గురు త్రైలింగ స్వామి గురు లాహిరి మహాశయ 


గురు అరబిందో 


గురు రామకృష్ణ పరమహంస, అమ్మ శారదాదేవి గురు వివేకానంద గురువు... 


మీ శీ 23 


గురు భక్తివేదాంత ప్రభుపాద గురు మళయాళస్వామి గురు విద్యాప్రకాశానందగిరి గురు చంద్రశేఖర పరమాచార్య 


గురు రమణ మహర్షి 


నన్ను “నేను” తెలుసుకోవటానికి 
నన్ను “నేను” మార్చుకోవటానికి 
నన్ను “నేను” చేరుకోవటానికి 
మరియు అత్యుత్తమ జీవన విధానానికి 
కావలసిన భక్తి,జ్ఞాన,కర్మ,ధర్మ సమాచారం ఒకేచోట తెలుగులో ఉచితంగా! 


సాధారణంగా వేదాంతం తెలుసుకోవాలనే కోరిక వుంటుంది, కాని గ్రంధాలు అందుబాటులో లేవు. ఇంకొకరి దగ్గర 
గ్రంధాలు వుంటాయి, కాని జిజ్ఞాసువులకి ఎక్కడ ఉన్నవో తెలియదు. అలాగే కొన్ని లైబ్రరీ లో కొన్ని రకాల పుస్తకాలు మాత్రమే 
లభ్యం అవుతున్నాయి. కనుక తమవంతుగా భక్తి,జ్ఞాన ప్రచారార్థం మహానుభావులైన తెలుగు భక్తి వెబ్‌ సైట్‌ వారు ఉచితంగా 
విలువైన గ్రంధాలను ఆన్‌ లైన్‌ ద్వారా 6B౦౦K(PDF) రూపంలో అందిస్తున్నారు. వారు చేస్తున్న జ్ఞాన యజ్ఞానికి సాయి రామ్‌ 
కూడా తమవంతుగా సహాయం చేసే కార్యక్రమంలో భాగంగా వారి గ్రంధాలను సాయి రామ్‌ ద్వారా కూడా అందచేస్తున్నాము, 
ఇందుకు మేము వారికి కృతజ్ఞత తెలియచేసుకుంటున్నాము. కనుక ప్రతి ఒక్కరు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. 
ఇందుకు సహాయం చేసిన ఆర్కైవ్‌ వెబ్‌ సైట్‌(Nhttps://archive.org), గూగుల్‌ వెబ్‌ సైట్‌(https://www.google.co.in),మైకొ సాఫ్ట్‌ 
సైట్‌(http://www.microsoft.com) వారికి కూడా మేము బుణపడివున్నాము. సాయి రామ్‌ సేవక బృందం కోరుకొనేది ఒక్కటే, 
ప్రతి ఇల్లు ఆధ్యాత్మిక జ్ఞాన గ్రంధాలతో నిండిపోవాలన్నదే మా కోరిక. 


ఈ గ్రంధాలను ఉచితంగా ఆన్‌ లైన్‌ లో చదువుటకు, దిగుమతి(డౌన్లోడ్‌) చేసుకొనుటకు గల మార్గాలు: 
1) తెలుగు భక్తి వారి వెబ్‌ సైట్‌: http://www.telugubhakti.com/ 
2) సాయి రామ్‌ వెబ్‌ సైట్‌: htip:/ /wwYw.sairealattitudemanagement.org 
3) సాయి రామ్‌ గూగుల్‌ సైట్‌: Nttps://sites.google.com/site/sairealattitudemanagement 


4) ఆర్కైవ్‌ వెబ్‌ సైట్‌: https://archive.org/details/SaiRealAttitudeManagement 


ఈ జ్ఞాన యజ్ఞం పై గల సలహాలు,సూచనలకు సేవక బృందాన్ని సంప్రదించుటకు: s3॥realattitudemgt@ gmail.com 
సాయి రామ్‌ భక్తి,జ్ఞాన సమాచారం: https://www.facebook.com/SaiRealAttitudeManagement 


సాయి రామ్‌ భక్తి,జ్ఞాన సంబంద వీడియోలు: https://www.youtube.com/user/sairealattitudemgt 


ఈ జ్ఞాన యజ్ఞంలో ప్రతి ఒక్కరు పాల్గొని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని,మీరు సంతృప్తులైతే మరొక సాధకునికి, 
జిజ్ఞాసువులకు మార్గం చూపించగలరని ఆశిస్తున్నాము. 


గమనిక: భక్తి,జ్ఞాన ప్రచారార్థం ఉచితంగా 68001% రూపంలో తెలుగు భక్తి వెబ్‌ సైట్‌ వారు అందించటం జరిగింది. ఈ గ్రంధముపై 


వ్యాపార,ముద్రణ హక్కులు వారికి గలవు,కనుక వారిని సంప్రదించగలరు. 


SaiRealAttitudeManagement(SAl RAM) - సాయి నిజ వ్యక్తిత్వ నిర్వహణ(సాయి రామ్‌) 


* సర్వం శ్రి సాయి నాథ పాద సమర్పణమస్తు * 


తెలుగు భక్తి వారి వెబ్‌ సైట్‌: 
http://www.telugubhakti.com/ 


[| Telugu Bhakti Slokas % 


€ - C ff || wwwtelugubhakti.com/telugupages/main.htm 


T Bhakti P 


Best viewed with screen settings 1280X1024 pixels 


Scriptures, Slokas and Stotras 


Appeal and Objectives 
Bala Basha 

Bhakti Celebrities 
Bhakti Classicals 


Dasa Mudrani 

Divine Guidance of Satya Sai 
Kavitha Kadambam 
Keerthanalu 

Koonalamma Padalu 


Vyasa Bhagavatam 


Narada Bhakti Sootralu 
Nava Grahas Telugu Special 
Patanjall Yoga Sootralu Useful Links 
Value Education 
Web Hunt 
Hindu Cultural 
Questions & Answers 
Yoga 
Yoga Mudralu Bandhalu 
Yogasanas (Detailed) 


Personality Development 


Join Bhakti Group 


Statistics of page views 
[About us][ Mission l[Peoplel[Links][ Books11][ Guest Bookl[Contact] 


రాజకీయ ప్రచారాన్ని రణగొణధ్వనులతో, యోధులతో సాగించవచ్చు. అగ్నిని 
కురిపించి, కత్తిని జళీపించి, లౌకిక జ్ఞానాన్నీ సంఘనిర్మాణ విజ్ఞానాన్నీ విరివిగా 
ప్రచారం చేయవచ్చు. కానీ ఆధ్యాత్మిక జ్ఞానదానం కళ్ళకు కనిపించకుండా, 
చెవులకు వినిపించకుండా కురుస్తూ, రోజూ పువ్వుల రాసుల్ని వికసింపజేసే 
మంచులాగా నిశ్శబ్దంగా జరగవలసి ఉంది. భారతదేశం నిరాడంబరంగా, 
లోకానికి మళ్ళీ మళ్ళీ చేస్తూ వచ్చిన డానమిదే! 

మిత్రులారా! నేను అవలంబించే విధానాన్ని తెలియజేస్తాను వినండి. 
భారతదేశంలోనూ, ఇతర దేశాల్లోనూ మన పారమార్థిక ధర్మాలను 
బోధించడానికి తగినవారుగా మన యువకుల్ని తయారు చేయడానికై 
భారతదేశంలో కొన్ని సంస్థలను నెలకొల్పాలి! ఇప్పుడు మనకు కావలసింది 
బలిష్టులు, జవసంపన్నులు, బుజువర్తనులు, ఆత్మ విశ్వాసపరులు అయిన 
యువకులు. అలాంటి వారు నూరుమంది దొరికినా, ప్రపంచం పూర్తిగా 
పరివర్తన చెందగలుగుతుంది!! 

ఇచ్చాశక్తి తక్కిన శక్తులన్నిటి కన్నా బలవత్తరమైంది. అది సాక్షాత్తూ 
భగవంతుని దగ్గరి నుండి వచ్చేదే కాబట్టి దాని ముందు తక్కినదంతా 
లొంగిపోవలసిందే. నిర్మలం, బలిష్టం అయిన 'ఇచ్చ్ళి (సంకల్పం) 
సర్వశక్తిమంతమైంది. దానిలో మీకు విశ్వాసం లేదా? ఉంటే మీ మతంలోని 
మహోన్నత ధర్మాలను ప్రపంచానికి బోధించడానికై కంకణం కట్టుకోండి. 
ప్రపంచం ఆ ధర్మాల కోసమై ఎదురుచూస్తోంది. అనేక శతాబ్దాలుగా ప్రజలకు 
క్షుద్రసిద్దాంతాలు నేర్చడం జరిగింది. వారు వ్యర్థులని ప్రపంచమంతటా బోధలు 
జరిగాయి. ఎన్నో శతాబ్దాల నుండి వారు ఈ బోధనల వల్ల భయభ్రాంతులై, 
పశుప్రాయులైపోతున్నారు. తాము ఆత్మస్వరూపులమనే మాటను వినడానికైనా 
వారెన్నడూ నోచుకోలేదు. “నీచాతినీచుడిలో కూడా ఆత్మ ఉంది. అది అమృతం, 
పరమ పవిత్రం, సర్వశక్తిమంతం, సర్వవ్యాపకమైనది” అని వారికి ఆత్మను 
గురించి చెప్పండి. వారికి ఆత్మవిశ్వాసాన్ని ప్రసాదించండి. + 


మూలం: శ్రీ రామకృష్ణ ప్రభ - ఫిబ్రవరి 2014 


పాల 


! వ mee = 
శ 


సస చ 


శ 3 — 
# 


Vyasa Bhagavatam 


in Telugu by 


Sri. M.V.Subrahmanyam,B.A.,B.G.L., 
Former Registrar AP High Court, 
2-31 Chaitanyapuri Colony, 
Hyderabad 500060 
South India 
Phone No.24048104 
Mobile: 9866140619 


శ్రీమద్భాగవతము 


సరళమైన తెలుగు వ్యాఖ్య 
యం.వి.సుబ్రహ్మణ్యం 
రిటైర్లు హైకోర్టు రిజిస్టార్‌ 
2-31, సత్యనారాయణపురం, 
చైతన్యపురి కాలనీ, హైదరాబాద్‌ 500060 
ఫోనుః040-24048104 సెల్‌: 9391134792 


ముందు మాట. 
అలల 
మహాభాగవత పురాణము అత్యంత ప్రాచీనమైనది. భాగవతము భక్తి రస 
ప్రధానమైన కావ్యము. ఇందులో భక్తి గురించి, విష్ణుమూర్తి అవతారముల 
గురించి, హిందూ సంస్కృతీ సంప్రదాయములలో ఉన్న అనేక రాజుల కధల 
గురించి చెప్పబడింది. ప్రధానంగా శ్రీ కృష్ణుని అవతార విశేషములు అన్నీ 
దశమస్కంధములో వివరంగా చెప్పబడ్డాయి. 


సంస్కృతములో ఈ పురాణ మును భగవాన్‌ వేదవ్యాసుడు రచించాడు. 
ఇందులో 18,000 శ్లోకములు 12 స్కంధములుగా విభజించబడ్డాయి. ఈ 
పురాణము 19 వశతాబ్దములో ఇంగ్లీషు ఫెంచి భాషలలోకి తర్జుమా 
చేయబడింది. 


భాగవతము రాయబడిన కాలము గురించి తెలుసుకోవడం అంత 
సులభం కాదు. ఇది మహాబుషులనుండి గురుశిష్యపరంపరగా శతాబ్బముల 
పాటు అభవృద్ధి చెందింది. కాని కొంతమంది పరిశోధకులు భాగవతము రాసిన 
కాలమును క్రీ.పూ.3072 గా నిర్ణయించారు. కాని మనకు ప్రస్తుతము లభ్యము 
అవుతున్న భాగవతము క్రీ.శ.9,10 శతాబ్దములలో రాయబడినది అని 
పండితుల అభిప్రాయము. కాలక్రమేణా ఎన్ని మార్పులు చేర్పులు జరిగినా 
మూల భాగవతము మాత్రము వేధవ్యాసుని చే రాయబడినది అని ప్రతీతి. 


భగవంతుని అవతారములలో శ్రీ కృష్ణావతారము విశిష్టమైనది. ఆ కృష్ణావ 
తారము గురీంచి దశమస్కంధములో విపులంగా చెప్పబడింది. భాగవత 
గ్రంధములో ఈ భాగము దాదాపు నాలుగవ వంతు ఉంటుంది. 


మం a పం in a ms 2 


ఈ భాగవత కధను వ్యాసుని కుమారుడైన శుక మహర్షి పరీక్షిత్తు 
మహారాజుకు చెప్పాడు. ఒక ముని శాపవశమున అర్జునుని మనుమడు, 
అభిమన్యుని కుమారుడైన పరీక్షిత్తు మహారాజు ఏడు దినములలో మరణిస్తాడు. 
ఆ ఏడుదినములు సత్కధా కాలక్షేపములో గడపవలెనని నిశ్చయించుకుంటాఢు 
పరీక్షిత్తు. ఆ సమయంలో అక్కడకు వచ్చిన శుక మహర్షిని తనకు విష్ణుకధలను 
గూర్చి చెప్పమంటాడు. అప్పుడు శుక మహర్షి తనకు తన తండ్రి వేదవ్యాసుడు 
బోధించిన భాగవత కథామృతమును పరీక్షిత్తుకు వినిపించాడు. 


నైమిశారణ్యంలో శౌనకుడు మొదలగు మహర్షులు సత్ర యాగము 
చేసారు. ఆ సందర్భంలో ఉగ్రశ్రవసుడు అనే సూత పౌరాణికుడు 
భాగవతమును శౌనకుడు మొదలగు మహాబుషులకు చెప్పాడు. ఆ ప్రకారంగా 
భాగవతము జనబాహుళ్యానికి పరిచయం అయింది. 


కాబట్టి మహాభారతము మాదిరి భాగవతము కూడా మూడు దశలలో 
విస్తరించింది. మొదటికి వేధవ్యాసునిచే రాయబడింది. తరువాత 
శుకయోగీంద్రులచే పరీక్షిత్తుకు చెప్పబడింది. తరువాత సూతపౌరాణికుని చేత 
కౌనకాది మహామునులకు చెప్పబడింది. 


భాగవతము కేవలం భక్తి ప్రాధాన్యమైన గ్రంధము. ఇందులో వివిధరకాల 
వ్యక్తులు, వివిధ రకాల భక్తిమార్గాలను అనుసరించారు. వాటిని విపులికరించాఢు 
వ్యాసుఢు. ప్రస్తుతము మనందరి దృష్టిలో భక్తి అంటే ప్రతి రోజూ దేవాలయ 
మునకు వెళ్లడం, రోజుకో దేవుడికి పూజలు చెయ్యడం, కొబ్బరికాయకొట్టడం, 
మహానివేదన చెయ్యడం, అడ్డ బొట్టు నిలువు బొట్టు ప్రస్ఫుటంగా పెట్టడం, 
స్వామికి నగలు, కిరీటాలు చేయించడం, బిందెల కొద్దీ పాలు అభిషేకాలు 
3 


చెయ్యడం, మైకులు పెట్టి పెద్దగా పూజలు భజనలు చెయ్యడం, మేమే ఫలానా 
పూజలు చేస్తున్నాము అని పత్రికలలో, ఛానళ్లలో ప్రచారం చేసుకోడం. ఇంకా 
ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఇటీవల ఒక పత్రికలో చదివాను. మనదేశంలో కొన్ని 
వేల కోట్లరూపాయల వ్యాపారం భక్తిపేరుమీద జరుగుతూ ఉంది అని. అంటే 
భక్తిని వ్యాపారానికి ముడి సరుకును చేసారు మన భక్తులు. 


భక్తి అంటే ఇది కాధు. పైన చెప్పినవి అన్నీ మన గురించి మన భక్తి 
గురించి ఇతరులకు తెలియచెప్పడానికి మనం పడే ఆరాటమే కాని వేరు కాదు. 
అసలు భక్తి అంటే ఏమిటి అనే విషయం కొన్ని వేల ఏళ్ల కిందట వ్యాసుడు 
విపులంగా చెప్పాడు. మనకు భాగవతము చదవడానికి కానీ, వినడానికి కానీ 
ఓపిక తీరిక లేవు. మనకు తెలిసిందే వేదము అనుకుంటూ ఉంటాము. అసలైన 
భక్తి అంటే ఏమిటో వ్యాసుడు భాగవతము ద్వారా మనకు తెలియపరిచాడు. 


భక్తికి కావాల్సింది నిర్మలమైన మనస్సు, స్వచ్చమైన అంతఃకరణ. తాను 
నమ్మిన దేవుడి మీధ అచంచల విశ్వాసము. నీవే తప్ప ఇతఃపరంబెరుగ అనే 
రీతిలో దేవుడికి పూర్తిగా అధీనమైపోవడం.. ఇదీ భక్తి అంటే. ఈ భక్తి మన 
మనసు అట్టడుగు పొరలలో నుండి రావాలే గానీ, పైన చెప్పిన ఆడంబరాల వల్ల 
రాదు. ఈ భక్తికి ధనం అవసరం లేదు. ఆర్బాటము అంతకన్నా అవసరం లేదు. 
కటిక పేదవాడి దగ్గరనుండి సంపన్నుడి వరకూ ఆచరించతగినది ఈ భక్తి. 


భక్తి మనుషులలోనే కాధు, జంతువులలో కూడా ఉంటుంది అని 
స్పష్టంగా తెలియజేసాడు వ్యాసుడు. అదే గజేంద్రమోక్షము కధ. ఒక ఏనుగు 
తన కాలును మొసలి పట్టుకొని నీటిలోకి లాగుతుంటే తన శాయశక్తులా 
పోరాడింది. కాని లాభం లేకపోయింది. అప్పుడు నిర్మల మైన మనస్సుతో 
భగవంతుని ప్రార్థించింది. అప్పుడు భగవంతుడు వైకుంఠమునుండి భార్యకు 
4 


కూడా చెప్పకుండా దిగివచ్చాడు. ఏనుగును కాపాడాడు. కాబట్టి దైవభక్తి అనేది 
కేవలం మానవులకే కాదు జంతువులకు కూడా ఉంటుంది అని చెప్పడమే 
భాగవతము లోని గజేంద్రమోక్షము కధ. 


మనలో కొంతమంది అంటుంటారు. “అప్పుడే నీకు ఈ దేవుడు, భక్తి, 
గుళ్లు, గోపురాలు ఏంట్రా హాయిగా లైఫ్‌ ఎంజాయి చెయ్యక. ఈ భక్తి అంతా 
రిటయిర్‌ అయిన తరువాత ఒలకపోద్దువుగానిలే” అని అంటూ హేళన చేస్తూ 
ఉంటారు. అప్పుడు మనకు ఒక సందేహము కలుగుతుంది. భగవద్భక్తి అనేది 
60 ఏళ్లు దాటాక అవలంబించాలా లేక చిన్నప్పటినుండే భక్తి తత్పరత ఉండాలా 
అని. దానికి చక్కని సమాధానం మనకు భాగవతంలో ధృవుని కథలో 
కనిపిస్తుంది. 


ధృవుఢు ఒక రాకుమారుఢు. 5 ఏళ్ల బాలుఢు. తండ్రి తొఢమీధ 
కూర్చోనివ్వలేధని తల్లి అమమతితో భగవంతుని మీధ భక్తితో తపస్సు చేస్తాడు. 
తుదకు ధృవనక్షత్రమై నేటికీ ఆకాశంలో వెలుగుతున్నాడు. దీనివలన మనకు 
తెలిసిందేమిటంటే, భక్తికి వయో పరిమితి లేదు. ఏ వయసువారైనా 
భగవంతుని మీద భక్తి కలిగి ఉండవచ్చు అని. ఇదే విషయాన్ని భాగవతము 
కథారూపంగా తెలియ చెపుతుంది. 


మనకు ఒక జాడ్యము ఉంది. అదే కులవ్యవస్థ. ఒకే కులము వారు 
మాత్రమే పూజలు ఛెయ్యాలా లేక అన్ని కులముల వారూ పూజలు చెయ్యవచ్చా. 
కింది కులములవారు దేవుని మీద భక్తి కలిగి ఉంటే పాపమా. వారు పూజలు 
చేస్తే పాపమా. ఇవన్నీ మనకు మామూలుగా కలిగే సందేహాలు. దైవభక్తికి ఏ 
కులమూ జాతీ అడ్డురాదు. అందరూ దైవభక్తికి అర్హులు అని భాగవతము 
ప్రహ్లాదుని కథలో చాటి చెబుతుంది. 

యవల నకం Rs మ్‌ స 


ప్రహ్లాదుడు రాక్షస రాజు హిరణ్యకశిపుని కొడుకు. కాని దైవభక్తి 
కలవాడు. (ప్రహ్లాదుని తండ్రి హిరణ్యకశిపుడు రాక్షసుడు. దైవద్వేషి, తానే కాదు 
ఎవరూ దైవభక్తి కలిగి ఉండకూడదు అని శాసించాడు. కాని బాలుడైన 
ప్రహ్లాదుడు తండ్రి మాటను ధిక్కరించి దైవభక్తిను బాహాటంగా ప్రదర్శించాడు. 
ఎన్నో బాధలు పడ్డాడు. ఆఖరుకు ప్రహాధుని రక్షించడానికి ఆ ధైవము స్తంభము 
చీల్చుకొని వచ్చి ఆ రాక్షసుని చంపి, ప్రహ్లాదుని రక్షించింది. కాబట్టి దైవభక్తికి 
కులము, జాతి అడ్డుకావు అని భాగవతము మనకు బోధిస్తుంది. 


తరువాత భాగవతములో చెప్పుకోదగ్గది వ్రేపల్లెలో ఉన్న గొల్ల పడుచుల 
మూఢ భక్తి. వారికి కృష్ణుని మీద అచంచల మైన భక్తి ఉంది. ఎవరినీ 
లెక్కచెయ్యని భక్తి. సర్వం అర్పించుకున్న స్వార్ధరహిత భక్తి. 


ఇంత వరకూ బాగానే ఉంది. కాని భాగవతంలో ఉన్న రాసలీలలు వర్ణన 
చూస్తే కొన్ని సందేహాలు కలగకమానవు. ఎందుకంటే శ్రీ కృష్ణుడు మధురా 
నగరికి వెళ్లేటప్పటికి ఆయన వయసు 10,11 ఏళ్లు. శ్రీకృష్ణుడు మధురానగరికి 
వెళ్లి, కంసుని చంపి, తల్లి తండ్రులను చెర విడిపించాడు. తరువాత 
ఉపనయనం చేసుకొని సాందీపుని వద్దకు విద్యాభ్యాసానికి వెళ్లాడు. 


అంటే 10 ఏళ్ల వయసులో మధురకు వెళ్లిన కృష్ణుడు మరలా ద్రేపల్లెకు 
తిరిగి రాలేధు. ఈ రాసలీలలన్నీ 10 ఏళ్ల వయసులోనే జరిగాయి. 10 ఏళ్ల 
బాలుడు తన కన్నా వయసులో పెద్దవాళ్లు అయిన గోప కాంతలతో రాసలీలలు, 
రతికేళీ విలాసాలు సాగించడం సాధ్యమా! అన్న విషయం మన మనసులో 
మెధలక మానదు. కాని దీనికి గోపకాంతల భక్తి అని చెప్పడం తప్ప, శ్రీ కృష్ణుడు 
అవతార పురుషుడు కనుక ఏమైనా చెయ్యగలడు అని అనుకోడం తప్ప మరో 
6 


మార్గంలేదు. 


కాని ఒక విధంగా ఆలోచిస్తే దీనికి పరిష్కారం దొరుకుతుంది. ఆనాడు 
కంసుడు రాజ్యపాలన చేస్తున్నాడు. తన చెల్లెలు దేవకీదేవికి పుట్టబోయే అష్టమ 
గర్భ సంజాతుఢు తన మరణానికి కారకుడు అన్న విషయం ఆకాశవాణి 
చెప్పింది. అప్పటి నుంఢి కంసుఢు వికల మనస్కుఢు అయ్యాడు. ఇంతలో 
దేవకీదేవికి అష్టమ గర్భం వచ్చింది. ఆడ పిల్ల పుట్టింది. నీ మారకుడు పుట్టి 
పెరుగుతున్నాడు అని చెప్పింది ఆకాశవాణి. దాంతో కంసుడి అహం దెబ్బతింది. 
అప్పటిదాకా పుట్టిన శిశువులందర్నీ చంపమని ఆదేశించాడు. ఆ పరిణామంతో 
శ్రీ కృష్ణుడితో ఆడుకోడానికి సమవయస్కులు లేరు. అందరూ అతని కన్నా 
పెద్దవాళ్లే. 


8,9 ఏళ్లప్పుడు శ్రీ కృష్ణుడు పగలంతా ఆవులను మేపడానికి వెళ్ళేవాఢు. 
సాయంకాలానికి తిరిగి వచ్చే వాఢు. వాళ్ల అమ్మ కృష్ణుడికి చక్కగా స్నానం 
చేయించి వేడి వేడిగా బువ్వ పెట్టి, చక్కగా అలంకరించేది. పట్టు బట్టలు 
కట్టుకొని తలలో పింఛము పెట్టుకొని ముద్దుగా తయారయ్యేవాఢు. ఆరోజుల్లో 
వెన్నెల మల్లెపూలు పూసినంత స్వచ్చంగా ఉండేది. ఆ వెన్నెలలో కృష్ణుడి కన్నా 
వయసులో పెద్దవాళ్లు అయిన గోప కాంతలు, కృష్ణుడితో ఆడుకొనే వాళ్లు. 
వెన్నెల కుప్పలు, దొంగాట, మిట్టా పల్లాలు, చేతులు పట్టుకొని గిరా గిరా 
తిరగడం ఇలా ఎన్నో ఆటలు. కృష్ణుడు వ్రేపల్లె రాజు, నందుడి కొడుకు. 
అంధంగా ముధ్ధుగా ఉండేవాడు. కృష్ణుడు అంటే అంధరికీ ముద్దు. మూ 
కన్నయ్య మా కృష్ణయ్య అంటూ ఆడుకొనే వారు. కృష్ణుని మధ్యలో నిలబెట్టి 
అమ్మాయిలు చుట్టు చేరి గొబ్బి తట్టడం, చప్పట్లు చరుస్తూ చుట్టూ తిరగడం, 
కృష్ణుడు పారిపోబోతుంటే పరుగెత్తి పట్టుకోడం, ముద్దులు పెట్టుకోడం, కృ 
ష్టుడు నావాడు అంటే నావాడు అంటూ ఒకరి నుండి ఒకరు లాక్కోవడం 

శ్‌ 


చేసేవారు. ఈ ఆటల్లో పసితనపు అమాయకత్వం, ఆటపాటలు తప్ప 
కామవాంఛలకు తావు లేదు. 


కాని భాగవతము ఈ రూపంలో రావటానికి కొన్ని శతాబ్దాలు పట్టిందని 
చెప్పుకున్నాము కదా. ఈ మధ్య కాలంలో కొంతమంది శృంగార పిపాసకులకు 
భాగవతంలో కాస్త శృంగార రసం కూడా జొప్పించాలని అనిపించింధేమో. 
గోపికలు కృష్ణుడు ఆడుకునే ఘట్టాలను రాసలీలలుగా మార్చి ఉండవచ్చు. 
ఎందుకంటే భాగవతంలో ఇంకెక్కడా భారీ ఎత్తున శృంగార రసాన్ని 
జొప్పించడానికి అవకాశం లేదు కాబట్టి. శతాబ్దాల కాలం పాటు అనేక 
మార్పులకు చేర్పులకు లోనైన భాగవతంలో ఇలా జరగడానికి అవకాశం లేదు 
అని చెప్పలేము కదా. 


ఇంకొక విషయం. జయదేవుని గీతా గోవింధంలో, లీలాశుకుని కృ 
స్లకర్ణామృతంలో రాధ ప్రముఖ పాత్ర వహించింది. కానీ కృష్ణవరిత్రను లోకానికి 
తెలియజేసిన భాగవతంలో అసలు రాధ అనే పేరుగాని, అలాంటి వ్యక్తి గానీ 
లేరు. కాని రాధాకృష్ణుల రాసలీలలు మనకు సుపరిచితము. కాబట్టి 
భాగవతంలో ఈ శృంగార రస పోషణ తరువాతి పరిణామము అని 
చెప్పుకోవచ్చు. 


నాడ్యునేడు, సమస్యాత్మకంగా మారిన సామాజిక విషయాలను 
భాగవతంలో చిన్ని చిన్ని కధల రూపంలో తెలియజేసారు. అంధులో కాళీయ 
మర్దనం, గోవర్థన పర్వత ఉద్ధరణ ఉన్నాయి. కాళీయమర్దన కధ తీసుకుంటే, 
కాళీయుడు ఒక సర్పము. యమునా నదిలో ఉన్న మడుగులో నివాసం 
ఉండేవాడు. సర్పము కాబట్టి విషం చిమ్ముతూ ఉండేవాడు. ఆ విషంతో 
కలుషితమయిన నీటిని తాగి పశువులు చనిపోయేవి. పశుల కాపరులు అస్వస్థత 
8 


పాలయ్యేవారు. అందుకని కాళీయుని తలమీద ఎక్కి మర్దించి శిక్షించాడు కృ 
ష్టుడు. “ఇక్కడ ఉండవద్దు, నీవలన నీరు కలుషితం అవుతూ ఉంది. వెంటనే 
సముద్రానికి వెళ్లు” అని ఆదేశించాడు. 


ఈ కధనే నేటికి అన్వయింఛుకోవచ్చు, కాళీయుడు అనే సర్పాన్ని నేడు 
విషవాయువులను విరజోమ్మే కర్మాగారాలతో, విష వ్యర్థాలను చెరువులలోకి, 
కుంటలలోకీ వదిలే రసాయన పరిశ్రమలతో పోల్చవచ్చు. దానివలన భూగర్భ 
జలాలు కలుషితం అవుతున్నాయి. ప్రభుత్వాలు (అంటే కృష్ణుడు) ఆ 
పరిశ్రమలను మూసివెయ్యాలని ఆధేశాలిచ్చాయి. కొస మెరుపు ఏమంటే 
ఆనాడు కృష్ణుని ఆజ్ఞ పాలించి కాళీయుడు సముద్రానికి వెళ్లాడు. కానీ ఈ 
నాడు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను కాళీయుడి లాంటి పరిశ్రమలు 
పట్టించుకోడం లేదు. ఈ వాతావరణ కాలుష్యం అంతం కావాలంటే మరలా కృ 
ష్టుఢు పుట్టాలేమో అని పిస్తూ ఉంది. 


అలాగే గోవర్ధన పర్వతము ఎత్తిన కధ. యాదవులు అందరూ ఇంద్రుడికి 
ఉత్సవాలు చెయ్యాలని నిశ్చయించుకుంటారు. కృష్ణుడు అడ్డు తగిలాడు. 
మనకు రోజూ పండ్లు, కాయలు ఆకులు ఇచ్చేది, ఎన్నో చెట్లకు ఆలవాలము 
యినది గోవర్ధన పర్వతము. దానిని పూజించాలి గానీ ఎక్కడో ఉన్న ఇంద్రుని 
పూజించడం దేనికి దండగ.అని అంటాడు. ఈ ఘట్టము మనకు ప్రకృతి ని 
పూజించాలి. ప్రకృతిని కాపాడుకోవాలి, చెట్లు మనకు ప్రాణదాతలు, వాటిని 
నరకకూఢధు. అని ప్రబోధిస్తూ ఉంది. అంధమైన గృహాల నిర్మాణానికి 
కలపకోసం మనం అడవులను నరుకుతున్నాము. సెజ్‌ ల పేరు మీదుగా పచ్చని 
పంటపొలాలను పొగలు వెదజల్లే కర్మాగారాలుగా మారుస్తున్నాము. అభివృద్ధి 
పేరుతో మన వినాశనాన్ని మనమే కొని తెచ్చుకుంటున్నాము. తుదకు స్వచ్చమైన 
గాలీ, నీరూ దొరకని పరిస్థితులను ఆహ్వానిస్తున్నాము. 5000 వేల ఏళ్ల క్రితం కృ 

9 


ష్టుడు బోధించిన ప్రకృతి పూజను మనం ఆచరించగలిగితే, ఆ ప్రకృతి 
మనలను సదా రక్షిస్తుంది. 


అలాగే భాగవతంలో పూతన పాత్ర. పూతన తన గుండెల నిండా విషాన్ని 
నింపుకొని ఆ విషంతో నింఢిన పాలను కృష్ణుడికి ఇవ్వాలని వస్తుంది. కృష్ణుడు 
పూతన స్తన్యము కుఢిచి ఆమె పాలతో పాటు ప్రాణాలు సైతం హరిస్తాఢు. 
గుండెల నిండా విషాన్ని నింపుకొని పైకి చిరునవ్వు నవ్వుతూ సమయం చూసి 
కాటేసేవాళ్లు మనలో ఎంతోమంది ఉన్నారు. వారందరూ పూతనలే. తియ్యటి 
మాటలతో దగ్గర చేరి, పుట్టిన బిడ్డలను పురిటిలోనే మాయం చేసే పూతనలకు 
కొదవ లేదు ఈ రోజుల్లో. ఆ పూతనల మాయలలో పడకుండా కృష్ణుని 
మాదిరి తెలివిగా వారి గుట్టు బట్టబయలు చెయ్యాలి కానీ వారి తియ్యటి 
మాటలకు లోబడి నష్టపోకూడదు, కాపురాలు నాశనం చేసుకోకూడదు. 


అలాంటిదే కంసుని పాత్ర. కంసుడికి తెలివి లేధు. ఆలోచన అసలే 
లేదు. చెప్పుడు మాటలు వినే రకం. చెల్లికి పెళ్లిచేసి, చెల్లిని బావను అత్తారింటికి 
తీసుకెళుతున్నాడు. ఇంతలో ఆకాశవాణి నీ చెల్లికి పుట్టబోయే ఎనిమిదవ వాడు 
నీ మరణకారకుడు అని చెబుతుంది. అంతే చెల్లిని కిందికి లాగి చంపబోతాడు. 
పెళ్లి అయింది. శోభనం కూడా అయిందోలేదో తెలీదు. అయినా, ఏడుగురు 
పుట్టాలి. ఆ తరువాత పుట్టిన ఎనిమిదవ వాడు తనను చంపుతాడు. అంటే 
ఎప్పుడో ఎనిమిదేళ్లనాటి మాట. ఆ ఆలోచన అస్సలే లేదు కంసుడికి. వెంటనే 
చెల్లిని చంపబోయాఢు. ఇలాంటి వాళ్లు మనకు కోకొల్లలు. “ఏంటబధర్‌! మీ 
ఆవిడ ఎవరి వెనకో బైక్‌ మీద వెళుతుంటే చూచాను” అని అంటే వెంటనే 
భార్యను అనుమానించి తన్ని తగలేసే పురుష పుంగవులు ఎంతో మంది మనలో 
ఉన్నారు. వీరంతా చెప్పుడు మాటలు విని చెడిపోయే కంసుడి లాంటి వాళ్లు. 
ఎవడో ఏదో చెప్పిన వెంటనే నిర్ణయాలు తీసేసుకొని కాపురాలు కూలగొట్టు 

10 


కుంటారు. 


ఇలా భాగవతంలో (ప్రతి పాత్రా మన దైనందిన జీవితంలో ఎప్పుడో 
ఒకప్పుడు మనకు తారసపడుతూ మనకు నీతిని బోధిస్తుంటుంది. 


భాగవత పురాణము మనకు భక్తి తత్వమును, నీతిని బోధించినట్టు 
శాస్త్రవిషయములను కూడా అంతర్గతంగా బోధించింది అని కూడా 
చెప్పవచ్చును. శాస్త్ర విజ్ఞానం బాగా అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో కూడా కొంత 
మంది భూమి చదునుగా ఉందని నమ్ముతున్నారు. అలాగే మొట్ట మొదట 
మానవులు యదాతథంగా పుట్టారు అని, వారే మొదటి మానవులు అనీ వారి 
నుంచి మానవాళి ఆవిర్భవించింది అనీ నమ్ముతున్నారు. డార్విన్‌ మహాశయుడు 
ప్రతిపాదించిన పరిణామ సిద్దాంతాన్ని కూడా వీరు నమ్మరు. కాని వేల 
సంత్సరాల కింధట రాయబడ్డ భాగవతములో ఈ పరిణామ సిద్ధాంతం సూత్ర 
ప్రాయంగా చెప్పబడింది, అదీ కధల రూపంలో చెప్పబడింది అంటే అతిశయోక్తి 
కాదు. 


ఎలాగంటే.... ఈ అనంత విశ్వంలో ఎన్నో నక్షత్రాలు, పాలపుంతలు, 

గ్రహాలు, ఉపగ్రహాలు, ఉల్కలు, తోకచుక్కలు, ( ఇవే మనకు తెలిసినవి. 
తెలియనివి ఇంకా ఎన్ని ఉన్నాయో) లెక్కకు అందనివి ఎన్నో ఉన్నాయి. అలాగే 
విశ్వంలో ధూళి కూడా అపరిమితంగా ఉంది. ఆ ధూళి అంతా గిరా గిరా 
తిరుగుతూ ఘనీభవించి భూమిగా పరిణామం ఛెందింది. కొన్ని లక్షల 
సంవత్సరాలు గడిచిన తరువాత కొన్ని రసాయనిక చర్యల వలన భూమి మీద 
జలం ఆవిర్భవించింది. భూమి మీద మూడు వంతులు జలంతో నిండి 
పోయింది. అవనే మహాసముద్రాలు, అఖాతాలు, నదులు మొదలగునవి. 


1 


ఆ నీటిలో మొట్టమొదటగా ఏకకణజీవి ఆవిర్చవించిది. అదే మొదటి జీవి. 
అది వృద్ధిచెంది, కోటాను కోట్ల జలచరాలుగా వృద్ధిచెందాయి. ఆ జలచరముల 
ఆవిర్భావమే మత్స్యావతారము. మనకు సులభంగా అర్థం కావడానికి దానికి 
ఒక కథ చెప్పారు. 


కోట్లసంవత్సరాలు అలా జలములో ఉన్న జలచరాలు నెమ్మదిగా భూమి 
మీదికి రాసాగాయి. కొంచెం సేపు భూమి మీద అటూ ఇటూ తిరిగి, తరువాత 
జలాల్లోకి పోతూ ఉన్నాయి. ఇలా నీటిలో పుట్టిన జలచరం కాస్తా ఉభయ 
చరము అయింది. అధే కూర్మావ తారము. అప్పుడే ప్రకృతి భూచరములకు 
స్వీయ రక్షణ కల్పించింది. అదే తాబేలు మీద ఉన్న డిప్ప. తాబేళ్లకు 
శత్రువులనుండి రక్షణ కల్పిస్తుంది. 


ఈ ఉభయ చరాలు కోటాను కోట్లు ఉన్నాయి. అలా భూమి మీధ, 
నీటిలోనూ నివసించిన ఉభయ చరాలు, భూమి మీధనే నివసించడం 
మొదలెట్టాయి. నీటిలోకి పోవడం మానేసాయి. అదే వరహావతారము. 
భూచరమునకు ప్రతీక వరాహము. నాలుగు కాళ్ల జీవి. 


ఆ భూచరములు గా మారిన జీవులు ఆహారం గా ఆకులు అలములు 
తినసాగాయి. కింద ఉన్న ఆకులు అయి పోయాయి. ఎత్తుగా ఉన్న చెట్ల ఆకులు 
అందుకోడానికి తమ ముందు కాళ్లు పైకెత్తి అందుకోసాగాయి. అలా అలా 
వేలకొద్దీ సంవత్సరాలు ముంధు కాళ్లు పైకెత్తి ఆకులను, కాయలను పండ్లను 
కోయడం తినడం అలవాటు చేసుకున్నాయి. క్రమేణా వెనక కాళ్ల తో నడవఢం, 
ముందు కాళ్లను చేతులుగా ఉపయోగిస్తూ పనులు చేసుకోడం మొదలెట్టాయి. 
కాని తల మాత్రం మృగ లక్షణాలు కోల్పోలేదు. తల దాకా మానవాకృతి, తల 
మాత్రం మృగం. ఇదే నారశింహావతారము. దానికి ఒక కథ. 

క్షే? 


కాల క్రమేణా తల కూడా మానవత్వాన్ని సంతరించుకుంది. తరువాత 
మానవుడు ఎన్నో విషయాలు కనుక్కున్నాడు. జీవితం సుఖమయం 
చేసుకున్నాడు. కాని కొంతమంది తమ తెలివి తేటలను వినియోగించుకోకుండా 
మూఢులుగానే మిగిలిపోయారు. మానవుఢు శిశు ప్రాయంనుండి సంపూర్ణ 
మానవుడిగా మారాలి అనే సంధేశాన్ని మనకు ఇచ్చింది వామనావతారము. 
మొదట భూమికి మూడు అడుగుల ఎత్తులో ఉన్న బుడతడు, తరువాత 
త్రివికముడయ్యాడు. మానవుడు అలా పరిణామం చెందాడు అని 
వామనావతారము మనకు చాటి చెప్పింది. 


తరువాత మనకు మూడు అవతారాలు...మనిషి అవతారాలుగా 
కనిపిస్తాయి. అవే పరుశురామావతారము,రామావతారము, కృష్ణావతారము. 

ప్రతి మానవునికి మూఢు గుణాలు ఉంటాయి. అవే సత్వగుణము. 
రజోగుణము, తమోగుణము. ఈ గుణాలే ఈ అవతారాలుగా 
మూర్తీభవించాయి. 


సత్వగుణ ప్రధానము రామావతారము. రాముడు సాత్వికుడు. 
సకలగుణాభిరాముడు. కాని పరశురాముడు రజోగుణ ప్రధానుడు. పుట్టుకతో 
బ్రాహ్మణుడయ్యు, అస్త శస్త్రములను పట్టి, క్షత్రియజాతిని సమూలంగా నాశనం 
చేసాడు. తరువాత ఉన్నది తమోగుణము. కాని కృష్ణుడు తమోగుణ ప్రధానుడు 
కాధు. సత్వరజస్‌, తమోగుణముల కలయిక. పరిపూర్ణ మానవుఢు. 
మానవుడు అంటే ఇలా ఉండాలి అని లోకానికి చాటిచెప్పినవాడు. కృష్ణుడు 
సాత్వికుడు. ఎవరితోనూ పరుషంగా మాట్లాడడు. రజోగుణం కలవాడు. 
అవసరం అయితే చక్రాయుధంతో శిశుపాలుడిని, ఇంకా నరకుని, కంసుని 
వధించినట్టు వధించగలడు. బాల్యంలోనే అనేక మంది రాక్షసులను 

13 


నిర్ధాక్షిణ్యంగా వధించాడు. రజోగుణము కృష్ణునిలో అలా ప్రకటితమయింది. 

తరువాత తమోగుణము. శృంగార రస ప్రధానము. ఎనిమిది మందిభార్యలు, 
పదహారు వేల మంది ఇతర భార్యలు, వారికి కుమారులు, మనుమలు, ముని 
మనుమలు. 


ఇంకా కృష్ణుడు వేధములను ఉపనిషత్తులను బాపోసన బట్టినవాడు. 
అనితర సాధ్యమైన గీతను లోకానికి అందించాడు. అదీ కాకుండా గొప్ప 
రాజనీతిజ్ఞుడు. ఈ ప్రకారంగా మానవుడు పరిపూర్ణమానవుడుగా 
పరిణామం చెందాడు అని మనకు భాగవతము అంతర్లీనంగా పరిణామ 
సిద్ధాంతాన్ని లోకానికి తెలియజేసింది అని అనడంలో అతిశయోక్తి లేదేమో. 


అర్థం చేసుకోవాలే గాని భాగవతంలో ఏ విషయం తీసుకున్నా అది 
సంధేశాత్మకమే కాని వృధాగా ఏ విషయమూ ఛెప్పబఢలేధు. ఆఖరుగా ఒక్క 
విషయం చెప్పి సెలవు తీసుకుంటాను. 


గజేంద్రమోక్షము ఘట్టంలో, వ్యాసుల వారు చెప్పిన శ్లోకములను ఒక 
అద్భుతమైన పద్యంగా రాసారు పోతన గారు. ఆ పద్యమే మాకు రెండవ 
తరగతినుండి ఐదవ తరగతి వరకూ ఉదయం ప్రార్థనా పద్యంగా ఉండింది. 


మామూలుగా మనకు ఎమ్‌సెట్‌ పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షలు అయిన 
తరువాత దానికి కీ ఇస్తారు. అలాగే పోతన గారు తన పధ్యంలో ఏడు ప్రశ్నలు 
మానవాళికి సంధించారు. ఏనాటికీ దానికి సమాధానాలు ఈ మానవులకు 
తెలియవని, దానికి కీ కింద ఇచ్చాడు. 


అదేమిటో ఇప్పుడు చూద్దాం. 
1.ఎవ్వని చే జనించు జగము? 


2.ఎవ్వని లోపల నుండు లీనమై? 

3.ఎన్వని యందు ఢిందు? 

( డిందుఅంటే లయం కావడం అంటే ఈ జగత్తు ఎవనితో లయం 
అవుతుంది?) 

4.పరమేశ్వరుడెవ్వడు? 

5.మూలకారణంబెవ్వడు? 

6.అనాది,మధ్యలయు డెన్వఢు? 

7.సర్వము తాను అయిన వాడెవ్వడు? 

ఇవీ ఏడు ప్రశ్నలు. సులభంగా అర్థం అయ్యే ప్రశ్నలు. వీటిలో అర్థంకాని పదం 
ఒక్కటి కూడా లేదు. కాని, ఈ ప్రశ్నపతత్రమునకు ఇప్పటి దాకా ఎవరూ 
సక్రమంగా సమాధానాలు రాసిన వాడు లేడు. ఎన్ని యుగాలు గడిచినా ఈ 
మానవులకు సరియైన సమాధానము దొరకధని తెలిసీ పోతన గారు దాని 
కిందనే కీ ఇచ్చారు. 


పోనీ 


15 


ఆత్మభవున్‌, ఈశ్వరున్‌ 
శరణంబు వేడెదన్‌. 


పరమాత్మ స్వరూపాన్ని, స్వభావాన్ని మనకు కళ్లకు కట్టినట్టు విశధీక 
రించారు వ్యాసుడు, పోతన. ఈశ్వరుఢు ప్రతిమనిషిలోనూ ఆత్మ స్వరూపుడుగా 
ఉన్నాడు. దేవుడిని వెతుక్కుంటూ మనం ఎక్కడికీ పోవాల్సిన అవసరం లేదు. ఆ 
దేవుడు గొప్ప ఈ దేవుడు ఇంకా గొప్ప అని దేవుళ్లలో తరతమబేధాలు 
కల్పించడం మన అవివేకము. మనలో ఉన్న ఈశ్వరుడు...(ఆత్మ) పరిమిత 
చైతన్యము. పరమేశ్వరుడు విశ్వ చైతన్యము. అందరిలో ఉండే చైతన్యమే మనలో 
ఉంది. అందరి హృదయాలలో ఈశ్వరుడు ఆత్మభవుడై ఉన్నాడు. మనము 
ఇతరులను ద్వేషిస్తున్నాము అంటే వారిలో ఉన్న ఈశ్వరుడిని ద్వేషించడమే. ఈ 
పరమార్ధము ఇంకా కొన్ని యుగాలు గడిచినా మానవులకు అర్థం కాదు. అర్థం 
అయితే, ఒకరి మీద ఒకరికి ద్వేషము, కోపము, ఒకరిని ఒకరు మోసగించు 
కోడం, చంపుకోడం, హింసించుకోడం, మచ్చుకైనా కనపడవు. సర్వమానవ 
సౌభాతృత్వము వర్ధిల్లుతుంది. 


భాగవతము చదివి అందరూ అలా పరిణామం చెందాలని మనసారా 


మొదలి వెంకట సుబహ్మణ్యం. 


(సేకరణ: పద్మపురాణము ఉత్తర ఖండము. 


(సేకరణ: పద్మపురాణము ఉత్తర ఖండము. 
యొదటి అధ్యాయము 


నైమిశారణ్యంలో సతయాగ సందర్భంలో సూత పౌరాణికుడు 
శౌనకుడు మొదలగు మహామునులకు భాగవత మహాత్మ్యమును 


విధంగా వరిసునాడు. 


శౌనకుడు సూత పౌరాణికుని ఇలా అడిగాడు. “భక్తితోనూ, 
జ్ఞానము తోనూ, వైరాగ్యముతోనూ మానవునిలో వివేకము ఏ విధంగా 
వృద్ది చెందుతుంది వివరించండి. లోకంలో సత్వ,రజస్తమోగుణము 
లతో కూడిన విష్ణుమాయ ఆవరించి ఉంది కదా! విష్ణుభక్తులు ఏ 
ప్రకారంగా ఈ మాయను దానివలన కలిగే మోహమును 
అధిగమిస్తారు. పైగా ఈ కలికాలంలో మానవులు ఎక్కువగా అనుర 
స్వభావము, రాక్షస ప్రవృత్తి కలిగి ఉంటారు. నానా రకములైన బాధలతో 
దు:ఖములతో కుంగి పోతుంటారు. వాటిని దాటే ఉపాయమే లేదా! ఈ 
జీవుల మనసులను పరిశుద్ధము చేసే ఉపాయము ఏదైనా ఉందా! ఆ 
పరమాత్మ అయిన శ్రీక్యష్ణుని పాదములను పొందడానికి అన్నిటి కంటే 
సుఖమైన, పవిత్రమైన, శాశ్వతమైన ఉపాయము ఒకటి నాకు 
తెలియజేయండి. మీరు మాకు గురువులు. చింతామణి అనే మణి 
కోరుకున్నసుఖాలు ఇస్తుంది. కల్చవ్యక్షము స్వర్లసుఖాలను ఇస్తుంది. 
కాని మీ వంటి గురువు మాకుమోక్షమును మార్గము సుగమం 
చేస్తాడు” అని అడిగాడు. 


శ్రీమద్దాగవతమహాత్మ్యము 


అప్పుడు సూతుడు ఇలా చెప్పసాగాడు. సూతుడు 
శౌనకునితో ఇలా అన్నాడు. “బ్రాహ్మణోత్తమా! నీ హృదయములో 
భగవంతుని మీద అపారమైన ప్రేమ ఉంది. ఆ కారణంగానే ఇటువంటి 
ప్రశ్షలు అడుగుతున్నావు. నాకు చాలా ఆనందంగా ఉంది. మానవులకు 
జననము, మరణము ఇవే ఎక్కువ భయాన్ని కలిగిస్తాయి. ఆ భయాన్ని 


పోగొట్టే మార్గమును నీకు వివరిస్తాను. మానవునిలో భక్తి భావమును 


అ.) 


తను చేరుకొనే ఉపాయము నీకు చెబుతాను 


వ్యద్ది చెసి, పరమ 
ఒల్లు 
సావధానంగా విను. 


పూర్వము వ్యాసుడు భాగవత పురాణమును రచించాడు. 
దానిని తన కుమారుడు అయిన శుక మహర్షికి చెప్పాడు. శుక 
మహర్షి వలన భాగవత పురాణము లోకములో 
మనస్సు శుద్ధి కావాలంటే ఈ భాగవతపురాణము కంటే మంచి 
సాధనము మరొకటి లేదు. కేవలం పూర్వజన్మ పుణ్యము ఉంటేనే 
బు వినే భాగ్యము కలుగుతుంది. 


2 అం ౧౯ 
వ్యాప్తి చెందింది. 


పరీక్షిత్‌ మహారాజుకు వినిపించడానికి సిద్ధంగా ఉండగా, దేవతలు 
అమృత కలశముతో అక్కడకు వచ్చారు. వారు శుక మహర్షితో ఇలా 


అన్నారు. 


“మహాత్మా! ఈ అమృత కలశమును తీసుకొని మాకు ఆ 
భాగవత కథామ్యతమును మాకు ఇవ్వండి. ఈ అమృతమును పరీక్షిత్‌ 
మహారాజుకు ఇవ్వండి. ఆయన మృత్యువును జయిస్తాడు. తక్షకుడు 


(సేకరణ: పద్మపురాణము ఉత్తర ఖండము. 


కాటు వేసినా ఆయన చావడు.” అని అన్నారు. 


శుకుడు తనలో తాను ఇలా ఆలోచించాడు. “భాగవతము 
మణి లాంటిది. దేవతలు తెచ్చిన అమృతము గాజుపూస. వీటికి 
రెండింటికీ సామ్యము ఎక్కడ!” అని అనుకున్నాడు. దేవతలతో ఇలా 


అన్నాడు. 


“మీరు కేవలము అహంకారతో ఇక్కడకు వచ్చారు. మీకు 
భక్తి లేదు. కాబట్టి మీకు భాగవత కథను ఇవ్వను” అని అన్నాడు. ఆ 
కారణం చేత భాగవత కథ కేవలం మానవ లోకానికే పరిమితం 
అయింది. దేవతలకు అందుబాటులో లేదు. 


తరువాత పరీక్షిత్‌ మహారాజు శుకుని వలన భాగవత 
కథను విని ముక్తి పొందాడు. అది విని బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోయాడు. 
వెంటనే ఒక త్రాసును తెప్పించాడు. భాగవతమును ఒక పక్క, ఇతర 
మోక్ష సాథనములను ఒక పక్క వేసి తూచాడు. భాగవతము బరువుకు 
అవి వెలవెలబోయాయి. ఇది చూచి అక్కడ ఉన్న బుషులు అందరూ 
ఆశ్చర్యపోయారు. ఈకలియుగంలో కేవలం భాగవతమును చదివినంత 
మాత్రమున మోక్షము వస్తుంది అని వారిలోవారు అనుకున్నారు. 
భాగవతమును సప్తాహము గా అంటే ఏడు రోజులపాటు వింటే 
మోక్షము వెంటనే వస్తుంది అని నమ్మారు. 


పూర్వము ఈ భాగవత పురాణమును సనకుడు 
మొదలగు బుషులు దేవర్షి నారదునికి చెప్పారు. అప్పటికే బ్రహ్మగారు 
నారదునికి భాగవత పురాణమును వినిపించాడు. కాని సపాహవిధిలో 


3 


శ్రీమద్దాగవతమహాత్మ్యము 


సనకాదులు నారదునికి చెప్పారు” అని నూతి చెప్పగా, శౌనకుడు ఇలా 
అడిగాడు. 


“భాగవతోత్తమా! నారదునికి, సనకాదులకు ఎలా కలిసింది. 
వారు ఎక్కడ కలుసుకున్నారు. భాగవతపురాణమును మరలావినాలనే 
కోరిక నారదునికి ఎలా కలిగింది. వివరంగా తెలియజేయండి.” అని 
అడిగాడు. అప్పుడు సూతపౌరాణికుడు ఇలా చెప్పసాగాడు. 


“ఒకనాడు విశాల పురి అనే పదేశములో నలుగురు 
బుమషులు సత్సంగము చేస్తున్నారు. అప్పుడు నారదుడు అక్కడే ఉన్నాడు. 
నారదుని చూచి ఆ బుములు ఇలా అడిగారు. 


“నారదా! నీ ముఖం ఎందుకో చింతాకాంతమై ఉంది. 
కారణం ఏమిటి? నీవు ఎక్కడి నుండి వస్తున్నావు? ఎక్కడికి ఇంత 
త్వరగా వెళుతున్నావు? నీ ముఖం చూస్తుంటే ఎంతో ధనం 
పోగొట్టుకున్న వాడి మాదిరి వెలవెలబోతూ ఉంది. నీ మనస్సు బాగా 
వికలమైనట్టు ఉంది. నీ వంటి వాడికి ఇలా ఉండటం ఉచితము కాదు. 
అసలు కారణం ఏమిటో చెప్పుగొఅని అడిగారు. అప్పుడు నారదుడు 


వారితో ఇలా అన్నాడు. 


“అన్ని లోకముల కంటే భూలోకము సర్వోత్తమము అని 
తలంచి నేను ఇక్కడకు వచ్చాను. ఎన్నో తీర్థములను దర్శించాను. 
పుష్కరము, ప్రయాగ, కాశి, నాసిక్‌, హరిద్వారము, కురుక్షేత్రము, 
శ్రీరంగము, సేతువు, మొదలగు తీర్థములలో తిరిగాను. కాని ఎక్కడా 


(సేకరణ: పద్మపురాణము ఉత్తర ఖండము. 
నా మనసుకు శాంతి కలుగలేదు. ఎందుకంటే ఈ కలియుగంలో 
అధర్మం పెచ్చరిల్లి ధర్మానికి నిలువనీడలేకుండా పోయింది. 
కలియుగంలో సత్యము, తపస్సు శౌచము (పరిశుభ్రంగా ఉండటం 
దయ, దానము ఇవన్నీ మచ్చుకైనా కనపడటం లేదు. మానవులు 
అందరూ కేవలం తమ పొట్ట నింపుకోడానికే ప్రయత్నిస్తున్నారు. 


అబద్దాలు చెబుతున్నారు. ఏ పనీ చేయకుండా సోమరులుగా ఉన్నారు. 

వీళ్లకు బుద్ది అసలు పనిచేయడం లేదు. వీరి మొహాన 
అద్యష్టం అసలు రాయబడలేదు. వరిని అన్నిరకాల కష్టాలు 
చుట్టుముడుతున్నాయి. పేరుకు సాధువులుగా, వైరాగ్యం పొందిన 
వారిగా చెప్పుకుంటున్న వారు, అనేక అక్యత్యాలు, దుర్మార్గాలు 
చేస్తున్నారు. ఆడవారి వద్ద నుండి ధనము అపహరిస్తున్నారు. ఇళ్లలో 
ఆడువారిదే పెత్తనంగా సాగుతూ ఉంది. వారి అన్నదమ్ములు అంటే 
యజమాని బావమరుదులే సలహాలు ఇస్తున్నారు. 


కలియుగంలో మానవులు స్త్రీలను ధనానికి 

అమ్ముకుంటున్నారు. స్త్రీలు పురుషులు అకారణంగా 
తగవులాడుకుంటున్నారు. మహాత్ములు ఉండే ఆశ్రమములు, తీర్థములు, 

ణ్యక్షేతములు దుర్మార్గుల అభినంలో ఉన్నాయి. కొంత మంది 
దుర్మార్గులు ధనం కోసం దేవాలయములను ధ్వంసం చేసారు. 
కొల్లగొట్టారు. కలియుగంలో యోగులు, సిద్దులు, జ్ఞానులు, మంచి 
పనులు చేసేవారు మచ్చుకైనా కనిపించడం లేదు. ఆత్మజ్ఞానము 
గురించి ఎవరూ సాధన చేయడం లేదు. పైగా ఈ భూమి మీద 
అందరూ అన్నము అమ్ముకుంటున్నారు. బ్రాహ్మణులు తాము నేర్చుకున్న 
వేదవిద్యను అమ్ముకుంటున్నారు. స్త్రీలు వేశ్యావృత్తిలో జీవిస్తున్నారు. 


5 


శ్రీమద్దాగవతమహాత్మ్యము 


కలియుగంలో ఈ ఘోరాలు అన్నీ చూస్తూ నేను యమునా 
నదీతీరం చేరుకున్నాను. అక్కడ ఒక స్త్రీ విషాదంతో కూర్చుని ఉంది. 
ఆమె పక్కన ఇద్దరు వృద్ధులు నేలమీద పడుకొని ఉన్నారు. వారి ఒంటి 


మీద సృహ లేదు. వారి శ్వాస బరువుగా వస్తోంది. ఆ స్తీ ఏడుస్తూ 


వారికి సేవలు చేస్తూ ఉంది. వారికి సృహ తెప్పించడానికి శతవిధాలా 
ప్రయత్నం చేస్తూ ఉంది. ఎవరైనా వచ్చి తనకు సాయం చేస్తారా అని 
దిక్కులు చూస్తూ ఉంది. ఆమె చుట్టు కొంత మంది స్త్రీలు నిలబడి 
ఆమెకు విసన కర్రలతో విసురుతున్నారు. ఆమెను ఊరడిస్తున్నారు. 


ఈ విషయం అంతా నేను దూరంనుండి చూచాను. 
వెంటనే ఆమె దగ్గరకు వెళ్లాను. నన్ను చూడగానే ఆమె లేచి 
నిలబడింది. నాతో ఇలా చెప్పింది. 


“రు మహాత్మా! ఒక్క క్షణం ఆగండి. నా దుఃఖమును 
తొలగించండి. మీ దర్శనభాగ్యంతోనే లోకంలో ఉన్న అన్ని చింతలు 
నాశనం అవుతాయి అని అంటారు. మీ మాటలు నాకు కొంత ఉ 
పశమనమును కలిగిస్తాయి.” అని పలికింది. 


అప్పుడు నారదుడు ఆమెతో ఇలా అన్నాడు. “ఓ దేవీ! నీవు 
ఎవరు? ఈ ఇద్దరు నీకు ఏమవుతారు. నీకు వింజామరలు వేస్తున్న ఈ 
స్త్రీలు ఎవరు? నీవు ఈ ప్రకారంగా దుఃఖించడానికి కారణం ఏమి? 
అన్ని వివరములునాకు సవిస్తరంగా చెప్పు.” అని అడిగాడు. అప్పుడు ఆ 
స్త్రీ నారదునితో ఇలా చెప్పసాగింది. 


(సేకరణ: పద్మపురాణము ఉత్తర ఖండము. 

“మహాత్మా! నా పేరు భక్తి. ఈ ఇరువురు వృద్దులు నా 
కుమారులు. వీరి పేర్లు జ్ఞానము, వైరాగ్యము. కాల మహిమ చేత వీరికి 
ముసలి తనం ఆవహించింది. స్త్రీలు గంగ యమున మొదలగు 
పుణ్యనదులు. నన్ను సేవించడానికి వచ్చారు. నాకు సుఖము శాంతి 
కరువయ్యాయి. నా గురించి చెబుతాను వినండి. నాకథ మీ అందరికీ 
తెలిసిందే. కాని మీరు వింటే నాకు మనశ్శ్యాంతిగా ఉంటుంది. 


నేను ద్రవిడదేశంలో పుట్టాను. కర్షాటకలో పెరిగాను. అన్ని 
ప్రదేశములలో గౌరవింపబడ్డాను. నాకు వృద్ధాప్యము వచ్చింది. ఇంతలో 
కలి యుగము ప్రవేశించింది. ఈ కలియుగంలో దుర్మార్గులు నన్ను 
ఛిన్నాభిన్నం చేసారు. నాకుమారులు నేను ఏ మాత్రం బలం లేని 
వాళ్లము అయ్యాము. శ్రీకృష్ణుడు సంచరించిన ఈ బ్యృందావనములో 
ప్రవేశించిన తరువాత నాకు మరలా జవసత్వములు వచ్చాయి. కాని 
నా కుమారులు మాత్రము అలాగే ఉన్నారు. నేను ఇక్కడి నుండి మరొక 
ప్రదేశమునకు పోవాలని అనుకుంటున్నాను. కాని నా కుమారులు 
వృద్దులు. వారిని విడిచి ఎక్కడకు పోలేకపోతున్నాను. 


ఇప్పటిదాకా నేను, నా కుమారులు అందరము కలిసి 
మెలిసి ఉంటున్నాము. సాధారణంగా తల్లి వ్యద్ధురాలుగానూ, 
కుమారులు వయసులోనూ ఉంటారు. కాని మా విషయంలో అది 
విరుద్ధంగా ఉంది. మీరు చాలా వివేకులు, జ్ఞానులు. మాకు ఈ దుస్థితి 
దాపురించడానికి కారణం ఏమిటో తమరే తెలపాలి.” అని అడిగింది. 
నారదుడు ఆమెతో ఇలా అన్నాడు. 


శ్రీమద్దాగవతమహాత్మ్యము 


“తల్లీ! గా దివ్యద్యష్టిని ఉపయోగించి నీ దుఃఖమునకు 

కారణం తెలుసుకున్నాను. నీకు అన్నీశుభములు కలుగుతాయి. ఓ తల్లీ! 

ని దు:ఖమునకు కారణం తెలిసింది. ఇది కలియుగము. తతయిదలతో 
ంగము, తపస్సు మొదలగునవి అన్నీ నశించి 


. మానవులు ఒకరిని ఒకరు మోసం చేసుకుంటున్నారు. 


సుఖపడుతున్నారు. బుద్ధిమంతుడే ధైర్యంగా ఉంటున్నాడు. అతడే జ్ఞాని. 
భూభారము క్రమక్రమంగా పెరిగిపోతూ ఉంది. శుభములు అసలు 
కనపడటం లేదు. నీ కుమారులు కూడా దుర్భలులు అయ్యారు. నీ 
గురించి పట్టించుకోవడం లేదు. మానవులందరూ విషయవాంఛలతో 
గుడ్డివాళ్లయ్యారు. నీగురించి ఎవరూ తలచుకోవడం లేదు. ఆ కారణం 
చేత నీవు దినదినము క్షీణించిపోతున్నావు. 


బ్యృందావనములో శ్రీకృష్ణుడు సంచరించాడు. ఆ 
కారణం చేత నీవు ఈ బృందావనములో ప్రవేశించగానే, నీకు పూర్వపు 
యవ్వనమ సరు తవా శీ అతో 
బృందావనములో భక్తి ప్రమత్తులు వృద్ధి చెందాయి. నీవు ఇక్కడ 
ఉండటం వలన ఈ బ్యందావనమే ధన్యం అయింది. మానవులలో భక్తి 
పెరుగుతూ ఉందే కానీ, జ్ఞానము వైరాగ్యము పెరగడంలేదు. అందుకే నీ 
కుమారులు ఈ ప్రకారంగా వ్యధ్యాష్యంతో బాధపడుతున్నారు. కాని ఏరు 
నీ తోపాటు ఈ బృందావనమ ఎలో ప్రవేశించడం వలన ఏరి మనసుకు 
కొంచెం శాంతికలిగింది. అందుకే సుఖంగా నిద్రపోతున్నారు.” అని 
అన్నాడు. అప్పుడు భక్తి అనే ఆ | 


(సేకరణ: పద్మపురాణము ఉత్తర ఖండము. 

“దేవా! పరీక్షిత్‌ మహారాజు కలిని ఈ లోకంలో ఎందుకు 
ఉండనిచ్చాడు. ఈ కలియుగ ప్రవేశంతో మానవలోకం సర్వనాశనం 
అయింది. పైగా ఆ శ్రీహరి కూడా ఈ కలియుగంలో జరిగే అక్రమాలను 
అనర్థాలను చూస్తూ ఉన్నాడు కానీ ఏమీ చేయడం లేదు. దీనికి 
కారణం ఏమిటో నీవే చెప్పాలి.” అని అడిగింది భక్తి. దానికి నారదుడు 
ఈ విధంగా సమాథానం చెప్పాడు. 


“తల్లీ! ఎప్పుడైతే శ్రీకృష్ణుడు ద్వారకను వదిలిపెట్టి 
వైకుంఠమునకు వెళ్లిపోయాడో అప్పుడే కలియుగము ప్రవేశించింది. 
వెంటనే పరీక్షిత్‌ మహారాజు కలిని వెడలగొట్టడానికి ప్రయత్నించాడు 
కానీ కలి ఆయన శరణు వేడుకుంది. ఆ కారణంగా పరీక్షిత్‌ కలిని 
చంపకుండా వదిలిపెట్టాడు. కలియుగంలో జరిగే దుర్మార్గాలకు 
విరుగుడు శ్రీహరిని కీర్తించడమే. తపస్సు యోగము, సమాధి 
వీటివలన వచ్చే ఫలములు అన్నీకేవలం శ్రీహరి సంకీర్తనము వలననే 
లభిస్తాయి. ఈ కలియుగము సారహీనమైనప్పటికీ, పరమాత్మ శ్రీహరి 
సంకీర్తనమును మానవులకు ప్రసాదించాడు. శ్రీహరి సంకీర్తనముతో 


పజలు సుఖంగా ఉంటారు. 


కాని ఈ మానవులు అందరూ చెడు కర్మలు చేస్తున్నారు. 
ప్రాపంచిక సుఖముల కొరకు పాకులాడుతున్నారు. ఈ భూమి మీద 
ప్రతి వస్తువు సారమును కోల్లోయింది. బ్రాహ్మణులు కేవలము ధనం 
సంపాదించడానికి భాగవత కథను అందరికీ వినిపిస్తున్నారు. ఆ 
కారణం చేత భాగవత మహాత్మ్యముకూడా అంతరించింది. పతి 
దనము కామము, కోధము, లోభము, ఆశ, మొదలగు 
దుర్గుణములను ఆశ్రయిస్తూ, మానవులు నిలకడలేని మనసుతో 


9 


శ్రీమద్దాగవతమహాత్మ్యము 


తపస్సులు చేస్తున్నారు. ఆ కారణం చేత తపస్సుకూడా తన పభావాన్ని 


కోల్లోయింది. 


మానవులకు వారి వారి మనస్సు వారి స్వాధీనంలో 
ఉండటం లేదు. ఎంత ధనం ఉన్నా లోభత్వము వారిని వదలడం లేదు. 
వారు డాంబికమును వదలడంలేదు. ఎవరూ శాస్త్రములను చదవడం 
లేదు. ధ్యానం చేయడం లేదు. ఆ కారణం చేత ధ్యానయోగ మహిమ 
కూడా అంతరించింది. పండితులు, జ్ఞానులు అని పిలువబడే వారు 
కూడా, కేవలము శారీరక సుఖమును ఆశించి, పశువుల మాదిరి 
పతి దినము తమ తమ భార్యలతో రతికేళిలో మునిగితేలుతున్నారు. 
దాని మూలంగా సంతానము అపరిమితంగా వ్యద్ధి చెందుతూ ఉంది. 
కామవాంఛలు తీర్షుకోడంలో ఉన్న సామర్ధ్యము మానవులు 
మోక్షమును సాధించడం లో చూపడం లేదు. దీనికి ఒకరిని నిందించి 
ప్రయోజనము లేదు. ఈ కలియుగ ప్రభావమే అంత. అందరూ కలి 
ప్రభావానికి లోబడి ప్రవర్తిస్తున్నారు. ఆ కారణం చేతనే పరమాత్మ కూడా 
చూస్తూ ఊరుకున్లాడు” అని నారదుడు అన్నాడు. 


ఆ మాటలకు భక్తి ఆశ్చర్యపడింది. నారదునితో ఇలా అంది. 
“మహాత్మా! నా అద్యష్టవశాత్తు తమరి దర్శన భాగ్యం నాకు లభించింది. 
తమరి ఉపదేశముతోనే కదా ప్రహ్లాదుడు ఈ మాయను జయించి 
శ్రీహరి కరుణను పొందాడు. బాలుడైన ధ్యవుడు కూడా తమరి 
ఉపదేశముతోనే కొలదికాలములోనే శ్రీహరి దర్శనభాగ్యమును 
పొందాడు. బ్రహ్మమానస పుత్రుడవైన నీకునమస్కారము” అని భక్తి 
నారదునికి నమస్కరించింది.” 


10 


(సేకరణ: పద్మపురాణము ఉత్తర ఖండము. 
అని సూత పౌరాణికకుడు శౌనకాది మహామునులకు భాగవత 
మహాత్మ్యమును వివరించాడు. 


పద్మపురాణము, ఉత్తరాఖండము 
భాగవతమహాత్యము మొదటిఅధ్యాయము సంపూర్ణము. 
ఠం తత్సత్‌ ఓం తత్షత్‌ ఓం తత్సత్‌ 


పద్మపురాణము, ఉత్తరాఖండము 
భాగవతమహాత్యము 
రెండవ మరియు మూడవ అధ్యాయములు. 


నైమిశారణ్యంలో సతయాగ సందర్భంలో సూత 
పౌరాణికుడు శౌనకుడు మొదలగు మహామునులకు భాగవత మహాత్మ 
ఎ్రయును వివరిస్తున్నాడు. 


నారదుడు భక్తితో ఇలా అన్నాడు. “బాలా! నీవు అనవసరంగా 
దు:ఃఖపడుతున్నావు. నీవు దు:ఃఖించనవసరం లేదు. శ్రీక్యష్ణభగవానుని 
పాదములు సేవించు. నీ దుఃఖము పోతుంది. శ్రీకృష్ణుడు వస్తాపహరణ 
సమయంలో ద్రౌపదిని రక్షించాడు. నిన్ను మాత్రం రక్షించడా! 
ప్రస్తుతము శ్రీకృష్ణుడు తన నిజనివాసము అయిన వైకుంఠమునకు 
వెళ్లాడు. నీవు భక్తివి. శ్రీకృష్ణుడు నిన్ను తన ప్రాణముల కంటే ఎక్కువగా 
ప్రేమిస్తాడు. నీవు పిలిస్తే భగవానుడు ఎక్కడికైనా వస్తాడు. 


శ్రీమద్దాగవతమహాత్మ్యము 


బాలా! కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర 
యుగములలో జ్ఞానము, వైరాగ్యము ముక్తికి సాధనములుగా ఉండేవి. 
కాని కలియుగంలో కేవలం భక్తి మాత్రమే మోక్ష సాధనము అయింది. 
శుద్ధసత్వస్వరూపముతో భక్తిని సృష్టించాడు. ఆ కారణం చేత నీవు 
శ్రీకృష్ణునికి అత్యంత ప్రియమైన దానవు. 


నీకు గుర్తుందో లేదో! ఒకసారి నీవు చేతులు జోడించి 
“నేను ఏమి చెయ్యాలి?” అని నీవు అడిగినపుడు “నా భక్తులను 
పోషించు” అని భగవానుడు నిన్ను ఆజ్ఞాపించాడు. నీవు భగవానుడి 
ఆజ్ఞను స్వీకరించావు. ముక్తి కాంతను నీకు దాసిగా చేసాడు. జ్ఞానము, 
వైరాగ్యమును నీకు పుత్రులుగా ఇచ్చాడు. నీవు వైకుంఠము నుండి 
ఎల్లప్పుడూ నీ భక్తులను పోషిస్తున్నావు. తరువాత నీవు ముక్తిని, 
జ్ఞానము, వైరాగ్యములను వెంటబెట్టుకొని భూలోకమునకు వచ్చావు. నీ 
భక్తులను కరుణించడానికి భూలోకములో నీవు కేవలం 
ఛాయామాత్రంగా తిరుగుతున్నావు. 


కృతయుగము నుండి ద్వాపర యుగము వరకు నీవు 
నిశ్చింతగా, సంతోషంగా ఉన్నావు. కలియుగము వచ్చింది. నీ దాసి 
అయిన ముక్తి కాంతను పాషండము అనే రోగము ఆవరించింది. ఆమె 
క్షీణించిపోయింది. ముక్తికాంత ఇక్కడ ఉండలేక నీ అనుమతితో 
వైకుంఠము వెళ్లిపోయింది. భూలోకంలో ఉన్న మానవులు నిన్ను 
స్మరిస్తేనే ముక్తి కాంత వారిని కరుణిస్తుంది. మరలా వైకుంఠము 
వెళ్లిపోతుంది. జ్ఞానము, వైరాగ్యము అనే నీ కుమారులు నీ వెంటనే ఉ 


12 


(సేకరణ: పద్మపురాణము ఉత్తర ఖండము. 
కలియుగంలో ఎవరూ జ్ఞాన వైరాగ్యములను 
పట్టించుకోవడం లేదు. అందుకని వారు బలహీనులు అయ్యారు. 
వారిలో ఉత్సాహం నశించింది. టీని గురించి నీవు దిగులు పడవద్దు. 
ఏరు మరలా ఉత్తాహం, బలం పుంజుకోవడానికి తగిన ఉపాయము 
నేను ఆలోచిస్తున్నాను. 


ఓ బాలా! యుగములలో కలియుగముతో సమానమైన 
యుగము మరొకటి లేదు. నేను ఈ యుగములో అందరి ఇళ్లలో 
ప్రవేశించి వారిలో భక్తిభావాన్ని నింపుతాను. ఇతర పాషండ 
ధర్మములను అన్నిటినీ అణిచి వేసి, ప్రజలలో భక్తి భావాన్ని కృష్ణ తత్వాన్ని 
నింపి, కలియుగములో నీకు (భక్తికి ప్రాచుర్యము కల్పించకపోతే, నేను 
శ్రీహరి దాసుడనే కాను అని ప్రతిజ్ఞచేస్తున్నాను. అంతే కాదు 
కలియుగంలో ఎంతటి పాపాత్సులైనా సరే, భక్తిభావాన్ని కలిగి ఉంటే, 
వారిని శ్రీకృష్ణుడు అభయము ఇచ్చి, కటాక్షిస్తాడు. ఎవరి 
హృదయములలో నిరంతరము శ్రీహరి మీద భక్తి ఉంటుందో, 
అటువంటి వారికి యమధర్మరాజు కలలో కూడా కనిపించడు. శ్రీహరి 
మీద భక్తి ప్రమత్తులు కలిగిన వారిని రాక్షసులు, భూత, ప్రేత, 
పిశాచములు,దైత్యులు కనీసం తాకనుకూడా తాకలేరు. 


భగవానుడు తపస్సు చేత, వేదాధ్యనము చేతా, జ్ఞానము 
చేతా, సత్కర్మలచేతా వశుడవుతాడు. కాని మానవులకు ఎన్లోజన్మల 
సంస్కారం ఉంటేనే గానీ పరమాత్మ మీద భక్తికలుగదు. ఈ 
కలియుగంలో భక్తిని మించిన మోక్ష సాధనము మరొకటి లేదు. భక్తితో 
సేవిస్తే ఆ శ్రీహరి ప్రతివాడి మనసులో ఉంటాడు. కాని కపట భక్తిని 
ప్రదర్శించి ప్రజలకు ద్రోహం చేసేవారు, ఈ లోకంలోనే కాదు 


13 


శ్రీమద్భ్ధాగవతమహాత్మ్యము 


పరలోకంలో కూడా అమితమైన దుఃఖమును పొందుతారు. 
పూర్వకాలంలో శ్రీహరి భక్తుడు అయిన అంబరీషుని అకారణంగా 


నిందించిన దుర్వాసుడు అనే బుషి ఎన్నో కష్టములు అనుభవించాడు. 


ముక్తిని సంపాదించడానికి వ్రతములు, తీర్ధయాత్రలు, 
యోగనిష్టలు, యజ్ఞయాగములు, జ్ఞానము కొరకు చర్జలు, ఏవీ 
అవసరం లేదు. ముక్తి నీ దాసి కాబట్టి ప్రజలు నిన్ను అనుసరిస్తే ముక్తి 
వారిని సేవిస్తుంది. కాబట్టి నీవు సంతోషంగా ఉండు.” అని పలికాడు 
నారదుడు. నారదుని ఉపశమనమైన మాటలు విన్న భక్తి సంతోషంతో 
పరిపుష్టమయింది. నారదునితో ఇలా అంది. 


“దేవర్నీ! నీకు నా మీద ఉన్న ప్రేమకు, అభిమానానికి 

ముగ్గురాలనయ్యాను. నేను నిన్ను విడిచి పెట్టి ఉండను. ఎల్లప్పుడు నీ 
ఠి | a అ య 

హృదయములోనే నివసిస్తుంటాను. నారదా! నీవు దయామయుడవు. 
బక్క క్షణంలో నాలో ఉన్న దుఃఖమును పోగొట్టావు. కాని నీమాటలు 
విన్న తరువాత కూడా నా కుమారులైన జ్ఞాన, వైరాగ్యములలో ఏమీ 
చలనము కలగలేదు. నా యందు దయయుంచి వీరిని కూడా 
చైతన్యవంతులను చెయ్యి.” అని అడిగింది భక్తి. 


అప్పుడు నారదుడు అచేనంగా పడిఉన్న జ్ఞాన, 
వైరాగ్యములను చేతితో తట్టి లేపసాగాడు. నారదుడు వారి చెవుల 
దగ్గర నోరు పెట్టి “ఓ జ్ఞానమా! మేలుకో! లే! ఓ వైరాగ్యమా! 
చైతన్యవంతం కా! లౌ అని అరిచాడు. కాని వారు చైతన్య వంతులు 
కాలేదు. అప్పుడు నారదుడు వేదఘోషను వినిపించాడు. 


14 


(సేకరణ: పద్మపురాణము ఉత్తర ఖండము. 
వేదాంతమును వినిపించాడు. భగవదీతను గానం చేసాడు. 
వేదములను, ఉపనిషత్తులను, గీతాపాఠమును విన్నతరువాత, 
జ్ఞానము, వైరాగ్యము మేలుకొన్నారు. అప్పటి వరకు సోమరి తనం 
ఆవరించిన వాళ్లు నెమ్మదిగా ఆవులించారు. కళ్లు తెరవాలనుకున్నారు. 
కాని వారి కళ్లు తెరవబడలేదు. వారి శరీరాలు ఎండిన కట్టెల మాదిరి 


చలనం లేకుండా పడి ఉన్నాయి. 


వారిని చూచిన నారదుడు ఇప్పుడు వం చెయ్యాలా అని 
ఆలోచిస్తున్నాడు. జ్ఞాన, వైరాగ్యములకు వారి ముసలి తనము వలన 
కలిగిన నిద్ర, సోమరితనము, ఎలా పోగొట్టాలా అని ఆలోచిస్తూ 
పరమాత్మను మనసులో తలచుకున్నాడు. అప్పుడు ఆకాశము నుండి 
ఈ మాటలు వినిపించాయి. 


“నారదా! చింతించకు. సందేహించకు. ఇంకా ఇంకా 
ప్రయత్నం చెయ్యి. నీ శ్రమ ఫలిస్తుంది. కాని నీవు ఒక మంచి పని 
చేయాలి. ఆ పని ఏదో నీకు పెద్దలు, సత్తురుషులు చెబుతారు. ఆ 
విధంగా ఆచరించు. నీవు ఆ మంచి పని చేస్తే జ్ఞాన, వైరాగ్యముల 
నిద్రావస్థ తొలగి పోతుంది.” అని వినిపించాయి. 


నారదుడికి ఏమీ అర్థం కాలేదు. “ఇదేమిటి! ఆకాశ వాణి 
ఇలా పలికింది. అసలు విషయం రహస్యంగా ఉంచింది. నేను ఏం 
చెయ్యాలో చెప్పనేలేదు. ఆ నత్తురుషులు, సాధువులు ఎవరో! ఎక్కడ 
ఉన్నారో! ఏం చెబుతారో! అసలు ఇప్పుడు నేను ఏంచేయాలి.” అనే 


సందిగ్ధంలో పడ్డాడు. 


శ్రీమద్దాగవతమహాత్మ్యము 


ఇలా ఆలోచిస్తే లాభం లేదని, నారదుడు జ్ఞాన, వైరాగ్యములను అక్కడే 
వదిలి శ్రీహరి నామ సంకీర్తన చేసుకుంటూ అన్ని తీరములు, 
పుణ్యస్థలములు తిరుగుతూ కనిపించిన సాధువులను అందరినీ 
ఆకాశవాణి చెప్పిన సత్కార్యము గురించి అడుగసాగాడు. నారదుడు 
చెప్పింది అందరూ విన్నారు కానీ ఎవరూ దానికి సమాధానం 
చెప్పలేకపోయారు. తమకు ఏమ్‌ తెలియదని అన్నారు. 


మరి కొందరు “అబ్బే దీనికి సమాధానం అసలు దొరకనే 
దొరకదు” అని పెదవి విరిచారు. మరి కొందరు “దిని గురించి 
తెలుసుకోవడం చాలా కష్టం. నీ శమ వ్యధా కావడం తప్ప ఏమీ 
ప్రయోజనం ఉండదు.” అని అన్నారు. మరి కొందరు నారదునికి ఏమి 
చెబితే ఏమవుతుందో అని సమాధానం చెప్పకుండా తప్పుకున్నారు. 
మరి కొందరు “నారదా! వేదఘోష, వేదాంత చర్చ, దీతాగానము వీటికి 
కూడా చైతన్య వంతులు కాని వారు ఇంక దేనికీ చైతన్యవంతులు కారు. 
టినికి మరో ఉపాయం ఏటి లేదు.” అని తెగేసి చెప్పారు. “దేవర్షి 
నారదునికే తెలియని విషయం మనకేం తెలుస్తుంది” అని మరి 
కొందరు తెల్లమొహం వేసారు. 


నారదుడు అడిగిన బుషులు అందరూ ఆకాశ వాణి 
చెప్పినది కనుక్కోవడం అసాధ్యం అని తేల్చేశారు. నారదుడికి ఏమీ 
తోచలేదు. ఆలోచిస్తూ బదరికావనమునకు వెళ్లాడు. ఎవరి వల్లా కాని 
పని తానే చేద్దామని, ఆఖరి ప్రయత్నంగా తపస్సు చేయడానికి 
కూర్చున్నాడు. ఆ సమయంలో సనకాదిమహామునులు అక్కడకు 
వచ్చారు. నారదుడు వారికి నమస్కరించి, అర్హ్యపాద్యములు ఇచ్చి 


16 


(సేకరణ: పద్మపురాణము ఉత్తర ఖండము. 
సత్కరించాడు. నారదుడు జరిగినది అంతా చెప్పి వారితో ఇలా 


అన్నాడు. 


“మహాత్ములారా! నేను ఏజన్మలోచేసుకున్నపుణ్యమో ఈ 
నాడు నాకు మీ దర్శనభాగ్యం లభించింది. మీరు గొప్ప యోగులు. 
విద్వాంసులు, సమ బుధద్ధికలవారు. మీరు కేవలము సర్వకాల 
సర్వావస్థలయందు ఐదు సంవత్సరముల బాలుర మాదిరి కనిపిస్తున్నా 
మీరు మీ పూర్వులకు కూడా పూర్వము నుండి ఉన్నవారు. ఆత్మజ్ఞాన 
సంపన్నులు. మీరు నిరంతరము హరి నామ సంకీర్తనము చేస్తూ 
వైకుంఠములో నివసిస్తుంటారు. మీకు అన్నపానీయాలు ఆ శ్రీహరి 
సుథామ్యతమే. శ్రీహరి నామ స్మరణమే. “హరి: శరణమ్‌” అనే పదాలు 
ఎల్లప్పుడూ మీ నాలుకల మీద తాండవిస్తుంటాయి. మీకు వార్థక్యము, 
రోగము, మరణము ఏవీ లేవు. నిత్య బాలురు. 


పూర్వమున మిమ్ములను అడ్డగించి అవమానించిన 
జయవిజయులు అనే విష్ణుమూర్తి ద్వారపాలకులు మూడు జన్మలు 
అసురప్రవ్యత్తికలవారుగా జన్మించారు. (వారే హిరణ్యాక్ష హిరణ్యకశిపులు, 
రావణ కుంభకర్ణులు, శిశుపాల దంత వక్తులు. వారికోసమే శ్రీహరి 
భూలోకములో అవతరించి వారికి ముక్తిని ప్రసాదించి వారిని తిరిగి 
వైకుంఠమునకు చేర్చాడు. అటువంటి మహానుభావులైన మీరు నా 
వద్దకు రావడం నాకు మ్‌ దర్శనభాగ్యం కల్పించడం మా 


మహద్దాగ్యంగా భావిస్తున్నాను. 


ఈ సమయంలో మీరు నాకు మార్గము చూపాలి. 
ఆకాశవాణి నన్ను ఒక సత్కర్మ ఆచరించమనీ దానిని నాకు 


17 


శ్రీమద్దాగవతమహాత్మ్యము 


సత్తురుషులు ఆదేశిస్తారనీ పలికింది. ఇప్పటి వరకూ నాకు 
ముల్లోకములలో ఆ సత్తురుషుల దర్శనము లభించలేదు. ఆ 
ార్యము ఏమిటో తెలియలేదు. ఆ సాధన ఏమిటో తెలియదు! 
దానిని ఎలా అనుష్టించాలో తెలియదు. మీరే ఆకాశవాణి పలికిన 
సత్సురుషులు అని నేను అనుకుంటున్నాను. ఈ టినుని మీద 
దయయుుంచి నాకు మార్గనిర్దేశము చేయవలసినది. భక్తి, ఆమె 
అనుభవిస్తున్నారు. భూలోకములో ఉన్న సకల వర్ణములు, జాతులు, 
కులముల వారిలో భక్తి, జ్ఞాన, వైరాగ్యముల బీజములను ఎలా 
పతిష్టించాలి. దయచేసి నాకు తెలియజేయండి.” అని నారదుడు 


సనకాది మునులను వేడుకున్నాడు. అప్పుడు వారు నారదునితో ఇలా 


“దేవర్నీ! టీని గురించి నీవు చింతించవలసిన పని లేదు. 


నుండి ఉన్నది. కాకపోతే మనకు 


టినికి ఉపాయము పూర్వకాలము 
తెలియదు. నీవు శ్రీకృష్ణదాసులకు మార్గదర్శకుడవు. నీకు 
రాగద్వేషములు లేవు. విరక్తుడవు. భక్తియోగమునకు నీవు సూర్యుని 
వంటి వాడవు. భక్తి కిరణములు నీ నుండి బయటకు పన తా న్నాను. 
ఆ కారణం చేతనే భక్తి యొక్క కోరికలు తీర్చడానికి నీవు 
తాపత్రయపడుతున్నావు. నీవు భగవంతునికి అనన్య భక్తుడవు. అందుకే 
నీకు భక్తిని అందరిల్‌ 


కనూ పతిష్టించవలెనని బుద్ధిపుట్టింది. 


బుషులు వేదములలో అనేక మార్ష్దములు గురించి 


చెప్పారు. ఆ మార్గములు అన్నీ కేవలము స్వర్గసుఖములు పొందడానికే 


18 


(సేకరణ: పద్మపురాణము ఉత్తర ఖండము. 
పరిమితం అయ్యాయి. అంతకన్నా ముందుకు పోలేదు. భగవంతుని 
పొందే మార్గము నేటి వరకు చాలా నిగూఢంగా, గుప్తంగా ఉంది. ఆ 
మార్గమును ఇతరులకు ఉపదేశించడానికి కానీ, తెలుసుకోడానికి 
ఎవరూ ప్రయత్నించలేదు. ఈ కారణం చేత ఆకాశవాణి నీకు చెప్పిన ఆ 
సన్మార్లము గురించి మేము నీకు ఉపదేశిస్తాము. జాగ్రత్తగా విను. 


నారదా! లోకములో నాలుగు రకములైన యజ్ఞముల 
గురించి చెప్పారు. అవి దవ్యయజ్ఞము, యోగ యజ్ఞము, తపో 
యజ్ఞము, స్వాధ్యాయ యజ్ఞము. దీనినే జ్ఞాన యజ్ఞము అని కూడా 


అంటారు. ఈ యజ్ఞములన్నీ స్వర్ణసుఖములు పొందడానికే 


౧ 


పనికివస్తున్నాయి. 


కాని పైన చెప్పబడిన జ్ఞాన యజ్ఞములో ఒక అంశము 
ఇమిడి ఉంది. అదే సత్కర్మ. అదే నీకు ఆకాశవాణి చెప్పింది. ఆ 
సత్కర్మయే భాగవత పురాణ పారాయణము. దినిని పూర్వము శుక 
మహర్షి పరీక్షిత్‌ మహారాజుకు బోధించి ఆయనకు ముక్తి మార్గము 
చూపాడు. ఈ భాగవతమును చదవడం చేతా, వినడం చేతా, భక్తి, 
జ్ఞానము, వైరాగ్యము ఈ మూడింటికీ బలము, జవసత్వాలు తిరిగి 
లభిస్తాయి. భాగవత పారాయణము వలన భక్తి, జ్ఞాన, వైరాగ్యములను 
ఆవరించిన అన్ని కష్టములు తొలగి పోతాయి. అవి వాటి 
పూర్వవైభవమును పొందుతాయి. సింహగర్జన విని తోడేళ్లు 
పారిపోయినట్టు, భాగవతమును వినినంతనే కలియుగంలో ఉన్న 
దోషాలు పటాపంచచలయి పారిపోతాయి. భాగవతము ప్రతి ఇంటిలోనూ 
చదవబడితే, భక్తి, తన కుమారులు అయిన జ్ఞాన వైరాగ్యములతో పతి 
ఇంటిలోనూ, ఆ ఇంటిలోని వారి మనుసులలోనూ తిష్టవేసుకొని - 


19 


శ్రీమద్దాగవతమహాత్మ్యము 


కూర్చుంటుంది.” అని ఉపదేశించారు సనకాదులు. ఆ మాటలు విన్న 
నారదుడు వారితో ఇలా అన్నాడు. 


“మహాత్ములారా! నేను ఇంతవరకు భక్తి, జ్ఞాన, 
వైరాగ్యములను వేదాంత చర్చలతోనూ, గీతాగానముతోనూ 
మేలుకొలపడానికి ప్రయత్నించాను. కానీ వారిలో భక్తి, 
జ్ఞాన,వైరాగ్యములు కలగలేదు. వేదముల చేతా, ఉపనిషత్తుల సారమైన 
భగవద్దీతా గానము చేత మేలుకోని భక్తి, జ్ఞాన, వైరాగ్యములు కేవలము 
భాగవత పురాణ పఠనంతో మేలుకుంటాయా! ఎందుకంటే 
భాగవతములో కూడా వేదములలో ఉన్న విషయములు, వేదములలో 
సారం అంతా చెప్పబడింది కదా! కొత్త విషయములు ఏమున్నాయి? 
అటువంటప్పుడు వేదములు, రీతాశాస్త్రము చేయలేని పని భాగవత 
పఠనము ఎలా చేయగలదు? దయచేసి నా సందేహమును తీర్హండి.” 
అని అడిగాడు నారదుడు. అప్పుడు సనకాదులు నారదునితో ఈ 


విధంగా అన్నారు. 


“దేవర్నీ! భాగవతము అంటే వేదముల, ఉపనిషత్తుల 
సారముకంటే ఎక్కువ. వేదములు చదివితే కొంత జ్ఞానమే లభిస్తుంది. 
ఉపనిషత్తుల వలన మరి కొంత జ్ఞానము వస్తుంది. కాని భాగవతము 
చదివితే పరిపూ ర్లజ్ఞానము లభిస్తుంది. ఒక చూతవ్యక్షము(మామిడి 
చెట్టు) ఉందనుకో. దాని రసము వేళ్ల దగ్గర నుండి కాండము, 
కొమ్మలు, ఆకులు, పూ 
కాని అవి అన్నీ ఆ రసం ఆస్వాదించడానికి పనికిరావు. రసమును 
ఆస్వాదించాలంటే, దాని ఫలములు మాత్రమే యోగ్యములు. 


లు ఏటి అన్నిటి యందు నిక్షిప్తమై ఉంటుంది. 


20 


(సేకరణ: పద్మపురాణము ఉత్తర ఖండము. 
కాండము, కొమ్మలు ఆకులు తింటే రసాన్ని ఆస్వాదించలేము. అలాగే 
పాలలో నెయ్యి ఉంటుంది. కాని పాలు తాగితే నేతి రుచి తెలియదు. 
పాలను మధించి, అగ్నిలో కాచితేనే, నేతి రుచి తెలుస్తుంది. అలాగే 
భాగవత కథ కూడా వేదముల, ఉపనిషత్తుల, సకల పురాణముల 
సారము. 


భాగవత పురాణము వేదములతో సమానమైనది. ఆకారణం 
చేతనే వేదవ్యాసుడు కలియుగములో ఉన్న మానవులలో భక్తిని, జ్ఞాన, 
వైరాగ్యములను స్టాపించడానికి, భాగవతపురాణమును రచించాడు. 
అంతకు ముందు వేదవ్యాసుడు మహాభారతమును రచించాడు. 
అందులో 18 అధ్యాయముల గీతను పొందుపరిచాడు. కాని 
ఆయనకు తృప్తి కలుగలేదు. ఏదో వెలితి. ఏదో అజ్ఞానము ఆయనను 
ఆవహించింది. ఆ సమయంలో నీవే కదా వ్యాసుల వారిని భక్తిని 
ప్రబోధించే భాగవతమును రాయమని పోళ్ళహించావు. ఇప్పుడు నీవే 
భాగవత మహాత్మ్యమును గురించి అడుగుతున్నావు. కాబట్ట 
భాగవతము ఒక్కటే జ్ఞాన భక్తి వైరాగ్యముల శోకమును పోగొట్టే 
ఉత్తమమైన మార్గము” అని సనకాదులు నారదునికి ఉపదేశించారు. 
ఆమాటలు విన్న నారదుడు వారికి మరొకసారి నమస్కరించి ఇలా 


అన్నాడు. 


“మహర్షులారా! మీరు చెప్పినట్టే చేస్తాను. మీరు 
మహానుభావులు. మీ దర్శనభాగ్యం చేతనే జీవుల సమస్తపాపములు 
పటాపంచలవుతాయి. వారిని సంసారము అనే దు:ఖము నుండి 
విముక్తులను చేస్తాయి. మానవుడు అనేక జన్మ సంస్కారముల చేతనే 
వారికి ఈ జన్మలో సత్సాంగత్యము కలుగుతుంది. ఆ సత్భాంగత్యమే 


21 


శ్రీమద్దాగవతమహాత్మ్యము 


మానవులలోని అజ్ఞానమును, అవివేకమును, వాటి వలన కలిగే 
మదము అనే అహంకారమును, మోహమును సర్వం నాశనం 
చేస్తుంది. వారిలో వివేకము పుడుతుంది. కాబట్టి నేను మీరు చెప్పినట్టు 
భాగవతపురాణము అనే జ్ఞాన యజ్ఞము చేస్తాను. భక్తి, జ్ఞాన, 
వైరాగ్యములను ఈ లోకంలో నిలబెడతాను. కాని ఈ భాగవత 
యజ్ఞము ఎక్కడ చేయాలి? ఎలాచేయాలి? ఎన్నిదినములు చేయాలి? 
విధానము ఏమిటి? దానికి తగిన ప్రదేశమును మీరే 
నిర్ణయించండి.” అని అడిగాడు నారదుడు. దానికి సనకాదులు ఇలా 


దానిని వినే 


“నారదకుమా 
వకు తన్నారు తహిసంతో కనాన ఏ తీరంలో. ఆనంద తము 
అనే ప్రదేశము ఉంది. అక్కడు ఎంతో 
ల సిద్దులు వారి వద్దకు వచ్చి వారిని సేవిస్తుంటారు. ఆ 
ప్రదేశములో రకరకాలైనఫలవ్యక్షములు, పుష్టవ 


రా! ప a వినయ నుక వ్ర. య్‌ 


మంది బుషులు నివసిస్తున్నారు. 


ఎులతో నిండిన లతలు, 


ఉన్నాయి. ఆ ప్రదేశము 
క్రూర జంతువులు కూడా తమ తమ వైరములు మరిచి పోయి 
ప్రశాంత జీవనము గడుపుతుంటాయి. 
జ్ఞానయజ్ఞమునకు తగినది. భక్తి కూడా తన కుమారులైన జ్ఞానము 
అక్కడకు వస్తుంది. భాగవత కథామృతము వారి చెవిని 
పడగానే భక్తి, జ్ఞాన, వైరాగ్యములు తిరిగి యౌవనవంతులు అప్తుకాలు 
శ్రీమద్భాగవతము చెప్పే ప్రదేశమునకు భక్తులు వారంతట వారే తరలి 
వస్తారు.” అని పలికారు. 


చాలా పశాంతంగా ఉంటుంది. అక్కడ ఉన్న 


ఆ సుందర పదేశమే నీ 
7” 


వైరాగ్యములతో 
వైరా? 


22 


(సేకరణ: పద్మపురాణము ఉత్తర ఖండము. 

తరువాత సనకాదులు నారదునితో కూడా హరి ద్వారము 
సమీపములో గంగానటి తీరమున ఉన్న ఆనంద తటమునకు వెళ్లారు. 
సనకాదులు ఈ విషయమును నారదునికి తెలిపిన విషయము 
భూలోకము, భువర్లోకము, దేవలోకము, బ్రహ్మలోకములలో పాకి 
పోయింది. అక్కడ కోలాహలము మొదలయింది. భగవత్కధలను 
వినవలెనని కోరిక గల భక్తులందరూ భాగవత కథా శవణం కోసం 
కోలాహలంగా ఆనంద తటమునకు పరుగులెత్తారు. భ్యగువు, వసిష్టుడు, 
చ్యవనుడు, గౌతముడు మేథాతిథి, దేవలుడు, దేవరాతుడు, పరశు 
రాముడు, విశ్వామిత్రుడు, శాకలుడు, మార్కండేయుడు, 
దత్తాత్రేయుడు, పిష్టలుడు మొదలగువారు, యోగేశ్వరుడు, వ్యాసుడు, 
పరాశరుడు, ఛాయాశుకుడు, జాబలి, జుహ్మువు మొదలగు 
మహాబుషులు తమతమ పుత్తులతోనూ, శిష్కులతోనూ అక్కడకు 
చేరుకున్నారు. వేదములు, ఉపనిషత్తులు, మంత్ర తంత్రములు, 
పురాణములు, ఆరుశాస్త్రములు మానవ రూపం ధరించి అక్కడకు 
వచ్చాయి. గంగ, యమున,సరస్వతి మొదలగు పుణ్యనదులు, 
పుష్కరము మొదలగు సరోవరములు, కురుక్షేత్రము మొదలగు 
క్షేత్రములు, దండకారణ్యముమొదలగు అడవులు, హిమాలయము 
మొదలగు పర్వతములు, దేవతలు, గంధర్వులు, దానవులు అందరూ 
భాగవత కథాశ్రవణం కోసం ఆనంద తటమునకు చేరుకున్నారు. కొంత 
మంది “తమను ఎవరూ పిలువలేదు తాము రాము!” అన్న 
వారందరినీ కూడా భ్యగు మహర్షి నచ్చజెప్పి అక్కడకు తీసుకొని 


భాగవత కథను స్వయంగా చెప్పడానికి సనకాదులు ఒక 
ఉన్నతమైన ఆసనము మీద కూర్చున్నారు. భాగవత కథను వినడానికి 


23 


శ్రీమద్భ్ధాగవతమహాత్మ్యము 


వచ్చిన వారంతా లేచి సనకాదులకు నమస్కరించారు. ముందు 
వరసలో విష్ణుభక్తులు, వైరాగ్యము చెందిన వారు, సంన్యాసులు, 
బ్రహ్మచారులు వారితో పాటు నారదుడు కూర్చున్నారు. మరొకపక్క 
యిషులు కూర్చున్నారు. వారి పక్కన దేవతలు కూర్చున్నారు. మరొక 
పక్కన స్త్రీలు కూర్చున్నారు. వేదములు, ఉపనిషత్తులు, శాస్త్రములు, 
తీర్థములు అద్యశ్యరూపంలో ఆ ప్రదేశములో ఆవహించాయి. కొంత 
మంది ఉత్సాహవంతులైన దేవతలు విమానముల మీది నుండి ఆ 
పదేశములో పూలవానకురిపించారు. 


ఈ విధంగా పూజలు, పురస్కారములు అయిన తరువాత 
అక్కడ అంతా నిశ్వబ్దం ఆవరించింది. సనకాదులు భాగవత 
పురాణమును స్పష్టంగా చెప్పసాగారు. అక్కడ చేరిన వారందరూ 
సనకాదులు చెబుతున్న భాగవత పురాణమును శ్రద్ధగా వింటున్నారు. 
అప్పుడు ముందు మాటగా సనకాదులు సభాసదులతో ఇలా అన్నారు. 


“ఇప్పుడు మేము ఈ భాగవత మహిమను వివరిస్తున్నాము. 
దినిని విన్న వారికి ముక్తి లభిస్తుంది. భాగవత కథను నిరంతరము 
పఠించాలి. వినాలి. ఆస్వాదించాలి. భాగవత కథను వింటున్న వారి 
హృదయములలో శ్రీహరి కొలువుంటాడు. 


ఈ భాగవత పురాణములో 18,000 శ్లోకములు ఉన్నాయి. 
అవి పన్నెండు స్కంధములుగా విభజింపబడ్డాయి. ఈ భాగవతము శుక 
మహర్షి పరీక్షిత్‌ మహారాజు సంవాద రూపంలో ఉంది. మీరు ఈ 
భాగవతపురాణమును శ్రద్ధగా వినండి. ఈ భాగవత కథను వినకపోతే 


24 


(సేకరణ: పద్మపురాణము ఉత్తర ఖండము. 
వారిలో అజ్ఞానము పెరిగి సంసారము అనే చక్రంలో పడి 
కొట్టుకుంటుంటారు. ఎన్ని శాస్త్రములు, పురాణములు వినిన ఏమి 
లాభము? అనవసరంగా భ్రమలు పెంచుకోడానికి తప్ప ఇంక ఎందుకూ 
పనికి రావు. ముక్తిని కోరుకునేవారికి భాగవత పురాణమే ఏకైక 
మార్గము. ప్రతినిత్యము భాగవత పురాణము ప్రవచనం చేయబడుతున్న 
ఇల్లు బక పవిత్ర తీర్ధము వంటిది. అందులో నివసిస్తున్న వారి 
పాపములు అన్నీ నశించిపోతాయి. వేయి అశ్వమేధయాగములు, 
వందల కొలదీ వాజపేయములు చేసిన ఫలము ఒకసారి భాగవత 
పురాణమును చదివితే వచ్చే ఫలమునకు సాటి రావు. 


సభాసదులారా! భాగవత పురాణమును వినగుంత వరకు, 
మానవుల శరీరములలో ఉన్న పాపములు నశించిపోవు. ఈ భాగవత 
కథ వింటే గంగ, గయ, కాశి, పుష్కరము, ప్రయాగ క్షేత్రములు 
దర్శించినంత పుణ్యం వస్తుంది. పరమ గతిని పొందవలెననే కోరిక 
ఉన్న వారికి రోజుకు ఒక శ్లోకము గానీ, ఆ శ్లోకములో ఒక పాదము 
గానీ నిత్యం నియమంగా, స్వయంగా చదవితేచాలు. వారి జన్మ 
తరిస్తుంది. రేయింబగళ్లు అర్ధంతో సహా శ్రీమద్భాగవత పురాణమును 
చదివితే, వారి యొక్క పూర్వజశ్మపాపములు అన్నీ నశించిపోతాయి 
అనడంలో ఏ మాత్రం సందేహము లేదు. 


ఓంకారము, గాయత్రి మంత్రము, పురుష సూక్తము, 
మూడు వేదములు, శ్రీమద్భాగవతము, ఓం నమోభగవతే 
వాసుదేవాయ అనే ద్వాదశాక్తరీ మంత్రము, పన్నెండు మూర్తులు గల 
సూర్యభగవానుడు,(సూర్యుడు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రూపంలో 
ంటాడు.) ప్రయాగ క్షేత్రము, బ్రాహ్మణులు, అగ్నిహోత్రము, గోవులు, 


25 


శ్రీమద్దాగవతమహాత్మ్యము 


ద్వాదశీతిథి, తులసీమాత, వసంత బుతువు, సాక్షాత్తు భగవానుడు 
వీరందరిలో తేడాను బుద్ధిమంతులు గమనిస్తారు. భాగవత పఠనము 
ఉత్తమోత్తమముఅనుటలో సందేహము లేదు. 


ప్రతిదినము భాగవతములోని శ్లోకములను, వాటి 
అర్దములను, శ్లోకపాదమును చదివే వారు రాజసూయయాగము, 
అశ్వమేథయాగము చేసిన ఫలితమును పొందుతారు. అనునిత్యము 
భాగవతమును చదవడం, భగవంతుని ధ్యానించడం, తులసిని పెంచి 
పూజించడం, గోవునుసేవించడం ఈ నాలుగూ సమానములే. 
అంత్యకాలములో శ్రీమద్ధాగవతమును వింటే, అతని పట్ల పరమాత్మ 
ప్రసన్నుడై అతనికి వైకుంఠప్రాప్తి కలుగజేస్తాడు. 


శ్రీమద్భాగవత గ్రంథమును ఎవరైనా భక్తునికి దానం చేస్తే 
వారికి విష్ణుసాయుజ్యము లభిస్తుంది. తనజీవిత కాలంలో కేవలం కొద్ది 
సమయమైనా భగవంతుని మీద మనను నిలిపి ధ్యానం చేయని 
వాడు, వాడి జన్మ వ్యర్ధము. వాడు కేవలము వాడి తల్లికి ప్రసవవేదన 
కలిగించడానికే పుట్టినవాడు కానీ ఇంక దేనికీ పనికిరాడు. 
భాగవతపురాణములోని కొద్ది మాటలు కూడా వినని వాడు 
పాపాత్ముడు. వాడు జీవించి ఉండటం వ్యర్ధం. వాడు శవముతో 
సమానము. భూమికి భారము. పశువులు వీడి కన్నా ఎంతో మేలు. 
మానవ ప్రపంచములో భాగవత కథా శవణము లభించడం 
ఎంతో కష్టం. ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే గానీ అది లభించదు. 


26 


(సేకరణ: పద్మపురాణము ఉత్తర ఖండము. 

ఈ భాగవత కథ వినడానికి నియమ నిష్టలు ఏమ్‌ లేవు. 
ఎవరైనా ఎక్కడైనా వినవచ్చును. ప్రతిరోజూ కూడా వినవచ్చును. కానీ 
ఈ భాగవత కథను వినే వారు ఎల్లప్పుడూ సత్యమునే పలకాలి. 
బ్రహ్మచర్యము అవలంబించాలి. కాని కలియుగంలో ఈ నియమాలు 
ఆచరించడం చాలా కష్టము. ఈ కలియుగంలో ఇంద్రియములను 
మనసును నిగ్రహించడం, యమ, నియమములను ఆచరించడం, 
పుణ్యకార్యములు చేయడానికి భీక్షలుపట్టడం చాలా కష్టము. అందుకని 
కలియుగంలో భాగవత సప్తాహ శ్రవణము అనిపర్ప్హాటు చేయబడినది. 


మాఘ మాసములో ఈ భాగవతమును వినడం వలన 
వచ్చే ఫలమును శుకమహర్షి పరీక్షిత్‌ కు ఇలా చెప్పాడు. “మనసును 
నిగ్రహించలేకపోవడం, వ్యాధులు, ఆయుష్షు తక్కువగా ఉండటం, 
కారణముల చేత కలియుగములో భాగవత సప్తాహ శవణము ఏర్పాటు 
చేయబడినది. తపస్సు చేసినందువలన, యోగమార్లము 
ఆచరించినందువలన, సమాధినిష్టలో ఉన్నందువలన కలిగే 
ఫలితములు భాగవత సష్తాహము చేస్తే కలుగుతాయి. ఈ భాగవత 
సప్తాహ శ్రవణము యజ్ఞములు, వ్రతములు, తపస్సు, తీర్ధసీవనము, 
యోగాభ్యాసము, ధ్యానము, జ్ఞానము ఏటి అన్నింటి కంటే గొప్పది.” అని 
చెప్పాడు” అని సనకసనందులు ఆనందతటము వద్ద చేరిన 
సభాసదులకు వినిపించారు అని సూత పౌరాణికుడు శౌనకాది 
మహామునులకు చెప్పగానే శౌనకుడు ఇలా అడిగాడు. 


“మహానుభావా! తమరుచెప్పినది అంటా వింటుంటే చాలా 
ఆశ్చర్యంగా ఉంది. మీరు భాగవత పురాణ శవణమును జ్ఞానము 
మొదలగు సాధనముల కంటే గొప్పది అని అన్నారు. భాగవతము 


27 


శ్రీమద్దాగవతమహాత్మ్యము 


జ్ఞానము కంటే ఎలా గొప్పది అయింది వివరించండి.” అని అడిగాడు. 


అప్పుడు నూతి ఇలా చెప్పసాగాడు. 


“మహామునులారా! శ్రీకృష్ణ పరమాత్మ ఈ లోకమును విడిచి 
వైకుంఠమునకు వెళ్లే నమయంలో ఉద్ధవునికి ఎన్లోవిషయాలు 
చెప్పాడు. అప్పుడు ఉద్ధవుడు కృష్ణుని ఇలా అడిగాడు. “గోవిందా! ఇప్పుడు 
నీవు భూలోకములో నీవు వచ్చిన కార్యములు అన్నీ పూర్తి చేసుకొని 
వైకుంఠమునకు పోతున్నావు. అది నాకు చాలా బాధగా ఉంది. నా 
బాధను తీర్చు. నీవు వైకుంఠమునకు పోగానే కలి ప్రవేశిస్తాడు. 
ఆకారణం చేత మరలా వేనకువేలు దుష్టులు ఈ లోకంలో జన్మిస్తారు. 
ఆ దుష్టుల సహవాస దోషముచేత మంచి వారు కూడా దుషా 
మారిపోతారు. ఆ సమయంలో భూమికి మరింత భారం కలుగుతుంది. 
ఆ సమయంలో భూమాత ఎవరి శరణు కోరుతుంది. నాకు 
తెలియజేయండి. మరలా నీవు దుష్టశిక్షణ కొరకు భూమి మీద 
అవతరిస్తావా! దానికి బదులు నీవు ఇక్కడే ఉండి దుష్టశిక్షణ 
చేయవచు కదా! నీవు నిరాకారుడవు అయినా నీ భక్తులను 
రక్షించడానికి సగుణ రూపంలో కృష్ణుడిగా పుట్టావు. ఇప్పుడు నీ పాటికి 
నీవు వైకుంఠానికి వెళ్లిపోతే ఈ భక్తులగతి ఏం కావాలి? వాళ్లను ఎవరు 
కాపాడతారు? పోనీ నిన్నుతల్లుకుంటూ ఉంటారా అంటే సగుణో పాసన 
కన్నా నిర్దుణోపాసన చాలా కష్టము. కాబట్టి నా మనవి ఆలకించి 


లుగా 


ఇక్కడే ఉండిపో.” అని అన్నాడు. 


పోతె నా భక్తుల గతి ఏంకావాలి. వారికి ఏదో ఒక ఏర్పాటు 


28 


(సేకరణ: పద్మపురాణము ఉత్తర ఖండము. 
చెయ్యాలి కదా!” అని ఆలోచించసాగాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ 
తన శక్తులను అన్నిటినీ భాగవత పురాణములో నిలిపాడు. తరువాత 
సముదములో పవేశించి వైకుంఠము చేరుకున్నాడు. 


కాబట్టి ఓ మునులారా! భాగవత పురాణములో సాక్షాత్తు 
శ్రీమహావిష్ణువు నిండి ఉన్నాడు. భాగవతమును చదవడం చేత, 
వినడం చేత సకలపాపములు నశించిపోతాయి. అందులోనూ 
భాగవత సప్తాహ శవణము చాలా గొప్పది. కలియుగంలో అన్ని 
సాధనముల కంటే ఈ భాగవత సప్తాహ శవణము చాలా గొప్పది అని 
చెప్పబడింది. కలియుగంలో కామకోధములను, దుఃఖమును, 
దారిద్రమును, దౌర్జాగ్యమును, పాపములను పోగొట్టే ఏకైక సాధనము 
భాగవత సప్తాహ శవణము. కలియుగంలో మాయను దాటడం చాలా 
కష్టం. కేవలం భాగవత సప్తాహ శ్రవణము ఒక్కటే టినికి మార్గము” 
అని సూతుడు చెబుతూ ఇంకా ఇలా అన్నాడు. “ఓ మహామునులారా! 
హరిద్వారము వద్ద ఆనంద తటములో సనకసనందులు భాగవత 
పురాణమును దేవతలు,మునులు, మొదలగు వారికి చెప్పాడు అని 
చెప్పాను కదా! ఆ సమయంలో ఒక విచిత్రం జరిగింది. భక్తి, తన 
కుమారులు అయిన జ్ఞానము, వైరాగ్యములతో కృష్ణ నామమును 
పెద్దగా చెబుతూ శ్రీకృష్ణ, గోవింద, హరే, మురారే, నాథా, నారాయణా, 


వాసుదేవా! అని నామాలు జపిస్తూ అక్కడకు వచ్చింది. 


“ఈమె ఎవరు? ఇక్కడకు ఎలా వచ్చింది?” అని అక్కడ ఉన్న 
వారందరూ తర్శించుకోసాగారు. అప్పుడు సనకసనందులు సభలో 
న్న వారితో ఇలా అన్నారు. “సభాసదులారా! ఆశ్చర్యపోకండి. ఏరు భక్తి, 
జ్ఞానము, వైరాగ్యము. భాగవత పురాణమును వినడానికి వచ్చాయి.” 


29 


శ్రీమద్దాగవతమహాత్మ్యము 


అని అన్నాడు. అప్పుడు భక్తి తన కుమారులైన జ్ఞాన,వైరాగ్యములతో కలిసి 


అక్కడ చేరిన సభాసదులకు నమస్కరించి ఇలా పలికింది. 


“మహానుభావులారా! కలియుగంలో నా గురించి 
పట్టించుకొనే వారే లేరు. నన్ను మానవులు పూర్తిగా మరిచిపోయారు. 
సనకసనందుల చేత భాగవతపురాణమును విని మాకు పూర్తిగా 


జవసత్వములు వచ్చాయి. మహానుభావులారా! ఇప్పుడు మేము ఎక్కడ 
ఉండాలో చెప్పండి.” అని సనకసనందులను అడిగారు. అప్పుడు 


ఆమహాబుషులు భక్తితో ఇలా అన్నారు. 


“ఓ భక్తి మాతా! నీ లక్షణములు మాకు తెలుసు. నీవు 
పరమాత్మయందు భక్తి కలిగి ఉన్న వారి మనసులలో భగవంతుని 
సాక్షాత్కరింపజేస్తావు. పరమాత్మ పట్ల ప్రేమను కలుగచేస్తావు. ప్రాపంచిక 
విషయముల వలన కలిగే దుష్టఆలోచలను నాశనం చేస్తావు. కాబట్టి 
నీవు ఎల్లప్పుడు పరమాత్మ భక్తుల హృదయములలో శాశ్వతంగా 
నివసించు. కలి పురుషుడు నీ మీద తన ప్రభావమును చూపలేడు.” 
అని ఆదేశించారు. సనకసనందుల ఆదేశము ప్రకారము భక్తి తన 
కుమారులైన జ్ఞాన వైరాగ్యములతో పరమాత్మ ఎడల అనన్య భక్తి 
కలవారి హృదయములలో ప్రవేశించింది. 


కాబట్టి ఓ మహామునులారా! హృదయము 
నందు పరమాత్మ ఎడల భక్తి కలిగి ఉన్న వారు ఈ లోకంలో 
లేకపోయినా, వారు ధనవంతులే. ఎందుకంటే భక్తి కలవారి 
హృదయములలో భగవానుడు నిరంతరము కొలువై ఉంటాడు. 


ధనం 


30 


(సేకరణ: పద్మపురాణము ఉత్తర ఖండము. 
వారికష్టములు తన కష్టములుగా భావించి వాటిని తీరుస్తాడు. ఈ 
లోకంలో భాగవత పురాణము అంటే సాక్షాత్తు పరబ్రహ్మమే. దిని 
మహిమను వర్ణించడం ఎవరి తరమూకాదు. ఈ భాగవతమును కలిగి 
ఉన్న వాడు, దానిని చదివిన వాడు, దానిని వినినవాడు, శ్రీకృష్ణునితో 
సమానంగా వైకుంఠములో నివసిస్తారు. అన్ని ధర్మముల కంటే భాగవత 
ధర్మము చాలా గొప్పది” అని సూతుడు శౌనకాది మహామునులకు 
భాగవత పురాణ మహాత్మ్యమును వివరించాడు. 


పద్మపురాణము, 
ఉత్తరాఖండము భాగవతమహాత్యము 
రెండు మరియు మూడవ అధ్యాయములు సంపూర్ణము. 
ఠం తత్లత్‌ ఓం తత్సత్‌ ఓం తత్సత్‌ 


పద్మపురాణము, 
ఉత్తరాఖండము భాగవతమహాత్యము 
నాలుగవ అధ్యాయము. 


సూత పౌరాణికుడు శౌనకాది మహామునులకు 
భాగవత మహాత్మ్యమును ఈ విధంగా చెప్పాడు. భూలోకంలో 
మానవులు భాగవత పురాణమును పఠించడం, వినడం, భక్తి 
పెంపొందించుకోవడం గమనించిన శ్రీమహావిష్ణువు వైకుంఠమును 
విడిచి భూలోకమునకు వచ్చాడు. 


31 


శ్రీమద్దాగవతమహాత్మ్యము 


శ్రీమహావిష్ణువు వనమాలతో, శ్యామలవర్ణ్లముతో, 
పీతాంబరమును ధరించి, కిలీటముతో, కౌస్తుభమణితో, 
హరిచందనములతో, సుందరమైన ముఖముతో, పరమానంద 
చితానందమూంర్తి, మధురాతిమధురుడు, అయిన భగవానుడు 
భాగవతపురాణమునుపఠిస్తున్న వింటున్న తన భక్తుల యొక్క 
హృదయములలో ప్రవేశించాడు. వారి మనోఫలకముల భక్తి, జ్ఞాన, 
వైరాగ్యము మీద సాక్షాత్కరించాడు. 


విష్ణువు లేని వైకుంఠములో మనం మాత్రం ఎందుకని 
వైకుంఠవాసులు కూడా, భాగవతము పఠించు ప్రదేశమునకు వచ్చి 
భాగవత ప్రవచనములను వింటున్నారు. ఎప్పుడైతే భగవానుడు 
భాగవతప్రవచనములు జరిగే స్థలమునకు వచ్చాడో, అక్కడ 
జయజయధ్వానములు వినిపించాయి. శంఖధ్వనులు 
మారుమోగాయి. భాగవతము వింటున్న భక్తుల హృదయములలో తమ 
తమ శరీరముల గురించి గానీ, గృహముల గురించి గానీ స్పృహ 
లేకుండా పోయింది. అంతా తన్మయత్వంతో విష్ణుభావనలో 
మునిగిపోయారు. 


ఇది అంతా గమనించిన నారద మహర్షి సనకాదులతో 
ఇలా అన్నాడు. “మహాత్ములారా! భాగవత మహాత్మ్యము ఎలా ఉంటుందో 
కళ్ళారా చూచాను. భాగవతము వింటున్న సకల జనుల పాపములు 
పటాపంచలయ్యాయి. కలికాలంలో తాము చేసిన పాపముల నుండి 
విముక్తి చెందాలంటే భాగవత ఒక్కటే తరుణోపాయము. మానవ 
లోకంలో పాపములను నాశనం చేసే సాధనము భాగవతము తప్ప 


32 


(సేకరణ: పద్మపురాణము ఉత్తర ఖండము. 
మరొకటి లేదు. ఇందులో ఎటువంటి సందేహము లేదు. 
మునీశ్వరులారా! మీరు చాలా దయ గలవారు. మీరు కలియుగములో 
ఉన్న మానవులకు, వారి యొక్క బాగు కోరి, ఒక కొత్త మార్గమును 
కనుక్కున్నారు. కలియుగములో ఉన్న మానవులు ఎంత దుష్టులైనా, 
మలినమైన హృదయము కలవారైనా, భాగవత సప్తాహము చేత 
పవిత్రులౌతారు” అని అన్నాడు. ఆ మాటలు విన్న సనకాదులు 
నారదునితో ఇలా అన్నారు. 


“నారద మహర్షీ! భూలోకంలో అందులోనూ 
కలియుగంలో పాపములు చేయడం సహజం. మానవులు 
వివిధములైన పాపములు, దురాచారములు చేస్తుంటారు. దుర్మార్దంగా 
ప్రవర్తిస్తుంటారు. ఎల్లప్పుడూ కోపంతో రగలిపోతుంటారు. కుటిలత్వంతో 
ఇతరులను మోసంచేస్తుంటారు. కామ కోరికలతో 
సతమతమౌతుంటారు. వీరందరి కొరకు భగవానుడు మరలా 
మానవునిగా అవతరించనవసరం లేదు. ఆయన తన శక్తిని 
భాగవతములో నిక్షిప్తం చేసాడు. భాగవత నప్తాహము యజ్ఞముతో పైన 
చెప్పిన వారందరూ పవిత్రులు అవుతారు. ఇంకా వివరంగా చెప్పాలంటే 


ఈ కింది పాపములు చేసేవారు అంటే... అబద్దాలు 
చెప్పేవారు, తల్లితండ్రులను నిందించేవారు, ఎల్లప్పుడు దురాశ చేత 
మనసు నిలకడలేని వారు, వర్ణాశ్రమ ధర్మములను వదిలిపెట్టి 
పవర్తించేవారు, డాంబికులు, ఇతరులు బాగుపడితే చూడలేని వారు, 


రాయాపరులు, ఎల్లప్పుడు ఇతరులను బాధపెట్టి ఆనందించేవారు, 
ఇటువంటి వారుకూడా భాగవత పవచనములను విని పవితులౌతారు. 


33 


శ్రీమద్దాగవతమహాత్మ్యము 


నారదా! ఇంకా హీనమైన పాపములు చేసేవారు అనగా 
మద్యముసేవించేవారు, బ్రాహ్మణులను హత్య చేసినవారు, దొంగలు, 
గురువుగారి భార్యతో వ్యభిచరించేవారు, నమ్మించి మోసం చేసే 
విశ్వాసఘాతకులు, ఎల్లప్పుడూ కపటంతో ఇతరులను మోసం 
చేసేవారు, కూరస్వభావము కలవారు, దయాదాక్షిణ్యములు లేని వారు, 
బ్రాహ్మణుల ధనమును, దేవుడి ఆస్తిని అపహరించి తాము 
ధనవంతులు ఆస్తిపరులు అయ్మేవాళ్లు, ఇతరుల భార్యలతో 
వ్యభిచరించేవారు, మొదలగు పాపాత్ములు భాగవత సప్తాహ 
యజ్ఞముతో పవిత్రులౌతారు. 


(బ్రాహ్మణులు సాధారణంగా పిరికివాళ్లు. ఇతరుల విషయాలలో జోక్యం 
చేసుకోరు. ఈ రోజుల్లో బ్రాహ్మణులకు ఇచ్చిన మాన్యములు 
కాజేసినవాళ్లు, అర్హకుల స్వాథీనములో ఉన్న దేవుడిమాన్యములను 
లాక్కున్న వాళ్లు కోకొల్లలు. అందుకనే బ్రాహ్మణ హత్యలు, బ్రాహ్మణుల 
ధనము, ఆస్తులు లాక్కున్నవాళ్లు అని వాడారు. ఇతర వర్ణముల వారు 
కనీసం ప్రతిఘటిస్తారు కాని బ్రాహ్మణులు ఆ మాత్రం కూడా చేయలేరు. 
పోతేపోనీ వాడిపాపాన వాడే పోతాడు అని ఊరుకుంటారు. దానికి 


బాహ్మణుడనైన నేనే పత్యక్ష ఉదాహరణ. 


నారదా! ఈ సందర్భంగా నీకు ఒక ప్రాచీనమైన కథ ఒకటి 
వినిపిస్తాను. పూర్వకాలంలో తుంగభద్రానదీ తీరంలో ఒక పట్టణం 
ఉంది. అక్కడ అన్ని వర్ణముల వారు వారి వారి వర్ణాశమ ధర్మములను 
ఆచరిస్తూ సుఖంగా బతికేవారు. ఎల్లప్పుడూ సత్యమునే పలికేవారు. 
మంచి పనులు చేసేవారు. ఆ నగరంలో వేదములు చదువుకున్నవాడు, 


34 


(సేకరణ: పద్మపురాణము ఉత్తర ఖండము. 
శౌత, న్మార్త కర్మలు చేయించడంలో దిట్ట అయిన ఒక బ్రాహ్మణుడు 
ఉండేవాడు. ఆయన పేరు ఆత్మదేవుడు. ఆయనకు కావలసినంత ధనం 
ఉంది. కాని ప్రతిరోజూ భిక్షాటన చేసి జీవించేవాడు. 


ఆయన భార్యపేరు దుంధుభి. ఆమెకు ఎల్లప్పుడూ తన 
మాట నెగ్గవలెనని మొండి పట్టుదల. ఆమెకు ఇతరుల విషయముల 
గురించి మాట్లాడటం అంటే ఎంతో ఇష్టం. ఎల్లప్పుడూ గడా గడా 
మాట్లాడుతూ ఉంటుంది. ఇతరులతో ఎప్పుడూ పోట్లాడుతుంటుంది. 
దయ అనేది ఆమెకు తెలియదు. క్రూరురాలు. వారి వద్ద ధనము, భోగ 
సామగ్రి పుష్కలంగా ఉంది. కాని పైసా ఖర్చుపెట్టదు. పరమ లోభి. 
మొగుడు భిక్షాటన చేసి తెస్తేనే వండి పెడుతుంది. 


అన్నీ ఉన్నా వారికి సుఖం లేదు. ఎందుకంటే వారికి 
సంతానము లేదు. వారికి వయసు మీరి పోతున్నా సంతానము 
కలగలేదు. తుదకు వారు తమ లోభత్వము సడలించుకొని, వ్రతములు, 
దాన ధర్మములు చేయనాగారు. ఆవులను, భూమిని, బంగారమును 
దానం చేయసాగారు. ఈ ప్రకారంగా వారి వద్ద ఉన్న ధనము, 
బంగారము, ఆస్తి సగభాగము హరించుకుపోయింది కాన్‌ వారికి 
సంతానము కలగలేదు. వారి చింతకు అంతులేకుండా పోయింది. 


బక రోజు ఆ బ్రాహ్మణుడు తనకు సంతానము లేదనే 
చింతతో ఊరి బయట ఉన్న చెరువు వద్దకు వెళ్లాడు. అతనికి దాహం 
వేసింది. ఆ చెరువులోని నీరు తాగాడు. అక్కడకు ఒక సన్నాసి వచ్చాడు. 
ఈ బ్రాహ్మణుడు ఆ సన్యాసి పాదములకు నమస్కరించి ఆయన 


ఎదుట చేతులు కట్టుకొని నిలబడ్డాడు. ఆ నన్మాసి ఆ బాహ్మణుని 


35 


శ్రీమద్దాగవతమహాత్మ్యము 


ఇలాఅడిగాడు. 


“కు బాహ్మణుడా! నీ ముఖం దు:ఖంతో నిండి ఉంది. 
ఎందుకు ఏడుస్తున్నావు. నీ దుఃఖమునకు కారణం ఏమిటి?”అని 


అడిగాడు. అప్పుడు బాహ్మణుడు ఇలా అన్నాడు. 


“మహాత్మా! నేను నా పూర్వజన్మలో ఏం పాపం చేసానో 
ఏమో ఈ జన్మలో నాకు సంతాన భాగ్యం కలగలేదు. నా పిత్యదేవతలు 
తర్చణములు విడిచేవారు లేక, నేను కార్చే కన్నీటిని తాగుతున్నారు. నాకు 
సంతానము లేరు కాబట్టి దేవతలు, బ్రాహ్మణులు కూడా నేను ఇచ్చే 
హవిస్పృలను, దానములను స్వీకరించడం లేదు. సంతానము లేని ఈ 
లోకం నాకు శూన్యంగా కనపడుతూ ఉంది. నాకు బతకడం వ్యథా 
అనిపించింది. ఈ చెరువులో దూకి చచ్చిపోదామని ఇక్కడకు వచ్చాను. 
ఎందుకంటే సంతానము లేని జీవితము వ్యర్థము కదా! పిల్లలు లేని 
ఇల్లు కృశానము వంటిది. నాకు ఎంత ధనము, ఆస్తి ఉంటే ఏమి 
లాభము. సంతానము లేకపోతే అవి అన్నీ వృధా కదా! నాకు 
సంతానము లేదు సరి కదా!మా ఇంట్లో పెరిగిన ఆవులు కూడా 
దూడలను ఈనడం లేదు. పూలమొక్కలు కూడా పూలు పూయడం 
లేదు. మా ఇంట్లో ఉన్న చెట్లు కాయలు కాయడం లేదు. బయట 
నుండి పండ్లు కొనుక్కొని వస్తే అవి వెంటనే కుళ్లిపోతున్నాయి. సంతాన 
హీనుడికి ఇంతటి దౌర్జాగ్యము పడుతుందని అనుకోలేదు. ఈ దుర్భర 
జీవితం గడిపే దానికంటే చావడం నయమని ఇక్కడకు వచ్చాను.” అని 
వెక్కి వెక్కి ఏడుస్తూ చెప్పాడు ఆ బ్రాహ్మణుడు. 


36 


(సేకరణ: పద్మపురాణము ఉత్తర ఖండము. 
దుఃఖముతో కుమిలిపోతున్న ఆ బ్రాహ్మ హాలుని చూచిన ఆ 


సన్యాసి హృదయం ద్రవించింది. ఆ సన్యాసి బ్రాహ్మ ణునితో ఇలా 
గూడు. 


a 


ర్ట 


“ఓ బ్రాహ్మణుడా! నీకు ఉన్నంతలో తృప్తిగా జీవించు. లేని 
సంతానం కోసం తాపత్రయ పడకు. ఈ మోహమును వదిలిపెట్టు. నీ 
పూర్వ జన్మలో చేసిన కర్మఫలం అలా ఉంది. కాబట్టి వివేకవంతుడవై ఈ 
సంసారము అనే బంధనములు వదిలిపెట్టు. నీకో విషయం తెలియదు. 
నీవు పూర్వజన్మలో చేసిన పాపఫలములు బలీయంగా ఉన్నాయి. నీకు 
రాబోయే ఏడు జన్మల వరకు సంతానం కలిగేయోగం లేదు. కాబట్టి 
నీవు ఈ సంసార దుఃఖమును వదిలిపెట్టి సన్యసించు. ఇందులోనే 


సుఖము, పరమ శాంతి ఉన్నాయి.” అని అన్నాడు. 


ఆ మాటలు విన్న ఆ బ్రాహ్మణుడు ఇలా అన్నాడు. “మహాత్మా! 
జ్ఞానము, వివేకము సంపాదిస్తే నాకేం జరుగుతుంది. నాకు 
కావాల్సింది సంతానము, సన్యాసము కాదు. సంతానం కోసం వస్తే 
సన్మానం పుచ్చుకోమంటారేమిటి? ఇస్తే సంతానం ఇవ్వండి. లేకపోతే 
దారికి అడ్డురాకండి. నేను ఈ చెరువులో దూకి చస్తాను. ఎందుకంటే 
జీవితానికిపరమార్థము భార్య, sas సంసార సుఖం లేని సన్యాసము 
మనుమరాళ్లు వీళ్లతో జీవితం అనుభవించక, సన్యాసం 
తీసుకోమంటారేమిటి స్వామీ!” అని అన్నాడు ఆ బ్రాహ్మణుడు. 


వీడిని మార్చడం తన తరం కాదనుకున్నాడు సన్నాసి. 
“ విధివాతను నేను మార్టలేను కదా! నీకు సంతానము కావాలి. కాని 


37 


శ్రీమద్దాగవతమహాత్మ్యము 


నీకు సంతాన యోగం లేదు. చెబితే వినవు. ఇదిగో ఈ పండు 
తీసుకో. దినిని నీ భార్యకు ఇవ్వు. నీకు ఒక కుమారుడు కలుగుతాడు. 
కాని నీ భార్య ఒక సంవత్సరము పాటు శుచి, శౌచము పాటించాలి. 
ఇతరుల ఎడల దయ కలిగి ఉండాలి. శక్తికొలది దానధర్మాలు చేయాలి. 
రోజుకు బంటి పూట భోజనం చేయాలి. ఇలా చేస్తే నీకు పుట్టబోయే 
కుమారుడు శుద్ధసత్వగుణ సంపన్నుడు అవుతాడు.” అని అన్నాడు. 


బ్రాహ్మణుడు ఆ పండును తీసుకొని వచ్చి భార్యకు ఇచ్చి, 
సన్యాసి చెప్పిన మాటలు అన్నీ చెప్పాడు. తరువాత ధన సంపాదనము 
బయటకు వెళ్లాడు. భర్త మాటలు విన్న ఆమెకు కోపం వచ్చింది. 
దు:ఖంకూడా వచ్చింది. ఆ పండును ఎదురుగా పెట్టుకొని తన 
ఆంతరంగిక స్నేహితురాలితో ఇలా అంది. “చూడవే! నేను ఈపండు 
తినాలట. ఒంటి పూట భోజనం చేయాలట. అందరిపట్ల దయకలిగి 
ఉండాలట. ఇవన్నీ నాకు సాధ్యమేనా! పైగా పండు తింటే గర్భం వస్తుంది. 
పొట్ట పెరుగుతుంది. అసహ్యంగా తయారవుతాను. ఏమీ తినడానికి 
ఏలు లేదు. ఒంట్లో నీరసం రాదా! ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తారు. నా 
మొగుడు చేస్తాడా! ఒక వేళ మా ఇంట్లో దొంగలుపడ్డారనుకో! అంత 
పొట్ట వేసుకొని నేను ఎలా పరుగెడతాను. ఎంతకూ ప్రసవం కాకపోతే 
ఎలాగ! నా గతేంటి! ప్రసవం జరిగేటప్పుడు బిడ్డ అడ్డంతిరిగితే నేను 
చస్తాను కదా! పైగా ప్రసవం అంటే మాటలా! ఎంత బాధ, నొప్పులు 


పడాలి. నేనా చాలా సుకుమారంగా పెరిగాను. ఇన్ని బాధలు 
తట్టుకోగలనా! 


38 


(సేకరణ: పద్మపురాణము ఉత్తర ఖండము. 

ఇదంతా బక ఎత్తు! మా ఆడపడుచు బట్టి దొంగ. నేను 
పురిటిలో ఉంటే ఆమె వచ్చి ఇంట్లో ఉన్నవ అన్నీ దోచుకొని పోతుంది. 
అప్పుడు నా గతేంటి. అదిసరే! నాకు బిడ్డ పుట్టింది. దాని ఆలనా 
పాలనా చూడాలా! పెంచాలా పెద్ద చెయ్యాలా! అది ఎంత కష్టం. 
ఇదంతా అవసరమంటావా! ఇన్ని బాధలు పడేకంటే పిల్లలు 
లేకపోవడమే ఉత్తమము. మొగుడు లేని పెళ్లాం, పిల్లలు లేని ఇల్లాలు 
జీవితంలో సుఖపడతారు అనినా అభిప్రాయం. ఏమంటావు.” అని 
అడిగింది. ఈమె కుతర్క్మానికి ఆ స్నేహితురాలు ఆశ్చర్యపోయింది. ఏమీ 
అనలేక తల ఊపింది. 

వెంటనే ఆ బ్రాహ్మణస్తీ సన్యాసి ఇచ్చిన ఆ పండును తన ఇంట్లో ఉ 

న్న గోవుకు పెట్టింది. గోవు ఆ ఫలమును తృప్తిగా ఆరగించింది. భర్త 
ఇంటికి వచ్చాడు. పండు తిన్నావా అని అడిగాడు. ఓ తిన్నాను అని 
సమాధానం చెప్పింది ఆ బ్రాహ్మణ వనిత.అప్పటికి సర్ది చెప్పింది కానీ 
తనకు గర్భం ఎలా వస్తుంది. ఎలా బిడ్డను ప్రసవిస్తుంది. టీనికి మార్గం 
ఏమిటి? అని ఆలోచించసాగింది. ఇంతలో ఆమె అక్కగారు వాళ్ల 
ఇంటికి వచ్చింది. బ్రాహ్మణ స్త్రీ తన అక్కగారికి జరిగిన వృత్తాంతము 
అంతా పూసగుచ్చినట్టు వివరంగా చెప్పింది. మంచి ఉపాయము 
చెప్పమని అడిగింది. 


అప్పటికే ఆమె అక్కగారు గర్భవతి. ఆ అక్కగారు ఆమెతో ఇలా 
అంది. “ఇప్పటికే నాకు వల్లమాలిన సంతానం. మరలా గర్భం. ఇంక 
నేను ఈ సంతానాన్ని పెంచలేను. నాకు బిడ్డపుట్టగానే నీకు ఇస్తాను. 
నీకే వుట్టింది అని నీ భర్తకు చెప్పి ఆ బిడ్డను నీవు పెంచుకో. నాకు 
ప్రసవం అయి బిడ్డ వుట్టే వరకు నీవు గర్భవతిగా నటించు” అని 


39 


శ్రీమద్దాగవతమహాత్మ్యము 


ఉపాయం చెప్పింది. 


గదు ఆదం నద బయాస్‌ తల జ ఇంగ గిగా కదరా 
ఇప్పుడు ఆ బ్రాహ్మణ స్త్రీకి ఒక సందేహం కలిగింది. “మరి 
బిడ్డకు పాలు కావాలి కదా! నాకు పాలు రావు కదా! ఎలాగ!” అంది. 
“దాందేముంది. నీకు సేవలు చెయ్యడానికి నన్ను పిలిపించుకో. నేను 
వచ్చి రోజూ బిడ్డకు పాలిస్తాను.” అంది ఆమె అక్కగారు. ఆ పకారంగా 
నిశ్చయించుకున్నారు. బ్రాహ్మణ వనిత తనకు గర్భం వచ్చినట్టు నెలలు 
పెరుగుతున్నట్టు నటించసాగింది. పురిటికి అక్కగారి ఇంటికి వెళ్లింది. 
ఆమె అక్క గారికి పసవం అయింది. మగపిల్లవాడు కలిగాడు. 
పురిటిలోని బిడ్డను బ్రాహ్మణ స్త్రీకి ఇచ్చింది. తనకు బిడ్డ పుట్టగానే 
ల్ల 


మరణించాడు అని తన భర్తకు అబద్దం చెప్పింది. బాహ్మణస్పె ఆ 


బిడ్డను భర్తకు చూపించి తనకు కలిగిన బిడ్డ అని చెప్పింది. 


ఆ బాహ్మణుడు నమ్మాడు. కుమారుడికి జాతక కర్మలు 
జరిపించాడు. మంగళ వాద్యాలు మోగాయి. లేక లేక కలిగిన బిడ్డకు 
ఘనంగా దానధర్మాలు చేసాడు. బిడ్డకు పాలు ఇవ్వడానికి అక్కను తన 
వద్దనే ఉంచుకుంది ఆ బ్రాహ్మణ స్త్రీ, తన కుమారునికి ధుంధుకారుడు 
అనే పేరుపెట్టాడు. 


ఇది అలా ఉండగా, సన్యాసి ఇచ్చిన పండు తిన్న గోవు కూడా 
ఈనింది. కాని గోవుకు మగబిడ్డ పుట్టింది. జంతువుకు మనిషి పుట్టడం 
చూచి అంతా ఆశ్చర్యపోయారు. అన్నీ మానవ అవయవాలు ఉన్నాయి 
కానీ చెవులు మాత్రం ఆవు చెవులు. కాబట్టి గోవుకుపుట్టిన ఆ బాలునికి 
గోకర్టుడు అని పేరు పెట్టారు. దుంధుకారుడు గోకర్టుడు ఆ బ్రాహ్మణుని 


40 


(సేకరణ: పద్మపురాణము ఉత్తర ఖండము. 
ఇంట్లో పెరుగుతున్నారు. 


గోకర్టుడు సకల శాస్త్రములు చదివి పండితుడు అయ్యాడు. 
దుంధుకారుడు చెడు అలవాట్లకు బానిస అయి పరమ దుర్శ్మార్దుడు 
అయ్యాడు. వాడికి స్నానము, శౌచము మొదలగు బ్రాహ్మణులకు ఉ 
చితమైన లక్షణములు ఒకటీ లేవు. పైగా కోపం ఎక్కువ. డబ్బుకోసం 
శవాలు కూడా మోసేవాడు. ఇతరులను దోచుకొనే వాడు, కత్తులు, 
ధనుర్ణాణములు ధరించేవాడు. ఇతరులను భయపెట్టి బాధించేవాడు. 
జంతువులను వేటాడేవాడు. మాంసము తినేవాడు. వేశ్యల వలలో 
చిక్కుకొని తండ్రి కష్టపడి సంపాదించి కూడబెట్టిన ఆస్తి అంతా 
సర్వనాశనం చేసాడు. తల్లిని తండ్రిని కొట్టి ఇంట్లో ఉన్న వస్తువులను 
ఎత్తుకొని పోయి అమ్ముకునేవాడు. 


అప్పుడు ఆ బ్రాహ్మణుడికి తెలిసి వచ్చింది. “ఇటువంటి పరమ 
దుర్మార్గులు అయిన బిడ్డలు పుట్టేకంటే, సంతానం లేకపోవడమే మేలు. 
అని అనుకున్నాడు. ఇప్పుడు నేను నా భార్య ఎక్కడకు పోవాలి. ఏమ్‌ 
చెయ్యాలి. ఎలా బతకాలి. నాకు చావు తప్ప మరో మార్గం లేదు.” అని 
అనుకున్నాడు. ఆ సమయంలో గోకర్టుడు ఆ బ్రాహ్మణునకు ఈ 
ప్రకారంగా హితోపదేశము చేసాడు. 


“తండ్రీ! మీరు చింతించవలదు. ఈ సంసారమే సారము 
లేనిది. సంసారము దు:ఖము మయము. ప్రాపంచిక విషయములు 
మీలో మోహాన్నికలిగిస్తాయి. అయినా ఈ కుమారుడు ఎవరు? ఈ 
ధనం ఎవరిది? మీరు పుట్టక ముందు వీరు లేరు కదా! మధ్యలో 
వచ్చారు. మధ్యలో పోతారు. టీనికి చింతించడం దేనికి. కోరికలు లేని 


41 


శ్రీమద్దాగవతమహాత్మ్యము 


వాడు నిరంతరం నుఖమునుపొందుతాడు. చక్రవర్తి కూడా 
కంటినిండా నిద్రపోడు. వాడికి సుఖం లేదు. కేవలము విరక్తి కలవాడు 
మాత్రమే సుఖంగా జీవిస్తాడు. కాబట్టి మీరు “ఇతడు నా కుమారుడు” 
అనే భావన వదిలిపెట్టండి. అప్పుడు వాడు ఎలా ఉన్నా మీకు చింత 
లేదు. ఈ శరీరము నశించేదే. కాబట్టి శరీరము మీద అభిమానము 
వదిలిపెట్టి వనములకు వెళ్లి తపస్సు చేనుకోండి.”అని చెప్పాడు 
గోకర్ష్దుడు. 


ఆ బ్రాహ్మణునకు జ్ఞానోదయం కలిగింది. “కుమారా! నేను 
మూర్చుడను. సన్యాసి మాటలు వినకుండా ఈ సంసార 
బంధనములలో చిక్కుకున్నాను. ఇదంతానా పూర్వజన్మ కర్మ ఫలము. 
నీవు చెప్పినట్టు నేను అడవులకు వెళతాను. అక్కడ ఏం చేయాలో 
చెప్పు” అని అడిగాడు. అప్పుడు గోకర్ణుడుఇలా అన్నాడు. 


“తండ్రీ! ఈ శరీరము ఎముకలు, మాంసము, చర్మము 
మొదలగు వాటితో నిండినది. ఈ శరీరము నాది అనే భావన 
విడిచిపెట్టు. ఈ శరీరమే నీది కానపుడు దీనికి సంబంధించిన భార్య 
బిడ్డలు నీ వారు ఎలా అవుతారు. కాబట్టి ఎవరూ శాశ్వతము కారు. 
అన్నిటికంటే భాగవత ధర్మమే పరమ ధర్మము. ఇతర ధర్మములను 
విడిచిపెట్టు. భాగవత ధర్మమును ఆశ్రయించు. ధనమును, దాని వలన 
కలిగే భోగములను విడిచిపెట్టు. సత్‌సాగత్యంలో గడుపు. సాధువులను 
సేవించు. ఎల్లప్పుడు భగవంతుని గురించి చింతించు. భాగవతమును 
పఠించు. అందలి రసమును ఆస్వాదించు.” అని హితబోధ చేసాడు 


42 


(సేకరణ: పద్మపురాణము ఉత్తర ఖండము. 


గోకర్టుని మాటలు ఆ బ్రాహ్మణుని చెవులలో అమృతం 
పోసినట్టు అయింది. వెంటనే భార్యను, కుమారుని వదిలి 
అరణ్యములకు వెళ్లాడు. అక్కడ కుటీరము నిర్మించుకొని భగవంతుని 
సేవలో కాలంగడిపాడు. భాగవతములో దశమస్కంధము 
చదవసాగాడు. తుదకు కృష్ణునిలో ఐక్యం అయ్యాడు” అని సూత 
పౌరాణికకుడు శౌనకాది మహామునులకు వినిపించాడు. 


పద్మపురాణము 

ఉత్తరాఖండము భాగవత మహాత్యము 
నాలుగవ అధ్యాయము సంపూర్ణము 
ఓం తత్సత్‌ ఓం తత్సత్‌ ఓం తత్షత్‌. 


భాగవత మహాత్యము ఐదవ అధ్యాయము. 


నైమిశారణ్యంలో సతయాగ సందర్భంలో సూతి శౌనకాది 
మహామునులకు భాగవత మహాత్మ్యమును ఇలావినిపిస్తున్నాడు. 


“ఓ బ్రాహ్మణోత్తములారా! తండ్రి విరక్తితో అడవులకు వెళ్లిన 
తరువాత, అతని కుమారుడు అయిన దుంధుకారి ఒక రోజు తన తల్లిని 
తీవ్రంగా కొట్టాడు. ధనము ఎక్కడ దాచావో చెప్పు లేకపోతే 
చంపుతాను అనిబెదిరించాడు. కుమారుడు పెట్టే బాధలు తట్టుకోలేక 
ఆమె బావిలో దూకి మరణించింది. గోవుకు పుట్టిన గోకర్దుడు తన 


43 


శ్రీమద్దాగవతమహాత్మ్యము 


వారు అంటూ ఎవరూ లేకపోవడంతో తీర్థయాత్రలకు వెళ్లిపోయాడు. 
తనకు అడ్డు అంటూ ఎవరూ లేకపోవడంతో దుంధుకారి వేశ్యలను 
ఇంటికి తీసుకొని వచ్చాడు. వేశ్యలతో ఇంట్లోనే ఉండసాగాడు. వారిని 
పోషించడానికి కావలసిన ధనం సంపాదించడానికి, ఎన్లోరకములైన 
దుర్మార్గములను చెయసాగాడు. 


వాడు సంపాదించే ధనముతో ఆ వేశ్యలకు తృప్తి కలుగ 
లేదు. బంగారు ఆభరణములు కావాలని వాడిని పీడించసాగారు. 
దుంధుకారి దొంగతనములు చేసి, ఆ ధనముతో వారికి ఆభరణములు 
చేయించాడు. కాని వారికి త్యప్తి కలుగ లేదు. వాడి వద్ద ఉన్న 
ధనమును కాజేయడానికి వాడిని చంపాలని నిశ్చయించుకున్నారు. ఒక 
రోజు రాత్రివాడిని తాళ్లతో కట్టి గొంతుకు తాడు బిగించి చంపాలని 
ప్రయత్నించారు. కాని వాడు ఎంతకూ చావలేదు. వాడిని బతికి 
ఉండగానే తగుల పెట్టారు. ఆ మంటలలో పడి వాడు మరణించాడు. 
కాలిన శరీరమును ఆ వేశ్యలు పూడ్డిపెట్టారు. తమ దారిన తాము 


బలవంతంగా చంపబడిన దుంధుమారి ప్రేతాత్మ వ. 
తనకు తగిన శరీరాన్ని వెతుక్కుంటూ గాలి రూపంలో తిరుగుతున్నాడు. 
షన పన. ప న 
తర్భ్ధణములు వదలకపోవడంతో దాహంతో, పిండం పెట్టక పోవడం తో 
ఆకలితో నకనకలాడుతూ “దేవుడా నాకేమిటి ఈ శిక్ష” అంటూ 
ఏడవసాగాడు. 


44 


(సేకరణ: పద్మపురాణము ఉత్తర ఖండము. 

కొంత కాలము తరువాత గోకర్టుడు తన గ్రామమునకు 
తిరిగి వచ్చాడు. దుంధుకారి అకాల మరణం గురించి విన్నాడు. వాడికి 
యధావిధిగా శాద్ధకర్మలు నిర్వర్తించాడు. గయలో కూడా శౌద్ధము 
పెట్టాడు. అయినా దుంధుమారికి ప్రేతరూపము నుండి విముక్తి కలుగ 
లేదు. ఒక రోజు దుంధుమారి గోకర్దుడికి తన భయంకరమైన ప్రేత 
రూపం చూపించాడు. నిర్వికారంగా ఉన్న గోకర్టుడు ఆ ప్రేతమును 
చూచి ఇలా అన్నాడు. 


“కు పేతమా! నీవు ఎవరు? నీకు ఎవరు కావాలి? నాకు 
ఎందుకు నీ భయంకర రూపాన్ని చూపిస్తున్నావు. అసలు నీకు ఈ 
పేతశరీరం ఎందుకు వచ్చింది.” అని అడిగాడు. 


అప్పుడు దుంధుకారికి ఏడుపు వచ్చింది. పెద్దగా ఏడవ 
సాగాడు. మాట్లాడటానికి నోరు లేదు కాబట్టి సైగలతో తన గురించి 
చెప్పాడు. గోకర్లుడికి అర్థం అయింది. వెంటనే తాను నేర్చిన మంత్ర 
విద్యతో నీటిని అభిమంత్రించి ప్రేతము మీద చల్లాడు. ప్రేతము 
శాంతించింది. దానికి వాక్కు వచ్చింది. గోకర్లుడితో ఇలా చెప్పసాగింది. 


“నేను నీ నోదరుడను. నా పేరు దుంధుకారి. నేను చెడు 
తిరుగుళ్లు తిరిగి బ్రాహ్మణత్వమునకు అపకీర్తి కలిగించాను. అజ్ఞానంలో 
ఎన్నో చేయరాని పనులు చేసాను. వేశ్యాసంగమంలో సుఖాలు 
అనుభవించాను. తుదకు ఆ వేశ్యలచేతిలో దుర్మరణం పాలయ్యాను. 
అకాల మరణం వలన ఈ ప్రేతత్వము పొందాను. కేవలం గాలిలో 
తిరుగుతున్నాను. సోదరా! నా మీద దయయుంచి నాకు 
ప్రేతత్వము నుండి విముక్తి కలిగించు.” అని వేడుకున్నాడు. 


45 


శ్రీమద్ధ్దాగవతమహాత్మ్యము 


అప్పుడు గోకర్టుడు ఇలా అన్నాడు. 


“నేను నీకు గయలో కూడా శాద్ధం పెట్టి పిండప్రదానం 
చేసాను. కానీ నీకు ఈ ప్రేతాత్మ నుండి విముక్తి ఎందుకుకలుగలేదో 
అర్థం కావడం లేదు. కాబట్టి టీనికి మరొక ఉపాయం ఆలోచించాలి. 
నీవు నిశ్చింతగా ఉండు. నీకు ప్రేతాత్మనుండి విముక్తి కలిగే ఉపాయం 
నేను ఆలోచిస్తాను.” అని అన్నాడు. తరువాత దుంధుకారి అక్కడ 
నుండి వెళ్లిపోయాడు. 


గోకర్టుడు ఈ విషయాన్ని ఎంతో మంది పండితులతో, 
విద్వాంసులతో చర్చించాడు. కానీ వారు కూడా ఏ విధమైన పరిష్కారం 


రెర్ముని ఉపాసించి 
ఆయనను ఇలా ప్రార్థించాడు. “ఓ దేవా! నీకు సకలము తెలుసు. నా 
సోదరుడు దుంధుకారి ప్రేతాత్మ నుండి విముక్తి పొందే మార్గము 
తెలియజెయ్యి.” అని అడిగాడు. 


భాగవత సప్తాహములో పాల్గొని భాగవతపురాణమును శ్రద్ధతో వింటే 
ఇతనికి పేతాత్మనుండి విముక్తి లభిస్తుంది.” అని చెప్పాడు. 


సూర్యుని ఆదేశము ప్రకారము గోకర్టుడు భాగవత 
సప్తాహమును ఏర్పాటు చేసాడు. భాగవత పురాణమును వినడానికి 
ఎంతో మంది జనులు వచ్చారు. కుంటివాళ్లు, గుడ్డివాళ్లు, ముసలివాళ్లు 
తమ తమ పాపవిముక్తి కొరకు అక్కడకు చేరుకున్నారు. గోకర్టుడు తన 


46 


(సేకరణ: పద్మపురాణము ఉత్తర ఖండము. 
స్థానములో కూర్చుని భాగవత పురాణమును చెప్పసాగాడు. ఇంతలో 
దుంధుకారి పేతము కూడా అక్కడకు వచ్చింది. 


కాని దానికి కూర్చోడానికి స్థలం దొరకలేదు. ఆ ప్రేతానికి ఒక 
మూల నిలబెట్టబడి ఉన్న ఏడు గణుపులతో ఉన్న ఒక వెదురు కర్ర 
కనపడింది. ఆ ప్రేతము బోలుగా ఉన్న ఆ వెదురు గడ కింది నుండి 
లోపలకు దూరింది. అక్కడ నుండి భాగవత పురాణమును 
వినసాగింది. గోకర్లుడు భాగవత కథను వినిపించసాగాడు. 


బక రోజు గడిచింది. దుంధుమారుని ప్రేతము మొదటి 
గణుపును ఛేదించుకొని రెండవ గణుపులోనికి ప్రవేశించింది. 
ఆవిధంగా రండవ రోజు సాయంత్రానికి రెండవ గణుపు, మూడవ రోజు 
సాయంత్రం మూడవగణుపు,ఈ విధంగా ఏడురోజులు పన్నెండు 
స్కంధముల భాగవత సప్తాహము పూర్తి అయ్యేసరికి ఆ ప్రేతము 
ఏడుగణుపు ఛేదించుకొని బయటకు వచ్చింది. దుంధుకారికి 
ప్రేతత్వము పోయి దివ్యత్వము వచ్చింది. 


మేఘశ్యామల వర్ణముతో, పీతాంబరమును కట్టుకొని 
తులసి మాలలు ధరించి అందరి ముందు నిలబడ్డాడు దుంధుకారి. 
వెంటనే పోయి తన సోదరుడు గోకర్ద్టుని పాదముల మీద పడ్డాడు. 
“సోదరా! నీ మేలు ఎన్నటికీ మరిచిపోలేను. నాకు ఈ ప్రేతత్వము 
నుండి విముక్తి కలిగించావు. నీవు చెప్పిన భాగవత కథ వినడం వలన 
నా ప్రేతత్వము నశించింది. నేను శ్రీక్యష్ణునిలో సాయుజ్యము 
పొందాను. అగ్ని కరను మండించునట్టు, భాగవత కథా శవణము అన్ని 
పాపములను నాశనం చేస్తుంది. ఈ కలియుగంలో భాగవత కథను 


47 


శ్రీమద్దాగవతమహాత్మ్యము 


వినని వారి జన్మ వ్యధా అని చెప్పవచ్చును. పుట్టినప్పటి నుండి 
ఆహారము, నీరు, ఆభరణములు, విలువైన బట్టలు, సువాసన 
ద్రవ్యములతో పోషించిన ఈ శరీరము శాశ్వతము కాదు. కాని అదే 
శరీరములో ఉన్న చెవులతో భాగవత కథ అనే అమృతమును తాగితే, 
అతనికి అమృతత్వము కలుగుతుంది. నాకు ఇప్పుడు తెలిసి వచ్చింది. 


మొదలగు దుర్గంధ పూరితమైన వాటితో నిండి ఉంది. కాని ఈ 
చర్మము మాత్రము బయట ప్రపంచానికి వాటిని అందంగా చూపిస్తూ 
ఉంది. అంతే కాదు ఈ శరీరమునకు రోగములు, వార్థక్యము బాధలను 
కలిగిస్తాయి. పుట్టినప్పటి నుండి ఈ శరీరము అడ్డమైన కోరికలతో 
సతమతమౌతూ ఉంటుంది. వీనికి శాంతి లేదు. మనసంతా కల్మషంతో 
నిండి ఉంటుంది. 


ప్రాణములు పోయిన తరువాత ఈ శరీరాన్ని కాల్చి బూడిద 
చేస్తారు లేకపోతే పాతి పెడతారు. బతికి ఉన్నప్పుడు మాత్రమే ఈ 
అశాశ్వతమైన శరీరంతో శాశ్వతమైన సుఖాన్ని ఎందుకుపొందకూడదో 
ఈ మానవులు ఆలోచించరు. ఉదయం వండిన పదార్థము రాత్రికి 
చెడి పోతుంది. అటువంటి పదార్థములను తిన్న మానవుడు నేను 
శాశ్వతంగా ఉంటానంటాడు. వరత అవివేకము. అటువంటి 
అశాశ్వతమైన శరీరంతో భాగవత కథా శ్రవణం చేస్తే, భగవంతునితో 
సాయుజ్యం కలుగుతుంది కదా! సకల దోషములు నివారించే 
దివ్యమైన జౌషధము ఇదే కదా! 


48 


(సేకరణ: పద్మపురాణము ఉత్తర ఖండము. 
ప్రతి మనిషి చావడానికే పుడుతున్నాడు. పుట్టి చస్తున్నాడు. 

ఆ మధ్య కాలంలో భాగవత కథా శ్రవణం చేస్తే వెదురు గణుపులు 
పగిలినట్టు వాడి పాపములు పగిలిపోతాయి. వాడిలో ఉన్న 
సందేహములు నశిస్తాయి. వైరాగ్యము కలుగుతుంది. మనసులోని 
మాలిన్యము కడిగి వేయడానికి భాగవత కథను మించిన వస్తువు 
మరొకటి లేదు. భాగవత కథను విన్న వారికి ముక్తి తప్టక లభిస్తుందని 
పెద్దలు చెబుతారు కదా!” అని దుంధుకారి భాగవత కథను అనేక 
విధములుగా ప్రశంసిస్తుంటే ఆకాశం నుండి ఒక విమానము వచ్చింది. 
అందులో విష్ణుసేవకులు ఉన్నారు. దుంధుకారుని విమానం ఎక్కమని 
ప్రార్థించారు. వారిని చూచి గోకర్టుడు ఇలా అన్నాడు. 


“ఇక్కడ నిర్మలమైన మనసుతో భాగవత కథను 
వింటున్నవారు ఎంతో మంది ఉన్నారు. మీరు ఈ దుంధుమారునికే ఒక 
విమానము తిసుకొని వచ్చారు. వీరందరికీ విమానములు ఎందుకు 
తీసుకొని రాలేదు. మీకుకూడా ఈ భేదబుద్ది ఉందా! తెలియజేయండి.” 


అని సూటిగా పశ్నించాడు. 


అప్పుడు విష్ణు సేవకులు ఇలా అన్నారు. “భాగవతోత్తమా! నీవు 
చెప్పినట్టు వీరందరూ భాగవత కథను విన్నారు. కాని వినడంలోనే భేదం 
ఉంది. కాని ఇతడు విన్న కథను మననం చేసాడు. వీరందరూ కేవలం 
విన్నారు. వదిలేసారు. ఇంకొక విషయం. దుంధుకారుని ప్రేతము, ఈ 
ఏడురోజులు ఉపవాసము చేసింది. భాగవత కథను శద్ధగా భక్తితో 
స్థిరమైన చిత్తముతో విన్నది. విన్న కథను మననం చేసింది. వీరందరూ 
అతో చేయలేదు. వీరి చెవులు ఇక్కడ భాగవత కథను వింటున్నా వీరి 
మనసులు వేరే చోట తిరుగుతున్నాయి. అందుకని వరికి భాగవత కథా 


49 


శ్రీమద్దాగవతమహాత్మ్యము 


ఫలము దక్కలేదు. వీరందరూ భక్తి శ్రద్ధలతో, నమ్మకంతో, ఆర్తితో, 
ఏకాగ్రమైన మనసుతో, నిశ్చలమైన బుద్దితో, భాగవత కథను వింటే, 
ఏరికి కూడా తప్పకుండా విష్ణుసామీప్యము కలుగుతుంది.” అని చెప్పి 
విష్ణు సేవకులు దుంధుమారుని విమానము ఎక్కించుకొని 
వెళ్లిపోయారు. 

ఇది అంతా విన్న వారు గోకర్టుని మరలా భాగవత కథా 
సప్తాహమును చేయమని కోరారు. ఇప్పుడు అక్కడ ఉన్న వారు భాగవత 
కథను భక్తి శద్ధలతో నియమ నిష్టలతో విన్నారు. సాక్షాత్తు 
శ్రీమన్నారాయణ మూర్తి అనేక విమానములతో అక్కడ ప్రత్యక్షం 
అయ్యాడు. అందరినీ విమానములను ఎక్కించాడు. గోకర్లుని 
ఆలింగనము చేసుకొని తనలో ఐక్కం చేసుకున్నాడు. తనతో 
గోలోకమునకు తీసుకొని వెళ్లాడు. విమానములు ఎక్కిన వారంతా 
వైకుంఠము చేరుకున్నారు. 


నారదా! ఈ గోకర్టుని చరిత్రను చదివినా, విన్నా వారికి 
అధికమైన ఫలములు చేకూరుతాయి. తిరిగి వారికిజన్మ ఉండదు. 
మునులు, యోగులు, సిద్దులు తాము ఎన్నో సంవత్సరములు సాధన, 
తపస్సు చేసి పొందిన ఫలములను, సామాన్య మానవులు కేవలము 
భాగవత కథా శ్రవణం చేసి పొందుతారు. వారి పాపములు నాశనం 
అవుతాయి. ఈ గోకర్దుని కథను శాద్ధకాలంలో చదివితే పిత్యదేవతలకు 
మోక్షం కలుగుతుంది.” అని సూత పౌరాణికుడు శౌనకాది 
మహామునులకు గోకర్ష్దుని వృత్తాంతమును వినిపించాడు. 
పద్మపురాణము, ఉత్తరఖండము, భాగవత మహాత్మ్యము ఐదవ 
అధ్యాయము సంపూర్ణము ఓం తళ్లత్‌ ఓం తత్సత్‌ ఓం తళ్లత్‌ 


50 


(సేకరణ: పద్మపురాణము ఉత్తర ఖండము. 


పద్మపురాణము, 
ఉత్తరఖండము భాగవత మహాత్మ్యము 
ఆరవ అధ్యాయము. 


సూత పౌరాణికుడు శౌనకుడు మొదలగు మహా 
మునులకు పద్మ పురాణము లోని భాగవత మహాత్మ్యమును ఈ 


విధంగా వినిపిస్తున్నాడు. 


“మహా మునులారా! తరువాత ననకాది మునులు 
నారదునితో ఇలా అన్నారు. 


“నారదా! ఇప్పుడు మేము నీకు భాగవత సప్లాహము ఏ 
విధంగా చేయాలో చెబుతాము. ఈ భాగవత సప్తాహము ఒక్కరి వల్ల 
అయ్యేపని కాదు. అందరూ కలిసి, ధనము పోగు చేసి, 
సామూహికంగా చేయవలసిన పని. మొట్ట మొదట భాగవత 
సప్తాహము చేయడానికి మంచి ముహూర్తము నిర్ణయించాలి. ఈ 
భాగవత సప్తాహమునకు ఒక వివాహము చేసినంత వ్యయము 
అవుతుంది. దాని తగ్గ ధనము సమకూర్చుకోవాలి. 


భాగవత సప్త్తాహమునకు ఆషాఢము, శావణము, 
భాద్రపదము, ఆశ్వయుజము, కార్తీకము, మార్గశిరము నెలలు ఉ 
త్తమమైనఏ. ఈ నెలలలో భాగవతము వింటే మోక్షము వస్తుంది. ఈ 
నెలలలో త్యాజ్యములు అనగా కర్తరిలు, మౌడ్యములు ఉన్న రోజులు 


51 


శ్రీమద్దాగవతమహాత్మ్యము 


విడిచి, మంచి ముహూర్తము నిర్ణయించాలి. ఈ కార్యనిర్వహణకు 
ఉత్సాహవంతులైన ఇతరుల సహాయము తిసుకోవాలి. తరువాత 


భాగవత సపాహము జరుగుతుంది, మీరందరూ సపరివారంగా 


రావలెను అని దేశదేశములలో ఉన్న అందరికీ తెలియపరచాలి. స్త్రీలు, 
శూదులు, నిమ్మ్షకులముల వారు కూడా వచ్చివినడానికి తగిన ఏర్పాట్లు 


యాలి. ఆహ్వానము ఈ విధంగా ఉండాలి. 


“సమస్తమైన జనులకు తెలియజేయునది ఏమనగా... 
ఇక్కడ ఏడు దినముల వరకు భాగవత సషప్తాహము జరుపబడును. 
సత్తురుషులు అందరూ వస్తారు. భాగవత కథను వినడానికి 
భగవధ్ధక్తులు అయిన మీరందరూ రావలసినది. మీకు అన్ని రోజులు 
క బక్కరోజైనా 


రావడానికి వీలుకాకపోతే కనీసం కొన్ని రోజులైనా, లే 


రావలసినది. ఇక్కడ పతినిమిషం కూడా విలువైనది.” అని అందరికీ 
ఆహ్వానములు పంపాలి. 


వచ్చినవారికి భోజన, వసతి ఏర్పాటు చేయాలి. ఈ 
కథాశవణము ఇంట్లో కానీ, ఆరుబయట కానీ, బహిరంగ ప్రదేశములో 
కానీ ఏర్పాటు చేయవచ్చును. అక్కడ భూమిని చిమ్మి, అలికి, 
ముగ్గులుపెట్టి అందంగా అలంకరించాలి. కూర్చోడానికి తగిన 
ఆసనములను, చాపలను ఏవర్హాటు చేయాలి. మధ్యలో ఎత్తైన ఒక 
వేదికను ఏర్పాటు చేయా మిడి 
తోరణములతో అలంకరించాలి. దాని మీద పౌరాణికుడు కూర్తోడానికి 
బక దివ్యమైన ఆసనము ఏర్పాటు చేయాలి. పురాణము చెప్పే 
పౌరాణికుడు తూర్పువైపు తిరిగి కూర్చుంటే, వినేవారు ఉత్తరదిక్కు 


ల. దానిని అరటి స్తంభములతో, మా 


52 


(సేకరణ: పద్మపురాణము ఉత్తర ఖండము. 


ముఖం పెట్టి కూర్చోవాలి. పౌరాణికుడు ఉత్తరము వైపు ముఖం పెట్టి 
కూర్చుంటే, వినేవారు తూర్షువైపు ముఖం పెట్టి కూర్చోవాలి. 


ఇంకా భాగవత పురాణమును చెప్పే వక్త, వేదములు, 
శాస్రములు స్పష్టంగా వ్యాఖ్యానించ కలిగే వాడు, వివిధములైన ఉ 
పమానములతో చెప్పగలిగిన వాడు, వివేకము కలవాడు, ప్రాపంచిక 
విషయముల మీద ఆసక్తి లేని వాడు, భగవధ్ధక్తి కలవాడు, అయిన 
బ్రాహ్మణుడు అయి ఉండాలి. అంతే కానీ, స్త్రీలోలుడు, వివాదాస్పదుడు, 


వితండంగా వాదించేవాడు, అయిన బాహ్మనుడు పనికిరాడు. 


పురాణము చెప్పే వక్తకు సహాయకునిగా మరొక 
విద్వాంసుని నియమించాలి. అతడు కూడా శోతలకు కలిగే అన్ని 
సందేహములను తీర్చగల సమర్హుడు, జనులు అడిగిన ప్రశ్నలకు 
సమాధానం చెప్పగల నేర్చరి అయి ఉండాలి. కథాప్రారంభము రోజు 
పౌరాణికుడు పొద్దుటే లేచి కాలకృత్యములు తీర్చుకొని, స్నాన సంధ్యలు 
ఆచరించి, ముందు విఘ్నేశ్వరపూజ చేయాలి. తరువాత ఒక 
మంటపమును ఏర్పరచి అందులో శ్రీహరిని ప్రతిష్టించాలి. తరువాత 
శ్రీహరికి షోడశ ఉపచారములతో పూజాదికములు నిర్వర్తించాలి. 
భగవంతుని నంసారసాగరము నుండి ఉద్ధరించమని ప్రార్థించాలి. క 
తరువాత భాగవత గ్రంధమును యధావిధిగా పూజించాలి. నివేదన 
సమర్హించాలి. భాగవత కథా శవణమునిర్విఘ్నంగా సాగాలని 


హార్ణించూలి. 


53 


శ్రీమద్దాగవతమహాత్మ్యము 


తరువాత భాగవత కథను చెప్పే వక్తను పూజించాలి. 
నూతన వస్త్రములు, భూషణములు ఇచ్చి సత్కరించాలి. తరువాత 
భాగవ కథా సప్తాహ దీక్షను యజమాని స్వీకరించాలి. ఏడు దినముల 
వరకు దీక్షలో ఉండాలి. కథాగానము ఏ ఆటంకము లేకుండా 
జరగడానికి ఐదుగురు బ్రాహ్మణులచేత నిరంతరము ఓం నమోభగవతే 
వాసుదేవాయ అనే ద్వాదశాక్షరీ మంత్రమును ఏడు రోజులు 


wa 


టంగా జపం చేయించాలి. 


తరువాత యజమాని, ఆహూతులైన ప్రేక్షకులకు, వక్తకు, 
ఇతరులకు నమస్కరించి తన ఆసనము మీద కూర్ణోవాలి. భాగవత 
కథను వినే సమయంలో ఇతర విషయముల గురించి అంటే భార్హా, 
బిడ్డలు, ధనము, ఆస్తులు, వ్యాపారములు, ప్రాపంచిక విషయములు 
ఏటి గురించి ఆలోచించరాదు. మనసు నిర్మలంగా ఉంచుకోవాలి. 


భాగవత కథను ఉదయం మొదలు పెట్టి 
మూడున్నరజాములు అనగా పదిన్నర గంటల కాలము ప్రవచనం 
చేయాలి. మధ్యలో రెండు జాముల తరువాత భోజన ఏరామం ఇవ్వాలి. 
కథను వినేటప్పడు అందరూ మౌనంగా ఉండాలి. ఏ విషయముల 
ెట్లాడ కూడదు. వక్త భోజనము చేయకుండా అల్హాహారము 
కానీ, ఫలములను కానీ ఆహారంగా తీసుకోవడం మంచిది. వినే 
వాళ్లు కూడా ఒంటిపూజ భోజనం చేయడం మంచిది. ఉండగలిగితే 
ఏడు రోజులు ఉపవాసం చేయవచ్చును. నేతిని, పాలను ఆహారంగా 
తీసుకోవచ్చును. ఉండలేని వారు ఫలములను కానీ, భోజనమును 


కానీ స్వీకరించవచ్చును. ఏది సుఖంగా ఉంటుందో దానిని 


గురించి మ 


54 


(సేకరణ: పద్మపురాణము ఉత్తర ఖండము. 


పాటించాలి. కడుపులో ఆకలిగా ఉంటే భాగవతం వినడానికి ఏకాగత 
కుదరదు అని భావించిన వారు ఉపవాసము చేయకుండా మతంగా 
భోజనం చేయడం మంచిది. 


భాగవత కథను వినేవారికి శ్రీహరి మీద భక్తి, శద్ధ ఉండాలి. 
భక్తి లేని వారు వినకూడదు. ఈ ఏడురోజులు వినేవారు, చెప్పేవారు 
బ్రహ్మచర్యము పాటించాలి. నేల మీదపడుకోవాలి. కథాశవణం పూర్తి 
అయిన తరువాత అరటి ఆకులలో భోజనం చేయాలి. చెప్పేవారు, 
వినేవారు కోపమును, ద్వేషమును, కోరికలను, గర్వమును 
అభిమానమును మాత్లర్యమును, లోభమును, డాంబికమును, 
వదిలిపెట్టాలి. వేదములను, బ్రాహ్మణులను, గురువులను, స్త్రీలను, 
నిందించకూడదు. ఏడు రోజులు దీక్ష వహించి కథాశ్రవణం చేసేవారు 


రజస్వల అయిన స్త్రీలకు దూరంగా ఉండాలి. 


భాగవత కథను చెప్పేవారు, వినేవారు సత్యము పలకాలి, శు 
చిగా ఉండాలి. ఇతర విషయములు మాట్లాడకూడదు. వినయంగా ఉ 
ండాలి.ముఖ్యంగా దారిద్హంతో బాధపడేవాడు, క్షయరోగముతో బాధ 
పడేవాడు, ఇతర రోగములతో బాధపడేవాడు, అద్యష్టము లేని వాడు, 
పాపములు చేసిన వాడు, సంతానము లేని వాడు, మోక్షము కొరకు 
ప్రయత్నము చేసేవాడు భాగవతకథను తప్పకుండా వినాలి. 


వయసు వచ్చినా రజస్వల కాని వనిత, సంతానము 
లేనివారు, ఒకే సంతానము కలవారు, సంతానము పుట్టి పోతున్న వారు, 


పతి సారీ గర్భసావము కలుగుతున్న స్త్రీలు, భాగవతకథను వింటే 


55 


శ్రీమద్దాగవతమహాత్మ్యము 


సంతానవతులౌతారు. పైన చెప్పబడిన బాధలు కలవారు భాగవత 
కథను వింటే అత్యధికమైన ఫలములనుపొందుతారు అనడంలో 
సందేహము లేదు. 


భాగవత కథ పూర్తి కాగానే ఉద్భ్యాపనము చేయాలి. 
ముఖ్యంగా శ్రీకృష్ణజన్మాష్టమి నాడు ఉద్యోపన చేస్తే మంచి ఫలితము 
ఉంటుంది. అంటే శావణ బహుళ పాడ్యమి నాడు మొదలు పెట్టి 
సప్తమితో క కథను హరం కృష్ణాష్టమి నాడు ఉద్యాపన చేయాలి. కాని 
ల అన్న నియమం ఏమీ లేదు. భాగవత కథను శద్ధగా 


ఉద్యాపన అంటే ఏమీ లేదు. భాగవతమును చెప్పిన వారిని, 
భాగవత గంధమును భక్తితో పూజించాలి. భాగవత కథను విన్న వారికి 
పసాదంగా తులసిదళములను, తులసి మాలలను పసాదంగా ఇవ్వాలి. 


తరువాత బ్రాహ్మణులకు, పేద వారికి వస్రదానము, అన్నదానమ 
వాలి. తరువాత అందరూ గీతాపఠనం చేయాలి. గృహస్థులు 
బామ కార్యము చేయాలి. ఆ హోమములో దశమస్కంధములోని 
శ్లోకములు చదువుతూ పాయసము, తేనె, నెయ్యి, నువ్వులు మొదలగు 
వాటితో ఆహుతులు ఇవ్వాలి. లేకపోతే ఏకాగ్రచిత్తంతో గాయత్రి మంత్రం 
పురాణము సాక్షాత్తు గాయత్రి స్వరూపము. గృహస్థు హోమము 
చేయడానికి శక్తి లేకపోతే 


భామ సామగిని ఒక బాహ్మణునికి ఇచ్చి 


మం చెయించాలి. 


56 


(సేకరణ: పద్మపురాణము ఉత్తర ఖండము. 


ఇంత వరకు చేసిన కార్యములలో ఏవైనా దోషములు 
ఉన్నట్లయితే ఆ దోషములు పోవడానికి విష్ణుసహస్రనామ పారాయణ 
చేయాలి. టిని వలన అన్ని కర్మలు ఫలితం ఇస్తాయి. తరువాత 12 
మంది బ్రాహ్మణులకు పాయసము, తేనె మొదలగు ప్రసాదములను 
ఇవ్వాలి. వతం పూర్తి కావడానికి గోవులను, బంగారమును దానంగా 


ఇవ్వాలి. 


భాగవత పురాణ శవణము అనే వ్రతం చేసే వారికి శక్తి 
౦టే మూడు తులముల బంగారముతో ఒక బంగారుసింహాసనము 
చేయించి అందులో భాగవత గ్రంథమును పెట్టి, దానిని యదావిధిగా 
ఉపచారములు చేసి పూజించాలి. తరువాత జితేంద్రియుడు 
ఉత్తముడు అయిన బ్రాహ్మణునికి దానంగా ఇవ్వాలి. ఈ ప్రకారంగా చేస్తే 
ఆ దాత జనన మరణ చక్రము నుండి విముక్తుడు అవుతాడు.” 
అనిసనకసనందులు నారదునికి భాగవత మహాత్మ్యమును 
వినిపించారు. అని సూతుడు శౌనకుడు మొదలగు మహామునులకు 


చెప్పిఇంకా ఇలా అంటున్నాడు. 


“శౌనకాది మహామునులారా! ఈవిధంగా చెప్పిన తరువాత 
సనకుడు మొదలగు మహామునులు భాగవత కథను ప్రవచనం 
చేసారు. సకల ప్రాణకోటి ఆ భాగవత కథను విన్నారు. భాగవత కథ 
పూర్తిగా విన్న తరువాత భక్తికి, దాని కుమారులైన జ్ఞాన వైరాగ్యములకు, 
శక్తి, పుష్టి కలిగాయి. వారు మరలా యవ్వనవంతులయ్యారు. భక్తి, 
జ్ఞానము, వైరాగ్యములు సకల ప్రాణుల మనసులలో ప్రవేశించి, వారి 
మనసులను భక్తి... జ్ఞాన వైరాగ్యములతో నింపాయి. తన కోరిక 
నెరవేరడంతో నారదుడు పరమానంద భరితుడు అయ్యాడు. తన 

57 


శ్రీమద్దాగవతమహాత్మ్యము 


కోరిక మేరకు భాగవత కథను పవచనం చేసిన సనకాదులకు 
నారదుడు చేతులు జోడించి నమస్కరించాడు. వారితో ఇలా అన్నాడు. 


“మహా మునులారా! నేను ధన్యుడను అయ్యాను. తమరు 
దయతో భాగవత పురాణమును ప్రవచనము చేసి భక్తి, జ్ఞాన 
వైరాగ్యములకు పరిపుష్టిని కలిగించారు. ఈ భాగవత కథా శవణము 
అన్ని ధర్మముల కంటే శ్రేష్టమైనది” అని స్తుతించాడు. 


ఇంతలో వ్యాసుని కుమారుడైన శుక మహర్షి అక్కడకు 
వచ్చాడు. నారదుడు మొదలగు వారు శుకునికి నమస్కరించి 
అర్హ్యపాద్యములు ఇచ్చి సత్కరించారు. ఒక ఉన్నత ఆసనము మీద 
కూర్చోబెట్టారు. అప్పుడు శుకుడు వారితో ఇలా అన్నాడు. 


“మహానుభావులారా! ఈ భాగవత పురాణము వేదము అనే 
కల్చవ్యక్షమునకు కాచిన పండు. శుకుడు అనే నేను ఈ ఫలమును నా 
తండ్రి వ్యాసుని ముఖతా మొదట ఆస్వాదించాను. ఈ ఫలము 
మొత్తము ఆస్వాదించతగ్గదే. మానవుని శరీరంలో చైతన్యం ఉన్నంత 
వరకూ ఈ ఫలము ఆస్వాదించతగ్గదే. వ్యాసముని రచించిన ఈ 
భాగవతములో నిష్కామ కర్మ అనే పరమ ధర్మము గురించి 
చెప్పబడింది. సత్యము గురించి చెప్పబడింది. దీని వలన 
తాపత్రయములు నశించి పోతాయి. భాగవతమును చదివితే ఇతర 
శాస్రములను చదవనవసరము లేదు. టినిని వినిన వారి మనసులలో 
భగవంతుడు కొలువై ఉంటాడు. 


58 


(సేకరణ: పద్మపురాణము ఉత్తర ఖండము. 


ఈ భాగవతము 18 పురాణములలో తిలకము లాంటిది. 
ఇందులో జ్ఞానము, విజ్ఞానము గురించి విపులంగా చెప్పబడింది. బినిని 
చదివితే భక్తి, జ్ఞానము, వైరాగ్యము కలుగుతాయి. అత్యంత భక్తి శ్రద్ధలతో 
భాగవత పురాణమును చదివిన వారు, విన్న వారు, ముక్తిని 
పొందుతారు. ఈ భాగవతము స్వర్గలోకములో గానీ, వైకుంఠములో 
గానీ, సత్యలోకములో గానీ, కైలాసములో గానీ లభించదు. కేవలము 
మానవులకు లభించిన పెన్నిధి భాగవతము.”అని శుకుడు చెప్పాడు. 


శుకుడు ఈ విధంగా చెబుతూ ఉండగానే ఆ సభలోకి 
ప్రహ్లాదుడు, బలి చకవర్తి, ఉద్ధవుడు, అర్జునుడు వారితో పాటు శ్రీహరి 
అక్కడకు వచ్చారు. నారదుడు వారందరినీ అర్హ్యపాద్యములతో 
పూజించి ఉచితాననములను సమర్హించాడు. ఈ వింత చూడటానికి 
కైలాసము నుండి పార్వతీసమేతంగా మహాశివుడు, సరస్వతీ 
సమేతంగా సత్యలోకమునుండి బ్రహ్మ అక్కడకు వచ్చాడు. అందరూ 
కలిసి శ్రీహరిని కీర్తించడం మొదలు పెట్టారు. 


భక్తి, జ్ఞానము, వైరాగ్యము ఆనందంతో న్యత్యం చేసాయి. 
వారి సంకీర్తనములకు సంతసించిన శ్రీహరివారికి ఏం కావాలో 
కోరుకోమన్నాడు. వారంతా ముక్తకంఠంతో శ్రీహరితో ఇలా అన్నారు. 


“దేవా!మాకు ఒకే ఒక కోరిక ఉంది. దానిని నీవు తీర్చాలి. 
అదేమిటంటే, భవిప్వత్తులోఎక్కడ భాగవత సప్తాహము జరుగుతుంటే 
అక్కడికి నీవు తప్పకుండా రావాలి. ఇదే మేము నిన్ను కోరుకునేది.” అని 
అడిగారు. 


59 


శ్రీమద్ధ్దాగవతమహాత్మ్యము 


దానికి శ్రీహరి సంతసించి “అలాగే జరుగుతుంది.” అని వరం ఇచ్చి 
వెళ్లిపోయాడు. తరువాత నారదుడు అక్కడకు వచ్చిన వారికి అందరికీ 
సాష్టాంగ పణామం చేసాడు. తరువాత ఎవరి లోకములకు వారు 


శౌనకాది మహామునులారా! శుకయోగీంద్రుడు 
భాగవతపురాణములో భక్తిని, జ్ఞాన వైరాగ్యములను నిక్షిప్తం చేసాడు. ఆ 
కారణం చేత భాగవతము ఎవరు చదివితే వారి హృదయములలో భక్తి, 
జ్ఞాన, వైరాగ్యములు ప్రవేశిస్తాయి. సంసార సాగరము నుండి విముక్తి 
పొందుతారు.” అని సూతి శౌనకాది మహామునులకు భాగవత 
మహాత్మ్యమును వివరించాడు. 


అప్పుడు శౌనకుడు ఇలా అడిగాడు. “తమరు చెప్పిన 
ప్రకారము ఈ భాగవత పురాణము శుక మహర్షి పరీక్షిత్‌ 
మహారాజుకు, సనకాదులు నారదుడు మొదలగు మహామునులకు, 
గోకర్లుడు దుంధుమారి మొదలగు భక్తులకు వినిపించాడు అని 
చెప్పారు కదా! దీనిని ఏనమయములలో వినిపించారో చెప్పగలరా!” 
అని అడిగాడు. దానికి నూతి ఇలా స 


“బ్రాహ్మణోత్తములారా! శ్రీకృష్ణభగవానుడు తన 

అవతారమును పరిసమాప్తి చేసి వైకుంఠమునకు వెళ్లిన తరువాత, 
కలియుగము ప్రవేశించింది. తరువాత ముప్పది సంవత్సరములకు, 
భాద్రపద శుద్ధ నవమి నాడు శుకుడు భాగవత కథను పరీక్షిత్తుకు 


వినిపించడం మొదలు పెట్టాడు. తరువాత కలియుగములో రెండు 


60 


(సేకరణ: పద్మపురాణము ఉత్తర ఖండము. 


వందల సంవత్సరములు గడిచాయి. ఆషాఢ శుద్ధనవమి నాడు 
గోకర్షుడు ఈ కథను దుంధుమారికి వినిపించాడు. తరువాత ముప్పది 
సంవత్సరముల తరువాత కార్తీక శుద్ధ నవమి నుండి సనకాదులు 
నారదునికి మొదలగు భాగవతోత్తములకు ఈ కధను చెప్పడం 
మొదలు పెట్టారు. ఈవిధంగా భాగవత కథ కలియుగంలో వ్యాప్తి 
చెందింది. 


ఈ కలియుగములో భాగవత కథ ప్రాపంచిక 
విషయములనుండి విముక్తిని ప్రసాదిస్తుంది. మీరందరూ ఎల్లప్పుడూ 
భాగవత కధామ్యతమును తాగుతూ ఉండండి. ఎక్కడ భాగవత కథను 
చదువుతారో అక్కడ శ్రీకృష్ణుడు ఉంటాడు. ఈ కథ సకల పాపములు 
నాశనం చేస్తుంది. ముక్తిని ప్రసాదిస్తుంది. మానవులలో భక్తి, 
జ్ఞాన,వైరాగ్యములను కలుగజేస్తుంది. భాగవత శ్రవణము ముందు ఇతర 
గ్రంధములు, తిర్భసేవనములు ఎందుకూ పనికిరావు. 


ఒకసారి యమధర్మరాజు తన భటులతో ఇలా అన్నాడు. 
“మీరు ఎవరి వద్దకన్నా వెళ్లండి కానీ భాగవతము చదువుతున్న చోటికి, 
భాగవతము వింటున్న వారి వద్దకు వెళ్లకండి. మనం పాపులను 
మాత్రమే శిక్షించాలి కానీ భాగవతము వినేవారిని కాదు” అని 
అన్నాడట. దీనిని బట్టి భాగవత మహాత్మ్యము ఎటువంటిదో అర్ధం 
చేసుకోవచ్చు. 


కాబట్టి ఓ మహామునులారా! బాహ్మణోత్తములారా! 
మీరుకూడా ఎల్లప్పుడు భాగవత కథను గానం చేయండి. వినండి. 


61 


శ్రీమద్దాగవతమహాత్మ్యము 


తరించండి. ఇతర కథల జోలికి వెళ్లకండి. ఈ కథామృతము చెవిలో 
పడితే చాలు ముక్తి దానంతట అదే కలుగుతుంది. దీనికి సాక్షి పరీక్షిత్‌ 
మహారాజే! 


ఈ భాగవతము సర్వశాస్త్ర సిద్ధాంతముల సారము. 
ఇంతకంటే పవిత్రగంధము మరొకటి లేదు. అందువలన మీరందరూ 
నిరంతరము భాగవత కథను పఠించండి. నియమంగా ఈ భాగవత 
కథను భక్తితో విన్నవాడు, నిర్మలమైనఅంత:కరణతో ఇతరులకు 
చెప్పువాడు, అధికమైన ఫలములను పొందుతారు. వీరికి 
మూడులోకములలో పొందదగినది అంటే వేరే ఏది ఉండదు.” అని 
సూతపారాణికుడు శౌనకాది మహామునులకు భాగవత 
మహాత్యమును,భాగవత నప్తాహ విధానమును వినిపించాడు. 


భారత సప్తాహ విధానము అను ఆరవ అధ్యాయము సంపూర్ణము. 
భాగవతపురాణ మహాత్యము సర్వం సంపూర్ణము. 
రుం తత్సత్‌ ఓం తత్భత్‌ ఓం తత్సత్‌ 


62 


పథమస్మ్కంధము. 


శ్రీరామ శ్రీరామ శ్రీరామ 


శ్రీమద్ధ్దాగవతము 


సంస్కృత మూలము 


భగవాన్‌ వ్యాసమహర్షి 


తేటతెలుగులో 


యం.వి.సుబ్రవ్మాణ్యం 


2-31, చైతన్యపురి, హైదరాబాద్‌ 500060 
సెల్‌:9866140619 ఫోన్‌:040-24048104 


శ్రీమద్భాగవతము 


శ్రీమద్భాగవతము గురించి ముందు మాట. 


వ్యాసమహర్షి భాగవత పురాణాన్ని సంస్కృతములో 
డు. ఇది మహాభారతము తరువాత రచింపబడిన గ్రంధము. 
ఇందులో పముఖంగా శ్రీకృష్ణుని అవతార లీలలు దశమస్కంధములో 


మనోహరంగా వర్ణించబడ్డాయి. శ్రీహరి మిగిలిన అవతారముల 


విశేషములు కూడా తొమ్మది సృంధముల వరకూ వర్ణించబడ్డాయి. 


అవే కాకుండా ఈ సృష్టి ఎలా ఏర్ఫడింది. స్యష్టికి మూలం 
ఏమిటి. కాలం అంటే ఏమిటి. కాలస్వరూపుడు ఎవరు. కాల 
స్వరూపము ఏమిటి. లోకములు, వాటి వివరణ. వ్యక్తము, అవ్యక్తము 
అంటే ఏమిటి. ప్రకృతి, పురుషుడు. పరమాత్మ. చైతన్యము. 
విశ్వచైతన్యము. బ్రహ్మపుట్టుక. ప్రజాపతులు,దేవతా గణముల పుట్టుక. 
ఇవన్నీ కు ం భాగవతంలో 


వివరించబడ్డాయి. 


డా సూక్ష్యంగానూ స్టూలంగాన స్ట 


వీటిని అర్థం చేసుకోవాలంటే మనకు కొన్ని విషయాలు 
తెలియాలి. ఈ విషయాలే మనకు అక్కడక్కడా వ 
గురించి తెలియకపోతే అంతా అయో 
ముందుగా ఆ విషయాలను మీకు పరిచయం చేస్తాను. అప్పుడు 
మీరు చదువుకొనేటప్పు 
వీలుకలుగుతుంది. 


స్తుంటాయి. వాటి 


—0 


డు సులభంగా అర్ధం కావడానికి 


ప్రథమస్కంధము. 

నాడు మనకు అందుబాటులో ఉన్న శాస్త్రపరి 
జ్ఞానమును బట్ట ఈ విశ్వం గురించి చర్చించుకుందాము. 
ఉదాహరణకు నేను 2.31 చైతన్యపురిలో ఉన్నాను. ఇటువంటి 
చైతన్యపురి అనే ప్రాంతాలు హైదరాబాదులో కొన్ని వందలు ఉన్నాయి. 
ఇటువంటి హైదరాబాదులు ఈ భారతదేశంలో కొన్ని వందలు ఉన్నాయి. 
ఇటువంటి భారత దేశాలు మన ప్రపంచంలో ప వందలు ఉన్నాయి. 
ఇంతా చేస్తే ఈ భూగోళం మీద ఇ క్రి 
వంత ుమాత్రమే. మిగిలిన మూడు వంతు 


ఈ భూమి ఒక గ్రహం. టినికి మరొక ఉపగ్రహ హం కూడా 
ఉంది అదే చంద్రుడు . ఈ చంద్రుడు భూమి చుట్టు తిరుగుతుంటాడు. 
ఈ భూమి చంద్రుడితో సహా సూర్యుడి చుట్టు తిరుగుతు 
ఈ అనంత విశ్వంలో సూర్యుడు ఒక చిన్న నక్షత్రం. భూమి 


సూర్యుడి చుట్టు ఇంకా ఎనిమిది గ్రహాలు తిరుగుతున్నాయి. వాటికి 


కూడా చంద్రుడి మాదిరి ఉపగ్రహాలు ఉన్నాయి. సూర్యుడు, 8 గ్రహాలు, 
వాటి ఉప గ్రహాలు కలిపి సూర్యమండలం అంటారు. 


కో కాంతి ఒక సంవత్లరం పాటు 
) చూడండి ఈ ha ఎంతగా 


శ్రీమద్భాగవతము 


టర్‌ కావాలి. 


ఈ విశ్వం ఇంతటితో ఆగలేదు. నిరంతరం పెరుగుతు 


. ఈవిశ్వంపెరగ కుండా ఆగడానికి డారు మ 


కలిపినా, ఈ విశ్వం నిరంతరం పెరగడాన్ని అరికట్టడానికి కావాల్సిన 
శక్తిలో పదవ వంతు కూడా లేదు. కాబట్టి ఈ విశ్వం పెరగడం ఇప్పట్లో 
ఆగే పసక్తి లేదు. నిరంతరం పెరుగుతూనే ఉంటుంది. (అందుకే 


పరమాత్మను అనంతుడు, సర్వవ్యాపి, ఆది మధ్యాంత రహితుడు 


ఆరి 


క అనంత విశ్వం ఎప్పుడు లయ 


మొదలు పెట్టినప్పటి నుండి 
న్‌ సంవత్సరాలు పెరిగింది. మరలా ఈ విశ్వం తన 


ఎందుకంటే ఈ విశ్వం విస్తరించడం 


పూర్వస్థితికి రావాలంటే మ 


పడుతుంది. 


అసలు ఈ విశ్వంఎలా ఆవిర్భవించింది. ఒకప్పుడు ఈ 


అనంత విశ్వం అంతా చిన్న రావిగింజ పరిమా 5 ఉండేది. అత్యంత 


డు బక విస్ఫోటం 


జరిగింది. (ఒక్కటిగా ఉన్న పరమాత్మ తాను అనేకం 
అనుకున్నాడు. ఇవన్నీ మనకు భాగవతంలో కనిపిస్తాయి). దీనినే 


డు ఈ అనంత విశ్వం 


ిన్నదిగాఉండేది. (దానినే విష్ణు, 


బిగ్‌బాంగ్‌ అంటారు. అప్పు 


ను 


ద్రి౧౦లి bose pee పరమాత్మ మొట్టమొదటి 
). అంటే జలచరము)ఆ జీవులు ల డో 


శ్రీమద్భాగవతము 


అయితే మనం చూసే పక్యతి కూటస్ట 
రా థి 


అది విశ్వ చైతన్యము 


కాని ఆత్మ దేహధారి. పరమాత్మకు దేప నష 
నిరాకారుడు. ఆత్మదేహంలో ఉండటం వలన, సత్వ, రజన్‌, తమో 
గుణాలతో ప్రభావితమై కొన్ని పనులు చేస్తూ ఉంటుంది. ఆ పనుల 


టాయి. వాసనలతో కూడిన 


సత్వ, రజస్‌ తమో గుణాలకు లోబడి, ప్రాపంచిక 


ర్మలు చేసేది జీవాత్మ అయితే, ఈ ప్రాపంచిక 
రమాత్మ వైపు ప్రయాణించేది ఆత్మ. 


వాసనల మకిల అంటుకున్నది. ఈ8 


లభించిననాడు ఆత్మ పరమాత్మలో ఐక్యం అ 


అలా జీవుడు వాసనలనుండి విడివడి పరమాత్మను 
నికి సాధనంగా భాగవతంలో భక్తి తత్వాన్ని ప్రబోధించాడు 
త్మ ఎడల భక్తి కలిగి ఉండటం, రాగద్వేషాలు 


వదిలిపెట్టడం, ఫలితాన్ని పా పు చేయడం, కర్మ 


వ్యాసుడు. పరమ 


పథమస్మ్కంధము. 


లను భగదర్ణణ చేయడం, వీటిని పరమాత్మను 


కు. భక్తియోగాన్ని ప్రముఖంగా 


యు. అంతే కాకుండా స్తూల విశ్వము, 


తెలియజేసారు. ఈ కింది ఛార్జు చూస్తే 
అవుతుంది. 


ఎలా ఆవిర్భవించింది కూడా వివరంగా భాగవతంలో 


మీకు విపులంగా అర్థం 


పరమాత్మ ...... మొదట ఒకటిగా ఉన్నాడు. తరువాత 
కాను అనేకం కావాలనుకు! ఇాడు. కాని తన మాదిరి కాదు. రకరకాల 
స్యష్టి చేయాలని సంకల్పించాడు. అప్పడు పరమాత్మలో 
వెలువడింది. దానినే మాయ అని కు 
సత్వ, రజనస్‌, తమోగుణమ 


ఎల కలయిక. ఆ మూ 


సరి సమానంగా సామ్మావస్థలో ఉన్నాయి. నిర్లిప్తంగా ఉన్నాయి. అదే 


అవ్యక్త స్టితి. 


పరమాత్మ కాల శక్తిని ఉపయోగించి ఆ మూడు 
౩ములలో క్షోభ కలిగించాడు. అంటే కదలిక కలిగించాడు. ఆ 


త్తత్వమే కర్మ శక్తి అనగా 
ఎక్కువ కావడం వలన 


మార్చులు వచ్చాయి. రజను, సత్త్వము ఎక్కువ 


కావడం వలన, తమస్సు పథానంగా ఉన్న అహంకారము పుట్టింది. 


7 


శ్రీమద్భాగవతము 


ఏనుసులో నుండి దిక్కులు, వాయువు,నసూర్భుడు, 
కస సన సన క అగ్ని ఇంద్రుడు,విష్టువు, మిత్రుడు, ప్రజాపతి 
ఆవిర్భవించారు. 


లో నుండి స్పర్శ పుట్టింది. అందులో నుండి 
వ్రు వళ ౦వ రబ్దము, ఓజస్సు, జీవశక్తి. 
. వాయువు లో నుండి రూపంపుట్టింది. అందులో నుండి 


యాన ఆని 


ఉద్దవించింది. రసవ అనుకు మూలము 


రాలు....శబ్ద,రూప,స్పర్మ,రసాలు. జలము లో 


పథమస్మ్కంధము. 


ప్యథివి గుణాలు... శబ్ద,రూప,స్పర్మ,రస, గంధాలు. 
భాగవతం చదువుతుంటే పదాలు, విషయాలు మనకు 
పదే పదే వస్తుంటాయి. ఆ పదాలు అరం కావడానికే వీటిని మీకు 


పరిచయం చేసాను. ఇంక చదవండి. 


సను ఉదధ్ధవించింది. ఘాణశక్తికి మూలము ప్యథివి. 


క 


మొదటి అధ్యాయము 


పార్ధనా శ్లోకములు 


1.జన్మాద్యస్యయతో2న్వయాదితరత శ్చార్ధేప్వభిజ్ఞ: సృ 


తేజోవారిమ్యదాం వినిమయో యత తిసర్లో 


పోతగగారి పద్యం: 


సీ. విశ్వజన్మస్థితి విలయంబు లెవ్వని వలన నేర్దడు ననువర్తనమున 
వ్యావర్తనమున గార్యములం దభిజ్ఞుడై తాన రా జగుచు జిత్తమున జేసి 
వేదంము లజునకు విదితముల్‌ గావించె నెవ్వడు బుధులు మోహింతురెవ్వ 


౧౧ 


నికి నెండమావుల నీళ్ల గాచాదుల నన్మోన్యబుద్ది దా నడరునట్లు 


ఆ. తిగుణ సృష్టి యెందు దీపించి సత్యము 


యు భంగి దోచు న్వప్రభానిర స్త 
కుహకు డెవ్వడతని గోరి చింతించెద ననఘు సత్వు బరుని ననుదినంబు. 


శ్రీమద్భాగవతము 


మారని తత్వాన్ని గ్రహిస్తూ, దానికంటే ఇతరమైనదైన 
మారిపోయే తత్వాన్ని విడిచిపెడుతూ కొనసాగించే తార్కిక పద్ధతి 
ద్వారా, ఎదురుగా ఉన్న ఈ జగత్తుపుట్టుకా మొదలైనవన్నీ ఎవరి వలన 
జరుగుతున్నాయని తెలుస్తూ ఉందో, సృష్టిలోని పుట్టుపూర్వోత్తరాలన్నీ 
పూర్తిగా అవగతమై ఉంటాయో, ఏదైతే స్వయం ప్రకాశమై 


ఆల్‌ 


9 


ముల నన్నింటినీ ప్రకాశింపజేస్తోందో, స్యష్టికర్త అయిన బ్రహ్మకు 
లోపలనుంచే అవసరమైన జ్ఞానవిజ్ఞానాన్ని ఏది విస్తరింపజేస్తోందో, 
ఏదైతే పెద్ద పెద్ద పండితులకే ఎంత ఆలోచించినా అవగతం కాదో, 
తేజస్తూ, నీరూ, నేలా (అన్నం) అనే మూడింటి మార్చిడుల వల్ల 
ఫలించిన సత్వ రజస్తమో గుణాల విషమ మిశమాలతో ఏర్దడిన నృష్టి, 
దేని ఉనికివలన మిథ్యే నిజమనిపిస్తూ ఉందో, ఏది తన స్వయం 
crn అన్ని విధాలా మాయ కల్పించే భ్రమనుంచీ ఎ ఎల్లప్పుడూ 


2.ధర్మ:పోజ్జితకైతవో2త పరమో నిర్మత్లరాణాం సతాం 
వేద్యం వాస్తవమత వస్తు శివదం తాపతయోన్య్మూలనమ్‌; 


మద్దాగవతే మహామునిక్యతే కిం వా పరైలీశ్వర: 


సద్యో హృద్యవరుధ్యతే2త్ర కృతిభి: శుశూషుభిస్తత్‌ క్షణాత్‌॥ 


సీ. శ్రీమంతమై మునిశేష్ట 


Oo 


ప్రకృతంబైన క సద్ధక్తితోడ 


యితర శాస్త్రంబుల నీశుడు PO మంచి వారలకు Bee 
గపట నిర్ముక్తులై కాంక్ష సేయకయును దగిలియుండుట మహాతత్త్వబుద్ది 


తే.బరగ నాధ్యాత్మికాది తాపత్రయంబు, నడచి పరమార్థభూతమై యథికనుఖద 


థ 


ఆగి 


యు నయ్యు నుండు, వస్తు 


మై నమస్తంబు గాక వెఖుగంగ దగు భాగవతంబునందు. 


పథమస్మ్కంధము. 


మహాభాగవత గంథంలో వంచనా, అన్యతము అనేవి ఏ 


కోశానా లేని పరమ ధర్మం ప్రతి వాదితమయింది. ఈసూ, అనూ 


సమూలంగా నాశనం చేసేదీ, అయిన కథావస్తువు 
దీనిలో ఉంది. వ్యాసమహాముని ప్రోక్తమైన అటువంటి పవిత్రగంథం 
భాగవతము ఉండగా, ఇతర శె శాస్త్రాలతోగానీ, రకరకాల ఎగ 
క్త ఇంక మనకేం పని. కర్తవ్య కర్మలను దక్షతతో 
వేస్తూ, సుభద్ర వస్తువును 8 వినాలనే అభిలాష ఉన్నవాళ్లు వీనిని 
మే ఆలస్యం, వినడమే ఆలస్యం ఈశ్వరుడు తక్షణమే వాళ్ల 
హదయాలలో ప్రవేశించి బంటి అయిపోతాడు. 


శ్లో నిగమకల్పతరోర్ల౪తం ఫలం శుకమ 


పిబత భాగవతం రసమాలయ 


ఖాదమ్యత దవసంయుతమ్‌ 


ఆ: వేదకల్బవ్యక్షవిగళఇతమై శుక, ముఖసుధాదవమున మొనసియున్ల 
భాగవతపురాణఫలరసాస్వాదన, పదవి గనుడు రసిక భావవిదులు. 


11 


శ్రీమద్ధాగవతము 


పండురసాన్ని మాటిమాటికీ ఆరగిస్తూ ఉండండి. 


భగవాన్‌ శ్రీ్వవ్యాసమహర్షికీ, 
సహజపాండితిప్రకర్షకుడు బమ్మెర పోతనామాత్యులకూ, 
పై ప్రార్ధనా పద్యములకు వ్యాఖ్యను రాసినటువంటి, 
ఈ భాగవత రచనలో నాకు మార్గదర్శకులైనటువంటి 
మా గురువుగారు శ్రీ ముంజులూరి నరసింహ్మోరావుగారికీ, 
సవినయంగా పాదాభి వందనం చేస్తూ 
భాగవతకథా ప్రారంభం చేస్తున్నాను. 


శ్రీమద్దాగవతము 
ప్రథమస్కంధము 


యొదటిఅధ్యాయము. 


ఈ జగత్తులో సృష్టిస్థితి లయములకు కారకుడు, వ్యతిరేకుడు ఎవరో, 
ఈ సమస్త జగత్తునకు కర్త ఎవరో, తన స్వతస్టిద్ధజ్ఞానముతో విరాజిల్లువాడు 
ఎవరో, బ్రహ్మదేవునికి కూడా జ్ఞానమును ప్రసాదించిన వాడు ఎవరో, తన 
మనస్సు ద్వారా తత్తజ్ఞానమును ప్రబోధించిన వాడు ఎవరో, ఇంద్రాది 
దేవతలను కూడా తన మోహముతో పరవశింప చేసినవాడు ఎవరో, 
తన యందు సత్వగుణము, రజోగుణము, తమో గుణము ఉన్నప్పటికినీ 


12 


పథమస్మ్కంధము. 


వాటిలో లీనం కాని వాడు, పవర్తిల్లని వాడు 


లేదో, అట్టి సత్యస్వరూపుడు అ 


ఏ భాగవత పురాణము మొట్టమొదట 


ఇయు నుండి వెలువడింది. తరువాత ఆయన శిష్యప ప్రశిష్మ్యు ల ద్వారా 


ము a ములు అనే 


పై చెక్కు 
వ పాక. ఏదీ విడువదగినది కాదు. అన్ని 


13 


శ్రీమద్భాగవతము 


అట్టి భాగవత పురాణమును, గంగాతీరంలో, వ్యానుని 
కుమారుడు, శుకుడు పరీక్షిత్తు మహారాజుకు చెప్పగా విన్న నూతి అనే 


దేవతలకు ఆవాసమైన నైమిశారణ్య క్షేత్రంలో, స్వర్ణలోకము 
తమకు పాప్తించడం కోనరం, మహామునులందరూ కలిసి వేయి 
సంవత్సరములు సాగే యాగాన్ని సంకల్పించారు. 


ఉదయం పూజలు, యజ్ఞకార్యకమములు, అగ్ని హోత్రములు 
జరుగుతాయి. సాయంత్రము పురాణకాలక్షేపములు జరుగుతాయి. 
సందర్భంలో ఒకనాటి ఉదయము, మహర్షులు అందరూ అగ్నిహోత్రము 
మొదలగు కార్యములు నిర్వర్తించిన తరువాత, ఒక చెట్టు కింద 
కూర్చున్లారు. ఆ మహా మునులందరూ సూతపౌరాణికుని సాదరంగా 
ఆహ్వానించి, ఉచితాసనముమీద కూర్చోబెట్టి ఆయనను ఇలా అడిగారు. 


“ఓ నూతపారాణిగా! నీవు మహాభారతము మొదలగు 
ఇతిహాసములను, 18 పురాణములను, ఇతర గంధములను, నీ గురువుల 
వద్ద అధ్యయనం చేసావు. వాటిని చక్కగా వ్యాఖ్యానం చేసావు. 


ఓ నూత మహర్షీ! వేదములను బాగా తెలిసిన వాడు, 
బ్రహ్మస్వరూప మును చక్కగా తెలుసుకున్న వాడు అయిన వ్యాసభగవానుడు 


ఇంకా ఇతర మవోమునుల దయతో నీవు వారి నుండి ఇతివోసములను, 


14 


పథమస్యంధము. 


ల 


విషయాలు, రహస్మాలు, 


ఈ ప్రపంచంలో చేయతగ్గ పనులు వివిధములుగా అధికంగా 


ఉన్నాయి. వినతగ్గ శాస్త్రములు, ss ులు ఎన్నో ఉన్నాయి. వాటిని 
ము నరిపోదు. అందువలన, నీవు అధ్యయ 


15 


శ్రీమద్భాగవతము 


టె నూత పారాణికుడా! ఈ లోకంలో ధర్మసంస్థాపన 
చేయడానికి, విష్ణు భక్తులను, యదువంశములో వుట్టిన వారిని 
రక్షించడానికి, శ్రీకృష్ణుడు దేవకీ గర్భవాసంలో జన్మించిన విషయం నీకు 


మానవుల క్షేమం కోసరం అవతరించిన ఆ వానుదేవుని 
ను, ఆయన లీలలను వినవలెనని మాకు కోరికగా 
౨. శ్రీకృష్ణ లీలలను మాకు చెప్పడానికి 


స అన నామస్మరణ వలననే 


ఈ సంసార సాగరం నుండి తరింపబడుతున్నారు. వాసుదేవుని నామస్మరణ 
చేయు వారి దగ్గరకు మృత్యుదేవత రావడానికి భయపడుతుంది. 


ఆ వాసుదేవుని పాదములను ఆశయించిన మానవులు, 
శుకుడు మొదలగు మహామునులను సేవించినచో, దర్శన మాతం 
చేతనే పునీతులు అవుతున్నారు. 


వాసుదేవుని కీర్తించే కథలను వినడానికి ఎవరు ఉత్సాహం 
చూవరు. కాకుండా శ్రీమన్నారాయణుడు ఎన్నో అవతారాలు 
ధరించాడు. నారదుడు మొదలగు మహామునులు నారాయణ నామాన్ని, 
నారాయణుని అవతార విశేషములను మృదుమధురంగా గానం చేసారు. 
ఆ అవతార విశేషములను మేము భక్తి శద్ధలతో వినగోరుతున్నాము. 


16 


పథమస్మ్కంధము. 


ఓ నూతపారాణికుడా! ఆ వాసుదేవుడు భూభారమును 
తగ్గించడం కోసరం, జగత్క్మల్కాణం కోసరం ఈ భూమి మీద తనకు 


ష్టుని అవతార విశేషములను మాకు 


తానుగా అవతరించాడు. ఆ శ్రీక్య 


సవిస్తరంగా తెలుపండి. 


ఆ భగవానుని లీలలు ఎన్ని సార్లు విన్నా ఎంత సేపు విన్నా 
తనివితీరదు కదా! ఎందుకంటే శ్రీక్యష్ణలీలలు ఎంత విన్నా ఇంకా వినాలని 


17 


శ్రీమద్ధాగవతము 


సంకల్పించాము. ఆ పరమాత్ముడు మాకు నిన్ను కలికాలము అనే 
సముదమును దాటడానికి ఒక నావికుడిగా చూపించాడు. 


ఓ సూతపౌరాణికుడా! యోగేశ్వరుడు, ధర్మరక్షకుడు అయిన 
శ్రీకృష్ణ పరమాత్మ ఈ లోకంలో తన అవతారం చాలించి వైకుంఠమునకు 
వెళ్లిన తరువాత ఈ లోకంలో సనాతన ధర్మము ఎవరిని ఆశ్రయించింది 
మాకు వివరంగా చెప్పండి” అని శౌనకాది మహామునులు సూత 
పౌరాణికుని అడిగారు 


. శ్రీమద్భాగవతము 


పథమస్కంధము పథమ అధ్యాయము సంపూర్ణము. 
రుం తత్యత్‌ ఓం తత్సత్‌ ఓం తత్షత్‌. 


. శ్రీమద్దాగవతము 
పథమస్కంధము 


రెండవ అధ్యాయము 


శౌనకుడు మొదలగు మహామునులు పైవిధంగా అడుగగా, 
రోమహర్షణుని పుతుడగు సూత పౌరాణికుడు ఈ విధంగా చెప్పాడు. 


పథమస్మ్కంధము. 


ముల మీద ఆసక్తి ఉన్న 
ప జేయడానికి, వేద 


లగు కలిగి. ఉన్నది అయిన భాగవత పూ మును 


సర్వపురాణ రహస్యము 


౩ లోకానికి అందించిన ఆ శుకమహ౭ రక్‌ కి ముం 


రిస్తున్నాను. 


చదువులతల్లి తు వ్యాసభగవానుడికి నమస్కరిస్తున్నాను. & 
కందరికీ జయము కలగాలని కోరుకుంటూ 


19 


శ్రీమద్భాగవతము 


క యందు, ఏవిధమైన hagas ఏకాగతతో 
తత. brads ము చేతనే ౩ 


తొలగిపోయి మనస్సుకు శా 


ఆచరించినా, భగవంతుని కథలయందు ఆసక్తి లేకపోతే, ఆ ధర్మాచరణము 
నివ్రయోజనము. కేవలం శ్రమ 
మానవులు భగవంతుని కథలను చదవడంలో, వినడంలో, 


కీర్షించడంలో శద్దచూపాలి. 


మాత్రమే మిగులుతుంది. 
భగవంతుని 


ee 


కాదు. ఎన్ని భోగములు అనుభవించినను ఇంద్రియములు తృప్తి చెందవు. 

కా కావాలని అంటాయి. కామమునకు అంతం లేదు. కాబట్టి 
జీవితమునకు అవసరమైనంత మేరకే కోరికలను పరిమితం చేసుకోవాలి. 
మానవులు జీవించేది అర్ధము నంపాదించడానికి, కామములు 
(కోరికలు అనుభవించ డానికే కాదు. భగవంతుని తత్వమునందు 
ఆసక్తి కలిగి ఉండటం కూడా ముఖ్యము. తత్వజిజ్ఞాసలేని జీవితము 


20 


పథమస్మ్కంధము. 


ఎలు, యాగములు చేసి స్వర్ణసుఖములు పొందడం 


పరమాత్మను గురించి తెలుసుకొనే అద్వైతజ్ఞానము ఒక్కటే 
ూర్ధము. ఆ నిత్యము, సత్యము అయిన జ్ఞానమే 
గగవానుడు అని చెప్పబడుతూ ఉంది. 


ము శాస్త్రములు చదివి, విని సంపాదించిన జ్ఞానం తోనూ, వారు చేసిన 
మంచి పనులతోనూ, ప్రాపంచిక విషయములం 
వలన కలిగిన భక్తితో: ౨ తమ హ్యదయములందు ఆ పరమాత్మ 
తత్వమును దర్శించగలుగుతున్నారు. 


కాబట్టి ఓ మహామునులారా! మానవులు స్ట 
చెందినవారైననూ, ఏ వె ధర్మమును అనుష్టించిననూ, దానికి ఆఖరి ఫలము 


ఆ వాసుదేవునికి షీ పీతి కలిగించడమే. ఆ శ్రీహరి తప్ప సు దైవము లేదు. 


9. హరిని గురించిన కథలు 


కాబట్టి అంకిత భావము తో శ్రీ | 
వినడం, శ్రీహరిని కీర్తించడం, జ్రతంచేడర,? గానం చేయడం. పూజించడం 
మానవులు చేయతగ్గ పని. 


నామస్మరణము అనే కత్తితో, 
వేయడం వలన వచ్చే 


నామస్మరణ యందు, కథల 


బుద్ధిమంతులైన వారు 


21 


శ్రీమద్భాగవతము 


యందు ఎవరికి ఆసక్తి ఉండదు చెప్పండి. 


ఓ బ్రాహ్మణోత్తములారా! శ్రీహరి కొలువై ఉన్న తీర్ధములను 
దర్శించడం వల్ల కానీ, మంచి గురువులను సేవించడం వల్ల కానీ, 
కృష్ణభక్తుల ఎడల భక్తి కలిగి ఉండటం వలన గానీ, శాస్త్రములను 
అధ్యయనం చేయడం వలన కాన్‌, వాటి మీద నమ్మకం ఉంచడం వలన 
కానీ, భగవంతుని కథలను వినడంలో కానీ, 


మానవులకు శ్రీహరి కథలను వినడంలో కూడా ఆసక్తి ఉంటుంది. 


కోరిక, ఆసక్తి ఉన్న 


2. 


లుగు భక్తుల హృదయా 


ఆగి 


లలో ఆ కష్ణ 


ఆరి 


శ్రీహరి కథలను నిరంతరమూ శవణం 
నేడూ తిష్ట వేసుకొని కూర్చుని ఉంటాడు, వారి 


పాపములను నాశనం చేస్తూ ఉంటాడు అనడంలో అతిశయోక్తి లేదు. 


భాగవత వురాణము చదడవం వలన, వినడం వలన, 
భగవథ్దక్తులైన భి 
కలుగుతుంది. 


అటువంటి నిర్మలమైన, అచంచల మైన, ఏకాగతతో కూడిన 
వలన వుట్టిన కామమునకు, 


22 


పథమస్మ్కంధము. 


గురించిన జ్ఞానము వర్ధిల్లుతుంది. 


అతనిలోని అనుమానాలన్నీ తొలగిపోతాయి. ఫలాసక్తి 
నశిస్తుంది. అహంకార రూపంలో ఉన్న బంధనాలు (ఇది నాది, అది నీది, 
అంతా నేనే, నన్ను మించిన వాడు లేడు, అనే భావనలు తొలగిపోతాయి. 


నిత్యమూ శ్రీహరి సేవ చేస్తూ, 
ూ ఉంటారు. 


అందుకనే సాధకులు అన 


క్రీహరిని స్మరిస్తూ శ్రీహరిని కీర్తిసు , ఆత్మానందాన్ని పొందుళ 


సు సత్త్వగుణము, రజోగుణము, తమోగుణము అనే మూడూ 
లు. ఈ మూడు గుణములకు అతీతుడు, అధిశుడు ఆ 
శ్రీమన్నారాయణుడే es టప డు బహగాను 


శ్రీమన్మారాయణుడు. 


డు mere పవర్తిస్తూ ఉంటాడు. ఈ మూడు రూపములలో 


శ్రీమన్మారాయణరూపము మాతమే విశిష్టమై 


నడు వళ్ళ పొగ జః ంంచిది. ఆ పొగ కన్నా ఆ కట్టెలను బా ప్ర 
వ్‌; ము చు అటో ఆ అగ్ని యజ్ఞయాగములను చెయ్యడానికి 
వోగపడుతుంది. అలాగే తమోగుణము 


ద్వారానే బహ్మపదమును స లు, 


23 


శ్రీమద్భాగవతము 


సత్త్వగుణ ప్రధానులైన మహాబుషులు ఎల్లప్పుడూ సత్వగుణ 
స్వరూపుడు, వైకుంఠాధీశుడు అయిన శ్రీ మహా విష్టువునే సేవిస్తూ 
ఉంటారు. భక్తి తత్సరులైన మానవులు 
వారిని సేవిస్తూ తరిస్తుంటారు. 


వునన అసూయ, ద్వేషములు లేని వారు, శాంతి 


కాని చాలా మంది మానవులు రజోగ 
గుణమును ఆశ్రయించి, ధనము కొరకు, భోగముల కొరకు, ఐశ్వర్యము 
కొరకు, సంతానము కొరకు పిత్యదేవతలను, MEN ప్రజాపతులను, 
ఇతర దేవతలను ఆశయిస్తూ ఉంటారు. 


కర్మకాండలు, జ్ఞానకాండలు, భక్తి కాండలు బోధించు 
వేదములు అన్నీ వాసుదేవ స్వరూపాలే. అలాగే మానవులు చేసే 


సర్వకర్మలు విషు 


మానవులు నముపార్జించే జ్ఞానము, చేసే తపస్సు ఆచరించే 
వాసుదేవుని పరంగానే చేయబడుతున్నాయి. ర స కోరి చేసే 
యజ్ఞయాగములు, అశాశ్వతమైన ఇహలోక సుఖములను కోరి చేసే 


24 


పథమస్మ్కంధము. 


పూజలు, వతాలు అన్నీ కూడా ఆ వాసుదేవునికే చెందుతాయి. 


ఆ వాసుదేవుడు, తాను ఏ గుణములు అంటని వాడై ఉండి 
కూడా, తిగుణములతో కూడిన తన మాయతో ఈ విశాల విశ్వాన్ని 
స్యష్టించాడు. 


వాసుదేవుడు తాను నిర్గుణుడు, తం ఈ ఎలాంటి 
అతిశయము లేని వాడూ, సర్వాధికారి అయి , తన మాయతో 
ఉధ్సవించిన ఆకాశాది పంచభూతములలో ్రవేశలట అన్నీ తానే అయి 


సగుణుడిగా పకాశిస్తున్నాడు. 


కట్టెలలో ఒకేరకమైన అగ్ని దాగిఉంటుంది. కాని ఆ అగ్ని 
మండేటప్పుడు వివిధ రకాలుగా ప్రకాశిస్తుంది. అలాగే, ఈ విశాల విశ్వంలో 
ఉన్న సమస్తప్రాణులలో ఆ శ్రీమహా విష్ణువు అంతర్భామిగా ఉండి, వివిధ 
రూపములలో ప్రకాశిస్తున్నాడు. 


విశ్వమంతటా విస్తరించిన ఆ శ్రీమహావిష్ణువు తాను సృష్టించిన 
సమస్త ప్రాణులలో ఆత్మగానూ, ఇంద్రియములుగానూ, విషయములు 
గానూ, సత్వ, రజన్‌, తమోగుణలతో కూడిన భావములు గానూ 
వాటిని లీలా మాత్రంగా అనుభవిస్తున్నాడు. 


పవేశించి, 


25 


శ్రీమద్భాగవతము 
అంతే కాదు, ఆ శ్రీమహావిష్ణువు తాను సృష్టించిన వివిధప్రాణుల 
ద్వారానే ఈ భూమి మీద సత్త్వగుణ ప్రధానుడై అవతరించాడు. ప్రకటిత 
మయ్యాడు. పరి పాలించాడు. 


శ్రీమద్ధాగవతము 
పథమస్కంధము రండవ అధ్యాయము సంపూర్ణము 
రుం తత్యత్‌ ఓం తత్సత్‌ ఓం తత్షత్‌ 


శ్రీమద్దాగవతము 
పథమస్కంధము 


మూడవ అధ్యాయము. 


ఓ మహామునులారా! భగవంతుడగు శ్రీహరి ఈ విశ్వమును 
సృష్టించడానికి అనువుగా 16 కళలతో కూడిన విరాట్‌ స్వరూపమును 
ధరించాడు. ఆ విరాట్‌ స్వరూపము పంచభూతములు ఐదు, జ్ఞానేంద్రియ 
ములు ఐదు, కర్మేంద్రియములు ఐదు, మనస్సు మొత్తము పదహారు 
పదార్థములతో నిండి ఉంది. 


యోగ నిద్రలో ఉన్న ఆ పరమాత్మ నాభి నుండి ఒక 

కమలము పుట్టింది. ఆ పద్మములో నుండి బ్రహ్మ జన్మించాడు. 
ఆ పరమాత్మ యొక్క శిరసు నుండి పాదముల వరకు ఉన్న 
అన్ని అవయవములనుండి సమస్త లోకములు స్యష్టించ బడ్డాయి. ఆ 


26 


మొదలగు వారు, వారి అంశల నుండి 
దేవతలు, జంతువులు, నరులు, మొదలగు వారు 


బహ్మ, బహ్మ అంశతోనే మరీచి 


ది గారా గాంగ్‌ 
స్యష్టింపబడ్డారు. 


శ్రీమహావిష్ణువు మొట్టమొదట సనక, సనాతన, సనందన, 
త్కుమార రూపములతో ఉద్భవించాడు. జీవితాంతము ఆ ఫ్థలిత 
క మొదటి అవతారము. 


27 


శ్రీమద్ధాగవతము 


మెంపొంది 


కి 


వాలి 


బోధించాడు. దాని వలన మానవులకు భక్తి భావము 
సంసారబంధనముల నుండి, పాపంచిక విషయ వాసనల నుండి విమ 
కలుగుతుంది. 


నాలుగవ అవతారంగా శ్రీమహావిష 


మూర్తికి నర నారాయణులు అనే బుషుల రూపంలో జన్మించాడు. 
అవతారములో ఆత్మను పసన్నం చేసుకొనే విధానము న 


పరమాత్మ తన ఐదవ అవతారంగా సిద్దులలో శేష డు 


అయిన కపిల మహర్షిగా జన్మించాడు. ఆ అవతారంలో, కాలవశమున 


ఇ 
అంతరించిన తత్తములన 


ు నిర్ణయించే సాంఖ్య దర్శనమును ఆసురి 


అనే బాహ్మణునికి ఉపదేశించాడు. 


మహాముని భార్య అనసూయ. ఆమె శ్రీ 
కుమారునిగా పుట్టమని కోరింది ఆమె కోరికను మన్నించి పరమాత్త 
ఆదంపతులకు దత్తాత్రేయుడుగా జన్మించాడు. ఇది ఆరవ అవతారము 
అవతారంలో అర్ముడు అనే బ్ర క 


హైహయవంశీయులైన రాజులకు ఆత్మవిద్య ఉపదేశించాడు. 


బుచి అనే బాహ్మణుని భార్య ఆకూతి. ఆ పుణ్యదంపతులకు 


రూపంగా శ్రీహరి అవతరించాడు. ఇది ఏడవ అవతారము. 
లో దేవతల తోడ్డాటుతో సాయ 


28 


పథమస్మ్కంధము. 


రక్షించాడు. 


ఎనిమిదవ అవతారంగా శ్రీహరి, నాభికి, వురుదవికి 
కుమారుడుగా జన్మించాడు. ఆకుమారుని పేరు బుషభుడు. 
శమమును తాను 


అవతారంలో శ్రీహరి సర్వాశ్రమపూజ్యమైన  సన్మాసా 
వ్రరుషులకు 


వ 


చూబించాడు. 


తన తొమ్మిదవ అవతారంగా శ్రీహరి యందు 
కుషధులుగా అవతరించాడు.(మనం వేసుకొనే మందులను, అవి ఇచ్చే 


వైద్యుడిని(పన్నండవ అవతారము ధన్వంతరి) నారాయణస్వరూపంగా 


కోహరి:) 


మత్యావతారంగా ఉద్భవించాడు. అవతారంలో శ్రీహరి, వైవస్వత 
ములను, ఓషధులను ఒక నావలో కూర్చుండ బెట్టుకొని 


తన పదకొండవ అవతారంగా శ్రీహరి కూర్మావతారం 
ధరించాడు. దేవతలు దానవులు మంథర పర్వతము తో క్షీరసాగరమును 


మథిస్తుంటే ఆ పర్వతము సముద 
మీద ధరించాడు. 


శ్రీహరి తన పన్నెండవ అవతారంగా క్షీరసాగరము 
అమృత కలశంతో ధన్వంతరిగా అవతరించాడు. 


29 


శ్రీమద్భాగవతము 


శ్రీ హరి, తన పదమూడవ అవతారంలో మోహినీ రూపంలో 
అవతరించి, తాను ధన్వంతరిగా తీసుకువచ్చిన 
దేవదానవులకు నమానంగా వంచిపెట్టే మిషతో 
అసురులకు ఇవ్వకుండా, దేవతలకే పూర్తిగా 


తన పదునాలుగవ అవతారంగా శ్రీహరి నరసింహావతారము 
'ళ్లతో చీల్చి సంహరించాడు. తన భక్తుడు 


ఆ A 


తన పదునైదవ అవతారంగా శ్రీహరి వామనావతారము 
ధరించాడు. ఈ అవతారంలో శ్రీహరి, దేవతలకు స్వర్ణాధిపత్యమును 
ఇవ్వడానికి గాను, బలిచక్రవర్తి యజ్ఞం చేస్తున్న ప్రదేశమునకుపోయి, 


బలిని మూడు అడుగుల భూమి ఇమ్మని దానంగా అడిగి, జక పాద 


భూమిని, మరొక పాదంతో ఆకాశాన్ని ఆకమించి, తన మూడవ పాదాన్ని 
బలి చకవర్తి తల మీదపెట్టి, బలిని పాతాళానికి అణగదొక్కాడు. దేవతలకు 


పథమస్మ్కంధము. 


ఆ సమయంలో శ్రీహరి తన పదునేడవ అవతారంగా, పరాశరునికి 


సత్యవతికి వ్యాసుని రూపంలో అవతరించాడు. వేదము 


భాగములుగా విభజించి వేదవ్యానుడుగా ప్రసిద్దిచెందాడు. బక్కొక్క 
శిష్యులకు సన. వారి ఆగరా వేదములను 


శ్రీరామునిగా జన్మించి, నసముదమ ws | 


లతో, వానరుల సాయంతో లోక కంటకులైన రావణ 


బలపరాకమ 
కుంభకర్ణులను నంహరించి దుష్టశిక్షణ చేసాడు. అది శ్రీహరి 


యదువంశంలో 


ద్వాపర యుగంలో, ుదెవులక 
డం అవతరించాడు. 
రెరములలో 


శ్రీకృష్ణుడుగా జన్మించాడు. అలాగే బలరాముడుగా | 


ఇది శ్రీహరి పంతొమ్మిది, ఇరువది అవతారములు. ఈ అ 


దుష్టశిక్షణ, శిష్టరక్షణ చేసాడు. 


భూభారాన్ని తగ్గించాడు. 


31 


శ్రీమద్భాగవతము 


కలియ 


ఎగాంతంలో, యుగసంధి కాలంలో, రాజులందరూ 


చెందుతుంది. ఆ సమయంలో శ్రీహరి కల్కి అనే పేరుతో విష్ణు 


వారి పోతారు. అధర్మం వృద్ధి 


అనే బాహ్మణుని గృహములో జన్మిస్తాడు. ఇది శ్రీహరి ఇరువది రెండవ 


పధానుడగు శ్రీహరి నుండి అనేక అవతారములు వెలువడ్డాయి 


ప్రజాపతులు, తపోధనులైన మహవాబుషులు, మునులు, 
మనువులు, దేవతలు, సమస్త మానవులు, అందరూ శ్రీహరి అంశనుండి 


బహ్మ మొదలగు వారు శ్రీహరి యొక్క అంశకళలు. బహ్మాది 
దేవతలు, పతి యుగములోనూ ఈ జగత్తును వైత్యులనుండి తమ తమ 


© 
అంశలతో కాపాడు తుంటారు. ద్వాపరంలో శ్రీహరి స్వయంగా శ్రీకృష్ణుడు 


గా అవతరించాడు. 


మానవులు పతిరోజూ, ఉదయము ము, నిర్మలమైన 
మనస్సుతో, శ్రీహరి అవతార విశేషములను స్మరించుకుంటే ఈ సంసార 
సాగరము నుండి సత్వరమే విముక్తికలుగుతుంది. 


నిజానికి పరమాత్ముడైన శ్రీహరికి ఏ రూపమూ లేదు. 


హములు ధరించి అవతరిస్తూ ఉంటాడు. 


రెపములు ఆపాదించి 
డెపోతూ ఉంటారు. 


న్ఫూలశరీరంలో జీవుడు అద్యశ్యరూపంలో ఉంటాడు. అది 
ఎవరికీ కనపడదు. వినపడదు. ఆ జీవునిలో 
. వాటి ఫలితంగా జీవుడు 


పూర్వ జన్మవాన నలు, 


ఆ పరబహ ్మాపదమ గు పొందుతారు. 


తొలగిపోగాన, జీవుడు జన్మరాహిత్యం పొంది నిరాకారుడు నిర్దుణుడు 
అయిన పరమాత్మలో లీనమైపోతాడు. జీవాత్మ చిదానంద స్వరూపమైన 
పరమాత్మగా విరాజిల్లుతాడు. ఈ విషయాన్ని తత్త్వవేత్తలు అందరూ 


33 


శ్రీమద్ధాగవతము 


ఏ వికారములు లేని వాడు, జనన మరణములు లేని 
అంతటా తానే అయి ఉన్న వాడు అయిన ఆ పరమాత్మ 
అవతారములగు, లీలా విశేషములను పండితులు, జ్లాన 
ఉంటారు. 


లయం న ఈ % విశ్వంలో ఉ ఉన్న క్ష అన్ని పాణులు తానే అయి 


7 


మద, మాత్ళర్యములకు 6 
ంర్యములను చేస్తున్నాడు. కానీ ఏ కార్యములలోనూ 


లోబడి ఇంద్రియముల ల ద్వారా , ఎనో 


ూర్థ మానవులు ఈ జగన్నాటకము గురించి, 
జగన్నాటక నూతధారి గురించి తెలునుకొనలేక, ఆ పరమాత్మకు 
పూజిస్తుంటారు. పరమాత్మ లీలలను 


నిర్మలమైన మనస్సుతో ఎల్లప్పుడూ శ్రీహరి పా 
య వాడు, ఆ శ్రీహరి తత్వమును తెలుసుకోగలడు. 


దపద్మములను 


34 


పథమస్మ్కంధము. 


ఆరి 


మహాబుషులారా! మీరందరూ | వృతార్జులు. మ్‌రు 
ఎనో ప్రశ్నలు ఆ అడిగి, శ్రీహరి యందు మీకు గల ఏకాగ బ ంద్ది రమకి 
చాటుకున్నారు. మీరు ఇదే నిశ్చలభావంతో ఉంటే, మీ కు మాటి మా 
పుట్టడం చావడం అనే జనన మరణ చకము నుండి విముక్తి కలుగుతుంది. 


దానినే జన్మరాహిత్యము అం! 


. వేదవ్యాసుడు, చతుర్వేదసారము, భగవ 
తో నిండినది, అందరికీ శేయస్సును క 


వైకుంఠమునకు వెళ్లిన తరువాత, కలియుగము పవశించింది 


అజ్ఞాని ee మునిగిపోయా 


కు ఉదయించాడు. 


1 యీ ba య 4 అ 
- శ 


35 


శ్రీమద్ధాగవతము 
శ్రీ శుకమహర్షి ముఖతా విన్న భాగవతపురాణమును ఇప్పుడు నేను మీకు 


వినిపిస్తాను. సావధానంగా వినండి. 


శ్రీమద్భాగవతము 
పథమస్కంధము 
మూడవ అధ్యాయము సంపూర్ణము 
రుం తత్లత్‌ ఓం తత్సత్‌ ఓం తత్షత్‌ 


శ్రీమద్దాగవతము 
పథమస్కంధము 


నాలుగవ అధ్యాయము. 


ఆ విధంగా పలికిన సూతపారాణికుని చూచి దీరనత 
యాగము చేయుచున్న మునులలో కెల్లా శేషుడు అయిన శౌనక 
మహాముని సూతపౌరాణికునితో ఇలా అన్నాడు. 


“క నూత మహాభాగా! నీవు పురాణములను చెప్పడంలో 
గొప్పవాడివి. శుకమహర్షి పరీక్షిత్తుకు చెప్పిన భాగవత పురాణమును మాకు 
కూడా వినిపించు. 


ఈ భాగవత కధను వ్యాసుడు రచించాడు అని చెప్పారు కదా! 
వ్యాసుడు ఈ భాగవత కథను ఏ కాలంలో, ఏ పదేశంలో, ఏ కారణం 


36 


పథమస్మ్కంధము. 


చేత, ఎవరి పోధద్దలంతో రచించాడు. 


ఎడల ౨ సమదృష్టి కలవాడు. ఎప్పుడూ ఏకాంతంలో ఉంటు రూ త్త 
ఉంటాడు. ఈ లౌకిక ప్రపంచానికి బక జడుడి 


కుకుడు సన్యాసాశ్రమము స్వీకరించి 

ఇంటి నుండి వెళ్లిపోయాడు. ముందు శుకుడు వెళుతుంటే వెనక నుండి 

) “కుమారా! కుమారా!” అని శుకుడిని పిలుస్తూ వెకుతుని డు. 

లో కొంత మంది దేవతా స్త్రీలు బట్టలన్నీ విప్పి గట్టున పెట్టి ఒక 
జలాశయంలో దిగి స్నానాలు చెస్తున్నారు. ఆ దారి వెంట వెళుతున్న 

తం సిగ్గుపడకుండా తమ స్మానాల కార్ష సక్రమం 


ల్‌ 


(సత en కట్ల len ఇది చూచి 


మేమి అని వారిని అడిగాడు. అప్పుడు ఆ దేవతాస్త్రీలు ఇలా అన్నారు. “ఓ 
మహాత్మా! నీ కుమా! కునికి స్త్రీపురుష భేదములేదు. అతనిది 
పవిత్రదృష్టి. సమద్యష్టి. కాని నీకు స్త్రీపురుష భేదము ఉంది. అందుకని 

న్న చూచి బట్టలు ధరించాము” అని చెప్పారు. అటువంటి మహాత్ముడు 


ా ఉంటాడు కదా! అటువంటి శుకుని 
37 


కుడు ఒక పిచ్చివాడిలాగా, మూగవాడి లాగా, 


శ్రీమద్భాగవతము 
హస్తినాపుర వాసులు ఎలా గుర్తించారు. పరీక్షిత్తు మహారాజు శుకుని 
ఎలా కలిసాడు. వారు ఏం మాట్లాడుకున్నారు? 


శుక మహర్షి భిక్ష కోసరం గృహస్థుల ఇళ్లకు 
ఇళ్ల దగ్గర గోవు స్తూ పాలు పితికే సమయం కన్నా ఎక్కువ సేపు 
నిలువడు కదా! మరి ప హస్తి 


వెళ్లినపుడు, వారి 


పురంలో ఏడురోజులు ఎలా ఉన్నాడు. భాగవత 


గురించి మాకు 
వివరించండి. రాజాధి రాజుగా ఉండి, లక్షణంగా రాజ్యము చేసుకొనేవాడు 
రాజ్యాన్ని వదిలిపెట్టి ప్రాయోపవేశము ఎందుకు చేసాడు. ఆ 


ప్రసిద్ధి గదా! ఆయన గురించి, ఆయన జన్మను 


లోకంలో భగవధ్గక్తులు తమ స్వార్లపరత్వమును వదిలిపెట్టి 

జనుల సుఖం కోసరం వారి క్షేమం కోసరం జీవిస్తూ ఉంటారు కదా! 

అటువంటి పరీక్షిత్తు మహారాజు ర్రమును విడిచిపెట్టి నిరంతరము 

oe కోసరం, ప్రజల అభ్యుదయము కొరకు పాటుపడే పరీక్షిత్తు 

ఎహోరాజు, ప్రాయ వూ ఎందుకు చేసాడు. తన దేహాన్ని ఎందుకు 
విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాడు. 


38 


పథమస్మ్కంధము. 


ఈ విషయాలన్నీ మీకు తెలిసినంతవరకూ మాకు తెలి 


అడిగాడు శౌనక మహర్షి. 


కుడు అడిగిన ప సూతపారాణికుడు ఇలా బదులు 
యుగమైన ద్వాపర యుగము ప్రవే లా ఒకానొక శుభ ముహు 
మున, ఉపరిచర వసువు వీర్యం విధివశాత్తు చేపనోట్లో 
చేపకడుపులో శిశువుగా రూపొంది, దాశరాజు ఇంటికి చేరి, ఆయన 
ఇంట్లో సత్యవతి అనే పేరుతో పెరిగి పెద్దది అయింది. యౌవనంలో ఉన్న 
సత్యవతికి, పరాశర మహర్షికి, వ్యాసుడు 
వ్యాసుడు బదరికాశ్రమమునకు వెళ్లిపోయాడు. సరస్వతీ నదీ తీరంలో 
నిర్మించు! ని తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. 


పడగా, ఆ వీర్యం 


జన్మించాడు. పుట్టి పుట్టగానే 


ఒకరోజు వ్యాసుడు సరస్వతీ నదీ జలములలో స్నానం 


కూర్చుని ఆలోచిస్తున్నాడు. 


వ్యాసుడికి అన్ని కాలములతో 
యుగాలు గడిచే కొద్దీ కాలవశమున, దేహధారులైన 


దుర్భలులు అవడం, 
తయారవడం, తన 


శ్రీమద్భాగవతము 


ఉండటం, వారికి అదృష్టము కూడా అంతంత మాతంగానే ఉండటం 
చూచాడు. పరిస్థితులలో అన్ని వర్ణముల వారికీ, అన్ని జాతుల వారికీ, 
న్ని ఆశమముల వారికీ, శుభం కలుగచేయాలని అనుకున్నాడు వ్యాసుడు. 


ఆ కాలంలో వేదములు అన్నీ ఒకటిగా ఒకే వేదంగా ఉండేవి. 
ఏ విషయం ఎక్కడ ఉన్నదో తెలుసుకోవడం కష్టంగా ఉండేది. కాబట్టి 
సామాన రులు కూడా వైదిక కర్మలను 
యజ్ఞయాగాదులు Sls ఏలుగా ఉండేటట్టు, సామాన్య 


సులభంగా ఆచరించడానికీ, 


లను అభ్యసించడానికి ఏలుగా, వ్యాసుడు 


వేదము అని పేర్లు పెట్టాడు. తాను రచించిన ఇతిహాసమ 
యులు అన్నీ కలిపి పంచమ వేదంగా అభివర్ణించాడు వ్యాసుడు. 


తాను విభజించిన నాలుగు వేదములను లోకంలో ప్రచా 
వం గ్వేదమును పై ) పై€ 

ను వైశంపాయనునకు యజుర్వేదము, స 

అథర్వణ వేదము అప్పగించాడు. తాను రచించిన ఇతిహాసములు, 
పురాణములను మా తండ్రి గారైన రోమహర్షణుడు ఇతిహాస పురాణాలలో 


ను నియమించాడు 


పైలుడు, జైమిని, వైశంపాయనుడు, సుమంతుడు తమకు 
అప్పగించిన వేదములను అనేక విభాగములుగా జేసి లోకములో వ్యాప్తి 


40 


పథమస్మ్కంధము. 
లల అనుసరించి, కతత శాఖోపశాఖలుగా 


వీలుగా వేదమును నాలుగు భాగములుగా విభజించి అం 
అందుబాటులోకి తీసుకువచ్చాడు వ్యాసుడు. 


వేదము అధ్యయనము చెయ డానికి an 
వినడానికి అర్హతలేదు. అటువంటి అనే కూడా శ్రేయస్సు కలిగించాలని 
అనుకున్నాడు వ్యాసుడు. అటువంటి అజ్ఞానులకు వేదములలో చెప్పబడిన 
యజ్ఞయాగాదులు చేయడం వలన ఏ పకార 
అని ఆలోచించి, కోసరం భారత శత 


వ లు, 
అసంత్యప్తి. ఇంకా చెయ్యాల్సింది ఏదో ఉందని వెలితి వ్యాసుని కసా పై! ం 


కలిచివేస్తూ ఉంది. అందుకే సర 


“నేను ఎంతో నిష్టగా బ్రహ్మచర్యము మొదలగు వ్రతములను 


41 


శ్రీమద్భాగవతము 


చేసాను. గురువులను పూజిం 


అద్నిపె rf Br >> న్న 


ఆచరించాను. నిత్యము త్రము 
చాను. గురువుల ఆజ్ఞ పకారము నడు 


వ పేరు మీద నాలుగు వేదములలో 

5 లోకానికి వెల్లడి చేసాను. దాని వలన 
వేదములను . చదవడానికి వినడానికి అర్హతలేని స్త్రీలకు, శూద్రులకు 
వేదాలను అందుబాటులోకి తెచ్చాను. వారు తమ తమ ధర్మములను, వారు 
చేయవలసిన కర్మలను తెలుసుకునేటట్టు చేసాను. 


వేదములను విభజించినా, మహాభారత రచన చేసినా, ఇంకా 
నేను చేసిన పనులకు పరిపూర్ణత చేకూరలేదని నాకు మనసులో బాధగ 


ఉంది. నా ఆత్మ బహ్మతేజస్సుతో కూడినది అయినను, ఇంకా అపరి 


పూర్ణంగాన ఉంది. 


విషయములను న కుని + 
ఉపాయమును ఎక్కడా వివరించలేదు. భగవంతునికి, భగవంతుని 
చేరుకోవాలని పరితపించేవారికీ, పియమైన అంశములను నేను 


శ్రీమద్భాగవతము 
పథమస్కంధము నాలుగవ అధ్యాయము సంపూర్ణము 
ఓం తత్షత్‌ ఓం తత్షత్‌ ఓం తత్సత్‌ 


42 


పథమస్మ్కంధము. 


౪ సమయంలో నారద మహర్షి వ్యాసుని వద్దకు 
వచ్చాడు. నారదుని రాకను చూచి వ్యాసుడు లేచి ఆయనను ఆహ్మోనించి 
అతిధి సత్కారములు చేసాడు. ఆ దేవర్విని యథావిధిగా పూజించాడు. 


. వ్యాసుని వద్దకు వచ్చిన నారద మహర్షి వ్యాసునితో ఇలా 
అన్నాడు. “ఓ పరాశరనందనా! ఎలా ఉన్నారు? నీ ఆత్మ, నీ మనసు చేసే 


ఆలోచనల చేతా, నీ శరీరము చేసే పనుల చేతా, సంతుష్టి పొందుతూ 


ఉందా! 


నీవు ఒక జిజ్ఞానువు. నీకు తెలియని విషయము, 
తెలుసుకోదగిన ధర్మం లేదు. నీకు అన్ని ధర్మాలు తెలుసు. నీకు తెలిసిన 
ధర్మములను చక్కగా ఆచరించావు. వేదములు విభజించావు. . ధర్మము, 


అదీకాకుండా నీవు సనాతనమైన బ్రహ్మ తత్త్వమును బాగా 
తెలుసుకున్నావు. కాని నీ మొహం చూస్తుంటే ఏదో చింత కనిపిస్తూ 
ఉంది. ఇన్ని చేసినవాడివి ఇంకా దేనికోసం చింతిస్తున్నావు. నీవు ఇంకా 
కృతార్థుడవు కాలేదని నీ సంశయమా!” అని అడిగాడు నారదుడు. 


43 


శ్రీమద్భాగవతము 


దానికి న ఇలా చెప్పాడు. “ఓ నారద మహర్షీ! తమరు 
చెప్పిది అంతా నిజమే. నేను లోక పతులు we 0. 
కానీ ఎందుకో నా శరీరము, నా మనస్సు తృప్తి తేరు ఇంకా ఏదో 
చెయ్యాలని తపన. నేను ఏది చెయ్యాలో తెలియడం లేదు. నీవు 
స్వయంభువు అయిన బ్రహ్మ మానన పుతుడవు. ని జ్ఞానము 
నీకు తెలియని విషయములు లేవు. అందుకని తమరిని అడుగుతున్నాను. 

, అప్రసన్నతకు కారణమేమిటి? నేను ఇంకా ఏమి చెయ్యాలి? 
ఏం చేస్తే నా శరీరానికి మనసుకు త్యప్తి కలుగుతుంది. దయచేసి చెప్పండి. 


నా అసంతృప్తికి 
0 


ఎందు కంటే నీవు తిలోక సంచారివి. ఈ అనంత విశ్వమ 
సర్వాధికారి, నిరాకారుడు, సంకల్ప మాతం చేత సత్త్వ, రజన్‌, 


, సిత, లయకారకుడైన 
, ౧ రై! 


ము ఉపాసిస్తుంటావు, భజిస్తుంటావు. నీకు 


ము, ఆయన గురించిన సర్వరహస్యములు బాగా తెలుసు. 


ట్‌ ఈ జగత్తులోని మానవుల ౮ నన, మనోగతములను ఈ 

చేసుకున్న సమర్గుడవు. నేను అనుదినము వేదాధ్యయనము చేస్తున్నాను. 
నియమ నిష్టలతో జీవితం గడుపుతున్నాను. కాని నాలో ఏదో వెలితి 
కనపడుతూ ఉంది. అదేదో నాకు తెలియజేయండి.” అని అడిగాడు 


దానికి నారద మహర్షి ఇలా బదులు చెప్పాడు. “ఓ వ్యాస 
ములో లౌకిక విషయాలు 


పథమస్మ్కంధము. 


తమే చెప్పగలిగావు. కానీ శ్రీహరి యొ 


' 0 నయశస్ను ను 
గురించి వివరంగా చెప్పలేదు. నీవు ఏమి చెప్పినా, ఎంత చెప్పినా శ్రీహరి 


క్క పవిత్ర, యె 


అది అసంపూర్ణమే అవుతుంది కదా! 
కీర్తించని గంధములు చదివితే కలిగే జ్ఞానము 


ు గురించి చెప్పక . పోతే 


రుహిమను 


ఎందుకూ పనికిరాదు. 


నీవు 


రాసిన గంధములలో కేవల 


వాసుదేవుని గురించిన కథలను 


నీవు రాసిన గంధములు రసపుప్టిని కలిగి ఉండవచ్చు. అవి ఎంతో 
భావస్త్టోరకంగాగ 


హూ ఉండి ఉండవచ్చు. కానీ పవితమైన శ్రీహరి యశస్సును 


గురించి తెలుపకపోతే, అది ని బా రం 
లను ఆశయించిన 
ల 


గురించి విచారించువారు, భగవంతుని పాదపద్మమ 


వారు, నీవు రాసిన గంథముల గురించి ఆలోచించరు. అవి చదవడానికి 


టికినీ, ఛందోబదము కానప్తటికినీ, అందులో శ్రీహ౭ 
ద్ద స్ప 
నిండి ఉంటే, అందులో 


పరమపవిత గంధము 


శ్రీహరి యశస్సు కీర్తింపబడి ఉంటే, 


అపశబ్దములు, అలంకార విశేషములు కాదు. 


45 


శ్రీమద్భాగవతము 


మన; నా, కర్మలు ఆచరించినప్పటికీ, అవి 


వునశ్యాంతి 
ఆచరించినవ్పటికీ, అవి భగవంతుని మీద 


ఓ వ్యాసమ నీంద్లా! నీ జ్ఞానద్యష్టి అమోఘము. నీబుద్ది 
హా? ఎ. అందులో సంపేసయు లేదు. నీకు శ్రీహరి కధలను వినడం 
లోనూ రాయడం లోనూ ఆసక్తి మెండుగా ఉంది. మ్స నియమ నిష్టలను 


ఎందుకంటే, శ్రీహరి లీలలను కాకుండా, ఇతరములను 
ఏవాడు, భగవంతునికి రకరకాల రూపములు, పేర్లు కల్పించి, 
ాభయుములగు tess కేవలము మ్‌ 

కూ, ఆ కోరికలను తీర్షుకుంటూ కాలం 


పంచిక 


జరగడం లేదు. ప బెటర్‌. సస కోరికలు Pre కు.” ఆ 


46 


ప్రథమస్కంధము. 
షిర్దికసాయి బాబా చుట్టు తిరుగుతాడు. కొంత కాలం తరువాత ఆయనా 
నచఛ్చడు. మరోదేవుడు. ఎక్కడా, ఎవరిమీద నిశ్చలంగా మనసు పెట్టలేడు. 
మానవుని ఈ స్వభావాన్ని నారదుడు ఆ నాడే గ్రహించాడు.) 


మానవులు సహజంగా ప్రాపంచిక విషయముల మీద ఆసక్తులై 
శ ఉంటారు. నీవు రాసిన గ్రంథములలో మానవులకు, ధర్మం కోసరంగా, 
కోరికలతో కూడిన కర్మలను చేయమని ప్రోళ్ళహించావు. అదే ఆచరించ 
రృము అని తెలిపావు. అది చాల యవ గుష్టాకరమైనది 
కదా! ఈ తెలివితక్కువ మానవులు నీవు చెప్పినదే ధర్మము 
కోరికలతో కూడిన కర్మలనే ఆచరిస్తున్నారు. అదే ధర్మము అనుకుంటున్నారు. 
ఇప్పుడు అది ధర్మం కాదు అని చెప్పినా వినే పరిస్థితిలో లేరు ఈ మానవులు. 


బుద్ధిమంతులు అయిన మానవులు ఆచరించ వలసిన ధర్మం 
ఏమిటంటే అన్ని కర్మలను చేయడం విడిచి పెట్టి, దేశమునకు, కాలమునకు 
అతీతుడు, సర్వత్రా వ్యాపించి ఉన్నవాడు అయిన శ్రీహరి సేవలో 
తరించడం, అందులోనే ఆనందం పొందడం, ఆ ఆనందంలోనే శ్రీహరి 
స్వస్వరూపం తెలుసుకోవడం. కానీ నీవు చెప్పిన కోరికలతో కూడిన 
కర్మలను చేసే అవివేకి అయిన మానవుడికి ఇది ఎన్నటికీ సాధ్యం కాదు. 
వాడు శ్రీహరిని గురించి తెలుసుకోలేడు. కనీసం తెలుసుకోడానికి కూడా 
ప్రయత్నించడు. కాబట్టి ఓ వ్యాసమహర్నీ! సత్త్వ, రజన్‌, తమోగుణములతో 
కర్మలను ఆచరిస్తున్న మానవులకు, కేవలం దేహం మీద అభిమానం చేతనే 
జీవిస్తున్న మానవులకు, శ్రీహరి లీలల గురించి తెలియచెయ్యి. 


47 


శ్రీమద్భాగవతము 


తరువాతి కాలంలో వాడు పతితుడైనా, మృతి చెందినా, వాడికి ఎలాంటి 
అమంగళం కలుగదు. కాని, స్వధర్మాన్ని ఆచరిస్తూ, నియమ నిష్టలతో 
జీవితం గడిపే మానవులకు, శ్రీహరి మీద భక్తి లేకపోతే, ఆ స 
ష్టానము వలన, ఎలాంటి ప్రయోజనము సిద్ధించదు. 


బవ్మలోకము నుండి మానవ లోకము వరకూ 
లభించదో ఆ పరమమైన సుఖము 
, బుద్ధిమంతులు, వివేకులు అయిన 


సంచరించినప్పటికీ ఏ సుఖము 
వాళ్లు నిరంతరమూ ప్రయత్ని! స్తూ , 
ప్రాపంచిక సుఖములు మాత్రం ఎట్టి ప్రయత్నం చెయ కుండానే అన్ని 


రా ఉంటారు. కాని విషయ సుఖములు 


కూడా అతు క వదిలిపెట్టడ 3. 
పాదములను సేవిస్తూ ఉంటాడు. 


ఓ వ్యాసమునీందా! ఇవన్నీ నీకు తెలియని విషయము 
ఈ చరాచర జగత్తులో ఆ భగవానుడు సర్వత్రా నిండి నిబిడీకృతమై 
ఉన్నాడు. అన్నీ తానే అయి ఉన్నాడు. కాని తాను ఎందులోనూ పవర్తించడు. 


కాని కక సూచన ప్రాయంగా నీకు చెప్పాను. 


ర వ్యాసమహర్షి | నీవు కూడా ఆ పరమాత్మ అంశలో 


48 


పథమస్మ్కంధము. 


ఎత్తవలసిన అవసరం లేకపోయినా, లోక కల్యాణము 


డా నీకు తెలుసు. అందు వలన ఆ 


ఇం గ్‌ గొ ఇంకా ౧-౫-ాం్‌ వ ఇంగా - 
వ్యాసుడుగా జన్మించావు. | 


శ్రీహరి గురించి, శ్రీహరి లీలా విశేషమ 


ఎల గురించీ, నీ కన్నా బాగా 
చెప్పగలిగిన వాళ్లు వేరెవరూ లేరు. కాబట్టి శ్రీహరి లీలలను మనోహరంగా 


వర్ణించు. 


చేసినా, వాటివలన క కులే PU భక్తి పష 


కలిగిఉండడమే. శ్రీహరిని కీర్షించడమే. ఇది పండితులు చెప్పిన మాట. 


ఓ వ్యాసమహర్షి గ్‌! ఇంతకు ముందు కల్పంలో, నా పూ 


నేను బక దాసీ పుతుడను. మా తల్లిగారు వేదవేదాంగవి 


ర్వ జన్మలో 
3రంగతులైన 


కొంతమంది బ్రాహ్మణుల వద్ద దాసీగా పనిచేస్తూ ఉండేది. బ్రాహ్మణ 
యోగులు చాతుర్మాస్య వ్రతమును ప్రారంభించారు. మా తల్లితో పాటు 
నేను కూడా బాల్వమునుండి వారికి సవచేస్తున్నాను. 


సారి నేను వారు తిన్న తరువాత భిక్షావ ంత్రల్‌ 5 మిగి€ 


ఆహారమును తిన్నాను... అందువలన నా పురాకృత పాపములు అన్నీ 


49 


శ్రీమద్భాగవతము 
తొలగిపోయాయి. నా మనస పరిశుద్ధము అయింది. నాకు ఈశ్వర 


సేవలో ఆసక్తి ఎక్కువ అయింది. 


గానం 


ఆ బుషులు సాయంత్రము వేళలలో విష్ణుకథలను 


వారి పక్కనే నిలబడి ఆ కథలను ఆసక్తిగా శద్ధగా 
వినడం వలన నాకు శ్రీహరి యందు భక్తి 


కుదిరింది. 


శ్రీహరి కథలను వినడం వలన నాకు శ్రీహరి మీద పేమ ఎక్కువ 
అయింది. దానితో నా బుద్ది నిశ్చలం అయింది. దాని పభావం వలన 
నేను అంతర్ముఖుడనై నా స్తూల శరీరములో ఉన్న పరమాత్మను 
దర్శించగలిగాను. 


ఇంతలో వర్ష శరద్యతువులు పూర్తి అయ్యాయి. ఆ నాలుగు 
నెలల పాటు నేను విష్ణుకథలను శ్రద్ధగా విన్నాను. అప్పుడు నాలో ఉన్న 
జోగుణము, తమోగుణమును నాశనం చేయు భక్తి ఏర్పడింది. 


తరువాత ఆ యోగులు ఆ చోటు విడిచి వెళ్లడానికి పయాణ 
మయ్యారు. వారు నాకు అత్యంత గుహ్మమైన ఈశ్వరజ్ఞానము 


ఉపదేశించారు. 


వారి ఉపదేశ ఫలితంగా నేను పరమాత్మయె 
స్వరూపమును తెలుసుకోగలిగాను. ఆ జ్ఞానము చేతనే కదా జీవులు 
పరమాత్మను చేరుకోగలుగుతున్నారు. ఆ అద్యష్టము నాకు కూడ 


లభించింది. 


50 


పథమస్మ్కంధము. 


మానవులు చేసే కర్మలు అన్నింటినీ ఆ పరమాత్మకు అర్చిస్తే, ఈ 
కర్మల వలన కలిగే తాపతయములు మనలను అంటవు. 


లను తింటే రోగములు 
యో, అవే పదార్థములను తింటే ఆ రోగము తగ్గిపోదుకదా! కాని, ఏ 
రములను తింటే మనకు రోగము వచ్చిందో ఆ పదార్థములకు 

ఓషధులు కలిపి సేవిస్తే, రోగము తగ్గిపోతుంది. | 


ఓ వ్యాసమహర్నీ! ఐ పదార్హమ 


3-5 


కా చెసే కర్మలు, వారిని 
లలోకి నెడుతుంటాయి. కాని అవే కర్మలను 


అలాగే, మానవులు శాస్త్ర ప్రకారము 


ఈశ్వరార్ధ్రణము చేస్తే, మనలో ఉన్న అహంకారమ 
కర్మల ఫలములు మనలను 


౦ నశించి పోతుంది. ఆ 


అంటవు. 


కాబట్టి మనము ఏ 
పీతి; కొరకు చెయ్యాలి. ఆ కర్మల ఫలముగ 
ఇదంతా కేవలం భక్తియోగము వలననే సా 


న అరింా్‌ 
ధ్యము అవుతుంది. 


శ్రీమద్భాగవతము 


అట్టి శ్రీకృష్ణ పరమాత్మను నిరంతరము ధ్యానించే వ్యక్తి, 
పూజించే వ్యక్తి అందరిలోనూ పరమాత్మను చూడగలడు. అందరి ఎడల 
సమద్యప్టి కలిగి ఉంటాడు. 


నాకు ఆ యోగులు ఉపదేశించిన ఈ ఈశ్వరజ్ఞానాన్ని చక్కగా 
అనుష్టించాను. దాని ఫలితంగా నాకు ఆ కృష్ణపరమాత్మ తన ఎడల 
అచంచలమైన భక్తి అనే ఐశ్యర్యాన్ని పసాదించాడు. 


కాబట్టి ఓ వ్యాసమహర్నీ! నీవు కూడా ఆ విష్ణుమూర్తిని, ఆయన 
అవతార విశేషములను కీర్తించు. భక్తి మార్గమును బోధించు. ఈ 
ఈశ్వరజ్ఞానాన్ని తెలుసుకుంటే, సమస్తమూ తెలిసినట్టే. థీనిని తెలుసుకున్న 
విద్వాంసులు కూడా తరిస్తారు. నిరంతరమూ సంసారసాగరంలో పడి 
కొట్టుకుంటున్న ఈ మానవుల బాధలు తొలగించడానికి భక్తి మార్గము 
కంటే వేరు ఉపాయము లేదు.” అని నారద మహర్షి వ్యాసునికి తాను 
విష్టుభక్తు 


డు ఎలా అయింది వివరించాడు. 


శ్రీమద్భాగవతము 
పథమస్కంధము ఐదవ అధ్యాయము సంపూర్ణము 
ఓం తత్సత్‌ ఏం తత్సత్‌ ఓం తత్లత్‌ 


52 


సూత పౌరాణికుడు శౌనకాది మహామునులను చూ 
అన్నాడు. “ఓ మహామునులారా! నారదుడు చెప్పిన మాటలను విన్న 
వ్యాసుడు నారదుని ఇలా అడిగాడు. 


ఇలా 


ఏ ప్రకారంగావిడి చిపెట్టావు? కాలం గడిచేకొద్దీ అన్నీ 
మానవుడు బక శరీరం విడిచి మరొక శరీరం 
పఠతే పూర్వజన్మ స్య్యతి ఉండదు కదా. అదేమాదిరి నీ పూర్వజన్మ 


౨ కదా! 


స్మృతి కూడా ఎందుకు నాశనం కాలేదు. నాకు తెలుపండి.” అని అడిగాడు. 


నారదుడు ఇలా చెప్పసాగాడు. “ఓ వ్యాసమహర్సీ ష| నాకు 


మును ఉపదేశించిన స లు వెళ్లిపోయిన తరువాత, నేను 


ఇంతకూ అప 


ప్పుడు నాకు 5 సంవత్సరములు. నాకు పపంచ జ్ఞానము 


53 


శ్రీమద్భాగవతము 
అంతగా లేదు. నా తల్లి ఏం చెబితే అది చేసేవాడిని. ఆ పకారంగా నేను, 
నా తల్లి, బ్రాహ్మణుల ఇంట్లో వాళ్లు చెప్పిన పనులు చేస్తూ కాలం 


ఎక్కి మా అమ్మ మరణించింది. నాకు ఈ లోకంలో ఉన్న ఆ ఒక్క బంధం 
కూడా తెగిపోయింది. ఏకాకిగా మిగిలాను. నా తల్లి మరణం కూడా ఒక 


విధంగా భగవంతుడు నాకు చేసిన మేలు అని అనుకున్నాను. 


సాగించాను. ఎన్నో దేశాలు తిరిగాను. అడవులు, నదులు, జనపదాలు 


ఉంది. దాహంగా కూడా ఉంది. శరీరం బాగా అలసిపోయింది. నాకు ఒక 
నది కనిపించింది. నేను ఆ నదిలో స్నానం చేని న్వళ్ళమైన ఆ 
నటిజలములతో నా దాహము తీర్చుకున్నాను. నా శారీరక బడలిక 
తీరిపోయింది. 


నేను ఒక రావి చెట్టు కింద కూర్చున్నాను. భగవంతుడిని ధ్యానం 
అంతర్ముఖం చేసాను. నమాధిలో మునిగిపోయాను. పరమాత్మను 
సందర్శించవలెనని కోరిక గాఢంగా కలిగింది. నేను తదేకంగా 


పరమాత్మను ధ్యానిస్తున్నాను. 


నా హృదయంలో ఒక మెరుపు 


మెరిసి నట్టయింది. నా 


54 


పథమస్మ్కంధము. 


మాయం అయ్యాడు. వ 
ఆ పరమాత్మను కన 


౨రలా కనపడలేదు. నేను కళ్లు తెరిచాను. అయ్యో 
ూడలేకపోయానే అని ఏడిచాను. మ 


అయ్యాను కానీ పరమాత్మ 
పట్టు తో లేదు. మాటి వ 


ఇ టక్‌ ప్రయత్నించాను. 


మనసుకు అందని ఆ పరమాత్మ నాతో 


ప్రేమగా ఇలా అన్నాడు. “బాలకా! కేవలం నా మీద నీకు భక్తి కలగడం 
కోసమే నీ మనసులో తళుక్కున మెరిసాను. మరలా నీకు ఈ జన్మలో 
నా దర్శనం కాదు. నాయందు భక్తి కలిగిన భక్తుడు కామ, కోధ, మోహము 


మాటలతో నాలో ఉన్న సందేహాలు తొలగి పోయాయి. 
పరమాత్మకు తలవంచి భక్తితో నమస్కరించాను. ఆ తరువాత నాకు 
భగవన్నామ స్మరణ తప్ప వేరే ధ్యాసలేదు. భగవంతుని లీలలను గురించి 
తెలుసుకోవడం తప్ప వేరే పని లేదు. అలా నేను ఈ భు 


55 


శ్రీమద్భాగవతము 


కోరికలను వదిలిపెట్లాను. ఇది కావాలి కావాలి అనే తాపతయాన్ని 


మప తాసు PRED సతతం స్మరించాను. నేను భగవంతుని 
కృపకు పూ తుడను అయ్యాను. నా భౌతిక శరీరం పతనమయింది. 


ఈ జగములన్నీ జలవుయుం కాగా, 


శ్రీమన్నారాయణుడు వటపత్రశాయిగా శయనించి ఉన్నాడు. బ్రహ్మదేవుడు 


శ్వాస గుండా, పరమాత్మ కడుపుల్‌ 5కి పవేశించాను. 


య. వ సం Paes వెళ్లగల గమన శక్తిని సంపాదించాను. 
శ్రీహరి నామ సంకీర్తనము చేస్తూ ముల్లోకవ 
ాకు బ్రహ్మ దేవుడు ప్రసాదించిన ఈ వీణను శృతి 
లీలలను గానం చేస్తున్నాను. 


ములలో సంచరిస్తున్నాను. 
వేసి, భగవంతుని 


డు నేను తలచుకుంటే అప్పుడు 


యాకాశంలో దర్శనం ఇస్తుంటాడు. నేను కేవలం భగవన్నామ 


56 


పథమస్మ్కంధము. 


స్మరణతో, భగవంతుని మీద భక్తితో తరించాను. నిరంతరమూ 
విషయములలో మునిగితేలు మానవులు కూడా భగవన్నామ స్మరణతో, 
భగవంతుని మీద అచంచలమైన భక్తి విశ్వాసాలతో తరించగలరు. 


పాపంచిక 


మానవ జీవితంలో కామము, కోధము, మోహము, లోభము 
మదము, మాత్సర్యము, పట్టి పీడిన్తుంటాయి. వాటికి వశులయిన 
మానవులకు శాంతి కరువవుతుంది. ఎన్ని నియమాలు అనుసరించినా, 
ఎన్ని యోగములు ఆచరించినా వారికి శాంతి లభ్యము కాదు. కేవలము 
భగవంతుని సేవ, భగవన్నామ స్మరణ, భగవంతుని మీద భక్తి తోనే వారి 
మనసులకు శాంతి కలుగుతుంది. 


ఓ వ్యాసమునీంద్రా! నా పూర్వజన్మవిశేషములను నీకు సవిస్తరంగా 
తెలియజేసాను.” అని నారదుడు వ్యాసునికి తన పూర్వజన్మవ్యత్తాంతమును 
చెప్పాడు. తరువాత నారదుడు వీణను మోగిస్తూ హరికథా గానం చేస్తూ 
అక్కడినుండి వెళ్లిపోయాడు.” అని నూత పౌరాణికుడు శౌనకాది 
మహామునులతో చెప్పాడు. 


శ్రీమద్భాగవతము 
పథమస్కంధము ఆరవ అధ్యాయము సంపూర్ణము 
ఓం తత్సత్‌ ఓం తత్సత్‌ ఓం తత్షత్‌ 


57 


శ్రీమద్భాగవతము 


శ్రీమద్భాగవతము 
పథమస్కంధము 
ఏడవ అధ్యాయము. 


దలగు మహామునులు సూతపారాణికుని ఇలా 


“మహాత్మా! ఆ పకారంగా నారదుడు వెడలిపోయిన తరువాత 
నారదుని అభిపాయము తెలుసుకున్న వ్యాసుడు ఏమి చేసాడు. మాకు 
చెప్పండి.” అని అడిగారు. దానికి సూతుడు ఇలా చెప్పసాగాడు. 


“ఓ బ్రాహ్మణోత్తములారా! సరస్వతీ నటితీరంలో పడమటి 
ప్రాంతంలో బ్రాహ్మణులు నివశించే శమ్నాపాస అనే శ 
ఆశ్రమము యజ్ఞములు యాగములు చేసుకోడానికి అనుకూలంగా 
పంటిని ఆ ఆశ్రమ ప్రాంతంలో నేరేడు చెట్లు సమృద్ధిగా ఉండేవి. వ్యాసుడు 

శమంలో ఉండేవాడు. నారదుడు వెళ్లిపోయిన తరువాత, వ్యాసుడు 
టల వళ్ళ స్థిరపరచుకొని ధ్యానంలో నిమగ్షం అయ్యాడు. 


యోగముతో వ్యాసుని మనస్సు నిర్మలము అయింది. 
ఇప్పుడు ఆం లో సందేహాలు లేవు. ఆయన మనసు నిశ్చలంగా 
ఉంది. ఆయన తన ము శ్రీకృష్ణుని ఆయనను ఆశ్రయించుకున్న 
మాయను దర్శింపగలిగాడు. 


లోనూ పరమాత్మ ఉంటాడు. ఆ పరమాత్మను మాయ 


58 


ప్రథమస్కంధము. 


టినికి విరుగుడు శ్రీహరి యందు భక్తి కలిగి ఉండటమే. భక్తి 
ఈ భావాలు అతని మనసులో మెదిలాయి. భగవదథ్ధక్తి భావము తెలియని 
పామరులైన ప్రజల కోసరము nes ము 


ను విన్న వారికి శోకము, వ 


డుతుంది. వ్యాసుడు థి రగ్గు నం చేస్తుం టే 


ంలయందు ఏ 


0, వె రపంచిక ee ఎయు 
రె ను స్మరించువాడు, 


తూ ఉంటాడు అని 


కలిగింది. “ఓ సూత పారాణికా! వ్యాసుని కుమారుడు 4 


మీద ఆసక్తి లేనివాడు. ఏ సంకల్పమూ 


శ్రీమద్భాగవతము 


అప్పుడు సు 
తము శ్రీహరి కధలతో శ్రీహరి లీలలతో, పాలి విశేషములతో, 


రత తు ఇలా రి చెప్పన గాడు. 66 


మును, అ res Bers ఫలాన్ని 
ఆశించకుండా శ్రీహరిని సేవిస్తూ ఉంటారు. అటువంటి వారు, శ్రీహరి 
అవతార విశేషములను, శ్రీహరి కథలను వినడంలో కూడా ఆసక్తి 
చూపుతారు కదా! అటువంటి వారిని శ్రీహరి తన వైపు ఆకర్షించు 
కుంటాడు కదా! 


పకారంగానే మహాయోగి, సర్వసంగపరిత్యాగి, విష్ణుజన 
ప్రియుడు అయిన శుకుడు, శ్రీహరి అవతార విశేషములకు, కధలకు 
ఆకర్షితుడై, తన తండ్రి వ్యాసుని ముఖతా భాగవతమును అధ్యయనం 
చేసాడు. ఆ ప్రకారంగా వ్యాసుడు రాసిన భాగవతము శుకుడు అధ్యయనం 
చేనాడు. తరువాత పరీక్షిత్తు మహారాజు పుట్టాడు. ఏడు రోజులలో 


మరణిస్తాడని ఆయనకు ఒక ముని శాపం తగిలింది. ఏడురోజులలో 
పరీక్షిత్తు మహారాజు శుకుని ముఖతా భాగవతమును వి 


వివరిస్తాను శద్ధగా వినండి. 


కురు పాండవులకు రాజ్యం కోసరం య ఎద్ధం జరిగింది. 
రముడు సుయోధనులకు గదాయుదము జరిగింది. ఆ గదాయుద్ధమ లో 


పథమస్మ్కంధము. 


ముడు సుయోధనుని తొడలు విరుగగొట్టాడు. సుయోధన 
విరిగి కదలలేక పడిఉన్నాడు. అప్పుడు అశ్వత్థామ, కృపాచార్యుడు 
సుయోధనుని కలుసుకున్నారు. సుయోధనుడు అశ్వత్థామను పాండవుల 
< డు. అంటే పాండవుల వంశంలో 


మును అవలంబించి 


జ క ae 


ఆ రోజు అర్థరాత్రి నిద్రించుచున్న 


నిర్దాక్షిణ్యంగా నరికాడు. ఆ విషయం సుయోధనునికి చెప్పినపుడు 
సుయోధనుడు కూడా అశ్వత్తామను నిందించాడు. అశ్వత్థామ చేసిన 
పనికి అందరూ అతనిని నిందించారు. 


7” 


పోయింది. ఎంత మంది టఓదార్షినా దౌపది శోకము తగ్గలేదు. ఈ 
అర్జునుడు దౌపదిని ఓదారుస్తూ 


కుమారుల దహన సంస్కారములు అయిన తరువాత, నీవు అశ్వత్తామ 


సారణిగా రథము తోలుతూ 
బయలుదేరాడు. అర్జునుడు తనను తరుముకుంటూ రావడం అశ్వత్తామ 


61 


శ్రీమద్భాగవతము 


చూచాడు. భయంతో వణికిపోయాడు. పాణభయంతో దర 


౮ తన తండి ఉపదేశించిన బహ్మశిరోనామకాస్త్రమును 


నిండిపోయాయి. నానితే ము క్ర Se 


అప్పటికే అర్జునుడు కృష్ణుని వలన. కతత 


62 


పథమస్మ్కంధము. 


శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు. “దోణుని 
యోగించాడు. దాని ప్రభావం 
పాణములకు హాని కలుగుతుందని 
ఇమ. కాని అతనికి దీనిని ఎలా 


న. తెలియదు. ప 
ఉపనంహరించడం రెండూ తెలుసు. అశ్వత్థామ ప్రయోగించిన 
సము చేతనే ఉపసంహరింపబడుతుంది 
౩౨ ఉపసంహరించలేదు. నీకు 


63 


శ్రీమద్భాగవతము 


అ అతు పశువును కట్టినట్టు ; తాళ్లతో 
కట్టిపడేశాడు. పాండవ శిబిరమునకు తీసుకొని పోవడానికి అ అశ్వత్థామను 
రథంలో పడేశాడు. అప్పుడు కృష్ణుడు అ 


మ్రునుని చూచి ఇలా అన్నాడు. 


“అర్జునా! నీకు తెలుసు కదా! ఈ అశ్వత్థామ ఏ పాపమూ 
ఎరుగని ద్రౌపదీ కుమారులను అర్థరాత్రి నిదపోయే సమయంలో అతి 
దారుణంగా చంపాడు. ఇతని పాపము క్షమిం 
చంపు. ధర్మరక్షణ గావించు. 


) క్షమించరానిది. ముందు ఇతనిని 


కాం నిద్రిస్తున్న వాడినీ, ఆశ్చర్యకరమైన, వినకూడని వార్త 
విన్నప్పుడు నిశ్లేషుడుగా ఉ ఉన్న వాడిని, శరణు పొందిన వాడినీ, రథము 
విరిగిన వాడినీ, భయంతో వణికిపోయేవాడినీ, స్త్రీలను, వారు పరమ 


64 


ఇంక చంపదగినవారు అవకతంలే.. 

మరొకరి ప్రాణాలు తీసే దయ అ లేని వాడినీ, , 
పాపాత్ముని, కూరుని చంపడమే మంచిది. లేకపోతే, ఈ పాపాతు.గి 
చంపకుండా వదిలిపెట్టిన నేరానికి నీకు పాపం 
నరకానికి పోతావు. 


. తగు ప్రాణాలను కాపాడు 


అది కాకుండా ప ద్రౌపదితో ఏ - 
ద్రౌపదికి కానుకగా ఇస్తాన 
కదా! మరి ఆ క 6 చెల్లించవా! 


పోనీ, ఇతడు తన ప్రభువు ఆజ్ఞమేర 
అనుకుందామా అంటే ఇతడు చేసిన మారణహోమమ; 


ు మాదిరి కట్టబడి తన ఎదుకుకా దినంగా 
చూచి ద్రౌపది అతనికి నమస్కరించింది. 


రాయు. ద్రౌపది ‘ 


అశ్వత్థామ కట్టు విప్పారు. 


65 


శ్రీమద్భాగవతము 


అప్పుడు దొపది అ స్ణునునితో ఇలా అంది. “నాధా! ఈ అ అశ్వత్తా మ 


తండి దోణుడు మీకందరికీ గురువు. ఆయన వద్ద మీరు అస్త్ర శస్త్ర విద్యలు 
ము మన ఎదుట దోషిగా నిలబడి ఉన్న అ ష్‌ అశ్వత్థామ 


7 


స్తీ అవడం చేత అతః sree చేయలేదు. 


పోగొట్టుకొని నేను అపారమైన దు:ఃఖములో 
మునిగి ఉన్నాను. ఇప్పుడు ఈ అశ్వత్థామను చంపి మీ గురుపత్ని క్యపిని 
మాదిరి పుత్రశోకం అనుభవించమంటారా! అది భావ్యమా! 


నా మాదిరి మరొక తల్లి పుత్రశోకవ రు అనుభవించడం నాకు 
స్ట గ్రహం లేకుండా, క్షణికావేశంతో ఈ అశ్వతామను 
చంపితే, బ్రాహ్మణ పా మనలను శపిస్తుంది. ఒక బ్రాహ్మణుని 
చంపిన పాపానికి | వంశం పూర్తిగా నాశనమవుతుంది.” అని 


పలికింది దౌపది. 


దయతోనూ, నిర్మలమైన మనస్సుతోనూ. న్నా 
ఉదారంగా దౌవది పలికిన పలుకులను ధర్మరాజు మనస్పూర్తిగా 
ఆయనే కాదు, నకుల సహదేవులు, సాత్యకి, అర్జునుడు 


ఆమోదించాడు. 


ఆట 


కః మాడు, 


ఆమోదించారు. 


ఇంకా అక్కడ చేరిన స్త్రీలు పురుషులు 


66 


పథమస్మ్కంధము. 


సుయోధనునికి కానీ ఏ మాత్రం ప్రయోజనం లేకపో 
కోపంతో ద్రౌపది ప పుత్రులను దారుణంగా వధించాడు. ఇతనిని క్షమించ 
రాదు. వీడిని చంపడమే మంచిది. లేకపోతే మనం అందరం నరకానికి 


యినా, అకారణ 


ఈతడు బ్రాహ్మణుడు అయి ఉండీ కూడా 


రులకు ఉచితము అయిన ధర్మమును మరిచి, ఆయుధములను 
ధరించి, ద్రౌపదీ పుత్రులను వధించి నందుకు ఇతడుచంపదగిన వాడు 
అని నీకు చెప్పాను. ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా నేను చె! న మాటలను 
నీవు ధర్మశాస్త్రము పకారము పరిశీలించు. అటి కాకుండా, ఈ వం 
ను తెచ్చి కానుకగా ఇస్తాను అని ద్రౌపదికి మాట ఇచ్చావు. 

ముని మాట అటా ద్రౌపటికి ఇచ్చిన మాట 


వా బక నిర్ణయం తీసుకో.” అని నర్మగర్ధంగా మాట్లాడాడు కృష్ణుడు. 


తప్పుచేసినా చంపకూడదు. కానీ, 


కృష్ణుని మాటలలో ఆంతర్మ కు అర్హును 

సేపు ఆలోచించాడు. ఒక కత్తి తీసుకున్నాడు. అశ్వత్థామ వద్దకు వెళ్లాడు. 
పుట్టుకతోనే తలలో ఒక మణితో పుట్టాడు. అర్జునుడు కత్తి 

మ తండ ఉన్న మణిని, దానికి అంటుకున్న వెంటుకలతో 


67 


శ్రీమద్భాగవతము 


అర్జునుడు అందరిని చూచి ఇలా అన్నాడు. “కృష్ణుడు చెప్పినట్టు 
బ్రాహ్మణుడు ఎంత అధముడైనా, హంతకుడైనా చంపడం తగదు. 
చంపడానికి ప్రత్యామ్నాయంగా, తల గొరిగించడం, అతని వద్ద ఉన్న 
ధనము తీసు కోవడం, అతనిని దేశం నుండి బహిష్కరించడం 
న బ్రాహ్మణులకు శారీరక దండన అనగా మరణశిక్ష 
విధించకుండా చేయదగ్గ పనులు. కాబట్టి నేను అతని వెంట్రుకలు 
గొరిగాను. అతని వద్ద ఉన్న మణిని తీసుకున్నాను. అతనిని దేశంనుండి 


గు” అని పలికాడు 


అర్జునుని బుద్ధికుశలతకు అందరూ అతనిని శ్చాఘించారు. 
తరువాత పాండవులు, ద్రౌపది యుద్ధములో చనిపోయిన బంధు 


మత్తులకు దవాగం కాండలు ఆత్తర యులు శాన్రహ్రాంగా నిర్వర్తించారు. 


ఓం తత్లత్‌ ఓం తత్సత్‌ కుం తత్సత్‌ 


సంపూర్ణము 


68 


పథమస్మ్కంధము. 


శ్రీమద్భాగవతము 
ప్రథమస్కంధము 


పాండవులు యుద్ధములో కరతించిద ఉతధుపులకు 
స్నేహితులకు ఉత్తర క్రియలు శాస్త్రోక్తంగా నిర్వహించిన తరువాత, 
అందరూ పవిత్ర గంగాజలములలో స్మానాలు చేసారు. జల తర్పణాలు 


గురించి చెప్పి వారిని ఓదారుస్తున్నాడు. 

మును అతికమించడం ఎవరి తరమూ కాదనీ, కాస్త ముందూ 
ఎగుకగా అందా కాలధర్మం చెందవలసిన వారే అనీ వారి శోకమును 
ఉపశమింపజేసాడు. తరువాత అందరూ హస్తినా పురానికి చేరుకున్నారు. 


శ్రీకృష్ణుడు పాండవుల చేత మూడు అశ్వమేధ యాగములు 
చేయించాడు. ధర్మరాజు కీర్తి నలుదిక్కులా వ్యాపింపజేసాడు. వచ్చిన పని 
పూర్తి అయింది. ఇంక ద్వారకకు వెళతాను అని బయలుదేరాడు కృష నా 


69 


శ్రీమద్భాగవతము 


అ 


వ్యూహంలో మరణించిన అభిమన్యుని భార్య అయిన ఉత్తర అరుస్తూ 
పరుగెత్తుకుంటూ శ్రీకృష్ణుని వద్దకు వచ్చింది. 


“దేవదేవా! ఈ జగత్తును శాసించేవాడా! నన్ను రక్షించు. నన్ను 
కాపాడు. ఈ లోకంలో ఉండే వాళ్లంతా ఒకరిని ఒకరు చంపుకోడానికి 
ఆసక్తి చూపిస్తున్నారు. శాంత మూర్తివి, నాకు అభయం ఇచ్చేవాడివి నువ్వు 
ఒక్కడివే కనపడుతున్నావు. శ్రీకృష్ణా! నన్ను రక్షించు. ఈ ఆపద నుండి 
నన్ను కాపాడు. ఓక్యష్ణా! బాగా మండుతున్న ఒక లోహబాణము నా వైపుకు 
దూసుకు వస్తూ ఉంది. ఆ బాణము నన్ను కాల్చివేస్తుందేమో అని భయంగా 
ఉంది. నేను ఏమైనా పర్వాలేదు. పాండవ వంశాంకురము, అభిమన్ముని 
తేజము నా గర్భంలో పెరుగుతూ ఉంది. దానిని రక్షించు. పాండవ 
వంశమును కాపాడు.” అని ప్రార్థించింది ఉత్తర. 


ae sae బహ శన ప్రయోగించా డు. 
నుడు దానిని ఉపసంహరించాడు కానీ దాని పభావము పోలేదు. 


పాండవ వినాశము కొరకు సంధించిన బహ్మోస్రము, ఐదు 
అస్రములుగా విభజింపబడి, పాండవుల వైపుకు దూస 
తమ వైపుకు దూసుకుంటూ వస్తున్న బహ స్త్రమును నిలువరించడానికి 


కు వస్తూ ఉంది. 


హారం గ! 


పథమస్మ్కంధము. 


ఎను నిలువరించాడు. అప్పటికి 
నిమ్మోస్త పము ఉత్తర గర్భంలోకి 

మే శిశువును నాశనం 
ఏ మాయ చేత ఉత్తర 


యాశక్తి ద్వారా 

చెస్తున్నాడు. అటువంటి 

బహ్మ అకు 3 శాంతి పొందుట ఆశ్చర్యము ఏమీ 

తే sa పోర 


డానికి సిద్దం అయిన కృష్ణుని చూచి 


ం౦తి కృష్ణునితో ఇలా అంది. 


వ ) పక్యతి 
మాయకు అ నీవు ప్రాణుల లోపలా 


71 


శ్రీమద్భాగవతము 


అభిమానము పెంచుకున్న ఈ మూతవలు నిన్ను చూడలేరు. 

ఎల్లప్పుడూ నిన్నే స్తుతిస్తూ, రాగద్వేషములను వదిలిపెట్టి, 
ఆత్మవిచారము చేయు మహాపురుషులకు భక్తి యోగము 
అవతరించిన నిన్ను నా లాంటి స్త్రీలు ఎలా చూడగలరు? 


కృష్ణా, వాసుదేవా, నందనందనా, గోవిందా నీకు నమస్కారము. 


ఓ పంకజనాభా! ఓ పంకజమాలినే! ఓ పంకజనేతా! పాదము 
యందు పద్మముల గుర్తులు కల ఓ మహావిష్లా! నీకు నమస్కారము. 


కారాగారములో బంధింపబడి ఉంది. ఎన్నో బాధలు పడింది. అటువంటి 
నీ తల్లి దేవకీదేవిని చెరనుండి విడిపించావు. అదేమాదిరి పాండవుల తల్లి 
ను రక్షించావు. 


అయినది యొదలు కంసుని 


ఆహారము తిన్నా 
మొదలగు రాక్షసులు మా మీదికి వచ్చినా, జూదమాడి ఓడిపోయినా, 


72 


పథమస్యంధము. 


పాండవ వంశ నాశనానికి ఉద్దేశింపబడిన బ్రహ్మాస్రవ ర 
కు పాండవ వంశాంకురమును రక్షించావు. 


కర్తించడు. అసలు అటువంటివాడికి బుద్ధికూడా కలగదు. 


ఏ కృష్ణా! ధనం లేని వాడికి నీ మీద భక్తియే పరమ ధనము. 
నీకు ధర్మమ కామము, మోక్షముల యందు ఆసక్తి లేదు. నీవు 
సచ్చితానంద స్వరూపుడవు . నీకు రాగద్వేషములు లేవు. 


0, అర్ధము, 


అందరికీ 


73 


శ్రీమద్భాగవతము 
ను పరిపాలించే వాడివి. అంతటా వ్యాపించిన వాడివి. నీవే 
డవు. అన్నీ తెలిసికూడా, ప్రపంచంలో an ప్రజలు 


ర్స 
న్‌ 


గొప్ప అని వారిలో వారే కలహించుకుంటున్నా 
కాని నీలో ఎట్టి వైషమ్మములేదు. 


విశాల విశ్వం అంతా నీచేత స్యష్టింపబడినది కాబట్టి నీకు 
అందరూ ఇష్టమైన వారే. నీకు ఇష్టం లేని వారు అంటూ ఎవరూ లేరు. 
కానీ, నీవు ఈ జగత్తును పరిపాలిస్తున్నపుడు ఎప్పడు ఏమి చేస్తావో ఎవరికీ 


తెలియదు. కాని wan తమకు ఆతులు కలిగి నపుడు నిను 


F సాం ము మానవయోనులందు జన్నిస్తు 
స స్తావు కానీ, నిజానికి నీకు జన్మఅంటూ లేదు. నీకు పుట్టుక, 
చావు రెండు pa నీవు చెయ్యాల్సిన పని అంటూ ఏమ్‌ లేదు. మా కోసరం, 
అమ్మలను నీ దారిలో నడిపించడానికి, సత్కర్మలు చేస్తుంటావు. నీవు 


అవతరించావు, ఇ 


అంతేకాకుండా బుముః 


పథమస్మ్కంధము. 


నీ చిన్నతనంలో బక సారి నీవు పెరుగు కుండను పగు 
గొడితో మీ అమ్మ యశోద కోపించి నిన్న కట్టడానికి తాడును తెచ్చి నిన్ను 
బోతే, నీ కాటుక కళ్లలోనుండి నీళ్లు ఉబుకుతూ నీ నత మీదికి 
జారుతుంటే, నీవు నీ కళ్లను అల్లరిగా అల్లల్లాడిస్తుంటే, నీవు భయపడ్డట్టు 
చ మాస్తుంటే, ఎవరికీ భయపడని నీవు నీ తల్లి 
యశోదకు ) భయపడుతుంటే, అబ్బా! ఆ ద్యశ్చము నయనానందకరము 
జగన్మోహనకరంగా ఉంటుంది కష్ణా! 


నీకు జన్మఅనేది లేకపోయినా, యదువంశమును ఉద్ధరించ 


డానికి ఆ వంశములో జన్మించావని నీ భక్తులు చెప్పుకుంటారు కాన్‌, 


—o 


కృష్ణా! నీ తల్లి దేవకీదేవి, నీ తండి, వారి పూర్వ జన్మలో నిన్ను 
కుమారుడిగా జన్మించమని కోరగా, వారి కోరిక మేరకు ఈ జన్మలో 
వారు దేవకీ వసుదేవులుగా పుట్టి, నిన్ను వారి పుతుడుగా కన్నారు. వారు 


ఎంత అద్యష్టవంతులోకదా! 


ము కొరకు, ద దుష్టసంవారము | కొరకు నీవు దేవకీ వసుదేవులకు 
పుత్రుడుగా జన్మించి, ఈ లోకమును ఆద్ధరించావు. భూభారము 


శ్రీమద్భాగవతము 


కాని మరి కొందరు ఏమంటారంటే, మానవులు దేహాభి 
మానంతో, అజ్ఞానంతో, సంసారసాగరంలో పడి కొట్టుమిట్టాడుతుంటే, 
వారిని ఉద్ధరించడానికి, వారి దుఃఖములను నివృత్తి చేయ 


మార్గాన్ని పెంపొందించి వారికి మోకం 


అవతరించావని అంటారు. 


పు మారులైన పాండవులకు నీవే iss 
యులు ఆశ్రయించడం తప్ప వేరు మార్గము 


సేవ చేసుకుంటూ, 


రోజూ నిన్ను చూడకుండా పాండవులు, యాదవులు జీవించి 


పథమస్మ్కంధము. 


మా చేత పాలింపబడుతున్న ఈ కురు సామాజ్యము నీ పాద 
స్పర్శతో పునీతమయింది. నీవు ద్వారకు వెళ్లిన తరువాత, ఈ కురు 
సామాజ్యమును ఎవరు పునీతం చేస్తారు. 


కృష్ణా! నీ చూపవు పడితే చాలు వంటలు వువ్కలంగా 
పండుతాయి. వానలు కురుస్తాయి. ఓషధులు వ్యద్ధిపొందుతాయి. 


ము ఎలా వ్యద్ధిచెందుతుంది. 


కృష్ణా! చూచావు కదా! నాలోనూ, పాండవులలోనూ, ఇంకా 
ఈ ప్రేమబంధాలు, రాగద్వేషాలు ఎలా వ్యద్ధిచెందుతున్నాయో. నీ కరుణతో 
. నా మనస్సు నీ యందే నిరంతరము లగ 
నాకు, నా కుమారులకు మంచి బుద్దిని ప్రసాదించు. 


గోబాహ్మణుల దు:ఖమును తొలగించడానికి అవతరించిన వాడా! 
మోగేశ్వరా! జగద్దురూ! కృష్ణా! నీకు నమస్కారము” అని కుంతీ దేవి 
తన మనను నిరంతరమూ కృష్ణుని యందు లగ్నం చేయమని 


ప్రార్ధించింది. 


77 


శ్రీమద్భాగవతము 


(ఈ సందర్భంలో పోతన గారు రాసిన పద్యము పార్టనా పద్మ 


చెందింది. 


రి మభూషణా! నరసఖా! శ్యంగార రత్తాకరా! 
లోకద్రోహినరేంద్రవంశదహనా! లో 


౦పవే భవలతల్‌ నిత్యానుకంపానిథి! 


కశ్వరా! దేవతా 


ర్రిహరణా! నిర్వాణ సంధాయకా! 


ఇలాంటి ఆణిముత్యాల్లాంటి వద్యాలు వచ్చినవుడు వాటిని స్మరించు 


ఇదంతా ఓపిగ్గా విన్నాడు కృష్ణుడు. తన మాయతో ఆమెను 
ఫమ్మోహితురాలిగా చేసాడు. తరువాత ఆమెను చూచి నవ్వుతూ 
థాస్తు! నీవు అనుకున్నట్టే అన్నీ జరుగుతాయి.” అని అన్నాడు. 


తరువాత ద్వారకకు పోవడానికి రథ 
అక్కడికి వచ్చి మరి కొంత కాలము 


వతు, ధర్మరాజు ( యుధ్ధ ములో తన బంధుమితులను గూ 


7 


చంపిన పాపాన్ని తతత కత ఉన్నాడు. 


ఇ మరలా అదే మొదలె! 


78 


పథమస్మ్కంధము. 


వెళ్లే సమయంలో అక్కడ గుమిగూ డెన బాహ్మణులను బంధుమితులను 


“నేను అజ్ఞానాంధకారంలో మునిగి పోయి తుఛ్చమైన 
రాజ్యభోగముల కొరకు తాతలను, తండ్రులను, 
చంపుకున్న దుష్టుడను.. 


బాలురు వృద్దులు, స్పీలు అనాధలు ఈ 
నరకంలో ఉన్నా ఈ పాపం పోదు. 


యుద్ధం చేయడం శత్రువులను చంపడం క్షాత్రధర్మము అనీ 
సమర్థించుకోవచ్చు కానీ దారుణ మారణహోమము, తద్వారా 
లభించిన రాజ్యసుఖములు నాకు ఏ ఎ మాత్రం సంతోషం కలిగించడం 
లేదు. ఎన్ని యజ్ఞములు, యాగములు చేస్తే ఈ పాపం పోతుంది. బురదతో 
బురదను కడిగితే బురద పోదుకదా! మద్యంతో శుద్ధిచేస్తే మద్యం పవిత్రం 
కాదు కదా! అలాగే జీవహింసతో కూడిన sa యజ్ఞవ 
చేసినా నేను చేసిన పాపము తొలగి పోదు.” అని పరి పరి విధాల 
చింతిన్తున్నాడం ధర్మరాజూ” అని నూత పౌరాణికుడు శౌనకాది 
మహామునులకు భాగవతమును 8 


ఎలు, య 


ప్రథమస్కంధము RA అధ్యాయము సంపూర్ణము 
ఓం తత్సత్‌ ఓం తత్సత్‌ ఓం తత్షత్‌ 


79 


శ్రీమద్భాగవతము 


=వఅయి ' 


{= "కౌశికుడు, pen గుడు మొదలగు 
హామునులు కూడా త. వద్దకు చేరుకున్నారు. ఇంకా శుకుడు, 


సాడు. భీష్ముడు శ్రీకృష్ణుని 
చూచి భక్తితో న 1 అమ లేవలేడు కాబట్టి, యధాశక్తి 
5 సా మీపములో కూర్చున్న తన మనుమలు 


80 


ప్రథమస్కంధము. 


యోగులు కారు. నాయనలారా! మీరు పసివారుగా ఉండగానే మీ తండి 


పాండురాజు కాలధర్మం చెందారు. మిమ్మల్ని పెంచి పెద్ద చేయడానికి మ్‌ 


కా కాల క స ుగుణంగా 
ఎందుకంటే, ధర్మ ర్షస్వరూవుడు ( 

గాండీవధారి అర్జునుడు, మీకు అనుంగ రుడు 
| సలేత కదా! ఇదంతా నాలు 
ఆయన లీలా జతీశేకు ఎప్పుడు ఎవరికి ఏమి జరుగుతుందో ఎవరికీ 
తె జ్‌ కుత యులలో జరిగే సంఘటనలు 


రేధబుది లేని వాడు. అంపలతి? సమంగా ఆదరిస్తాడు . అందరిలోనూ తానే 


(€e అ 


81 


శ్రీమద్భాగవతము 


కు వినియోగించినా, నీచమైన సారధిలాంటి పనులకు వినియో 
ష్ణ పోతే అంపశయ్యమీద 
ము దినములు లెక్కపెట్టుకుంటున్న 


అయి ఆత్మస్వరూపంగా వెలుగుతున్న్లాడు. అటువంటి శ్రీకృష్ణుని నీవు గొప్ట 


వాడటానికి తానే స్వయంగా నా దగ్గరకు వచ్చి న 


దివ్యదర్శనభాగ్యము కలిగిస్తాడా 


ఆ మహాను భావుని నిర్మలమైన మనస్సుతో కొలిచిన వారికి, 
ఆయనను భక్తితో కీర్షించినవారికి, ఇహలోక కర్మ బంధనముల నుండి 


నా ఎదుట ఉండి, తన రు యత త్రో సతు ) కనువిందు చేస్తాడని 
అనుకుంటున్నాను.” అని భక్తితో శ్రీకృష్ణునికి నమస్కరించాడు. 


తరువాత ధర్మరాజు భీప్మపితామహుని కొన్ని సందేహాలను 


ము ప్రవేశించింది. భీష్ముడు 


అ 


ము వహించాడు. ఎదురుగా నిలబడి ఉన్న శ్రీకృష్ణుని మ నసులో 


82 


తా ఖే లగ్నం చెసాడు. ము 

మీద ప ప్రసరించడంతో, భీష్మునికి తన శరీ! ్నే 

లదిపోయింది. శరీరం ప్రశాంతంగా ఉంది. బాహా కాంద్దియ 
యి “భీష్ముడు తాను శరీరం విడిచిపెట్టే 


దెబలకు శరీరం అంతా రక్షసిక్తంకాగా, ద్విగుణిక్కత సౌందర్ష 


| 


83 


శ్రీమద్భాగవతము 


న పరువు కాపాడమని న ఆయన మాట 


వినిపించుకోకుండా “ఈ రోజు భీష్ముని చంపి నిన్ను 
మీదికి వస్తున్న ఆ శ్రీక్యష 


్రడేదిక్కు. నాకు. 


చో సందర్ధంలో పోతన గార 


సి కుప్పించి యెగసిన గుండలంబుల కాంతి గగనభాగంబెల్ల గప్పిగొనగ 
నుటికిన నోర్వక యుదరంబులో నున్న జగముల వేగున జగతి గదల 

జక్రంబు జేపట్టి చనుదెంచు రయమున బైనున్న పచ్చని పటము 
నగుబాటు సేయకు మన్నింపు మనికీడి మరల దిగువ 


తే॥గరికి లంఘించు సింహంబుకరణి మెఅసి 
నేడు భీష్ముని జంపుదు నిన్నుగాతు 

విడువు మర్జున యనుచు మద్విశిఖ వ్యష్టి 
దెరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు. 


84 


తోలుతూ, యుద్ధములో చనిపోయిన సైనికులకు తన దర్శన మాత్రం 


గాక! 


తన మందగమనంతో, దరహాసంతో, ప్రేమతో నిండిన 


మధ్యంలో, ఉన్నతాననము మీద కూర్చుని 
కంపప్రఆనేక ఇ అగ్రపూజలందుకున్న ఆ దేవదేవుడు నా కళ్లముందు 


సాక్షాత్కరించాడు. 


రాగా గెతె కూడో అట్టి సర్వాంతర్యామి అయిన శ్రీకృష్ణుని 
నేను ఎటువంటి బేధభావము లేకుండా శరణుజొచ్చాను.” అని నిర్మలమైన 
మనస్సుతో ప్రార్ధించాడు భీష్ముడు. 


పైభావాన్షి పోతన గారు ఈ కింది పద్యంలో పొందుపరిచారు. 
ఆణిము త్యం కూడా అందుకోండి. 


85 


శ్రీమద్భాగవతము 


తరువాత ల తన ఇంద్రియ  వ్యత్తులను నిరోధించాడు. 
న వేనాడు. ik నిలిపివేసాడు. 


ఛన్యులయ్యారు. జా టు మీద 


పథమస్కంధము తొమ్మి దవ ఆ అధ్యాయము సంపూర్ణము 
ఓం ల్‌ ఓం తత్సత్‌ ఓం క్‌ 


86 


దలాంందమాళాడెద గగ గాది ౨ సణా 


అని అడిగారు. 


డు సూత & పౌరాణికుడు ఇలా చెప్ప సాగాడు. “టి os క్రాక్‌ 


లేదు. భగవంతుడు ఆడించినట్టు ఆడటమే మన కర్తవ్యము” 
గహించిన ధర్మరాజు, ఇహలోక భమలన్నీ తొలగ 


ఏడి, అహంకారము 


జనరంజకంగా పరిపాలిస్తున్నాడు. 


శ్రీకృష్ణునికి వచ్చిన కార్యము పూర్తి అయింది. ఇంక ద్వారకకు 
వెళదామనుకుంటున్నాడు. కానీ హస్తినలో ఉన్న ద్రౌపది, సుభద్ర తనను 
ను లేదు. వారి తృప్తికై మరికొన్ని రోజులు హస్తినలో . ఉన్నాడు 
ఫ్స్‌క్యర్ము ముహూర్తమున ద్వారకకు బయలుదేరాడు. అందరి 
వద్దా సెలవు తీసుకున్నాడు. రథ మును ఎక్కాడు. సుభద్ర ద్రౌపది, కుంతీ, 


87 


శ్రీమద్భాగవతము 


ఉత్తర, గాంధారీ, ధ్యతరాష్టుడు, యుయుత్సుడు 
సహదేవులు, భీముడు, ధౌమ్యుడు, సత్యవతి మొద 
ఎళ్లివి తుంటే ఆయన వియోగమును సహించలేకపోం 


వియోగము భరించడం కష్టం కదా! 


పాటు శ్రీకృష్ణునితో వ 3 
నిద్రిస్తూ, ప్రతిరోజూ ఆయనను దర్శిస్తూ ఆయనను తాకుతూ, ఆయనతో 
సరససల్లాపాలు ఆడుతూ, శ్రీకృష్ణుని దివ్యదర్శనభాగ్యమును నెలల కొద్దీ 
అనుభవించిన పాండవులు మున్నగు వారు, ఆయన వెళ్లిపోతున్నాడు అంటే 

వ క్రీక్యష్ణుడు ద్వారకకు ప్రయాణం 


9 Bot YY 


అంత:పుర స్త్రీలు ఆయనను చూస్తూ కళ్లలో నీరుకుక్కు 


కుంటున్నారు. పైకి ఏడిస్తే అమంగళ నూచకమని తలచి లోలోపలే 


సంతలో కు అలసస్తర వారిలో వారు Pen మహిమల 


గురించి చర్చించుకుంటున్నారు. 


“ ప్రళయ కాలంలో తిగుణాత్మకమైన ఈ ప్రక్యతి అంతా 
రె జీవుడు కూడా పరమాత్మలో లీనం కాగా, 
తన నిజరూపంతో అన్నిటికన్నా అతీతంగా వెలుగొందే ఆది పురుషుడు ఈ 


మాత్మలో లయం అయిపో 


88 


పథమస్మ్కంధము. 


ఈ పరమాత్మ చరాచరజగత్తును సృష్టిస్తున్నాడు, పోషిస్తున్నాడు, 
తహ. కానీ తాను sh ఎందులోనూ లీనం కాడు. 


a 


89 


శ్రీమద్భాగవతము 


శ్రీకృష్ణునికి జన్మఇచ్చిన యదువంశము ఎంత పవిత్ర 


డు తిరిగిన su డు సంచరించిన 


ఆవరించి కతన సుతు 


క) తక ను Ss నాలుగు సమ ee లతొ 


ష్ట మైన పట్టణంగా నిలిచింది 


తన మీద మనసు పడ్డ రుక్మిణి మనోభీష్టము నెరవేర్చడం 
కోసరం శిశుపాలుడు మొదలగు రాజుల నోడించి, రుక్మిణిని చేపట్టిన 


నరకాసురుని పథితు, నరకుని చెరలో ఉన్న వేల 


టలను అలా 


త్రి కృష్ణుని చూస్తూ మా అకు నా స్త్రీల మా 


90 


పథమస్మ్కంధము. 


అందరినీ రక్షించే శ్రీకృష్ణుని వెంట, ఆయనకు రక్షణగా 
చతురంగ బలములు వెళుతున్నాయి. శ్రీకృష్ణుని ఎడబాటును సహించలేక 
ఆయనవెంట హస్తినాపుర పొలిమేరల దాకా వ చ్చిన పౌరులు శ్రీకృష్ణుని 
రథం వెళ్లిన మేరా చూస్తూ, రథము కను మరుగు అయిన తరువాత 
వెనకకు తిరిగారు. 


ny ఇచ్చిన కానుకలు సీ 
కార్యకమములు నిర్వర్తించాడు. 


సూర్యాస్తమయము మూలాన సంధ్యావందనాది 


శ్రీమద్దాగవతము 
ప్రథమస్కంధము పదియవ అధ్యాయమునంహూర్ణ రము 
ఓం తత్సత్‌ ఓం తత్సత్‌ ఓం తత్లత్‌. 


91 


శ్రీమద్ధాగవతము 


సూచనగా పాంజన్యము అనే తం. తన శంఖమును 


పూరించాడు. 


ఒకరి see బకరు తలంబ్రాలు 


ద్వారకా వాసులందరూ శ్రీకృష్ణుడు వచ్చాడని తెలుసుకొని 
ఆతురతగా, పసిపిల్లలు తండ్రివద్దకు ప్రేమ తో పరుగులు తీసినట్టు, పరుగు 
పరుగున ఆయన వద్దకు చేరుకు న్నారు. వారందరూ తమ తమ శక్తి కొద్దీ 


పథమస్మ్కంధము. 


లా దాశార్హ అర్హ కుకుర, అంధక, జసు ప వంశముల 
వారు నివసిస్తున్నారు. ఆ వంశముల వార 


93 


శ్రీమద్భాగవతము 


అన్నయ్య తతా, కుమారులు పద్య్ము 


కలుసుకోడానికి వచ్చారు. మంగళవాద్యాలు మోగుతున్నాయి. బాహ్మణులు 


స్వస్తివావకములు పలుకుతున్నారు. వారకాంతలు శ్రీకృష్ణునికి ఎదురు 
వెళ్లి స్వాగతం పలుకుతున్నారు. నర్తకులు న్యత్యం చేస్తున్నారు. పౌరాణికులు 
శ్రీక్యష్ణలీలలు గానం చేస్తున్నారు. వంది మాగధులుస్తోత్రపాఠాలు చదువు 


తనను చూడటానికి వచ్చిన బంధుమిత్రులను శ్రీకృష్ణుడు 
యధోచితంగా గౌరవించాడు. కొందరికి నమస్కరించాడ 
ఆప్యాయంగా కౌగలించుకున్నాడు. కొంతమందితో కరచాలనము 
చేసాడు. కొందరిని చిరునవ్వుతో పలకరించాడు. పెద్దల ఆశీర్వాదాలు 
ద్వారక నగర ప్రవే శము చేసాడు. 


స్వికరిస్తూ శ్రీకృష్ణుడు 


చూడటానికి దార్వనగరంలో ఉన్న స్త్రీలు ఎత్తైన 
పాసాదాలు Oe చూస్తున్నారు. చాలా రోజుల తరువాత చూడటం వలన 
నా వారికి తనివిటీరడం లేదు. విష్ణుస్వరూపుడైన 
స్థలము లక్ష్మీనివాసము. అటువంటి శ్రీకృష్ణుని వక్షస్థలమును 


శ్రీకృష్ణుని ఎంత చు 


హా 


పాద పద్మములు ఆయన భక్త కోటికి ఆశయములు. 


94 


పథమస్మ్కంధము. 


ఆగ్ని 


అటువంటి శ్రీకృష్ణుడు ౧, ముందు తన తల్లి తండ్రులు దేవకీ 
వసుదేవుల వద్దకు వెళ్లి వారి ఆశీర్వాదములు తీసుకున్నాడు. తరువాత 
వసుదేవుని ఇతర భార్యలకు కూడా నమస్కరించి వారి ఆశీర్వాదములు 
శ్రీకృష్ణుని ప్రేమతో కౌగలించుకొని, 
ఆనంద భాష్టాలు కళ్లనిండా నింపుకొని, మనసారా ఆశీర్వదించారు. 


పొందాడు. శ్రీకృష్ణుని తల్లులందరూ 


“వెదురు ఒకదానితో ఒకటి రాసుకొని అగ్నిని పుట్టించి ఆ 
వహింపబడినట్టు, ఈ లోకంలో ఉం = క్షత్రియ నా 


కల్పించి, వారిని నశింప చెసి, శాంతిని నాపించాడు. 


ఈ కృష్ణుడు తాను సర్వాంతర్భామి అయి కూడా సామాన్య 


శ్రీమద్భాగవతము 


ఉంటాడు. అదియే పరమేశ్వర తత్త్వము. శ్రీకృష్ణుని మహిమలను ఎరుగని 

సాధారణ స్త్రీలు శ్రీకృష్ణుని తమవాడనీ, తమకే సొంతమనీ, తమతోనే 

ఏకాంతంగా గడువు తాడనీ, అనుకుంటూ ఉంటారు. అది వారి 
ర్రత్వము.” అని అనుకుంటూ ఉన్నారు. 


శ్రీమద్భాగవతము 
ప్రథమస్కంధము పదకొండవ అధ్యాయము సంపూర్ణము 
ఓం తత్సత్‌ ఓం తత్ఫత్‌ ఓం తత్సత్‌ 


పథమస్కంధము 


పన్నెండవ అధ్యాయము. 


నూత పౌరాణికుడు శౌనకాదిమహామునులకు భాగవత 
పురాణమును వినిపిస్తూ ఉండగా, శౌనకాది మహామునులు నూత 
పౌరాణికుని ఈ విధంగా అడిగారు. 


“ మహాత్మా! అశ్వత్లామ పయోగించిన 
గర్భమును విచ్చిన్నం చేయబోగా, జతి 
గర్భములో ఉన్న శిశువును పకా అని చెప్పారు కదా. తరువాత 
ఏమిజరిగింది. పరీక్షిత్తు పుట్టుక గురించి ఆయన న్యత్తాంతమ 
వినవలెనని కోరికగా ఉంది. దయచేసి మాకు వినిపించండి.” అని 


96 


పథమస్మ్కంధము. 


ికుడు ఇలా చెప్ప సాగాడు. 


'తృయులారా! ధర్మరాజు తమ్ముల సాయంతో 


్తుని అకు సకల సంపదలు సమకూరాయి. 
గు దిక్కులను బోలిన తమ్ములు, భార్య ద్రౌపది, విశాల కురు 
సామ్రాజ్యము, యజ్ఞములు, యాగములుచేసిన ఫలము, దాని వలన 
లభించే వుణ్యలోకాలు, అఖండమైన కీర్తి ప్రతిష్టలు అన్నీ చక్కగా 
సమకూరాయి. కాని ఆకలితో ఉన్న వాడికి పట్టెడన్నము మాదిరి, ధర్మరాజు 


ని యందే లగ్గం అయి ఉంది. 


ఉత్తర గర్భంలోకి అశ్వత్థామ సంధించిన బ్రహ్మోస్రము 
ప్రవేశించినపుడు ఉత్తరగర్భంలో ఉన్న శిశువుకు ఒక మహాపురుషుడు 
దర్శనం ఇచ్చాడు. ఆ పురుషుడు బొటనవేలంల 
టం ఉన్నాడు. కిరీటం ధరించి ఉన్నాడు. శ్యామల వర్ణంలో ఉన్నాడు. 
సుపవుపచ్చని వస్త్రములు ధరించి ఉన్నాడు. నాలుగు భుజములతో 
Pe న్నాడు. చెవులకు కుండలములతో చేతిలో గదతో, ఆ గదను 
చేతిలో పట్టుకొని తిప్పుతూ తన చుట్టు తిరుగుతూ తనను రక్షిస్తున్న ఆ 


dU oR 


ర్ట 


దివ్యపురుషుడు ఎవరా అని ఆ శిశువు ఆశ్చర్యంగా చూ 


ఇంతలో ఆ శిశువును నాశనం చెయ్యడానికి అశ్వత్తాము 
ప్రయోగించిన బ్రహ్మోస్రము ఉత్తర గర్భంలోకి ప్రవేశించింది. తోకల ఉన్న 
విః నిర్వీర్యం అయింది. ఉత్తర గర్భంలో 
ఉన్న శిశువు రక్షింపబడ్డాడు. తరువాత ఆ దివ్యపురుషుడు అంతర్హితు 


స్లుతేజం ప్రభావానికి ఆ బ్రవ్మోస్తము 


97 


శ్రీమద్ధాగవతము 


తరువాత కొన్ని దినములకు 


ఉండగా అభిమన్యుని భార్య ఉత్తర ప మతు a నిచ్చింది. 


త్రికాలవేదులైన బ్రాహ్మణులు ఇలా అన్నారు. “బ్రహ్మోస్రము బారి 

నుండి సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే ఈ బాలుని బ్రతికించాడు. మీ 
ము డు. కాబట్టి ఆ బాలుడు విష్ణురాతుడు అనే పేరుతో 

” అని అన్నారు. వారి ఆదేశము మేరకు ధర్మరాజు ఆ శిశు 
విష్ణురాకుడు ఆ అనే నామకరణం చేసాడు. దైవజ్ఞుల చేత ఆ శిశు 


ొలువబడతాడు. 


ప్రజారక్షకుడు, _బాహ్మణ తు శిబిచకవర్తివలె మహాదాత అ అవుతా 9 


అవుతాడు. సత న వలె శత్రుభయంకరుడు గానూ, సముదునివలె 
గంఖీరుడుగానూ ఉంటాడు. మంచి వరాక్రమంతోన రా 
గుణరతోనూ, చతురుమతకు చ్చే 

పకాశిస్తాడు. పతతి న చూడటంలో బ్ర 

ఆశ్రయం నా విష్ణువు గానూ, 

యయాతి, రంతిదేవుడివలె ధార్మికుడు అవుతాడు. 
ప్రహ్లాదునివలె ఏ వి తత్తు కుగానూ, బలి చకవర్తి వలె ధైర్యవంతుడుగానూ 


98 


పథమస్మ్కంధము. 


త ” అని చెప్పారు. 


ధర్మరాజు ఆ బ్రాహ్మణులకు ధనమును, బంగారమును ఇచ్చి 
త్యప్పి పరిచాడు. దేవరాతుడు పెరిగి పెద్దవాడవుతున్నాడు. కాని ఆ 
దేవరాతునికి తాను తల్లిగర్భంలో ఉన్నప్పుడు తనను రక్షించిన దివ్య 


కవన మా త్రం పోలదు. అందుకని కనిపించిన 


పురుషుడు ఎవరా అన్న ఆల్‌ 


వారిని అందరిని పత. చూన్తూ, ఆ దివ్యవురుషుని కోనరయ 


ంగయు చేయసంకల్సించాడు. దానికి 


ంపాదించడమా అని ఆలోచిస్తున్నాడు. 


ము మరుత్తు భర్య బద్ధంగా సంపాదించి 


ఐ తోనూ Mone aos PA ఆ nd సులను 


99 


శ్రీమద్భాగవతము 


ని ఆధ్వర్యములో అశ్వమేధయాగమును 


డు. తరువాత ద్వారకకు వెళ్లాడు. 


తరలించుకొని వచ్చాడు. శ్రీక్య, 


నిర్విఘ్నంగా జరిపించాడు. శ్రీక్య 


శ్రీమద్భాగవతము 
ఓం తత్లత్‌ ఓం తత్సత్‌ ఓంతత్షత్‌ 


2 


జరుగుతున్న సమయంలో విదురుడు 


య రు ముద్ధముం రు 


జి. యు ఆయన a pane విన్నాడు. se Pea 
పురమునకు తిరిగి వచ్చాడు. చాలా కాలం తరువాత వచ్చిన విదురుని 
చూచి పాండవులు, ద్రౌపది సుభద్ర, కుంతీ, ధ్యతరాష్తుడు, గాంధారి ఇంకా 
అంత:పుర కాంతలు, ఎంతో సంతోషించారు. ఆయనకు సాదరంగా స్వాగత 
సత్కారాలు చేసారు. విదురుడు విశాంతి తీసుకుంటున్సనమయంలో 
ధర్మరాజు విదురునితో ఇలా అన్నాడు. 


అర్ర తండ్రిగారూ! ఇన్నాళ్లు మేము మీకు జ్ఞాపకం రాలేదా! మా 
అందరినీ చిన్నప్పటినుండీ పక్షి తన పిల్లలను పెంచినట్టు పెంచారు. 


మమ్ములను లాక్షా గృహము నుండి కాపాడారు. విషపయోగముల నుండి 
100 


పథమస్మ్కంధము. 


రక్షించారు. మీ నీడలో పెరిగి పెద్దవారము అయ్యాము. మమ్ములను 
|. వ్‌ జన్‌ క్ల తీర్థయాత్రలు చేసారు కదా! 


మీరు కృష్ణభక్తులు కదా! | ద్వారకకు. వెళ్లారా!. 


క్షేమంగా ఉన్నాడా! మా అత్య 


(విదురుడు యమధర్మ రాజు అ అంశతో శ ద వనితకు వ్వాసునకు 
క్షేత్ర ప్రాధాన్యం ంగా శూద్రుడు అయినా, వేదములన 


విదురుడు. జక రోజు ధృతరాస్తుని ఏకాంతంలో కలుసుకొని ఇలా అన్నాడు. 
101 


శ్రీమద్భాగవతము 


అగి సాధ్యం కానపుడు, ఇంక 

రా న భోగాలు సంగతి చెప్పనవసరం లేదు. 

మీరు పెద్దవారు అయ్యారు. మీకు నా అన్న వాళ్లు లేరు. అంతా ( యుధ్ధంలో 
మరణించారు. మీకు కళ్లు కనపడవు. మీ దేహము వార్దకృముతో 

శుపష్కించి పోయింది. పళ్లు కూడా ఊడిపోయాయి. జీర్ణశక్తి మంద 

ముల యందు ఆసక్తితో 


దించింది. కాని ఇంకా మీ 


మీ మీద భీముడు ఎంతో కసిగా ఉన్నాడు. భీముడు పడవేసే 
నాలుగు మెతుకుల కోసం మీరు ఆయన ఇంట్లో కాపలా కుక్క 
ఉని ఆన్నారు. పాండ స పైకి మీమీద ప్రే 


102 


పథమస్మ్కంధము. 


ము వన్నతో ౮ మక కం 
ఎల యందు ఆసక్తి తేల a | దేవో ూనమును విడిచిపెట్టిన 
శృజిస్తాడు. అటువంటి వాడే 


మరునాడు ఉదయం ధర్మరాజు నంధ్యావందనము, 
వెంందలగుకార్యక్రమములు ముగించుకొని పెదతండి 

నృతరాష్తుం ౦ తీసుకొనుటకు వారి గృహమ _ 

వెళ్లాడు. అక్కడ ధ్యతరాష్తుడు, గాంధారి కనిపించలేదు. అక్కడే ఉ 


ముడు, గాంధారి ఆశీర్వాదవ స్ట 


సంజయుని పెదనాన్న గారి గురించి అడిగాడు. 


“సంజయా! అసలే మా పెదనాన్న గారికి కళ్లు లేవు. పైగా 
వ్యద్దుడు. నాతో చెప్పకుండా ఎక్కడికి వెళ్లారు? మా పెద తల్లి గారు కూడా 
కనిపించడం లేదు. మా పినతండ్రి విదురుడు కూడా కనిపించడం లేదు. 
వీరు ముగ్గురూ తక డికన్నా వెళ్లడం నువ్వు చూచావా! మా చిన్నతనంలోనే 


శ్రీమద్భాగవతము 


మమ్ములను దగ్గర తీసి, పెంచి పెద్ద చే 


బాధగాఉంది.” అని అడిగాడు. సంజయుడు 
నీకే కాదు, నాక 
వెళ్లిపోయారు.” అని నమ 


ఇలా అన్నాడు. “ 


మాట మాతం అయినా చెప్పకుండా 


రెర్రగు౦ ఇగ రా డు. 


ఇంతలో నా 
నారదుని తుంబురుని సాదరంగాఆవ్వానించి అర్హ్యపాద్యాదులు ఇచ్చి 


సత్కరించాడు. ఉచితాసనము మీద కూర్చుండబెట్టి ఇలా అడిగాడు. 


రదుడు, తుంబురుడు అక్కడకు వచ్చారు. ధర్మరాజు 


ఆది 


“మహర్షీ! ఉదయం నుండి నా పెద తండ్రి ధ డ్రి ధ్యతరాష్తు 
పినతండ్రి విదురుడు కనిపించడం లేదు. స? వెళ్లారో తెలియదు.” 


నక పెదతల్లి ( గాంధారి, 


వు వారి గురించి శోకించడం తగదు. 


శు అంతా ఆ పరమాత్మ అథినంలో ఉంది. మనమంతా 


ఎందుకంటే ఈ జగ 


ఆయన ఆజ్ఞప్రకార ము నడుచ 


శోకానికి కారణం నీకు వారి మ్‌ ఉన్న ప్రేమ, మోహము 
కాదు. ఆ ప్రేమను తుంచుకో. నీ శోకమ 


104 


పథమస్కంథధము. 


విడిచిపెట్టు. ఎవరు ఉన్నా లేకపోయినా అందరూ ఆయు 
బతుకుతారు. ఒకరి బతుకుకు మరొకరు కారణం అనుకోవడం అవివేకం. 
౨, పేదవాడు, చదువుకున్నవాడు, చదువురానివాడు 
అనేతేడా లేకుండా, కాలం తీరగానే అందరినీ సమానంగా కాటేస్తుంది. 

లోబడి ఉండాల్సిందే. తనను తానే కాలం నుండి 
రక్షించుకోలేనివాడు, ఇతరులను ఎలా రక్షించగలడు. కాబట్టి నువ్వు 
లేకపోతే నీ వాళ్లు బతకలేరు అని అనుకోవడం అజ్ఞానం. 


కాలం అనేది ధనికుడ 


కాలానికి అందరూ 


భగవంతుడు పుట్టుకతోనే అన్ని జీవులకు ఆహా 
కూర్చాడు. పెద్ద జీవులకు చిన్న జీవులను, వృక్షములను 
9 పండ్లను ఆహారంగా స్యష్టించాడు. అవి ఆరగించి జీవులన్నీ 


బతుకు తున్నాయి. ఇంక నువ్వు ఇంకొకరికి పెట్టేదేమిటి? 


ఓ ధర్మజా! జగత్తు అంతా ఆ భగవంతుని స్వరూపము. 

మనలో ఉన్న ఆత్మలన్నీ ఆపరమాత్మలోని భాగాలే. ప్రతిజీవిలోనూ ఆ 
పరమాత్మ అంతర్గతంగా ఉండి జ్ఞానేంద్రియాల ద్వారా ప్రకాశిస్తున్నాడు. 
అది అర్థం ; వేసుకోకుండా అంతా నేనే వత్తుతు అను కోవడం మాయ. 
ుకు లోను కాకుండా లోపల ఉన్న ఆత్మను చూడు. 

సర్వాంతర్మామి అ అయిన పరమాత్మ దుష్ట ah శిష్ట రక్షణ కొరకు ఈ 
లోకంలో శ్రీక్య 
పోయింది. తన స్వస్థలమునకు 


కూడా నీ జీవితం ఉన్నంతవరకూ నీకు నిర్దేశింపబడిన కార్యములను 


మునిగా అవతరించాడు. ఆయన వచ్చిన పని అయి 


పోవడానికి సిద్దంగా ఉన్నాడు. కాబటి 
థ Aa అ 


105 


శ్రీమద్భాగవతము 


ఇంక అసలు విషయానికి వస్తే, నీ పెదతండ్రి ధ్యతరాష్తుడు, 
గాంధారి, విదురుడు వానప్ర ప్రస్థజీవిత మును న హవ ాలయము 


ఉతువఆతపుంను వదిలిపెట్టి, సదా  శ్రీప రిని ధ్యానిస్తూ ఉన్నారు.వాళ్లు 
ఇంద్రియములను గగహిం' 


7” 


ప్రయత్నిస్తున్నారు. ప నువ్వు ఆ 


ఐక్కం అవుతాడు. ఆయన పార్దివ దేహము భస్మం అయిపోతుంది. ఆయన 
కుటీరము న భార్య గాంధారి కూడా భర్తను 
అనుసరిస్తుంది. భర్తతో కూడా దద్ధం అయిపోతుంది. తన అన్న వదినలు 
చూచిన విదురుడు, విరక్తితో తీరయాత్రలకు 
వెళ్లిపోతాడు. కాబట్టి నీవు వారి గురించి శోకించకుండా నీ విద్యుక్త 
ధర్మములను నెరవేర్షు”అని అన్నాడు నారదుడు. తరువాత నారదుడు 


దద్దంఅయి పోతుంది. ఆయ 


పథమస్మంధము పదమూడవ అధ్యాయవ 


రుం తత్షత్‌ రుం తత్తత్‌ ఓం తత్సత్‌ 


106 


పథమస్మ్కంధము. 


మూడ కు వెళ్లాడు. కొన్ని నె నెజిలు కతతుతుుతే was తిరిగి 
రాలేదు. అ అర్జునుని వద్దనుండి ఎలాంటి సమాచారము లేదు. హస్తినలో 
ధర్మరాజుకు మనసంతా కలవరంగా ఉంది. ప్రతిరోజూ ఎన్నో దుశ్శకునాలు 
కనపడుతున్నాయి. 

బుతువులు గతి తప్పాయి. వర్షాలు సకాలంలో కురవడం లేదు. 

హస్తినాపుర వాసులలో కోపము, లోభము ఎక్కువ అయ్యాయి. అందరూ 
అబద్ధాలు ఆడటం అలవాటు చేసుకున్నారు. బతకడానికి పాపాలు 
చెయ్యడానికైనా వెనకాడటం లేదు. ఒకరిని ఒకరు మోసం చేస 
పరిపాటి అయిపోయింది. ఆఖరుకు నమ్మిన స్నేహితులను కూడా 
చేస్తున్నారు. ఎంతో అన్యోన్యంగా ఉండవలసిన అమ్మ కొడుకు, తండ్రి 
కొడుకు, అత్త కోడలు, అమ్మ కూతురు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు ఏరి 
మధ్య కలహాలు మొదలయ్యాయి. ఒకరిని ఒకరు నమ్మడం లేదు. 


. “భీమసేనా! అర్జునుడు ద్వారకకు వెళ్లి ఏ 
107 


భీమసేనునితో ఇలా అన్నాడు 


శ్రీమద్భాగవతము 


మాసములు గడిచాయి. ఇంత వరకు తిరిగి రాలేదు. ద్వారక నుండి 
ఎటువంటి సమాచారము లేదు. నాకు చాలా ఆందోళనగా ఉంది. 
శ్రీకృష్ణుడు తన శరీరమును విడిచే సమయం రాబోతున్నదని నారదుడు 
చెప్పాడు. ఆ సమయం రాలేదు కదా! మనము ఈనాడు అనుభవిస్తున్న 
రాజ్య సంపదలు, భోగభాగ్యములు అన్నీ ఆ శ్రీకృష్ణుని దయ వలన 


కు పతి దినము ఎన్నో దుశ్శకునములు కనపడుతూ 


లభించినవే కదా! న 


ఉన్నాయి. ఎలాంటి వార్త వినవలసి వస్తుందో అని భయంగా ఉంది. 


అటు చూడు నక్కలు సూర్యుని వంక చూస్తూ భయంకరంగా 


అరున్తున్నాయి. పావురములు, కాకులు,గుఢడ్సగూబలు విక్యతంగా 


లు 


అరుస్తున్నాయి. అప్పుడప్పుడు భూమి కంపిస్తూ ఉంది. సూర్యుని ఈ 


వలయాకారంలో నల్లని మచ్చ కనిపిస్తూ ఉంది. సూర్యకాంతికూడా 


తగ్గినట్టు అనిపిస్తూ ఉంది. దుమ్ముతో కూ 
మేఘముల నుండి వర్షముతో పాటు రక్తం కూడా కురుస్తూ ఉంది. 
అద్షిహోత్రములలో అగ్ని సరిగా మండటం లేదు. పొగ వస్తూ ఉంది. 
మాడలకు విడవకుండా పాలన్నీ మానవులు తాగుతున్నారు. తల్లులు కూడా 
బిడ్డలకు పాలు ఇవ్వడం మానేసారు. ఆవుల కళ్ల వెంట నీరు కారుతూ 


డిన గాలులు వీస్తున్నాయి. 


ఉంది. ఎద్దులను మానవులు అకారణంగా 
గహముల నుండి చెమటలు కారుతున్నాయి. ఇటువంటి ఉత్తాతములు 


ుటో!” అని అన్నాడు ధర్మరాజు. 


హింసిన్తున్నారు. దేవతా 


సూచిస్తూ ఉన్నాయి. ఏం జరుగుతుందో 


ఇంతలో అ ునుడు ద్వారక నుండి తిరిగి వచ్చాడు. అర్జునుని 


ముఖంఅంతా పాలిపోయి ఉంది. అర్జునుడు రాగానే శోకిస్తూ ధర్మరాజు 


108 


పథమస్మ్కంధము. 


పాదాలపై పడ్డాడు. ధర్మరాజు అర్జునుని లేవదీసి 6 


పక్కన కూర్చుండపెట్టుకొని ఇలా అడిగాడు. 


“అర్జునా! ద్వారకలో మన బంధువులందరూ కుశలమే కదా! 
మధు, భోజ, అంధక, దశార్హ అర్హ సాత్వత, వ్యష్టి వంశము వారందరూ 
క్షేమమే కదా! మన తాత గారు శూరుడు, వసుదేవుడు,దేవకీదేవి అందరూ 
క్షేమమే కదా! వసుదేవుని భార్యలు అందరూ క్షేమమే కదా! ఉగ్రసేనుడు 
ఆయన సోదరుడు దేవకుడు 


క్షేమమే కదా! కు సుఖంగా 


ఉన్నారా! ప్రద్యు మ్ముడు, అనిరుద్ధుడు సుఖంగా ఉన్నారా! ఇంకా శ్రీకృష్ణుని 
కుమారులు అయిన స basse వాంబవతీ కు 


మనలను 


౦ కదా! మన బంధువులు అయిన యాదవులు 


జ్ఞాపకం చేసుకుంటున్నారా! 


ఇెర్యలూ, పదహారు వేల మంది స్త్రీలు 
రూ ఆ శ్రీకృష్ణుని సేవలలో పునీతమవుతుంటారు. ఇ తత 
భాగ్యము. యాదవ వీరులందరూ శ్రీకృష్ణుని రక్షణలో, సుధర్మ అనే మహా 
స జే ధర్మకార్యముల గురించి చర్చించుకుంటూ 
ఉంటారు. అర్జునా! నా ధోరణిలో నీ సంగతే మరిచాను. నీవు క్షేమంగా 


109 


సుఖంగా ఉండి 


శ్రీమద్భాగవతము 


ఉన్నావా. నీ ఆరోగ్యం సరిగా ఉందా! నీవుమునుపటి మాదిరి సంతోషంగా 

లేవు. ఎందుకని. ద్వారకలో నిన్న ఎవరైనా అవమానించారా! పరుషంగా 

మాట్లాడారా! ఎవరికైనా ఏదన్నా ఇస్తానని ఆశపెట్టి ఇవ్వలేకపోయావా! నీ 

శరణు జొచ్చిన బ్రాహ్మణులను, బాలురను, గోవులను, రోగులను, స్త్రీలను, 

ఆశ్రయం ఇవ్వకుండా వదిలేసావా! లేక అతిధులకు భోజన 

వ్వు బక్కడివే భోజనం చేసావా! లేక చేయకూడని పనులు ఏమన్నా 
51 ;క్యష్టుని వదలలేక వదలలేక వదిలి వచ్చినందుకు 


ఏమి?” అని ఎంతో ఆతురతగా అడిగాడు ధర్మరాజు. 


శ్రీమద్భాగవతము 
పథమస్కంధము పదునాలుగవ అధ్యాయము సంపు 
ఓం తత్సత్‌ ఓం తత్షత్‌ ఓం తత్సత్‌ 


ఆపకుండా ధర్మరాజు ఎన్లోవిషయములను 
కాని అర్జునుడు ఏ సమాధానమూ చెప్పలేదు. మౌ 


110 


పథమస్మ్కంధము. 


అర్జునుని కన్నుల నుండి కన్నీళ్లు ధారాపాతంగా కారుతునా 
ఆవుకోలేకపోతున్నాడు అర్జున 


ఎడు. ఇంక ఉండబట్టలేక అర్హునుడు 


టి స్వయం రుంవరమ : నకు వచ్చిన రాజులనందరినీ ఓడించి 
యము వలననేకదా 
ఇంద్రుని ఎదిరించి, ఖాండవ వనమును దహించి అ అగ్జిదేవుని కోరిక 
తీర్చినది. మయుని రక్షించి ఆయన వలన మయసభను పొందాను. ఆ 
శ్రీకృష్ణుని దయవలననే కదా రాజసూయ యాగమును నిర్వహింప 
గలిగినది. ఆ శ్రీకృష్ణుని కరుణ వలననే కదా భీమసేను 
వధింపగలిగినది. ఆయన చెరనుండి రాజులను విడిపించగలిగినది. 


డు జరాసంధుని 


అన్నయ్యా! నాడు నిండు సభలో, రాజసూయ యాగములో 
అవభ్యధస్తానము తో పవిత్రమైన దౌపది కురులను, ఆ కులపా 
దుశ్యాసనుడు లాగుతుంటే, ల్‌ ములను విషుతుంటే 


క ర్తులైన రాజులను మన చేత అ 


111 


శ్రీమద్భాగవతము 


పరమశివుని వద్దకు తీసుకొని వెళ్లి నాకు పాశుపతాస్త్ర మును ఇప్పించింది. 
ఆ మహానుభావుని దయవలననే కదా నేను ఇందుని అర్హసింవోాసనమును 


స పొందగలిదినది. 
నే కదా నేను అజ్ఞాతవాస సమయములో 
యోధనుడు తన సేనలతో ఉత్తర 


సుశర్మ, శల్యు డు, జయధ్రధుడు, బాహ్లికుడు మొదతకు వారు నా మీద 
ములు నన్ను తాకకుండా నిర్వీర్యములుఅ 


శ |. | న 


కయుద్ధంలో ఒక సారి నా గుర్రములు అలసి ః పోతే, నేను వాటికి 
్రం పొలము రప్పించి, వాటి సేద దీర్వునపుడు. శ్రీకృష్ణుడు 
నా ఆ పక్కనే ఉండి. శత్రువుల బాణములు నాకు తగులకుండా 


112 


పథమస్మ్కంధము. 


కాని నేనేం చేసాను. నా wis su ఆ 


భావుడు తన aes బంధువుగా అ అహ గారవించాడు. 
నేను కృష్ణుడు ఎంతో సన్నిహితంగా ఉండేవాళ్లము. మేము ఇద్దరమూ 
భోజనము చేసేటప్పుడు గానీ, విహరించేటప్పుడు గానీ, నిద్రించే 
సమయంలో గానీ, ఒకరిని ఒకరు పొగుడుకోవడం, పరిహాసంగా 
మాట్టాడుకోవడం చేసేవాళ్లము. నేను ఎన్ని పరిహాసములు ఆడినను 
నుభా నవ్వుతో సహించే వాడే కాని నన్ను పల్లెత్తు 
మాట కూడా అనేవాడు కాదు. 


రాంచి, మనకు ఇ 


అ 


మనము ఎన్ని మాటలు అన్నా సః 
తా? అనుక్షణం కాపాడిన ఆ ర్య, యు కు 
నిర్ణయుడై మనలను వదిలిపోయినాడు. నన్ను ఒంటరి వాడిని 
చేసాడు. నా తేజస్సు నంతా హరించాడు. నన్ను నిస్తేజుడిని చేసాడు. 


అదే ను క అదే అ TTD అదే రథమ > € 
అశ్వములు ఉన్నాయి. కానీ నా పక్కన కృష్ణుడు లేనప్పుడు, ఇవన్నీ 
కేవలం అలంకార పాయం తప్ప దేనికీ పనికి రావు. శ్రీకృష్ణుని 


సాన్నిహిత్యం వలననే ఇవన్నీ శోభించాయి. అది తెలుసుకోలేక ఇన్ని 


రోజులూ ఇదంతా నా పతిభ అను కున్నాను. నేను బట్ట తెలివితక్కువ 
వాడిని అని ఇప్పుడే తెలుసుకున్నాను. 


విను. 


అన్నయ్యా! ఇంక అసలు విషయం చెబుతాన నీవు 
ఎవరెవరి గురించి అడిగాడో ఆ యాదవులు, మన బంధువులు, 


113 


శ్రీమద్భాగవతము 


మిత్రులు అంతరూ బ్రాహ్మణ శాప మోహితులై, పూ 


చేసి, రెల్లుగడ్డితో ఒకరిని ఒకరు కొట్టుకొని మరణించారు. కేవలము 
నలుగురైదుగురు మాత్రం మిగిలారు. ఇదంతా ఆ శ్రీకృష్ణుని లీల. పెద్ద 
చేప చిన్న చేపను తిన్నట్టు, బలవంతుడు బలహీనుడిని ఓడిస్తాడు. 
సమాన బలము కలిగిన పెద్ద పెద్ద జీవులు ఒకరితో ఒకరు es 
టారు, అవమానించుకుంటారు. అందులో బలవంతుడు గెలుస్తాడు. 
సమానమైన బలము కలవారు ఒకరితో ఒకరుకొట్టుకొని చచ్చారు. 
కు మాత్రము ఆ 


శ్రీకృష్ణుని నామస్మరణ మాతము మిగిలినది. 


శ్రీకృష్ణుడు నా ఎదుట లేకపోయినా, నిరంతరము 


a 
ధ్యానిస్తున్నాను. ఆ మహానుభావుడు నాలోనే ఉన్నప్పుడు ఇంక నేను 


అటువంటి వైరాగ్యము కలిగింది.” అని అన్నాడు అర్జునుడు. 


భారత యుద్ధమునకు ముందు ఇరుసేనల మధ్యలో 
చేసిన గీతా బోధ, ఇప్పుటి దాకా అర్జునుని అంతరాంతరాళ్లలో నిక్షిప్తమై 


ఉంది. శ్రీకృష్ణ నిర్మాణంతో ఆ జ్ఞానము ఒక్కసారి పెల్లుబికింది. దాని 
ఫలితంగా అర్జునునిలో కామ వికారాలు తొలగిపోయాయి. వైరాగ్యం 


ఉన్న అవిద్య దూరం అయింది. దానితో 


114 


అంకురించింది. 


అనే భావన నశించి, అద్వైత భావము 


ఇదంతా సావధాగుంగా విన్న ధర్మరాజు, తమకు కూడా ఈ 
మును వదిలి వెళ్లాల్సిన స 


విస్తరిం వడం ధర్మ ధా స్పష్టంగా కనప డుతూ ఉంది. కలి లక్రణః 
కో శ ం మోసం చేయడం, కుటిలత్తము, హింస 


115 


శ్రీమద్భాగవతము 


మొదలగు అధర్మ పవర్తనలు జనులలో పాకిపోతున్నాయి. 


తాను కూడా లోకమును విడిచి పెట్టవలసిన సమయం 


వాత యుధిష్టిరుడు ప్రాజాపత్యము అనే 


లోకమునకు Disa న సర్వబంధనవ ౨ లను 


మారిపోయాడు. ఇల్లువదిలి ఉత్తరదిశగా వెళ్లిపోయాడు. 
రము ఏకాగచిత్తముతో భగవధ్యానములో మునిగిపోయాడు. 


పాదపద్మము లను ధ్యానించడంలోన నిమగ్నమయా 
కైవల్యం చేరుకున్నారు. 


116 


పథమస్మ్కంధము. 


విదురుడు కూడా క్యష్ణభక్తితో పునీతుడై ఈ శరీరమును వదిలి 
తన పూర్వస్థితికి చేరుకున్నాడు. తన భర్తలు శ్రీకృష్ణుని సాయుజ్యము 
పొందారు అని తెలిసిన ద్రౌపది కూడా భర్తల మార్గమునే అనుసరించి 
పుణలోకములను పొందింది. 


పథమస్కంధము పదునైదవ అధ్యాయము సంపూర్ణము 
ఓం తత్సత్‌ ఓం తత్సత్‌ ఓం తత్సత్‌ 


పదునారవ అధ్యాయము. 


నైమిశారణ్యంలో సత్రయాగ సందర్భంలో సూతపౌరాణికుడు 
శౌనకాది మహామునులకు భాగవత పురాణమును ఈ విధంగా 
వినిపించాడు. 

“పాండవుల మహాప్రస్థానము తరువాత పరీక్షిత్తు మహారాజు 
ఈ భూమిని జనరంజకంగా పరిపాలించసాగాడు. పరీక్షిత్తు తన 
మేనమామ ఉత్తరుడి పుత్రికయగు ఇరావతి అనే కన్యను వివాహ 
మాడాడు. ఆమె వలన పరీక్షిత్తుకు జనమేజయుడు మొదలగు 
నలుగురు కుమారులు కలిగారు. కృపాచార్యుడు ఆయనకు గురువు. 
కృపాచార్యుని ఆధ్వర్యంలో పరీక్షిత్తు మూడు అశ్వమేధ యాగములను 


117 


శ్రీమద్భాగవతము 


ఒక రోజు పరీక్షిత్తు దిగ్విజయ యా త్రకు బయలు దేరాడు. 
ఒకచోట ఒక విచిత్రము చూచాడు. కలిపురుషుడు 

ఆభరణములను, కు కిరటమున ను ధరించి, / శూద్రరూపంతో 
కనిపించాడు. ఆ కలి పురుషుడు నేలమీదపడుకొని ఉన్న ఒక ఆవును, 
ఎద్దును కాలితో తన్నుతున్నాడు. అది చూచిన పరీక్షిత్తు ఆ అన్యాయాన్ని 
ఆపాడు. కలిపురుషుడు తన రాజ్యము ఎ అని తెలుసు 
కున్నాడు. వెంటనే ధనుస్సును చేతిలోకి తీసుకున్నాడు. దుష్టశిక్షణ 
కొరకు జైత్రయాత్రకు బయలు దేరాడు. 


లో ప్రవేశించాడు క 


, భారతము 
రాములు, మొదలగు న తతుంతవాడు అయాటేసముతతో 
వారికి అనేక బహుమతులను ఇచ్చాడు. తాను కూడా శ్రీకృష్ణభక్తి 
తో ము 


ఇది ఇలా ఉండగా ఒక ఆశ్చర్యకరమైన సంఘటన ఒకటి 
జరిగింది. ధర్మదేవత ఎద్దు రూపంలో ఒంటికాలితో సంచరిస్తూ 
ఉన్నాడు. ఒకచోట గోరూపంలో దు:ఖితురాలై ఉన్న భు 
ఆమెను చూచి ధర్మదేవత ఇలా అన్నాడు. 


ఉంది. నీవు ఎవరి గురించి అన్నా 


కాళ్లనుపోగొట్టుకొని ఒకే పాదంతో 
118 


“ఏమ్మా! నీవు సుఖంగా ఉన్నా 
నీవు బాధపడుతున్నట్టు కనిపిస 


దుఃఖిస్తున్నావా?లేక మూడు 


ఇస్తుంటే 
—0 


పథమస్మ్కంధము. 


౭చి దు:ఖిస్తున్నావా! లేక నిన్ను దుర్మారులయిన 
క్షత్రియులు పరిపాలిస్తున్నారని బాధపడుతున్నావా! రాజులు, య్‌ 

యజ్ఞియాగములు చేయకపోవడంవల్ల దేవతలకు హవి॥ 
అందడం లేదని అతనన త యజ్ఞభాగమ 
వలన ఇంద్రుడు సకాలంలో వర్షము 


కారణంగా కరువు ఏర్పడి పజలు బాధపడుతున్నారా! 


లు ఉన పోవడ 
లు కురిపించడం లేదా! ఆ 


అమ్మా! భూమాతా! భూమి మీద అశాంతి పబలిపోయింది. 
భర్తలను భార్యలు, తల్లి తండులను గౌరవించడం 


లేదు. న్‌ కూడా (న లను రక్షించడం లేదు. పైగా రాక్షసుల వలె 


వారి సంతానము 


చూచి క 


. రాజులు బకరితో ఒకరు 


అమ్మా! ఇదంతా కలి పభావమ 


యుద్ధములు చేసుకొని నాశనం అయిపోతున్నారు. పజలు 
శాస్త్రములను అధ్యయనం చేయడం లేదు. చేసినా వాటిని 
పాటించడం లేదు. నియమా 


లు ఉల్లంఘించి ఇష్టం వచ్చినట్టు 


రీయములు న ఇ జ 0 లేకుండా 


119 


శ్రీమద్భాగవతము 


అడిగాడు ధర్మదేవత. 
అప్పుడు భూదేవి ఇలా పలికింది. “ఓ ధర్మదేవతా! నీవు నన్ను 

ఉన్నాయి. అన్నీ తెలిసీ నన్ను ఎందుకు అడుగుతావు? నీ సంగతి చెప్పు. 

చక్కగా నాలుగు పాదములతో సంచరించేవాడివి ఇప్పుడు ఒంటి 


కాలితో తిరుగుతున్నావు కదా! నా పరిస్థితి అలాగే ఉంది. ప్రజలలో 
అవినీతి పెరిగి పోయింది. ఎవరూ నిజం చెప్పడం లేదు. శుచిగా 
ఉండటం లేదు. దయా గుణము, క్షమాగుణము, త్మాగబుద్ది, 
మనుషులలో మచ్చుకైనా కనిపించడం లేదు. 


జనం సంతోషంగా ఉండటం మరిచిపోయారు. ఉన్నవాళ్లు 
లేని దాని కోసరం పాకులాడు తున్నారు. లేని వాళ్లు, ఉన్న వాళ్లకు అన్నీ 
ఉన్నాయనీ, తమకు ఏమీ లేవనీ బాధపడుతున్నారు. అందుకని 
ఎవరికీ సంతోషం లేదు. అందరికీ కోపం ఎక్కువ అయిపోయింది. 
ఎవరూ శాంతంగా ఉండటం లేదు. మనో నిగ్రహం ఎవరికీ లేదు. 
ఇంద్రియ నిగ్రహం అసలే లేదు. ఎవరూ తపస్సు చెయ్యడం లేదు. 
తప్పుచేసిన వాళ్లను క్షమించడం మరిచిపోయారు. దెబ్బకు దెబ్బ 
తీస్తున్నారు. ఏ పని చేసినా మనకేం లాభం అని లాభనష్టాలు లెక్కలు 
వేసుకుంటున్నారు. 


శాస్త్రములను చదివి జ్ఞానం సంపాదించడం మరిచి 
పోయారు. అందరూ సుఖాలకోసరం పాకులాడే వాళ్లే కానీ విరక్తితో 


120 


పథమస్మ్కంధము. 


ఉన్న వాళ్లు కనపడటం లేదు. అంతా దుర్దలులు. ఎవరికీ శౌర్యము 
లేదు. బలం లేదు. ఎవరి ముఖాల్లో తేజస్సు కనిపించడం లేదు. ప్రతి 
ఒక్కడూ పైవాడి కింద ఊడిగం చేసే వాడే కానీ, స్వతంత్రంగా బతకడం 
ఎవరికీ తెలియదు. ప్రతివాడికీ తన గురించి తాను ప్రగల్ణాలు 


రు కోవడం బాగా అలవాటయింది. 


పెద్దల ఎడల ఎవరికీ వినయము, గౌరవం లేదు. ప్రజలు 
శీలం అనే మాట మరిచిపోయారు. అవినీతి, అశ్సీలము ? ౦ స్వైరవిహారం 
చేస్తున్నాయి. మానసికంగా అంతా శుర్దలుల్‌, ఎవరికీ మానసిక 
ము లేదు. ఇంద్రియములను అదుపులో పెట్టుకోవడం ఎవరికీ 
చేతకాదు. నిజమైన సౌభాగ్యము ఎక్కడాకనిపించడం లేదు. అంతా 
కృత్రిమము. దేవుడి మీద భక్తి తగ్గిపోయింది. వేదములను నమ్మడం 


లేదు. నాస్తికత్వము పబలిపోయింది. ఏమీ లేకపోయినా అందరికీ 


తత్వం బాగా అబ్బింది. చేసే పని మీద శ్రద్ధ, గౌరవంగా బతకడం, 
మంచి పనులు చేసి కీర్తి సంపాదించడం అనే గుణములు 


జనం కలిపభావం వలన పై విధంగా తయారయ్యారు. ఆ జనం 
గురించి, మూడు కాళ్లుపోగొట్టుకున్న నీ గురించి, దేవతల గురించి 
యుషుల గురించి పితృదేవతల గురించి, సద్దాహ్మణుల గురించి నేను 
నిరంతరం బాధపడుతున్నాను. ఎల్లప్పుడూ చక్కగా పుష్షి' 

లక్షి ఆ పద్మవనమును వదిలి 
హా 


వములను సేవిస్తూ ఉండేది. అను 


ంచిన 


121 


శ్రీమద్భాగవతము 


శ్రీకృష్ణుని పాదములతో పునీతమవుతున్న నేను శ్రీకృష్ణుని 
నిరంతర సహచర్యముతో గర్వితురాలనయ్యాను. నా గర్వము 
అణచడం కోసరం అన్నట్టు శ్రీకృష్ణుడు నన్ను విడిచి వైకుంఠమునకు 
వెళ్లాడు. అసుర ప్రవృత్తి కలిగిన క్షత్రియులు అక్షైహిణీల కొద్దీ పెరిగి 
పోవడంతో, శ్రీకృష్ణుడు అవతరించి భూభారమును తగ్గించాడు. నీవు 
బంటి కాలితో సంచరించడం చూచి, ధర్మ సంస్థాపన కొరకు 
భూమి మీద అవతరించాడు. కాని ఆ మహానుభావుడు నిన్ను నన్ను 
విడిచి వెళ్లిపోయాడు. అందుకే ఈ దు:ఖమ 
భూమాత. 


ఎ.” అని పలికింది 


పథమస్కంధము పదునారవ అధ్యాయము సంపూర్ణము 
రుం తత్షత్‌ ఓంతత్సత్‌ ఓం తత్షత్‌ 


శ్రీమద్భాగవతము 


సూతుడు శౌనకాది మహామునులకు మహాభాగవత 


“ పరీక్షిత్‌ మహారాజు ఒక ఆవును, బక ఎద్దును కొడుతున్న 
రాజలాంఛనములు ధరించి ఉన్న ఒక శూదుని చూచాడని 


122 


పథమస్మ్కంధము. 


చెప్పానుకదా. ఆ ఎద్దు బక్కచిక్కిపోయి ఉంది. ఒక పాదంతో 
తూ ఉంది. అటువంటి ఎద్దును ఆ శూదుడ 


రు ంద్రుడు కొడుతుంటే Baa దిక్కులు చూస్తూ ఉంది. 
వును, ఎద్దును చూచిన పరీక్షి వై, 


కాని నీవు చేసే పనులు శూదుడి వలె ఉన్నాయి. ఈ ప 
§ 8 లోకమును విడిచి వెళ్లినాడనియా నీ గర్వము. నేను 

ెజ్ఞాములో తప్ప చేసావు. నీకు శిక్షను విధిస్తాను. 
బాధించినందుకు నీకు మరణ శిక్ష సరి 


అయినది.” అని అన్నాడు 


ర 1. . కాని ఒకే పాదంతో తి bss. నీ 
oC ప. శాయి. ఘు ల పటాల! నిన్ను చూస్తే 


123 


శ్రీమద్భాగవతము 


తరువాత గోవును చూచి “అ 


ఉన్నాను. ఏ గోమాతా! ఏ రాజు పరిపాలించే రాజ్యంలో ప్రజలు 
దుఃఖిస్తారో, ఆ రాజుకు ఆయువు 
బాధలు తీర్భడమే ప్రభువు యొక్క పరవ 1 
నిన్ను కొడుతున్నాడు. వడిని ఇప్పుడే చంపుతాను. నీకు ఊరట 


క్‌ు, స్తాను.” అని అన్నాడు పరీక్షిత్తు. 


తరువాత ఎద్దును చూచి “ఓ వృషభమా! నీ మూడు 
పాదములను ఎవరు లు ఆ దుర్మార్దుడు ఎవరు? 


ఈ కౌరవ వంశీయుల పాలనలో ఇటువంటి దురాగతములు 
మూడు పాదములు నరికి, మా కౌరవ వంశమునకు 
అప్రతిష్ట తెచ్చిన వాడు ఎవడు? వాడిని కఠినంగా శిక్షిస్తాను. 
ఎందుకంటే నా పాలనలో నిరపరాధులకు కష్టం కలుగ చేసేవాడు 
నన్ను చూసి భయపడతాడు. ల నాధుజనులు సుఖ 


ఆచరిం కాకా వారిని రక్షించడం, శ — చెప్పిన విధులను 


తలలను తరపున టించేవారిని శిక్షించడం రాజుయొక్క 
పరమధర్మము. కాబట్టి నా ధర్మాన్ని నేనునెరవేరుస్తాను.” అని అన్నాడు 
పరీక్షిత్తు. 


124 


పథమస్మ్కంధము. 


) లను తం దుర్మార్దులను 


నం అని ఈ కార్యము 

కి సాధ్యం అవుతుంది. కాని ఒక సందేహము. మానవులకు 

“ 9 ఎవరి వలన వస్తాయో ఏ కారణం చేత 
స్తాయో రక రకాలుగా చెబుతూ ఉంటారు. కాని వది నిజమో 

తెలియదు. 


కొంత మంది తమకు వచ్చిన కష్టాలు తమ వల్లనే 
వచ్చాయని అనుకుంటూ ఉంటారు. మరి కొందరు దేవుడు మనకు 
లడు, జై డు అనుకుంటూ ఉంటారు. మరి కొందరు మనము 
ఉంటారు. మరి 
వైపరీత్యము వలననే అన్ని కష్టాలు వస్తా 
ంస్సునకు కానీ వాక్కుకు కూడా అందని 
నరుడు అయిన ఆ పరమేశ్వరుడే మనకు కష్టములు 


కష్టాలు వచ్చాయి అనుకుంటూ 


0౦౦ 


అంటారు. ఇంకా ఈ కొందరు కు 


కానీ సుఖములు కానీ కల్చిస్తుంటాడు అని చెబుతారు. ఇన్ని 


నిర్ణయించాలి” అని చెప్పింది 


పరీక్షిత్తు ఆలోచనలో పడ్డాడు. ఆ ధర్మదేవతతో ఇలా 
అన్నాడు. oe నిజం చెప్పడం లేదు. అధర్మం చేసిన వాడికి ఏ శిక్ష 
రెదించిన వాడికి కూ 
ుంది. అందుకని నీ పాదములను ఖండించిన వాడి గురించి 
తెలిసినా నీవు చెప్పడం లేదు. దీనిని బట్టి చూస్తే నీవు సామాన్యురాలివి 


ఉంటుందో ఆ అధర్మాన్ని సు డా అదే శిక్ష 


125 


శ్రీమద్భాగవతము 


. ఈ వ్యషభరూపంలో ఉన్న నీవు ధర్మదేవతవు. 


యు, దయ, సత్యము 
డుస్తూ ఉండేదానివి. ఆ నాలుగు 
గర్వము, , స్తీలోలత్వము, ర్‌ కలిగిన మత్తు అనే 


ముగ్గురు దుర్మార్గులు ఖండించారు. య “స స్వే ము య 


రెడు. ఆ సత్యము we పాదమును 
లోక ము ములో ase గు పబలింవజేయాలని 


అధర్ష ర్మపరులు, కేవలం ౮ రాజు వేషం ము వేసుక 
స్‌ అధర్మము ముతమురిపంని అని ఈమె దు:ఖినూ ఉంది. ఈ 
ను నాశనం చేస్తాను” అని తన చేతిలో 


తనను చంపడానికి వ. ప 


సం | అయిన పరీక్షిత్తు కలిని సు 


yo 


126 


రాజు వేషమును 


పథమస్మ్కంధము. 


“అకలి ల నేను అర్జునుని మనుమడిని. 
శరణాగతులను చంపను. పై కిల ౨ రార చడం ౧5 
er వార ప్ర 
నాయం చేస్తుంటావు. నీలో రకరకాలైన అధర్మములు అ 
లోభము, మాయలు చెయ్యడం, మోసం చెయ్యడం, ఎదుటి వారి 


కిముల ue 5 ఆరాధిస్తుంటారు. ఆ విష్ణుమూర్తి 


లోపలా బయటా సర్వాంతర్యామిగా ఉన్నాడు. నా రాజ్యంలో ధర్మము, 


త్యము వెల్లివిరుస్తుంటాయి. నా రాజ్యంలో నీకు స్తానం లేదు. 
అని క పరీక్షిత్తు. 


పరీక్షిత్తు పలికిన పరుషమైన మాటలు విన్న కలిపురుషుడు 
ెత్తుతో ఇలా అన్నాడు. “ఓ మహారాజా! 


95 
(అం 
క 
| 
వ 
ర 1 
. 
నై 
9s 
గు 
న 
స. 


30 


127 


శ్రీమద్భాగవతము 


నేను నీ రాజ్యంలో ఉన్నా లేక నీ రాజ్యం బయట ఉన్నా నా కళ్లకు 
ఖడ్డంచేతిలో ధరించిన నీవే కనపడుతుంటావు. కాబట్టి నేను 
ఎక్కడున్నా ఒకటే. దయచేసి నేను ఎక్కడ ఉండాలో 


ఉంటాను 


” అని వినయంగా అడిగాడు కలిపురుషుడు. 


పరీక్షిత్తు ఇలా అన్నాడు. “నీవు జూదము, మద్యపానము, 
వేశ్యాగహములు, జీవహింస చేసే వారు. వరి యందు నివసించు. 


ఇంకా కావాలంటే బంగారంలో కూడా ఉండు. ఎందుకంటే సువర్ణవ యు 


వలన సంపద చేకూరుతుంది. ఆ సంపద కోసరం అబద్దాలు ఆడతారు. 


సంపద వలన గర్వం వస్తుంది. సంపద మూ 


స్తీలోలత్వము పెరుగుతుంది. స్తీలకోసరం హింస 


ఆ 


పజ్వరిల్లుతుంది. దాని వలన మనుషులలో శతుత్వము పెరిగి 


పోతుంది. కాబట్టి ఒక్క బంగారంలో ఉంటే నీవు అన్నిట్లో ఉన్నట్టే.” అగి 


అన్నాడు పరీక్షిత్తు. 


అనే వాటిని ఆవహించాడు. కాబట్టి గొప్పవాడు కావాలి, కీర్తి పతిష్టలు 


సంపాదించాలి, ధర్మపరుడుగా జీవించాలి అనికోరుకొనేవారు పై 
ఐదింటికి దూరంగా ఉండాలి. ముఖ్యంగా ధర్మంపాటించేవారు, 
ప్రజాపాలకులు, గురువులు, రాజులు పై ఐదింటికి దూరంగా ఉండాలి. 
తరువాత పరీక్షిత్తు, తపస్సు శుచిత్వము, దయ, అనే ధర్మదేవత 

ఏ మూడు పాదములను పునరుద్ధరించాడు. 


128 


పథమస్మ్కంధము. 


తరువాత పరీక్షిత్తు జనరంజకంగా హస్తినాపురము రాజధానిగా 


రాజ్యపాలన చేస్తున్నాడు. 


శ్రీమద్భాగవతము 
పథమ స్కంధము పదునేడవ అధ్యాయము సంపూర్ణము 
ఓం తత్షత్‌ ఓం తత్షత్‌ ఓం తళ్ఫత్‌ 


సూతుడు శౌనకాది మహామునులకు భాగవత కథను 


పకారంగా వినిపించసాగాడు. 


“ఓ బ్రాహ్మణోత్తములారా! శ్రీహరి పాద పద్మములను 
ఆశయించిన వారికి ఇహ, పర నుఖములు రెండూ 


లభిస్తాయి 
అన్నదానికి పరీక్షిత్తు ఉదాహరణ. శ్రీకృష్ణుని మహిమ వలన గర్భంలో 
ఉండగానే బ్రహ్మోస్రము బారి నుండి తప్పించుకున్నాడు. తరువాత 
బ్రాహ్మణ శాపము వలన తక్షకుని వలన మరణం సంభవిస్తుంది అని 
తెలిసి కూడా ఏ మాత్రమూ వ్యధ చెందలేదు. శుక మహర్షి ముఖతా 
భాగవత పురాణమును విన్నాడు. తుదకు గంగానదిలో మునిగి 
విష్ణునాయుజ్యము పొందాడు. 


129 


శ్రీమద్భాగవతము 


శ్రీహరి నామ స్మరణ లన 
శ్రీహరి పాదముఈ 
ఉండదు. త మహారాజుకు ఇచ్చిన | = 
భూమిని పరిపాలిస్తున్నంత వరకూ కలి తన తా ను చూపలేదు. 


వారు, ; ఆన కథలను వినేవారు, 


య అనుకొనే వారిని, మంచి పనులను 


చేయలేడు. కేవలం మూర్చులను, శ ఎల్లవడ కూ పారు 
గడిపేవారిని కలి పీడిసాడ 


ఉన్నంత కాలము 


మహామునులారా! మీకు పరీక్షిత్తు వృత్తాంతమును 
వివరంగా చెప్పాను. ఇంకా ఏమి చెప్పమంటారు” అని అడిగాడు 
సూతపారాణికుడు. అప్పుడు శౌనకుడు ఇలా అన్నాడు 


ర్రీకృష్ణున వు. 
130 


పథమస్మ్కంధము. 


సుఖాలు సాటి రావు. ఇంక మానవులు అనుభవించే తుళ్ళప్రాపంచిక 
భోగములు సత్సాంగత్యము ముందు దేనికీ పనికి రావు. కాబట్టి 
కలికాలములో సత్తురుషుల సాంగత్యము అన్నిటికన్నా మిన్న శివుడు, 
బ్రహ్మ, దేవతలు, బుషులు, మొదలగు దేవతా గణములు కూ 
భగవానుని గురించి పూర్తిగా తెలుసుకోలేకపోయారు. ఇంక మేమెంత. 
కాబట్టి నీవు మా యందు దయయుంచి శ్రీహరి కధలను, అవతార 
విశేషములను సాకల్యముగా వివరించు. మాకు శ్రీహరి కధామ్యతము 
ఎంత తాగినా తనివితీరడం లేదు. పరీక్షిత్తు, వ్యాస పుత్రుడైన శుక 
మహర్షి వలగు జ్ఞానమును పొంది విష్ణుసాయుజ్యమును 

కదా! శుక మహర్షి పరీక్షిత్తుకు చెప్పిన భాగవత పురాణమును మాకు 
చెప్పండి.మేము విని తరిస్తాము.” అని అడిగారు. 


పొందాడు 


అప్పుడు సూత పౌరాణికుడు ఇలా చెప్పసాగాడు. 
సతురుషుల సాంగత్యముతో పునీతుడను అయ్యాను. నేను తక్కువ 
కులమైన సూత కులములో పుట్టాను. కాని మా తండి గారి 
సాహచర్యముతో, జ్ఞాన వృద్ధులను, వయోవృద్ధుల న 
సాంగత్యములో క్యతారుడనయ్యాను. ఈ నాడు మీ 
నాలుగు మంచి మాటలు చెప్పగలుగుతున్న్మాను. 


ఆ భగవానుడు నకల సద్దుణ సంపన్నుడు. కేవలము భక్తి 
చేతనే ఆయనను సాక్షాత్కారం చేసుకోగలము. దానికి మార్గము 


శ్రీహరి కీర్తన. శ్రీహరిని కీర్షించు వారికి శ్రీహరి సాక్షాతా 


131 


శ్రీమద్భాగవతము 


. శ్రీలక్షిని బవ్మోది దేవతలు సేవిస్తుంటారు. 
ముల నుండి 


శ్రీకృష్ణుని మీద భక్తి ఉన్న వారికి ఇహలోక సుఖముల 
మీద, పాపంచిక విషయముల మీద ఆసక్తి పోతుంది. కోపము, 


మీకు చెబుతాను. ఎందుకంటే శ్రీకృష్ణుని లీలలను పూర్తిగా 
వివరించడం ఎవరికీ సా ధ్యం కాదు. పండితులు ఎవరికి శక్తి ఉన్నంత 


శ త అనాడు: మధ్యాహ్లం అయింది. బాగా ఆకలిగా 
5భమ్తికగా ఉంది. ల నీటి చ 


ఏక్క కనపడలేదు. దాహం 
తట్టుకోలేకపోతు, 


న్నాడు. ఆసమయంలో ఆయనకు ఒక ముగి 
(ర్రెయిల ము కనపడింది. అది శమ్‌కుడు అనే ముని ఆశమము. 

ఆసమయంలో శమీకుడు కళ్లు ము 

మరిచిపోయి ధ్యానంలో నిమ 


ంగుకొని పరిసరాలను 


గ్తమై ఉన్నాడు. ఆయనకు బాహ్మ 
ష్‌ర్లూ a © 
132 


పథమస్మ్కంధము. 


పపంచంతో సంబంధం లేదు. మనస్సును ఇందియముల నుండి 
విడగొట్టి అంతర్హుఖం చేసుకున్నాడు. దానినే సమ 
బహ్మలో లీనమై రమిస్తుంటాడు. బయ 


రయి స్టితి అంటారు. 
ఏట పపంచంలో 


బాడు. దాహంగా ఉంది కాసిన్ని నీళ్లు ఇవ్వమని అడిగాడు. ముని 
పలకలేదు. కళ్లు తెరవ లేదు. ma అహం ప్రవేశించింది. తాను 
కురు సామ్రాజ్యానికి మహారాజు. ఎవరైనా సరే తనను చూడగానే 
్యయు ఇచ్చి నత్కరించవలసినది పోయి, 
నళ ళ్లు తెరవకుండా, మాట్లాడకుండా 


మూసుకొని ఉన్నాడా! ఈ రాజుతో 


క కున్నాడు. ఇంతలో ఆ 
పరిసరాల్లో ఒక పాము చచ్చిపడి ఉంది. ఆ మునిని పరీక్షించాలని, ఆ 


సమాథిలో ఉన్నాడా! లేక ఊరికే కళ్లు 


నాకేం పని అని నిర్లక్ష్యంగా ఉన్నాడా! ఆ 


ఈ విషయం చెప్పాడు. 


Pe 


133 


శ్రీమద్భాగవతము 


రాజులు, బాగా గర్వించి, మునులను, బుషులను గౌరవించడం 
లేదు. పైగా అవమానిస్తున్నారు. పజలను రక్షించవలసిన రాజు ఆ 
పజలను దో? ముకుంటున్నాడు, అవమానిస్త్తున్నాడు. దుర్మార్గులను 


నేను శిక్షిస్తాను"అని పలికాడు. 


పక్కనే ఉన్న కౌశికీ నదిలో స్నానం చేసాడు. ఆచమనం 
ఏనాడు. జలాన్ని చేతిలోకి తీసుకున్నాడు. “కనీస మర్యాదలను కూడా 
పాటించకుండా నా తండ్రి మెడలో చచ్చిన పామును వేసి 
అవమానించిన రాజు అయిన పరీక్షిత్తు నేటికి ఏడవ రోజున తక్షకుడు 
అనే పాము కాటుతో మరణించుగాక” అని దారుణంగా శపించాడు. 
తరువాత పరుగు పరుగున ఆశ్రమానికి వచ్చాడు. మెడలో చచ్చిన 
పాముతో ఉన్న తండ్రిని చూచి దుఃఖించాడు 


ఇంతలో శమీకుడు సమాధిలో నుండి బయటకు వచ్చాడు. 
కుమారుని చూచాడు. తన మెడలో ఉన్న చచ్చిన పామును 
చూచాడు. వెంటనే ఆ పామును తీసి అవతల పారేసాడు. తన 
కుమారుడు శ్యంగిని చూచి ఇలా అడిగాడు. “కుమారా! ఎందుకు 


ఏడుస్తున్నావు. నీకు ఎవరన్నా అపకారం చేసారా!” అని అడిగాడు. 
అప్పుడు శ్యంగి జరిగిన విషయాన్ని తాను పరీక్షిత్తుకు శాపం ఇచ్చిన 


శు ఆ విషయం విని చాలా 


బాధపడ్డాడు. 


“కుమారా! ఇంత స్వల్ప విషయానికి ఇంత పెద్ద శాపం 
ఇచ్చావా! పజారక్షకుడైన మహారాజును శపించి మహాపాపం చేసావు. 
కుమారా! రాజు ఉండటం వలననే కదా మనము 

134 


నిర్ణయంగా 


ఆన్ని 


సాక్షాత్తు విష్ణు స్వరూపుడు. రాజు జా అనే వాడు లేకపోతే 


అరాచకం ప్రబలుతుంది. దొంగలు, దుర్మార్గులు తతః అవు తారు. 
పాపాలు ఎక్కువ అవుతాయి. జనులు ఒకరిని ఒకరు తిట్టుకుంటారు, 
కొట్టుకుంటారు, చంపుకుంటారు. ర ్‌ పోతె స్త్రీలకు రక్షణ 
ఉండదు. ప్రజలు వర్ణాశమ ధర్మమ పాటించరు. వేదాధ్యయనము 
అడుగంటిపోత ంది. జనులు కేవలం కోరికలకు, కామానికి వశులై 
పోతారు. వర్ణసంకరం జరుగుతుంది. 


ఆశ్రమానికి వచ్చాడు. నేను న 
దాహం తీర్ణలేకపోయాను. ఆయనకు కోపం వచ్చి ఇటువంటి పని 
చేసాడు. అంతే కానీ, య కావాలని న కాని యల అతని 


ఏమాధినిష్టలో ఉండటం వలన ఆయన 


పరీక్షిత్తు విష్ణుభక్తుడు. 


A 


విష్ణుభక్తులు ఇతరులచేత 


వారు తిరిగి ఏలాంటి అపకారము 


నింపబడినా, వంచింపబడినా, నిందించబడినా, కొట్టబడినా, 
చెయ్యరు. అటువంటి విష్ణుభక్తునికి 
నీవు తీరని అపకారము చేసావు. పాపం చేసావు.” అని కుమా 


మందలించాడు శమీకుడు. 


వెంటనే శమీకుడు తనశిష్యుని ఒకడిని పిలిచి, పరీక్షిత్తుకు 


pr.) 


శ్రీమద్భాగవతము 
శాపము గురించి వివరించాడు. 
ఆ విషయం విన్న పరీక్షిత్తు ఎంతో చింతించాడు. కానీ 


శ్యంగికి ఎలాంటి అపకారము తలపెట్టలేదు. మార్గాంతరం కోసరం 


అన్వేషిస్తున్నాడు. 


పథమస్కంధము పదునెనిమిదవ అధ్యాయము సంపూర్ణము 
ఓం తత్సత్‌ ఓం తత్షత్‌ ఓం తత్సత్‌ 


పంతొమ్మిదవ అధ్యాయము. 


నైమిశారణ్యంలో సూతుడు శౌనకాది మహామునులకు 
భాగవత కథను ఇలా చెప్పసాగాడు. 


“మహామునులారా! నిరపరాధి అయిన ఒక బుషికి నేను 
అపకారం చేసాను కదా అని చింతించాడు పరీక్షిత్తు. “దేవతలతో 
రూనుడగు బుషిని అవమానించాను. నాకు త్వరలోనే తగిన 
దండన విధింపబడుతుంది. ఇటువంటి పనులు జీవితంలో 
చేయకుండా నాకు తగిన ప్రాయశ్చిత్తము తప్పక జరుగుతుంది. 


బాహ్మణ శాపము నన్ను నా వారిని దహిస్తూ ఉంది.” అని తనలో తాను 


136 


పథమస్మ్కంధము. 


చింతిస్తున్నాడు. 

ఇంతలో పరీక్షిత్తుకు శృంగి ఇచ్చిన శాపము గురించి 
తెలిసింది. తనకు ఏడవ దినమున మ్యత్యువు సంభవిస్తుంది అని 
తెలుసుకున్నాడు. సు భగవంతుని చింతనలో గడపాలని 


ఆరో 


సుఖములను విడిచిపెట్టాడు. . శ్రీకృష్ణ 


నిర్మించుకొని వ్రాయోసవేశము చేయాలని నద్రయతచుకుస్తాడు 


ఆసమయంలో అత్రి, వశిష్టుడు, badass తలకు, 

రిష్టనేమి, భృగువు, అంగిరసుడు, పరాశరుడు, విశ్వామితుడు, ప 

డు, ప డు, ఇంద్రప్రమదు' శుుసుబాహువు 

ణుడు, భరద్వాజుడు, గౌతముడు, కి 

డు, కవషుడు, అగస్సుడు, వేదవ్యాసుడు, నారదుడు 
లు తీర్ధ యాత్రలు సేవిస్తూ అక్కడకు చేరుకున్నారు. 
పరీక్షిత్తు వారందరినీ నాదరంగా ఆహ్వానించి పూజించి 
ఉచితాసనములు ఇచ్చిసత్కరించాడు. పరీక్షిత్తు తనకు కలిగిన ఆపద 
గురించి తన ప్రాయోపవేశ నిర్ణయము గురించి వారికి తెలిపాడు. 


“మహాబుషులారా! మాలాంటి క్షత్రియుడు ఆచరించు 
హింసాయుత, క్రూర కర్మల వలననే కదా, మీలాంటి తమనాత్యకులైన 
బ్రాహ్మణ ణులు క్షత్రియులను దూరంగా ఉంచారు. కాని నా యందు 
మీకుజ ఉన్న వాత్సల్యము చేత మీరంతా నన్ను ఆశీర్వదించడానికి 
ఇక్కడకు వచ్చారు. నాకు ఎంతో సంతోషంగా ఉంది. పరమేశ్వరుని 


137 


శ్రీమద్భాగవతము 


కలిగింది. ఈ శాపం కూడా నా మేలుకే వచ్చింది అనుకుంటున్నాను. 
ఈ గంగా తీరంలో నేను ప్రాయోపవేశము చేయదలచుకున్నాను. 
తక్షకుడు ఎప్పుడు ఏ రూపంలో వచ్చి నన్ను కాటు వేసి చంపుతాడో 
కు తెలియదు. నా చావు గురించి నాకు ఎలాంటి భయం లేదు. 
కాబట్టి మీరందరూ నా మీద దయయుంచి నాకు విష్ణు గాధలను 
వినిపించండి. నన్ను తరింపజేయండి.” అని ప్రార్థించాడు. 


వలన శ్యంగి శాప కారణంగా గ 


పరీక్షిత్తు మహారాజు తన కుమారుడైన జనమేజయునకు 
మీద ఉత్తర 


పట్టాభిషేకము చేసాడు. గంగా తీరంలో దర్జాసనము 
ముఖం పెట్ట కూర్చున్నాడు. 


“కు పరీక్షిత్‌ మహారాజా! నీ తాతలు కూడా రాజ్యమును విడిచి 
వానపస్థమునకు వెళ్లిపోయారు. నీవు కూడా నీ తాతలు అనుసరిం 
చిన మార్గమునే అనునరిస్తున్నావు. నీ అంత్యకాలము వరకు మేము నీ 
పక్కనే ఉంటాము.” అని అన్నారు. ఆ మాటలు విన్న పరీక్షిత్తు వారితో 


ఇలా అన్నాడు. 


“మహామునులారా! మీ స్వభావము పరోపకారము. 
ఇతరులకు ఉపకారము చేయకుండా మరు ఉండలేరు. నాకు 
మోక్షమార్గము చూపుటకై మీరందరూ ఇక్కడకు వచ్చారు. నాకు చాలా 


138 


ఆనందంగా ఉంది.” అని అన్నాడు. 


ఇంతలా వ్యాన చ 3రుడైన శుక మహర్షికూడా 
తా వచ్చాడు. శుక మహర్షికి 16 ఏండ్ల వయసు. క్‌ 
గి. ఆయనది ఏ కులమో ప క 


హర్షి కువ 


ద క SNE wan శుకమహర్షి గు 


చూచి తలవంచి నమస్కరించి ఇలా అన్నాడు. 


|! రురు మా అతిథులుగా రావడం మాకు ఎ 
RAS సత్తురుషులను స్మరిస్తేనే మేము 
ము అవుతాము. అటువంటిది మీరే న మా 


ఆశ్రమమ ంనకు వచ్చారు. మీ 


ఆనందంగా ఉంది. 


శ్రీకృష్ణపరమాత్మ నాకు కూడా ద 
శాపగస 


ుమునందు తమరి దర్శనభాగ్యం 
తదు. ఈ ళో కు 


ఇది చాలు. ఈ 


నే షు సతత. వేయ 
గురించి, వాటికి వ్యతిరేక మైన విషయముల గురి 
తెలియజేయండి. 


139 


శ్రీమద్భాగవతము 


సాధారణంగా తమరు గృహస్రుల గ్యృహములకు బిక్షకు 
వెళ్లినపుడు, ఆ ఇంటి ముందు అపు పిదికే సమయం మించి 
ఉండరని ప్రతీతి. కాని మా వద్ద మాత్రము ఏడు రోజుల పాటు ఉండి 
మమ్ములను మీ వాగామ్యతధారలతో క్యతార్థులను చేయండి.” అని 
భక్తితో వేడుకున్నాడు. 


శ్రీమద్భాగవతము 
పథమస్కంధము పంతొమ్మిదవ అధ్యాయము సంపూర్ణము. 
పథమస్కంధము సర్వం సంపూర్ణము 
రుం తత్షత్‌ ఓం తత్సతడ& ఓం తత్షత్‌. 


140 


ద్వితీయస్కంధము. 


శ్రీమద్ధ్దాగవతము 


సంస్కృత మూలము 


భగవాన్‌ వ్యాసమహర్షి 


తేటతెలుగులో 
యం.వి.సుబహ్మణ్యం 
2-31, చైతన్యపురి, హైదరాబాద్‌ 500060 


సెల్‌:9391 134792 ఫోన్‌:040-240481 04. 


శ్రీమద్భాగవతము 


ద్వితీయస్కంధము 


ఒక వ్యక్తి ఏ కారణం చేతనైనా మరణించబోతుంటే, అతడు ఏమి చేస్తే 

భగవంతునిలో ఐక్కం కాగలడు. ఆ వ్యక్తి వినవలసినది, జపించ 

వలసినది, స్మరించవలసినది, భజించవలసినది ఏది? అతను ఏమేమి 
ములు చేయవలెను. వివరించండి.” అని అడిగాడు. 


అప్పుడు శుకమహర్షి పరీక్షిత్తు తో ఇలా అన్నాడు. 
హారాజా! మంచి ప్రశ్ష వేసావు. ఇది నీకే అందరికీ ఆమోద 
రము 


మోగ్యమైనది. ఎల్లప్పుడూ నేను, నా ఇల్లు, ఇల్లాలు, సంసా 


కేవలం పాపంచిక విషయములలలో మాత్రమే 


అనుభవించడంలోనూ, కుటుంబ అవసరాలు తీిర్చడంలోనూ గడిచి 
పోతుంది. 


ఈ మనుష్యులు పతిరోజూ కాలంతో పోటిపడుతుంటారు. 
న్‌ు చేస్తుంటారు. వీరందరూ ఎప్పుడో ఒకప్పుడు 


ద్వితీయస్కంధము. 


రూ శాశ్వతంగా ఈ లోకంలో 


ఉండరు. కాని ప్రతివాడూ తాను శాశ్వతంగా ఇక్కడే ఉంటాను అని 
అనుకొని ధనార్జన చేస్తుంటాడు. కాని వారికి ఒక విషయం తెలియదు. 


భే ఉంటారు. భగవంతుని 


ము అని తెలిసి కూడా తెలియ 
అ= 


గురించి ధ్యానించడం మరిచిపోతారు. 


లు 


సర్వాంతర్యామి అగు ఈ 


భగవంతుని నామస్మరణ చెయ్యాలి. భగవంతుని 


శ్రీమద్భాగవతము 


అందరూ చేయవలసిన పని. గుణములకు అతీతులై | 
షయములమ్‌ద ఆసక్తిని కమకమంగా 


ఏణములను కీర్తించడంలో ఆసక్తిని 


ద్వాపర యుగాంతంలో నా తండ్రి సువ టైం టు 

రాణమును నేను నా తండ్రి గారి వద్ద నేర్చుకున్నాను. ఈ భాగవత 
రాణము పండితుల వలన వినిఅర్ధం చేసుకోవలసినదే కానీ, 
నృత తనకీ అర్థం చేసుక! వడం కష్టం. 


ఈ భాగవతము 


వేద సమ్మత 
న్ని 


8 భాగవతపురాణములో విమ్లవు అవతార విశేషములు 
విష్ణువు ఆ అవతారమైన శ్రీకృష్ణుని అ అవతార విశేష ములు 


విస్వతంగా 8 వివరింపబడ్డాయి. నాకు ie రజన్‌, తమోగుణముల 


ద్వితీయస్కంధము. 


శ్రద్ధతో చదివినా, విన్నా మానవులకు భగవంతుని యందు ఆసక్తి, భక్తి, 
శద్ద, కలుగుతాయి. 


ఈ సంసారము నందు నిర్వేదము, విరక్తి కలిగి, ఏ కారణం 
చేత కూడా భయంలేని వారికి, మరణించిన తరువాత స్వర్ణసుఖము 
లను, మోక్షమును కోరుతూ, జీవాత్మను పరమాత్మయందు లగ్నం 
చేసిన యోగులకు, హరి నామస్మరణ, శ్రీహరి కధలను వినడం, 
ంఖ్యసాధనములు. 


శ్రీహరిని స్మరించడం, కీర్తించడం మ 


ఈ లోకంలో నిత్యము పాపంచిక విషయములలో 
మునిగితేలు మానవులు, భగవంతునికి విముఖంగా ఉంటూ, 
నిర్లక్ష్యంగా, తమ జీవిత కాలములో ఎన్నో సంవత్సరములను 
వ్యర్థముగా గడుపు తున్నారు. తాము కాలమును వ్యర్థముగా 
గడుపుతున్నాము అన్న విషయం వారికి తెలియడం లేదు. జీవితం 


అంతా నిర్లక్ష్యంగా, వ్యధాగా, వ్యర్థంగా బతకడం కన్నా దేని వల్ల అయితే 
మనకు శ్రేయస్సు కలుగుతుందో, దాని గురించి ఒక ముహూర్త 
ము పాటు ఆలోచిస్తే ఆ ఆలోచన వారి జీవితమును మలుపు 
ఏ తమ జీవితంలో ఎన్నో సంవత్సరములను వ్యర్ధం! 
ము అని తెలుసుకొన్న నాడు, మానవుడు తన | 
జీవితమును మంచి మార్గములో నడుపుతాడు. శ్రేయస్సును 
పొందుతాడు. 


ము ఖట్వాంగుడు అనే రాజు ఉండే 
వాడు. అతడు తన జీవితమంతా పాపంచిక విషయములలో 


శ్రీమద్భాగవతము 


రాయము ఉంది. ఈ ఏడుదినములు పాప 


పెట్టు. భార్యాపుతుల జ pra మమకారము 


నాకీ 
ఆడి 


వెపు పయనించు. ఆ పరమాత్తను 


| మనోనిగ్రహం క యనా? 
సినట్టు త" 


ద్వితీయస్కంధము. 
ఉచ్చరించాలి. మనస్సును కం యందు లగ్నం చయాలి. 


కూడదు. ఆ పరిస్థితులలో మనస్సు భగవంతుని ఏ 
రువమునందు మ నన్గు లగ్నం అవుతుందో 6 దానినే పరమపదము 


ద్వారా, మనస్సును అ కు జా 
మనసును ఏకా గత తో లగ్షంచేయడం వలన 
లు కడిగివేయబడతాయి. మనస్సు నిర్మలంగా ఉంటుంది. దీనినే 
ధారణ అంటారు. ధారణ అంటే మనస్సును భగవంతునియందు 

5 యోగి భగవంతుని 


లోని మలినము 


ప్తారు కదా! ఆ. టి ఏ విధంగా చేయాలి. అందరికీ 


ష్టమైన ధారణ ఏది? దేని గురించి ధారణ చెయ్యాలి? 


శ్రీమద్భాగవతము 


పము నందు ఉంచాలి. 


భగవంతుడు విరాట్‌ స్వరూపుడు. 
ఏ మరొకటి లేదు. . ఈ స్ఫూ 
రూపము as “eon ఆ విరాట్‌ స్వరూప ము భూత,భవిషక్‌ 


. ఈ స ూలప్రక్యతి అంతా ఆ విరాట్‌ 


ప్యథివి, ఆకాశము, అగ్ని వాయువు 
ము ఈ ఏడింటితో. కూ 


ద్వితీయస్కంధము. 


ఇందుడు మొదలైన దేవతలు ఆయన యొ 
ఆయన ముక్కు రంధ్రములు. ఆయన వ 


ముఖమే అగ్ని 


కము ఆయన నేతగోళమ లు. ఆకాశంలో పకాశించే 
ఆయన కళ్లు. రేయింపగళ్లు ఆయన కనురెప్పలు. బహ్మ 


వేదములు ఆయన బహ్మరంధము. యముడు ఆయన 
కోరలు. భార్మాపుతుల యందు మమకారము ఆయన దంతములు. 
యన మందహానమే జగన్మాయ. ఈ సృష్టి ఆయన కటాక్షము. 


సిగ్గు ఆయన పైపెదవి. లోభము ఆయన కింది పెదవి. 
్కయు ఆయన స్తనములు. అధర్మమే ఆయన వీపు. Cases 


ఆయన నాడులే నదులు. ఆయన శరీరంమీద ఉన్న 
రోమములే వ్యక్షజాతులు. వాయువే ఆయన శ్వాస. కాలమే 
నడక, ఏ ఆయన ఆట. మేఘము 
కేశమ ంలు. సాయంసంధ్య ఆయన వస్త్ర 


ము. ఆయన మనస్సే చంద్రుడు. విజ్ఞాన శక్తి గల ఆయన 


Pea 


ణుల జీవన విధానవే 


0౦. ప్రక్యతి ఆయగ 


శ్రీమద్భాగవతము 


ము. గంధర్వులు, విదా Wn స అప్పరసలు 


ఆయన స్వర ములు. అసురులు ఆయన వీరము. । 


ఆయనకు ఇష్టమైన కర్మలు. 


ఓ పరీక్షిత్‌ మహారాజా! నీకు నేను విరాట్టురుషుగి 
ముల గురించి వివరంగా చెప్పాను. మోక్షము కోర 


ఉపాయము అతికి లేదు. pee కూడా సత్సస్వరూపుడు అయిన ఆ 

శ్రీమన్నారాయణుని ధ్యానించు, తరించు. నారాయణుని కంటే వేరు 

ము లేదు. అలా కాకుండా నీవు ఇతర దేవతల మీద కూడా ఆసక్తి 
ము కలుగుతుంది. మరలా 


ఓం తత్సత్‌ ఓం తత్సత్‌ ఓం తత్సత్‌ 


10 


ద్వితీయస్కంధము. 
ద్వితీయ స్కంధము 


రెండవ అధ్యాయము. 


పరీక్షిత్‌ మహారాజా! ఇంతకు పూర్వం కూడా స్యప్టి పార 
స్యష్టి గురించిన జ్ఞానమును పరమాత్తుః 


జ్ఞానమును పొందిన తరువాత బ్రహ్మ ప్రకయమునకు ముందు 


తరువాత శబ్దబహ్మములు అయిన వేదములు స్యష్టింప 
లలో వివిధములైన కర్మకాండల గురించి 


చెప్పబడింది. ఆ కర్మకాండలతో కూడిన యజ్ఞయాగములు చేస్తే 


లోకంలో సకల సుఖాలు కలుగుతాయి, స్వర్గలోక సుఖాలు లభిస్తాయి 
అన్న ఆలోచనలు మానవుని బుద్ధిలోకి ప్రవేశించాయి. ఇదే 


ములను కోరుకున్న 
కర్మలను రకరకాల ల పేర్లతో పిలుస్తున్నారు. వేరు వేరు పేర్లుకల 


శ్రీమద్భాగవతము 


లి. ఆ కర్మల వలన లభించు సుఖములను 
లేకుండా a లి. 


అనుభవించాలి. అ కర్మలను కూడా పతిఫలాపేక్ష 


క సుఖములు, సాంసారిక సుఖములు శాశ్వత సుఖములు 
. మానవుని శరీర 
మునకు కావలసిన వస్తువులు అన్నీ ఈ ప్రకృతి ఏదో ఒక 
రుస్తూ ఉన్నప్పుడు వాటి కోసరం మరలా 
పాకులాడటం ఎందుకు? 


విధంగా సమకూ 


అలాగే తలకింద పెట్టుకోడానికి మెత్తటి చెయ్యి ఉండగా, మెత్తటి దిండ్లు 
ఎందుకు? దేవుడు ఇచ్చిన చేతులు, ఆ చేతులు కలిపితే ఏర్పడే దోసిలి 
ఉండగా, వివిధ లోహములతో 


ద్వితీయస్కంధము. 


కాయలు, ఆకులు, దుంపలు ఉన్నాయి కదా! కా ౦ కోసరం 
జంతువులను చంపా 


(ఒక జంతువును మరొక జంతువుకు ఆహారంగా 
సమకూర్చాడు భగవంతుడు. కాని అన్ని జంతువులను మనిషి తన 


ఆహారం కోసరం విలాసాల కోసం చంప 


న్నాయి కదా? అవి గూ పోలేదు కదా? తల దాచుకోడానికి 


కొండగుహలు ఉన్నాయి కదా? 


(దొరికిన దానితో త్యప్తి పడాలికానీ అది కావాలి ఇది కావాలి 


దు అని అర్థం. ఉన్నదాంట్లో చిగ 


దానితో న్‌ తృప్తి చెందాలి కాన్‌, గొప్పలకు పోయి అప్పులు కు 


తనను నమ్ముకున్న వారిని ఆ విష్ణువు రక్షిస్తున్నాడు కదా! 
డు కదా! త పై 


- అకు ఇ ని 


వారి యోగక్షేమము 


పండితుల 


13 


శ్రీమద్భాగవతము 


వావి 


(చేసిన పనికి పభుత్వం జీతం ఇస్తూ ఉన్పప్పుడు, దానితో తృప్తి 
ఏ డబ్బు సంపాదించాలని దురాశతో అడ్డదారులు 


తొక్కడం, జైలుపాలవడం ఎందుకు. ఇటీవల అః కమ్మా నకు పాల్పడ 


జైలు పాలయిన ఐఏయస్‌ ఆఫీసర్లు, జడ్డీలే దీనికి చక్కని ఉదాహరణ. 
మనకు ఎంత అవసరమో 


భగవంతుడు ఇస్తాడు 


, యఎంతపాప్తం ఉందో అది మనకు 


wu 


అన్న భావన ప్రతి మనిషికీ ముఖ్యం. 


అందువలన మానవులు తమ తమ 


స్వతసిద్ధంగా కొలువై అన్న ఆ పరమాత్మను సేవించాలి. ఆ పరమాత్మ 
ుస్వర మనము ఏ దృష్టితో చూస్తే అలా కనపడతాడు. 


Sass I< వాం ణా 00M 050 2 చస నసండం ౨రీహ 0 ద జా 
రమాత్మ సర్వవ్యాపి. అంతములేని వాడు. సకల జీవుల దేహము 


జిం చాలి 


లలో స్థిరముగా ఉన్నవాడు. అట్టి హరిని అందరూ 


భజించాలి. దొరికిన దానితో 
వెంపర్ణాడకూడదు. కర్మల ఎడల ఆసక్తి విడిచిపెట్టాలి. చేసిన కర్మలకు 


అ 


వచ్చే ఫలితం మీద ఆసక్తి వదిలిపెట్టాలి. దాని వలన ఈ సంసార 


తృప్తి పడాలి. దొరకని దాని కోసరం 


ఇగరము నుండి విముక్తి లభిస్తుంది. 


కోసరం కర్మలు చేసే వాడు, ధనం కో 


ఎవడైతే జీవిత మంతా విషయభోగములు అనుభవిస్తూ ఉంటాడో, 
వాడు మరణించిన తరువాత యముని ద్వారము వద్దనున్న వైతరణీ 
ు ఫలితం అనుభవిస్తూ 


ర భఖ క 


14 


ద్వితీయస్కంధము. 
తప్ప, వేరే ఎవరైనా ఈ ప్రాపంచిక 
జీవితాన్ని దుఖమయం చేసుకుంటాడా? 


అందువలననే, సర్వసంగపరిత్యాగులు అయిన యోగులు 
తమ మనస్సును తమలో ఉన్న పరమ 


రక క యుత wt | గాం వం 
ిత్మదైపు మళ్లించి, ధ్యానము 


ముందు పరమాత్మన 


తను ధ్యానించాలి. తరువాత ధారణ 


ద్వారా ఆ పరక సూత స్‌ పముగు కన లో నిలుపు కోవాలి. 


క్షస్టలము కలవాడు. కంఠమున కౌస్తుఖ 
ఎప్పటికీ వాడిపోని వనమా 
లము, ఉంగరములు, కాళ్లకు అందియలు, ముంజేతికి 
ములు ధరించిన వాడు. నుదుటి మీద నల్లని వెంట్రుకలు 
పడుతుంటే చిరునవ్వుతో కూడిన ముఖము 
చూ haa సమస్తజీవులను అనుగ్రహించేవాడు అయిన ఆ 
మాతను మనస్సులో స్థిరంగా ఉండేటంత వరకూ థ్నాగుం 


15 


శ్రీమద్భాగవతము 


డి యొ దలుపెట్టి పైన శిరసు వరకూ బక్కొక్కదానిగ 
ముందు ఒక అవయవము 


ధారణ ద్వారా మనసులో నిలుపుకోవాలి. 
ను ధ్యానం చేయాలి. ఆ అవయవము 
కున్న తరువాత మరొక అవయవమును ధ్యానం చేయాలి. 
ఒక్కొక్క అవయవాన్ని వదిలేస్తూ పై అవయవం దగ్గరకు వెళ్లాలి. ఆ 
ప్రకారంగా పాదముల దగ్గర చుక్‌ శిరస్సు దాకా ధ్యానం, ధారణ 
వెయ్యాలి. పరమాత్మ్తయందు భక్తి స్థిరపడేంత వరకూ ఈ 
కొనసాగించాలి. 


ఆరి 


నిలుపు 


ధారణ 


a 


వెయ్యాలి. పూజలు చెయ sre ధ్యానం ) నిలవడానికీ మనకు ఒక 


బేధాలు కల్పిస్తూ అక్కడే ఉండిపోతున్నాము. భక్తి యోగాన్ని ధార 
చెయ్యడం లేదు) 


ఒక సారి భక్తియోగమును 
దేహమును విడువ దలచి నప్పుడు ఒక పుణ్యక్షేత్రములో స్థిరమైన 


ధారణ చేసిన యోగి, తాను ఈ 


16 


ద్వితీయస్కంధము. 


ై, నృుడానికి గ ప్రత్యేక కేకమైన కాలం ఏమీ లేదు. స 


సర్వకాల మనన 


వ కోవాలి. తరువాత తన బుద్ధిని జీవాత్మలో 
లీనం . చెయ్యాలి. క ను తనలో ఉన్న పరిశుద్ధ ఆత్మయందు లయం 
యాలి. అప్పుడు పరమ శాంతిని హంసుతాడు: బాహ్య ప్రపంచంతో 
సంబంధం తెగిపోతుంది. అటువంటి యోగి బ్రహ్మస్వ 3 

పొందుతాడు. 


రమాత్మ కన్నా భిన్నమైన వాటిని ఇది 
పు అంటూ వదిలేస్తారు. వాటి మీద ఏ మాతం ఆసక్తి 


పేమను విడిచిపెడతారు. తమ హృదయంలో 


పరమాత్మను నిలుపుకుంటారు. సదా పరమాత్మనే ధ్యానం చేస్తుంటారు. 
టినినే పరమపదము అని పిలుస్తారు. 


17 


ము నుండి నాభి కింద ఉన్న 
గ కము వద్దకు తీసుకొనిపోవాలి. తరువాత నాభి దగ్గర 
వకము. అక్కడి నుండి మెడకు కింది ౪ భాగములో ఉన్న విశుద్ధ 


కంలో విహరించే సిద్దులు, 
నాధ్యు లతో 5 విహరించాలని కోరుకుంటారు. మరి కొందరు అతనా 
రు. అటువంటి కోరికలు ఉన్న 
మును విడిచిపెట్టే సమయంలో మనస్సులో 


18 


ద్వితీయస్కంధము. 


ఉన్న ఆ కోరికలతో, వాసనలతో వాటు ఆ యా లోకములకు వెళతారు. 


ఈ ప్రకారంగా పరమాత్మను ఉపాసిస్తూ, తపస్సు చేస్తూ, 
జ్ఞానమును సంపాదించుకున్న యోగులకు ముల్లోకములలో, లోపలా, 
బయటా, స్వేఛ్చగా సంచరించే అధికారము 
యోగులు భూలోకములో ఉన్న స్తూల శరీరముతో కాకుండా, కేవలం 
తమ సూక్షశరీరముతో, వాయు రూపంలో మాత్రమే సంచరించ 
గలరు. ధారణ, ధ్యానము, తపస్సు చేయకుండా కేవలము 
యజ్ఞయాగాదులు మొదలగు కర్మలు చేసే వారికి ముల్లోకములలో 


సంచరించే అధికారము 


లభిస్తుంది. కాని ఆ 


లభించదు. 


మన దేహంలో ఉన్న వెనుబాము మధ్యలో ఉన్న 
ప్రకాశవంతమైన సుషుమ్మా నాడి ద్వారా బ్రహ్మలోకమునకు వెళ్లాలి 
వెళతాడు. ఆ అగ్ని లోకంలో తన మలినములు అన్నీ పోగొట్టుకుంటాడు. 
ఏ. అక్కడినుండి శిశుమార చక్రమునకు 
చేరుకుంటాడు. (టీనినే కాల చక్రము అని కూడా అంటారు. అంటే 
కాలానికి అతీతుడు అవుతాడు అని అర్థం) 


తరువాత ఆ యోగి తన సూక్ష్మశరీరంతో బ్రహ్మకు 
జన్మస్థ్తానమైన విష్ణు నాభి దగ్గరకు వెళతాడు. ఆ విష్ణు 
ఆదీ తననూక్ష శరీరంతో భ్యగువు మొదలగు మహాబుషులు 
సంచరించే మహర్లోకము చేరుకుంటాడు. అక్కడ బ్రహ్మవేత్తలు 
ఉంటారు. యోగి కల్తాంతము వరకూ మహర్ణోకములోనే ఉంటాడు. 


నాభిని దాటుకొని 


19 


శ్రీమద్భాగవతము 


కల్పాంతంలో విశ్వము అంతా అంతమయి పోతుంది. 


అప్పుడు అక్కడ ఉన్న ౭ 
బ్రహ్మలోకము చేరుకుంటాడు. బ్రహ్మలోకములో దు:ఖము కాన్‌, 
ముసలితనము కానీ, భయము కానీ, చావు గానీ ఉండవు. అంతా 
ఆనందమయంగా ఉంటుంది. 


బుషులు, సిద్ధులతో కలిసి ఆ 


అక్కడకు చేరుకున్న యోగులు, 
నిత్యమూ ఈ సంసార సాగరంలో పడి కొట్టుకుంటూ, ప్రాపంచిక 
సుఖములకోసం పాకులాడుతూ భగవంతుని మరిచిపోయి, 
అనంతమైన దుఃఖంలో మునిగి పోయిన మానవులను చూ 
పాపం, వీరు అవిడ్యలో, అజ్ఞానంలో పడి కొట్టుకుంటున్నారు, వీళ్లు 
ఎప్పుడు బాగుపడతారో కదా, అని బాధపడటం తప్ప వేరే దుఃఖము 


త్యుభయమును కూడా విడిచి పెట్టిన ఆ యోగి భూమి 
నుండి ఆ జలతత్తము ను డి వాయ 
పొందుతాడు. వాయు రూపము నుండి పరమాత్మ స్వరూపమైన 
ఆకాశరూపమును పొందుతాడు. 


bass ఆ యోది మ wa పీల్చదదిన వాసనను, 

కామన gong అనుభవించదగ్గ స్పర్మసుఖమును, 

చెవులతో వినదగిన ధ్వనులను, కర్మేంద్రియములతో చేయదగిన అన్ని 
సూ ఐక్యం చేస్తాడు. జ్ఞానేంద్రియములను, 


20 


ద్వితీయస్కంధము. 


ములను సత్త్వ, రజస్తమోగుణములతో కూడిన ia 
లతో లయం చేస్తాడు. తరువాత యోగి 


సాత్విక,రాజస, తామస అహంకారములతో కూడిన విజ్ఞాన 
తత్త్వమునకు (మహత్తత్వమునకు చేరుకుంటాడు. తరువాత ఈ 
సత్వ, రజన్‌, తమో గుణమ Ps పొందే 


ప్రధాన స్వరూపమున 

యోగి న పొందుతాడు. ఆ తరువాత ఉపాధులు అన్నీ 
అంతరించి పోగా, ఆనంద స్వరూపుడు, శాంతవ 
పరమాత్మను చేరుకుంటాడు. టినినే భాగవతగతి అని అంటారు. ఒక 
సారి విష్ణుపదమైన పరమ పదమును పొందిన యోగికి జన్మలేదు. 


రారా అయిన 
నం. 


ఓ పరీక్షిత్తు మహారాజా! నీకు వేదములలో చెప్ప 
9 పొందడానికి చెప్పబడ్డ రెండు సనాతన మార్గములను గూర్చి 
రూలన్నీ పూర్వము వాసుదేవుడు బ్రహ్మకు 


ర్త పంచిక 
రమాత్మ యందు ) అనన్యమైన, నిర్మలమైన 
భక్తి కలిగి ఉండటం తప్ప మరొ మార్గం లేదు. 


క్తి పొందాలంటే, 


21 


శ్రీమద్భాగవతము 


బహ్మదేవుడు అన్ని వేదములను పరిశీలించి పరిశోధించి, 
వాసుదేవుని యందు నిర్మలమైన, ఏకాగమైన భక్తి కలిగి ఉండటమే 


మారమని, పరమధర్శమనీ తన బుద్ధితో నిశ్చయించేసాడు. 


మనము శ్రీహరి అన్నా వాసుదేవుడు అన్నా విష్ణువు అన్నా 

అన్నీ ఆ పరమాత్మ నామములే. ఆ పరమాత్మ అంతర్యామి రూపంలో 
సర్వభూతములయందు నివసించి ఉన్నాడు. ఆ పరమాత్మను 
మానవులు బుద్ధితోనూ, జ్ఞానముతోనూ తెలుసుకోవాలి. పరమాత్మను 
తెలుసుకోడానికి తగిన సాధనం అచంచలమైన భక్తి. మానవుడు 
సర్వకాల, సర్వావస్థల యందు, అన్ని ప్ర పదేశములయందు 4 
పరమాత్మను ధ్యానించాలి, కీర్తించాలి, స్మరించాలి. ఆ పరమాత్మ 
కథలను వీనుల విందుగా వినాలి. అర్థం చేసుకోవాలి. దానివలన 
మానవుల అంత:కరణ పవిత్రము అ అవుతుంది. మనసు విషయవాసనల 
వంకకు, పాపకర్శల జోలికి పోదు. అంతకుముందు పాపపు పనులు 
చేయడానికి అలవాటు పడ్డ వాళ్లు కూడా వాటిని వెంటనే 
వెడిచిపెడతారు. మనస్సును పవిత్రంగా ఉంచుకుంటా 
జీవాత్మను పరమాత్మవైపు మళ్లిస్తారు. అటువంటి మానవుడు తుదకు 

వు యొక్క పాదపద్మముల వద్దకు చేరుకుంటాడు. 


౨. బిది ద్వారా 


ద్వితీయ స్కంధము రెండవ అధ్యాయము సంపూ 
ఓం తత్సత్‌ ఓం తత్షత్‌ ఓం తత్సత్‌ 
ద్వితీయ స్కంధము 


22 


ద్వితీయస్కంధము. 
శ్రీమద్భాగవతము 


మూడవ అధ్యాయము. 


శుక మహర్షి పరీక్షిత్తు మహారాజుతో ఇలా అన్నాడు. 
అవసానకాలక 
ధ్యానించాలి? అని నీవు అడిగావు. అటువంటి వారు పరమాత్మను 
గురించిన కథలను వినడం, పరమాత్మను కీర్తించడం మాతమే 


ద్దిమంతులయిన మానవులు తమ 
ములో ఏమి చెయ్యాలి? ఎలా ప్రవర్తించాలి? ఎవరిని 


బ్రహ్మ వర్చస్సు కావాలనుకొనే వారు బ్రహ్మదేవుని 


ములు మంచి పటుత్వంతో వర్ణిల్లాలి 


అని కోరుకొనే వారు ఇందుని ధ్యానించాలి. అలాగే సంతానము కావాలి 


అని కోరుకొనే వారు పజాపతులను సేవించాలి. 


రక రకాల కోరికలను కోరుకొనే వారు పక్యతి మాతను 
పూజించాలి. ధనం కావాలి అని కోరుకొనే వారు వసువులను 
ఏరత్వము కావాలని కోరుకొనేవారు రుదులను 


కరము లభించాలి అని కోరుకొనే వారు 
ఖూలనుకోరుకొనే వారు 12 మంది 
ము కావాలి అని కోరుకొనే వారు విశ్వే 


అదితిని ధ్యానించాలి. స్వర్గలోక సు 


23 


శ్రీమద్భాగవతము 


దేవతలను, ప్రజల అభివృద్ధి కావాలి అని, ఆరుతుతారు సాధ్యులను 


ధ్యానించాలి. . థీర్చాయుష్ను కో కోరుకొనేవా? 


ఉండాలని కోరుకొనేవారు భూదేవిని, పేరు పతిస్టలు కావాలను 


షు రాజ్యాధథి కారము కావాలని కోరుకొనేవారు ర్‌ 


ధ్యానించాలి. 


24 


ద్వితీయస్కంధము. 


క్రతువులు చేస్తారు. కానీ ఏ వాడు, తాను చేసే కర్మల 
ఫలితమును కోరని వాడు, తాను చేసిన కర్మల వలన కలిగిన 
ఫలితములను పరమాత్మకు నే 
ఉండేవాడు, మరణించిన తరువాత మోక్షమును క és వాడు, 
రమాత్మను పూజించాలి. ధ్యానించాలి. భజించూలి, 


జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానం వలన రాగ ద్వేషాలు నశిస్తాయి. 


ల యందు ఆసక్తి తగ్గిపోతుంది. భక్తి పెంపొందు 


మనస్సు శాంతిని పొందుతుంది. ఆత్మ సా 
తుంది. ఇన్ని ఫలితములను ఇచ్చే హరికథలను 
సత్తురుషులు సుఖాన్ని పొందుతారు. అటువంటి హరికథలను వినడం 
యందు ఆసక్తి ఎవరికి కలుగదు?” అని చెప్పాడు శుక మహర్షి. 


25 


శ్రీమద్భాగవతము 


కృష్ణభక్తి కలవాడు. 

ఇంక శుకమహర్షి సంగతి చెప్ప పనిలేదు. ఆయన నిరంతర 
ఎరొకటి తెలియని వాడు. ఆ ఇరువురి 
త్మ దివ్య కథలు తప్ప వేరే ఏ విషయము 


వాసుదేవ స్మరణ తప్ప వ 


ప్రతిరోజూ తగ్గిపోతూ ఉంటుంది. కానీ ఏ భగవత్కథ లగు పో 
ఏువు ఎన్నటికీ తరగదు. ఇంకా 


వ్యద్రిపొందుతుంది. 


ఎందుకంటే, భగవంతుని కీర్తించకుండా, భగవంతుని 
కథలను వినకుండా, భగవంతుని స్మరించకుండా వ్యధాగా జీవితం 
౮ వ్యక్షములతో సమానము. అటువంటి మానవులు 
ఊపిరిపీల్చుకుంటున్నారు వదులుతున్నారు, కొలిమి తిత్తికూడా గాలి 


లుతూ ఉంది. రెండింటికీ తేడా ఏమ 


ఎంది. జంతువులు, 


శువులు తిని తిరుగుతున్నాయి, శారీరక సుఖములు, మైధున 


రు స్త ) ౨౦ది. 


చెవులు అన్నందుకు ఎల్లపుడూ 
వినాలి. నోరుఉన్నందుకు శ్రీకృష్ణ గాధలను గానం చెయ్యాలి. లేకపోతే 


హరికథామ్యతమును 


26 


ద్వితీయస్కంధము. 


చెవులు నోరు కేవలం రంధ్రాలుగానే మిగిలిపోతాయి. కుక్కలకు, 


గాడిదలకు కూడా చెవులు నోరు ఉన్నాయి. మానవులకూ చెవులు 


నోరూ ఉన్నాయి. ఏమి పయో 


మాట్లాడటానికి తప్ప ఎందుకూ 


అయిన విష్ణువు కథల 


సర్వాంతర్హామి \ 
కేవలం రంధ్రములు తప్ప వేరు కాదు. అలాగే విష్ణువు కథలను గానం 
ర ూదిరి పురుగులను తినడానికే 


వు కపోతే, ఆ చేతులు ల రత్న 
మొయ. sa పనికొస్తాయి. చచ్చిన తరువాత తలకు ఆ 


అలాగే శ్రీహరిని చూడ 
కళ్లమాదిరి, నిర్ధీవములైన కళ్లు ౩ ూతమే. 


శ్రీమద్భాగవతము 


నమస్కరించని వాడి బతుకు వ్యధా. వాడు బతికి ఉన్నా చచ్చిన 
శవంతో సమానమే! శ్రీవిష్ణుపాదముల చెంత పెట్టిన తులసీ 
దళములను స్వీకరించి కళ్లకు అద్దుకొని ఆ తులసీ దళముల 
సువాసనను పీల్చి ధన్యుడు కాని వాడు, బతికి ఉండీ శ్వాస పీలుస్తున్న 


శవంతో సమానుము. 


శ్రీహరి నామములను కీర్తిస్తూ ఉన్నప్పుడు కళ్ల వెంట నీళ్లు 
కారుతూ, ఆ నామామృతమును ఆస్వాదిస్తూ అనుభవిస్తూ తాదాత్యము 
చెందని, హృదయము దవించని, వాడి మనస్స రాతికంటే కఠినము 


మేము అలాంటి బతుకు బతక దలచలేదు. మాకు శ్రీహరి 
కథామృతము కావాలి. కాబట్టి పరీక్షిత్తు మహారాజు అడిగిన ప్రశ్చలకు 
శుకమహర్షి ఏమని సమాధానము చెప్పాడు? శ్రీహరి కథలను శుక 
మహర్షి పరీక్షిత్తుకు ఎలా చెప్పాడు? అవన్నీ మాకు వివరంగా చెప్పు. 
మాకు చాలా కుతూహలంగా ఉంది.” అని శౌనకుడు 
సూతపారాణికుని అడిగాడు. 


ద్వితీయ స్కంధము మూడవ అధ్యాయము సంపూర్ణము 
రుం తత్సత్‌ ఓం తత్సత్‌ ఓం తత్షత్‌ 


28 


ద్వితీయస్కంధము. 


శ్రీమద్భాగవ తము 


శౌనకుడి చేత పైవిధముగా అడగబడిన సు 
శౌనకుడితో ఇలా అన్నాడు. 


“ఓ బాహ్మణోత్తములారా! ఆ ప్రకారంగా ఆత్మతత్తమును శుక 
మహర్షివలన విన్న పరీక్షిత్తు మహారాజు, పవిత్రము, శుద్ధము, 
నిర్మలము అయిన తన మనస్సును పరమాత్మయందు నిలిపాడు. 


దేహాభి మానమును విడిచిపెట్టాడు. భార్య మీద పుత్రుల 
మీద ఉన్న వ్యామోహమును వదిలిపెట్టాడు. బంధు ప్రీతిని విడిచి 
పెట్టాడు. ధనమును, సుఖములను తృజించాడు. రాజ్యమును తన 
కుమారునికి ఇచ్చాడు. నేను నాది అనే భావాన్ని విడిచిపెట్టాడు. 
భవబంధాలన్నీ తెంచుకున్నాడు. 


ఇంక ఏడు రోజులలో తనకు మృత్యువు ఆసన్నమవుతుందని 
తెలిసి, ధర్మార్థకామములను విడిచిపెట్టి, కృష్ణు 


నిమీద ఆత్మభావాన్ని 
నిలిపి, వానపస్థము స్వీకరించాడు. శుక మహర్షిని చూచి ఇలా 


ఉగ్ర మహర్షీ! పరిపూర్ణజ్ఞానముతో నిండి ఉన్న మీ బోధనల 
వలన నా మనస్సు పునీతమయింది. నాలో ఉన్న అజ్ఞానము అనే 


29 


శ్రీమద్భాగవతము 


అంధకారము నశించింది. జ్ఞానజ్‌ శతి వెలిగింది. మీరు చెప్పబోవు 


హరికథలను వినుట యందు ఆసక్తిని కలిగి ఉన్నాను. 


ఈ విశ్వాన్ని ఎలా సృష్టించాడు. మీరు ఇదివరకే దీని 


మరలా మరలా వినవలెనని 


గురించి చెప్పినా మరలా చెప్పండి. నాకు 


క్తి అపారమైనది. అటువంటి అపారమెన 


a_ 


ఏ శక్తిని ఉపాసించి ఈ విశ్వాన్ని 


సృష్టించాడు? ఎలా పరిపాలిస్తున్నాడు? ఎలా తనలో లయం 
చేసుకుంటున్నాడు. ఆ భగవంతుడు, ఆటలాడుకుంటున్న విధంగా, తన 
మాయాశక్తితో ఈ జగత్తును, మహతత్తవ ) మొదలగు 
కములను సృష్టించాడు. తానే బ్రహ్మ, మరీచులు మొదలగు దేవతా 
ములు అయి తనలో తానే కిడిస్తున్నాడు. అలాగే దేవతలు, 
మనుషులు, జంతువుల రూపంలో తనను తాను సృష్టించు 


అర్థంకాదు. ఇంక పామరుడైన నాకు ఏమి అర్థం అవుతుంది. ఆ 
మొదలగు దేవతా 


మాత్మ తన విరాట్‌ స్వరూపముతో బ్రహ్మ 


ద్వితీయస్కంధము. 
గణముల రూపములను తానే ధరించి, ఎన్నో కర్మలను చేస్తూ, 
ప్రకృతిలో ఉన్న సత్త్వ,రజస్తమోగుణములను ఎలా స్వీకరించాడో నాకు 
తెలుపండి. తమకు వేదములు, శాస్త్రములు, భగవంతుని తత్త్వము 
బాగా తెలుసు. అందుకని నా సందేహములను తీర్టండి.” అని 


పారించాడు పరీక్షిత్తు. 
ఒ- థి Yo 


పరీక్షిత్తు మహారాజు అడిగిన ప్రశ్నలను శుకుడు 
సావధానంగా విన్నాడు. ముందుగా పరమపురుషుడైన శ్రీకృష్ణుని 
మనసులో స్మరించు కున్నాడు. సమస్తదేవతలకు, గురువులకు 
నమస్కరించాడు. తరువాత పరీక్షిత్తు అడిగిన ప్రశ్శలక ) సమాధానం 


చెప్పనారంభించాడు. 


“కు పరీక్షిత్‌ మహారాజా! ఈ అనంత విశ్వాన్ని సృష్టించి, 
పోషించి, లయం చేసేవాడు, సమస్త జీవులలో అంతర్యామిగా 
ఉన్నవాడు, అత్యంత మహిమాన్వితుడు, శక్తిమంతుడు, పరమ 
పురుషుడు అయిన ఆ పరమాత్మకు నమస్కరిస్తున్నాను. తాను ఒక్కడే 
అయినప్పటికీ, రజోగుణ ప్రధానంగా బ్రహ్మగానూ, సత్త్వ గుణ 

గానూ, తమోగుణ పథానంగా శివుడు గానూ 


ఆలి జట్‌ కా ఆలి 


పథానంగా విష్టుగ 


ప్రవర్తించిన ఆ పరవ ద 


తనను ఆరాధించి పూజించి భజించే నత్తురుషులను సదా 
రక్షించువాడు, వారి బాధలను తొలగించువాడు, సమస్త దేవతా 
రూపములను తానే ధరించి, ఆయాదేవతలను పూజించే వారికి తగిన 
ఫలములను ఇచ్చేవాడు Ss కేశవం పతిగఛ్చతి అని 
సంధ్యావందనంలో చెప్పుకుంటాము కదా], సన్మాసాశమము 


శ్రీమద్భాగవతము 


స్వీకరించిన వారికి ఆత్మతత్త్వము 
నమస్కారము. 


ను పసాదించే ఆ పరమపురుషునికి 


సత్త్వగుణ ప్రధానుడైన పరమాత్మకు నమస్కారము. తన 
భక్తులను ఎల్లప్పుడూ రక్షించేవాడికి, తన మీద భక్తిలేని వారికి ఏ 
మాత్రమూ లభ్యంకాని వాడికి నమస్కారము. తన కంటే సమానమైన 
వాడు కానీ, తనకంటే అధికుడైన వాడు కానీ లేని ఆ పరమాత్మకు 
నమస్కారము. సకల జీవులయందు ఆత్మస్వరూపము లో ఉండి 
కూడా, ఎల్లప్పుడూ తన స్వస్వరూపముతో విహరించేవాడికి 
నమస్కారము. 


ఆ భగవంతుని కీర్తించినా, భజించినా, స్మరించినా, 
దర్శించినా, పూజించినా, వారిపాపములు పటాపంచచలయి పోతాయి. 


అట్టి భగవానునికి నమస్కారము. 


ఆ పరమాత్మయందు ఉన్న భక్తితో, జ్ఞానులు ఆయన 
లను ఆశయించి, ఈ లోకములో ఉన్న సుఖములను, 
పరలోకములో లభించే స్వర్గాది సుఖములన 


) విడిచి పెట్టి, ఎల్లప్పుడూ 
ఆ పరబహ్మలో లీనం కావడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అటువంటి 


ఎల్లప్పుడూ తపస్సు చేసుకొనే వారు, దానధర్మములు 
చేసేవారు, మంచి కీర్తిని పొందిన వారు, మంచి మనసు కలవారు, 


వేదములు అభ్యసించిన వారు, ఎల్లప్పుడు సన్మార్గములో నడిచేవారు, 


32 


ద్వితీయస్కంధము. 


ము చేసిన పతి కర్మను ఆ పరమాత్మ 


కు అర్చిస్తారు. ఆ కర్మఫలముల 
కోసరం ఆశించరు. అట్టి పరమాత్మకు నమస్కారము. 


అత్యంత పాపాత్ములగు కిరాతులు మొదలగు పాపజాతులు 
కూడా, నిర్మలః అమనస్కులైన కు ఇనా ఆశ్రయిస్తే, వ పునీతులవుతారు. 


జ్ఞానుల చేత ఆత్మతత్తరూపంలో 
పరమేశ్వరుడు, వేదస్వరూపుడు, ధర్మస్వరూపుడు, తపోమయుడ 
త్మ నాకు పసన్నుడగును గాక! 


అయిన ఆ పరమా 


సంపదలకు అధిపతి అయిన, యజ్ఞములకు అ 


అయిన, పజాపతి అయిన, బుద్దికి అధిపతి అయిన, ముల్లోకములక 


పరమాత్మకు అత 


యోగులు అయిన వాళ్లు ఆ పరమాత్మ పాద పద్మములను 
మనసులో నిలుపుకొని ధ్యానసమాధిలో ఉండి ఆ పరమాత్మను 
ధ్యానిస్తారు. దానితో వారి బుద్ధి పరిశుద్ధము అవుతుంది. అటువంటి 
బుద్దితోనే గులు ఆత్మతత్త్వమును పొందగలుగుతారు. ఈ ఆత్మ 
తత్త్వమును పండితులు, కవులు, పరమాత్మ స్వరూపమును 
ఆకారంతోనూ, మరి కొందరు ఆకారం లేకుండానూ (సాకార, నిరాకార 
తమ ఇష్టం వచ్చినట్టు, తమకు తోచినట్టు ప్రచారం 


33 


శ్రీమద్భాగవతము 


చేస్తుంటారు. అటువంటి వారు ఆత్మ తత్త్వమును సరిగా అర్ధం 


చేసుకోలేరు. అటువంటి భగవంతునికి నమస్కారము. 


పంలో 


ురలా స్యష్టి జరగాలంటే 


కల్తాంతంలో ఈ స్యష్టివిషయము 

బ్రహ్మ దేవుని హృదయంలో 

వుని హృదయం నుండి బయటకు రావాలి. న. 

పరమా త్ర సరస్వతీ దేవిని ప్రేరేపెంచాడు. పరమాత్మ ప్రేరణతో స 
క్కు రూపంలో బ్రహ్మ ముఖం నుంటి బయటకు వచ్చింది. 

అప్పుడు బ్రహ్మదేవుని హృదయంలో స పంలో ఉన్న అంతకు 


ది ెప్తమై ఉన్నాయి. ౩ 


ముందు ఉన్న కల్పంలో జరిగిన సృష్టికి స షట క విషయములు 


ని ఇ ముఖం నుండి పు బయటకు వచ్చాయి. 


ము అనే పురములో ఆత్మ స్వరూపుడుగా 


34 


ద్వితీయస్కంధము. 


రుములతోనూ, మనస్సు, పంచభూతములు మొత్తం 

ఏణములతో తన చైతన్యాన్ని బయట ప్రపంచానికి 

ప్రకటిస్తున్నాడు. కాని పరమాత్మ మానవుల శరీరములలో కేవలం 
మాత్రమే ఉంటున్నాడు. వారు చేసే పనులన్నీ చూస్తుంటాడు. 


a 


వ అతదు చేసే ఏ పనితోనూ సంబంధం పెట్లుః! 
కల్చించుకోడు. ఇది చెయ్యి అది వద్దు అని చెప్పడు. అటువంటి 
పరమాత్మకు నమస్కారము. 


పూర్వము ఈ ఆత్మజ్ఞానమును వ్యాసమహర్షి 
నుండి యోగులు, భక్తులు, మకరందమును తాగినట్టు, తెలుసు 


కున్నారు. అటువంటి వ్యాసమహర్న్షికి నమస్కరిస్తున్నాను. 


పరమాత్మ ఈ ఆత్మజ్ఞానమును వ 
బోధించాడు. తరువాత బ్రహ్మ తన మానస పుత్రుడైన నారదునికి ఈ 
క్రింది విధంగా బోధించాడు. నారదుడు తన సందేహాలను ఒకటి 
వెంబడి ఒకటిగా అడుగుతుంటే బ్రహ్మదేవుడు నారదునికి అగా 
సమాధానాలు చెప్పసాగాడు. (ఇక్కడి నుండి బ్రహ్మ నారదుల 

ము ప్రారంభం అవుతుంది. | 


ముందు బ్రయ్మూకరు 


శ్రీమద్భాగవతము 
ద్వితీయ స్కంధము నాలుగవ అధ్యాయము 
ఓం తత్సత్‌ ఓం తత్సత్‌ ఓం తత్షత్‌ 


సంపూర్ణము 


35 


శ్రీమద్ద్ధాగవతము 


శ్రీమద్భాగవతము 
ద్వితీయ స్కంధము 


నారదుడు బ్రహ్మదేవుని చూచి ఇలా అడిగాడు. “ఓ దేవదేవా! 
నీకు నమస్కారము. నీవు ఆది దేవుడవు. అందరి కంటే ముందు 
పుట్టినవాడివి. నీకు తెలియని విషయములు లేవు. నాకు పరమాత్మ, 
జీవాత్మ వాటి తత్త్వములను గురించిన జ్ఞానమును ఉపదేశించు. 


యొక్క స్వరూపం ఎలా ఉంటుంది. వీనిని ఎవరు 


యాస... AA 


ఓ బహ్మదేవా! ఈ అనంత విశ్వము 


సృష్టించారు? ఇది ఎవరిని ఆశయించుకొని ఉంది? ఇది ఎవరి 
కలిసిపోతుంది? ఈ అనంత విశ్వమునకు అధినేత ఎవరు? 
అనంత విశ్వము యొ 


క్క అసలు తత్త్వము గురించి వివరంగా చెప్ప! 


ఎందుకంటే, నీకు ఈ జీవాత్మ, ఆత్మ, పక్యతి ఏటి తత్త్వము 
గురించి బాగా తెలుసు. భూత కాలము, వర్తమానకాలము, 


భవిష్యత్మాలము వీటి గురించి నీకు మంచి అవగాహన ఉంది. వాటికి 
నీవే కర్తవు. ఈ విశ్వమును గురించిన జ్ఞానము నీకు 
కరతలామలకము. 


నీవు స్వతంత్రంగా సృష్టి చేస్తున్నావు అని నేను 


ద్వితీయస్కంధము. 
న్వు కూడా తపస్సు చేస్తుంటావు. నువ్వు 
స్వతంతుడవైన నీకు కూడా ఒక ప్రభువు 


ఉన్నాడా అని నాకు ఒక సందేహం కలుగుతూ ఉంది. నీవే 


తపస్సు చేస్తుండటం చూ 


స్వతంత్రుడవు అయినప్పుడు నీవు ఇంకా ఎవరి గురించి తపస్సు 
చేస్తుంటావు. నీకు కూడా ఆరాధించ తగ్గ భగవంతుడు వేరే ఉన్నాడా? 
సృష్టికి సంబంధించిన జ్ఞానమును నీకు ఎవరు ప్రసాదించారు? 
నీవు ఎవరి ఆధారంతో ఈ అనంత విశ్వమును సృష్టి చేస్తున్నావు? నీవు 
ఎవరి గురించి తపస్సు చేస్తున్నావో ఆ అధినేత ఎవరు? నీ స్వరూపం 
అంతా నీవు ఒక్కడివే చేయడం చూచి 


ఓ బ్రహ్మదేవా! నాకు తెలిసి నీవు, సాలెపురుగు తన నోటి 
నుండి కారు తున్న ద్రవం ద్వారా తన గూడును సృష్టించినట్టు, నీవు 
కూడా నీకుగా నీవు ఈ సృష్టిని స్వతంత్రంగా నిర్వహిస్తున్నావు. నీవు 
ంచిన ఈ ప్రాణులన్నీ నీకు లోబడి ఉన్నాయి. వాటిని నీవు 


డు, నీవు ఎవరి గురించి త 


పరిపాలిస్తున్నావు. అయినవు పసన 


ఓ దేవా! నీ కన్నా గొప్పవాడు కానీ, నీ కన్నా చిన్న వాడు కానీ, నీ 
కన్నా సమానమైన వాడు కానీ వేరే ఎవరైనా ఉన్నాడేమో నాకు 
తెలియదు. నీ నృష్టి కన్నా వేరుగా, ఏ పేరుతోగానీ, ఏ రూపంతో గానీ, 
ఏ గుణము తో గానీ ఇతరములైన స్తూల, సూక్ష్మ పదార్థములు ఏమైనా 
స్యష్టింపబడ్డాయేమో నాకు తెలియదు. ఈ సృష్టి సమస్తము నీ వలననే 
జరిగిందని నేన కుంటున్నాను 


) అ. తు, క క 


37 


శ్రీమద్భాగవతము 


అట్టి నీవు, సర్వస్వతంతుడవై ఉండి కూడా ఈ విధంగా ఎవరి 
ఘోరమైన తపస్సుచేస్తున్నావు. దీని వలన నీ కన్నా అధికుడు 


ఎవరైనా ఉన్నారేమో అనే మోప 


హం కలుగుతూ ఉంది. నాకు కలిగిన 
అనుమానాన్ని మీరు నివ్యత్తి చేయాలి. 


ఓ బ్రహ్మదేవా! నీవు సర్వజ్ఞుడవు. సకలేశ్వరుడవు. నీకు 
తెలియని విషయములు లేవు. నేను అడిగిన ప్రశ్చలు అరక 
సరిఅయిన సమాధానం ఇవ్వండి. అప్పుడే నేను నీవు చేసిన 
ఉపదేశములను సరిగా అర్ధంచేసుకోగలను.” అని నారదుడు 


నారదుడు అడిగిన ప్రశ్నలకు బ్రహ్మ ఈ విధంగా సమాధానం 
ఇచ్చాడు. “నారదా! నీవు నన్ను ఈ ప్రశ్చలు అడిగి నన్ను ధన్యుడిని 
చేసావు. నీ సందేహము సరి అయినదే. నేను ఆ పరమాత్మ యొక్క 
తత్త్వమును కీర్తించడం ద్వారా, ఈ విశ్వాన్ని దర్శించాను. ఈ 
౦ ఆ పరమాత్ముని 
సేవించి, కీర్తించి ఆయన దర్శనభాగ్యము పొందాను. 


విశ్వసృష్టి రహస్యమును తెలుసుకున్నాను. నేన 


నారదా! నేను ఈ సృష్టికి కర్తననీ, నేను ఈ సృష్టికి 
ఈశ్వరుడననీ అన్నావు. ఒక విధంగా అది నిజమే. కానీ, నా కన్నా 
శక్తిమంతుడు, వీర్యవంతుడు అయిన పరమాత్మ వేరుగా ఉన్నాడు. 
విషయం నీకే కాదు. చాలా మందికి తెలియదు. నువ్వు నా మానస 
్రుత్రుడవు. అందుకే నేనే సృష్టి కర్తను అనీ పరమాత్మ అనీ అనుకుంటు 


జాల 


వరకూ ఈ లోకము నన్నే పరమాత్ముడిగా భావిస్తుంది. 


38 


ద్వితీయస్కంధము. 


కాని, నేను కేవలము నిమిత్త మాత్రుడిని. సూర్చుడు, 

చంద్రుడు, సన గ్రహములు, నక్షత్రములు వాటి వాటి కాంతితో 

5 $ వ వేయు విధంగా, 
తక హః తన కాంతితో ఈ విశ్వాన్ని 

ప్ర ము పూత కుడు. ఆయన 

తన కాంతితో ఈ క బత్సదలో ఉన్న నక్షత్రమ ంలను, గప యుల 

న్నాడు. ఆ నక్షత్రములు గ్రహములు తమ కాంతితో ఈ 


ప్రకాశింపజేస్తు ౭ 


లోకాలను ప్రకాశింపజేస్తున్నాయి. ఉద 

మీద పడి ఆ కాంతి వెన్నెల రూపంలో భూమిమీద ప్ర 

అలాగే ఆ పరమాత్మ నుండి వెలువడే కాంతితో ఈ విశ్వం అంతా కాంతి 
మయం అవుత ున్నప్పటికీ, అందరూ, ఆ విష్ణుమా యచేత మోహితులె 

ఈ విశ్వాన్ని పకాశింపచేస్తున్నాడు అని అనుకుంటున్నారు. అలాగే 


రుచేత మోహితులైన వారు నేను (అంటే బహ్ము 


రమాత్మ ముందు నిలువలేదు. కాని ఆ 
మోహపరవశులను చేస్తుంది. అందుకనే జీవులు 
తమది కాని దానిని, అది నాది, ఇది నాది అని అనుకుంటుంటారు. 
నేను, నాది, అంతా నేనే, అంతా నా వల్లే జరుగుతోంది, నేను 
తలచుకుంటే ఏ? 


మొనా చేయగలను అని కూడా అనుకుంటుంటారు. 


a__ 


అది కేవలం వారి అజ్ఞానము, అవిద్య. 


39 


టు 


ము అ వాటి వాటి , “oe ములు గానీ, 
స్వయం ప్రతిపత్తి లేదు. అన్నీ ఆ పరమాత్మ స్పరూపాలే 
వేరువేరుగా కనపడుతున్నాయి. 


అ 
జీవులు గానీ, ఏవి కూ 


ఆ పరమాత్మ పేరణ వలననే వేదములు పుట్టాయి. దేవతలు 
పములోని అవయవముల నుండి 


న పాలే. అన్నీ ఆ పరమాత్మః పరంగా జరిగేవే. అన్నీ ఆ 
పరమాత్మకు 'అత్దతతీటజేనే 


అనంత విశ్వానికి అధిపతి, అన్నిటినీ చూచె వాడు 
(ద్రష్టు. అన్ని చోట్లా ఉండేవాడు, సర్వభూతములలో అంతర్జ్దతంగా 
ప్రకాశించే వాడు, ఆ పరమాత్మ ఒక్కడే. అనంత మైన ఈస్యప్టి అంతా 
వేత సంకల్చించబడి, సూక్ష్మరూపంలో 


పరమాత్మచేత సృష్టించ బడిన జీవులను నేను 


ముందే ఆ పరమాత్మచ 


త్మ కటాక్షమ be నేను మరలా స్యష్టిస్తున్నాను. అంతే. 
లో నేను చేసేది వ్‌మ్‌ లేదు. 


40 


ద్వితీయస్కంధము. 


ఎణములు జీవులలో కార్య, కరణ, 
కర్పత్వములను, ద్రవ్యము, జ్ఞానము, కియలను బంధిస్తున్నాయి. 

స ఎ అంటే ఆ పని చేయడానికి సాధనము. 
కర్పత్వము అంటే చేసే వాడు. ఒక పని చెయ్యాలంటే దానికి దవ్యరాసి 
కావాలి. ఆ పని చెయ్యడానికి జ్ఞానం కావాలి. అప్పుడే ఆ పని ని పూర్తి 9 


అవుతుంది. ఇక్కడ స్యష్టి అనేది చేయవలసిన కార్యము. 


వాడు బ్రహ్మ. దానికి కావలసిన జ్ఞానము పరమాత్మ 


మాయను నృష్టించాడు. అదే ప్రకతి. 

త ఒకటిగా ఉన్నాడు. తాను అనేకము 

అనుకున్నాడు. పరమాత్మకు స్యషి చేయవలెనని కోరిక కలిదింది. 
ఏమాత్మలో నుండి కాలము, స్వభావము, కర్మ అనే శక్తులు 


41 


శ్రీమద్భాగవతము 


పుట్టాయి. ఇవన్నీ పరమాత్మ స్యప్టించిన మాయ యొక్క రూపాలే. 


ఆ సమయంలో ప్రకృతిలో సత్వగుణము, రజోగుణము, 
తమోగుణము సూక్ష్మరూపంలో ఉన్నాయి. అవి అన్నీ సమానస్థితిలో, 
సామ్యా వస్థలో, ఏకదలికా లేకుండా ఉన్నాయి. ఆ గుణములలో 
ఏర్పడింది అంటే క్షోభ పుట్టింది. మూడు 
ఏర్పడ్డాయి. “ముందు వెనుకి, “అక్కడ ఇక్కడి”, “అది ఇది” అనే 
లో 


భావాలు ఏర్పాడ్డాయి. దానినే “కాలమూ అంటారు. ఆ కాలమ 
ఏర్పడిన కదలికల వలన ఎన్నో మార్పులు సంభవించాయి. కాల 
స్వభావములో పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆ పరిణామాలు 
కర్మలు (స్యష్టిి చేయడానికి తీసాయి. ఆ కర్మలు చేయడాన్ని 


అని అంటారు. 


ఈ మహత్తత్వము, కాల, కర్మ, స్వభావాల పభావం వలన, 


 మార్చులు చెందింది. ఆ మార్చులు సత్వ,రజస్‌,తమోగుణముల 


వలన బాగా వృద్ధి పొందాయి. ముఖ్యంగా సత్తగుణము, రజోగుణము 


ూత్ష్మ కమ్టునది. 


ఆ అహంకారము మరలా మూడు విధములుగా రూపాంతరం 
చెందింది. అవి, జ్ఞాన శక్తి ప్రధానంగా వైకారిక అహంకారము అంటే 
సాత్త్విక అహంకారము, కియాశక్తి పధానంగా తైజసాహంకారము 


అనగా రాజసాహంకారము, దవ్యశక్తి పధానంగా తామసిక 


అహంకారము అనగా తామసాహంకారము గా పిలువబడ్డాయి. 


42 


ద్వితీయస్కంధము. 


ఈ తామనాహంకారము విక్యతి చెందగా దాని నుండి 
ు ఏర్పడింది. ఆ ఆకాశము యొక్క గుణము శబ్దము. 
- యు 


ద్వారా మనకు ఒక వస్తువు ఉందని 


అది 


ఉంటుంది. 


అంటే మారు 


తరువాత ఆ ఆకాశము మరలా వికారము 

చెందింది. అప్పుడు ఆకాశము నుండి వాయువు ఉద్ద్ధవించింది. 
యుకే ము న్చర్మ్శ.(గాలి మనకు కనపడదు కానీ గాలి 

శరీరానికి తగిలి, ఆ గాలియొక్క స్పర్శ ద్వారా మనకు ఆహ్లాదం 


కలుగుతుంది 


ఆకాశం నుండి వాయువు పుట్టింది కాబట్టి, ఆకాశానికి ఉన్న 
శబ్ద గుణం కూడా గాలికి సంకమించింది. (గాలి ప్రచండంగా వస్తుంటే 
ములో ఉన్న ఇంద్రియములు ప్రాణశక్తితో 
కదులుతున్నా శరీరంలో జీవశక్తి ఉన్నా శరీరంలో బలము చ రె 


హోరు వినిపిస్తుంది) శరీరమ 


బలహీనం అవుతాయి 


43 


శ్రీమద్భాగవతము 


మరలా కాల,కర్మ,స్వభావాల పభ 


రూర్చు చెందింది. ల కాలం గడిచేకొ ద్దీ చోటుచేసుకున్న 


న పాన! ఏర్పడ్డాయి) వాయువు నుండి తేజస్సు 


పుట్టింది. 


ఆకాశానికి, వాయువుకు రూపాలు లెవు. కాని వాటి నుం 
పుట్టిన తేజస్సుకు రూపం ఉంది. వెలుగు, మంట మనకు కనపడ 
గులో మనం అన్నీ వస్తువులను చూడగ 


. తేజస్సుకు 


గుం 


(మంట పెద్దగా అయితే ఛట ఛట శబ్దం చేయడం మ 
ఏ నిప్పులో చేయి పెడితే కాలుతుంది. దాని స్పర్శ 


తరువాత జరిగిన పరిణామంలో తేజస్సుకూడా వికారం 


చెందింది. అందులో నుండి జలం పుట్టింది. దిని ప్రథాన గుణము 
సము. అంటే రుచి. జలం పుట్టడానికి ప్రధాన కారణాలైన ఆకాశము, 


44 


ద్వితీయస్కంధము. 


(నీరు గలా గలా శబ్దం చనుల 


pr.) 


ట్దీ జరిగిన పరిణామాల ఫలితంగా భూమి 
వాసన. (మట్టి వాసన న. 
అనుభవమే. వాన చినుకులు పడ్డప్పుడు నేల నుండి ఒక విధమైన 
కికూడా శబ్ద,స్పర్మ,రయూాప,రసములు 


ఉఅ౫గతిెెో” 
ములు సంకమించాయి. వీటినే పంచభూతములు 


పుట్టింది. దీని పథాన గుణము 
ప ల 


వాసన వెదజల్లబడుతుంది.) భూమి 


రము. ఆ సాత్త్విక అహం కారము నుండి 


ము నుండి దిక్కులు, వాయువు 
రుడు , వరు బడు, అశ్వినీ దేవతలు, మ! ఇంద్రుడు, విష్ణువు, 
మిత్రుడు, ప్రజాపతి అనే పది మం!ఈ ie 


ఇంద్రుడు చేతులకు, విష్ణు 
అవయవమునకు 


Jy 


9 ఈ) కాళ్లకు, ముత్రుడు విసర్జక 
పజానతి జననేంద్రియ, మునకు అధిష్లాన దేవతలు. 


ఆల (ఆ 


45 


శ్రీమద్భాగవతము 


తైజసాహంకారము నుండి జ్ఞాన శక్తి అయిన బుద్ది, 


క్రియాశక్తి అయిన ee ము వుట్వాయి. క 


మాత క శక్తితో ప్రరేపించబడి, వ్యష్టి స్ట భావము, క 


oe యు చాలా కాలం వాటు 
నీటిలోనే మునిగి ఉంది. కాల కర్కన్వభావం చేత పరమాత్మ ఆ 
క ప్రవేశించి దానిని చైతన్యవంతం చేసాడు. 


అండంలో 


ఎను మాత్యగర్భంతో పోల్టుకోవచ్చు. 
స్త్రీపురుషుల కలయిక వలన అండం ఏర్పడుతుంది. ఆ అండం, నెలలు 
గడిచేకొద్దీ అంటే కాలం గడిచేకొద్దీ, పిండంగా మారుతుంది. ఆ 
గతజన్మవాసనలను మోసుకొని వస్తున్న జీవాత్మ 


ఉంటుంది. అందులోకి 


ప్రవేశించి చైతన్యం 
కలిగిస్తుంది. అప్పుడు పిండం కమకమంగా అవయవాలు 


46 


ద్వితీయస్కంధము. 


బాహువులనుండి క్షత్రియులు, తొడల నుండి వైశ్యులు, పాదముల 
రూదులు ఉథధ్దవించారు. 


శరీరంలోని వ్యవస్థాశక్తి తొడలుగానూ, కదలిక కాళ్లుగానూ ఏర్పడ్డాయి 


కర్మలను బట్టి కులాలు సంకఆలే కానీ, పుట్టుకతో కాదు. 


47 


శ్రీమద్భాగవతము 


ంర్లోకము కల్పించబడ్డాయి. . ఆపైన ఉన్న మెడ ముతక 
గముల నుండి తపోలోకము, తల నుండి 
లోకము కల్చించబడ్డాయి. . వీటిలో బహ్మలోకము 


భువర్గోకము , తల నుండి సువర్లోకము 
అంటుంటారు. 


కల్చించబడజ్ఞాయి అని 


త్మ విరాట్టురుషుని రూపంలో ఈ అనంత విశ్వం 


అంతా నిండి ఉన్నాడు అని అర్థం. విశ్వస్యష్టి ఇలా జరిగింది. 


శ్రీమద్భాగవతము 
ఓం తత్సత్‌ ఓం తత్సత్‌ ఓం తత్లత్‌ 


48 


ద్వితీయస్కంధము. 


ఆరవ అధ్యాయము. 


బహ్మ ఇలా చెప్పసాగాడు. “నారదా! ఆ విరాట్టురుషుని 
ఖుయు వాక్కుకు వాటి అధిష్టాన దేవత అయిన అగ్నికి క్షత్రము. 
విరాట్టురుషుని చర్మము, మాంసవ 


ఎముకలు, మజ్జ(మూలుగు పాణవ ు.. ఈ ఏడు ధాతువులు 


వ్‌, ఉఅప్లిక్‌, అనుష్టుప్‌, జగతి, పంక్తి, బ్యహతి ఛందస్సులకు 
ఉత్తత్తి స్థానాలు. ఆ విరాట్టురుషుని నాలుక, దేవతలకు ఇచ్చే 
హవ్య ములకు, పితృదేవతలకు ఇచ్చే కవ్యములకు, అమృతతుల్యమైన 
అన్నమునకు, సర్వ రసములకు, ఉత్తత్తి స్థానములు. ఆ విరాట్టురుషుని 
ముక్కు రంధ్రములు పంచప్రాణములకు, (ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, 


ఆయన ఘాణశక్తి అశ్వినీ దేవతలకు, ఓషధులకు, 
నువాసనల వలన కలిగే ఆనందానికి ఉత్పత్తి స్తాన ము. విరాట్టురుషుని 
కళ్లకు ఉన్న చూ చే శక్తి, రూపములకు, తేజస్సులకు ఉత్పత్తిస్తానము. 
విరాట్టురుషుని చెవులు దిక్కులకు ఉత్పత్తిస్తానము. చెవికి ఉన్న శక్తి 
, శబ్దము పుట్టాయి. విరాట్టురుషుని శరీరము 
సమస్త వస్తువుల సారములకు, వాటి శక్తి, స్వరూపాలకు, వాటి 
సౌభాగ్యమునకు ఉత్పత్తిస్థానము. 


49 


శ్రీమద్భాగవతము 


ము వలన పుట్టే 
శ్రత్తిస్తానము. విరాట్టురుషుని విసర్ణకావయవము 


50 


ద్వితీయస్కంధము. 


ఆ విరాట్టురుషుని చిత్తము 


లు 
అందరికీ, సనకసనందనాదులకు, రుదు 
ునకు ఆశయము. 


ఆడి 


సత్తగుణవ 


నారదా! ఇన్ని మాటలు ఎందుకు. నేను 
నీ అన్ష్నలయిన : ఎలు, వక్ర 
మ్యగములు, పాకేజంతువులు, గంధర్వులు, అప్సరసలు, యక్ష 
ఆకాశంలోనూ, జీవించే వివిధరకమ అన 
besa ములు, Sh విద్యుత్తు 


మునులు, సురలు, అసురులు, 


మశ ఆ క ఆడి నా లా 1 nf Te 


అనంత విశ్వాన్ని మొత్తమ 


విరాట్‌స్వరూపంలో ఈ విశ్వము 


(సూర్యుడు, విశ్వశక్తికి ప్రతీకు ఏ విధంగా 


ధవ ంండలం లోపలా, బయటా తపింప చేస్తూ ఉందో, 


అలాగే ఆ విరాట్టురుషుడు కూడా తాను లోపలా బయటా పకాశిస్తూ 


51 


టు 


ఈ అనంత విశ్వాన్ని తపింప? 


చనం 
్తున్నాడు.. 


సలు 


నారదా! అతడు అవ తత్వానికీ, యానికీ పభువు . ఆయను 
మరణశీలత్వమును, స 


మును మించినవాడు. 


వంతులు నీరు, నాలుగవ వంతు మాతమే భూభూగము 


స్టితి అంటే సృష్టిలో పుట్టిన వస్తువుల ఉనికిని కాపాడుతూ 
ఉండటం. థీనిని ఒకటిగా తీసుకొని స్టితి పాదము అని అనవచ్చు. 


ఏ పాదాలుగా (భాగాలుగా విడటిస్తే ఈ 


లోనూ ఉండేవి. ఈ స్థితి పాదా! 
అంట మూడు తలలు ఉన్నట్టుగా ఊహించవ య. 


దము. దీని మీద మహర్ష్లోకము 


52 


ద్వితీయస్కంధము. 


లోకంలో విద్య(ఉన్న దాన్ని ఉన్నట్టుగా చూడటం) 
అవిద్య(లేని దాన్ని అన్నట్టుగా భావించడం, మాయలోపడటం అని 


రండు ఉన్నాయి. ఆ రెండు కూడా ఆ పరమాత్మను ఆశయించి 


ద్రం we కింది కిందికి హః శ మత్తు 
వలయంలో పడి ఉండేలా చేసే మార్గము. 


సూర్యుడు ఎలా అయితే తన కిరణాలతో విశ్వం అంతటినీ 

ప్రకాశింప చేస్తూ కూడా, తాను వేరుగా ఉంటాడో అలాగే పరమాత్మ ఈ 
విరాట్‌ అండానికి, పంచ భూతమ , పదకొండు ఇంద్రియాలకు, 
డు గుణాలకు, కారణం ఉండీ కు గ 


కూడా, వాటిని వేరుగా ఉంటాడు. 


లకు 


నారదా! నేను ఆ పరమాత్త త్య నాభి నుండి పుట్టిన కమలములో 
win (ఎలాగైతే తల్లి నాభి నుండి శిశువులు వేరుచేయబడు 
) చేయడానికి గానూ పరమాత్మ నుండి, ఆయన 


తున్మారో, అలాగే స్యష్టి 


అనగా లోకాల 


అంశ అయిన బహ్మ శకుకా వచ్చాడు. కమలము 


పానము. దానికి రేకులు చాలా ఉంటాయి కాబటి స్వషి పాచుర్నా! 


53 


శ్రీమద్దాగవతము 


ము, అన్నియజ్ఞసంభారములు, 
మట్టి, నీళ్లు, బుక్కులు, 

క్‌ మము ) రె వాతలు(ప్రహ్మ అధ్వర్యుడు, 
హోతు, వేరు కేతుం పేర్లు, వాటిలో ఉపయోగి 


యజ్ఞపురుషుని ఉద్దేశించి సృష్టి య జ్ఞమును నిర్వహిస్తున్నా! ము; 
రి నే . యజ్ఞరూపుడైన అతనిని యజ్ఞము దా 


54 


ద్వితీయస్కంధము. 


యుషులు, పిత్యదేవతలు, 


ను ఉద్దేశించి యజ్ఞ 
అ sg 


“mm సృష్టి మొదలు పెటేటవ 


సంహార కార్యక్రమమును నిర్వర్తిస్తున్నాడు. 


నారదా! నీవు అడిగిన పశ్చలకు అన్నింటికి సమాథా 
చెప్పాను. ఈ అనంత విశ్వంలో ఆ పరమాత్మ కంటే వేరు అయిన 
వస్తువు ఏది లేదు. ఈ Mas అంతటా ఆ పరమాత్త నిండి 


ఉన్నా డు. 


లలోనూ, ఆయన ప్రణ 


తేమ! నా మనస్సులోనూ, నా ఇంద్రియము 


తత్తర ఉంది. అందు వలన నేను ఏ HER 


55 


శ్రీమద్భాగవతము 


ఆయన దయ వలన నేను వేదములను అధ్యయనము 
చేసాను, తపస్సు చేసాను. ఇతర ప్రజాపతులందరూ నన్ను పూజిస్తారు. 
గౌరవిస్తారు. నేను యోగాన్ని 6 
ఆ పరమాత్ర, 
గురించి నేను ను ల! పోయాను. a ఆ పరమాత్మ గురి 
తెలియదే, ఇంక నా చేత నా. వారు ఎలా తెలుసుకోగలరు? 


రె నమస్కరిస్తున్నాను. 


నారదా! నీకు ఇంకొక విషయం తెలుసా! మాయను ఆ 
పరమాత్మ కల్పించాడు అన్నాను కదా! ఆకాశమునకు తాను ఎక్కడ 
మొదలయిందో ఎక్కడ అంతం అవుతుందో దానికే తెలియదు అలాగే 
సా క్షాత్తు ఆ పరమాత్మకే తాను సృష్టి న 


5మోపినంత కూడా ఎవ్వరికీ ఇవ్వను” అంటాడు 
మాయ. పుట్టిన వాడు చావక తప్పదని అందరికీ 


56 


ద్వితీయస్కంధము. 


తెలుసు. కానీ తాను చిరాయువు అనుకుంటూ ఉంటాడు. తనతో 
పాటు ఉన్న అందరిలో తనలో ఉన్న పరమాత్మే ఉన్నాడనీ, అందరిలో 
వెలుగుతున్న పరమాత్మ ఒకడే అని అందరికీ తెలుసు. కానీ సాటి 
వాడిని తిడతాడు, కొడతాడు, ద్వేషిస్తాడు, మోసం చేస్తాడు, ఆఖరుకు 
చంపుతాడు. మాయ. భగవంతుడు మనకు అన్నీ ఇచ్చాడు. 


ఇఖనిజసంపదలు, రత్న గర్భ అ అయిన. రూ మిడి 
కురిపించి స్వళ్ళమైన నీరు, న మై నగాని. = కము: ం, మొ 
రలు, పళ్లు అన్నీ ఇచ్చాడు. హత 


) కూరలు, కాయకు 
అనుభవించ మన్నాడు. ఆనందించమన్నాడు. కాని మానవుడు ఏం 
చేస్తున్నాడు? పొద్దున్నే భిక్షాపాత్ర పట్టుకొని దేవుడిముందు బిక్షగాడి 
మాదిరి నిలబడి “స్వామీ! నాకు అది కావాలి, ఇది కావాలి” 
(ధన,కనక,వస్తు 


్తు,. వాహనాది అప్నైశ్వర్య సిద్యర్థం, ఇష్టకామ్మార్థ సిద వ్యర్ధం, 
అష్ట్రోత్తరశతనామాని పూజాం కరిష్మే అని దేవురిస్తున్నాడు. 
అడుక్కుతింటున్నాడు. ప్రతిఫలాపేక్ష లేకుండా దేవుడికి నమస్కారం 
కూడా చెయ్యడం లేదు. పైగా తాను సంపాదించిన పాపపు సొమ్ములో 
దేవుడికి బంగారు కిరీటాలు, వజకవచాలు, బంగారు తొడుపుల 
రూపంలో, లంచం ఇస్తున్నాడు. మాయ. అవిద్య. తెలియనితనం.) 


నారదా! అంతెందుకు! నీవు, నేను, రుద్రుడు, ఆ పరమాత్మ 
గురించి పూర్తిగా తెలుసుకోలేక పోయాము. ఇంక ఇతర దేవతా 
గణములు ఏం తెలుసుకుంటారు? తమకు తెలిసిందే పరమాత్మ 
తత్త్వము అనుకుంటారు. మనమందరము 


ఆ పరమాత్మ మాయా 
మోహంలో పడి ఉన్నప్పటికినీ, మన బుద్ధిని ఉపయోగించి ఈ జగత్తు 
క మాయచే నిర్మి నత అని మాతము 


57 


శ్రీమద్భాగవతము 


నిత్ముని అవతార న 3 స్మరిస్తున్నా గానం వ ఆ 
పరమాత్మ గురించి నేను ఏ ఏమి చెప్పగలను, ఆ పరమాత్మకు 
నమస్కరించడం తప్ప! 


నారదా! ఆ పరమాత్మకు జన్మలేదు. చావు లేదు. ఆయనే 
ఆద్యుడు. అనంతుడు. సర్వాంతర్యామి. పతి కల్చంలోనూ తనను తాను 
స్యష్టించుకుంటాడు. ఈ అనంత విశ్వాన్ని సృష్టించి పాలించి లయం 


ఆ పరమాత్మకు విషయ వాంఛలు లేవు. పరమాత్ముడు 
సంపూర్ణ జ్ఞానానికి పతీక. అన్ని పాణులలో అంతరాత్మరూపంగా 


సందేహాలకు అతితుడు. ఆయనకు జనన,మరణాలు లేవు. ఆయన 
పరిపూర్ణుడు. ఆయనకంటే వేరు ఏటి లేదు. ఆయన లాంటి వాడు 


తు లం ఆ వం గురించి, ఆ పరమాత్త 
గురించి తర్క వఏితర్మములు చేసే వాళ్లకు ఆ పరమాత్మ 
కనిపించడు. 


58 


ద్వితీయస్కంధము. 


ఆ పరమాత్మ మొదటి అవతారము విరాట్టురుషుడు. కాలము, 
స్వభావము, ప్రకృతి, సత్‌, అసత్‌, ద్రవ్యము (చూరు పక్క 
ములు, చరాచర జగత్తు, ఇవన్నీ ఆ విరాట్టురుషుని స్వరూపములే. 


ఓ నారదా! నేను(బహ్మ), నువ్వు (నారదుడు), శివుడు, 
యజ్ఞపురుషుడైన విష్ణువు, దక్షుడు 


స్వర్గలోకాధి పతులు, ఖగలోకాధిపతులు, వ 


7 


నవలోకాధిపతులు, 
పాతాళ లోకాధిపతులు, గంధర్వులు, విద్యాధరులు, చారణులు, 
యక్షులు, రాక్షసులు, ఉరగులు, నాగులు, బుషులు, పిత్యదేవతలు, 
దైత్యులు, సిద్ధులు, దానవ ప్రముఖులు, ఇంకా ఇతరములైన భూత, 
ప్రేత, పిశాచములు, కూష్మాండములు, జలచరములు, మృగములు, 
పక్షిజాతులు, లోకములలోని సకల ఐశ్వర్యముల 

కలవారు, ఇంద్రియ శక్తులు కలవారు, మనోశక్తులు కలవారు, శారీరక 
బలము కలవారు, వీర్యము, శౌర్యము, బల పరాకమములు కలవారు, 
శోభస్కరమైన వారు, లజ్ఞావంతులు, సకల ఏభూత 

బుద్ధిమంతులు, ఆశ్చర్యకరములైనవి, ఆకారము ధరించినవి, 
డా ఆ పరమాత్మ స్వరూపములే. 


ఎలు కలవారు, 


ఓ నారదా! ఆ పరమాత్ముని అవతార విశేషములను ప్రాధాన్య 
కమంలో నీకు నేను వివరిస్తాను. ఆ పరమ 
విశేషములు అనే కథా అమృతమును నీవు తనివిదీరా ఆస్వాదించు. 


పరమాత్మ అవతార విశేషముల కథలను విన్నవారికి, ఇతర కథలను 


59 


శ్రీమద్భాగవతము 


శ్రీమద్భాగవతము 
ద్వితీయ స్కంధము 


ఆరి 


ఓం తత్సత్‌ ఓం తత్సత్‌ ఓం తత్లత్‌ 


ఆరవ అధ్యాయవ 


ఏడవ అధ్యాయము. 


(ఇక్కడ బక విషయం పాఠకులు గమనించాలి. ఈ భాగవత 
పురాణాన్ని ఇప్పుడు బ్రహ్మదేవుడు నారదుడికి చెబుతున్నాడు. 
విషయాన్ని శుక మహర్షి పరీక్షిత్తు మహారాజుకు చెబుతున్నాడు. అది 
విన్న సూతుడు శౌనకాది మహామునులకు నైమిశారణ్యంలో సత్రయాగ 
సందర్భంలో చెబుతున్నాడు. ఈ వరుస గమనించండి. ఇంక 
చదవండి. 


బ్రహ్మదేవుడు నారదునికి పరమాత్మ అవతార 
విశేషములను చెబుతున్నాడు. “ఓ నారదా! పరమాత్మ ఈ 
భూతలమును ఉద్ధరించడానికి వరాహ అవతారమును దాల్చాడు. 
వరాహముతో యుధ్ధం చెయ్యడానికి వచ్చిన దైత్యుని అనగా 
హిరణ్నాక్షుని తన వాడి అయిన కోరలతో చీల్చి నా 


తరువాత పరమాత్మ, రుచి పజాపతికి, ఆయన భార్య ఆకూతికి 


60 


ద్వితీయస్కంధము. 


కుమారుడుగా జన్మించాడు. ఆయన పేరు సుయజ్ఞడు. ఆ సుయజ్న 
భార్య పేరు దక్షిణ. వాళ్ల సంతానమే దేవతలు. ఆ సుయజ్ఞుడి తాత గారు 
స్వాయంభువ మనువు (అనగా రుచి పజాపతి తండ్రి. స్వాయంభువ 


మనువు తన మనుమని హరి అని పిలిచేవాడు. 


నారదా! కర్టమ పజాపతికి, ఆయన భార్య దేవహూ 


తో పాటు కర్దముడికి ఇంకా 
కపిలుడికి చెల్లెళ్లు పుట్టారు. ఆ కపిలుడు తన తల్లి దేవహూతికి బ్రహ్మ 


మారుడిగా జన్మించాడు. కపిలుడి 


తొమ్మిది మంది ఆడపిల్లలు అనగా 


61 


శ్రీమద్భాగవతము 


తక నరనారాయణుల సంతో ఆవిర్భవించాడు. 
ఎగా రండు 


రమాత్మ ఒక్కడే అయినా, నరుడుగా, నారాయణుడ 
యి జన్మించాడు. ఆ నరనారాయణులు అసమాన్య 
తపోశక్తి కలవారు. వారి తపస్సు భగ్షం చేయడానికి మన్మధుడు ఎంత 
ప్రయత్నించినా ఆయన వల్ల కాలేదు. ఆ పరమాత్మ నిర్గుణుడు, 
నిర్మలుడు. అందువలన మన్మధ బాణము 
యణులలో ప్రవేశించలేక పోయింది. అందువల్ల మన్మధ సైన్యము వారి 
తపస్సును భగ్షం చేయలేక పోయింది. 


ధ్రువుని, అతని తండ్రి ఉత్తాన పాదుడి నవ 
వ ాటలతో అవమాన పరిచింది. బాలుడైన = ఆ అవవ 
మును భరించలేక తపస్కుచేయడానికి వెళ్లిపోయాడు. 
ధ్రువుని తపస్సుకు మెచ్చి ఆయనకు ధ్యవపదమును అనుగ్రహిం 
ఆ ధ్యవ పదమునకు పైన ఉన్న భృగువు మొదలగు మవాబుషులు, ఆ 
ధ్యవ పదమునకు కింద ఉన్న సప్త బ 


రారుడు ధ్రువుడు. ధువుని సవతి తల్లి 
ఎక్షంలోనే, కఠినమైన 
రగు 


ుషులు ఆ ధ్యవుని స్తుతిస్తూ 


పరాక్రమము, ఐశ్వర్యము సర్వనాశనం అయ్యాయి. పుత్రులు లని 
కారణంగా నరకంలో పడిపోతున్నాడు వేనుడు. ఆ సమయంలో 
మాత్మ ఆ వేనుడిని రక్షించడానికి పృథువు అనే పేరుతో వేనుడికి 


62 


ద్వితీయస్కంధము. 


కుమారుడిగా జన్మించాడు. ఆ కుమారుడు తన తండి వేనుడిని నరకం 
నుండి రక్షించాడు. ఆయనే పృథు మహారాజు. ఆయన ఈ భూమి 
మీద ఓషధులను విస్తరింపచేసాడు. 


నాభి భార్య సుదేవి. ఆ దంపతులక త్త 
రూపంతో జన్మించాడు. ఆ బుషభుడు anes సమానంగ7 
ఇంద్రియ నిగ్రహము కలవాడు .ఇంద్రియములను జయించిన వాడు. 
ప్పుడూ సమాధిలో ఉంటూ ఉండేవాడు. 


యిల్లు, 
పరమహంస పదమును గురించి ధ్యానం చేసేవాడు. 


యిషులు వర్ణిస్తూ ఉండే 


పరమాత్ర 
వేదమయుడు. యజ్ఞమయుడు. ఆయన సర్వ దేవతలకు 
యుడు. ఆ హయగ్రీవుడు శ్వాస on క 


హయగీవ రూపంలో యజ్ఞమునుండి పుట్టాడు. 


ు బంగారు కాంతితో పకాశిస్తూ ఉండేది. ఆయన 


యుగాంతంలో జలప్రకయము సంభవించింది. అప్పుడు 
పరమాత్మ మత్మ్యరూపము ధరించాడు. వైవస్వత సతు దర్శనం 
ఇచ్చాడు. ఈ భూమి తానే ఒక నావలాగా తయారయి సమస్త 
జీవులకు ఆశ్రయం కల్పించింది. ఆ మహాప్రకయంలో కలిగిన భయంతో 
వేదములు నా ముఖం నుండి జారిపడిపోయాయి. మత్మరూపంలో 
ఉన్న పరమాత్మ ఆ వేదములను పట్టుకున్నాడు. ఆ ప్రకయకాల 
జలములలో సమస్త జీవులతో నిండి ఉన్న భూమి అనే నావను 
పునరుద్ధరించాడు. 


63 


శ్రీమద్భాగవతము 


దేవతలు, దానవులు అమృతం కోసరం ను పర్వతమును 
న చేసి, వాసుకిని తాడుగా చేసి, వాల సమ ంద్రమును 


నిదించాడు. 


దేవతలు అసురుల వలన కలిగిన భయంతో తనను 
ప్రార్థించగా, పరమాత్త dil అవతరించి, గదను తీనుకొని 
తన మీదికి చంపడానికి వస్తున్న హిరణ్యకశిపుని, తొడలమీద వేసుకొని 
తన హిరణ్యకశిపుని వక్షస్థలము చీల్చి సంహరించాడు. దేవతల 


పట్టుకొని ఆ పరమాత్మను మనసారా తనను రక్షింపుమని 
ధ్యానించాడు. ప్రార్దించా! కు. ఆ గజరాజు పార్థనను విన్న పరమాత్త 
ne ఆలస్యం తయ కుండా తన వాహనమైన గరుత్మంతుని మీద 
కాయుధమును ధరించి, ఆ చక్రాయుధవ ుతో ఆ 
సంహరించాడు. తనను మనసారా శరణువేడిన గజరాజును 


64 


ద్వితీయస్కంధము. 


త సుతులలో చిన్నవాడుగా, వామనుడుగా 
యము చేస్తుంటే ఆయన వద్దకు వెళ్లి 


ములను ఉంచడం ద్వారా మూడు 


మిషతో పరః దూత బలి చకవర్తి నుండి ము ల్లోకాధి సత్యము 
స్వీకరించాడు. విష్ణుభక్తుడు, సన్మార్దుడు అయిన బలి నుండి 


ర్యములను గ్రహించుటకు యాచనకు పాల్పడ్డాడు పరమాత్మ. 


లను ఆకమించాడు. 


నారదా! బలి చకవర్తికి శాశ్వతమగు వైకుంఠపథమును 
కోసమే, అతని వద్ద నుండి ఇహలోకములలో 


చల్లుకొన్నాడు. “వచ్చినది విష వు, నీ నః ము కటక కాధి పత్న్వము అపహరి! 
డానికి వచ్చాడు” అని శుక్రా వారు 


నివారించినా, బలి చకవర్తి లక్ష్య పెట్టలేదు. మూడు అడుగుల భూమి 

దానంగా ఇస్తాను అన్న మాటకు కట్టుబడి ఉన్నాడు. వామన మూర్తి 
ందమును ఉంచడానికి తన శిరస్సును నమర్దించాడు. ఆ పరమాత్మ 

పాద స్పర్శ కన్నా ఇంద్రలోకాధి పత్మ్యము గొప్పది కాదు అని తన 

లో తలంచాడు బలి చక్రవర్తి. ఆ కారణం చేతనే పరమాత్మ 


మును అపహరించి అతనికి వైకుంఠలోకప్రాప్తిని 


అనుగ్రహించాడు. 


65 


శ్రీమద్భాగవతము 


సుదర్శన చక్రస్వరూపమైప తన ను. విస్తరింపజేసి, దుష్టు 


ఎనువుగా అవతరించి, దశదిశలయందు 
లైన 


రాజులను శిక్షించి, ముల్లోకములల పో 
కీర్తిని వ్యాపింపజేసాడు. 


నారదా! ఆపరమాత్మ ఈ భూమి మీద ధన్వంతరి గా 
అవతరించాడు. కేవలం ధన్వంతరి అ అనే తన పేరు పలికితేనే చాలు 


సర్వరోగములు నివారించాడు. భూలోకంలో ఆయుర్వే 


రమాత్మ పరశురాముడిగా అవతరించి, క్షత్రియుల ప 


ద్వితీయస్కంధము. 


Ey అర్మ వాన న 
లంకకు రాజైన రావణుడు అనే రాక్షసుడు రామునితో అకారణంగా 

లక్ష ములో లేని సమయంలో 
రాముని భార్య సీతను అప తత రాముడు లంకా నగరానికి 
వానర సైన్యముతో దాడి వెడలాడు. లంకను నాశనం చేయ 


సంవత్సరములు అరణ్యవాసము 


సంకల్పించాడు. రాముని కోపమునకు భయపడి స 


రామునికి తోవనిచ్చాడు. 


గుహా బలవంతుడు. రావణుడు ఇందునితో 


యుద్ధం చేస్తున్నప్పుడు ఇ ఇంద్రుని వాహనమైన ఐరావతము అనే 


గుకు ఎదురు ఎవరూ లరని విరవీగుతుండేవాడు. 
రాముడు, తన భార్య సీతను అపహరించిన రావణుని, తన 
ధనుర్ణాణములతో అవలీలగా సంహరించాడు. 


ద్చాపరంలో ఉన్న రాజులు బలగర్వ్వితులై, తమ అపారమైన 
సేనలతో, లెక్కలేనన్ని అక్యత్యములు చేస్తూ 
య్యారు. భూభారాన్ని తగ్గించడానికి ఆ 0 యదు వంశంలో 


భూమికి భారంగా తయార 


67 


శ్రీమద్భాగవతము 


బాల్యములోనే తనకు పాలు ఇవ్వడానికి వచ్చిన పూతన అనే 


రాక్షసిని సంహరించడం, మూడవ మాసములోనే 


అమ్ముతున్న కాళీయుడు అనే పామును అక్కడి ౫ నుండి వెళ్లగొ 
శ్రీకృష్ణుడికి తప్ప పరులకు సాధ్యమా! 


కొంటె కృష్ణుని అల్లరి మితిమీరిపోతుంటే, కృష్ణుని కట్టడానికి 
తల్లి యశోద తాళ్లు తీసుకొని వచ్చింది. ఎన్ని, తాళ్లు తెచ్చినా అవి కృష్ణుని 
కట్టడానికి సరిపోలేదు. అప్పుడు కృష్ణుడు నోరు తెరిచి ఆవలించగా, 
కృష్ణుని నోటిలో పదునాలుగు లోకములు నిండి ఉండటం చూచి 


68 


ద్వితీయస్కంధము. 


సందేహపడింది. అటువంటి కృష్ణుని వలన జ్ఞానమునకు పతిరూపమైన 


పు తపేః మును పూర్తిగా ఆస్వాదించగలిగినది 
ఆ కృష్ణుడు చేయలేని పనిలేదు. తన తండ్రి నందుని 
గోవులను ఒక గుహలో బంధిస్తే వాటిని విడిపించాడు. పగలంతా 
శ్రమచేసి రాత్రి ఆదమరిచి నిద్రిస్తున్న గోపకులను తన మాయాశక్తి 
మాయ అంటే తెలియని వైకుంఠమునకు తీసుకొని 


మించిన 


నందవ్రజములో ఉన్న గోపకులు నందుని ఆధ్వర్యమ 


ఇంద్రునికి పూజలు చేస్తుంటే, వాటిని కృష్ణుడు ఆపించగా, కో 
ఇంద్రుడు వరుసగా ఏడు రోజులు ఎడతెరిపి లేకుండా వర్షము 
కురిపించాడు. ఆ సమయంలో ఏడు సంవత్సరముల వయసు ఉన్న 
బాలుడైన శ్రీకృష్ణుడు తన చేతితో గోవర్ధన పర్వతమును ఎత్తి గొడుగు 
మాదిరి పట్టుకొని, దాని కింద వ్రజవాసులైన గోపకులను, గోవులను, 
ఏడు దినములు రక్షించాడు. - 


చల్లని పండు వెన్నెలలో, యమునా తిరంలో, బందావనంలో 
మురళి వాయిస్తున్న శ్రీకృష్ణుని మనోప 
గానామ్యతమును విని, కామోద్దీపితలైన క కా 
పరుగుపరుగున కృష్ణుని వద్దకు వచ్చి, రాసలీలలలో 

శంఖచూడుడు అనేయక్షుడు గోవులను అపహరించి నపుడు, ఆ 
డుని శిరస్సును ఖండించి గోవులను కాపాడాడు శ్రీకృష్ణుడు. 


69 


శ్రీమద్భాగవతము 


అంతే కాకుండా నారదా! పలంబాసురుడు, ధేనుకాసురుడు, 
మొదలగు అసురులు, చాణూర 


డము అనే పేరుగల 


వాసుదేవుడు, శాల్వుడు, ద్వివిదుడు అనే వానరము 


అంతబిక్రుత చ్‌ న. అనే రాజుకు సంబంధించిన ఏడు బుద్దులు, 


క యనం కష్టంగా మారుతూ ఉ 
చేసుకోలేకపోతున్నారు. ఆ కారణం చేత భగవానుడు వే 
రూపంలో అవతరించి, వేదములను 
కసములను రచించి, వేదరహ 
అర్థం అయేటట్టు చేసాడు. 


దవ్మా సుని 


విభజించి, పురాణములను, ఇతి 


వేద విహిత కర్మలు ఎక్కువగా పచారంల€ ఛ్‌ 
6 ుద్దుడిగా అవతరించి కొత్త ధర్మమును ప 


ఉన్న రోజులలో 
చారం చేసాడు. 


70 


కధలను గానం చేసే వారు, వినే వారు అసలు ఉండరు. బ్రాహ్మణ, 


7 


లంత ర క్యమంతా కంపించింది. అప్పడు పరమాత్మ తనయొక 
అపారమైన శక్తితోనే లోకవ 


మల నన్నిటిన్‌ సి స్థిరంగా ఉంచాడు. 


ఓ నారదా! నేను గానీ, నీ కన్నా ముందు పుట్టిన మునులు 


గానీ ఆ పరమాత్త 


71 


శ్రీమద్భాగవతము 


గుణములు కీర్తిస్తూ ఉన్నా ఆయన కూడ 
అంతము తెలుసుకోలేకపోయ 
తెలుసుకోగలరు? 


డు. ఇంక ఇతరులు ఎలా 


ఎవరైతే తనను నిష్కల్మష హృదయంతో, సంపూర్ణంగా శరణు 
వేడుతారో, అటువంటి మానవులమీద ఆ పరమాత్మ తన అపారమైన 
దయను ప్రసరిస్తాడు. అటువంటి మానవులు ఈ మాయను 
సులభంగా దాటగలరు. పరమాత్మ మా 
తెలుసుకోగలరు. అటువంటి భక్తులకు, తమ భార్యా బిడ్డల మీద, 
ఇహలోక సుఖముల మీద మమకారములు, కోరికలు ఉండవు. 


౨ గురించి కూడా 


నారదా!ఆ పరమాత్మ యోగమాయను గురించి నాకు 
తెలుసు. నేనే కాదు, నువ్వు, సనకసనందనాదులు, శివుడు, 
ప్రహ్లాదుడు, స్వాయంభువ మనువు, శతరూప, మనువు కుమారుడగు 
ప్రియవ్రతుడు, ప్రాచీన బర్హి బుభుడు, ధ్రువుడు కూడా 
యోగమాయ గురించి తెలుసుకున్నారు. 


నారదా! వీరే కాదు, ఇక్ష్వాకువు 


72 


ద్వితీయస్కంధము. 


ఉద్ధవుడు, పరాశరుడు, భూరిషేణుడు, విభీషణుడు, హనుమంతుడు, 
శుకదేవుడు, అర్జునుడు, అర్నిషేణుడు, విదురుడు, శుతదేవుడు 
మొదలగు మహాత్ములు కూడా ఈ యోగ మాయ గురించి 
తెలుసుకొన్న వారే. 


నారదా! ఈ దేవ మాయను తెలుసుకోడానికి అందరూ 

అర్హ, లే. స్త్రీలు, శూదులు, యవనులు, హూ ణులు,పాపజీవులు చివరకు 
కులు కూ తృయొక్క భక్తులను సేవించి 

వారి వల్ల ఉపదేశమును పొందితే, వారు కూడా ఈ దేవమాయను 


తెలుసుకోగలరు. వారి పరిస్థితే అలా ఉంటే ఇంక అనునిత్యము ఆ 


డా ఆ పరమ 


మాతను స్మరిస్తూ సేవిస్తూ ఉండే వారి మాట చెప్పడం ఎందుకు? 


అటువంటి వారు ఈ మాయలో నుండి త్వరగా బయటపడతారు. 


జ్ఞానులు ఆ పరమాత్మను బ్రహ్మ అని కూడ బ్రహ్మ 
స్వరూపము. నిరంతరసుఖదాయకము. శోకమునకు అతీతము. 
అనేది తెలియని తత్త్వము. అభయస్వరూపము. నిర్మలము. సత్‌ 
అసత్తుల కంటే భిన్నమైనది. అన్నింటినీ సమంగా చూచేది. ఆయన 
శబ్దమునకు వాక్కుకు అందడు. ఆయనను మాయ ఆవరించదు. 


మునులు సతతము తమ మనసులను ఆ పరమాత్మ య 
లగ్నము చేసి భగవంతుని యందు ఉన్న భేదభావమును 
వదిలిపెడతారు. సమస్తఫలములను ఇచ్చే దాత ఆ పరమాత్త ఒక్కడే. 


73 


శ్రీమద్భాగవతము 


సత్త, రజస్‌ తమోగుణములు, మహతత్తము మొదలగు గుణములతో 
కు ్న మాత్మకే చెందుతాయి. మానవుడు తాను 
చేసే కర్మలన్నీ ఆ పరమాత్మ అనుగ్రహము వలననే చేయగలుగుతాడు. 
పంచభూతముల కలయికతో ఏర్దడిన ఈ దేహము, ఆ పంచ 
భూతములు విడిపోగానే, జీర్ణమై పోతుంది. కాని ములో ఉన్న 
జీవుడు నాశనం కాడు. కేవలము దేహమును వదిలి పెడతాడు. 
ఎందుకంటే మరణము దేహమునకే గానీ, జీవునకు కాదు. జీవుడు 
జన్మ రహితుడు. అందువలన దేహముతో పాటు నాశనము పొందడు. 


నారదా! నీకు ఆ పరమాత్మస్వరూపమును సంక్షిప్తముగా 
చెప్పాను. జీవశక్తి మాయాశక్తి రెంటికీ మించినవాడు శ్రీహరి. 
ప్రాణుల హృదయాలలో అనాసక్తంగా, సాక్షీభూతంగా ఉంటాడు. 
అందువల్ల ఈ మాయతో కానీ, జీవుడు చేసే కర్మలతోగానీ 


పరమాత్మకు ఎలాంటి సంబంధం లేదు. 


నారదా! ఆ పరమాత్మ నాకు ఉపదేశించిన భాగవతమును 
నీకు సంక్షిప్తంగా చెప్పాను ఈ భాగవతములో ఆ పరమాత్మ 
విభూతులు సంక్షిప్తంగా వర్ణించాను. నీవు వాటిని విస్తరించు. నీవు ఆ 
పరమాత్మ విభూతులను బాగా విస్తరింపజేసి ప్రజలకు వివరించు. 
ంగువులకు ఆపరమాత్మయందు భక్తి ప్రమత్తులు పెంచు. 


నారదా! ఈ స్యష్టికి సంబంధించిన లీలలు అన్నీ మాయా 
సంబంధమైననూ, అవి అన్నీ భగవంతునికి సంబంధించినవి అగుటచేత 
నిరుణమైనవి. ఆ భగవానుని మాయలను, అవతార లీలలను నిత్వము 


74 


ద్వితీయస్కంధము. 


కీర్తించేవాడికి, ఐనేవాడికి, స్తుతిం చే వాడికి, అతని ఆత ఎప్పుడు కూడా 
భగవంతుని 


మాయచేత మోహింపబడదు. నిర్మలంగా ఉంటుంది.” అని 


ద్వితీయ స్కంధము ఏడవ అధ్యాయము సంపూర్ణము 
ఓం తత్సత్‌ ఓం తత్సత్‌ ఓం తత్షత్‌ 


అన్నాడు. “ఓ శుకయోగీంద్రా! బ్రహ్మ చేత ఆజ్ఞాపించబడిన నారదుడు, 
లోకంలో పరమాత్ముని యొక్క గుణములను కీర్తించాడని, శ్రీహరి 
కధలను ప్రచారం చేసాడని చెపా రు కదా! నారదుడు ఆ పరమాత్ముని 
దుత bo కథల రూపంలో ఎవరికి ఏ విధంగా ప్రచారం 

శో వివరించండి. 


ఇప్పుడు నా మనస్సు రాగ ద్వేషములకు అతీతంగా, ఎటువంటి 
ఆసక్తులు లేకుండా నిర్మలంగా ఉంది. అటువంటి మనస్సును నేను 
కృష్ణుని యందు లగ్గం చేసి ఈ శరీరమును వదిలిపెట్టడానికి 
వీలుగా నాకు ఆ పరమాత్ముని గాధలను వివరించండి. 


75 


శ్రీమద్భాగవతము 


ఎవరైనా ఆ పరమాత్మ మంగళకరములైన కథలను పతి 


రానవుల హృదయాలలో 


మాత ప్రవశిస్తాడు అని విన్నాను. 


మురికిగా తయారైన నీరు, శరద్యతువులో తేరుకొని నిర 
క్రీళ్యష్ట్ణుని కధలను, లీలలను వింటూ ఉంటే, ఆ కృష్ణుడు వాల 


ంధముల ద్వారా వారి హృదయములలో పవేశించి వారి 
రరుములను పోగొడతాడు 


feta | 
గరా! 
కదా! 


శో తిరిగి తిరిగి అలసి పోయి ఇల్లు చేరిన 

పాంథుడు మరలా బయటకు వెళ్లడానికి ఇష్టపడనట్టు, ఒక ॥ 

కృష్ణ్టలీలలను, కృష్ణుని కథలను చెవులలో అమృతం పోసినట్టు విన్న 
నా పాదములను 


ారి 


విడువడు. 


ంగయుతో ఏర్టడింది. అంటే జీవునికి ఈ 
తానే ఏర్పడిందా! లేక ఈ జీవుడు 


విషయం తమరికి బాగాతెలుసు. ఆ విషయ ములను నాకు వివరంగా 


చెప్పండి. 


76 


ద్వితీయస్కంధము. 


లోకములను సృష్టించడానికి నియమించబడిన బ్రహ్మ ఆ 

మాత్మ బొడ్డులోనుండి పుట్టిన పద్మమ క 
కదా! తరువాత ఆ పరవ 
విరాట్టురుషుడు నిరాకారుడు,నిర్దుణుడు అయిన పరవ 
చేతులు, కాళ్లతోనూ, పొడుగు, పొట్టి అవయవములతి 
పోయే దేహముతో ఉన్న వాడు అని చెప్పారు కదా! అది ఎలా 


౨ లోనుండి ఉదధ్దవించాడు 


నాత్మ విరాట్టురుషునిగా అవతరించాడు. అంటే 
త్మ కంటే వేరు 


షె చేయడానికి బ్రహ్మ ఆ పరమాత్మ నాభి కమలం నుండి 
మాత్మ దయవలననే స్యష్టిని చేస్తున్నాడు. ఆ పరమాత 


ఎులకు కారకుడు, అంతటా 
) పురుషుడు తాను ఈ 

మాయకు అధిపతి అయనకి స ఆ మాయకు లోబడకుండా, ఆ 

మాయను తాకకుండా, ప్రత్యేకంగా ఎక్కడ శయనించి ఉంటాడు? 


ఆ విరాట్టురుషుని అవయవముల ద్వారానే ఇందు కు, 
౨ లోకపాలకులు, దేవతా గణాలు, వారికి 


శ్రీమద్భాగవతము 


కూడా చెప్పారు కదా! మరి 


ఇలా రెండు విధములుగా చెప్పడంలో ఏమైనా విశేషం 


అవయవములు అన్నీ కల్పించబడ్డాయి అని 


క కలనా 
ఉందా! 


మాణము ఏమిటి? వాటిని తెలుసుకోవడం ఎలాగ? 
ఫ్‌ ఎన్ని రకాలు? శుభ కర్మలు చేస్తే వచ్చే ఫలితాలు, అశుభ కర్మలు 
చేస్తే వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి? కర్మలు చేసినందు వలన పొంద 


వాటి వివరాలు అన్నీ నాకు తెలియజేయండి. 


మొదలగునవి ఉ క . వాటిలో 


లము ఉంది కదా! ఆ జీవజాలము ఎలా పుట్టింది. వాటి 


78 


ద్వితీయస్కంధము. 


ఉత్పత్తి ఎలాజరిగింది? 


ఈ అనంత విశ్వంలో ఎన్నో బ్రహ్మాండాలు ఉన్నాయి కదా! వాటి 
లోపల ఉన్న పరిమాణము ఎంత? బయట ఉన్న పరిమాణము ఎంత? 
ఈ విశ్వంలో ఎంతో మంది మహాత్ములు జన్మించారు కదా! వారి జీవిత 
చరిత్రలు నాకు తెలియజేయండి. మానవులలో వర్ణాశ్రమ ధర్మములు 
ఏర్పడ్డాయి కదా! ఏ యే లక్షణములు, స్వభావములను అనుసరించి 
ఈ వర్ణాశమ ధర్మములు ఏర్దడ్ల్డాయి. 


యుగములు, వాటి పరిమాణములు, ఆయా యుగము 
లలో ఆచరించవలసిన ధర్మములు, ఆ పరమాత్ముని యొక్క అవతార 
విశేషములు వాటి చరితలు నాకు తెలియజేయండి. 


పుట్టినప్పటి నుండి మరణించేవరకూ మానవులు ఆచరించ 
వలసిన సాధారణ ధర్మములు, విశేష ధర్మములు ఏమిటి? దైనందిన 
కర్మలు, వ్యాపారములు, సేవలు చేసే వ్యక్తులు ఆచరించ వలసిన 
ధర్మములు ఏమిటి? రాజర్నులు ఆచరించవలసిన ధర్మములు 
ఏమిటి? మానవులకు ఆపదలు కలిగినప్పుడు వారు ఆచరించ వలసిన 


మనకు ఉన్న తత్త్వములు ఎన్ని? వాటి లక్షణములు ఏవి? 
వాటి స్వభావములు ఏవి? భగవంతుని ఎలా ఆరాధించాలి? అధ్యాత్మ 


శాస్రములో చెప్పబడిన యోగముల గురించి చెప్పండి. 


సులు యొక్క ఐశ్వర్యము ఎలా ఉంటుంది? 


79 


శ్రీమద్భాగవతము 
ము ఎలా లయం అవుతుంది? 


ేదముల గురించి, ఆయ 
మొదలగు ఉప వేదముల గురించి, ధర్మశాస్రమ 


ంల గురించి 


వ ముద్ర మును ఎలా దాటగలరు? 


ము అంటే ఏమిటి? వినాశము 


అంటే ఏమిటి? త! ప్రాణులు ఎలా పుడుతున్నారు? ఎలా 


లయం అవుతున్నారు? వైదిక కర్మలు అనగా నేమి? ధర్మము, కామము 


వాటి గురించి వివరించండి. 


థి 


పళయ కాలంలో జీవులు అన్నీ ఎలా లయం అవుతాయి? 


డతారు? ఎందుకు పుడతారు? జీవుడు ఈ 


దుర్మార్గులు ఎలా వ 


సంసారంలో ఎలా బంధింపబడతాడు? ఆ బంధముల నుండి ఎలా 


విడివడతాడు? ఆ బంధవ ఏమిటి? 


భగవంతుడు సర్వస్వతంత్రుడు అన్నారు కదా! మరి 
యతో ఎందుకు ప నడు? అవసరం ఏమిటి? ప్రకయ 


ఈ మాయ ఏమవుతుంది? భగవంతుడు ఈ మాయను 
యో క్రీ AOL తంగా యూగ్యూ 


విడిచిపెడతాడా! లేక 


ఓ శుకమునీందా! నేను నీ శరణుజొచ్చాను. నేను అడిగిన 
షయములను, నేను అడగకుండా మ 


80 


ద్వితీయస్కంధము. 


దయతో నాకు వివరించండి. నాసందేహములను అన్నిటినీ తీర్చండి. 

ఓ మునీంద్రా! నీవు బ్రహ్మదేవునితో సమానుడవు. లోకంలో 
మానవులు మీ వంటి పెద్దలు జ్ఞానులు ఆచరించిన విషయములనే 
ఆచరిస్తూ ఉంటారు. నేను కూడా మీ అడుగు జాడలలో నడవవలెనని 
అనుకుంటున్నాను. బ్రాహ్మణ శాపముచేత నాకు ఏడు దినములలో 
మరణం సంభవించబోతోంది. కాని నాకు ఆ శాపము వలన భయం 
ఏ మాత్రం లేదు. నీ వాక్కులు అనే అమృత పానం చేస్తున్న నాకు 
భయం అనేది ఏమిటో తెలియదు. కాబట్టి నా సందేహములను 
తీర్చండి” అని అడిగాడు పరీక్షిత్తు మహారాజు. 


పరీక్షిత్తు మహారాజు అడిగిన పశ్షలకు శుకుడు ఈ విధంగా 


శ్రీమద్భాగవతము 
యఎనిముదవ అధ్యాయము సంపూ రము 
రుం తతత ఓం తత్సత్‌ ఓం తత్షత్‌ 


81 


శ్రీమద్భాగవతము 
| మద్దాగవతము 


లకూ ఎలాంటి సంబంధమ 


మాయ అనేది ఒకటి ఉంది. ఆ 


కర్మలు స్య ఉంటుంది. ఆ 8 


దేహధారికి ఎలాంటి సంబంధము లేనే లేదు. 


ంపములు కలిగి ఉంటుంది. ఆ 


రియా ప్రభావం చే క ఆత్మ, జీవాత్మగా ఎన్లోరూపాలతో ప్రకాశి 


స్తున్నాడు. "అంటే బాల్యము, యౌవనము వ్యధ్యాప్యముఈ లో బి 


82 


ద్వితీయస్కంధము. 


నాది. అనే మోహంలో పడుతున్నాడు. 


య న్న జివ డు, బయట ఉన్న క్ష ప్రకృతి చాలా బలమైనవి. 
ఎప్పడైకే జీవుడు బాహ్యంలో ఉన్న వ విషయసుఖాలను విడిచి 
పెట్టి, నేను నాది, నువ్వు, నే ము 


చిద్ద్రూపాన్ని చూపించాడు. ఆత్మ తత్వాన్ని బోధించాడు. తరువాత 
క్షి చేయడానికి తగిన విధివిధానాలను 


రుని ఈ సృష్టిని ఎలా చెయ్యాలా అని 
య! కాని స్మ 


ఆ తప అనే శబ్దము ఎక్కడ నుండి వచ్చిందా, ఎలా 
వచ్చిందా అని పరికించాడు బ్రహ్మ. నాలుగు పక్కలా దృష్టిసారించాడు. 
ఎవ్వరూ కనపడలేదు. బహ్మ మరలా తన ఆసనము మీద కూర్చున్నాడు. 


ఆ తప అనే శబ్దానికి అర్దం ఎవరో తనను తపస్సు చేయమని 


83 


శ్రీమద్భాగవతము 
ఆదేశిస్తున్నారు అని అనుకున్నాడు. ఆ తపస్సు చేయడం కూడా తన 
మేలు కొరకే అని అనుకున్నాడు. వెంటనే తపస్సు చేయడం మొదలు 
పెట్టాడు బ్రహ్మ. (జలాశయాలల్‌ క నీరు ఒడ్డును తాకుతుంటే తప తప 
అనే శబ్దము వినిపించడం సహజమే కదా. ఆ తప అనే శబ్దమే తనను 


ఆరి 


తట్టింది. 


బహ్మగారు పాణవాయువును బంధించాడు. ఇందియములను 


లో వేయి సంవతరాలు 
- గు 


ఆ 


బర్మా చేసిన తపస్సుకు సంతోషించాడు పరమాత్మ. బః రాకు 
యాపించాడు. అదే వైకుంఠము. వై 
ము లేదు. భయం! లేదు. అ a 


తమోగుణము గానీ, వాటి కలయిక గానీ, మచ్చ 
అక్కడ ఉన్నదంతా ఏ గుణము లేని నిరుణ తత్త్వము. వైకుంఠములో 
ము లేదు. కాలం గడవడం గానీ, కాలానుగుణంగా వస్తువులు 

నాశనం అవడం గానీ లేదు. en ఇష్టాఇష్టాలు లేవు. 
లౌకికములు లేవ 


సుఖదు:ఖములను కలిగించే మాయకూడా స లేదు. ఆకు 


ఉన్నవారంతా భగవంతుని సేవలో 


84 


ద్వితీయస్కంధము. 


అక్కడ ఉన్న వాళ్ల వేషధారణ కూడా వైకుంఠమునకు తగ్గట్టే 
ఉంది. అక్కడ ఉన్న వాళ్లు అందరూ నీలమేఘచ్చాయతో 
మెరిసిపోతున్నారు. వాళ్ల కళ్లు తామరపూల రేకుల మాదిరి ఉన్నాయి. 
అందరూ పసుపు పచ్చని పీతాంబరములు కట్టుకొని ఉన్నారు. అత్యంత 
సుందరాకారులు. చాలా నుకుమారంగా ఉన్నారు. అందరికీ నాలుగు 
చేతులు ఉన్నాయి. అందరూ రత్నములు ముత్యములు తో చేయబడ్డ 
ఆభరణములు ధరించి ఉన్నారు. అందరూ కిరీటథారులే. 


మేఘములతో దట్టంగా ఉన్న ఆకాశంలో మెరుపు మెరిస్తే ఎలా 
ఉంటుందో, వైకుంఠము ఉంది. 


వైకుంఠములో లక్ష్మీదేవి నిరంతరమూ శ్రీమన్నారాయణుని 


కీర్తిని గానం చేస్తూ ఉంటుంది. 


అటువంటి వైకుంఠములో సునందుడు, నందుడు, పబలుడు 
మొదలగు పార్షదులతో సేవింపబడుతూజన్న శ్రీమహావిష్ణువును 


మహావిష్ణువు చూపులలో దయ, ఆనందము ఉన్నాయి. 
ఆయన పెదాల మీద చిరునవ్వు ఉంది. చతుర్భుజుడు, పీతాంబరధారి, 
వక్షస్థలమున శ్రీలక్ష్మిని ధరించిన విష్ణువును చూచాడు బహ్మ. 


శ్రీమహావిష్ణువు 25 శక్తులతో విరాజిల్లుతున్నాడు. 


85 


శ్రీమద్భాగవతము 


దా ాగీశ్వరేశ్వరుడు, యోగుల హృదయ సింహాసనవ 
ఉన్న వాడు అయిన శ్రీమహా విష్ణువు ఆ వైకుంఠములో 


హాసనమును అధిష్టించి ఉన్నాడు. 


బులను అధిష్టించి 


(25 శక్తులు అంటే పక్యతి, మహతత్వము, ౬ బుద్ధి, 


జళ్లంతా పులకించింది. 
కు భక్తితోనమస్కారం 


పరమాత్మ దర్శనం కాగానే బహ్మకు 
కళ్లనిండినీళ్లు నిండాయి. పరమాత్త్న పాదము 


వాలో కోరుకో ప్రసాదిస్తాను. నిన్ను తపస్సు చేయమని 
బ్రములతో నేనే నిన్ను యి ట్ర నా పభావం 
నీవు ఈ వైకుంఠమును దర్శించగలిగావు. 


నీవు సృష్టి చేయవలెనని bres సృష్టికి 


86 


ద్వితీయస్కంధము. 
తెలియలేదు. అప్పుడు నేను నీకు తప తప శబ్దమును వినిపించి 
తపస్సు చేయాడానికి పోళ్ళహించాను. అప్పుడు 
తపస్సు చేసావు.ఎందుకంటే నేనే తపస్సుకు ఆధారము. తపస్సేనా 
హృదయము. తపస్సు నా శక్తి. ఆ తపశ్శక్తి చేతనే నేను ఈ విశ్వమును 


స్యష్టిస్తున్నాను లయం చేస్తున్నాను. తపస్సుకు అంతశక్తి ఉంది.” అని 
అన్నాడు పరమాత్మ, 


ూటలు విన్న బ్రహ్మ ఇలా అన్నాడు. “భగవాన్‌! ఈ అనంత 
నీవు అధిపతివి. అందరి హ్యృదయాంత 
రాళాల్లో నీవు నివసిస్తున్నావు. నీకు ఉన్న అసమాన ప్రతిభా పాటవాల 
చేతనే నీవు అందరి హృదయములలో ఉన్న స 5 

కోరికలను తెలుసుకోగలుగుతున్నావు. నా వ్యవ ములో మెదులు 
తున్న భావములను కోరికలను కూడా యు న నా 
కోరికలను నెరవేర్షు. నాకు 

దర్శించగలిగే శక్తిని ప్రసాదించు. 


విశ్వంలో ఉన్న ప్రాణులకు 


ఓ మాధవా! సాలెపురుగు ఎలాగయితే తన నోటి నుండి వచ్చే 
రసం ద్వారా దారాన్ని సృష్టించి గూడు అల్లుకొని, మరలా ఆ దారమును 
తన నోటిలోకి లాక్కుంటుందో, అలాగే నీవు కూడా నీ మాయాశక్తి చేత 
బ్రహ్మగా స్యష్టించి, విష్ణువుగా పోషించి, శివుడుగా మరలా నీలోనే 
లయం చేసుకుంటున్నావు. ఆ పరంపరలోనే స్యష్టిచేయడానికి నన్ను 
డాం తెలియజెయ్య. 


నియమించావు. స్యష్టి ఎలా చెయ్యాలో నాకు కూ 


నీవు నాకు చెప్పిన విషయములను తు చ తప్పకుండా 
పాటిస్తాను. నీవు చెప్పినట్టే సృష్టి చేస్తాను. నీ వలన తత్త జ్ఞానమును 


87 


శ్రీమద్భాగవతము 


ఉపదేశముగా పొందిన నేను నీ ఆజ్ఞమేరకు సృష్టి చేస్తాను. కానీ నేనే 


స్యష్టి చేస్తున్నాను అన్న అహంకారాన్ని నా మనసులోకి రానివ్వకు. 


ళా. 


ఓ దేవా! నీవు నాకు ఒక మతుడిగా నహకరిస్తున్నావు. అది నా 
తన్‌ స్థిరమైన చిత్తముతో నేను ఈ సృష్టిని చేయడానికి నాకు 


హకరించు. నేను నీ సఖుడను అయినా నీ సేవకుడను మాతమే. 


ల్‌ 


ss పరమాత్మను. నేనే స్వతంతుడను. నేనే ఇదంతా చేస్తున్నాను” అని 


ఎప్పుడూ అనుకోను. అలాంటిభావాలు నాలో కలుగకుండా చూడు.” 


బ్రహ్మదేవుని మాటలు విన్న పరమాత్మ ఇలా అన్నాడు. “నీకు 
పరమ గుహ్మమ్టైనది, విజ్ఞానవంతమైనది, రహ ఆస్మమైనదీ, అయిన 
జ్ఞానమును నీకు ఉపదేశిస్తాను. స్వీకరించు. 


ము నా వివిధ రూపము 
నీకు వివరిస్తాను. నా కృప వలన నీకు పైన చెప్పిన అన్ని 
విషయములు, యదార్ధమైన అనుభవపూ 


లు, లీలలు, అన్నీ కూడా 


'ర్వకంగా సంపూర్ణంగా 


(ఇక్కడి నుండి నాలుగు శ్లోకములను గీకి భఖ 
అంటారు. అంటే పరమాత్మ బహ్మకు ఈ నాలుగు శ్లోకములలో 
భాగవతము అంతటినీ ఉపదేశించాడు. ఇంతకు ముందు బ్రహ్మ 


88 


ద్వితీయస్కంధము. 


ాలుగు ప్రశ్చలు అడిగాడు. 


తమును రచించాడు. మొదట 
త్మ బ్రహ్మ దేవునికి 
లను విస్తరించి 


౧౧౫ 


ఉపదేశిస్తే, తరువాత బహ్మ ఆనాలుగు శ్లోకమ 
తాకా ల ౧౧౫ 


నారదునికి చెప్పాడు. నారదుడు వ్యాసునికి ఇంకా విస్తరించి చెప్పాడు. 


నారుదుడు చెప్పి న దానిని వ్యాసుడు ఇంకా విస్తరించి, అనేక కధ లు, 


89 


శ్రీమద్భాగవతము 


తెలుసుకుందాము. 


పశ్చాదహం యదేతళ్చ యో2వశిప్పేత సో2స్మ్యప 


ఈ నృష్టికి పూర్వము నేను ఒక్కడినే ఉన్నాను. నా కంటే 


వేరుగా సూక్ష్మరూపంలో గానీ, స్తూల రూపంలో గానీ, వాటికి కారణ 
భూతంగా వేరే ఏ వస్తువుగానీ, (ప్రకృతి లాంటి వస్తువు గానీ వేరు 
ఎవరూ లేరు. ఈ స్యష్టి అంత్యము అయిన తరువాత కూడా నేను 
ఒక్కడినే ఉంటాను. ప్రళయకాలంలో కూడా నేను ఒక్కడినే మిగిలి 
ఉంటాను.నా కన్నా పరమైనది వేరే ఏదీ లేదు. 


(ఇది పరమాత్మ గురించి మనకు తెలుసుకోవలసినది. 


రమాత్మ చెప్పిన ప్రకారము సర్వకాల సర్వావస్థలయందు ఉండేది 
పరమాత్మ ఒక్కడే. బ్రహ్మ, విష్ణువు,శివుడు, ఇంద్రుడ ఏ అన్నీ ఆ 
స్వరూపాలే. వేరు వేరుకాదు. ఆ పరమాత్మ ఆ 
సనాతనుడు. పురాణ పురుషుడు. ఆ పరమా 


త్మసంకల్పంచేతనే బ్రహ్మ 


7 


పుట్టాడు. ఇదే పరతత్వము. ఇదే మనకుభాగవతము, భగవద్దిత 
బోధించింది. ఇదేమనకు తెలుసుకోవలసిన సత్సము. 


ఇక్కడ మనకు ఒక సందేహం వస్తుంది. పరమాత్మ ఒక్కడే 
అయినప్పుడు ప్రళయం తరువాత ఈ స్యష్టి అంతా ఎలా జరిగింది అని. 
చిన్న ఉదాహరణ. ప్రెసిడెంట్‌ ఆఫ్‌ ఇండియా తిరుమలకు వస్తున్నారు 
అని ప్రకటించారు. అంటే ప్రెసిడెంటు ఒక్కడూ రైల్లో టిక్కెట్టు కొనుక్కొని 


90 


ద్వితీయస్కంధము. 


తిరుపతి ఎళ్లడు కదా. ఆయ 


న వెంట అంగ రక్షకులు, సిబ్బంది, పదుల 


రు కాలంలో గక ఉంటాను hie ఉరమాత బకుజే ఆను ఈ 


సమస్త స్యష్టి అంతా సూక్ష్మరూపంలో, అవ్యక్తంగా, ఉంటుంది 


మన ఇంటి ఎదురుగుండా ఖాళీస్తలం ఉంది. ఎండా కాలంలో అంతా 
ఎండి పోయి, రాళ్లు, దుమ్ము 


ఆ, మట్టి ఉంటుంది. వానాకాలం 


పోతుంది. ఏపుగా పెరిగి ఆ స్థలంమె ఎత్తం ఆక్రమిస్తాయి. ఈ మొక్కల 
విత్తనాలు మీరు వెయ్యలేదు. మీరు పెంచలేదు. అసలు మీకేమీ 
తెలియదు. అంటే ఇవన్నీ సూక్ష్మరూపంలో 


ఉన్నాయి. వానాకాలంలో 
పకటితం అయాయి. మరలా ఎండాకాలంలో 
అ 


లె 5 సూక్ష్మరూపంలోకి 
వెళ్లిపోతాయి. దిని వెనక ఉండి నడిపించేది పరమాత్మ. ఆయన ఒక్కడే. 


కీఠంలో పరమాత్మ బ్రహ్మ er పనే వ్యాసుడు 


పోతే వారికి పూర్వజన్మ జ్ఞానం ఉంటుంది. మనకు ఉండదు. 
్క బక్కడే. ఆయన కంటే భిన్నమైనది వేరే లేదు. అథి 


తీయేత న పతీయేత చాత్మని 


శ్రీమద్భాగవతము 


మాత్మ ఆత్మగా వెలుగుతూ ఉంటాడు. కాని ఆ 
రణము కప్పివేస్తుంది. అప్పుడు ఆత్మ 


స్వస్వరూపమైన ఆత్మ స్వరూపంగా వెలుగుతాడు. మాయ అంటూ 


6... 


ఏమీ లేదు. పరమాత్మ గురించి తెలియక 
అవిద్య అంటారు. లేనిదానిని ఉందని ఊహించు కోవ 5డం. సత్సమైెన 


ము గురించి శ్రీధరస్వామి ఇలా వ్యాఖ్యానించారు. 


ఆరి 


సరళమెన భాషలో అందిస్తున్నాను ఐవి rea మతములన 
IONE on ™ తు, 


ప్రకటితమయింది. అవి అంతరంగ శక్తి, బహూ 
వీటినే స్వరూప శక్తి, మా 


రంగ శక్తి, తటస్థ శక్తి. 
యాశక్తి జీవశక్తి అని కూడా అంటారు. 


స్వరూవ శక్తి hase సంబంధించినది. బహిరంగ శక్తి ని 


92 


ద్వితీయస్కంధము. 


తము ఏమ్‌ లేదు. కేవలం 


ఇతరములైన తత్త్వజ్ఞానముల వలన ఆత్మయొక్క స్వరూపతత్తమ 
తెలుసుకోలేడో, అతనిది క రు 
ంయలో పడి ఉంటాడు. 


ఆడి నా < 
థి 


ఆత్మ క్క సార తత్వము సూర్చుడు అయితే 
. మాయ అనేది చీకటి. సూర్యు 


పోవడానికి మధ్య ఏధ్యలో క జఫ చ్‌ 


పడిపోతాడు. ఆత్మతత్వమును తెలునుకోలేడు. 


93 


శ్రీమద్భాగవతము 


3.యథా మవిన్న్సి భూతాని భూతేషూచ్చావచేప్వను। 
పవిష్టాన్య పవిష్టాని తథా తేషున తేష్వహమ్‌॥ 


పంచభూతములు ఐదు. భూమి, ఆకాశము, నిప్పు, నీరు, 
గాలి. ఈ సృష్టిలో ఉన్న దేవతలు, మనుషులు, జంతువులు, పక్షులు 
పాకే జీవులు అన్నిటి దేహములు ఈ పంచభూతములతో తయారైనవే. 
పంచభూతములు అన్ని ప్రాణులలో అంతర్గతంగా ఉన్నప్పటికినీ, బయట 
స్వతంత్రంగా ఉంటున్నాయి. అలాగే పరమాత్మ కూడా ఈ స్యష్టిలో ఉన్న 
జీవరాసులన్నింటిలోనూ ఆత్మగా వెలుగుతున్నా తాను మా త్రమ ) వాటికి 


భిన్నంగా జీవుల లోపలా, బయటా ఉంటున్నాడు. ఈ జగత్తులో 


పరవ ఆఆ 


అంతర్యామిగా వెలుగుతున్నాడు. 


పంచమహాభూతములు ఈ జగత్తులోని ప్రాణులలో 
ఉన్నప్పటికినీ, బయటకూడా స్వతంత్రంగా ఉంటున్నాయి. ఉదాహరణకు 
గాలి మనం పీలుస్తున్నాము. వదులుతున్నాము. అంటే గాలి మనలో ఉ 
ంది. అలాగే నీరు తాగుతున్నాము, వదులుతున్నాము. అంటే నీరు 
మనలో ఉంది. కాని ప్రచండ వాయురూపంలో గాలి బయట కూడా 
ఉంది. అలాగే సముద్రములు, నదులు, సరస్మల రూపంలో నీరు 


బయటకూడా ఉంది. అలాగే పరమాత్మ కూడా 


అన్ని పాణులలొనూ 
స్వరూపంగా ఉన్నా బయటకూడా ఈ విశ్వమంతా చైతన్యంగా 
వ్యాపించి ఉన్నాడు. పరమాత్మ లేని చోటు లేదు. 


పరమాత్మ తనను నమ్ముకున్న భక్తులకు 
రూపంతో దర్శనం ఇస్తుంటాడ 


డు తన దివ్య మంగళ 
౨. తనను నమ్మని వారికి దూరంగా 


94 


ద్వితీయస్కంధము. 
ఉంటాడు. పరమాతృ్మయందు అనన్య భక్తి కలవారు పరమాత్మను 
దర్శించ కుండా ఒక్కక్షణం కూడా ఉండలేరు. అలాగే పరమాత్మ కూడా 
ఎల్లప్పుడూ తన భక్తుల హృదయాలలో కొలువై వారి వెంటే ఉంటాడు. 


4.ఏతావదేవజిజ్ఞాస్యం తత్తజజ్ఞాసు నాత్మన; 
అన్వయ వృతిరేకాభ్యాం యత్‌ స్యాత్‌ సర్వత సర్వదా॥ 


ఇది కాదు అని అంటూ, ఆత్మ కంటే భిన్నమైన దానిని తీసేస్తూ, 
సత్యమైన ఆత్మ స్వరూపమును తెలుసుకోవడం. ఇంక రెండవది. ఇదే 
బ్రహ్మము. టిని కంటే పరమైనది లేదు, పరమాత్మ సర్వత్రా వ్యాపించి 
ఉన్నాడు, పరమాత్మ కన్నా వేరు వస్తువు ఈ సృష్టిలో లేదు అని ధ్యఢ 
భక్తిని విశ్వాసమును కలిగిఉండటం. 


మొదటిది అనుమానం తో మొదలవుతుంది. రెండవది భక్తి 
విశ్వాసాలతో కూడిఉంటుంది. రెండు పద్ధతులు అనుసరింపదగ్గవే 


అంటారు పెద్దలు. 


ఈ శ్లోకమునకు శ్రీధర స్వామి చాలా పెద్ద వ్యాఖ్య రాసారు. 
టినిని మీకు అందిస్తున్నాను. 


ఆత్మజిజ్ఞాస కలిగిన వ్యక్తులు భగవత్సరూప తత్త్వమును 


అనువ్యృత్తి, వ్యావ్యత్తి క్రమము లేదా విధినిషేధమ 


విషయమును విచారపూ 


ర్వకముగ సర్వత, సర్వదా వ్యాపించిన ఐ 


95 


శ్రీమద్భాగవతము 


తత్త్వమున్నదో ఆ విషయమును గురించి పరిప్రశ్షింతురు.ఈ శ్లోకము 
నామవేదములోని “ఓం అగ్న ఆయాహి వీతయే” అను మంత్రసారము. 
ఇదిఅభిధేయమును తెలుపు శ్లోకము. తనయొక్క అశక్తతను 

తెలిసికొని భగవంతుని ఉపదేశమునే పాటింపవలెనను ఉద్దేశ్యమును 
చేయగా, భగవంతుడు రహస్యమైన భగవత్రాప్తి సాధన 
మాత్రాన తెలిసేది కాదు. ఈవిషయములు తెలుసుకోవాలంటే 

గురువును ఆశ్రయించాలి. సాధనచెయ్యాలి. ఎందుకంటే భగవంతుని 
గురించిన తత్త్వము కేవలము గురువుల ద్వారానే తెలియబడుతుంది. 


బ్రహ్మ వ్యక్తము 


een ఎడల భక్తి కలిగి ఉండటమే పరమ 
మ్తున్నాయి.. ల 


Aa 


నాధనములను జసు కానీ oe ను. es 
సముపార్టించడంవలన భగవతత్తము తెలియదు. కేవలము భక్తి 
ద్వారానే భగవంతుని తెలుసుకోగలము. నేను నా ధర్మమును 
మాత్రము ఆచరిస్తాను, భగవంతుని సేవించను అంటే ప్రయోజనము 


లేదు. ధాన్యము దంచితే బియ్యవ 


జల 
దంచితే బియ్యము రావు సతకహ శమ మిగులుతుంది. 


భగవంతుని మీద భక్తి లేకుండా, కర్మలు చేయడం, 
శాస్త్రములు చదవడం, జ్ఞానమున సంపాదించడం వలన శమ తప్ప 
వేరే ఏమ్‌ మిగలదు. పూర్వ కాలములో యోగులు కూడా తాము చేసే 
ప్రతి కర్మను భగవంతునికి అర్హించి, భగవంతుని కథలను విని, 


96 


ద్వితీయస్కంధము. 
భగవంతుని మీద భక్తిని పెంపొందించుకొని, ఉత్తమగతులను 
పొందారు. కాబట్టి భగవంతుని మీద |; భక్తి లేకపోతే 
ము. ప్‌ భగవంతుని 


వని చేసినా,ఎన్ని 


రమాత్మకు అర్హించరో వారు శ్రేయస్సును పొందలేరు. 


97 


శ్రీమద్భాగవతము 


కాలములయందు ఆచరించతగ్గది. భక్తి 
కలదు. 


శ్రీహరి నామమునందు రుచి మరిగిన భక్తులకు, భగవంతుని 
ఆరాధించడంలో దేశ, కాలములు & 


ణముతో సర్వత్ర సర్వదా హరికథాశవణ ము, ప 
ంరుయులు చేసిన పాపాత్ములు, శాప 
శ్రీహరిని స్మరించి, 


ఈహెవన దశలో అంబరేముకు, 
దశలో 


అజామీళుడు, భగవంతుని ఆరాధించి, స్మరి 


ముక్తిపొందారని పురాణములు శాస్త్రములు చెబుతున్నా 
సర్వే సర్వత్ర భక్తి ss కు 


98 


ద్వితీయస్కంధము. 


3 భర్త లే అల ు దేవతలకు 


పరమా త్య | నలత ఆరాధు. ెడననీ, భక్తిచేతనే 


ఓ బహ్మదేవా! నీవు ఉత్తమమైన ఏకాగ్రచిత్తముతో నేను 


ము అనుష్టించు. నీవు ప్రతి కల్పమ ఎలో వివిధ 


నీకు “నేను ఈ స్యష్టినంతా 
) అంటదు. నిర్మలమైన మనస్సుతో 
ఉంటావు. అని చతుశ్లోకీ భాగవతమును ముగించాడు పరమాత్మ, 


నిర్వర్తిస్తున్నాను” అన అహంకారమ 


ము చతుశ్లోకీ భాగవతమునకు ఫలశ్రుతిగా 

నవ జీవితంలో అహంకారము మా వుని పతనానికి 

నాంది. అందుకనే బ్రహ్మ ్ర మొదట పరమాత్మకు నమస్కరించి, నీ 
రము నేనుస a వేస్తాను. కాని నేనునృష్టి చేస్తున్నాను అనే 
రము నాలో కలుగనీయక 


చెప్పబడింది. మా 


కు” అని ప్రార్ధించాడు. దానికి 
త్మ ఈ శ్లోకంలో అదే. ప్రకారంగా 

కి ;వతము పరమాత్మ వలన 
చెప్పబడింది. ఇది సమస్తవేదముల సారము. ప్రతినిత్యము 


ఆడి 


ఆశీర్వదించాడు. కాబట్టి ఈ చతు శ్లోకి 


కములు పఠించినంత మాతాన 


పఠించతగ్గది. ఈ నాలుగు శ్లో! 
భాగవతము 


99 


శ్రీమద్భాగవతము 


(ఈ శ్లోకమునకు శ్రీధర స్వామి వ్యాఖ్య... సేకరణ: గౌడీయ మఠం 
శ్రీమద్దాగవతము. తెలుగు అనువాదము 


శ్రీజన్నాభట్ల వాసుదేవశాస్త్రి 


శుక మహర్షి పరీక్షిత్తు మహారాజుతో ఇలా అన్నాడు. “ఓ రాజా! 
బహ్మదేవునికి ఉపదేశము చేసిన తరువాత పరమాత్మ 
అంతర్హితుడయ్య్మాడు. బ్రహ్మదేవుడు పరమాత్మకు నమస్కరించి సృష్టిని 


పారంభించాడు. పూర్వ కల్పంలో స్యష్టి ఎలా ఉందో అలాగే ఈ కల్పంలో 


ప్రజాక్షేమమ ౨ కొరకు బ్రహ్మ తాను కూడా కొన్ని 
నియమములను ఆచరించడం మొదలు పెట్టాడు. 


బహ్మదేవునికి అత్యంత ప్రియమైన మానస పుత్రుడు నారదుడు. 
పరమ భక్తుడు. సదా పరమాత్మను స్మరిస్తూ ఉంటాడు. విష్ణు 
మాయను తెలుసుకోడానికి బహ్మ దగ్గరకు వచ్చాడు. 


ఓ పరీక్షిత్‌ మహారాజా! నీవు ఇళ్చిడు నన్ను ఏమేమి ప్రశ్నలు 
అడిగాడో అవే ప్రశ్నలను నారదుడు కూడా బ్రహ్మ దేవుని అడిగాడు. 
ప్రశ్నలకు పాప బ్రహ్మ హ్మాదేవుడు నారదునికి తాను పరమాత్త. 

వతాన్ని, విస్తరించి చెప్పాడు. 


100 


ద్వితీయస్కంధము. 

ఆ తరువాత సరస్వతీ నటి తీరంలో తపస్సు చేసుకుంటూ, 
మనస్సంతా వ్యాకులము చెందిన వ్యాస మహర్షికి, బ్రహ్మదేవుని వద్ద 
నుండి తాను విన్న భాగవతమును, నారదుడు వ్యాసునికి చెప్పాడు. నా 
తండ్రి అయిన వ్యాస మహర్షి ఆ భాగవతమును నాకు 
ఉపదేశించాడు. ఇప్పుడు అదే భాగవతాన్ని నేను నీకు చెబుతున్నాను. 


ఓ రాజా! ఈ విశ్వము ఎట్లు ఆవిర్భవించింది అని నీవు నన్ను 
అడిగావు కదా! ఆ పశ్షలకు అన్నింటికీ సమాధానాలు భాగవతము లోనే 
అన్నింటికీ, ఇంకా ఇతర పశ్చలకు సమాధానాలు చెబుతాను. 
సావధానంగా ఏను. 


శ్రీమద్భాగవతము 


ద్వితీయ స్కంధము తొమ్మిదవ అధ్యాయము సంపూర్ణము 
ఓం తత్సత్‌ ఓంతత్సత్‌ ఏం తత్లత్‌ 


101 


శ్రీమద్భాగవతము 
శ్రీమద్భాగవతము 


వ్యాసుని కుమారుడైన శుక మహర్షి పః కిత్తు 
భాగవత కథను ఈ విధంగా వినిపిస్తున్నాడు. “ఓ మహారాజా! ఈ 


) ముందు తెలుసుకోవాలి. మహాత్ములు అయిన 
ములగురించి, వారు వారి గురువుల వద్దనుండి 
చెబుతూ ఉంటారు. 


రూపము, రసము, గంధము, స్పర్శ మొదలగ 
బ్రియములు, మనస్సు మహత్తత్త్వము, అహంకారము, అనునవి 
ఈ చరాచరస్యష్టినే విసర్గ అంటారు. 


రు. వీటిని ఆధారంగా విరాట్టురుషుడు 


చరాచరస్యష్టి చేసిన తరువాత దానిని స్టిరంగా ఉంచి 


102 


ద్వితీయస్కంధము. 


క తగు అనుగ్రహాన్ని పసరిస్తూ వారిని 


రక్షిస్తూ ఉంటాడు. దానినే పోషణ అంటారు. 

ఈ సృష్టిలో ఉన్న మానవులను, జంతువులను పాలించడానికి 
మన్వంతరములు ఏర్పడ్డాయి. మనువులు ఏర్పడ్డారు. ఈ పరిపాలనా 
వ్యవస్థనే మన్వంతరము అంటారు. 


పుట్టిన పతివాడూ ఏదో ఒక కర్మ చేస్తుంటాడు. ఆ కర్మల 
ద్వారా బంధనాలు ఏర్పడుతుంటాయి. ఆ ఆ బంధనముల ద్వారా 


వాసనలు ఏర్పడుతుంటాయి. ఆ కర్మవాసనలనే ఊతులు అని అంటారు. 


పరమాత్ముని యొక్క అవతారములు, వాటికథలు, పరమాత్మ 
భక్తుల యొక్క కథలు, ఇంకా ఇతర విషయములు అన్నీ కలిపి 
ఈశకథలు అని పిలువబడతాయి. 
ప్రకయ కాలంలో పరమాత్మ యోగ నిద్రలో ఉంటాడు. ఆ 
సమయంలో ఈ విశ్వం మొత్తం ఆయనలో లీనం అయిపోతుంది. 
అంటే లయం అయిపోతుంది. దానినే నిరోధము అని అంటారు. 


ఈ దేహములో ఉన్న జీవుడికి రెండు దేహములు ఉంటాయి. 
మామూలుగా కంటికి కనపడే స్తూల దేహము. కంటికి కనపడని 
సూక్ష్మ దేహము. ఈ రెండు నేతాయులు వలన ఏర్పడతాయి. 
జీవుడు స్థూల దేహమును నూక్షదేహమును విడిచిపెట్టి, శుద్ధమైన 
జీవుడిగా వెలుగొందడం ముక్తి అనిపిలుస్తారు. 


103 


శ్రీమద్భాగవతము 


ఆ పరమాత్మ 
మొదట ఒక అండమును 


పవేశించాడు. ఆ అండములో 


క ఉన్న తాను నివసించుటకు జలమును 
లలో వేల కొలది సంవత్సరములు 


ఆ పరమాత 


104 


ద్వితీయస్కంధము. 
మాయాశక్తితో, తనలో ఉన్న వఏర్యమును మూ! 
విభజించాడు. అవే అధిదైవము, 
మూడు విధములుగా విభజింపబడినదో వివరిస్తాను విను. 


కు విధములుగా 


అధ్మాత్మము, అధిభూతము. ఇది ఎలా 


మొదట పరమాత్మలో కదలిక కలిగింది. పనులు చేయడం 
మొదలయింది. అప్పుడు ఆ పురుషుని అంత: శరీరములో నుండి 
ఓజస్సు శక్తి, మనస్స శక్తి, శారీరక శక్తి పుట్టాయి. 
సూక్షరూపము నుండి మహాప్రాణము పుట్టింది. 


దేహములో ఉన్న ఇంద్రియములు అన్నీ ఈ మహాప్రాణము 
యొక్క శక్తిని అనుసరించి నడుచుకుంటాయి. ఈ మహాప్రాణము 
పనిచెయ్యడం మానేస్తే, ఇంద్రియములు కూడా పని 
చెయ్యడడంమానేస్తాయి. 


మహాప్రాణము విరాట్టురుషుని పొట్టలో తిరగడం మొదలు 
పెట్టింది. అప్పుడు విరాట్టురుషుడికి ఆకలి, దాహము పుట్టాయి. ఆకలి 
దాహము, తీరడానికి ఆహారము, నీరు కావాలి. అవి కడుపు లోపలకు 
పోవడానికి ఒక మార్గము కావాలి. అప్పుడు ముఖం బహిర్గతము 
అయింది. ఆ ముఖము నుండి నమలడానికి దవడలు,రుచి 
రాడటానికి నాలుక పుట్టాయి. 


తరువాత ఏరాట్టురుషునికి మాట్లాడాలని కోరిక పుట్టింది. 


అప్పుడు ముఖము నుండి వాక్కు ఇందియము, వాక్కుకు అధిషా 
దేవత అయినలఅగ్మి మాట్లాడటానికి మాటలు 


105 


శీ మద్దా గవతము 
ఉండటం వలన ఈ 


అప్పటి దాకా జలము ఊపిరి తీసుకోడం 

లేదు. లోపల మహాప్రాణము 
యువును పీల్సి న ము! 

ఏర్పడ్డాయి. ఆముక్కు రంధ్రములకు కు వాసన పోల శక్తి వచ్చింది. 

ఎదుగు పీల్చి వదలడానికీ, వాసన చూడటానికి 

దేవత వాయువు ఉధ్ధవించారు. 


యువ bi ప్రాణ 


యి 
తాకాలని, ఆ వస్తువుల మృదుత్వమును, కఠినత్వమును, చిన్నదా 


పెద్దదా అని తడిమి చూడాలని, వేడిగా ఉందా, చల్లగా ఉందా అని 


సుకోవాలనీ కోరిక పుట్టింది. దానికి అనుగుణంగా స్పర్శే ్కేంద్రి యము 
అనగా చర్మము పుట్టింది. ఆ చర్మము మీద రోమములు పుట్టాయి. ఆ 
నకు స్పర్మగుణము వచ్చింది. ఆ స్పర్మగుణమునకు ఊ 


ప వాయువు. 


106 


ద్వితీయస్కంధము. 


అప్పుడు విరాట్టురుషునకు నానావధవ 
చేయాలని కోరిక పుట్టింది. ఆ కర్మలు చేయడానికి అవసరమయిన 
చేతులు టం ఆ చేతులకు తనిచని శక్తి వచ్చింది. ఆ చేతులకు 


బులయిన కర్మలు 


తరువాత విరాట్టురుషునకు అక్కడకు ఇక్కడకు తిరగాలని 


కోరిక పుట్టింది. దానికి అనుగుణంగా కాళ్లు, పాదములు 
ఆవిర్ణవించాయి.. కాళ్లకు,పాదములకు అధిష్టా 

పాదములు అ ౨ అన్ని చోట్లకు తిరగడానికి ఉపయోగపడ్డూ 

చేయవలసిన పనులకు కావలసిన ans పోగు చేయడానికి 
వఏలుకలిగింది. | 


ఉంటే ఏం 


ఐపోతుంది. ఆ దేహము పలుదేహములుగా వ్యద్దిచెందాలంటే 


సంతానం కలగాలి. దానికి జననేందియములు కావాలి. అప్పుడు 
స తం జననేంద్రియ ములు వఏర్దడ్డాయి. 


ఇషాన దేవత ప్రజాపతి. . సృష్టి జరగాలంటే స్త్రీ 


ఎయు లు తిన్న ఆహారము జి చభయు fe! తుంది కదా. 


గా మిగిలిన పదార్థ మును విసర్జించాలి. అందుకని 
విసర్హకావయవము పుట్టింది. దానికి అధిష్టాన దేవతగా మిత్రుడు 
ఉన్నాడు. మలవిసర్దన శక్తి ఆ అవయవమునకు వచ్చింది. 


107 


శ్రీమద్భాగవతము 


త్మ నాభిద్వారమును పుట్టించాడు.నాభి ద్వారా మరొక దేహము 
స్తుంది. పుట్టగానే మరణము కూ 


డా దాని వెంట ఉంటుంది. జననం 
షాన దేవత 


తాను ఎవరు అనే ఆలోచన రాగానే విరాట్టురుషునకు 
ుము ఏర్పడింది. ఆ హృదయము లోనుండి మనస్సు పుట్టింది. 


0౮ 


ఇంద్రియము 


ఇ ునస్సునుండి అ అన్ని న వికారమ లు కలుగుతాయి. బుద్ధి వలన 
్ఞనము వస్తుంది. మంచి చెడు విచక్షణ కలుగుతుంది. మనస్సు 


సంకల్చించే పనులు మంచివా చెడ్డవా అని బుద్దినిర్ణయిస్తుంది. 


108 


ద్వితీయస్కంధము. 


ఇప్పుడు చెప్పబడినది అంతా భగవంతుని స్టూలరూపము. ఈ 


స్తూలరూపమే కాకుండా పరమాత్మకు సూక్షరూపం 


షీ వ 
కూడా ఉఇంది. అదే అవ్యక్తము, ఆది మధ్యాంతరహితము, నిత్యము, 


నూక్కుకు, మనసుకు అందనిది, అత్యంత సూక్ష్మమైనది. 


par.) 


థి 


పజాపతులు, మనువులు, దేవతలు, బుషులు, పితరులు, 
సిద్దులు, చారణులు, గంధర్వులు, విద్యాధరులు, అసురులు, 


గుహ్మకులు, కిన్షరులు, అప్సరసలు, నాగులు, సర్పములు, 


నరు. అ అన ఖీ గాంది యాం ఖ్‌ = ళా యాగ ము ఇ న్‌ా ఇ బ్‌ నా 


109 


శ్రీమద్భాగవతము 


పూతుధానులు, గ్రహము లు, మృగములు, పక్షులు, పశువులు, 
వృక్షములు, పాకే జంతువులు, మొదలగు వాటిని బ్రహ్మ అ 
ఏరే కాకుండా, గుడ్లునుండి పుట్టే పాణులను, 
ప్రాణులను, భూమినుండి పుట్టే ప్రాణులను, జలచరములను, 
భూచరములగు, ములకు. వేరు వేరుగా స్యష్టి 


|౦చాడు. 


రమాత్మ కర్మలను మూడు విధాలుగా విభజించాడు. ఉత్తమ 
కర్మలు, మధ్య రకమైన కర్మలు, అధమమైన కర్మలు. సత్త్వ, రజస్‌, 
తమోగుణములను అనుసరించి, దేవతలను, మనుషులను, 
ను సృష్టించాడు. కాని ఈ గుణములలో ఒక గుణము 
ఎక్కవ, మిగిలిన రెండు గుణములు తక్కువ గానూ, మూడు 


ూత్మయే విష్ణు రూపంలో ఈ జగత్తును పాలిస్తున్నాడు. 
రూపంలోనూ, జంతువుల రూపంలోనూ అవతరించి, ధర్మమును 
కాపాడుతున్నాడు. రుద్రుడుగా ఈ సృష్టిని లయం చేస్తున్నాడు. 


వి 


ూత్మ వేదములలో ఈ విధంగా నిరూపించబడ్డాడు. 
కానీ, భగవంతుని తత్త్వమును తెలిసిన వారు, పరమాత్మను 
ఒక్కడుగానే భావిస్తారు కానీ, సృష్టి, స్థితి, లయకారులుగా వేరు వేరుగా 
భావించరు. ఎందుకంటే, పరమాత్మక ) ఈ స్యప్టి, స్థితి, లయమ లతో 
ఎలాంటి కర్తత్వము లేదు. కాని మాయ జీవులను కప్పివేయడం వలన, 


110 


ద్వితీయస్కంధము. 


ఇవి అన్నీ పరమాత్మ చేసినట్టు మనకు అనిపిస్తూ ఉంది. ఇప్పటి దాకా 
చెప్పబడిన దానిని మహాకల్ణము అంటారు. మహాకల్పములో 
ప్రాకృత సృష్టి అనగా మహత్‌ తత్వము, అహంకారము, 
మూడుగుణములు మొదలగు వాటి సృష్టి. 


వైక్యత సృష్టి అనగా 


చరాచర జీవరాసుల సృష్టి, జరిగింది. 


ఇప్పుడు నీకు కాలము, దాని స్తూల, సూక్ష్మ పరిమాణములు 
కల్పము దాని లక్షణములు, కల్ప విభాగములు, గురించి వివరిస్తాను. 
ప్రస్తుతము నీకు పాద్మ కల్పము గురించి వివరిస్తాను” అని శుక 
మహర్షి పరీక్షిత్తు మహారాజుకుచెప్పినట్టు, సూతుడు శౌనకాది 


ఈ సందర్భంలో శౌనకుడు సూతపౌరాణికుని ఈ విధంగా 
అడిగాడు. “తమరు ఇంతకు ముందు విదురుడు, తనబంధువులను 
కదా! విదురుడు పుణ్యతీర్థములను సేవించునపుడు మైత్రేయుడు అనే 
విషయములను మాట్లాడుకున్నారు. మైత్రేయుడు విదురునికి ఏయే 
విషయములను ఉపదేశించాడు. ఆ యావిషములను మాకు 
వినిపించండి. అసలు విదురుడు తన బంధువులను వదిలిపెట్టి 
వివరించండి.” అని అడిగాడు. 


111 


శ్రీమద్భాగవతము 


అప్పుడు సూతపౌరాణికుడు, శౌనకాది మహామునులతో ఇలా 
అన్నాడు. “బ్రాహ్మణోత్తములారా! ఇదే విషయములను పరీక్షిత్తు శుక 
మహర్షిని అడిగాడు. దానికి శుక మహర్షి చెప్పినసమాధానములను 
నేను మీకు వివరిస్తాను.” అని అన్నాడు. 


శ్రీమద్భాగవతము 
ద్వితీయ స్కంధము పదవ అధ్యాయము సంపూర్ణము. 
ద్వితీయ స్కంధము సంపూర్ణము 
రుం తత్త్లత్‌ ఓం తత్సత్‌ ఓం తత్షత్‌ 


112 


తృతీయ స్కంధము 


శ్రీమద్ధ్దాగవతము 


సంస్య్క్కత మూలము 


భగవాన్‌ వ్యాసమహర్షి 


తేటతెలుగులో 


© 
2-31, చైతన్యపురి, హైదరాబాద్‌ 500060 


యం .వి.నుబహ్మణ్యం 
లో 


సెల్‌:9391 134792 ఫోన్‌:040-240481 04. 


క్యష్ణుడు..”అని చెప్పాడు శుకుడు. 


హము కలిగింది. “ఓ మహర్షి! 


సు కున్నాడు అని చెప్పారుకదా! విదురుడు 


ూకు చెప్పండి.” అని అడిగాడు. 
ుకుడు ఈ విధంగా చెప్పాడు 


మం 


లు మిరు పెట్టిన అన్ని బాధలు 


ాంజ్బంలొో భాగం అడు? ుతునారు. 


పాండవుల పక్షాననిలిచి ఉన్నా! డు. నీకు అపజయం తప్పదు. పస్తుతము 


పోగా తీవ్రమైన  కోవాన్ని తెప్పించాయి. 


మునా 


లీ 


7 శ్రీకృష్ణునికి జాంబవతివలన జన్మించిన 


ఖై. "అ అ౨అలిలి. (Oo) ' / 


రము ఉన్నదనీ మదించిన రాజులు ఈ భూమికి 


శోకము ఎంతటి దురద్యష్టమైనది. 


10 


లియని పరమాత్మ 


వ్ర యి aD Wo }) [av] 


లో నివసించడం, తాను మహాపరా 
వనునికి భయపడి మధురా నగ 


లములో బకాసురుని సోదరి అయిన 


తనను చంపవలెననే కోరికతో వచ్చిన పూతన స్తన్యము తాగి ఆమెను 


చంపి ఆమెకు సద్గతులు కల్గించాడు కృష్ణుడు. అటువంటి దయాళు 


12 


ఎత్తి దాని కతి oem రక్షణ ఏర్పాటు చేసాడు 


13 


కృష్ణుడు తనపదకొండవ ఏట మధురకు వచ్చి తన 


కం న్‌ 


14 


= Ca ha ఛో వాగులో త్రి! 


వాడిన కృష్ణు 


పక్షము అవలంబించి. తాను ఆయుధము పట్టకుండా 18 


ఆరి 


దముతులొ 


16 


రాపమును అనుసరించి, తరువాతి 


రూ పభాస తీరమునకు వెళ్లారు. 


దానం తన 


17 


శ్రీమద్భాగవతము 


తరువాత బ్రాహ్మణులకు తృప్తిగా భోజనం పెట్టారు. 


బాహ్మణులకునమస్కరించి వారి Ma తీసుకున్నారు. 


శ్రీమద్భాగవతము 
తృ్యతీయస్కంధము మూడవ అధ్యాయము సంపూర్ణము 
రుం తత్సత్‌ ఓం తత్ఫత్‌ ఓం తత్సత్‌ 


శ్రీమద్భాగవతము 
తృతీయస్కంధము 


18 


కరు వాడనై, క్ష 


20 


విడువ లేక విడువలేక విడిచిపెట్టి బదరికాశమమునకు 


టకు wees Sr తత్వమును నాకు కూడా 


22 


క్రీమద్భాగవతము 


| స న్యా 9 ర డం లే దు ఏ ం . మె? సం ఈ కద. © వలన 
Lf. 0౫౦ టి 


౦ కలుగుతున్నాయి. కాబట్టి మా 


DC 
వ ౨గు జూందాదుుాండం Dn Jo a7 
క్ష అ ag ™ ౦౮౦౧0౦ ఇసాం క 


24 


్వమునునృ్యష్టించిన పరమాత్మ, 
ఈ అనంత పతే ఉండే 


అ యల౨౯లటఒటిలఎయిలఎయి లయం ౧ 
6. 


బులను క్రీ 


పయత్నం చెడ ce ౭ వె er లా ఛో Te ) చ: న Ven జ యై కస్ట C నా | న క్ర 8 రు 9] వ 


7” 


వివరించే కధలను మాత్రమే విన్నారు. అందులో ఉన్న భగవంతుని 


చో ఆది 
P= ) 


య 
పరమాత్మ తత్త్వమును గహించి, పాపంచిక 
కుంటారు. అటువంటి వారు 


శ్రాయము దినదినము హరించి 
పుడు హరికథలయందు ఆసక్తిచూపిస్తారు 
ఎప్పుడు ఈ సంసార బంధనాల నుండి 


దేనినీ చూడలేడు. ఎందుకంటే అంతా ఆయనే కాబట్టి ఆయన 


28 


ము మీద పరమా 
మును పుట్టించే సంకల్పంతో, ఆ 


ద్యష్టి పడింది. పరమాత్మ 


ము రూపాంతరం చెందింది. ఆ ప్రకారంగా మ పాత్తత్వ ము 


గా, అంటే దాని రూపము మారి 
త్వము పుట్టింది. ఈ అహంకారము కర్త, కారణము 
మూడింటికి ఆశయ ము 


అయింది. ఆ అహంకారము 


29 


రు ట్టింది. ఘహాబలము కలిగెన వాయువు 


మాయ అంటే పక్యతి. కా 


np ని గారం? భావి 


తో సంబంధం ఉండటం వలన, తరువాత 


30 


(దైవికంగా అంటే 


కాతుల వలన, ప్రకృతి వైపరీత్స ములవలనకలిగే బాధలు అనే 
పములచేత (వాటినే తాపతయములు అంటారు 


31 


లను ఆశయించి శాంతిని పొందుతున్నారు. 


అంతర్భామిగా నివసిస్తున్న నీ యొక్క 


32 


5ఢలను వినడం ద్వారా ఏ మాతం శమ లేకుండా నిన్ను 


ఓ దేవాదిదేవా! లోకములను 


సత్త,రజనస్‌,తమోగుణములలో కలిగిన మార 


వారుగా పరస్పర విరుద్ధ భావములతో ఉన్నాము. మేః 


సాగించడానికి, నీ అంశలతో 


as ంద్భాగవతవ ఠా 


పంచమ స్కంధము 
ఓం తళ్లత్‌ ఓంతత్సత్‌ఓం తత్సత్‌ 


, ఐదవ అధ్యాయముసంపూర్ణము 


33 


డు. అంటే విశ్వశక్తిని తనలో 


34 


శ్రీమద్భాగవతము 


నము ఏర్టరిచాడో చెబుతాను విను. 


తరువాత దవడలు ఏర్పడ్డాయి. ఆ దవడలలోనికి వరుణుడు 
ప్రవేశించాడు. దవడలలో 


. అప్పుడు చర్మానికి స్పర్శ శక్తి వచ్చింది. 


వచ్చింది. అంటే శబ్లజ్ఞానము కలిగింది. 


ద [పో య న నో కాం ళ్‌ 


36 


నికి సూర్యుడు అధిదేవతగా పవేశించాడు. అప్పటి న 


౨ గమన ర్తి అంటే కాన అక్కడికి న వెళ్లేశక్తి 


37 


38 


యవములను సంఘటితపరిచి సంయ 


వుడు జ్ఞానమును 


ఏ దోహదపడింది. దానివలన జీగ 


. వారు తామసులుగా, రౌదస్వభావులుగా 


39 


ఓ విదురా! విరాట్టరుషుని ముఖము నుండి బాహ్మణులు 


రు. వారి పథాన వత్తా 


వారు జీవించడానికి తగిన ఆహార పదార్థములను ఉత్పత్తి ౪ 
ుబాటులో ఉంచడం వార బాధ్యత. విరాట్టురుషుని 


ఛ హద్దులు జన్మించారు.వారి ప్రథాన ర్యుత్తి మిగిలిను 


వర్ణముల వారికి అన్నిరకముల సేవలు అందించడం. 


లను విగుడం, చదవడం, మాట్లాడటం ద్వారా నా వాక్కులు 


ఇప్పుడు నీకు భగవంతు 


ని గురించిన 


. ఆఅఈ€ బువంటి పరవ వం శక ౨ గుమనసాు ర యె ei 


మైతేయునితో విదురుడు ఇలా 


)Je9J)M) అత 


లక్‌ (లా పువగాంరాడుం. యంగా దిగాం 0౧5 లీలలు ఎలా 


గాడు. సాధారణంగా బాలురు ఆడటాడుకోడానికి 


ఇష్టపడతారు. ఇతర బాలురతో ఆటలు ఆడుకోడానికి ఇష్టప 


42 


బాలుడు ఇతర బాలురతొ ఆటలాడు 
ప్రయత్నిస్తాడు. కాని భగవానుడు 


అలా కాదు 


కదా. ఆయన a a 


వైన 0 సన 1 అందులో వాడి తలను ఎవరో నరికనారు. అంతలో 


ూాచయుకుంటే వాడి తల బాగానే ఉంది. అంటే 


నే న అలాగే ఈ సతు ఖాలు ఏ వంయినా, అవి 
కలుగుతున్నాయి అని భ్రమపడుతుంటాము. నిజానికి ఏ 


బక జలాశయములో నీర 
చంద్రుడు కనపడుతున్నాడు. ఆకాశంలో నిశ్చలంగా ఉన్నట్టే నీటిల్‌ 


44 


45 


2 Ym ఇ ళ్ళ FY. 
కం తెలుసు అనుకుంటూ ఉం 


'మ్మడు. పతిటీ అనుమా 


46 


శ్రీమద్భాగవతము 


5 ఈ విశ్వం అంతా నిండివి శయింది. 
తా ఎవరు స్యష్టించారు? మొదట బ్రహ్మ 


సృష్టించాడు? ఏయే పజాపతులను, సర్దలను , వాటిలో 


ముక్కలు, ఇంకా ఆటు పుట్లి 


గురించి వివరించండి. ఇంకా, బ్రహ్మ, . విష్ణువు, ర రుదుడు వార 


చ ములు ఎలా ప మ హా నం 
ఎలా జన్మించారు, వారుచేసిన పనులు, వేదములు, వాటి విభాగములు 
వీటి గురించి వివరంగా చెప్పండి. యజ్ఞములు, అవి చేయు 


48 


నాన సాంఖ్యయె ౩గము మార్గము, త నాగ మ 
తెలియజేయండి. ఇవే కాకుండా పళ వారి కుత్త 
లల వ జాతివారు, వారి స్థితి గతులు, జీవులు వారి 


ఈ( రాధానాలు ౨ ఇవ్వవలసినదిగా అత రు. 
చదవడం వల్ల గానీ, యజ్ఞ యాగములు చేయడం వలన గానీ 


తపస్సు చేయడం అంపగానీ దానధర్మములు చేయడం వలన గానీ 


50 


అ వాకా 


ప్పడానికి సంకల్సించాను. 


“ళల తి ఛ9అి. చె 


51 


గహించి, తన కళ్లు 


ఒి ఈ | 


52 


రు ) 6) 


ఏరమాత్త్మ ద్యష్టి పసరించింది. అప్పు 


ప్రేరేపించింది. పరమాత్మలో ఉన్న సూక్ష్మరూపంలో ఉన్న 


మొక్క స్టితి శక్తి పవేశించింది. తరువాత ఆ పద్మము మధ్యలో నుం! 
53 


ఉంది. ఆ పద్మములొకి ముందు విమ్లువు 


రె ఆ మహా పద్మము మ 


క ఎలా నిలబడి ఉంది? దీనికి 


ఆధారంగా ఏదో వస్తువు కింద ఉండి ఉండాలి.” అని అనుకున్నాడు 


శ కూడా జలం తప్ప ఏమీ కనపడలేదు. ఆ కాడకు 


మ్‌ కనపడలేదు. అందుకని మరలా వెనక్కు 


ఆధారం కూడా ఏ 


54 


సాక్షాత్కరించాడు. అనంత జలములలో, ఆదిశేషువు శరీరము 
మీదపడుకొని ఉన్నాడు. ఆదిశేషువు వేయి పడగలు గొడుగు మీదిరి 
ఉన్నాయి. ఆ వేయిపడగల మీద ఉ ఉన్న రత్స్మవ 5 


€59mM2 య). యల్న్లు6€ ) యగుయిలంలుగుం | 0౧-౫7 ( 


ుుణిమయమైన స్వర్ణ కిరీటము ఉంది. 
వనమాల ఉంది. చేతులు కాళ్లు బలిష్టంగా ఉన్నాయి. ఆ 
అంతము కనపడటం లేదు. 


లో వ్యాపించి ఉంది. పరమాత్మ కాళ్ల 


ఆకారంతో ఉ న్న వరాట్టురుషుడు . తా 


బ్రహ్మ హృదయంల్‌ గ 


56 


న్నను ఈ జగత్తు అంతా gi రు జా tea 


న్యూవు. ఈ విశ్వం అంతా నీవు వెల్లడి కావడం కూడా నీ 
మాయాశక్తి వలననే జరిగింది. 


యి. అటువంటి నిన్ను నేను శరణు 


57 


నేను ధ్యానములో ఉండగా నా హృదయములో ఈ 
నాకు దర్శనం ఇచ్చాను. నీవు సచ్చిదానంద స్వరూపుడవు. అన 
గ యులు . నీలోనే ఉ ఉన్నాయి. అట్టి నీకు గ 


వరకు, వారిని ధనము, దేహాభిమానము, బంధువులు, వారిమూలంగా 
కలిగే Ss దు:ఖము, ప్రేమ, బినత్వము, లోభము 

వారి దుఃఖమునకు ఒకటే కారణము. అదే నేను 
కలిగే సకల దుఃఖములు నీ 


బాధిస్తూ ఉంటాయి. 
నాది ue స్వార్థ చింతన. మానవులకు 


కీర్తించడం ద్వారా, వినడం ద్వారా, తొలగిపోతాయి. కానీ ఈ 


వినడానికి కానీ, గానం చేయడానికి కానీ 


ప టక 


యూ బాధపడుతుంటారు. ఈ 


58 


60 


దు నీ అవతార విశేషములను 
కానీ, నిన్ను | 


వినడం కానీ, నిన్ను కీర్తించడం 
స్తుతించడం కానీ చేస్తే : వారికి అంతకు మ 


ఎందు జన్మలలో 


bad వారు భగవంతుని 


దపోరు. అటువంటిది, త కరమైన అలలతో 


62 


తృతీయ స్కంధము 


సుకొోవాలి. వాటికి భయపడకూడదు. 
pa నిశ్చింతగా,సుఖంగా, నిద్రించాలి. 


అగ అనంతమైన సుఖం లభిస్తుంది. ఈ 


ఈము. ఆ సందేశాన్ని అర్థం చేసుకోకుండా ముక ము కేవలం ఆ ఆ 
స్తుంటాము. అదే అవిద్య) 


నీలో లీనమె ఉంది. నీ అజ్బనే రకు నేను 


నృప్టిచేయ కంనికి సి ద్ద గా 


దయవలన, నా వాక్కు, నా పజ్జ నష్టం కాకుండా చూడు 


63 


శ్రీమద్ధాగవతము 


నిద్రన ంండి లేచి, కళ్లు తెరిచి, ఈ 


ఓ పరమాత్మా! నీవు యో! 


త. టల ఈ అనంత విశ్వమును 


64 


విషయములు గురించి ఆలోచిస్తుంటాడు. వాటినిపొందడానికి 
తాపత్రయపడుతుంటాడు. వాటిని వదిలిపెడితే నన్ను 


ఎటువంటి వికారము, 


కవులను, పాణులను సృష్టిస్తున్నా నీ చిత్తము 


9. 


రరూమునక 9) లోన కాదు. ఈ సృష్టి 


అంతా రజోగుణ ప్రధానంగా 


ను ఫలశ్రుతి గా తపక మానవులు చేసే 
65 


66 


గాలికి అల్లల్లాడటం చూచాడు. 


౦లో ఉన్న పద్మంలో కూర్చుని సృష్టి చేయడం తనకు 


ఆర్జించిన జ్ఞానం చేతా, ఆ పళయ 


గాలిని శాంతింప చేసాడు. పక్యతి అంతా పశాంత 


67 


మును పొందుతారు. వన వారి కొరకు వేరే 5 కము 


లేకుండా పోయింది. ఎందు! 


మిగిలింది అంతా బహమయం కాబట్టి” అని పలికాడు వెతెయుడు. 


ఇంతలో విదురునికి ఒక సందేహము కలిగింది. “ఓ 
మహర్షీ! తమరు ఇంతకు ముందు కాల స్వరూపమును గూర్చి 
చెప్పారు. కాని నాకు సరిగా అర్థం కాలేదు. కొంచెం వివరంగా 


మైతేయుడు ఈ విధంగా చెప్పడం 


చెప్పండి.” అని అడిగాడు. అప్పుడు 


68 


శృ్యరములుగా ఏర్పరచుకున్నాము. నిజానికి సూర్యుడు 
ఉదయంచడం లేదు అస్తమించడం లేదు. తిరిగేది భూమి మాతమే. 
భూమి తిరగడాన్ని బట్టి మనకు గంటలు, 


గా ఉంటే కాలం తొందరగా 


రోజులు, నెలలు, సంవత్లరాలు 


లో ఈ విశ్వం అంతా పరమాత్మలో 


కరూపంలో ఇమిడి ఉంది. తరువాతి కల్పం పారంభంలో 
ఈ విశ్వం మరొక రూపంలో స్యష్టించబ 


69 


స ము నుండ ఇదవ సృష్టి ఏర 


 న్యష్టి. అంటే కదలనివి. వనస్పతులు, 
ఓషధులు, లతలు, a పన బెరడు కలిగిన చెటు, భూమి మీదనే 
పాకే తీగల చెట్లు, పూలు, కాయలు, పండ్లు ఇళ్లే 


వంశముల గురించి, వివరిస్తాను. ఈ సృష్టి అంతా ఆ పరమాత్మ తనను 


తియ స్కంధము పదియవ అధ్యా 
ఓం తత్సత్‌ ఓం తత్షత్‌ 


అనంత విశ్వమూ పరమా 
పన్నాడు. ఆయన లేని 


౨కే పరమాత్మ అంతటా నిండి 


చోటు లేదు అని పెద్దలు చెబుతారు. ఒక 


ాణువులు సిరంగా 


అలాగే సృష్టి జరిగినప్పటి 


పోలిస్తే రోజుస్తూలము 


క ఈ పరమాణువులను ఎలా లెక్కిస్తారో చెబుతాను. 


మాణువులు ఒక అణువు. మూడు అణువులు కలిసి ఒక 


. అటువంటి త్రసరేణ ఎవులు ఒక 
ను శృది అ అంటారు. అటువంటి. తృ్యటులు నూరు 
ము. అటువంటి 
ము అవుతుంది. (మన 


బుతువులు కలిపి రెండు అయనములు. 


డు రకాలు. ఉత్తర అయనము దక్షిన అయనము. ఈ రెండు 


అయనములు (అనగా ఒక సంవత్సరము కలిపి దెవత 


శ్రీమద్భాగవతము 


లో నుండి మనకు డి విటమిన్‌ 


ను Ss 


రూడు. అటువం 
ఐంచు.” అని మైత్రేయుడు 


76 


8 సంధ్యలు, సంధ్యాంశలు కమంగా ఎనిమిది వందలు, ఆరు 


ల్‌ 


వందలు, నాలుగు వందలు, రెండు వందలు సంవత్లర ములు. 


77 


ర క్షమ క 


9 ద్ర శా తే Tes స; రొరిద దాం ళా 
క్‌ Ny 0 


VY), ఆాల్హ్లాలి ఆయం లిం) 6 3 


78 


చేదే జగన్నాటకం అని. 


రూలిగూరు. యి, గురుబిుయిై 


(ఇందుడు అనేది ఒక పదవి, గంధర్వులు వె 


ద్ర ్వులు మొదలగు 
దేవతాగణములు ఉధ్దవిస్తారు. ఇది పగటి పూట బహ్మ చేసే పని. 


తమ పూర్వజన్మల కర్మల ఫలితంగా 


శ్రీమద్భాగవతము 


| మా య కూడా తొం ), 9 పీత అ (ల్‌ 4 2) 
బహ్మచే స్యష్టించబడిన మూడులోకములు 


భయంకరమైన తి న పైకి మ మూడులోకములను 
జలమయం చేస్తాయి. ప్ర పచండ 


శుస్తూ ఉంది. మనం సంకల్దం 

ప్పుడు, అద్య బ్రహ్మణ: ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్టే అని 
వాము కదా. అదే ఇది 

) బహ్మ యొక్క మొదటి 50 సంవత్సరములు. 


టాము p దానికి ము wey సం గారూ ఈ 9 ఈ > 


80 


ఇంక రండవ పరార్ధమ ౨౦ ee ఈ, స జ ఎంగిలి కల నాగన్న 
లము అంటారు. . (దానినే శ్వేతవరాహ క కలే అ 


రోను కాడు కులాతీ తుడు.) 


81 


82 


తృతీయ స్కంధము 


.; నఖ తరువాత ఇదేంటీ, లోకం ఇంత 


9) ప్తి కలుగలేదు. మరలా పరమాత్మను మనసులో 
స్మరించు కున్నాడు. బ్రహ్మ గారి బుద్ది నిర్మలమయింది. మరలా రి సృష్టి 


శ్రీమద్భాగవతము 


పెద్దగా ఏడవడం మొదలు 


నేను ఎవరు? నా పేరు ఏమిటి? నేను 
చెప్పండి” అని పెద్దగా ఏడవసాగాడు. 


ఎక్కడ ఉండాలి? 


పెద్దగా పడిచావు కాబట్టి నీ పేరు 


sas రసల శే 


84 


తృతీయ స్కంధము 


ఎట్టాడు. గుకుష ట్టిన ని రౌద్రస్వభా రులు 
రౌదాకారులు. వాళ్లంతా గుంపు 


స్యష్టించబడిన దేవతా గణాలను తినడం మొదలుపెట్టారు. 


రుదుని పిలిచి “క్యు, Dc 


| ) 


రెండు పయత్తాలు విఫలం అయ్యేటప్పటికి 


*చగు గుండి పది మంది 


85 


86 


on ANNA గాం ఈకాలం 
CY) ఎం౦౦౮ €ల)6 చ co) )CSn) ) )'9 9 


నర్మలు, వాటికి మైన హో 


రు కదా! ఏయే ముఖముల నుండి ఏయేవేదములు వచాయి. 


) తెలియజేయండి” అని అడిగాడు. ఆ పశ్తకు ఈ విధంగా బదులు 


(| YON Ny € RRS CTS ARN 


వెలువరించాడు బహ్మ. 


నపులు అనే వారిని ౨న సృష్టించాడు. అఖరుది 


మునకు సంబంధించి 


త బహ్మ నాలుగు ముఖముల నుండి తర్కశాస్త్రము, 


ఖమ 
వేదవిద్య, వృత్తికి న న విద్యలు, en 


యు అనే ఇ పణవ నాదము ఉత్సన్నమం 


నాలుగు 


ాణయుల నుండి “క” నుండి “మ” వరకు 
లాం. న 0 నుండి “ఇ” నుండి ఎరా వరము ఉన 


ఆడు దేహధారి అని అన్నారు. కాబట్టి రెండు 
ను ఏర్పరిచాడు. అవే ఆడ మగ. ఆడ మగ మధ్య 

ంసుకుని మైధునక్రియ సలిపితేనే గాని 
లీరము పేరు స్వాయంభువ మనువు. 


శిత పేరు శతరూప 


90 


బిల్‌ లో చెప్పబడింది కదా? 


a నుండి sass కలయిక వలన అ 
మనువుకుజన్మించారుకాబట్టి మానవులు 
నువు కుమారులు మానవులు. స్వాయంభువ 

మనువుకు ssn ఐదురు సంతానం కలిగారు. ప్రియవతు డు, ఉ 


త్రానపాదుడు అనే కుమారులు, ఆకూతి, దేవహూతి, పసూతి అనే 


91 


ఈ రోజుల్లో “పెళ్లికాకుండాన కలిసి Geers పెళ్లి 
) జక విపరీత ధోరణి ప్రబలుతు రె 
దభావమో గమనించండి. 


ఉంది. ఏ యంత 


92 


ప కలిసి గ టు వీర్య వంతుల 


నివసించడానికి, సంతానమును పొందడా 


93 


శ్రీమద్భాగవతము 


సమయంలో ఆయన నిశ్వాస గుండా ఒక చిన్న 


౧ము పిల్ల ఎవరా అని చూస్తూ ఉండగానే అది పెరి 


ఇంత పెద్ద వరాహము 


రావడం ఆశ్చర్యంగా ఉంది.సందేహము లేదు. 


ఇది యజ్ఞపురుషుడు అయిన ఆ పరవ 


94 


జా ర రు ౦౧ కరా, 


సకల ప్రాణులు తి అ మొన ఈ భూమిని నీటి మీద 


a_ 


96 


సృష్టించ ఐ అ నీవు ఈ పతయకాల జలముల నుండి బయటకి 


ము చేత ఈ జగత్తు అంతా 


ఈ కథను విన వారికి వినిపించిన వారికి పరమాత్త, 


శ్రీమద్భాగవతము 


నము పన్నండవ అధ్యాయము సంపూర్ణము 


క్షుడు తనకుమా అ దితిని కశ్యప ప్రజాపతికి ఇ ఇచ్చి వివాహం 
౨ కలగలేదు. ఒక రోజు 


వద్దకు వచ్చింది. ఆ సమయంలో కశ్యపుడు గ 
అగ్ని హూతమును చేసి, ధ్యానంలో క్ష 


98 


మము ఉత్తమమైనది అని అంటారు. అందులోనూ శీ 


ar.) 


ర) రుద్రునికి తన కూ పెరవారు యూ. బేధము ఏదు. 


ఆయనకు అటువంటి భేదం లేదు అని నర్మ ర్మగర్భంగా . 


100 


ఆవేశం 


చల్లారిన తరువాత భర్తమాటలలో 
ప్రవర్తనకు సిగ్గు పడింది. మెల్ల మెల్లగా 


ని యదార్థం 


గ్రహించింది దితి. - కామ 


రంగా నిలబడి తలవంచు 


ద్దకు వచ్చింది దూ! 


కొని ఇలాఅంది. 


Ye డు” క Peg అంది. 
101 


నులను oo స్త్రీలను చెరపడతారు. బుషులను 


—o 


ఆ మాటలకు దితి ఇలా అంది. “నా కుమారులు ఆ 
ణుల కోపాగ్ని వల చావకూడదని 


రమాత్మచేతిలో చావాలని, బాహ్మ 


ఎందుకంటే బాహ్మణుల కోపానికి గురి అయిన వాళ్లను, 


 కమించరు.” అని పలికింది. 


102 


ఉదా 


యిం [. 


7 2 


ఆ మాటలు విన్న దితి ఎంతో సంతోషించింది. కొడుకులు 


103 


శ్ర 'నృంధవ ము 
పదునైదవ అధ్యాయము. 


104 


(అన అననా క. 
రై కా 
వ్‌ 


9c ఉంది. అది 


ఆది 


క త క . ' 


లీలలను నిరంతరము గానం చేసుంటారు. వారికి శీహ౭ 


(అ కై 


వస్తూ తరిస్తూ ఉంటుంది. 


105 


వైకుంఠధామము 


ఎవరూ ఆలోచించరు. 


లో శ్రీహరి కథలను తప వేరు కథల గురించి 


శ్రీహరి నామస్మరణ చేతనే పులకించేవారు, అట్టివారు వైకుంఠ 


ును తెలియక ఆ ద్వారపాలకులు 
రు. లోపలకు వెళ్లడానికి వీలులేదు అన్ని 


106 


ఎప్పుడెప్పుడు శ్రీ క్‌హరిగు యా ప్త ర అని 
రు. ఇంతలో జయవిజయులు తవ 


ఇక్కడకు వచ్చి ఉంటారు. కానీ మీ ఇద్దరికీ 
దుర్జుద్ధి ఎలా కలిగింది. 


వము లేదు. అందేరతి వ 


107 


భగవంతుని 


ండా ఉండేటట్లు 


ఈ విషయం అంతా శ్రీహరకి తెలిసింది. ఆయన 


(ర 
yl 


108 


జవ్మధన్య మై ఎంది. పాపంచిక విషయములయందు ఆసక్తి కలవారికీ, 


శ్రీమద్భాగవతము 
స్కంధము పదునైదవ అధ్యాయము సంపూర్ణము 
ఓం తత్సత్‌ ఓం తత్షత్‌ ఓం తత్సత్‌ 
109 


బహ్మ దేవతలతో ఇలా 
బ్రహ్మ 


కీర్తించిన సనకాదులతో శీహరి ఇలా 


విడిచిఉండదు. 


110 


స్వీకరిస్తాను. నా శిరస్సున ధరిస్తాను. అ 


ణన” “ wee అల్‌ NT టల్‌ ట్‌ ల్‌ 


రను సహించగలనా! 


. అటువంటి బ్రాహ్మణులకు, గోవులకు, 


అనుగ్రహించండి. మీరు వారికి ఇ త శాపము అను 


పా. 


భవించిన 
గహించండి.” అని 


శ్రీహరి సనకాదులతో అ 


ఇదంతా విన్న తరువాత సనకాదులకు శ్రీహరి తమను 


నమూపిస్తున్నావు అంటే నీ లీలలను | 
పోతున్నాము. ఓ దేవా! నీవు సదా బ్రాహ్మణుల gE కోరుతావనీ, నీవు 


తను wen నాశనం కాకుండా రక్షిస్తున రు. | 


112 


టే నీవు నీ భక్తులను , ఎక్కువగా ప్రై 


ఓ దేవా! సకల సౌభాగ్యములు నీ 


లు లోకములో తరతరాలుగా నిలిచి ఉండేది. వతుతంటే 


జలు పెద్దవాళ్లను అనుసరిస్తూ, వారి ఆచరించిన 
113 


శ్రీమద్ధాగవతము 


అనురులుగా జని బృన్తారు. వీరు ఇద్దరూ నా మీద అధిక మైన కోపము 
కలిగి ఉండి. ఆ కారణంచేతనే త్వరలో నా దగ్గరకు వస్తారు. మీరు ఆ 


డా నా కారణంగానే జరగింది. మీరు ఏమీ 
చింతించకండి.” అని పలికాడు శ్రీహరి. 


శాపం ఇవ్వడం కూ 


114 


నుమతితో అక్కడే. నుండి తమ స్లానములకు 
థి 
వెళ్లిన తరువాత శ్రీహరి జయ విజయులతో ఇలా 


sets Ps 


116 


ణములు, బుషి గణములు, 


లోకాలకు ఏదో పళయం సంభవించబోతోందని 
ప 


కమకమంగా దితి కుమారులైన దైత్సులు పెరుగుతున్నారు. 
[+ an అజ్ఞా 


వారి శరీరములు రాళ్ల మాదిరి కఠినంగ 


117 


డి జలమునకు అధిపతి అయిన వరుణుని నగరమునకు 
చి “వరుణదేవా! నమస్కారం. అబ్బో నీవు 


118 


ఈ అడవి వన ఇక్కడ ఉందేమిటి!” అని ఆశ్చర్య ంగా 


వరాహ రూపం ఏమిటి? 


119 


శ్రీమద్భాగవతము 


. అక్కడ పెట్టు” అని గర్జించాడు 


పనికి పంపారా! అందు క నా దొంగ తనంగా భ భూమిని తీ sees తున్నావు. 
సాగవు . ఈరోజు మ. చంపి మా దైత్యులక 


120 


తృతీయ స్కంధము 


తన ఆకర్షణ శక్తిని ప్రవేశ పెట్టాడు. అప్పుడు ఆ భూమి ఏ ఈ 
లేకనే నిలిచి ఉంది. (ప్రస్తుతమ ఎం మనం 


ద్ధము కొత్త కాదు. నీ వంటి బలవంతులతో 


ళ్లాను. అందుకే ఇక్కడే ఉన్నాను. 
్క. నన్ను చంపుతానని నీ వాళ్ల ముందర 
నన్న స ఆ ప్రతిజ్ఞ నెరవేర్చుకో. నీ వాళ్ల కోరిక 
పోగొట్టు.” అని వ్యంగ్యంగా అన్నాడు శ్రీహరి. 


121 


ంగు అంక ఏ) కంట బడ్తాడు. ఈ 


యె 


ంతసేపు యు ద్ధం పళ నైల్‌ పైగా 


122 


లోనే వీడిని సంహరించు. 
డు అని నిర్ణయింపబడింది. వాడి అదృష్టం కొద్ది 
వ కాడు. అందువలన వీడిని వెంటనే 


123 


న _ ము భగవానుని చేతిని 


అలంకరించింది. గిరా గిరా తిరుగుతూ 


ఉంది. హిరణ్నాక్షునిలో 


వాడు ఇంకా విజృంభిస్తాడు. ముల్లోకాలకు చేటుతెస్తాడు” అని 


కిందపడిపోయింది. 


124 


గంతో గాలులు వీచడం, రాళ్లవర్షం 


125 


౩ తనపిడికిలి బిగించి హిరణ్యాక్షుని 
బ్బకు హిరణ్యాక్షుని తన తిరిగింది. కళ్లు 
ళ్లు ఆడటం లేదు. హిరణ్యాక్షుడు గిరా 

ంకొని మరణించాడు. కణత 


ఆయువు పట్టు. దైత్యుని కణత మీద పిడికిలితో బలంగా కొట్టడం వలన 


126 


కోత్రములారా! పరమాత్తు 


శేషములను 


చేసిన హిరణ్నాక్ష వధ అనే ఈ కథను ఎవరు 


127/ 


రి పతిష్టలు కలిగించేది, బుష్టును 
వారికి 


మరణానంతరము పరమాత్మలో కము అవు 
ఎటువంటి సందేహము లేదు.” అని సూత పౌరాణికుడు శౌనకాది 
మహామునులకు నెమిశారణ 


శ్రర శ ఎద్భాగవ, ర 99. 


ర్మదవ అధ్యాయము సంపూర్ణము 
తత్సత్‌ ఓం తత్సత్‌ ఓం తత్ఫత్‌ 


౧ గు 


నము పంతొమ్ము 


128 


129 


ములో శయనించి ఉ 


130 


మహాతపస్సు, వీటిని క్లేశములు అశ 


దరు, దారుుయు A= 


రయి. ఎదురుగా బ్రహ్మ కనిపించాడు. తమ ఆకలి దాహ 

తీర్చమని వారు బ్రహ్మమ్‌ దికి వెళ్లారు. కొంత మంది “వీడుమనలను 

పుట్టించాడు అని రక్షించకండి.” అని కొందరూ, “వీడిని భక్షించండి” 
రు. “రక్షించకండి” అని అరిచినవారు 


నైన రూపము ధరించాడు. ఆ మును కూడా బ్రహ్మ 


గలును Ps గ్రహించి ర్‌ 


ais ద 


రావణుడు. ఆ దై దై తులు see బహ్మ ము ముకారు. వారిని 


131 


రాడు. బహ్మ విడిచిపెట్టిన ఆ 


అ 


పము ధరించింది. అదే అసురసంధ్య 


132 


హ్మ వదిలిపెట్టిన ఆ 


Q [— rr కత్రి 


133 


ఏరిని సృష్టి 


చేసిన సృష్టి వంక చూచాడు. ఎఅంత సే పూ తాగు స్వర 


134 


135 


రంలో పదివేల సంవత్సరములు 


136 


రి ౮0 ఆ) అఆంం ఆ) అటలియింఎయ6॥1&ి 
IO క 


ఎ) అనుభవిస్తాడు. కాని అదె సుఖం 
137 


్కను ప్రసాదించమని కోరుతున్నాను. ' 


పర్వములు ఉన్నాయి. అవే ౩60 


138 


తృతీయ స్కంధము 


యమునకు ఆరు ఇరుసులు ఉన్నాయి. అవే ఆరు 


139 


140 


౧౦ గాం లచ న ని Fay 55) వ చ ఫ్‌, ర్‌ నై త శ ళ్‌ రా [= అ త్న జ్‌ న P నె m= =, ళ్‌ ఓ. | ల్యూ ల | 
ఆ రాజకన్య నిన్ను తన భర్తగా న్వికరిస్తుంది. ని వలన OX 
మంది Sean కలుగుతారు. వారు 


శ్రీమద్భాగవతము 


క నే నన జ a ౯ స్‌ 


మాచి కర్ణముడు ఇలా అన్నాడు. “ఓ రాజర్నీ! నీవు 


నా య? స్వరూ 


ss క కుం అకు జరు 


142 


ఇంతకూ మీరు నా ఆశమమునకు ఏ పని! మొద వచారో 


తెలుసుకోదలచాను. మీకు నేను ఏమి సహాయము చేయగలనో 


143 


అ . అందువలన 


్కము కలుగదు కదా! తమకు 
లను ఉపదేశించారు. వాటిని నేను 


రా ఉంది. నారద eee 


144 


స్తున్నారు కాబట్టి, ఇంక చెప్పేది ఏ 


145 


క టె, ఇదివరకు, జక సారి ఈయె య. త్త 5 మెడమిద 
టూ ఉంటే, పైనుండి విమానము మీద వెళుతున్న 


29. స్వాయంభువ మనుకు కుమార్తె, ఉత్తానపాదుగి 


సోదరి స్వయంగా వచ్చి వరిస్తే, ఎవరు తిరస్కరించగలరు? 


146 


147 


ఇరువది రెండవ అధ్యాయము సంపూర్ణము 
రుం తత్లత్‌ ఓం తత్సత్‌ ఓం తత్సత్‌ 


148 


వదిలిపెట్టింది. భర్త ప 
౨౦ది. ఇంద్రియ  నిగహమును అలవర 


ల్‌ 


కనిపెట్టి ఆయనకు సేవలు చేయసాగింది. 


భర్త సేవలలో తన దేహము సంగతి మరిచి పోయింది 
కృశించి పోయింది. అది గమనించాడు కర్దముడు. ఒక రోజు 


ఉపాసన మొదలగు యోగముల వలన, నాకు 


డకపోతే తం ఇన్ని శక్తు 
ను సంపాదించిన శక్తులలో విభూతులలో నీక 


లు సాధించి ఉండేవాడి ని 


గములు అను క న చెప్పు అని 


149 


నయా FSP మనకు సంతానము 


పుడానికి అనుమతి ఇవ్వండి. మనము 


150 


వ; వ ం అందంగా 


151 


పనే అప పమత Po 
చేయించారు. మంచి కషం isis 


అద్రేరలో. చూచుకొని . 


చెలులుసేవిస్తూ ఉండగా భర్త దగ్గరకు వెళ్లింది. 


152 


లు లఅగూ ఉనా 
Tr WO 


దేవహూతి తార, చందుల మాదిరి 


వారికి సంవత్సరము 


- 0 


a Fe Sn IANS తీరా నా న వాకా 


పసాదించరా! ఎందుకంటే ఇన్నాళ్లు 
ధ్యానించలేదు. విషయసుఖములు అనుభవించడంతోనే 
గడిచిపోయింది. ఇన్నాళ్లు మీతో కాపురం చేసి కూడా, 


154 


విస్మరించాను. మీవంటి జితేంబ్రియులను భ భర్తగా పొంది కూడా, నేను 


పుత్రులు లేరు అన్న బాధ అవసరం లేదు. నీ ( 


భరితురాలయింది. అటు భర్తను ఇటు పరమాత్మను భక్తి శద్ధ 


పూజింపసాగింది. కొన్నాళ్లు ఆమె పూజలు ఫలించింది. దేవహూలి 


లయబద్దంగా ఉరిమింది. గంధర్వులు ఆడారు, పాడారు. దేవతలు 


రము కురిపించారు. 


156 


! నీకు జన్మించిన నా సాక్షాత్తు ఆ పరమాత్మ 


ae 


వేత పు Wess అని అన్నాడు. 


157 


యు, అటువంటి మాకు  ఎన్లో పూజలు 
చేస్తేకానీ దేవతలు os కారు. మహా మహా యోగులు ఎవని 
చూడటానికి తపస్సు సమాధి ద్వారా 

్తుంటారో అటువంటి నీవు, విషయలోలురమైన మా ఇంట్లో 


వరమ తా నీకు హూం అంటూ లేదు. నిరాకారుడ వు. కాని నీ భక్తులు 


158 


చేసిన కర్మల వాసనల నుండి వారి ౩ 
బాధపడుతున్నారు. అటువంటి వారికి ఆత్మ దర్శనము చె 


దును ఉపదేశించడానికే ఈ అవః 


రాను. ఇంక నీవు నీ 


కోరిన చోటకి వెళ్లవచ్చును . నీవు చేసే కర్మలు అన్నీ నాకు అర్జించి, 


159 


ఉన్న పరః రాత్సలొనె సకల 


లుసుకున్నాడు. ఆపకారంగా కర్దముడు 


వము ఇరువది నాలుగవ అధ్యాయము సంపూర్ణము 


రుం తత్ఫత్‌ ఓం తత్షత్‌ ఓం తత్షత్‌ 


160 


ంంతపారాణికుడా! తనకు జన్న అంటూ లెక 


కాను జన్మ ఎత్తవలసిన అవసరం లేకపోయిననూ, ఈ 


కు త్యప్తి కలగటం లేదు. కాబట్టి 
కు సవిస్తరంగా చెప్పండి.” అని 


చేప దుల యందు అహంకారము 


య అన్నీ నీ మాయవలననే 


పురుషుని గురించి వివరంగా చెప్పు. నీ వలన ఈ 


తత్త్వజ్ఞానమునుతెలుసుకోదలచి నీకు నమసరించి అడుగుతున్నాను.” 
అని పలికింది దేవహూతి. 


162 


163 


దయగలిగి ఉండాలి. . నర్వజీవులకు త అపకారము 


ుఖాన్ని కోరుకొనే వారై ఉండాలి. ఆ 


యె వారికి ఆభరణంగా పకాశించాలి. వారు 


Ae 


ఎల్లపుడూ అతత 


ణాలనే పాటించాలి. శాస్త్ర విరుద్ధంగా 


164 


ధ్యాస ఉండదు. నా కోసరం వారు అన్న ర 
లలో యు న్‌ప- అయా గ ఇళ్లే నె నె! + = ద న చె గో t= > చో గా QS ac 
భార్య,పుతులయందు యాహమును ఏ .అ మై 


విడిచిపెడతారు. వారు వ ్ర 


ఉండదు. తక దేని ట్ల 


ఇటువంటి సాధు ష్‌ ఏఐ తాపతయ'; యూ దూ 
ఉండవు. అమన 


ఆసక్తి ఉండదు. ఏ కోరికలు 


నూ En కలిగిన భక్తితోనూ ea 
పగలడు.” అని భక్తి గురించి వివరంగా 


166 


భగవంతుని ఎడలభక్తి కలిగి ఉంటే వారిలో ఉన్న 
నశిస్తు( ED. ఆ ప్పుడు పరమాత్మ మాయచే సృష్టి ౨చబడిన స్వర్ణ చక్ర 


జల యిటూ, ఈ A 


ai LL మే pre Pee. ern 


ఏరమాత్మ యందు భక్తి కలిగి 
నిదే ముక్తి లేదు. ఎంతో జ్ఞా 


168 


కొ, 


కొ DIDS రురంంగురుు౪అరం. ర6ఎ౦ంరుఎంల.. len Ys 


ఓం తత్సత్‌ ఓం తత్సత్‌ ఓం తత్సత్‌ 


శ్రీమద్దాగవతము 


ఇరువది ఆరవ అధ్యాయము 


గురించి ఇలా చెప్తాడు. 


“అమా! ఇపుడు నీకు నేను తత. లకణముల గు&ఈ 


ు. వీటిని తెలుసు 


నుండి విముక్తు 


కా. 


వ్ర 8 తత్త్వ జ్ఞానమును తెలుసుకుంటే 
సకల దుఃఖములు తొలగి పోతాయి. 
169 


1/0 


తృతీయ స్కంధము 


ఏ పని జరిగినా, దానికి ఏది కారణమెనా, దానికి ఎవడు 


కర్త అయినా, దీనికి అంతా కసా కారణము.అన్ని పనులు ఈ 


171 


శ్రీమద్భాగవతము 


ంములు, విసర్టకావయవము ఇది పది 


త్రము, అహంకారము 


ఇంక 25వ తత్త్వము కాలము. ఈ ప్రక్యతిని నడిపించేది 


ము వలననే ee ఉగ న్న జీవునః నకు నేను నాది అనే 


172 


ులకు, ఇందియములకు, మనస్సుకు కా 


అహంకార లక్షణములు కూడా మూడు. 


173 


క దానిగా అర్థం చేసుకోవడం. 


కవడం. 


175 


అ 


నే తన్మాత పుట్టింది. ఆ శబ్దానికి ఆశయంగా ఆకాశం 


బయము వినడానికి చెవులు పుట్లాయి. 
యలు 


ల్‌ 


ద్రం చెయ్యడానికి ఏదో జక పాణ్‌ కానీ, వస్తువు 


వక క 


176 


3 మా ను బృ బ్బ ఆ ఆద్య oY ఒం స న్‌ వ అం ఇ ఆట ఇ న అకు నాకు 
వాయువు పుట్టింది. అదే దేహములో చర్మం! 


. ఈ చర్మం ద్వారా, 


న్మాతకు ఆశయంగా పంచభూతములలో రెండవది 


7 


177 


యొక్క లక్షణములు....తన వెలుగుతో వస్తువులను పకాశించజేయడం, 


దార్జాలను ఉడికించి తినడానికి వీలుగా చేయడం, చల్లదనాన్ని 
తొలగించడం, తిన్న అన్నాన్ని తాగిన నీటిని ౭ ఆర్ధ ఆగు యింలా ఆతఆలలి, 


దాహం కలిగించడం, ఆ ఆకలి, దాహ 


ల 


వాపాంతరం చెంది దాని నుండి రస తన్నా 


పుట్టింది. ఆ రసతన్నా 


మనం తినే ఆహార పదార్థమ ల 


డి గహించి, దేనికది విభజించి, అనుభవింపజేయడం. 


178 


యొక్కలక్షణములు....పదార్థములను తడపడం 


వాణశక్తిని కరిగితటతల్య కా దాహం తర్టతల, 


అందులో నుండి గంధ తన్మాత(వాసను 


వాసన ఒకటి  అయినష్టటికినీ, పము Ses వాసనలు మంచ 


నపడుతుంది. జలాశయాలకు, సముదా 


| ఆల్‌ 


రం నుండి వేరుగా ఉంటుంది. 


ముక్కు స్రూజేంద్రియము ఈ ఐదు గుణములు ఒకదా 


af తత్తవ ముల 


విడి డి విడిగాటన్నప్పుడు పరవ 


తో అవి అన్నీ సన క బట 


డము పుట్టింది. ఆ 
కూడు. ఆ అండము పేరు 


రూపం ఏర్పడుతుంది.) 


180 


డువాటికి వినికిడి శక్తి కలిగింది. తరువాత 


= 


రుము పన ఆ జననేంద్రియము 
క లు పెట్టింది. దాని తరువాత 


గ S౦01 CS mr yy 
రించే శక్తి పుట్టింది. ఆ నాడులే నదులుగా 
181 


శ్రీమద్ధాగవతము 


ట్టు 


నుండి సముదములు 
గె ఎం < ఆడు స్ట ట్ర్‌ ఏర్పడింది. 


ఏర్పడ్డాయి. తరువాత or పొట్ట ను వా 


నుండి వా oo అధిపతి అ అయిన బ్రహ్మ కక. 


త్రము ఉండి వాసుదేవుడు పుట్టారు. 


) 
ఎన చెప్పబడిన అధిష్టాన దేవతలు 
a_ యి (J i 


లోకి పవేశించారు. అయినా 


ల్‌ 


నము ఇరువది ఆరవ అధ్యాయము సంపూర్ణము ఓం 
తత్ఫత్‌ ఓం తత్సత్‌ ఓం తత్భత్‌ 
183 


ఇరువది ఏడవ అధ్యాయము. 


కపిలుడు తన తల్లి దేవహూతితో ఇలా చెబుతున్నాడు. 


వస్తే పొంగి పోతూ, దు:ఖము వస్తే కుంగి పోతూ, అన్నీ నేనే 
వేసే పనులకు ఫలితం నాకే లభిస్తుంది అనే 


184 


విభజించి చూడకూడదు. నేడు మనుషులను పట్లుకున పెద జా 


బ్రహ్మచారి.) అనవసర సంభాషణలతో 


'య్యాలి. వారి మీద 
నము మీద తగినంత వరకే ప్రేమ అభిమానము చూపించాలి. 
అతి పనికిరాదు. 


186 


187 


దియములు పనిచేయడం మొదలు పెడతాయి. అల 


కపిలుడు 


తన తల్లి దేవహూతికి ఆత్మతత్వాన్ని ఉపదేశించాడు. 


దేవహూతికి కొన్ని సందేహాలు కలిగా( 
ఇరువురు as ఉండే తల 


. “కుమారా! పక్యతి పురుషుడు 
త్వాలు. అవి ఒకదానిని ఒకటి విడిచి 


188 


ుణముల యందు ఆసక్తితో 


. తాని అన్ని కర్మలు చేస్తున్నాను అ 


నయము తొలగి పోదు కదా!” అః 


189 


100 


ఇట్టి స్థితిని పొందిన పురు 


క్యు 


మోగ లక్షణాలను వివరిస్తాను. 


ంంగమును ఆచరించడానికి పతిమనివ 


నర్మమునే ఆచరించాలి. పరధర్మమును ఆచరించడం 


191 


ంవులను అపహరించడం మహా పాపం అగ 


భావించాలి. ఇతరులు తనకు ఏదైనా దాన రూపంలో ఇచ్చినా, తన 


మో అంతే తీసుకోవాలి. అంతే గానీ 


శ రుస్వులాగా ఆచరించాలి. దేహమును 
పంచుకోవాలి. వేదములను 


లను కట్టడి 


192 


మును ధరించిన 


ల్‌ గ 
దర్శించాలి. 


రా త తంత ry Hy జూ Yay oe fe Ha ఆది లు ము ము he 
a7) రె 6 = DTG ON గ్ర ఎ)ఆఈఆంల౧ుల. OQO౮) ౦ లలు లి యిటలయంంంలి. ౧ంటిరెయియిలం 
స్ట "ల న స గ కకక | అ యః ద MA AT CA నాకా జ TAK 2 9 ఆర్యా ఆ 


పూర్తి గా ధ్యానించాలి. తరువాత బక్కొక్క అవయవము మీద 


' చక్రాయుధమును, పట్టపు 


195 


ఆ పకారంగా చిత్తము పాపంచిక విషయములలో 


విడిచిపెట్టి, భగవంతునికి సంబంధించిన విషయములలో 


196 


}) ర్వ ౧౨౦౧౫ PE అసలు 


న Tease ఎక్క ్‌ ర్త 
ఈ దేహం లభించింది. దేహం ఉన్నంతవరకూ కర్మలు 


రెడు. కేవలం సాక్షీభూతంగా 


197 


108 


కపిలుడ కు sa తరానికి కి సందేశవ ు అందిస్తున్నాడు.) 


గుమాతంగా అగ్ని జ్వాలలు ఉంటాయి 


కి కొన్ని సందేహాలు కలిగాయి. వాటిని 


200 


మీద భక్తి కలిగి 


స వ , ఈ దేహములే నిజములని ని నమ్మి . అహంకారముతో 


రూరుడిగా అవతరించావు. కాబట్టి నీవే 
లను తీర్టడానికి సమర్దుడివి. ” అని దేవహూతి తన 
అడిగింది. తన తల్లి పేమతో అడిగిన పశ్చలకు 


201 


ఉండేది నిర్గుణ ఫ్ర ఆ భక్తి శుద్ధమైనది. ఈ భక్తుడు పరవ 


202 


ను విడిచిపెట్టిన మనస్సు అలలతో పరమాత్మను 


204 


వు నావు. స్‌ 


రీత్యా, పాంతాలరీత్సా న్ప్రన్వల్పి న 


శ్రీమద్భాగవతము 


తల్లీ! పరమాత్మ సృష్టిలో అనేకజీవజాతులు ఉన్నాయి. వాటిలో 
ఉన్నవి కొన్ని పాణము లేనివి కొన్ని ప్రాణము లేని వాటి కంటే 


206 


ను వారి కంటే వేదన ఎలు చదివిన తరువాత 


దు సా వాడు శ్రేవు స 


విధమెన కోరికలు లేకుండా నిష్కామంగా ఆచరిం చేవాడు శేష యు. 


a_ 


వారిలో కల్లా, తానే చేసే ప్రతి పనిని, దాని వలన వచ్చే 

ములను భగవంతునికి అర్హించేవాడు, వాటినే కాదు తన 
ర్వస్తము ముగు భగవంతునికి అర్చించే వాడు, భగవంతుని త్రికరణ 
డు , భగవంతుని శరణు పొందేవాడు, అన్ని కర్మలను 
భగవంత స్‌ అద్దించే వాడు, ఎటువంటి కర్వత్వఅభి 


ఇ 


i ye కం . సక 


మానవధర్మము. 


207 


్యుత్యువు కబళించడం సాధారణం. కాబట్టి మ్యత్యువు 
5 అని మానవుడు భయపడుతూ ఉంటాడు. ). 


షము అని స కాలమునకు బంధువులు మిత్త 
గేోదము లేకుండా, తన మన అనకుండా, అ ౩ తీరగానే 

అందరినీ సంహరిస్తుంది. ఈ కాల మ చేతనే సూర్యుడు 
ప్రకాశిస్తున్నాడు. గాలి వీస్తూ ఉంది. వర్షాలు కురుస్తున్నాయి. నక్షత్రాలు 


షా 9° నో నాద న్నా 


గి స్తూ ఉంది. ఈకాలమ 


మూవ 1 


(అంటే దీని అర్ధం... భూమి తిరగడానికి కొంత కాలం పడుతుంది. 


య ప్రకాశిస్తాడు . వానాకాలం రాగానే 


వర్షాలు కురుస్తాయి. చలికాలం రాగానే ఈదురుగాలుల 


౦,చలిగాలులు 


వస్తాయి. అంతా కాలానుగుణంగా ప్రకృతి స్పందిస్తూ రె ' ఉం! యుంంది.) 


౧౨ పుక్‌ ప్పెస్తాయి. కాయలు కాస్తాయి. పండ్లు 


208 


సాయి. అంతా కాలానుగుణంగా 


జరుగుతాయి 


209 


ద ఇరువఃE , తొక్కా. రు - 305) నొరందమొూాంగుడూ 
Q Ge 


210 


వుడు ఇలా జన్మలు ఎత్తుతూనే ఉంటా 


pr.) 


ఇ న్న్న 


XA XK J) J i 
ఆఆ aA). 90.) కం. jy 4 re “అ. 
జీ 40D AV. 
న క | గ్‌ U 
అ తి 


లో ఉన్నా ఆ దేహమునకు 


నము, సంపదలు, ఇళు, ఆసులు, పశు 
par.) 


౧౧౫ 


211 


కుకు ) కోట్లకొలది ప్రజాధనాన్ని 
దోచిపెట్టి, తుదకు అకాల మరణం చెందిన వారిని మనం కళ్లారా 


౧౧౫ 


ఖు గూనా అ అవస్థలు పడుతూ, ఈ వ ఇ ఎం 
కాడడు. 


చేసుకుంటూ 
కనను (ల వెను 


అమ్మా! భార్యా బిడ్డల మీద ఇంత ప్రేమ చూ వారి 
వ షష వారి వర్ణా 


కోసరం నానా పాటు క్‌ 
్‌ ఏ తం | 


212 


rl utr ౧౦౯ 8&5 శ! కుచోంది = | 59 55గం ౧9౮ న్‌ ొా శ జో 
మ్మా ఇంకొవిషయం చెప్పనా! భార్యా బిడ్డల మిద 


ల మీద ఆసక్తి కలిగి ఉన్న వాడు తాను కూడా కడుపునిండా 


213 


వస్వుయు ధారపోసి టె 

' వహలసబడతాడు es అతు తనం వస్తుంది. 

arse తప్పుతుంది. రూపం చెడిపోతుంది. ఆ 

తినాలని ఆశ. తింటే అరగదు. చావు కోసరం ఎదురు చూస్తూ ఒక 
ల పడిఉంటాడు. భార్యాబిడ్డలు దయతలచి పెట్టే పిడికెడు 

మెతుకులకోసరం, వారుఅనే మాటలను, చేసే అవమానాలను భరిస్తూ 


జీవితం గడుపుతుంటాడు. 


ఇంతలో మరణం ముంచుకొస్తుంది. 


పెట్టావో ఏ ఏ ధనం ఎక్కడ దాచావో చెప్పి అకు . ఏవేవి క: ఉ 


౦ ఏ భార్మాబిడ్డల గురించి తాపతయపడ్డాడో, 
కట్టడానికి నిరంతరం శమించాడో, 
పాటు పడ్డాడో వారి నందరినీ విడిచి పెట్టి, 


ర, దు ర్ధరః గు జీవితం గడిపి తు 


ఏ ఆస్తులు సంపాదించడానికి ఇళ్లు 


దకు 


214 


215 


మాచి ఆ జీవుడు ఇవన్నీ తనకు కూడా జరుగుతాయా అని 
వణికిపోతాడు. ఒక చోట పాపుల యాతనా శరీరములను 


యి అదా వాం <n యస్‌ షి. 
(=) నై దా YY } 6 


రాాష చని ఆడు ఎం 


7 


అనుభవింపక తపదు. 


216 


వాలి 
తరువాత తిరిగి మానవ జన్మ పొందుతాడు.” అని కపిలుడు తన త 
దేవహూతికి పాపంచిక విషయములలో అనురక్తుడైన 
UU a_ 


అధోగతిని వివరించాడు. 


Ns జా స YS 


తృతీయ అధ్యాయము ముప్ప్టదియవ అధ్యా 


217 


218 


తృతీయ స్కంధము 


్‌రు వేరుగా ఏర్పడతాయి. 


ని "2 న ఆ బాధలు 
తాడు. (బిడ్డ తిరగడం లేదు అని మన వాళ్లు 


ఒక్కోసారి తల్లి తో పేగులు అతనిని చుట్టుకొని ఉంటాయి. 
ముడుచుకొని తలకిందులుగా పడుకొ 


రా తల్లి ( వ పడి ఉంటాడు. ఆసమయంలో ఆ sre - న్స్‌ 
పూర్వజన్మలో ౩ ప పుణ్యములు గుర్తుకు వస్తాయి. ఆ జన్మ లలో 


చేసిన కర్మ అవన 1 కదా ఈ గర్భవాసము కలిగింది అని చింతిస్తాడు. 


219 


చెతులు ఆడిస్తాడు. ఆ స్పర్శ తల్లికి తెలుసు 
౦లో తనకు కలిగిన జ్ఞానముతో ఆ జీవుడు 


ఆది ఆడి 


యట పపంచములోకి రావ 


220 


221 


మాత్యగర్భంలో ఉన్న వాయువు 


ఎక్కడ పడుకోబెడితే 


mi a ag క lie గ్‌) MN Se re es mr \ i ౧... 


222 


అ బుద్ధికలిగి ఉ ఉంటం సంపదలుకలిగిఉండటం, కీర్తి, 


223 


పకి వీలు దూరంగా ఉల ప్న 
పొందదలచిన వ్యక్తి స్త్రీలక 


౨ ముపది ఒకటవ అదాయముసంహారముూ 
సు ముప్పది ఒకటవ అధ్మ్యాయముసంపూర్ణము 


తృత్‌ తత్సత్‌ తత్సత్‌ 


225 


శ్రాధ్ధకఠ్యల ను ఆచ 
ఆధ 


226 


ును కలిగి ఉండి, 


యుగాలు 1000 అయితే బహ్మకు ఒక పగలు. 


అటువంటి 


మరలా1000 యుగాలు గడిస్తే బహ్మక 


౨ బక రాతి. అంటే 2000 


థ్‌ థ్‌ 


227 


228 


కానీ ఉండవు. ఎందుకంటే వారు పాపంచిక విషయము! లో 


ప్రపం యమంతా అప! మయంగా కనపడుతుంది. 


చ్చునకైనా కనపడదు. 


230 


తృతీయ స్కంధము 


విశ్వచైతన్యం ఒక్కటే. అదే పరమాత్మ. 


సు సు నిగ్రహించి, ఉదాసీనంగా ఉండటమే భక్తియోగమునకు 


జ 


క ఆయనే చిన్మం నృయన్వరూష డు. 


తల్లీ! ఏ వ్యక్తి అయితే శద్ధతో, భక్తితో, యో 
en స్థిరమైన చిత్తము, సంగము లే 
మీద ఆసక్తి నశించడం, మొదలగు 


డో, అతడే ఈ లోకమంతా పరబ్రహ్మస్వరూపము అని భావిస్తాడు. 


231 


అలాగే మైనం చూ 


232 


ర్న మూ లా చత. మో భా గి ళ్‌ శరంనోా 2 ~ f= - రా శ్వ on = దై 


గముల గురించి వవరంగాచెవ్తాగు. సకల టె రె౯రు€ 


య 


పుడుగా పకాశించేవాడు అయిన 


కి పొందజాలడో ఆ సంసార 


) దుష్టులు, అవినీతిపరులు, 
లో మునిగితేలేవారు, 


233 


౩ ఆత్మస్వరూపంగా 


ధనారనయందు ఆసక్తి కలవారు, భగవంతుని మీద ఏ మాతమూభక్తి 


శ్రీమద్భాగవతము 
తృతీయ అధ్యాయము ము 
రుం తత్షత్‌ ఓం తత్సత్‌ ఓంతత్లత్‌ 


234 


ఈ విధంగా మెతేయుడు విదురు 


rr AA VU = 


్‌వహూతికి చెప్పిన ఆత్మతత్తమును వివరించాడు. 


“విదురా! ఆ పకారంగా కపిలుడు చెప్పిన విషయములను 


అన్నీ సావధానంగా విన్న అతని తల్లి దేవహూతి పరమానంద 


లఅుందిందధది. Sa ం౦ను ఆవహొ 5) 59s క హంసా మాదో వం లభలతెంా 


పరమాత్మ అవతారంగా భావించింది. కపిలునికి రెండు చేతులూ ఎత్తి 


ఈ విధంగా కీర్తించింది. 


ఓ దేవా! పళయ కాలములో ఈ స్పకి ఎ అంతా 


గర్భంలో ధరించాన ఎంత అద్యష్టవంతురాలను. 


235 


శ్రీమద్భాగవతము 


ఈ విశ్వము అంతా జలమయం అయినప్పుడు నీవు చిన్ని 


బాలుడుగా వటపత శాయిగా నీ కాలి బొటనవలిని నోటిలో పెట్టుకొని 


సృలను సంహరించడానికి నీ భక్తులను 


—o 


లగు ము 


టు దేవా! ఎంతటి , నిచుడైనా, పాపాత్ముడైనా, నీ నామమును 
శవణానందముగా విన్నా నీకు భక్తితో 


 నమస్కరించినా, నిన్ను 


లు తొలగిపోతాయి. 


మనసారా స్మరించినా, వాడి సకల పాపమ 
నీ మీద అచంచలమైన భక్తితో 
౨ లేదు కదా! ఎవరి నాలుక మీద నీ పవిత్రమైన నామము 

ా శుతుందో వాడు ఎంతటి నీచ కులమ 
డు అందరిలోకల్లా కర ఏడు ఈ 


నిన్ను న్న దర్శించిన వారి సంగతి 


౦లో జన్మించినా 


236 


చెప్పారు. అందు వలన నీవు జ్ఞానమార్దమును కానీ, భక్తి మార్గమును 


237 


5 అగు! పెం చ 


థు 


వేయసాగింది. 


238 


చతుర్ధ స్కంధము 


శ్రీరామ శ్రీరామ శ్రీరామ 


శ్రీమద్దాగవతము 


సంస్కృత మూలము 


భగవాన్‌ వ్యాసమహర్షి 


తేటతెలుగులో 


యం.వి.సుబ్రహ్మాణ్యం 


ఛిరునామా: 
2-31, చైతన్యపురి, హైదరాబాద్‌ 500060 
సెల్‌:9866140619 ఫోన్‌:040-24048104 


శ్రీమద్భాగవతము 


చతుర్ధ స్కంధము 
పథమ అధ్యాయము. 


పరీక్షిత్తు మహారాజుకు శుకమహర్షి చెప్పిన 
భాగవతమును, నైమిశారణ్యంలో, సత్రయాగ సందర్భంలో, 
సూతపౌరాణికుడు శౌనకుడు మొదలగు మహామునులకు ఈ 
విధంగా చెప్పాడు. 


మైతేడుయుడు విదురునితో ఇలా అంటున్నాడు. 


“ఐదురా! ఇప్పటిదాకా నీకు, కపిలుడు తన తల్లి దేవహూతికి 
చేసిన తత్త్వబోధను గురించి చెప్పాను. తరువాత కథ చెబుతాను విను. 


స్వాయంభువ మనువు ఆయన భార్య శతరూప నృష్టి 
చేయడానికి పూనుకున్నారు అని చెప్పానుకదా. వారి సంతతి 


పకారంగా అభివృద్ధి చెందింది. 


స్వాయంభువ మనువు, శతరూపలకు ముగ్గురు 
కుమార్తెలు కలిగారు. వారి పేర్లు ఆకూతి, దేవహూతి, ప్రసూతి. పుత్రికలే 
కాకుండా వారికి ఇద్దరుకుమారులు కూడా కలిగారు. వారి పేర్లు 
ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు. 


రెర్రం 


పెద్ద కుమార్తె ఆకూతిని రుచి పజాపతికి ఇచ్చి శాస్తోక్తం 


వివాహము జరిపించారు. రుచి పజాపతికి, ఆకూతికి ఒక 
2 


చతుర్ధ స్కంధము 


కుమారుడు,కుమార్తి జన్మించారు. వారు సాక్షాత్తు నారాయణుడు, 
లక్ష్మీదేవి స్వరూపులు. కుమారుడి పేరు యజ్ఞడు. కుమార్తె పేరు దక్షిణ. 


యంభువ మనువు తన మనుమడైన యజ్ఞని 


"వ; CC 
పెంచుకోడానికి తన ఇంటి తీసుకొచ్చాడు. రుచి తన కుమారై దక్తిణను 


క్షిణకు ఇచ్చి వివాహం 
మూర్తి, లక్ష్మీదేవి సహా కాబట్టి, ఈ 
శాస్త్రోక్తంగా జరిగింది. 

యజ్ఞడు, దక్షిణ వీరిద్దరికీ , పన్నెండుమంది పుత్రులు 
కలిగారు. వారిపేర్పు, తోషుడు, ప్ర తో కు 
శాంతి, ఇదస్పతి, ఇధ్యుడు, కవి, విభుడు, స్వాహ్ముడు, సుదేవుడు, 
రోచనుడు. ఈ పన్నెండుమంది తుషితులు అనే పేరుతో దేవతలు 
అయ్యారు. మరిచి మొదలగు వారు సప్తబుషులు అయ్యారు. యజ్ఞడు 


శ్రీహరి అవతారంగా కీర్తింపబడ్డాడు. తరువాత యజ్ఞడు 


దేవేందపదవిని అలంకరించాడు. 


మహాతేజోవంతులైన స్వాయంభువ మనువు 
కుమారులు....పియవతుడు, ఉత్తానపాదుడు వారి కుమారులు, 
మనుమలు, మునిమనుమల వలన మనువంశము 


వ్యద్దిపొందింది. 
థి 


ఓ విదురా! స్వాయంభువ మనువు రెండవ కుమార్తను 
కర్దమమహావ ఎనికి ఇచ్చి వివాహం చేయడం, వారికి కపిలుడు 
3 


శ్రీమద్దాగవతము 
పుట్టడం చెప్పాను కదా! తరువాత స్వాయంభువ మనువు మూడవ 
కుమార్తె అయిన ప్రసూతిని బ్రహ్మ కుమారుడైన దక్షునికి ఇచ్చి వివాహం 
చేసారు. వారు కూడా మనువంశమును వ్యద్ధిచేసారు. 


తరువాత కర్ట్దమునికి, దేవహూతికి తొమ్మిది మంది 
పుత్రికలు కలిగారనీ వారిని మరీచి మొదలగు మహామునులకు ఇచ్చి 


వివాహం చేసారని చెప్పాను కదా! ఇప్పుడు 


నేను వారి వంశములు 


ఎలా అభివృద్ధి చెందాయి అనే విషయాన్ని వివరిస్తాను. 


బహ్మ మానస పుత్రులలో మొదటి వాడు మలిచి. మరీచికి 
కర్ణముని కుమార్తె కళను ఇచ్చి వివాహం చేసారు. మలీచికి, కళకు 
ఇద్దరుకుమారులు కలిగారు. వారే కశ్యపుడు, పూర్ణిమానుడు. వీరిద్దరి 
వంశమ. ల్లమానుడికి 
విరజుడు, విశ్వగుడు అనే ఇద్దరు కుమారులు, దేవకూల్య అనే కుమార్తె 
కలిగారు. ఆ దేవకూల్య అన కన్య తన తదుపరి జన్మలో గంగానదిగా 
ఆవిర్భవించింది. 


లతో ప ప్రపంచం అంతా నిండి పోయింది. వూ 


బ్రహ్మ మానస పు తులలో 
మన అనసూయకు దత్తా 


రెండవ వాడు అతి. అతి 


అప్పుడు విదురునికి ఒక సందేహం కలిగింది. 


4 


చతుర్ధ స్కంధము 


కదా. మరి వారే స్వయంగా అత్రి మహర్షికి, అనసూయకు 


ెరులుగా జన్మించారు. దీనికి ఏమైనా ప్రత్యేకమైనకారణం ఏమైనా 


ఉందా?ొఅని అడిగాడు. 


అప్పుడు మైతేయుడు ఇలా చెప్పసాగాడు. 


“విదురా! అతి మహర్షి అనను 
సారము స్యష్టి చేయడానికి ఆయత్తమయ్యారు. అందుకోసమై తపస్సు 
చేయడానికి కుల పర్వతము వద్దకు తపస్సు చేయడానికి వెళ్లారు. ఆ 


కుల wt అనేకములైన పూలు, ఫల వ్యక్షములతోనూ, 


బయ్యా 


తోనూ సర్వాంగ సుందరంగా శోభిల్లుతూ ఉంది. ఆ కుల 

వతీయు వద్ద అతి మహాముని ప్రాణాయామ ము ద్వారా మనస్సును, 
ఇంద్రియములను అదుపులో ఉంచుకొని, కేవలం గాలిని మాత్రం 
పను బంటికాలిమ్‌ద నిలబడి నూరుసంవత్సరములు 


తపస్వుచేసాడు. 


ఆయన మనస్సులో ఒకే భావన. “నేను ఆపరమాత్మను 
మనసులో నిలుపుకున్నాను. ఆయన నాకు తన వంటి సంతానమును 
పసాదించాలి” అనే ఏకాగమైన మనస్సుతో తపస్సు చేసాడు. ఆ 
సమయంలో అత్రి మహాముని తలమ్‌ది నుండి అగ్ని జ్వాలలు పుట్టాయి. 
ఆ యోగాగ్ని ద్వారా ముల్లోకములు దహించుకుపోసాగాయి. ఆ 
పరమాత్మ స్వరూపాలైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు దేవతలగు 


లోన్స్‌ 


గంధర్వులను బుషులను వెంటబెట్టుక ని అతి మహాముని ఆశమము 


శ్రీమద్భాగవతము 


ఆనందంతో నిండిపోయింది. ఒంటికాలి మీద నిలబడి త్రిమూర్తులను 
కనులారా చూ స్తున్నాడు. అత్రి మహాముని వారిని నె 
as అతిధి a చేసాడు. వారిని యథావిధిగా 


్రెం దరంగా 


త్రాయూర్తులారా! ప్రతి se త 
మూడుగుణములలో కలిగిన క్షోభచేత. ఈ లక యు, 


దృములక నమస్కరిస్తున్నాను. కాని నేను మంచి సంతానము 
కొరకు ఆ పరమాత్మను మాత్రమే ఆహ్వానించాను. కాని మీరు ముగ్గురు 
వచ్చారు. వీరిలో నేను ఆహ్వానించిన పరమాత్మ ఎవరు? నేను 
నిలుపుకొని తపస్సు చేసాను. కానీ మామూం 


ఇలా చెప్పారు. “ఓ అతి మహర్షీ! నీ సంకల్పము గొప్పది. నీ కోరిక తప్పక 

నెరవేరుతుంది. నీవు ఆరాధించిన ఆ పరమాత్మ ఒక్కడే. ఆ పరమాత్మ 

తత్త్వమే మూడు వేరు వేరు పనులు చేయుటకు, మూడు అంశలతో 
పుడు మా ముగ్గురి అంశలతో నీకు 


చతుర్ధ స్కంధము 


గురు కుమారులు కలుగుతారు. వారు నీ కీర్తిని నేల నలుచెరగులా 


విస్తరింపజేస్తా! ౦.” అని అతి మహామునికి వరం పసాదించారు. 


తరువాత అత్రి తన భార్య అనసూయతో కలిసి 
మూర్తులను అర్చించారు. ఆ దంపతుల పూజలందుకొనిన తరువాత 
ెళ్లిపోయారు. తరువాత అననూయాదెవి గర్భం ధరించి, 
ఏమ అంశతో మహాయోగి 
దత్తాతేయుడిని, రుద్రఅంశతో మహాకి పెష్టి దుర్వాసుని పుత్రులుగా 


పొందింది. 


ఇంటికి రావడం, ఆమెను వివస్త్రగా భోజనం వడ్డించమనడం, ఆమె 
వులుగా మార్చడం ఇదంతా కల్పన కావచ్చు. 
పురాణంలో ఉండి ఉండవచ్చు 


లేదా ఏదైనా 


రు విదురా! బ్రహ్మ మానస పు తులలో తరువాతి వాడైన 
అంగిరసుడు అనే మహాబుషి కథ శతు వను. అంగిరసుని భార్య 
పేరు శద్ధ. అంగిరసునికి, శద్ధకు నలుగురు కుమార్తలు కలిగారు. వారి 
పేర్లు NE కుహు ంలుకూడా 
కలిగారు. వారు ఉతథ్యుడు, బృహస్పతి. వరి వలన స్యష్టి కొనసాగింది. 


బహ్మ మానస పుతులలో తరువాతి వాడు పులస్సుడు. 


“స్సుడే తరువాతి జన్మలో జఠరాగ్ని రూపంలో 


శ్రీమద్భాగవతము 
పులస్సునికి మరొక కుమారుడు కూడా కలిగాడు. అతని పేరు 
విశ్రవసుడు. విశవసుడు గొప్ప తపస్వి. విశవసునకు ఇద్దరు భార్యలు. 
మొదటి భార్య ఇలకు కుబేరుడు, రెండవ భార్య కేశినికి రావణుడు, 
కుంభకర్ణుడు అనే కుమారులు కలిగారు. 


బహ్మమానసపుతులో తరువాతి వాడైన పులహుని భార్య 
గతి. వారిరువురికీ కర్మశేష్టుడు, వరీయాంసుడు, సహిష్టువు అను 


ముగ్గురు కుమారులు కలిగారు. 


బహ్మమానస పుతులలో తరువాతి వాడైన కతువుకు కియ 
అను ఆమెతో వివాహం అయింది. వారిద్దరికీ 60,000 మంది 


వాలఖిల్యులు జన్మించారు. 


బ్రహ్మమానస పుత్రులలో తరువాతి వాడైన వశిష్షునికి ఊర్హ 
అనే ఆమెతో వివాహం అయింది. వారిరువురకు చిత్రకేతువు మొదలగు 
ఏడుగురు కుమారులు కలిగారు. వారి పేర్లు చిత్రకేతువు,సురోచి, 
విరజుడు, మిత్తుడు, ఉల్బణుడు, వసుఖ్యద్యానుడు, ద్యుమాంనుడు. 
వశిష్టునికి మరొక భార్య ద్వారా శక్తి మొదలగు పుత్రులు కలిగారు. 
(ఈ శక్తి కుమారుడే పరాశరుడు. పరాశరుని కుమారుడు వ్యాసుడు. 
వ్యాసుని కుమారుడు శుకుడు. 


బహ్మ మానస పుతులలో తరువాతి వాడు అధర్వుడు. 
ర్వబుషి భార్యపేరు చిత్తి. వారికి దథిచి అనే కుమారుడు కలిగాడు. 


చతుర్ధ స్కంధము 


విదురా! ఇప్పుడు నీకు బ్రహ్మమానస పుత్రులలో తరువాతి వాడైన 
భ్యగు మప వార్ని వృత్తాంతమును చెబుతాను విను. భ్యగువు భఖ ర్మ పేరు 
ఖ్యాతి. వారికి ధాత, విధాత, అనే కుమారులు కలిగారు. శ్రీ అనే కుమార్తె 
కం యుషి కుమా నాలు. మ 


కూడాకలిదింది. ధాత, విధాతలకు 


కు, Ae oe అత కలిగారు. 


మృకండ మహర్షికి మార్కండేయుడు, ప్రాణుడికి 
వేదశిరుడు అనే కుమారులు జన్మించారు. భ్ల అతత కవి అనే 
)క్కకుమారుడే రాక్షస గురువు 


ధర్ముడు అనే వానికి ఇచ్చి వివాహం తేన బక కన్యఅయిన 


పనా ws asin మరొక కన్నను మాల లకు, ఆఖఈ 


ఈ 


ధర్మునికి ఇచ్చి వివాహం చేసిన కన్యల పేర్లు... 
పుష్టి, క్రియ, ఉన్నతి, బుద్ది, మేధ, తి తితిక్ష ప్రీ 


9 


శ్రీమద్భాగవతము 


9 


సుఖము, తుష్టి అనే ఆమెకు హర్షము, పుష్టి అనే ఆమెకు గర్వము 
సంతానము పుట్టారు. కియ అనే ఆమెకు గమును, ఉన్నతికి 
దర్హమును, బుద్ధికి అర్ధమును, మేధకు స్యతి, తితిక్ష కు మంగళము 
హ్రీ కి వినయము అనేవారు పుట్టారు. 


అనే 


(పైన చెప్పిన పేర్లు గమనించండి. అవి అన్నీ మానవులకు ఉన్న 
లక్షణముల పేర్లు, అంటే అటువంటి లక్షణములు, గుణములు, వ్యత్తులు 
కల వారు పుట్టారు అని చెప్పుకోవచ్చు] 


ధర్మునికి మూర్తి అనే భార్య వలన నరుడు, నారాయణుడు 
అనే బుషులు జన్మించారు. నరనారాయణులు జన్మించినపుడు ఈ 
విశ్వం అంతా ప్రసన్నంగా తయారయింది. ఆకాశము నుండి 
పూలవర్షము కురిసింది. మునులు, గంధర్వులు, కిన్షరులు, 
భగవంతుని స్తుతించారు. దేవతలందరూ నరుడు,నారాయణుని ఈ 


విధంగా స్తుతించారు. 


“పరమాత్మ తన మాయ ద్వారా ఈ విరాట్‌ రూపమును 
సృష్టించాడు. ఆ విరాట్‌ రూపమే ధర్ముని ఇంట నర నారాయణ 
రూపంలో ఉధ్ధవించింది. అట్టిపరమాత్మకు నమస్కరిస్తున్నాము. 
శాస్రములను అధ్యయనం చేయడం ద్వారా భగవంతుడు ఇలా 
ఉంటాడు అని తెలుసుకోగలుగుతాము కాని భగవంతుని ప్రత్యక్షము 
చేసుకోలేము. అట్టి భగవంతుడు ఈ దేవతలను సృష్టించాడు. ఆ 
పరమాత్మ యొక్క కరుణాపూరితమైన దృష్టి మామీద ప్రసరించుగాక!” 


అని పార్చించారు. 


చతుర్ధ స్కంధము 


వారి పూజలను స్వీకరించిన నరుడు నారాయణుడు 


ని ఇల్లు వదిలి గంధమాధన ప 


చేసుకోడానికి వెళ్లిపోయా 


ఆ నరుడు నారాయణుడే ద్వాపర యుగములో అర్జునుడు 
గానూ, శ్రీకృష్ణుడు గానూ జన్మించారు. 


చెప్పాను కదా! ఆమె పేరు స్వాహా దేవి. అగ్షిదేవునికి స్వావాదేవికి 
ముగ్గురు కుమారులు కలిగారు. వారి పేర్లు పావకుడు, పవమానుడు, 
శుచి. ఈ ముగ్గురి వలన 45 రకాలైన అగ్నులు పుట్టారు. అగ్ని మె 
49 రకాలు అని చెబుతారు. (అగ్ని ఆయన కుమారులు ముగ్గురు, 
ఆయన మనుమలు 45 మంది. మొత్తం 49 మంది. 

ర్‌ యులలో అగ్నిని మండించి, అందులో స్వాహా 
మంత్రములు జపిస్తూ, వేసే హవిస్సులను, ఈ 49 అగ్నులు స్వీకరించి, 


ఆయాదేవతలకు చేరుస్తాయి. 


దక్షుడు తగ మరొక కుమార్తగ [0 పిత్యదేవతలకు ఇచ్చాడు 
అని చెప్పాను కదా. ఆమె పేరు స్వధ. (పిత్యకార్యములలో స్వధానస్‌ 
తర్హయామి అని తర్పణాలు పిత్యదేవతలకు విడుస్తాము కదా? ఆ 
పిత్యదేవతలు అడ్నిష్వాత్త, బర్హిషదుడు, సో 


మపుడు, ఆజ్యపుడు. 


పిత్యగణములు రెండు రకాలు. సాగ్మికులు అంటే అగ్ని 
కార్యములో అర్జింపబడేవారు. నిరగ్మికులు అంటే అగ్ని కార్యముతో 
11 


శ్రీమద్భాగవతము 
నిమిత్తము లేకుండా అర్జింపబడేవారు. ఈ రెండు విధములైన 
పిత్యృగణములకు స్వధ అనే దక్షుని కుమార్తె భార్య అయింది. 


ఈ స్వధ పితృగణముల వలన ఇద్దరు కుమార్తెలకు 
జన్మనిచ్చింది. వారి పేర్లు వయున, ధారిణి. ఈ పుతికలు 


అపారజ్ఞానసంపన్నులు. 


దక్షుని ఆఖరుకుమార్తె పేరు సతీదేవి. ఆమె శివునికి భార్య 
అయింది. ఆమెకు సంతానము కలుగలేదు. ఆమె ఎల్లప్పుడూ పతిసేవలో 
నిమగ్గం అయి ఉండేది. సతీదేవి తండ్రి దక్షుడు అకారణంగా శివుని 
మీద వైరం పెంచుకున్నాడు. దక్షుని వైరం కారణంగా సతీదేవి 
యోగాగ్నిలో దగ్ధం అయిపోయింది. 


చతుర్థ స్కంధము మొదటి అధ్యాయము సంపూర్ణము. 
రుం తత్సత్‌ ఓం తత్సత్‌ ఓం తత్లత్‌ 


చతుర్ధ స్కంధము 
చతుర్ధ స్కంధము 
రెండవ అధ్యాయము. 


అప్పుడు విదురుడికి ఒక సందేహం వచ్చింది. 


“మైత్రేయా! సతీదేవి దక్షుని కుమార్తె కదా! మరి ఆమె మీద 
ప్రేమ ఉండాలికదా! అలా అయితే సతీదేవి ఎందుకు యోగాగ్నిలో 
కాలిపోయింది. శివుడు అంటే ఈ చరాచర జగత్తుకు గురువు వంటి 
వాడు. ఆయనకు శతువులు అంటూ ఎవరూ లేరు కదా! పైగా శివుడు 


ల్‌ 


ఎప్పుడూ ప్రశాంతంగాఉంటాడు. అందరి ఆత్మలలో తానై ఉంటాడు. 
ఆయనను మూడులోకాలు పూజిస్తాయి. అటువంటి శివుడి మీద 
దక్షుడికి విరోధం ఎందుకు కలిగింది. మామా అల్లుళ్ల మధ్య కలిగిన 
కలహానికి కారణం ఏమిటి? మామాలల్లుళ్లు తగవులాడుకుంటే, 
మధ్యలో సతీదేవి ఎందుకు ఆత్మాహుతి చేసుకుంది? అంతా 
అయోమయంగా ఉంది. దీని గురించి వివరంగా చెప్పండి” అని 
అడిగాడు విదురుడు. అప్పుడు మైత్రేయు డు ఇలా చెప్ప సాగాడు. 


“విదురా! పూర్వము ప్రజాపతులు అందరూ కలిసి ఒక మహా 
యజ్ఞము చేనారు. దానికి దక్ష : డు యజయాని. ఆ యజ్ఞమునకు 
మహా బుషులు, దేవతలు, మునులు, అగ్నులు అందరూ వచ్చారు. 
అందరూ కూర్చుని ఉండగా దక్షుడు ఠీవిగా సభామండపంలోకి 
పవేశించాడు. దక్షుని చూచి అందరూ గౌరవ స 
నిలబడ్డారు. కాని బ్రహ్మ, శివుడు మాత్రం లేచి నిలబడలేదు. కూర్చునే 


13 


శ్రీమద్భాగవతము 


దక్షుడు అందరినీ పలకరిస్తూ నమస్కారం చేసిన వారికి 
తిరిగి నమస్కారం చేస్తూ బహ్మ దగ్గరకు వచ్చాడు. తండ్రి గారైన 
బ్రహ్మకు దక్షుడు భక్తిపూర్వకంగా నమస్కరించాడు. బ్రహ్మగారు దక్షుని 
తనపక్కన ఉన్న ఆసనము మీద కూర్హోపెట్టుకున్నాడు. దక్షుడు నిలబడి 
ఉండి బ్రహ్మకు నమస్కారము చేస్తున్నప్పుడు శివుడు లేచి నిలబడలేదు. 
దక్షుని పలకరించలేదు. తనకేమ్‌ పట్టనట్టు తన ఆసనంలో తాన 
కూర్చుని ఉన్నాడు. 


ఇది గమనించాడు దక్షుడు. శివుడు తనను 
అవమానించినట్టు భావించాడు. దక్షునికి ఎక్కడలేని కోపం వచ్చింది. 
కోపంతో కళ్లు ఎరుపెక్కాయి. లేచి నిలబడి సభలో ఉన్న వారిని చూచి 


“ఓ బ్రహ్మర్నులారా! దేవతలారా! అగ్నులారా! నేను అజ్ఞానంతో 
గానీ, మాత్లర్యంతో గానీ ఈ మాటలు అనడం లేదు. సభలో పాటించ 
వలసిన ఆచారముల గురించి వ్యవహారముల గురించి చెబుతున్నాను. 
దయయుంచి సావధానంగా వినండి. ఇదిగో ఇక్కడ కూర్చున్నాడే 
శివుడు. అతడు సిగ్గు లేకుండా సభామర్యాదలను అతిక్రమించాడు. 
లోక పాలకుడుగా ఇతని కీర్తి అంతా నాశనం అయింది. 


నా కుమార్తె సతీదేవి అత్యంత సాధుశీల. ఆమె ఈ శివుని 
వివాహం చేసుకుంది. ఇతడు నాకుఅల్లుడు. అల్లుడుగా మామకు 
గౌరవం ఇవ్వాలి కదా! నేను పజాపతిని. అందరూ నన్ను గౌరవిస్తారు. 
14 


చతుర్ధ స్కంధము 


5 మూమగారుగా గానీ, ప్రజాపతిగా గాని 


నిలబడలెదు. మర్తా ea బక్క మాటకూడా మాట్లాడలెదు. 
అటువంటి ఆచార హీనుడికి, గర్విష్టికి, మర్యాద తెలియని వాడికి, 
తం శుచి, శుభత లేని వాడికి సాధుశీల అయిన నా కుమార్తెను 


ఇచ్చి వివాహం చేసాను. 


ఉంటున్నాడు. నా ౨ ఇర కాలి, బహ్మగాఈ Nes నమ్మి, నా కూతురు 


8 భూతనాధుడికి, ఆచారహీనుడికి ఇచ్చి పెళ్లిచేసాను.” 


మానంగా కూర్చుని ఉన్నాడు. ఎన్ని తి తిట్టినా ద దక్షునికి తృప్తి కలగలెదు. 


15 


శ్రీమద్భాగవతము 


దక్షుడు శాంతించలేదు. ఇలా కాదని శివుని శపించడానికి జలము 


“కు దేవతలారా! అగ్నులారా! ఈ అధముడు మీతో 
ములో హవిర్ణాగమునకు అర్హుడు కాదు. ఇతనికి 
రాగము ఇవ్వను.” అని శపించాడు దక్షుడు. 


అక్కడ ఉన్న దేవతలు అందరూ వద్దన్నా వినకుండా 
యజ్ఞములలో హవిర్ణాగములు ఇవ్వకూడదని శివుని దారుణంగా 
శపించాడు. శివుని శపించిన తరువాత దక్షుడు అక్కడ 
ఉండలేకపోయాడు. కోపంతో యజ్ఞవాటికను విడిచి పెట్టి తన ఇంటికి 


= గ నే నిలబడి ఉన్న నంటిశ్వరుని 
కళ్లు ఎరుపెక్కాయి. కోపంతో ఊగి పోయాడు. శివుని శపించిన 
దక్షుని, దక్షుడు శివుని దారుణంగా తిడుతూ ఉండగా వింటూ ఏమీ 
మాట్లాడకుండా ఉన్న సభలో ఉన్న వారిని నందీశ్వరుడు శపించాడు. 


“దేవతలారా! ఈ దక్షుడు మూఢుడు. వీడు మౌ 
శివుని శపించాడు. ఇటువంటి వాడు తాను సంపాదించుకున్న 
తత్త్వజ్ఞానము అంతా నశించిపోవుగాక! వీడి బుద్ది నశించి పోతుంది. 

లో మునిగి తేలుతూ, కపటములైన ధర్మములను 
ఆచరిస్తూ, భ్రష్టుడైపోవుగాక! ఇప్పటి నుండి ఈ దక్షుని బుద్ది, దేహమే 


నంగాణన్న 


16 


oo స్కంధము 


ఆత్మ అని భావిస్తుంది. శరీరసుఖాలకే ప్రాధాన్యం ఇస్తుంది. 


ఆమోదించిన బ్రాహ్మ ణులు కూడా ఇతని మ బిరే స త . తతా 
న ట్ట భావించి, జనన మరణ చక్రములో పడి పతనమవుతారు. 
5 నిండిపోయింది. ఏరు వేదాధ్యయనము: 
ప్రావంచిక కర్మలు చేయడంలోనే మునిగితేలుతుంటారు. 
అంతే కాకు ండా అ హ్మణులు అందరూ విచక్షణ లేకుండా 
సర్వభక్షకులు అవుతారు. తినకూడనివి కూడా ఇష్టంగా తింటారు. తన 
దేహమును, తమ భార్యను, సంతానమును పోషించు: 
వతాలు చేస్తారు. ధనము సంపాదించడానికి, ఇంద్రియ సుఖములు 


వాలి 


న హా హ్మృణులను దారుణంగా శపించాడు. 


| నో ర్భంగా కస ఎప్పడూ జడలు స కొని బళ a 


భష్టులవుతారు. 


17 


శ్రీమద్భాగవతము 


ఈ శివుడిని పూజించే వాళ్లందరూ ధర్మమును, 
వేదములను, బ్రాహ్మణులను నిందించారు. అందువలన వీరంతా 
పాషండ ధర్మాన్ని ఆశ్రయిస్తారు. ఎందుకంటే, వేదమార్లమే 
ఉత్తమమైనది. సనాతనమైనది. మానవులందరూ అవలంబించ 
వలసినది. మహాబిుషులు అందరూ అనాదిగా వేదధర్మమునే 
వేదమును ఈ శివారాధకులు నిందించారు. కాబట్టి మీరందరూ 
నివసించే ప్రదేశములోనే నివసించండి. ఆ పాషండుడైన శివునే 
ఆరాధించండి.” అని శివుని అనుసరించేవారిని, శివారాధకులను 
శపించాడు భ్యగువు. 


భ్యగువు పెట్టిన శాపమునకు చాలా బాధపడ్డాడు శివుడు. 
అక్కడి నుండి తన అనుచర గణముతో వెళ్లిపోయాడు. శివుడు వెళ్లి 
పోయిన తరువాత ఆ యజ్ఞమును పజాపతులు అందరూ కలిసి 
యధావిధిగా కొనసాగించారు. తరువాత గంగా యమునలు కలిసే 
చోట అవభ్యధ స్మానాలు చేసారు. తరువాత తమ తమ స్టానములకు 
వెళ్లిపోయారు. 
చతుర్ధస్కంధము రెండవ అధ్యాయము సంపూ 
ఓం తత్సత్‌ ఓం త్లత్‌ ఓం తత్షత్‌ 


తరువాత బ్రహస్పతిసవము అనే యజ్ఞమును చయడానికి 
సంకల్పించాడు. దేవతలను, గంధర్వులను, తు అందరినీ 
దక్షుని 
మాడటానికి ఆయన ఇచ్చే కానుకలు అందుకోడానికి 


దేవతలు, దేవబుషులు, గంధర్వులు, మహాబుషులు అందరూ 


డు. బక్క శివుని తప్ప అందరినీ ఆహ్వానించాడు. 


కోలాహలంగా వెళుతున్నారు. 


విమానముల మీద చక్కగా అలంకరించుకొని వెళుతున్న 


దేవకాంతలను చూచింది క సల్‌కవ్‌, వారిని అడిది తన తండ్రి అయిన 


19 


శ్రీమద్భాగవతము 


వెళుతున్నారు. మీకు ఇష్టం అయితే మనం ఇద్దరం కూడా ఆ 
యజ్ఞమునకు వెళ్ళాము. నాకు కూడా మా పుట్టింటి వారిని 
చూడవలెనని కోరికగా ఉంది. ఈ యజ్ఞమునకు మా సోదరీమణులు 
అందరూ వస్తారు. నా తల్లి తండ్రులు ఇచ్చిన బహుమానములను 
తీసుకోడానికి ఎంతో ఉత్సాహంగా వస్తారు. మీతో పాటు నాకు కూడా 
మా పుట్టింటి వారు చేయు మర్యాదలను స్వీకరించవలెనని కోరికగా 


ఉంది. 


అదీకాకుండా నేను నాపుట్టంటికి పోయి చాలా కాలం 


అయింది. మా బంధువులను 
ఉత్సాహంగా ఉంది. ఈ సాకుతో అయినా నేను మా వాళ్లందరినీ 
చూడటానికి వీలుపడుతుంది. అందుచేత నేను కూడా ఆ 
యజ్ఞమునకు పోయి, నా అక్కలను వారి పిల్లలను, నా తల్లిని, 
మును చూచి వస్తాను. 


ఇటువంటి యజ్ఞములు త్రిగుణాతీతులయిన మీకు ఏమ 
అద్భుతములుగా కనిపించవు. ఈ విశ్వమంతా మీ మూ 3 
ఉంది. కాని నేను స్త్రీని. మీమాయలను ఎరిగిన దానను కాను. నాకన్నీ 
అద్భుతములుగానే ఉంటాయి. కాబట్టి మీరు అనుమతిస్తే నేను మా 
పుట్టింటి వెళ్లి వస్తాను. నేను చెప్పడం కాదు. ఒకసారి అటు చూడండి. 
దేవతలు, గంధర్వులు తమ తమ భర్తలతో బాగా అలంకరించుకొని 
యజ్ఞమునకు ఎంతో ఉత్సాహంగా వెళుతున్నారు. 


20 


చతుర్ధ స్కంధము 
అయినా తమరికి తెలియనిదేముంది. పుట్టింట్లో జరిగే 
శుభకార్యములకు వెళ్లడానికి ఏ ఏ ఆడపిల్ల ఉత్సాహం చూపించదు. 
అయినా పుట్టింటికి వెళ్లడానికి ఒకరు పిలవాలా వంటి? భర్త ఇంటికి, 
తల్లి తండ్రుల ఇంటికి పిలువకపోయినా వెళ్లవచ్చును. అందువలన నా 
మీద దయయుంచి మీరు నాకు అనుమతి ఇస్తే నేను మా పుట్టింటి 
వెళ్లివస్తాను” అని పలికింది సతీదేవి. 


భార్య అంత దీనంగా అడుగుతుంటే ఒక్క చిరునవ్వు 
“దేవీ! పిలువకపోయినా పుట్టింటి వెళ్లవచ్చును అన్న మాట 


రాలు స్త్రీలక ) 


వినడానికి బాగానే ఉంటుంది. నీవు చెప్పిన మాట మాక 
వర్తిస్తుంది. కానీ నీ పుట్టింటి వారు నేనంటే ద్వేషభావంతో ఉన్నారు. నా 
మీద ఉన్న ద్వేషాన్ని నీ మీద కూ 
తండి గర్విష్టి. కోపిష్టి. నిన్ను అవమానించగలడు 
అందువలన నీవు వెళ్లడం మంచిది కాదు. 


డా చూపించే అవకాశం ఉంది. నీ 
దూషించగలడు. 


దేవ! ఈ సందర్భములో నీకు కొన్ని వ 
సావధానంగా విను. విద్య, తపసు ధనము, మంచి అందమైన 
రూపము, యౌవనము, గొప్ప వంశము ఇవన్నీ మంచి వారికి శోభను 
ఇస్తాయి. కానీ గుణమ 
చెడు చేస్తాయి. పైగా మూర్చులకు పైగుణాలు ఉంటే వారిలో గర్వం 
పెరుగుతుంది. వారిలో ఉన్న వివేకము నశించిపోతుంది. అందువలన 
వారికి మంచి చెడు విచక్షణ తెలియదు. 


ర్భులయందు ఉంటే అవి వారికి 


21 


శ్రీమద్భాగవతము 


ప్రస్తుతము నీ తండ్రి అదే పరిస్థితిలో ఉన్నాడు. తాను 
విరవీగుతున్నాడు. ఎవరినీ 
లెక్కచేయడం లేదు. అటువంటి వారి ఇళ్లకు నీ వంటి సాథ్వీమణులు 
శ్లడం మంచిది కాదు. ఇటువంటి వారు ఇంటికి వచ్చిన వారిని 
ము మాస్తారు. వ్యంగ్యమైన మ టలతో ఎత్తిపొడుపు మాటలతో 
బాధపెడతారు. అటువంటి వారు మాట్లాడే మాటలు శతువుల 


ప్రజాపతులకు అధిపతి అనే గర్వం త్రో 


ద్దములో ఒంటినిండా 

ములు గుచ్చుకున్నా సుఖంగా నిద్రపోవ వృకానీ, ఇంటికి వచ్చిన 
వారిని గర్వాంధులు చులకనగా మాట్టాడే మాటలను సహించడం 
దుర్భరం. అటువంటి మాటలు వినిన తరువాత నిద్రకూడా పట్టదు. 

దేవీ! దక్షునికి తన కుమార్తెలలో కల్లా నీవు అత్యంత 

ప్రియమైన పుత్రికవు అని నాకు తెలుసు. కాని నన్ను పెళ్లి చేసుకున్నందు 
వలన, నా దగ్గర ఉన్నందు వలన, నాతో పాటునీ మీద కూడా దక్షునికి 
ద్వేషం పుట్టింది. కాబట్టి ఇప్పుడు నీవు పుట్టింటికి వెళ్లినా దక్షుడు నిన్ను 
గౌరవించడు. నా మ్‌ద కోపం నీ మీద చూపిస్తాడు. అనకూడదు కానీ 
నీ తండి దుష్టుడు. నా వంటి నిరహంకారుడు, నిరుణుని చూచి 
దురంహాకారి యగు నీ తండ్రి నా మీద ఈర్ప్య, ద్వేషముతో 
రగిలిపోతున్నాడు. 


దేవ! సాధారణంగా అజ్ఞాన 
మాచి బఒకరునమస్కరించుకోవడం, అభివాదం చేసుకోవడం, 
చేస్తారు. వారుకేవలము దేహాభిమానులు. కాని జ్ఞానులకు ఈ 
నమస్కారములు ప్రతినమస్కారములు అవసరం లేదు. జ్ఞానులు 


దేహములోని అంతరాత్మను దర్శిస్తారు. వానికి నమస్కరిస్తారు. 


ంలు అయిన వాళ్లు ఒకరికి 


22 


చతుర్ధ స్కంధము 


అలాగేనేను దక్షునికి నమస్కరించలేదు. అతనిలో అంతర్లీనంగా ఉన్న 
వాసుదేవునికి నమస్కరించాను. అది తెలుసుకోలేక ఆ మూర్చుడు నేను 
తనను గౌరవించలేదని నామీద ద్వేషము పెంచుకున్నాడు. 


దేవీ! వాసుదేవుడు అంటే ఎవరనుకున్నావు? పరిశు 
అంత:కరణమే వాసుదేవుడు. వాసుదేవుడు అంటే అంతటాఉిన్న వాడు. 


ఆ పరమాత్మ నాలో ఈ 


దక్షుడు నీకు జన్మనిచ్చిన తండి అయినప్టటికినీ నీవు ప 
వన 


వారు కూడా నిన్ను అవమానం జే 


V9 


స్తుతము ఆ 


రు జవదాటరు. 


సే అవకాశం ఉంది. ఎందుకంటే, 


23 


శ్రీమద్భాగవతము 


ఇంత చెప్పినా, నా వినకుండా, నీవు నీ తండి చేయు 
యజ్ఞమునకువెళితే నీకు పరాభవము తప్పదు. గౌరవము ,మర్భాద 
కలిగిన నీ వంటి సాధ్వికి తన బంధువుల వలన అవమానము జరిగితే 
మరణానికి కూడా దారి తీయవచ్చు. కాబట్టి నీవు వెళ్లకపోవడమే 
మంచిది.” అని అన్నాడు శివుడు. 


శ్రీమద్ద్ధాగవతము 
చతుర్ధస్క్మంధము మూడవ అధ్యాయము సంపూర్ణము 
రుం తత్సత్‌ ఓం తత్భత్‌ ఓం తత్షత్‌ 


శ్రీమద్భాగవతము 
చతుర్ధస్కంధము 
నాలుగవ అధ్యాయము. 


విధంగా చెప్పిన శివుడు, నిర్ణయాన్ని సతీదేవికి వదిలి 
మౌనంగా ఉండిపోయాడు. కాని శివుని మనసులో కీడు 
శంకించాడు. “నేను వెళ్లమన్నా వద్దన్నా ఈమె మాత్రం తన పుట్టింటికి 
పోవడం తథ్యం. వెళ్లిన ఈమె తిరిగి రావడం అనువ ంగుయు. 
స్వాభిమానం కల సతీదేవి ప్రాణత్యాగం చేసుకోవచ్న 
అనుకున్నాడు శివుడు. 


24 


చతుర్ధ స్కంధము 


వ్ర సులో ఇలా ఆలోచిస్తుంటే, సతీదేవి మాత్రం లోపలకు 
బయటకు అసహనంగా తిరుగుతూ ఉంది. ఆమె క వాడా ఎటూ 
తేల్చుకోలేకపోతోంది. వెళితే భర్తకు కోపం వస్తుందేమో, వక్రత తగ 
వారిని చూచే అవకాశం ఇప్పట్లో రాదేమో అని మథనప, 
ఇటు తిరుగుతూ ఉంది. 


పెళ్లి అయిన తరువాత పుట్టింటి పోలేదు సతీదేవి. అందుకని 
తన తల్లిని, అక్కలను, బంధువులను చూడవలెనని కోరిక బలంగా 
వడంతో కళ్లలో నీళ్లు తరుగుతున్నాయ సతీదేవికి. 
ఏడుపు వస్తూ ఉంది. శరీరం అంతా వణుకుతూ ఉంది. భర్త 
వద్దన్నందుకు ఆమెకు భర్త మీద పట్టరాని కోపంగా ఉంది. భర్తను తన 
యాపులతో కాల్చివేస్తుందా అన్నట్టుకొర కొరా చూస్తూ ఉ 


ఉంది. అది తీరకపోః 


యితే అది అయిందని పుట్టింటికి పోవడానిఃఈ స్తే 
నిర్ణయించుకుంది aren శివుని భార్య అయినప్పటికీ, స్తీ సహజమైన 


om 


కై ముందు నందీశ్వరుడు బయలుదేరాడు. వాళ్ల వెంట అనేక 
మంది శివుని అనుచరులు, యక్షులు బయలు దేరారు. వారందరూ 
సతీదేవి వద్ద ఆమెను sls మీద స కొంత 


అనుసరించారు. ఆ పకారంగా శివుని భార్య సతీదేవి, భర్త 


25 


శ్రీమద్భాగవతము 


సమయంలో యజ్ఞమునకు సంబంధించిన పశువిశసనము 
జరుగుతూ ఉంది. నాలుగు పక్కలా దేవతలు, బ్రాహ్మణులు కూర్చుని 
ఉన్నారు. మట్టి పాత్రలు, కొయ్యతో చేసిన గరిటలు, బంగారుపాత్రలు, 


గశాల చుట్టు పరచబడి ఉన్నాయి. 


సతీదేవి రావడం దక్షుడు చూచాడు. కానీ ఆమెను కనీసం 
పలకరించలేదు. ఆమెను పలకరించాలని మర్యాద చేయాలని అక్కడ 
ఉన్న వారికి మనసులో ఉన్నా దక్షుడికి భయపడి ఎవరూ ఆమెను 
పలకరించలేదు. మర్యాదచేయలేదు. 

ఇంతలో సతీదేవి తల్లి, దక్షుని భార్య తన కుమార్తెలతో సహా 
అక్కడికి వచ్చింది. కూతురిని గాఢంగా కౌగలించుకుంది. సతీదేవి 
అక్కలు కూడా ఆమెను కుశల ప్రశ్షలు వేసారు. కానీ సతీదేవికి తన 


తల్లి, పినతల్లులు, అక్కల పలకరింపులు, ఆదరణ, ఆప్కాయతము ఆమె 
చాలాసంతోషించింది ఆమె కళ్లవెంట ఆనంద భాష్టాలు కారుతున్నాయి. 
. తన తండ్రి తనను కనీసం పలకరించకుండా అవమానం చేసాడు 


ఎల్లులా గుచ్చుకుంటూ ఉంది. 
౧ అ 


ఆమెకు తన తల్లి అక్కలమాటలు వినపడటం లేదు. వారు 
ఇచ్చిన అలంకారములను, ఆసనములను ఆమె స్వీకరించలేదు. తన 
తండి దక్షుడు తన భర్తను పిలవకుండా ఆయనను అవమానించాడు. 


26 


చతుర స్కంధము 


వకపోయినా వచ్చిన తనను కూడా కనీసం పలకరించకుండా 


వమానించాడు. 


ఆమె ఇంకొక విషయంగమనించింది. అక్కడ 
దేవతలందరికీ పేరుపేరునా హవిర్భాగములను ఇస్తున్నారు. కానీ తన 
భర్త శివుని పేరు వినిపించడం లేదు. అంటే తన తండ్రి తన భర్తకు 
చెందవలసిన హవిస్సృనుకూడా ఇవ్వడం లేదన్నమాట! 


సతీదేవి కోపం మిన్ను ముట్టింది. ఆమె తన కళ్లతో లోకాలన్నీ 
శ్‌ Ww అన్నట్టు ' కోపంగా చూస్తూ ఉంది. సతీ దేవికి జరిగిన 
అవమానము ఆమెకు వచ్చినకోపం చూచి ఆమె వెంటవచ్చిన 
దక్షుని చూచి ఇలా అంది. 


లు ముందుకు ఉరకడానికి సిద్ధంగా ఉన్నాయి. వారిని 


వారించింది. గర్విష్టి, శివద్వేషి అయిన తన తండి 


“తండ్రీ! నీ అల్లుడు గారు పరమ శివుని గూర్చి నీకు బాగా 
తెలును. ఆయన మానవుల కందరికీ ప్రియమైన వాడు. ఆయనకు 
విరోధులు అంటూ ఎవరూ లేరు నీవు తప్ప. ఆయన అందరికన్నా 
గొప్పవాడు. అటువంటి bs, ని నీవు ద్వేషిస్తుస్తున్నావు. స 


ఇతరులలో ఉన్న మంచి గుణములను కూడా చె డ్డ 0 గు 


27 


శ్రీమద్భాగవతము 


నీకు దేహాభిమానము ఎక్కువ. ఈ దేహమునే 
స్వముగా భావిస్తున్నావు. నీ వంటివారు పరమశివుని వంటి 


ట్లుకో. పరమశివుని వంటి మహాత్యులు తమను ఎంత దూషించిన 
సహిస్తారు. కానీ వారి పాదరేణువుల వంటి వారు మాత్రం ఏమా త్ర 
సహించలేరు. శివ అనే నామము మంగళకరమైనది. బక్కసారి 
నాలుకతో పలికినా సర్వపాపములు తొలగిపోతాయి. కానీ నీవు 
అమంగళకరుడవు.అందుకే మంగళకరుడైన శివుని ద్వేషిస్తున్నావు. 
ఎవని పాదపద్మములను దేవతలందరూ సేవిస్తుంటారో, ఎవని 
పాదపద్మములను ఆశ్రయిస్తే సకల కోరికలు నెరవేరుతాయో, అట్టి 
శివుని నువ్వు అకారణంగా దూషించావు. 


నిజమే. నా భర్త శివుడు శృశానాలలో తిరుగుతుంటాడు. 
కపాలములను మాలగా ధరిస్తాడు. భూత ప్రేతపిశాచములతో కూడి 
శృశానములలో ఉంటాడు. కాని అటువంటి శివుని పాద రేణువులను 
బ్రహ్మాది దేవతలు శిరస్సున ధరిస్తారు. కాని నువ్వు మాత్రం నా భర్త 
పేరుకే శివుడనీ, ఆయన వేషము, చేసే చేష్టలు అమంగళకరములనీ 
భావిస్తుంటావు. ఆయన పట్ల ద్వేషమ 


) పూనిన నీవు అలా భావించక 
ఇంకోలా ఎలా భావిస్తావు? 


ఓ తండ్రీ! దాసులైన వారు తమ ప్రభువును ఎవరైనా 


దూషిస్తే వారిని సంహరిస్తారు. లేదా ఆ అవమానము భరించలేక 
ఆత్మాహుతి చేసుకుంటారు. దానికీ సమర్థత లేకపోతే చెవులు 


28 


చతుర్ధ స్కంధము 
మూసుకొని అక్కడి నుండి వెళ్లిపోవాలి. సమర్ధత ఉంటే తమ 
ప్రభువును గురించి అమంగళకరమైన తంతు పలికిన వారి నాలుక 
కోసేస్తారు. తరువాత తనకు తాను ఆత్మాహుతి చేసుకుంటారు. 
ప్రభువులభక్తులకు, దాసులకు ఇదే కర్తవ్యము. 


నేను నా ప్రభువు శివునికి దాసురాలిని భక్తురాలిని. నీవు నా 
తండ్రివి. నిన్ను నేను ఏమీ చేయలేను. అందుకని ఆత్మాహుతి 
చేసుకుంటున్నాను. నీవు శివుని ద్వేషిస్తున్నావు. నీ వలన లభించిన ఈ 
నాకు అక్కర లేదు. దీనిని వెంటనే విడిచిపెడుతున్నాను. 


దేహము 
ఎల్లప్పుడూ తనలో తాను ఆత్మానందాన్ని అనుభవించేవాడు, ఆత్మలో 
రమించే వాడు వేదాలలో ఏమి చెప్పారో, ఎన్ని కర్మకాండలు ఉన్నాయో 
అవన్నీ పట్టించుకోడు. అలాగే దేవతలకు ఉన్న ధర్మము,మానవులకు 
ఉన్న ధర్మము వేరు. 

అలాగే జ్ఞాన కాండ వేరు, కర్మ కాండవేరు. ఎవరి ధర్మము 


వారిది. ఒకరిని ఒకరునిందించ కూడదు. మనస్సును, 
ఇంద్రియములను నిగ్రహించి, తపస్సు చేయడం వేరు. యజ్ఞయాగాది 
కర్మలు చేయడం వేరు. రెండూ అవసరమే. వేదములలో ఈ రెండు 
మార్గముల గురించి చెప్పారు. ఈ రండు కర్మలను బకే వ్యక్తి 


ఆచరించడం కూడా సంభవమే. యజ్ఞయాగాలు చేస్తూ, మనస్సును, 


పాపంచిక విషయములే. 


నా భర్త అయినపరమేశ్వరునికి ఈ పాకృతిక కర్మలతో 
పనిలేదు. వేదవిధానాలతో పనిలేదు. యజ్ఞయాగాదులతో పని లేదు. 
29 


శ్రీమద్భాగవతము 


ద పరమాత్మ సేవ బక్కటే. నీవ యజ్ఞియాగాదులతో 
ము నికి తేలుతుంటా, 5౦). గాం భర్త వద్ద అణిమాది అష్టసి ద్దు లు ఉన్నాయి. 
కరు . నీకు ఉన్న క్ష ఐశ్వర్య ము sas 


సక నా క: వారిని కలి ప en సాతమ 


మొదలగు మహర్షులు నా భర్తలాంటి వారిని అర్థంచేనుకి రల 


డ్‌ తండ్రీ! నీవు శివద్వేషివి. నీ శరీరంలో అణువణువు 

శివుని మీద ద్వేషంతో రగిలిపోతూ ఉంది. నీ దేహమునుండి పుట్టిన 
ఈ దేహముతో నాకు పని లేదు. నిన్ను తండ్రి అని చెప్పుకోడానికి నేను 
సిగ్గుపడుతున్నాను. నా భర్త వంటి మహా తుల ను ద్వేషించే నీవంటి 
క వేళ నేను బతికి ఉన్నా నా భర్త నన్ను 
దక్షుడా నా తండ్రి అని నేను 
ia ia నీ వలన కలిగిన ఈ దేహమ ) నాకు శవముతో 

మానము. ఈ దేహమును నేను భరించలేను. వెంటనే 
విడిచిపెడతాను.” అని పలికింది సతీదేవి. 


వారి జన్మ హీనమైనది. ఒ 


దాక్షాయణీ అని పిలిస్తే, ఈ 


వెంటనే ఆ యజ్ఞశాలలో ఉత్తరదిక్కుగా మొహం పెట్టి 
కూర్చుంది. తన చీరతో laos కప్పుకుంది. చేతిలోకి నీటిని తీసుకొని 
ఆచమనం చేసింది. రెండు కళ్లను మూసుకొని యోగమార్లములోకి 
పవేశించింది. ప్రాణాపానము 


లగు బంధించింది. తన పాణము లగా 


నాభి చకం దగ్గరనిలిపింది. ఉదాన వాయువును మెల్లి మెల్లి గా 
బుద్ధితో కలిపి హృదయంలో నిలిపింది. తరువాత తన ప్రాణములను 


30 


చతుర్ధ స్కంధము 


నొసటి దగ్గరకు చేర్చింది. రుద్రుని చేత స్యశించబడిన తన శరీరము 
వును ప్రసరింప చేసింది. తన మనస్సును 
ట్టిన అగి 


అంతటా అగ్నిని వాయు 
శివుని యందు లగ్గం చేసింది. సతీదేవి లో నుండి పు 
ఆమెను దద్ధంచేసింది. 


సతీదేవి మంటలలో కాలి పోవడం చూచి అక్కడ ఉన్న 
వారందరూ హాహాకారాలు చేసారు. “ఈ దక్షుని దూషణల ముల్లు కటా 
శివుని భార సతీదేవి దుర్మరణం పాలయింది” అని అందరూ 
మనసులో దక్షుని నిందించారు. ఇంకా మరి కొంత మంది “తన 

రె అనే భావన కూడా లేకుండా, ఆమెను గౌరవించకుండా, ఆమె 


ురణానికి కారకుడయ్యాడు ఈ దక్షుడు” అని నిందించసాగారు. 


“ఈ దక్షుడికి ఈ లోకంలో అపకిర్తి, పరలోకములో 
నరకము తథ్యము. కన్నకూతురు ఇంటికొస్తే కనన మర్యాద చేయలేదు. 
పంత కాలి పోతున్నా కనీసం ఆపను కూడా ఆపలేదు. 


వీడికినరకమే తగినది” అని కొంతమంది అనుకొన్నారు. 


ఈ ప్రకారంగా అక్కడ చేరిన వారు పరి పరి విధములుగా 

అనుకొన్నారు. తమ ప్రభువు అయిన పరమశివుని భార్య ర్య సతీదేవి తమ 
క త్యాగము చేసుకొని మంటలలో anne శివుని 
అనుచరులు సహించలేకపోయారు. వెంటనే తమ చేతులలో 


అస్త్రములు, శస్త్రములు ధరించి దక్షుని చంపడానికి అతని మీదికి 


31 


శ్రీమద్భాగవతము 


యజ్ఞమునకు ఆధ్వర్యము వహిస్తున్న భ్యగువు ఇదంతా 
చూచాడు. శివుని అనుచరులను పారదోలడానికి యజుర్వేదములో 
చెప్పబడిన మంత్రములను ఉచ్చరిస్తూ దక్షిణాగ్నిలో హోమం చేసాడు. 
అప్పుడు దక్షిణాగ్షినుండి బుషభులు అనే దేవతలు పుట్టుకొచ్చారు. 
యిరభులందరూ హోమగుండములో ఉన్న కొరివి కట్టెలను తీసుకొని 
శివుని అనుచరుల మీద తిరగబడ్డారు. బుషభుల ధాటికి తట్టుకోలేక 
శివుని అనుచరులు నలుదిక్కులకు పారిపోయారు. 


చతుర్దస్కంధము నాలుగవ అధ్యాయము సంపూ 
రుం తత్సత్‌ ఓం తత్షత్‌ ఓం తత్షత్‌ 


శ్రీమద్దాగవతము 
చతుర్ధస్కంధము 


ఐదవ అధ్యాయము 


దక్షుని యజ్ఞానికి సతీదేవి రావడం, ఆమెను దక్షుడు 
పలకరించకుండా, మర్యాద చేయకుండా అవమానించడం, ఆమె 
యోగార్షిలో పడి దద్ధంఅయి పోవడం అంతా కళ్లారా చూచిన 
నారదుడు వెంటనే కైలాసానికి పోయి ఈశ్వరుడికి ఈ విషయాలన్నీ 


వివరంగా తెలియజేసాడు. 


32 


చతుర్ధ స్కంధము 


తన భార్య మరణ వార్త విన్న మహేశ్వరుడు కోపం 
వెంటనే తన జటాజూటము నుండి ఒక జడను లాగి నేలకేసి బలంగా 
కొట్టాడు. ఆ జడనుండి పెద్ద శరీరముతో, మూడు నేతములతో, 

, కపాల మాలను ధరించిన బక 

టాడు. అతడే వీరభద్రుడు. 


ఇ. 


భయంకరాకారుడు పు 


ప్రదేశమునకు వెళ్లాడు. భయంకరాకారుడైన వీరభద్రుడు అతని 
అనుచరులు చాలా దూరంలో ఉండగానే 


ఆకాశమంతా ఎరని ధూళి 
ఆవరించింది. అది చూచి యజ్ఞవాటికలో ఉన్న బాహ్మణులు, 


పం ఊరికే పోతుందా” అని అనుకో, 


నించినపా 


ఇది చూచి దక్షునికి కూడా భయం వేసింది. పైకి మాతం 
అర్తం ంగా ఉన్నాడు. అంతలోనే wan ని అనుచరులు ఆ యజ్ఞశాలను 


33 


శ్రీమద్భాగవతము 


అక్కడనే ఉన్న బ్రాహ్మ అము? బుత్విక్కులను కొ ాట్టనాగారు. వీరభదుడు 
భ్యగువు మ్‌ ౨లుపీకాడు. భగదేవుని ? రెండు కళ్లుపీ కాడు. పూషుని పళ్లు 
రాలగొట్టాడు. ఆఖరున దక్షుని కింద పడవేసి అతని గుండెల మీద 


రి వేసాయి. కున భార్య లు, కుమారలు 
వేసారు. షా కోపం తీరని వీరభద్రుడు దక్షుని 


అతని అనుచరులు వచ్చిన పని పూర్తిచేసుకొనికైలాసం వెళ్లిపోయా 
శ్రీమద్భాగవతము చత ంర్థస ,ంధము ఐదవ అధ్యాయమ 
ఓం తత్సత్‌ ఓం తత్ఫత్‌ ఓం తత్లత్‌. 


౦ సంపూర్ణము 


34 


చతుర్ధ స్కంధము 


శ్రీమద్భాగవతము 
ఆరవ అధ్యాయము. 


వఏరభద్లుడు వెళ్లి పోయిన తరువాత దేవతలందరూ, 
బుత్విక్కులను వెంటబెట్టుకొని బ్రహ్మదేవుని వద్దకు వెళ్లారు. వీరభద్రుడు 
అతని అనుచరులు దక్షయజ్ఞమును ఎలా ధ్వంసం చేసారో వివరంగా 
చెప్పారు. దక్షుడు పరమశివుని అవమానపరిచాడు కాబట్ట ఇలాంటిది 


దేవతలు చెప్పింది అంతా విన్న బ్రహ్మ వారితో ఇలా అన్నాడు. 
“కు దేవతలారా! పరమశివుని దూ 
లం ఏం జరుగుతుంది. నవత అలా చేసాడు.మీరు కూ 
యజ్ఞమునకుపోయి శివునికి దూరం అయ్యారు. కాబట్టి ఇప్పుడు మీరు 
వెళ్లి పరమశివునిపాదములను ఆశ్రయించడమే శేయోదాయకము. 


9, 


షంచిగ వాడికి ఇంతకన్నా ఘనమైన 


శివునికి కోపం వస్తే మూడులోకాలను భస్మం చేస్తాడు. 
దక్షుడు పలికిన పలుకుల వలన శివుని మనస్సు బాగా గాయపడింది. 
దానికి తోడు ఆయన భార్య మరణించింది. దాంతో ఆయన కోపం 
ఇంకా ఎక్కువఅయింది. ఇప్పడు మీరందరూ ఆయన వద్దకుపోయి 
మీరు చేసిన తప్పులకు పరమశివుని క్షమించమని కోరండి. మరలా 
యజ్ఞమును యథావిధిగా కొనసాగించమని అర్జించండి. ఇంతకన్నా 
వేరు ఉపాయము మరొకటి నాకు తోచడం లేదు.” అని అన్నాడు 

35 


శ్రీమద్భాగవతము 


a, “ ఆడు సాడు = 


ఆ మాటలు విన్న దేవతలు బహ్మదేవుని కూడా తమ వెంట 
రమ్మని అర్థించారు. వారి కోరిక మన్నించి బ్రహ్మ దేవుడు కూడా వారి 
వెంట బయలు దేరాడు. బ్రహ్మగారి నాయకత్వంలో దే దేవతలు, 

నానికి బయలు దేరారు. 


కైలాసంలో సిద్దులు, దేవతలు, ఆ పరమశివుని నిత్యము 
టారు. కిన్షరులు, గంధర్వులు, అఫ్సరసలతో కైలాసం నిండి 
ఉంటుంది. కైలాసములో ఉన్న పర్వత శిఖరములు పళ్లు, పూలు 
ులతోనూ, ధాతువులతోనూ నిండి ఉన్నాయి. 
నిర్మలమైన నీటితో నిండిన సెలయేళ్లు గలా గలా పారుతున్నాయి. 
నెమళ్లు, కోయిలలు మొదలగు పక్షుల కిలా కిలా రావాలతో కైలాసము 
ార్మోగిపోతోంది. కొండ చరియలలో ఏనుగులు సంచరిస్తూ 
కొండలు కదులుతున్నాయా అన్నట 


సేవిస్తూ ఉం 
అవి 


లం ెద్దిగా ఉన్న రురు 


కైలాస పర్వతము మీద మందారములు, పారిజాతములు, 
ఎలు, తమాలములు, మద్ది, తాడి, ఎర్రచందనము, వేదిస, 
అర్జున, మామిడి, కడిమి, వేప, నాగ,వున్నాగ, చంపక, పాటల, అశోక, 
పొగడ, మొల్ల, గోరంటి, తామల, ఉసిరిక, ఉత్తరేణి, మల్లె, మాధవి, 
పనస, అత్తి, అశ్వత్ధ, జువ్వి, జమ్మి, నేరేడు, ఖర్జూర, మామిడి, విప్ప, గార, 
వెదురు మొదలగు వృక్షములు, పొదలు, లతలతో శోభాయమానంగా 


సరలమ 


ఉంది. 


36 


చతుర్ధ స్కంధము 


కైలాస పర్వతము మీద ఉన్న సరోవరములు, సెలయేళ్లు 


ముతో అలరారుతున్నాయి. అంతే కాకుండా కైలాస 


ప్రవహిస్తున్నాయి. దేవతా స్త్రీలు, అప్సరసలు దేవలోకము నుండి దిగివచ్చి 
నదులలో స్మానం చేస్తున్నారు. ఆ రెండు నదులలోకి దిగి ఏనుగులు 
తనివిదీరా జలకాలాడి నిర్మలమైన ఆ నటిజలములను తాగుతున్నాయి. 
అలకాపురిలో ఉన్న ఎత్తైన సౌధములు అన్నీ బంగారుతో కప్పబడి 


అలకాపురి పక్కనే నంద, అలక నంద అ? 


స ధరించి, ఆ చెట్టు కింద పశాంతమైన చిరునవ్వుతో 


37 


శ్రీమద్భాగవతము 


దర్భలతో చేసిన ఆసనము మీద కూర్చుని ఉన్నాడు. 

ఆ సమయంలో శివుడు నారదుడు అడిగిన ప్రశ్షలకు 
బదులు చెబుతూ, తత్తజ్ఞానమును ఉపదేశిస్తున్నాడు. శివుడు తన 
ఎడమ పాదమును కుడి తొడపైన, ఎడమ చేతిని ఎడమ తొడమీద 
పెట్టుకొని కూర్చుని ఉన్నాడు. కుడిచేతిలో జపమాల ఉంది. అటువంటి 
శివుని చూచి దేవతలు అందరూ ఆయనకు భక్తితో నమస్కరించారు. 
బ్రహ్మ తన వద్దకు రావడం చూచిన శివుడు లేచి నిలబడ్డాడు. 
ఆయనకునమస్కరించాడు. ఆయనతో పాటుసిద్దులు, నారదుడు, 
దేవతలు కూడా బ్రహ్మకు నమస్కరించారు. 


శివుడు బహ్మ ఉచితాసనమును చూపించాడు. తనకు 


ఈశ్వరుడవుకదా! నీవేపక్యతివి. నీవే పురుషుడవు. నీవు నిర్దుణుడవు. 
నిరాకారుడవు. నీవునాకు నమస్కరిస్తున్నా నేను నిన్ను ఈశ్వరునిగానే 


స్ట, స్టితి, లయకారకుడవు. దక్షుడు 
చేసినయజ్ఞము కూడా గ్రహమ న వలన జరిగినదే కదా! 
పనులు చేసిన వారికి స్వర్గమును, మోక్షమును నీవే కదా 


38 


చతుర్ధ స్కంధము 


ఏరకలోకమును విధిస్తున్నావు. 


ఓ పరమశివా! ఎల్లప్పుడూ నీపా 


అన్ని ప్రాణులలో నిన్న దర్శించువారు, ఈ స్య 


రటి మ హక భేదదృష్టి కలవారు, a ఎక్కువ 
డు తక అన్‌, కుల, మత, ప్రాంతములను బట్టి, ధనిక పేద 
తారతమ్మమును బట్టి, భేదభావమును కలిగి ఉండటం, లౌకికమైన 
కర్మల యందు ఆసక్తి కలిగి ఉండటం, ఇతరుల ఐశ్వర్యమును 
మాచి ఓర్వలేకపోవ 


ఉన్నతిని 
డం, ఇతరులను దూషించడం, ఇతరులను 


నసికంగా హింసించడం, అటువంటి వారిని 
భగవంతుడే తగిన విధంగా శిక్షిస్తాడు. దక్షుడికి ఫైచెప్పిన అవలక్షణాలు 
ఉన్నాయి. వాడిని భగవంతుడే శిక్షిస్తాడు కదా! నీవు ఎందుకు వాడి 
యజ్ఞాన్షిపాడుచేసి వాడిని చంపించావు. 


రమాత్మ స్యష్టించిన మోహంలో 
ఆ మోహానికి అతీతుడవు. వన — 


న దూషించే వారిపట్ట, దయచూపాలి 
39 


కలిగి, అహంకారంతో 


శ్రీమద్భాగవతము 
కానీ, శిక్షించరాదు. 
ఓ పరమశివా! నీవు యజ్ఞఫలములను ఇచఛ్చెవాడివి. 


లను స్వీకరించేవాడివి. దక్షుని ఆజ్ఞమేరకు నీకు 
యజ్ఞభాగమును ఇవ్వనందువలన, ఆ యజ్ఞమును ధ్వంనం 


త్ర నసాగేట్టు చెయ్యి. దక్షుని మరలా పునర్జీవితుడిని చెయ్యి. భగుడికి 
గువుకు మీసములను, పూషునకు దంతములను మరలా 
ట్టు చెయ్యి. ఈ ధ్వంసకార్యకమములో రాళ్ల దెబ్బలు, కర్రలతో 
దెబ్బలు తిని గారు పాలైన బు 
ఆరోగ్యవంతులను చెయ్యి. 

ఓ రుద్రభాగా! ఈ యజ్ఞములో నీ హవిర్భాగమును నీవు 
తీసుకో. ఏ యజ్ఞములోనైనా అందరికీ భాగములు ఇవ్వగా 
మిగిలినదంతయూ నీకే చెందుతుంది. కాబట్టి దయయుంది ఈ 
యజ్ఞమును పూర్తిచేయి.”అని బ్రహ్మదేవుడు శివునికి చెప్పాడు. 


ంత్విక్కులను, బాహ్మణులను మరలా 


శ్రీమద్భాగవతము 
చతుర్ణస్కంధము ఆరవ అధ్యాయము సంపూర్ణము 


40 


బహ్మ హా చెప్పిన మాటలనుసావధానంగా విన్న మహాశివుడు 


నవ్వు నవ్వాడు. “బ్రహ్మ దేవా! నాకు ఎవరి మీద కోపము ద్వేషము 


అవుతాడు. క మిత్రుని కళ్లను తన కళ్లుగా శ 

పూషునకు పళ్లు లేవు కాబట్టి ఆయనకు ఇకనుండి నమల నవసరం 
లేని పిండి ఆహారం అవుతుంది. మ! 
భాగమును నాకు అర్హించారు కాబట్టి మీరు ద దక్షయజ్ఞధ్వంసములో 
హ్హ్‌ మీమీ అవయవములు మీకు మరలా లభిస్తాయి. మీ 


సంతుష్టి చెందారు. వారందరూ శివుని యజ్ఞమునకు ఆహ్వానించారు. 


శివుడు, బహ్మ వెంట రాగా దేవతలు, బుత్విక్కులు, బుషు 
అందరూ యాగశాలకు వెళ్లారు. యాగ శాలలో దక్షుని మొండెము 
ముందు బలి ఇచ్చిన మేకపోతు తల 
41 


పడి ఉంది. బుత్విక్కులు అంతకు వ 


శ్రీమద్భాగవతము 


లిపోయిన దక్షుని మనసు నిర్మ 0 
కుమార్తె సతీదేవి గుర్తుకు వచ్చింది. తన వలన ఆత్మత్యాగము చేసుకున్న 
కుమార్తను తలచుకొని దక్షుడు దుఃఖించాడు. అతని గొంతు పెగల 
లేదు. ఎదురుగా ఉన్న శివుని స్తుతించాలని మనసులో ఉన్నా కూతురు 
మరణాన్ని తలచుకొన్న దక్షుని గొంతు మూగవోయింది. అతికష్టంతో 
మనసును దిటవుపరచుకొని ఏ మాత్రం కపటం లేకుండా తన 
అల్లుడైన మహాశివుని ఇలా స్తుతించాడు. 


“కుభవా! నేను నిన్ను అకారణంగా అవమానించాను. 
దూషించాను. నాకు తగు దండన విధించి నన్ను కరుణించావు. 
నీవుకానీ, శ్రీహరి కానీ పేరుకు మాతమే బాహ్మణులుగా ఉన్న వారినీ నా 


మాదిరి కేవలం యజ్ఞయాగాదులు చేస్తూ అహంకరించిన వారినీ ఏ 
మాతం ఉపేక్షచేయరు. 


ఓ దేవా! నీవు నీ ముఖమునుండి వేదవిదులయిన 
ప్రాహ్యరుంకు న ముఖం ముండ ప్య్ధుంతాన అన 
బ్రాహ్మణులను నీవు ఎల్లప్పుడూరక్షిస్తూ ఉంటావు. నీ యొక్క తత్త్వమును 
తెలుసుకొన లేక నిన్ను నిండు సభలో అందరి ఎదుటా దూషించాను 


42 


చతుర్ధ స్కంధము 
ను. నేను నిన్ను దూషించి పతితుడనయ్యాను కానీ 
మహత్తు ఏ మాత్రం తగ్గలేదు. నేను ఎంత దూషించినా yea నన్ను 
ఏమీ అనకుండా జ చూచావు. నా మీద ప్రసన్నుడవై నాకు 


ఇ 


మరలా ( es మును తన 4 లకక. 


బుత్విక్కులు బాహ్మణులు యజ్ఞశాలకు చేరుకున్నారు.మరలా 
యజ్ఞన 99) 


ములను చేసారు. పురోడాశము అనే హవిస్సును హోమంలో 


మొదలయింది. అప్పటి దాకా అక్కడ జరిగిన మారణ 


ఆర్య 


హవిస్సును స్వీకరించాడు. 


గరుత్మంతుని మీద వచ్చిన విష్ణువు శ్యామ 
కిరీటంతో, కుండలములతో, నల్లని ముంగురులతో, శంఖు 
చక్రములతో, గద పద్మములతో, విరాజిల్లుతున్నాడు. విష్ణువు 
ష్ష్‌ ఛ్‌ క .విష్ణుపార్షదులు 
ఇరువైపులా వింజామరలు వస్తున్నారు. విష్ణువు శిరస్సు మీ 
పాలనురుగు వంటి శ్వేతచ్చత్రము మెరిసిపోతూ ఉంది. 


43 


శ్రీమద్భాగవతము 


విష్ణువు రాగానే బ్రహ్మ, ఇంద్రుడు, శివుడు, దేవతలు లేచి 
నమస్కరించారు. దేవతలందరూ విష్ణువును ప్రకారంగా 
స్తుతించారు. ముందు దక్షుడు, శ్రీహరి పూజకు కావలసిన వస్తువులను 
చేతిలోకి తీసుకొని వః 


వును ఇలా స్తుతించాడు. 


నివసించు వ 


ఇనవుల హృదయాలలో నివసిస్తూ ఉంటావు. కాని వారిని 
య నిన్ను అంటదు.నీవు పరిశుద్ధుడవు. నీవు సతతము 
మానవుల హృదయాలలో ఆత్మస్వరూపముగా ఉన్ననూ, ఈ ప్రాపంచిక 
విషయముల సంపర్కము నీకు ఉండదు. నిమి త్తమాత్రంగా, 
సాక్షీభూతంగా ఉంటావు. నీవు మాయను జయించిన వాడవు. మా 
అందరికీ అభయమును ప్రసాదించేవాడివి. 


ఆవరించిన మా 


కానీ, నీవు మానవుల హృదయాలలో ఉన్నావు కాబట్టి, నీకు 
కూడా ఈ పాపంచిక విషయములు, విషయవాంఛలతో సంబంధం 
కల్పించి నిన్నుకూడా మాయామోహితుని వలె పజలు అనుకుంటూ ఉ 


ంటారు. నీకు ఏ వాసనా అంటదని వారికి తెలియదు.” అని 
పార్టించాడు దక్షుడు. 


తరువాత బుత్విక్కులు విష్ణువును ఇలా పార్టించారు. “దేవా! 
మా అందరినీ నంటిశ్వరుడు దారుణంగా శపించాడు. అందువలన 


మా బుద్ధి అంతా కర్మకాండల మీదనే లగ్నం అయి ఉంది. దానితో 
యూఢత్వము ఆవరించింది. మూర్ణత్వములో పడిపోయాము. 


44 


యాణించేవారు నిన్ను ఎప్పటికి తతత కదా!” అని 


వార్దించారు. 


సతమతవ య్యే వాళ్లకు నీ పాదములు వాళ్ల Ss తగ కల్చవ్యక్షాలు. 


శ్రీమద్భాగవతము 


మాలాంటి వారి తనో కూడా నీ పాదము 


ల యందు లగ్గం అయి 


వములను న ఏమిటని విమర్శలు చేస్తుంటారు. 
తు ఆ విమర్శలను ఏ మాత్రం లక్ష్యపెట్టన 


తరువాత భ్యగు మహర్షి ఇలా ప్రార్థించాడు. ఓ దేవా! నీ 
మాయ తెలుసుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. బ్రహ్మ మొదలగు 
దేవతలు కూడా అజ్ఞానంలోపడి కొట్టుకుంటున్నారు. ఓ దేవా! నీ 
పరమాత్మ తత్త్వము వారి హృదయములలో ప ప! నిక్షిప్తం 
అయి ఉన్నప్పటికీనీ, వారు నీ తత్త్వమును గురించి ఏ మా త్రం 
తెలుసుకోలేకపోతున్నారు. అటువంటి వారిని కూడా ర; oa నీవు నా 
పట్ల ప్రసన్నుడవు కా దేవా!” అని ప్రార్థించాడు. 


తరువాత బ్రహ్మ ఇలా అన్నాడు. “ఓ దేవా! ఈ జీవులు తమ 

ళ్లత్తో చూచే నీవు, చెవులతో వినే నీ తత్త్వము నిజం కాదు. అదంతా 

మాయ. నీవు వారు చూచే రూపము కంటే భిన్నంగా ఉన్నావు. ఎందు 
కంటే నీవు జ్ఞానస్వరూపుడవు. ఈ ప్రకృతికి, ఈ దేహమునకు 

నీవే. నీవు అంతటా నిండి ఉన్నావు. నీవు ఈ మాదిEe 

కాక మరేమిటి?” అని 


ఆధారము 
ప్రదశ ములో ఉన్నావు అని 


న వెప్ట డం అజ్ఞాన ము 


స్తుతించాడు బహ్మ. 


తరువాత ఇంద్రుడు ఈ పకారంగా పార్టించాడు. “ఓ దేవా! 


చతుర్ధ స్కంధము 
హాని కలిగించే రాక్షసులను నాశనం చేస్తావు. నీవు ప్రపంచమునకు 
అభయపదాతవు. నీ రూపు కళ్లకు, మనసుకు ఆనందాన్ని 


కలుగజేస్తుంది.” అనిస్తుతించాడు ఇందుడు. 


ల 


తరువాత అక్కడ ఉన్న బుషుల పత్నులు, బుత్విక్కుల 
భార్యలు ఇలా ప్రార్థించారు. “ఓ sad కేవలం నిన్ను 


ఏత్రము మంగళకరమైన చూపులకి 


లా కొనసాగించు.” అని పారి 


వాటిలో pel కావు. ఈ మానవులు సకల జంతు కావాలనీ, 

కములైన కోరికలు తీర్టమని, లక్ష్మీదేవిని కోరుతుంటారు. కాని 
లక్ష్మీదేవి నీ చరణారవిందములను కోరుతు 
పూజిస్తే సకల సంపదలు, సకల కోరికలుసి ద్ధిస్తాయని వారికి 
తెలియదు” అని ప్రార్ధించారు. 


ఉంటుంది. నిన్ను 


తరువాత సిద్దులు ఇలా అన్నారు. “ఓ దేవా! మా మనస్సు 


ము. కోరికలు, కష్టములు అనే అగ్నిలో మండి పోతున్న 
కు ఊరట లభిస్తుంది. ఒక సారి నీ సేవలో, నీ భక్తిలో 


మునిగిన వాడికి, ఇంక ఇతర విషయమ ంటుంది.” అని 


47 


శ్రీమద్భాగవతము 


పార్థించ 


తరువాత దక్షుని భార్య ఇలా పార్టించింది. “ఓ పరమేశ్వరా! 
నిన్ను మా గృహమునకు స్వాగతిస్తున్నాము. నీకు నమస్కారములు 
ఇంటికి వచ్చి మా అందరినీ రక్షించు. ఈ యజ్ఞమును నిర్విఘ్నంగా 


జరిగేట్టు చూడు.” అని పార్దించింది. 


తరువాత లోకపాలకులు విష్ణువును ఇలా ప్రార్థించారు. “ఓ 
దేవా! నీవు అంతటా ఉంటావు. నీకు తెలియని be లేదు. అన్నీ 
“eee చూస్తుంటావు. అటువంటి నిన్ను మా పరిమిత దృష్టితో 

రాడగలము. నీవు ఈ పంచభూతములలో ఒకడవు కావు. 
పంచభూతముల కన్నా వేరుగా ఆరవ భూతము వలె కనపడుతున్నావు. 
ఇది కూడా నీ మాయాప్రభావమే కదా!” అని స్తుతించారు. 
(ఇక్కడా ఆరవ భూతము అంటే యోగద్యప్టి అని అనుకోవచ్చు మనము 
సిక్స్‌త్‌ సెన్స్‌ అని అంటుంటాము కదా. అటువంటిది కావచు 


తరువాత యోగులు ఇలా ప్రార్థించారు. “ఓ దేవా! ఈ సకల 
చరాచర జగత్తులో నీవు ఉన్నావు. అందరిలో నీవు ఉన్నావు. నీలో 
అందరూ ఉన్నారు. ఈ సత్యం తెలుసుకున్న వారు నీకు పియమైైనవారు. 
నిన్ను భక్తితో సేవించే భాగ్యం మాకు ప్రసాదించు. ఏ దేవా!నీవు ఈ 
ఎటువంటి భేదబుద్ధి లేకుండా 
నిర్వర్తిస్తున్నావు. కానీ నీ మాయ చేత జీవులలో భేదబుద్దిని 
కలిగిస్తున్నావు. (బ్రహ్మ న్యష్టిస్తాడనీ, విష్ణువు పోషిస్తాడనీ, శివుడు లయం 


ఇహ 


సృష్టి, స్థితి, లయములను 


48 


చతుర్ధ స్కంధము 


చేస్తాడనీ అనుకుంటుంటారు) ఇదంతా నీ మాయాప్రభావం వలననే 
కలుగుతూ ఉంది. జీవులు ఈ మాయలో పడి నిన్ను వివిధ 
రూపములతో పూజిస్తుంటారు. అందుకని మేము నిన్ను శరణు 
మును ప్రసాదించు. అట్టి మహిమ కల నీకు మేము 
నమస్కరిస్తున్నాము.” అని అన్నారు. 


లను తొలగించి వారికి 


తరువాత బ్రహ్మ ఇలా అన్నాడు. “ఓ దేవా! నీవు సత్త్వగుణ 
సంపన్నుడవు. ఆ లోకంలో ధర్మమును నీవే స్థాపించావు. నిర్గుణ 
స్వరూపుడవు అయిన నీకు నమస్కారము. ఇప్పటికీ నేను కానీ 


అని అన్నాడు. 


తరువాత అగ్ని ఇలా అన్నాడు. “ఓ దేవా! నేను నీ తేజస్సు 
వలననే అగ్ని కుండములో మండుతున్నాను. నాలో వేసిన హవిస్తులను 
దేవతలకు అందజేస్తున్నాను. నీవు యజ్ఞపురుషుడవు. 
కము లను రక్షించే వాడివి నువ్వే! ఐదు రకములైన యజ్ఞ 
Saag న ఎ, దర్శము, పౌర్ణమాసము, 


తరువాత దేవతలు ఇలా ప్రార్దించారు. “టి దేవా! 
కల్తాంతంలో ఈ సమస్త జగత్తును నీలో లీనం చేసుకొని ఆ జలరాసిలో 
విలాసంగా పడుకొని ఉంటావు. సనకాది మహామునులు తమ తమ 
49 


శ్రీమద్భాగవతము 


మనస్సులలో నిన్ను నిరంతరం థ్యానిస్తుంటారు. అట్టి నీకు 
నమస్కారము” అని తు. 


తరువాత గంధర్వులు ఇలా ప్రార్థించారు. “ఓ దేవా! మరీచి 
మొదలగు ప్రజాపతులు, రుద్రులు, బ్రహ్మ, ఇంద్రుడు, దేవతలు అందరూ 
నీ అంశలో నుండి పుట్టినవారే. అట్టి a నమస్కారము” అని అన్నారు. 

తరువాత విద్యాధరులు ఇలా స్తుతించారు. “ఓ దేవా! అనేక 
జన్మల తరువాత జీవుడు మానవ జన్మ పొందుతాడు. కానీ అజ్ఞానంతో 
విషయవాంఛలకు లోనవుతాడు. దేహాభిమానమునతో ఇది నాది అది 
నీది అనే మాయలో పడిపోతాడు. తాత్కాలిక సుఖముల కోసరం 
అర్రులు చాస్తుంటాడు. అట్టి మానవులకు నీ కథలు విగడం అనే 
అ 5 తము వారిమోహమును పూర్తిగా నాశనం చేస్తుంది అనడంలో 
సందేహము లేదు.అట్టి నీకు నమస్కారము” అని అన్నారు. 


జ్ఞమునకు వచ్చిన బ్రాహ్మణులు ఇలా 
అన్నారు. “టి దేవా! నీవు ౦ యజ్ఞస్వరూపుడవు. నీవే హవిస్సువు. నీవే అడివి. 
నీవే యజ్ఞమంత్రము. నీవే యజ్ఞములో ఉపయోగించే సమిథవు. 
యజ్ఞములో ఉపయోగించే సమస్త పదార్థములు, పాత్రలు నీవే. ఈ 
యజ్ఞము సంకల్టించింది నీవే. చేయించింది నీవే. పాడు చేసినదీ 
నీవే. ఓ దేవా! ఇప్పుడు ఈ యజ్ఞము అపవిత్రము అయింది. నాశనము 
అయింది. ఈ యజ్ఞమును నీవే పునరుద్ధరించు. దానికి నీవే తగిన 
వాడవు. అట్టి నీకు నమస్కరిస్తున్నాము.” అని ప్రార్థించారు. 


50 


చతుర్ధ స్కంధము 
తరువాత విష్ణువు అనుమతితో దక్షుడు తిరిగి యజ్ఞమును 
ఎక్కడ ఆగిందో అక్కడి నుండి పారంభించాడు. ముందు 


ధరించి a. ములు నిర్వర్తిస్తున్నాను. కేతు జ్ఞాన స్వరూపుడను. 
న్న : ము , మహేశ్వరులు వేరు వేరు 


, ఎవరికి వారే స్వతంత్ర a అనుకుంటూ 


విడిగా పూజిస్తుంటారు. వారిలో వారు ద్వేషించుకుంటూ ఉంటారు. 
ఏ మానవుడైనా తన తల, చేతులు, కాళ్లు తనకంటే వేరు 
అని తలంచడు కదా. అన్నీ కలిస్తేనే దేహము. 
site ముగ్గురూ ఒకే పరమాత్మ స్వరూపాలు. తల, చేతులు, 
కాళ్లు ఏ ప్రకారంగా వాటి వాటి పనులను చేస్తుంటాయో అలాగే బ్రహ్మ 
మహేశ్వరులు కూడా వారి వారిపనులను చేస్తుంటారు. కాని 
వారంతా పరమాత్మ స్వరూపాలే.వారిలో వారికి ఏ విధమైన భేదము 
లేదు. నాయందు భక్తి కలవారే ఈ విషయములను తెలుసుకోగలరు. 
ముగ్గురిలో ఒకే పరమాత్మను చూచేవాడు, మా యందు 
భేదబుద్దిలేని వాడు శాంతిని పొందుతాడు.” అని దక్షునికి తత్తబోధ 


అలాగే బహ్మ విష్ణ 


ఆగ్ని 


విష్టు 


51 


శ్రీమద్భాగవతము 


దక్షుడు సిగ్గుతో తలవంచుకున్నాడు. తరువాత దక్షుడు 
శ్రీహరిని అర్చించాడు. తరువాత దేవతలందరినీ పూజించాడు. 
తరువాత యజ్ఞములో మిగిలిన హవిర్ణాగమును శివునికి అర్జించాడు. 


కలిసి అవబ్యధ స్నానం చేసారు. తిమూర్తులు, దేవతలు అందరూ 
దక్షుని దీవించారు. తమ తమ స్తానములకు వెళ్లిపోయారు. 


విదురా! ఇదీ సతీదేవి వ్యత్తాంతము. తరువాత సతీదేవి, 
హిమవంతునికి ఆయన భార్య మేనకకు పుతికగా జన్మించింది అని 
విన్నాను. తరువాత ఆమె పార్వతీ అనే పేరుతో శివుని తిరిగి తన భర్తగా 
పొందగలిగింది. విదురా! ఈ దక్షుని చరిత నేను ఉద్ధవుని వలన 
విన్నాను. నీకు విన్నది విన్నట్టు చెప్పాను. 


విదురా!ఈ దక్షుని వృత్తాంతము పరమ పవిత్రము, 

ము. ఈ శివుని చరిత్రను వింటే సకల 
పాపములు నశించిపోతాయి.” అని మైత్రేయుడు విదురునికి 
దక్షయజ్ఞవ్యత్తాంతమును చెప్పాడు. 


శ్రీమద్భాగవతము 
చతుర్దస్కంధము 
ఓం తత్షత్‌ ఓం తత్సత్‌ టెం తత్సత్‌ 


ఏడవ అధ్యాయము సంపూర్ణము 


52 


ఎనిమిదవ అధ్యాయము. 


మైత్రేయుడు విదురునితో ఇలా చెప్పనాగాడు. 
“ఐదురా! సృష్టి క క్రమంలో బ్రహ్మ దేవుడు సగకాదులగు, 
నారదుని,బుభువుని, హంసుని, అరుణి, యతి వీరందరినీ 
స్యష్టించారు. కాని వీరి వలన సృష్టి eas ఎందుకంటే వీరందరూ 
మమును స్వీకరించలేదు. అందువలన వీరికి సంతానము 


విదురా! ఈ లోకంలో ధర్మంతో పాటు అధర్మం కూడా 

వ్యద్ధిపొందింది. అది ఎలాగంటే.....అధర్మానికి మిధ్య (ఏమీ లేకపోవడం) 
అనే భార్య ఉంది. వాళ్లకు ఇద్దరు సంతానము... దంభుడు (డంబాలు 
పలికేవాడు, మాయ అనే కుమార్తె. నిర్యతి (ఏ పనికీ కొరగాని వాడు 
అనేవాడు వీళ్లిద్దరినీ తన సంతానంగా స్వీకరించాడు. అధథర్మానిక్‌ 
పుట్టిన వాళ్లు కాబట్టి అధర్మంగానే ప్రవర్తించి దంభుడు, మాయ అనే 
రూటిరి ప్రవర్తించారు. వారికి లోభుడు అనే 

క్ష మొండితనము, అనే 


కుమారుడు, నికృతి (అంటే మూర్ణత్వము, 
కుమార్తజన్మించారు. 


అధర్మపరులు కాబట్టి ఆ తయా కలిసి పిల్లలను 
క కుమారుడు, హింస అనే 


53 


శ్రీమద్భాగవతము 


కుమార్తె కలిగారు. కోపానికి, హింసకు ఇద్దరు సంతానము కలిగారు. 
వారే కలి అనే కుమారుడు, దురుక్తి (చెడ్డ మాటలు, చెడ్డ పనులు అనే 
కుమార్తె పుట్టారు. మరలా వీరి ద్దరికీ సంతానము కలిగారు. వారే 
భీతి(భయము, ఆందోళను అనే కుమారి మ్యత్యువు అనే కుమారుడ 
కలిగారు. మరలా ఆ ఇద్దరికీ నరకము అనే కుమారుడ 

కుమారి కలిగారు. తరువాత ఏం జరుగుతుందో తెలుసు కదా! నరక 


పాపి. 
pp. 


విదురా! ఇథి అధర్మము యొక్క వంశ ని 
ఆచరిస్తే తుదకునరకప్రాప్తి కలుగుతుంది. విదురా! ఇప్పుడు నీకు శ్రీహరి 
అంశలో జన్మించిన స్వాయంభువ మనువు వంశ చరిత్ర వివరిస్తాను. 
నావధానుంగా విను. . 


స్వాయంభువ మనువు, శతరూప భార్యా భర్తలు వారికి 
పియవతుడు, ఉత్తానపాదుడు అనే కుమారు 
వారిద్దరూ ఈ భూమిని పాలించడానికి నియమింపబడ్డారు. 


లు జన్మించారు. 


ఉత్తాన పాదునకు ఇద్దరు భార్యలు. సురుచి, సునీతి. 


్కదగా ప్రేమించేవాడు. సునీతిని నిరాదరించేవాడు. 


ఒకరోజు ఉత్తాన పాదుడు కూర్చుని ఉన్నాడు. సురుచి 
కుమారుడు అయిన ఉత్తముడు తండి ఒడిలో కూర్చుని ఉన్నాడు. 
మారుడు ధ్యవుడు అక్కడకు వచ్చాడు. తాను 


54 


పక్కనే ఉన్న సురుచి ధ్యవునితో ఇలా అంది. “క 
మారుడివే. కాని నా గర్భంలో జన్మించలేదు. అందుకే నీకు నీ 
తండ్రి తొడమీద కూర్చునే అద్యష్టం పట్టలేదు. నీవు ఇంకా బాలుడివి. 
నీవు వేరే స్త్రీకి జన్మించావు. అందుకనే నీవు పొందరాని విషయముల 
కోసరం ఆశించకూడదు. నీకు నీ తండ్రి తొడమీద కూర్చునే అర్హత 
లేదు. నీకూ నీ తండ్రి తొడమీద కూర్చోవాలని, నీ తండ్రి సింహాసనము 
ఎక్కాలనీ కోరికగా ఉంటే తపస్సు చెయ్యి నా కడుపున పుట్టించమని ఆ 
దేవుని ప్రార్ధించు. ఆ భగవంతుని అనుగ్రహంతో మళ్లీ జన్మలో 
గర్భవాసాన జన్మించి రాజ్యాధికారాన్ని పొందు.” అని సవతి మత్లరాన్ని 
వెళ్లగక్కింది. 


ఓ విదురా! ఈ మాటలు విన్న ధ్యవుని మనస్సు ఎంతో 
గాయపడింది. తండ్రి మొహంలోకి చూచాడు. తండి సురుచి 
మాటలకు ఎదురు చెప్పలేక తలదించుకున్నాడు. ధ్యవుని కోపం మిన్ను 
ముట్టింది. కళ్లనిండా నీళ్లు నిండాయి. విసా విసా నడుచుకుంటూ తన 
తల్లి సురుచి వద్దకు వెళ్లాడు. కుమారుడి కోపము, దుఃఖము చూచి 
సునీతి తల్లడిల్లి పోయింది. కుమారుని దగ్గరకు తీసుకొని ఒడిలో 
పడుకో బెట్టుకుంది. 


ఇంతలో అంత:పురస్త్రీలు వచ్చి ఉత్తానపాదుని వద్ద జరిగిన 
లు వివరంగా చెప్పారు. సునీతి ఎంతో 
బాధ పడింది. కళ్ల నుండి నీళ్లు కారుతున్నాయి. కుమారుని తల 

55 


విషయాలు సురుచి అన్న మా! 


శ్రీమద్భాగవతము 


కానీ వేరు కాదు. నీ కర్మఫలము చేత న్‌ నా వంటి 


త ము 


కూడా చూడటం లేదు. నేను ౪ అంతటి అథమ 
వంటి దాని కుమారుడికి తండ్రి వద్ద గౌరవము 


థి 


ఎలా లభిస్తుంది. 
అణాల 


కుమారా! నీకు నిజంగా రాజసింహాసనము పొం 
ఉంటే, మీ తల్లి సురుచి అన్న మాటప్రకారం + 


ర్లమును సూచించింది. నీవు ఆ మార్గంలోనే నడువు. పరమ 
అయిన శ్రీహరి సత్త్వగుణ సంపన్నుడు. ఆయన పాద పద్మములు 
సేవించి బ్రహ్మ తన అత్యున్నత పదవిని పొందాడు. మీ తాతగారు 
ూత్మను ఆరాధించి మోక్షపదవిని 


వదిలిపెట్టి ఆ శ్రీహరి Tes మనస్సులో వలకు కొని ధ్యానించు. 
నీ కోరిక నెరవేరుతుంది. కుమారా! ఆ శ్రీహరి తప్ప నీ దుఃఖమును 

పోగొట్టి నీ కోరికలను తీర్చు వారు ఎవరూ లేరు. ఈ లోకంలో ఉన్న 
వారందరూ లక్ష్మీదేవిని ధ్యా ఇృనిస్తుంటే ఆ లక్ష్మీదేవి శ్రీహరిని పూజిస్తూ 


బట్టి 3 నీవు కూడా ఆ శ్రీహరిని పు 


ఉంటుంది. కా జించు.” అని చెప్పింది 


56 


తల్లి మాటలను విన్న ధ్యవుడు థై 
వెంటనే నగరం విడిచి వెళ్లివి 


కయాడు. ఈ విషయం క కున్న 
నారదుడు వెంటనే ధ్యవుని వద్దకు వెళ్లాడు. ధ్యవుడు నారదునికి 
నమస్కరించాడు. నారదుడు తన అమ్యత హస్తంతో ధ్యవుని 

టివించాడు. ధ్యవు 


నితో ఇలా అన్నాడు. 


“పుత్రకా! ధ్యవా! నీవు బాలుడవు. నీది ఆడుకొనే వ 
వయసులో నికు అవమానములు, దూషణలు అంటవు. వాటికి నీవు 
స్పందించకూడదు. త మనలను అవమానించారు అన్నప్పుడు 
మనకు కలిగే దుఃఖము కేవలము ౩ వ 

ప్రపంచంలో మానవులకు తాము ఇ సే శతు 
దు:ఖము కలుగుతుంటాయి. దైవము అనుకూలించనిదే మానవులు 
ఎన్ని కర్మలు చసినా అవి ఫలితమును ఇవ్వవు. కాబట్టి మానవులు 
తమకు లభించిన వాటితోనే తృప్తిపడటం మంచిది. 

నీవు నీ తల్లి మాట ప్రకారము ఆ పరమాత్మను 
వరాలు పొందాలని వచ్చావు. ఆ పరమాత్మను మెప్పించడం చాలా 

0 మానవులకు సా ధ్యం కాదు. సర్వ సంగ పరిత్యా గులైన 
మునులు అన్ని వదిలిపెట్టి తీవ్రమైన సమాధిలో ఉండి తపస్సు చేస్తేనే ఆ 
పరమాత్మ దర్శనం లభించడంలేదు. కాబట్టి నీ ప్రయత్నము 
ఇవ్వదు. నీకు బాగా వయసు వచ్చి వానప్రస్థ ఆశ్రమమును 
స్వీకరించినపుడు ప్రయత్నం చెయ్యి. నీకు ఫలితం లభిస్తుంది. మనకు 
లభించిన దానితోనే తృప్తి పొందడం మానవ ధర్మము. అంతకన్నా 
ఎక్కువ ఆశించడం అత్యాశ అవుతుంది. 


ుల ఫలితం గానే సుఖము, 


మెప్పించి 


Pn 


57 


శ్రీమద్భాగవతము 


ధ్యవా! మనకంటే ఎక్కువ జ్ఞానము, సంపద ఉన్న వారిని ప్రేమించడం, 
: కానము ధనము ఉన్న వారిని చూచి వారి మీద 
దయ, కృప చూపించడం, తనతో సమానంగా జ్ఞానము, ధనము ఉన్న 
. కాబట్టి నీ సోదరుడు, నీ 
తండ్రి నిన్ను అవమానించారని దు:ఖించకు.” అని హితబోధ చేసాడు 


వారితో స్నేహం చేయడం ఉత్తముని లక్షణము 


నారదుని చూచి ధ్యవుడు ఇలా అన్నాడు. “నారదమహర్నీ! 

మీరు చూపిన శాంతి మార్గము సుఖములను, దుఃఖములను బాగా 
అనుభవించి, వివేకము ాగిస్తుందేమో కానీ 
నాకు కాదు. నేను క్షత్రియుడను. నాది రాజస లక్షణము. నా సవతి తల్లి 
మాట్లాడిన మాటల వలన నా మనసు తీవ్రంగా గాయపడింది. 
ఇటువంటి పరిస్థితులలో నేను తమరి మా 
లేను. నాకు ప్రస్తుతము కావలసినది నా తాతలు తండులు 
పొందలేనిది, వ యూడులో లోకములలో గొప్పది అయిన స్థానమును 
పొందదలచుకున్నాను. ఆ న్థానమును పొందడానికి సులభమైన 
మార్గము ఏదైనా ఉంటే నాకు ఉపదేశించండి. అంతేకానీ నగ న్న 
నిరుత్సాహపరచకండి. తమరు సామానులు కారు. బహ్మ మానన 
పుత్తులు. హరి నామ సంకీర్తనము చేస్తూ మూడు లోకములు 
తిరుగుతూ ఉంటారు. మీకు తెలియని విషయములు ఉండవు. 
అందుకని నాకు కర్తవ్యము ఉపదేశించండి.” అని ప్రార్థించాడు 


నశించిన వారికి ఉప 


లను వినడానికి సిద్ధంగా 


58 


చతుర్ధ స్కంధము 
వృవుని మాటలకు నారదుడు చాలా సంతోషించాడు. అతని 
కర్తవ్య ప్ప నిష్టరు ఆ అభినందించాడు. ధ్యవుని తో 
మూపిన మార్గమే  శేష్టమైనది. నీవు ఆ వాసుదేవుని మీద 
చలమైన భక్తితో భ ధ్యానించు. మనస్సును ఆ యా మీద 
లగ్నం చెయ్యి. ఈ లోకంలో ధర్మము, ఈ రము, కామమ 
వారు ఆ వాసుదేవుని పాదములను టి చడం చప నుదోమూరను 


ఇలా అన్నాడు. “కుమారా! నీ 


ము కావలసిన 


మారా! యమునా నదీ తీరంలో మధువనము అని 

ఉంది (ఇప్పటి మధురు. అక్కడ వాసుదేవుడు నివసిస్తుంటాడు అని 
అంటారు. అక్కడే కా 

ము చేసి, ప్రాణాయామము. 
చిత్తమ ంను స్థిరంగా ఉంచి, ఆ వాసుదేవుని ధ్యానించు. ఆ 
వాసుదేవుని రూపమును మనసులో నిలుపుకో. 
ఉంటుందంటే....ప్రసన్నమైన ముఖము, కరుణతో నిండి? 
మంచి కనుబొ మలు సుందరాకారుడు, 
అవయవములు కలవాడు, భక్తులకు ఆశ్రయము ఇశ్టేక క్కు తనను 
శరణుజొచ్చిన వారిని కాపాడేవాడు, దయాసమ ముద్రుడు కు, శ్రీవతము అనే 


ఆంది అనే సరస్సు ఉంది. నీవు ఆ సరస్సులో 


ద్వారా మనస్సును నిగహించి, 


7 


అది లలా 


కట్టుకున్న వాడు, శాంతస్వరూపుడు, చూ? 
కలిగించేవాడు, భక్తుల మనసులలో నివసించేవాడు, . జాకీ కూ 
౭ అందరినీ పేమతో యూచేవాడు, కోరిన 


59 


శ్రీమద్భాగవతము 


వరములను ఇచ్చేవాడు, ఇటువంటి రూపముతో ఉన్న శ్రీహరిని 
మనసులో నిలుపుకొని ధ్యానించు. 

(అప్పటి దాకా శ్రీహరి ఎలాఉంటాడో ధ్యవునికి తెలియదు. అందుకని 
అంగాంగ వర్ణన చేసి ఆయన రూపాన్ని పరిచయం చేసాడు 


కుమారా! అంతేకాదు. నీకు ఒక రహస్యమైన మంత్రమును 

రోజులు భక్తిలో ఏకాగ్రతతో జపం చేస్తే, దేవతలు కూడా కనిపిస్తారు.” 
అని ధ్యవుని చెవిలో “ఓంనమోభగవతేవాసుదేవాయి” 

అనే మంత్రమును ఉపదేశించాడు. 


త్య నీకు కనిపించి నీ కోరికలు తీరుస్తాడు. 


“ధ్యవా! నీవు ఈ మంతమును జపిస్తూ ఆ వాసుదేవుని 
చు. యమునానటితీరంలో ఉన్న వనముల నుండి నీవు 
ములను, ఫలములను, తులసీ దళములను తెచ్చి, ఆ శ్రీహరిని 


నీకు ఏకాగత నిలవాలంటే నీవు రాతితో తయారు 
చేయబడిన ఆ శ్రీహరి ప్రతిమను తెచ్చి దాని మీద మనస్సును లగ్గం 
చేసి పూజించు. నీకు రాతితో చేసిన శ్రీహరి పతిమ దొరకకపోతే నీవే 
స్వయంగా మట్టితో శ్రీహరి పతిమను చేసి దానిని పూజించు. నీవు ఆ 
శ్రీహరి అవతార లీలలను,.ఆయన మహిమలను భక్తితో ధ్యానించు. నేను 


నీకు ఉపదేశించిన ద్వాదశ అక్షర మంతము ద్వారా ఆ శ్రీహరిని 


60 


చతుర్ధ య. 


నేను చెప్పిన ప్రకారము 
నీకోరికలు ఆయన తీరుస్తాడు. నీ మనసులో ఉన్న కోరికలను అన్నిటినీ 
ఆయన తెలుసుకొని అవి తీరుస్తాడు. ఇదే విధంగా, ప్రాపంచిక 
ములను విడిచి పెట్టి, విరక్తితో, ఆ శ్రీహరిని ధ్యానించే 
లకు మోక్షాన్ని ప్రసాదిస్తాడు ఆ శ్రీహరి. దీని కంతటికీ 
మూలము భక్తి, అచంచలమైన భక్తి. ఏకాగమైన చిత్తముతో, భక్తితో 
శ్రీహరిని సేవిస్తే, ఆయన తప్పకుండా కరుణిస్తాడు.” అని నారదుడు 
ధ్యవునికి భక్తియోగమును ఉపదేశించాడు. 


నీవు ఆ శ్రీహరిని పూజిస్తే 


అప్పుడు ధృవుడు నారదునికి భక్తితో ప్రదక్షిణము చేసి 
నమస్కరించాడు. వెంటనే యమునా నదీ తీరంలో ఉండే 
మధువనమునకు బయలుదేరాడు. ధ్యవునికి భక్తియోగము 
ఉపదేశించిన నారదుడు వెంటనే థధ నే ధ్యవుని తండ్రి ఉత్తానపాదుని వద్దకు 
వెళ్లాడు. ఆయనతో ఇలా చెప్పాడు. 


“రాజా! నీవు ఎందుకో చింతిస్తున్నట్టు కనపడుతున్నావు. 
కారణము ఏమి?” అని ఏమీ తెలియనట్టు అడిగాడు. 


అప్పుడు ఉత్తానపాదుడు నారదునితో ఇలా అన్నాడు. 
“నారదా! నేను నా రెండవ భార్య సురుచి వ్యామోహంలో పడి నా 
కుమారుడు ధ్యవుని ఇంటి న ఎండి వెళ్లగొట్టాను. నా కుమారుడు ఎక్కడ 
ఉన్నాడో ఏమో! అడవులలో ఏ కూరమ్యగమైనా చంపి తినేసిందేమో 
61 


శ్రీమద్భాగవతము 
ఆందోళనగా ఉంది. నా భార్మావిధేయతతో ఎంతటి దుర్మార్గానికి 
పాల్చడ్డానో చూడండి. పేమగా నా తొడమీద కూ 


ర్లోడానికి వచ్చిన 


మూటలు అంటున్నా మౌనంగా ఉన్నాను. అందుకే బాధపడు తున్నాను.” 


అని అన్నాడు. 


ఆ మాటలు విన్న నారదుడు ఉత్తానపాదునితో 
“రాజా! నీ కుమారుని నీవు వదిలిపెట్టినా దైవము రక్షిస్తున్నాడు. నీ 
కుమారుడు ధ్యవుని గురించి నీకు తెలియదు. అతని కీర్తి 
చేసుకొని త్వరలోనే క 


అన్నాడు నారదుడు. 


ఇలా అన్నాడు. 


ంలలో వ్యాపిస్తుంది. అటువంటి కుమారుని గురించి నీ వు 


తిరిగిరాగలడు. నీవు నిశ్చింతగా ఉండు.” అని 


నారదుని వ 
కుమారుని రాకకోసరం ఎదురుచూ 
ఎళ్లిన ధ్యవుడు స్నానం వేనా 
ఉపదేశించిన మ 


రాటలకు ఎంతో సంతోషించిన ఉత్తానపాదుడు 
స్తున్నాడు. యమునానదీ తీరానికి 


డు. ఆ రాతి ఉపవాసం ఉన్నాడు. నారదుడు 


వాక 


ంతమును పఠిస్తూ శ్రీహరిని అర్జించాడు. 


తరువాత మూడు రోజులకు బకసారి ఫలములను 
ఆహారంగా తీసుకుంటూ ఒక నెల పాటు శ్రీహరిని పూజిస్తూ గడిపాడు. 
తరువాత ఆరురోజుల కొక నారి ఆకులను, దుంపలను, దింజలను 
కేవలం నీరు మాతమే ఆహారంగా తీసుకుంటూ మూడవ నెల 


62 


చతుర్ధ స్కంధము 
గడిపాడు. తరువాత పన్నెండు రోజులకు ఒక సారి గాలి పీల్చుకుంటూ 
నాల్గవ నెల గడిపాడు. ఐదవ నెలలో ఒంటికాలి మీద నిలబడి ఏమీ 
ఆహారం తీసుకోకుండా శ్రీహరిని ధ్యానించాడు. ధ్యవుని తప 
ో పోయాయి. Saad బంటి కాలి bs 


దేవతలందరూ శ్రీహరి దగ్గరకు పోయి ఆయన శరణు 
వేడారు. దేవతలందరూ శ్రీహరితో ఇలా అన్నారు. “ఓ దేవా!ధ్యవుని 
కఠోర తపస్సుకు మూడులోకములలో గాలి స్తంభించింది. ఊపిరి 
ఆడటం లేదు. ఇంతకు ముందు ఇటువంటి ఉత్తాతమును ఎన్నడూ 
మేము చూడలేదు. ఈ కష్టము నుండి మమ్ములను కాపాడండి.” అని 
ంచారు. 


శ్రీహరి దేవతలతో ఇలా అన్నాడు. “మీరు నిశ్చింతగా 


బాలుడు సామాన్నుడు కాదు. ఉత్తానపాదుని ఖ్‌ వరుడు ధ్యవుడు. 
గురించి ఏకాగ్రతతో తపస్సు చేస్తున్నాడు. ఆ బాలుని తపస్సుకు మీరు ఏ 
మాత్రమూ భయపడవలసిన + అవసరం లేదు. మీరు మీ మీ 
స్థానములకు వెళ్లండి.” అని అన్నాడు శ్రీహరి. 


చతుర్ధ స్కంధము ఎనిమిదవ అధ్యాయము సంపూ 
ఓం తత్సత్‌ ఓం తత్భత& ఓం తత్లత్‌ 


63 


శ్రీమద్భాగవతము 


చతుర్ధ స్కంధము 
తొమ్మిదవ అధ్యాయము. 


“విదురా! ఆ ప్రకారంగా దేవతలకు అభయం ఇచ్చిన శ్రీహరి 
గరుడుని మీద ఎక్కి మధువనమునకు వెళ్లాడు. ధ్రువుడు తీవ్రంగా 
తపస్సు చేస్తున్నాడు. తన మనస్సులో నారదుల వారు చెప్పిన శ్రీహరి 
అవతారమూర్తిని దర్శిస్తున్నాడు. శ్రీహరి అక్కడకు రాగానే కళ్లు 
తెరిచాడు. ఇప్పటి వరకు తాను మనసులో ధ్యానం చేస్తున్న శ్రీహరి 
అవతారం తన ఎదురుగా కనిపించగానే పులకించిపోయాడు 
ధ్రువుడు. శ్రీహరికి సాష్టాంగ ప్రణామం చేసాడు. శ్రీహరి దివ్యమంగళ 
విగ్రహం వంక ప్రేమగా భక్తితో చూడసాగాడు. 


శ్రీహరి ప్రేమతో ఆ చిన్నవాడి బుగ్గలు తన శంఖంతో 
తడిమాడు. ఆ శంఖ స్పర్శకు ధ్రువునికి అమోఘమైన వాక్షక్తి 
లభించింది. పరమాత్మకు సంబందించిన తత్త్వజ్ఞానము అంతా ఆ 
బాలునకు మనసులో స్ఫురించింది. వెంటనే ధ్రువుడు శ్రీహరిని ఈ 
విధంగా స్తుతించసాగాడు. 


“కు దేవా! నీవు జ్ఞాన శక్తిని, కియా శక్తిని ధరించిన వాడవు. 


నీ శక్తి ద్వారా నాలో ప్రవేశించి. నాకు ఆత్మజ్ఞానమును, వాక్టక్తిని 
పసాదించావు. అట్టి నీకు భక్తితో నమస్కరిస్తున్నాను. 


64 


చతుర్ధ స్కంధము 


ఓ దేవా! న్‌ు వీ మా 
రగ ర్స, a గ అనేక వస్తువు లలో అనేక 


నీవు ఒక్కడివే 


ఎను స్యష్టించావు. ఈ 


నఖ అంతటా స వ్యాపించి ఉ 


అయి ఉండి కూడా, అనేక రూపములతో అ 


మాత్రమే నిన్ను లౌకికమైన, ప్రాపంచికమైన కోరికలు కోరుతుంటారు. 
అటువంటి కోరికలు కోరిన వారు, ఆ కోరికలు తిరగానే తీరని 
దుఃఖంలో పడిపోయి, నరకానికి పోతారు. 


ఓ దేవా! నిరంతరము నీ పాదములను ధ్యానించడం వలన, 
నీ కథలను వినడం వలన కలిగే ఆనందము 
కలుగచెయ్యి. వారి సాంగత్యములో నేను నీ యె 
యందు భక్తిని పెంపొందించుకొని, సంసారనా 


ఇంకెక్కడా లభించదు. 


ఎక్క కథలు విని, నీ 
గరమును అవలీలగా 


ఓ దేవా! నీ పాదపద్మములను సేవించడంలో ఆసక్తి ఉన్న 
గత్సమును కలిగినవారు, ఈ దేహమును 
వాపం-చచిక విషయ 


గురించి గానీ, భార్య బిడ్డల గురించి గానీ, 


65 


శ్రీమద్భాగవతము 


వాంఛల గురించి గానీ ఆలోచించరు. 


ఓ దేవా! నీవు ఈ చరాచర జగత్తులో మానవులు, పశు 
లు, పర్వతముల రూపములో వ్యాపించి ఉన్నావు. ఇవి అన్నీ 
నీ స్వరూపము అయినప్పటికీ, రకరకాల రూపమ 
దీనికంతటికీ కారణము నీ లోనుండి పుట్టి మహత్తత్వము, 
అహంకారము, పంచభూతములు మొదలగునవి కారణములు. 


లతో కనిపిస్తున్నాయి. 


ఓ దేవా! టీని కంటే భిన్నమైన నీ శుద్దసత్త్వస్వరూపము 
నాకు తెలియదు. ఏ విధమైన వికారములు లేని నీ పరబహ్మ 
స్వరూపము నాకు తెలియదు. 


ఓ దేవా! ప్రళయకాలంలో, ఈ బహ్మాండములనన్నిటినీ 
తనలో ఇముడ్చుకొని, యోగనిదలోఉన్న నీ యొక్క నాభి నుండి పుట్టిన 
ఎలో నుండి బహ్మ ఉధ్ధవించాడు. అట్టి నీకు నమస్కరిస్తున్నాను. 


ఓ దేవా! నీవు శుద్ధసత్త్వస్వరూపుడవు. సర్వజ్ఞుడవు. 
అందరిలో ఆత్మస్వరూపుడవుగా ఉన్నావు. నీకు ఏ వికారములు లేవు. 
నీకు ఆది అంతము లేదు. మూడుగుణములకు అతితుడవు. 
యజ్ఞస్వరూపుడవు. అట్సి నీకు నమస్కరిస్తున్నాను. 


ఓ దేవా! నీ నుండి విద్య, అవిద్యలాంటి విరుద్ధభావములు 
కల అనేకములైన శక్తులు పుట్టాయి. ఈ విశ్వమునకు అంతటికీ నీవే 


66 


చతుర్ధ స్కంధము 
శరణు వేడుతున్నాను. 


నిన్ను సేవించే వారికి 

భోగము ాదపద్మముల సేవయే 
పరమ రెవథిగా కోరుకుంటారు. a స మా 
డా తీరుస్తుంటావు. ఓ దేవా! నీకు నమస్కారః 
ధ్రువుడు శ్రీహరిని స్తు 


& దేవా! నివి నిముధుక్తటి త్రో 


లాంటి వారి 


వం వ అను 


్తు తించాడు. 


భక్త వత్సలుడగు శ్రీహరి ధువుని భక్తికి ఎంతో 
సంతోషించాడు. భగవానుడు ధువునితో ఇలా అన్నాడు. 


“బాలకా! నాకు నీ మనసులో ఉన్న కోరిక తెలుసు. నేను 
నీకు ఒక ఉత్తమమైన పదమును "es నీకు శుభం 


లోకము ఉంది. ఆ లోకమును ఇప్పటికి ఎవ్వరూ పొందలేదు. ఆ 


లోకములో నక్షత్రములు, గ్రహము లు తిరుగుతుంటాయి. దానినే 


గుతూ ఉంటాయి. ఇతరులకు 
కాటం ఏ. ఇప్పుడు నీవు నీ తండ్రి వద్దకు వెళ్లు ఆయన అనంతరము నీవు 
67 


శ్రీమద్భాగవతము 


రాజువు కాగలవు. నీవు ధర్మమును అనుసరించి రాజ్యపాలన చెయ్యి. 
36,000 సంవత్సరములు రాజ్య పాలన చేస్తావు. నీ సోదరుడు ఉ 
త్తముడు వేటకు పోయిచనిపోతాడు. అతని తల్లి సురుచి 

పుత్ర శోకముతో మరణిస్తుంది. నీ ఆయుర్దాయము తీరిన తరువాత 
నన్ను చేరుకుంటావు. ఒక్క మారు అక్కడకు వస్తే మరలా జన్మ 
ఉండదు. అదే శాశ్వతమైన పరమపదము 


శిహరి అంతర్జానం అయ్యాడు. 


” అని పలికాడు. తరువాత 


ధ్రువుడు శ్రీహరి దర్శనభాగ్యమును పొందాడు. శ్రీహరి 
ములను అర్జించాడు. కావలసిన వరములను పొందాడు. కాని 
విదురునితో ధ్రువుని వ్యత్తాంతము వివరించాడు. 


అం 


శ్రీహరిపదము కోరికలు ఉన్న వారు పొందనలవి కాదు. కాని ధ్రువుడు 
పరమాత్మ దయవలన ఆ పరమ పదమును పొందగలిగాడు. కానీ 
ధ్రువుడు మనసు ప్రసన్నతను పొందలేదు అని అన్నారు. దానికి 


కారణమేమి?” అని అడిగాడు. 


మైత్రేయుడు విదురునితో ఇలా చెప్పసాగాడు. “విదురా! 
ధ్రువుడు తన సవతి తల్లి చేతిలో అవమానమును పొంది, తపస్సుకు 
వెళ్లాడు. శ్రీహరి కనపడినప్పుడు కూడా ధ్రువుని మనస్సులో తన సవతి 
తల్లి చేసిన అవమానమే మెదులుతూ ఉంది. అందు వలన సాక్షాత్తు 


68 


చతుర స్కంధము 


అడగలేకపోయాడు. అలాకోరనందుకు తరువాత చాలా చింతించాడు. 


తన నగరానికి వస్తూ Sdn తనలో తాను ఇలా 


తపోఫలంతో ఈ 

కేవలము 

లాభము. మరలా ఈ సంసార కూపంలో పడిపోయాను. నా వంటి 
దురద్యష్టవంతుడు మరొకడు ఉండడు. నేను బట్టి మూర్చుడను. 


రకపోతె నాకు అటువంటి బుద్ది ఎందుకు పుడుతు( 
నాకు అప్పడే చెప్పాడు. నేను ఆయన మాటలు వినలేదు. 
మాయ ఆవహించినట్టుంది. అందుకే నాకు ర es బు కోరుకొనే 


ప్పతో ఉన్న బియ్యం కావాలి అని అడిగాడట. అలా 
ఉంది నేనుకోరుకోవడం. శ్రీహరి నాకు మోక్షం ఇవ్వడానివి వస్తే నేను 
69 


శ్రీమద్భాగవతము 


మూర్ణత్వంతో రాజ్యసుఖములు కోరుకున్నాను. అంతా 
యిన తరువాత చింతించి ఏమి లాభం.” అని పరిపరి 
విధముల వాపోయాడు ధువుడు. 


ఇంతలో తన కుమారుడు ధ్రువుడు తిరిగి నగరానికి 

అన్న వార్త ఉత్తానపాదునికి తెలిసింది. అదినిజమో కాదో 
అన్న అయోమయస్రితిలో ఉన్నాడు ఉత్తానపాదుడు. నా లాంటి 
దురద్యష్టవంతునికి అంతటి అదృష్టమా అని అనుకున్నాడు. ఇంతలో నీ 
కుమారుడు త్వరలో నీ దగ్గరకు వస్తాడు అని నారదుడు చెప్పిన 
మూటలు గుర్తుకువచ్చాయి. తన కుమారుడు ధ్రువుడు తిరిగి నగరానికి 
రావడం నిజమేనని నమ్మాడు. వెంటనే ఆ వార్త తెచ్చిన వాడికి అనేక 


LA ~~ S 
వస్తున్నాడు 


తన వెంట పురోహితులను తీసుకొని, మంగళ వాద్యములు 
మోగుతుండగా, రథం ఎక్కి ధువునికి ఎదురు వెళ్లాడు. ధ్రువుని అన్న 
త్తముడు, ధ్రువుని తల్లి సునీతి, సవతి తల్లి సురుచి కూడా ధ్రువునికి 
ఎదురు వెళ్లారు. అల్లంత దూరంలో ధ్రువుని చూచాడు ఉత్తానపాదుడు. 
రథం దిగి కుమారునికి ఎదురు వెళ్లాడు. రెండు చేతులతో కుమ 
కౌగలించుకున్నాడు. కుమారుని చూచిన ఉత్తానపాదుని కళ్లనుండి 


ఆనందభాష్టాలు జలా జలా రాలుతున్నాయి. 


కాని ధ్రువుని మనస్సులో ఎటువంటిరాగద్వేషములు లేవు. 
పరమ తుని దర్శనంతో ధ్రువునిలోని రాగద్వేషములు 
రూయి . ధువుడు నిర్వికారంగా ఉన్నాడు. ధ్రువుడు తండ్రి 


70 


చతుర్ధ స్కంధము 
కాళ్లకునమస్కరించాడు. ఉత్తానపాదుడు కుమారుని మనసారా 
తరువాత ధ్రువుడు తన తల్లులు ఇద్దరికీ నమస్కరించాడు. 
వారి ఆశీర్వాదం తీసుకున్నాడు. తరువాత ఉత్తముడు తన సోదరుని 
గాఢంగా కౌగలించుకున్నాడు. ధ్రువుని తల్లి సునీతి తన కుమారుని 
గాఢంగా కౌగలించుకొని అతని శిరన్గును మ 


టివించాడు. 


ద్ద్డాడింది. 


రాచనగరులోకి ప్రవేశించాడు. a మాగధులు ధ్రువుని 


శోభా యమానంగా అతాయ అరటి స్తంభాలు కట్టారు. 
మామిడి తోరణాలతో అలంకరించారు. ఏధులన్నీ కస్తూరి మంచి 
గంధము నీటితో తడిపారు. ముగ్గులు పెట్టారు. రాజవీదిలో ధ్రువుడు 
నడుస్తుంటే పుణ్యస్తీలు ధ్రువుని మిద అక్షింతలు జల్లి ఆశీర్వదించారు. 
న తగు తండ్రి భవనములోనికి పవేశించాడు. ఉత్తానపాదుడు 
;ండబెట్లుకొని జరిగిన విషయములు 
తెలుసుకొని ఆశ్చర్య కృపోయాడు. 
కాలచక్రం తిరుగుతూ ఉంది. ధ్రువుడు యౌవన 
వంతుడయ్యాడు. ఉత్తానపాదుడు ధ్రువునికి sles. పట్టాభిషేకము 
చేసాడు. ఉత్తానపాదుడు తనకు ముసలితనమువచ్ళిన 
తెలుసుకొని ధ్రువుని రాజుగా అభిషేకించి, తాను వనములకు 
వెళ్లిపోయాడు. 


రుం తత్షత్‌ ఓం తత్లత్‌ ఓం తత్షత్‌. 
71 


శ్రీమద్భాగవతము 


పదవ అధ్యాయము. 


మైతేయుడు విదురునికి ధువుని వృత్తాంతము 


“ఐదురా! తరువాత ధ్రువునికి వివాహం అయింది. శిశు 
కుమార ప్రజాపతి కుమార్తె భ్రమి అనే కన్యను వివాహం చేసుకున్నా డు. 
వారికి కల్పము, వత్సరము అనే కుమారులు కలిగారు. ధ్రువుడు ఇల అనే 
మరొక భార్య యందు ఉత్కలుడు అనే కుమారుని, స్తీరత్స్మము అనే 


ధ్రువుడి అన్న గారైన ఉత్తముడికి ఇంకా వివాహము కాలేదు. 
జక రోజు అతడు వేట నిమిత్తము హిమాలయ పర్వత ప్రాంతమునకు 
వెళ్లాడు. అక్కడ ఉత్తముడికి ఒక యక్షునితో వైరం కలిగింది. ఇరువురికి 
జరిగిన యుద్ధములో ఉత్తముడు మరణించాడు. పుత్రశోకము 
తట్టుకోలేక అతని తల్లి సురుచి కూడా మరణించింది. 


తన సోదరుడు యక్షుల చేతిలో మరణించాడు అన్న వార్త 
ధ్రువునికి తెలిసింది. కోపంతో రగిలిపోయాడు ధ్రువుడు. వెంటనే 
సైన్యసమేతంగా యక్షదేశము అయిన అలకాపురి మీదికి యుద్దానికి 
బయలుదేరాడు. అలకాపురి వద్దకుపోయి తాను యుద్దానికి వచ్చినట్టు 


72 


చతుర్ధ స్కంధము 


తెలుపడానికి తన శంఖం పూరించాడు. as ఉన్న 


యక్షసైని 


బయటకు వచ్చాడు. ధ్రువుడు తన శస్త్రములు అస్రములతో యక్షులను 
చించి చెండాడాడు. యు ద్దభు ల మృతకళేబరము 
లతో నిండిపోయింది. చావగా మిగిలిన యక్షులు యుద్ధభూమి నుండి 
పారిపోయారు. 


మి అంతా యక్షు 


తనను ఎదిరించే వారు లేకపోః 
సేదతిరాడు. అలకాపురిలోనికి ప్రవేశించి ఆ నగర శోభను చూద్దామని 
అనుకున్నాడు క రెన్‌ ( 


ంము లతో న 


73 


యొ ను ఆకాశము మేః 


శ్రీమద్భాగవతము 


రక్తము కురవ సాగింది. ఆకాశము ను వాగు 
నేతులు, కాళ్లు లేకుండా కింద పడుతున్నాయి. 
ఇంతలో ఆకాశంలో బక పెద్ద పర్వతము కనపడింది. ఆ పర్వతము 
మీద నానారకవ ులైన ఆయుధములు ధరించిన యక్షులు 
కనపడుతున్నారు. ఆ పర్వతము మీది నుండి సింహములు, పులులు, 
ఏనుగులు తన మీదికి వస్తున్నట్టు భమకలిగింది ధ్రువునికి. మాయా 
విద్యలో ఆరితేరిన యక్షులు ధ్రువుని భయపెట్టడం కోసరం ఇటువంటి 
ని ఈ మాయలకు ధ్రువుడు చలించలేదు. 


ునులు ధువునికి ఏ ఆపదా కలగకుండా 


మాయలు ఎన్నో పన్నారు. కాని ఈ 
యు నుండి దేవతలు, వ 
డమని ఆ శ్రీహరిని పా 


౧చారు. 


) అధ్యాయము సంపూర్ణము 


చతుర్ధస్కంధము పదియవ 


ఓం తత్షత్‌ ఓం తత్సత్‌ టెం తత్సత్‌ 


శ్రీమద్భాగవతము 


విదురా! యక్షులు చేసే మాయా యుథ్ధమ గు 
ఎదుర్కోడానికి ధ్రువుడు నారాయణాస్త్రమునుసంధించాడు. 
నారాయణాస్రము మహిమకు యక్షుల మాయ నాశనం 


అయిపోయింది. నారాయణాస్రములో నుండి వేలకొలది బాణములు 


74 


ఇవు. వారు నీకు ఏం అపకారం చేసారు. ఇంతకు 
చేసిన నేరం ఏమిటి? వారు నీ సోదరుడిని ఒక్కడిని 


చంపారు. కాని నువ్వు వేలకొద్ది యక్షులను చంపావు? ఇది 


భగవంతుని భక్తులకు ఇది భావ్యము కాదు. 
నీకు పరమాత్మయొక్క తత్త్వజ్ఞానము తెలుసు. అన్ని 
పాణులలోనూ పరమాత్మ + 


శ్రీహరిని సేవించు భక్తులు అందరూ న్‌ కీర్తిస్తుంటారు. నీవు 


౦తో ఇటువంటి పాపపు పనులు చేస్తున్నావు. నీకు ఇది 


75 


శ్రీమద్భాగవతము 


మనకన్నా గొప్ప వారి యందు గౌరవము, మనకన్నా తక్కువ 
వాణులను సమంగా పక జనత పగ ప్రసన్నమవుతాడు. 


ల్‌ 


అని నీకు తెలుసు. ఒక సారి పరమత ప ప్రసన్నుడయితే అ అతడిని 
ఇహలోక బంధముల నుండి వము క్తి కలుగు ఉంది. అతడికి 
అత్యున్నతమైన బ్రహ్మపదము లభిస్తుంది. 


కుమారా! నీకు తెలుసు కదా! ఈ లోకంలో సీ స్తై పురుషుడు 
శారీరకంగాకలిస్తే స్యష్టి జరుగుతుంది. ఆడవారు, యు క పుడతారు. 
ఆ పుట్టిన వారు సత్త్వ,రజస్తమోగుణములతో పెరుగుతారు. మరలా ఆ 
స్త్రీపురుషులు కలిస్తే, వారికి సంతానం కలుగుతుంది. ఈ ప్రకారంగా 
స్యష్టి అనంతంగా కొనసాగుతుంది. ఇదంతా మాయ. పుట్టడం, 
పెరగడం చావడం మాయకాక మరేముంది. దీనికంతా కర్త 
పరమాత్మ. ఆయన నిమిత్త మాత్రుడు. ఎందులోనూ లీనం కాడు. 
సాక్షీభూతంగా ఉంటాడు. మనం మాత్రం అయస్కాంత శక్తికి ఇనుము 
ఆకర్షింపబడి చైతన్యం పొందినట్టు, ఆ పరమాత్మ శక్తివలన మనం 
అందరం చైతన్యం పొందుతున్నాము. 


కాలశక్తి ప్రభావంచేత మూడు గుణములలో చలనం రాగా, 
భగవంతుడు తన శక్తిని ఈ ప్రాణుల యందు ఉంచాడు. తాను ఏ 
కర్మా చేయనవసరం లేకపోయినా, ఆయా పాణుల దేహములో ఉండి 
అన్ని కర్మలు చేస్తుంటాడు. తనకు ఎవరినీ చంపనవసరం 
లేకపోయినా, దేహములో ఉన్నాడు కాబట్టి చంపుతుంటాడు. ఆ 
భగవానుని లీలలు విచిత్రములు. 


76 


చతుర్ధ స్కంధము 


కుమారా! కాలస్వరూపుడు అగు భగవంతుడు అనాది. 
అనంతుడు. నిర్వికారుడు. ఆయనకు నాశనము 
చెప్పినట్టు ప్రాణుల ద్వారా స సృష్టిస్తుంటాడు. ఆ ప్రాణుల చేతనే 
ప్రాణులను చంపి శం. జక ప్రాణికి మరొక ప్రాణిని ఆవారంగా 
ు మృత్యువును అభిదేదతగా చేసాడు. 
మృత్యువుకు తన మన అనే భేదం లేదు. అన్ని ప్రాణులను సమంగా 


చూస్తుంది. సమంగా చంపుతుంది. ఆ మృత్యు వు సర్వవ్యాపి. అ అంతటా 
వ్యాపించి ఉంటుంది. పుట్టిన పతిపాణి వెనకా పొంచి ఉంటుంది. 


సమయం చూచి కబళిస్తుంది. 


ప్రాణులంతా కాలం వెంట పరుగెడుతూ, కర్మలు 
చేస్తుంటారు. కాలం తీరగానే మ్యత్యుముఖంలో పడిపోతారు. కాని 
పరమాత్మ కాలమునకు అతితుడు. ఆయనకు కాలము అనేది లేదు. 
ఈ కాలమును కొంత మంది కర్మ అంటారు. మరి కొంత మంది 
దైవము అంటారు. గ్రహచారమ 0, గ్రహబలము 3 
అంటారు. ఇవన్నీ ఒప్పుకోని నిరీశ్వరవాదులు ఇదంతా aes ము 
అంటారు. కామకోరికలతో సతమతమయ్మేవాళ్లు ఇదంతా కామము 
అంటారు. 


కాని కాలస్వరూపుడు ఆ పరమాత్మ ఒక్కడే. ఆ పరమాత్త 


త్ర 
ఎవరికీ కనిపించడు. మహత్తత్వము మొదలగు శక్తులు ఆయన నుండి 
పరయ ఆ Ms మ ఎవరిని ఏమి చేస్తాడో ఎవరికి 


వాలి 


er 


శ్రీమద్భాగవతము 


కాబట్టి కుమారా! నీ సోదరుని మరణానికి ఈ యక్షులు 
కారణం అని నీవు అనుకుంటున్నావు, ఈ 
యక్షులు నీ సోదరుని చంపలేదు. అందరి చావు పుట్టుకలకు ఈ 
భగవంతుడే కారణము. ఈ పరమా 


సృష్టిస్తున్నాడు, 
కాపాడుతుంటాడు. అసలు ఈ పాణులందరూ పుట్టడానికి న 


పోషిస్తున్నాడు, లయం చేస్తున్నాడు. కాని ఆయన 


త్మ సకల పాణులను 


కారణం కదా! సృష్టి 


కుమారా! ఇంకొక విషయం చెప్పనా! పరమాత్మ తన 
భక్తులకు అమృత స్వరూపుడు, తన విరోధులకు మ్యత్యుస్వరూపుడు. 
ఈ సకలజగత్తును పాలించే వాడు ఆ పరమాత్మయే! మానవులు 
దేవతలు ఆయనను ఆశ్రయించి మనుగడ సాగిస్తున్నారు. 
మనమందరమూ ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన చెప్పినట్టు 
నడుచుకుంటున్నాము. 


కుమారా! నీ గతం గుర్తుకు తెచ్చుకో. నీవు నీ సవతి తల్లి 
అన్న మాటలకు బాధపడి, ఇల్లువిడిచి పెట్టి వెళ్లి పోయావు. 
పరమాత్మను నిర్మలమైన మనస్సుతో ధ్యానించి ఎవరికీ దక్కని ఉన్నత 
పదమును పొందావు. ఇప్పుడు కు తో ఉండు. 
నిర్దుణుడు,నాశము లేని వాడు, సర్వవ్యాపి అయిన పరమాత్తను 
గురించి ధ్యానించు. అప్పుడు నీకు శత్రువులే ఉండరు. ఈ భేదభావము 
ఉండదు. అందరూ పరమ తృస్వరూపులుగానే గోచరిస్తారు. నీకు 


9. 


78 


చతుర్ధ స్కంధము 
ఎవరిమీద కోపం ద్వేషం ఉండదు.ఎవరినీ చంపవు. అందరినీ ప్రేమతో 
ఆదరిస్తావు. నేను నాది అనే అహంకారము, అవిద్య నీ నుండి దూరం 
అవుతుంది. 


రూరా! నీవు రాజువు. నీకు కోపం తగదు. నీకు కోపం 
నువ్వు అంటే ప్రమ 


ము, నీ ప్రజల క్షేమము Coes ge కోపాన్ని వదిలిపెట్టు. 
కుట నీ సోదరుని చంపాడు అన్న కోపంతో నీవు సాక్షాత్తు 
పరమశివుని సోదరుడైన కుబేరుని అనుచరులను చంపావు. కుబేరుని 
అవమానించావు. కుబేరుడు లోకపాలకుడు. ఆయనకుకోపం వచ్చి 
మన వంశమును నాశనం చేయకముందే నీవు వెళ్లి ఆ కుబేరుని 
క్షమించమని అడుగు. ఆయనను ప్రనన్నుడిగా చేసుకో! ” అని 
ధ్యవునకు కర్తవ్యమును ఉపదేశించాడు స్వాయంభువ మను 
తుర్ధ స్కంధము పదకొండవ అధ్యాయము 
ఓం తత్సత్‌ ఓం తత్సత్‌ ఓం తత్షత్‌ 


సంపూర్ణము 


తన తాత గారైన స్వాయంభువమనువుచెప్పిన మాటలను 
సావధానంగా విన్నాడు ధువుడు. తన కోపాన్ని వదిలిపెట్టాడు. తను 


చేస్తున్నది అకారణ హింస అని తెలుసుక ఏనాడు. పశ్చాత్తాప పడ్డాడు. 
79 


శ్రీమద్భాగవతము 


ఈ వషయం తెలుసుకున్న కుబేరుడు ధ్రువుని వద్దకు 
వచ్చాడు. కుబేరుని చూచి న కు కళకు చేతులు జోడించి 
రుడు ధ్ర 


నమస్కరించాడు. కుఇ 


“కు క్షత్రియ కుమారా! నీకు పెద్దల ఎడల ఉన్న 
గౌరవమునకు ఎంతో సంతోషించాను. నీవు నీ తాత గారి మాట 
గ ము విరమించావు. హింసా మార్గమును వదిలిపెట్టావు. 

మీ తాతగారు చెప్పినట్టు నీవు యక్షులను చంప లేదు. యక్షులు నీ 
సోదరుని చంపలేదు. అంతా విధివిలాసము. ఆ పరమాత్ముని లీల. ఈ 

ో ములకు కాలమే మూలము. మానవులలో ఉన్న 
అజ్ఞానము కారణంగా నేను, నీవు, వీడు నా వాడు, వాడు నీ వాడు, 
వీడిని వాడు చంపాడు, వాడిని వీడు చంపాడు అనే భావన 
కలుగుతూ ఉంటుంది. ఇదంతా మాయ అని వాళ్లకు తెలియదు. ఈ 
మాయ వలననే ఈ దేహాభిమానములు, నుఖదు:ఖాలు, బంధనాలు 
కలుగుతూ ఉంటాయి. 


ధ్రువ కుమారా! ఇంక నీవు ఇక్కడి నుండి వెళ్లిపో. 
నిరంతరము ఆ పరమాత్మను సేవించు. ఈ సంసార సాగరమును 
దాటాలంటే ఆ పరమాత్మ పాద పద్మములు తప్ప మరొకటి లేదు. 
ఎందుకంటే ఆ పరమాత్మలో సత్త,రజస్తమె లతో కూడిన ఈ 
రాయకు చోటు లేదు. ఆ పరమాత్మ మాయను జయించాడు. 


అందుకని ఆ పరమాత్మనుసేవించి నీ జన్మను సార్ధకం చేసుకో. 


80 


చతుర్ధ స్కంధము 


న! నేనే నీ వద్దకు వచ్చాను. ఊరికే వెళ్లను. ఏదైనా వరం 
కోరుకో! ఇస్తాను. నీవు సామాన్యుడవు కావు. సాక్షాత్తు ఆ శ్రీహరి 
పాదములను స్వయంగా దర్శించినవాడవు. నీకు వరం ఇవ్వడం నా 


అద్యష్టంగా భావిస్తున్నాను. కోరుకో! అని అన్నాడు కుబేరుడు. 


కుబేరుడు తన పట్ల చూపిన ఆదరమునకు, 
అభిమానమునకు పులకించి పోయాడు ధ్రువుడు. కుబేరునితో ఇలా 
అన్నాడు. “కుబేరా! నాకు ఏ వరమూ అక్కరలేదు. నా మనసు 
నిరంతరము శ్రీహరియందు లగ్గం అయి ఉండేటట్టు, ఇటువంటి 
ఆవేశకావేషములతో మలినం కాకుండునట్టు, వరం ప్రసాదించు” అని 
కోరుకున్నాడు. కుబేరుడు ధ్రువుడు కోరిన వరమును ప్రసాదించి 
వెళ్లిపోయాడు. 


తరువాత ధ్రువుడు తన నగరమునకు తిరిగి వచ్చాడు. 
యజ్ఞయాగములు చేసి ఆ యజ్ఞపురుషుని ఆరాధించాడు. ఎల్లప్పుడూ 
ఆ పరమాత్మయందు మనసు లగ్గం చేసి, సకలభూతములలో ఆ 
పరమాత్మను దర్శించాడు. తన ప్రజలను కన్న బిడ్డలవలె 
పరిపాలించాడు. ధ్రువుని పాలనలో ప్రజలు కూడా ఆయనను తమ 
తండ్రి లాగా తలపోసారు. ఆ ప్రకారంగా ధ్రువుడు 36,000 
సంవత్సరములు రాజ్యపాలన సాగించాడు. ఎన్మోయజ్ఞమ ఎలు 
యాగములు చేసాడు. రాజ్యభోగములు అనుభవించాడు. తుదకు ఈ 
దేహము, భార్యాపుత్రులు, బంధువులు, మిత్రులు, ధనము, భోగములు 


అశాశ్వతములు అని భావించి తన కుమారు 
౧. బదరికాశమమునకు వెళ్లిపోయాడు. 


నికి రాజ్యాధికారము 


అప్పగించాడు 


81 


శ్రీమద్భాగవతము 


అక్కడ బక ఆశమమును నిర్మించుకున్నాడు. మనసును 
ంలను జయించాడు. ప్రాణాయామంతో శ్వాసను 
మనసులో పరమాత్మను నిలుపుకున్నాడు. ఈ 
స్టూలదేహమును మరిచిపోయాడు. తదేక ధ్యానంలో నిమగ్నం 
అయ్యాడు. పరమాత్మ ధ్యానంలో లీనమైన ధ్ర ధువునకు బాహ్య 


ఇందియము 


ప్రపంచమ ంతో సంబంధం పూర్తిగా తెగిపోయింది. ssa 
పరమాత్మతో నిండి 


థి a 


పోయింది. కళ్లనిండా నీళ్లుకారుతున్నాయి. తాదాత్మ్య 


అప్పుడు ఆకాశం నుండి ఒక దివ్యమైన విమానము ధ్రువుడు 
ఉన్న చోట దిగసాగింది. ఆ విమానములో నాలుగు భుజములు 
కలవారు, శ్యామల వర్ణము వారు, అయిన ఇద్దరు దేవతా మూర్తులు 
ఉన్నారు. వారు ఆ విమానము దిగారు. ధ్రువుడు వారి వంక చూచాడు. 
వారు సాక్షాత్తు విష్ణువు అనుచరులని se లేచి నిలబడ్డాడు. 


మును కీర్తిస్తూ వారికి నమస్కరించాడు. విష్ణువు 
అనుచరులు ధ్రువుని చూచి ఇలా అన్నారు. 


“కు రాజా! నీకు శుభం కలుగుతుంది. నీవు 
సంవత్సరముల వయసు ఉన్నప్పుడు శ్రీహరిని గురించి తపస్సు చేసావు. 
నీ తపస్సుకు ఆ విష్ణువు తృప్తి చెందాడు. నీవు ఈ దేహము విడువ 
వలసిన సమయం వచ్చింది. నిన్ను విష్ణువు వద్దకు తీసుకొని పోవుటకు 


. ఎవరికీ సాధ్యం వాతా నీవు పొందగలిగావు. 


82 


చతుర్ధ స్కంధము 


తిరుగుతుంటాయి. అటువంటి పదవి నీకు లభించింది. ఇది వరకు మీ 
శములో ఎవరు గానీ ఇటువంటి అత్యున్నత పదవిని అధిష్టింపలేదు. 
నీ కొరకు విష్ణువు ఈ విమానమును పంపాడు. టీనిని ఎక్కు.” అని 


పలికారు. 


వుడు మ్య శత అనుట 
నము ఎక్కాడు. అప్పడు దే దేవదుందుభులు 


ఇంతలో ధ్రువునికి బక ఆలోచన వచ్చింది. “ఇన్నాళ్లు తనను 
అనుసరించి ఉన్న తన తల్లి సునీతిని వదిలి తాను విష్ణులోకమునకు 


శ్రీమద్భాగవతము 


నక్షత్రమండలములను దాటి ఎల్లప్పుడూ ప్రకాశంతో నిండి ఉండే 


. ఎల్లపుడూ ఇతరులకు మలు 


మూర్తులు, అందరినీ సమంగా చూచెవారు, 

పరిశుద్ధమైన మనసు కలవారు, తామే కాకుండా తమ తోటి వారిని 
కూడా శ్రీహరి సేవలో లీనమయ్మేట్టు చేసేవారు, ఎల్లప్పుడూ శ్రీప 
నామమును స్మరించేవారు మా త్రమే ఆ విష్ణుపదమునకు అర్హులు. 


లి 


ధ్రువుడు ఉన్న నక్షత్రలోకము జ్యోతిశ్చక్రము మధ్యలో ఉంది. 
ధ్రువుని చుట్టు నక్షత్రములు ప్రదక్షిణం శం ఆ ప్రకారంగా 
ధ్రువుడు మూడులోకముల a పూజింపబడే స్థానమును పొందాడు. 
ధ్రువుడు పొందిన మహిమను చూచిన నారదుడు ప్రచేతసుడు 
చేయుచున్న యజ్ఞము సందర్భంగా జరిగిన సభలో, ప్రచేతసుల 
ముందు ధ్రువుని మహిమను ఈ విధంగా కీర్తించాడు. 


“ఈ ధ్రువుడు మహా పతివ్రత అయిన సునీతి కుమారు 
చిన్న వయసులోనే తన సవతి తల్లి పలికిన పలుకులకు మనస్సు 
కష్టపెట్టుకొని, తపస్సు చేసి మహా బుషులు కూడా పొందలేని బ్రహ్మ 
పదమును పొందగలిగాడు. ఇప్పటి వరకూ అంత చిన్న వయసులో 
అంత కొద్ది కాలములో ఇంతటి పదవిని పొందినవారు లేరు.”అని 
నారదుడు ప్రశంసించాడు. 


84 


చతుర్ధ స్కంధము 


విదురా! నీవు కోరినట్టు నీకు ధ్రువుని చరిత్రను వివరంగా 
చెప్పాను. ఈ ధ్రువుని చరిత్ర చదివినా, వినినా వారు ధన్యులు 
అవుతారు. వారి కీర్తి పెరుగుతుంది. ఈ చరిత్ర పరమ పవిత్రము, 
మంగళకరము, స్వర్గమునకు సోపానము వంటిది. పాపములను 
ము చేస్తుంది. ఈ చరిత్ర చదివితే భగవంతుని ఎడల భక్తి 
కలుగుతుంది. అవిద్య, అజ్ఞానము నశిస్తుంది. మంచి శీలము 


అబ్బుతుంది. మనస్స నిర్మలమవుతుంది. 


ఈ ధ్రువ చరిత్రము బ్రాహ్మణుల సభలలో ఉదయము, 
సాయంత్రము పరఠించవలెను. ఇంకా పౌర్ణమినాడు, అమావాస్యనాడు, 
ద్వాదశినాడు, శవణానక్షత్రము ఉండు రోజు, మూడు తిథులు 
కలిసేరోజు (అవి అరుదుగా వస్తాయి సంక్రాంతి రోజు, ఆదివారము 
రోజు ఈ ధ్రువచరిత్రను పారాయణము చేయవలెను. 


కేవలము చదవడమే కాదు, శ్రీహరి భక్తులకు, శ్రీహరి మీద 
శద్ధ ఉన్న వారికి వినిపించాలి. ముఖ్యంగా భగవంతుని మీద భక్తి లేని 
వారికి చదివి వినిపించాలి. అటువంటి వారు కూడా భగవంతుని మీద 
భక్తిని పెంపొందించుకుంటారు. భగవంతుని భక్తులుగా మారి 
పోతారు.” అని మైతేయుడు విదురునికి ధ్రువచరిత్ర వినిపించాడు. 


ఓం తత్సత్‌ ఓం తత్సత్‌ ఓం తత్సత్‌ 


85 


శ్రీమద్భాగవతము 


చతుర్ధ స్కంధము 
పదమూడవ అధ్యాయము. 


(ఈ భాగవతమును శుకమహర్షి పరీక్షిత్తు మహారాజుకు 
చెబితే, దానిని నైమిశారణ్యంలో సత్రయాగ సందర్భంలో 
సూతపౌరాణికుడు శౌనకుడు మొదలగు మహర్షులకు వినిపించాడు. 
అందులో అంతర్జాగంగా మైత్రేయుడు విదురునికి చెబుతున్న 
విషయములను మనము చదువుకుంటున్నాము. పాఠకులు ఈ 
విషయం గుర్త్తుపెట్టుకోవాలని మనవి.) 


ధ్రువ చరిత్రను విన్న విదురుడు మైతేయుని ఇలా అడిగాడు. 
“మైత్రేయా! నీవు ప్రచేతసుల సభలో నారదుడు ధ్రువుని చరిత్రను 
గానం చేసాడు అని చెప్పావు కదా! ఆ ప్రచేతసులెవరు? వారు ఏ 
వంశములో జన్మించారు? వారి తల్లితండ్రులు ఎవరు? వారు ఎక్కడ 
యజ్ఞము చేసారు? ఈ విషయములన్నీ నాకు వివరంగా చెప్పండి.” 
అని అడిగాడు. 

అప్పుడు మైత్రేయుడు విదురునితో ఇలా చెప్పసాగాడు. 
“విదురా! ధ్రువుడు వానప్రస్థమునకు పో 
ధ్రువుని కుమారుడు ఆము ఉత్కలుడు తండ్రి వద్దనుండి 
రాజ్యాధికారమును తీసుకోడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే ఉత్కలుడు 
పుట్టినప్పటి నుండి ఈ ప్రాపంచిక విషయముల మీద ఆసక్తి 


వడానికి నిశ్చ్రయించుకున్నాడు. 


ాగము అవలంబించాడు. రాగ ద్వేషములను 


86 


చతుర్ధ స్కంధము 


విడిచిపెట్టాడు. అందరినీ సమంగా చూచేవాడు. అందరిలో 
పరమాత్మను, పరమాత్మలో అందరినీ దర్శించేవాడు. దేహము మీద 
అభిమానము వదిలిపెట్టాడు. శాంతమూర్తిగా, అలౌకికమైన ఆనందం 


ల 


అనుభవిస్తూ ఉండేవాడు. 


ఉత్కలుడు బయటవారు చూడడానికి పిచ్చివాడి మాదిరి 
తుంటే అందరూ అతనిని ఒక 


) దారిలొ పో 


పిచ్చివాడిగా, జడుడిగా, గుడ్డివానిగా, చెవిటివానిగా, ఉన్మత్తునిగా 
ూచేవారు. ఇతని ప్రవర్తన చూచిన మంత్రులు, కులవ్యద్దులు ఇతనిని 
పిచ్చివానిగా భావించి, అతనికి రాజ్యము ఇవ్వలేదు. అతని తమ్ము 


యా. 


ఆ వత్లరుని భార్య పేరు సునీథి. వారికి ఆరుగురు 
మారులు కలిగారు. వారు పుష్టార్దుడు, తిర్మకేతువు, ఇషుడు, 
ఊరుడు, వసువు, జయుడు. పుష్టార్గునికి పభ, దోష అనే ఇద్దరు 


భార్యలు ఉన్నారు. వారిలో ప్రభకు ప్రాతఃకాలము, మధ్యాహ్నము, 
సాయంకాలము అనే ముగ్గురు కుమారులు కలిగారు. దోష అనే 
ఆమెకు ప్రదోషుడు, నిశీథి, వ్యుష్టుడు అనే ముగ్గురు కుమారులు 
కలిగారు. వ్యష్టుడి భార్యపేరు పుష్కరిణి. వారికి సర్వతేజుడు అనే 
మారుడు కలిగాడు. ఆ సర్వతేజునకు చక్షువు అనే పేరు కూడా 
ఉంది. అతని భార్య ఆకూతి. వారిరువురికి చాక్షుషమనువు అనే 


87 


శ్రీమద్భాగవతము 


సత్యవంతుడు, ధ్రుతుడు, వ్రతుడు, అగ్హిష్టోముడు, అతిరాత్రుడు, 
ఉలూకుని భార్య పేరు పుష్కరిణి. వారికిఅంగుడు, సుమనసుడు, 
ఖ్యాతి, క్రతువు, అంగిరసుడు, గయుడు, అనే ఆరుగురు 


వారిలో అంగుని భార్యపేరు సునీథ. వారిద్దరికీ వేనుడు అనే 
కుమారుడు కలిగాడు. చిన్నప్పటి నుండి ఈ వేనుడు దుర్మార్గుడు గా 
పెరిగాడు. వీడి దుర్మార్గమును సహించలేక అతని తండ్రి విరక్తితో 
నగరము విడిచిపెట్టి వెళ్లిపోయాడు. వేనుని దుర్మార్గమును తట్టుకోలేక 


బుషులు అతనిని శపించారు. ఆ శాపకారణంగా అతడు 
చనిపోయాడు. వేనుడు చనిపోయిన తరువాత ఆ ౭ 
కుడిచేతిని మర్దించారు. ఆ మర్దన ఫలితం చేత ప్యథువు అనే 
కుమారుడు జన్మించాడు. పృథుడు సాక్షాత్తు శ్రీప 


ర అవతారము.”అని 


ఇప్పుడు విదురునికి ఒక సందేహము వచ్చింది. “మహాత్మా! 
అంగరాజు పుణ్యాత్ముడు, సాధుస్వభావుడు కదా. మరి అతనికి వేనుడు 


విడిచి 


వెళ్లిపోయాడు. అంగరాజు తరువాత రాజైన వేనుని మునులు ఎందుకు 


88 


చతుర్ధ స్కంధము 


శపించారు. రాజును ఆ పకారము శపించవచ్చునా? ఈ వివరాలన్నీ 
నాకు తెలియజేయండి.” అని అడిగాడు విదురుడు. మైత్రేయుడు ఇలా 


ద దాగా 
చెప్పు ౧౮౮౮ తరం. 


“విదురా! అంగుడు రాజర్షి. జక సారి ఆయన యజ్ఞము 


లు తీసుకోడానికి దేవతలను మంతపూర్వకంగా 


చేనునాడు. హవిగ 


ఆహ్వానించారు బుత్విక్కులు. కాని దేవతలు రాలేదు. అంగరాజు 
బుత్విక్కుల వంక చూచాడు. “రాజా! మేము యజ్ఞమునకు కావలసిన 
సంభారములు ధర్మ మార్గముననే సేకరించాము. ఈ సంభారములలో 
వోషమూ లేదు. మేము వేదం చదువుకున్నాము. మేము 
ఉచఛ్చరించిన మంత్రములలో కూడా ఎటువంటి దోషము లేదు. 
మంత్రములు శక్తికలవి. మేము దేవతల పట్ల ఎటువంటి తిరస్కార 
చూపలేదు. దేవతలు వచ్చి వారి హవిర్జాగములను ఎందుకు 


స్వీకరించడం లేదో తెలియడం లేదు.” అని అన్నారు. 


అంగరాజు చాలా బా 


ధ పడ్డాడు. వెంటనే అక్కడ ఉన్న 
సదస్సులను పిలిచి దేవతలు ఎందుకు రాలేదు? కారణం ఏమిటి? 


నీవు ఈ జన్మలో గానీ గత జన్మ అతో గానీ ఏ యూ వ కాని 
,€ నము లేదు. పుత్రులు లేని వారి నుండి 
దేవతలు హవిస్సులు గంత ఆ కారణం చేత దేవతలు రాలేదు. 
నీవు జము చేస్తే నీకు ఆ 
యజ్ఞపురుషుడు తప్పకు PN ప్రసా 


పుత్రులు కావాలనే కోరికతో 


దిస్తాడు.” అని అన్నారు. 


89 


శ్రీమద్భాగవతము 


ఆ మాటలు విన్న అంగరాజు వెంటనే పుత్రుల కోసరం ఒక యజ్ఞము 
చేనాడు. ఆ యజ్ఞ కుండము లో నుండి యజ్ఞ పురుషుడు బయటకు 
వచ్చాడు. అతని చేతిలో ఒక బంగారు పాత్ర అందులో పాయసము ఉ 
న్నాయి. అంగరాజు ఆ పాయస పాత్రను తీసుకొని తన భార్యకు ఇచ్చాడు. 
ఆమె ఆ పాయసమును స్వీకరించింది. కాలగతిన ఆమె గర్భము 
ధరించి ఒక కుమారుని ప్రసవించింది. ఆ కుమారుని పేరు వేనుడు. 


వేనుడు పుట్టినప్పటి నుండి అధర్మకార్యములు అంటే ఎంతో 

ఇష్టము. దుష్టుడుగా తయారయ్యాడు. అడవిలోకిపోయి చిన్న చిన్న 
గములను చంపేవాడు. తనతో ఆడుకొనే బాలురను అతి క్రూరంగా 

కు. వేనుడు రావడం చూచిన ప్రజలు దూరంగా 
పారిపోయేవారు. ఇది చూచి అంగరాజు కుమారుని కఠినంగా 
దండించాడు. కాని ప్రయోజనం లేకపోయింది. దుర్మార్లులయిన 
కుమారులను కన్న వారు పడే కష్టాలు అన్నీ అంగరాజు అనుభవించాడు. 
ఆ కుమారుని వలన అతనికి అపఖ్యాతి వచ్చింది. మానసికంగా 
reg 


విదురా! సంతానము లేని వారు సంతానము కొరకు 
యజ్ఞములు, యాగములు, వ్రతములు చేస్తారు. అన్ని దేవుళ్లకు 
మొక్కుతారు. ఆ పుట్టే కుమారుడు దుర్మార్గుడు అయితే వచ్చే కష్టాలను 
వారు ఊహించలేరు. చెడ్డ సంతానమువలన మానవులకు చెడ్డ పేరు, 
అందిరితో విరోధము, మానసిక బాధ కలుగుతాయి. ప్రతిరోజూ ఇంటి 
మీదికి తగాదాలు వస్తుంటాయి. ఇటువంటి కుమారులు ఎందుకు 
పుట్టారా అని ఏడుస్తారు. జ్ఞాని అయిన వాడు అటువంటి కుమారులను 


90 


చతుర్ధ స్కంధము 


అందుకని అంగరాజుకు నిర్వేదము కలిగింది. రాత్రిళ్లు 
నిద్రపట్టడం లేదు. ఒకరోజు ఎవ్వరికీ చెప్పకుండా రాజ్యము విడిచి 
వెళ్లిపోయాడు అంగరాజు. మరునాడు అంగుడు కనిపించలేదు. 


అనుకున్నారు. అంగరాజు కోసరం వెతికించారు కానీ పయోజన 


లేకపోయింది. రాజు లేని రాజ్యము అరాచకం అవుతుంది. అందుకని 
ఏం చెయ్యాలా అని ఆలోచించసాగారు. 


కము అవుతుంది అని తలంచిన 


మంత్రులు, పురోహితులు అంగరాజు భార్య అనుమతితో వేనుని రాజుగా 

| కూరస్వభావము కల వేనుడు రాజు కాగానే, వేనుడు 
తమను కఠినంగా శిక్షిస్తాడేమో అని భయపడి, దుర్మార్గులు అంతా 
రాజ్యము విడిచి పారిపోయారు. వేనుడు తనకు తానే భగవంతుడిగా 
ప్రకటించుకున్నాడు. తనను కాకుండా వేరు దేవుళ్లను పూజించే 
వారిని అవమానించసాగాడు. 


అభిషేకించారు. 


91 


శ్రీమద్భాగవతము 


వేనుడు వేదములను నమ్మడు. ఎవరినీ వేదములలో 
చెప్పబడిన యజ్ఞములు, యాగములు చేయవద్దని ఆదేశించాడు. 
ధర్మము అనేది లేకుండా చేసాడు. రాజు యొక్క అధర్మ ప్రవర్తన చూచి 
అధి కారులుకూడా అధర్మవర్తనులుగా మారి పోయారు. ఇది 
మాూచినమునులు అందరూ ఒకచోట చేరి ఆలోచించసాగారు. 


“వేనుడి రాజ్యములో ప్రజలు చాలా బాధలు పడుతున్నారు. 
రాజ్యము అరాచకము అవుతుందని వేనుని రాజును చేస్తే, వీడు ఇలా 
తయారయ్యాడు. ధర్మాత్ముడైన అంగరాజుకు ఇలాంటి అధర్మవర్తనుడు 
పుట్టాడు. వీడు మంచి మాటలు వినే పరిస్థితిలో లేడు. ఇప్పుడు 

ను రక్షించే ఉపాయము ఆలోచించాలి. ఏడి అధర్మ ప్రవర్తన 
వలన వీడు క: చచ్చాడు. ముంద ూటలతో చెప్పి 


అందరూ వేనుని వద్దకు వెళ్లారు. వేనునితో ఇలా అన్నారు. 
“మహారాజా! మేము చెప్పబోవు మాటలను శ్రద్ధగా వినండి. దీని వలన 
తమరికి ఆయుషు, కీర్తి వృద్ధిపొందుతాయి. మనస్సు, వాక్కు, దేహము 
వీటి ద్వారా ధర్మమును పాటించాలి. అటువంటి వారికి న్వర్ణలోక 
సౌఖ్యములు, తుదకు మోక్షము లభిస్తుంది. కాని నీవు ధర్మవాని 
కలిగించే పనులు చేస్తున్నావు. రాజ్యంలో ధర్మం నశిస్తే ఆ రాజుకు 
ఐశ్వర్యము నిలువదు. 


92 


చతుర్ధ స్కంధము 
లంచగొండులు అయ్యారు. దేశంలో దొంగతనాలు నేరాలు 
పోతున్నాయి. నీవు ప్రజల నుండి పన్ను తీసుకుంటున్నావు. 


రులు రాజు ఉద్యోగులు 


యులు చక్కగా అనుష్టింపబడతాయో 
కరుణను ప్రసరిస్తాడు. ఆ పరవ నాట్ల త్మ కరుణా కటాక్ష హా త 


అ.) 


దను ఉంటుంది. 


ఓ రాజా! స్వరము మొదలగు మూ 
పాలకులకు, దేవతలకు, యజ్ఞములకు అధి 
యజ్ఞన్వరూపుడు ,వేదస్వరూపుడు, తపోరూపుడు అయిన ఆ 
పరమాత్మను నీ దేశములో ప్రజలు యజ్ఞములు, యా! 
చేయడం ద్వారా పూజిస్తున్నారు. నీవు కు 
యజ్ఞయాగములు చేసి ఆ పరమాత్మను సేవించు. ఏ రాజ్యంలో 


బాహ్మణులు యజ్ఞ యాగములు చేస్తుంటారో, ఆ రాజ తతో 


ంచభూతములు చక్కగా కోరిన వరములు పసాదిస్తాయి. ” అని 
వేనుడికి నచ్చచెప్పబోయారు బుషుఊ 


93 


శ్రీమద్భాగవతము 

కాని వేనుడు వారి మాటలు పెడచెవిని పెట్టాడు. “నేను ఈ 
దేశపు రాజును. నన్ను వదిలిపెట్టి ఎవరికో యజ్ఞములు యాగములు 
చేయడం ఏమిటి? మరు అందరూ మూ ఫలు. 
వదిలిపెట్టి ఎవరినో సేవిస్తున్నారు. నేను మీకు ప 
ఈశ్వరుడను. ఆ యజ్ఞములు అన్నీ నా పరంగా నే చెయ్యా ప్న 
అవమానిస్తే మీకు ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ సుఖాలు 
కలుగవు. మీరు యజ్ఞపురుషుడు అంటున్నారు. ఆ యజ్ఞపురుషుడు 
ఎవరు? ఎక్కడ ఉంటాడు? మీకు తెలుసో లేదో! బ్రహ్మ, వి ము వు, 
మహేశ్వరుడు, ఇంద్రుడు , చంద్రుడు, మము ste, 
యముడు, సూర్యుడు, దేవతలు ౨ అ స్తే పాటే ఉన్నారు. రాజును 
అయిన నేను సర్వదేవమయుడను. ఆ 


కాబట్టి ఓ మునులారా! నా మీద ఉన్న ద్వెష 
వదిలిపెట్టండి. నన్నే పరమాత్మగా కొ 
పరంగా చేయండి. హవిస్సులు నాకు అర్జించండి. నా కంటే వేరే 


లవండి. అన్ని యజ్ఞములు నా 


బుద్ధిలేని వాడు, దుర్మార్లుడు, త సుత మూటలను వ 


ఆరి 


అ అపు 


డు వారు ఇలా అన్నారు. 


“ ఈ అధర్మపరుడు అయిన వేనుడు ఇంక జీవించ 
డదు. వీడిని వెంటనే సంహరించండి. వీడు బతికి ఉంటే + 


ఉండకుూ 


లోకాన్నే నాశనం చేస్తాడు. వడికి రాజుగా ఉండే న వ, వీడు 


చతుర్ధ స్కంధము 


ఎవరి కరుణతో, దయతో ఏడు రాజు అయ్యాడో ఆ పరమాత్మనే 


ూషిస్తున్నాడు. కాబట్టి వీడిని చంపక తప్పదు.” అని తీర్మానించారు. 


౨) గార్షై( 


| డు కః Tg 
కుమారుడు మరణించాడని తెలిసి అతని తల్లి సునీథ పరుగు 
కుమారుడు వేనుని శరీరాన్ని ఒక చోట పెట్టి 


హోమములు జేస్తునారు. తరువాత 
చెప్పుకుంటున్నారు. 


పరమాత్మ కథలను 


లో వారికి ఒక అనుమానం వచ్చింది. మనము 
వేనుడిని చంపేసాము. మరి ఆ రాజ్యం ఎలా ఉందో. అరాచకం 
పెరగలేదుకదా! అని అనుకున్నారు. 


వారు అనుకుంటూ ఉంటే కొంత మంది దొంగలు 
దొంగసాత్తును చేతబట్టుకొని అటుగా పరుగెడుతున్నారు. అప్పుడు 


వారికి అర్ధం అయింది. రాజు అయిన వేనుడు చనిపోగానే రాజ్యంలో 


అరాచకం పబలిపోయింది. దొంగతనాలు దోపిడీలు హింస 
ల్‌ 


ఉంది. కానీ వారి కోసర 


95 


శ్రీమద్భాగవతము 


అయిపోకూడదు. వీడి వంశంలో వీడు ఒక్కడే దుర్మార్గుడు కానీ 
మిగిలిన అందరూ ధర్య్మాత్తులే. కాబట్టి ఈ వేనుని వంశమును 


రక్షించాలి. ఈ రాజ్యానికి ఒక రాజును పుట్టంచాలి.” అని అనుక న్నారు. 


వెంటనే ఆ మునులందరూ వేనుని తల్లి సునీథి వేనుని 
శరీరాన్ని సంరక్షిస్తున్న ప్రదేశానికి చేరుకున్నారు. వేనుని మ్యతకళేబరము 
చుట్టుకూర్చున్నారు. వేనుని మ్యతదేహము యొక్క 
ఆ తొడ ప్రదేశం నుండి ఒక పొట్టి మనిషి 
పుట్టాడు. వాడు నల్లగా ఉన్నాడు. దవడలు పెద్దవిగా ఉన్నాయి. చట్టి 
ముక్కు. ఎరని కళ్లు. రాగి రంగు జుట్టు. విక్కతంగాఉన్నాడు. 
పొట్టివాడు ము నుల ముందు నిలబడి “నేను ఏమి చెయ్యాలి” అని 


అడిగాడు. 


తొడల భాగాన్ని 


మర్దించారు. అప్పుడు 


ఇలాంటి వాడిని రాజును చేయడం ఏమిటని ఆ మునులు 
“నిషీదొ (అక్కడ కూర్చో అన్నారు. అందువలన వాడిని నిషాదుడు అని 
అన్నారు. వాడి వంశంవాళ్లు నిషాదులు అయ్యారు. ఆనిషాదుడు 
ట్టగానే ము ఏనుడి పాపాలన్నీ ఆ నిషాదుడిని స్వీకరించ 


పాపాలన్నీ స్వీకరించాడు. అప్పటినుండి నిషాదులు పాపాత్ములు 


శ్రీమద్భాగవతము 


నము పదునాలుగవ అధ్యాయము సంపూర్ణము 


ఓం తత్సత్‌ ఓం తత్షత్‌ ఓం తత్సత్‌ 


96 


వేనుని తొడల నుండి పొట్టివాడు వికృతాకారుడు పుట్టాడని 
మునులు తమ పట్టు విడువ లేదు. మరలా వేనుని శరీరమును 
మధించారు. ఈ నారి వారు వేనుని బాహువులను మధించారు. 
వేనుని బాహువుల లోనుండి ఒక పురుషుడు ఒక సీ స్త్రీ పుట్టారు. ఆ 
స్త్రీపురుషులు సాక్షాత్తు భగవంతుని అవతారములు అ అని అ అనుకొన్నారు 


(ఇదేమిటి. తొడల నుండి చేతుల నుండి బిడ్డలు పుట్టడం 
ఏమిటి అని అనుకుంటున్నారా! మరి ఈ నాటి పరిశోధనలలో క్లోనింగ్‌ 
అనీ, జీన్సు అనీ, పిండం దశలోనే జీన్ఫును మార్టవచఛ్చనీ, స్త్రీపురుష 
సంయోగం అవసరం లేకుండానే బిడ్డలను పుట్టించవచ్చనీ, నేటి 
శాస్ర్రపరిజ్ఞానము చెబుతూ కదా!(ఈనాడు నవంబరు 6,2012 
దిన పత్రిక సుఖీభవలో చూ? 5,000 సంవత్సరాల 
| మాయగా చెబితే మనం నమ్మడం లేదు) 


కండి) ఆ పరిజ్ఞానమ 


కిందట బుషులు చూ 


దత్తు విష్ణువు అంశ అనీ, కుమార్తె 
స అంశ అనీ భావించారు. ఆ కుమారుడికి ప్యథు అనే పేరు 
నూమిని పరిపాలించగలడు. ఆ కుమార్తె లక్షీదేవిగా 


97 


శ్రీమద్భాగవతము 


మహారాజుగా జన్మించాడు. ఆయనతో పాటు ఆయనభార్య లక్ష్మీదేవి 
కూడా జన్మించింది. 

(వీరిది అన్న చెల్లి అనుబంధంకాదు అని చెప్పినట్టుంది. పైగా వీరు 
ఒకతల్లి కడుపున పుట్టలేదు. కేవలం చనిపోయిన వేనుడి 
అవయవాలను మర్దించడం ద్వారా పుట్టారు. వరికి ఈ లౌకిక మైన 
బంధుత్వం అంటకట్టకూడదు అని బు 


షుల భావన అయి ఉండవచ్చు 


మునులు వీరి యొక్క గుణగణము 
దేవతలు పుష్టముల వాన కురిపించారు. దేవ దుందుభులు మోగాయి. 
దేవర్వులు, పితృదేవతలు అందరూ అక్కడకు చేరుకున్నారు. 
బ్రహ్మదేవుడు కూడా దేవతలతో సహా అక్కడకు వచ్చాడు. 


లను కీర్తించారు. 


వేనుడి కుమారుడి కుడి చేతిలో విష్ణు చకము, 
పాదములలో పద్మము గుర్తులు ఉండటం చూచారు. ఆ కుమారుని 
శ్రీహరి అంశగా భావించారు. వెనువెంటనే బుషులు మునులు 


బాహ్మణులు ఆ బాలునిని రాజుగా అభిషేకించారు. 


ప్రకారంగా రాజ్యాభిషిక్తుడు అయిన పృథు మహారా 
అర్చిదేవిని వివాహం చేసుకున్నాడు. ఆ ప్యృథుమహారాజుకు కుబేరుడు 
జక బంగారుతో చేయబడిన సింహాసనమును ఇచ్చాడు. వరుణుడు 
తెల్లని గొడుగును ఇచ్చాడు. వాయు దేవుడు రెండు చామరములను 
(గాలి రావడానికి ఏసిరేవి ఇచ్చాడు. ధర్మదేవత ఒక మాలను ఇచ్చింది. 
ఇంద్రుడు కిరీటమును ఇచ్చాడు. యముడు దండమును ఇచ్చాడు. 
బ్రహ్మ వేదములను 


98 


లను ఇచ్చింది. గంధర్వులు తన నాట్య, సంగీత కౌశలమును 
. బుషులు ఆశీర్వదించారు. సముద్రుడు శంఖమును 
ఇచ్చాడు. ప్రకృతి మంచి మార్గమును ఏర్పాటు చేసింది. సూతులు 
గధులు ఆయనను స్తుతించడానికి వచ్చారు. తనను 


“కు వంది మాగధులారా! నేను ఇప్పుడే 
నేను ఏమీ చేయలేదు. నా పరాక్రమము ఏమిటో లోకానికి తెలియదు. 
అటువంటప్పుడు నన్ను ఏమని స్తుతిస్తారు. కాబట్టి నన్ను స్తుతించడం 
మాని ఎవరైనా యోగ్భులను స్తుతించండి. ఇప్పుడు మీరు నేను 
ఏమేమో చేస్తానని స్తుతించి అవి నేనునెరవేర్టలేకపోతే మీ స్టోతములు 
అన్నీ అబద్ధములు అవుతాయి. అది నాకు ఇష్టం లేదు. 


పుట్టాను. ఇంకా 


పజలు ఇప్పటి దాకా ఏమ్‌ చేయని నా నంటి వాడిని కీర్తించడానికి 
ఇష్టపడరు. ఎన్నో మంచి పనులు చేయడానికి, మా పెద్దల 
ఎంపొందించుకోడానికి నాకు శక్తి 
99 


శ్రీమద్భాగవతము 


ఉన్నప్పటికినీ, నేను ఏమ్‌ చేయకుండానే నన్నునేను మనుషులను పెట్టి 
పొగిడించుకోవడం మంచి పద్ధతి కాదు. 


ఇది ఎలా ఉందంటే, ఎవరైనా ఏవో కొన్ని శాస్త్రములు 
చదివి, అంత మ ఆత్రం చేతనే, “నాకు అన్నీ శక్తులు వచ్చేసాయి, నాకు 
అంతా వచు” అని తనను తాను పొగుడుకుంటే, లోకం అతనిని 
చూచి హేళనగా నవ్వుతుంది. కాని తనను చూచి అందరూ 
నవ్వుతున్నారని వాడికి తెలియదు.(ప్రస్తుతం మన రాజకీయ 


కపటం లేని వారు, ఉన్నతమైన హృదయం కలవారు, 
తనను ఎవరైనా పొడుగుతుంటే సిగ్గు పడేవారు, అటువంటి వారు 
ఎంతో జ్ఞానమును, శక్తులను ఆర్జించినా, ఎవరైనా తమను 
పొగుడుతుంటే ఒప్పుకోరు. నేను చేసే మంచి పనులను చూచి ప్రజలు 
ఆనందపడాలి కానీ నన్ను నేను పొగిడించుకోవడం వలన ఏమి 
ప్రయోజనము. 


“నీవు గొప్ప వాడివి, నీవు ఏం చేసినా చెల్లుతుంది” అని 
పొగుడుతుంటే, బుద్దిలేని వాళ్లు పొంగిపోతారు కానీ, బుద్దిమంతులు 
అటువంటి పొగడ్తలను సహించరు. మొగ్గలోనే తుంచేస్తారు. 


కాబట్టి ఓ వందిమాగధులారా! నేను ఇప్పటి దాకా 
ఎటువంటి మంచి పనులు చేయలేదు. 


మీరు స్తుతిస్తున్న స్తోతములకునేను పొంగిపోతే, నా వంటి అజ్ఞాని 


కు కీర్తి రాలేదు. ఇప్పుడు 


100 


చతుర్ధ స్కంధము 


మరొకడు ఉండడు. దయచేసి నన్ను స్తుతించకండి.” అని వినయంగా 
అన్నాడు పృథు మహారాజు. 


(మేము అధికారంలోకి వస్తే అన్నీ ఉచితంగా ఇస్తాము. అందరికీ 
ఇళ్లుకట్టించి ఇస్తాము, ఉద్యోగాలు ఇస్తాము, ఉచితంగా కరెంటు 
ఇస్తాము, ఉచితంగా బియ్యం ఇస్తాము, ఉచితంగా పెళ్లిల్లు 
చేయిస్తాము అంటూ వాగ్దానాలు చేసే రాజకీయనాయకులు ప్యథు 


అలాగే “నీకేం తక్కువ. నీకు సియం, పియమ్‌ కావాల్సిన 
అర్హతలు అన్నీ ఉన్నాయి. నీ తండ్రి తరువాత, నువ్వే మా సియం అని 
పొగిడించుకునే వాళ్లు, వారి భక్తజనులు కూడా ఈ అధ్యాయం 
చదివి, ప్యృథుమహారాజును చూచి, తాము ఏమిటో తమ అర్హత 
ఏమిటో తాము తెలుసుకోవాలి.) 


శ్రీమద్భాగవతము 


చతుర్థ్ధస్కంధము పదునైదవ అధ్యాయము సంపూర్ణము 
ఓం తత్సత్‌ ఓం తత్భత్‌ ఓం తత్సత్‌ 


101 


శ్రీమద్ధాగవతము 

శ్రీమద్దాగవతము 

చతుర్ధస్కంథము 
పదునారవ అధ్యాయము. 


ప్యథు మహారాజు ఈ పకారం చెప్పగా ఆయన మాటలు విన్న 
చూచారు. అప్పుడు మునులు వారితో ఇలా అన్నారు. 


వంది 


“మహారాజులు అలాగే అంటారు. వారు ఏమేమి చెయ్యాలో 
మీరు చెబితేనే కదా తెలిసేది. కాబట్టి భవిష్యత్తులో పృథు మహారాజు 
ఏమేమి చెయ్యాలో మీ స్తోత్రాల ద్వారా వివరించండి.” అని అన్నారు. 
అప్పుడు ఆ వందిమాగధులు పృథు మహారాజును పొగడకుండా 


“కు మహారాజా! నీ గురించి నీవు తెలుసుకో. నీవు విష్ణువు 
అంశలో పుట్టిన వాడివి. నీ మహిమను వర్ణించే శక్తి మాకు లేదు. నీవు 
దుర్మార్గుడు అయిన వేనరాజు శరీరం నుండి పుట్టినా, విష్ణువు 
పౌరుషము, పరాక్రమము అంతా నీలో ఉంది. నీవు శ్రీహరి అంశలో 
పుట్టావు కాబట్టి నిన్ను కీర్తిస్తే ఆ శ్రీహరిని కీర్తించినట్టే. పైగా మునులు 
అందరూ నిన్ను కీర్తించమన్నారు. వారి యోగబలమును మాలో 
న ర 


వారి వారి వర్ణాశ్రమ ధర్మములను పాటింపజేస్తాడు. పృథు చక్రవర్తి 
వర్ణాశమ ధర్మములను కాపాడుతాడు. వర్ణాశమ ధర్మములను 


102 


చతుర్ధ స్కంధము 


అతిక్రమించిన వారిని కఠినంగా శిక్షిస్తాడు. పృథు చకవర్తి 
మానవ రూపముతో ఉన్నను, అప్పుడప్పుడు మూడులోకములకు మేలు 
చేయడానికి ఇందుడు మొదలగు లోకపాలకుల రూపములను 


ఈ ప్యథు చక్రవర్తి అందరినీ సమనంగా చూస్తాడు. 
భూతదయ కలవాడు. ప్రజల వద్ద నుండి పన్నుల రూపంలో ధనం 
రాబట్టి ఆ ధనాన్ని ప్రజా ప్రయోజనాలకు. దాన ధర్మాలకు 
గిస్తాడు. పృథు చక్రవర్తికి సహనము ఎక్కువ. అందరినీ 


క్షమిస్తాడు. బాధ పడే వారి మీద కరుణ చూపిస్తాడు. ఎవరైనా ఇతనిని 


వినియ 


ద్వేషించినా అవమానించినా సహించి ఊరుకుంటాడు. 


దుడు సకాలంలో వర్షాలు కురిపించకపోతే 
ఇందుడుగా మారి, మేఘములను శాసింా 


ఆనందింపజేస్తాడు. 

ఈ పృథు చక్రవర్తి ఎప్పుడు ఎక్కడకు ఎందుకు పోతాడో, 
ఏ పని ఎందుకు చేస్తాడో ఎవరికీ తెలియదు. అంత గంభీరంగా 
రహస్యంగా రాచకార్యములు నెరవేరుస్తాడు. ఆయన చేసిన పనులకు 
మంచిఫలితములు కలిగినపుడే ఆ పన 
తెలుసుకుంటారు. 


ంల గురించి పజలు 


103 


శ్రీమద్భాగవతము 


పృథు చకవర్తి న్యాయము, ధర్మము అయిన 


మార్గములలోనే ధనమును కూడబెడతాడు. ఎవరినీ హింసించడు. 
బాధపెట్టడు. ఈతడు మహా గుణవంతుడు. వరుణుడు 
వానలుకురిపించినట్టు ఈతడు పజలమ్‌ద తన కరుణను పేమను 


వర్షింపజేస్తాడు. 


ప్యథు చకవర్తి శత్రు భయంకరుడు. ఈతనిని 
తాకడానికికూడా రత్త వులకు ధైర్య ౦ చాలదు. ఈతనిని ఓడించడానికి 
ఎవరికీ చేతకాదు. ఈ పృథు చకవర్తి చార చక్షువు. చారుల ద్వారా 
రాజ్యంలో జరిగే అన్ని విషయములను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ 
ఉంటాడు. ఏదైనాపొరపాటు జరిగితే వెంటనే సరిదిద్దుతాడు. 


ఈ ప్యథు చక్రవర్తి నేరము చేసిన వారిని, తప్పుచేసిన 
వారిని వారు చేసిన తప్పుకు, నేరములకు తగిన శిక్షలు విధిస్తాడు. 
నిరపరాధులను సగౌరవంగా విడుదల చేస్తాడు. ఈ ప్యథు చకవర్తి 
తన ఆజ్ఞలను ఈ భూమి అంతా వర్తింపజేస్తాడు. ప్రజలందరూ 
ఆయనను “రాజా అని సంబోధిస్తారు. ఈ ప్యథు చక్రవర్తి ధృడమైన 
వ్రతము కలవాడు. బ్రాహ్మణులకు మేలు చేస్తాడు. వ్యద్దులకుసేవజేస్తాడు. 


7” 


సు 
వారిని గౌరవిస్తాడు. అన్ని పాణులకు ఆశయం కల్పిస్తాడు. టీనులను 


కరుణిస్తాడు. 


ఈ పృథు చకవర్తి పరస్తీలను తన తల్లి వలె గౌరవిస్తాడు. 
తన భార్యను ఎంతో ఆదరంగా చూస్తాడు. పజలను తన కన్న బిడ్డలవలె 
పరిపాలిస్తాడు. వేదవేదాంగపండితులైన బాహ్మణులకు సేవకుని వలె 


104 


చతుర్ధ స్కంధము 


వ్యవహరిస్తాడు. పజలందరూ ఇతనిని తమను తాము ఎలా పేమిస్తారో 
అలా ప్రేమిస్తారు. సన్యాసులను ఈయన గౌరవిస్తాడు. మ 


కీడు చేసేవారిని కఠినంగా శిక్షిస్తాడు. 


)ంచివారికి 


పృథు చక్రవర్తి సాక్షాత్తు భగవంతుని అంశలో 
పుట్టినవాడు. భగవంతుని మాదిరి ఈయన ఎవరి యందు భేదబుద్ది 
కలిగి ఉండడు. ఈయన పరాక్రమము అద్వితీయము. ఈయన 
రాజులకు రాజు. ఈ ప్యథు చక్రవర్తి భూమండలమునంతా శాసిసాడు. 
తన రథం మీద భూమి అంతా తిరుగుతూ తన శాసనాన్ని 
భూమండలము అంతా అమలు చేస్తాడు. 


ప్యథు చక్రవర్తి ఇంద్రుడు మొదలగు లోకపాలకుల వద్ద 
నుండి కూడా శుల్మము లను తీసుకుంటాడు. పృథు చక్రవర్తి 
భూమండలమునకు మొట్టమొదటి రాజు. ప్యథు చక్రవర్తి ఈ భూమి 
నంతా చదును చేసి పంటలు పండిస్తాడు. ఓషధులను భూమి నుండి 
వెలికితీస్తాడు. శత్రురాజులు తన మీదికి యుద్ధమునకు వచ్చినపుడు 

రాయు వలె వారిలో జొరబడి వారిని చిందర వందర చేస్తాడు. 

ఈయన పరాక్రమానికి శత్రురాజులు నిలువలేక పారిపోతారు. 

ఈ పృథు చక్రవర్తి సరస్వతీ నదిపుట్టిన ప్రదేశంలో 
ంగయు చేస్తాడు. ఈయన మీద కోపంతో ఇందుడు 
మును దొంగిలిస్తాడు. ఈ ప్యథు చక్రవర్తి తన 
కుమారుని వద్దకుపోయి ఆయన వద్ద నుండి 
సుకోదగిన జ్ఞానమును పొందుతాడు. 


105 


శ్రీమద్భాగవతము 


ఈ పృథు చకవర్తి పైన చెప్పిన విధంగా రాజ్యపాలన చేస్తూ 
అఖండమైన కీర్తి ప్రతిష్టలు గడిస్తాడు. ఈ ప్యథు చక్రవర్తి కి 
భూమండలములో ఎదురు లేదు. ఈయన కీర్తి భూమండలము 
అంతా విస్తరిస్తుంది. ఈయన తన పాలనలో ఉన్న ప్రజల కష్టాలు అన్నీ 
పోగొడతాడు. ఈ ప్యథు చక్రవర్తిని దేవతలు అందరూ కీర్తిస్తా 
ూగధులు పృథు మహారాజును కీర్తించారు. 


రు” అని 


జహా 


ఇంది వ 


చతుర్ధస్కంధము పదహారవ అధ్యాయము సంపూర్ణము 
ఓం తత్సత్‌ ఓం తత్లత్‌ ఓం తత్సత్‌ 


చతుర్ధస్కంధము 
పదిహేడవ అధ్యాయము. 


ప్యథు మహారాజు తన కర్తవ్యములను, తాను చేయవలసిన 
పనులను, నిర్వహించవలసిన బాధ్యతలను నేర్పుగా చెప్పిన వంది 
ంగధులకు తగిన బహువ డు. తరువాత 
నాలుగు వర్ణముల వారిని అనగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య శూద్రులను, 
తన కిందపనిచేసే పనివారినీ, పురోహితులను అందరినీ పిలిపించి 


ంనములను ఇచ్చి పంపింఇ 


వారి వారి అర్హతలను బట్టి సత్కరించాడు.” అని మైతేయుడు 
విదురునికి చెప్పాడు. 


106 


ఇప్పుడు విదురునికి ఒక సందేహమ 
తీనాడు అన్నారు కదా. అది ఎలా సంభవమయింది తెలియజేయండి. 


దుం చదునుగా ఉండదు. ఎగుడు 


మహారాజు భూదేవిని పితికి ఓషధులను వెలికి 


ఎందుకంటే సాధారణంగా భూ 


దిగుడుగా ఉంటుంది కదా! పృథు మహారాజు ఆ భూమిని ఎలా 


సమతలంగా చేసాడు. అటి కాకుండా ఇందుడు ప్యృథు మహారాజు 


న్వయును దొంగిలించాడు అన్నారుకదా. అది ఎలా జరిగింది. 
తరువాత పృథు మహారాజు సనత్కుమారుని వలన భగవంతుని 
న తెలుసుకున్న 


తత్త్వమును తెలుసుకున్నాడు అని చెప్పారు కదా! ఆయ 


మహారాజు సాక్షాత్తు విష్ణువు అంశ అని అన్నారు కదా! అందుకని ఆ 


డా వివరించండి. అటికాకుండా, పృథు 


నకు | 
పుడు అయిన తరువాత రాజ్యములో పరిస్థితులను 


“విదురా! పృథు మహారాజు ఈ భూమండలము 


౦లో ప్రజలు ఆహారం దొరక్క బాధలు 
డు పజలందరూ వచ్చి ప్యృథు 


యూవాలి. ఆకలితో మేము అందరమూ 
ఆకలి తీరే ఉపాయము ఆలోచించు 


శ్రీమద్భాగవతము 


లోకములకు జీవన ప్రదాతవు అనీ అంటారు. కాబట్టి 
న నా వేడుతున్నాము. ” అని పొరించారు. 


షే థి 


వారి పార్థనలను విన్న పృథు మహారాజు వారికి అభయం 
ఇచ్చాడు. ఈ పాణులకు ఆకలి బాధ ఎందుకు తీరడం లేదా అని 
తతత దానికి కారణం తెలుసుకున్నాడు. ఈ భూమిలో 


రకాల ధాన్యాలు, ఓషధులు ఉన్నాయి. అవన్ని భూదేవి జో 
దాచుకొంది. బయట పెట్టడం లేదు. కాబట్టి ఈ భూదేవి నుంచి 
ఆహారమును బయటకు తీయాలి అని అనుకున్నాడు. 


మును భూదేవి మీదనంధించాడు. ఇది 
చూచి భూదేవి పారిపోయింది. పృథు మహారాజు భూదేవిని ఆమె 
ఎక్కడకు పోతే అక్కడకు వెంబడించాడు. ఇంక పరుగెత్త లేక 
ఆగి పోయింది. పృథు మహారాజును చూచి ఇలా పలికింది. 


భూదేవి 


స్త్రీ వధ మహాపాపం కదా! జక వేళ స్తీ తప్ప 

మాన ఇం వారిని కొట్టరు. న్‌ మవారాజువు నన్ను 
ఏల కంత నేను ఈ భూమి మీద జీవించే 
ప్రాణులకు ఆధారము. నన్ను ముక్కలు చేస్తే వారు ఎక్కడ ఉంటారు. 
ఆలోచించు” అని పలికింది భూదేవి. 


108 


చతుర్ద స్కంధము 

దానికి పృథు మహారాజు విధంగా బదులు చెప్పాడు. “నేను ఈ 
భూమండలమునకు మహారాజును. నీవు నా శాసనమును 
వ్యతిరేకించావు. మానవులు చేసే యజ్ఞయాగములలో నీవు 
హవిర్ణాగమును తీసుకుంటావు. కానీ వారికి ఆహారమును ఇక 
ఎందుకని. గోవు గడ్డితిని పాలు ఇవ్వకపో 
్నై కూడా అలో దండిస్తాను. బ్రహ్మదే దేవుడు on 
అనేకములైన గింజలను, ఓషధులను స్యప్టించాడు. వాటిని 

రూనవులకు ఆహారంగా ఏర్పరిచాడు. నీవు ఆ గింజలను 
(ధాన్యమునునీలో దాచుకున్నావు. 
ఇవ్వడం లేదు. కాబట్టి నిన్ను దండించి (భూమిని దున్ని ప్రజలకు 
ఆహారముసమకూరుస్తాను. తన్ను తాను పోషించుకుంటూ, ఇతర 


పంటల రూపంలో పజలకు 


ప్రాణుల ఆకలి తీర్చని వాడిని స్తీఅయినా పురుషుడు అయినా దండింప 
తగినవాడు. కాబట్టి నిన్ను దండించక తప్పదు” అని పలికాడు ప్యథు 


ము. నీకు అహంకారము లేదు. నీకు రాగద్వేషములు లేవు. 
ర పురుషుడవు. ఈ ప్రాణులందరూ నివసించడానికి నన్ను 
సృష్టించారు. నాలో మనుషులు, జంతువులు, పశువు 
పాములు, పాకే జంతువులు, చెమట నుండి పుట్టే జంతువులు 

కములు, నా మీద నివసించమని ఆ బ్రమ్మా కంత నీవు 
క్షాత్తు 1 వాపుడవు. నీవే నన్ను టు అంటే నేను 
ఎవరితో చేప్పకోవాలి. బ్రహ్మ నన్ను స్య 


చంపుతాను అంటున్నావు. 


109 


శ్రీమద్భాగవతము 


ఆ పరమాత్మ తాను స్వతంత్రుడు సమర్ధుడు అయి ఉండి 
కూడా సృష్టిచేయడానికి బ్రహ్మను నియమించాడు. ఆ బ్రహ్మ నన్ను 
సృష్టించాడు. ఆ పరమాత్మకు నమస్కరించి నన్ను కాపాడమని 
వేడుకుంటున్నాను. ఓ పరమాత్మా! నీ మాయాశక్తితో ఈ 
ఎనుస్యషప్టించావు. నేను రసాతలంలో పడి ఉంటే నీవు ఆది 


వరాహ రూపంతో నన్ను జలాల పైకి తీసుకొని వచ్చావు. నీ ఆజ్ఞమేరకు 
నేను నమస్త పాణులను నా మీద ధరిస్తున్నాను. 


విశ్వ వ J) 


a 


ఓ పృథు మహారాజా! నీవుసాక్షాత్తు ఆ పరమాత్మ 
స్వరూపుడవు కదా! నీవే నన్ను బాణములతో చంపడానికి చూస్తున్నావు. 
ర్యము కదా! నీ మాయతో ఈ విశ్వంలో ఉండే ప్రాణులను 
మోహంలో పడవేస్తున్నావు. నేను కూడా ఆమోహంలో ప డే అశ 
ఎందుకు తరుముతున్నావో,ఎందుకు దండిస్తున్నావో తెలుసుకోలేక 
పోతున్నాను. నీకు నమస్కరించడం తప్ప ఏమీ చేయలేను. అందుకని 
దేవి పృథు మహారాజును పా 


కొ 


రించింది. 
ద్ధి 
శ్రీమద్దాగవతము 


చతుర్ధస్కంధము పదిహేడవ అధ్యాయము సంపూర్ణము 
ఓం తత్సత్‌ ఓం తత్సత్‌ ఓం తత్సత్‌ 


110 


“విదురా! ఆ పకారంగా ప్యథు మహారాజును పార్టించిన 


లీ ౫౩ 


భూదేవి అసలు విషయాన్ని ఈ విధంగా వివరించింది. 


“కు మహారాజా! నీవు కాస్త కోపం తగ్గించుకొని నా 
మాటలు ఆలకించు. నీ వంటి వారికి కోపము తగదు. శాంతంగా నేను 
చెప్పేది విను. ఈ లోకము లోనూ పర లోకము లోనూ మానవులకు 
పురుషార్థములు, అంటే ధర్మము, అర్థము,కామము, మోక్షము 
సిద్ధించడానికి ముగ షులు ఎన్నో ఉపాయములను 
నిర్ణయించారు. మానవులందరూ ఆ మునులు బుషులు చెప్పిన 
ఉపాయములను నేర్చుతో పాటిస్తే వారికి ఏ మాత్రం కష్టం లేకుండా 
ఫలితం దక్కుతుంది. కాని క తట తమ సొంత తెలితేటలు ఉ 
పయోగించి పనులు చేస్తుంటారు. వారికి ఏ ఫలితమూ దక్కదు. 
వాళ్లు ఎన్ని సార్లు ఏం చేసినా ఫలితం శూన్యం. కాబట్టి తొందర పడి 
ఏదో చెయ్యకుండా నేను చెప్పేది సావధానంగా విను. 


ఓ మహారాజా! పూర్వము బహ్మ ఈ 
యు సమకూర్చడానికి ఎన్నో పిషధులను, 


ను, తిండి గింజలను సృష్టించాడు. అ అవి అన్నీనాలో 
భద్రపరిచాడు. కాని ఈ ఓషధులను ధాన్నమ 

స్వార్థపరులు ప్రజలకు దక్కకుండా దాచి పెట్టారు. నీ తండ్రి ముకి 
కాలంలో అధర్మం ప్రజ్వరిల్లి, యజ్ఞములు చేయడం మాని వేసారు. 


111 


శ్రీమద్భాగవతము 


దాంతో వర్షాలు కురవలేదు. పంటలు పండలేదు. ఓషధులు, ధాన్యము, 
తిండి గింజలు అన్నీ నాలోనే దాచుకున్నాను. వాటిని బయటకు 
సియాల్ళిన బాధ్యత నీది. యజ్ఞములు చేసి వర్షాలు కురిపించు. 
వ్యవసాయము చేసి పంటలు పండించు. నీ ప్రజలకు ఆహారము 
సమకూర్తు. అవేమీ చేయకుండా నన్నుచంపుతా నుఅనినా 
వెంటబడితే ప్రయోజనం ఏముంటుంది. 


నేను గోవులాంటి దానిని. నానుండి పాలు పితుక్కోవాలి 
కానీ నన్ను చంపితే ప్రయోజనం ఏముంటుంది. కాబట్టి ఒక పాత్రను 
తెచ్చి నా నుండి ఓషధులను, ధాన్యములను పితుక& కో, 
నేను ఇస్తాను. ఓ రాజా! ముందు నీవు భూమిని నము చెయ్యి. 
అక్కడక్కడ లోతుగా చెయ్యి. అందులో వర్షాకాలము తరువాత కూడా 


నీరు నిలుస్తుంది. భూమి తడి ఆరకుండా ఉంటుంది.” అని పలికింది 
భూదేవి. 

(ఇది ఏనాడో చెప్పిన మాట. కానీ ఈ నాడు జరుగుతున్నదేమిటి. పచ్చని 
పంట పొలాలను సెజ్‌ల పేరు మీద పంటలు పండించకుండా బీడు 
పెడుతున్నారు. నగరాల చుట్టు జనావాసాలు పెరిగాయని 
కూరగాయలు పండించే భూములను ఇళ్ల స్తలాలుగా మార్చేస్తున్నారు. 
చెరువులను, కుంటలను పూడ్డి ఇళ్లు కడుతు 

భూగర్భజలాలు అడుగంటి పోతున్నాయి. 
లేదు. బియ్యంధరలు, కూరకాయల ధరలు పెరిగిపోతున్నాయి. 
భూదేవిమొర ఆనాడు పృథు మహారాజు ఆలకించాడు. ఈ నాడు 
ఎవరు ఆలకిస్తారు!) 


న్నారు. ఫలితంగా 


దాని వలన పంటలు పండటం 


112 


చతుర్ధ స్కంధము 


భూదేవి పలికిన పలుకులను సావధానంగా విన్న ప్యథు 
మహారాజు ఎంతో సంతోషించాడు. భూమినుండి సకల జౌషధములను 
పిండాడు. (అంటే భూమిని చదును చేసి దుక్కి దున్ని నీరు పెట్టి 
పంటలు పండించాడు. ఇది చూచిన మునులు, బుషులు కూడా 
అదే మార్గము అవలంబించారు. తమ తమ కోరికలను అనుసరించి 
భూమి నుండి తమకు కావలసిన పదార్థములను పిండుకోసాగారు. 


(ఇక్కడా పాఠకులు ఒక విషయం గమనించాలి. భాగవతంలో అన్ని 
విషయాలు సూచనామాత్రంగా ప్రతీకాత్మకంగా చెప్పబడ్డాయి. వాటిని 
మనము సరిఅయినపద్ధతిలో అర్ధం చేసుకోవాలి. ఈ భూమి మీద 
మనం పుట్టాము. అన్ని ప్రాణులు పుట్టాయి. మనకూ తక్కిన ప్రాణులకు 
కావలసిన పదార్థములు అన్నీ ఈ భూమి నుండి వస్తున్నాయి. అంటే 
మనకు కపంసీన పదార్థములను మనం భూమి నుండి 
పిదుకుకుంటున్నాము. తుదకు వె 
రత్నములు, మణులు అన్నీ ఈ భూమ్‌ నుండే వస్తున్నాయి. ఆకాశం 
నుండి ఒక్క జలము, వెలుగు తప్ప మిగిలినవి అన్నీ భూమి నుండే 
వస్తున్నాయి. వీటిని ఉపయోగించుకొని మనం బతుకుతున్నాము. 
కళలు, వ్యత్తులు, వ్యద్దిచెందుతున్నాయి. ఇలా అర్థం చేసుకుంటూ 
చదవండి 


మునులు బృహస్పతిని ఆవుదూడగా చసుకొ! 
భూమి నుండి ఇందియములు అనే పాత ద్వారా వేదములు అనే 
పాలను పిండుకున్నారు. (అంటే వేదములను 


చెవులతో విని, నోటితో పలికి నేర్చుకున్నారు. 


113 


శ్రీమద్భాగవతము 


దేవతలు అందరూ ఇంద్రుని దూడగా చేసుకొని బంగారు 
పాత్రలో అమృతమును, వీర్యమును, ఓజస్సును, బలమును 
లోహముతో చేసిన పాత్రలో సుర, ఆసవము రూపంలో ఉన్న పాలను 
పిండుకున్నారు. (మద్యమును, ఆసవములను, పానీయములను 
తయారు చేసుకున్నారు] 


hss అప్ప్టరసలు = దూడ? 
సౌందర్యము pe పాలను పిండుకున్నారు. పితృదేవతలు అర్భముని 
దూడగా చేసుకొని మట్టి పాతలలో శద్దతో 
పిత్యకార్యములలో ఇచ్చే కి కు జ పాలను పిండుకున్నారు. 
(ఇక్కడ శద్ధ అనే మాట వాడారు. శద్ధతో పెట్టేది శాద్ధమ 
అంటారు. దేవతలకు హోమాగ్ని ద్వారా ఇచ్చేది హవ్యము. అందుకే 
అగ్నిని హవ్యవాహనుడు అంటే దేవతలకు చెందిన హవ్యమును 
సుతెళ్లేవాడు అంటారు. పిత్యదేవతలకు శద్ధతో ఇచ్చేది కవ్యము. ఈ 
శాద్ధములు భయంతో, ఏదో చెయ్యాలి కాబట్టి 
లో శ్రద్ధ ఏమాత్రం కనపడటం లేదు. “ఆమ 
పాతే మహాభాగ శ్రద్ధయా వ్రాభ నేనలా ష్‌ 


అని పదలు 
యలు 


సిద్ధులు కపిలుని దూడగా చేసుకొని అణిమాది 
అనే పాతలో 
అనే 


అష్టసిద్దులను పిండుకున్నారు. విద్యాధరులు ఆకాశము 
ఖేచర విద్యలను పిండుకున్నారు. కింపురుషులు మయుడు 


డగా చేసుకొని అంతర్జానం కావడం, 


ధరించడం మొదలగు మా 
114 


చతుర్ధ స్కంధము 


పిండుకున్నారు. యక్షులు, రాక్షసులు, పిశాచజాతులు, మొదలగు 
మాంసాహారులు రుద్రుని దూడగా చేస 
పాత్రలలో రక్తం మాదిరి ఉన్న మద్యమును పిండుకున్నారు. 


పిండుకున్హాయి. పెద్ద పెద్ద వ్యక్షములు 


భఖఅండుకునాయి. అనమును తినే మానవులు భూమిని దుని చదును 
పిండుకున్నాయి. అన్నమును తినే మానవులు భూమిని దున్ని చదును 
చేసి పంటలు పండించి ఆహార ధాన్యములను సమకూర్వ్య 


115 


శ్రీమద్భాగవతము 


విదురా! ఈ ప్రకారంగా భూమి సస్యశ్యామలము అయింది. 
పంటపొలాలతో అరణ్యములతో చెట్లతో కళకళలాడింది. పజల 
కోరికలను అన్నిటినీ తీర్చిన భూదేవిని పృ్యథు మహారాజు తన కుమార్తెగా 


స్వీకరించాడు. పృథు మహారాజు తన బాణములతో భూమిని 


లోని పజలు వ్యవసాయము చేసి 


(అంటే అప్పటినుండి భూమండలము 


పంటలు పండించడానికి అలవాటు పడ్డారు.) 


తరువాత పృథు మహారాజు పజలు ఉండట 


ంలను ఏర్పాటు చేసాడు. పకారంగా 


వారికి తగ్గట్టుగా నివాసమ 


ములు, దుర్గములు, పల్లెలు, సేనల 


౧౫ యము 
౦టూ పంటలు పండించుకుంటూ, ఒక చోట స్థిరంగా 
ఉండసాగారు. (పజలు తమ సంచార జీవనము వ 


రాని స్టిర నివాసము 


, మన చరిత కూడా 


ుకోసాగారు అని కూడా అర్ధం చెప్ప! కోవ చు 
ఇదే చెబుతుంది కదా!) 


శ్రీమద్భాగవతము 
నము పదునెనిమిదవ అధ్యాయము సంపూర్ణము 
ఓం తత్సత్‌ ఓం తత్ఫత్‌ ఓం తత్లత్‌ 


116 


“ఐదురా! ఈ ప్రకా రంగా పృథు 
క్‌ షములను, ఆహార సమస్యలను, నివాస సమస్యలను తీర్చిన తరువాత, 
ంగయులను చేయ సంకల్పించాడు. సరస్వతీ నదీ తీరంలో 
బ్రహ్మావర్తము అనే ప్రదేశంలో నూరు అశ్వమేథయాగములనుచేయ 
సంకల్సించాడు.(6న రా రు అశ్వమేథ యాగములను పూర్తి చేసిన వాడు 
ఇంద్రపదవికి అర్హుడు. 


మహారాజు పజల 


ప్యథు మహారాజు నూరు అశ్వమేథ యాగములను చేసి 
ఎక్కడ తన పదవికి ముప్పుతెస్తాడో అని భయపడ్డాడు ఇంద్రుడు. ప్యథు 
మహారాజు అంటే మాతర్న్వము పెంచు మరున్నాడు. ప్యథు మహారాజు 
చేస్తున్న యాగముళఈ రర 
పాటు బ్రహ్మ, రుద్రుడు, లోకపాలకులు, గరథర్యులు బుషులు, 
మునులు అందరూ వచ్చారు. ఇంకా సిద్దులు, విద్యాధరులు, దైత్యులు, 


117 


శ్రీమద్భాగవతము 


సమర్హించుకున్నారు. 


ఇంద్రుడికి ఒళ్లంతా కంపరంగా ఉంది. తట్టుకోలేకపోతున్నాడు. ఎలాగైనా 
ఆ యజ్ఞములను భగ్నం చేయాలని సంకల్పించుకున్నాడు. ఇందుడు 


అయినప్పటికిని, పృథు మహారాజు చలించలేదు. అన్ని అవరోధములను 


దాటుకుంటూ తొంభైతొమ్మిది అశ్వమేధయాగములనుపూర్తి చేశ 


నూరవ అశ్వమేధ యాగము జరుగుతూ ఉంది. నూరవ 
అశ్వమేథయాగంలో భాగంగా పృథు మహారాజు విష్ణువును 
పూజిస్తున్నాడు. దానితో యాగం పూర్తి అవుతుంది. దానితో పృథు 
మహారాజు రెండవ ఇందుడు అవుతాడు. అది సహించలేకపోయాడు 


ఇందుడు. ఎవరికీ కనపడకుండా, ఒక పాషండుని వేషంలో 
యజ్ఞపశువును దొంగిలించుకొని వెళ్లిపోయాడు. 


క వెళ్లడం 


es సంహరించి ee bs ర అ పంపాడు. 
వెంటనే పృథు మహారాజు కుమారుడు కోపంతో ఇంద్రుని వెంట 
“నిలు నిలు ఎక్కడికి పోతావు” అంటూ ఇంద్రుని వెంట 
పరుగెడుతున్నాడు. జడలను ధరించి, శరీరం అంతా బూడిద 
పూసుకొని, పాషండుని వేషంలో ఉన్న ఇంద్రుని చూచిన ప్యథు 


డు అతని మీద బాణం సంధించలేదు. అది 


118 


చతుర్ధ స్కంధము 
ధర్మంకాదనుకున్నాడు. ప్యథు కుమారుడు ఇంద్రుని మీద బాణం 


“కుమారా! వాడు పాషండుడు కాడు. ఇంద్రుడు. నీ తండ్రి 
నూరవ అశ్వమేథయాగముపూర్చి చేయకుండా ఆపడానికి యజ్ఞపశు 
వును దొంగిలించి తీసుకుపోతున్నాడు. ఇంద్రుని వెంటనే చంపు.” అని 
అరిచాడు అత్రి మహాముని. | 


ఆ మాటలను విన్న పృథు మహారాజుకుమారుడు ఇంద్రుని 
చంపడానికి ఆయన వెంటబడ్డాడు. వెంటనే ఇంద్రుడు ఆ పాషండ 
వేషమును తీసేసి, ఇంద్రుడిగా మారి పోయాడు. యజ్ఞపశువును 
అక్కడే వదిలిపెట్టి మాయం అయ్యాడు. ప్యథు మహారాజు కుమారుడు 
ఆ యజ్ఞపశువును తీసుకొని యాగశాలకు వచ్చాడు. పృథు మహారాజు 


రుడు చేసిన సాహసకృత్యమునకు అందరూ సంతోషించారు. 
అతనిని అప్పటి 


నుండి విజితాశ్వుడు అని పిలువసాగారు. బుత్విక్కులు 
ను బంగారు గొలుసులతో యూపస్తంభమునకు 


ఏదో తాత్కాలికంగా తప్పించుకోడానికి మాయం అయ్యాడు 
కానీ, ఇంద్రుడికి ఆ యజ్ఞం భగ్నం చెయ్సా ాలనే కోరిక మాత్రం చావలేదు. 
మరొక ప్రయత్నం చేసాడు. ఈ సారి ఇంద్రుడు శివుడి మాదిరి వేషం 
వేసుకున్నాడు. చే చేతిలో కపాలము, ఖట్వాంగము ధరి 
యాగశాలలో కటిక చీకటి కల్పించాడు. ఆ చీకట్లో శివుడి వేషంలో 
వచ్చి మరలా యాగాశ్వమును దొంగిలించాడు. యాగాశ్వంతో సహా 


ఆకాశంలో పరుగెడుతున్నాడు. అతి మహర్షి ఇది గమనించాడు. 


119 


శ్రీమద్భాగవతము 


మరలా ప్యృథు మహారాజుకుమా 


లాభంలేదనుకొని ఇంద్రుడు తను వేసుకున్న శివుడి వేషం తీసేసి, 
యాగాశ్వమును అక్కడే వదిలిపెట్టి మాయం అయ్యా oe 
ాశ్వమును యాగశాలకు నాతి రని 


విజితాశ్వుడు పోయి యాః 


ఇంద్రుడు రెండు సార్లు వేసుకున్న దొంగ వేషములను 

కలియుగంలో తరత కపట సాధువులు స్వీకరించారు. ఆ 
కపట వేషములను పాషండ వేషములు అంటే కపట వేషములు 
అనీ,పాపుల వేషములు అనీ పేరు. పాపాలు చేయడానికి ఆ వేషాలు 
అనువుగా ఉండటంతో మానవులు ఆమాదిరి కపటవేషముల పట్ల 
ఆకర్షింపబడ్డారు. ప్రజలను మోసం చేయాలనుకున్న వారి బుద్ధి ఈ 
కపటవేషాలలో లగ్గం అయింది. (ఈ రోజుల్లో అక్కడక్కడా és రకాల 

షా త్రం స్వామీజీలు, దొంగ సాధువులు 


ఆడో 


౧కు పతికలు అయి 
ల 


ఇప్పటి దాకా జరిగింది పృథు మహారాజుకు తెలియదు. ఈ 
విషయాలన్నీ తెలుసుకున్న పృథు మహారాజు ఇందుడికి చంపడానికి 


అతనిని వారించారు. 


120 


నెయ్యి genes వంటనే తా లా కు వారిని వారించాడు. 
“బుత్విక్కులారా! ఇంద్రుడు లోకపాలకుడు. తెలిసో తెలియకో తప్ప 
వేసాడు. మీరు ఇంద్రుని ఆవాహన చేసి అగ్నిలో ఆహుతి చేయడం 
తగదు. ఇంద్రుడు కేవలమ ౦ ఈ యు ర. 

కలుగజేయవలెననే ద దుర్శుద్ధితో ఈ పని చేసా 


యు ఆగిపోలేదు కదా. ఇప్పటికి తొంబైతొమ్మిది యాగ 


ఇంద్రుని PBS ” అని అన్నాడు. 


తరువాత బ్రహ్మ or మహారాజుతో ఇలా అన్నాడు. “ఓ 


he pe bg ఇంద్రుడు శతక మః కాదు. నీవు ఇంద్రుడి 


121 


శ్రీమద్భాగవతము 
మీద కోపం తెచ్చుకున్నానంటే, నీ మీద నువ్వు కోప 
కాబట్టి ఇంద్రుడి మీద కోపం మాను. అయినా మహారాజా! నీ 
ంగయునకు విఘ్నము ఏమీ కలుగలేదు కదా! 


కాని, ఇందుడి వలన మరొక సమస్య వచ్చి పడింది. 
యజ్ఞాశ్వమును హరించుటకు ఇంద్రుడు పాషండ వేషములు, జడలు 


దుష్టమానవులు స్వీకరించారు. ఆ వేషములు ధర్మాన్ని నాశనం చేసేవి. 
ఆ వేషములు కపట మానవులను ఆకర్షిస్తున్నాయి. 


ఓ పృథు మహారాజా! నీ తండ్రి వేనుని దురాచారముల 
వలన ధర్మం నశించిపోయింది. ఆయన వలన నాశనము అయిన 
ధర్మమును పునరుద్ధరించడానికి నీవు విష్ణువు అంశతో 
అవతరించావు. ఈ లోకంలో ధర్మమును ప్రతిష్టించడానికి 
మహామునులు నిన్ను పుట్టించారు. వారు నిన్ను ఎందుకు పుట్టించారో 
ఆ కర్తవ్యములను నువ్వు నెరవేరు. 


ఇంద్రుడు వదిలిపెట్టిన పాషండ వేషములను ధరించిన 
వారి వలన పాషండ ధర్మము ఒకటి లోకంలో ప్రబలిపోతుంది. ఈ 
పాషండ ధర్మమును నువ్వు నాశనం చేసి ధర్మమును ప్రతిష్టించాలి. 
అందుకని నువ్వు ఇంద్రుని మీద ఉన్న కోపమును వదిలిపెట్టి, 


ఆట 


శ 


122 


చతుర్ధ స్కంధము 


బహ్మగారు చెప్పినమాటలను సావధానంగా విన్న హతా మహారాజు 


కతా ప్యథు సం క అ sn 
చేయవలసినపుణ్య స్నానములను చేసాడు. బుత్తిక్కులకు, 
బ్రాహ్మణులకు, ఆహూతులకు అనేకములైన దక్షిణలు, బహుమానాలు 
ఇచ్చి సత్కరించాడు. యాగమునకు వచ్చి వారందరూ ప్యథు 
మహారాజును మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. 


“ది పృథు మహారాజా! ఈ యజ్ఞమునకు ఆహ్వానించిన 
దేవతలు, పిత్యదేవతలు, బుషులు, ఆహూతులు అందరూ నీవు చేసిన 
లీ 
పూజలకు, దానములకు సంతుష్టులయ్యారు"” అని ఆశీర్వదించారు. 


శ్రీమద్భాగవతము 
రుం తత్షత్‌ ఓం తత్సత్‌ ఓం తత్సత్‌ 


ఇరువదవ అధ్యా యము. 


విదురా! యజ్జేశ్వరుడు అయిన విష్ణువు, ఇంద్రునితో కలిసి 
ప్యథువు చేయు యజ్ఞమునకు వచ్చాడు. పృథు మహారాజు విష్ణువును, 


ఇందుని పూజించాడు. అప్పుడు విష్ణువు పృథు మహారాజుతో ఇలా 


అన్నాడు. 


123 


శ్రీమద్భాగవతము 


“క్ర Sa మహారాజా! ఈ ఇంద్రుడు నువ్వు చేస్తున్న 


కాబట్టి ఇతర ప్రాణుల దేహములను హింసించడం ధర్మం కాదు. కానీ 
నీవంటి వివేకవంతులు కూడా మాయలో పడి జీవహింసతో కూడిన 
ఈ యజ్ఞములను చేస్తున్నారు. నీవు ఇంతకాలము ఆర్జించిన జ్ఞానము 
ఏ సుకుంటున్నావు. ఈ దేహము, అవిద్యతోనూ, కోరికలకు 
తోనూ నిండి ఉంది. ఈ విషయం తెలుసుకున్న 
యందు, ఈ దేహము కొరకు చేసే కర్మల పట్ల 
ఆసక్తుడు కాడు. ఈ దేహము మీద ఆసక్తి లేని వాడికి, ఈ దేహము 
వలన కలిగిన భార్య, పిల్లలు, గృహము, ధనము వీటియందు ఆసక్తి 
ఎందుకు? వాటి మీద మమకారము చూపడంఎందుకు? 


అంతా వ్యధా ఇ 


సంబంధించిన కర్మల 


థూ! పరమాత్మ ఒక్కడే. ఆయన పరిశుద్దుడు. 
hls ప్రకాశిస్తుంటాడు. ఆయనలో ఈ సత్వ,రజస్‌, 

ములు లేవు. కాని ఈ మూడు గుణములు ఆయనలో నుండి 
పుట్టాయి. పరమాత్మ సర్వవ్యాపకుడు. ఆయనకు ఇక్కడ ఉన్నాడు 
అక్కడ లేడు అని చెప్పకూడదు. అంతటా నిండి ఉన్నాడు. జీవులు చేసే 
కర్మలను సాక్షిగా చూస్తుంటాడు. దేహము వేరు అందులో ఉన్న ఆత్మ 


6 విషయం తెలుసుకున్న వాడు దేహము మీద అభిమానము 
124 


చతుర్ధ స్కంధము 


ంంటించడు. 


పెంచుకోడు. దేహములో ఉన్న గుణముల యందు ఆసక్తి చ 
నిర్లిప్తంగా ఉంటాడు. అటువంటి వాడు పరమాత్మ యందు 

సంచరిస్తుంటాడు. ఎటువంటి కోరికలు లేని వాడు, పరమాత్మ యందు 
శద్ధ భక్తి కలవాడు, తాను చేసే కర్మల ద్వారా నన్నే పూజిస్తుంటాడు. 


దానివలన అతని మనసు ఎల్లప్పుడూ పశాంతంగా ఉంటుంది. 
పసన్నత్వమును పొందుతుంది. 


మానవుని మనస్సు ప్రసన్నత్వమును పొందగానే 
సత్వ,రజన్‌,తమోగుణముల నుండి విముక్తి పొందుతాడు. అతనిలో 
రాగద్వేషములు నశిస్తాయి. జీవుల నందరినీ సమంగా ఆదరిస్తాడు. 
ఎటువంటి భేదభావము అతనిలో ఉండదు. అతడు ప్రాపంచిక 
విషయమ , మనసు ఎల్లప్పుడూ నాయందే 
లగ్నం చేస్తాడు. అదే బ్రహ్మ కైవల్యము. 


ంలలో ఉదాసీనంగా ఉంటూ 


ఓ పృథు మహారాజా! పాపంచిక విషయములలో 
ఉదాసీనంగా ఉన్నవాడు, తన కళ్ల ఎదురుగా ఏమి జరిగినా కేవలం 
సాక్షీగా చూచేవాడు, ఎటువంటి మానసిక వికారములు లేనివాడు 
లము ఈ దేహముతో చేసే పనులకు మనస్సు చేసే 


దేహ 


ము, ఆ దేహముతో చేసే కర్మలు, ఇంద్రియ వాంఛలు, 
ఆ ఇంద్రియములకు ఉన్న అ న — వీటి యొక 
తోనే ఈ సంసారము, భోగములగు ప 


125 


శ్రీమద్భాగవతము 


జరుగుతుంది. ఈ విషయమును తెలుసుకున్న వివేకవంతులు, తమ 
మనస్సును విషయ వాంఛల నుండి మ 


వుడు వారి మనసు నిశ్చలంగా ఉంటుంది. మనస్సు 


నిశ్చలంగా ఉన్నప్పుడు, సంపదలు వచ్చినా, పోయినా, బంధు మతులు 


కలిసినా విడిపోయినా, సుఖాలు వచ్చినా, దు:ఖాలు కలిగినా, వారి 


చిత్తము వికారము పొందదు. నిశ్చలంగా ఉంటుంది. 


ములను, తక్కువ 
డు. వాటి యందు సమమైన బుద్దిని 
లను నీ అథభినంలో 
)౦చుకో. 


విషయములను సమంగా చూ 
కలిగి ఉండు. నీ మనస్సును, నీ ఇందియమ 
ఉంచుకో. నీవు సరి అయిన మంతులను నియమి 


చు. రాజులకు పజాపాలనే 


వేసిన పుణ్యంలో రాజుకు ఆరవ వంతు 


లభిస్తుంది. అలా కాకుండా ప్రజల నుండి పన్నులు వసూలు చేస్తూ 
వారికి ఏ మాత్రమ 
పట్టించుకో 


కము. పజలు 


ు సౌకర్యాలు కల్పించకుండా, వారిరక్షణ 


డే రాజుకు, ఆ రాజు చేసిన పుణ్యంలో ఆరవ 
వంతు పజలకు చెందుతుంది. అంతే కాకుండా అటువంటి రాజు 
న్ని కూడా అనుభవిస్తాడు. 


ome ళు య ఫి నవీ లలి లఅి / 


పతిపాదించిన ధర్మము 


నీవు ఆచరించు. రాగద్వేషములు లేకుండా ఈ భూ 


దాని వలన ప్రజలకు నీ మీద పేమ కలుగుతుంది. తొందరలో నీ 


వద్దకు సనకాది ఈ రుహా పురుషులు వస్తారు. 
126 


చతుర్ధ స్కంధము 


ఓ పృథు మహారాజా! ఎవరిలో అయితే ఇతరుల మీద 
ము, ద్వేషము, కోపము ఉండదో వారికి నేను వశుడనై 
ఉంటాను. ఎన్ని యజ్ఞములు, యాగములు చేసినా,తపస్సు చేసినా, 
చిత్తశుద్ధిలేని వారికి నేను వశుడను కాను నీ మంచి గుణములకు, 
ఇతరుల మీద మత్ళరము లేని నీ స్వభావమునకు నేను పరవశు 
డనయ్యాను. ఏమైనా వరం కోరుకో ఇస్తాను.” అని అన్నాడు విష్ణువు. 


ఆది 


విష్ణువు ఆ పకారంగా జ్ఞాన బోధ చేసు 


ంటే పృథు 


మహారాజు చేతులు జోడించి, తలవంచుకొని నిలబడ్డాడు. ఇందుడు 


తాను చేసినపనికి సిగ్గుతో కుంగిపోయాడు. పృథు మహారాజు 

) మీద పడి క్షమించమని ప్రార్ధించాడు. పృథువు ఇంద్రుని 
లేవటిసి కౌగలించుకున్నాడు. ఇంద్రుని మీద ఉన్న కోపమును 
విడిచిపెట్టాడు. పృథు మహారాజు పూజాసామగిని తెప్పించి విష్ణువు 
పాదపద్మములను పూజించాడు. తరువాత విష్ణువు అక్కడి నుండి 
వెళ్లిపోవడానికి సిద్ధం అయ్యాడు. కానీ తన అంశతో పుట్టిన ప్యృథువును 
చూస్తూ అలాగే ఉండిపోయాడు. 


పృథు మహారాజుకు విష్ణువునునోరారా కీర్తించాలని కోరిక 
ఉన్నా ఆనందంతో కళ్లనీళ్లునిండాయి. గొంతూ మూగబోయింది. మాట 
లము ప్యథువు విష్ణువును తన మనసులోనే 
గట్టగా కౌగలించుకున్నాడు. ఆనంద భాష్టములను కారుస్త్తున్నాడు. 
తుదకు ఎలాగో ఒక లాగ నోరు పెగుల్లుకోని పృథువు శ్రీహరితో ఇలా 


127 


శ్రీమద్భాగవతము 


“దేవా! నీవు నన్ను వరము కోరుకోమన్నావు. కానీ 
దేహముతో అనుభవించదగిన వరములను కోరుకోవడం నాకు భావ్యం 
కాదు. ఈ ప్రాపంచిక సుఖాలు, దేహవాంఛలు, నరకానికి 
దారితీస్తాయి. కాబట్టి ఆ తుచ్చకోరికలను నేను కో 
ఎక్కడైతే పరమభాగవతులు నీ గురించి కీర్తించడం, నీ కధలను 
వినడం, జరగదో అటువంటి మోక్షపదవి నాకు అక్కరలేదు. ఎల్లప్పుడూ 
నీ గుణకీర్తనములను, నీ పుణ్యకథలను వినడానికి నాకు 
చెవులను ప్రసాదించు. అదే నాకోరిక. నాకు ఏ ఇతర వరములతో 
పనిలేదు. 


ఓ దేవా! పెద్దల వలన నీ గురించి నీ లీలల గురించి, నీ 
కీర్తి గురించి ఒక్కసారి విన్న తరువాత, దాని నుండి మనసును ఇతర 
విషయముల మీదికి మరల్చడం కష్టం కదా! అందుకే కదా 
ముల్లోకములచేత పూజింపబడుతున్న లక్ష్మీదేవ నిరంతరమూ నిన్ను 
పూజిస్తూ ఉంటుంది. ఏఓ దేవా! లక్ష్మీదేవికి నీవు భర్తవు. మాకు 
కూడానీవే భర్తవు. అందుకే లక్ష్మీదేవితో కలిసినిరంతరము నీ 
పాదపద్మములనే సేవిస్తున్నాము. కాని మా మధ్య సవతి మాళ్ళర్యము 
లేదు (అని వ్యాసుడు ఛలోక్తిగా అన్నాడు.) 


ఓ దేవా! లక్ష్మీదేవితో కలిసి నేను కూడా నిరంతరము నీ 
పాదసేవలో నిమగ్నం కావాలని ఉంది. నీవు దీనులను కాపాడేవాడివి. 
నీ భక్తులు నిన్ను అనేకమైన కోరరాని కోరికలు కోరుతుంటారు. 


128 


నీవు తీరుస్తుంటావు. నీ మాయాగుః 
తక పని తీర్చలేని కోరికలు ఏముంటాయి. కాని సత్మురుషులకు 
నీ పాదసేవ తప్ప మరేకోరికా ఉండదు. 


ఓ దేవా! నన్ను వరము కోరుకోమన్నావు. అంటే నేను నీ 
మాయలో పడి ఈ ప్రాపంచిక విషయములకు 
వరములు కోరతానని అనుకున్నావా! నీ మాయలో పడ్డ మా 
వారి వారి కోరికలు నెరవేరడానికి కోరికలతో కూడిన కర్మలు 
త నీ మాయ అనే అజ్ఞానంలో పడ్డ మానవులు ప్రాపంచిక 


సంబంధించిన 


ప్యథు మహారాజు పలికిన పలుకులను చిరునవ్వుతో విన్న 
క అన్నాడు. “పృథు మహారాజా! నీవు కోరినట్టు నాయందు 
నీకు అవిచ్చిన్నమైన జక కలుగుతుంది. నీవు చేసుకున్న 
పూర్వజన్మపుణ్యము వలననే ఇది సాధ్యముఅయింది. నీ వంటి 
ఉత్తములు తమ బుద్ధిబలముతో నా మాయను కు 
తా. ఓ పృథు మహారాజా! నీవు నా ఆదేశమును 
పాటిస్తూ ప్రజలను పాలించు. నీకు శుభం కలుగుతుంది.”అని ప్యథు 


129 


శ్రీమద్భాగవతము 


మహారాజును ఆశీర్వదించి, విష్ణువు వైకుంఠమునకు వెళ్లిపోయాడు. 


తరువాత పృథు మహారాజు దేవ బుషులను, 
నాగులనుకిన్నరులను, అఫ్టరసలను, పక్షిజాతులను, మానవులను, 
ఇంకా ఇతరములైన ప్రాణులను అన్నీ పరమాత్మ స్వరూపాలుగా 
నా పూజించాడు. పృథు మహారాజుచేత పూజలందుకున్న 
వారంతా తమ తమ నివాసములకు వెళ్లిపోయారు. సాధారణమానవుల 
అద్మచక్షువులకు కనఎంచని విట్తువు అన భక్తుడైన కథన 
నేత్రములకు మాత్రము దర్శనం ఇచ్చాడు. ఆయన రూపమును 
మనసులోనే నిలువుకున్న పృథువు తన నివాసమునకు వెళ్లిపోయా 


చతుర్ధ స్కంధము ఇరువదవ అధ్యాయము సంపూర్ణము 
ఓం తత్సత్‌ ఓం తత్సత్‌ ఓంతత్షత్‌ 


శ్రీమద్భాగవతము 
చతుర్ధ స్కంధము 


గ శాల నుండి నగరంలోకి ప్రవేశించిన ప్యథు 
మహారాజుకు ప్రజలు ఘనంగా స్వాగత సత్కారాలు చేసారు. 
రాజవీధులను చందనము అగరు కలిపిన నీటితో తడిపారు. మామిడి 
తోరణాలు కట్టారు. అరటి చెట్లు స్తంభములకు కట్టారు. 
ప రం 

130 


చతుర్ధ స్కంధము 


మహారాజుకున్వాగతం పలికారు. 
ప్యృథు మహారాజు వారికి తగిన కానుకలు ఇచ్చి 
తృప్తిపరిచాడు. తరువాత పృథు మహారాజు విష్ణువు చెప్పిన ప్రకారము 
తనకు అవసరము ఉన్నంత వరకే భోగములను అనుభవిస్తూ ప్రజలను 
కన్న బిడ్డలవలె ఆదరిస్తూ రాజ్యపాలన సాగించాడు. మూముంతలంతో 


నెరవేర్దాడు. బాహ్మణులను, బుషులను, సత్తురుషులను ఆదరించాడు. 


శిక్షణ, శిష్ట రక్షణ సమర్ధవంతంగా 


ఒక సారి పృథు మహారాజు ఒక యజ్ఞమును తలపెట్టి 
యజ్ఞ బిక్ష వహించాడు. ఆభరణమ 
నిరాడంబరంగా ఉన్నాడు. పగలంతా యజ్ఞము అయిన తరువాత 
సాయంత్రం ఒక సభ నిర్వహించాడు. ఆ సభలో తన ప్రజలను 


ఎలు ఏమీ ధరించకుండా 


ఉద్దేశించి ఇలా అన్నాడు. 

“ప్రజలారా! సాధువులారా[బుషులారా! ౭ 
మీకు అందరికీ శుభం కలుగుగాక! ఈ నాడు నేను మీతో నా 
ఆలోచనలను పంచుకోవాలని అనుకుంటున్నాను. ఆ పరమాత్మ నన్ను 
ఈ భూమండలంలో ఉన్న ప్రజలకు రక్షకుడిగా, ధర్మమును 
రక్షించడానికి, మ్‌ అతతలే ఆహారమును సమకూర్త 
వర్ణాశ్రమ ధర్మములను చక్కగా పుం. 
నియమించాడు. నా ఆజ్ఞమేరకు మీరు అందరూ ధర్మం ప్రకారం 
నడుచుకుంటున్నారు. మీకు కరువు కాటకాలు లేకుండా అందరికీ 
ఆహారము నేను నసమకూరుస్తున్నాను. మీకు సేవ చేసినందువలన 
కు పుణ్యలోకములు లభిస్తాయని నమ్ముతున్నాను. 


131 


శ్రీమద్భాగవతము 


ఓ ప్రజలారా! తన పాలనలో ఉండే ప్రజలకు ఎప్పటికప్పుడు 
ధర్మబోధ చెయ్యడం, వారితో ఆచరింపజెయ్యడం, రాజు యొక్క 
కర్తవ్యం. మీ వద్దనుండి పన్నులు మాత్రం వనూలు చేస్తూ, మీ అందరినీ 
ధర్మామార్గాన నడిపించని రాజు నరకానికి పోతాడు. ప్రజలు చేసే 
పాపాలలో భాగం పంచుకుంటాడు. అందుకే మీకు ఎప్పటికప్పుడు 
ధర్మములను గురించి వివరిస్తున్నాను. 


ఓ ప్రజలారా! మీరు మీ మనస్సును నిరంతరము ఆ 
పరమాత్మయందు లగ్గం చేసి మీ దైనందిన క్యత్యములు చేసుకోవాలి. 
మీరు అందరూ మ్‌ మీ స్వధర్మములను చక్కగా పాటించంటి. 
పరధర్మాన్షి పాటించకండి. మీరు స్వధర్మమును పాటించడం వలన 
నాకు మేలు చేసిన వారు అవుతారు. అప్పుడు నా ధర్మపాలన 
సక్రమంగాసాగుతుంది. మీరు స్వధర్మాని పాటిస్తేపాటించి నందుకు 
మీకు, పాలకుడ నైన నాకూ స్వర్గంలో సమాన మైన ఫలము 


లభిస్తుంది. 
అ= 


మీకు మీరు ఆచరించవలసిన ధర్మముల గురించి 
చెప్పకుండా, వివరించకుండా, మిమ్ములను స్వధర్మాచరణము 
చేయడానికి ప్రోశ్లహించకుండా, కేవలము మీ వద్దనుండి పన్నులు 
తీసుకుంటూ రాజ్యాధి కారము అనుభవించే రాజు,నరకానికి పోతాడు. 
అంతే కాదు, ప్రజలు చేసినపాపములో ఆ రాజుకు ఆరవ వంతు పాపం 
చుట్టుకుంటుంది. కాబట్టి మీరు మీ స్వధర్మాన్ని ఆచరిస్తే నాకు మేలు 


చేసిన వారు అవుతారు. నా మీద అనుగ్రహం చూపించినవారు 
132 


చతుర్ధ స్కంధము 


ఓ ప్రజలారా! మీరు వివేకము కలవారు. కాబట్టి నా 
మాటలు ఆలకించండి. ఆమోదించండి.ఆచరించండి. మంచి మాటలు 
చెప్పేవాడు, ఆ చెప్పిన మాటలను ఆమోదించేవాడు, వాటిని 
ఆచరించేవాడు సమానమైన ఫలమును పొందుతారు. 


ఓ ప్రజలారా! పరమాత్మ ఒక్కడే. అతడే యజ్ఞపురుషుడు. 
మనమంతా ఆ పరమ ంత్మగు పూజించాలి. ధ్యానించాలి. ఆపరమాత్త్మ 
లై లో కానీ పరలోకములో కానీ మనము చేసిన 
మంచి పనులకు మంచి ఫలితములను ఎవరు ఇస్తారు. ఈ 
ామిమ్‌ద నా తండ్రి వేనుడు లాంటి దుర్మార్గులైన రాజులు 
పరమాత్మను నమ్మకుండా, యజ్ఞయాగములు చేయకుండా, 
దుర్మార్గంగా ప్రవర్తించారు. 


గ్‌ 


ఈ లోకంలో నా తండి వేనుడి వంటి దుర్మార్గులే కాదు, , 
మను చక్రవర్తి, ఉత్తానపాదుడు, ధ్రువుడు, ప్రియవ్రతుడు, అంగరాజు, 
బ్రహ్మ, శివుడు, పః శిదుడు, బలి ఇంకా చాలా 5 మంది మహాత్ములు 
మాత్మను నమ్మారు. . వాళ్ల ద దృష్టిలో పరమాత్మ 

ర J ఈ లోకంలో ధర్మము, అర్ధము, కామము 
అనే పురుషార్థ ములు, స్వర్గ మోక్షములు అన్నీ ఆ పరవ త్మ అధీనంలో 
ఉంటాయని పెద్దలు చెబుతారు. ఆ పరమాత్మను ఆశ్రయించిన వారు 
ఈ సంసార కూపము నుండి బయటపడతారు. 


133 


శ్రీ మడ్దాగవతము 


దాని ద్వారా es ము? తు పొంది, పకా ఈ సంసారకూపంలో పడరు. 
కాబట్టి మీరు కూడా ధ్యడమైన నిశ్చయంతో, కపటం లేకుండా, మీ మీ 
. పతం తిక రణ శుద్ధిగా మీమీ కర్మలను చేసూ, ఆ 
భగవంతుని పాదములను 


సేవించండి. 


సచ్చిదానంద స్వరూపుడు. ఆయనకు 


మ 1 . ణా నా వర్‌షిప్‌ a నే సామెత రుచ్చింది. మనం ₹ వేసే వతి 


విద్యార్థులు అయితే చదువుకోడం కానీ, ఏదో చెయ ఫ్‌ 
పే 


తు సి న 


స్తే చక్కని ఫలితాలు 


సందేహము లేదు. నాడు పృథు మహారాజు ఇదే 
134 


లభిస్తాయి అనడంలో 


చతుర్ధ స్కంధము 


జీవులయొ ర్క వాసనులలోనూ 
కలిసి పోయి ఉగ వాడు. పుట్టిన పతి పాణిలోనూ పరమ రెత్మ్మ అంతర్లీనంగా 


7 


ఉండి, వారి వారి కర్మఫలములను బట్టి, వారి యొక్క బుద్ధి, మనసు 
ప్రేరణ వలన చేయబడే కర్మల ద్వారా బయటకు ప్రకటితమవు 
తున్నాడు. ఈ భూమి మీద నివసించే ప్రజలు, యజ్ఞపురుషుడు, 
దేవతలకు అధిపతి, జిగత్తునకే గురువు అయిన ఆ పరమాత్మను 


చూపించినవారు అవుతారు. 


ఆరాధిస్తే వారు నా మీద అనుగహము 


ము, వేదాధ్యయనము ఎక్కువ. ఈ విశిష్టమైన 
రు. (పుట్టుకచేత 


నత రాజులు తమ అ అథికారదర్హ మును పదర్శింపక 
పూజించతగినవారుకానీ, దండించదగినవారుకాదు. ఆ శ్రీహరి కూడా 
బ్రాహ్మ ణులను పూజించి అనంతమైన ఐశ్వర్యమును పొందాడు. 


డా వేదవిదులైన బ్రాహ్మ ణులను సేవిస్తే, ఆ శ్రీహరి కూడా 


ము కలిగిన బాహ్మణులను సేవిస్తే, మీ 


a_ 


135 


శ్రీమద్భాగవతము 

సంపాదించకుండానే మీకు ముక్తిలభిస్తుంది. ఎందుకంటే 
ఖములలో దేవతలునివసిస్తుంటారు. పరమా 
ఉన్నాడు. యజ్ఞము చేసే వారు ఇంద్రుడు మొదలగు దేవతల 
నామములగు ఖము 
దానిని పరమాత్మ తృప్తిగా స్వీకరిస్తాడు. అంతేగానీ, బ్రాహ్మణుల 
ప్రమేయం లేకుండా హోమం చేస్తే అది ఎందుకూ పనికిరాదు. 
వేదముల యొక్క అర్థము భావము తెలుసుకోడానికి బ్రాహ్మణులు 
నిత్యమూ శద్ధతోనూ, తపస్తుతోనూ, ఆచరణతోనూ, మౌనంగానూ, 


బాయ్మాణులయి త్య అంతటా 


౦ బాహ్మణుల ము ద్వారా ఉఛ్సరిస్తూ హోమం చేస్తే, 


నేను ఈ భూమండలము 


కూడా ఎల్లప్పుడూ బ్రాహ్మణుల పాద ధూళిని నా శిరస్సున ధరిస్తూ 
ఉంటాను. ఎవరైతే వేదమూర్తులైన బ్రాహ్మణుల పాదధూళిని తన 
శిరస్సున ధరిస్తారో వారి పాపములన్నీ పటాపంచలయిపోల 
గుణవంతులు అవుతారు. మానవులు మంచి గుణములు కలవాడు, 
మంచి చరిత్రకలవాడు, కృతజ్ఞతా భావము కలవాడు, జ్ఞాన వ్యద్దుడు 
అయిన గురువును సేవించాలి. అట్టి గురువునుసేవించే మానవులకు 
నాలుగు పురుషార్థములు లభిస్తాయి. 


ఓ పజలారా! కారణంగా నేను బాహ్మణులను, గోవులను, 


గురువులను పూజిస్తాను” అని పలికాడు పృథు మహారాజు. 


మహారాజు మాటలు విన్న పజలు, దేవతలు, బాహ్మణులు 


ఎంతో సంతోషించారు. వారంతా పృథు మహారాజుతో ఇలా అన్నారు. 


136 


“ఓ మహారాజా! పుతుః రా మానవులకు ఉత్తమ 
లోకములు సిద్ధిస్తాయి అని లోకోక్తి నీ వంటి కుమారుని పొందిన 
య్యు, నీ వలన ఉత్తమ గతులు 
ము తాను చేసిన దైవదూషణ వలన హిరణ 


కమును దాటి న్వర్ణమునకు వెళ్లాడు. స 


రమాత్మయందు, బాహ్మణుల యందు ఉన్న భక్తిని చూచి మేము 
నీవు చిరకాలము కీర్తితో వర్ధిల్లాలి. 


చాలా సంతోషించాము. 


యు. వాటిని ఆచ వ. ప్రజలుగా మా కర్త శ ము. ఇప్పటి 
తృజ్ఞానము లేక, . అజ్ఞానంలో కొట్టుకుంటున్నాము. 
జనన మరణ చకంలో గిరా గిరా తిరుగుతున్నాము. ఈ నాడు నీవు నీ 
బోధనల వలన, మేము ఆ అజ్ఞానము అనే చీకటి లోనుండి వెలుగులోకి 
ంలలో ఉండి క్షత్రియులను, 


వచ్చాము. ఆ శ్రీహరి బ్రాహ్మణుల హృదయమ 


క్షత్రియుల హృదయములలో ఉండి బ్రాహ్మణులను, బ్రాహ్మణ, క్షత్రియుల 
హృదయములలో ఉండి ఈ సమస్త విశ్వమును పాలించు చున్నాడు. 
అట్టి శ్రీహరికి భక్తితో నమస్కరిస్తున్నాము.” అని ప్రజలు ప్యథు 
మహారాజుకు తమ కృతజ్ఞతలు తెలుపుకున్నారు. 
వతుర్ధ స్కందము ఇరవై ఒకటవ అధ్యాయము సంపూర్ణము 
ఓం తత్షత్‌ ఓం తత్సత్‌ ఓం తళ్లత్‌ 


137 


శ్రీమద్భాగవతము 


ప్యథు మహారాజు ఈ ప్రకారంగా తనప్రజలతో సభ 
“నిర్వహించు సమయములో సూర్చుని తేజముతో సమాన మైనతేజస్సు 
కలిగిన సనకసనందనాదులు అ అక్కడకి వచ్చారు. పృథు మహారాజు 
| లతో సహా లేచినిలబడ్డాడు. వారికి ర 


we ఇచ్చి En వారి పాదములుకడిగిన 
జలమును తన తలమీద చల్లుకున్నాడు. పృథు మహారాజు వారిని 
చూచి భక్తితో నమస్కరిస్తూ ఇలా అన్నాడు. 


.మీ వంటి బ్రాహ్మ ణుల దర్శ నంతో నాకు శతు 


రవుయొక్క దర్శనం కూడా అయిన పుణ్యం లభించింది. మీ 
నము అయిన తరువాత నాకు ఈ లోకములో కానీ పర 
కికములో కానీ పొంద దగినది ఏదీ లేదు. ఎంతో గొపష్టవారైన 
రమాత్మను గురించి తెలుసుకోలేనట్టు మీ వ 
జనులు తెలుసుకోలేరు. మీ వంటి మహాత్ములను bana రడానికి 


చతుర్ధ స్కంధము 


నుండి ఎన్నో వ్రతములు చేసారు. మీరు ఇంద్రియములను 
ఇందియములతో కూడి సుఖములనే 


జయించారు. కాని మేము 


నిలయమైన ఈ సంసారములో పడి కొట్టుకుంటున్నాము. మాకు 
ఎప్పుడైనా, ఎప్పటికైనా ఈ సంసారము నుండి విముక్తి 


జ బాగున్నారా అని 
అడగడం ధర్మంకాదు. ఎందుకంటే మీరు ఎల్లప్పుడూ బాగానే ఉంటారు. 
సాగరంలో పడి కొట్టు కొనేవారికి మీరు ఆప్తులు, బంధువుల పంట్‌ 
వారు. ఈ సంసారము నుండి ఏ మాత్రము శమలే కుండా బయట 
పడటం ఎలాగా అని అడుగుతున్నాను. ఆ పరమాత్మయే మీ రూపంలో 
వద్దకు వచ్చాడు అని నమ్ముతున్నాను. దయచేసి నా 


చిరునవ్వు నవ్వాడు. ప్యథు మహారాజుతో ఇలా అన్నాడు. 


లేదు. కానీ నీ పజలుకూడా తెలుసుకోవాలనే కోరికతో అడిగావు. నీవు 


139 


శ్రీమద్భాగవతము 
అడిగిన పశ్చ ఎంతో ఉత్తమమైనది. నీ వంటి మంచి వారు అడగదగ్గ 
పశ్చనే అడిగావు. నేను సాధువును.నువ్వు సత్తురుషుడవు. మన 
సంగమము, సంభాషణ అందరికీ శుభాలు కలుగచేస్తుంది. 


ఓ రాజా!నీకు శ్రీహరి మీద అచంచలమైన భక్తి విశ్వాసాలు 
ఉన్నాయి. శ్రీహరి మీద ఉన్న భక్తి కారణంగా నీలో ఉన్న వషయవాసనల 
రూపంతో ఉన్న మలినం అంతా తొలగిపోయింది. 


ఓరాజా! ఈ దేహము, ఇంద్రియములు, లోపల ఉన్న 
ఆత్మకన్నా భిన్నమైనవి. వాటి యందు ఆసక్తి ఉండకూడదు. కేవలం 
నిర్ణుణ బ్రహ్మస్వరూపమైన ఆత్మయందే ధ్యడమైన ఆసక్తి ఉండాలి. ఇదే 
జీవుడు మోక్షముపొందుటకు చక్కని మార్గము అని పెద్దలు 
చెబుతారు. శద్ధచేత, భగవంతుని గురించి తెలుసుకోవడం చేత, 
తత్త్వజ్ఞానము తెలుసుకోవాలనే కోరికచేతా, భగవంతుని సేవించాలనే 
నిష్టచేతా, భగవంతుని భక్తులను పూజించడం చేతా, భగవంతుని 
యొక్క కథలను వినడం చేతా, భగవంతుని మీద ఆసక్తి కలుగుతుంది. 


అంతే కాకుండా, ధనము, ఆభరణములు, బంగారము 
మొదలగు ప్రాపంచిక విషయముల మీద ఆసక్తి లేకపోవడం చేతా, 
అటువంటి ఆసక్తి ఉన్న వారి సాంగత్యము లేకపోవడంచేతా, ధనమును, 
దానికి సంబంధించినకోరికలను విడిచిపెట్టడం చేతా, వీటి వల్ల కూడా 
చేసుకోడం యందు ఆసక్తి కలుగుతుంది. 


ఆత్మవిణచారము 


140 


చతుర్ధ స్కంధము 


ఎక్కడైతే శ్రీహరి కీర్తనమునకు, శ్రీహరి కథలను వినడానికి అవకాశం 


ఉండదో అట్టి ప్రదేశమును క్‌ లో విడిచిపెట్టాలి. అటువంటి 


ననా! తృప్తి నానే మూ 


కాని ఈ ఆత్మకు త్యప్పికలుగదు. 


వ్యద్ధిచెందుతుంది. అహింసను ఒక వ్రతంలా పాటించడం వలనా, 
సన్యాసాశమము స్వీకరించిన వారి వలన ఉపదేశములు 
పొందడంవలనా, శ్రీహరి లీలలను వినడం వలనా, ఇంద్రియములను 


నిగహించడం వలనా, భోగములను a చేసే వాసనలను 


సుఖదు:ఖములను సమంగా చూడటం వలనా, హరికథలను 


నిరంతరం వినడం వలనా, మానవులలో భక్తి వ్యద్ధిచెందుతుంది. 


భక్తి వ్యద్ధి చెందడం వలన ప్రాపంచిక విషయములలో 
వైరాగ్యము, నిర్గుణుడు 
తు హన కన్య న ఇగ వరం నరుకు 
మొదలగునవి అంతరించిపోతాయి. జీవుని ఆవరించి ఉన్న అవిద్య 
అంతరించిపోగా, జీవునికి ఆత్మకు ఉన్న భేదము తొలగి పోతుంది. 
జీవునికి పాపంచిక విషయముల అనుభవం ఉండదు. 


అయిన పరబహ్మ యందు ఆసక్తి కలుగుతుంది. 


141 


శ్రీమద్భాగవతము 


ఓ పృథు మహారాజా! జీవుడు ఈ దేహములో ఉన్నంత 
వరకూ ప్రాపంచిక విషయములను, భోగములను, సుఖదు:ఖములను 
అనుభవిస్తుంటాడు. ఈ దేహమును విడిచి పెడితే ఆ అనుభవాలు 
ఉండవు. కాని పైన చెప్పిన విధంగా జీవుడు అంతర్లీనంగా ఉన్న 
లకు, ప్రపంచంలో ఉండే భోగములకు, కు తా 
హము వేరు అనే భావనతో ఉంటాడు. 
గానే భావిస్తాడు. 


అంటే ఈ శరీరం ఉన్నా లేనట్టు 


ఓ పృథు మహారాజా! ఈ లోకంలో వస్తువులు దర్హణములో 
(అద్దములో జలమ 


ఉన్నా నీటిలో దాని పతి బింబము 


ంలో ప్రతిబింబిస్తాయి. బయట వస్తువు నిశ్చలంగా 
9 ం కదులుతున్నట్టు భ్రమకలిగిస్తుంది 
అలాగే జీవుడు ప్రాపంచిక విషయములలో లీనమైనపుడు అవి 
కదులుతున్నట్టు తనకు సుఖాలను ఇస్తున్నట్టు భాంతి చెందుతాడు. కాని 
ఆ జీవుడు పాపంచికవిషయముల యందు విరక్తి చెంది 
పరమాత్మవైపు మళ్లినపుడు, ప్రాపంచిక విషయమ 


కలుగుతాయి అనే భాంతి తొలగి పోతుంది. పతిబింబమే 


ఎల వలన సుఖాలు 
లేనపుడు 


భాంతికి అవకాశము లెదు. 


కాని ఎల్లప్పుడు విషయ వాంఛలలో మునిగి తేలేవాడికి 
నిరంతరము వాటియందే ఆసక్తి కలిగి ఉంటాడు. అతని మనస్సు కూడా 


విషయ వాంఛలయందే లగ్నం అయి ఉంటుంది. అప్పుడు బుద్ధి తన 


విచక్షణా జ్ఞానాన్ని కోల్పోతుంది. బుద్ధి విచక్షణా జ్ఞానాన్ని కోల్పోయినపుడు 
ఆ మానవునికి తాను ఏం చేస్తున్నాడో అన్న స్మృతి కూడా ఉండదు. 


142 


చతుర్ధ స్కంధము 


ఇష్టం వచ్చినట్టు పవర్తిస్తుంటాడు. మానవుని న్యతి నాశనం 


నాశనంఅవుతుంది. జీవుడి జ్ఞానం ఎప్పుడు నశించిందో, 
ము అని పెద్దలు అంటారు. ఆ జీవునికి ఆత్మ జ్ఞానమ జ బన్నీ క్రీ 
కలుగదు. మహారాజా! ఈ దేహములో ఆత్మ ఉండబట్టే కదా, ఇన్ని 
పాపంచిక ns అనుభవిస్తున్నాడు. అటువంటి ఆత్మ నష్ట 
సు కాక మరేమి మిగులుతుంది. 


అతడు అప్పటిదాకా సంపాదించుకున్న జ్ఞానం కూడా 


ప్యృథుమహారాజా! మానవులకు ధనము, భోగములు, వటి 
మీద ఆసక్తి, గురించి ఆలోచించడం, ఇవే వారి నాశనానికి 
కారణాలు. ధనము, వాటి వల్ల వచ్చే సుఖాలను గురించి ఆలోచిస్తూ 
జీవుడు జ్ఞానమును కోల్పోతాడు. భ్రష్టుడవుతాడు. కాబట్టి ఓ ప్యథు 
మహారాజా! ఈ సంసారము నుండి ఐముక్తి పొందదలచిన వాడు 
 పాపంచిక విషయములయందు ఆనక్తి చూపకూడదు. 


పురుషార్థ ములు అని చెప్పినప్పటికినీ, భగవంతుని మీద భక్తితో, 
భగవంతుని సేవించడం వలన కలిగే మోక్షమే అసలైన పురుషార్థము 
అని చెప్పబడింది. అందరూ ఆచరించ దగ్గది ఆ పురుషార్థ మె. ధర్మంగా 
పొందే Was ము, కామము కేవలం ఇహలోక ప ఇస్తాయి. ఆ 


143 


శ్రీమద్భాగవతము 
నశించిపోయేవే. వాటికి శాశ్వతత్వము లేదు. అందువలన ఆ వస్తువుల 


ఓ పృథు మహారాజా! ఈ శరీరంలో ఉన్న ఇంద్రియములు, 
వీటిలో ఉండే వ్ర క 
అంటారు. కానీ ఆ దేహములో అంతర్యామిగా వెలుగుతున్న ఆ 
పరమాత్మను మనం తెలుసుకోడానికి ప్రయత్నించాలి. అ ఈ 
జీవునికి ఈ భమ సహజంగా వస్తుంది. పూల మాలను చూచి పాము 
అని భ్రమించినట్టుగా, ఈ దేహమునే సర్వస్వము అనుకుంటూ 
ఉంటాడు జీవుడు. జీవునిలో ఉన్న అవివేకము నశించి, వివేకము. 
క్లానము వృద్ధి పొందినపుడు ఈభ్రమ తొలగి పోతుంది. 


ణము, బుద్ది, అహంకారము ఇవి అన్నీ కలిపి దేహము 


ఆత్మసాక్షాత్కారం అవుతుంది. 


ఓ మహారాజా! నేను కూడా ఆత్మజ్ఞానమును పొంది, 
నిత్యముక్తుడు, శుద్ధసత్యస్వరూపుడు, ఈ ప్రాపంచిక కర్మలయొక్క 
మలినము అంటని వాడు అయిన ఆ పరమాత్మను శరణుజొచ్చాను. 


ఓ మహారాజా! కేవలము ఇంద్రియములను నిగ్రహించి ఒక 
చోట కూర్చుని తపస్సు చేయడం వలన ఏమీ లాభం లేదు. 
విషయవాంఛల యందు ఆసక్తి నశించాలి. పరమాతయందు భక్తి 
కలిగి ఉండాలి. ఆ భక్తితోనే పూర్వజన్మకర్మల యొక్క వాసనలతో 
పోగులు పరమాత్మయందు భక్తి లేకుండా, విషయ వాంఛల మీద 


144 


చతుర్ధ స్కంధము 


ఆసక్తి నశించకుండా, కేవలం ఇందియము 
నందువలన పయోజనము లేదు. కాబట్టి నీవు కూడా ఇందియ 


లను నిగహించి 


ఓ మహారాజా! ఈ సంసారము అనేది ఒక 
మహాసమ ద్రవ వ, అరముతో భయంకరమైన మునకు ఉనాయ 
సంసారసాగరాన్ని దాటడానికి భగవంతుని భక్తి అనే నావను 
ఆశ్రయించడమే ఉత్తమమైన మార్గము. భగవంతుని ఆశ్రయించడం 


వదిలిపెట్టి ఎన్ని ప్రయత్నాలు చేసినా, వారు కష్టాలపాలవుతారు. 


ఓ మహారాజా! నీవు కూడా భగవంతుని పాదపద్మములు 
అనే నావను ఆధారంగా చేసుకొని ఈ సంసార సమ దాన్ని దాటడాని త్రి 
ప్రయత్తించు.” అని సనత్కుమారుడు ae | om 


ఓ విదురా! ఈ ప్రకారంగా సనత్కుమారుడు చేసిన ఆత్మ 
తత్త్వమును గురించి విన్న పృథు మహారాజుకు ఆ మహాబుషితో 


“ఓ దేవా! దయాళువైన శ్రీహరి ఇంతకు పూర్వమే నా మీద 
దయచూపించాడు. ఆ భగవంతుని మీద భక్తి మార్గమును 
బోధించుటకు ఇప్పుడు మీరు వచ్చారు. ఆ భగవంతుని మీద భక్తి ద్వారా 
మీరు భగవంతుని అనుగహమును పూర్తిగా సంపాదించుకున్నారు. 


145 


శ్రీమద్భాగవతము 


లను. నారాజ్యము, నా ప్రజలు, 
హము అన్నీ మీ అథధథినములు. నాకు ఉన్న సకల భోగములు, 

రాజ్యమును, ఈ దేహమును మీకు అర్పిస్తున్నాను. స్వీకరించండి. 
రాజ్యాధికారము బ్రాహ్మణులు క్షత్రియులకు పెట్టిన బిక్ష మీ దయ 
వలననే క్షత్రియులు రాజ్యాధికారమును, రాజభోగములను 
అనుభవించుచున్నారు. మీకు ఇవ్వడము అంటే మీరు మాకు ఇచ్చినది 
మరలా మీకు ఇవ్వడమే. మీరు వేదము చదువుకున్నారు. పరమాత్మ 
తత్తమును బాగా తెలిసిన వారు. మీరు నాకు ఆ పరమాత్మ తత్త్వమును 
సాకల్యముగా వివరించారు. మీకు భక్తితో నమస్కరించడం తప్ప నేను 
ఏమి ఇచ్చుకోగలను.” అని పృథు మహారాజు భక్తితో 
నమస్కరించాడు. 


సనకసగుందాదులకు 


పృథు మహారాజు చేసినపూజలు అందుకున్న ఆ 
మహాబుషులు ఆనందంతో ఆకాశమార్గాన వెళ్లిపోయ 
భాగ్యం చేత, వారి బోధనలు వినడం వలన తాను న sn 
అని పొంగిపోయాడు పృథు మహారాజు. తరువాత పృథువు 
జనరంజకంగా రాజ్యపాలన చేయసాగాడు. దేశ, కాలములను 
అనుసరించి కర్మలను చేయసాగాడు. చేసిన కర్మలు అన్నిటినీ 
భగవంతునికే అర్చించేవాడు. అన్ని కర్మలను శ్రద్ధతో చేస్తూనే, ఆ 
కర్మలమ్‌దా, వాటి ఫలముల మీదా ఎటువంటి ఆసక్తిలేకుండా కర్మలను 
EASES. COS 
నిమిత్తమాతుడు అనే భావనతోనే కర్తలు చేసేవాడు. రాజభవనంలో 


ఆల్‌ 


146 


చతుర్ధ స్కంధము 


ఎంచి పన 


ఆకారణంగా పృథు మహారాజు ఎల్లప్పుడూ వ 
చేసేవాడు. ప్రజలకు కష్టంకలిగించే పనులను చేసేవాడు కాదు. ఆ 
ప్రకారంగా జీవితం గడుపుతున్న ప్యృథుమహారాజుకు అతని భార్య అరి 
వలన విజితాశ్వుడు, హర్యక్షుడు, ద్రవిణుడు, ధూమకేశుడు, వ్యకుడు 
అనే ఐదుగురు కుమారులుకలిగారు. ఆ కుమారులసాయంతో పృథువు 

ఐజ్యపాలన సక్రమంగా సాగించాడు. 


పృథువు ఎప్పుడూ మృదువుగా నెమ్మదిగా ఎదుటి వారికి 
ప్రీతికలిగించేటట్టు మాట్లాడేవాడు. ప్యథు మహారాజు ప్రజల వద్ద నుండి 
తగుమాత్రంగా పన్నులు తీసుకుంటూ ఆ ధనమును మరలా వారి 
క్షేమ మునకే వినియోగించేవాడు. దానధర్మములు చేసేవాడు. అవసరం 
వచ్చినపుడు అద్నివలె తీక్షణంగా ఉండేవాడు. ఇంద్రుని వలె 
బలపరాక్రమములు ప్రదర్శించేవాడు. బీనులయందు క్షమాగుణము 
కలిగి ఉండేవాడు. ఎప్పటి కప్పుడు ప్రజల అవసరములు తెలుసుకుంటూ 
వాటిని తిర్షేవాడు. పృథు మహారాజు దయాసముద్రుడైనా ఎప్పుడూ 
గంభీరంగా ఉండేవాడు. ఆయన మనసులో ఉన్న విషయాలను 
ఎవరూ ఊహించలేకపోయేవారు. దుష్టులను దండించడంలో 
యమధర్మరాజును తలపించేవాడు. ఆయన పాలనలో జనం సుఖంగా 


పృథు మహారాజు అపారమైన ధనరాసులను గు 
వాటిని ప్రజలక్షేమం కోసం వినియోగించేవాడు. భూమ 
తిరుగుతూ ఎక్కడ ఏమి జరుగుతూ ఉందో తెలుసుకొనేవాడు. పృథు 
మహారాజు పరాక్రమంలో రుద్రుని మాదిరి, సౌందర్యంలో మన్మధుని 


147 


శ్రీమద్ద్ధాగవతము 


మాదిరి నిర్ణయత్వంలో సింహము మాదిరి ప్ర 

ప్రజలమీద వాత్సల్యము చూపడంలో మనసుసను మించిపోయాడు. 
ఆత్మతత్త విచారంలో 
జయించి జితేంద్రియుడు అయ్యాడు. గోవులను, బ్రాహ్మణులను 
పూజించేవాడు. ఇతరులకు ఉపకాతం తేయుడంతో అందరి కన్నా 
ముందు ఉండేవాడు. ఈ ప్రకారంగా పృథు మహారాజు జనరంజకంగా 
రాజ్యపాలన చేస్తూ తన జీవితమును ఆనందంగా గడిపాడు. 
ఆయనకీర్తి భూమి నలుపక్కలా వ్యాపించింది. అందరూ ప్యథు 
మహారాజు పాలనను కీర్షించసాగారు. 


బ్యహస్పతినిమరపించాడు. ఇందియములను 


శ్రీమద్భాగవతము 
ఓం తత్సత్‌ ఓం తత్భత్‌ ఓం తత్సత్‌ 


ఇరవైమూడవ అధ్యాయ ఏమయు. 


ఆవరించింది. తాను వానప్రస్థమునకు వెళ్లవలసిన సమయము 
ఆసన్నమయిందని తెలుసుకున్నాడు. తనలో తాను ఈ 


పకారంగా 


“చిర కాలంగా నేను ఈ భూమండలాన్ని పాలించాను. గోవు 


148 


చతుర స్కంధము 


ఓషధులను పితికి పజలకు ఆహారమును అందించాను. ధర్మాన్ని 


రక్షించాను. మంచి వారికిరక్షణ కల్చించాను. దుష్టులను శిక్షించాను. 
ను న్నీ పూర్తి చేసాను.” అని అనుకున్నాడు. 


మరి, కొన్నిరోజులు ఆకులను తింటూ, మరి కొన్ని రోజులు కేవలం నీరు 
తాగుతూ, తరువాత గాలిని మాత్రం పీలుస్తూ తపస్సు చేసాడు. 


యడం వలన అతని తోని కామ వాసనలు 
అన్నీ నశించిపోయాయి. హృదయం పరిశుద్ధమయింది. 
ప్రాణాయామంతో ఇంద్రియములను, మనస్సును నిగ్రహించాడు. 
కామమును, కోధమును అదుపులో ఉంచాడు. సంసారమునకు 
సంబంధించిన అన్ని బంధములను తెంచుకున్నాడు. కేవలం 
నామ స్మరణ తప్ప్టమరొకటి మనసులోకి రానిచ్చే 


భగవంతుని యందు అచంచలమైన భక్తి, శ్రద్ధతో తపస్సు చేసాడు. 


పృథు మహారాజు అనుసరించిన వైరాగ్యము వలన 
ఆయనకు ఆత్మజ్ఞానం కలిగింది. ఆత్మతత్తమును తెలుసుకున్నాడు. 


149 


శ్రీమద్భాగవతము 
క్రమంలో ఆయనకు అణిమ, గరిమ మొదలగు ఎనిమిదిసిద్ధులు 
లభించాయి. కాని ఆయన వాటి గురించి పట్టించుకోలేదు. ఒక సారి 
శ్రీహరి కథామ్యతసేవనంలో మునిగి పోయిన తరువాత, ఆ 
యోగములు, సిద్దులు యొక్క అవసరమేలేదు. 


పృథు మహారాజుకు ఈ దేహమును వదల వలసిన 
సమయం వచ్చింది అని తెలుసుకున్నాడు. మొదట తన కాలి 
మడమను విసర్టకావయవమునకు అదిమిపెట్టాడు. (కింది నుండి 
ప్రాణం పోకుండా యోగులు ఆ పని చేస్తారు) తరువాత 
ప్రాణవాయువును హృదయంలోకి తీసుకెళ్లాడు. అక్కడి నుండి 
కంఠమునకు, అక్కడి నుండి నొసటి వద్దకు తీసుకుని వెళ్లాడు. అక్కడి 
నుండి ప్రాణవాయువును బ్రహ్మరంధ్రము వద్దకు తీసుకొని పోయి, 
వాటిని పంచభూ తములలో లీనం చేసాడు. ప్రాణ వాయువును 
కేతన ఇంద్రియశక్తిని ఆకాశములోనూ, దేహములో ఉన్న నీటి 
అంశను జలము నందు, కలిపేసాడు. 


ఈ పంచభూతములు ఎలా ఆవిర్ధవించాయో అదే 
క్రమంలో అనగా ప్యథివిని జలములోనూ, జలమును తేజస్సులోనూ, 
తేజస్సును వాయువునందు, వాయువు ఆకాశంలోనూ, మనస్సును 
ఇంద్రియమ లలోనూ, ఇంద్రియ ములను తన్మాత్రలలోనూ కలిపేనాడు. 
అహంకారమును మహత్తత్వములో కలిపాడు. మహత్తత్వమును 
ప్రకృతిలోనూ, ప్రకృతిని సూక్ష్యశరీరంలోనూ నిలిపాడు. తాను 
అనుసరించిన జ్ఞాన వైరాగ్యమ 


కూడా వదిలిపెట్టి పరమాత్మలో ఐక్యం అయ్యాడు. 
150 


ఏల పభావం చేత ఆ సూక్ష్యదేహాన్ని 


ఆయన భార్య, తన భర్త మరణి 
సహజమైన దు:ఖము ఆమెను ఆవరించింది. సకన్‌ కో తేరుకుంది. 
తన భర్త అంతిమ సంస్కారానికి ఒక చితి పేర్టింది. భర్త శరీరమును ఆ 
పడుకోబెట్టింది. చితికి నిప్పంటించింది. ఆ చితికి మూడు 


సార్లు ప్రదక్షిణం చేసి తాను కూడా ఆ చితిలో ప్రవేశించింది. భర్త 


కురిపించారు. So ఇలా అనుకున్నారు. “ఈ సాధి, జీవితాంతము 
తన భర్తను భక్తితో సేవించి తుదకు మరణంలోకూడా ఆయనను 
అనుసరించింది. మానవులు చంచలమైన మనస్సు కలవారైనా, 
ఆత్మజ్ఞానము పొందిన తరువాత, ఉత్తమ లోకములను పొందుతారు 
లో సందేహము లేదు. మానవదేహము వ 
త వంటిది. కాని మానవులు అది తెలుసుకోలేక, విషయ 
వాంఛల యందు, ప్రాపంచిక విషయములయందు లీనమై 
భగవంతుని కీర్తించడం మరిచిపోతున్నారు. అటువంటి వారికి భక్తి 
ము తప్ప మరొకమార్షము లేదు.” అని తమలో తాము 
అనుకున్నారు. 


ఓ విదురా! దేవతలు ఇలా అనుకుంటూఉండగా, ప్యథు 
వెళ్లిపోయింది. విదురా! పుణ్య పురుషుడు అయిన పృథు మహారాజు 
చరిత్రను నీకు విపులంగా చెప్పాను. ఈ చరిత్రను చదివినా, విన్నా లేక 


వినిపించినా, వారికి పృథు మహారాజు మాదిరి 


151 


శ్రీమద్భాగవతము 


బ్రాహ్మణులు బ్రహ్మవర్దస్మునుపొందుతారు. క్షత్రియులు 
రాజ్యాధికారమును పొందుతారు. వైశ్యులు వ్యాపారంలో రాణిస్తారు. 
శూద్రులు తమ వారిలో ఉత్తములుగా గుర్తింపబడతారు. ఈ ప్యథు 
మహారాజు చరిత్రను మూడుసార్లు వింటే ఉత్తమ సంతానము 
కలుగుతుంది. ధనవంతుడవుతాడు. కీర్తిమంతుడవుతాడు. చక్కని విద్య 
అబ్బుతుంది. ఈ ప్యృథు మహారాజు చరిత్ర మంగళకరము, ధనాన్ని 


ఇస్తుంది. కీర్తిని పెంపొందిస్తుంది. ఆయుష్షున 
వలన కలిగే దోషములనుపోగొడుతుంది. 


ు వ్యద్దిచేస్తుంది. కలి 


ఈషప్యథు మహారాజు చరిత్ర ధర్మ, అర్థ, కామ, మోక్షములకు 
మూలము.కాబట్టి ఈ చరిత్రను ఎన్ని సార్లు విన్నా తనివితిరదు. కాని ఈ 
చరిత్రను చదివే ముందు, వినేముందు దుష 
మానుకోవాలి. ఏదో ఫలితం వస్తుందని చదవకూడదు. భగవంతుని 
యందునిర్మలమైన భక్తి కలిగి ఉండాలి. అప్పుడే ఈ చరిత్ర 
చదివినందుకు ఫలితం చేకూరుతుంది. 


ఓ విదురా! నీవుకోరినట్టు నీకుపష్యథు మహారాజు చరిత్ర 
వినిపించాను. ఈ చరిత్రవింటే జనులు శ్రీహరి పాదపద్మములయందు 
తమ మనస్సులను లగ్నం చేసి అఖండ మైన భక్తి శద్దలతో ఆ 
పరమాత్మను కీర్తిస్తారు.” అని మైత్రేయుడు విదురునికి చెప్పాడు. 


ము ఇరువదిమూడవ అధ్యాయము సంపూర్ణము 
రుం తత్సత్‌ ఓం తత్షత్‌ ఓం తత్లత్‌ 


152 


చతుర్ధ స్కంధము 


శ్రీమద్దాగవతము 
చతుర్ధ స్కంధము 
ఇరువదినాలుగవ అధ్యాయము. 


“విదురా! పృథుమహారాజు మరణించిన తరువాత ఆయన 
ారుడు విజితాశ్వుడు రాజు అయ్యాడని చెప్పానుకదా. 
విజితాశ్వుడు అంటే ఇందుని జయించి యజ్ఞాశ్వమును తీసుకొని 
వచ్చిన వాడు. అతనికి తన సోదరులు అంటే ఎంతో మమకారము. 
పెద్దవాడుగా తాను రాజ్యమునకు అర్హుడు అయినష్టటికినీ, 
విజితాశ్వుడు రాజ్యమును తన తమ్ములకుకూడా పంచి ఇచ్చాడు. 


హర్యక్షునకుతూర్చు దిక్కుగా ఉన్న రాజ్యము, ధూమకేశునకు 


దక్షిణ దిక్కుగా ఉన్న రాజ్యము, వృకునకు పడమట దిక్కుగా ఉన్న 


(వార 


విజితాశ్వుడు ఇందుని జయించి నపుడు, ఇందుని వలన 


౨ అనే విద్యను 


అంతర్జానమ వొందాడు. 

విజితాశ్వుని భార్య పేరుశిఖండిని. ఆమె వలన 
విజితాశ్వునకు ముగ్గురు కుమారులు కలిగారు. వారి పేర్లు పావకుడు, 
పవమానుడు, శుచి. ఏరు అంతకు ముందు జన్మలో మూడు అగ్నులు. 
జన్మించారు. విజితాశ్వునకు మరొక భార్య అయిన నభస్వతి అనే భార్య 
వలన హవిర్ణానుడు అనే కుమారుడు కలిగాడు. 


153 


శ్రీమద్భాగవతము 
విజితాశ్వునికి రాజ్యం చేయడం ఇష్టం లేదు. అందుకని 
పైన చెప్పినట్టు తన రాజ్ఞమును తన నలుగురు తవ 
ఇచ్చాడు. తాను ఒక మహాయజ్ఞమును చేయ తలపెట్టాడు. ఆయజ్ఞము 
పూర్తి చేసి సమాధి యోగమును అభ్యసించి, పరమాత్మను 


మ్మెళ్లకు పంచి 


విజితాశ్వునికి నభస్వతి వలన కలిగిన పుత్రుడు 
హవిర్థానుడు అని చెప్పాను కదా. హవిర్ధానునికి తన భార్య హవిర్ణాని 
వలన ఆరుగురుకుమా 
గయుడు, శుక్లుడు, కృష్ణుడు, సత్యుడు, జితవ్రతుడు. వీరిలో 
బర్హిషదుడు ఎన్నో యజ్ఞములు యాగములు చేసి కీర్తి పొందాడు. 
అతడు ప్రజాపతిగా నియమింపబడ్డాడు. అతడు చేసిన యజ్ఞములలో 


రులు కలిగారు. వారిపేర్లు బర్హిషదుడు, 


తూర్తుదిక్కుగా కొసలనుపెట్టినపరిచిన దర్భలతో భూమి అంతా నిండి 
పోయింది. అందు వలన అతనికి పాచీన బర్హి అని పేరు వచ్చింది. 


ఆయన పజాపతి కాబట్టి, బహ్మయొక్క ఆదేశము పకారము 
శతదుతి అనే కన్యను వివాహం చేసుకున్నాడు. స్యష్టి చేయడానికి 
ఉపకమించాడు. శతదుతి అతిలోకసుందరి. పాచీన బర్హికి శతదుతి 


స్యష్టి చే ముందు తపస్సు చేయాలని 
నిశ్చయించుకొని ఆ పదహారుమంది పచేతసులు తపస్సు చేయడానికి 


బయలు దేరారు. దారిలో వారికి శివుడు కనిపించాడు. పచేతసులకు 
154 


చతుర్ధ స్కంధము 


శివుడు శ్రీహరి మహత్తును ఉపదేశించాడు. పరమశివుని 

లను 

జయించి శ్రీహరి ధ్యానము, జపము, తపస్సులో మునిగిపోయారు.” 
అని మైతేయుడు విదురునికి చెబుతుంటే విదురునికి ఒకసందేహము 
వచ్చింది. 


ఉపదేశములు విన్న పజేతసులు ఇందియము 


“ఓ మైత్రేయా! ప్రచేతసులు తపస్సుకు పోతుంటే 
పరమశివుడు ప్రత్యక్షం అయి వారికి శ్రీహరి తత్త్వమును 
ఉపదేశించాడు అని చెప్పారుకదా! పరమశివుడు లోకపాలకుడు. 
ప్రచేతసులు దేహధారులు. మరి పరమశివుడు వారికి ఎలా 
ఉపదేశించగలిగాడు. ఎందుకంటే శివుని చూడటం, మాట్లాడటం 
దేహమును ధరించిన మానవులకు సామాన్యము కాదు. మునులు 
కూడా ప్రాపంచిక విషయముల యందు ఆసక్తిని వదిలిపెట్టి 
ఆపరమేశ్వరుని చూడటానికి తాపత్రయపడుతుంటారు. కాని వారికి ఆ 
పరమేశ్వరుడు కనిపించడు. మరి ఈ ప్రచేతసులకు ఎందుకు 
కు. వివరంగా తెలియజేయండి.” అని 
అడిగాడు. దానికి మైత్రేయుడు ఈవిధంగా సమాధానం చెప్పాడు. 


కనిపించాడు ఎలాకనిపింశచా? 


“ఉ విదురా! తండ్రి ఆజ్ఞ మరకు ప్రచేతసులు తపస్సు 
పోగానే వారు ఒక పెద్ద సరసును(చెరువు చూచారు. 
నీళ్లు చాలా నిర్మలంగా ఉన్నాయి. ఆ చెరువులో తామర పూలు,కలువ 
పూలు ఇంకా అనేకములైననీటి పూ 
నిర్మలమైన జలములో చేపలు యధేచ్చగా తిరుగుతున్నాయి. 


లు వికసించి ఉన్నాయి. ఆ 


155 


శ్రీమద్భాగవతము 
పచేతసులు ఆ సరసు అందాలను చూస్తూ వెళుతున్నారు. ఇంతలో 
వారికి ఒక మధురమైన సంగీతధ్వని వినిపించింది. ఆ ధ్వని 


ఎక్కడినుండి వచ్చినదా అని పచేతసులు సరస్సు వంక చు 


తన అనుచరులతో పరమశివుడు ఆ సరస్గులోనుండి 
బయటకువచ్చాడు. పరమశివుని చూచిన పచేతసులు ఆయనకు 
భక్తితో నమస్కరించారు. పచేతసులను చూచి శివుడు వారితో ఇలా 


అన్నాడు. 


“మీరు వె ప్రాచీన బర్హి కుమారులు అనీ, మీ తండి 
ఆదేశమును అనుసరించి తపస్సు చేయడానికి వెళుతున్నారనీ నాకు 
తెలుసు. మీమీద దయ చూపడానికే నేను మీకు దర్శనం ఇచ్చాను. 
మీరు ఆ వాసుదేవుని శరణు వేడండి.మీకు అన్నీ శుభాలు 
కలుగుతాయి. నాకు కూడా ఆ వాసుదేవుడే శరణ్యము. స్వధర్మాన్ని 
నిష్టతో ఆచరించే మానవులు అనకు ఎత్తితే గానీ 
పరమపదమును పొం ద అచంచలమైన భక్తి 


అయిన పరమాత్మయొక్క Pan గానం చేస్తాను. శ్రద్ధగా వినండి. 
తరువాత దానినే జపించండి.మీకు శుభం అ అని 


పచేతసులతో అన్నాడు. 


156 


చతుర్ధ స్కంధము 


ఓ విదురా! తరువాత పరమశివుడు ప్రచేతసులకు నారాయణుని 
పరమశివుని మాటలను శ్రద్ధగా విన్నారు. పరమశివుడు వాసువేతని 
ఈ విధంగా కీర్తించాడు. 


“ఓ వాసుదేవా!నీవు ఆత్మతత్త్వమును తెలుసుకున్న 
మానవులకు ఆత్మానందాన్ని కలుగచేస్తున్నావు. నీవు ఎల్లప్పుడూ 
ఆత్మానందంలో ఉంటూ నీతో పాటు నాకు కూడా ఆత్మానందాన్ని 
కలుగజేస్తున్నావు.నీవు అందరికీ ఆత్మస్వరూపుడవు. సర్వవ్మాపివి. 
అట్టినీకు నమస్కారము. 


ఓ పంకజనాభా! నీవు పంచభూతములకు, పంచ 

లకు నియామకుడవు. ఓ వాసుదేవా! నీవు 
శాంతుడవు. స్థిరంగా ఉండేవాడివి. స్వయంగా ప్రకాశించే వాడివి. అట్టి 
నీకు నమస్కారము. 


తన్మాతలకు, ఇందియము 


అహంకారమునకుప్రతీక అయినసంకర్నుణడవు నీవే! బుద్ధికి 
అధిష్టాన దేవత అయినప్రద్యుమ్ముడవు నీవే. ఈ లోకములను అంతం 
చేసే వాడివి నీవే. అట్టి నీకు నమస్కారము. మనస్సుకు 
అధినాధుడవైన ఓ అనిరుద్ద్ధుడా! ఇంద్రియములకు అధిపతివైన ఓ 
హృషీకేశుడా! నీవు సూర్యుని రూపంతో నీ తేజస్సుతో అన్ని 
లోకములను నీ వెలుగులతో నింపుతున్లావు. నీకు పెరగడం తరగడం 
లేదు. అట్టి నీకునమస్కారము. 


157 


శ్రీమద్భాగవతము 


ఓ వాసుదేవా! నీవు అటు సన్వర్ణమునకు, ఇటు 
మోక్షమునకు ద్వారము వంటి వాడివి. నీవు ఆకాశము వలె 
పవితమైనవాడివి. నీవు యజ్ఞస్వరూపుడవు. అట్టి నీకు నమస్కారము. 


ఓ దేవా! నీవు ఇచ్చాశక్తి స్వరూపుడవు. బలస్వరూపుడవు. 
సమకూర్ణేవాడివి నీవే! జలస్వరూపుడవు నీవే! అట్టి నీకు నమస్కారము. 


ఓ దేవా నీవే విరాట్‌ స్వరూపుడవు. నీవు సమస్తప్రాణుల 
దేహములలో ఆత్మస్వరూపుడవై ఉన్నావు. వారి దేహములలో ఉన్న 
శారీరక బలము,మానసిక బలము,నీవే. వారిలో సంచరించే 
ప్రాణవాయువు నీవే. అట్టినీకు నమస్కారము. 


ఓ దేవా! నీవే ఈ అనంతమైన ఆకాశము. నీవు ఆకాశం 
మాదిరి బయటా ఉన్నావు. అన్ని పాణుల అంతరాంతరాళములలో 


ఆత్మస్వరూపుడుగా కూడా వెలుగుతున్నావు. అట్టి నీకు నమసా 


ఓ దేవా! నీవు శుభమైన కర్మలలోనూ, అశుభమైన 
కర్మలలోనూ ఉన్నావు. శుభ కర్మలకు మంచి ఫలములు అశ 
కర్మలకు దుఃఖపూరితమైన ఫలములు ఇస్తావు. ఆఖరుకు మృత్యువును 
కూడా ఇచ్చేది నీవే. అట్టినీకు నమస్కారము. 


ఓ దేవా! జీవులకు వారు వారు చేసే కర్మలను బట్టి 


ములు ఇచ్చేవాడివి నీవే. నివు అన్నీ తెలిసిన వాడవు. 
158 


చతుర్ధ స్కంధము 
సాంఖ్యయోగమును లోకములో ప్రవర్తింప చేసినవాడివి. అట్టి నీకు 


ఇచ్చాశక్తి(ఒక పని చేయాలని సంకల్పించడంి, 

జ్ఞానశక్తి (ఆ పని చేయదగినదా కాదా అని తాను ఆర్జించిన 

విచక్షణా జ్ఞానము చేత నిర్ణయించడం), 

క్రియాశక్తి (ఆ నిర్ణయాలను కార్యరూపంలో పెట్టడం) 

అనే మూడు శక్తులకు నీవు అధిపతివి. మనిషిలో ఉండే 
హంకారము నీవే. మాట్లాడే మాటా నువ్వే. అట్టి నీకు నమస్కారము. 


(అంటే మనచేత ఒక పని చెయ్యాలనికానీ, జక మాట 
అనుకొనేలా చేసేది, ఆ పని, ఆ మా 


మాట్లాడాలని 
మంచిదా కాదా అని 
నిర్ణయించేది. ఆ పనిని మన చేత చేయించేది, ఆ మాటలను 
మనచేత మాట్లాడించేటీ అన్నీ ఆ పరమాత్మ, మనం ఏదో చేస్తున్నాము 


అంతా మన చేతిలోనే ఉంది. నేను లేనిదే ఏమీ జరగదు అని 
అనుకోవడంమన మూర్ధత్వం 


కు దేవా! మంగళకరమైన నీ రూపము నీ మీద భక్తి ఉన్న 
వాళ్లందరి చేతా పూజింపబడుతుంది. అట్టి నీ రూపమును మేము 
మా కళ్లకు విందు చేసేటట్టు, 


దర్శించాలని ఆతురతగా ఉన్నాము. 
మాకు నీ దర్శనభాగ్యం ప్రసాదించు. 
ప న శ్రీవేంకటేశ్వరుని క్షణకాలం చూడాలని, 
తరించాలనీ మనం తహతహలాడటం ఇటువంటిదే.) 


159 


శ్రీమద్భాగవతము 


ఓ దేవా! నీరూపము శ్యామల వర్ణంలో ఉంటుంది. అత్యంత 
సుందరంగా ఉంటుంది. నీ అందమైన ముఖము, నీ విశాలమైన 
చతుర్భుజములు, తామర రేకుల వంటి నీ కళ్లు, విల్లులాంటి నీ 
కనుబొమలు, పొడుగాటి ముక్కు, నిండైన నీ చెక్కిళ్లు, మా వంక 
ూసే నీ కీగంటి చూపులు, పచ్చని పట్టువస్రము, 
మెరిసే నీ చెవి కుండలములు, ఎత్తుగా ఉండి ప్రకాశించు 

టము, నీ మెడనిండా ఆభరణము చకము, గద, 
దము, పొడుగాటి వనమాల, నీ కంఠసీమలో కాంతులు 
వెదజల్లుతున్న కౌస్తుభము, నడుముకు కట్టిన నీలం రంగు పట్టు 
స్రము, దానిమీద కట్టిన బంగారు మొలత్రాడు, సమానంగా, 
పొడవుగా అ అమరినట్టున్న తొడలు, మోకాళ్లు, పద్మముల వంటి నీ 
పాదములు, ఓ దేవా! ఇటువంటి నీ స్వరూపముతో మాకు దర్శనం 


ప్రయాసలకు బిర్చి ర ఎక్కడికో పోవాల్సిన అవసరం కము అందుకే 


వ్యాసుడు మనకు పరమాత్మస్వరూపాన్ని వివరంగా విశధంగా 
వర్ణించాడు. అంతే కాదు, నాటకాలలో కానీ, సీరియల్లులో 


కానీసినిమాలలో కానీ శ్రీమహావిష్లుః 


అలంకారాలతో రూపంతో 


మాపిస్తుంటారు. వారు భాగవతంలోని 


అధ్యాయం చదివితే శ్రీహరి రూపం గురించి అవగాహన 
పెరుగుతుంది 


160 


చతుర్ధ స్కంధము 


ఓ దేవా! తమ ఆత్మలను శుద్దిపరచుకి వాలని కోరుకొనే 
భక్తులు పైన చెప్పిన నీ రూపమును మనసులో ధ్యానించాలి. ఈ 
స్వరూపము ప్రత్యక్షముగా కనపడదు. కేవలము భక్తియోగ ప్రభావం 
చేతనే స్వరూపము మానసికంగా చూడడానికి సాధ్యం అవుతుంది. 


ఓ దేవా! స్వర్ణలోకములో ఉండే దేవతలకు, ఇందునికి నీవు 
దర్శనం ఇస్తుంటావు. కానీ స్వర్ణసుఖములను కూడా త్యృణపాయంగా 
చూసే నీ భక్తులకు, ఆత్మతత్త్వవేత్తలకు, నిన్ను ఆరాధించడం తప్పమరో 


పని లేదు. అటువంటి వారు నీ పాదపద్మమ 


ఎలు తప్ప స్వర్ల్దసుఖములు 


ను అంత సులభంగా లభ్యం 


౦ అందరినీ తన కనుసన్నలలో ఆడిస్తుంది. 
దములను ఆశయించిన నీ భక్తులను మాతం కన్నెత్తి కూడా 
ూడడానికి సాహసించదు. 


ఓ దేవా! నిన్ను భక్తితో కొలిచే నీ భక్తుల యొక్క 
ములో కలిగే ఆనందముతో పోలిస్తే, ఈ పాపంచిక 
దుకూ పనికిరావు. 


161 


శ్రీమద్భాగవతము 


టె దేవా! నీ పాదములను ఆశ్రయించిన నీ భక్తులకు 
సమస్త పాపములు తొలగి పోతాయి. అటువంటి నీ భక్తులు సాటి 
ప్రాణుల యందు దయ చూపిస్తుంటారు. వారికి రాగద్వేషములు 
అంటవు. సాత్విక గుణ సంపన్నులుగా ఉంటారు. అటువంటి నీ భక్తుల 
సాంగత్మమును మాకు ప్రసాదించు. విధంగా మమ్ములను 
అనుగ్రహించు. 


ఓ దేవా! ఎవని చిత్తము నీ భక్తి చేత పరిశుద్ధము 
అవుతుందో, ఎవని చిత్తము ప్రాపంచిక విషయములయందు లగ్నము 
కాదో, ఎవని చిత్తము అజ్ఞానము అనే గుహలో ప్రవేశించదో, 
అటువంటి మానవుడు నీ యొక్క తత్త్వమును తెలుసుకోగలడు. 


ఓ దేవా! ఈ సమస్త విశ్వమ 
యందే ఈ విశ్వవ 
ఉన్నావు. నీకు ఎలాంటి వికారములు లేవు. నీ మ 
లయములు జరుగుతున్నాయి. నీ మాయ చేతనే మానవులలో నువ్వు 
నేను, వాడు వీడు, అనే భేద బుద్ధి కలుగుతూ ఉంది. కాని ఆ మాయ 
నీ మీదకానీ నీ భక్తుల మీద కానీ తన ప్రభావమును చూపలేదు. నీ 
దయ వలననే నీ గురించి నీ మాయ గురించి తెలుసుకోగలము. 


౨గుకు నీవే ఆధారము. నీ 
ు నిలిచిఉంది. ఈ విశ్వమంతా నీవే వ్యాపించి 


యఛచేత స్యష్టి స్టితి 


నీ మీద భక్తి ఉన్న వాళ్లు, వేదములను శాస్త్రములను 
అధ్యయనం చేసిన వాళ్లు, అత్యంత శ్రద్ధతో నిన్ను సేవించి నీ 
తత్త్వమును తెలుసుకోగలుగుతారు. ఇతరులకు అది సాధ్యము కాదు. 


162 


చతుర్ధ స్కంధము 


ఓ దేవా! ఆది, అనాది నువ్వే. ఈ స్యష్టికి ముందు 
మాయాశక్తి నీలో నిద్రాణంగా ఉంది. కాలాను గుణంగా ఆ 
మాయాశక్తి నీ నుండి బయటకు వచ్చి సత్వ,రజస్‌,.తమోగుణములలో 
కదలిక పుట్టించింది. అప్పుడు మహత్తత్వము ఆవిర్భవించింది. ఆ 
మహత్తత్వములో నుండి అహంకారము, పంచభూతములు 
పంచతన్మాత్రలు, దేవతలు, బుషులు,మరుత్తులు, పాణు 


జాల 


దేహధారులు పుట్టారు. కమక్రమంగా ఈ సృష్టి జరగడం 


మొదలయింది. 


అదే ప్రకారంగా నీవు నీ మాయాశక్తితో మనుషులను, 
జంతువులను, పను పాకే ST ను 
మొక్కలను, స్యష్టించి అంతర్యామి రూపంగా వాటిలో పవేశించావు. 


అయితే ఆ పురములో అంతర్లీనంగా ఉండే వాడు పురుషుడు 


తొమ్మిది ద్వారములు కల 


పురము 
అని చెప్పబడుతున్నాడు. కానీ మానవుడు ప్రాపంచిక విషయః 
se జ తతర వెంటి జనన మరణ 
చక్రంలో తిరుగుతున్నాడు. 


రుల 


ఓ లా! a ఈ సమస్త స్త విశ్వ మును సృష్టించి అందులోకి 


| నీ చేత స్యష్టింపబడిన మానవులు విషయలోలురై, 
ఎముల యందు ఆసక్తితో అంతా నాకే కావాలనే 
163 


శ్రీమద్భాగవతము 
తోభబుద్టిని పెంచుకుంటున్నారు. ఏ పని ముప్పు ఎందుకు 


లను హరిస్తున్నావు. 


ం ag వారి పాణము 


& దేవా! ఈ విశ్వము అంతా నీ చేత అంతం కాబడుతూ 
ఉంది. ఈ సమయంలో నీవే మానవులకు దిక్కు. అప్పుడే మానవు 
మరణానికి భయపడరు. నీ పాదపద్మ 


మరణభయం ఉండదు కదా! 


ములను ఆశయించిన వాడికి 


దేవతలు, మనువులు నిన్ను సదా పూజిస్తూ ఉంటారు. ఇంక త 
మానవుల సంగతి చెప్పేదేముంది. 


పచేతసులారా! మీరు కూడా అత్యంత భక్తి 
త్రముతో ఆ పరమాత్మను స్తుతించండి. 
ము జపించండి. మీకు శుభం 


కలుగుతుంది. శ్రీహరి అక్కడ ఉన్నాడు ఇక్కడ లేడు అనే సందేహము 


వద్దు. ఆ శ్రీహరి అ అన్ని జీవులలో స సర్వాంతర్వా ముగా వెలుగుతున్నా! డు. 
మీరు నిరంతరము 


ఆయన గుణములను కీర్తిస్తూ ఆయనను స్తోత్రము 
వేయండి. ఆయననే స్మరించండి. ఆ పరమాత్మనే మీ మనసులో 
9 ంనివ్యత్తి అవలంబించి, ఆయన గురించి తపస్సు 


ఇప్పుడు నేను మీకు బోధించిన ఈ స్తోత్రమును పూర్వము 
హ్మ, సృష్టి చేయడానికి ప్రేరేసించబడిన భ్యగువు మొదలగు తన 
164 


్ర ్క బోధించిన ఈ 
మాలో ఉన్న అజ్ఞానమును నాశనం చేసి, వివిధ 
రకములైన ప్రజాస్యప్టి జు కాబట్టి ఏ మానవుడైతే ప్రాపంచిక 

ముల యందు ఆసక్తి చూపకుండా, ఆ పరమాత్మను 

సాడో, అతనికి సకల శుభములు 


౩ లోకంలో ఉన్న అన్ని శే శేయస్సులలో కల్లా 
౮ నము అధికమైన శ్రేయస్సును 
కలుగజేస్తుంది. ఈ శతకన శ సాగరమును దాటడానికి 
సాధ్యమవుతుంది. 
తో చదివితే ఆ పరమాత్మను 
తో మానవుడు ఆ 
మాతను శృప్తివంచి తాను కోరుకున్న ఫలములను పొందగలడు. 
ఈ స్తోత్రమును ఉదయముననే లేచి చదివినా, వినినా, వారికి ఆ 
సంసారబంధనవ ఎలు తొలగిపోతాయి. ప్రచేతసులారా! అందుకే మీకు 
ఈ స్తోతమును చెప్పాను. మీరు కూడా ఏకాగ్రచిత్తంతో ఈ సోతమును 


. మీ అభీష్టములు అన్నీ సిద్ధిస్తాయి.” అని పరమ శివుడు 
పచితసులకు వివరించాడు. 


శ్రీమద్భాగవతము 
తుర్ధ స్కంధము ఇరవైనాల్లవ అధ్యాయము సంపూర్ణము 


€9 
ఓం తత్లత్‌ తుం తత్లత్‌ రుం తత్లత్‌ 


165 


శ్రీమద్భాగవతము 


చతుర్ధ స్కంధము 
ఇరవై ఐదవ అధ్యాయము. 


మైతేయుడు ఏదురునితో ఇలా అంటున్నాడు. 


“ఓ విదురా!భగవానుడగు రుద్రుడు ప్రచేతసులకు 
పరమాత్మను గురించి ఉపదేశించిన తరువాత, అక్కడి నుండి 
వెళ్లిపోయాడు. తరువాత ప్రచేతసులు రుద్రుడు ఉపదేశించిన 
పరమాత్మ తత్త్వమును జపిస్తూ నీళ్లలో మునిగి పదివేల 
సంవత్సరములు తపస్గుచేయనారంభించారు. 


అయిన పాచీన బర్హి మనశ్శాంతి లేకుండా బాధపడుతున్నాడు. 
ఆసమయంలో నారద మహర్షి ఆయన వద్దకు వచ్చాడు. నారద 
మహర్షిని ప్రాచీన బర్హి సాదరంగా ఆహ్వానించి, అర్హ్యపా 


సత్కరించాడు. అప్పుడు నారదుడు ప్రాచీన బర్హితో ఇలా అన్నాడు. 


“ఏ మహారాజా! నువ్వు ఇన్ని యజ్ఞములు యాగములు 
చేసావు కదా! ఏమిసాధించావు? అసలు ఏమి సాధించాలనే కోరికతో 
ఇన్ని కర్మలను చేసావు. ఉన్న దుఃఖము పోవడం, లేని సుఖం రావడం. 
ఇంతేగా నువ్వు కోరుకున్నది. కాని నీ దు:ఖము పోలేదు. న ంవ్వు 
కోరుకున్న సుఖము లభించలేదు. అంతేనా!”అని అడిగాడు నారదుడు. 


166 


చతుర్ధ స్కంధము 


దానికి పాచీన బర్హి ఇలా సమాధానంఇచ్చాడు. 
“నారదమునీందా! నా బుద్ధి కర్మలు చేయడం అందే లగ్గం 


అయి ఉంది. అందుకే యజ్ఞవ 


₹ సళ తోనే నా జీవితం సరిపోయింది. నాకు ఈ క్యు అంధన ముల 
నుండి విముక్తి కలిగే మార్గము ఉపదేశించండి. 


మా అనవునికి తృప్తి! కలగడం లేదు. ఈ ఈ లోక 

ూడా సుఖంగా ఉండలేక పోతున్నాడు. కాబట్టి ఈ 
సంనారనాగరం నుండి బయటపడే జ్ఞాన మును నాకు ప్ర ప్రసా దించండి ” 
అని అడిగాడు. దానికి నారదుడు ఇలా చెప్పసాగాడు. 


167 


శ్రీమద్భాగవతము 


పొడిచి చంపుదామా అని మహా కోపంతో ఎదురుచూస్తు, 


పశువులు అన్నీ నీ చావు కోరుకుంటున్నాయి. ఇంక నీకు సుఖము 


శాంతి ఎలా లభిస్తుంది. ఈ సందర్భంలో నీకు ఒక కథ చెబుతాను 


సావధానంగా విను. వింటూ అర్థ్ధంచేసుకోడానికి పయత్నించు. 


బక రాజు ఉండేవాడు అతని పేరు పురంజనుడు. 


పూ ర్వము 
అతనికి ఒక మితుడు ఉండేవాడు. అతనికి పేరు లేదు. ఉన్నా ఎవరికీ 
తెలియదు. ఆ పురంజనుడు ఉండటానికి ఒక పురవ 


a 


తనకు అనుకూలమైనపురము దొరకలేదు. ఆ పురంజనుడు 
హిమాలయ పాంతము దిగువన వెదుకుతున్నాడు. 


అప్పుడు అతనికి ఒకపురము కనిపించింది. పురమునకు 


తొమ్మది ద్వారములు ఉన్నాయి. ఆ పురము తనకు కావలసిన తాను 
కోరుకున్న అన్ని లక్షణములతో శోభిల్లుతూ ఉంది. ఇదే తనకు తగిన 
పురము అని అనుకున్నాడు పురంజనుడు. ఆ పురము చుట్టు 


పాకారములు ఉన్నాయి. చుట్టు లోతైన అగడ్త ఉంది. ఆ పాకారానికి 


ఉద్యానవనములు ఉన్నాయి. బయటకు రావడానికి ద్వారాలు ఉన్నాయి. 
లో ఉన్న భవన శిఖరములు బంగారు, వెండి, లోహములతో 
నిర్మింపబడి ఉన్నాయి. ఆ పురము లోపలి భాగములో నీలములు, 
స్ఫటికములు, వజ్రిములు, వైడూర్యములు, ముత్యములు, మరకతములు 
మొదలగు విలువైనవాటితో అలంకరింపబడి ఉంది. ఆ నగరము 


168 


చతుర్ధ స్కంధము 


నాగులకు రాజధాని అయినభోగవతీ నగరమును తలపిస్తూ ఉంది. 
ఇంకా ఆ పురములో సభాభవనము, నాలుగు వీధుల 
కూడలులు, రాజవీథులు, ఆటలాడుకొనే స్థలములు, అంగడి వీధులు, 


విశాంతి గృహములు, ఎగిరే పతాకము 


పురంలో శోభాయమా 


ఎలు, అక్కడక్కడా అరుగులు, ఆ 


నంగా ఉన్నాయి. ఆ పురము బయట 

ఉద్యానవనాలు ఉన్నాయి. ఆ ఉద్మ్యానవనవమ ంలలో వ్యక్షములు 
తిగలు ఉన్నాయి. వాటి మధ్యలో ఒక జలాశయము 
నీరు నిర్మలంగా ఉన్నాయి. ఆ వనములో పక్ష 


ఉంది. ఆందులో 


చేస్తున్నాయి. తుమ్మెదలు రుంకారాలు చేస్తున్నాయి. ఆవనములో 
పూచినపుష్టముల నుండి సుగంధములు వెదజల్లుతున్నాయి. ఆ 
వనంలో చెట్ల మీద ఉన్న కోయిలలు మనోహరంగా కూస్తూ 


దారినపోయే బాటసారులను ఆ వనంలోకివచ్చి సేదటిరమని 


ఆహ్వానిస్తున్నాయా అన్నట్టు ఉంది. 


ఆ వనంలో ఇంకో విషయం కూడా ఉంది. ఆ వనంలో 


కూరత్వమును మరిచి పా 


రజంతువులుకూడా ఉన్నాయి కానీ అవి వాటి 

కయి ఇతర సాధుజంతువులతో కలిసిమెలిసి 

డానికి ఎవరికీ భయం 
కము కానీ ఎదురు కావడం లేదే. అందరూ స్వేఛ్చగా ఆ 

వనములో తిరిగే వాతావరణము కనిపిస్తూ ఉంది. 


ఘీ 


జీవిస్తున్నాయి. అందుకని ఆ వనములోకిపోః 


ఇంతలో ఆ ఉద్యానవనములోకి ఒక సుందరి పవేశించింది. 
ఆమె చాలా అందంగా ఉంది. లేత పాయంలో ఉంది. చక్కగా 
అలంకరించుకొని ఉంది. ఆమె తనకు అనువైన భర్త గురించి 


169 


శ్రీమద్భాగవతము 


౩ అన్నట్టు ఆ వనంలో సంచరిస్తూ ఉంది. ఆమెను ఒక 
ముర రస్తూ ఉంది. ఆమె చుట్టు పదకొండు మంది 
సేవకులు ఉన్నారు. అందులో పదిమందికి ఒక్కొక్కరికీ నూరు మంది 


సీలు సేవకులుగా ఉన్నారు. 


కొనదదేలి ఉంది. 


ఆమె చాలా అందంగాఉంది. ఆమె ముక్కు 


వస్త్రములు ధరించింది. ఆమె నడుము చుట్టు మేఖల; 
మెరిసిపోతున్నాయి. ఆమె అటు ఇటు తి తుసుతుంకే ఆమె కాలి 
అందియలు ఘల్లు ఘల్లు మంటూ మోగుతున్నాయి. ఆమె తన క్రీగంటి 
చూపుతో పరిసరములను వీక్షిస్తూ | 


ఉందా అకు గనుడు పిగుతో 


అటువంటి అందమైన స్త్రీని చూచాడు పురంజనుడు. ఆమె 
దగ్గరకుపోయి ఆమెను ఇలా అడిగాడు. “ఓ లలనామణీ! నీవు ఎవరు? 
నీ తల్లి తండ్రులు ఎవరు? నువ్వు ఎక్కడి నుండి వచ్చావ 
ఉద్యానవనములో ఏంచేస్తున్నావు? నీ వెంట వచ్చే పదకొండు మ 
ఆ పదకొండవ వ్యక్తి చాలా బలిష్టంగా ఉన్నాడు. అతనుఎవరు? 
మిగిలిన పదిమంది వెంట ఉన్న స్త్రీలు ఎవరు? నిన్నుకాపలా కాస్తున్న ఆ 
ఐదుతలల సరము ఎవరు? ఇంతకూ నీవు మా 
దేవకాంతవా? నీవు లజ్ఞాదేవివా? లేక పార్వతీ దేవివా? లేక 


లక్ష్మీదేవివా? లేక సరస్వతివా? లేక నిన్ను వదిలిపోయిన భర్తను 
170 


ందిలో 


నవ కాంతవా లేక 


చతుర్ధ స్కంధము 


వెదుక్కుంటూ వెళుతున్న దేవకాంతవా? నీ భర్త ఎంతో అద్యష్టవంతుడు. 
నీ పాద సేవ చేసుకుంటేనే నీ భర్తకు సకలకోరికలు నెరవేరుతాయి 


నీవు దేవకాంతవు అయితే నీ చేతిలో 

వము ఉండాలి కదా! ఎక్కడపడిపోయింది. పైగా నీ పాదములు 
భూమిమీద ఆనుతున్నాయి. అంటే నీవు దేవకాంతవు కావు. మానవ 
కాంతవు. ఓ సుందరీ! నేనూ మానవుడినే. నేను ఎన్నో పుణ్యకార్యములు 
చేసాను. అందుకని నీవునన్ను వరించు. నేను నీకు సకల సౌఖ్యములు 
కలుగజేస్తాను. మనం ఇద్దరం ఈ పురములో ఆనందంగా సుఖజీవనం 
గడుపుదాము. నీ వాలు చూపులు నా హృదయాన్ని ఛిన్నాభిన్నం 
చేసాయి. సిగ్గుతో కూడిన నీ కీగంటి చూపుల తూపులతో మన్మధుడు 
నన్ను బాధిస్తున్నాడు. ఓసుందరీ! నన్ను అనుగ్రహించు. నా మీద 
చయ. అలా సిగ్గుతో తల వంచుకుంటావెందుకు. తల ఎత్తి 
డు. నాకు నీ నుందరవదనారవిందమును 
రుపడ్డాడు పురంజనుడు. 


విలాసంగా జక 


ము తత అని ప్రాధేం 


ఇప్పటిదాకా కథ చెప్పిన నారదుడు పాచీన బర్హితో ఇంకా 


“ఓ మహారాజా! వఏరుడైన ఆ పురంజనుడు ఆ 
అందాలరాశిని చూడగానే బేలగా మా 
దాసుడయ్యాడు. పురంజనుని ప్రేమను చూచిన ఆ యవ్వనవతి కూడా 
పురంజనుని మీద మోహము పెంచుకుంది. ఆమె నవ్వుతు 


డు. ఆమె అందానికి 


171 


శ్రీమద్భాగవతము 


పురంజనునితో ఇలా అంది. 


“ఓ పురుషపుంగవా! నా తల్లితండ్రులు ఎవరో నాకు 
తెలియదు. నాగురించి కానీ, నా గోత్రము కానీ, నా పేరు కానీ నాకు 
ఏమ్‌ తెలియదు. ఈ పురము నాకు నివాసము. ఇందులో నేను 
నివాసముఉంటున్నాను. ఈ పురము ఎవరిచేత నిర్మించబడిందో 
కూడా నాకు తెలియదు. ఇక్కడ ఉన్న స్రీలు పురుషులు నా 
అనుచరులు. ఈ సరము 
నేనునిద్రపోతున్నప్పుడు ఈ సర్బము మేలుకొని ఉండి మా అందరినీ 
రక్షిస్తూ ఉంటుంది. నా అద్యష్టవశాత్తు నీవు ఇక్కడకు వచ్చావు. నీవు 
లనుకోరి ఇక్కడకు వచ్చావని తెలుస్తూ 


ఈ పురమును రక్షిస్తూ ఉంటుంది. 


కూడా ఇంద్రియ సుఖము 


ఉంది. నేను, నా సఖులు, నీకు కావలసిన సుఖములను ఇస్తాము. 
నేను నీకు అందిచే భోగములను, సుఖములను చక్కగా 
అనుభవించు. 


నీవు తొమ్మిది ద్వారములు కల ఈ పురములో ను 
సంవత్సరములు హాయిగా నివసించు. ఈ లోకములో కొందరికి రేపు 
ఏం జరుగుతుందో, చనిపోయిన తరువాత ఎలాంటి లోకాలు 
వస్తాయో ఏమీ అక్కరలేదు. కేవలము ఈ రోజు దొరికే సుఖములతో 
త్యప్తిపడతారు. అటువంటి వారితో నేను ఏం సుఖపడగలను. 
అందుకని నిన్ను న నిన్నేవరించాను. నీతో తప్ట వేరే 
ఎవరితోనూ నేను సుఖపడలేను. 


, కామము, భార్య, సంతానము, సుఖములు, కీర్తి అన్నీ 


అరవ కన 
థి 


దొరుకుతాయి. గ్యహన్థాశమములో అన్నీ అనుభవించవచ్చ్చున 
| 172 


చతుర్ధ స్కంధము 


కాకుండా సన్యాసాశ్రమములో ఏముంటుంది? సన్యాసులకు ఈ 
సుఖముల గురించి ఏమీ తెలియదు కదా! ఈ లోకంలో 

సర్వప్రాణులకు, మానవులకు, బుషులకు, మునులకు 

అనుభవించతగ్గది గృహస్థాశ్రమము ఒక్కటే! అనిపెద్దలు చెబుతారు. 


అందుకని మన ఇద్దరమూ గృహస్థాశమము స్వీకరించి సంనార 


సుఖములు అనుభవిద్దాము. 


విశాలమైనది. నువ్వు ప్రియంగామాట్లాడుతున్నావు. నీ వంటి వాడు 
భర్తగా లభించి నప్పుడు వద్దు అనే యువతి కు 
నీ విశాలమైన బాహువులలో బంటి కావడం కన్నా అద్యష్టం 
ఏముంటుంది నాకు. నీవు సామాన్ముడివి కావు. కరుణాసముద్రుడివి. ని 
చిరునవ్వుతో నా లాంటి వారి మన్మధబాధలను తీర్చగల శక్తి నీకు 
ఉంది.” అని మృదుమధురంగా పలికింది ఆ యువతి. 


డా ఉంటుందా చెప్పు. 


రు ప్రాచీన బర్హి మహారాజా! ఆ మాటలు విన్న పురంజనుడు 
ఉబ్చితబ్హిబ్బయ్యాడు. తనను తాను మరిచిపోయాడు. ఆ యువతికి 
హం అయ్యాడు. ఆ యువతి వెంట ఆ పురములోనికి 
పవేశించాడు. ఆమెను భార్యగా చేసుకున్నాడు. ఆమెతో 
నూరునంవత్స్లరముల కాలము ఆనందంగా గడిపాడు. ఆ పురములోని 
గాయకులు పురంజనుని కీర్తిని గానం చేయసాగారు. పురంజనుడు, 

నూ ఆమె సఖులతోనూ ఆ పురములలో ఉన్న 

సరోవరములో దిగి జలకాలాడసాగాడు. 


౧ 


173 


శ్రీమద్భాగవతము 


పైభాగమున ఉన్న ఏడు ద్వారమ 


లలో, ముందు వైపు ఐదు 


ద్వారములు ఉన్నాయి. రెండు పక్కలకు ఉన్నాయి. కింది భాగంలో 


రెండు ద్వారములు ఉన్నాయి. వాటి పేర్లు చెబుతాను విను. 


ముందు భాగంలో ఖద్యోతము, ఆవిర్ముఖి అనే రెండు మలా 
మిలా మెరిసే ద్వారాలు పక్కపక్కనే ఉన్నాయి. పురంజనుడు తన 
ము అనే జనపదానికి వెళుతుంటాడు. 


ల కింద మరొక రెండు 
ద్వారములు ఒకచోట ఉన్నాయి. వాటి పేర్లు నలిని, నాలిని. 
పురంజనుడు తన మితుడైన అవధూత కలిసి ఈ రెండు 


ద్వారముల ద్వారా సౌరభము అనే ప్రాంతానికివెళుతుంటాడ 0, 


పై ్వారముల కింద ఒకపెద్ద ద్వారము 
ఏరు ముఖ్య, పురంజనుడు తన మితులైన రసజ్ఞ, విపణ 
అనే వారిని వెంటబెట్టుకొని బహూదనము 


తరువాత కుడి పక్క ఒకటి, ఎడమ పక్క ఒకటి ద్వారాలు ఉన్నాయి. 
174 


చతుర్ధ స్కంధము 


శుతిధరుడు అనే మిత్రుని వెంటబెట్టుకొని దక్షిన 
వోతుంటాడు 
గుండా అదే శుతిధరునితో కలిసి ఉత్తర పంచాల రాజ్యవ ఎంగుకు వెళు 
తుంటాడు. 


పంచాల రాజ్యమునకు 


తరువాత ఆ పురమునకు కింది భాగంలో ముందు ఒకటి 
వెనుక ఒకటి ద్వారములు ఉన్నాయి. పురంజనుడు ముందు వైపున 
ఉన్న ఆసురి అనే ద్వారము గుండా దురదుడు అనే స్నేహితుని 
సాయంతో గ్రామకము అనే ప్రదేశానికి పోతుంటాడు. అలాగే వెనుక 
వైపునున్న నిర్యతి అనే ద్వారం గుండా లుబ్ధకుడు అనే మిత్రుని సహా 
వైశసము అనే ప్రదేశమునకు వెళుతుంటాడు పురంజనుడు. 


పురములలో ఈ తొమ్మిది ద్వారాలే కాకుండా నలుగురు 
గుడ్డివాళ్లు కూడా ఉన్నారు. పురంజనుడు ఆ నలుగురిలో, ఇద్దరి 
సాయంతో ఎక్కడికంటే అక్కడికి వెళతాడు. మరో ఇద్దరి సాయంతో 
ఏపని అంటే ఆ పని చేస్తాడు. 


యం 


ఆ పురములలో ఒక అంత: పురము ఉంది. అందులో పురంజనుడి 
భార్య, ఆమెకు కలిగిన సంతానము, విషూచిని అనే వ్యక్తి ఉన్నారు. 
వారితో కలిసి పురంజనుడు సుఖాలను అనుభవిస్తున్నాడు. 
మోహంతోనూ, ప్రసన్నత్వంతోనూ, సంతో 


షంతోను 
అనుభవిస్తున్నాడు. 


175 


శ్రీమద్భాగవతము 
ఆ పురంజనుడు తన భార్య మోహంలో పూర్తిగా 
మునిగిపోయాడు. ఆమె మాట జవగాటడం లేదు. ఆమె ఏమి చేస్తే ఆ 
పనులను తానూ అన్ని విధాలా ఆమెను అనుకరిస్తున్నాడు. 


యువతి మద్యపానం చేస్తే తానూ 
ఆమె మోహంలో పడి చేయరాని పను 
చేసేస్తున్నాడు. ఆమె ఆహారం తీసుకుంటుంటే ఆమె పక్కను కూర్చుని 
నూ అదే ఆహారం తీసుకుంటాడు. ఆ యువతి పాటలు పాడితే 
తానూ పాడతాడు. ఆమె మాట్లాడితే తానూ మాట్లాడతాడు. ఆమె నవ్వితే 
. ఆమె ఏడిస్తే తానూ ఏడుస్తాడు. ఆ యువతి 


మద్యం గువిస్తున్నాడు. 


లు కూడా సంతోషంగా 


నూ పడుకుంటాడు. ఎప్పుడైనా 
యువతి ఏదైనా శ్రద్ధగా వింటుంటే తానూ అంతే శ్రద్ధతో వింటాడు. 
స్తా స్తాడు. ఆమె ఏ వస్తువునైనా 
వస్తువును తాకితే ఆ పురంజనుడు కూడా అదే వస్తువును తాకుతాడు. 
ఆ యువతి ఏడిస్తే పురంజనుడు కూడా కుయ్యో మె ంరోఅంటూ 

ఏడుస్తాడు. ఇంతలోనే ఆమె నవ్వితే తాను కూడా హిహిహి అంటూ 
నవ్వుతాడు. ఆమె తృప్తిగా ఉంటే తానూ 


ఆమె ఏవైపు చూస్తూ తానూ ఆ వైపు చూ 


త్యప్తిగాఉంటాడు. 


ఈ ప్రకారంగా ఆ యువతి ఏమి చేస్తే అదే చేస్తూ ఆ 
యువతికి పూర్తిగా దాసుడు అయ్యాడు. పూర్తిగా మూర్ణత్వంలో 
మునిగిపోయాడు. ఆప్రకారంగా పురంజనుడు తన భార్య దగ్గర 
బకపెంపుడు జంతువు మాదిరి వృవహరిస్తు 


డు. ఆమె ఎలా ఆడిస్తే 


చతుర్ధ స్కంధము 


అలా ఆడుతున్నాడు. తనకు ఏ కోరికా లేకపోయినా, ఏ పనీ చెయ్యాలని 
అనిపించకపోయినా, ఆమె కోరుకున్నది కాబట్టి, ఆమె చేస్తున్నది కాబట్టి 
ఆయా పనులను చేస్తున్నాడు. పూర్తిగా ఆ యువతికి వశవర్తనుడు 


అయ్యాడు పురంజనుడు. 


ధము ఇరువది ఐదవ అధ్యాయము సంపూ 
రుం తత్సత్‌ ఓం తత్సత్‌ ఓం తత్లత్‌ 


©] 


ఇరువది ఆరవ అధ్యాయము. 


కథను నారదుడు ప్రాచీన బర్హి అనే మహారాజుకు చెబుతున్నాడని, 
చెబుతుంటే విన్న సూతపౌరాణికుడు శౌనకాది మహామునులకు, 
సత్రయాగ సందర్భంలో చెబుతున్నాడు. ఇంక చదవండి.) 


నారదుడు పాచీన బర్హికి పురంజనోపాఖ 


ప్రకారంగా చెప్పసాగాడు. 


బక రథాన్ని సిద్ధం చేసుకున్నాడు. ఆ రథానికి ఐదు గురాలను కట్టాడు. 


177 


శ్రీమద్భాగవతము 


అందువల్ల ఆ రథము చాలా వేగంగాపరుగెట్ట గలదు. ఆ రథానికి 
ఆధారంగా కింద రెండు పెద్ద పెద్ద పొడుగాటి కొయ 


థము ఐదు విధములుగా అటు ఇటు 
కూ ఉంది. అటువంటి రథంలో పురంజనుడు కూర్చున్నాడు. 


కవచమును ధరించాడు. తన సేన 
తన భార్యను పురంజనుడు తనతో పాటే వేటకు తీసుకొని పోలేదు. 
. వేటకోసరం అడవిలోకి ప్రవేశించగానే 

మారి పోయాడు. తన పదునైన 


సే గా 
డా విడిచి ఉండని 


178 


చతుర్ధ స్కంధము 


కదా! అవసరమున్నంత వరకే మృగములను వేటాడాలి కదా! ఓ రాజా! 
ఈ ప్రకారంగా నియమం ప్రకారము, శాస్త్రములలో చెప్పిన ప్రకారము 
వేటాడితే, ఆ వేటలో మృగములను చంపిన పాపము అతనికి అంటదు. 
కాని ఏ రాజైతే వేటకు అనుసరించవలసిన నియమములను 
మరిచిపోయి, ఇష్టం వచ్చినట్టు మ్యగములను చంపితే, అతడు 
సర్వనాశనం అవుతాడు. అప్పటి దాకా అతడు ఆర్జించిన జ్ఞానము 
నశించి, నరకకూపంలో పడిపోతాడు. 


ఈ విధమైన వేటధర్మములను అన్నీ పురంజనుడు 
పాటించలేదు. తన ఇష్టం వచ్చినట్టు వాడిఅయిన బాణములతో 
వేలకొలది మృగములను, ఈమృ్యగము వేటాడ తగినది, ఈమృగమును 
వేటాడకూడదు అనే విచక్షణా జ్ఞానము లేకుండా చంపాడు. 
పురంజనుడి మారణకాండకు భయపడి మృగములు పారిపోయాయి. 
ఆ అరణ్యములో ఉన్న మునులు కూడా పురంజనుడి 
విచక్షణారహితమైన వేటను చూచి ఎంతో దుఃఖించారు. ఆ 


ప్రకారంగా పురంజనుడు ఆ అరణ్యములో ఉన్న కుందేళ్లను 
వరాహములను, అడవి దున్నలను, లేళ్లను, ఇంకా అనేక 
సాధుమ్యగములను కూడా వేలకొలదిగా సంహరించాడు. 


ఇంతలో పురంజనుడికి ఆకలి దాహం వేనాయి. 
పురంజనుడు వేట చాలించి తన పురమునకు వచ్చాడు. రాగానే 
నము చేసి ఆహారము తీసుకున్నాడు. హాయిగా హంసతూలికా 
తల్చము మీద పడుకొని వేటవలన కలిగిన అలసట తీర్చుకున్నాడు. 
తరువాత అగరు ధూపం వేసుకున్నాడు. మైపూతలు పూసుకున్నాడు. 


179 


శ్రీమద్భాగవతము 


సువాసన కలిగిన పూలతో అలంకరించుకున్నాడు. 


కడుపు నిండా తిని, చక్కగా అలంకరించుకున్న తరువాత 
పురంజనుడికి మదనవికారము పుట్టింది. మన్మధుడి బాధ ఎక్కువ 
అయింది. అప్పుడు భార్య గుర్తుకు వచ్చింది. భార్య కోసరం పురములో 
వెదికాడు. ఆమె ఎక్కడా కనపడలేదు. ఆవేశం ముంచుకొచ్చింది. 


అంత:పుర కాంతలను పిలిచి... 


“ఓ సుందరీమణులారా! మీకు, మీ రాణి గారికి సౌఖ్యమే 
కదా! ఇంటికి రాగానే నా భార్య నాకు ఎదురువచ్చి నాకు స్వాగతం 
పలికేది. ఇప్పుడు ఎందుకు రాలేదు. ఆమెకు ఏమయింది. ఇంటికి 
రాగానే తల్లి, భార్య కనపడకపోతే ఆపురుషుడు ఎంతటి ఆవేదన 
చెందుతాడో మీకు తెలియదా! తల్లి భార్య లేని ఇల్లు చక్రములు లేని 
రథమ 
కలిగితే నాకు ధైర్యం చెప్పేది, నాకు జ్ఞానబోధ చేసే నా భార్య ఎందుకు 
కనిపించడం లేదు” అని ఆతురతగా అడిగాడు పురంజనుడు. 


౨ వంటిది కదా! నాకు సర్వస్వము నా భార్య. నాకు ఏదైనా కష్టం 


అప్పుడు ఆస్త్రీలు పురంజనుడితో ఇలా అన్నారు. “ ఓ 
మహారాజా! నీ భార్య మనసులో ఏముందో మాకు తెలియదు. అటు 
చూడు! నీ భార్య కటిక నేలమీద పడుకొని ఉంది.” అని అన్నారు. 
నేలమీద పడుకొని ఉన్న తన భార్యను చూచాడు పురంజనుడు. 


పురంజనుడి మనసు తల్లడిల్లిపోయింది. కలత చెందింది. 
ఆమె కోపమునకు కారణం తెలుసుకోలేకపోయాడు. వెంటనే వెళ్లి 


ఆమె పక్కనకూర్షుని ఆమెను తన ప్రియమైన మాటలతో 
180 


చతుర్ధ స్కంధము 


ఓదార్చసాగాడు. ఎన్లోవిధములుగా ఆమెను అనునయిస్తున్నాడు. ఆమె 
పాదములు పట్టుకొని బతిమాలుతున్నాడు. ఆమెను తన ఒడిలో 
కూర్చోబెట్టుకొని అనునయిస్త్తున్నాడు. 


“కు సుందరీ! నీకోమ 
యజమానులు శిక్షించాలి. యజమానులు వేసే శిక్ష సేవకులమీద 
మూపించినట్టే అవుతుంది. నేను నీ తను నేను 
చేసిన తప్పుకు నాకు తగిన శిక్ష విధించు. ఆనందంతో స్వీకరిస్తాను. 
అంతే కానీ ఈ ప్రకారం అలిగితే ఎలాగ! నీవు నాకు యజమానురాలివి. 
నా హ్యృదయేశ్వరివి. నన్ను నీ వాడిగా భావించు. నీ అందమైన 
నన్ను కరుణించు. 


టు చెప్పునా! సేవకులు తప్పు చేస్తే 


ముఖము ఎత్తి నా వంక చూడు. 


అవమానించారా చెప్ప. వెంటనే వాడిని కఠినంగా శిక్షిస్తాను. వాడు 


ముఖం తిలకం Sen ఎంత కళావిహీనంగా 


ఆనందం లేకుండా, పేమ లేకుండా, కోపంతో భయంకరంగా 
డలేరు. నికన్నీటితో నీ పమిట ఎలా తడిసిపోయిందో 


ఉండటం చూ 


181 


శ్రీమద్భాగవతము 


ఏదో వేటాడవలెనని కోరికతో, నీ అనుమతి లేకుండా,నిన్ను 
తీసుకొని వెళ్లకుండా ఘోరమైన తప్పు చేసాను. నన్ను నీ ప్రియునిగా 
భావించి ప్రేమతో క్షమించు. ” అని నానావిధాలుగా ప్రాధేయపడ్డాడు 
పురంజనుడు. 


చతుర్ద స్కంధము ఇరవై ఆరవఅధ్యాయము సంపూర్ణము 
ఓం తత్సత్‌ ఓం తత్సత్‌ ఓం తత్షత్‌ 


చతుర్ధ స్కంధము 


నారదుడు పాచీన బర్హి మహారాజుకు పురంజనో 
పాఖ్యానమును ఈవిధంగా చెబుతున్నాడు. 


“ఓ మహారాజా! ఆ ప్రకారంగా పురంజనుడు తన భార్యతో 
తాను పొరపాటున ఆమెకు చెప్పకుండా, ఆమెఅనుమతి తీసుకోకుండా 
వేటకు వెళ్లాననీ, ఆ తప్పును క్షమించమనీ వేడుకున్నాడు. భర్త ప్రార్థనను 
మన్నించింది పురంజనుని భార్య పురంజని. అతనిని క్షమించింది. 
పురంజనుని మీద ప్రేమ కురిపించింది. 


182 


చతుర్ధ స్కంధము 


ఆమె లేచి చక్కగా స్నానం చేసింది. చక్కటి వస్త్రములు 
ధరించింది. అన్ని ఆభరణము 
మైపూతలు పూనుకుంది. భార్యాభర్తలు ఇద్దరూ తృప్తిగా భో 
చేసారు. ఇద్దరూ ఏకాంత స్థలములో కామకేళిలో తేలియాడారు. 
పురంజనుడు మరలా మా క వాలు అయ్యాడు. ఆమెకు దాసుడు 
అయ్యాడు. తన బుద్ది వివేకము కోల్టోయాడు. 


లు పెట్టుకుంది. సువాసనలు వెదజల్లే 


జనం 


ప్రకారం విషయవాం+ఛలలో తేలియాడుతున్న 
పురంజనుని ఆయువు క్షణం క్షనం తరిగిపోసాగింది. కాని 
పురంజనుడికి ఆ విషయం తెలియడం లేదు. భార్య మోహంలో 
తేలియాడుతున్నాడు. ప్రతిరోజూ ఏయేభోగములు అనుభవించాలా అని 
ఆలోచనలలో మునిగిపోయాడు. రోజుకోవిధంగా కోరికలు 
తీర్చుకుంటున్నాడు. భార్యమోహంలో పడిన అతని యౌవనం క్షణాల్లా 
గడిచిపోయింది. పురంజనునికి తన భార్య పురంజని వలన 1100 
మంది కుమారులు, 110 మంది కుమార్తెలు కలిగారు. 


అప్పటికి పురంజనుని ఆయుర్ణాయములో సగం 
లకు, కుమార్తెలకు తగిన 


అయిపోయింది. పురంజనుడు తన కుమా 


సంబంధములు తీసుకొని వచ్చి అందరికీ వివాహములు జరిపించాడు. 
పురంజనుని కుమారులు ఒక్కొక్కరికీ 100 మంది కుమారులు 
జన్మించారు. ఈ విధంగా పురంజనుని వంశము 


పౌత్తులతో తాపర తంపరగా పెరిగిపోయింది. పురంజనుడు తన 
రులు, కుమార్తెలు, మనుమల యందు, బంధువులయందు, 
ధనమునందు, ఆ పురమునందు మమకారమును ఓ పట్టాన 


183 


శ్రీమద్భాగవతము 


వదులుకోలేకపోయాడు. వారి కోసరము ఎన్నో యజ్ఞమ 
యాగములు చేసాడు. ఆ యజ్ఞములలో ఎన్నో పశువులను చంపాడు. 
ఆ యజ్ఞములు చేసి దేవతలను,పిత్యదేవతలనుత్యప్తిపరచాడు. ఇంతలో 
పురంజనుని ముసలితనము ఆవరించింది. 


ఇది ఇలా ఉండగా ఓ ప్రాచీన బర్హిమహారాజా! చండవేగుడు 
అనే గంధర్వరాజు ఉండేవాడు. అతనికి ౩60 మంది గంధర్వులు 
అనుచరులుగా ఉన్నారు. అందులో సగం మంది చీకటి మాదిరి 
నల్లగానూ, సగం మంది వెలుతురు మాదిరి తెల్లగానూ 
వారందరూ దంపతులు. ఆ చండవేగునితో సహా ఆ గంధర్వులు 
రో పడి తింటున్నారు. ఆ పురమును గుల్లచేస్తున్నారు. 


పురంజనుని ఇం 
ఇదంతా గమనిస్తున్న ఐదుతలల పాము ఆ గంధర్వులను కట్టడి 
చేయడానికి ప్రయత్నం చేసింది. ఆ ఐదుతలల పాము ప్రతిరోజూ 
రాత్రింబగళ్లు ఆ గంధర్వులతో యుద్ధం చేయసాగింది. ఐదుతలల 
పాము బలం క్షీణించింది కానీ ఆ గంధర్వుల బలము ఏమాత్రము 
తగ్గలేదు. 


ఈ గంధర్వుల ధాటికి తట్టుకో లేక పురంజనుడు, 
అతనిసంతానము, బంధువులు అంతా చింతాక్రాంతులయ్యారు. 
క్రమేణా పురంజనుడికి అతని సంతానమునకు ట్‌ 
తొలది పోయింది. ఇంతకు ముంద 


అనుభవించసాగారు. 


ఆ చింత 


184 


చతుర్ధ స్కంధము 


ఇది ఇలా ఉండగా, ఓ ప్రాచీన బర్హి మహారాజా! జర (ముసలి తనము 
అనే కాలకన్య తనకు తగిన వరుని గురించి వెదక సాగింది. కాని 
ఆమెను భార్యగా స్వీకరించడానికి ఎవరూ ఇష్టపడలేదు. ఆమెను 
ఎవరూ ఇష్టపడక పోవడంతో ఆమె తన దౌర్ద్జాగానికి 
చింతించసాగింది. దానితో ఆమెకు దుర్భగ అనే పేరు సార్థకం 


అయింది. 


ఓ పాచీన బర్హి మహారాజా! కాలకన్య ఒక సారి తనకు 
తగిన భర్తను వెదుక్కుంటూ మూడులోకములు తిరుగుతూ నాకు 


తారసపడింది. నన్ను చు 
చేసుకోమని నన్ను అడిగింది. నేను సున్నితంగా తిరస్కరించాను. 
అందుకని నన్ను ము డులోకములు ఉన్నచోట ఉండకుండా 

తిరుగుతూ ఉండమని నన్ను శపించింది. అందువలననే 
నేనునిరంతరము హరినామ సంకీర్తన చేస్తూ లోకసంచారము 


తరువాత నేను ఆ కాలకన్యను భయము అనే పేరుకల 
యవనుడి వద్దకు పంపించాను. ఆ కాలకన్య నేను చేసిన ఉపదేశము 
మేరకు భయము అనే యవనుని వద్దకు పోయి అతనిని తనను 
వివాహము చేసుకోమని అడిగింది. “ఓ యవనరాజా! నీవు యవను 
కందరికీ అధిపతివి. నేను నిన్ను నా భర్తగా వరించాను. నాసంకల్పము 
వ్యధా కారాదు. ఎవరైనా కన్యాదానము చేస్తాను అంటే వద్దు 
అనకూడదు. నాకుగా నేను, నన్ను నీకు అర్హించుకుంటున్నాను. నామీద 


9 "అని అడిగింది. 


185 


శ్రీమద్భాగవతము 


కాలకన్య మాటలను విన్న భయము అనే ఆ యవనుడు 
చిరునవ్వు నవ్వ ఇలా అన్నాడు. “ఓ కాలకన్నా! నీవంటే ఎవరికీ ఇష్టం 
ఉండదు (కోరి కోరి ఎవరు వృద్దాప్యమును తమ జీవితంలోకి 
ఆహ్వానిస్తారు కాబట్టి, నీకు కాబోయే భర్తను నీకు నేను ఇదివరకే 
నిర్ణయించి ఉంచాను. ఒకరు కాదు. కోట్లాది మంది. నీవు ఎవరికీ 
కనపడకుండా అద్యశ్యరూపంలో ఈ లోకంలో ఉన్న ప్రాణుల శరీరాల్లో 
ప్రవేశించి వారిని వివాహమాడు. (వారికి ముసలితనం ఆవహిస్తుంది). 


నీ పభావంతో వారిని నాశనం చెయ్యి. 


నాకు ఒక సోదరుడు ఉన్నాడు. వాడి పేరు జ్వరము. 
ఇప్పటినుండి నీవు కూడా నా సోదరివి. ఇంక నేను ఎవరోతెలుసు కదా! 
భయాన్ని నీ వలన కలిగే వ్యద్దాప్యమునకు నేను (భయము, నా 
సోదరుడు (జ్వరము, నా సైనికులు (వివిధములైన వ్యాధులు తోడైతే, 
ప్రాణులను అవలీలగా మృత్యుముఖంలోకి నెట్టవచ్చు.” అని అన్నాడు 
భయము అనే ఆ గంధర్వుడు. 


శ్రీమద్భాగవతము 
చతుర్ధ స్కంధము ఇరువది ఏడవ అధ్యాయము సంపూర్ణము 
ఓం తత్సత్‌ ఓం తత్భత్‌ ఓం తత్సత్‌ 


186 


చతుర్ధ స్కంధము 


చతుర్ధ స్కంధము 
ఇరువది ఎనిమిదవ అధ్యాయము. 


పాఖ్యానమును ఈ విధంగా చెబుతున్నాడు. 


“ఓ ప్రాచీన బర్హి మహారాజా! ఆ విధంగా భయము అనే 
గంధర్వుడు, కాలకన్యతోనూ తన సోదరుడు జ్వరముతోనూ, వ్యాధులు 
అనే తన సైన్మముతోనూ పురంజనుని పురము మీద పడ్డాడు. అప్పటికే 
తొమ్మది ద్వారములు గల ఆ పురమును రక్షిస్తున్న ఆ ఐదుతలల పాము 


యొక్క బలము క్షీణించింది. అయినా శక్తి కొ 
ఉంది. అటువంటి పురమును భయము, కాలము అనే ఇద్దరూ 
బలవంతంగా ఆక్రమించారు. కాలకన్యక ఆక్రమించగానే ఆ పురములో 
న న పురంజనుడు కాలకన్య 


అధినంలోకి వెళ్లిపోయాడు. 


ఆ పురమును రక్షిస్తూ 


ఇంతలో పురంజనుని పురమునకు ఉన్న తొమ్మిది 
ద్వారముల గుండా భయము అనే గంధర్వుని సైనికులు అనే వ్యాధులు 
ఆ పురములోనికి పవేశించాయి. ఆ పురమును పూర్తిగా నాశనం 
చేయసాగాయి. ఇంత జరిగినా ఆ పురంజనుడికి ఆ పురము మీదా, 
తన భార్య పురంజని మీదా మమకారము పోలేదు. గంధర్వుని 


సైనికులు పెట్టే బాధలను భరిస్తున్నాడు. 


187 


శ్రీమద్భాగవతము 


కాలకన్య పురంజనుని గట్టిగా కౌగలించుకోగానే 
పురంజనుని శక్తి పూర్తిగా క్షీణించిపోయింది. కదలలేక పోతున్నాడు. 
అప్పటిదాకా కామభోగములు అనుభవించిన ఆపురంజనుడు ఇంకా ఆ 
సుఖములు కావాలని ఆరాటపడుతున్న్లాడు కానీ అనుభవించడానికి 
శక్తి లేదని దు:ఖిస్తున్నాడు. రోజు రోజుకూ కాలకన్య ప్రభావం వలన తన 
పురము క్షీణించిపోతూ ఉందని తెలుసుకున్నాడు పురంజనుడు. 


ఎప్పుడయితే పురంజనుడు క్షీణించి పోసాగాడో, అతని భార్య, 
పుత్రులు, మనుమలు, మనుమరాండు, అతని సేవకులు అందరూ 
అతనికి సేవచేయడం మానేసారు. అతని మ 
లేదు. పురంజని కూడా భర్త మీద ఇది వరకు చూపిన ప్రేమ 
మమకారము చూపడం లేదు. ఒక పక్క కాలకన్య, మరొక పక్క 
గంధర్వుని సైనికులు తన పురమును నాశనం చేస్తుంటే ఏమీ 
చెయ్యలేక చూస్తూ ఊరుకున్నాడు పురంజనుడు. ఇలా జరిగిందేమిటా 


అని చింతిస్తున్నాడు. కాలకన్యను గంధర్వ సైనికులను ఎలా 
ఎదుర్కోవాలా అని ఆలోచిస్తున్నాడు. 


అంతకు ముందు అనుభవించిన కామ భోగములను తలచుకుంటూ 
కుంగిపోతున్నాడు పురంజనుడు. తన భార్య, పుత్రులు, పౌత్రులు తనను 
చీదరించుకుంటున్నా ఇంకా వారి మీద ప్రేమ చూపి! మా 


లాలిస్తున్నాడు. 
= యి 


188 


చతుర్ధ స్కంధము 


ఇలా ఉండగా ఆ గంధర్వుని సోదరుడు జ్వరము అనే 
వాడు కూడా పురంజనుని పురంలో ప్రవేశించాడు. ఆ పురము అంతా 
వేడి పుట్టించాడు. ఆ వేడికి పురము సలా సలా కాగిపోతూ ఉంది. 
ఇలా వేడికి కాలిపోతుంటే అతని అనుచరులు, 


భార్యాపిల్లలు ఆ వేడి తట్టుకోలేక అల్లల్లాడిపా 
అప్పటి దాకా ఆ పురమును కాపాడుతున్న ఐదుతలల పాము, 

కాలకన్య భయము అనే గంధర్వుడు, అతని అనుచరులు పురమును 

ఆక్రమించి ధ్వంసం చేయడం, జ్వరముతో వేడిపుట్టడం చూచి, 

తనలో తాను శోకించింది. ఆ పాము కంపించసాగింది. ఇంక తాను ఆ 

పురమును రక్షింపలేను అని అనుకొన్నది. ఇంక ఆ పురమును 

వదిలిపెట్టి వెళ్లిపోవాలి అని నిశ్చయించుకుంది. 


పురంజనుడి శక్తి అంతా హరించి పోయింది. అతని 


పోయింది. యవనులు అతని 


పురము అంతా శిధిలము అయి; 


గొంతును ఆకమించారు. గొంతులో నుండి గుర గుర శబ్దం రావడం 
మొదలయింది. ఆ సమయంలో ఒక్కసారిగాపురంజనుడికి తన 
వాళ్లంతా గుర్తుకు రాసాగారు. 


పోతే వీళ్లంతా ఏమవుతారు? 
ూయకురాలు. వీళ్లందరినీ ఎలా 
పోషిస్తుందో ఏమో! ఎన్ని కష్టాలు పడుతుందో! నేను భోజనం 


189 


శ్రీమద్భాగవతము 


వణికిపోయేది. ఒక్‌ + సారి నాకే ఏ ఆలోచనా తట్టకపోళే తనే నాకు 
ఆలోచనలుచెప్పేది. నేను శిధిలము అయిన ఈ పురమును వదిలి 


మవుతారో కదా!” అని 


ఇంక వీడు ఇక్కడ ఉండటానికి వీలు లేదు అని భయము 
అనే యవన రాజు మృత్యువు అనేరూపంలో పురంజనుడి వద్దకు 
వచ్చాడు. ఆ యవనుడి భటులు ఆ పురంజనుడిని తాళ్లతో కట్టారు. 
డు పోతున్నారు. ఆ పురంజనుని అనుచరులు ఆ పురంజనుని 
వెంట కొంతదూరము పరుగెత్తారు. ఎప్పడైతే పురంజనుని యవన 
భటులు లాక్కెళ్లిపోయారో అప్పటిదాకా ఆ పురమును రక్షిస్తున్న ఐదు 
ము (ఐదు ప్రాణములు) ఆ పురమును వదిలిపెట్టి 
బు. వెంటనే ఆ పురము కుప్పకూలి పోయింది. భూమిలో 


రూంయింటి. 


యవన దూతలు పురంజనుని లాక్కళుతున్లారు. అంతా 
చీకటిగా ఉంది. అప్పటిదాకా పురంజనుడికి తన (పేరులేని 
స్నేహితుడు గుర్తుకు రాలేదు. ఆ పురంజనుడిని ఆ ప్రకారంగా లాక్కెళు 
తుంటే, దారిలో అంతకు ముందు ఆ పురంజనుడు యజ్ఞములు, 
ంగయులు చేస్తూ, ఆ యజ్ఞయాగము 
పశువులు అన్నీ ఒక్కటిగా వచ్చి ఆ పురంజనుడిని తమ కొమ్ములతో 


లలో 


నిర్దాక్షణ్యంగా చంపిన 


డిచి చంపుతున్నాయి. ఆ బాధ భరించలేక ఆ పురంజనుడు 


హృదయ విదారకంగా అరుస్తున్నా! కు. 


190 


చతుర్ధ స్కంధము 


యవన భటులు ఇదేమీ లక్ష్య పెట్ట కుండా పురంజనుని నేల 
మీద ఈడ్డుకుంటూ వెళుతున్నారు. తరువాత పురంజనుడికి పూర్వ 


యింది. ఆ నరకంలో చాలాకాలం ఉన్నాడు. 


ఆపురంజనుడు, చనిపోయేసమయంలో కూడా తన భార్య 
గురించి తలచుకుంటూ ఉండటం చేత, మరుజన్మలో ఆ పురంజనుడు 
ఆ కన్న ba పు పు తాం అయిన మలయధ్వజుడు అనే 
రాజుకు ఇచ్చి వివాహం చేసాడు. వారికి ఒక కుమార్తె, ఏడుగురు 

న యా పా TES 

ఇచ్చి వివాహము చేసాడు. వారికి ధ్యఢచ్చుతుడు అనే కుమారుడు 
కలిగాడు. వార్ధక్యము రాగానే మలయధ్వజుడు వానప్రస్థమునకు 
వెళ్లింది. 


సంతానము 


మలయధ్వజుడు కులాచలము అనే ప్రదేశములో ఆశ్రమం 

ఏర్పరచుకున్నాడు. ఆ ప్రదేశంలో చంద్రరస, తామ్రపర్ణి, వటోదకము అనే 
గుదులు ప్రవహిస్తున్నాయి. ఆ నదులలో స్నానం చేసి తన 

ులను పోగొట్టకొని మలయధ్వజుడు తపస్సు చేయసాగాడు. 
కందమూలములు, జలము ఆహారంగా తీసుకుంటూ తపస్సు 
చేయసాగాడు. ఆ మలయధ్వజుడు శీతోష్టములు, ఎండలు వానలు, 
ఆకలి hae సుఖదు:ఖములు అన్నిటికీ ఏర్చుకొని తపస్సు చేస్తున్నాడు. 

ములను, మనస్సును, ప్రాణములను 


జయించి మనస్సును 


191 


శ్రీమద్భాగవతము 


పరమాత్మయందే లగ్నం చేసాడు. దేహము మీద అభిమానమును 
విడిచిపెట్టాడు. తాను వేరు దేహము వేరు అనే భావనను 
పెంపొందించుకున్నాడు. ఆ ప్రకారంగా నూరు సంవత్సరములు 
ఘోరతపస్సు చేసాడు. భగవంతుడు అతనికి శుద్ధమైన పరమాత్మ 
జ్ఞానమును ప్రసాదించాడు. ఎప్పు డైతే మలయధ్వజుడికి పరమాత్మజ్ఞానం 
కలిగిందో వెంటనే దేహాన్ని విడిచిపెట్టి పరమాత్మలో ఐక్యం ఈ 


ఈ విషయం తెలియని ఆయన భార్య అయిన విదర్హరాజ 
పుత్రిక ఆయనకు యధావిధిగా సేవలు చేస్తూ ఉంది. ఆయన 
పాదములు ఆమెకు చల్లగా తగిలాయి. మలయధ్వజుడు 
చనిపోయాడని గ్రహించింది. పెద్దపెట్టున ఏడవసాగింది. ఆమె 
కళ్లనుండి నీళ్లు ధారాపాతంగా కారుతున్నాయి. “ఓ రాజా! 
ఎందుకుపడుకున్నావు. లే లే. నీ ప్రజలునీ కోసరం ఎదురు 
మూస్త్తున్నారు. వారి మొర అతకెంచు వారికి దర్శనం ఇవ్వు.” అని 


Pn 


ఏడుస్తూ ఉంది. 


ఎంత ఏడ్డినా పోయిన వాడు రాడని తెలిసి వెంటనే ఎండు 
కట్టెలతో పేర్చింది. తన భర్త శరీరాన్ని ఆ మీద పెట్టింది. చితికి 
నిప్పుపెట్టింది. తాను కూడా ఆ చితిలో దూకి భర్తను అనుసరించ 
వలెనని అనుకొంది. ఆ సమయంలో ఆక్కడికి ఒక వ్యక్తి బ్రాహ్మణ 
రూపంలో వచ్చాడు. ఆమెను దూకకుండా ఆపాడ ఏ. “అమ్మా! 
నీవు ఎవరు? ఎవరి భార్యవు? ఈ చితిమీద ఉన్న పురుషుడు ఎవరు? 
నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఈ చితిలో ఎందుకు 

ూకబోతున్నావు?” అని అడిగాడు. 


192 


చతుర్ధ స్కంధము 
ఆ విదర్హరాజ పుతి ఆ బాహ్మణుని వంక అదేపనిగా చూస్తూ 
ఉంది. ఆ బాహ్మణుడు చిరునవ్వు నవ్వ 


ఏ “ముతమా! నన్ను గుర్తు 
పట్టలేదా! నేను నీ స్నేహితుడను. ఇదివరకు మనం ఇద్దరం మంచి 
యె. గుర్తులేదా! 


క కూడా గుర్తుకు తెచ్చుకోండి. మొట్టమొదట ఈ పురంజనుడికి 


బక పేరులేని స్నేహితుడు ఉన్నాడు అని చదువుకున్నాము 


కదా! 


మర్చిపోయి ఉంటావు. పోన్‌ నీవు నన్ను మర్చిపోయినా, కనీసం 
బకప్పుడు నా లాంటి స్నేహ తుడు ఒకడు ఉన్నాడని జ్ఞాపకం తెచ్చు క్రో! 
నా నువ్వు నన్ను వదిలి పెట్టి నీవు, తగిన భ కిగములు, 


ు. మితమా! హంసగా ఉన్న నీకు ప్రాపంచిక 
భోగములు అనుభవించవలెనని ఆసక్తి కలిగింది. 


స రక్‌ కోడానికి తగిన అ కొరకు వెదకడం  మొదలెట్టావు. 


అపుడు నీకు | జక సీ స్తై (పకృతి కనపడింది. ఆమె నిర్మించిన 


103 


శ్రీమద్భాగవతము 


పురములో (దేహములో పవేశించావు. 


మిత్రమా! ఆ పురమునకు తొమ్మిది ద్వారములు, రక్షణగా 
ఐదు తలల పాము (ఐదు ప్రాణములు, చుట్టు 
వారు ( ఐదు జ్ఞానేంద్రియములు, మనస్సు), ఆ పురమునకు మూడు 


ప్రహరీ గోడలు ( నీరు, అగి పదార్ధము), ఉన్నాయి కదా! 


ఆ పురంలో నువ్వు ప్రవేశించావు. విషయ వాంఛలకు 
లోబడి అన్ని కొ ర్కెలను తీర్చుకున్నావు, ఆ స్తీ కోరకు ఆరా టపడ్డావు. ఇన్ని 
కష్టాలు అనుభవించావు. ఓమిత్రమా! ఇదంతా నీ భ్రమ. నీవు 
విదర్ధరాజుకు పుట్టలేదు. ఈ మలయధ్వజుడు నీ భర్త కాడు. పోయిన 
జన్మలో నువ్వు ఆ పురంజనికి భర్తవు కావు. నీకు సంతానము, వారికి 
సంతానము కలగలేదు. నీకు ఎటువంటి బంధుమిత్రులు లేరు. నీవు 
తొమ్మిది ద్వారములు కల ఏ పురములో ఇంతకాలము 
= యన నీవు పోయిన జన్మలో పురుషుడు అనుకున్నావు. ఈ 


నా శక్తి వలన కలిగిన మాయ. 


బందిగాఉన్నావో 


మిత్రమా! నిజానికి నువ్వు నేను ఒకటే. ఇద్దరికీ భేదం లేదు. 
ఇద్దరమూ పరిశుద్ధులమే. నేనుపరమాత్మను. నీవు జీవుడవు. కేవలము 
నీవు ప్రాపంచికసుఖములవైపవు తిరిగావు కాబట్టి జీవుడవు అయ్యావు. 
లేకపోతే నువ్వు నేను ఒకటే. వేరు కాదు. ఎవరైనా దర్భణంలో 
(అద్దంలో) చూచ 


కుంటే వారి పతిబింబం ఆ దర్ధణంలో 


194 


చతుర్ధ స్కంధము 


కనపడుతుంది కదా. కాని రెండూ ఒకటే. అలాగే, పరమాత్మ అయిన 
నేను జీవుడవు అయిననీవు ఇద్దరం ఒకటే.” అనిపలికాడు ఆ 


బాహ్మణ వేషములో ఉన్న పరమాత్మ పలికిన పలుకులు విని 
విదర్ణరాజకుమారి దేహంలో ఉన్న జీవుడు తన స్వస్వరూపమును 
తెలుసుకున్నాడు. ఇద్దరూ ఒకే హంసరూపము అన్న జ్ఞానం కలిగింది. 
అంతకు పూర్వము కేవలము పాపంచిక సుఖముల మీద అనురక్తితో 
జీవుడిగా మారినప్పుడు పోగొట్టుకున్న జ్ఞానము ఇప్పుడు కలిగింది. 


ఓ పాచీన బర్హి మహారాజా! ఈ పురంజనోపాఖ్యానమును 
చెప్పడంద్వారా, నీకు ఆత్మతత్తజ్ఞానమును బోధించాను. అర్థం 
చేసుకొని ఆచరించు.” అని నారదుడు ప్రాచీన బర్హి మహారాజుకు 
పురంజనోపాఖ్యానము అనే ఆత్త్మతత్తజ్ఞానమును బోధించాడు. 


చతుర్ధ స్కంధము ఇరువది ఎనిమిదవ అధ్యాయము సంపూర్ణము 
రుం తత్సత్‌ ఓం తత్సత్‌ ఓం తత్షత్‌ 


195 


శ్రీమద్భాగవతము 


శ్రీమద్భాగవతము 
చతుర్ధ స్కంధము 
ఇరువది తొమ్మిదవ అధ్యాయము. 


పురంజనోపాఖ్యానమును ల మి ఆతి 


అరం 
క్‌ 


“కు నారదమునీంద్లా! మీరుచెప్పిన ఉపాఖ్యానములోని 
అంతరార్థము నాకు ఏమీ అవగతము కాలేదు. ఎందుకంటే మేము ఈ 
Se ట్‌ ఉన్న కర్మలలో పడి కొట్టుకుంటున్నాము. 
ఇటువంటి విషయములను అర్థం చేసుకొనే శక్తి మాకు లేదు. కాబట్టి 
వివరించండి.” అని అడిగాడు. అప్పుడు నారదుడు ప్రాచీన బరి 
టల లు 


“ఓ మహారాజా! నేను పురంజనుడు అని చెప్పానే అతడే 
పురుషుడు అనగా జీవుడు. ఈ పురుషుడు తాను చేసిన కర్మల 
ఫలితంగా దేహములను పొందుతాడు. అవి రెండు పాదములు, 
నాలుగు పాదములు, అనేక పాదములు, అసలు పాదములు లేని 
దేహములు (అంటే పాకే జంతువులు). ఈ దేహములు అనే 
పురములలో జీవుడు ఉంటాడు. జీవుడు తాను ధరించిన దేహము 
ద్వారా తెలియబడుతున్నాడు కాబట్టి పురంజనుడు అని అన్నారు. 


196 


చతుర్ధ స్కంధము 


అని చెప్పానే ఆ స్నేహితుడే పరమాత్మ. దేహధారులైన పురుషులు ఆ 
ను ఎటువంటి పేరుతో గానీ, రూపముతో గానీ, 


అందుకే తొమ్మిది! ద్వారముల పురము అని చెప్పాను. ఈ తొమ్మిది 


ద్వారములతోనూ, నాలుగు గుడ్డివైన చేతులు, కాళ్లతోనూ, జీవుడు 


దగ్గర బక స్తీ స్తై ఉంది అని చెప్పాను. ఆమెయే 


బుద్ది. ఆమెను పురంజని అని త పిలుస్తారు. ఈ బుద్దిని ఆధారం 
చేసుకొని జీవుడు బయట | ప్రపంచంలో ఉన్న వస్తువులను ఇది నాది, 
అది నీది అనే భ్రాంతిలో పడుతుంటాడు. జీవుడు తన ఇంద్రియములతో 
శబ్ద, స్పర్శ, రూప, రన, గంధము 


జ్ఞానేంద్రియములే పురంజనుని స్టేహితులు. జీవుడు 
జ్ఞానేంద్రియములతో జ్ఞానముతో కూడినకర్మలు చేస్తుంటాడు. నీకు 
ఐదుతలల పాము అని చెప్పానే అదే ఐదువిధములుగా దేహములో 
సంచరిస్తున్న ప్రాణము. (పంచ ప్రాణములు. ఐదు జ్ఞానేంద్రియవ ఎలు 
ఐదు కర్మేంద్రియములు అని చెప్పాను కదా వీటికి అధినేత మనస్సు, 
వాడినే భటులకు నాయకుడు అని చెప్పాను. ఆ నాయకుడు 
బలవంతుడు. అలాగే మనస్సు కూడా చాలా బలమైనది. 


197 


శ్రీమద్భాగవతము 


నీకు పంచాల రాజ్యము మధ్య ఉన్నతొమ్మదిద్వారముల 
పురము అని చెప్పాను కదా. పంచాల దేశము అంటే శబ్ద, 
స్పర్మరస,రూప,గంధములు, వీటిని అనుభవిస్తూ ఉన్నదే ఈ దేహము. 
ఇంక తొమ్మిది ద్వారములు అనగా రండు కళ్ళు, రెండు చెవులు, రండు 
ముక్కు రంధ్రములు, ఈ జంట ద్వారములు పక్క పక్కనే ఉంటాయి. 
నోరు మాత్రము ఒకటిగా ఉంటుంది. కింది వైపున ఉన్న రెండు 
ద్వారములు అనగా జననాంగము, విసర్టకావయవము పక్క పక్కనే 
ఉంటాయి. ఇవీ నవద్వారములు. దేహములో ఉన్న జీవుడు ఈ తొమి 
ద్వారముల గుండా బయటకు వెళుతుంటాడు. బయట ఉన్న 
శబ్ద,స్పర్మరూప,రస,గంధములను గ్రహిస్తుంటా శు. 


ఈ ద్వారములకు పేర్లుకూడా చెప్పానుకదా. అవేమిటంటే... 
ఖద్యోతము, ఆవిర్ముఖి అనేవి రెండు కళ్లకు పేర్లు. అవి బయట ఉన్న 
ద్యశ్యములను, రూపములను చూస్తుంటాయి. వాటినే విభ్రాజితములు 
అంటారు. ఇలాచూడడానికి ద్యుమనుడు అనగా వెలుగు "అనే మిత్రుడి 
సహాయం తీసుకుంటాడు. (ఏ దృశ్యము మీద నైనా వెలుగు పడితేనే 
కానీ మనకు కనిపించదు కదా. 


ఇంక రెండు ముక్కు రంధ్రములకు నలిని నాలిని అని పేర్లు. 
వాటి గుండా సౌరభ దేశమునకు వెళతాడు అని చెప్పాను. అంటే 
ముక్కు తోటి బయట ఉన్న వస్తువుల వాసనలను చూస్తుంటాడు. 
దినికి మిత్రుడు అవధూత అంటే వాసన చూచే 


108 


చతుర్ధ స్కంధము 


ఖ్యము అనే ద్వారము గురించి చెప్పాను. అదే నోరు. 
నయము. టిని ద్వారా రసమును (ఆహారములో 
సాము. అంతే కాకుండా వాక్ట్రక్తితో 
మాట్లాడగలుగుతాము. అంటే నోటితో ఆహారము తీసుకుంటాము, 


తరువాత తలకు అటు ఇటు రెండు చెవి రంధ్రములు 
ఉన్నాయి. కుడి పక్క చెవి పేరు పిత్యహు, ఎడమపక్క చెవి పేరు 
దేవహూ. కుడి చెవితో కర్మకాండల గురించిన శాస్త్రములు అన్నీ 
వింటాడు. ఎడమ చెవితో జ్ఞానకాండల గురించిన శాస్త్రములు అన్నీ 
వింటాడు. 


ఇంక కింది భాగములో రెండు ద్వారములు ఉన్నాయి అవి 
జననాంగము. విసర్హకావయవము. జననాంగము అంటే స్త్రీ, పురుష 
జననాంగములు. వటి సంయోగము చేత ఆనందము కలుగుతుంది. 
సంతానోత్చత్తి కలుగుతుంది. విసర్ణకావయవము అనగా 
మలద్వారమును నిర్యతి అంటారు. అది నరక ద్వారముతో సమానము. 
ఇఏ తొమ్మది ద్వారములు. 


ఇవ కాకుండా ఇద్దరు అంధులు అనగా గుడ్డివాళ్లు 
ఉంటారుఅని చెప్పాను. అవే చేతులు కాళ్లు. చేతులు పనులు చేస్తాయి. 
కాళ్లు ఎక్కడి కంటే అక్కడకు తీసుకెళతాయి. ఆ పురములో 
అంత:పురము ఉందని చెప్పాను కదా. అదే హృదయము. దానినే 


డా అంటారు. 


మనస్సు విషూచి (అంతటా తిరిగేది అని కూ 


199 


శ్రీమద్భాగవతము 


సంతోషము మొదలగు ఆహ్లాదకరమైన విషయములను 
అనుభవిస్తుంటాడు. 


డాడు ఆమెతో 
సుఖాలు అనుభవించాడు అని చెప్పాను కదా ఆమెయే బుద్ధి. 
పురంజనుడు కూడా ఆమె ఏం చేస్తే అదే చేసేవాడనిచెప్పాను. జీవుడు 


ఆ పురంజనుడు ఒక స్త్రీని వివాహమా 


కూడా బుద్ది యిలా ఆడిస్తే అలా ఆడుతుంటాడు. బుద్ధికి దెం తోస్తే _ 
చేస్తుంటాడు. 


ఓ ప్రాచీన బర్హి మహారాజా! ఈ పురంజనుడు రథం మీద 
దియములద్వారా కలిగే కోరికలు దానికి కట్టిన గుర్రములు. 

పాపము, పుణ్యము దానికి చక్రములు. సత్వ,రజస్‌,తమోగుణములు 
దానికి కట్టిన పతాకములు. గుర్రములకు కట్టిన తాళ్లు 
Wn స యు నా 
బుద్ధి అనే వాడు తోలుతాడు. ఆ దేహము అనే రథములో జీవుడు 
హ్యదయము అనే స్థానములో కూర్చుంటాడు. సుఖ,దు:ఖములు, 
శోకము మోహములు దాని నొగలు. సప్తధాతువులు ఆ రథమునకు 
ఉన్న ఏడు ఆవరణమ 
అటువంటి రథము ఎక్కి జీవుడు ఎండమావులు అనే మృగములను 
వేటాడటానికి బయలుదేరాడు. అంటేకోరికలు తీర్చుకోడానికి 


పపంచంమ్‌ద పడ్డాడు. 


లు. పది ఇందియములు ఆ పురంజనుని సేన. 


200 


చతుర్ధ స్కంధము 


చండ వేగుడు అనే గంధర్వుడు ఆ పురములోకి జొరబడి 
నాశనం చేసాడు అన్నాను కదా. ఆ చండవేగుడే సంవత్సరము. ఆ 
చండవేగుడికి 360 మంది నల్లటి తెల్లటి పరిచారికలు న్మారన్మాను 
కదా. వారే రాత్రి పగలు. రోజులు గడిచే కొద్దీ పురము అంటే దేహము 
ఆయువు క్షీణిస్తుంది కదా! 


తరువాత నీకు కాలకన్యను గూర్చి చెప్పాను. ఆ కాలకన్య 
ఎవరో కాదు. వ్యద్ధాప్యము అంటే ముసలితనము. క్రమక్రమంగా 
వములను బలహీన 
గువులు ముసలితనం అంటే భయపడతారు. 
ఎవరూ ముసలితనమును ఆహ్వానించరు. నితయౌవనులుగా 
ఉండాలనిఅనుకుంటారు. 


దేహాన్ని ఆక్రమిస్తుంది. దేహమును, అవయ 


పరుస్తుంది. అందుకే మ 


కాలకన్యను సోదరిగా స్వీకరించాడు భయము అనగా 
ము అనే యవనుడు. (మనిషి దేనికీ భయపడడు. 

రెడు. ఎదురుగా ఎంతమంది చస్తున్నా తాను 
మాతం చిరంజీవి అనుకుంటాడు. వ్యద్ధాప్యము మరణానికి ద్వారం 
వంటిది. అందుక మృత్యువు వ్యద్దాష్మా ర్పెన్ని సోదరిగా స్వీకరించాడు 


201 


శ్రీమద్భాగవతము 


ఆ యవనుడి సేనలే మానసికంగా, శారీరకంగా వచ్చే 
వ్యాధులు. ఈ యవనుడి సోదరుడి పేరు జ్వరము. అది రెండు రకాలు. 
వేడి ఎక్కువఅయితే వచ్చే జ్వరం. ఉష్టజ్వరం. చల్లదనం ఎక్కువఅయితే 
వచ్చే జ్వరం. (చలిజ్వరం). ఈ జ్వరాలు తీవ్రం అయితే మరణానికి దారి 
తీస్తాయి. అందుకే మృత్యువుకు సోదరుడు జ్వరం. 


మహారాజా! ఈ ప్రకారంగా జీవుడు ఈ దేహములో ఉండి, 

తనకుతానుగా కొని తెచ్చు తొనే దుఃఖాలు, ఇతరు వలన తనకు కలిగే 
దుఃఖాలు, దైవికంగా కు దుఃఖాలు, ఈ మూడు రకములైన 

ములను అనుభవిస్తున్నాడు. అంతే కాకుండా ఆకలి బాధ, 

ము బాధ, అవయవములు పనిచేయకపోవడం వలన వచ్చే 
గుడ్డితనము, కుంటి తనము, చెవుడు, మూగ 
అనుభవిస్తుంటాడు. అంతే కాకుండా వల్లమాలినకోరికలతో 
సతమతమవుతూ, అవి తీరకపోతే దుఃఖిస్తూ, జీవుడు నూరేండ్లు 


తొమ్మిది ద్వారముల పురము అనే దేహములో బందీగా ఉంటున్నాడు. 


ఓ మహారాజా! ఈ జీవుడు స్వతాహాగా en 
ప్రకాశించే గుణము కలవాడు. కానీ ఈ ప్రక్యతి గుణములకు లోబడి 
తన స్వయం ప్రకాశ గుణమును కోల్లోయాడు. ఎప్పుడూ ఈ ప్రకృతిలో 
సంచరించడం వలన, ఈ దేహమే నాది. నేను ఈ దేహము అనే 
అజ్ఞానంలో పడి పోతున్నాడు. దేహాభి మానమును పెంచుకుంటున్నాడు. 
ఆ దేహముతో, పుణ్య కర్మలు, పాప కర్మలు, పుణ్యము పాపము కలిసిన 
కర్మలు చేస్తుంటాడు. తాను చేసే కర్మలను బట్టి మరుసటి జన్మలో 
వివిధ రకములైన దేహములను పొందుతుంటాడు. ఎక్కువగా పుణ్య 


202 


పాప కర్మలు చేస్తే వివిధరకములైన జంతువు 

వులాగానూ, పక్షులుగానూ జన్మిస్తాడు. పుణ్యము, పాపము కలిపి చేసిన 
వాడు మనిషి జన్మ ఎత్తి ఆ పుణ్య పాపముల ఫలమును అనుభవిస్తాడు. 
ఈ మానవ జన్మలో కూడా ఒక్కోసారి పురుషుడు గానూ, 
ఒక్కొక్కప్పుడు స్త్రీగానూ, ఇంకా నపుంసకుడా గానూ తాను చేసిన 
కర్శఫలములను బట్ట దేహములు పొందుతూ ఉంటాడు. ఎవరి 
కర్మఫలము వారు అనుభవించాలి కదా! 


ద్ద పెట్టకపో 
మంది జాలి తలచి అన్నం పెడతారు. కొంతమంది వోలు 
లంగ ఈ దసఘుల చెసుకున్న తై రబ్ధవ ఎ వలన జరుగుతుంది. 
తీర్చుకోడానికి మంచి మార్గములు, చెడు మార్గములు 
FERN. నూకి DOSE సకం కములు 0 కను 
SE SST SIE 

ములను అనుభవిస్తూ ఉంటాడు. 


రాజా! బక కుక్క ఉంది. దానికి ఆకలి వేసింది. 


కలుగుతుంటాయి. వాటికి శాస్త్రములలో మార్గములు చూ సలం 
కానీ జీవుడు వాటిని పాటించడు. తనకు తానుగా దు:ఃఖములలో 
చిక్కుకుంటూ ఉంటాడు. లేక ఇతరుల వలన దుఃఖములు పొందుతూ 
ఉంటాడు. అదీ ఇదీ కాకపోతే దైవికముగా కలిగే అంటే తుఫానులు, 


203 


శ్రీమద్భాగవతము 


భూకంపాల వలన కలిగే దుఃఖమును అనుభవిస్తూ ఉంటాడు. కానీ 
శాస్త్రములలో చెప్పిన మార్గములను పాటించడు. 


ఎలాగంటే, ఒకడి నెత్తి మీద బరువు మోస్తున్నాడు. కాసేపు 
బుజం మీద పెట్టుకుంటాడు. అంటేకొంత సుఖం పొందుతాడు. 
కాసేపుచేత్తోపట్టుకుంటాడు. ఇంకొంత సుఖంపొందుతాడు. అంతేకానీ 
పూర్తిగా దు:ఖాన్నిపోగొట్టుకోడానికి ప్రయత్నించడు. దు:ఖానికి 
ు:ఖానికి మధ్య కలిగే విరామమే సుఖము. దానికోసమే జీవుడు 
ఎవెంపర్గాడుతుంటాడు. 


ఓ మహారాజా! ఇంకొక విషయం చెబుతాను విను. ఒక 

గాన్ని పోగొట్టు కోడానికి మరొక కర చేస్తాడు జీవుడు. ఆ కర్మవలన 
దు:ఖం పోదు. మరొక దు:ఖం వచ్చి చేరుతుంది. ఎందుకంటే కర్మ, 
దాని వలన కలిగే దు:ఖము, ఆ దుఃఖము పోవడానికి చేసే మరొక 
కర్త, ఇవన్నీ అజ్ఞానము అవిద్య వలన కలిగేవే. ఒకడికి ఒక కల 
వచ్చింది. ఆ కలలో ఏదో భయానక దృశ్యం చూచి భయపడ్డాడు. ఆ 
భయం పోవడానికి మరొక కల కన్నాడు. అందులోమరొక భయానక 
దృశ్యం చూచాడు. వాడి భయం మరింత ఎక్కు అయింది. ఒక స్వష్షం 
వలన కలిగిన భయం పోవడానికి, నిద్రలేచి, మొహం కడుక్కుని 
కాసేపుమేలుకొని ఉంటే ఆ భయం పోతుంది కానీ, మరలా 
అదేరకమైన మరొక కల కంటే ముందు ఉన్న భయం పోదు కదా! 
అలాగే, ఒక కర్మ చేసినందువలన కలిగిన దుఃఖము పా 
మరొక కర్మ చేసి ఇంకొక దు:ఖము కొనితెచ్చుకోవడం అవివేకము, 


కవడానికి 


204 


చతుర్ధ స్కంధము 


(ఈ విషయాన్ని సరదాగా నేటికి అన్వయించుకుంటే ఎలా 
ఉంటుందో చూద్దాం. ఒకడు ఒక్కొక్క షేరు ధర 200 రూపాయల 
చొప్పున 100 షేర్లు కొన్నాడు మర్షాడు ఆ షేరు 180 
అయింది. దానిని యావరేజీ చేద్దామని 180 రూపాయల చొప్పున 
మరొక 100 షేర్లుకొన్నాడు. మర్షాడు అది 160 అయింది. ఆ 
రేటుకుమరొక 100 కొన్నాడు. ఈ విధంగా ఒక నష్టం తగ్గించు 
కోడానికి మరొక నష్టాన్ని కొనుక్కుంటున్నాడు అన్న మాట. 
కాకుండా 200 కు కొన్నప్పుడు 195 కు స్టాప్‌ లాస్‌ పెట్టుకుంటే 500 ల 
నష్టంతో బయటపడేవాడు. కావాలంటే ఏ 150 లో మరలా 
కొనుక్కొని, వాటిని 155 కు అమ్మి తన నష్టాన్ని భర్తీచేసుకొనే వాడు. 


అలా చెయ్యకుండా, ఒక కష్టాన్ని పోగొట్టుకోడానికి మరొక పనిచేసి 


అనుకుందాము. 


అలా 


మహారాజా! ఈ జీవునికి మరొక దౌర్దల్యం ఉంది. అదే లేని 
పోనివి ఊహించుకోవడం. గాలిలో మేడలు కట్టడం. స్వప్షలోకాలలో 
విహరించడం. వాస్తవాలను మరిచిపోవడం. ఇంకొంతమంది ఏవేవో 
ఊహించుకొని భయపడుతుంటారు. దు:ఖపడుతుంటారు. తాడును 
ము అనుకొని వణికిపోతుంటారు. దొంగలు పడ్డారనీ, పుల్‌ 
మీద పడిందనీ వణికిపోతుంటారు. ఇదంతా వాస్తవానికి భిన్నంగా 
ఊహాలోకాలలో విహరించడం వలనకలిగే బాధలు. టిని కంతటికీ 
అజ్ఞానము, అవిద్య కారణము. తన మరణం అనివార్యము 
తెలిసినా, ఈ అజ్ఞానము వలన, మరణిస్తాము అన్న భయం కూడా 
ఎంటాడుతూ ఉంటుంది. 


అని 


205 


శ్రీమద్భాగవతము 


అజ్ఞానము పూర్తి గా పోవాలంటే ఆ పరమాత్మ 
అచంచలమైన నిర్మలమైన భక్తి కలిగి ఉండటమే ఉత్తమమైన 
మార్జము. దానికి మించిన ఉపాయము మరొకటి లేదు. 
పరమాత్మయందు భక్తి కలిగి ఉంటే అజ్ఞానము 
జీవుడు దేనికీ భయపడడు. నిశ్చింతగా ఉంటాడు. పరమాత్మ 
యందుభక్తి కలిగి ఉంటే జ్ఞానం దానంతట అదే కలుగుతుంది. 
జ్ఞానము కలిగినప్పుడు అజ్ఞానము 
విషయముల మీద విరక్తి కలుగుతుంది. భగవంతుని మీద ప్రేమ 
కలుగుతుంది. | 


రూలిగా గుశిసుంది. 


నశించిపోతుంది. పాపంచిక 


ఓ మహారాజా! దానికి కావలసింది నిరంతరము పరమాత్మ 
యొక్క కథలు వినడం. పరమాత్మను కీర్తించడం. ఎల్లప్పుడూ 
పరమాత్మను స్మరించడం. వటి వలన పరవ త్మ యందు భక్తి 
సులభంగా కొద్ది కాలములోనే పెంపొందుతుంది. కాబట్టి జీవుడు 


ఎల్లప్పుడూ సత్తురుషులు ఉన్న చోటనే ఉండాలి. సత్భాంగత్యం 
కోరుకోవాలి. వారి నోటి వెంట వాసుదేవుని కధలు వినాలి. వాసుదేవుని 
కీర్తిని గానం చేయాలి. వాసుదేవుని మనసారా స్మరించాలి. అప్పుడు 

, భయము, దు:ఖము ఏవీ ఉండవు. ప్రాపంచిక 
విషయముల మీద మోహము నశిస్తుంది. ఎల్లప్పుడూ దు:ఃఖమ 
తెలియకుండా ఆనంద సాగరంలో టిలలాడుతుంటాడు. 


కాని, ఓ పాచీన బర్హి మహారాజా! మానవునికి సహజంగా 
ఆకలి దాహము కలుగుతుంటాయి. మానవుడు తనలో పుట్టిన అన్ని 
కములైన “ఆకలి”, అన్ని రకములైన “దాహము లను(ధన దాహము, 


206 


చతుర స్కంధము 
అధికార దాహము, కామదాహః ము, మొదలైనవి తీర్చుకోడానికి 
నిరంతరము శమపడుతుంటాడు. పరమాత్మన 
తలుచుకోడానికి అతనికి తీరిక ఉండదు. హరి కథలను వినడానికి 
ఎటువంటి ఆసక్తి చూపించడు. 


ఇంతెందుకు, ప్రజాపతులకు అధిపతి అయిన బ్రహ్మ, 


మున్నగు ప్రజాపతులు, సనకాదులు, మరీచి, అత్రి, 
డు, క్రతువు, భృగువు, వశిష్టుడు, నా వంటి వారు 
లకు అవి తీరకపోతే కోపమునకు అసూయకు వశులై 


ను గురించి పూర్తిగా తెలుసుకోలేకపో 
తెలుసుకున్నాము అనే భమలో ఉన్నారు. 


వేదములు అనంతములు. వాటికి శబ్దబ్రహ్మములు అని 
పేరు. ఆ వేదములలో ఉన్న మంత్రములను వేరు విధంగా అర్థం 
చేసుకొని ఇంద్రుడు మొదలగు వివిధ దేవతలను పూజిస్తూ, ఆ 

మొక్క అసలు తత్త్వమును తెలుసుకోలేక పోతున్నారు. అలా 

రమాత్మ మీద భక్తినిపెంపొందించుకొని జీవాత్మను 
పరమాత్మలో ఐక్యం చేయడానికి ప్రయత్నం చేసేవాడిమీద ఆ 
పరమాత్మ తన కరుణను ప్రసరింప చేస్తాడు. వాడిని ఈసంసార 
బంధముల నుండి ఉద్ధరించి, తనలో చర్జ్హుకుంటాడు. అటువంటి 
భక్తుడు లౌకికమైన వ్యవహారములలో ఆసక్తి చూపడు. వేదములలో 
చెప్పబడిన కర్మకాండలను చేయడానికి ఇష్టపడడు. భగవంతుని మీద 
అచంచలమైన భక్తిని కలిగి ఉంటాడు. 


పరమాత్తం 


కా 


207 


శ్రీమద్భాగవతము 


కేవలము అజ్ఞానులే వేదములు కేవలము కర్మకాండలు 
బోధిస్తాయి అని చెబుతారు. అది నిజంకాదు. వారు వేదములను 
సరిగా చదివి వాటి భావమును అవగాహన చేసుకోకపోవడం ఈ 
అలా అంటుంటారు. 


రి ప్రాచీన బర్హి మహారాజా! నీవు ఏం చేసావో చెప్ప. నేను 

అన్ని యజ్ఞములు చేసానని గర్వంగా చెప్పుకున్నావు. యజ్ఞకాలంలో నీవు 
పరిచిన దర్భలతో ఈ భూమి నిండి పోయిందని గొప్పలు చెప్పుకున్నావు. 
నీవు కేవలము నీ గొప్పదనాన్ని చాటుకోడానికే ఇన్ని యజ్ఞములు 

ాగములు చేసావు కానీ భగవంతునిమీది భక్తితో కాదు. కాబట్టి 
అవన్నీ నిష్టయోజనములు అయ్యాయి. 
(ఈ రోజుల్లో కూడా చాలా మంది తాము దేవుడికి స్వర్ణ కిరీటం 
చేయంచాము, రత్నాల హారములు చేయించాము, బంగారు తొడుగు 
వేయించాము అని గొప్పలు చెప్పుకుంటూ ప్రచారం చేసుకుంటారు, 
ఫోటోలు వేయించుకుంటారు. అవి అన్నీ ఎందుకూ పనికిరావు అని 

స్పష్టం చేసాడు నారదుడు.) 


ఓ రాజా! హరి సేవయే నీ కర్తవ్యము అని తెలుసుకోలేక 
పోయావు. శ్రీహరికి ఏదైతే సంతుష్టిని కలుగజేస్తుందో అదే జీవుని 
కర్తవ్యము అని నీకు తెలియదు. ఏది అ అభ్యసిస్తే శ్రీహరి యందు భక్తి 
కలుగుతుందో, బుద్ది స్థిరంగా ఈ ఉంటుందో అదే సరైన విద్య. 


ఓ మహారాజా! ఆ శ్రీహరి అన్ని జీవులలో అంతర్లీనంగా 
ఉన్నాడు. ఈఓ విశ్యవ ఎను శాసించేది ఆయనే. ఈ పాపంచిక 


208 


చతుర్ధ స్కంధము 


విషయముల నుండి బయట పడాలంటే ఆయన పాదములను 

ఆశ్రయించడమే ఏకైక మార్గము. శ్రీహరిని నమ్ముకుంటే ఆ మానవునికి 

సకల శ్రేయస్సులు కలుగుతాయి. పరమాత్మను నమ్ముకున్నవాడికి 

ఇ ఉండదు. ఎందుకంటే సాక్షాత్తు పరమాత్మ తనలోనే 

భయం ఎందుకు ఉంటుంది. ఆ విషయం తెలునుకు 
వలను తెలిసిన వాడు. ఆయనే అజ్ఞానులందరికీ గురువు. 

త్మ స్వరూపుడు. 


న్న వాడే అన్ని 


ఆయనే 


ఓ పాచీన బర్హి మహారాజా! ఈ సందర్భంగా నీకు ఒక 
వృత్తాంతము చెబుతాను. సావధానంగా విను. ఒక అడవిలో ఒక జింక 
ఉంది. దానికి ఒక ఆడజింక భార్య. ఆ మగ జింక తన భార్యతో సహా 


జుం 


అడవిలో విహరిస్తూ ఉంది. లేత పచ్చిక చిగుళ్లను ఆప్కాయంగా 
తింటూ ఉంది. ఆ వనంలో తేనెకోసరం తిరిగే తుమ్మెదల రుంకారాల్ని 
వీనుల విందుగా వింటూ ఉంది. కానీ పక్క పొదలోనే తాను ఏమరి 
పాటుగా ఉన్నప్పుడు తనను చంపి తినడానికి ఒక తోడేలు పొంచి 
ఉన్నదని దానికి తెలియదు. దూరంగా చెట్టు మీద కూర్చున్న వేటకాడు 
తన వంక ఒక వాడి అయిన బాణమును ఎక్కుపెట్టి ఉన్నాడనీ ఏ 

i ము తన గుండెల్లో గుచ్చుకుంటుందనీ ఆ 


జీవుడు ఆ జింకతో సమానమే. అదే పరిస్థితిలో 
జీవుడు కూడా సంసారంలో పడి భార్యతో సుఖజీవనం చేస్తుంటాడు. 
అన్ని రకాల భోగాలను, సుఖాలను అనుభవిస్తుంటాడు. రుచి రుచిగా 


209 


శ్రీమద్భాగవతము 


తింటుంటాడు. అనేకములైన పానీయములను తాగుతుంటాడు. స్త్రీలతో 
కామసంబంధమైన సుఖములను అనుభవిస్తుంటాడు. ఇంకా కొత్త కొత్త 
రుచుల కోసరం వెదుకుతుంటాడు. భార్యా బిడ్డల మీద, బంధువుల 
మీద వ్యామోహముతో వారి కోసరమే బతుకుతుంటాడు. కానీ తన 


పక్కనే పొంచి ఉన్న కాలము 


హరిస్తూ ఉందని తెలునుకోలేకపోతున్నాడు. మృత్యువు ఈ 

తన మీద పడి తనను ఎప్పుడు కబళిస్తాడో, తన ప్రాణాలు ఎప్పుడు ఏ 

క్షణంలో హరిస్తాడో అని తెలుసుకోలేకపోతున్నా డు. ఎప్పుడో బకప్పుడు 

మ్యత్యువాత పడటం తప్పదు అని తెలిసికూడా తనను తాను 
కాడు అని అనుకుంటూ ఉంటాడు. 


ఆరి 


చిరకాలం 


డా ప్రస్తుతము ఆ జింక ఉన్న పరిస్తితిలో 
ఉన్నావు. కాబట్టి జాగ్రత్తగా ఉండు. పరమాత్మ యందునీ చిత్తము లగ్నం 
చెయ్యి. ఈ కర్మ కాండల మీద, యజ్ఞయాగముల మీద, వతముల 
బర్హికి జ్ఞానోపదేశం చేసాడు. 


నారదుడు చెప్పిన మాటలను సావధానంగా విన్న ప్రాచీన 
బర్హి మహారాజు నారదునితో ఇలా అన్నాడు. “ఓ నారదమహర్నీ! నీవు 
చెప్పిన విషయములను 
గురువులకు ఈ విషయాలు ఎందుకు తెలియదు? తెలిసినా నాకు 
చెప్పలేదా! లేక నన్ను తప్పు మార్గంలో నడిపించారా! నీవు చెప్పిన 


విని బాగా ఆలోచించాను. కానీ నా దగ్గర ఉన్న 


210 


చతుర్ధ స్కంధము 


విషయములు అన్నీ వాళ్లకు కూడా తెలిస్తే వాళ్లు నాకు ఎందుకు 
చెప్పరు! ఎందుకంటే ఇప్పటి దాకా నాకు నా గురువులు ఉపదేశించిన 
వాటికీ, నీవు చెప్పిన వాటికీ చాలా తేడా ఉంది. నీవు నాకు భక్తి 
గురించి, జ్ఞానము గురించి, వైరాగ్యము గురించి వివరంగా చెప్పావు. 
అన్నీ జయించాము అని చెప్పుకుంటున్న మహాబుషులు కూడా 
అప్పుడప్పుడు ఈ మోహంలో పడుతుంటారు. 


అది అలా ఉంచండి. నాకు మరొక సందేహము కలిగింది. 
జీవుడు ఈ దేహముతో ఎన్నో కర్మలు చేస్తుంటాడు. ఆయువు తీరగానే 
ఈ దేహమును విడిచిపెడతాడు. సూక్షదేహంతో పరలోకానికి పోయి 
వాడు చేసిన కర్మలకు ఫలితంగా స్వర్ణ,నరకాలను అనుభవిస్తాడు అని 
కర్మలు దేహంతో కూడా ఇక్కడే అంతం అయినప్పుడు, ఇంక ఆ కర్మల 
ఫలాన్ని పరలోకంలో వేరే దేహంతో అనుభవించే అవకాశం 
ఎక్కడుంది. కర్మలే లేనపుడు కర్మఫలం మాత్రం ఎక్కడుంటుంది. ఈ 
విషయం నాకు తెలియజేయండి.” అని అడిగాడు. 


పాచీన బర్హి అడిగిన పశ్చకు నారదుడు ఈవిధంగా 
సమాధానం చెప్పాడు. “మహారాజా! జీవుడు స్తూల దేహంలో ఉంటాడు 


నీకు తెలుసు కదా. స్తూల దేహం అంటే పది ఇంద్రియములు. 


మనకు కనపడేవి. కానీ ఈ స్టూల దే దేహముతో చేసే అన్నిపనులకు 


సేకరించి 


సంబంధించిన వాసనలను అ అన్నిటినీ ఆ సూక్ష్య క్షదేహను ం 


211 


శ్రీమద్భాగవతము 


తనతో ఉంచుకుంటుంది. ఈ స్థూల దేహము కాలా 
మరణించినా, సూక్ష్మ దేహము మరణించదు. ఆ శక్షవేపాయు ఆ 

వాసనలతో సహా మరొక దేహమును ఆశయిస్తుంది. మరొక (| దేహాన్ని 
ఆశ్రయించే ముందు, గతజన్మలో తాను చేసిన పాపము 


పుణ్యములు వాటికి సంకమించిన ఫలములను, స్వర్ణ,నరకములలో 
అనుభవిస్తుంది. 


పడిఉంటుంది. అప్పుడు లోపల ఉన్న క్ష సూక్ష్మదేహము పనిచేస్తుంది. జడే 
మనస్సు ఆ మనస్సుతో రకరకాల దేహములను కల్చించుకుంటుంది. 
అదే నిజమని నము 

అనుభవిస్తుంది. దుఃఖమును పొందుతుంది. ము. (కలలు 
కనడం అంటే క; మెలుకువ రాగానే అవిఅన్నీ మా 


మ్మైతుంది. రకరకాల పనులుచేస్తుంది. సుఖాలను 


ములను, నరకములో దుఃఖములను, 
ము హములతో అనుభవించినట్టు, 
అనుభవిస్తుంది. అ అంటే స్వర్గ నరకములలో కూడా తాను చేసిన 
ములకు అనుగుణంగా దేహములను కల్పించుకొని, వాటిని 
ధరించి అనుభవిస్తుంది. స్వర్ణములో, నరకములో కర్మఫలములను 
అనుభవించడం పూర్తి కాగానే ( స్వష్షములో నుండి మేలుకొని తన 
దేహములో ప్రవేశించినట్టు) మరొక దేహంలో ప్రవేశిస్తుంది. 


లు 


212 


దేహాభిమానంతో నేను ఇ బ్రాహ్మణుడను, Ee క్షత్రియుడను, నేను 
మహారాజును, నేను నవ్యాలసుడ ను అనే భావనలతో రకరకాలైన 
కర్మలను చేస్తుంటాడు. ఆయా కర్మల ఫలితములను అ 


బక మానవుని యొక్క మానసిక పవృత్తిని, ఆ మానవుడు 
ను బట్టి నిర్ణయిస్తాము. అలాగే, ఆ మానవునియొక్క 
ర్వజన్మలో ఏమేం పనులు చేసాడో 


ఆగి 


చిత్రవ్యత్తిని బట్టి అతనిపూ 
ఊహించవచ్చును. 
(ఎవడికైనా భరించరాని కష్టం దుఃఖం వచ్చినప్పుడు, “పోయినజన్మలో 
ఏం పాపాచేసాడో ఏమో! ఈ జన్మలో ఈవిధంగా అనుభవిస్తున్నాడు” 
కదా!) 


అని మనం సాధారణంగా అంటుంటాము 


స్వష్టములు వచ్చినపుడు, ఆ స్వష్షములలో ఈ జన్మలో 
ఎన్నడూ కూడా చూడని మనుషులను, ప్రదేశములను 
చూస్తుంటాము. ఆ ప్రదేశములను, మనుషులను అతడు 
తనపూర్వజన్మలో చూచి ఉంటాడు. అవే ఈజన్మలో స్పురణకు 


wa 


వస్తున్నాయి అని గహించాలి. ఎందుకంటే ఎప్పుడూ చు 
మనుషులు, ప్రదేశములు గుర్తుకు వచ్చే అవకాశం లేదు. ఎప్పుడో 
ఒకప్పుడు యూచి ఉండాలి. ఈ జన్మ లో చయూడనప్పుడు, గతజన్మలో 


డని 


చూచిఉండాలి అని భావించాలి. 


ఓ మహారాజా! ఒకడు పరమ శాంతంగా ఉంటాడు. 


213 


శ్రీమద్భాగవతము 


పాల అలాగే మరొకడు ఉగస్వభావుడుగా ఉంటాడు. వాడిని 
జీవితాంతం అదే స్వభావంతో కొనసాగుతాడని మనస్సునిర్ణయిస్తుంది. 


ఈ స్వభావాలు అతనికి గత జన్మనుండి సంకమిస్తాయి. 


మహారాజా! ఒక్కోసారి మనకు కలత నిద్రలో వచ్చే కలలో 


చిత విచిత మైన విషయమ ౦౦ కనిపిస్తూ ఉం fos అప 
ునము చూడనివి, విననివి. (కనీ, వినీ ఎరుగని 


. ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా 


షః మాట్లాడుకుంటున్నట్టు అనిపిస్తుంది. అవన్నీ 
కాలము, బక పనికి సంబంధించి ఉండవు. కలగా పులగంగా ఉ 


పతి పాణికి మనస్సు అనేది ఒకటి ఉందని చెప్పాను కదా! 
మనస్సు ఈ జన్మకు మాత్రమ 
ఎత్తిన జన్మల వాసనలు అన్నీ తనలో నిక్షిప్తంచేనుకి 

నక నొ విషయాలను వింటూ ఉంటాము. ఎన్నొ విషయాలను 


బాము. ఎన్నో పనులు (మంచి పనులు చెడ్డ పనులు 


వేస్తూ ఉంటాము. అవి అన్నీ మనసులో సూక్ష్మరూపంలో దాగి 


గు ఉంటుంది. పతి 


ఉంటాయి. నిదావస్టలో ఉన్నపుడు ఆ వాసనలు కలల రూపంలో 
కనపడుతుంటాయి. ఇంతకుముందుజన్మలలో చూచిన వాళ్లు,చేసిన 
పనులు, ఈ జన్మలో స్వష్షమ లో కనపడుతుంటారు. ఈ కలలు కొన్ని 


214 


చతుర్ధ స్కంధము 
సార్లు సంక్షిప్తంగా ఉంటాయి. కొన్ని సార్లు దీర్హంగా, విస్తృతంగా 
ఉంటాయి. ఇదంతా మనసులో గత జన్మల వాసనలు అన్నీ నిక్షిప్తం 
అయి ఉండటమే కారణము. 


ఓ మహారాజా! ఎల్లప్పుడూ సాత్వికంగా ఉంటూ, చిత్తంలో 


ఎల్లప్పుడూ భగవంతుని ధ్యానం చేస్తూ, ఉండే వాడికి ఈ అనంత 


విశ్వం అంతా ప్రకాశవంతంగా కనిపిస్తుంది. ప్రతి ప్రాణిలోన రా 
భగవంతుని చూడగలడు. ప్రస్తుతము మానవులకు భగవంతుని 
ప్రార్థించే సమయం లేదు. ఎప్పుడూ నేను నాది అనుకుంటూ 
ప్రాపంచిక విషయముల గ ంంటాడు. 


ంరించి వాకులాడుత 


ఓ మహారాజా! ప్రతి ప్రాణికి స్థూల దేహము, సూక్షదేహము 

ం శ అంటే మనకు 
ము లోపల బుద్ధి, మనస్సు, 

ఇంద్రియములు, శబ్ద,స్పర్మ,రయూప,రస,గంధములు అనే పంచ తన్మాత్రలు, 

సత్త్వ,రజస్తమోగుణములు ఇవన్నీ కలిస్తే సూక్షదేహము అవుతుంది. 

సూక్షదేహము బయటకు వెళ్లిపోతుంది. ఈ సూక్ష్మదేహము స్తూల 

ప్రతి ప్రాణిలోనూ ఉంటుంది. 


కాని కొన్ని సమయాలలో ఈ స్టూలదేహము పని చేయదు. 
నిద, న ఉపతాపము (మనం కోమా అంటామే అది 
(త నిపోయిముందు వచ్చే మగత, స్ప హలేకపోవడం 


215 


శ్రీమద్భాగవతము 


విపరీతంగా జ్వరం వచ్చినప్పుడు కలిగే మగత, ఈ పరిస్థితులలో 
జీవునికి దేహము స్వాథినములో ఉండదు. అప్పుడు దేహాభిమానము 
ఉండదు. 

(వీటికి తోడు మనం మరొకటి కూడా చేర్చుకోవచ్చు. కల్లు కాంపౌండుల 
దగ్గరా, వైన్‌ షాపుల దగ్గరా, చిత్తుగా తాగి ఒంటిమీద స్ప్రహ 
రోడ్ల పక్కన, దుమ్ములో, మట్టిలో పొర్గాడుతుంటారు. వారికి ఒంటిమీద 


బట్ట ఉందో లేదో కూడా తెలియదు. 
నవులకు వయసు వచ్చిన తరువాత పది 


సాధారణంగా మా 


ఇంద్రియములు, మనస్సు ద్వారా లోపల ఉన్న సూక్ష్మదేహము పనిచేస్తూ 
ఉంటుంది. కాని జీవుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు, శిశువుగా ఉన్నప్పుడు 
ఈ సూక్షదేహము పూర్తిగా పనిచేయదు. జీవుడు ఎల్లప్పుడు ఈ 
సూక్షదేహముతో ఆలోచిస్తుంటాడు.ఈ ప్రాపంచిక విషయములలో 
గాఢంగా లీనమైనప్పుడు, మేల్కొని ఉన్నా నిద్రపోయినా, తన 
ఎదురుగుండా ఆ విషయములు లేకవి కా వాటి గురించే 
ఆలోచిస్తూ ఉంటాడు. 
(ఎవడి మీదన్నా తీవ్రమైన కోపం ఉన్నపుడు, వాడి మీద ప్రతీకారం 
తీర్చుకోవాలి అనుకున్నప్పుడు, వాడు ఎదురుగా లేకపోయినా వాడి 
గురించే ఆలోచించడం, వాడి మీది కును ఇంట్లో ఉన్న a 


చెందుతాయి.) 


ఓ రాజా! ఇప్పుడు నీకురెండు విషయాలు చెప్పాను. ఒకటి 
సూక్ష్మదేహమ ౨. రెండవది జీవుడు. సూక్ష్యదేహవ ఎ అంటే శబ్దము, స్పర్శ, 


216 


చతుర్ధ స్కంధము 


(ఎదురుగా మామిడిపండు ఉం 


దైత్య రతి మామిడి పండు తినాలని 
కోరిక, అది తియ్యగా ఉంది అనే భావన రాదు. ఆ చైతన్యమే జీవుడు. 


ప్రపంచములో జరిగే విషయ ములను అనుభవించగలుగుతున్నాడు. 
కావలసినవి తీసుక ఎంటున్నాడు. వద్దు అనుకున్నవి వదిలిపెడుతున్నాడు. 


యములను అనుభవించడం ద్వారా సంతోషము, 
కము, ఆనందము మొదలగ 


ఉంటుంది. జీవుడు ఈ దేహాన్ని వదిలిపెట్టినా, నూక్ష దేహమ | 
తిరిగి మరొక దేహములో పవేశించేంత వరకు, గతజన్మ వాసనల 
పభావంలో ఉంటుంది. 


కాబట్టి మహారాజా! జీవుడు మరలా మరొక దేహంలో 
ప్రవేశించడానికి ఈ మనస్సే కారణము. గతజన్మ వాసనలకు 
అనుగుణమైన దేహంలో ప్రవేశించి, ఆ దేహంలో మరలా కర్మలు 
చేయడం మొదలుపెడుతుంది. ఇలాగా, మనసులో ఉన్న వాసనలు 
అన్నీ నాశనం అయ్యేంతవరకూ జీవునికి జననమరణ చక్రంలో 


217 


శ్రీమద్భాగవతము 


తిరగడం తప్పదు. ఎందుకంటే, గతజన్మలో చేసిన కర్మల వాసనలు 
మనసులో నిక్షిప్తం అయి ఉంటాయి. ఆ విషయ వాసనల ప్రకారమే ఈ 
జన్మలో కూడాకర్మలు చేస్తుంటాడు. ఆ కర్మల ఫలితములను 
అనుభవిస్తూ ఉంటాడు. ఆ ఫలితములు మరలా మరలా 
అనుభవించడానికి మరలా మరలా కర్తలు చేస్తుంటాడు. ఈ కర్తల 
వలననే జీవునికి బంధనములు ఏర్పడతాయి. 


ఈ వాసనలు నిర్మూలం కావాలంటే, ఈ బంధనములు 
తొలగిపోవాలంటే, సృష్టి, స్థితి లయకారుడైన ఆ పరమాత్మను 
సేవించడం, కీర్తించడం, అయణి కథలను వినడం, ఆయన మీద 
నిర్మలమైన భక్తి కలిగిఉండటం కన్నా మరొక మార్గం లేదు. ఆయన 
పాదములు పట్టుకుంటేనే కానీ ఈ అవిద్య తొలగిపోదు. కాబట్టి ఈ 
కర్మలు, యజ్ఞయాగములు చేయడం మాని, పరమేశ్వరుని ధ్యానించు. 
నీకు ఈ కర్మబంధనముల నుండి విముక్తి కలుగుతుంది.” అని 
నారదుడు ప్రాచీన బర్హికి జ్ఞానోపదేశం చేసాడు. తరువాత నారదుడు 
ప్రాచీన బర్హిదగ్గర సెలవు తీసుకొని వెళ్లిపోయాడు. 


పాచీన బర్హి మహారాజు ఇంక క్షణకాలం కూడా ఆలస్యం 
చేయలేదు. తన కుమారుల రాక కోసరం ఎదురు చూడలేదు. 
మంతులను పిలిచి “నా కుమారులు రాగానే ప్రజాస్యష్టిని కాపాడమని 


నా మాట 
అప్పగించాడు. తపస్సు చేసుకోడానికి కపిలాశమమునకు 
అదుపులో పెట్టుకున్నాడు. పరమాత్మ పాదములమ్‌ద మనసు నిలిపాడు. 


గా చెప్పండి” అని వారికి చెప్పాడు. రాజ్య పాలన వారికి 


218 


చతుర్ధ స్కంధము 


పరమాత్మలో లీనమైపోయాడు. 


ఓ విదురా! నారదుడు చెప్పిన ఉపాఖ్యానములను, జ్ఞాన 
బోధను విన్నావు కదా! నారదుడు కధల రూపంలో అధ్యాత్మ తత్త్వమును 
ఉపదేశించాడు. ఈ ఆత్మ తత్త్వమును ఎవరు చదువుతారో, ఎవరు 
వింటారో, మరొకరికి వినిపిస్తారో, వారికి దేహాభిమానము, 
అహంకారము నశిస్తుంది. ఈ వాసనామయమైన నూక్షదేహము 
నుండి విముక్తి కలుగుతుంది. పరమాత్మలో ఐక్యం అవుతాడు.” అని 
మైత్రేయుడు విదురునికి నారద ప్రాచీన బర్హి సంవాదమును 
వినిపించాడు. 


ధము ఇరువదితొమ్మిదవ అధ్యాయము సంపూర్ణము 
రుం తత్షత్‌ ఓం తత్షత్‌ ఓం తత్సత్‌ 


చతుర్ధ స్కంధము 
ముష్టదవ అధ్యాయము. 


విదురుడు మైతేయునితో ఇలా అంటున్నాడు. “ఓ మైత్రేయ 
మహర్షీ! ప్రాచీన బర్హికుమారులు అయిన పచేతసులు తండి 
ఆదేశంతో తపస్సుకు బయలు దేరారనీ, వారికి దారిలో పరమేశ్వరుడు 
ప్రత్యక్షం అయ్యాడనీ, వారికి రుద్రగీత వినిపించాడనీ తరువాత వారు 
తపస్సుకు వెళ్లారనీ చెప్పావు. ఆ తరువాత ఏం జరిగింది. వారికి ఆ 


219 


శ్రీమద్భాగవతము 
రుద్రగీత వలన ఏం ప్రయోజనం కలిగింది. నాకు వివరించండి. 
అయినా కూడా, బక సారి పరమేశ్వరుడు ప్రత్యక్షం అయి, 
పరమాత్మయొక్క మహాత్మ్యమును వినిపించిన తరువాత, 
ప్రచేతసులకు పరమ పదము లభించినట్టే కదా! మరి ఆ తరువాత 
కూడా ప్రచేతసులు తపస్సు ఎందుకు చేసారు? ఆ తపస్సు చేసినందు 
వలన వారికి ఏమి ఫలితం కలిగింది. ” అని అడిగాడు. 


మైతేయుడు విదురునితో ఇలా అన్నాడు. “విదురా! 
ప్రచేతసులు రుద్రుని వలన రుద్రగీత ను విన్న తరువాత కూడా తండ్రి 
ఆదేశము మేరకు తపస్సు చేసారు. సముద్రము లోపల నీటిలో మునిగి 
పదివేల సంవత్సరములు రుద్ర గీతను జపిస్తూ తపస్సు చేసారు. వారి 


తపస్సుకు మెచ్చిన శ్రీహరి వారికి పత్యక్షం అయ్యాడు. 


౧ 


1 


శ్రీహరి గరుత్మంతుని మీద ఎక్కి అక్కడకు వచ్చాడు. పసుపు 


లు 


ఉంది. శ్రీహరి మేని నుండి వెలువడే కాంతితో ఆ ప్రదేశం అంతా ప్రకాశ 
వంతం అయింది. శ్రీహరి చెవులకు ఉన్న కుండలములు ఆ కాంతిలో 
నులు, గంధర్వులు సేవిస్తున్నారు. ఆయన 
మెడలో పొడుగాటి వనమాల వేలాడుతూ ఉంది. ఆ ప్రకారంగా 


స్వపకాశంతో వెలిగిపోతున్న శ్రీహరి పచేతనులను చూచి మేఘ 


మెరుస్తున్నాయి. శ్రీహరిని మ 


గంభీర స్వరంతో ఇలా అన్నాడు. 


మంది సోదరులు PEP బా నిలిచి నా గురించి పశు 


చేసారు. అయింది. మీకు ఏం వరం 


కు చాలా సంతోషము 


220 


చతుర్ధ స్కంధము 


కావాలో కోరుకోండి. మీ వంటి నోదరులనుచూచి మానవులు సోదర 
ప్రేమ ఎలా ఉంటుందో తెలుసుకుంటారు. మానవులందరూ 
సాయంసమయంలో మీ సోదరులను తలచుకొని వారు కూడా తమ 
తమ సోదరులను, సాటి మానవులను తమతో సమానంగా ప్రేమిస్తారు. 
మీ మాదిరి రుదగీతతో ప్రతిరోజూ ఉదయం సాయంకాలం నన్ను 
స్తుతించే వారికి నేను ప్రసన్నుడనవుతాను. వారు కోరిన కోరికలు 
తీరుస్తాను. మీరు పరమశివుని దర్శనంతో తృప్తి 
చెందకుండా మీ తండ్రి గారు చెప్పిన మాటను పాటించారు. 
పిత్యవాక్కపరిపాలన చేసారు. మీ కీర్తి ముల్లోకములలో వ్యాప్తి 
చెందుతుంది. మీకు ఒక పుత్రుడు కలుగుతాడు. అతడు బ్రహ్మదేవునితో 
సమానమవుతాడు. అతని సంతానముచేత మూడులోకమ 


అది కాకుండా, 


లు నిండి 


రూరులారా! పూర్వము కండు మహర్షి అనే ముని 
ఉండేవాడు. ఆయనకు ప్రమ్లోచ అనే అప్సరస వలన ఒక పుత్రిక 
కలిగింది. ఆ పుత్రికను వనదేవతలు పెంచి పెద్ద చేసారు. ఆ శిశువు 
ఆకలి వేసి ఏడుస్తుంటే చంద్రుడు తనచూపుడు వేలు ఆ శిశువు 
నోట్లోపెట్టి, అ న్న స్రవించి, ఆ శిశువు ఆకలి తీర్చాడు. మీ తండి 
క్ర ో సృష్టి చేయమని ఆదేశించాడు. మీరు వనదేవతల 
వద్ద పెరుగుతున్న ఆ కన్యను వి 
తీర్చండి. మీ సోదరులు పది మందీ జే మాట మీద ఉంటారు. ఒకే 
ధర్మము, ఒకే శీలము కలవారు. కాబట్టి మీరు అందరూ ఆమెను 
వివాహం చేసుకోండి. ఆ కన్మ్యకూడా మీకు తగినట్టు 


నడుచుకుంటుంది.(మహాభారత కథలో ద్రౌపది మాదిరి ఉదంతము 


7 


221 


శ్రీమద్భాగవతము 


అంతకు పూర్వమే జరిగిందని మనకు ఈ కథ ద్వారాతెలుస్తూ ఉంది.) 
మీరు వేయి సంవత్సరములు ఈ లోకంలో సకలభోగాలు 
అనుభవిస్తారు. తరువాత నన్ను చేరుకుంటారు. 


వాల 


. నేను సకల కర్మలకు కారణం అని, 
అన్నికర్మలను, వాటి ఫలములను నాకు అర్జించువారు, నా గురించిన 
కథలను వింటూ సత్సాంగత్యములో ఉండేవారు, వారు 

గృహన్నా శమములో ఉన్నప్పటికినీ, వారికి ఏ మలినమూఅంటదు. 
సంసారముల వలన కలిగే క్లేశములు వారిని బంధించవు. నిత్యమూ 
నా కథలను వింటూ, నా గుణగణములను కీర్తిస్తూ, ఉండే వారి 
హృదయములలో నేను పరబ్రహ్మ స్వరూపములో తిష్టవేసుకొని 
కూర్చుని ఉంటాను. నేను వారి యందు ఉన్నప్పుడు, వారిని ఎటువంటి 
మోహములు కానీ, శోకములు కానీ అంటవు. కాబట్టి మీరు కూడా 
గృహస్థాశమములో ఉన్నప్పటికినీ, నిరంతరము 
పంచన మీకు ఈ సంసారములో కలిగే 
రాగద్వేషములు,సుఖదు:ఖములు అంటవు.”అని పలికాడు శ్రీహరి. 


నన్నే స్మరిస్తూ 


శ్రీహరి అమృ్యృతోపమానమయిన మాటలు విన్న 
పచేతసులు చేతులు జోడించి ఇలా అన్నారు. “ఓ దేవా! సర్వ 
కే శములను తొలగించే వాడివి నువ్వే మా ఎదుట ప్ర 


222 


చతుర్ధ స్కంధము 


ఓ దేవా! నీవు శుద్దుడవు. శాంతస్వరూపుడవు. ఆనంద 
తను స ఒక్కడి వై వైనప్పటికినీ, నీమాయ వలన 
స ప్పుడు బ్ర నూ, పోషించటప్పుడు విష్ణువు గానూ, 
లయం చేసేటప్పుడు రుద్రుడు గానూ గోచరిస్తున్నావు. అట్టి నీకు 
0. టి దేవా! గ గా అసలు తత్త్వము తెలుసుకున్న జీవులకు ఈ 
ము నుండి విముక్తి లభిస్తుంది కదా! అట్టి నీకు నమస్కారము. 
నాభిలో కమలము కలవాడా! కమలములను మాలగా కలవాడా! 
కమలములవలె ఉన్న పాదములు కలవాడా! తామర రేకుల వంటి 
కన్నులు కలవాడా! నీకు నమన్నారము. 


లోకంలో ఉన్న దీనులను “పళ్లు అందరూ నా ahs అని నీవు 
అనుకుంటూ ఉండటం నీకే తగినది. ఎలా అంటే, దయామయుడైన 
ల్లప్పుడూ తన వద్ద పని చేసే వారి . 
విచారిస్తూ త అటువంటప్పుడు ఆ భ్యత్యుల కర అన్నీ 
తీరినట్టే కదా! అలాగే నీవు కూడా మంచి వారినే కాదు, దుష్టులను 
నీచులను, తుచ్చులనుకూడా వారి హృదయ కుహరముల 
వారికోరికలు తీరుస్తూ ఉంటావు. అటువంటి వారి కోరికలే నీవు 
తీరుస్తూ ఉన్నప్పుడు, ఇంక మా కోరికల విషయం నీకు తెలియకుండా 


ఉంటుందా! 


223 


శ్రీమద్భాగవతము 


మాత్మ స్వరూపుడవు అయిన నీవు మాకు ప్రనన్నుడవు 
అయ్యావు. మా కోరికలు లన్నీ నీ వలన కాక మరెవరి వలన 
తీరుతాయి. కాబట్టి మేము బక్క వరమును కోరుతున్నాము. నీవు 
అనంతుడవు. సర్వవ్మాపివి. పారిజాతపుష్ట ములోని ప 
సేవించడానికి అలవాటు పడ్డ తుమ్మెద, ఇతర పుష్టముల మీద 
వాలడానికి ఇష్టపడుతుందా! అలాగే నీ పాదకమలములను 

ఇతర దేవతలను ఎందుకు ప్రార్థిస్తాము. 


షే థె 


యకు లోబడి మేము ఈ సంసారములో 


ఎంతవరకూ సంచరిస్తూ ఉంటాయో అంతకాలమూ 
అన్ని జన్మలకూ నీ పాద సేవను మరిచి పోకుండా, సదా నిన్ను కొలిచే 
నీ భక్తుల పాదసేవలు మరిచిపోకుండా ఉండే మాకు వరం 
ప్రసాదించండి. ఎందుకంటే. నిరంతరమూ నిన్నుకొలిచే నీ భక్తుల పాద 
సేవ కొద్దికాలము చేసినను, అది అనంతమైన ఫలితమ 

నీ భక్తుల పాద సేవతో, స్వర్ణ సుఖములు కూడా సాటి రావు. ఇంక ఈ 
ప్రపంచంలో లభించే రాజభోగములు, విషయ సుఖమ 
చెప్పేదేముంది. 


Cad 


చెప్పుకుంటూ ఉంటారు. నీకథలను వినడం అలవాటు చేసుకుంటే, 


శీగములు అనుభవించాలి అన్న కోరిక నశిస్తుంది. అప్పుడు సాటి 


పాణుల మీద వైర భావము, విరోధము, ద్వేషము ఉండవు. వాటి 


సారంలో లనకాలి తాల్‌ మీద పేమ, వారికి సాయం చెయ 


224 


చతుర్ధ స్కంధము 


కోరికా పుడతాయి. తాము చేసే పనులను, వాటి ఫలములను నీక 

అర్హింస్తుంటారు. నీ గుణగణములను ఎల్లప్పుడూ న సాధువుల 

సాంగత్యంలో జీవితం గడుపుతారు. తీ తీర్ణయాత్రలుచేస ద 
ప్రపంచంలో ఉన్న అందరికీ జి జ్ఞానబొథ + స్తు టారు. 


ఉపదేశించాడు. ఆ రుదగీతను నిరంతరం స్తుతించడం వలననే నీ 
దర్శనా భాగ్యం కలిగింది. 


ుఎము అందరమూ వేదములను 
చదువుకున్నాము. మా గురువులను, బ్రాహ్మ ణులను, వృద్ధులను 
ప్ర వాము. మంచి వారినీ, మా సోదరులను, ఇతర ప్రాణులను 
ఎన్నడూ హింసించలేదు. నీ గురించి పదివేల సంవత్సరములు జలంలో 
ఉండి తపస్సు చేసాము. మేము చేసిన పనుల వలన నీకు సంతోషము 
లిగితే చాలు. అదే మాకు నీవు ప్రసాదించే వరము. 


వీరందరూ నీ మహిమ గురించి పూర్తిగా తెలుసుకోలేక పోయారు. 
వారికి తెలిసినంతవరకూ నిన్ను కీర్తిస్తున్నారు. ఇంక మానవమాతులము 
మేమెంత. అందుచేత మేము కూడా మా శక్తి కొలదీ నిన్ను 
స్తుతించాము. ఓ దేవా! పరిశుద్ధస్వరూపుడవు, పరమ నం 
సత్త్వగుణ సంపన్నుడవు, వాసుదేవుడవు అయిన నీకు నమస్కార 


223 


శ్రీమద్భాగవతము 


అని పచేతసులు తమ శక్తికొలటి శ్రీహరిని స్తుతించారు. 


అప్పుడు శ్రీహరి వారిని చూచి చిరునవ్వు నవ్వ 
“మ్‌రుకోరినట్టే జరుగుతుంది.” అని వారికి వరం పసాదించి 
అంతర్హితుడయ్యాడు. 


తరువాత ప్రచేతసులు జలము నుండి బయటకు వచ్చారు. 
తమచుట్టు చూచారు. పదివేలసంవత్సరముల తరువాత బయట 
ప్రపంచాన్ని చూస్తున్నారు. తమ చుట్టు వృక్షములు పెరిగిపోయి తమకు 
దారి కనిపించడం లేదు అందుకని అడ్డం వచ్చిన చెట్లను కాల్చడం 
మొదలు పెట్టారు. భూమి మీద ఉన్న వృక్షములు అన్నీ మాడి మసి 
అయిపోతున్నాయి. అప్పుడు బ్రహ్మదేవుడు పంపగా చంద్రుడు, వన 
దేవతలు అక్కడకు వచ్చారు. చెట్లను కాల్చడం వా 
అప్పటి దాకా తమ వద్ద పెరిగిన కన్యను వారికి ఇచ్చి వివాహం చేసారు. 


పం అని చెప్పారు. 


ప్రచేతసులు పదిమందీ శ్రీహరి ఆదేశము మేరకు మారిష 
అను ఆ కన్యను ఏవామం చేసుకున్నారు. ప్రచేతసులకు ఆ కన్యయందు 
ఒకకుమారుడు జన్మించాడు. అతనే దక్షుడు. పూర్వజన్మలో 
ఈశ్వరునితో విరోధము పెట్టుకున్న దక్షుడు వీరభద్రుని చేతిలో 
మరణించాడు. తరువాత యాగము కొనసాగించడానికి దక్షుని 
శరీరమునకు మేక తల తెచ్చి అతికించారు. యజ్ఞము పూ 
తరువాత మేకతలతో ఉన్న దక్షుడు కాలానుగుణంగా మ్యతి చెందాడు. 


226 


ము అయిన చాక్షుస మన్వంతరంలో 
) కుమారుడిగా జన్మించాడు. దక్షుని ప్రభావానికి దేవతల 
ఎ. ఆ న అన్ని కర్మలలో 


తేజస్టులన్నీ మసకబారి పోయాం 


హా తరువాత దక్షుడు మరీచి మొదలగు పజాపతులను 
వారి వారి స్టా నాలలో నియమించి పజాన్యష్టి, పజాపాలన, పజారక్షణ 


ఓం తత్సత్‌ ఓం తత్సత్‌ ఓం తత్సత్‌ 


శ్రీమద్భాగవతము 


227 


శ్రీమద్భాగవతము 


అనే మహర్షి తూర్పు సముద్రతీరంలో అటువంటి జ్ఞానమును 
పచేతసులు కూడా ఆ పదేశానికి 


వెళ్లారు. ఆ ప్రదేశంలో ఆశ్రమం నిర్మించుకున్నారు. ఇంద్రియములను, 
మనస్సును నిగహించారు. ప్రాపంచిక విషయముల వంక చూడటం 
మానేసారు. నిర్మలమైన మనస్సుతో పరబ్రహ్మను గురించి ధ్యానం 
చేయడం మొదలు 


మాచి ప్రచేతసులు లేచి నిలబడి నమస్కరించి, అర్హ్యము పాద్యము 
ఇచ్చి సత్కరించారు. ఉచితాసనము మీద కూర్చుండబెట్టారు. అప్పుడు 


“ఓ నారద మహర్షీ! మీకు స్వాగతము. మా అదృష్టము 
పండి మీరు మా ఆశ్రమమునకు వచ్చారు. మేము ధన్యులము 
అయ్యాము. మేము పరమశివుడు ఉపదేశించిన రుద్రగీతను, శ్రీహరి 
పలికిగు అమృ్యతముతో సమానమైన వాక్కులు విన్నాము. కానీ, వేయి 
సంవత్సరముల పాటు రాజ్యాధికారము, సంసార సాగరంలో పడి, అవి 
అన్నీ మరిచిపోయాము. మా అద్యష్టం కొద్దీ మీరు మా వద్దకు వచ్చారు. 
ఈ సమయంలో మీరు మాకు అధ్యాత్మజ్ఞానమును బోధించి 

లను క్యతార్థులను చేయండి.”అని అడిగారు. అప్పుడు నారదుడు 


ప్రచేతనులతో ఇలా అన్నాడు. 


228 


“ఎవరైతే ఆ పరమాత్మను భక్తితో సేవిస్తారో వారి జన్మములే 


నిజమైన జన్మలు. ఎవరైతే తాము చేసిన కర్మలను పరమా 
నారో ఆ కర్మలే నిజమైన కర్మలు. ఎవరి మనస్సులో నిరంతరము 


అరిగు 
అర్చి 


Oo 


శ్రీహరి స్మరింపబడతాడో, ఆ మనసులే నిజమైన మనసులు. ఏ 


వాక్కులతో అయితే శ్రీహరి స్తుతింపబడతాడో, ఆ వాక్కులే నిజమైన 


మానవునికి మూడు 
గర్భంనుండి బయటకు రావడం.దానిని శౌక్రజన్మ అంటారు. రెండవది 
ఉపనయనం చేసుకున్న తరువాత ద్విజుడు అవుతాడు 
సావితజన్మ అంటారు. మూర Basse 
బకయజ్జ్ఞంలాగా చేయడానికి దీక్ష పూనడం. దానిని దైక్షజన్మ 
మూడవ జన్మ ఎత్తనిదే ఆ జన్మకు సార్థకతలేదు. శ్రీహరిని సేవించడం 
వలన కాకుండా వేదములలో చెప్పబడిన యజ్ఞములు యాగవ 
చేయడం వలన, చాలా కాలం బతకడం వలన ఏమి ఫలితం 


. దానిని 


కవది ఆ పరమా 


ఉంటుంది! 


శ్రీహరిని సేవించకుండా, శ్రీహరిమ్‌ద అచంచల మైన భక్తి 
వి శ్వాసాలు లెకుండా, కేవలం వేదములలో అ we 


చేయడం వలనా, వేదాంతములనువినడం వలనా, తపస్సు చేయడం 


వలనా, శాస్త్రములను వ్యాఖ్యానించడం వలనా, వాద పతివాదములు 
ఉంచుకొనడం వలనా, అపారమైన బుద్ధి కుశలత వలనా, శారీరక 


229 


శ్రీమద్భాగవతము 


బలంకలిగి ఉండటం వలనా, ఇందియపటుత్వము కలిగి ఉండటం 
వలనా ఏమి పయోజనము. 


ఇవన్నీ ఉండవలసినదే కానీ వీటితోడు శ్రీహరి మీద భక్తి 
కూడా తోడయితే అతని జన్మ సార్ధకమౌతుంది. ఇవే కాకుండా 
కొంతమంది ప్రాణాయామములు, అష్టాంగయోగములు, ఆత్మజ్ఞానము 
పెంపొందించుకోవడం, సన్యాసం తీసుకోవడం, వేదములను 
అధ్యయనం చేయడం, వ్రతములు ఆచరించడం, వైరాగ్యము కలిది 
ఉండటం... ఇవన్నీ కూడా మానవునికి శ్రేయస్సును కలిగించేవే కానీ 


తృప్తిపరచలేక పోతే, చేసిన కర్మలన్నిటిశ 
ఎన్ని కర్మలు చేసినా ఏమీ పయోజనము లేదు. 

మానవులకు ఎన్ని శేయస్సులు ఉన్నా పరమాత్మ మీద భక్తి 
శద్ధ పరమశేయస్సును ఇస్తుంది. ఇందులో సందేహము ఏ మాత్రము 
లేదు. సకల ప్రాణులలో ఆ క ఆత్మ యాన వెలుగుతున్నాడు. 


జీవులకు ఆత్మజ్ఞానమును ప్రన మూత ుకకే 


ప్రచేతసులారా! బక వ్యక్షము ఉందనుకోండి. దాని మొదట్లో 
నీరు పోస్తే, ఆ నీరు ఆ వ్యక్షము యొక్క కొమ్మలకు, ఆకులకు, 
పుష్టములకు, కాయలకు, ఆఖరుకు చిట్టచివరి చిగురుటాకు వరకూ 
చేరుతుంది. మనం విడివిడిగా కొమ్మలను, ఆకులను తడపనవసరం 
లేదు. అలాగే, కడుపుకు ఆహారం తీసుకుంటే, అన్ని ఇంద్రియములకు 


బలం వస్తుంది. అలాగే ఆ పరమాత్మను, శ్రీహరిని పూజిస్తే 


230 


చతుర్ధ స్కంధము 


సర్వదేవతలను, పిత్యదేవతలను, పూజించినట్టే. వేరు వేరుగా వారిని 
పూజించనవసరంలేదు. (ఈ భావాన్ని పోతన గారు హృద్యంగా 
వర్ణించారు. అవధరించండి.) 
మ: కమలాథిశ్వరు బూజసేయుట 
రము సర్వేంద్రియత్యప్తి హేతువు 
దంబు నగు రేఖన్‌ సర్వదేవార్హ। 


సమగ్రప్తీతి బ్రాణోపహా 


9. 


ము శాఖాభుజపుష్టి 


క్రమమై యొప్పు ధరావరేణ్యసుతులారా బుద్దినూ హెంచినన్‌. 


టి ప్రచేతసులారా! వేసవికాలంలో సూర్యుడు భూమిమీది 
నీటిని తన వేడిమితో ఆవిరిచేసి తనలోకి లాక్కుంటాడు. వానాకాలంలో 
ఆ నీటిని మేఘముల ద్వారా వర్షంగా మనకు ఇస్తాడు. అలాగే 
విశ్వంలో సమస్త ప్రాణి కోటి ఆ భూమి నుండి పుడుతుంది. కొంత 
కాలం జీవిస్తుంది. ఆ భూమిలోనే కలిసిపోతుంది. (మాత్యగర్భంనుండి 
భూగర్భం దాకా సాగే ప్రయాణమే జీవితం.) అలాగే పరమాత్మ ఈ 
విశ్వాన్ని సృష్టించి, పోషించి, మరలా తనలో లయం చేసుకుంటు 
ఉంటాడు. ఇది ఆయనకు ఒక క్రీడ. 


సూర్యుడు, సూర్యుని వెలుతురు రెండూ ఒకటే. వేరుకాదు. 
ఎందుకంటే సూర్యుని నుండి సూర్యరశ్మి పుట్టింది. అలాగే పరమాత్మ, ఆ 
పరమాత్మ లో నుండి పుట్టిన ఈ విశ్వం వేరు కాదు. రెండూ ఒకటే. 
కాని ఆయన మాయాశక్తివలన వేరుగా ఉన్నట్టు కనపడుతూ 
ఉంటుంది. పగలంతా ఈ దేహము, ఇంద్రియములు పనిచేస్తూ 
ఉంటాయి. నా కంటే వీరుడు లేడు అని విరవీగుతుంటాం 
నిదలో అదే దేహము, ఇంద్రియములు ఏ మాత్రం చలనం లేకుండా 


231 


శ్రీమద్భాగవతము 


శవంలా పడి ఉంటాయి. అలాగే స్యష్టి జరిగేటప్పుడు ఈ విశ్వము అంతా 
పరమాత్మ కన్నా వేరుగా కనపడుతుంటుంది. అంటే నేనే ఈ దేహము, 
వేరే ఎవరూ లేరు, అంతా నేనే, నన్ను మించిన వాడు లేడు అనే భావన 
కలుగుతుంది. కాని ఎవరికైతే దేహాభిమానమునశించి, పరమాత్త 
వంక చూస్తాడో, అప్పుడే తనలో ఉన్న పరమాత్మను 
దర్శించగలుగుతాడు. సాటి ప్రాణులలో కూడా పరమాత్మను 
దర్శించగలుగుతాడు. 


ఓ పచెతసులారా! ఈ విశ్వంలో సూర్యుడు ఎప్పుడూ వెలుగుతూ 


7 


ఉంటాడు. కానీ మేఘములు అడ్డు వచ్చినపుడు, రాహు కేతువులు 
చీకట్లు కమ్ముతాయి. అవి తొలగి పోగానే, మరలా 
తృ యొక్క ప్రకాశము 

ఎల శక్తి పవాహముల వలన ఒకపుడు తన 
ల శక్తి తగ్గినపుడు మరలా 


పకాశం వస్తుంది. అలాగే, ఆ పరమా 


పూర్వ పకాశాన్ని పొందుతుంది. 


సకల ప్రాణుల దేహములలో ఉండే ఆత్మ బక్కటే. ఆ 
పరమాత్మయే అన్ని ప్రాణులలో ఆత్మస్వరూపంగా ప్రకాశిస్తూ ఉంటాడు.ఆ 
పరమాత్మ కారణం గానే త్రిగుణాత్మకమైన ఈ ప్రకృతి ఉధ్ధవించింది. 
కాని పరమాత్మ ఆ ౧ 


ఏణములకు, మాయకు అతీతుడు. ఆత్మ, పరమాత్త 
బక్కటే అనే భావనతో అన్ని పాణులలో ఉన్న పరమాత్మను సేవించాలి. . 


ఓ పచేతసులారా! సకల పాణులయందు దయగలిగి 


ఉండటం, ఉన్న దానితో తృప్తిపడటం, పాపంచిక విషయముల నుండి, 


232 


రమాత్మ తొందరగా ప్రసన్నుడవుతాడు. 
క్తి పొందిన భక్తజనుల 

హ్యృదయములయందు ఆ శ్రీహరి ఎల్లప్పుడూ నివసిస్తుంటాడు. శ్రీహరి 
తన భక్తుల హృదయములను విడిచిపెట్టి ఎక్కడకూ పోడు. ధనము 
లేని వారికి శ మీద భక్తి అపరిమితమైన ధనముతో సమానము. 
శ్రీహరి జో ప్రేమిస్తాడు. వారు కూడా నిరంతరము శ్రీహ రి మీద 
భక్తిప్రమత్తులు కలిగి ఉంటారు. కాని తాము 
ధనవంతులమనీ, తాము యజ్ఞయాగములు మొదలగు 6 క 
చెప్పబడిన కర్మలు తూ విరవీగే వారు శత ధకులను చులకనగా 


స్వీకరించడు. 


ఓ పచేతసులారా! పరమాత్మ స్వయంగా పరిపూర్ణుడు 
గ లో ఉన్నవాడు, లక్ష్మీదేవిని, 


సా ఆ కాబట్టి ట్టు కూడా ఆ పరమాత్మను గ్‌ తం. 
మనస్వుతో సేవించండి.” అని చెప్పి నారదుడు వెళ్లిపోయాడు. 


తరువాత పచేతసులు నారదుని మాటలను మననం 
చేసుకుంటూ, శ్రీహరి భక్తిలో మునిగిపోయి,ఈ దేహములను 
వదిలిపెట్టి, వైకుంఠము చేరుకున్నారు. విదురా! నీవు అడిగిన 


ఆరి 


ద ఆధు ఆది యా అదు ట్రా అడ లా 
7 


233 


శ్రీమద్భాగవతము 


వివరించాను.” అని మైత్రేయుడు విదురునికి చెప్పాడు. 


మైత్రేయుడు చెప్పిన భగవంతుని మహాత్మమును విని 
విదురుడు పులకించి పోయాడు. ఆయన కళ్ల వెంట ఆనందాశ్రువులు 
ధారాపాతంగా కారుతున్నాయి. గద్దద స్వరంతో విదురుడు 
మైతేయునితో ఇలా అన్నాడు. 


“మహాత్మా! నీవు నీ బోధనలతో నాకు ఈ సంసారమును 
తరించే మార్గమును చూపించావు. భక్తుల హృదయములలో ఆ 
పరమాత్మ ఎల్లప్పుడూ ప్రకాశిస్తూ ఉంటాడు. ఈ సత్యమును 
తెలుసుకొని నేను పరమానందభరితుడను అయ్యాను. ఇంక నాకు 
సెలవుఇప్పించండి” అని విదురుడు మైత్రేయుని వద్ద సెలవు తీసుకొని 
హస్తినాపురమునకు వెళ్లాడు.” అని శుక మహర్షి పరీక్షిత్తు 
మహారాజుకు మైత్రేయ విదుర సంవాదమును వినిపించాడు. 


తరువాత శుక మహర్షి పరీక్షిత్తు మహారాజుతో ఇలా 
అన్నాడు. “మహారాజా! శ్రీహరి మీద మనసు ఉంచిన ఈ పచేతసుల 
చరిత్రమును ఎవరూ చదివినా, వినినా, వారికి దిర్హాయువు, కీర్తి, 


ఐశ్వర్యములు కలుగుతాయి. 


నీకు ఇంతకు ముందు స్వాయంభువ మనువు 
కుమారుడైన ఉత్తానపాదుడు అతని కుమారుడు ధ్యవుడు వారి 


234 


చతుర్ధ స్కంధము 


రెండవ కుమారుడు అయిన ప్రియవతుని వంశమును గురించి 
వివరిస్తాను. శ్రద్ధగా విను. ఈ ప్రియవ్రతుడు నారదుని వలన ఆత్మ 
విద్యను పొంది, రాజ్యపాలన చేయడానికి విముఖత్వము 
చూపించాడు. కాని తరువాత రాజ్యమును పాలించాడు. తుదకు తన 
కుమారులకు రాజ్యాభిషేకము చేసి వానప్రస్థమునకు వెళ్లిపో 
పరమాత్మలో ఐక్యం అయ్యాడు” అని శుక మహర్షి పరీక్షిత్తు 
మహారాజుకు చెప్పినట్టు సూతుడు శౌనకాది మహామునులకు 
నైమిశారణ్యంలో, సత్రయాగ సందర్భంలో భాగవత కథను 
వినిపించాడు. 


చతుర్ధ స్కంధము ముప్పది ఒకటవ అధ్యాయముసంపూర్ణము 
| చతుర్ధస్కంధము సర్వం సంపూర్ణం. 
ఓం తత్సత్‌ ఓం తత్సత్‌ ఓం తత్సత్‌ 


235 


పంచమ స్కంధము 


శ్రీరామ శ్రీరామ శ్రీరామ 


శ్రీమద్ధ్దాగవతము 


సంస్య్కృత మూలము 


భగవాన్‌ వ్యాసమహర్షి 


తేటతెలుగులో 


యం.వి.సుబ్రహ్మణ్యం 


చిరునామా: 
2-31, చైతన్యపురి, హైదరాబాద్‌ 500060 
సెల్‌:9866140619 ఫోూన్‌:040-24048104 


మరి ఆ ప్రియవ్రతుడు గ్యహస్థాశ్రమము 


) లో ఉన్న వారు ఆత్మజ్ఞానము నశించి, 


ుంటారు కదా! పెగా పియవతుడి లాంటి 


AN ( ఓ య 


ఎల్లప్పుడు భగవంతుని ధ్యానించాలి, స్మరించాలి అనే ఆత్మజ్ఞానము . 


2 


పంచమ స్కంధము 


కలిగింది. ఇదంతా నాకు 
దయచేసి నా సందేహములను నివృత్తి హ్హా 


ఎలను కలిగిస్తూ ఉంది. 


య ౧త మంది ప్రియవతుడి తాత వాళ్లకు, శ 


సేవించాడు. నారదుడు ప్రెయవ్రతునికి ఆత్మజ్ఞానమును ప 
దానివలన ప్రియవ్రతుడ ౨ పురుషా ర్రముల లో గొప్పదైన స 

ర్రములో 5 లీనవ mea ఆత్మతత్వాన్ని గురించి బాగా 
తెలుసుకున్నాడు. నారదుని వలన జ్ఞానదీక్షనుకు 


జా స్వీకరిం చాడు. 


శ్రీమద్భాగవతము 


సమయంలో పియవతుని తండి అయిన స్వాయంభువ 


నువు ప్రియవ్రతుని రాజ్యపాలన స్వీకరించమని కోరాడు. కాని 


పియవతుడు ఒప్పుకోలేదు. అప్పటికే పియవతుడు ఏకాగమైన 


త్తముతో వాసుదేవుని ధ్య్మానిస్తున్నాడు. ఇందియ నిగహం 
టెంచకపోవడం అధర్మము 


; సుదలగు అరిషడ్వర్గములు తనను ఆవహిన్నా యీ 
ఆలోచించి, ప్రియవ్రతుడు తండ్రి ఆజ్ఞను తి తు చాడు. 


ఈ విషయం బ్రహ్మదేవునికి తెలిసింది. అప్పటికే బ్రహ్మ గారు 
కో కూడిన సృష్టి చేయడం మొదలు పె ట్టా 
వులకు ఆ బాధ్యత అప్పగించాడు. " మనువు 


కొనసాగించారు. కాని స్వాయంభువ మగువు రెండవ కుమార 
నం గ్వహస్థార్ర సుం స్వీకరించడానికి బప్పకోవడ 


పంచమ స్కంధము 


స్యష్టిలో ఎవరైనా సరే. ఎంతటి తపోధనుడైనా, 


ంతుడైనా, ధనవంతుడైనా, విద్యావంతుడైనా, 


రాజు అయినా, చకవర్తి అయినా, అందరూ 


ల్‌ కడి పవర్తించవలసినదే.ఎవ రూ 


ఆ పరమేశ్వరుని ఆజ్ఞకు 
ఆయన చేసిన ఆజ్ఞలను 
ధిక్కరించడానికి వీలులేదు. అంత సమర్హత ఎవరికీ లేదు. 


మాత్మ ఆజ్ఞను అనుసరించి, 
రెరూంచడం, 


భయపడటం,సుఖపడటం, దుఃఖపడటం, ఆఖరున చావడం ఇంకా 

ఇతరములైన పనులు చేస్తున్నారు. అంతేకానీ, ఆ పరమేశ్వరుని ఆజ్ఞను 

థిక్కరించి ఏమీ చేయడం లేదు. మనుషులు తన దగ్గర ఉన్న 

జంతువుల ముక్కులకు తాళ్లు కట్టి వాటి చేత పని చేయిస్తుంటారు. 

అలాగే పరమాత్మ కూడా మానవులను, తన వాక్కులు అయిన 

వేదవాక్కులు అనే తాళ్లతో మనలను బంధించి మనచేత పనులు 
a, సూ , వతములతో చెప్పబడిన 


వస్తుంటాయి. ఆ పరమాత్మ ఆజ్ఞ ప్రకారము 


నకు లభించిన 
గు ధరించి, వు మనకు నిర్దేశించిన పనులను 


. మానవులకు వారు చేసిన ప్రారబ్ధ 
కర్మల ఫలితంగా క oes ఉంటుంది. ఆ ప్రారబ్ధ కర్మలు 
తీరేవరకూ ఆ దేహంలో ఉండి కరఫలములను అనుభవించక 
తప్పదు. కాని ఏ కర్మలు చేయడం వలన ఈ దేహం లభించిందో, 
మరలా అవే కర్మలను చేసి మరలా మరొక దేహాన్ని తెచ్చుకో 


పంచమ స్కంధము 
బుద్ధిమంతులు ఇష్టపడరు. ఇంద్రియములను 
కోరికలను వదిలిపెట్టకుండా, వానపస్టమునకు పోయి, అక 
మము నిర్మించుకొని ఉన్నప్పటికినీ, మనసు మాత్రం 


రుముల మీదనే నిలిచి ఉంటుంది. కామ, లోభ,కోధ, మోహ 


ము లేదు. ఇందియములను, మనస్సును జయించిన వాడికి 


ఇరమ ములో ఉన్నా అతనికి ఎటువంటి అపకారము జరగదు. 


తన తండి బహ్మగారి మాటలకు ఎదురు చెప్పలేకపోయాడు 


9. 


వహించాడు పియవతుడు. 


నారదుడు. బహ్మగారి వాక్కులను శిరసా! 


శ్రీమద్భాగవతము 


తరువాత బ్రహ్మగారు సత్యలోకమునకు వెళ్లిపోయాడు. తాను తలచిన 
విధంగా మాట్లాడినందుకు స్వాయంభువ మనువు కూడా ఎంతో 
సంతోషించాడు. వెంటనే స్వాయంభువ మనువు తన కుమా 
పియవ్రతుని సకల భూమండలానికి పట్టాభిషిక్తుని చేసాడు. తరువాత 
స్వాయంభువ మనువు వానప్రస్థమునకు వెళ్లిపోయాడు. 


తండి ఆజ్ఞను అనుసరించి ప్రియవ్రతుడు 
రాజ్యాథికారమును స్వీకరించాడు. ప్రాపంచిక విషయములలో, 
త్రము మాత్రము నిరంతరమూ వాసుదేవుని యందు లగ్గం అయి 


ఉంది. అతని మనస్సు ఎల్లప్పుడూ పరిశుద్ధంగా ఉంది. కే వలం 
నిమిత్తమాతుడుగా పియవతుడు ఈ భూమండలమును 


పియవతుడు విశ్వకర్మ కుమార్తె అయిన బర్హిష్మతి అనే 
కన్యను వివాహం చేసుకున్నాడు. వారికి పదిమంది కుమారులు ఒక 


కుమార్తె కలిగారు. ఆ కుమార్తె పేరు మ ఊంద్దన్వతి. ఆ పదిమంది 


మహావీరుడు, హిరణ్ఞ్యరేతసుడు, ఘృతప్యష్ణుడు, సవనుడు, మేధాతిథి, 
ఏతిహోత్రుడు, కవి. వీరందరికీ అగ్మికి సంబంధించిన పేర్లుపెట్టాడు 
పియవతు డు. 


ఈ పది మందిలో కవి, మహావీరుడు, సవనుడు చిన్నప్పుడే 
సన్యానాశమము 


స్వీకరించారు. ఈ అనునిత్యమూ వాసుదేవుని స్మరిన 


8 


పంచమ స్కంధము 


అడవులకు వెళ్లిపోయారు. ప్రెయవళ ఏగుకి మరొక భార్య కూడా ఉంది. 

ఆమెవలగు ప్రియవః నికి ముగ్గురు కుమారులు కలిగారు. వారి పేర్లు 

ఉత్తముడు, తామసుడు, రైవతుడు. ఈ ముగ్గురు కుమారులు మూడు 
మన్వంతరములకు అధిపతులు అయ్యారు. 


(యయొదటి మన్వంతరము స్వాయంభువ మన్వంతరము. 
ము స్వారోచిష మన్వంతరము. మూడవది ఉత్తమ 
ము. ఐదవది రైవత 
ము క ము వచ్చింది. ఆ 
తరువాత వైవస్వత మన్వంతరము వచ్చింది. ప్రస్తుతం మనము 
వైవస్వత మన్వంతరములో ఉన్నాము. అ అంధుకే సంకల్పంలో ద్వితీయ 
పరార్థే, శ్వేతవరాహ కల్టే, వైవస్వత మన్వంతరే. కలియుగే, 
ప్రథమపాదే... అని చెప్పుకుంటాము. 


ఒక బిలియన్‌). ప్రియవ్రతుడు తన పాలనలో భూమండలంలో ధర్మాన్ని 
చాడు. అధర్మాన్ని నిర్మూలించాడు. అధర్మ ప్రవర్తన అనేది 
మచ్చుకైనా లేకుండా పోయింది. అలా అని సంసారమును నిర్లక్ష్యం 
చేయలేదు. తన భార్యలను ఎంతో ఆదరంగా ప్రేమతో 
బయట వాళ్లకు ప్రియవ్రతుడు ప్రాపంచిక విషయములలో లీనమైనట్టు 
కనపడినప్టటికినీ, 


పతిప్లె 
my 


లోపల మాతం నిరంతరం హరినామ సంకీర్తనలో 
మునిగితేలేవాడు. తాను చేసిన అన్ని పనులను పరమాత్మకు 


అర్చించేవాడు. 


కిందికి తెచ్చాడు. 


క మండలము అంతా తన అధినంలోకి రావాలి 
రుకునా రైడు. బ్రిటిషువాళ్లు ముగు దేశాన్ని పరిపాలించే రోజుల్లో 


కూడా *'రవి అస్తమించని —™ నామాజము' అనేవారు. అంటే ఈ 


7 


) స్థాపించారు 
; pn ఏదో లక 


బ్రిటిషు. నామ ూజ్నంలో సూర్వుడ 


ల 


అని అర్థం. ) 


పంచమ స్కంధము 


కత Ps ప్రాపంచిక 
లో మునిగి తేలాను. ట్‌ి వలన ఏమి 


నన్ను వదిలిపోలదు. దానికి తోడు € 


బె 


"త్మ క్యప నాయందు ఉంది 


ందుటి కగూ ఆత డానం కలినింఠా” అని అనుకుగాడు 
ఇప్పటి కన్నా ఆత్మజ్ఞానం కలిగింది.” అని అనుకున్నాడు. 


ఆది ఆడి 


రులను సప్తద్వీపములకు చకవర్తులుగా 


శ్రీమద్ధాగవతము 


ఎవరి తరం అవుతుంది. మానవులు సుఖంగా నివసించడానికి 
ప్రియవ్రతుడు ఈ భూమండలమును ఏడు ద్వీపములుగా 
విభజించాడు. వాటికి హద్దులు వర్చరిచాడు. ఆ హద్దులను 
పర్వతములు, అరణ్యములు, నదుల ద్వారా గుర్తించాడు. ఇంత చేస్తూ 
కూడా అన్ని కర్మలను నిష్కామంగా నే చేసాడు. అన్నీ పరమాత్మ 
అర్హించాడు. సమస్త వైభవములను నరకప్రాయంగా భావించాడు. 
అటువంటి ప్రియవ్రతుని విజయ చరిత్ర నీకు చెప్పాను” అని శుక 
మహర్షి పరీక్షిత్‌ మహారాజుకు చెప్పాడు. 


పంచమ స్కంధము మొదటి అధ్యాయము సంపూర్ణము 
ఓం తత్లత్‌ ఓం తత్సత్‌ ఓం తళత్షత్‌ 


పంచమ స్కంధము 
రెండవ అధ్యాయము. 


శుక మహర్షి పరీక్షిత్తు మహారాజుకు భాగవతకథను ఈ 


ప్రకారంగా చెబుతున్నాడు. 


“ఓ మహారాజా! పియవతుడు వానప్రస్టమునకు వెళ్లిన 
తరువాత, ఆయన కుమారుడు అగ్నిధుడు జంబూద్వీపమును 
) తరువాత అగ్షీధునికి సంతానము 


పరిపాలిస్తున్నాడు. కొంతకాలము 


12 


పంచమ స్కంధము 
కావాలని కోరిక కలిగింది. అందుకని అప్సరసలు సంచరించే మందర 


అకు ఆది ఆది 
తపస్సు 


ఆరి 


పూర్వచిత్తి ఆ అనే య ఆ పాంతానికి 
ూచాడు. ఆమె తనకు 


ఆ సమయంలో 
తగిన అఫ్టరస అని అనుకున్నాడు. Bee 
బాధను ఓర్వలేక, ఆమెతో ఇలా అన్నాడు. 


“నీవు ఎవరవు? ఇక్కడ ఏం చేస్తున్నావు. నీవు 
మాయాదేవతవా! నీ కనుబొమలు ఇంద్రధనుస్సుల మాదిరి 
హృదయము స 
ఇంద్రియములను జయించిన నాక మోహము కలుగుతూ ఉంది. నీ 
లతో నన్ను కట్టిపడేసావు. నీవు నడుస్తుంటే నీ కాలి 
నీ కులుకు నీ హెయలు నాకు ఊపిరి ఆడనీయడం లేదు. నీ రాకతో 

ము అంతా సువాసనలతో నిండి పోయింది. నీవు స్త 
ఉంటావు. నీ నివాసము నాకు చూపించవా! నీవు ఏమేమి ఆహారంగా 


లోనికి బాణములు వదులుతు 


తీసుకుంటావు. నీ పెదాలు నీవు వేసుకున్న తాంబూలముతో ఎరగా 
మెరుస్తున్నాయి. నీవు నీ కళ్లను ess నా గుండెలు 


తపస్సును వదిలిపెట్టి నీ తంట పడక మానడు. నా అద్యష్ట్రం 
నా కంట పడ్డావు. నేను నీకు వశుడను అయ్యాను. ఆ బ్రహ్మదే 

ప నాకు భార్యగా పంపినట్టుంది. నేను నిన్ను వదలను. నీ యందు 
నా హృదయము, మనస్సు లగ్మ్షమయ్యాయి. నేను నీ దాసుడను. నన్ను 


13 


శ్రీమద్భాగవతము 


నీ ఇష్టం వచ్చిన చోటికి తీసుకొని వెళ్లు. మనం హాయిగ 
రము.” అను అగ్షిధుడు తన ప్రేమను రకరకాలుగా ఆమె 


వివరించాడు. 


వయసు చూచి అతని వైపు ఆకర్షితురాలయింది. ఇద్దరూ కలిసి 
పర్వత సానువులలో విహరించసాగారు. 
పుత్రులు కలిగారు. వారి పేర్లు నాభి, కింపురుషుడు, హరివర్నుడు, 
ఇలావ్యతుడు, రమ్మకుడు, హిరజ్మయుడు, కురువు, భద్రాశ్వుడు 


వారిరువురికీ తొమ్మిది మంది 


అదగ్నీధుడు తాను పరిపాలించే జంబూద్వీపమును తొమ్మిది 


లుసాడు. ఆ తొమ్మిది మంది తమకు 
గములను జనరంజకంగా పాలించసాగారు. 


తండి మరణించిన తరువాత ఆయన తొమ్మిది మంది 
కుమారులు మేరువు . 


చేసుకున్నారు. వారి పేర్లు మే రుదేవి, పతిరూప, ఉగదంష్ట, లత, రమ్మ, 


మొక్క తొమ్మిది మంది కుమార్తెలను వివాహం 


రామ, నారి, దేవథితి. 


శ్రీమద్భాగవతము 


సంపూర్ణము 


పంచమస్కంధవ 
ఓం తతర కం: తళ్ళత ఓం తత్షల్‌ 


యు రెండవ అధ్యాయము 


14 


పంచమ స్కంధము 


శ మేరుదేవిని 


దక్షిణలు, ఆ యజ్ఞము 


కావాలి.కాని వీటి వలన ఆ పరమాత్మ తనకు 6 భ్యు 


తెలుసు. అయినా, పరమాత్మ. 


అందుకని నాభి నిర్మల మైన 


ఆవ తా న నాభి ఆ Ra SPO 
యు, వక్షస్థలంలో శ్రీవత్లమ నే గురు, 


ఆయనకునమస్కరించి అర్హ్యవి 


బుత్తిక్కులు, నాభి లేచి 


ంద్ర్సాదులు ఉచితాసనము ఇచ్చి 


15 


శ్రీమద్భాగవతము 


వహించిన 


సత్కరించారు. అప్పుడు ఆయజ్ఞమునకు ఆధ్వర్యము 


మహాబుషులు అయిన బుుత్తిక్కులు శ్రీహరిని ఇలా పార్ణించారు. 


ము నీ భక్తులము. నీకు సేవకులము. నీవు మా 
పూజలు స్వీకరించాలి. మా ప్రార్థనలను వినాలి. మేము మా పెద్దల 
నుండి పరమాత్మవైన నీకు మ టి మాటికీ ఎలా నమస్కారం చేయడం 
బాగా నేర్చుకున్నాము. నీవు ప్రకృతి గుణములకు er 
ప్రకృతి గుణములకు లోబడి ఉన్నాము. నీకు ఏ ఏ పేరు లేదు. ఏ 
రూపము లేదు. ఏ గుణము లేదు. కాని మా సౌకర్యం కొరకు నీకు ఒక 
పేరు పెట్టాము. ఒక రూపం కలించాము. ఎందుకంటే మేము నిన్ను 


పూజించాలి. ధ్యానించాలి. కాబట్టి మాకు ఒక రూపం, పేరు కావాలి. 
అందుకని నీకు ఒక రూపం కల్పించి దానికి ఒక పేరు పెట్లాము. 


అయినా మేము నీకు ఒక రూపం కల్పించడానికి బకపేరు పెట్టడానికి 


యె 


ఓ దేవా! నీకు ఈ జీవుల మనసులలో ఉన్న కల్మషములను 
అన్నింటినీ నాశనం చేసే శక్తి నీకే ఉంది. అటువంటి నిన్ను కీర్తించడం 
తప్ప మాకు మరొకటి చేతకాదు. నీకు మేము 
మేము నీకు మా వాక్కులతో పూజచేస్తాము. నీకు నీటిని అర్చిస్తాము. 
నీకు అలలను ఆకులను, లేతచిగుళ్లనుపూజకోసరం అర్హిస్తాము. 
తులసిదళములతో పూజ చేస్తాము. మేము 
తృప్తిపొందుతావు. (పత్రం,పుష్టం,ఫలం,తోయం..భక్తితో ఏమి ఇచ్చినా 
స్వీకరిస్తాను అని గీతలో చెప్పాడు కదా? 


ఏమి ఇవ్వగలము. 


ఏరకంగా పూజచేసినా న్‌ా 


పంచమ స్కంధము 


అలా కాకుండా నీకు ఎంతో ధనమును వ్యయం చేసి, 
యజ్ఞయాగములు చేసినా వాటి వలన నీకు ఎలాటి తృప్తి కలుగదు. 
ఏదో మా తృప్తి కొరకు చేయడం తప్ప, ఈ యజ్ఞయాగముల వలన 
నీకు ఎలాంటి ప్రయోజనము లేదు కదా! 


ఓ దేవా! నీవు ఆనంద స్వరూపుడవు. 
అటువంటి నీవు కనిపించగానే మేము తుళ్ళమైన కామ భోగములకు 
సంబంధించిన కోరికలు కోరుకుంటాము. మా కన్నా తెలివితక్కువ 
వాళ్లు ఎవరైనా ఉంటారా! ఎందుకంటే మేము మా కోరికలు తీరడానికే 
నీకు రకరకాల పూజలు, వ్రతాలు, యజ్ఞములు చేస్తున్నాము. కాని 
తః ద్‌ అనుగ్రహాన్ని పొందడానికి ఏ ఏ మాత్రమూ పనికిరావు. మేము 

ము. మాకు ఏం కావాలో మాకు తెలియదు. 


నీవు మాకు పరమ పదాన్ని మోక్షాన్ని ప్ర పసాదించాలనే 


సంతుష్టి చెంది ల వద్దకు వచ్చావు. అ x 
దేవా! సర్వసంగపరిత్యాగులైన మహాబిమషులు కూడా నీ గుణములను 
ల్లప్పుడూ కీర్తిస్తూ ఉంటారు. కాని చెడ్డ పనులు san 
iin బాధించబడుతున్నప్పుడూ, పతితులమైనప్పుడు 
డుత ఏన్నప్పుడూ అ అంటే అవసాన దశలో ఉన్నప్పుడూ నీ దివ్య 
లేము. నిన్ను స్మరించలేము. అటువంటి 


17 


నామన్న రణ చిన్నూ నీ గుణగణములను మంటే శక్తిని మాకు 
పసాదించు. 


కాని ఈ నాభి రాజు పుత్రసంతానం కోసరం ఈ యజ్ఞం 
చేస్తున్నాడు. ఈయనకు మాత్రము నీ లాంటి పుత్రులను ప్రసాదించు. 
ఇది ఎలా ఉందంటే కుబేరుని వద్దకు పోయి ధాన్య ము మీదపాొట్టును 
ఇవ్వమని అడిగినట్టు ఉంది. ఇదంతా నీ మాయ కాక మరేమిటి! నీ 
ూయ గురించి తెలుసుకోవడం, నీ మాయను జయించడం ఎవరి 


నీ మాయాశక్తితో ఆవరింపబడని 
ూయకు వశుడు కానీ వాడూ, నీ మాయలో బడి 
విషయవాంఛలకు లోనుకాని వాడూ, ఈ లోకంలో ఎవడైనా ఉన్నాడా! 
ర మాయను దాటాలంటే నీ భక్తులైన మహాపురుషుల యొక్క 
రణములను ఆశ్రయించడం ఒకటే మార్గము. 


ఓ దేవదేవా! మా రాజుకు సంతానం కావాలని కోరిక 
మెండుగా ఉంది. అందుకని ఈ యజ్ఞం చేసి నిన్ను ఆహ్మానించాము. 
యనా. Gian, క. కోరిక కోరుత వ. పరమాత్మ పత్తక్షం 


ములను కృతార్జులను-చెయ్యి. ” అని 


శ్రీహరిని పార్టించారు. 


పంచమ స్కంధము 


వారి ప్రార్థనను విన్న శ్రీహరి చిరునవ్వు నవ్వాడు. 


“కు బుషులారా! మ్‌ ప్రార్ధనలకు సంతుష్టుడను అయ్యాను. 
కాని ఏమ్‌ కోరలేదంటూనే పెద్దకోరిక కో 
కుమారుడుఈ నాభి రాజుకు పుత్రుడుగా పుట్టాలని కోరారు. అది 
సాధ్యం కాదు. ఎందుకంటే నేను ఒక్కడినే. నాలాంటి వాడు కానీ, 
నాతో సమానమైన వాడుకానీ మరొకడు లేడు. కానీ మీరుకోరారు 
కాబట్టి , మీ కోరిక వ్యధా కారాదు కాబట్టి, మీకు ఒక వరం ఇస్తున్నాను. 
నేను నా అంశతో ఈ నాభి రాజుకు, మేరు దేవికి పుత్తుడుగా 
జన్మిస్తాను.” అని పలికి శ్రీహరి అదృశ్యమయ్యాడు. 


రారు. నాలాంటి 


తరువాత శ్రీహరి తాను బుషులకు ఇచ్చిన వరము 
ప్రకారము నాభి మహారాజుకు, మేరు దేవికి శుద్ధసత్త్వరూపంతో 
బుషభుడు అన పేరుతో పుతుడుగా జన్మించాడు. 


పంచమ స్కంధము మూడవ అధ్యాయము సంపూర్ణము 
రుం తత్సత్‌ ఓం తత్షత్‌ ఓం తత్సత్‌ 


శ్రీమద్భాగవతము 


పంచమ స్కంధము 


నాలుగవ అధ్యాయము. 


మహారాజుతో భాగవత పురాణాన్ని ఇలా 


ుుహారాజా! శ్రీహరి, నాభికి, బుషభుడు అనే పేరుతో 
మారుడుగా జన్మించాడు అని చెప్పాను కదా. ఆ కుమారుడు 
పుట్టినపుడు అతని పాదముల లో భగవంతుని లక్షణములు 
కనిపించాయి. ఆ కుమారుని చ 


కలుయును పరిపాలిస్తాడు అని పలికారు. నాభి ఆ కుమారు, 
బుషభుడు అని పేరు పెట్టాడు. 


బుషభుడు దిన దిన ప్రవర్ధమానంగా పెరుగుతున్నాడు. 
ఆ బుషభుడు సత్వగుణము కలిగిన వాడు. మంచి తేజస్సు కలవాడు. 
వీర్య వంతుడు. కొద్దికా లంలోనే మంచి కీర్తి గడించాడు. అల్లప్తుతు 


ఉత్సాహంగా ఉండేవాడు. బుషభుని 


పస సజ త. వతు తన శక్తితో వర్షములు 
కురిపించాడు. కుమారుని శక్తిని, కీర్తిని గుణగణములనుచూచి నాభి 


20 


పంచమ స్కంధము 


. తరువాత నాభి తన భార్య 
మేరుదేవితో సహా  బదరితాత్రమళ మునకు వెళ్లిపోయాడు. అక్కడ 


Pe Pre © PN < ఎ చయ 309 ౧- మ రక్షా ళం క 
మాదిరి బ్రాహ్మణులను పూజించేవాడు ఈ 


స్వీకరించి జయంతి అనే కన్యను వివాహం చేసుకున్నాడు. ౫ ఆమెజ్‌లన 


శ 


దేశం పేరు అజనాఖండము. 


వారు కవి, హవి, లు ప్రబుద్ధుడు, పిష్టలాయనుడు, 
ఎ. 


శ్రీమద్భాగవతము 


ఈ తొమ్మిదిమంది పరమభాగవతోత్తములు. ఈ తొమ్మిదిమంది 
నిరంతరము వాసుదేవుని పూజించడం, కీర్తించడం తప్టమరొక పని 
చేయరు. ఇప్పటికి 19 మంది గురించి చెప్పాను. మిగిలిన 81 మంది 
కుమారులు కూడా తండ్రి మాటను జవదాటరు. వేదము 
చదువుకున్నారు. నీతి మంతులు. యజ్ఞయాగములు చేసారు. 


సదాచారులు. వారు క్షత్రియులుగా పుట్టినప్పటికినీ బ్రాహ్మణత్వ; మును 
స్వీకరించి బ్రాహ్మణులయ్యారు. 

(పుట్టుకతో ఎవరికీ కులం రాదు. గుణముల వలనా, చేసే కర్మల 
వలనా కులం నిర్జారింపబడుతుంది అని భాగవతంలో, గీతలో స్పష్టంగా 
చెప్పబడింది. కానీ ఈ నాడు మనం కేవలం పుట్టుకతో కు 


నిర్ధారించి ఆ కులాల కోసరం కొట్టుకుచస్తున్నాము.. 


లాన్ని 


ఓ మహారాజా! బుషభుడు సాక్షాత్తు శ్రీహరి అంశతో 
జన్మించాడు అని నీకు ఇదివరకే చెప్పానుకదా! అందుకే బుషభుడు 
అంటకుండా, ఉండే వాడు. ఆయనకు రాగ ద్వేషములు లేవు. మరణం 
అంటే భయం లేదు. సృష్టిలోని అన్ని ప్రాణులను సమంగా చూచేవాడు. 
ఇతరుల కష్టములను తన కష్టములుగా భావించి, వాటిని తీర్టేవాడు. 
అందరి మంచినీ కోరుకునేవాడు. 


22 


పంచమ స్కంధము 


ఆయన సాక్షాత్తు భగవంతుని అంశ అయినప్టటికినీ, సాధారణ 
మానవుల వలె వర్ణాశమ ధర్మములను పాటించేవాడు. అన్ని 


ధర్మములను ఆచరించేవాడు. తాను ధర్మం తప్పకుండా, నీతిగా 


పవర్తిస్తూ, తన పజలను కూడా అదే మాదిరి ధర్మంగా, నీతిగా 


జీవించమని చెప్పేవాడు. రాజులు ఆచరిస్తేనే కదా ప్రజలు కూడా రాజు 
ధర్మం తప్పకుండా జీవించమనడం భావ్యంకాదు అని నమ్మేవాడు 
బుషభుడు. అందుకని ముందు 
బుషభదేవుడు వేదములను, శాస్త్రములను చదువుకున్నాడు. 
విజ్ఞానమును సంపాదించాడు.కానీ అన్నీ తనకు తెలుసు అనే 
అహంకారముతో ఉండే వాడు కాదు. తన రాజ్యములో వేదవిదులు 
అయిన, ధర్మశాస్త్రములను అధ్యయనం చేసిన బ్రాహ్మణులు చూపిన 
మార్గములో నడిచేవాడు. అంతేకానీ తనకు అన్నీ తెలుసు అని గర్వంతో 
విరవీగేవాడు కాదు. 


ఆచరించకుండా పజలను 


తాను ఆచరించి చూపేవాడు. 


ఆ బుషభుడు నూరు యజ్ఞములు చేసి యజ్ఞపురుషుడు 


వును ఆరాధించాడు. దేవతలందరికీ హవిస్సులు 
ుషభుని రాజ్యములో ఉన్న ప్రజలుకూడా ఆయనమాదిరే 
శ్రీహరి భక్తులుగా ఉండేవారు. వారు భగవంతుని తుచ్చమైన 
ప్రాపంచికమైన, విషయ వాంఛలతో కూడిన, కోరికలు కోరేవారు 
కాదు. వారికి తమ ప్రభువు బుషభుడే దైవము. ఆయనే అన్ని కోరికలు 
తీరుస్తాడు అనే నమ్మకంతో ఉండేవారు. 


అర్హించాడు. గ్ర 


23 


శ్రీమద్ధాగవతము 


జక సారి బ్రహ్మోవర్తములో బ్రహ్మర్నుల సభ జరుగుతూ ఉఉ 

౦ది. ఆ సభలో తన కుమా 

చేసే ఉపదేశాలను శద్ధగా వింటున్నారు. ఆ సమయంలో బుషభుడు 
మారులకు ఈ విధంగా తత్త్వబోధ చేసాడు. 


రులు కూడా ఉన్నారు. వారు మహర్షులు 


ఓం తత్సత్‌ ఓం తత్సత్‌ ఓం తత్సత్‌ 


ఎ సంపూర్ణము 


ఐదవ అధ్యాయము. 


బుషభుడు తన కుమారులకు, అక్కడ చేరిన మునులకు, 
యుషులకు, ప్రజలకు ఈ విధంగా బోధించాడు. 


“కుమారులారా! ఈ ప్రపంచంలో మనము ఈ 
దేహములతో పుట్టాము. ఈ దేహములతో మనము కేవలం వె ప్రాపంచిక 
సుఖములు అనుభవిస్తూ నుఖదు:ఖములను అనుభవిస్తున్నాము. ఈ 
కామ భోగములు మనమే కాదు పశువులు కూడా అనుభవిస్తున్నాయి. 
కాబట్టి ఈ దేహము కేవలము కామవాంఛలు తీర్చుకోవడానికి 


మాత్రమే కాదు అని అందరూ గహించాలి. 


24 


పంచమ స్కంధము 


సేవచేయాలి. భగవంతుని సేవచేయడం అంటే 
తపస్సు చేయడమే. భగవంతుని గురించి తపస్సు చేస్తే మన మనసు 
నిర్మలము అవుతుంది. మనసు నిర్మలంగా ఉంటే, మనకు అంతులేని 
ఆనందము కలుగుతుంది. ఆ ఆనందము ప్రపంచంలో దొరికే 
కామభోగములు అనుభవించినా కలిగే పరిమితమైన ఆనందము 
వంటిది కాదు. 


భగవంతుని గురించి 


భగవంతుని గురించి తపస్సు చేయాలంటే ముంద 
మహాత్ముల సేవ చేయాలి. 
విముక్తికి ద్వారము 
విషయభోగముల కొరకు వెంపర్లాడటం, వాటి కోసరం ప్రయత్నాలే 
చేయడం నరకద్వారంలో ప్రవేశించడం లాంటిది. దానివలన దు:ఖమే 
లభించదు. 


వంటిది. ఎల్లప్పుడూ కామవాంఛలతో, 


ఆరి 


మహాత్ముల సేవ చేయమని చెప్పాను కదా! ఆ మహాత్ములు 
చూచేవారు, ఎల్లప్పుడూ 

లగ్న కోపము అంటే ఎరుగని 

వారు, జ టా కును కోరేవారు, చెడ్డపని చేయడం అంటే 
ఏమిటో తెలియనివారు. వారే మహా 


తులు అని తెలుసుకోవాలి. 


పరమాత్మయందు ప్రేమ, భక్తి కలవారు, భగవంతుని మీద 
కట్టుకోడానికి వస్త్రములు, వీటి గురించి మాత, ను ఆలోచించే వారు, 


అనవసరంగా మాట్లాడని వారు, ఎల్లప్పుడూ ధనము, భార్య, పిల్లలు, 


25 


శ్రీమద్భాగవతము 


ఇల్లు, సంపదలు వీటి యందు వల్లమాలిన మోహము లేని వారు, 
వారు, వీరిని మహాత్తులు అం 


ల్లప్పడూ తన 


ప రుల పితి కోస డు . ఇంద్రియ 
భోగములను తీర్చకోడానికి పాపపు సతు కూడా తేస్తుంతాకు 
అటువంటిపాపపు పనులు చేయడం వల్లనే ఈ దేహం వచ్చింది. ఈ 
దేహంతో పాపపు పనులు చేయడం ద్వారా కష్టాలను 
అనుభవిస్తున్నాడు. కాబట్టి ఈ దేహంతో పాపపుపనులు చేయడం 
మంచిదని నేను అంగీకరించను. ఈ దేహంతో కేవలము భగవంతుని 
స్మరించాలి, ధ్యానం చేయాలి, తపస్సు చేయాలి. ఈ విషయాలు 
తెలియాలంటే మానవునికి ఆత్మతత్తము తెలియాలి. జీవునికి ఆత్మ 
తత్త్వము తెలియనంతవరకూ ఈ దేహమే సర్వస్వము అనుకుంటూ ఉ 
టాడు. అదే అజ్ఞానము, అవిద్య. ఈ అజ్ఞానము, అవిద్యచేత 
ఆవరించబడ్డ మానవుడు, వాటి వలన కలిగే బాధలను, పరాభవాలను 
కష్టనష్టములను అనుభవించక తప్పదు. 


పుణ్యకర్మలు, పాప కర్మలు చేయడం వలన సుఖము, 
దు:ఖము కలుగుతుంటాయి. మననుకూడా ఆయా కర్మలు 
చేయడానికి ఆసక్తి చూపుతుంటుంది. ఆ కర్మలు చేయడం వలన 
దేహానికి బంధనములు పెరుగుతాయి. ఎంతవరకైతే ఆత్మను అవిద్య 
ము ఆవరించి ఉంటాయో, అప్పటి వరకు జీవుడు కర్మలను 


26 


పంచమ స్కంధము 


చేస్తూనే ఉంటాడు. కర్మలు చేస్తూ నాం కూ దేహబంధనములు 


పండితులు, జ్ఞానులు కూడా ఆ ముగ 
లోబడి, గ్యహస్థాశ్ర్షమును స్వీకరించి, స్త్రీసుఖ నికి 
ప్రాధాన్యత ఇస్తుంటారు. దాని వలన అనేకవ బలైన దు:ఖవ 


మానవుల హృదయాలలో ఎప్పు ము 
యందు ఆసక్తి, ఆ కర్మఫలములు అనుభవించాలనే అనురక్తి 


నశిస్తుందో, అప్పుడు నేను నాది అనే అహంకారము నశిస్తుంది. కర్మల 
పట్ల ఆసక్తి తగ్గుత ునస్లు భగవంతుని యందు లగ్నం 
అవుతుంది. భగవంతుని యందు ప్రేమ భక్తి కలుగుతుంది. భగవంతుని 


గురించి తపస్సు చేస్తాడు. సన, గ మానవునికి కర్మబంధనముల 


ఎంది. రు 


27] 


శ్రీమద్భాగవతము 


సుఖ దుఃఖములు, రాగ ద్వేషములు 


రూ తన గురించే కాకుండా 


డూ భగవంతుని ఆరాధించుటయందే నిమగ్ష్నమౌతూ 


భగవంతుని ప కథలను ప కుంటూ, నా భక్తులతో అనునిత్య యూ 


ది, ఈ ఇల్లు నాది, వీళ్లు నా వాళ్లు, ఎదుటి వాళ్లు పరాయి 


వాళ్లు అనే భేదభావమును విడిచిపెట్టి, ఆత్మతత్త్వమును 


టూ, ఎక్కువమంది ఉంటే చోట కాకుండా, ఒంటరిగా 


పాటిస్తూ తనకు వేదము లు: be ం ము 
నిర్వర్తిస్తూ అనవసరమైన చర్చలు వం. ఎండా, అనవసరంగా 
మాట్లాడకుండా, ఎల్లప్పుడూ భగవంత 


ని గురించి sn 


28 


పంచమ స్కంధము 


రులారా! మీ అందరికీ అవిద్య వలన, మీ 
పూర్వజన్మవాసనల ఫలితంగానూ మీరు ఈ జన్మలో కర్మలు చేస్తున్నారు. 
కర్మల ఫలాలతో మీ హృదయం నిండి పోయింది. నేను పైన చెప్పిన 
౫యాలతో మీరు మీ హృదయములలో నిండి oe 


అయ్యేంత వరకూ మరలా మరలా బోధించాలి. వారిని సన్మార్గంలో 
నడిచేటట్టు చెయా 


రము ఆన్‌! కూపంలో డేస్తే ఏ 
ఇంకా గోతి Ba నెట్టకుండా 


ుంటాడు. వాడిని 
వాడిని కాపాడాలి. ఆ అంధుడిని 
రూ ను కర్తవ్యము. ఎల్లప్పుడూ 


సన్మార్ణంలో శతిపలటాలి అది ప్రతి ర 


29 


కను రూ మునిగి తేలు నషం 
అనుభవిస్తుంటాడు. ఇతరులతో వైరం పె 


జ్ఞానోదయం కలిగించాలి. వారిని ఈ కామ్మకర్మల జోలికి పోకుండా 
గురువు, రాజు, మిత్రుడు, భర్త నిర్వర్తించాలి. ఆ ప్రకారంగా తమ తమ 
బాధ్యతలను నిర్వర్తించని గురువు న. ఆ తల్లి తల్లి కాదు. తండ్రి 


ఆపాలి. వారిని సన్మార్గంలో నడిపించాలి. ఈ 


తో నిండి ఉంది. నా 
భక్తితో నిండి ఉంది. నేను 


యును నా దరిదాపులకు 


30 


పంచమ స్కంధము 


అందరికీ 


కుమారులారా! మీరందరూ నాకు పుత్తులు.మీ 
పెద్దవాడు భరతుడు. మీలో మీరు ఎటువంటి మాత్సర్యము లేకుండా 
అందరూ భరతుని సేవించండి. మీరు భరతుని సేవిస్తే మీ తండ్రి 
అయిన నన్ను సేవించినట్టే అవుతుంది. భరతునికి రాజ్యపాలనలో 


ఓ కుమారులారా! ఈ అనంత విశ్వంలో కదిలేవి, 
కదలనివి(చరారచములు అనే రెండు జాతులు ఉన్నాయి. కదలని 
వాటిలో వ్యక్షములు గొప్పవి. కదిలే వాటిలో పాకే జంతువులు గొప్పవి. 
వాటి కంటే పశువులు, పక్షులు గొప్పవి. వాటి కంటే మానవులు 
గొప్పవారు. మానవులకంటే గంధర్వులు గొప్పవారు. గంధర్వులకంటే 
సిద్దులు గొప్పవారు. వారి కంటే అసురులు వారి కంటే దేవతలు 
గొప్పవారు. దేవతలలో ఇంద్రుడు గొప్పవాడు. ఇంద్రుని కంటే 


ప్రజాపతులైన శమ ఎడు మొదలగు వారు గొప్పవారు. ఆ పజాపతులలో 


టం సన ఆకీసుతో ఉన్నాడు. ఆ మ. గారు! ఎల్లప్పుడూ 


స్తూ ఉంటాడు. నేను కూడా బాహ్మణులను 


మారులారా! ఈ ప్రపంచంలో నేను బ్రాహ్మణులతో 
సమానంగా ఎవరినీ పరిగణించను. అందుకని నాకు బ్రాహ్మణుల కంటే 
గొప్పవాడు కనిపించలేదు. అందుకే + బ్రాహ్మణులకు భక్తితో పెట్టిన 
రమాత్మకు చెందుతుంది. బ్రాహ్మణుడు తింటే పరమాత్మ 


31 


శ్రీమద్భాగవతము 


వేసేకంటే. బ్రాహ్మణులకుభోజనం పెట్టడం ఉత్తమమైనది. వేదములు 
రమాత్మ స్వరూపములు. బ్రాహ్మణులు వేదములను అధ్యయనం 
తు అందుకని బ్రాహ్మణులు పరమాత్త తృస్వరూపులు. 


పుట్టుకతో ఎవరూ బ్రాహ్మణులు కారు. బ్రాహ్మణులు అయిన 
వాళ్లు ఎలా ఉండాలంటే... సత్త్వగుణము కలిగి ఉండాలి. మనస్సును, 
ంలను నిగహించగలిగి ఉండాలి. ఎల్లప్పుడూ సత్యము 
యూ నలి. అందరి మీద దయకలిగి ఉండాలి. 


ఇంద్రియ ము 


పలకాలి. తపస్సు చెయ 


ఆచరిం re 


ఇటువంటిగుణమ 


ఏలు కలిగిన బాహ్మణుల జజ అధికులు 


రమాత్మ సర్వశక్తిమంతుడు. బహ్మ,శివుడి కంటే 
ూక్షమునకు అధిపతి. అటువంటి 


బులు కలిగిన 
బ్రాహ్మ ణులను సేవించడం, చరాచర జగత్తుకు అధిపతి అయిన 


పరమాత్మను సంతం కాబట్టి ' వెరు కు 


ంమారులారా! కాబట్టి గుణవ 


వంగైకం, 


ణములు వదిలిపెట్టి బాహ్మణులను 
బర ాో 


పంచమ స్కంధము 


ర అయిన భరతుని ఈ భూమండలాన్ని 


పాలించడానికి రాజ్యాభిషిక్తుని చేసాడు. అప్పటి దాకా తన రాజ్యములో 


మ నములను వదిలిపెట్టాడు. 
టి మీద సాధారణ ss లు ధరించాడు. వెంటు కలు 


కు. తగు వాత ఆహవనీయాగిని నిలుపు 


వాని వలె తిరుగుతున్నాడు. ఎవరైనా తనను పలకరిస్తే వారికి 
33 


శ్రీమద్భాగవతము 


న బసచేసే సత్రములు, 


పర్వతములు, టు అందులో ఉన్న బుషి € ఆశ్రమ 
చిన ప్రజలు అ అతనిని జక 


ములు, గుండా 


0 చేస్తున్నాడు. అతనిని చ 


పయాణ 
అచ్చాాంా తలచి అతనిని తిట్టడం కొట్టడం బాధించడం 
వినోదిస్తున్నారు. బుషభుడు అవేమీ పట్టించుకోకుండా తన దారిన 
తానుపోతున్నాడు. ఎందుకంటే బుషభుడు ఈ దేహము 
అభిమానమును ఎప్పుడో విడిచిపె పెట్టాడు కాబట్టి ఎవరు ఏమన్నా 
పట్టించుకొనే వాడు కాదు. 


నాది అనే 


ఆ పకారంగా బు ఏఎషభు' న 


కలవాడు. ఎప్పుడూ టక నవ్వుతూ 
అన్నిటినీ వదిలిపెట్టి పిచ్చివాడి వలె తిరుగుతున్నాడు. 


ఆప్రకారంగా బుషభుడు జనంలో తిరుగుతూ, 
ప్రజలందరూ ప్రాపంచిక విషయములలో, విషయవాంఛలతో మునిగి 


తేలుతున్లారనీ, వారికి భగవంతుని మీద ఏమాత 


తెలియజెవి ను. అః సన్మాసిగా మారాడు. 


34 


పంచమ స్కంధము 


బుషభుడు సాక్షాత్తు వాసుదేవుని అంశతో జన్మించాడు. 
ఆయనకు ఎప్పుడుకావాలంటే అప్పుడు ముక్తి లభిస్తుంది. ఇంత 
శ్రమపడనవసరం లేదు. కానీ లోకంలో ఉన్న ప్రజలను ఉద్ధరించాలని 
తాను సన్వాసిగా, పిచ్చివాడుగా, ఉన్మత్తుడుగా మారాడు. కాని 
మనసులో మాత్రము నిరంతరము ఆనందానుభూతులలో 
తేలియాడుతున్నాడు. 


ఈ పకారంగా సర్వసంగపరిత్యాగుడై, సన్యాసిగా మారిన 


బుషభునకు అయాచితంగా అష్టసిద్ధులు లభించాయి. అంటే 
ఆకాశగమనము, అంతర్హితవిద్య, మనోవేగంతో ఒకచోటి నుండి మరొక 
చోటికి వెళ్లడం, పరకాయప్రవేశము, దూరంనుండి శబ్దములను 
వినడం లాంటి విద్యలు అన్నీ అతనికి అబ్బాయి. కాని బుషభుడు ఆ 
విద్యలను ఎన్నడూ వినియోగించలేదు. అసలు ఆ శక్తులు తనకు 
న్నట్టు కూడా ప్రవర్తించలేదు. 


పంచమస్కంధము ఐదవ అధ్యాయము సంపూర్ణము. 
రుం తత్తత్‌ దింతత్సత్‌ ఓం తత్షత్‌ 


35 


శుక మహర్షి చెబుతున్న భాగవత కథను వింటున్న పరీక్షిత్‌ 


మహారాజు ఇలా అన్నాడు. 


అయాచితంగా కొన్నిసిద్ధులు సంకమిస్తాయి. కాని బుషభుడు +6 
దుఃఖమును కలిగించవు కదా!” అని అడిగాడు. దానికి శుకుడు ఈ 


అటువంటి శ 
మారవచ్లు. 
శక్తులను స్వీకరించరు. చంచల మైన మనస్సు కలవాళ్లు ఎవరితోనూ 
చేయకూడదు. అలా చేస్తే, ఆ స్నేహితులకు లొంగిపోయే 


సులు లభించినపుడు యోగుల 


అందుకని బుషభులు లాంటి యోగులు ఊ 


పంచమ స్కంధము 


x పాణములను విడిచిపెట్టవలెనని 
. వాసుదేవుని యందు మనస్సు లగ్నం చేసాడు. 
ుతూ దక్షిణదేశంళ 


లో ప్రవేశించాడు. 


జక అడవిలో తుని? వెదురు బొంగులు ఒకదానితో ఒకటి. 
రాచుకొని హటాత్తుగా అగ్ని పజ్వరిల్లింది. ఆ అగ్ని అడవిలో తిరుగుతున్న 


లు 


షభుడు ఆ అడగ్నికీలలకు ఆహుతి 


వర్షములలోనూ, ఈ భారత వర్షము మిక్కిలి సజ ఆ 


ఐదిరి దానిని పాలించిన బుషభుని కీర్తి కూడా 


జన్మించాడు. లోకానికి 


37 


శ్రీమద్భాగవతము 


ఓట మహారాజా! మూడులోకములకు గురువైన బుషభ 
చరిత్ర నీకు వివరించి చెప్పాను. బినిని చదివినా, విన్నా వారి 
పాపములు నశించి, సకల శుభములు కలుగుతాయి. అటువంటి 
వారికి భగవంతుని మీద భక్తి కలుగుతుంది. తుదకు ఆ పరమాత్త 
లీనం అవుతారు. 


కు మహారాజా! వివిధములైన పాపములుచేసి ఈ సంసార 
కూపంలో పడి కొట్టుకుంటున్న వాళ్లు, భగవంతుని మీద భక్తి అనే 
సరస్సులో స్మానం చేస్తే, వారికి ఆ సంసారము వలన కలిగిన కష్టములు 
తొలగిపోయి. అనునిత్యము సుఖసంతోషాలలో మునిగితేలుతుంటారు. 
భగవంతుని మీద అపారమైన భక్తి కలవారు తుదకు ముక్తిని 
పొందుతారు. అటువంటి భగవధ్ధక్తులకు పరమాత్మ ముక్తిని 
ప్రసాదించినా, వారు దానిని కాదని, తాము కవలము భగవంతుని 


అవతరించి, క ర యు గురువుగానూ, న 

నూ అంటే నీ తాతగారు అర్జునునికి 
స టు తనను సేవించిన వారికి 
ప్రసాదిస్తాడు. 


38 


పంచమ స్కంధము 


రభ ష్టం ములను తన ఈ పక అతత ముకు. 
భక్తి భావమును పెంపొందించాడు. బుషభదేవునికి 
రము.” అని శుకుడు పరీక్షిత్తుకు భాగవత కథను 


ఐడవ అధ్యాయము. 


పకారంగా వినిపించసాగాడు. 


. “ఓ పరీక్షిత్‌ మహారాజా! తన తండి బుషభదేవుని 


ఐదుగురు కుమారులు కలిగారు. వారి పేర్లు సుమతి, రాష్ట్రబృత్తు, 
39 


అయిన తరువాత ఆ తను ఎను భారతవర్షము అని పిలువసాగారు. 


క ము కదా!) 
భరతుడు తన తండి,తాత వలె పజలను కన్న 
బిడ్డలవలెపరిపాలించాడు. భరతుడు చిన్నవి,పెద్దవి అయిన యజ్ఞములు 


అం ఆంసలనీ ఆ నానే కక అపా లా అటు 


ఆరి 


వాసు 


దేవునికి సమర్షిస్తే అందరికీ సమర్చ్హించినట్టే అనిభావించేవాడు. 
ఇంద్రుడు మొదలగు దేవతలను ఆ విరాట్టురుషుని శరీరభాగములుగా 


భావించి హవిస్గులను అర్జించేవాడు. 
వుల నుండి పుట్టాడు కాబట్టి 
అంటూ విరాట్టురుషుని బాహువులను 


(ఇంద్రుడు విరాట్టురుషుని బాహు 


ఇంద్రాయస్వాహా 


40 


మ బలు రర తునిలో రాగద్వేషములు, ఫలాపేక్ష 


పరిశుద్ధమయింది. మ ని 
యందు భరతునికి భక్త దినదినప్రవర్ధమ కల పరమా 


నశించాయి. అతని హృదయము 


ధ్యానం చేస్తారో ఆయనే 
క్యమూ పూజిస్తారో ఆయనే పరబ్రహ్మ. భక్తులు ఎవరిని | నిత్యమూ 

స్మరిస్తారో ఆయనే వాసర వుడు: ఆ పరమాత్మ రూపము శాస్త్రములలో 
ప్రస్ఫుటంగా వర్ణించబడింది. శ్రీవత్యము, కౌస్తుభము, వనమా! 


పరమాత్మ. జ్ఞానులు అయిన వాళ్లు ఎవరిని 


వెళ్లిపోయాడు. ఆ ప్రదేశంలో వాసుదేవుడు తన భక్తులకు దర్శనం 
ఇస్తూ ఉంటాడు. ఆ చక్రనదిలో ఉన్న రాళ్లకు మధ్యలో ఒక రంధ్రము 
41 


శ్రీమద్భాగవతము 


అచ్చు నాభివలె ఉండటం పత్యేకత. 


ఆ పులహాశమములో భరతుడు నిత్యము వాసుదేవుని 
పూలతోనూ, ఆకులతోనూ, జలముతోనూ అర్షిస్తున్నాడు. అతనిలో 
విషయ వాంఛలు నశించాయి. మనో నిగ్రహం అలవడింది. ప్రతి రోజూ 
భగవంతుని సేవించడం వలన భరతునికి వాసుదేవుని యందు ప్రేమ 
దినదినప్రవర్థమానంగా వ్యద్దివెందింది. భరతుడు నిరంతరమూ 
భగవంతుని ధ్యానములో మునిగిపోయాడు. వేరే ఆలోచనలు ఏవీ 
అతని మనసులోకి రావడంలేదు. అతనిలో భక్తియోగము గాఢంగా 
వ్యద్ధిపొందింది. అతని మనస్సు ఎల్లప్పుడూ బ్రవ్మానందంలో మునిగి 
తేలుతూ ఉండేది. భరతుడు సూర్యోదయము, సూర్యాస్తమయ వేళలలో 
భగవంతుని ఈ విధంగా ధ్యానించేవాడు. 


పరోరజ: సవితుర్ణాతవేదో దేవస్య భరో మనసేదం జజాన;। 
స్వ రేతసా2ద: పునరావిశ్ళ చష్టే హంసం గ్యధాణం న్యృపదిజ్లిరామిమః॥ 


పంచమస్కంధము ఏడవ అధ్యాయమ 
ఓం తత్సత్‌ ఓం తత్సత్‌ ఓం తత్షత్‌ 


42 


పంచమ స్కంధము 


శ్రీమద్దాగవతము 


“కు పరీక్షిత్‌ మహారాజా! ఆ పకారంగా భరతుడు చక నదీ 
పులహాశమంలో పరమాత్ముని సేవలో 


తీరంలో 


శీ ఆతి దు 


జక రోజు భరతుడు చకనదీ తీరంలో స్మానం చేసి 
సంధ్యావందనం చేసుకుంటున్నాడు. ఒక నిండు గర్భిణి అయిన లేడి ఆ 
నదిలో నీరు తాగడానికి వచ్చింది. ఆ లేడి నీరు తాగుతు 
నలుదిక్కులా ప్రతధ్వనించింది. ఆ శబ్దానికి ఆ లేడి బెదిరిపోయింది. 
లేడి అసలే పిరికి జంతువు. పైగా సింహ గర్హన. ఆ లేడి భయంతో 
గజగజా వణికిపోయింది. చెంగున ఆ నదిలోకి దూకింది. ఆ 
దూకడంలో నిండు గర్భిణిగా ఉన్న ఆ లేడి గర్భంలో ఉన్న లేడి పిల్ల జారి 
నదిలో పడింది. ఆకస్మిక ప్రసవానికి, భయానికి, తట్టుకోలేక ఆ లేడి ఆ 
నదిలో పడగానే మరణించింది. ఇదంతా కొన్ని క్షణాలలో 


నుండి సింహం పెద్దగా గర్జించింది. ఆ సింహ గర్జన 


జరిగిపోయింది. 


ఇదంతా ఒడ్డున కూర్చుని సంధ్యావందనం చేసుకుంటున్న 


భరతుడు గమనించాడు. నదిలో తేలుతున్న ఆ లేడి కూనను చూచి 


నీళ్లలో దిగి ఆ లేడి కూ 


నను తన చేతుల్లోకి తీసుకున్నాడు. తల్లిలేని ఆ 
పాటు ఆశమ రెనికి తీసుక 
43 


లేడి కూనను తనతో 


గి వచ్చాడు. 


శ్రీమద్భాగవతము 


ము ద్దుగా అటు ఇటు తిరుగుతున్న ఆ లేడి కూనను చూసి 
భరతుడు ముళ్ళట పడ్డాడు. లేత చిగుళ్లను, లేత పచ్చికను తెచ్చి దానికి 
ఆహారంగా ఇచ్చాడు. తోడేళ్లు ం 
తినేస్తాయేమో అని ఆ లేడి ఈ కూనను కం 


“నేనేం తప్ప చేస్తున్నాను. పాపం తల్లిలేని పిల్ల. దాని 
ఆలనాపాలనా చూడ్డం తప్పుకాదు కదా! దానికి వ 


2 రతం ఎవరున్నారు. 
తల్లి, తండి, అన్నీ నేనే కదా! నేను దానిని తల్లిగా క న 
] ౦. కేవలం నా దైనందిన చర్యలు 
ఆగిపోతాయి అని దీనిని నిర్లక్షం ౦ చేయలేను కదా! బినులైన ప్రాణులను 


ధృడమైన విశ్వాసంతో ఉంది పాప 


ముంది. akg కూన నను 


నేను లి కాబట్టి నా తపస్సు పూజలు, 
ము ఆగిపోయినప్టటికినీ, ఈ లేడి కూన ఆలనా పాలనా 
చూడ్డం నా కర్తవ్యం. దీనిని నేను విడువలేను 


44 


పంచమ స్కంధము 


న్నాడు భరతుడు. 


మహారాజా! ప్రాపంచిక విషయములను విడిచిపెట్టినవారు, 
సహజంగా దయకలవారు అయిన సత్తురుషులు కూడా ఇతరుల మీద 
జాలి, దయతో తమ స్వకర్మలను కూడా చేయడం మానుకుంటారు. 


దానికి ఏవేవో సాకులు చెప్పుకుంటారు. భరతుడు అదే క 


పరుగెత్తడం, స్నానం చేయడం వంటివి చేస్తున్నాడు. తాను త్రం 
పూలు, తేవడానికి అడవిలోకి వెళ్లినప్పుడు ఈ లేడి పిల్లను ఏ తోడేలైనా 
5 వాటు అడవికి తీసుకెళ్లే వాడు. ఆ లేడి పిల్ల 
కు ఇటు పరుగెడుతుంటే దానితో 
పాటు లు అది నడవలేక తే 
మోసుకుంటూ పోయేవాడు. తాను 


రము ణు. pre 


కూర్చుని ఉన్నప్పుడు దానిని ఒడిలో 


అప్పుడప్పుడు సంధ్యావందనము, పూజలు చేస్తున్నా మధ 
లేడికూన ఎక్కిడికి పోయిందో అని అటు ఇటు చూ 


అతనిలో ఏకాగత నశించింది. 


ప: దానితో 


అది లేడి కూన. చెంగు చెంగున గెంతుతూ ఉంటుంది. 
ఎప్పుడైనా భరతుని కన్నుగప్పి అది అడవిలోకి పారిపోతే, దా 


బెంగ పెట్టుకొనే వాడు. పరి పరి విధాల ఆలోచించేవాడు. 


45 


శ్రీమద్భాగవతము 


అందుకే పారి పోయింది. ఎక్కడని వెదకను. అది మరలా నా కళ్లబడే 
దాకానాకు మనశ్శాంతి లేదు కదా! ఏమో! మరలా నా లేడి పిల్లను నా 
కళ్లముందు పచ్చిక కొరుకుతూ అటు ఇటు తిరగడం చూడగ 
కొంపదీసి ఏ తోడేలు కానీ, పులి గానీ దీనిని నమిలి మింగలేదు కదా! 
| స ఉంది. ఎక్కడకుపోయిందో 
ఏమిటో! ఇంకా తిరిగి రాలేదు. ఏం చెయ్యాలో తోచడం లేదు. 
లేని కూనను ఎక్కడని వెదకను. నా లేడి పిల్ల మరలా నా వద్దకు 
వచ్చి నా కళ్లకు కనిపిస్తేనే కానీ నా హృదయం కుదుటపడదు. నాకు 


ర్వ! సూర్యాస్తమయం అవుతూ 


పెట్టుకుంటే ఆ దర్భలను గడ్డిపరకలు అని ఆ లేడిపిల్ల has (1 నేన ం 
దానిని కోప్పడితే, అది నామీద అలిగి నా దగ్గరకు రాకుండా మారాం 
చేస్తుంటే, ఎంత ముద్దుగాఉంటుందో!” అని పరిపరి విధములుగా 
లేడి పిల్లను తలచుకుంటూ పరితపిస్తున్నాడు భరతుడు. 


ల ్‌ంద్రు? కు ఆకాశంలో కనిపించాడు. 


baa పున్నమి నాటి 


ముడి లో చిన్న జింకపిల్ల కనిపించింది. ఆ జింక పిల్లను చ 
మరలా Pe తన లేడిపిల్ల గుర్తుకు వచ్చింది. “అయ 


ర్స! నా జింక 


46 


పంచమ స్కంధము 


పిల్లను ఎవరైనా ఎత్తుకుపోతారేమో అని భయపడి చంద్రుడు నా మీద 
జాలితో నాజింకపిల్లను తీసుకెళ్లి తనలో దాచుకున్నట్టున్నాడు. ఈ 
జింక పిల్ల నాకు అత్యంత ప్రియమైనది. నేను దానిని నా కన్నబిడ్డలా 

మాచుకుంటున్నాను. అది కనపడకపో 
రాడలేక చంద్రుడు నా మీద ఈ చల్లని వెన్నెల 
i స్తున్నాడు భరతుడు. 


= 


తె నా మనసు విలవిలలాడి 


పోతోంది. నా బాధ చ 
కురిపిస్తున్నాడు.”అని రకరకాలుగా శోకి 


టన 


ఓ పరీక్షిత్‌ మహారాజా! చూచ 
చేస్తుందో. ఇది భరతుని పూర్వజన్మకర్మల ఫలము 
రూపంలో వచ్చి భరతుని నియమ నిష్టలన 
నాశనంచేసింది. లేకపోతే రాజ్యమును, భార్యను, పుత్రులను గడ్డిపోచ 
ప్రాయంగా విడిచిపెట్టిన వాడికి ఈ జింకపిల్ల మీద ఇంతటి వ్యామోహం 
ఏమిటి? పుట్టగానే తల్లిని పోగొట్టు కుంది కాబట్టి జాలితో ఆశ్రమానికి 


౦, తపస్సును, పూజలను 


తీసుకొని వచ్చాడు. నాలుగు రోజులు ఉంచుకొని అది స్వేఛ్చగా 


తిరగడం, తనంతట ఆహారం సంపాదించుకోడం, నేర్చుకున్న తరువాత 


దానిని స్వేఛ్చగా అడవిలో వదిలి పెట్టి ఉంటే బాగుండేది 


4 ఎన్ని జింకలు లేవు. అన్నిటినీ నేనే పెంచుతున్నా 


అవి బతకడం లేదా! అలాగే ఈ జింకపిల్ల కూడా!” ఈ 


అనుకొని ఉంటే బాగుండేది. అలా కాకుండా దాని మీద వల్లమాలిన 


మనస్సును నిగహించిన భరతుడు ఒక లేడి పిల్ల పోషణ, లాలన, 
పాలనయందు ఇంతటి వ్యామోహం చూ 


అతడు భష 


పడం ఏమిటి! దానివలన 


డు కావడం ఏమిటి! అంతా విచితం కాకపోతె! 


47 


శ్రీమద్భాగవతము 


నె యంతానికి ఆ ఆ జింకపిల్ల మరలా భరతుని వద్దకు 


ఉంది. భరతునికి అవసాన దశ వచ్చింది. 


చేరింది. కాలం గడుసూ 
వావ 


క్లాగరిష్టుడనైన నాకు ఎంతటి కష్టం వచ్చింది. 
వాసుదేవుని చరణములను భక్తితో పూజించి, కైవల్యము 
వై అదనతసిననను ఈ కట జింక జన్మఎత్తడం ఏమిటి! నేను 


వేసుకుంటున్నాను. సకలజీవులల్‌ 5 ఆత్మ తృస్వరూపుడుగా 


ుతున్న ఆ వాసుదేవుని స్మరిస్తూ, స్తుతిస్తూ, కీర్తిస్తూ 
మనస్ను ఆ తల్లిలేని జింకపిల్ల మీద 


చాలాకాలం 


మరలా అ యు కు ఫస = 
3డు. అక్కడ దొరికిన పచ్చి గడ్డి ఎండు గడ్డి 
ము లేకుండా 


పోకుండా ఎంటువంటి సంగవ 


నము ఎనిమిదవ అధ్యాయము సంప 
రుం తత్సత్‌ ఓం తత్షత్‌ ఓం తత్సత్‌ 


48 


పంచమ స్కంధము 


శుకుడు పరీక్షిత్‌ మహారాజుకు భాగవతపురాణమును ఇలా 


. “మహారాజా! ఆ విధంగా లేడి శరీరమును విడిచిపెట్టిన 
భరతుడు తరువాతి జన్మలో ఒక బ్రాహ్మణుని ఇంటిలో జన్మించాడు. ఆ 
బ్రాహ్మణుడు ఆంగీరన గోత్రీకుడు. "మనో నిగ్రహమ 
నిగ్రహము కలవాడు . వేదములను అధ్యయనం చేసిన వాడు. దాన 
నర్మములు చేస్తూ ఉండేవాడు. ఉన్నదానితో తృ్యప్తిపడేవాడు. ఎంతో ఓర్చు 

ము, విద్య కలవాడు. ఇతరుల పట్ల అసూయలేని 

వాడు. ఆత్మజ్ఞానమును సాధించిన వాడు. 

అటువంటి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు భరతుడు. 
బ్రాహ్మణునకు ఇద్దరు భార్యలు.మొదటి భార్యకు తొమ్మది మంది 
కుమారులు. రెండవ భార్యకు ఒక పుత్రుడు ఒక పుత్రిక కవలలుగా 

లో ఒకడు లేడి శరీరమును వదిలి పెట్టి బ్రాహ్మణ 


స్త ' ఇంద్రియ 


వెళ్లడం, ఒక యల ఆ లేడితో మమేకం కావడం, దాని 


49 


శ్రీమద్భాగవతము 


ఫలితంగా లేడిగా పుట్టడం, తరువాత ఆ లేడి శరీరమును వదిలిపెట్టి 
బ్రాహ్మణుని ఇంట్లో పుట్టడం అన్నీ గుర్తు ఉన్నాయి. భరతుడు మ 
అటువంటి పొరపాటు చేయదలచుకోలేదు. తన మనస్సులోనే 
పరమాత్మను కీర్తించేవాడు, పూజించేవాడు. అంతే గానీ బయటకు 

కనపడేవాడు కాదు. ఎవరితోనూ సంబంధం పెట్టుకొనే వాడు కాదు. 


మాదిరి, పిచ్చివాడి మాదిరి ఏమీ తెలియ! 


ఉపనయనమ ము, ము రెయనము ih ల. ga రె 
భరతునికి ఇష్టం లేదు. | జ్‌ తానీ తండ్రి మాత్రము కువ 
చేయడం తన విధి అని భరతుడికి అన్నీ 
తండ్రి చెప్పినది ఒకటీ సక్రమంగా చేసేవాడు కాదు. 
పైగా అన్నీ విరుద్ధంగా చేసేవాడు. ఒకటిచెయ్యమంటే మరొకటి 
చేసేవాడు. కాని ఆ; బ్రాహ్మ ణుని మనసు మాతము తన కుమారుని 

క పరితపించేది. అందుకని భరతునికి 


నరుని విద్యావంతుని 


యధావిధిగా జరిపించాడు. 


కాని భరతుడు 


వ్రతవ ములు, నియమములు, కు సేవ, తాకు ములు అన్నీ భరతుడి 
చేత చేయించాడు. కాని భరతుడు ఏమ్‌ చేసేవాడు కాదు. 


పంచమ స్కంధము 


భార్య తన కుమారుడు భరతుని, తన కుమార్తెను తన సవతి 
(పెద్దభార్య) కు అప్పగించి, భర్తతో సహగమనం చేసింది. 


డు ఆ బ్రాహ్మణుని పెద్ద భార్య కుమా 


శ I rE సెగ etry 


3 


మానుకున్నారు. వారు మాతము, వేదము ములు చక్కగా 


భరతుడు కూడా వారిని కూడా అనే వాడు. వాళ్లు ఎలా 
పిలిస్తే అలా పలికేవాడు. వాళ్లు ఏమి చెబితే అది చేసేవాడు. ఎవరు 
ఏమి ఇచ్చినా తీసు హానేవాడు. ఆ ఊరి వారందరికీ జీతం భత్యం లేని 


రయ్యాడు. ఆకలి వేస్తే ఏది దొరికితే అది తినేవాడు. 


పనివాడుగా తయా 


ఎందుకంటే భరతుడు పూర్వజన్మలలోనే సుఖదు:ఖములకు 


౪ మాదిరి ఉన్నప్పటికినీ, భరతుని శరీరము 
గ లావుతో ధ్యఢంగా ఉండేది. అతని శరీర అవయవములు 


51 


శ్రీమద్భాగవతము 


XY జోపవీతం 
అందుకని అతని శరీరం మలినంగా ఉండేది. ఆ ఊరి వాళ్లందరూ 
భరతుని బ్రాహ్మణ వంశంలో చె అనే వారు. కానీ భరతుడు 
ఏమీ పట్టిం యకొనే వాడు కాదు. 


స్త్రయు 'కప్పకొనే ఐ వాడు. కచకులా 


భరతునిచేత అతని అన్నయ్యలు ఇంటి పని, పొలం పని 
అంతా చేయించుకొనేవారు. ర రాత్రిళ్లు 
పడుకోమనేవాళ్లు. వాళ్లందరూ తినగా మిగిలిన అడుగు అన్నము, 
మాడిపోయిన అన్నము, అట్‌ లేకపోతే పురుగుపట్టిన పిండి పెట్టేవాళ్లు. 


అదే అమృతపాయంగా తినేవాడు భరతుడు. 


పంటపొలాలకు కాపలాగా 


ఇది ఇలా ఉండగా, ఆ ప్రాంతంలో ఒక దొంగల గుంపు 
ఉండేది. ఆ దొంగల నాయకుడికి పిల్లలు లేరు. అమ్మవారికి నరబలి 
పుడతారని ఆ దొంగల పురోహితుడు చెప్పాడు. నరబలి 
పట్టుకొని వచ్చారు. సరిగాబలి ఇచ్చే 
ముందు రోజు ఆ బలిపశువు పారిపోయాడు. మర్షాడే బలి ఇవ్వాలి. 
అందుకని ఆ దొంగలు మరొక బలిపశువుకొరకు వెదక నాగారు. 


ఇస్తే పిల్ల 


కోసరం ఆ దొంగలు ఒకడిని 


లంలో 


ఆ రాతి వారికి వా కాపలా కాస్తున్న భరతుడు 
కనిపించాడు. పొడుగ్గా, లావుగా, బలిసిన అవయవాలతో ఎద్దులాగా 
ధ్యఢంగా ఉన్న భరతుని చూచి పరమానందభరితులయా 

52 


పంచమ స్కంధము 


లాక్కుని పోయారు. అప్పటికే థోంగల 
శయారు చేయమగ గాడు. 


ముగించి బలిప 


వారికి పూజ శు గ ని బలి ననా 1 పెద్ద 
కాప బుకొని నిలబడ్డాడు. భరతుని తల నరికి అతని మెడనుండి కారే 
రక్తంతో కాళికి అభిషయం చేయడానికి సిద్ధంగా ఉన్నా! క్‌ 


దొంగలంతా పూర్తిగా మద్య వ్యంసువించి ఊగి పోతున్నారు. 


ఒక బ్రాహ్మ ణుడిని చంపుతున్నామే అనే బాధ, ఆ అమా 
దయ వారికి ఏకోశానా లేదు. వారికి అదొక ఆనందంగా ఉంది. 


అందుకే ఆడుతున్నారు, పాడుతున్నారు. బలిని చూద్దామని ఉత్సాహంతో 


53 


శ్రీమద్భాగవతము 


వికటాట్టహాసాలు చేస్తూ బయటకు వచ్చారు. 


అమ్మవారిని చూచిన దొంగలు భయంతో వణికిపోయారు. 
భరతుని వదిలేసారు. భరతుడు అమ్మవారికి నమస్కరించి అక్కడి 
నుండి వెళ్లిపోయాడు. ఇంక కాళీమాత ఆమె అనుచరులు 


విజృంభించారు. ఆ దొంగల 
దొంగల తలలను నరికారు. వారి రక్తాన్ని పట్టి తాగారు. వారి రక్తాన్ని 
ఒళ్లంతా పూనుకున్నారు. ఆ దొంగల తలకాయలతో బంతులాట 
ఆడుకున్నారు. ఆ దొంగల కళేబరాల మధ్య కరాళ న్యత్యం చేసారు. 
తరువాత ఆ తల్లి తన అనుచరులతో సహా అంతర్జానం ( 


ఎల్లప్పుడూ మనసులో శ్రీహరిని ధ్యానించేవాడు. తనను బలి 
ఇవ్వబోతున్నారని తెలిసినా చలించని వాడు. అటువంటి భరతుని 
భగవంతుడు రక్షించకుండా ఎలా ఉండగలడు. అందుకే కాళకా మాత 
శ వచ్చి రక్షించాడు. భగవధ్ధక్తుల విషయంలో ఇదేమీ 
ఆశ్చర్యకరమైన విషయం కాదు కదా! 


54 


పంచమ స్కంధము 


(ఈ సందర్భంలో మనము 
ఎతోమా ఏజనాపర్యు కలయా 


పదవ అ అధ్యాయం me 


శుక మహర్షి పరీక్షిత్‌ మహారాజుకు భాగవత పురాణమును 
ఇలా చెప్పసాగాడు. 


. “ ట మహారాజా! కాళకాలయము నుండి బయటకు 
వచ్చిన భరతుడు తన దారిన తాను వెళుతున్నాడు. వెళుతు 
వెళుతూ భరతుడు సౌవీర దేశమునకు చేరుకున్నాడు. 


పరిపాలిస్తున్నాడు. ఆయన కపిలాశ్రమమ ౨గుకు వెళ్లడానికి వల్లనే సిద్ధం 
చేయమన్నాడు. ప 


55 


శ్రీమద్భాగవతము 


రాలేదు. ఒక పక్క రాజుగారు వస్తున్నారు. ఎవడో ఒకడిని 


తినుకురమ రని ర కయీోూలక 9) 


అదే సమయంలో భరతుడు ఆ పాంతానికి వచ్చాడు. 
ఎత్తుగా పొడుగ్గా ధ్యఢంగా, ఎద్దులాగా ఉన్న భరతుని చూచి ఇతడు 


వద్దకు తీసుకొని వచ్చారు. పల్లకీ వె 


లు 


య లేకపోతున్నాడు. దినితో పల్లకీ అటు ఇటు 


ఊగసాగింది. లోపల ఈ ఉన్న 6 రాజుగారికి కోపం వచ్చింది. “ఎవరా అది! 


యడం RES అందుకనీ పల్లకీ 
న్నారు. 


లో మా oe ఏట 
నాడు. అతనికి సరిగా మో 


ది. క్షమించండి.” అని రాజుగారిని ఏన్నవంచుకు 
56 


పంచమ స్కంధము 


బక్కడు సరిగా మో 


యకవోయినా పల్లకీ ఊగుతుందని గి ర౦ంచాడు 


పొడుగ్గా, ధ్యడంగా ఉన్న భరతుని చూచి హేళనగా 
సఫ్టపడుతున్లావా! అయ్యో 
పల్లకీ ఎంత దూరం మోసావు. చాలా కష్ట పడ్డావు. పైగా ముసలి 
వాడివి. సన్నగా పుల్ల లాగా ఉన్నావు. పల్లకీ ఏంమోస్తావులే! నీ తప్పు ఏం 
లేదు. ఈ బోయీలకే పల్లకీ మోయడం రాదు కదా! ఏమంటావు?” 


ఆరి 


అని ఎకసక్కంగామాట్లాడాడు. 


రాజు ఇలా ౦ అన్నాడు. “ఏంటి సోదరా! అంత కః 


ఆ మాటలను విన్న భరతుడు మౌ 
టలు బాధ కలిగించలేదు. మౌనంగామోస్తున్నాడు. కాని తన 
పూర్వ పద్ధతిని వదిలిపెట్టలేదు. కింద చూస్తూ కాలి కింది ఏ ఏ కీటకమూ 
పడకుం 


నంగా ఉన్నాడు. మరలా పల్లకీ 


డా జాగతగా అసవస్తంగా అడుగులేస్తూ పల్లకీ మోస్తున్నాడు. 


సారి పల్లకీ ఎక్కువగా ఊగసాగింది. పల్లకీలో ఉన్న రహూగణ 
మహారాజుకు కోపం ఎక్కువయింది. 


కు తెలుస్తూ ఉందా! నీవు అసలు బతికే ఉన్నావా లేక 
బతికి ఉండీ శవంలాగా నడుస్తున్నావా! నేను ఎవరో తెలుసా! 
రాజ్యమునకు మహారాజును! నీకు ప్రభువును. నా ఆజ్ఞను థి las 
వాడిని నేను యమధర్మరాజు మాదిరి కఠినంగా శిక్షిస్తాను. నిన్ను 
కూడా కఠినంగా శిక్షిస్తేనే గానీ నీవు దారిలోకి వచ్చేట్టు లేవు.” అని 


57 


శ్రీమద్భాగవతము 


ంణములతో కూడిన రాజు అనే అహంకారంతో 
పరమభాగవతోత్తముడు నివురుగప్పిన నిప్పమాదిరి ఉన్న భరతుని 


నానారకాలుగా దూషించాడు. 


ము అతని కళ్లు కప్పింది. ఎదుటి వాడు ఎవరా అన ఆల్‌ క్‌ యగ 
అతని మనసులోకి రాలేదు. కోపంతో రగిలిపోతున్న రహూగణ 


లేదు. నేనే ఈ దేహము అని నేను అనుకుంటే, నాశరీరానికి పల్లకి 
ఫారము, ఎంత దూరం మొయ 
ఎల్లప్పుడూ నేను వేరు ఈ దేహము వేరు అని అనుకుంటూ ఉంటాను. 


్యాలి అనే భావన ఉంటుంది. కానీ 


త, వొట్టి, పొడుగు, త త న 


గా, ఎత్తుగా, ధృడంగా ఉన్నాను అని అన్నావు. 


లం pes శ శక ల అహంకారము, శోకము,మోహము 
ఇవన్నీ దేహము మీద అభిమానము 
దేహము మీద ఎలాంటి అభిమానము, అహంకారము 


58 


పంచమ స్కంధము 


రాజా! నేను బతికి ఉన్న శవంలాగా మోస్తున్నాను అని 
అన్నావు. నేనే కాదు అందరూ బతికి ఉన్న శవాలే. ప్రతివాడూ 
ము చావుకు దగ్గరవుతున్నాడు. పతివాడికీ పుట్టుక చావు 


ఓ రాజా! నీవు నన్ను 
అన్నావు. ఇక్కడ రాజు ఎవరు, సేవకుడు ఎవరు. నీవు నీ దేహము మీద 
ఉన్న అభిమానంతో రాజు అని అనుకుంటున్నావు. నన్ను పల్లకీ 
మోయమన్నావు. కాని నేను నీ సేవకుడను కాను. ఎందుకంటే నాకు 
దేహాభిమానము లేదు. “నేను రాజు, వీడు సేవకుడు, వీడు నా పల్లకీ 
మోయాలి” అనేది లౌకికభావన. ఈ లౌకిక భావనను ప్రాపంచిక 
వ్యవహారములలో ఉపయోగిస్తారు. నిజానికి అందరూ సమనమే. 
అందరి దేహములలో ఉన్న ఆత్మ ఒకటే. ఆత్మకు భేదబుద్ధి లేదుకదా! 
పోనీలే! నీవు “నేను రాజును” అని అనుకుంటున్నావు కాబట్టి నీకు ఏమి 


సేవ చెయ్యాలో చెప్పు చేస్తాను. 


“రాజాజ్ఞాను ధథిక్కరిస్తున్నావు” అని 


ఓ రాజా! నీవు ఇంకొక మాట కూడా అన్నావు. “ఓరి నీవు 
పొగరుగా ఉన్నావు. నిన్ను నేను శిక్షిస్తాను. సకమమైన దారిలో 


పెడతాను” అని కూడా అన్నావు కదా! నేను పిచ్చివాడిలాగా, జడుడి 


లాగా, అమాయకుడిలాగా కనిపిస్తున్నా నాకు బహ్మజ్ఞానము, 


లేదు. ఇంక నువ్వు నన్ను ఏం శిక్షిస్తావు. ఏ పెడతావు. నీ 


59 


శ్రీమద్భాగవతము 


ఎను. దుష్టుడను. అందుకని నన్ను 

వు. కానీ నన్ను శిక్షించడం అంటే బాగా పిసికిన 
పిండిని ఇంకా ఇంకా పిసకడం లాంటిది. ని శిక్షలు దేహానికే కానీ 
నాకు కాదు. నన్ను దండిస్తే నీకు ఏం లాభం లేదు శమ తప్ప.” అని 
అన్నాడు భరతుడు. | 


రహూగణ మహారాజు నిర్జాంతపోయాడు . నోట మాట రాలేదు. 


ఒక్కసారి దిగ్ర్రాంతి చెందాడు. ఆ రాజుకు తానేమిటో తెలిసి వచ్చింది. 
పల్లకీ ఆపండి అని అరిచాడు. పల్లకీ ఆగింది. పల్లకీ లోనుండి కిందికి 
క్షమించండి నన్ను క్షమించండి. నేను తప్ప చేనా ను. 


భరతుడు రహూగణ మహారాజును పైకి లేవటినాడు. 
పసన్నంగా ఆయనమొహంలోకి చ 


చేతులు జోడించి భరతునితో ఇలా అన్నాడు. 


! మారు వేషంలో తిరుగుతున్న తమరు 
పవీతము ఉంది. మీరు బాహ్మణుడివా! లేక 


ర రజ ఏమి పనిమీద వచ్చారు? మీరు నా క్షేమం 
మార్గంలో పెట్టడానికి వచ్చినట్టున్నారు. నేను 
కపిలమహర్షి ని దర్శి చడానికి కపిలాశమము నకు వెళుతున్నాను. 


60 


౨ఐరి తమరిలో దాగి 


కానము నివురుగప్పిన నిప్పు మ 
ఉంది. తమరు సర్వసంగ పరిత్యాగులు. దేహాభిమానమును 
విడిచిపెట్టినవారు. ఇంతటి విజ్ఞానవంతులు, 
ఉండి కూడా తమరు ఈ మాది€ 


మహిమ కలవారు అయి 


మహానుబావులు అయి ఉండి కూడా, 
పరీక్షించడానికి ene 


61 


శ్రీమద్భాగవతము 


పిచ్చివాని మాదిరి తిరుగుతున్నారా! తమరి గురించి మహాత్ములైన 
నాధువులకే తెలియనప్పుడు, మా వంటి వివేకము లేని వారు, 


బుద్దిీహీనులు,ఎల్లప్పుడూ నా ఇల్లు, నా భార్యాపిల్లలు అని పరితపించే 
వారికి తమరి గురించి తమరి పవర్తన గురించి ఏమి తెలుస్తుంది. 


ఓ మహాత్మా! నా పల్లకీ మోయడం వలన తమరికి ఎలాంటి 
శమ లేదు అని చెప్పారు. పల్లకీ బరువు కదా. అందులో నేను కూర్చుని 
ఉన్నాను. మరి పల్లకీ మోసేటప్పుడు తమరి శరీరానికి శమ 
కలుగుతుంది కదా! మరి తమరికి శమ కలగ లేదు అని ఎలా 
అనగలరు. 


తమరుమరొక మాట చెప్పారు. యజమాని, సేవకుడు అనే 
ఖేదబుద్ది కేవలము వ్యవహారమునకే గానీ, నిజంగా లేదు అని అన్నారు. 
మరి కుండతో నీళ్లు తీసుకొని వస్తాము కదా. కుండ నిజము 
వ్వావహారికము అయినప్పుడు, దానిలో నీళ్లు 
కుండే లేనపుడు నీళ్లు ఎలా వస్తాయి. కాబట్టి 
కళ్లకు కనబడేవి, మన కళ్ల ఎదురుగా జరిగే ఈ ప్రపంచ 
వ్యవహారములు అన్నీ నిజమే అని అంటాను. 

అలాగే మనం పొయ్యి మీద గిన్నె పెట్టాము. ఆ గిన్నెలో నీరు 
పోసాము. ఆనీటిలో బియ్యము వేసాము. దిన్నె కింద మంట పెట్టాము. ఆ 
మంటకు గిన్నె వేడె అంత గిన్నె వేడెక్కితే అందులో ఉన్న నీరు 
సలసలా కాగుతాయి. ఆ నీటిలో ఉన్న బియ్యము ఉడుకుతాయి. 
అలాగే ఈ దేహము, ఇంద్రియములు, మనస్సు వీటితో చేసే కర్మలు అన్నీ 
అదే దేహములో ఉన్న ఆత్మకు కూడా అంటుకోవాలి కదా. మరి తమరు 


దేహము, వేరు ఆత్మ వేరు అన్నారు కదా! అది ఎంతవరకు సత్యము! 
62 


కానప్పుడు, కవలము 


పంచమ స్కంధము 


ఓ మహాత్మా! తమరు రాజు, సేవకుడు ఈ సంబంధము 
నిజం కాదు అని చెప్పారు. సేవకులను దండించడం పిసికిన పిండిని 
మరలా పిసకడం లాంటిది అని అన్నారు. కాని, నేను రాజును అన్నమాట 
సత్యం కదా. నేను ప్రజలను పాలించడం, సన్మార్లులనుకాపాడటం, 
దుర్మార్గులను శిక్షించడం కూడా నిజమే కదా! తప్పు చేసిన వారిని 
శిక్షించడం రాజధర్మం కదా! రాజు తన కర్తవ్యమును నిర్వర్తించాలి 
కదా! రాజుకు సేవకులు సేవ చేయడం ధర్మం కదా. సేవకులు వారి 
పని వారుచెయ్యాలి కదా! ఇదంతా నిజం కాదు అని ఎలా అనగలరు? 
రాజుగా నా ధర్మం నేను చేస్తున్నాను. అంతే కాదు. నేను నిత్యము 
భగవంతుని ఆరాధిస్తున్నాను. భగవంతుని ఆరాధించడం పతి వ్యక్తి 
స్వధర్మము. ఆ ధర్మమును పాటిస్తే, సమస్త పాపములు నివృత్తి 


ఓ మహానుభావా! తమరు చెప్పిన విషయములు 
నాకుసరిగా అర్ధం కాకపోవడం చేత ఇలా నా సందేహాలను తమ 
ముందు | ఉంచాను. అధి కాకుండా, తమరు ఎవరో 
తెలియకుండా, నేను రాజును అనే గర్వంతో, మదంతో, తమరిని ఒక 
సాధారణ సేవకుని గా భావించి తమరిని తూలనాడాను. 
అవమానించాను. తమరు నన్ను క్షమించాలి. తమరి క్యపాద్యష్టి 
మీద ప్రసరింపచేస్తేనే కానీ నేను తమరిని దూషించిన పాపము 
తొలగిపోదు. 


63 


శ్రీమద్భాగవతము 


ఓ మహాత్మా! తమరు ఈ ప్రపంచంలోని సమస్త ప్రజల హితం 
కోరేవారు. తమరికి దేహాభి మానము లేదు. అందుకనే నేను ఎన్ని 
మాటలన్నా తమరు నా మీద కోపగించుకోలేదు. కాని తమలాంటి 
సాక్షాత్తు పరమశివుడులాంటి శక్తి 
మూటకట్టుకొనక తప్పదు. ఇంక నేనెంత!” అని 


హూగణ మహారాజు భరతునితో వినయంగా అన్నాడు. 


వారిని అవమానించినందుకు, 


పంచమోధ్యాయము పదవ అధ్యాయమ 


ఆరి 


ఎ సంపూర్ణము 
ఓం తత్సత్‌ ఓం తత్సత్‌ ఓం తత్లత్‌ 


శ్రీమద్భాగవతము 
పంచమోధ్యాయము 


పదకొండవ అధ్యాయము 


రహూగణ మహారాజు పలికిన మా 

భరతుడు ఆ మహా జా! నీకు అన్నీ 

రు మాట్లాడుతున్నావు. నిజానికి నీకు తత్త్వజ్ఞానమ 

లియదు. ఎందుకంటే తత్త్వజ్ఞానము తెలిసిన వారు. తత్త్వమును 

్కోవహారములను కలిపి చెప్పరు. తత్త్వము వేరు. లౌకిక 

్కవహారములు వేరు. అలాగే నేను చెప్పిన ఆత్మతత్తము వేరు. నీవు 
చెప్పిన యజమాని, సేవకుడు పోలిక వేరు. బాగా తెలిసిన వారు, 
ము చేసేటప్పుడు ఇటువంటి లౌకిక విషయములను 


టలన్న్‌ సావధానంగా విన్న 


రాజుతో ఇలా అన్నాడు. “ఓ మహాం 


౦ గురించి 


64 


పంచమ స్కంధము 


ఓ రాజా! ఈ లోకంలో గృహము, భార్య, తా సంపదలు, 


ఉన్న వారు వేదములలో చెప్పబడిన . యజ్ఞములు యా కల ౨ చేసూ 


కూడా sees బులు oe oD ర 


పూర్తిగా నిశ్చయంగా వెల్లడి 


మానవులు ఈ యజ్ఞములు 
పూజలు, వ్రతాలు ఎ ఎందుకు Ss కొందరు 

స్వర్ణసుఖాల కొరకు యజ్ఞాలు తు జు 
కలగాలని చేస్తారు. వ 


కొందరు సంపదలు 


౨౯ కొందరు ర త! విస్తరణ కోసరం, 


లోబడి ఉంటుంది. ఆ మనస ఎవరి మాటా వినదు. న.తంతంగా 


శ్రీమద్భాగవతము 
అనుభవించి తీరవలసిందే. దానిని ఎవరూ ఆపలేరు. 
ఓ రాజా! ఈ దేహంతో చేసే పుణ్యకార్యములు, 


ర్యముల వలన పుట్టే వాసనలతో ఈ మనస్సు నిండి పోతుంది. 
ba , కోధవ ఎ మొదలగు వికారములచేత, 


ఈ మనస్సు దేహములో ఉన్న జీవుని గట్టిగా ఆవరించి 
ఉంటుంది. ఆ జీవుడిని మనస్సు సంసారంలో పడవేస్తుంది. దాని 


బంధములు a vas ఈ తకు గొప్ప్రజన్మలు ఎత్తడానికి కానీ, 
నీచ జన్మలు ఎత్తడానికి కానీ ఈ మనస్సే కారణము 
చెబుతూ ఉంటారు. 


అనిపండితులు 


పంచమ స్కంధము 


సత్వ,రజస్తమోగుణములతో చేరి రక రకాల పనులను చేస్తుంటుంది. 


అలా చేరకుండా ఉంటే మనస్సు 


నిర్మలంగా, ఎటువంటి వికారములు 


లేకుండా ఉండాలి. 


ఎం పదకొండు. వీటితో 


రులు చేసే జనులు, అలాగే క్రేం ర్మేంద్రియవ 


ఇం 


5 కర్మేంద్రియవ 


ఆ ,స్ప్రర్మ 


ము నాది, ఈ ఇల్లు నాది, స్ట నా వాళ్లు అనేది అహంకారము 
సు ఈ పదకొండు వ్యత్తులతో సంబంధం పెట్టుకొగి 


పవర్తిస్తూ ఉంటుంది. 


ఓ రాజా! ఇంకా వివరంగా చెబుతాను విను. 
శబ్ద,రస,రూప,గంధాదులు జ్ఞానేదియములకు విషయవ 
నడవడం, పనులుచేయడం, సంభోగించడం, విసర్దిం చడం 


ఓ రాజా! ఇప్పుడు చెప్పానే ఈ పదకొండు వృత్తులకు 
ఆశ్రయం ఇచ్చేది ఈ దేహము. ఈదేహమును పన్నెండవ వ్యత్తి అని 


టారు. ఎందుకంట పదకొండవ వృత్తి అయిన 


అనే భావన కలుగుతుంది. అందువలన దేహమ ఏను 12వ వత్తి 


అంటారు. 
67 


శ్రీమద్భాగవతము 


) మొదలగునవి ఈ పదకొ ొండు మస! 
మొదట బకటి, 
వేయి, లక్ష ఇలా పెరుగుతూ పోతాయి. 


రము చెందుతాయి. ఆ వికారములు 
తరువాత పది, తరువాత నూరు, 


ఇదంతాకూడా దేహము లోపల ఆత్మ ఉండబట్టే జరుగుతున్నాయి. ఆత్మ 


పోతే ఇవన్నీ జరిగే అవకాశమే లేదు. 


0౨ నదస్తూ ఉంటాడు. ఆత్మ తృతత్వమును 
తెలుసుకున్న తజ కేతుం దూరంగా Fan చూస్తూ ఉన్న 
ఉంటాడు. 


ఓ రాజా! పరమాత్మ ఆత్మస్వరూపుడై అన్ని ప్రాణులల్‌ 5 

వెలుగుతున్నాడు. ఆ పరమాత్మ అంతటా నిండి ఉన్నాడు. ఈ 

కారణం అతడే. అతడు పరిపూర్ణుడు. స్వయం ప్రకాశము కలవాడు. 
ములు లేవు. బ్రహ్మ మొదలగు వారికి కూడా 


లకు ఆయనే 


68 


పంచమ స్కంధము 


నివాసము. అందుకే ఆయనను వ 


సుదేవుడు అని అన్నారు. 


( వాసనాత్‌ వాసుదేవస్య వాసితంతే జగతయం। సర్వభూతనివాసోసి 
శ్రీ వాసుదేవ నమోస్తుతే అని సంధ్యావందనంలో చెప్పకుంటాము 


కదా!) 


ఈ వాసుదేవుడే తన మాయద్వారా జీవులను 
నియంత్రిస్తున్నాడు. ఈ వాసుదేవుడే వాయువురూపంలో ప్రతి ప్రాణిలో 
ప్రవేశించి చైతన్యం కలుగచేస్తున్నాడు. ఆ పరమపురుషుడు అయిన 
వాసుదేవుడే ఈ అనంత విశ్వం అంతా నిండి ఉండి ఆధిపత్యం 
వహిస్తున్నాడు. ఇంక ఈ దేహములో ఉన్న జీవుడు పాపంచిక 
విషయములలో సంగము వదిలిపెట్టి, కామ,కోధాదులను దూరంగా 
ఉంచి, ఇంద్రియములన 


౨ మనస్సును జయించి, తనను ఆవరించి 
ఉన్న మాయకు లోబడకుండా, ఆత్మతత్త్వమును తెలుసుకుంటేనే, ఈ 
సంసారమునుండి బయటపడగలడు. లేకపోతే ఈ జనన మరణ 
చక్రంలో నిరంతరమూ తిరుగుతూ ఉంటాడు. 


ఓ రాజా! మరలా చెబుతున్నాను విను. ఈ మనస్సే సకల 
క్లశములకు మూలము. ఈ మనస్సు గురించి తెలుసుకోనంతవరకూ 
ం దానికి లోబడి సంసారంలో కొట్టుకుంటూ ఉంటాడు. 
రోగములు, దుఃఖములు, మోహము, రాగద్వేషములు, విరోధములు. 
స్నేహములు ఈ మనస్సుకు తోడుగా నిలిచి సంసార బంధనములకు 


కారణమవుతాయి. కాబట్టి మనసునునిగ్రహించడం ముఖ్యము. 


69 


శ్రీమద్భాగవతము 


అని నిర్లక్ష్యం చేస్తే అది జీవుని అధఃపాతాళానికి తొక్కుతుంది. జీవుని 
అసలుస్వరూపాన్ని కప్పివేసి, వికృతంగా చేస్తుంది. ఈ మనస్సును 
జయించే మార్గము ఒకటే ఒకటి ఉంది. అదే గురువు పాదములను 
ఆశ్రయించడం. ఆత్మతత్తమును తెలుసుకోవడం. నీవు కూడా గురువు 
పాదములను ఆశ్రయించి ఈ సంసార బంధనములనుండి 
విముక్తుడవు కమ్ము”అని భరతుడు రహూగణునికి ఆత్మతత్త్వమును 
బోధించాడు. 


పంచమ స్కంధము 
ఓం తత్యత్‌ ఓం తత్లత్‌ ఓం తత్సత్‌ 


శ్రీమద్భాగవతము 
పంచమ స్కంధము 


పన్నెండవ అధ్యాయము 


ఓ అవధూత మహాశయా! మావంటి అజ్ఞానులను, 
అవివేకులను, ఉద్ధరించడానికే నీవు అవతరించావు. నీవు ఆనంద 
స్వరూపుడవు. నీవు కేవలం యజ్న 
మాదిరి కనపడుతూ, నీ అపరిమితమైన జ్ఞానమును నిగూఢంగా 
ఉంచావు. అట్టినీకు నమస్కారము. 


శోపటీతము ధరించిన బ్రాహ్మణుని 


70 


పంచమ స్కంధము 
టు వేసింది. ఇట్టి సమయములో 


ం, అహంకారము 


కా! నాకు అన్నీ సందేహములే. నీవు 
ఆత్మతత్తమును గురించి చెప్పిన మాటలు జ కఠు సరి 
వివరించి చెప్పు నీ నోటి వెంట వచ్చు అమ్యతమయములై 
వాక్కులను వినవలెనని నాకు కుతూహలముగా ఉంది. 


మోస్తున్నారు. ఎంతో దూరం వచ్చాము. వారికి శ 


71 


శ్రీమద్భాగవతము 


కింద పాదములు, వాటిపైన చీల మండలు, 


వాటి పెన పిక్క లు, వాటి 


ుము, దానిపైన దేహము, దాని పైన ఒక తల. ఇదంతా కలిపి 


58 భూము నుండి పుట్టిన చెట్టునుండి 


నుండి ఈ కదలని పల్లకీ తయారయంది. ఆ 


అందరూ ఒకే చోటనుండి . ుట్టినప్పుడు, నీవు పల్లకిలో 
కూర్చుని వీరి చేత మోయించుకుంటున్నావు. వరు ఎంత శం 
వర్ణనాతీతము. 


సేవాడికే తెలుస్తుంది. ఏరి అవస్థ 
ఏదో కొంచెం ధనం ఇస్తున్నావనీ నీవు హాయిగా 
ప sa వీరిని బాధపెట్టడం 


ం దుకుంటున్నావు. ఇది అంతా మిథ్య అని తెలుసుకోలేక 
వు. నీవు అవివేకివి, అజ్ఞానివి. ఆత్మ, అనాత్మ వివేచనము లేని 


వాడివి. pA రాజుగా ఉండ తగవు. 


ఖృభిటే త తత్త్వము కలవే కానీ ఈ లోక లో 


పంచమ స్కంధము 

పిలువబడుతున్నాయి. అలాగే మనం చేసే పనులు కూడా 
వ్యవహారములే కానీ నిజాలు కావు. మట్టి కుండతో నీరు తీసుకొని 
వస్తున్నాడు. అంటే ఆ కుండ, అందులో rg అన్నీ భూమి నుండి 
వచ్చినవే. కుండ పగిలిపోతే భూమిలోకలిసిపో 
భూమిలోకి ఇంకిపోతుంది. ఇందులో ఏది సత్యవ 5 
లేక నీరు సత్యమా లేక కుండలో నీరు తీసు కురావడం సత్యమా. అన్నీ 
భూమినుండి వచ్చినవేకదా! అన్నీ వ్యవహారమూలములే కదా! 


న న పస న ONES 
ఏమిటి. మట్టి, రాళ్లు, జలంతో కూడినదే ఈ భూమి. ఇవేమీ సత్యము 
కానపుడు భూమి మాత్రము సత్యం ఎలా అవుతుంది. ఎందుకంటే 
భూమిలో నుండి పుట్టిన ప్రతి వస్తువూ నాశనం అవుతూ ఉంది. అంటే 
మార్చు చెంది మరలా భూమిలో కలిసిపోతూ ఉంది. ఎలాగంటే, ఈ 
భూమి, అందులో నుండి పుట్టిన ప్రతి వస్తువు పరమాణువుల 
మయము. ఆ పరమాణువులే నిరంతరము మారిపోతుంటాయి. అంటే 
అవిచెందే మార్చు. నిరంతరము మా ర్పుచెందే తాతల! 
నిత్యములు అని ఎలా అనగలవు? పరమాణువులే నిత్యములు 
కానపుడు. ఆ పరమాణువుల కలయికతో ఏర్పడిన కుండ, బట్ట, భూమ్‌ 
నుండి పుట్టిన వస్తువులు అన్నీ సత్యములు అని ఎలా అనగలవు? 
(ఇక్కడ నాశనం కావడం అంటే మార్పు చెందడంఅని అర్ధం. ఏదీ 
లేకుండా పోదు. కాని మార్చుచెందుతుంది. వ ార్చుచెందేటి ము 
కాదు అని భావను 


73 


శ్రీమద్భాగవతము 


రు రాజా! ఈ ప్రకా! 


మినుండి స్య. ప్రతి య 


బుక ప్రశ్ష అడగవచ్చు. అన్నీ 

శము ఏది అని. ఏదయితే 
ండు కాదో అదే సత్యము. 
కు జ ుయినదో ఏదయితే సర్వము 
పించి ఉన్నదో, ఏదయితే సకలజీవులలో పకాశిస్తూ ఉందో అదే 
. .అదే పరమాత్మ. ఆయననే వాసుదేవుడు అని చెబుతారు. 


యఘు సె లత న రట ములు చసినందు వలనా, 
సూరి న్‌పాసన చేసినందువలనా, వేదములు అధ్యయనం 
చేసినందువలన తత్త్వజ్ఞానము బోధపడదు. 


74 


పంచమ స్కంధము 


ఓ రాజా! ఉత్తములు ఉన్న సభలో, సత్తురుషుల సాంగత్యంలో, 


వ్యర్థమైన మాటలకు తావుఉండదు. అక్కడ భగవంతుని కీర్తిస్తూ ఉట 
ంటారు. భగవంతుని కధలను వినిపిస్తూ ఉంటారు. అప్పుడు 


లౌకికమైన వాసనలు నశించి వాసుదేవుని యందు భక్తి పుడుతుంది. 


ఓ మహారాజా! ఇంక నా గురించి చెబుతాను విను. నేను 
పూర్వ జన్మలో భరతుడు అనే మహారాజును. నేను రాజుగా ప్రజలను 
పరిపాలిస్తున్నా లౌకిక విషయములలో సంగముపెట్టుకోలేదు. 
ఎల్లప్పుడు భగవంతుని ఆరాధించాను. వయస్సు మీదపడటంతో 
వానప్రస్థమునక వెళ్లాను. అక్కడ విధివశాత్తు ఒక లేడిపిల్లమీద 
ఆసక్తితో, దానితో సాంగత్యమ 


లేడి పిల్ల ధ్యాసలో పడిపోయాను. 


ఆ 


) ఏర్ఫడింది. నా తపస్సు చెడిపోయింది. ఆ 


ఆ కారణంగా మరుజన్మలో నేను లేడిగా జన్మించాను. కానీ 
నా పూర్వజన్మ సుక్యతం వలన నాకు పూర్వజన్మ స్మ్యతి పోలేదు. 


మృగజన్మ తరువాత ఒక బ్రాహ్మణుని ఇంటిలో జన్మించాను 
తిరిగితే ఎక్కడ నాకు పాపంచిక విషయములలో సంగము 
కలుగుతుందో అని పిచ్చివాడి రూపంలో ఏమ్‌ పట్టనట్టు 


ఓ రాజా! మానవుడు సత్తురుషుల సాంగత్యములో జ్ఞానము 
అనే ఖడ్గమును సంపాదించి, ఆ జ్ఞానఖడ్డముతో తనలొ 


అవిద్యను, అజ్ఞానమును నరికిపారేయ్యాలి. ఎల్లప్పుడూ పరమాత్మను 
75 


శ్రీమద్భాగవతము 


స్మరించాలి. ధ్యానించాలి. దాని వలన ఈ సంసారము నుండి 
బయటపడగలడు.” అని భరతుడు రహూగణ మహారాజుకు తత్తబోధ 


పంచమస్కంధము పన్నెండవ 
రెం తత్సత్‌ రుం తత్‌ తుం తత్సత్‌ 


పంచమస్యంధము 
పదమూడవ అధ్యాయము. 


శుకుడు పరీక్షిత్తు మహారాజుకు భాగవత పురాణమును 
ఇలా చెప్పసాగాడు. 


“మహారాజా! భరతుడు అంతటితో ఆగకుండా ఈ 
సంసారము అనే అడవి ఎలాఉంటుందో వివరించాడు. భరతుడు 
రహూగణ మహారాజుతో ఇలా అంటున్నాడు. 


“కు మహారాజా! ఈ సంసారము అనే అడవి చాలా 
భయంకరమైనది. ఈ సంసారము అనే అడవి పరమాత్మ మాయచే 
కప్పబడి ఉంటుంది. ఈ అడవిలో సత్వ,రజస్తమోగుణములు వలన 
లభించే సుఖదు:ఖములు, లేక నుఖదు:ఖముల కలయికలు 


76 


పంచమ స్కంధము 


అనుభవంలోకి వస్తాయి. మానవుడు ధర్మము, అర్థవ యె, కామములు 
అనే పురుషార్థముల వెంట పరుగెడుతూ ఈ అడవిలో ( దారీ తెన్నూ 
కనపడకుండా తిరుగుతూ ఉంటారు. ఈ అడవిలో దు:ఖములే కానీ 
సుఖములు కనపడవు. 


దొంగలు ఆ ల వద్ద ఉన్న ధనమును ( Fs ఆ 
అడవిలో భయంకరమైన తోడేళ్లు తిరుగుతుంటాయి. ఆ తోడేళ్లు ఆ 
లను చంపుకుతింటూఉంటాయి. ఏడిపిస్తుంటాయి. ఓ 


్య్యక్షములు, తీగలు, పొగలు అల్లిబిల్లిగా 
అల్లుకొని ఉంటాయి. ఆ పొదలలో ఉన్న భయంకరమైన దోమలు పీకి 
పెడుతుంటాయి. ఆఅడవిలో సుందరమైన భవనములు ఉన్నట్టు 


కాని మానవుడు వాటి వెంటనే పరుగెడుతుంటాడు. 
బక్కోసారి ఆ అడవిలో సుడి గాలి వీచి, దుమ్మురేగి కళ్లలో పడి, కళ్లు 
కనపడవు. ఎటు పోతున్నామో కూడా తెలియకుండా దిక్కుతోచకుండా 
తిరుగుతుంటాడు. ఆ అడవిలో కీచురాళ్లు అరుస్తుంటాయి 
కో 


శ్రీమద్భాగవతము 


కర్ణకఠోరంగా అరుస్తుంటాయి. మరొక పక్కనుండీ గుడ్లగూబలు 
చెవులు పగిలేటట్టు అరుస్తుంటాయి. 


రిస్తూ ప్రయాణం చేస్తుం 
మానవుడు ఆ వ్యాపారికి ఆకలి, దాహము అవుతుంది. ఒక చెట్టు 
కిందకూర్చుంటాడు. దూరంగా నీరు ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ నీటి 
కొరకు పరుగెడతాడు. కానీ నీరు కనిపించదు. అవి ఎండమావులు 
అని తెలుసుకొని ఉనూరుమంటాడు. దూరంగా ఒక నది ఉన్నట్టు 
తోస్తుంది. ఆ నదిలో నీరు ఉంటుందేమో అని అటు పరుగెడతాడు.కాని 
ఈ నదిలో చుక్కనీరు ఉండదు. నీరసంగా కూలబడతాడు. కడుపులో 
పక్కనున్న వారిని కాస్త అన్నం పెట్టమని నీరు 
య అడుక్కుంటాడు. ఇంతటి దుస్థితి పట్టిందేమిటా అని 


ఆకలి. దాహము. 


ఇది ఇలా ఉండగా, వ్యాపారం చేసిన దానికి పన్ను కట్టమని 


రాజులు ఉన్న సొమ్ములాక్కుంటారు. సంసారంలో కష్టాలు, వ్యాపారంలో 


వచ్చిన లాభం రాజుకు పన్నులు కట్టగా, ఒట్టిచేతులతో చచ్చినట్టు పడి 


కు పన్ను ఎగ్గొట్టి దాచుకున్న ధనమును తనకన్నా 
బలవంతుడు వచ్చి దోచుకుంటాడు. లెక్కకు ధనం (బ్లాక్‌మనీ 
నప్పుడు వాడి దు:ఖానికి అంతు ఉండదు. పైకి చెప్పుకోలేక 
మొలిపోతుంటాడు. ఈ సమయంలో తాను ఎంతో 


అవినిజం కావని తెలుసు. 


అయినా అదొక తృప్తి. ఆ సుఖం కూడా క్షణకాలమే ఉంటుంది. 


78 


పంచమ స్కంధము 


ఎదురుగా ఒక పర్వతము కనపడుతుంది. ఆ పర్వతము 


ఆవల నిధులు ఉన్నాయని ఆబగా ఆ పర్వతము 'తాడు. కాలికి 
ఉన్న పాదరక్షలు కూ గతాయి. బట్టి కాళ్లతో ఎక్కుతుంటే 
కాలికి ముళ్లు గుచ్చుకుంటాయి.సూదుల వంటి రాళ్లు అరికాళ్లలో 


దిగబడతాయి. అయినా లెక్కచెయ్యడు. ఎక్కుతూనే ఉంటాడు. ఇంతా 


రం జారుం 


చేసినా అక్కడ ఏమీ దొరకదు. చింత్తుకొస్తుంది. అందరి మీద 
విరుచుకుపడతాడు. అందరినీ తిడతాడు. అరుస్తాడు. కోపగిస్తాడు. 


ఇంతలో ఒక పాము కరుస్తుంది. కుయె మని అరుస్తాడు. 
అటు ఇటు పరుగెడతాడు. కిందపడి గిలా గిలా కొట్టుకుంటాడు. 


స్ప ృహతప్పిపోతాడు. శవంమాదిరి పడి ఉంటాడు. అలా సృహ 
కోల్టోయిన వాడు పక్కనే ఉన్న గోతిలో పడతాడు. ఆ గోతిలో ఉన్న 
తేనెపట్టులో ఉన్న తేనెను తాగాలి అని అనుకుంటాడు. ఇంతలో ఆ 
తేనెటీగలు కుట్టి కుట్టి పెడతాయి. ఒళ్లంతా పోతుంది. బాధతో 
పోతాడు. కష్టం మీద కొద్ది కొద్ది తేనె చుక్కలను 
నాలిక మీద వేసుకుంటాడు. దానితోనే తృప్తి పొందుతాడు. ఇంతలో 


గన్న వాడు ఆ తేనెను కూడా వాడి దగ్గరనుండి లాక్కుంటాడు. 


విలవిలలాడి | 


కనీసం ఆ నుఖం కూడా దక్కక పోయేసరికి నిరాశ పడతాడు. 


వక 


కాని ఆ అడవిలోనే పడి ఉంటాడు. బయటకు రాడు. ఇలా కాదని 


సం చేసి ధనం 


చిన్నచిన్న వ్యాపారాలు చేసి పజలను మె 
79 


శ్రీమద్భాగవతము 


డు. అది బయటపడి పజలు చావచితక 


టాడు. ఉన్నదంతా 


అడవిలో ఉండటానికి ఇల్లు, తినడానికి 
తిండి, కట్టుకోడానికి బట్ట కూడా ఉండవు. వాటి కోసరం ఇతరులను 
యాచిస్తాడు. కాని ఎవ్వరూ ఇవ్వరు. తన కోరికలను తీర్షుకోడానికి 
దొంగతనాలకుపాల్బడతాడు. దొంగతనం చేస్తూ దొరికిపోయి 


అవమానాల పాలవుతాడు. ఇలా కాదని. నలుగురిని కూ? 


వ్యాపారం మొదలుపెడతాడు. లాభాలు నష్టాలు పంచుకోడ ంలో తేడా ల 


రూరు. అన్న కష్టాలు చాలక పెళ్లి కూడా 


ఆరి 


త్త కొత్త బంధుత్వాలు కలుపుకుం 
రము అనే అడవిలో గిరా గిరా తిరిగేస్తుంటాడు. 


సంసారం పెరిగే కొద్దీ ఖర్చులు పెరుగుతాయి. ఎక్కువ 
ధనం సంపాదించాలి. అందుకని ఎక్కువ శమ పడతాడు. వచ్చిన 
లకు ధనంలేక బాధలు 


ధనం వచ్చినట్టు ఖర్హుఅయిపోతుంది. విలాసా 


౧౧౫ 


80 


పంచమ స్కంధము 


ఇటువంటి మానవునికి, ఎంత సమర్ధత, నేర్చు ఉన్నా 
భగవంతుని మీద భక్తి ఎలా పెరుగుతుంది. అందుకే సంసారములో 
పడ్డవాడు, దానినుండి బయటపడిముక్తిని పొందలేకపోతున్నాడు. 

సామాన్య మానవుల సంగతి ఇలా ఉంటే, ఇంక క్షత్రియులు తమ కంటే 


గొప్పవారు, పరాకమవంతులు, వీరులు, లేరని ఈ భూమి అంతా నాది 


అనే అనో నాటి రాజుల మీద యుద్దాలు ప్రకటిస్తుంఠ రారు. 


అందరితో విరోధముపెంచుకు 
మరణిస్తుంటారు. 


ఓ రాజా! కాబట్టి నీ వంటి రాజులు కూడా ఆ 
పరమాత్మనుసేవించి, ముక్తిని పొందలేరు. ఈ మానవులందరూ 
సంసారము అనే అడవిలో పడి తిరుగుతూ, ఆ అడవిలో ఉన్న చెట్ల 
మీద చేరిన పక్ష: 
రవములు వింటూ 


ల కిలకిలారావములు, కోయిలల కుహూ కుహూ 


ఆనందిస్తుంటారు. ఇంతలో సింహగర్దనలు,పులుల 
పులు, ఏనుగుల ఘీంకారములు విని భయంతో 
ట్లుకోలేక గద్దలు, రాబందులు వంటి 


గాండిం; 


ఇదంతా జరిగి తల బొప్పికట్టిన తరువాత హంసలు ఉన్న 
సరోవరము వద్దకు పోయి వాటితో స్నేహం చేయడానికి ప్రయత్నిస్తాడు. 
కాని ఆ హంసలు వీడి బుద్ధి తెలిసి దగ్గరకు రానివ్వవు చేసే ది లేక 
చెట్లమీద ఉన్న కోతులతో జతకడతాడు. ఆ కోతులతో ఆడుకుంటూ 
ఉంటాడు. ఆ కోతిచేష్టలలో మునిగి పోయి, తనకు మరణం 


ఆసన్నమవుతూ ఉందని మరిచిపోతాడు. 
81 


శ్రీమద్భాగవతము 


రోగాలు అనే గోతిలో పడతాడు. ఆ గోతి లోపల మృత్యుదేవత 
ఏనుగు వలె భయంకరంగా కనిపిస్తుంది. అప్పుడు భయంతో 
వణికిపోతూ పక్కనే ఉన్న ఒక తీగనుపట్టుకొంటాడు. తిగ 
సాయంతో మెల్ల మెల్లగా గోతి లోపల నుండి బయటపడతాడు. 


అయినా వాడికి సిగ్గు రాదు. మరలా తన పూర్వమార్షవ 
అవలంబిస్తాడు. 


రురాజా! ఈ పకారంగా భగవంతుని మాయ 
మానవులు సంసారము అనే అడవిలో దిక్కుతోచకుండా 
తిరుగుతుంటారు. వారికి ఏ నాటికి కూడా పరమాత్మ గురించిన 


ఓ రహూగణ మహారాజా! నీవుకూడా నేను చెప్పిన 
మానవులవలె ఈ సంసారము అనే భయంకరమైన అడవిలో 
తిరుగుతున్నావు. ప్రాపంచిక విషయమ లలోనూ, విషయవాంఛభల 
లోనూ మునిగితేలుతున్నావు. కాబట్టి ఇంకమీదటైనా ఈ ప్రాపంచిక 
విషయములను, రాజ్యపాలనా వ్యవహారములను విడిచిపెట్టు. 
ఈజగత్తులో ఉన్న అన్ని ప్రాణుల యందు దయతో ఉండు. నువ్వు 
పల్లకీలోకూర్చుని టోయీలతో యోయించుకుంటూ వారినికష్టపెట్టకు. 
ప్రాపంచిక విషయములలో ఆసక్తిని, విషయవాంఛలను పూర్తిగా వదిలి 
పెట్టు. జ్ఞానమును అనే కత్తితో ఈ మాయ ను పు సంసారము 
అనే అడవిలో నుండి బయటకు రా! పరమాత్మ వైపు 
అని భరతుడు రహూగణ మహారాజుకు జ్ఞాన; రోధ చేసాడు. 


82 


పంచమ స్కంధము 


జ్ఞానోదయం రుం కలిగింది. మానవ జన్మ ఎంతటి గొప్పదో, దానిని 
మానవులు ఎలా వ్యర్థం చేసుకుంటున్నారో తెలుసుకున్నాడు. 


కలుగుతుంది. ఎందుకంటే స్వర్ణమ ఎలో ఉన్న దేవతలకు 


ee 
స్మరించడం, (శరత, ha saa వినడం వంటి కర్మలు 


_ మి ద 


ఏ కు నా మనఃపూర్వక నమస్కారము 
అందరిలో నేను సర్వాంతర్యామి అ అయిన పరమాత్మను 
దర్శించగలుగుతున్నాను. వరందరి కరుణాకటాక్షవీక్షణవ లు మా 

బి క్షత్రియుల మీద ౩ ప్రనరించుగాక!” అని భరతునికి సాష్టాంగ 
83 


శ్రీమద్భాగవతము 


ర్‌ 0 (్రయారుమ పాటించాడు. సర్వభూతవ ుల య ౦ద 
పరమాత్మ ను చూడగలిగాడు. పరమా త్మ పాదపద్మముల యందు తన 
మనసును నిలిపాడు.” అని శుక మహర్షి పరీక్షిత్‌ 


అంతావిన్న పలీక్షికత్‌మహారాజు శుక మహర్షితో ఇలా అన్నాడు. 


౮! తమరికి తెలియని విషయము 


వ్యాపారిని ఉదాహరణగాతీసుకొని, సంసారమును ఒక అడవిగా 
మాపి, జీవుడు సంసారములో పడే బాధలు అన్నీ వివరించారు. 
ఇదంతా విన్న తరువాత జ్ఞానులు, రహూగణుని వంటి వివేకులు తమ 
దించి తమరు చెప్పినది అర్థం 


X ము చాలా నిగూఢయమైనది. 
కాబట్టి తమరు నా మీద దయయుంచి, తమరుచిెప్పిన 


84 


పంచమ స్కంధము 


వ్యాపారి వ్యత్తాంతములో ఉన్న అంతరార్ధ్థమును వివరించ వలసినది.” 


అని పార్దించాడు. 


శ్రీమద్భాగవతము 
పంచమస్కంధము పదమూడవ అధ్యాయము సంపూర్ణము 
ఓం తత్సత్‌ ఓం తత్సత్‌ ఓం తత్సత్‌ 


శ్రీమద్భాగవతము 


శుకుడు పరీక్షిత్‌ మహారాజుకు, భరతుడు రహూగణ 
మహారాజుకు చెప్పిన వ్యత్తాంతమునకు వివరణ ఇస్తున్నాడు. 


“కు పరీక్షిత్‌ మహారాజా! సాధారణంగా వ్యాపారులు ధనము 
సంపాదించడానికి వ్యాపారాలు చేస్తారు. ఆ వ్యాపారాల కోసరం 
దుర్గ్షమమైన అరణ్యములలో గుంపులు గుంపులుగా ప్రయాణం 
చేస్తుంటారు. అలాగే, సుఖాల కోసరం పాకులాడే జీవుడు కూడా 
పరమాత్మ యొక్క మాయకు లోబడి, ప్రాపంచిక విషయములు, 
విషయవాంఛలు కల సంసారము అనే అడవిలోకి ప్రవేశిస్తాడు 


సంసారము అనే అడవిలో తిరుగుతున్నంత కాలము 


జీవునికి పరమాత్మ తత్త్వము అర్ధం కాదు. భక్తిమార్గమును పొందలేడు. 
85 


శ్రీమద్భాగవతము 


ఎందుకంటే, వారిని దేహాభి మానము, విషయ వాంఛలు 
ప్రలోభపెడుతుంటాయి. వాటిలో మునిగి పోయి, పరమాత్మను 
స్మరించడం మరిచిపోతాడు. సత్వ,రజస్తమోగుణములతోకూడిన 
కర్మలు చేస్తూ వాటి వలన వచ్చ సుఖములు, దుఃఖములు, సుఖము 
దు:ఖము కలిసిన ఫలితములను అనుభవిస్తూ ఉంటాడు. 

ఫలితంగా మానవ దేహము, పశువుల దేహము, పక్షుల దేహము, 
మొదలగు దేహములనుపొందుతూ ఉంటాథ 


ఉంది. 


పంచేంద్రియములు, మనస్సు ఈ సంనారము అనే 
అడవిలోకి ప్రవేశించడానికి ద్వారములు. ఆ ద్వారముల ద్వారా 
సంసారము అనే అడవిలోకి ప్రవేశించిన జీవుడు సుఖదుఖములను 
అనుభవిస్తూ ఉంటాడు. పోనీ ఆ జీవుడు చేసే కర్మలు ఫలిస్తాయా అంటే 
అదీ లేదు. ఎల్లప్పుడూ వ్యతిరేక ఫలితములు వస్తుంటాయి. | 
ప్రతి పనికీ ఏదో ఒక విఘ్నము కలుగుతూనే ఉంటుంది. 


ఈ సంసారము అనే అడవిలో నుండి బయట పడటానికి 
పరమాత్మతో సమానమైన గురువు యొక్క పాదారవిందములను 
సేవించడమే తరుణోపాయము. పరమాత్మయందు భక్తితోనే ఈ 
సంసారము అనే అడవిలోనుండి బయటకు రాగలరు. కానీ ఎవరూ 
బయటకు రావడానిక ఇష్టపడరు. 


86 


పంచమ స్కంధము 


ఓ పరీక్షిత్‌ మహారాజా! ఆ అడవిలో 


పోతున్న వ్యాపారులు తమతో 
చు త! న్యాయంగా వ్యాపారం చేసి సంపాదించిన 


శవణము స చెవులు ఆస్వాదనం శ 0, అఘా అము(ముక్కు) 
ద్వారా, దోచుకొని పోతారు. 


(పెద్దలు సంసాదించిన ఆస్తిని, ధనమును, వారి వారసులు 

వ్యసనము బానిస అయి నాశనం చేస్తారు కదా! ఎలాగంటే, కళ్లతో 
లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌ అని భం పడటం, చూచిన పతి వస్తువు నాకు 
కావాలి అనుకోవడం, దాని కోసరం అడ్డమైన దారులు ha 
ఇంటర్‌నెట్‌లో అసభ్యకరమైన ద్యశ్యములు చూడ్డం ర్ల 

హెత్యం చదవడం, వాటిని ఆచరించి పతనం కావడం, 

ఇంక చర్మంతో స్పర్మసుఖం అంటే కౌగలింతలు, ముద్దులు , స్త్రీను Do 
పొందడం, కోసరం ఆస్తులు తగలేయడం, 


లకు 


87 


ఓ రాజా! అడవిలో తిరుగుతున్న 
భయపెడతాయని చెప్పానుకదా! సంసారము అగ నార 
పుత్రులు, కూతుళ్లు, అల్లుళ్లు, బంధువులు మొదలగు వారు తోడేళ్ల 
వంటి వారు. కనా కష్టపడి ఆర్జించిన ధనమును అపహరించడానికి 


మహారాజా! ఈ కోరికలు ఎలాంటివి అంటే కలుపు 
మొక్కల లాంటివి. కర్షకుడు ప్రతి సారీ భూమిని దున్ని చదును చేసి 
విత్తనములు నాటుతాడు. కాని ఆ విత్తనాలు మొలకెత్తకముందే 


సుక్కలు ఏపుగా పెరుగుతాయి. వాటిని పీకే 


పిచ్చిమొక్కలు, కలుపు వ 
కొద్దీ అంతే వేగంతో పెరుగుతాయి. కోరికలు కూ? 
తీరితే మరొక కోరిక పుడుతుంది. దానికి అంతం లేదు. పెట్టెలోనుండి 
తీసినట్టు ఒకదాని వెంబడి ఒకటి బయటకు వస్తూనే ఉంటాయి. 
జీవుడు పూర్వజన్మలలో చేసినకర్మల వాసనలను బట్టి 
పుడుతుంటాయి. ఆవాసనలు అంతరిస్తే కానీ, ఈకోరికలు 

. (మాన్‌ ఈజ్‌ ఎ బండిల్‌ ఆఫ్‌ వాంట్‌ అని మన ఆర్థిక 


కం అంతే. ఒక కోరిక 


మహారాజా! అడవిలో తిరుగుతున్న 2 
ఈగలు, దోమలు, మిడతలు, 
కొర్కుక్కుతింటాయో 
తిరుగుతున్న జీవుని బంధువులు అనే ఎలుకలు, రాబందులు 
పీక్కుతింటూ ఉంటారు. అయినప్పటికిని జీవుడు ఈ సంసారంలోనే 


్య్యాపారిని అడవిలో ఉన్న 


పక్షులు, ఎలుకలు ఎలాగైతే 


, అలాగే ఈ సంసారము అనే అడవిలో 


లాం 


88 


పంచమ స్కంధము 


తిరుగుతూ ఉంటాడు కానీ బయటకు రావడానికి పయత్తించడు. ఒక 
వేళ పయత్నించినా, మరొకసంసార బంధం వైపుకు వెళతాడు. 


మానవుడు ఈ సంసారాన్ని అదేదో గంధర్వనగరంలా ఉంది 
అని అనుకుంటాడు. ఆ గంధర్వనగరంలో మంచి పానీయాలు 
దొరుకుతాయనీ, మంచి భోజనం దొరుకుతుందని, అందమైన స్త్రీల 
సుఖం దొరుకుతుందనీ ఆశపడతాడు. కానీ అది కూడా తన భమ 
అనీ, అవన్నీ ఎండమావుల వంటివనీ, అక్కడ ఏమీ లేదనీ 
తెలుసుకోలేడు. ఆ సుఖాల కోసరం వాటి వెంట పరుగెడుతూనే 
అనుకుంటూ ఉంటాడు. 


మానవులలో హింసకు, ఇతర స్త్రీలతో అక్రమ 
దమునకు, మధ్యపానమునకు, మొదలగు 
కు మూలము ధనము, బంగారము. ఎక్సు 
బంగారము సంపాదించాలనుకునే వారు రజోగుణ ప్రధానులు. 
డూ అక్రమ మార్గాలలో ధనము, బంగారము 
సంపాదించడానికి, సంపాదించిన ధనము ద్వారా పైనచెప్పబడిన 
వ్యసనములను తీర్చుకోడానికీ ఇష్టపడుతుంటారు. చలితో బాధ పడే 
వ్యక్తి అగ్ని ఎక్కడ ఉంటే అక్కడకు పరుగెడతాడు. దూరంగా కొరివి 
దయ్యం మండుతున్నా సరే ఆ అగ్నిలో చలి కాచుకోవచ్న 
అక్కడికిపరుగెడతాడు. అలాగే ధనము, బంగారము కొరివి 
దయ్యాల్లాంటివి. కాని మానవుడు వాటి వెంట పరుగెడు తుంటాడు. 


అందుకని వారు ఎప్పు 


అని 


89 


శ్రీమద్భాగవతము 


పా ము ననము, విషయ సుఖములు 
మొదలగునవి అత్యవసరములు. వాటిని సక్రమంగానో, అక్రమంగానో 
పొందడానికి జీవుడు శతవిధాలా వ్రయత్నాలు చేస్తూ ఈ న 
అనే అడవిలో అటు ఇటూ పరుగెడ Y మం 
తము సుడి గాలి వంటిది. కామం తలకెక్కిన జ జీవునికి స్త్రీతో 
ప్పుడు, అతనికి కన్ను మిన్ను కనపడదు. పైన 


తృము వలన కొంత జ్ఞానోదయంఅవుతుంది. క పాపంచిక 
లు అన్నీ ఎందుకూపనికిరావు, కేవలం ద కు 


కలుగచేస్తాయి అని అనుకుంటాడు. ఇంతలోనే లో నేను 


ర్య? పోతుంది. మరలా యధావిధిగా సంసారంలో 
పడతాడు. విషయవాంఛల వెంట పరుగెడుతుంటాడు. 


ఓ రాజా! అడవిలో కిచురాళ్ల రొదలు, గుడ్లగూబలు 


కర్ణ కఠోరమైన అరుపులు వినబడుతుంటాయి అని అన్నారు కదా. అవే 
బయట పపంచంలో ఉన్న వాళ్లు మాట్లాడే పరుషమైన మాటలు. 
వాటికి పతిగా జీవుడు కూడా అలాగే పరుషంగా మాటాడుతుంeEé 


ఇతరులతో తగాదాలు, విరోధము పెట్టుకుంటాడు. 


పంచమ స్కంధము 


పంతు ఆంత కపిత తక దొరక్క వి or 


శ్రీమద్భాగవతము 


ఉన్నా వారిని బాధపెట్టి అయినా సరే దానిని లాక్కుంటాడు. 


(నేను కడపజిల్లాలో మేజిస్ట్రేటుగా పనిచేస్తున్నప్పుడు ఒక కొడుకు 
తండిని బీడీ ఇవ్వమని అడిగాడు. నా దగ్గర లేదురా అన్నాడు తండి. 


వానలము ఎలా పజ్వరిల్లుతుందో, 
ము వంటిది. గృహంలో అగ్ని వంటి 


ఆరి 


దుఃఖము తప్ప సుఖం ఉండదు. అప్పుడప్పుడు కాస్తంత సుఖం 


లభించినా ఆఖరుకు దుఃఖమే మిగులుతుంది. జీవునికి అనుకూలమైన 


వస్తువులు సంసారంలో దొరకవు. ఉన్నవాటితో తృప్తి కలగదు. కాబట్టి 
బట్టి దరిదుడను, దేవుడు నాకు అన్మాయం చేసాడు. జీవితంలో నాకు 


సుఖం లేదు” అంటూ ఏడుస్తుంటాడు. 


రు, ఆ రాక్షసులు జీవుడిని పీక్కుతిం eee 
PENT RNR 


మహారాజా! జీవుడు తిరిగే సంసారము 


రాక్షసులుకూడా ఉంటా 


ఆరి 


కష్టపడి సంపాదించిన ధనమును అంతా పన్నుల రూపంలో 
అపహరిస్తారు. చేతిలో ధనం లేక, తినడానికి తిండిలేక, తన వారిని 
పోషించలేక ఆ జీవుడు నానాయాతనా పడతాడు. అప్పుడు ఆ జీవుడు 


ఆరి 


బతికి ఉన్నా ఏ సుఖమూ 


లేకుండా చచ్చిన మాదిరి బతుకు 


92 


పంచమ స్కంధము 


(ప సుతం మన పరిస్థితీ అంతే! ఆదాయపు పన 
ఛార్జీలు, ఇవి కట్టలేక నానాపాట్లుపడుతున్నాము కదా) 


ఇటువంటి దు:ఃఖములలో కూడా అప్పుడప్పుడు కల 
వచ్చినట్టు సుఖాలు వచ్చి పలకరించి పోతుంటా 
కష్టాలు చుట్టుముడతాయి. (పేకాటలో, గురప్పందాలలో, స్టాక్‌ మార్కెట్‌ 
లో లక్షలు పోగొట్టుకున్నా ఒకసారి పదివేలు వస్తే చాలు ఆనందంతో 
ఉజ్బితబ్బిబ్బయిపోతాడు. ఊరంతా చెప్పుకుంటాడు. అభీ మానవ నైజం) 


మహారాజా! జీవుడికి చేతిలో ధనం లేకపోయినా 
డంబరాలకు ఆర్జాటాలకు తక్కువలేదు. గొప్ప కోసరం యజ్ఞములు 
యాగములు చేస్తాడు. ఎంతో వ్యయం చేసి పెళ్లిళ్లు ఉపనయనాలు 
చేస్తాడు. వాటికి ఎంతో ధనం వ్యయం అవుతుంది. అప్పులు కొండలాగా 
పెరిగిపోతాయి. ఆ ధనం సంపాదించడానికి మరలా లౌకికమైన 
కర్మలలో లీనం అవుతాడు. పతితుడు అవుతాడు. కొండ ఎక్కేవాడు 
దారిలో రాళ్లు ముళ్లు గుచ్చుకుంటే ఎంత బాధ పడతాడో అలాంటి 
బాధలే పడతాడు. (పేరుకోసరం, గొప్పకో 
శుభకార్యాలు చేసి, వ్యాపారాలు చేసి, ఆ అప్పులు తీర్టలేక లాకు 


తీసుకున్న వాళ్లు ఎంతో మంది.) 


సరం అప్పులు చేసి ఆర్జాటంగా 


జక్కోసారి తినడానికి తిండి కూడా కరువవుతుంది. ఏమీ 
చెయ్యలేని స్టితి. కోపం వస్తుంది. ఆ కోపం భార్మాపిల్లల మీద 
చూపిస్తాడు. అంతకన్నా ఏమీ చెయ్యలేడు కాబట్టి. అటు వంటి 


పరిస్తితుల్లో ఏమీ చెయ్యలేక, కాళ్లు ముడుచుకొని నిదపోతాడు. 
93 


శ్రీమద్భాగవతము 


చచ్చినశవం లాగా పడి ఉంటాడు. 


ఏడి పరిస్తితి ఇలా ఉంటే, మరి కొందరికి ఆ నిద్రకూడా 
ర్లు కొ క్ర తింటూ ఉంటారు. దుర్మా ర్గులతో సే స్నెహం 
చేరక కారణంగా కంటి నిండా నిద్రక రాడా కరువవుతుంది. 


తిండి తినడానికి, కంటి నిండా నిదపోవడానికి 
ఉండదు, అన్న విషయం మనకు తెలిసిందే కదా 


మహారాజా! ఇంకా, ఎదుటి వాళ్ల ధనమును 
అపహరించడానికి ఎదుటి వాళ్ల ea లను లొంగదీసుకోడానికి 
నిరంతరం ప్రయత్నించేవారు కూడా 
పట్టుకొని కొట్టినా, రాజభటులు పట్టుకొని కొట్టినా, అ అరం 


బంధించినా వీరు తమ బుదిమానుకో 


ల ఆ లు 


(నేటి కబ్టాదార్లు, చిట్‌పండ్‌ కంపెనీ పెటి, పజల డబ్లును వసూలు చేసి 


ల్లు cee డబ్య అ వారి త లోబరచుకొని 


94 


పంచమ స్కంధము 


బ్లాక్‌ మైల్‌ చేసి డబ్బు సంపాదించే వాళ్లు ఈ కోవలోకి వస్తారు) 

జీవుడు విధంగా ఎదుటి వారిని మో 

ధనాన్ని అపహరించినా, అది వాడి దగ్గర నిలవదు. వీడి కంటే ఘనుడు 
రొకడు ఉంటాడు. వాడు వీడిని మోసంచేసి వడు సంపాదించిన 

తాడు. వీడికన్నా పైవాడు, వీడిని పట్టుకొని ఆ ధనాన్ని 
డు. ప్రకారము అక్రమంగా ఆర్టి ము చేతులు 


సం చేసి, వారి 


ెరుతూ ఉంటుంది. 
(బకడు దొంగతనం చేసి 10 తులాల 
ము. వాడిని పోలీసులు పట్టుకొని 


అర 6తు 
మాతమే ౬ రికవర్‌ అయిందని చెబుతారు. ఆఖరుకు 3 తులాలు మాత 
దొరికిందని కోర్టులో చెబుతారు. 


చెయ్యడానికి పయత్తించడం, ఒకరి మీద ఒకరికి అనుమానం 
రావడం, విరోధము, ద్వేషం పబలడం జరుగుతుంది. ఒకరిని ఒకరు 


కొట్టుకోవడం, చంపుకోవడం జరుగుతుంది. 


శరాజా! జీవుడు దేహములో ఉండి ఈ మాదిరి 
పవర్తించడానికి, సంసారకూపంలో 


పడడానికీ, ఆ జీవుడు 


శ్రీమద్భాగవతము 


(అంటే కాళ్లు విరగడం, చేతులు విరగడం, గాయాలు కావడం, 


పడి వందల ద్ర ట్‌ యుల ద అలా రు. మి. 


ఆవేశపడి, Cerny mee డం, es 
లకు ఆత్మహత్యలు చేసు తం తనను ప్రేమించలేదని ఆ 
: డమ్‌ )ండి తోసి చంపడం, 
క? ఏడవడం, తనకు స దానిమీద విపరీతమైన 
ముకోవడం అది లేకపోతే బతకలేను అనే వా 
లోనుకావడం, అంతా నాకే కావాలి అనే లోభము, నాకు a ఎదుటి 


ఎదుటి వారి సంతోషాన్ని చూచి ఈ 


గా రెయె హానికి 


పడటం, చెడ్డ పనులు చేసి ఎదుటి వారి చేతిలో 
కావడం, ఆకలికి షూ కోలేక పో 


పంచమ స్కంధము 


రు అనే మాయలో పడతాడు. పెళ్లి 
చేసుకుంటాడు. ఒకరికి ద్దరు అయ్యారు కదా. వాళ్లు ఉండటానికి ఒక 
ఇల్లు కావాలి. దాని కోసరం నానా పాట్లు పడతాడు. ఇంతలో పిల్లలు 
ట్లతో ఆనందం కలిగినా 


పుడతారు. వారి ఆటపాటలతో ముద్దు వ 


ము అనే అంధకారంలో పడి కొట్టుకుంటున్నాడు. 


ఏయు అతి తి స్వల్పమైన కాల పరిమాణము నుం 
ఇయము వరకూ వ్యాపించి ఉంది. ఈ కాల 
క మూ గుతూనే ఉంటుంది. ఈ కాలచక్ర 
వము చేత అతి స్వల్పమైన గడ్డి పరక దగ్గర నుండి భారీశరీరంతో 
ము వరకు ఉన్న సకల ప్రాణుల యొక ఆయుష్టును బా 
యౌవన, వార్ధక్యముల ర 3పంలో ౩ నిత్యమూ హరిస 
కము ళా ఎవరి తరమూ కాదు. 


ఇటువంటి పాషండ దేవతలను పూజించే వారు ఎక్కువగా 
ఇతరులను మోసగిస్తూ ఉంటారు. వా౭ 
97 


శ్రీమద్భాగవతము 


ఉండదు. తినడం, స్త్రీలతో సంభో గించడం, నిద్రించడం, సుఖించడం. 
ఇదే జీవనంగా గడుపు 
జీవించడానికి అలవాటు పడతాడు. ఇటువంటి స్వేచ్చాజీవనానికి 
అలవాటు పడ్డ జీవుడు తనకు మరణం ఆసన్నమవుతోందని 
గహించలేడు. 


తాడు. దాదాపు వానరుల మ 


రల స్వాళ్ళిగా 


3 తు ఉంటాడు. ఆ సమయంలో మృత్యువు 
నుండి 


ఏనుగులాగా మీద పడటానికి సిద్ధంగా ఉంటుంది. మృత్యువు 
తప్పించుకోడానికి కొండ గుహల పం పరు౧డతాడు. 
(కార్జారేట్‌ హాస్టిటలు వెంట తిరగడం, ఆక్షిజన్‌ పెట్టడం, తాత్కాలికంగా 


హార్ట్‌బీట్‌ ఇవ్వడం ఇలాంటివి. చుట్టు పది మంది డాక్టర్లు చేరి ఎవరు 


98 


పంచమ స్కంధము 
రుకుండా వారికి తోచిన వైద్యం చెయడం. 
కూడా చావనివ్వరు. ఇవన్నీ తుదకు చస్తాడని 


పసమాదముల వలన కలిగే బాధలు వీటిని తట్టుకోడానికి శక్తి లేక నానా 
యాతనా పడుతుంటాడు. 


క్కోసారి కొంతమంది కలిసి వ్యాపారాలు చేస్తుంటారు. 


పంచుకోడంలో తగాదాలు వస్తాయి. 


అభేధాలు వస్తాయి. ఒకరిని ఒ వేసుకుం 
దానివలన శతుత్వము పెరుగుతుంది. ఒక్కొక్కప్పుడు ఈ 


పోతుంది. చేతిలో చిల్లి గవ్వ ఉండదు. ఇల్లు వాకిలి అంతా పోతాయి. 
తినడానికి తిండి తలదాచుకోడానికి నీడ కరువవుతాయి. తనకు 
) పొందలేడు. బాగా బతికిన వాడు బికారి 


తాడు. అప్పుడు ఎలాగైనా ధనం సంపాదించాలని అడ్డదార్లు 
తొక్కుతాడు. ఇతరులను మోసం చేసి ధనంసంపాదించాలి అని 
అనుకుంటాడు. ఆ 


మోసం బయటపడి అవమానాల పాలవుతాడు. 


శ్రీమద్భాగవతము 


మానవుడికి మరొక విధంగా కూడా సుఖాలు 
కలుగుతుంటాయి. ఇంట్లో ఉన్న తల్లి తండ్రులు, తాతలు పో యినవప్పుడు 
దు:ఖము, కొడుకులకు కూతుళ్లకు 
పుట్టినప్పుడు సంతోషము ౨! : 
వస్తే భయపడి పోతాడు. అందరి మీదా చిరాకు పడతాడు. వాళ్ల పక్కన 
సుంటాడు. 


కూర్చుని వాళ్ల ఆలనా పాలనా చూ? 


ఎక్కువయితే కుంగిపోతాడు. 
ఈ పకారంగా జీవుడు సంసారంలో 
ప పత బంధింపబడ్డ జీవుడు పరమాత్మ 


కూడా ఉండదు. తగు, 
లు అనుభవించడం వీటికే సమయం 


భార్య, పిల్లలు, సంపాదన, సుఖ 


చాలదు. 


కాని ఈ సంసారన 


సాగరాన్ని 6 దాటడానికి ఆ పరమాత్మను 
) మార్దము. కానీ, ఎవరికీ ఈ 
కుల ప్రయాణం లా పల ఇష్టం ఉండదు. అటువంటి వారికి 

ఎన్నటికీ ముక్తి లభించదు. భగవంతుని అనుగ్రహం పొందాలంటే, 
ంతములయందు స 


100 


పంచమ స్కంధము 
డు భగవంతుని మీద అచంచలమైన భక్తి పు 


పడిపోతారు. అటువంటి వారు కూడా భగవంతుని సతత ఇంక 
మ్‌ వంటి రాజులు కూడా. యుక్త క్తి పొందలేరు. లఎందుకంటి, , కతి యులకు 
ము, వారి రాజ్యము మీద మక్కువ ఎక్కువ. ఈ క్‌ రాజ్యం 
భూమి నాది అనే అహంకారంతో గర్విస్తుంటారు. తోటి 


, మునులు, మరణించిన తరువాత 
స్‌ నా! మునకు పోతారు. అక్కడ స్వర్గసుఖములు + 


టో కాస్తూ అయుతానారా మరలా మానవ లోకంలో 


భరతుడు చెప్పిన కథకు వివరణ చెప్పాడు. ఇంకా ఇలా అంటున్నాడు. 


101 


శ్రీమద్భాగవతము 


“ఓ పరీక్షిత్‌ మహారాజా! చిన్న ఈగ గరుత్మంతునితో పోటీ 
పడటానికి ఏ విధంగానూ సరిపోదు. అలాగే ఈ భూమి మీద ఉన్న ఏ 
రాజుకూడా రాజర్నులు అయిన భరతుడు, బుషభుడు ఏరితో ఏ 
విషయంలోనూ పోటీ పడలేరు. భరతుడు తాను యౌవనంలో 
ఉండగానే పరమాత్మ యందు తనమనసును లగ్గం చేసాడు. 
పాపంచిక విషయములలో ఆసక్తిని ప నత్తిగా విడిచి పెట్టాడు. 


నోగములను, అనంత మైన సంపదలను, విషయవాంఛలను 
పూర్తిగా తృ్యజించాడు. భరతుడి దృష్టిలో భగవంతుని మీద ఉన్న 
అచంచలమైన భక్తి ముందు ౦ కూడా ఎందుకూ పనికిరాదు. 
కర్మవశాత్తు లేడిగా పుట్టినా, ఆ లేడి శరీరమును లమ 


కున్నాడు. ఇటువంటి రాజర్షి అయిన భరతుని పరిశుద్ధమైన 
గుణములను, ఆయన చెసిన కర్మలను లోకం అంతా గౌరవిస 

ర ఏం, ఆయుష్షును వృధద్ధిచెందించేది, ధన్యమైనది, 
యశస్సును న కర స్వర్ణమును, మోక్షమును ఇచ్చేది అ అయిన 
భరతుని చరిత్రను విన్నా గానం చేసినా, వారికి అన్ని కో 
నెరవేరుతాయి.” అని శుకుడు పరీక్షిత్తు మహారాజుకు భరతుని 


గుంటి. 


యం 


రు ద్జాగవతము 


పంచమ స్కంధము 


పంచమ స్కంధము 


రమ్ము 
ుష్టి మారుడు జన్మించాడు. పరమేషికి, 
భార్య సువర్టలకు ప్రతీహుడు అ అనే కుమారుథ 


పతీహుని an సువగల. . వారిద్దరికీ ప్రతిహర్త, ప్రస్తోత, ఉద్దాత అనే 


జన్మించాడు. 


కుమారులు జన్మించారు. ప్రతిహర్తకు స్తుతి ఇ అనే భార్య వలన అజుడు, 
యముడు అనే కువ రులు జన్మించారు. భూముడికి అతని భార్య 
బుషికుల్య వలన ఉద్దిథుడు అనే కుమారుడు జన్మించాడు. ఉద్దీథునికి 
అతని భార్య దేవకుల్యకు ప్రస్తాపుడు అనే కుమారుడు జన్మించాడు. 
ప్రస్తాపునకు అతని భార్య విరుత్ల వలన విభుడు అనే కుమారుడు 
కలిగాడు. విభుడు అతని భార్య రతికి పృథుసేనుడు అనే కుమారుడు 
జన్మించాడు. ప్రథుసేనుడికి అతని భార్య ఆకూతి వలన నక్తుడు, 
నక్తుడికి అతని భార్య ద్రుతి వలన గయుడు అనే 

కువ రుడుజన్మించాడు. 


103 


శ్రీమద్భాగవతము 


గయుడు గొప్ప రాజర్షి. సత్త్వగుణ సంపన్నుడు. విష్ణు 
భక్తుడు. ఆత్మజ్ఞానమును పొందిన వాడు. ఆ గయుడు ప్రజాపాలన 
లోనూ, దుష్టులను శిక్షించడంలోనూ, ప్రజలకు తగిన సౌకర్యాలు 
కల్చించడంలోనూ,. ప్రజలలో ఉన్న సామర్థ్యమును గుర్తించి వారిని 
తగురీతిగా గౌరవించి సత్కరించడంలోనూ, ప్రజలకు ధర్మబోధ చేసి 
వారిని సన్మార్గులుగాతిర్చిదిద్దడంలోనూ, యజ్ఞములు, యాగములు 
రాజధర్మములను ఆచరించడంలోనూ, తాను గృహన్నా శమ ములో 


ఉండి భార్యా బిడ్డలను సంతోషపెట్టడంలోనూ, గయుడు సమర్హుడు 


అనిపించుకున్నాడు. 


అంతేకాదు, సర్వవ్యాపి అయిన పరమాత్మకు తాను 


లేకుండా ఉండేవాడు. త్రికరణ శుద్ధిగా పరమాత్మను 
సేవించేవాడు. భగవంతుని ఎడల అపారమైన భక్తి కలవారి 
పాదములను ఆశ్రయించి వారి సాంగత్యములో తానుకూడా 
భగవద్దక్తిని అలవరచుకొనేవాడు. పైధర్మములను ఆచరించడం వలన 
గయుని యె 


ఎక్క బుద్ది పరిశుద్దము అయింది. 
థి థ్‌ 


గయునికి దేహాభిమానము(నేను, నాది అనే భావను 
నశించింది. గయుడు ఎల్లప్పుడు తనలో ఆత్మస్వరూపంగా 
వెలుగుతున్న పరమాత్మలో లీనమయి బ్రహ్మానందము అనుభవిస్తూ 
ఉండేవాడు. ఈ పకారంగా దేనితోకూ డా సంగము పెట్టుకోకుండ 


ము రాజ్యపాలన చేస్తూ ఉండేవాడు. 


104 


పంచమ స్కంధము 


చేసేవాడు. మంచిమనసు కలవాడు. సకల శాస్త్రములు చదివిన 
ధర్మమును రక్షించేవాడు. శ్రీమంతుడు. సాధుజనులను 
వాడు. భగవధ్ధక్తులను సేవించేవాడు. గుణవంతుడు అయిన 
తో సమానమైన రాజు ఎవరున్నారు అని అనుకొనేవారు. 


లతో సమృద్దిగా ఉండేవి. పంటలు 


అటువంటి మహానుభావుడు అయిన గయునికి త 
గాయంతి ద్వారా చి చిత్రరథుడు, సుగతి, అవిరోధనుడు, అనే ముగ్గురు 
105 


శ్రీమద్భాగవతము 


ంయూరులు జన్మించారు. వారిలో చితరథుడికి అతని భార్య ఊర్లకు 
ూట్టు అనే కుమారుడు జన్మించాడు. సమాట్టు భఖ 
రు లీచి జన్మించాడు. మరీచికి అతని భార్య ఇందుమతికి 
బిందుమానుడు అనే కుమారుడు జన్మించాడు. బిందుమానుడికి 
అతని భార్య సరఘకు మథునుడు జన్మించాడు. మథునకు అతని 
భార్య సుమనకు వీరవ్రతుడు జన్మించాడు. వరవ్రతునకు అతని భార్య 
భోజ వలన మంథుడు, ప్రమంథుడు అనే కుమారులు జన్మించారు. 
మంథునకు అతని భార్య సత్యకు భౌవనుడు అనేకుమారుడు 
జన్మించాడు. భౌవనుడికి అతని భార్య 
కుమారుడు జన్మించాడు. త్వష్టకు, అతని ఇ 


దూషణ వలన త్వష్టఅనే 
ర్య విరోచనకు విరజుడు 
ెరిద్దరికీ 


అనే వాడు చాలా గొప్పవాడు. ఈ శతజిత్తు 


== 


సంపాదించి పెట్టాడు అని పెద్దలు అంటారు. 


పంచమ స్కంధము పదునైదవ అధ్యాయము సంపూర్ణము 
ఓం తతత ఓం తత్షత్‌ ఓం తత్షత్‌ 


106 


పంచమ స్కంధము 


శ్రీమద్దాగవతము 
పదునారవ అధ్యాయము. 


పరీక్షిత్‌ మహారాజు శుక మహర్షిని ఇలా అడిగాడు. 


“ఎంత వరకు నూర్శునికాంతి పడుతుందో అంత 
మేరా భూగోళము విస్తరించి ఉంది అని తమరు నాకుచెప్పారు. అదీ 
కాకుండా ఈ భూమి మీద ప్రియవ్రత మహారాజు తన రథమును తిప్పి, 
భూగోళమును ఏడు భాగములుగా చేసాడనీ, వాటి మధ్య 
ఏడుసముద్రములు ఏర్పశ్డ్ఞాయనీ తమరు చెప్పారు. ఈ 
సప్తసముద్రముల పేర్లు, వాటిమధ్య ఉన్న ట్వీపముల పేర్లు, నాకు 


హద్దులు నాకు చెప్పలేదు. ఆ విశేషములుకూడా నాకు 
తెలియజేయండి. 


గుణముల కలయికతో ఒక విరాట్‌ 
కు. ఆ విరాట్‌ స్వరూపము యందుమనస్సు 
లగ్గం చేస్తే, వాసుదేవుని తెలుసుకోగలము. కాని పరమాత్మ యొక్క 
స్తూల రూపము ఎలా ఉంటుంది వివరంగా తెలియజేయండి.” అని 
అడిగాడు పరీక్షిత్తు. దానికి శుక మహర్షి ఈ విధంగా సమాధానం 
చెప్పాడు. 


స్వరూపమును ధరించాథ 


107 


శ్రీమద్భాగవతము 


ఆ పరమాత్మయొక్క విరాట్‌ రూపమునకు ఆది, 
లేదు. అది ఈ విశ్వము అంతా నిండి ఉంది. అది ఒక 
తన జీవిత కాలము శమించిననూ, ఎన్నటికీ తెలుసుకోలేడు. అంతే 


అంతము 


ను గురించి మా 


క్కు ద్వారా, మనస్సు ద్వారా ఆ విరాట్‌ స్వరూపమును 
ింపలేము. కాబట్టి నేను నా శక్తి మేరకు ఈ భూగోళము గురించి, 
దాని విస్తీర్ణము గురించి, అందులో ఉన్న ముఖ్యమైన ట్వీపముల 
గురించి నీకు వివరిస్తాను. 


ఈ భూమండలమును ఒక పద్మముతో పోల్చవచ్చును. 
అందులో విస్తరించి ఉన్న రేకులే సప్తద్వీపమ 
మధ్య ఉన్నది జంబూట్వీపము. ఈ జంబూద్వీపము లక్షయోజనముల 

ము కలిగి ఉంది. ఈ జంబూద్వీపము తామరాకు వలె గుండ్రంగా 
ఉంటుంది. ఈ జంబూద్వీపంతో తొమ్మిది వర్షములు (అనగా 
దేశములు, ప్రాంతములు. మన దేశాన్ని భారతవర్షములని అంటారు.) 
ప్రతి వర్షము తొమ్మిది వేల యోజనముల విస్తీర్ణము కలిగి ఉంది. ఈ 
తొమ్మిది వర్షముల మధ్య ఎనిమిది పర్వతములు ఆ తొమ్మిది 
వర్షములకు 


లు. ఆ సప్తద్వీపముల 
—0 


య A 


ఈ తొమ్మిది వర్షములలో ఇలావ్యత వర్షము అనే దేశము 
మధ్యగా ఉంది. ఈ ఇలావ్యత వర్షములోనే మేరు పర్వతము ఉంది. 
మేరు a సువర్ణమయము. ఈ మేరు పర్వతము 

ము కలిగి ఉంది. ఈ మేరు పర్వతము 


108 


పంచమ స్కంధము 


ఇలావ్యత వర్షమునకు దక్షిణవ 
కింపురుషము, భారత వర్షము ఉన్నాయి. 


విడదీసి, వాటికి సరిహద్దులుగా ఉన్నాయి. 


ము అనే పర్వతము, 


దానికి హద్దుగా 


తేనె 4 ఉంటుంది. 
యూడవ దానిలో చెరకు రసం ఉంటుంది. నాలుగవ దానిలో 
109 


మొదటిదానిలో పాలు ఉంటాయి, రెండవ దానిలో 


శ్రీమద్భాగవతము 


పరిశుద్ధమైన నీరు ఉంటుంది. సిద్దులు, చారణులు వచ్చి ఈ 
హదములలో ఉన్న నీటిని తాగి సిద్దులు పొందుతారు. 


రం యే 


మందర పర్వతమునకు కింద భాగమున దేవచూతము 
) మామిడి చెట్టు ఉంది. దానికి పెద్ద పెద్ద మామిడి పండ్లు కాస్తాయి. 
ఎండి కిందపడి నలిగిపోయి వాటి నుండి ఎరగా ఉన్న 


అవి ఆ చెట్టు ను 
రుచికరమైన రసం పారుతూ ఉంటుంది. ఆ రసం ఒక నది మా 
అయింది. దాని పేరు అరుణోదము. ఆ నది మందరపర్వతము నుండి 
ఇలావ్యత వర్షము వరకు ప్రవహిస్తూ ఉంటుంది. ఈ నదిలో ఉన్న 

ునుతాగడం చేత యక్షకాంతల శరీరములు ఎప్పు 


డూ 


మామిడి రసవ 


మంచి వాసలను వెదజల్లుతుంటాయి. 


వతు వాటి రసం నది అనా పారుతూ ఉంటుంది. దానినే 
జంబూనది అంటారు. (ప్రస్తుతం ఉన్న జమ్ము ప్రాంతం అదే కావచ్చు. 
షము వరకూ భట ర ఉంటుంది. 


శ్మితోనూ కలిసి అనేక 


పంచమ స్కంధము 


ము పక్కనే ఉన్న మహాకదంబ 


అవ అన్నీ కలిసి ఒక నదిగా పారుతుంటుంది. ఆ నది ఇలావ్యత వర్షము 
వరకూ వ్యాపించి ఉంటుంది. 


నాలుగవది అయిన కుముద పర్వతము పక్కన ఉన్న 
శతవల్మ అనే మర్రి చెట్టు ఉంది. దాని మొదలునుండి కూడా ఒక నది 
పవహిస్తూ ఉంటుంది. ఆ నది ఉత్తర దిక 
రులను సస్యస్యామలం చేస్తుంది. ఈ నదులలో ప్రవహించు 
సములను, జలమును సేవించిన వారికి ము సలితనము 
వలనవచ్చే అనర్ధములు రావు. ఎటువంటి రోగములు రావు. 
జీవితాంతము సుఖంగా కాలం గడుపుతారు. 


గా పవహిస్తుంది. అది తీర 


, దాని 


ము, కురరము, కుసుంభము, వైకంకము, త్రికూట, ము, 


కరము, పతంగము, రుచకము, నిషధము, శితివాసము, కపిలము 


దిక్కులుగా వ్యాపించి ఉన్నాయి. అవి 18 క అల పొడుగుగ 
విస్తరించి ఉన్నాయి. అలాగే మేరు పర్వతమునకు పడమటి దిక్కున 
పారి యాత్రము, పవనము అనే రెండు పర్వతములు ఉత్తర దక్షిణ 
దిక్కులుగా వ్యాపించి ఉన్నాయి. వాటి పొడుగు 18వేల యోజనములు. 


మేరు పర్వతమునకు దక్షిణ దిక్కుగా కైలాసపర్వతము, కరవీర 
111 


శ్రీమద్భాగవతము 


పర్వతము ఉన్నాయి. ఇవి తూ 
ఇవికూడా 18 వేలయోజనముల పొడుగు ఉన్నాయి. రెండు వేల 
యోజనముల ఎత్తు కలిగి ఉన్నాయి. మేరు పర్వతము ఉత్తర దిక్కున 
త్రిశ్చంగము, మకరము అనే పర్వతములు ఉన్నాయి. ఇవి తూ? 
పడమరలుగా 18వేల యో 
మోజనముల ఎత్తుతో ఉన్నాయి. (ఈ ఎనిమిది పర్వతములు 
సమానమైన పొడుగు ఎత్తుతో ఉన్నాయి. అంటే నలుపక్కలా చదరంగా 


ఉన్నాయి.) వీటి మధ్య మేరు పర్వతము ఉంది. 


రు పడమరలుగా వ్యాపించి ఉన్నాయి. 


జనములు వ్యాపించి ఉన్నాయి. రెండు వేల 


ఈ మేరు పర్వతము మీద మధ్య భాగమున బ్రహ్మదేవుని 
సత్మలోకము ఉంది. టిని పేరు శాతకౌభీపురము అని అంటారు. ఈ 
బ్రహ్మలోకమునకు నాలుగు పక్కలా ఇంద్రుడు మొదలగు 
లోకపాలకులయొక్క పురములు ఉన్నాయి. ఈ పురముల యొక్క 
విస్తీర్ణము బ్రహ్మ యొక్క పురము విస్తీర్ణములో నాలుగవ భాగము. 


శ్రీమద్భాగవతము 


పంచమ స్కంధము 
ఓం తత్లత్‌ ఓం తత్సత్‌ ఓం తత్షత్‌ 


పదునారవ అధ్యాయము సంపూర్ణము 


౯9 


112 


పంచమ స్కంధము 


జలధార సప్తర్షి మ ములోనికి పవేశించింది. సప్తబుషులు ఆ 


షై మండలః 
జలధారను గంగాదేవిగా గుర్తించి పూజించారు. ఆ గంగాజలమును 
తమ శిరస్సుల మీద చల్లుకున్నారు. విష్ణువు పాదముల నుండి 


ఉధ్సవించిన ఆ గంగ ముక్తిని పసాదించగలదని అంగీకరించారు. 


మును దాటిన ఆ గంగా ప్రవాహము 
హము మేర పర్వత శిఖరము మీడ 


లోకము తరగత న ఆగంగా ప్రవాహ ము నాలుగు ధారలు 


ముల గుండా ప్రవహిస్తూ కిందికి జారి 


ము మీదకు తను అక్కడ నుండి సీత అనే 


) గుండా పవహించి 


శ్రీమద్భాగవతము 


తూర్చుసముదములో కలిసిపోయింది. 


రెండవది అయిన చక్షు అనే గంగా ప్రవాహముమాల్యవంత 
పర్వత శిఖరము మీదుగా ప్రవహించి, భూమి మీదికి చేరి, వేగంగా 
ప్రవహిస్తూ, కేతుమాల వర్షము గుండా ప్రవహిస్తూ, పడమటి 
సముద్రములో కలిసిపోయింది. 


మూడవదిఅయిన భద అనే జలధార మేరు శిఖరము 
నుండి పర్వతముల మీదుగా ప్రవహిస్తూ, శృంగవంత పర్వతము 
నుండిప్రవహిస్తూ భూమి మీదికి వచ్చి, ఉత్తర కురు దేశము 


ములో కలిసిపోయింది. 


గుండా 


ఆఖరుది అయిన అలక నంద మేరు పర్వతము నుండి 
దక్షిణ దిక్కుగా ప్రవహించి, అనేక పర్వతముల గుండా ప్రవహించి, 
Send హేమకూట పర్వతము, హిమాలయ పర్వతములగుం 
మంచి, భారత ర కరు ప్రవేశించి, దక్షిణముగా ఉగ్గ 
స్తూ ఉంది. ఈ అలక నందలో స్మానం చేస్తే 


) పోతాయని నమ్మకము. ఈ అలక నందలో స్నానం 


య, అశ్వమేథ యాగములు చేసిన పుణ్యం 


ఇవే కాకుండా ఇంకా ఎన్నో నదులు చిన్న చిన్న ధారలుగా 
మేరు పర్వతము నుండి పుట్టి అనేక పర్వతముల గుండా ప్రవహించి, 
అన్ని వర్షములను సస్సన్యామలము చేసి, తుదకు సముద్రములలో 


114 


ల ఎనుభవిస్తారు. తొమ్మిదవ కక ము అయిన భరత వర్షములో 
కర్మభూమి. భారత వర్షము కాకుండా మిగిలిన ఎనిమిది వర్షములలో 
నివసించే వారు దేవతలతో సమానంగా రు. వారికి బలం 
ఎక్కువ. వారి శరీరములు ధ్యఢంగా ఉంటాయి. వారు ఎప్పుడూ 
యవ్వనవంతులుగా ఉంటారు. లు కూడా 

టారు. ఆ ఎనిమిది వర్ష ములలో - న్న ప్రజలు స్వర్గలోక 
సుఖములతో సమానమైన సుఖముe6 


ఎంతో అందంగా 


ఈ వర్న జం 


యు తక్క మిగిలిన వర్షములు అంటే ఇతర దేశాలు కదా! 


అందుకేనేమో మన వాళ్లంతా ఇతరదేశాల మీద మోజుతో ఆ దేశాలలో 


115 


శ్రీమద్భాగవతము 


ఇక్కడ లేనిసుఖాలు అనుభవించాలనే కోరికతో, ఇతర దేశాలకు 
ఎగిరిపోతుంటారు.) 

ఓ పరీక్షిత్‌ మహారాజా! ఈ తొమ్మిది వర్షములలో ఉన్న 
ప్రజలను అనుగ్రహించ డానికి పరమాత్మ వివిధ Sa రూర్తుల పేర్లతో 
దర్శనం ఇస్తుంటాడు. (వెలుస్తుంటాడు అని చెప్పుకోవచ్చు. ప్రపంచంలో 
మతాలలో ఎంతో మంది దేవుళ్లు 


ఆ పరమాత్మ స్వరూపాలే 


ఉన్నా అన్నీ 


ఓ పరీక్షిత్‌ మహారాజా! ఈ మీద తొమ్మిది 


శ మొదటిది ఇలావ్యత 


నమో hay పలు ) సర్వగుణ 
౮ శ్తయ రావ్యక్తాయ నమూ ఇతి. 


త్రములో సంకర్షణుని కీర్షిస్తున్నాడు. 


యూత వాసుదేవుడు; ప్రద్యుమ్న అనిరుద్ధ, సంకర్షణ అనే నాలుగు 


ంపయులతో ie తుంటాడు. అందులో ఒకటి సంకర్షణుడు. 


సన అంశ. పరమాత త్మ శుద్ధసత్వగుణ సంపన్నుడు, 


116 


పంచమ స్కంధము 


అయినప్పటికినీ, సంకర్ష్వ ణుడిగా ఆయన చేసే పని సంహారము 


మసత్వము, అహంకారము € 


ానిస్తాడు. “కు దేవా! సకల గుణ 


ఈ పకారంగా ధథ్మా ములతో పకాశించే ఆ 


జరామరణభయము ఉండదు 


అన్నీ నీయందే నిక్షిప్తము అ 


ఉండటం వలన నా యము న ల రు. మానవ 


అందరినీ కోధమ ద్వారా, రాగద్వేషములద్వారా,ఈ మాయలో పడవేసి 
ముకు అతీతంగా వ్యవహరిస్తున్నావు. 
యించవలెను అని అనుకొనే నీభక్తులు నిన్ను 
మలు ఎలా ఉంటారు? నిన్ను సృష్టి స్తితి రర 
వ్ర రారు. అనంతుడిగా sin ఈ 


౦జ మాదిరి ఉంటుంది కదా! అంతటి 
మహితాత్తుడవైన నిన్ను ఎవరు ఆరాధించరు! 


117 


శ్రీమద్భాగవతము 


ఓ సంకర్షణా! నీనుండి బ్రహ్మదేవుడు ఉద్సవించాడు. ఆ బ్రహ్మ నుండి 
త్రిగుణములతో కూడిన ఈ సృష్టిని నిర్వహించాను. మేమందరమూ 
పరమాత్మ ఆదేశాలకు లోబడి ఆయన అనుగ్రహము చేత 
దేవతలను, సకల భూతములను స్యష్టించాము. త a 
స్వరూపుడు అయిన అనంతునికి నమస్కారము. 


సకల ప్రాణులను పరమాత్మునిచే సృష్టించబడిన మాయ 
కప్టివేయుచున్నది. సృష్టి స్థితి లయకారుడైన ఆ పరమాత్మ దయ లేనిదే 
అని శివుడు పరమాత్మను ప్రార్థించాడు. 


పంచమస్కంధము పదునేడవ అధ్యాయము సంపూర్ణము 
రుం తత్లత్‌ ఓంతత్సత్‌ ఓం తత్షత్‌ 


118 


పంచమ స్కంధము 
పంచమస్కంధము 
పదునెనిమిదవ అధ్యాయము. 


భద్రాశ్వ వర్షము. ఈ భద్రా 

అనుచరులు నివసిస్తూ తం టార 

హయగ్రీవరూపములో ఉన్న పరమాత్మ. ఈ అ భగశవుడు ఈ 

విధంగా ధ్యానిస్తాడు. | 

“కుం నమో భగవతే ధర్మాయాత్మ విశోధనాయ నమ ఇతి.” 

ము ధర్వస్వరూపుడు, మానవులలో ఉన్న అజ్ఞానమును అవిద్యను 

పోగొట్టి ఆత్మజ్ఞానమును ప్రసాదించే హయగ్రీవ స్వరూపమును 

స్మరిస్తున్నాము. ఈ వ ానవులందరూ అజ్ఞానవ ములో అవిద్యలో 

కొట్టుమిట్టాడుతున్నారు. పుట్టినవాడు చావక తప్పదని అందరికీ తెలుసు. 
ళ్ల ముందే తన తండ్రి, తాతలు, ఒకి soe తనకన్నా చిన్నవారు 


ఉంటాడు. ఇంకా ఇంకా ధనము 
లను అనుభవించాలని ఆశతో 


బతుకుతాను అని అనుకుంటూ 


సంపాదించి ఆ ధనముతో సుఖమ 


119 


లో న ఇది slo . నీకు అసాధ్యము 
దు. ప్రతి ప్రా! ంనకు నీవే కారణము. అయ 


యు ము అయినప్పుడు వేదములు, 
శాస్త్రములు అన్నీ మరుగున పడిపోయాయి. నీవు హయగ్రీవ రూపంలో 
వేదములను పునరుద్ధరించావు. వాటిని బ్రహ్మ ముఖము నుండి 
వెలువరించావు అట్టినీకు నమస్కారము.” అని భదశవుడు 
హయగ్రీవరూపంలో ఉన్న పరమాత్మను వై శు 


రించాడు. 
యి 


ఓ పరీక్షిత్‌ మహారాజా! తరువాతి వర్షము హరి వర్షము. 
హరి వర్షములో పరమాత్మ న్యసింహావతారములో ఉపాసింప 
బడతాడు. న్యృసింహావతారము గురించి తరువాత వివరిస్తా 


హరివర్షమ ౨లో పహాదుడు తన అనుచరులతో నివసిస్తుంటాడు. 


wy 0 


120 


లకు వన్నెతెచ్చినవాడు, 


మహాభాగవత శ్రేష్టుడు, దైత్యదానవ కులము 
భగవద్దక్తుడు అయిన ప్రహ్లోదుడు పరమాత్మన 
కతా నాను 

“కుం నమో భగవతే శ్రీనరసింహాయ నమస్తేజస్తేజసే ఆవిరావిర్ణవ 
ప మ న న చ న న 
ఓం స్వాహా అభయమభయమాత్మని భూయిష్టా: ఓం క్రౌమ్‌ 


 ఇతి॥ 


“క్రినారసింహ్మునికి నమస్కారము. నారసింహుడు తేజస్సుకే తేజస్సు, 
అజ్ఞానమును అవిద్యను నాశనం చేయగలవాడు. 


ఓ దేవా! మా అందరికీ అభయం పసాదించు.”. 


ఇంకా ఇలా పార్థిస్తున్నారు. “ట్ర దేవా! నీ వలన సకల 
జగత్తుకు శుభం కలుగుగాక!దుష్టులు తమ దుష్టబుద్ధి వదిలి 
సన్మార్లులు అగుదురు గాక! మానవులు తమ బుద్దిబలమును 
మనస్సు ఎల్లప్పుడూ శుభములనే కోరుకొను గాక! మా అందరి బుద్ది 
త్మయందే లగ్నం అవును గాక! 


ఏకోరికలు లేకుండా ఎల్లప్పుడూ పరమ 


చేయడం వలన కలిగే ఫలితముల యందు మాకు ఆసక్తి లేకుండు 

గాక! ఎందుకంటే మేము చేసే పనులయందు, ఆ పనుల వలన వచ్చే 

ఫలితములయందు ఆసక్తి ఉంటే, మేము సంసారములో పడిపోతాము. 
121 


ఎల యందు, ఆ కార్య భం 


శ్రీమద్భాగవతము 


ఇల్లు, భార్య, పిల్లలు, బంధువులు, కోరికలు, సుఖములు వీటి మీద 
మమకారము పెరుగుతుంది. అలాకాకుండా మా బుద్ధి ఎల్లపుడూ 
భగవంతుని యందే లగ్నము అగును గాక! 


ఓ దేవా! ఆత్మతత్తమును తెలిసిన వారు కేవలము 
శరీరమును పోషించుకోడానికి కావలసిన ధనమును మాత్రమే 
సంపాదిస్తారు. ప్రాణములను నిలుపుకోడానికి కావలసిన ఆహారమును 
మాత్రమే తీసుకుంటారు. తనకు లభించిన దానితోనే త్యస్తి 
చెందుతారు. అటువంటి వారు ఇంకా ఇంకా సంపాదించాలని 
ఆశించరు. వారికి గృహము, సంసారము నందు ఆసక్తి ఉండదు. 
కేవలము భగవంతుని మీదనే మనస్సు లగ్షం చేస్తారు. 

ఓ దేవా! భగవంతుని గురించి తెలుసుకోవాలంటే 
భగవధ్ధక్తుల వలననే తెలుసుకోగలము. భగవధ్ధక్తులు భగవంతుని 
గురించి పలికే పలుకులు, చేసే కీర్తనలు మా చెవుల ద్వారా మా 
మనసులోకి ప్రవేశించి మా మనసులలో ఉన్న మలినములను 
పోగొడతాయి. కాబట్టి వివేకము కల ప్రతివాడూ భగవధ్ధక్తులను 
ఆశ్రయించి, వారి వలగు ఉపదేశములను పొందుతాడు. 


భగవంతుని ఏ కోరికలూ కోరకుండా సేవించే వారిలో 
ధర్మము, జ్ఞాన ము, వైరాగ్యము మొదలగు గుణములు పుష్కలంగా 


ఉంటాయి. అలా కాకుండా కేవలం కోరికలు తీర్షుకోడానికే 
భగవంతునికి పూజలు చేస్తూ, ఇల్లు, భార్య, పిల్లలు, ధనము వీటి 


యందే ఆసక్తి కలవారికి భగవంతునియందు భక్తి ఉండదు. అటువంటి 


122 


పంచమ స్కంధము 


డూ పాపంచిక విషయముల వంక విషయ 
ఎతూ ఉంటుంది. అటువంటి వారిమనసులలో 


5 Mann ౮% పరమాత్మను మన. 


123 


శ్రీమద్భాగవతము 


చాధివతయే ఏ షోడశకలాయ ఏ ఛన్జోమయా ి యా రాన్నమయా 
యా wis రాయ basen మూయ సహసే ఓజసే బలాయ కాన్లాయ 


మునకు, కామమునకు, కాంతికి ఆయన ప్రతీక. స 


డవు. అందరినీ రక్షిస్తూ 


అందరికీ నిన్ను సేవించడమే 


పరవ ౮ a 


ఓ దేవా! స్త్రీలు నిన్ను నిర్మలమైన మనస్సుతో పూజించి 
ఆ టు బాప 

కోరుకున్న కోరికలను సఫలం చేసుకుంటారు. నీవు కూడా ఆ స్త్రీలు 
కోరుకున్న కోరికలను తీరుస్తూ ఉంటావు. కాని ఆ కోరికల వలన కలిగే 


ఆరి 


ఫలమ 


ఎలు, సుఖములు తీరి పోగానే మరలా నిన్ను కోరికలు 


124 


పంచమ స్కంధము 


ఓ దేవా! నేను (లక్ష్మీదేవి సకల సంపదలకు అధిపతిని. 
దుకే అందరూ నన్ను సేవిస్తుంటారు. నా కరుణా 
కొరకు ఎదురు చూస్తుంటారు. కానీ నేను మాతము నిన్ను సేవిన 
కరుణ కొసరం ఎదురు చూస్తుంటాను. ఎంత; మంది నన్ను పూజించి 
నప్పటికినీ, నేను మాత్రము నిన్ను పూజించేవారిని, నీ భక్తులను 
మాత్రమే కరుణిస్తుంటాను. ఎన్ని పూజలు చేసినా ఇతరులు నా 
అనుగహానికి పాత్రులు కాలేరు. 


ఓ దేవా! నీ అభయహస్తము నుండి అన్ని వరములు 
కురుస్తుంటాయి. అందుకే నీ భక్తులు నీ అభయ హస్తమునకు 
ు. నీవు కూడా నీ భక్తుల తలల మీద నీ అభయ 
హస్తమును ఉంచి ఆశీర్వదిస్తుంటావు. నన్ను నీ sa సీను లో 
ఉంచుకోొన్నప్పటికినీ, నీవు మాతము ఎల్లప్పుడూ 
యాపుతుంటావు. నీ మాయను తెలుసుకోవడం ఎవతి. 
9 కాదు. అటువంటి నీకు నమస్కారము. 


ఓ పరీక్షిత్‌ మహారాజా! తరువాతది ప. షా ము. 
ర్షమునకు అధిపతి మనువు. ఈ వర్షములో ఉన్న ప 
మత్మావతారవ ులో ఉన్న పరమాత్మను Se — క్రింది 


ల 


౨ జపిసూ ఉంటారు. 
—0 


సహసే బలాయ మహా 


125 


ఓ దేవా! నీవు ఈ విశ్వమునకు ఈశ్తకుతన్న స్త్‌ 
జీవులలో లోపలా, బయటా ఉన్నావు. లోక పాలకులు కూడా నీ 
గురించి పూర్తిగా తెలుసుకోలేరు. ఇంద్రుడు 
పాలకులుకూడా మాత్లర్యముతో ఒకరిని ఒకరు  ద్వేషించ కుంటూ 
ఉంటారు. నీ కృప, కరుణ ఇ లేనిచో వారు ఈ విశ్వమును పాలించలేరు. 
నిజానికి నీవే ఈ సమస్త విశ Ss 


పరీక్షిత్‌ మహారాజా! తరువాతది హిరణ్యయ వర్షమ 1 
మాత్మ కూర్మావతారములో పాయు 


126 


పంచమ స్కంధము 


ఓ దేవా! నీవు ఎల్లప్పుడూ జలములో ఉండటం వలన నిను 

ూడటం సాధ్యంకాదు. నీవు సర్వసత్తగుణ విశేషణుడవు. నీవు 
కాలాతీతుడవు. ఈ విశ్వమునకు ఆధారము నీవే. నీవు ఎక్కడికైనా 
వెళ్లగలవు. సర్వవ్యాపివి. అట్టి నీకు నమస్కారము. నీవు నీ మాయా 
శక్తితో ఈ ప్రపంచమును ప్రకటితం చేస్తున్నావు. కాని ఇదంతా నిజం 
కాదు. నీ విరాట్‌ రూపము కూడా మేము కల్పించుకున్నదే. నీకు 
రూపము, పేరు లేదు. కానీ నీవు అనేక రూపములతో దర్శనం 
ము నీ రూపములను లెక్కపెట్టడానికి అలవికాదు. నీవు ఇలా 

రాదు అని ఎవ్వరూ చెప్పలేరు. అట్టి నీకు నమస్కారము. 


నీ మాయ వలననే ఈ పక్యతి, దేవతలు, మానవులు, 
సమస్త ప్రాణులు, లోకములు, ఉధ్ధవించాయి. రక రకాల పేర్లతో 
పిలువబడుతున్నాయి. ఇదంతా నీ మాయ నీవు ఒక్కడివే 
సత్యము. ఇదంతా నీ మాయ, భ్రమ. నీవు ధరించిన రూపములకు, 
పేర్లకు మధ్య తేడాను గుర్తించడం ఎవరి తరమూ కాదు. అట్టి నీకు 
నమస్క్మారము.”అని అర్యముడు ప్రార్ధించాడు. 


పరీక్షిత్‌ మహారాజా! తరువాతి వర్షమును ఉత్తర 
కురువర్షము అని పిలుస్తారు. ఈ వర్షములో పరమాత్మను వరాహ 
రూపములో ఆరాధిస్తారు. ఈ వర్షమునకు అధిపతి పృథివి. ఆమె 
ఉత్తరాఖండ వాసులతో కలిసి ఆ వరాహరూపంలో ఉన్న పరమాత్మను 


ఇలా పార్ణించింది. 
127 


శ్రీమద్భాగవతము 


“కుం నమో భగవతే మన్త తత్త లింగాయ యజ్ఞ్జకతవే 
మహాధ్వరావయవాయ మహాపురుషాయ నమ: కర్మశుక్లాయ 
తియుగాయ నమస్తే ఇతి.” 


ఓ దేవా! నిన్ను యజ్ఞములలో ఉపయోగించే మంత్ర 
తత్త్వః ము చేతనే తెలుసుకొనగలము. నీవు యజ్ఞవరాహమూర్తి 
యుక్టప్పరూసుతవు! అన్ని యజ్ఞములకు అధిష్టాన దేవతవు నీవు. 
అవయవములే యజ్ఞములు. నీవు మ క్‌ అట్టినీకు 


నము కోరి వెదుకుతూ 
సే యోగముల ద్వారా, వారి మనసుతో 


తెలియదు. నీ దర్శనము 
కావాలంటె సాధన చెయ్యా 


లి. ఆ సాధనకు ఫలితంగానే నీవు వారికి 
స్కృగుము ఇస్తావు. అంతేకానీ కేవలం కర్మలు చేసినంత మాతాన నీ 


ది మంచి శబ్దములు వినడం, ఇందియములతో 


, సుఖాలు అనుభవించడం, అహంకారంతో 
ప్రవర్తించడం ఇవి అన్నీ నీ మాయా స్వరూపాలే. నీ మా 
స్వరూపమే మానవుల చేత ఈ పనులు అన్నీ చేయిస్తూ వారికి 
ఆనందం కలిగిస్తూ ఉంది. అన్ని పనులకు కారణము సు 


128 


పంచమ స్కంధము 


మాయకు అతీతంగాఉంటావు. కేవలము ఆత్మతత్తము తెలుసుకున్న 
వారే నిన్ను దర్శించగలరు. అటువంటి నీకు నమస్కారము. 


ఓ దేవా! నీవు పుట్టిస్తున్నావు, పోషిస్తున్నావు, 


చేస్తున్నావు. ఇవన్నీ నీకు ఇష్టం అయి నీ కోసరం చేస్తున్నావా అంటే అదీ 


కాదు. కేవలం జీవులచేత తమ తమ పురాకృత కర్మలు అనుభవింప 
చేయడానికి నీవు ఈ సృష్టిని చేస్తున్నావు. నిజానికి ఈ పక్యతిలో 
చైతన్యం లేదు. కానీ సత్వ,రజస్తమోగుణముల పభావంతో ఈ పక్యతిలో 


మాయకు లోబడి జరుగుతూ ఉంది. నీవు మాత్రము ఈ 
తిగుణాత్మకమైన పక్య్ళతిని, అందులో జరిగే న్యష్టి,స్టితి, లయములను 
సాక్షీభూతంగా చూస్తున్నావు. అట్టి నీకు నమస్కారము. 


సృష్టి, స్థితి, లయ కార్యములు జరుగుతున్నాయి. అది కూ 


ఓ దేవా! నీవు రసాతలంలో ఉన్న నన్ను భూతలం మీదికి 
తీసుకు వచ్చావు. ఆ కార్యములో లోక భయంకరుడైన హిరణ్యాక్షుని 
వధించావు. అట్టినీకు నమస్కారము.” అని ప్యఖివి ఆది వరాహ 
మూర్తికి, యజ్ఞివరాహమూర్తిని కీర్తించింది” అని శుకమహర్షి పరీక్షిత్‌ 


మహారాజుకు మహాభాగవత పురాణమును వినిపిస్తున్నాడు. 


పంచమస్కంధము పదునెనిమిదవ అధ్యాయము సంపూర్ణము 
ఓం తత్సత్‌ ఓం తత్సత్‌ ఓం తత్షత్‌ 


129 


శ్రీమద్భాగవతము 


శ్రీమద్భాగవతము 
పంతొమ్మిదవ అధ్యాయము. 


శుకమహర్షి పరీక్షిత్‌ మహారాజుతో ఇలా అన్నాడు. 


“ఓ పరీక్షిత్‌ మహారాజా! తరువాత వర్షము కింపురుష 
వర్షము. ఈ కింపురుష వర్షములో హనుమంతుడు శ్రీరామచంద్రుని 
ఉపాసిస్తుంటాడు. కింపు కల i 
హనుమంతుడు అర్న్మిపేణుడు కలిసి శ్రీరామచంద్రుని ఈ విధంగా 


“ఏం నమోభగవతే ఉత్తమశ్లోకాయ నమ ఆర్యలక్షణ శీలవతాయ నమ 
ఉప శిక్షితాత్మన ఉపాసితలోకాయ నమః సాధువాదనికషణాయ నమో 
బ్రహ్మణ్యదేవాయ మహాపురుషాయ మహారాజాయ నమ ఇతి.” 


శ్రీరామునియందు ఉత్తమపురుషులయందు గల అన్ని మంచి 
గుణములు ఉన్నాయి. ఆయన తనకు ఉన్న మంచి గుణములను 


పంచమ స్కంధము 


మహాపురుషుడు. రాజులలో అగ్రగణ్యుడు. అట్టి శ్రీరామ చందునికి 


శ్రీరాముడు విశుద్ధమైన మనసు కలవాడు. ఆ 
లౌకిక బంధములు ఏవీ లేవు. వేదములను, శాస్త్రములను బాగా 
అధ్యయనము చేసిన వాడు. అహంకారము లేని వాడు. సాక్షాత్తు 
పము అయిన ఆ శ్రీరామచంద్రునికి నమస్కారము. 
రావణుడు మానవుల వల్ల తప్ప మరెవరి వల్లా చావు లేకుండా వరం 
పొందాడు. ఆ కారణం చేత శ్రీరామచంద్రుడు మానవుడిగా ఆ 
లోకంలో పుట్టి, రాక్షససంహారం చేసాడు. 


అయినా, కేవలం రావణుని చంపడానికే శ్రీరాముడు 
అవతరించలేదు. మానవులకు ఎన్ని కష్టాలు వస్తాయో, 
౦ ఎంత దుర్భరమైనదో, ఆ సమయంలో ఎంత 
ధైర్యంగా ఉండాలో తాను ఆచరించి, అనుభవించి లోకానికి 
తెలియబరిచాడు. లేకపోతే పరమాత్మ స్వరూపుడు, నిరంతరము 
ఆనందం అనుభవించేవాడు అయిన శ్రీరామునికి భార్యావియోగము, 
దాని వలన దు:ఖము కలగడంఏమిటి! 


శ్రీరాముడు బయట ప్రపంచంలో ఉన్న ఏ వస్తువు మీద 
గానీ, మనుషుల మీద గానీ ఎటువంటి ఆసక్తి చూపలేదు. కాని ఆసక్తి 
ఉన్నట్టు లోకానికి కనిపించాడు. ఆ కారణం చేతనే, సీతా వియోగం 
వలన కలిగిన బాధను అనుభవించాడు. అనుభవించినట్టు లోకానికి 
తెలియపరిచాడు. లేకపోతే సాక్షాత్తు లక్ష్మీస్వరూపిణి అయిన సీతాదేవి 
ఆయనను విడిచి వెళ్లడం ఎన్నటికీ జరగదు కదా! 
131 


శ్రీమద్దాగవతము 


ఇక్ష్వాకు వంశంలో జన్మించడం, సుందరమైన రూపం కలిగి 


ఉండటం, మంచి భాషాజ్ఞానము కలిగి ఉండటం, ఇవి అస 
శ్రీరామునికి ప్రీతి కలిగించలేదు. ఎందుకంటే మేము వానరులము, 
లో పుట్టలేదు. మాకు సుందరమైన రూపము 
లేదు. కానీ శ్రీరామచంద్రుడు 


So చ క 
స్నెహం 


. మాకు భాషా పరిజ్ఞానము 
్కన చేర్చుకున్నాడు. ఆదరించాడు. మా 
Peas . రాబట్టి, శ్రీరామ చంద్రుని భజించడానికి, కీర్తించడానికి, 
భక్తితో సేవించడానికి ఉన్నత కు ONE 
రూపం అవసరం లేదు. దేవతలు, రాక్షసులు, మృగములు, పక్షులు 
ఏవైనా శ్రీరామ చంద్రుని పూజించ; వచ్చు ప 


లం, భాషా పరిజ్ఞానమ 


పంచమ స్కంధము 


నారదుడు, భారతవర్షములో ఉన్న పజలతో కలిపి నరనారాయణ 
స్వరూపములో ఉన్నపరమాత్మను ఈ విధంగా పార్టించాడు. 


“కుం నమో భగవతే ఉపశమశీలయోపరతానాత్మ్యాయ 
నమో అకించనవిత్తాయ ౭ 
పరమహంస పరమగురవే ఆత్మారామాధిపతయే నమో నమ ఇతి.” 


యుషిబుషభాయ, నరనారాయణాయ, 


ఓ బుషిశ్రేష్టులారా! మీకు నమస్కారము. మీరు 
ఇంద్రియములను జయించిన వారు. అహంకారము లేని వారు. 
ధన ములేని వారికి ధనము వంటి వారు. మీరు సన్యాసాశ్రమము 
స్వీకరించిన వారికి గురువులు. ఆత్మసాక్ష త్మారము పొందినవారు, 
అట్టి మీకు నమస్కారము. 


నారదుడు ఇంకా నరనారాయణులను విధంగా 
కీర్తిస్తున్నాడు. “ఆ పరమాత్మ ఈ విశ్వంలో స్యష్టిస్టితిలయములను 
నిర్వహిస్తున్నప్టటికిన, తాను మాత్రము ఏమీ చేయనట్టు, తనకు 
సంబంధం లేనట్టు ఉంటాడు. ఆ పరమాత్మ తన అవతారములలో 
దేహమును ధరించినప్పటికినీ దేహములకు సహజమైన ఆకలి 
దప్టికలకు ఆయన లోబడలేదు. ఆ దేహములలో ఉండి 
ఉన్నాడు. ఏమాత్రం ఆసక్తిలేని వాడు, ఎల్లప్పుడూ 
ఉండేవాడు, అన్నిటినీ సాక్షీభూతంగా మూ 


ఏమీ 


ఏకాంతంగా 


133 


ంగముగు అవలంబించి, నీ 
) నిన్నే ధ్యానిస్తుంటారు. 


యందు మనస్సు నిలిపి నిరంతరమ 


పంచమ స్కంధము 


ఇంకా వేలకొద్దీ పేరు ఉన్నవి, పేరు లేనివి పర్వతములు ఉన్నాయి. 


ఆ పర్వతముల మీద పుట్టి కిందికి ప్రవహించిన 
నుటినదములు ఎనో స ఉన్నాయి. వాటిని వివరి॥ సాను. బహ్మ హ్మైపుత్ర, శోణ 
అనేవి నదములు. ఇంక నదులు... చంద్రవంశ, తామ్రపర్ణి, అవటోద, 
కృతమాల, వైహాయసి, కావేరి, వేణి, పయస్విని, శర్కరావర్త, తుంగభద్ర, 
కృష్ణవేణి, * os గోదావరి, నిర్వింధ్య పయోషి, తాపి, రేవ, సురస, 


షికుల్య, త్రిసామ, కాశికీ, 


ములో నివసించే ప్రజలు ఈ నదులలో స్నాన 


సంకల్పించిన గానీ, 


135 


శ్రీమద్భాగవతము 


మానవులు తమ తమ కోరికలను 
తీర్చుకోడానికి పనులుచేస్తుంటారు. ఆ పనులకు మంచి 
ఫలితములు,చెడ్డ ఫలితములు అనుభవిస్తుంటారు. ఆ కర్మల ఫలితంగా 
దేవ,మానుష,పశు వులుగా పుడుతుంటారు. తమ తమ కోరికలను 
తీర్చుకోడానికి కర్మలు చేయడానికి మూలం అవిద్య, అజ్ఞానము. 
ము నశించాలంటే సత్తురుషులు, భ మునే 


ఫలితములను అనుభవించడం జరగదు. దానివలన ముక్తి లభిస్తుంది. 
ఈకారణం చేతనే దేవతలు కూడా ఈ భరతవర్న్షములో పుట్టా 


“ఈ భారత వర్షములో పుట్టిన మానవులు 
అద్యష్టవంతులు. ఎంతో గ్ర ఇం చేసుకుంటేనే ఆనీ ఈభారత వర్షంలో 
పుట్టరు. ఈ భారత వర్షంలో ప 
యజ్ఞయాగములు Pal త లేదు. Fo భక్తి ఉంటే చాలు, ఆ 
పసన్నుడవుతాడు. అంతటి అద్యష్టం మనకు లెదు కదా! 


136 


పంచమ స్కంధము 


యి ౨ 


ప్రదేశము స్వర్గమైనా, బ్రహ్మలోకమైనా బుద్ధిమంతులు అక్కడికి 
స వ దించడం, కోరికలు తీర్చుకో వడం, సుఖాలు అనుభవించడం 


నిసలై, విషయవాంఛలక 


ఎక్కడెక్కడతిరగినా, ఎ LAR ప్రయాణించినా ప శారు 
మరలా ఆ చెట్టుమ్‌దనే వాలుతుంటార 


శ్రీమద్భాగవతము 


ఉంటారు. మరలా మరలా సంసారము అనె వృక్షము 


ఈ భారత వర్షములో పుట్టిన మానవులు తామ 
మంచి పనుల వలన, అనుసరించే భక్తి యోగము వలనా, మోక్షము 
పొందడానికి అవకాశము ఉన్నప్పటికినీ, తాము చేసే కర్మల ఫలితంగా, 
మరలా మరలా సంసార 


స ను క 


నప్పటికినీ or ఆ as ఆత జే శ 


కోరికలు అన్నీ తీర్చడానికి సమర్గుడైన పరమాత్మ, ఆ మానవుడు 


అర్చించే హవిస్త్సులను సం తోషంగా స్వీకరిస్తాడు. 
సామాన్య మానవుడు కదా, వీడు ఇచ్చే హవిస్త్సులను, 
పరిపూర్ణస్వరూపుడను అయిన నేను తీసుకోవడం ఏమిటి అని 


భక్తులలో రేవారు, అసలు కోరికలే 


కోరకుండా భగవంతుని మీద భక్తి కలిగిన వారు అని రెండు రకాలుగా 


ఉంటారు. పరమాత్మ తన భక్తులు ఏమి కోరికలుకోరినా వాటిని 


రకరకాలైన కోరికలు కో? 


పరిపూర్ణంగా అంటే ఇంక వాడికి కోరడానికి ఏ కోరికా లేకు 

తీరుస్తూ ఉంటాడు. ఆ పరమాత్మ యొక్క పాదములను సేవిస్తే 
ఇతరములైన కోరికలు నశిస్తాయి. ఆ కారణం చేత భగవంతుడు తన 
భక్తులకు తన పాదసేవనే అనుగహిస్తూ ఉంటాడు. 


138 


పంచమ స్కంధము 


ఈ స్వర్గములో ఉన్న మేమంతా యజ్ఞమ 
యాగములు చేసీ, వేదములను అధ్యయనము చేసీ, పుణ్యములను 
సంపాదించిన క ఏ కొంచెమైనా మిగిలి న ఆ 
పుణ్యఫలంగా మాకు భారతవర్షములో మానవులుగా పుట్టి నీ 
భక్తులుగా నిరంతరము హరినామస్మరణ చేసే భాగా న్ని ప్రసాదించు. 
ఇదే మా ప్రార్ధన. ఆ పరమాత్మ భారత వర్షములో ఉ ఉండే ప్రజలకు అన్ని 


శుభములు చేకూర్షుగాక.” అని స్వర్గలోక వాసులు పార్దించారు. 


ఓ పరీక్షిత్‌ మహారాజా! ఇప్పటి దాకా నీకు జంబూద్వీపం 
గురించి, భారత వర్షము గురించి చెప్పాను. కొంత మంది 
పండితులు జంబూట్విపంలో ఎనిమిది ఉపద్వీపములు ఉన్నాయని 


చెబుతారు. ద్వీపములు ఎలా ఏర్పడ్డాయి అంటే, పూర్వము 
సగరుని కుమారులు యాగాశ్వమును వెదుకుతూ భూమిని 
తవ్వుకుంటూ వెళుతున్నారు. అలా వారు భూమ్‌ని తవ్వడం వలన 


అఖాతాలు ఏర్పడి ఆ అఖాతాల మధ్య ఉన్న భూభాగము డీ 
ఏర్పాడ్డాయి. ఈ ట్వీపముల పేర్లు... స్వర్ణప్రస్థము, , చంద్రశుక్షము, 
ఆవర్తనము, రమణకము, మందహరిణము, పాంచజన్యము, 
సింహళము, లంక. ఓ పరీక్షిత్‌ మహారాజా! దీనితో జంబూద్వీప వర్ణన 


ఆరి 


పూర్తి అయింది.” అని శుకమహర్షి పరీక్షిత్‌ మహారాజుకు చెప్పాడు. 


శ్రీమద్భాగవతము 
ఓం తత్సత్‌ ఓం తత్సత్‌ ఓం తత్లత్‌ 


సంపూర్ణము 


139 


మొదలగు ఆరు ద్వీపము ల గు€ 
ము ఉంది. అలాగే శ ప్లక్ష దీ ద్వీపము చుట్టు స 


అధిపతి ప్రియవ్రతుని కుమారుడు అయిన నిధ్మజిహ్వుడు. అతనికి 


మారులకు పంచి ఇచ్చాడు. తరువాత అరణ్యములకు 
స్తు చేసుకోడానికి వెళ్లిపోయాడు. 


ఆ ఏడుగురు కుమా 


రుల పేర్లను అనుసరించి ఆ ఏడు 


ర్నముల పేర్లు ఈ విధంగా ఉన్నాయి. శివమ 


140 


పంచమ స్కంధము 


నదులు ప్రవహిస్తున్నాయి. వాటి పేర్లు అరుణ, నృమ్హ, అంగిరసి, సావిత్రి, 
సుప్రభాత, తాను సత్యంభర. ఆ ఏడు వర్షములలో ఉన్న ప్రజలు 


లను తాగి తతత 


ము చేసి ఆ జలము 


బులవారు నివసిస్తున్నారు. ఆ 


ఆ వర్షములలో నాలుగు వర్ణన వ 
ర్ణముల పేర్లు హంస, పతంగ, ఊర్హ్వ 
ఉన్న వారు వేయి సంవత్సరముల ¢ hat కలవారు. ౩ 


వేదములను అధ్వయనం చేసారు. వారు సూర ox 


మేము సనాతనుడు, సర్వవ్యాపి అయిన సూర్యభగవానుని 
రణుకోరుతున్నాము. ఆయన వేదములకు, శుభము, అశుభము 
అయిన ఫలములకు అధిపతి. ఆయనకు నమస్కారమ 


ఆ ఫ్లక్షద్వీపములో శు ఆయుర్దాయము 
తోనూ, బల పరాకమములతోనూ, పుట్టుకతోనే వచ్చిన తెలివితేటల 
తోనూ, అమితమైన సాహసముతోన 


ఉన్న పజలు ఎకు 


141 


శ్రీమద్భాగవతము 


ఓ పరీక్షిత్‌ మహారాజా! ఫ్లక్ష ద్వీపము అనే 
ంటుంది. ఈ శాల్మలీ ద్వీపము కూడా సముదముతో చుట్టబడి ఉంది. 
చెట్టు వలననే ఆ ద్వీపమునకు శాల్మలీ ట్వీప 
) వ్యక్షము మీద గరుత్మంతుడు నివసిస్తుంటాడు. ఆ ట్వీపమునకు 
ప్రియవ్రతుని కుమారుడైన యజ్ఞబాహువు అధిపతి. ఆయనకుకూడా 
షములుగా విభజించి, తన ఏడుగురు కుమారులకు పంచి 
ఇచ్చాడు. ఆ ఏడు వర్షముల పేర్లు....నురోచనము, సౌమనస్యము 
ము . దేవబర్హము, పారిభద్రము, ఆవి 


పక్కనే శాల్మ ను ము 


ట్విపము 


ము అనే పేరు వచ్చింది. ఆ 


రుం, టి ముం, 


వర్షము, సహస్రశ్రుతి 
ర్ష్నములకు హద్దులుగా ఉన్నాయి. ఆ ఏడు వర్షములలో 
ఏడు నదులు పవహిస్తున్నాయి. వాటి పేర్లు... అనుమ 


సరస్వతి, కుహు, రజని, నంద, రాక. 


ఇ 
తి, సినీవాలి 


142 


పంచమ స్కంధము 


చేసావు. ఈ పజలందరినీ నివు పోకి స్తున్నావు. అట్టి నీవు మాకు 
పసన్నుడవు అగుదువు గాక!” అని పార్దిస్తుంటారు. 


ప ములుసాయ అందుకని దీనిని ౨ ముశర్వీవను న 
ట్వీపమ Sa ము పైట ఆయనకు ఏడుగురుకుమారులు. వారి 
పేర్లు వసువు, వసుదానుడు, ధ్యఢరుచి, నాభిగుప్పుడు, స్తుత్యవతుడు 
వివిక్తుడు, వామదేవుడు. హిరణ్బరేతసుడు కుశట్విపమును ఏడు 

ఏడుగురు కుమారులకు ఇచ్చాడు. 


ర్నములకు ఏడు పర్వతములు సరిహద్దులుగా నిలిచి ఉన్నాయి. 


పర్వతముల పేర్లు వరుసగా... చక్క చతు:శ్యంగ, కపిలము, 


అగిదేవుని ఉపసిస్తారు. 


143 


శ్రీమద్భాగవతము 


వేసే హవిస్సులను, శ Whos అందజేస్తుంటావు . ఆ 


ంక్రంత్తు పరబ్రహ్మ స్వర 


నందనము, సర్వతోభదము. ఈ ప 


నదులు పవహిస్తున్నాయి. వాటి పేర్లు అభయము, ¢ 


పంచమ స్కంధము 


దేవతలు. ఆ జలదేవతలను 


ట్విపములో ఉన్న పజలకు నదులు, జలము 


ఈ పకారంగా కీర్తిస్తూ ఉంటారు. 


ప్రవహిస్తూ, అక్కడ నివసించేవారిని పవితము చేయుచున్నారు. 
స్నానం చేసే వారి పాపములను పోగొడుతున్నారు. అందువలన 


పము ఉంది. ఈ థట్విపములో శాకము ¢ 


ఉంది. అందువలన ఈ దీ.పమునకు శాక ధీ.పము అనే 1 
వచ్చింది. పియవతుని కుమారుడు అయిన మేథాతిథి ఈ 
క పమునకు అధిపతి. ఈ 


ష్‌ Oo. టీ అ( జ ఈ 9) GE Je, 
ల 


శయులకు సరిహద్దులుగా ఉన్నాయి. వాటి పేర్షు 


145 


శ్రీమద్భాగవతము 


ఈ ట్వీపములో బుతవ్రత, సత్యవ్రత, దానవ్రత, అనువ్రత అనే 
నాలుగు వర్ణముల వారు నివసిస్తుంటారు. ఆ ద్వీపములో 
నివసించేవారు. వాయుదేవుని పూజిస్తూ ఉంటారు. వారు 
ప్రాణాయామం చేస్తూ తమలో ఉన్న కల్మషములను పోగొట్టు కుంటూ 
ఉంటారు. వారు వాయుదేవుని ఈ విధంగా కీర్తిస్తుంటారు. 


“ట్‌ ప్రాణదాతా! నీవు ప్రాణము, అపానము రూపములో 
ప్రాణుల దేహములో చలిస్తూ, ప్రాణుల బయట కూడా సర్వాంతరామి 
గా ఉంటూ, ఈ సమస్త జగత్తుకు ప్రాణాధారమై ఉన్నావు. అట్టినీవు 
మమ్ములనునదా కాపాడాలి.” అని వాయుదేవుని ప్రార్ధించారు. 


శాక ద్వీపము తరువాత పుష్కర ద్వీపము ఉంది. ఈ 
ట్విపము వైశాల్యము శాకట్విపము కన్నా రెట్టింపు ఉంటుంది. ఈ 
ద్వీపము చుట్ట మంచి నీటి సముద్రము ఉంది. ఈ ద్వీపములో ఒక 


ఉంది. దాని రేకులు బంగారురంగులో 


పెద్ద తామర పుష్టము 
ప్రకాశిస్తుంటాయి. ఆ పద్మము మధ్యలో బ్రహ్మ ఉంటాడని ప్రతీతి. ఈ 
ట్విపము తూర్పు పడమరలుగా విస్తరించి ఉంది. ఏటి మధ్యలో 
మానసోత్తరముఅనే పర్వతము తూర్చు భాగమును పడమర 
భాగమును విభజిస్తూ ఉంది. ఆ పర్వతము పదివేల యోజనముల 
ఎత్తు ఉంది. ఆ పర్వతమునకు నాలుగు పక్కలా లోకపాలకుల 
నివాసములు ఉన్నాయి. ఈ ట్వీపమునకు అధిపతి ప్రియవతుని 
కుమారుడు వీతిహోత్రుడు. అతనికి ఇద్దరు కుమారులు. వారు 
రమణకుడు, ధాతకుడు. ఏతి హోత్రుడు ఆ ద్వీపమును తూ 
పడమర భాగములుగా విభజించి ఇద్దరికి పంచి ఇచ్చాడు. 


146 


పంచమ స్కంధము 


ఎలో నివసించే 


oo ఈ A జ 


మీరిద్దరూ ఒకరిని ఒకరు సేవించుకుంటూ ఉంటారు. నీకు 


రము.” అని బహ్మదేవుని కీర్తిస్తుంటారు. 


ల సూర్యుని ఆ 


ముందో తెలియదు. సూర్యుని 


వే ఏమ్‌ కనపడనిది 


ఎ అంటే కనపడనిది. 


ఉంది. అందుకే ఆ పర్వతమునకు లోకాలోకపర్వతము 


వచ్చింది. (లోకము 


అంటే కనపడేది. అలోకవ 


మునకు పుష్కర ట్వీపమునకు మధ 


| oy 


మి. ళు రుం ఉంది. పొ BD] రు లం 


7 


ఉంటుంది. మరొక విశేషము 


లి వెళ్లినా, ఐ వస్తువును విసిరి 


అద్రము మా 
య 


147 


(దీనికి పెద్దవాళ్లు చెప్పే అర్దం ఏమిటంటే... పై 
ఏడులోకములు ఉన్నాయి అవి భూలోకము, భువర్లోకము 
సువర్లోకము. ఆ తరువాత మహర్షోకము, జనలోకము, తపోలోకవ 
సత్యలోకము. ఈ మహర్షోకము పై మూడు లోకములకు ద్వారము 
వంటిది. ఆ మహర్గోకమే ఈ లోకాలోక పర్వతము. ఆ లోకాలోక 
అంటారు. అవి స్వయం ప్రకాశ లోకములు. అ జ సూర్యకిరణములు 
అవసరం లేదు. సూర్య కిరణముల కాంతిలో కానీ మనము 

మాడలేము. కాబట్టి ఆ లోకములు మన కళ్లకు కనపడవు. ఈ విధంగా 


త్మ ఈ లోకాలోక పర్వతమును భూలోకము, 
భువర్గోకము, సువర్లోకవ 
ప ప ఈ మూడులోకములను పకాశింపజేస్తాయి. ఈ 
కాలో ృతేము ఎత్తుగా ఉండటం వలన నూర్యకిరణములు ఈ 
శమము ఆవలకు ప ప్రసరించవు. పండితులు ఈ లోకాలోకపర్వతము 
ముల విస్తీర్ణములో ఉందని అంటారు. ఈ 
లోకములో నాలుగవ వంతు అని పండితుల 


ులకు సరిహద్దుగా ఉంచాడు. 


రూడము, jee ము, 
దిగ్గజముల మధ్య అంతర్యామి, విశుద్ధసత్త్వగుణసంపన్ముడు అయిన 


_ అపరాజితము. ఆ 


148 


పంచమ స్కంధము 


పరమాత్మ, సమస్త అలంకరణములతో, అస్త్ర శస్త్రములతో, నాలుగు 
భుజములతో, _విష్వక్లేనుడు మొదలగు పార్షదులు, ఇంద్రుడు 
మొదలగు లోకపాలకులు, తనను సేవిస్తూ ఉండగా ఆ లోకాలోక 
ము మీద దివ్యమైన రూపంతో విరాజిల్లుతుంటాడు. ఈ మూడు 
లతో జరిగే పనులన్నీ ఆ పరామాత్మ మాయాజనితములే. 
ములతో తనను తాను ప్రకటించుకుంటూ, ఈ 


గు పరిపాలిస్తున్నాడు. 


ఈవల క ఉన్నాయి అని చెప్పాను కదా. ఆవల అ a రులు 
ఉన్నాయి. అంటే చీకటి లోకములు. ఆ అలోకము యొక 
పన్నెండున్నర కోట్ల యో 


ఉంది అని చెబుతారు. అక్కడకు కేవలము యో 
మాతమే వెళ్లగలరు అని పండితులు చెబుతారు. 


గులు, అట తే 


భూమ్మాకాశాలము కుడ దూరము 25కోట్లయోజనములు. మొట్ట 
మొదట ఈ బ్రహ్మాండము చేతనత్వము లేకుండా ఉంది. సూర్యుడు ఈ 
బ్రహ్మోండమ ౦లో ప్రవేశించి చేతనత్వమును కల్పించాడు. మ్యతంగా ఉన్న 
బ్రహ్మాండ మునకు చేతనత్వము కల్పించాడు కాబట్టి ఆయనను 
అంటారు. ఆ అండము లో ను ప్రకటితము 


మార్తాండుడు అని అంటా 


140 


శ్రీమద్భాగవతము 


అయింది. 


ఓ పరీక్షిత్‌ మహారాజా! ఈ సూర్యుని వలననే మనకు 


రుం తత్సత్‌ రుం తత్తత్‌ రుం తత్సత్‌ 


శ్రీమద్దాగవతము 
ఇరవై ఒకటవ అధ్యాయము. 


శుక మహర్షి పరీక్షిత్తు మహారాజుతో ఇలా అ అన్నాడు. 


హారాజా! నీకు ఇప్పటిదాకా భూమండలము 
లక్షణములను వివరంగా చెప్పాను. ఈ భూమి మనకు 'గోకాకారమ ఎలో 
) బోర్లించిన పాతమాదిరి 


ర్రూ ఉంది. భూమి మీద ఉన్న ఆకాశమ 
ఉంది. ఈ ఆకాశము మధ్యలో ఉన్న సూర 


150 


పంచమ స్కంధము 


పాణులకు వేడి, వెలుగు, పాణశక్తి ఇస్తున్నాడు. ఈ నూరు డు త 
గోకములకు వేడి వెలుగు ఇస్తున్నాడు. 


అంటే దక్షిణాయనము . ఈ సూర్యుని వేగము బక్కొక్కప్పుడు 
ఎక్కువగానూ, తక్కువగానూ, సమానంగానూ ఉంటూఉంటుంది. 
సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పటినుండి ఉత్తరాయనము 
అంటే పగలు ఎక్కువగా ఉంటుంది: అలాగే సూర్యుడు తులా రాశిలోకి 
ప్రవేశించినప్పటినుండి దక్షిణాయనము అంటే రాత్రి ఎక్కువగా 

రెడు మేష రాశి, తులా రాశిలో ఉన్నప్పుడు రాత్రి 
పగలుసమానంగా ఉంటాయి. మేషరాశి తరువాత వచ్చే వృషభరాశి 
గుండి తరువాత ఐదురాసుల కాలము, పగలు నెలనెలకూ ఒక 
ఘటిక వంతున పెరుగుతూ ఉంటుంది. తరువాత తులారాశి తరువాత 
నెలకు ఒక ఘటిక 
ఉంటుంది. అంటే 


వచ్చే వృశ్చికరాశి నుండి ఐదురాసుల కాలము 
వంతున పగలు తద్ది, రాత్రికాల ముపెరుగుతూ 
ఉత్తరాయన కాలము ఆరు నెలలు పగలు, దక్షికాయన కాలము 
ఎలలు రాత్రి వ్యద్ధిపొందుతుంటాయి. ఈ విధంగా సూరు 
భూమిచుట్టు 9,51,00,000 యోజనముల దూరం మేరు పర్వతము 
చుట్లు గుండ్రంగా తిరుగుతూ ఉంటాడు. 


1 


ఈ మేరు పర్వతమునకు తూర్యున దేవధాని అనే ఇంద్రుని 
దక్షిణమున సంయమని అనే యముని పట్టణము, 
పడమటి దిక్కున నిమ్లోచని అనే వరుణుని పట్టణము, ఉత్తర దిక్కున 
విభావరి అనే చంద్రుని పట్టణము 


కర 


ఉన్నాయి. ఇవి అన్నసమాన 
151 


సూర్యుడు ప్రకారంగా తిరుగుతున్నప్పటికినీ, సూర్యుడు 
(భూమధ్య రేఖ మీద అన్నిరోజులలోనూ సూర్యుని కిరణము 
నిలువుగా పడుతుంటాయి అని చెబుతారు కదా. మేరు పర్వతము 
గూమధ్యరేఖమీద ఉందని కొందరి భావన. os 9౨నే పేరు 
గల అగ్ని పర్వతము టా ౮ 


ములను పసురిసూ 


ఆఫ్రికా ఖండములోని 
ఉంది. ఆఫ్రికా ఈ ఖండము మీదుగా టాంజేనియాకు దగ్గరగా 
ంయుద్న ్యరేఖపోతుంది. ఆ మేరు పర్వతము 
నుండి కనిపిస్తుందంటారు. కాని మేరు స ) కాశ్నిరుకు 
ఈశాన్యదిక్కున ఉందని కొంతమంది పాశ్చాత్యుల వాదన. 


సిద్ధాంతంలో మేరు పర్వతము భూమికి మధ్యలో 


ఉదహరింపబడింది. వరాహ మిహిరుడు మేరు పర్వతము 


152 


పంచమ స్కంధము 


| గా సమః DOO 


ములో ఉదయిన్నొడో 
Marr 

భూమి అవతల ఆసమయంలో en అవుతుంది, భూము మీద 

ఏసమయంలో సూర్యుడు ఆకాశంలో నిట్టనిలువుగా కిరణములను 


రడి 


ప్రసరిస్తుంటాడో అంటే మధ్యాహ్మకాలం అవుతుందో, అక్కడి ను 
శుపట్టుకుంటే భూమికి ఆవల వైపున అర్థ్ధరాతి అవుతుంది. 
(హైదరాబాదులో నూర్యోదయం అయినప్పుడు, సరిగా భూమికి ఆవల 


ఉన్న అమెరికాలో సూర్యాస్తమయం అవుతుంది కదా) 


ఇప్పుడు సూర్యగమనమును గురించి చెబుతాను విను. 
మేరుపర్వతమునకు నాలుగు దిక్కులా లోకపాలకుల నగరములు 
ఉన్నాయని చెప్పానుకదా! తూర్షువైపున ఉన్న ఇందుని నగరము నుండి 
దక్షిణమున ఉన్న యమపురమునకు 2,37,75,000 యోజనముల 
దూరం 15 ఘడియలలో అనగా 12గంటలపాటు 4 ప్ర 
అక్కడి నుండి వరుణ పురమునకు, అక్కడి నుండి చంద్రుని 
పురమునకు, మరలా అక్కడి నుండి ఇంద్రుని పురమునకు 
ప్రయాణిస్తాడు. దీనినే జ్యోతిశ్చక్రము అని అంటారు. సూర్యుడు ఒక సారి 


నముల దూరం 


. (యోజనము అంటే 9 కిలోమీటర్ల దూరము). 


రుని రథచక మ 
12నెలలు పన్నెండు ఆకులు. ఆ పన్నండ న 


౦ పేరుసంవత్లరము. ఆచక్రమునకు 
ఆకులు రెండు రండుగా 
అంటే ఆరు బుతువులుగా విభజింపబడి ఉంటాయి. మధ్యగా ఒక 
ఒక పక్క మేరు పర్వతము, మరొక పక్క 


ఇరుసు. ఆ ఇరుసుకు 


153 


(అనూరుడు అని కూడా అంటారు నడుపుతుంటాడు. ఆయన 
సూర్యునికి ఎదురుగా కూర్చుంటాడు. సూర్య రథముయొక్క 
36,00,000 యోజనములు. వెడల్తు 9,00,000యోజనములు. 
సూర్యుని రథమునకు ఛందస్సులు అనే ఏడు గు ర్రములు కట్టబడి 


అనే ఏడు ఛందస్సులుసూర్ముని రథమునకు హయ 


ముల వంటివి. 


ఆ మాదిరిగా మేరుపర్వతము చుట్టు తిరుగుతున్న సూర్యుని 


ఎ బుషులు, గంధర్వులు, అప్సరసలు, నాగులు, 


) భూమిచుట్టు తిరగడానికి క్షణానికి 2,002 యోజనముల 
వేగంతో తిరుగుతుంటాడు.” అని శుక మహర్షి పరీక్షిత్‌ మహారాజుకు 
సూర్యుని గమనాన్ని గురించి చెప్పాడు. 


ఆరి 


పంచమస్కంధము ఇరవైజకటవ అధ్యాయము 
ఓంతత్షత్‌ ఓం తత్సత్‌ ఓం తత్షత్‌ 


154 


పంచమ న్‌ 


అ 


“ఓ పరీక్షిత్‌ మహారాజా! 


వాడు కుండలు చేయు చకము. క 
తిప్పుతాడు. అది ఒక అక్షము మీద గిరు? 
క్రము ష్‌ మీద ఒక చీమ కానీ కీటకవ 
ము తెలియదు. ఆ చీమ గానీ, కీటకము 


ఎ కానీ ఉంటుంది. 


(2) 


అలాగే ఈ అనంత విశ్వంలో ఎన్నో నక్షత్రాలు ఉన్నాయి. 
వాటికి గ్ర రోలు ఉ ఉన్నాయి. ఆ గ్రహ కలు ఆ నక్షత్రాల చుట్టు తిరుగుత 


తమ తమ గతులను బట్టి తిరుగుతూ 


155 


శ్రీమద్భాగవతము 


విభజించి ఆరు బుతువులుగా చేస్తాడు. ఆ ఆరు బుతువులు 
కొన్నింటిలో ఎక్కువ వేడిని, కొన్షిబితువులలో ఎక్కువ చలిని 
అందిస్తుంటాడు. ఆ సూర్ముడే అగ్ని రూపంలో పతి ఇంటిలోనూ, 


అంటారు. ఈ సంవత్సరమును, నెలలను, రాసులను కొందరు సూర్వుగి 
గమనాన్ని కొందరు చంద్రుని గమనాన్ని అనుసరించి గుణిస్తారు. 
వాటినే నూర్వమా మానము అని పిలుస్తారు. 

ము, తమిళ దేశంలో సూర్ష్నమానము 


నాలుగు పాదాలు చతు అందులో 2.25 వంతు బక 
ము. (అంటే జక మాసములో రెండు నక్షత్రవ ఎలు, 


156 


పంచమ స్కంధము 


ులో చంద్రుడు ఉన్నాడు. చందుడు కూడా ¢ రంతరము 
ుతూ ఉంటాడు. చంద్రుడికి ఒక నెల సూర్యునికి ఒక 
సంవత్షర ముతో సమానము. అలాగే చంద్రునికి 2.25 దినములు 


) సూర్యునికి ఒక నెలతో సమానము. అలాగే చంద్రునికి ఒక 


సూర్య గమనానికి చంద గమనానికి రిలెటివిటీని 
మూపించడానికి ప్రయత్నించాడు వ్యాసుడు. మన నమ్మకం ప్రకారం 
కూడా సుకు చనిపోయిన తరువాత పది రోజులు రుద్ర రూపంలో 


ములు అ బ్రాహ్మణులకు రం 2 


శ్రీమద్భాగవతము 


అవుతుంది. అందుకే ప్రతి సంవత్సరము శద్ధతో రౌద్ధః కరా 


పసకారము 48నిమిషములు. ౩౦ ని 48 తో గుణిస్తే 1440 నిమిషాలు 
వస్తాయి. వాటిని 60 తో 
చంద్రుడు ఒక్కో నక్షత్రములో ఒక రోజు ఉంటాడు. చాంద్రమ 


భాగిస్తే 24 గంటలు అంటే ఒక రోజు. అంటే 
నము 


యఘు అంతే కదా! 


చంద్రుడు అమృతమును కురిపిస్తాడు. ఓషధులను, 
పంటలను ఏపుగా పండిస్తాడు. సకల ప్రాణులకుజీవనాధారః యు ఈ 
చంద్రుడు. అందుకే చంద్రుని జీవుడు అని కూడా అంటారు. 
చంద్రుడు మనస్సుకు అధిపతి అని అంటారు. ఓషధులను, అన్నమును 


పంచమ స్కంధము 


ఈ చంద్ర మండలమునకు రెండు లక్షల యోజనముల 
దూరములో కొన్ని నక్షత్రముల సముదాయము ఉంది. అవి మేరు 
పర్వతమునకు దక్షిణ దిశగా ఉన్నాయి. వాటి సంఖ్య 27. అభిజిత్‌ 
నక్షత్రముతో సహా 28. 


(మనకు అశ్విని,భరణి మొదలగు 27నక్షత్రములు తెలుసు. మిట్ట 


ము అభిజిత్‌ నక్షత్రము. దానినే అభిజిత్‌ 


ఈ నక్షత్ర మండలమునకు రెండు లక్షల యోజనముల 
దూరములో శుక్ర గ్రహము ఉంది. ఈ గ్రహము ఒక్కొక్కప్పుడు అతి 
వేగంగా అంటే సూర్యుని వేగంతో సమానంగా, ఒక్కొక్కప్పుడు 
నెమ్మదిగా తిరుగుతూ ఉంటుంది.ఈ గ్రహము వర్షములు కురిపించి 
భూమిని సస్యృశ్యామలము చేస్తుంది అన్ని ప్రాణులకు హితమును 
చేకూరుస్తుంది. చెడు పరిణామాలను అడ్డుకుంటుంది. 
(అందుకేనేమో శుకమహర్దశ అనే పేరు వచ్చింది) 


ఈ శుకగహమునకు రెండు లక్షల యోజనముల దూరంలో 
బుధ గహము ఉంది. ఈ బుధ గహము కూడా లో 
చేస్తుంది. కాని ఈ బుధ గహము సూర్మునికి దూరంగా వెళ్లినపుడు 


కాలకు మంచి 


గాలి బలంగా వీస్తుంది. మేఘాలు ఏర్పడతాయి కాని వర్షం కురవదు. 
ఈ బుధ గహము వలన అతి వృష్టి, అనావ్యష్టి సంభవిస్తాయి. 


159 


; ) ఉంది. ఈ కుజ 
హము ఒక్కొక్క ౦ రాశిలో 45 రోజులు ఉంటుంది. (అంటే మనకు ౩౦ 


నాము (అంగారక గ్రహవ కర 


రోజులు అయితే ఆ గహం మీద 


దూరంలో బృహస్పతి గ్రహము. ఉంది. ఈ 


é హము ఒక్కొక్క ౦ రాశిలో ఒక సంవత్సరః ము 
వే మనకు బక నెల అక్కడ ఒక నసంవత్లరముతో 


చుట్టి రావడానికి ము 
రుం మూ వ లను అశాంతి పాలు చేస్తుంది. se శనిగ్రహవ ం 


పది సంవత్సరములు పడుతుంది. ఈ 


పంచమ స్కంధము ఇరువది రెండవ అ అధ్యాయము స 
టఓంతత్లత్‌ ఓం తత్షత్‌ ఓం ae 


160 


పంచమ స్కంధము 


శుకమహర్షి పరీక్షిత్‌ మహారాజుతో గ్రహ 


వాటి గమనముల గురించి ఇలా చెబుతున్నాడు. 


“కు పరీక్షిత్‌ మహారాజా! ఈ నక్షత్రమండలముల మధ్య ధ్యవ 


నక్షత్రము స్థిరంగా కేంద్రంగా వెలుగుతున్నాడు. అన్ని నక్షత్ర 


కావడానికి వ్యాసుడు ఒక మలచి ఉదాహరణ ఇచ్చాడు. హుతం జక 
కర్రను ?& భూమిలో పాతాము. దానికి కొన్ని పశువులను కట్టాము 
వులు తమకు కట్టిన తాళ్ల పొడుగును బట్టి వాటి ఊతం 
. అలాగే ఈ ss ములు అన్నీ ధృవ 


శ కి 


కూడా తిరుగు తున్నాడు అని పైన చెప్పారు 
సూర్చుడే కాదు అన్ని నక్షత్ర 
౨దాయాలు అన్నీ ఈ అనంత విశ్వంలో 4 తిరుగుతూనే ఉన్నాయి. 


ఒక్క ధ్యవ నక్షత్రము తప్ప ఏటి నిలకడగా లేదు అని భావన.) 


కదా. దానికి ఇది మూలము. 


ఒడ్డి 


161 


బక నిర్దిష్టమైన పలభతో తిరుగుతూ ఉంటాయి. ఆ క్ర 
ఉంటాయో అలాగే 
ఈ నక్షత్రవ ఎలు, గ్రహ ములుకూడా ఒకదానిని ఒకటి 

ఆకర్షి ం౦చుకుంటూ, వారిపోకుండా, ప 


గా అయితే పడిపోకుండా 


పరిథిలో పరిభమిస్తూ ఉంటాయి. ఏవి కూడా జకదానిక 
డీకొనవు. భూమి మీదపడవు. ఇది అంతా పరమాత్మ యొక్క మా 


ఈ నక్షత్రములు, గ్రహములు అన్నీ కలిపి జ్యోతిశ్చక్రము అని 


రు. కొంత మంది ఈ జ్యోతిశ్చకవ రు అనేది ఒక కల్పితము అని 


ుడుచ కుకొని ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. 

C The visible stars appear, spread all over the 
night sky, but are particularly concentrated in 
one band, which we call the Milky Way. As long 
ago as 1750, some astronomers were suggesting 
that the appearance of the Milky Way could be 
explained if most of the visible stars lie in a 
single disclike configuration, one example of 
what we now call a spiral galaxy....Stephen 
Hawking) 


162 


పంచమ స్కంధము 


ధ్యవీకరించారు. ఇంక భాగవతంలోకి వద్దా 


ఆ ప్రకారంగా ముట్లు చుట్తుకొ! 
ఉంటుంది. దాని తోక కొసన ధ్యవ కకక ము ప్రకాశిసు 


తల కిందికి ఉరికే ఉంటుంది. దేహము చుటచుటుకొః 


ము కతు 
టేకు నల సళ్ళకు బంది ఉంటుంది. 
తీరము దక్షిణ దిశ . ల అంటే కుడి వైపున అభిజిత్తు 


163 


ఫాగంలో బృహస్పతి, , వక్షస్థలము. దగ్గర ఆదిత్యుడు, త్‌ రు 
లో నారాయణుడు, మనస్సులో చంద్రుడు, నాభి భాగంలో శు 
ములలో బుధుడు, కంఠప్రదేశములో 


రాహువు, అన్ని అంగముల 


గేమముల యందు తారలు నిలిచి ఉన్నారు. 


“నమోనమో జ్యోతిర్లోకాయ కాలాయనాయ అనిమిషాం పతయే 
మహాపురుషాయ అభిభిమహి..ఇతి.” 

మంత్రమును మూడు కాలముల యందుజపిస్తే వారిపాపములు 
నశించిపోతాయి” అని శుక మహర్షి పరీక్షిత్‌ మహారాజుకు శింశ 


ఓం తత్షత్‌ ఏఓంతత్షత్‌ ఓం తత్షత్‌. 


164 


పంచమ స్కంధము 


(చివరి మాట: మనం ఇప్పటి దాకా భాగవతంలో వ్యాసుడు చెప్పిన 


డు పస్తుత శాస్త పరిజ్ఞానం పకారం 


ఆవిష్కరింపబడిన విశ్వరూపం చూద్దాం. 


“If one looks at the sky on a clear, moonless 
night, the brightest objects one sees are likely to 
be planets Venus, Mars, Jupiter and Saturn. 
There will also be a very large number of stars, 
which are just like our own Sun but much far- 
ther from us. Some of these fixed stars do, in 
fact, appear to change very slightly their posi- 
tions relative to each other as the earth orbits 
around the sun, we see them from different 
psitions against the background of more distant 
stars. This is fortunate, because it enables us to 
measure directly the distance of these stars from 
us: the nearer they are, the more they appear to 
move. The nearest star, called Proxima Centauri, 
is found tobe about four light-years away (the 
light from it takes about four years to reach 
Earth), or about 23 million million miles. 
(23,00,000,00,00,000miles) Most of the other 
stars that are visible to the naked eye lie within 
few hundred light years of us. Our Sun, for com- 


165 


శ్రీమద్భాగవతము 


parison, is a mere eight light minutes away! The 
visible stars appear spread all over the night sky, 
but are particularly concentrated in one band, 
which we call the Milky Way........Our modern 
picture of the Universe dates back to only 1924 
when the American Astronomer Edwin Hubble 
demonstrated that ours was not the only galaxy. 
There were in fact many others, with vast tracts, 
of empty space between them. .................In this 
way, Edwin Hubble worked out the distances to 
nine different galaxies. We now know that our 
galaxy is only one of some hundred thousand 
million that can be seen using modern tele- 
scopes, each galaxy itself containing some hun- 
dred thousand million stars. Figure 3.1 shows a 
picture of one spiral galaxy (Simsumara 
Charkra) that is similar to what we think ours 
must look like to someone living in another gal- 
axy. We live in a galaxy that is about one hun- 
dred thousand light years across and is slowly 
rotating ; the stars in its spiral arms orbit around 
its centre about once every several hundred mil- 
lion years. Our sun is just an ordinary, average- 
sized, yellow star, near the inner edge of one of 


166 


the spiral arms.......(taken from “A Brief History 


of Time by Seephen Hawk 


. Ya యను జీవితాలు | ఎంత? 
. అన్నీ మనకు తెలుసు అనుకోవడం అజ్ఞానం కాదా! 


ఈ అనంత విశ్వాన్ని శాసించే ఆ పరమాత్మకు శిరస్సు వ 
నమస్కరించడం తప్ప మ 
అనుకోవడం అజ్ఞానం. ఇదంతా నాది, నన్ను మించిన వాడు లేడు 
అనుకోవడం అవిద్య.) 


167 


శ్రీమద్భాగవతము 


శుక మహర్షి పరీక్షిత్‌ మహారాజుతో ఇలా చెప్పాడు. 
ముల 6 saa రాహు 


ూరు నికి పదిలక్షల యోజ? 
గ్రహము ఎ ఉంది. రాహువు ఒక రాక్షసుడ 
పొందడానికి కానీ, గ్రహముగా 5 మారే ఈ 
పరమాత్మ అనుగ్రహము వలన వాడు ఒక గ్రహము అయ్యా 
సూర్చుడు పది వేల యోజనములు, చంద్రుడు పదకొండు వేల 
మోజనములు విస్తీర్ణము ఉంటే, ఈ రాహువు పదమూడు వేల 


ము విష్ణువు మోహినీ అవతారములో దేవ 
దానవులకు అమృతము పంచుతుండగా, ఈ రాహువు క దేవతల 
వేషంలో దేవతల పక్కన కూర్చున్నాడు. మోహిని వీడికి కూడా 
అమృతము ఇచ్చింది. వీడు దానిని తాగాడు. ఇంతలో సూర్వచం ద్దు నా 


నోరి. అందురు చందులకు వైరము 


కలిగింది. ఆ కారణంగా అమావాస్య రోజున కానీ, పూర్ణిమ కానీ ఈ 


168 


పంచమ స్కంధము 


షరా 1౮౨ yea 
సబుఅులాలొు SHYyoHoY)OT)() 


జనముల దూరంలో కింది 
ఉంది. ఆకాశంలో ఏ మేరకు పెద్ద పెద్ద గరుడ 


పక్షులు, డేగలు, హంసలు ఎగురుతుంటాయో 


భూమికి హద్దుగా చెప్పబడింది. 


రసాతల, పాతాళ లోకములు. ఇప్పుడు ఈ 
వివరిస్తాను. 


అధోలోకాలు కూడా బక విధంగాస్వర్లాలే. ఎందుకంటే 
ఈ అధోలోకాలలో కూడా పెద్ద పెద్ద భవనములు, ఉద్యానవనములు, 


విహార స్థలములు ఇ ఉన్నాయి. ఇక్కడ కూడా 


169 


శ్రీమద్భాగవతము 


ఓ పరీక్షిత్‌ మహారాజా! ఈ అధోలోకములలో మయుని 
చేత నిర్మించబడిన పురములు ఎన్నో ఉన్నాయి. ఆ పురములలో 


లు, దేవాలయవ 


సభామంటపము ఎలు, విశాంతి గృహములు, ఎన్నో 


ఉన్నాయి. ఉద్యానవనములు ఫల పుష్ట లతలతో శోభిల్లుతున్నాయి. 
జలాశయములు తామర పూలతోనూ కలువ పూలతో 


అక్క రాత్రి పగలు అనే భేదము లేదు. అన అక్కడ కాలము 
లేదు. అం వలన కలిగే పరిణామములు లేవు. అక్ష 


ఇర్చులు రావు. ఎప్పుడూ 


నివసించేవారిలో కాలానుగుణంగా మ 
యౌవనంతో ఉంటారు. 


ఈ అధోలోకములలో నివసించే వాళ్లు దివ్యమైన 
జొషధమును సేవిస్తారు. ఈ జెషథ ప్రభావంతో వారికి ఎటువంటి 
శారీరక బాధలు, రోగములు, ముసలితనము, దేహము 

పోవడం, దేహమునుండి చెడు వాసన రావడం, ఇటువంటివి 
య అక్కడకు వెళ్లలెడు. వారికి 
చావు లేదు. కాని వారు భయపడేది కేవలం పరమాత్మ ఒక్కడికే. 


170 


పంచమ స్కంధము 


ఒకటిగా వివరిస్తాను. భూతలము 


లో బలుడు అనే అసురుడు నివసిస్తున్నాడు. వడికి తొంభైఆరు 


కింద ఉండేది అతలము. 


తెలుసు. తన వాడు, నా ae బలవంతుడు ఎవరూ లెరు 
అని విరవీగుతుంటారు. (టి 


ద్రవంతో ఇ బంగారము తయారవుతుంది. 


తవ ము కట్టబెట్టడానికి అతిథి గర్జవాసాన జన్మించి, 
ee నుడిగా అవతరించి, బలి చకవర్తిని మూడు అడుగుల నేలను 
బలిచక్రవర్తి తన త్రి sabi పత్యము 


పోయిన దానికి బాధ పడకుండా 


ఇయు తు సై నక కాన్‌ 


171 


సుఖములు తాను విష్ణువుకు మూడు అడు ను 

ఇచ్చిన దానికి ఫలితంగా వచ్చింది అని అను లేదు. ఈ అనంత 
జీవకోటికి జీవన ప్రదాత, సర్వాంతర్యామి, పరమాత్మ అయిన 
వాసుదేవుడే తనను దానం అడిగినందుకు పొంగిపోయాడు 
బలిచక్రవర్తి. ఆ పరమాత్మకే దానం ఇవ్వాల్సిన భాగ్యానికి నోచుకున్నాడు. 
అందుకని తగు గురువు శుక్రాచార్యుని యమూటక 
శద్ధతో,పవితహృదయంతో మూ 


శు అడుగులు దానంగా ఇచ్చాడు. తాను 


ుమును పలికినా, వారికి కర్మబంధముల 


i) 


ంమమును పలికినంత మాత్రము ఎననే 
స్తున్నాడు పరమాత్మ. భక్తికి అంత 
మొదలగు భక్తులకు 


కానీ కేవలం పరమాత్మ 


అలాగే బలి చక్రవర్తి కూడా పరమాత్మ ఎడల తనకు ఉన్న పేమ, భక్తితో 
ఆయనను బంధించాడు. కేవలము మ 
ఇచ్చినందుకు బలిచకవర్తికి సుతల లోకాధి పత్యమును, 6 


172 


పంచమ స్కంధము 


ఉన్న భోగములను కలిగించాడు అన్న మాట నిజము 
ఆపరమాత్మ ఎడల బలి చకవర్తికి ఉన్న భక్తి ముందు ఈ ఇ 


బంధించాడు. అప్పుడు బలి చక్రవర్తి తనలో తాను ఇలా అనుకున్నాడు. 


“ఆ ఇంద్రుడు ఎంతటిమూ రుడు. ఎందుకంటే పరమాత్త 


న! మోక్షమును అడగకుండా తుళ్య మైన 


5 పతమును కోరుకుంటారా! ఇంద్రుడు శాశ్వతముగా 
5దా. ఈ మన్వంతరము కాగానే 
మాత్మ పాదసేవ శాశ్వతము కదా! 


173 


శ్రీమద్భాగవతము 


పాదసేవను అర్థించాడు కానీ తుఛ్చమైన రాజ్యమును, 
నోగము లను కోరుకోలేదు. మేము ఆ మ హానుభావుడికి 
౨5పోము. అందుకే ఈ సుతల లోకమునకు అధిపతిని 
లొ తాను చింతిస్తుంటాడు బలిచక్రవర్తి. 


రాజ ప్రాసాదమునకు గదపట్టుకొని కాపలాకాస్తుంటాడు. ఒకసారి 
యుద్దోన్నా దుడు అయిన రావణుడు బలి చక్రవర్తి మీదికి య 
) వద్ద ఉన్న న్‌ ఆ రావణుని తన కాలి గోటితో 
ల దూరం ఎగిరిపడ్డాడు. 


బుదానికి 
ధి 


ఓ పరీక్షితీమహా 


రాజా! ఈ సుతలము కింద ఉన్నది 
తలాతలము. దానవ రాజు అయిన మయుడు 
ఈ మయుడు మాయావులు అందరికీ గురువు. ఒకప్పుడు శివుడు ఈ 

ముడు నిర్మించిన మూడు పురములను దగ్ధం చేసాడు. కాశీ 
మయుని ఈ లోకానికి అధిపతిని చేసాడు. అప్పటి నుండి మయుడు 
ఎటువంటి భయం లేకుండా శివుని సంరక్షణలో తలాత 


లోకానికి అధిపతి. 


నిశ్చింతగా ఉంటున్నాడు. 


ము ఉంది. 


ము అయిన నరములు నివసిస్తూ 


వి 


174 


పంచమ స్కంధము 


గరుడునికి భయపడుతూనే ఉంటారు. 


ము ఉంది. ఆ రసాతలంలో 


మహాతలము కింద రసాతలక 
పణి అనే పేరుతో ఉన్న దానవులు, దైత్యులు, నివాతకవచులు, 
కాలకేయులు, అనే తెగల వారు నివసిస్తూ ఉంటారు. వరుకూడా 
సర్హముల వలె పుట్టలలో నివసిస్తూ ఉంటారు. వీరుపుట్టుకతోనే 
మహాబలశాలురు. సాహసవంతులు. కాని వీరు విష్ణువుకు, ఇంద్రునికి 
భయపడుతుంటారు. 


చాడ, కంబల, అశ్వతర, దేవదత్త, మొదలగు పెద్ద పెద్ద పడగలు 
కలిగినసర్ధజాతులు ముఖ్యులు. రములలో కొన్నిటికి ఐదు, ఏడు, 
పది, వేయి పడగలుకలిగిన సర్దజాతులు ఉన్నాయి. ఈ పడగల మీద 
పాతాళ లోకమును దేటిప్తమానంగా 
ప్రకాశింపజేస్తుంటాయి. అందుకే పాతాళ లోకంలో చీకటి అనే మాట 
వినిపించదు, కనిపించదు. 


ఉన్న మణుల కాంతులు ఆ 


శ్రీమద్భాగవతము 
ము ఇరువది నాలుగవ అధ్యాయము సంపూర్ణము 
టఓంతత్సత్‌ ఓం తత్షత్‌ ఓం తత్సత్‌ 


175 


ఇరువది ఐదవ అధ్యాయము. 


శుకమహర్షి పరీక్షిత్‌ మహా 
“మహారాజా! పాతాళ లోకము కింది భాగంలో ముప 
మొక్క తామసరూపమైన అనంతుడు ఉన్నాడు. 
ఈ అనంతుని రూపము జీవులలో ఉన్న అహంకారమునకు ప్రతీక. 
అందుకే ఆయనను సంకర్షణుడు అని కూడా ఈ 
తా ఆ అనంతుని పడగల మీద చిన్న ఆవగింజంత 


రాజుతో ఇలా చెబుతున్నాడు. 


అతో నిలిచి ఉంది. 
we గమనించండి. పైన చెప్పుకున్న లక్షలాది నక్షత్రములు, 
కో కూడిన గెలాక్తీ 


లు ఉన్న అనంత Wei 


2౪} రూమి చిన్న ఆవగింజంత పరిమా 
అనడంలో అతిశయోక్తిలేదు. దానిని ఇక్కడ కథారూపంలో వర్ణించాడు 


వాసాయ 


కల్పాంతంలో అనంతుడు ఈ విశ్వమును అంతా తనలో 
ఇముడ్డుకుంటాడు. ఆ సమయంలో కోపంతో ముడి పడిన ఆయన 
నుదుటి నుండి మూడు శిఖలు కలిగిన శూలంతో, మూడు కన్నులతో 
బయటకు వస్తాడు. సంహార క్రియను ఆరంభిస్తాడు. 


176 


పంచమ స్కంధము 


ఓ మహారాజా! ఈ సంకర్షణుని అక్కడి ఉన్న నాగులు పూజిస్తారు. 
ఆక్కడ ఉన్న నాగ కన్యలు సంకర కుని భక్తి శద్ధలతో కొలుస్తారు. 
సంకర్షణుడు అనగా అనంతుడు సహజంగా ఆ తోము గలవాడైనా 
es కోరి తన కోపాన్ని అణుచుకుంటాడు. లోకాలను ప్రసన్న 

వూస్తుంటాడు. ఆ లోకములో ఉన్న దేవతలు, అసురులు, 
నాగులు, సిద్ధులు, గంధర్వులు, విద్యాధరులు, మునులు నిరంతరము 
సంకర్షణుని థ్యానిస్తుంటారు. తనను ధథ్యానిస్తున్న వారి 
హృదయములలో సంకర్షణుడు ప్రవేశించి, వారు పూర్వజన్మలో చేసిన 
కర్మలను, వారిలో ఉన్న అజ్ఞానమును, వారియొక్క సంసారమునకు 
సంబంధించిన కోరికలను, తొందరగా నాశనం చేస్తాడు. వారికి 
జ్ఞానోదయము కలిగిస్తాడు. 


నారదుడు, తుంబురుడు కలిసి బహ్మగారి సభలో ఈ 
సంకర్షణుని గురించి ఈవిధంగా కీర్తిస్తారు. 


“ఎవరు ఈ విశ్వము యొక్క ఉత్పత్తి, స్థితి, లయములకు 
కారణమో! ఎవరి పభావంతో సత్త్వరజస్తమోగుణములు తమ 


కార్యములను సమర్థంగా నిర్వర్తిస్తాయో! ఎవరి స్వరూపము అనాదిగా 
విశ్వంలో వెలుగుతూ ఉన్నదో! ఎవరైతే ఈ సమస్త విశ్వమును 
తనలో ధరించి ఉన్నాడో! ఆ భగవానుడైన పరమాత్ముని తత్త్వమును 
తెలుసుకోడానికి ఈ మానవులకు సాధ్యమా! ఎవని యందు ఈ 
సమస్త విశ్వము నిండి ఉన్నదో ఆ పరమాత్మ తన రూపమును 
అనంతుని రూపంలో ప్రకటించాడు. 


177 


శ్రీమద్భాగవతము 


ఎవరైనా సరే ఆ పరమాత్మ నామమును యాదాలాపంగా 
పలికినా, వారి పాపములు అన్నీ పటాపంచలయిపోతాయి. ఆ 

గులు ఆ పరమాత్మను ఆశ్రయిస్తారు. ఎన్నో 
పర్వతములు, కొండలు, గుట్టలు, నదులు, అరణ్యములు పురములు 
కలిగిన భూమిని చిన్న ఆవగింజ మాదిరి తన తలమీద ధరించిన ఆ 
అనంతుని శక్తిని, ప్రభావమును కీర్తించడం ఎవరి తరము 
అవుతుంది? ఆ అనంతునికి అంతటి శక్తి ఉంది. ఆయన శక్తికి, 
పరాక్రమమునకు సాటి మరొకటి లేదు. ఆ అనంతుని గుణములు, 
మహత్తులు వర్ణింప నలవి కాదు. అటువంటి అనంతుడు ఈ భూమిని 
విలాసంగా తన తలమీద ధరించి ఉన్నాడు.” అని నారదుడు, 
తుంబురుడు అనంతుని మహత్తును బ్రహ్మలోకంలో కీర్తించారు. 


కారణంగా యె 


ఓ పరీక్షిత్‌ మహారాజా! ఇప్పటిదాకా నీకు ఊర్థ్యలోకములు, 
అధోలోకముల గురించి ఏవరించాను. ఎవరెవరు చేసిన కర్మలను 
అనుసరించి వారు ఈ లోకములలో జన్మిస్తూ ఉంటారు. వారు తమ 
తమ కర్మఫలము 
పొందుతూ ఉంటారు. 


లగు అనుసరించి వారు నుఖదు:ఖములను 


ఇంకా నీకు ఏమి తెలుసుకోదలచావో అడుగు. వివరిస్తాను. 
అని శుకమహర్షి పరీక్షిత్‌ మహారాజుకు చెప్పాడు. 


పంచమస్కంధము ఇరవై ఐదవ అధ్యాయము సంపూర్ణము 
ఓం తళ్లత్‌ ఓం తత్సత్‌ ఓం తత్లత్‌ 


178 


పంచమ స్కంధము 


ఇరవై ఆరవ అధ్యాయము. 


పరీక్షిత్‌ మహారాజు శుక మహర్షిని ఇలా అడిగాడు. 


“కుిశుకయోగిందా! ఈ విశ్వంలో ఇన్ని లోకాలు, ఇన్ని రకాల 
జీవజాలము ఎందుకు కలిగాయి. నాకంతా అయోమయంగా ఉంది. 
కొంచెం వివరంగా చెప్పండి” అని అడిగాడు. దానికి సమాధానంగా శు 


కమహర్షి ఈ విధంగా చెప్పసాగాడు. 


“ఓ పరీక్షిత్‌ మహారాజా! ఈ లోకంలో మానవులు కర్మలు 
చేస్తుంటారు. ఆమానవులు సాత్వికులు, రాజసికులు, తామసికులు అని 
రెడు విధములు. ఈ మూడు విధములుగా ఉన్న మానవులు 
సాత్విక, రాజసిక, తామసిక కర్మలు చేస్తుంటారు. ఆ కర్మలు కూడా 
రకరకాలుగా ఉంటాయి. ఆ కర్మల వలన ఫలితములు కలుగుతూ 
అనుభవించక తప్పదు. తెలియక చేసిన తప్పుకు ఒక ఫలితము, తెలిసి 
తెలిసి చేసే అదే తప్పుకు మరొక ఫలితము కలుగుతూ ఉంటుంది. 


ష్టం, నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను, దేవుడు 


“అంతా నా ఇష్ట 
లేడు ఎవడూ లేడు. అంతా నేనే” అనే నాస్తికుడు అదే తప్పు చేస్తే వచ్చే 


ఫలితము వేరుగా ఉంటుంది. ఈ ఫలితములను 


179 


కములు కొన్ని ఈ భూమి మీద, మరి కొన్ని 
ఆనరకలోకంలో పిత్యదేవతలు సమాధిలో ఉండిపరమాత్మను ధ్యానిస్తూ 


ఉంటారు. ఆపిత్యదేవతలు భూమి మీద ఉన్న తమ తమ గోతముల 
మోగక్షేమములను ఎల్లప్పుడూకోరుకుంటూ ఉంటారు. 


లన్నీ దక్షిణదిక్కున ఉన్నాయి. 


ఈ నరకలోకములకు అధిపతి యమధర్మరాజు. ఈయన 
సూర్యుని కుమారుడు. ఈశ్వరుని ఆజ్ఞమేరకు కాలము తీరి 
మరణించిన వారు కానీ, అకాలమరణం చెందిన వారు కానీ 
యమభటుల చేత ఈ నరకలోకమునకు తీసుకురాబడతారు. 
యమధర్మరాజు వారు చేసిన తప్పులను, ఆ తప్పులకు 
అనుభవించవలసిన ఫలములను విచారించి వారికి తగువిధమున 
శిక్షలు విధిస్తాడు. ఈ నరకములు అంటేయమధర్మరాజు వేసే శిక్షలను 
అనుభవించే పదేశములు. 

(అంటే మన సెంట్రల్‌ జైళ్లలాంటివి. కానీ ప్రస్తుతము మన జైళ్లు 
తప్పుచేసిన వారిని సంస్కరించడానికి ఉద్దేశించబడ్డాయి (రిఫార్మేటలు. 
కానీ నరకములు చేసిన తప్పులకు శిక్షించడానికి ఉద్దేశించబడ్డాయి. 
కొన్ని రాష్ట్రాలలో భూలోక నరకాలుగా ప్రసిద్ధిచెందిన జైళ్లుకూడా 


రు మహారాజా! నరకములు ఇరవై ఒకటిగా చెప్పబడ్డాయి. 
1. తామసము 2.అంధతామసము. 3.రౌరవము. 4.మహారౌరవము. 


180 


పంచమ స్కంధము 


ము 12.తప్తశూర్మి 13.వజకంటకశాల్తలి. 
.ప్రాణరోధము 
ము 20. అవచి. 21. అయ: పానము. ఇవి 


17.విశసనము 18.లాలాభక్షము 


ధనమును అక ుంగా అపహరించిన వారిని, ఇతరుల భార్మలను 
పుత్త 
చీకటిగా ఉంటుంది. కన్నుపొడుచుకున్నా ఏమీ కనిపించదు. ఆ 

నరకములో పడేసిన వారికి అన్నం పెట్టరు. నీరు ఇవ్వరు. పైగా ఆకలి 
అంటే కొడతారు. భయపెడతారు. ఈ బాధలు భరించలేక ఆ జీవులు 


లను అపహరించిన వారిని Meson sees చసీవారిను, 


నేరం హః వారిని + క 


181 


శ్రీమద్భాగవతము 


రుమభటులు వారిని చిత్రహింసలు పెడతారు. ఆ 


చిత్రహింసలు భరించలేక వారికి స్ప్రహ ss అప్పుడు 


మొనగాడు ఎవడూ లేడు అని అహంకరించి, ఇతరులను నానా 
పెట్టేవారు, హింసించేవారు, ఆ పకారంగా ఎదుటి 


భయంకరమైన పాముల కంటే ఈ ను 
మ్ముతుంటారు. ఆ కారణం చేతనే ఈ నరకమును రౌరవము ¢ 


టిని తరువాత నరకము మహారౌరవము. ఈ నరకము 
కూడా రౌరవ నరకము మాదిరే ఉంటుంది. సాటి వారిని 
హింసిచేవారిని, చంపేవారిని ఇక్కడకు తీసుకొని వస్తారు. ఈ 
కంలో ఉన్న రురువులు అనే వ పచ్చిమాంసము తింటారు. 


పంచమ es 


మోజనములు విస్తరించి ఉంటుంది. ఈ నరకంలో ఉ 


అంతా రాగి రేకులుపరిచి ఉంటుంది. 


రేకులు నలా సలా కాగుతుంటాయి. ఇక్కడకు బాహ్మణులను చంపి 


వారిని తీసుకొని వస్తారు. అలా తీసుకురాబడిన వారిని ఈ రాగి రేకు 


వామంటే రాగి రేకులు కాలుతుంటాయి. 


యా న్‌ అనుభవిస్తారు. ఈ నరకంలోపాపులు పశువు 
మ్‌ద ఎన్ని వెంటుకలు ఉంటాయో 


7 


౦లో పడి బాధలు అనుభవిస్తూ ఉంటా 


తరువాత నరకము అసిపతవనము. అసి (కత్తుల్లాంటి) 
పత్ర (ఆకులు కలు వనము (చెట్టు కల వనము). వేదములు చదివి 


అధ్యయనం చేయవలసిన వర్ణములో పుట్టి కూడా, వేదమార్గమును 


శ్రీమద్భాగవతము 


విడిచిపెట్టి, పాషండమార్గవ ర్రమును 
అనుసరించి, వేదవిరుద్ధములైన పనులు చేసేవారిని యమదూతలు 
ఈ అసిపత్రనరకములో పడేస్తారు. వారిని కర్రలతో విపరీతంగా 
కొడతారు. ఆదెబ్బలకు తాళలేక వాళ్లు అటుఇటు పరుగెడుతుంటే ఆ 
సూదుల్లాంటి, కత్తుల్లాంటి ఆ ఆకులు గీచుకొని వాళ్ల య 
శరీరములు చీరుకుపోతుం¢é 
ప్రాణాలో పోతున్నాయిరా దేవుడా!” అని ఆర్తనాదాలు చేస్తుంటాడు. ఆ 
బాధలకు తాళలేక మూర్ధపోతాడు. స్వధర్మమును విడిచిపెట్టి 
పరధర్మమును ఆశ్రయించిన వారికి ఈ నరకము వస్తుంది. 


నాయి. అప్పుడు ఆ జీవుడు “అయె కా! నా 


తరువాతి నరకముపేరు సూకర ముఖము. ఈ 
నరకములోకి రాజులు, న్యాయాధికారులు వస్తారు. శిక్షించవలసిన 
వారిని శిక్షించకుండా వదిలివేసినా, నిరపరాధులను శిక్షించినా, 


నిరపరాధులైన బ్రాహ్మణులను శిక్షించినా, వారికి తగిన దండన 
విధింపబడుతుంది. వారిని సూకరముఖము అనే ఈ నరకంలో 
పడేస్తారు.ఆ నరకంలో ఉన్న యమభటులు యాతనాశరీరంలో ఉన్న 
జీవుడిని చెరుకు గడనుపిండినట్టు పిండుతారు. అప్పుడు వాడి బాధ 
వర్ణనాతీతం. బాధతో కేకలు పెడతాడు. ఈ లోకంలో ఎవడైనా 
నిరపరాధథికి శిక్ష వేస్తే ఆ నిరపరాధి ఎంతటి మానసిక, శారీరక వేదన 
పొందుతాడో, అంతకన్నా వేయిరెట్లు వేదనను ఆ జీవుడు పొందుతాడు. 


టిని తరువాతి నరకము అంధకూపము. ఈ సమాజంలో 
వారి గుణములను బట్టి, వారు చేసే కర్మలను బట్టి నాలుగు 
వర్ణాలు ఏర్ధ రచారు. ఆయా వర్ణముల వారికి చేయవలసిన విధులను, 


184 


కూడని విధులను ఏర్పరిచారు. ఆ విధులను చేయడానికి, 
టానికీ, వారికి వివేకము, ఆలోచించే శక్తి ఇచ్చారు. 


జీవతం గడిపిన వారిని వారు చచ్చిన తరువాత ఈ అంధకూపము 
అన నరకంలోపడవేస్తారు. అందులో ఉన్న నల్లులు, దోమలు, చీమలు, 
ని కుట్టి కుట్టి చంపుతాయి. వాడికి నిద ఉండదు. 
రూతన అనుభవిస్తాడు. (మన దేశంలో కొన్ని 


తకన్నా దారుణంగా ఉన్నాయి.) 


ఇవ్వకుండా తానే భుజించేవారిని, ఇతరులకుపె am 
పక్కవాడికి పెట్టకుండా తినేవాడిని, ఇతరుల నోటి దగ్గర ఆహారమును 
్కనే వాడిని, ఈ నరకంలో తోస్తా 
(ఈ విభాగంలోకి అనాధ శరణాలయాల అధికారులు, సంక్షేమ 
వార్డిన్లు వస్తారు. వారు విద్యార్థులకు, అనాధలకుచెందవలసిన 


లాకు 


హాస్ట 


సల 


యోగించుకుంటారు. వాటికి బదులుగా పురుగులు ఉన్న 


నన నూ 


శ్రీమద్భాగవతము 


ఇతరుల ఆస్తులను, వస్తువులను దోచుకోవడమే వృత్తిగా కలవారిని, 
ఇతరుల మీద దౌర్జన్యంగా ప్రవర్తించి వారి ఆస్తులను ధనమును 

అపహరించేవారిని, ఈ నరకంలో న స్స గ య 
కాలిన పట్టకారులతో వారి చర్మాన్ని పట్టుకొని 


కక ప్తశూర్మి. ఈనరకానికి ఇతరుల 
భార్యలను అనుభవిం చే పురుషులు, ఇతరుల భర్తలను అనుభవించే 
స్త్రీలు వస్తారు. (అడల్టరీ నేరం చేసినవారు). ఈ నరకంలో బాగా ఎర్రగా 


కము పేరు శాల్మలి నరకము. ఇక్కడకు 
విచిత్రమైన నేరములు చేసిన వాళ్లు వస్తారు. యు వచ్చే 


పంచమ స్కంధము 


0 Je ఆ 


నరకానికి వచ్చిన జీవులను ఆ చెట్టుకు పెట్టి రుద్దుతారు. ఆచెట్ల కొమ్మల 


తమ కులమర్యాదలను విడిచిపెట్టి, అక్రమవ 
అయినమార్దములలో తిరుగుతూ ఉంటారు. అటువంటి వారిని ఈ 
అగడ్త వంటిది. అంటే నరకలోనికి ప్రవేశించాలి అంటే ఈ వైతరిణి 
నదిని వెళ్లాలి. ఆ నదిలో ఉన్న నీళ్లు రక్తము, చీము, 

మల; 


మ అధర్మము 


సీ స్‌ AX) 


మూతములు కలిసి ఉంటాయి. 


ఉంటాయి.) 


187 


శ్రీమద్దాగవతము 


యు పేరు ప్రాణరోధ. బ్రాహ్మణులు మొదలగు 
లలో ఉన్నవారు కుక్కలను, గాడిదలను పెంచుకుంటారు. 

డా క్షత్రియుల వలె వేటకు వెళుతారు. మృగములను, పశు 

wits చంపుతారు. తమ స్వధర్మమైన వేదాధ్యయనము విడిచిపెట్టి 

సు స్తారు. యధేళ్చగా జీవహింస చేస్తారు. 
ము అనే నరకములో పడవేస్తారు. 
తలు జీవులను, వారు ఎలా అయితే 

చంపారో, అలాగే 


అయిన ere? కొట్టి హింసిస్తారు 


తరువాతి నరకము పేరు వైశసము. ఈలోకంలో ఎక్కువ 
ఆడంబరంతో లే మానవులు, యజ్ఞములు చేసే పేరుతో పశు 
వులను చంపేవారు, ఈ నరకానికి వస్తారు. యజ్ఞములు 
సమయములో వారు ఎలా పశువులను చంపారో, అలాగే 
నరకంలో ఈ జీవులను చంపుతారు. మరలా బతికించి చంపుతారు. 


తరువాతి నరకము లాలాభక్షము. ఈ లోకంలో ఎక్కువగా 
ఉన్న కామాంధులు, ఎప్పుడే స్తీసుఖములలో మునిగితేలేవారు, తమ 
తమ భార్యలచేత తమ వీర్యమును తినిపించేవారు, అటువంటి వారిని 


pe లాలాభక్షము అనే నరకములో పడవేసి వారి 


188 


పంచమ స్కంధము 


చేసేవారు, ఇళ్లు తగలపెట్టేవారు, ఇతరులకు విషం 


ులు, తమకు ఎదరులేదు అన్న 
లో నివసించే పజలను, వ్యాపారస్తుల 


చంపేవారు, రాజులు, రాజభథ4& 


అహంకారంతో, గామముల' 


తిట్టి, కొట్టి హింసించేవారు, అటువంటి వారిని ఈ సారమేయాదనము 


వేసేటప్పుడు అక్రమాలు చేసేవాళ్లు, 
నము చేసినట్టు ఆర్బాటంగా చెప్పి, తరువాత 
ము చేయలేదు అని అబద్దం చెప్పేవాళ్లు, 
భటులు ఈ నరకానికి తీసుకొని వ స్తారు. 
తోస్తారు. కింద నీరు ఉన్నట్టు 
ెటిరి కనిపించే కఠినమైన రాయి. 


దాని మీద పడి ఆపాపుల తలలు పగిలిపోతాయి. శరీరం 


ఇటువంటి వారిని యమ 
వీరిని ఎత్తైన కొండల మీదినుండి కిందికి 


కనిపిస్తుంది. కానీ అది నీరు మ 


శ్రీమద్ధాగవతము 


తరువాతి నరకము పేరు క్షారకర్ణమము. తనకు ఏమీ 
తెలియకపోయినా తనకు అంతా తెలుసు అని తనను 


తానుపొగుడుకొనేవాడు, (తమకు 


అటువంటి వారు బతికినా చచ్చిన వారి కింద లెక్క. అ అటువంటి వారు 


చనిపోయినతరువాత యమభటులు ఈ నరకానికి తీసుకొని వస్తారు. 


అక్కడ వారికి మంచి నీటి బదులు ఉప్పునీరు ఇస్తారు. ఆ నీళ్లు 


మింగాలేక, కక్కాలేక యమయాతనపడతారు. 


నరులను, పశువులను ఇష్టంగా తింటారు. అటువంటి వారిని ఈ 
నరకంలో పడవేస్తారు. వాళ్లు ఫ ఎవరినైతే బలి ఇచ్చారో ఆ 
మానవులు,పశువులు వీరి న కత్తులు పట్టుకొని నిలబడిఉంటారు. 
ఏరు ఈనరకానికి రాగానే, తమను ఎలా బలి ఇచ్చారో అదే మాదిరి 


190 


పంచమ స్కంధము 


వీళ్లను ము 


క్కలు ముక్కలుగా నరుకుతారు. వారి రక్తమును 
లు చేస్తారు. వీళ్లు ఎలా చేసారో అలాగే చేస్తారు. 


తరువాతి నరకము శూలప్రోతము. గ్రామములలో 
నివసించే ప్రజలు జంతువులను, పశువులను బండ్లకు కట్టి లాగిస్తారు. 
లాగలేకపోతే కర్రలతో కొడతారు. ఇంకాకొన్ని జంతువులను మచ్చిక 
చేసుకొని వాటితో ఆడిస్తారు, ఆడకపోతే వాడి బల్రెలతో పొడుస్తారు, 
కొరడాలతో కొడతారు. 

(పులులను,సింహములను, ఏనుగులను, గుర్రములను os 
పుట్టకుండా కడుపు మాడ్డి వాటిని మచ్చికచేసుకొని దారిలోకి తెచ్చుకొని 
వినోదంకొరకు ఆడిస్తుం¢ కు వినకపోతే హంటర్‌తో 
కొట్టడంమనం చూస్తూనే ఉన్నాం కదా!) 

అటువంటి వారిని ఈ నరకంలో పడవేస్తారు. వీరిని ఇక్కడ 
యమభటులు శూలాలతోపొడుస్తారు. వీళ్లు ఎలా అయితే జంతువులకు 
మ్యగములకు తిండి పెట్టకుండా మాడ్డారో అలాగే వీరికీ తిండి పెట్టరు. 
ఏరి మీదికి వాడి అయిన ముక్కులు కల పక్షులను వదులుతారు. 
పక్షులు వీరిని ముక్కులతో పొడిచి పొడిచి చంపుతాయి. అప్పుడు 
తాము చేసిన పాపములను తలచుకుంటూ ఏడుస్తారు. 


వారు. అవి మా 


తరువాతి నరకము పేరు దందశూకము. ఈ లోకంలో 
కొంతమందికి పాముల మాదిరి కోపం ఎక్కువ. అందరినీ 
కరుస్తుంటారు. తేళ్ల మాదిరి కుడుతుంటారు. ఇటువంటి వారిని ఈ 
నరకంలో పడవేస్తారు. ఈ నరకంలో ఐదు తలలు, పదితలలు కల 
పాములు, పెద్ద పెద్ద తేళ్లు, ఎలుకలు వీళ్లను కరిచి, కుట్టి 


191 


శ్రీమద్భాగవతము 


నానాయాతనా పెడతాయి. 


తరువాతి నరకము పేరు అవటనిరోధము. ఈ లోకంలో 
మానవులు సాటి మానవులను అకారణంగా బంధిస్తారు. వాళ్లను చీకటి 
గదులలో పడవేస్తారు. (గుంటూరులో అనుకుంటాను. ఒక అమెరికాలో 
పనిచేసే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి తన భార్యను అదనపు కట్టం తేలేదని కుక్కల 
బోనులో మూడురోజులు నిర్భంధించాడు అని వార్త) ఇటువంటి 
వారిని, గాలి వెలుతురు లేరి చీకటి గుహలలో పడవేస్తారు. పైగా 
పొగపెడతారు. ఊపిరి ఆడక గిలా గిలా కొట్టుకుంటారు. 


తరువాతి నరకముపేరు పర్యావర్తనము. ఇంటికి వచ్చిన 
భోజనం పెట్టడం మర్యాద. కాని కొంతమంది భోజనము 
పెట్టి తిడుతుంటారు. కోపగించుకుంటారు. ఉన్నదంతా తినేస్తున్నారని 
కోపంగా తీక్షణం చూస్తుంటాడు. 

(నాకు తెలిసి ఒకాయన తద్దినాలు పెడుతూ, “వీళ్లకు పొట్టపగలా తిండి 


అతిధులకు 


పెట్టేది కాకుండా ఇంకా దక్షిణలు కూడా ఇవ్వాలా” అని బూతులు 
తిట్టడం చూచాను, విన్నాను.) 

ఇటువంటి వారిని ఈ నరకంలో పడవేస్తారు. ఇక్కడ వాడిముక్కులు 
కల గద్దలు, కాకులు, మొదలగు పక్ష 


వారిమాంనమును తింటాయి. వారి కళ్లను పొడిచి పొడిచి 
త్తి 


192 


పంచమ స్కంధము 


తరువాతి నరకముపేరు సూచీ ముఖము. ఈ లోకంలో 
చాలా మందికి ధనం ఉంటుంది. ధనంతో పాటు, గర్వము, అహం 
పెరుగుతుంది. నాకన్నా గొప్పవాడు లేడు అని అహంకరిస్తారు. తన 
దగ్గరున్న ధనాన్ని ఎవరైనా ఎత్తుకుపోతారని అందరినీ అనుమానిస్తాడు. 
ఎవరినీ దగ్గరకు రానివ్వడు. తాను తినడు, బకరిని తిననివ్వడు. 
తుదకు తల్లి తండ్రులు, గురువులనుకూడా అనుమానిస్తాడు. వాడు 
శాంతిగా ఉండడు ఎదుటి వారిని శాంతిగా బతకనివ్వడు. ధనపిశాచి 
మాదిరి ఎప్పుడూ ధనం సంపాదించడానికి వెంపర్లాడుతుంటాడు. 
ఉన్నధనాన్ని ఎలా అధికం చెయ్యాలా అని ఆలోచిస్తుంటాడు. ఇటువంటి 
ధనపిశాచులను ఈ నరకంలో పడవేస్తారు. యమభటులు వీరిని 


పూర్వజన్మ వాసనలను బట్టి మరలా ఈ భూమి మీద 
జన్మంత్తుతుంటారు. 


ఓ పరీక్షిత్‌ మహారాజా! నీకు మోక్ష మార్గము గురించి 
ఈలోకములలో సాక్షాత్తు పరమాత్మ విరాట్‌ స్వరూపం 
విరాజిల్లుతున్నాడు. శ్రద్ధ భక్తి ఉన్న సాధకుడు ఈ విరాట్‌ రూపమును, 


103 


శ్రీమద్భాగవతము 


అనగా పరమాత్మ స్త్రూలరూపమును ముందు పూజిస్తాడు. ఈ 

పము గురించ వర్ణిస్తాడు. తాను చదువుతాడు. ఇతరులకు 
డు. ఇతరులు చెబితే తానూ వింటాడు. ఈ పకారంగా 
తనమనస్సును పరిశుద్ధం చేసుకుంటాడు. ఉపనిషత్తులో చెప్పబడిన 
పరమాత్మ యొక్క స్తూల రూపముయొక్క తత్త్వమును 
తెలుసుకొనగలడు. అటి మోక్షమార్గము. ఈ మార్గమును అనుసరించే 
త్మ యొక్క స్తూల రూపము, సూక్షరూపము 
రెండింటి తత్త్వములను తెలుసుకుంటారు. వాటి గురించి క్షుణ్ణంగా 
వింటారు. మొట్ట మొదట పరమాత్మ స్తూల రూపము అనగా 
విగ్రహారాధన మూలంగా మనస్సులో నిలుపుకుంటారు. తరువాత 
దానిని విడిచిపెట్టి బుద్ధిని సూక్ష్మరూపంలో నిలుపుతారు. టినికి 
భక్తియోగము అవలంబించడం అవసరము. ఓ పరీక్షితీ మహారాజా! 
నీకు ఇప్పటిదాకా ఈ భూమి గురించి, ద్వీపముల గురించి, వర్షమ 
గురించి, పర్వతములు, సముద్రములు, నదులు గురించి ఆకాశము 


ఆడి ఆరి 


సన్నాసులు పరమా 


గురించి, పాతాళము గురించి, దిక్కులు గురించి స్వర్గ నరకముల 
గురించి, నక్షత్ర మండలము గురించి వివరంగా చెప్పాను. ఇదంతా 
కలిస్తే పరమాత్త్మ్తయొక్క స్తూలరూపమ 
పరమాత్మ యొక్క విరాట్‌ స్వరూపము.”అని శుక మహర్షి పరీక్షిత్‌ 
మహారాజుకు చెప్పినట్టు నైమిశారణ్యంలో, సత్రయాగ సందర్భంలో సూత 
పౌరాణికుడు శౌనకాది మహామునులకు మహాభాగవత పురాణమును 
వినిపించాడు. 


గా చెప్పబడింది. ఇదే 


శ్రీమద్దాగవతము పంచమస్కంధము 
ఇరువది ఆరవ అధ్యాయమ 


౦ సంపూర్ణము. 
పంచమ స్కంధము సర్వం సంపూర్ణము 


ఓం తజత్‌ ఓం తత్చత్‌ ఓం తజ్దత్‌ 


పంచమ స్కంధము 


195 


శ్రీమద్భాగవతము 


196 


పంచమ స్కంధము 


197 


శ్రీమద్భాగవతము 


198 


షష్ట స్కంధము 
శ్రీరామ శ్రీరామ శ్రీరామ 


శ్రీమద్దాగవతము 


సంస్ఫ _త మూలము 


భగవాన్‌ వ్యాసమహర్షి 


తేటతెలుగులో 


యం.వి.సుబ్రహ్మాణ్యం 


చిరునామా: 
2-31, చైతన్యపురి, హైదరాబాద్‌ 500060 
సెల్‌:9866140619 ఫోూన్‌:040-24048104 


శ్రీమద్భాగవతము 


పురాణమును ఈ విధంగా వినిపిస్తున్నాడు. 


“శౌనకాది మహామునులారా! ఆ ప్రకారంగా శుక మహర్షి 
కిత్తు మహారాజుకు భాగవత పురాణమును వినిపిస్తూ ఉండగా, 
పర్‌ తత్తు శుకమహర్నిని ఈ విధంగా అడిగాడు. 


ఉను మహర్షీ! తమరు నా మీద దయయుంచి, నాకు 
నివ్యత్తి మార్గమును అనగా దేవ మార్గమును వివరించారు. ఈ నివ్యత్తి 
మార్గము ద్వారా యోగులు పరబ్రహ్మ పదమును వె 
చెప్పారు. కాకుండా, ప్రాపంచిక విషయములలో మునిగి తేలుతూ 
ఎప్పుడూ విషయవాంఛలకు లోబడిన వారిని మా 
ఉంటుంది. వారు ఒక దేహము పోతే మరొక దేహమును ధరిస్తూ 
ఉంటారు. వారు చేసినకర్మఫలములను అనుభవిస్తూ ఉంటారు. పుణ్యం 
చేస్తే స్వర్గానికి, పాపం చేస్తే నరకానికి 
గానే మరలా జన్మ ఎత్తుతూ ఉంటారు. అధర్మ మార్గములో 
నడచిన వారికి ఫలితంగా వచ్చే నరకములను ఆ నరకములలో పడే 
బాధలను వివరించారు. ఇవే కాకుండా స్వాయంభువ మన్వంతరము 
గురించి సృష్టి ఎలా జరిగిందీ అనే విషయాలు వివరించారు. 


ందుతారు అని 


౦ ఆవరించి 


పోతారు. ఆ పుణ్య పాపములు 


నదులు, తి ములు, మొదలగు వాని గురించి విపులంగా చెప్పారు. 
అదేవిధంగా భూమండలము, నక్రతమండలము, చంద్రమండలము, 


కము వాటి గురించి సరం 14 లోకముల 


ఇవన్నీ చెప్పారు కానీ, ఒక విషయం మాత్రం చెప్పలేదు. 
చేస్తుంటారు కదా! పుణ్యకర్మలకు స్వర్గ సుఖములు అనుభవిస్తారు. 
పాప కర్మలకు నరకానికి వెళతారు కదా. నరకానికి వెళ్లకుండా, 
లోకంలోనే ఆ పాపఫలమును పోగొట్టుకునే మార్గం ఏదైనా ఉందా 


పుణ్య కర్మలు పాప కర్మలు 


ఇర కా జత అర సన; ఇచ్చి నయం చేస్తాడో అదే 
పకారంగా మానవులు కూడా ధర్మశాస్త్రములో చెప్పబడిన 


3 


శ్రీమద్భాగవతము 


మానవులకు, రాజులు దండిస్తారనే భయం, లోకుల చేతిలో + 
భయం, చచ్చిన తరువాత నరకానికి పోతామేమో అనే 
మాన మ. ఉంటుంది. పాపం చెయ్యడం ఒంటికి 


పడాలనే 


ంగువుడూ, , ప్రతిరోజూ & వాపాలు శ్ర ము పత మీరు 


వాడు. ఇదంతా ఏనుగుస్తానం 


చేసినట్టు ఉంటుంది కదా! ” అని అడిగాడు. 
య గు నదిలో దిగి తన తొండం నీళ్లు స్ల చల్లుకొని శుభ్రంగా 


అ || అ తం రాం IY) 


వ్‌ నం 
క్‌ త్తి 


చేసుకుంటే ఫలితం ఉంటుంది. పాపం చెయ్యడానికి మూలం అయిన 


ఓ రాజా! నిజమైన ప్రాయశ్చిత్తము | యజ్న 
చెయ్యడం కాదు. ఇంక మీదట వ పాపం చెయ్మకూడదు ఆ అనే ( ధ్యడ 
సంకల్పం మనసులో కలగాలి. భగవంతుని మ్‌ 5 


శ్రీమద్భాగవతము 
తగ్గిపోతాయి. ఇదే పకారంగా నియక 
తత్త్వజ్ఞానము దానంతట అదే కలుగుతుంది. 


జీవితం గడిపేవాడికి 


రు నిష్టలతో 


నియ: 


ము apt జీవతం గడపడం అంటే బహ్మ 


= 


ను, ఇంద్రియములను 

PPE తనకు కతన ఆ దానిలో దానం చెయ్యడం, సత్యం 

హింసను పాటించడం (తన మాటలతో 
తలతో కానీ ఎదుటి వారిని నొప్పించకుండా ఉండటం. వీటిని 

పాటిస్తే వారికి ఎటువంటిపాపములు అంటవు. ఒక వేళ వారు తెలియక 


ఏదైనా పాపం చేసినా అది ఎండిన వెదురు పొదకు నిప్పఅంటుకుంటే 


ఎలా కాలి పోతుందో, అలాగే ఆ పాపములు 


, మరికొంతమంది పరమా 


టన అచంచలమైన 


లను పోగొట్లుకుంటారు. తెలిసో తెలియకో 


ంంత్మయందు ఉన్న భక్తి వలన 


యి. అంతే కానీ, పరమాత్మ ఎడల అచంచలమైన 
పు ఎన్ని తపస్సులు చేసినా, వారి వ ఎలు పోవు. కాబట్టి ఈ 
లోకములో మంగళకరమెనది, భయం అనేది ఎరుగనిది ఆయనది 


అయిన భక్తి మా రమే శేష్టమైనది. అదే నిజమైన మార్గము. 


అ కాడు. తతతుతో ల అయినా ఆ పరమాత్మ యొక్క 
పద్మముల మీద మనస్సును నిలిపితే, ఆ పరమాత్మ 
గణములను కీర్తిస్తే, దానిని మించిన పాయశ్చిత్తము మరొకటి 
లేదు. అటువంటి వానికి కలలో కూడా యమభట ఎలు దగ్గరకు రారు. 


అజాముళుడు బ్రాహ్మణులకు విధింపబడిన | కర్మలు 


58 పకారంగా అజాముళుడికి 80 సంవత్సరములు 


నకు పదిమంది సంతానము కలిగారు. & 


0౯9. ఆఖరి సంతానము 


అయిన నారాయణుడు అంటే అజామ్‌ళుడికి ఎంతో పేమ. వచ్చీరాని 


శ్రీమద్భాగవతము 


మాటలతో బుడి బుడి నడకలతో అలరించుచున్న నారాయణను 
చూచి మురిసిపోయేవాడు. ఇంతే కాకుండా తను మా ) తింటూ 
వాడికీ తినిపించేవాడు. తను మద్యం తాగుతూ వాడిచేత 
తాగించేవాడు. 


ఏడికి 80 ఏళ్లు నిండాయి. మృత్యువు 


ఆ ప్రకారంగా అజామీళ 
అతనిని ఏక్షణం అయినా కబళించడానికిపొంచి ఉంది. ఈ విషయం 
కలయ అలామళురు అవుతూ తల ఈ 
బతుకుతాడో అని దిగులుపడేవాడు. ఇంతలో అజామ్‌ళుడికి 


రుడు నారాయణ ఎలా 


అటు ఇటు నిలబడ్డారు. నారాయణ దూరంగ 


మరణం ఆసన్ష్నమవడంతో అజామీకుడి గొంతులో గురగుర 
మొదలయింది. అలాగే గద్దదస్వరంతో దూరంగా ఆడుకుంటున్న 


కొడుకును “నారాయణా”... “నారాయణా” అని పిలుస్తున్నాడు. 
అజామ్‌ళుడు నారాయణ నామస్మరణ చేయడం విష్ణుదూతలకు 
వినబడింది. ఎవరో అవసా 


నకాలంలో నారాయణ నామస్మరణ 


చేస్తున్నాడు అని తెలుసుకొని విష్ణ గూతలు కూడా అజావీ 
వచ్చారు. అజామ్‌ళుడి కాలం తీరిపోవడంతో యమదూతలు ఈ 
కు పాశం వేసి లాగుతున్నారు. ఇంతలో 


విష్ట్ణుదూతలు వచ్చి వారిని 


షష్ట స్కంధము 


ఎమ్టుదూతలతో ఇలా అన్నారు. “అయ్యా! 


డబోతే గొప్పవారి లాగా ఉన్నారు. మీ 


. “మా సంగతి అలా ఉంచండి. మీరు యమధః 


ము అని చెప్పుకుంటున్నారు కదా! మీకూ 


ఉంటుంది. కాబట్టి మాకు ధర్మము అంటే ఏమిటో, అధర్మము ap? 


వారిని ఏ ప్రాతి పదికన దండిస్తారు. వాటికి కారణములు చెపండి. 


పాప కర్మలు చేసే వారు అందరూ దండించబడటానికి అర్హులేనా లేక 


కొంతమంది ఊసు మాత్ర 
అన్నీ తెలుసుకున్న పుడు 
చేసాడో, ౩ ప్రిణ్నం బెసాడ్‌ 5 పాపం చేసాడో 


శ్రీమద్భాగవతము 


సాక్షాత్తు నారాయణ స్వరూపములు, అపాౌరుషేయమ 
వేదములలో ఏ పనులు చెయ్యాలని అన్నారో ఆ పనులే ధర్మమైన 
పనులు. వేదములలో చెప్పబడిన దానికి వ్యతిరేకంగా చేస్తే అది 
అధర్మము అవుతుంది. 


మానవులు చేసే పతిపనికీ పత్యక్ష సాక్షి సూ 
ఆకాశము, వాయువు, దేవతలు, రాతి పూట చంద్రుడు, 


సంధ్యాకాలము. ఇంకా మానవులు చేసే పనులకు పగలు, రాత్రి, 
దిక్కులు, భూమి, నీరు, ఇవి అన్నీ సాక్ష్యములు. ఇంతమంది చూస్తూ 
ఉండగా పాపం చేస్తే వారికి దండన విధించబడుతుంది. వారు వారు 
చేసిన పాప కర్మలకు తగిన దండన విధించబడుతుంది. 


ఓ మహాపురుషులారా! మానవులు కర్మలు చేయకుండా 
ఉండలేరు. కర్మలు చేయకుండా జీవించడం అసాధ్యం. మానవులు 
చేసే కర్మలలో పుణ్య కర్మలు, పాప కర్మలు రెండూ ఉంటాయి. 
ఎందుకంటే మానవులు తమలో అంతర్గతంగా ఉన్న సత్వ, రజస్‌, 
తమోగుణములను అనుసరించికర్మలు చేస్తుంటారు. ఆ కర్మలు 


మూడు విధములుగా ఉంటాయి. పుణ్య కర్మలు, పాప కర్మలు, పుణ్యము 
పాపము కలిసిన కర్మలు. ఒక మనిషి ప్రస్తుతము చేసే కర్మలను బట్టి 
అతని గత జన్మలలో చేసిన కర్మలను, రాబోవు జన్మలో చేయబోయే 
కర్మలను ఊహించవచ్చ్చును. 


ఈ లోకంలో మానవులు చేసే కర్మలు అన్నిటినీ సమవర్తి 
డు నిరంతరము గమనిస్తూ ఉంటాడు. వారు 


షష్ట స్కంధము 


కాని మానవులకు పూర్వజన్మ స్మృతి ఉండదు. ఈ జన్మలో 
తో ఉన్నాడో అదే శాశ్వతము అనుకుంటాడు. నేను, నాది అని 
ిస్తుంటాడు. గత జన్మలో తను ఎవరో, ఏ కారణం వల్ల అతనికి 
ఈ భన తెలుసుకోలేడు. తాను జన్మలో చేస్తున్న కర్మల 
ఫలితంగా తనకు ఏ జన్మరాబోతుందో కూడా తెలుసుకోలేడు. 


: క్కుపడి బయటకు రాలేకపోతుంది 
Db చేసిన కర్మబంధనమ అ 
బయటకు రాలేడు. బయటకువచ్చే మార్గము 


లుక్తి చెందడం ఎలాగో కూడా తె 


11 


శ్రీమద్భాగవతము 


ఏ జీవుడు కూడా ఈ లోకంలో కర్మ చేయక 
కూడా జీవించలేడు. అది సాధ్యం కాదు. ఎందుకంటే ఆ జీవుడు 
గతజన్మలో చేసిన కర్మల వాసనలు ఈ జన్మలో అతని చేత కర్మలు 
చేయిస్తాయి. జీవుడు, తాను చేసిన కర్మలు మంచి ఫలితములను ఇస్తే 
అది తాను చేసుకున్న అదృష్టము అని పొంగిపోతాడు. ఇంకా కర్మలు 
చేస్తుంటాడు. ఈ జన్మవాసనలే అతని తదుపరి జన్మకు కారణం 


ఎండా క్షణం 


ఈ లోకంలో పుట్టిన తరువాత, జీవుడు ప్రకృతితో సంబంధం 
పెట్టుకుంటాడు. నేను,నాది అనే అహంకారంలోపడిపోతాడు. సంసార 
బంధములో చిక్కుకుంటాడు. ఈ అజామ్‌ళుడు కూడా అలాంటి వాడే. 
అజామ్‌ళుడు అనే ఇతడు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు. 
శాస్త్రములను చదువుకున్నాడు. సాత్విక గుణసంసన్నుడు. మంచి 
ఆచారములను పాటించాడు. దయ, క్షమ మొదలగు మంచి 
గుణములను అలవరచుకున్నాడు. ఇతని హృదయము కోమలమైనది. 


రుములను జయించాడు. పవిత్రంగా జీవించాడు. ప్రతిరోజూ అగ్ని 
్‌సేవాడు. అతిధులను పూజించేవాడు. ఇతనికి ఎవరిమీదా 


ఇటువంటి సద్గుణ సంపన్నుడు అయిన ఈ అజామీళుడు 
ఒక రోజు తండి ఆదేశము మేరకు పండ్లు, దర్భలు, సమిధలు తేవడానికి 
అడవికి వెళ్లాడు. అక్కడ బక నిర్ణన పదేశములో ఒక వేశ్య, తన 


విటునితో శృంగార కలాపాలు సాగించడం చూశా 
చలించింది. ఆ వేశ్య మీదికి మనసు 


షు స్కంధము 


బిల్వమంగళుడి మాదిరి అయ్యా 
తల్లి తండ్రులను గం ౮ 7 న 5 5 వన 


త టి ప్రాయశ్చిత్తము నే దై కరే, ం. 
ఇతనికి మరణం ఆసన్నం అయింది. అందుకని మేము ఇతనిని 
యమున వద్దకు తిసుకొని పోవడానికి వచాము. 


శ్రీమద్భాగవతము 


వారినీ, దండిచ తగని వారిని కూడా మీ యమధర్మరాజు 


దండిస్తున్నాడు అని స్పష్టం అవుతూ ఉంది. 


యుమభర్షలాజు పజలను వాక్టల్బంతో పఠిహలించాలి. 
గురువు వలె జ్ఞాన బోధ చె య 
యముడు దండించ తగని వారిని దండిస్తున్నాడు. ఇంక ఈ 
లోకంలో ప్రజలను ఎవరు రక్షిస్తారు. పెద్దవారు, శేష్టమైన రతా! 


కూడా ఆచరిస్తారు. వారు దేనిని 


్బాలు. అందరినీ సమంగా చూడాలి. కాని 


వే మానవులకు ధర్మాధర్మ విచక్షణ తెలియదు. వారు 
మాని ఒడిలో పెంపుడుజంతువులు పడుకొని 


పీడించగలడు? 


ే ఈ అజామ్‌ళుడు తన అవసా 


అ 


మును ఉచ్చరించే వారిని 


నారాయణుడు తన భక్తులుగా స్వీకరిస్తాడు. అకునచేషకులాడు; 
కాపాడతాడు. 


15 


శ్రీమద్భాగవతము 


పేరును నిర్మలమైన భక్తితో పలికినంత 


7 సూలమైన అవిద్య 


అజామ్‌ళుడు తాను చనిపోయేసమయ 


నారాయణా” అంటూ శ్రీహరి 
నామమును చాలా సార్లు పలికాడు. అందువలననే ఇతను చేసిన 
పములకు పాయశ్చిత్తవ రు చేసుకున॥& 
లోకములకు తీసుకొని 
వదిలెయ్యండి. 


గై అయింది. కాబట్టి ఇతడు 
పోవుటకు అర్హుడు కాడు. ఇతనిని 


ఓ యమభటులారా! అంతేకాదు. నారాయణ నామస్మరణ 


వలన వచ్చే ఫలము అంతా ఇంతా కాదు. ఏదో ఒక నెపంతో 


షష్ట స్కంధము 


గాూరాయణాి” అంటూ 
మా ట్లాడినా, నారాయణ అ అర్థం వచ్చేటట్టు పాటలు పాడినా, 


నామ స్మరణ చేసినా, “నారాయణా 


“నారాయణా” అంటాడు. ఏదైనా తేలు,పాము కరిచినా, జంతువు 


తరిమినా “నారాయణా నారాయణా” అంటూ అరుస్తా 


ుము ఉఛ్సరించినా 
య ఖా కు తతత అవసరం ఉండదు. 


నిర్ణయించారు. పెద్ద పెద్ద పాపములకు పెద్ద ౩3 
గో యి య 


యమభటులారా! తపస్సు చేయడం వలనా, దాన 


రములు చేయడం వలనా, వ్రతములు చేయడం వలనా చేసిన 


శ్రీమద్భాగవతము 


తొలగిపోతాయి. బక్క చిన్న అగ్గి రవ్వ పెద్ద గడ్డివామిని సమూలంగా 
కాల్చివేసినట్టు, జ్ఞానముతో గానీ, అజ్ఞానముతోగానీ ఒక్కసా 


నారాయణనామన్న రణ చేస్తే చాలు, అత 


అయిపోతుంది. జౌషధము యొక 


పాపరాసి దగము 
9 


ము తెలియకుండా దానిని 


ప i 
మానుతుందా! అలాగే తెలిసి కా నీ, తెలియకకానీ నారాయ 


పలుమారు పలికాడు కాబట్టి ఇతను చేసిన 
తము చేసుకున్నట్టు అయింది. ఇప్పుడు ఇతడు 
సరము లేదు.” అని తేల్చిచెప్పారు 


మాతలు తిరిగి బట్టి చేతులతో యమపురికి వె వ. ఏ, 


జక పక్క యమదూతలు మరొక పక్క విష్ణుదూత 
ఏరిరువురి సంవాదన విన్న తరువాత, అజామీళుడిలో అంతర్మధనం 
మొదలయింది. అతని మనస్సునిర్మ్తలమయింది. శ్రీహరి మీద భక్తి 
కలిగింది. తాను అప్పటి దాకా చేసిన పాపపు పనులు ఒకటి వెంట 
ఒకటి గుర్తుకు రాసాగాయి. తనలో తాను 


ఇలా అనుకొసాగాడు. 


|! నేను ఎంతటి దుర్శ్మార్గుడను. ఇంద్రియ సుఖములకు 
ను. మహాపతివ్రత అయిగు భార్యను వదిలి ఒక 
హం చెనుకున్నాను. ఆమె వలన సంతానము కూడా 
. నేను పుట్టిన బ్రాహ్మణ జాతికి ద్రోహం చేనాను. ఎంతో 
మంది సత్తురుషులను అవమానించాను. ఎన్నో పాపము పగులు 
చేసాను. పుట్టిన కులమునకు కళంకము తీసుకొని వచ్చాను. 
అనుకూలవతి అయిన భార్యను వదిలి పెట్టి, న దుతారే అత్త వెంట 


నాకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇప్పుడు వాళ్లం 
ఎక్కడకు వెళ్లారు? నన్ను రై యమభటులు ఈడ్డుకొని పోత ఎంటే, నన 
కాపాడిన విష్ణుపార్న దులు కూడా కనిపించడం లేదు. నేను 


శ్రీమద్దాగవతము 


వంచకుడను, జూదరిని, వంశములో చెడబుట్టినవాడిని నేనెక్కడ! 
పవిత్రమైన నారాయణ నామము ఎక్కడ! బక్కసారి చేసిన నారాయణ 
నామస్మరణతో నేను చేసిన సమస్త పాపముల నుం! రు 

దాను. అయినా మరలా అటువంటి పాపములను చెయను. 


యు మీద, ప్రాపంచిక విషయముల మీద ఆసక్తి, 
ఉండటం వలననే కదా విషయ వాంఛలయందు 

అనురక్తి కలిగింది. అ ్‌ నికి బంధమ 

పుటి దాకా జరిగినది అంతా ఆ భగవంతుని 

మూలంగానే నేను ఆ వేశ్య వలలో 

అయ్యాను. ఆమె చెప్పినట్టల్లా బొమ్మ మాదిరి 

డగు ' అయ్యాను. చప ప్రాపంచిక 


౩ కలుగజేస్తుంది. నేను ఇంక 


ములను, విషయ వాంఛలను అన్నిటినీ విడిచిపెడతాను. అందరికీ 
మేలు చేస్తాను. అందరి ఎడలా దయకలిగి ఉంటాను. సర్వవేళలా 
భగవంతునిమీద భక్తితో ఆయననుకీర్తిస్తూ ఉంటాను. 


20 


పరిశుద్ధవ యింది. ఇంక ఈ . రర రపు పలోభములకు, విషయ 


)] an నిలిచారు. అబా! సరా. డు నా ళా శ్‌ క్ట = = 


హారాజా! అజామ్‌ళుడి కథ ద్వారా 
ము చేసిననూ, 


శ్రీమద్భాగవతము 


నారాయణనామస్మరణ వలన అతని సకలపాపములకు పాయ 


జరిగినది అని చె 


కాబట్టి ఏ పరీక్షిత్‌ మహారాజా! మానవులు కర్మలు 

చేయడం, అందులోనూ పాప కర్మలు చేయడం సహజం. వాటికి 

రకరకాలైన ప్రాయశ్చిత్తములు చేసుకొనే కంటే, నిర్మలమైన మనస్సుతో 
) మరొకటిలేదు. 


నారాయణ నామస్మరణను మించిన పాయశ్చిత్తమ 


శ్రీహరి నామమును జపించడం ద్వారా, శ్రీహరిని కీర్తించడం ద్వారా, 


తెలిపే ఈ కథను నమ్మి భక్తితో శ్రీహరి నామ స్మరణ చేసేవాడు ఎంతటి 
ములు నశించిపోతాయి. అతనికి నరక ప్రాప్తి 
కలగదు. యమదూతలు అతని వద్దకు రారు. అతడు సరాసరి 
లోకమునకు వెళతాడు. 


ుహారాజా! నిరంతరము భగవంతుని 


మీద భక్తితో, ఆయన నామ స్మరణ చేసేవారికి విష్ణుపదము 


ూత్రము సందేహము లేదు. 


 అభినుంది 
“oD 


22 


షష్ట స్కంధము 


నీవు అడిగిన ప్రశ్నకు ఇదే సరిఅయిన సః "అ 


ము సంపూరము 


దా! మరి ఆయన ఆజ్ఞకే విలువ లేనపుడు, ఆ విషయం తన 
వలన తెలుసుకున్నప్పుడు, 
ఎందుకంటే యమధర్మారాజు ఆజ్ఞను థిక్కరించ 


డం ఇప్పటికి మన 
కూడా ఊహించలేము. 
ఇదినాకే కాదు అందరికీ కలిగే సందేహమే! ఈ సందేహమును తమరు 
తప్ప వేరు ఎవరూ తీర్టలేరు. కాబట్టి ఈ సందేహమును 


అడిగాడు 


వినలేదు. అసలు అలా జరుగుతుందని 


తిగండి.” అని 


23 


శ్రీమద్దాగవతము 


పోయారు. జరిగినది 


అంతా ఆయనకు నివేదించారు. తరువాత ఆయమదూతలు 
యమునితో ఇలా అన్నారు. 


“ఓ యమధర్మరాజా! ఈ లోకములో ఉన్న జీవులను 
శాసించే వాళ్లు ఎంతమంది ఉన్నారు? తమరు ఒక్కరేనా లేక ఇంకా 


చాలామంది ఉన్నారా? సత్వ, రజన్‌, తమోగుణములను అనుసరించి 


వ్యవస్థలు ఎన్ని ఉన్నాయి? ఈ లీ *కంలో తమ మాదిరి శాసనకర్తలు 
బకరి తీర్చును మరొకరు ఒప్పుకోరు. తరచు 

లు వస్తుంటాయి. ఒకరు ఒక జీవికి పుణ 
మరొకరు అదే జీవికి అదే కర్మకు పాపఫలమ 


ంను ఇస్తారు. ఈ విధంగా 


ంగితే జీవులకు అటు పుణ్యఫలం గానీ, ఇటు పాపఫలం గానీ 


లభించదు. కొందరికి రెండు లభిస్తాయి. అంతా అస్తవ్యస్తము 


అవుతుందికదా! 


నుంది ఉన్నారు. ఇంతమందిని ఒకరే విచారించి తీరులు 


పాపపుణ్యములను విచారించి తీర్చులు చెప్పవలసిన 


చెప్పలేరు కాబట్టి, చాలా మంది ఉండటం మ 


24 


షష్ట స్కంధము 


తమ పనులు సక్రమంగా నిర్వర్తిస్తున్నారా లేదా అని పర్యవే నన్‌ 


ఇచ్చిన తీ తీర్చునే థిక్కరించడం ఈరోజు మేము చూచాము. 
నలుగురు సిద్ధపురుషులు వచ్చి మమ్ములను మ 


నిర్వర్తించకుండా అడ్డుకున్నారు. 


అది ఎలాగంటే, మేము తమరి ఆదేశముల 


వినగానే బళ్లు గగుర్హొడిచింది. అము శ్రీహరి 


25 


శ్రీమద్దాగవతము 


డు. తరువాత తన దూత 


లతో ఇలా అన్నాడు. 


తలారా! మీ అందరికీ, ఈ యమలోకమునకు నేను 
అధికుడను అనడం మంచిది కాదు. నేను, ఇంద్రుడు, వరుణుడు, అగ్ని 
మొదలగు వారము లోకపాలకులము. మా అంతతకీ న కు 


అధిపతిని. అందులో సందేహము 


ప్రవర్తిస్తున్నాయి. ఈ వి అలన క 


7 


ఇలు అనే ఆ శ్రీహరి వాక్కులకు 
తో ఈ లోకంలో కర్మలు 


తెలుసుకోలేరు. నేను, ఇంద్రుడు, నిరృతి, వరుణుడు, చంద్రుడు, అగ్ని 


> , బృహస్పతి, సత్వ, 
వలను అతి సున భృగువు, మొదలగు సత్త్వగుణ 


26 


షష్ట స్కంధము 
పథానమైన మహాబుషులు ఏరందరుకూడా ఆ పరమాత్మ గురించి 
పూర్తిగా తెలుసుకోలేకపోయారు. ఇంక ఆ పరమాత్మ మాయలో పడి 


కర్మలు చేసే సాధారణ జీవులు ఆ పరమాత్మను 


డలేరు, వినలేరు, 


రండు అని తమ ఇంద్రియవ యు 

మాటలలో వర్ణించలేరు. ఆ శ్రీహరి 

శ్రీహరి అంతటి ప్రతిభావంతులు. వారు ఎల్లప్పుడూ ఈ లోకం అంతటా 

సంచరిస్తూ, భగవంతుని ఎడల అచంచలమైన భక్తి కలిగి ఉన్న వారిని 
శ్రీహరి అనుచరులను దేవతలు కూడా 


యొక్క అనుచరులు కూడా 


భటులారా! ధర్మము అనేది ఆ పరమాత్మచే ఏర్దరచబడినది. 
రు ముంది, ఇలా ఉండాలి అని భృగువు మొదలగు 
మహాబుషులే నిర్ణయించలేరు. ధర్మము యొక్క స్వరూపము 
దేవతలు, సిద్ధులు, అసురులు, మానవులు ఎవరూ నిర్ణయిం 
విశ్వంలో ధర్మమునకు నిర్వచనము తెలిసినవారు పన్నెండు మంది 


ఉన్నారు. వారు....బ్రహ్మ, నారదుడు, శివుడు, లం 


27 


శ్రీమద్భాగవతము 


ఈ ధర్మము చాలా క్లిష్టంగా ఉంటుంది. ఈ ధర్మము 
గురించి పూర్తిగా తెలుసుకున్న వాడికి పరమపదము లభిస్తుంది. ఈ 
ధర్మాన్ని తెలుసుకొనే సులభ మార్గం ఒకటి ఉంది. పరమాత్మ 
నామమును జపించడం కానీ, పరమాత్మను కీర్తించడం కానీ, 
పరమాత్మ ఎడల అచంచలమైన భక్తి, విశ్వాసములు కలిగి ఉండటం 
గానీ, జీవులకు పరమ ధర్మము అని చెప్పబడింది. అందుకు ప్రత్యక్ష 
ఉదాహరణ ఈ అజామీళుడు. కేవలం తన కుమారుని పిలిచే నెపంతో 
నారాయణనామ స్మరణ చేయడం వలన అతనిపాపములు అన్నీ 
నాశనం అయ్యాయి. అతడు మృత్యుపాశం నుండి విముక్తి పొందాడు. 


కాబట్టి హరినామ జపము, సంకీర్తనమున 


కొంతమంది ధర్మశాస్త్రాలు చదువుతారు. వేదములను 
అధ్యయనం చేస్తారు. అందులో ఉన్న ధర్మనూక్షముల గురించి 
వాదోపవాదాలు చేస్తారు. ఎంతో ధనమును, కాలమును వెచ్చించి 
యజ్ఞయాగములను, వ్రతములను చేస్తారు. ఈ కర్మలలో మునిగి 
తేలుతుంటారు. తమకు అంతా తెలును అని విర్రప్‌గుతుంటారు. కాని 
ఏటన్నిటికి మించినది శ్రీహరి నామ సంకీర్తనము 
పోతున్నారు. 


అని తెలుసుకోలేక 


కాని బుద్ధిమంతులు, వివేకవంతులు అయనవారు 
వాసుదేవుని నామ స్మరణ, నామ సంకీర్తన, వాసుదేవుని ఎడల భక్తి 
ఇవే మృ్యత్యుభయమునుండి విడిపిస్తాయని, తెలిసో తెలియకో పాపం 
చేస్తే ఆ పాపము కతాయనీ చెబుతారు. 


28 


నక్ష స్ట స్కంధము 
యమభటులారా! మీరు వాసుదేవుని భక్తుల 


- రి ష్ట్ర 


ః కులగ స్ట సన హారి అనుచరులు 


వాలి 


ులను కర్మకాండలు జరిపించడం ద్వారా వ్రాయశ్చిత్తం 


టారు. కానీ కర్మకాండల వలన మనస్సు 


శ్రీమద్భాగవతము 


పు TS పరిశుద్ధం చేసుకోనంత కాలము 


ఓ పరీక్షిత్‌ మహారాజా! ఈ అజామీళోపాఖ్యానమును 
బకసారి నాకు అగస్తుడు వినిపించాడు. దానిని నీకు చెప్తాను.” అని 
శుకమహర్షి పరీక్షిత్‌ మహారాజుకు అజామీళుని కథ వినిపించాడు. 


శ్రీమద్భాగవతము 
నము మూడవఅధ్యాయము సంపూర్ణము 
టంతత్సత్‌ ఓం తత్షత్‌ ఓం తత్సత్‌ 


షష్టస్కంధము 


నాలుగవఅధ్యాయము. 


పరీక్షిత్‌ మహారాజు శుకయోగీంద్రునితో ఇలా అన్నాడు. “ఓ 
మానవులు, పశువులు, పక్షులు సృష్టించబడ్డాయి అని చెప్పారుకదా. 
వాటి గురించి వివరంగా తెలుపండి. ఆ పరమాత్మ ఏ శక్తితో ఈ సృష్టి 
చేసాడు, ఏ విధంగా చేసాడు వివరించండి.” అని అడిగాడు. శు 

యోగీంద్రుడు పరీక్షిత్‌ మహారాజుతో ఇలా చెప్పసాగాడు. 


30 


షష్ట స్కంధము 
“ఓ పరీక్షిత్‌ మహారాజా! ప్రాచీన బర్హి కుమారులు పది 
మంది తమ తపస్సును ముగించుకొని సముద్రము నుండి బయటకు 
వచ్చారు. వారికి లోకమంతా వ్య క్షములతొనిండి ఉండటం 


కనిపించింది. వారికి పోవడానికి దారి లేదు. వారికి కోపం వచ్చింది. 
అప్పటి దాకా తపస్సు చేసి ఉండటం వలన వారి కోపములో నుండి 
అగ్ని పుట్టింది. వారు నోటి నుండి వాయువు వెలువడింది. అగ్నికి 


కాల్చివేస్తున్నాయి. 


ఇది బహ్మ గారికి తెలిసింది. వెంటనే బహ్మ వ్యక్షములకు, 
వనస్పతులకు, ఓిషధులకు అధిపతి అయిన చందుని పచేతసుల 
వద్దకు పంపాడు. వారి కోపము శాంతింప జేయమని కోరాడు. 


చందుడు పచేతసుల వద్దక ) వచ్చాడు. వారితో ఇలా అన్నాడు. 


“మహాత్ములారా! ఈ విధంగా మీ కోపమ 
మీద చూపించి వటిని కాల్చడం మంచిది కాదు. మీరు బ్రహ్మ యొక్క 
ఆదేశము ప్రకారము సృష్టిని కొనసాగించడానికి ఆదేశింపబడ్డారు. కాని 
మొక్కలను, ఓషధులను పరమాత్మ జీవులకు ఆహారంగా సృష్టించాడు. 
మీరు ఆ జీవుల నోటిదగ్గర అన్నమును నాశనం చేస్తున్నారు. ఆ 
పరమాత్మ ఆదేశమును ధిక్కరిస్తున్నారు. ఆహారము ఓషధులు లేకపోతే 
ప్రజలు చనిపోతారు. ఇది మీకు మంచిది కాదు. 


ముక్కలు, వాటికి పూచే పూలు, కాయలు, 


సృష్టిలో జబకటి మరొక దానికి ఆహా 


నిర్ణయింపబడింది. చెట్టు 


నయము, జీవులకు ఆహారంగా నిర్ణయింపబడ్డాయి. గడ్డి, 


31 


శ్రీమద్భాగవతము 
ఆకులు, మొక్కలు పశువులకు ఆహారంగా నిర్ణయింపబడ్డాయి. కొన్ని 


మాదిరి సెజ్‌ల పేరుతో అడవులను 
ము. అందమైన ఇళ్ల నిర్మాణానికి 


ట్రించుకోవడం లేదు. స్వార్ధపరుడైన మనిషికి ఇవి తలకెక్కడం లేదు) 


మ్‌ తండ్రి అయిన ప్రాచీన బర్హి 
మిమ్ములను సృష్టి చేయమని నియమించాడు. దాని కోసరం మీరు 
తపస్సు చేసారు. తపస్గునుండి వచ్చిన తరువాత మీరు సృష్టిని 
కొనసాగించడానికి బదులు ఉన్న సృష్టిని నాశనం Sis (ఈ 


క సంపాదించింది. తల్లి తండులు తమ రా. రక్షకులు. 


32 


ఓ మహాత్త్ములారా! ఈ స్యష్టిలో ఉన్న పతి పాణిలోనూ 


రమాత్త అంతర్లీనంగా ఎెలుగుత 


మీకు ఏమి అపకారం చేసాయని వాటిని తగలబెడుతున్నారు. 
కనీసం తగలబడిపోగా మిగిలిన se యులను రక్షించండి. 


చందుని మాటలకు పచేతసులు తమ కోపాన్ని 
ప్ర మోూచ అనే అప్సరస కు పుట్టిన ఆ కన్యను 


బయనారంభించాడు. ఆ 


33 


శ్రీమద్భాగవతము 


ఓ పరీక్షిత్‌ మహా 
కొనసాగించాడో చెబుతాను విను. బ్రహ్మ దక్షుని ప్రజాపతిని చేసాడు. 
దక్షప్రజాపతి తన మనోబలంతో దేవతలను, అసురులను, మానవులను, 
వ టో తిరిగే పక్షిజాతులను, భూమి మీద తిరిగే జంతువులను,, 


రాజా! ఆ దక్షుడు ఎలా స్యప్టిని 


జలములో నివసించేవాటిని శం సృ్యృష్టించబడ్డవి అలాగే 
ఉన్నాయి. పెరిగి పెద్దవి అవుతున్నాయి కానీ మరలా అవి స్యష్టిచేయడం 


దక్షుడికి ఏమీ తోచలేదు. మరలా వింధ్యపర్వతము 
సమీపంలో శ్రీహరిని గూర్చి తపస్కుచేయసాగాడు. దక్షుడు చేసిన 
తపస్సుకు శ్రీహరికి సంతోషం కలిగింది. దక్షుడు శ్రీహరిని 
ము అనే స్తోత్రంతో కీర్తించాడు. దానిని నీకు చెబుతాను 


8 మాయను జయించిన వాడు, సత్వ, రజస్తమో 
గుణములకు మూలమైనవాడు, ఎవరికీ కనిపించని వాడు, 
మానవులకు ఉన్న మనస్సు చేత, బుద్దిచేత తెలియబడనివాడు 


"త్రి 


స్వయంపకాశకుడు, పుట్టుక లేని వాడు అయిన ఆ పరమాత్మకు 


నమస్కరిస్తున్నాను. 


ఎల్లప్పుడూ జీవుల హృదయములలో ఉండి కూడా 
జీవులతో తెలియబడని వాడు అయిన ఆ పరమాత్మకు నమసా 


34 


కట్టెలో నిప్పు దాగిఉన్నట్టే పతీ జీవిలోకూడా పరమాత్త 


అంతర్లీనంగా ఉన్నాడు. వివేకవంతులు, జ్ఞానులు ఆ పరమాత్మను 


పూజింపబడుతుంటాడు. రకరకాలుగా కీర్తింపబడుతుంటాడు. 


35 


శ్రీమద్భాగవతము 


మానవులు తమ వాక్కులతో నిరూపించేది, బుద్ధితో 
లతో చూడబడేది, వినబడేది, తాక బడేది, 
మనస్సుతో సంకల్చించబడేది..ఏటీ కూడా నీవు కావు, అది నీ 
స్వరూపము కాదు. నీవు గుణములకు అతితుడవు. ఎందుకంటే ఈ 
మూడుగుణములు నీలో పుట్టి నీలోనే లయం అవుతున్నాయి. 
అటువంటి నీకు నమసా రము. 


ఆలోచించేది, ఇందియమ 


ఈ విశ్వము అంతా ఎవని యందు లీనమై ప ఉన్నదో 
అనంత విశ్వము ఎవని వలన స్యష్టింపబడినదో! ఏ 
స్యష్టింపబడినదో! ఈ ప్న ఎవరితో సంబంధం ఉందో! ఎవరు ఈ 
కర్మలను అన్నీ చేయిస్తున్నాడో! ఈ లోకంలో మానవులు చేసే పాప 
పుణ్య కర్మలకు పరమ కారణము ఎవరో ఆయనే బ్రహ్మము. ఆ 
గ సా చీనుడు. ఎందుకంటే ఈ లోకంలో కనపడే ప్రతి 
ము. ఆయనకు అది ఇది అనే భేదము లేదు. 


వింటున్నారో, యూ స్తున్నారో, వివధ విషయము 
వాదించుకుంటున్నారో, అట్టి అనంతగుణ సంపన్నుడైన పరమాత్మకు 


36 


షష్ట స్కంధము 

కొంత మంది జ్ఞానము మంచిది అంటారు. కొంతమంది 

కర్మలు చేయమంటారు. కొంతమంది నీవు ఉన్నావు అంటారు. మరి 
కొందరు నీవు లేవంటారు. వీటన్నిటిని మించిన నీవు నాకు ప్రసన్నుడవు 


ఓ దేవా! నీకు జన్మలేదు. నీకు రూపములేదు. దేశ 

కాలములు నిన్ను బంధించవు. నీకు ఏ ఆకారము లేదు. పేరు లేదు. 
కానీ నీ భక్తులను అ అనుగ్రహించడానికి వివిధములైన అవతారములు 
దాల్చి నీ లీలలను అందరికీ చూపుతున్నావు. అట్టి లీలామాన 


ంష 


నిజానికి గాలికి ఏ రూపమూ లేదు. ఏ వాసనా లేదు. కానీ 
పూల మీది నుండి వచినప్పుడు సుగంధ పరిమళ భరితంగా 
ఉంటుంది. చల్లని నీటిమీదినుండి ssi 
మ్మ డు ఆ | Sar a తేది ఎరగానూ 
రకరకాల రంగులలో కనపడుతుంది. అలాగే నీవుకూడా సకల జీవుల 
దేహములలో ఉండి, నానా రూపములు ధరిస్తావు. అలాగే నీవు 
వివిధములైన దేవతారూపములను ధరించి, మానవులచేత 
పములు నీవే అని, కట నీ 


దక్షుడు చెసిన స్త్టోతమునకు మెచ్చిన పరమాత్మ 
మ్లువుగా దక్షుని ముందు సాక్షాత్కరించాడు. ఆ సమయంలో 


శ్రీమహావిః 


37 


శ్రీమద్భాగవతము 


విష్ణువు గరుడుని మీద ఎక్కి ఉన్నాడు. ఆయనకు ఎనిమిది 
గుజములు. ఎనిమిది చేతులలో ఎనిమిది ఆయుధములు ఉన్నాయి. 


అతు సిద్దులు, గంధర్వులు, చారణులు,ఉన్నారు. 


ఆ ప్రకారంగా తన ఎదురుగా నిలబడి ఉన్న మవ శదిష్టువు ను 


ఓ దక్షా! బ్రహ్మ, శివుడు, లోకపా 
అందరూ నా అంశ నుండి “జిశుతతాన, దక్షా! తపస్సు అంటే నియమ 


38 


దు చేయడం వలన కలిగే ఫలము నా 
 హవిస్కులను ల దేవతలు నా 


ములు. ఇదే నా ఆకారము. 


ఈ విశ్వం పుట్టక ముందు నేను ఒక్కడినే ఉన్నాను. అప్పు 
5  పక్యతి కానీ, విషయవాం+ఛలు కానీ ఏమీ లేవు. కేవలం చైతన్య 
న ఉండేది. నేను ఈ విశ్వం 


అంతటా వ్యాపించి ఉన్నాను. అప్పుడు నా నుండి మాయ పుట్టింది. ఆ 
మాయవలన ఈ విశ్వం అంతా ప్రకటితము 


ఉండేది. అది కూడా నిదావస్టలో జడంగ 


అయింది. నా నుండి 


ఆడి 


కవన a, WE యిల ౬ బగ మదల పే కద 
నుండి ్రుట్టున mn సృష్టి బయ 


సంకల్పించాడు. కాని ఆయన వల్ల కా 
తొమ్మిది 


య మరీచి వె = > వ్‌ గ 


ఆది గ కతత బహ్మ నిన్ను 


నియమించాడు. వంతుడు అనే ప్రజాపతికి అసిక్షి షః కుమార 


39 


శ్రీమద్భాగవతము 


ఆ పకారంగా స్యష్టించబడిన పజలు నన్ను పూజిస్తారు.” అని పలికి 
అయ్యాడు” అని శుక మహర్షి పరీక్షిత్‌ 


శ్రీమహావిష్ణువు అంతర్థానము 


నము నాలుగవ అధ్యాయము 


వము ) సంపూర్ణము 
ఓం తత్యత్‌ ఓం తత్యత్‌ ఓం తత్సత్‌ 


ముహారాజా! దక్షప్రజాపతి అసిక్షి నా 
చేసుకున్నాడు అని చెప్పాను కదా! ఆమెకు దక్షుని వలన పదివేల 


రులు జన్మించారు. పేరు హర్యశ్వులు. వారందరూ 

) మాదిరే ఉన్నారు. ఆ హర్యశ్వుల గుణములు, ఆకారములు అన్నీ 
పోలి ఉన్నాయి. దక్షుడు తన కుమారులను పిలిచి, వారందరినీ 

హము చేసుకొని మైధున క్రియ ద్వారా సంతానమును 

వేయమని, స్యష్టినికొనసాగించమనీ ఆదేశించాడు. 


వృద్ది క్త 


తండ్రి ఆదేశము మేరకు వారందరూ సింధు నది 


40 


షష్ట స్కంధము 


ఉంది. అక్కడ సిద్దులు తపస్సు చేసుకుంటూ ఉంటారు. 


అందుకని వారు మనస్సును నిగ్రహించుకొని తపస్న చేయడా 
నిశ్చ్రయించుకున్నారు. 


) పాటించడానికి, స్యష్టిని కొనసాగిం డానికి వారు 


చాడు. వారితో ఇలా అ న్నాడు. 


రులారా! మీకు ఏమి తెలుసని తపస్సు 
మి ఎంతవరకు ఉందో తెలుసా! నేను 


ఉంది. ఆ ఇల్లు 25 వస్తు ువులచేత నిర్మింపబడింది. ఒక్కడ. బక హంస 


ఉంది. ఆ హంస చిత విచితంగా కూస్తూ ఉంటుంది. ఆ రాజ్ఞ( లో | 


41 


శ్రీమద్భాగవతము 
గుండ్రని చకము ఉంది. ఆ చక్రము వజ్రము అంత కఠినంగా 


ఉంటుంది. ఆ చకము దానంతట అదే తిరుగుతూ ఉంటుంది. 


కుమారులారా! ముందు మీరు వాటిని చూడండి. వాటి 
డి. అర్ధం చేసుకోండి. ఎందు కంటే మీరు దక్షుని 


గురించి తెలుసుకొ 
కుమారులైనా, ప్రజాపతి సంతానమైనా మీకు సరిఅయిన జ్ఞానం లేదు. 
ఈ విషయములు అన్నీ తెలియకుండా మీరు న్యష్టిని ఎలా 
చేయగలరు. మీ తండ్రికి అన్నీ తెలుసు. ఆయన ఏమి చెప్పాడో మీకు 
సరిగా అర్ధం కాలేదు. మీ తండి చెప్పినది అర్ధం కాకుండా మీరు సృష్టిని 
బులా చేయగలరు”అని పలికాడు నారదుడు. 


నారదుడి మాటలు వారికి ఏమీ అర్ధం కాలేదు. వారందరూ 
బక చోట కూర్చుని తమ బుద్ధిని తవయారేరను. నారదుని మాటలకు 
సరి అయిన అర్థం తెలుసుకోడానికి ప్రయత్నం చేయసాగారు. 
నారదుడు అతత భూమి అన్నాడు. భూమి అంటే క్షేత్రము. అంటే ఈ 
శరీరము. ఇది స్టూల శరీరము. ఇందులో సూక్ష్యశరీరము అనేది ఒకటి 
ఉంది. ఇతదులోనే జీవుడు ఉండి సుఖములను, దుఃఖములను 
అనుభవిస్తూ ఉంటాడు. ఈ శరీరముతో చేయబడే కర్మలే 
బంధములకు మూలము. ఈ కరబంధములను నాశనం 
చేయకుండా యజ్ఞములు, యాగములు, తపస్సులు, వ్రతములు 
చేయడం వలన ఏమి ప్రయోజనము లేదు అని నారదుని భావము 
అని తెలుసుకున్నారు. 


42 


షష్ట స్కంధము 
ఉంది అన్నాడు. అక్కడ ఒక పురుషుడ రైడు అని చెప్పాడు. ఆ 
పురుషుడే పరమాత్మ, ఈశ్వరుడు, వాసుదేవుడు. అన్ని ఐశ్వర్య ములు 
ఆయనలోనే ఉన్నాయి. ఆయన అన్నిటినీ సాక్షిగా చూస్తుంటాడు. ఆ 
పరమాత్మ వేరే ఆశయములో అంటే మరొక స్థానంలో లేడు. తనలో 
తానే ఉన్నాడు. ఆ పరమాత్మకు తెలియకుండా వము? జరగదు. 
పరమాత్మకు సమర్జించని కర్మలు అసలు కర్మలే కావు. అందువలన ఈ 
కర్మకాండల వలన ఏమి ప్రయోజనము అని నారదుని భావము 


అని 


తరువాత నారదుడు ఆ రాజ్యములో జక సొరంగ మా 
ఉందని చెప్పాడు. అందులోకి వెళ్లడమే కానీ బయటకు రావడం 
ఉండదు అని చెప్పాడు. ఆ సొరంగమే పరమాత్తయొక్క స్లానము. 
బ్రహ్మస్థానమ 0. బకసారి అక్కడకు చేరుకుంటే మరలా జన్మ ఉండదు. 
జనన మరణ చక్రములో తిరగవలసిన పనిలేదు. ఆ పరమాత్తను 
చేరుకొనే మార్గము తెలుసుకొనకుండా, స్వర్గ సుఖాలను, ఇతర 
రు కోరుకుంటూ ఎన్ని తపస్సులు చేసినా ఏమీ ప్రయోజనము 


లేదు అని నారదుని భావన అని అర్హం చేసుకున్నారు. 


అక్కడ ఒక స్త్రీ ) ఉందని, ఆమె తన ఇష్టం వచ్చినట్టు 
తిరుగుతుందని చెప్పాడు నారదుడు. ఆ సి స్త్రీయే బుద్ది. మానవునిలో 
ఉన్న సత్వ, రజనస్‌ తమోగుణములగు శ ద్ధి తన ఇష్టం 
వచ్చిన నిర్ణయాలు చేస్తుంటుంది. అందులో మంచి నిర్ణయాలు 
టాయి. చెడునిర్ణయాలు ఉంటాయి. చెడ్డ భార్య ఉంటే ఆ 
పురుషుడు ఎంత బాధ పడతాడో, అలాగే తన ఇష్టం వచ్చిన నిర్ణయాలు 


Ress ఆబ 


43 


శ్రీమద్భాగవతము 


చేయడం వలనా, 
ఏమిటి అని నారదుని 


ఆడతాడు. ఆ బుద్దిని నియంతించకుండా, కర్మలు 


స్యష్టించిన మాయు. ఆ 


ఈ) ఇటు సృష్టి వైపు, ఆ అటు ప్రకయం వైపు 
ప్రవహిస్తుంది. అంటి పుట్టుక, చావు. ఈ నది మధ్యల్‌ త పడి మానవులు 
ంటుంటారు. ఈ నదిలోనుండి బయటకు వచ్చే మారాలు 


సరం 


సనన కా కేవలము కి కుంటూ, స్వర్గ సుఖాల కి 
రక సుఖాల కోసరం కర్మలు, వ్రతాలు, చేస్తుంటారు. 


ము లేదు అని నారదుని భావము 


తపస్సులు, నాంనె 
ఏటివలన ఎలాంటి పయోజన 
అనితెలుసుకున్నారు. 


నారదుడు అక్కడ బక గృహము ఉందనీ అది 25 
వస్తువులతో నిర్మించబడినది అనీ చెప్పాడు. ఆ గృహమే పరమాత్త,. 


44 


షష్ట స్కంధము 


తరువాత నారదుడు ఒక హంస 


ధ్వనులు చేస్తుంది అని చెప్పాడు. ఆ హంసయే వేదములు, శాస్త్రములు. 


గురించి, అది చిత విచిత 


వేదములు,శాస్త్రములు తత్త్వజ్ఞానమును ఉపదేశిస్తాయి. వేదములను, 


కము అని నారదుని భావన అని 


గురించి కు అదే Bees బు. ఈ విశ్వం అంతా కాలచకము 
వలన నియంత్రింపబడుతూ ఉంటుంది. ఆ కాలచక్రము 


సుకోకుండా సృష్టి అ అనే కర్మను ఒక తపస్సు లాగా చేస్తాననడం 


గురించి 


దము అని వో కున్నారు. 


ఇది అంతా నారదుడు గమనిస్తు 


స కా సారు = కాన కన్య 9 జే రా 
న్నాడు. తాను-చెప్పింది 


వారికి అర్ధం అయింది అని గ్రహించాడు. ఇంకా ఇలా అన్నాడు. 
3రులారా! ఉపనయనము మానవునికి రెండవ జన్మతో 
నము. అందుకే ఉపనయనము చేసుకున్నవానిని ద్విజుడు అని 

అంటారు. ఆ ఉపనయనము శా క ప్రకా రము 

ఉపనయనములో క Pes తండ్రి 5 కుమారునకు 


45 


శ్రీమద్భాగవతము 


చించండి.” అని ఉపదేశించాడు నారదుడు. 


తరువాత నారదుడు దక్షుని వద్దకు వెళ్లాడు. “నీవు నీ 
కుమారులను సంతానోత్ళత్తి చేయమని పంపావు. వాళ్లు దానికి 
పనన సన్మానం గే ॥ oon! అని చెప్పాడు. ఈ మాటలు విన్న 
పన కాకము నన అరలో కాఫ్‌ వార 
సైమారులను పుట్టించాడు. 


ట్టు సింధు నటి తీరంలో 
మనస్సులో ఉన్న కోరికలు తొలగి పోయా 


ఉన్న నారాయణ తీర్ణమునక 
మునిగినంతనే వారి | 


46 


ల మనస్సులు నిర్మలం అయ్యాయి. ఈ 


అవలంబించారు. మీరుకూడా మ్‌ అగజుల మార్గమును 
ధర్మం తెలిసిన వారు తమ 


అవలంబించండి. మీకు ధర్మం తెలుసు. 


లగు బహ్మమానసపుతులయె ఎక్క, దేవతల యొక, 


గహమును పొందుతారు. తరువాత మీ ఇష్టం.” అని చెప్పి 


థు ఇ వ 
్‌.5యులను పాటించక, తమ 
్‌స్తాము అని వెళ్లిన తన కుమారులు ఎన్నాళ్లకు తిరి 
క్షుడు ఆందోళన చెందుతున్నాడు. ఈ 


అన్నలు అనుసరించిన 


శ్రీమద్భాగవతము 


మళ్లిస్తావా! నాకు అన్మాయం చేస్తావా! నీకు ఒక విషయం తెలుసా! 
మానవులు పుట్టినంతనే బుషి బుణము, దేవబుణము, పిత్య 
బుణము తీర్షుకోవాలి. నా కుమార 


రము అవలంబించి 


తీర్చుకోవాలి. తండ్రి మూ పాటించి తే తీర్చుకోవాలి. 
సంతానమును ఉత్పత్తి చేయడం ద్వారానే మానవులు పిత్య బుణవ 
తీర్ముకోగలరు. నా కుమారులు దేవ బుణము, పిత్యబుణము 
తీర్చుకోకుండా నువ్వు అడ్డుపడ్డావు. నా కుమారులకు ఈ లోకములో 
కానీ, స్వర్ణలోకములో కానీ సుఖము లేకుండా చేసావు. నీవు 
పాపాత్ముడవు. నీ వలన నీవు నిత్యము స్మరించే కీర్తించే శ్రీహరికి కూడా 
చెడ్డపేరు తెచ్చావు. నీకు దయా దాక్షిణ్యములు లేవు. సిగ్గు లేదు. ఇంక 
నీవు శ్రీహరి అనుచరులతో ఎలా కలిసి మెలిసి తిరుగగలవు. నీకు 
ఇద్దరి మధ్య కలహములు పెట్టడం, వారి మధ్య శత్రుత్వము 
కలిగించడం తప్ప మరొక పని లేదా! తండ్రి కుమారుల మధ్య అన్న 


దమ్ముల మధ్య, స్నేహితుల మధ్య విబేధములు, వైరము సృష్టించడానికి 


నీకు సిగ్గుగా అనిపించడం లేదా! 


నీవు Se సన్యాసి వేషంలో ఉండి సంసారుల మధ్య 
తగవులు స్యపష్టిస్తున్నావు. అసలు నీకు సంసారము గురించి ఏమి 
తెలుసు? దుఃఖములకు, నుఖములకు మూల కారణమైన విషయ 
సుఖములను అనుభవించనిదే, మానవులకు అందులో ఉన్న విషయ 


తీక్టత తెలియదు. విషయ సుఖములు అనుభవిస్తేనే కానీ, 


మూలకారణం తెలుసుకోవడం కష్టం. అందుకే 
ము వైదిక కర్మలను ఆచరించి వైదిక 


48 


షష్ట స్కంధము 
నర్మమును రక్షిస్తున్నాము. మేము గ్యహస్థాశ్రమములో ఉండి 
జ్ఞానమును సంపాది సుతాయ. కానీ నీవు నా కుమారులను 


ee oan నాకు భరించరాని దు:ఖమును 
కలుగజేసావు. ఒక సారి చేసావు. సహించాను. రెండవ సారి కూడా 
పని చేసావు. ఇంక సహించలేను. నీవు పరమమూర్చుడవు. 
పుత్రనాశకుడవు. ఇదే నా శాపము. నీకు ముల్లోకములలో 

గ ఏయుఉండదు. నిత్యము సంచరిస్తుంటావు. ఎవరూ నీకు 
స్థానము లభించదు.” అని దక్షుడు 


యము ఇవ్వరు. ఎక్కడా నీకు 
నారదుని శపించాడు. 


ఆ మాటలు విన్న నారదుడు నవ్వుతూ “నీ వాక్కులు 
ఫలించు గాక! నాకు కావాల్సింది అదే” అని హరి నామ సంకీర్తన 
చేసుకుంటూ వెళ్లిపోయాడు. 


టఓ పరీక్షిత్‌ మహారాజా! నారదునికి తిరిగి దక్షునికి పతి 
శాపం ఇవ్వడానికి సమర్థత ఉన్నప్పటికినీ, దక్షుని శాపమును ఒక 
వరంగా స్వీకరించాడు నారదుడు. అదే నారదుని గొప్పతనము.” ఈ 
శుక మహర్షి పరీక్షిత్‌ మహారాజుకుచెప్పాడు. 


షష్టస్కంధము ఐదవ అధ్యాయము సంపూర్ణము 
ఓం తత్సత్‌ ఓం తత్సత్‌ ఓం తత్షత్‌ 


49 


శ్రీమద్దాగవతము 


ఇ 
కంర 
ఆరవ అధ్యాయము 


సశ పరీక్షిత్‌ మహారాజుకు ఇలా చెప్పాడు. 


మహారాజా! ఈ విధంగా తన కుమారులు సృష్టిని 
కొనసాగించడంలో తన మాట వినకుండా సన్యాసము స్వీకరించిన 
తరువాత, దక్షుడు చాలా బాధ పడ్డాడు. బ్రహ్మదేవుడు దక్షుని 
ఓదార్దాడు. తిరిగి ప్రయత్నం చేయమన్నాడు. ఈ సారి దక్షుడు 
కుమారుల మీద నమ్మకం పెట్టుకోలేదు. మగ వాళ్లు కాబట్టి సన్యాసము 
పుచ్చుకున్నారు. ఆడువారు అయితే అలా చెయ్యలేరు కదా అని ఈ సారి 
అరవై మంది కుమార్తిలను కన్నాడు. 


ఆ అరవై మంది పుత్రికలను ధర్మదేవతకు పదిమంది 
కుమ రెర్తెలను, కశ్యపునకు పదమ గురు కుమార్తలను, చంద్రునకు 27 
మంది కుమార్తెలను, భూత పతికి ఇద్దరుకుమార్తలను, అంగిరసునికి 
ఇద్దరు కుమార్తెలను, క్యశ్వాశ్వునికి ఇద్దరుకుమార్తెలను మిగిలిన 
నలుగుగు కుమార్తెలను తార్‌క్ష్యుడు అని పిలువబడే కశ్యపునకు ఇచ్చి 
వివాహం చేసాడు. 


ఓ పరీక్షిత్‌ మహారాజా! నీకు ఇప్పుడు ఆ దక్షకుమార్తెల 
పేర్లను, వారి సంతానము గురించి వివరంగా చెబుతాను. ఈ 60 
వ్యద్ది చెంది స్వర్ణలోకము, మానవ 


మంది దక్ష పుతికల సంతానము 


50 


కదా. వారి పేర్లు 1.భాను, 2లంబ, 3.కకుద్‌ 4.యావి 


ంది పుతికలను స? అని త 


సంతానము గురించి చెబుతాను విను. 


1.భానుకు దేవబుషుభుడు జన్మించాడు. దేవ బుషభునకు 


2. లంబకు విద్యోత అనే కుమారుడు, విద్యోతకు మేఘములు 
జన్మించాయి. 

3.కకుదకు సంకటుడు, సంకటునకు కీకటుడు, కీకటునకు దుర్గాదేవిని 
పూజించే దేవతలు జన్మించారు. 

య రుడు స్వర్గ, స్వర్ణ కు నంది జన్మించారు. 

5. విశ్వకు విశ్వేదేవులు జన్మించారు. 


రకు అర్థసిద్ధి జన్మించాడు. 
7. ఏరుత్వతికి పప జయంతుడు అనే కువ 


శుడే వాసుదేవుని అంశ అయిన ఉపేందుడు. 


ర్రకులు అనే దేవతలు జన్మించారు. ఆ 


10. వనుకు అష్ట వసువులుజన్మించారు. 
ప్రాణుడు, 3.ధ్రువుడు. ర్‌ం లు! 6.దోషుడు. 7. వాస్తు, 


51 


శ్రీమద్భాగవతము 


1.దోణునకు అతని భార్య అభిమతి ద్వారా హర్షము 
es ము అనే సంతానముకలిగారు. 


Neto. 1 వగ లాం ల్‌ 


.అర్ముని భార్య వాసన ద్వారా తృ్యష్ట మొదలగు కుమారులు 


జన్మించారు. 


5. అగ్ని భార్య ధార. వారికి దవిణుడు మొదలగు 


కుమారులకుజన్మనిచ్చింది. 


6.దోషుని భార్య శర్వరి. వీరికి శింశుమారుడు జన్మించాడు. 


9ు భార్య పేరు అంగిరసి.వారికి విశ్వకర్మ జన్మించాడు. 


వనుడు అనే వసువు భార్యపేరు ఉష. వారికి వ్యుష్ట, రి రోచిష, 
ఆతపుడు అనే ముగ్గురు కుమారులు కలిగారు. ఆతపునకు దినములు 
జన్మించారు. దినములు ఏర్పడగానే మానవులు తమ తమ పనులను 


పగలు చేసుకుంటూ రాతి 
7” 


52 


6.ఉగుడు, 7.వ్యషాకపి 8.అజైకపాదుడు, 9. అహిర్జుధ్ను 5 సు 


భు 
వినాయకులు కలిగారు. 


తునికి ఇంకొక భార్య ద్వారా ఘోరమైన పేతములు, 


మహారాజా! అంగిరసునకు స్వధ, సతి అనే ఇద్దరు 
భార్యలని చెప్పానుకదా! వారిలో స్వధ అనే భార్య పిత్యగణములను తన 
పుత్రులుగా స్వీకరించింది. సతి అనే భార్య అథర్వ, అంగిరస అనే 
వేదమును పుత్రుడుగా స్వీకరించింది. 


క్యశాశ్వునకు అర్షిస్సు ధిషణ అనే భార్యలు ఉన్నారు. వారిలో 


అర్జిస్లునకు ధూమకేతువు, ధిషణకు వేదశిరుడు, దేవలుడు, 
వయునుడు, మనువు అనే కుమారులు కలిగారు. 


మహారాజా! తార్‌క్ష్యుడు అనే కశ్యపునకు దక్షుడు తన 
నలుగురు కుమార్తెలను ఇచ్చాడు అని చెప్పాను కదా! వారిపేర్లు వినత, 
కద్రువ, పతంగి, యామిని. వారిలో పతంగి అనే ఆమె పక్షులకు, 
యామిని మిడతలకు, వినత గరుడుడు, డేగలు మొదలగు పక్షులకు, 
కద్రువ నాగులకు జన్మనిచ్చింది. వినత కుమారు లే శ్రీమహావిష్ణువు 
వాహనము గరుడుడు,సూర్ముని రథసారథి అనూరుడు 


53 


శ్రీమద్భాగవతము 


మూ కనున్నాడు, చంద్రుడు బుదిగ 
మరలా రోహిణి కొంగుపట్టుకొని తిరగడం 


54 


షష్ట స్కంధము 


8 ee తామ, సురభి, సరమ, తిమి.ఈ ప 


భార్య లు. వీరి సత సృష్టి సంపూర్ణం అయింది. వీరి సంతాన॥ ముతో 
. వీరే ఈ జగత్తులో ఉన్న జీవజాతులన్నిటికీ 
గురించి చెబుతాను వగు. 


1.తిమిర అనే ఆమెకు జలవ 


తల్లులు. వీరి సంతానము 


ులో తిరిగే జంతువులు అన్నీ పుటాయి. 


ans oe గేదెలు, రెండు గిట్టలు కల కవన పుట్టాయి. 


6.కోధవశ అనే ఆమెకు దోమలు, సర్హములు పుట్టాయి. 


5.విభావసుడు. 6.అయోముఖుడ 


ర 7.శంకుశిరసుడు. | see 
9. కపిలుడు.10.అరుణుడు. 11.పులోముడు. 12.వ్యషపర్వుడు. 
13.ఏకచకుడు. 14.అనుతాపనుడు. 15.ధూమకేశుడు. 


55 


శ్రీమద్భాగవతము 
16.విరూపాక్షుడు. 1 7.వపచిత్తి. 1 8.దుర్హ్ణయుడు. 
(కశ్శపునకు 13 భార్యలు అని చెప్పుకున్నాము కదా. అందులో దనువు 
నము గురించి చెప్పుకుంటున్నాము. 


ఇంకా అదితి, దితి అనే వారు ఉన్నారు అని జ్ఞాపకం పెట్టుకోండి 
పైన చెప్పిన 18 మందిలో స్వర్ణానుడు ఒకడు. వాడికి ఒక కుమార్తె 
ఉంది. ఆమె పేరు సుప్రభ. ఆమెను నముచి అనే వాడు వివాహం 


దనువుకు వైశ్వానరుడు అనే కుమారుడు ఉన్నాడు. ఆయనకు 
నవి, హయశిర, పులోమ, కాలక అనే నలుగురు కుమార్తెలు 
ఉన్నారు. వారిలో ఉపదానవిని హి డు, హయశిరను క్రతువు 
వివాహం చేసుకున్నారు. కశ్యప ప్రజాపతి వైశ్వానరుని కుమార్తెలు 


వివాహం చేస 


అయిన పులోమ, కాలకలను ఎకున్లాడు. వారికి నివాత 
కవచులు అనే 60,000 మంది కుమారులు జన్మించారు. వీరినే 
పౌలోములు, కాలకేయులు అని పిలుస్తారు. ఈ 60,000 మంది చాలా 


బలవంతులు, 
బుషులను బాధిస్తూ, బుషుల యజ్ఞములను పాడుచేస్తుంటారు. 
ఓ పరీక్షిత్‌ మహారాజా! మీ తాతగారు అర్జునుడు, 60,000 
మందిని చంపి, ఇందుని ప్రశంసలు పొందాడు. 


యుద్ధ నిపుణులు. కాని అధర్మపరులు, వారు ఎల్లపుడు 


101 మంది కుమారులు. వారిలో పెద్దవాడు రాహువు. మిగిలిన 100 
మంది కేతువులు. వారందరూ గ్రహములు అయ్యారు.(కేతువు ఒక్కడు 


రుడైన విపచిత్తు భార్యపేరు సింహిక. వారికి 


56 


డు అదితి వంశమును గురించి 
రమాత్మ అవతరించాడు. 


వీరిలో Pes (సూర్యు డు స షన పేరు సంజ్ఞ, జ ఈమె కుమారుడ 
పేరు 4 శాద్ధదేవుడు. ₹ రున మనువు. ఈమెకు యముడు 
కవల పిల్లలు కూడా పుట్టారు. వివస్వానుని కుమా 


దేవతలు జన్మించారు. 


ర్మూడు. తపతి సంవర్లుని వివాహం చేసుకుంది. 


విస్తరించింది. 
C oo భార్య పేరు అదితి. అదితి కుమా! 


అదితి (= 0౮ | J రర ¥ [3 గ్‌ా 0 కు 0 GC 


57 


శ్రీమద్భాగవతము 


కన్యను వివాహం చేసుకున్నాడు. ఆమె పేరు రచన, వారికి సన్నివేశుడు, 
విశ్వరూపుడు అనె కుమారులు కలిగారు. 


అదితి పుత్రులైన దేవతలకు, దితి పుత్రులైన దైత్యులకు 
జన్మవైరం ఉంది. కాని అదితిపుత్రుడు త్వష్ట, బక దైత్య కన్యను వివాహం 
చేసుకున్నాడు. ఆ కారణంగా విశ్వరూపుడు దైత్యులకు మేనల్లుడు 
య్యూడు. ఒక సారి ఇంద్రుడికి, దేవతలకు, దేవతల గురువు 
బృహస్పతికి మనస్పర్థలు వచ్చాయి. ఆ సమయంలో ఇంద్రుడు, దేవతలు 
కలిసి బృహస్పతికి బదులు విశ్వరూపుని తమ పురోహితునిగా 


నియమించుకున్నారు.” అని శుక మహర్షి పరీక్షిత్తు మహారాజుకు 


వినిపిస్తుంటే, పరీక్షిత్‌ కు ఒక సందేహం కలిగింది. 


“శుకమహర్నీ! దేవతల గురువు బృహస్పతి కదా. మరి 


ఆయన దేవతలను ఎందుకు వదిలిపెట్టాడు. దేవతలు బ్యహస్పతికి 


58 


షష్ట స్కంధము 


చేసిన అపరాధము & 


ఏ ఏమి? విషయములు నాకు వివరంగా 
చెప్పండి” అని అడిగాడు. శుకమహర్షి ఇలా చెప్పసాగాడు. 


మహారాజా! ఎంతటి వారికైనా ధనము, 
ము అహంకారాన్ని మదాన్ని పెంచుతుంది. దేవతల 
ఇడా ఇటువంటి అధికార మదము 


ము కలిగాయి. దేవతలకు రాజు ఇంద్రుడు. ఆయన 


"౨, 


కలవాడు. పెగా అధికారము. 
లై 


లు, విశ్వదేవులు, సాధ్యులు, అత్వినులు, £ సిద్దులు, 


చారణులు, గంధర్వులు, మునులు మొదలగు ః 3 
పొగుడుతుంటారు. ఎదురుగా అఫ్టరసలు, గంధర్వులు, ఆడుతూ 
ఏంటారు. తలమీద తెల్లటి గొడుగు ప్రకాశిస్తూ ఉంటుంది. అటు 
దామరములు వీస్తుంటారు. తన పక్కనే శచీదేవి కూర్చుని 
ఉంటుంది. Saas భోగములు sl ములు అ 
: కో క్రళ్త స యి. అధికార మదముతో 


ఇటు 


ఆ సమం దేవతల గురువు బృహస్పతి సభలోకి 
ఇంద్రుడు, దేవతలు, 


సభలో ఉన్న వారు లేచి నమస్కరించాలి. కాని ఇందుడు 


ప్రవేశించాడు. సాధారణంగా కులగురువు రాగానే 


ల 


ము మీది నుండి లేవలేదు. బృహస్పతికి నమస్కరించలేదు. 


59 


శ్రీమద్భాగవతము 


బృహస్పతి అక్కడ ఉన్న పరిస్థితులను 
ఇంద్రుడికి అధికార మదము తలకెక్కింది అని అనుకున్నాడు. 
మౌనంగా అక్కడి నుండి తన నివాసమునకు వెళ్లిపోయా 
బృహస్పతి వచ్చి తన ఆసనము అలంకరిస్తాడు అని అనుకున్నాడు 
ఇందుడు. కానీ బృహస్పతి మౌనంగా వెళ్లిపోయాడు అని తెలిసి 
ఖైన్నుడయ్యాడు. అధికారమదం దిగిపోయింది. తాను గురువును 
అవమానించాను అని తెలుసుకున్నాడు. గురువును అవమానిస్తే వచ్చే 
పరిణామాలను తలచుకొని అతని హృదయం తల్లడిలిపోయింది. 


తనలో తాను ఇలా నిందించుకున్నాడు. 


“ఎంత పని చేసాను. కులగురువునే అవమానించాను. 
ఎంత అన్మాయం జరిగింది. సభలోకి వచ్చిన గురువుకు లేచి 
తలకెక్కింది. మూడ 


రించకుండా అవమానించాను. నాకు అధికార మదం, గర్వం 
ఏలోకములకు రాజునై ఉండి, సాత్త్వికుడనై ఉండీ, 

అందరికీ ఆదర్శప్రాయుడుగా ఉండవలసిన వాడిని సాక్షాత్తు గురువునే 
అవమానించి గురుద్రోహం చేసాను. గురువు లేని నాడు ఈ ధనము, 


ఎంతటి మహారాజైనా సభలోకి వచ్చిన బ్రాహ్మణుడికి 
నమస్కరించడం అతని విధి. కాని కొంతమంది, సింహాసనము మీద 
కూర్చున్న రాజు బ్రాహ్మణుడు సభలోకి వచ్చినప్పుడు లేచి 
నమస్కరించనవసరంలేదు, అని చెబుతారు. కానీ సరికాదు. 
వారికి ధర్మం తెలియక అలా చెబుతారు. అజ్ఞానులు. వారి మాటలు 
నమ్మకూడదు. అటువంటి వారి మాటలు వింటే నరకమునకు పోవడం 


60 


షష్ట స్కంధము 
తథ్యం. నేను వెంటనే వెళ్లి గురువుగారు బ్యహస్పతి కాళ్లు ప 
తప్పు క్షమించమని వేడుకుంటాను. అది ఒకటే పస్తుత 


రుకొని నా 


కాని బృహస్పతి కనపడలేదు. ఎక్కడికి వెళ్లాడో తెలియదు. 
ఇంద్రుని మనస్సు అశాంతితో నిండిపోయింది. 


అని తెలుసుకొన్నా! శు. 


దేవతల గురువు బృహస్పతి దేవతలను విడిచిపెట్టి 
వెళ్లిపోయాడు అని రాక్షసులకు, దైత్యులకు వర్తమానం అందింది. ఇదే 
మంచి అవకాశము అని రాక్షసులు ౨ దేవతలమీదికి దండెత్తారు. మార్గ 
దర్శకుడైన గురువు లేక పోవడంతో, దేవతలు బలహీనులయ్యారు. 
రాక్షసులు దేవతలను తుః న్కు కింద కొట్టారు. చావు దెబ్బలు తిన్న 
చేతిలో చావు దెబ్బలు తిని తన వద్దకు వచ్చిన దేవతలను చూచి బహ్మ 
దేవుడు వారిని తగురీతిలో ఓదార్డాడు. 


“దేవతలారా! మీరు మీ గురువు బృహస్పతిని 
అవమానించారు. ఆయనకు కనీస మర్యాద క ) 
చేసారు. శిక్ష అనుభవించారు. మీకు తగిన గురువు లేకపోవడం 
వలననే ఏ మాత్రం బలం లేని రాక్షసులు మిమ్ములను ఓడించగలిగారు. 


మీరు బలవంతులై ఉండి కూడా తగిన గురువు లేని కారణంగా 


డా ఇవ్వలేదు. తపు 


61 


శ్రీమద్భాగవతము 


ఓడిపోయారు. పూర్వము రాక్షసులకు తగిన గురువు లేడు. అందుకని 
మీరు రాక్షసులను సునాయాసంగా జయించగలిగారు. తరువాత 
వారు శుక్రాచార్జుని గురువుగా నియమించుకొని మ్‌ కన్నా 
బలవంతులయ్యారు. కానీ మీరు ఉన్న గురువును పోగొట్టుకొని 
బ్రహ్మలోకమును కూడా జయించగలిగిన సామర్థ్యము 


రాక్షస గురువు శుకాచార్యుని సామర్థ్యము వలననే రాక్షసులు ఇంతటి 


బలహీగు లయ్యారు. ఇ 


సంపాదించారు. 


జరిగిన దానికి చింతించి ప్రయోజనము లేదు. ఇప్పుడు 
మీకు ఒక గురువు కావాలి. కాబట్టి మీ రందరూ త్వష్ట ప్రజాపతి 
కుమారుడు అయిన విశ్వరూపుని మీ గురువుగా నియమించుకోండి. 
వెంటనే మీరు విశ్వరూపుని వద్దకు పోయి మీకు గురువుగా ఉండమని 
పార్థించండి. మీ ప్రార్థనలను ఆయన మన్నిస్తాడు. ఈ విశ్వరూపుని తల్లి 
రచన రాక్షస వనిత. అందుకని విశ్వరూపునికి రాక్షసుల మీద 
పక్షపాతము ఉంటుందని మీరు భయపడకండి. వెంటనే విశ్వరూపుని 
వద్దకు వెళ్లండి.” అని అన్నాడు. 


బహ్మదేవుని మాట పకారము దేవతలు అందరూ 
విశ్వరూపుని వద్దకు వెళ్లారు. విశ్వరూపుడు దేవతల కన్నా చిన్నవాడు. 
ఫే పట్టుకున్నారు. ఆయనను 


కాని చేసేది లేక ఆయన కాళ 
కౌగలించుకున్నారు. ఆయనను ఇలా వేడుకున్నారు. 


క నేము నీకు | 


62 


దేవతల ల ప్రార్థనను వ మన్నించాడు విశ్వరూపు 


కాదు. అది నాకు ఉన్న బ్రహ్మ వర్టన్గును హరిస్తుంది. అందుకని 
సృరోహితుడుగా ఉండటానికి అంగీకరించరు. 


63 


శ్రీమద్భాగవతము 


వానికి నేను మీకు శిష్కుడను. మీ చేత శిక్షణ పొందతగిన వాడిని. 
మీరు నన్ను గురువుగా ఉండమని ఆజ్ఞాపించారు. మీ ఆజ్ఞను 
శిరసావహిాస్తున్నాను. సాధారణంగా మునులు, సన్యాసులు అయిన 
వారు, యజమాని తీసుకొని వెళ్లగా పొలములో మిగిలిన ధాన్యపు 
గింజలను ఏరుకొని, వాటితో జీవించాలి. కాని దుర్మార్లులు అయిన 
తమును చేసి దాని వలన ధనమును సంపాదించి, 


) మాట ఆవతల మీరు అడిగారు కాబట్టి మీకు పౌరోహిత్యము 
త అంగీకరిస్తున్నాను.” అని అన్నాడు విశ్వరూపు 


తరువాత దేవతలు విశ్వరూపుని తమ పౌరోహితుడిగా 
ఇపుడు వారికి పౌరోహిత్యము చే 


అంగీకరించారు. విశ్వరు 


నారాయణ కవచము అనే మంతమును ఇందుడికి బోధించాడు. ఆ 
నారాయణ కవచ మహిమతో ఇందుడు రాక్షస సేనలను 


సళ తకు 


తత్సత్‌ రుం తత్లత్‌ క తత్సత్‌ 


క పకక అధ్యాయము సెంహూధ్రము 


64 


యి 


“కు పరీక్షిత్‌ మహారాజా! దేవతల పురోహితుడు అయిన 
పుడు ఇందునికి నారాయణ కవచమును ఈ ప్రకారంగా 


“ఓ ఇంద్రా! నీకు ఏ ఏ సమయంలో ఏ ఆపద కలిగినా, వెంటనే 


౫౨. మ ంందు పాదములు, తరువాత పిక్కలు, 

PS పొట్ట, హృదయ ము, వక్షము, ముఖము, తల వీటి యందు 

రముతో మొదలు పెట్టి, తరువాత దానికి వ్యతిరేకముగా ఒక 
సము చేయాలి. 


65 


శ్రీమద్భాగవతము 


అనగా శిరస్సు నుండిపాదముల దాకా, తరువాత పాదముల 
నుండి శిరస్మృదాకా ఓంకారముతో కూడిన అష్థాక్షరిని అంగ న్యాసం 
చేయాలి. తరువాత ఓంకారముతో కూడిన ద్వాదశాక్షర మంత్రమును 
కరన్యాసము చేయాలి. తరువాత “ఓం వఏిష్ణవేనమూ అనే మంత్రమును 
ఈ విధంగా అనుప్టించాలి. హృదయ స్థానములో రెం, తలయందు వి, 
నుదుటి భాగమును పృ శిఖ యందు | రెండు కళ్ల యందు వ, 
మోకాళ్లు, మోచేతుల దగ్గర న, చివరన మ కారమును అస్తాయఫట్‌ 
అని సర్వదిక్కులను దిక్టంధనము చేయాలి. దేహమును అంతా 
మంత్రపూతము చేయాలి. 


విధంగా అంగన్మాన, కరన్యాసమ 
తరువాత, పరమాత్మను మనసులో ధ్యానించాలి. అప్పుడు ఈ కింది 
నారాయణ కవచము అనే మంతమును జపించాలి. 


లు పూర్తి అయిన 


గరుడునిమీద ఎక్కి, తన ఎనిమిది చేతుల యందు 
శంఖము, చకము, ఖడ్డము, డాలు, గద, బాణము, పాశము ధరించి, 
అణిమాది అష్టసిద్ధులకు మూలమైన ఆ శ్రీహరి నన్ను రక్షించుగాక! 


నుండి అందులో 


మత్మావతారుడైన ఆ శ్రీహరి నన్ను జలమ 
ఉన్న కూర జంతువుల నుండి రక్షించుగాక! 


వామనావతారము ధరించిన ఆ శ్రీహరి నన్ను 
దిక్కులనుండి, ఆకాశము, భూమి నుండి రక్షించుగాక! 


66 


న్యసింహావతారుడైన ఆ శ్రీహరి నన్ను యుద్దములలో 
శతువుల నుండి, అరణ్యముల నుండి, దుర్గమమైన ప  శముఈ 


నన్ను రక్షించుగాక! 


యజ్ఞ వరావోవతార రూపుడైన శ్రీహరి నన్ను అన్ని వేళలా 


రక్షించుగాక! 


వలన కలిగే దుష్టలితములనుండి రక్షించుగాక! వేదములలో 
చెప్పబడిన కర్మలను చేయకపోవడం వలన కలిగే పాపముల నుండి 
నన్ను రక్షించుగాక! 


దత్తాతేయ అవతారమును ధరించిన నారాయణుడు, 
మొదలగు ఆపదల నుండి రక్షించుగాక! 


ఎత్తిన శ్రీహరి నన్ను ఈ కర్మ బంధనముల 


== 


కపిలావతారము 


నుండి రక్షించుగాక! 


67 


శ్రీమద్భాగవతము 


సనత్కుమారుడుగా అవతరించిన శ్రీహరి నన్ను కామ 
కోరికల నుండి రక్షించుగాక! 


తిరస్మ్కారములు ఎదురు కాకుండా రక్షించుగాక! 


దేవర్షి నారదుడు నన్ను భగవంతుని అర్జించకపోవడ 
వలన కలిగే అన్ని అపరాధముల నుండి రక్షించుగాక! 


కూర్మావతారుడైన శ్రీహరి నన్ను అన్ని నరకముల నుండి 
రక్షించుగాక! 


ధన్వంతరి నన్ను అన్ని వ్యాధుల నుండి రక్షించుగాక! 
బుషభదేవుడు నన్ను చలి, ఎండ, వాన మొదలగు వాటి వలన కలిగే 
ఉపదవముల నుండి రక్షించుగాక! 


యజ్ఞ ॥ ష్‌ 
నుండి రక్షించుగాక! బలరామదేవుడు నన్ను జనుల వలన కలిగే బాధల 
నుండి రక్షించుగాక! అనంతుడు అయిన శేషుడు నన్ను సర్దబాధలన 
నుండి రక్షించుగాక! 


ర్తి అయిన శ్రీహరి నన్ను అన్ని లోకాపవాదముల 


వ్యాస భగవానుడు నాలోని అజ్ఞానమును తొలగించి 
నాకుజ్ఞానమును కలుగచేయుగాక! బుద్ధావతారుడైన శ్రీహరి నన్ను 
వేద విరుద్ధములైన ఆచార వ్యవహారములనుండి రక్షించుగాక! 
కల్కిభగవానుడు నన్ను కలిబాధలనుండి రక్షించుగాక! 


68 


షష్ట స్కంధము 


పుడు అయిన ఆ నారాయణుడు అర్ద 


రము నా వెంట ఉండి 


గ్రహముల వలన, ఉల్కలు పడటం వలనా, దుర్మార్గులైన 


పాముల వలనా, తేళ్ల వలనా, సింహమ 


డు శ హాల 


౫ మనస్సును, పాణములను 
నుండి సర్వదా రక్షించుగాక! 


69 


శ్రీమద్భాగవతము 


సూక్ష్మ ము అ 
నారాయణుని కంటే వేరుకాదు 


స్టూలము, ఈ అనంత విశ్వము 


కాబట్టి, ఆ నారాయణుడు నన్ను ఈ 


ఎను నీకు ఉపదేశించాను. 
జపించి, ఈ కవచమును ధరించి నీవు నీ 
శతువులను జయించగలవు. నారాయణ కవచముగు 


ఓ ఇందా! నారాయణ కవచవ 


టీనిని నీవు నిష్టతో 


౦ ధరించిన 


లము వలన కానీ, గహముల వలన కాన్‌, 


౨ గురించి ఒక 
ఈ నారాయణ కవచమును 


త్రో ఇంద్రా! నారాయణ కవచము 


కుడు అనె బ్రాహ్మణుడు నిష్టతో జపించాడు. ఆయనకు కాలం 
తీరగా,  శ్యకానంలో కూర్చుని తన యోగబలంతో శరీరాన్ని 
క్రియలు జరగలేదు. 
| చిత్రరథుడు అనే గంధర్వుడు తన ప్రియురాళ్లతో 
విమానం ఆకాశ మార్లంల్‌ 


5 వెళుతున్నాడు. అతను ఎక్కిన 


70 


మానం నుండి వ తులునో కిందపడ్డాడు. అప్పుడు 


అనక అనే మహామునులు ఆ పదేశంలో కౌశికుడు 
న: 


హత్యాగము చేసిన సంగతి ఆయన అస్తికలు అక్కడ ఉన్న సంగతి 
చెప్పారు. వెంటనె చి చితరథుడు ఆ బ్రాహ్మ ణుని అస్థికలను 
నిమజ్జనం చేసి శాంతి చేక రాడు. 


మంత్రపూర్వకంగా సరస్వతీనదిలో 

తరువాత తన దారిన తాను వెళ్లిపోయాడు. ఆ బ్రాహ్మణుని అస్థికలలో 
ము ఉండటం వలన గంధర్వుడు వాటిని 

. విమానం నుండి కిందపడ్డాడు. నారాయణ 


గును చేసినా, అతనికి 
డులోకములలో 
ప్రాజింపబడతాడు. ఆ ప్రకారంగా ఇంద్రుడు విశ్వరూపుని వలన 
నారాయణ కవచమ రను ఉపదేశము వొ ంది, రాక్షసు 

జయించాడు.” అని శుకమహర్షి పరీక్షిత్‌ మహారాజుకు భాగవత 

కథను వినిపించాడు. 


శదతో వినా, లేక పఠించినా, అనుష్టించినా, ఉపా ఎ 


ఆధి. య; 


ఎవరివలనా, దేనివలనా భయం ఉండదు. అతడు మూ 


నము వి అధ్యాయముసంపూర్ణము 
టం తత్షత్‌ రుం hi టం తత్సత్‌ 


71 


శ్రీమద్భాగవతము 


రం క 
తొమ్మిదవ అధ్యాయము. 


శుక మహర్షి పరీక్షిత్‌ మహారాజుతో భాగవత పురాణాన్ని 


“మహారాజా! దేవతలు నియమంచుకుగ 
విశ్వరూపునికి మూడు తలలు ఉన్నాయి. ఒక దానితో సోమ 
రసమును తాగుతాడు. మరోక దానితో సురాపానము చేసాడు. 
మూడవ దానితో ఆహారము తీసుకుంటాడు. 

(అంటే అతడు పురోహితుడైనా ఆహారముతోపాటు దేవతలకు ఇష్టమైన 
సోమరసమును, రాక్షసులకు ఇష్టమైన మద్యమును తాగుతాడు 
అర్థం చెప్పుకోవచ్చు. లేక మూ? 
అనుకోవచ్చు 

విశ్వరూపుడు దేవతల క్షేమం కోరి ఒక యజ్ఞం చేస్తున్నాడు. అప్పుడు 
దేవతలకు హవిర్ణాగములు ఇస్తున్నాడు. కానీ విశ్వరూపుని తల్లి రచనా 
దేవి ఒక దైత్య వనిత. కాబట్టి విశ్వరూపునికి దైత్యులు అన్నా రాక్షసులు 
అందుకని 6 ee దేవతలకు హవిర్ణాగము 


అని 


కు తలలు ఉన్నాయి అని కూడా 


కు అర్జిస్తూ ఉండేవాడు. 


డు. ఇది తతునలతాకు కు పేరుకు మాత్రమ జ్జ 
తమ పేర మంతోచ్చాటన జరుగుతూ ఉంది. హవిర్జాగములు మాతము 
అసురులకు చేరుతున్నాయి. ఈ విషయం ఇందుడికి చెప్పారు. 


72 


షష్ట స్కంధము 


ఇందుడు. ఇంక ఉపేక్షించి లాభంలేదనుకున్నాడ 


హీనులు కావడం తథ్గ 


అన్యాయం జరుగుతూ ఉంది అని గ్రహించాడు 


ఎ. ఇదే ప్రకారం జరిగితే 
అనుకున్నాడు. వెంటనే ఖడ్గము తీసుకొని విశ్వరూపుని మూడు తలలు 


కు తలలు నేల పడగానే. 


ననూ, ఆహారము తీ 


ఆడి 


ంహ్మణుని చంపినందుకు ఇంద్రుడికి 


సంకమించిన బహ్మహత్యా పాపమును నాలుగు ౭ 


నలుగురికి పంచి పెట్టాడు. 


నాగము ఏ పంటలూ పండని చవిటి నేలగా మారి పోయింది. 


స్వీకరించడం వలన, అది జిగురు రూప రుతూ ఉంటుంది. 


దానికి బదులుగా చెట్టుఎండి పోయినపుడు, నాశనం కాకుండా, 


73 


శ్రీమద్భాగవతము 


న నల్‌ tt ak తి. వూ Sa లన WE sa 

మూడవ భాగమును స్తులకు ఇచ్చాడు. ఆ పాపము వలన 
స్త్రీలు నెలా నెలా రక్తస్తావంతో బాధపడతారు. కానీ, స్త్రీలు గర్భం ధరించి 
ఉన్న సమయంలో కూడా, రతికియ జరిపితే, వారికి గర్భము సావము 


కాదు అనే వరాన్ని పసాదించాడు ఇందుడు. 


ఆఖరు భాగమును జలములో విడిచిపెట్టాడు. ఆ పాప 
లములో నురుగు, బుడగలు పుట్టి నీటిని కలుషితం 

వాయి. కానీ, నీరు ఏ వస్తువుతో కలిసినా, ఆ వస్తువుగా 

పోతాయి అనే వరం ఇచ్చాడు. (పాలలో నీరు కలిపితే అది పాలు 


అవుతుంది. నీరు కనపడదు. 


ఈ పకారంగా ఇందుడు తనకు సంకమించిన బహ్మ 


విముక్తి పొందాడు. 


అన్న విషయం విశ్వరూపుని తండ్రి అయిన త్వష్ట ప్రజాపతికి తెలిసింది. 
త్వష్ట కోపంతో రగిలిపోయాడు. “కోరి కోరి తన కుమారు 
పురోహితునిగా స్వీకరించడం ఎందుకు, మరలా వాడి తల నరకడం 


కొరకకు ఒకయజ్ఞం చేసాడు.ఆ యజ్ఞంలొవ ఎంతాలు చదువుతూ 


బూమం చేస్తున్నాడు. కోపంతో ఉండటం కతత ఆ మంత్రాలు తప్పుగా 
అంటే ఇంద్రుని శత్రువా వృద్ధి చెందు. ఇంద్రుని నాశనం చెయి 
చేత ఇంద్రుని చేత 


పలుకుతున్నాడు. “ఇంద్రశతో వివర్ధస్య” అని హె 


్వ అని 


పలకాల్షింది పోయి, ఉచ్చారణ దోషము 


74 


షష్ట స్కంధము 


యు గుండం నుండి ఒక భయంకరాకారుడు 
జన్మించాడు. అతని పేరు కఫ (మంత్రము తప్పుగా ఉచ్చరించడం 
లో మరణించాడు. ఆ వ్యత్రుడు పుట్టగానే 


టాడు దిన దినం పెరుగుతున్నాడు. పెద్ద పర్వతం 
. వాడి వర్ణము నలుపు. వాడివెంటుకలు రాగి 


స స! 


మాదిరి పెరిగిపోయాడ 


పిల్లి కళ మాదిరి పఛగా ఉనాయి. వాడు 


చంపిన ఇంద్రుని కొరకు వెదుకుతున్నాడ 0. ఇందుడు వాడికి 
కనపడకుండా తన దేవసేనలను వాడి మీదికి న దేవతలు 


వాడిమ్‌దికి విసిరిన అ అస్త్రములు, శేత్రమ ఎలు వ్యత్రుడు అవలీలగా 


చేత్తోపట్టుకొని విరుస్తున్నాడు. తాము వేసిన ఒక్క అస్త్రము శస్రము 


75 


శ్రీమద్భాగవతము 


అధిపతులు. మేమంతా వారి తర్వాత స్యష్టించబడ్డాః ము. అటువంటి 
వారము ఇప్పుడు es భయపడుతున్నాము. మమ్ములను రక్షించు. 
ఓ దేవా! నిర్దుణుడు, నిరాకార 


ఓ దేవా! నీవు దుష్ట శిక్షణకు శిష్ట రక్షణకు ఎన్నో 
అవతారములు ఎత్తావు. నీవు దేవతలలో, బుషులలో,మానవులలో 
జంతువులలో అవతరించి, లోకములను రక్తి 9) 
ఆపద నుండి రక్షించమని నిన్ను శరణు వేడుతున్నాము.” ఈ 


76 


అప్పుడు పరమాత్మయగు హరి పడమటి దిక్కుగా వారికి 
కనిపించాడు. ఆయన చుట్టు విష్ణుదూతలు ఉన్నారు. దేవతలు 
శ్రీహరిని దర్శించి ఆనందంతో సాష్టాంగ ప్రణామము చేసారు. 
వారందరూ శ్రీహరిని ఈ విధంగా స్తుతించారు. 


“యజ్ఞ పురుషుడవు,యజ్ఞఫలములను ఇచ్చేవాడవు, 
కాలస్వరూపుడవు, దైత్యులను సంహరించేవాడివి, ఎన్నో పేర్లతో 
పిలువబడేవాడివి అయిన నీకు నమస్కారము. నీవు మోక్షమునకు 
అల్బమైన వారము. నీ గురించి తెలుసుకోవడం మాకు సాధ్యంకాదు. 
అట్టినీకు నమస్కరిస్తున్నాము. 


అధిపతివి. నీవు వైక 


ఓ భగవానుడా!నారాయణా! వాసుదేవా! ఆది పురుషా! 
మహాపురుషా! మహానుభావా! మంగళస్వరూపా! పరమకల్మాణమూర్తీ! 


కారుణ్యనిధీ! జగదాధారా! లోకనాధా! సర్వేశ్వరా! లక్ష్మినాధా! ఎల్లప్పుడు 


లలో ఉండేవాడా! 


నిన్ను గురించి చింతనచేయువారి హృదయమ 
పరమానందస్వరూపా! ఎవరిచేతా తెలియబడని వాడా! నీకు 


ఓ దేవదేవా! నీకు ఎలాంటి ఆశ్రయము లేదు! నీకు 
శరీరము లేదు! నిరాకారుడవు. నీవు ఈ సమస్త సృష్టికి కారకుడవు. నీ 
మాయచేత ఈ స్యష్టి చేసావు. పాలిస్తున్నావు. లయం చేస్తున్నావు. కానీ 
నీకు ఏ గుణమూ అంటదు. నీ లీలలు తెలుసుకోవడం మా తరం 
కాదు. అట్టి నీకు నమస్కారము. ఓ దేవా! నీ చేత స్యష్టించబడిన 


77 


శ్రీమద్భాగవతము 


మానవులు వివిధములైన పేర్లతో పిలువబడుతుంటారు. ఇళ్లు 
కట్టుకుంటారు. పెళ్లి చేసుకుంటారు. పిల్లలను కంటారు. వాటి వలన 
సుఖాలు,కష్టాలు పొందుతారు. నీవు శాంత స్వరూపుడవు అయి ఉండి 


కూడా, ఆత్మస్వరూపుడవు & 


అవతరించి, మానవు 


మాయాప్రపంచమును . నీవు దూరంనుండి చూస్తూ ఉంటావు. నీవు ఏ 
పనీ ప ఏ పనీ చేయాలని అని అనుకో ba నీకు సుఖము 


ది సత్యమును తెలుసుకున్నవాడు, 
ము అనుకుంటాడు. నీ 


ని వాడు ల పడి నిత్యమూ భయంతో బతుకుతు 
నిజానికి భయం అనేది వాడి మానసిక భమ తప్ప వేరు కాదు. 
ఎవరికీ మేలు చేయవు అలాగనీ కీడు చేయవు. అ 


78 


వలననే క మానవులలో ఉన మనసు, బు, నే చైతః రం 
పొందుతున్నాయి. అన్నిటిలో గ్‌ 


వా! నీ గురించి కించిత్తు తెలుసుకున్నా నీ మహిమ 
సముద్రములో ఒక బిందువును ₹ 
సాగరము హరి విముక్తి కలుగుతుంది. ప్రాపంచిక విషయముల 
నుండి విషయ వాంఛల నుండి విముక్తి కలుగుతుంది. అటువంటి 
వారు నీ యందు నిశ్చలమైన భక్తితో పరమానందా 
అటువంటి వారు జన్మరాహిత్సమును కలిగి 
ఎందుకు విడిచిపెడతారు! 


ఓ త్రిభువన స్వరూపా! త్రిభువనకారకా! త్రిభువనపాలకా! 
అ దైత్యులు, ( oa లు, దేవతలు, 


శ్‌ 


దల స సా! కు అసురులు ఆసురీ సంప 


79 


శ్రీమద్భాగవతము 


భక్తులుగా స్వీకరించు. మమ్ము 


ఈ జగత్తును నీ మాయలో ముంచి ఆసు 
par.) 


a 


అటువంటి నీవు స సకల a ల లయం 


దశలో ఉన్నా మ న్‌ నీవే పం సకల po లు చేసే ఆ 
పనులకు నీవు సాక్షీభూతుడవై ఉన్నావు. నీవు సత్వ,రజస్తమోగుణముల 


రములకు అతితంగా అన్నావు, స పరబ్రహ్మ పు? 


మా గురించి నీకు బాగాతెలుసు 


). మా బాధలు అన్నీ నీకు తెలుసు. 


80 


దేవతల ప్రార్థనలను విన్న శ్రీహరి ప్రసన్నమైన 
ఇలా అన్నాడు. “ఓ దేవతలారా! మీరు సంపాది 


అచంచలమైన భక్తి కలగదు. ఎందు కంటే నా భక్తులకు 
వు. అసాధ్యములేదు. నా యందు భక్తి 
విశ్వాసము ఉన్న భక్తులు నన్ను కోరుకుంటారు కానీ మీ మాదిరి 
ఆపదలు తీర్చమని, వాడిని వీడిని చంపమని కోరుకోరు. 


లనే పధానముగా భావించేవాడు, తెలివితక్కువవాడు. 
వాడికి ఏం కావాలో వాడికి తెలియదు. ఏవేవో కోరుకుంటాడు. 


రా! సత్వ,రజస్తమోగుణముల నుండి పుట్టిన 


అటువంటి వాడి కోరికలు తీర్చిన వాడు కూడా అజ్ఞాని అవుతాడు. 


81 


శ్రీమద్భాగవతము 


ఆడి 


సును కలిగించే భగవద్ధక్తిని గురించి తెలుసుకున్నవాడు, 
ఏమీ తెలియని వారికి ప్రాపంచిక విషయముల గురించి చెప్పడు. 
వారికి భగవంతుని ఎడల భక్తి గురించి ఉపదేశిస్తాడు. రోగికి ఇష్టమని 
వైద్యుడు అపథ్యము చేయించడు కదా! కాబట్టి మీరు కోరే కో 

నేను తీర్టను. కాని మీ కోరికలు మార్గము చెబుతాను. 


దేవేంద్రా! మీరందరూ బుషి శ్రేష్టుడు అయిన ధథిచి 
మహర్షి వద్దకు వెళ్లండి. ఆయన శరీరము ఆయన చేసిన వ్రతముల 
వలనా, నేర్చుకున్న విద్యలవలనా, చేసిన తపస్సు వలనా చాలా థృఢంగా 
అయింది. మీరు ఆయన దేహమును అడగండి. దథిచి బ్రహ్మ విద్యను 
ఉపాశించాడు. దధీచి మహర్షి కూడా నా స్వరూపమే. దధీచి 
నారాయణ కవచము ఉపాసించాడు. ఆ నారాయణ కవచమును 
కు ౨. ఆ త్వష్ట తన కుమారుడు విశ్వరూపునికి 
FE విశ్వరూపుని వలన నారాయణ కవచమును నీవు 
పొందావు. కాబట్టి ఆయన నేర్చిన విద్యల వలన ఉపాశించిన 
మంత్రముల వలన, చేసిన తపస్సులవలనా ఆయన శరీరము వజ్రము 


ఆయన శరీరమును మీకు ఇస్తాడు. మీకు శుభం కలుగుతుంది.” అని 
ఓం తత్ఫత్‌ ఓం తత్సత్‌ ఓం తత్సత్‌ 


షష 


82 


వెంటనే దేవతలు ఇంద్రునితో సహా దథిచి వద్దకు వెళ్లారు. 
ఆయనకుజరిగినది అంతా చెప్పి ఆయన Se ఇమ్మని అడిగారు. 


ఇష్టమైనదే కదా! దానంతట అది వె Ps కానీ, బలవంతంగా 
దేవ శన్ని విడిచిపెట్టడానికి ఎవరూ ఒప్పుకో 
దేహమును విడిచి పెట్టాలంటే ఎంత బాధాకరమో మీకు తెలియదా! 


రు కదా! పైగా బలవంతంగా 


రసన మ మరొకటి లేదు. అది తెలుసు. ప్రతి జీవీ తన 
సహించడు. పైగా పతి Fae తన దేహాన్ని సంరక్షించుకోవడమే పరమ 
నర్మమ ం ురొకటి లేదు. కాబట్టి సాక్షాత్తు 
దేహాన్ని ఇవ్వడానికి ఒప్పుకోరు. కాబట్టి నేను కూడా ఒప్పుకోను.” అః 
అన్నాడు దథీచి. 


ఇంక లాభం లేదని కాళ్ల బేరానికి వచ్చారు దేవతలు. 
మీద దయగలిగి ఉంటారు. 


83 


శ్రీమద్భాగవతము 


చాలా ఉదారమైన మనస్సు కలవారు. 


a_ 


టూ ఉంటుందా చెప్పండి. స్వార్థ ౩ పరులు అయిన వారు 


రూచించేవాడు 


దానం ఇవ్వడానికి తగిన వస్తువు తన దగ్గర ఉన్నవాడు, దానం 
ఇవ్వడానికి సమర్థత కలిగిన వాడూ, దానం ఇవ్వడానికి 
సంకోచించడు. పైగా అటువంటి దానం ఎందుకు అడిగావని 
విమర్శించడు. కాబట్టి మీరు మ్‌ శరీరమును మాకు దా 
ఇవ్వండి.” అని అడిగారు. దేవతలు. 


ఆ మాటలకు దథిచి ఇలా అన్నాడు. “నేను నా శరీరం మీకు 
దానం ఇవ్వలేక కాదు. మీ మనసులో అన్న ఉద్దేశం తెలుసుకోవా 


దేహాన్ని ees నాకు తెలుసు. ఎప్పుడో 


ఎదుటి వారు బాధపడుతుంటే ఆ బాధ తనదే అని 
చింతించేవాడు, ఎదుటి వారు సుఖపడుతుంట చూచి 
వాడు ధర్మాత్ముడు. ఈ క్షణభంగురమైన శరీరము కొరకు, ఈ 


3 


వరము. వాడు కేవలం 


భోగాలు, దు:ఖాలు అనుభవించడానికి 


84 


ఎహ్మాల క్షం ఇసి ఈ San విడిచిపెట్టాడు. దభధిచి జు 
పడిపోయింది. దవడ దధీచి శరీరమును విశ్వ కర్మకు 
అప్పగించారు. ఆయన దధిచి ఎముకలతో ఒక ఆయుధమును 
యారు చేసి ఇంద్రునికి ఇచ్చాడు. ఇంద్రుడు 
వజాయుధమును ధరించి ఐరావతమును ఎక్కి వ్యతు 
యుద్దానికి బయలుదేరాడు. | 


ని మీదికి 


షపర్వుడు, ప్రహేతి, హేతి, ఉత్కలుడు, ఇంకా వేలకొలది 


దైత్యులు, అసురులు దేవతల ? సైన్యాన్ని చించి చెండాడసాగారు. వారు 


85 


శ్రీమద్భాగవతము 


దేవతలు ఆ అస్త్రములను మధ్యలోనే Sr రాక్షసులు 
ప్రయోగించిన అ అస్రములను శస్రములను ముక 


రాక్షనుల దగ్గర ఉన్న ఆయుధములు అయిపోయాయి. 
వారు చెట్లను, రాళ్లను తీసుకొని దేవతల మీద విసరసాగారు. దేవతలు 
కూడా ఆ చెట్టును రాళ్లను మధ్యలోనే పిండి పిండి చేయసాగారు. 
దేవతల వద్ద ఉన్న నారాయణ కవచము వారిని రక్షిస్తూ 


ఉంది. 


వం 


అందువలన రాక్షసులు దేవతా గణములను ఏమ్‌ చేయలేకపోయారు. 
తమకు ఓటమి తప్పదని గ్రహించిన రాక్షస గణములు పారి 


వోవసాగారు. తన సైన్యం పారిపోవడం చూచిన వ్యతుడు వారిని 


మాచి హేళనగా నవ్వి ఇలా అన్నాడు. తన సైనికాధి కారులను పేరు 


పేరునా పిలుస్తున్నాడు. 
= యి 


టలు ఆలకించండి. ఈ ప్రపంచంలో 
అందర చావవలసిన వారే! ఎవరూ శాశ్వతంగా ఈ లోకంలో ఉండరు. 
ఆ సంగతి తెలుసుకోండి. మరణాన్ని తప్పించుకొనే ఉపాయం ఆ 
ఉంటుందా! కాబట్టి యు ద్ధం చేయండి. యుద్ధంలో ప్రాణాలు అర్చించి 
అనిపించుకోకండి. 


మరణాలు రెండు రకాలు. ఒకటి భగవంతుని ధ్యానం 
చేస్తూ, భగవంతునిలో ఐక్యం కావడం. రెండవది వీరుడిలా యుద్ధ 


86 


షష్ట స్కంధము 


రంగంలో మరణించడం. అంతేకానీ భీరువు 


పులా పారి పోయి 
అనామకంగా మరణించడం వీర మరణం అనిపించుకోదు. కాబట్టి 
రు ఎద్ధంలో మరణించి వీర స్వర్గము, 


హంధండి ” అని తన సైన్యాధి కారులను 


అతున కం కనన 


6... 


పబోధించాడు. కాని వాళ్లు 


పదకొండవ అధ్యాయము. 


సేనాపతులు వినలేదు. అందరూ పారిపోయారు. 


4 విధంగా ఎలుగెత్తి అరిచినా అతని 


ణములను ఆకమంచారు. అసురులు 


తరిమి తరిమి చంపు తున్నారు. అప్పుడు వ్యత్రుడు దేవల 


యా-చి ఇలా అన్నాడు. 


“కు దేవతలారా! పారివి శతున్న వారిని చంపడం వీరత్వం 
అనిపించుకుంటుందా! దానివలన మీకు ఏమి లాభము. మీతో 
దమే చేసే వారిని చంపడం వలన మీకు పేరు వస్తుంది. 


== 


87 


శ్రీమద్భాగవతము 


పారిపోతున్న పిరికివారిని చంపడం వలన అపకీర్తి తప్ప మరేమీ రాదు. 
మీరు దేవతలు కాదు Res మీరే కనుక నిజంగా దేవతలైతే, 


ర్రేర్యవో ఆహా 'జృత్రానుతో ఏమీ నీ రణకౌశలము అని 
పొగిడారు. 1 రాక్షస సేనలు ఆనందంతో గంతులు వేసారు. వ్యతుడు 
కొట్టిన దెబ్బకు ఐరావతము ముఖం పగిలిపోయింది. వెనక % తిరిగి 
పరుగెత్తింది. కొంచెం దూరం పరుగెత్తి కిందపడి మూర్ధపోయింది. 


వతము మూరగ్ధపోవడం, ఇంద్రుడు వాహనం లేకుండా 
నిలబడి ఉండటం చూచి, వ్యత్రుడు ఇంద్రుని . మీద మరలా 
మోగించలేదు. ఆ సమయంలో ఇందుడు తన అమృత 


మూర్చనుండి లేపాడు. మరలా 


88 


;లో 
9, 
a 
గ్ర 


ఐరావతమును ఎక్కి వజాయుధమును చేతిలో ధరించి వచ్చి వ్యతుగి 


ఎదురుగా వచ్చి నిలబడ్డాడు. తన 


ఓ ఇందా! నీవు స్వర్హాధి పతివి. నీ స్వర్ణలోకమును 
పాడుకోడానికి నా అన్న విశ్వరూపుని నీ పురోహితుడుగా 
వ కున్నావు. నా అన్న న్న విశ్వరూ పుడు మహా క్ణాని ్ట 


మమ్ము చేసి, నా అన్న తలలను నిరయగా ని 
. ఈ పని చేయడానికి నీకు సిగ్గుగా లేదా 


89 


శ్రీమద్ధాగవతము 
దిక్కులేని చావు చస్తావు. నీ శరీరాన్ని కాకులు, గ్రద్దలు పీక్కుతింటాయి. 
నిన్నే కాదు నీవు చేసే పాడుపనులను సమర్ధించే దేవతా గణములను 
కూడా ఈ శూలంతో పొడిచి పొడిచి చంపుతాను. వారి శరీరములతో 
భూతములు, ప్రేతములు, పిశాచములు విందుచేసుకుంటాయి. అలా 
కాకుండా నీవే నీ వజ్రాయుధముతో నన్ను చంపితే నేను కూడా 
భూత,ప్రేతములకు ఆహారము అవుతాను. ఈ కర్మబంధనముల నుండి 
విముక్సి పొందుతాను. 


ఓ దేవేంద్రా! నేను నీ శత్రువును. నీ ఎదురుగా నిలబడి 
ఉన్నాను. ఇంకా ఆలోచిస్తావెందుకు. నీ వజ్రాయుధాన్ని నా మీద 
ప్రయోగించు. నన్ను చంపడానికే గదా దథీచిని చంపి వజ్రాయుధాన్ని 

మూరుచేయించావు. మరి ఆలస్యం ఎందుకు? నా మీద ఒక గదను 
విసిరావు. దానితో నీ ఏనుగు తల పగల గొట్టాను. కాన 


వాను నన అహా 
ఈ వజ్రాయుధము శ్రీహరి తేజస్పుతోనూ, దథిచి తపోబలంతోనూ 
నిండి ఉంది. నీవు కూడా శ్రీహరి చెబితేనే కదా నా మీదయుడ్డానికి 
వచ్చావు. కాబట్టి వజ్రాయుధాన్ని ప్రయోగించి నన్ను వధించు. నాకు 
విముక్తిని ప్రసాదించు. ఎందుకంటే శ్రీహరి నీ పక్షాన ఉన్నాడు. శ్రీహరి 
ఎవరి పక్షాన ఉంటే వారికి జయం కలుగుతుందని అందరూ అంటారు 


కదా! 


ఓ ఇంద్రా! నీవు ఎంత తొందరగా నీ వజ్రాయుధాన్ని 
పయోగిస్తేఅంత తొందరగా నేను ఈ శరీరాన్ని విడిచి పెట్టి శ్రీహరి 
పాదపద్మముల వద్దకు చేరుకుంటాను. ఆ భగవంతునికి తమ 


90 


స్తు లకు ప్రసాదించడు. జన్మరాహిత్యాన్ని ప్రసాదిస్తాడు. తనలో ఐక్య 
వ i: టినిని బట్టి శ్రీహరికి తన భక్తుల యందు ఎంతటి 
యందు 


ము నీ లో నన ము అగుగాక! ఓ దేవదేవా! 
వ కావాలి. అంతే గానీ ఈ స్వర్ణలోక 


శృయు ఏవీ నాకు అక్కరలేదు. నీపాదసేవనక ఎ ఇవన్నీ సాటిరావు. 


స్ట్‌, ఇంకా రెక్కలు రాని, ఎగురలని 
క రు చూస్తున్నట్టు, తాటితో కట్టబడిన లేగ 
దూడలు తమ తల్లులు ఇచ్చే పాలకోసరం ఎదురు చూస్తున్నట్టు, 
దేశాంతరమునకు వెళ్లిన భర్త కొరకు భార్య. ఎదురుచూ 
కూడా ఈ దేహమును విడిచి పెట్టి నిన్ను చేరుకోడానికి 


లే 


స్తున్నటు ), గు గు 


91 


శ్రీమద్భాగవతము 


ఓ దేవా! నేను గత జన్మలలో చేసిన కర్మల ఫలితంగా ఈ 


రాక్షస జన్మ ఎత్తాను. కానీ నేను ఎల్లప్పుడూ నీ భా సాంగత్యము 


ఈం 


ద ఇ ల రరయు వలన 
ము మీద ఆసక్తి పెంచుకున్నాను. ఇప్పుడు నాకు 


శ్రీహరిని పార్టించాడు. 


శ్రీమద్భాగవతము 
ధము పదకొండవ అధథ్య్బాయము సంపూర్ణ యు 
రుం తత్సత్‌ రుం తత్సత్‌ రుం తత్సత్‌ 


శ్రీమద్దాగవతము 


షష్టస్కంధము 


a 


పండెండవ అధ్యాయము. 


యఘు అని పతాక కాని ఆఖరు క్షణం 
కూ వా పోరాడి వీరమరణం పొందాలని నిశ్చ్రయించుకున్నాడు. తన 
శూలమును తీసుకొని ఇంద్రుని మీదికి లంఘించాడు. “ఓరీ 
పాపాత్ముడా! ఇందుడా! నా చేతిలో చచ్చూవురా!” అంటూ శూలం 
ంతమూ భయపడకుండా ఆ శూలమును 


తగు వజాయుధవ ుతో రెండుగా నరికాడు. ఆ శూల 


92 


దెవతలు ఇటు 
లోనే దేవతలు ఇందుని 
చూచి వు పడ్డారు. వీరుడి 


శూ సంభవములే. ఒకరికే విజయం వరిస్తుంది అని చెప్పలేము. 
ల్లప్పుడూ Pe ఆ శ్రీహరికే విజయం సి 


93 


శ్రీమద్భాగవతము 


డు తానే స్వతంత్రుడు అని అనుకొంటూ 


నేనునా తల్లి తండ్రి కలిస్తే పుట్టాను. కతకతనానే బతికి తరువాత 
మరణిస్తాను అని అనుకుంటూ ఉంటారు. అదే మూగత్వ్సము. 


ఎందుకంటే ఈ చరాచర జగత్తును సృష్టించింది ఆ పరమాత్మ. ఆ 


ఆ ప్రాణుల చేతనే సృష్టిని కొనసాగిస్తాడు. ఆ 


వాణుల చేతనే లయం త కాబట్టి ప్రాణులకు ఎలాంటి 


తృ ఆజ్ఞకు ల్‌ గోబడి ప్రవర్తించవలసిందే. 


ఓ ఇందా! ఎవరికైనా కాలం కలిసిరానపుడు. అతనికి ఉన్న 
పోతాయి. అలాగే కాలం కలిసి 


రకుండానే అప్రయత్నంగా వచ్చి 


కీర్తి సంపదలు అన్నీ హరించుకు 


ర సంపదలు, కీర్తి కో 
seas ు అని ps వడమే మా 
దుఃఖం వచ్చినా సమత్వాన్ని ప్రదర్శించడ 


సంబంధించినవి. అవి ఆత్మను అంటవు. ఈ మూడు గుణములు 
"ws ును అందులోని a ప్రభావితం చేస్తాయి. ఆత్మ మాతము 


94 


శక్తికొలది యుద్ధం చేస్తూనే ఉన్నాను. నిన్ను చంపడానికి ప్రయత్నం 
చేస్తూనే ఉన్నాను. నా చేయి లేనందుకు నాకు ఎటువంటి దుఃఖము 
లేదు. అలాగే నీ ఆయుధము కిందపడినందుకు నీవూ దు:ఖ పడవద్దు. 


ఓ ఇంద్రా! యుద్ధము, ద్యూతము ఒకే జాతికి చెందినవి. ఈ 
రెండింటిలో జయాపజయములు మనచేతిలో లేవు. ఈ యుద్ధము 
అనే జూదములో మన ఇద్దరి ప్రాణములే పందెములు. మనం 
విసురుకొనే ఆయుధములే పాచికలు. ఏనుగులు, గుర్రములు, 
రధములు, జూదము ఆడే పలక. ఇంక ఈ ఆటలో కక ఓటమి మన 
చేతిలో లేదు. కాబట్టి కిందపడ్డ ఆయుధము తీసుకొని నాతో యుద్ద 
చెయ్యి చేతనయితే నన్ను చంపు. లేకపోతే నాచేతిలో మరణించు” 
అని ఇంద్రునికి హితబోధ చేసాడు వ్యత్రుడు. 


నిర్మలమైన మనస్సుతో వ్యతుడు పలికిన పలుకులు విన్నాడు 
ప్రి గి 


ందుడు. అతని నిష్కల్మషత్వానికీ, ఆత్మజ్ఞానానికీ ౩ 


న నగి కూడా, గుండె నిబ్బరంతో నీవు పలికిన 
సైర్యాన్ని నూచిస్తున్నాయి. నీవు వివేక వంతుడవు. 
క్తి చ్చుకోతర్గది. 1 నీజన్మ ధన్యమైనది. నీవు ఆ పరమాత్మను 


95 


wes యముల పట్ల విరక్తి 


నీలో పుష్కలంగా ఉన్నాయి. 
ంపాదించావు. నీ వంటి వాడికి 


ఇంద్రుని మీదికి విసిరాడు. ఇంద్రుడు తగు వజ్రాయ ంధమును wa 


5 ఒక ఆయుధమును ధరించి 6 దానిని గిరా a తిప్పి 


మీదికి విసిరాడు. ఆ వజ్రాయుధము 


96 


షష్ట స్కంధము 


గంధర్వులు హర్షధ్వానాలు చేసారు. దుందుభులు మె 
ఇందునిమీద పూలవాన కురిపించారు. కాని ఇంద్రునికి సంతోషము 


ఇంతలో వ్యతుని శరీరము నుండి ఒక దివ్యజ్యోతి 


నము పండ్రెండవ అ అధ్యాయము సంపూర్ణము 
రుం తత్సత్‌ ఓం తత్సత్‌ ఓం తత్సత్‌ 


రూడాయి. తరువాత 


౫, బుషులు, దైత్యులు, అసురులు ఎవరి నివాసములకు వారు 


వెళ్లారు ” అని అన్నాడు. 


అప్పుడు పరీక్షిత్‌ మహారాజ 
త్య? పోతా! వ్యత్రుని చంపిన తరువాత ఇందునికి సంతోషము 
కలగలేదు కదా! దానికి కారణమేమి? అందరూ సంతోషించేవేళ 


97 


శ్రీమద్భాగవతము 


చుందుకు విచారంగా ఉన్నాడు. తెలియజేయండి.” 
అని అడిగాడు. అప్పుడు శుకుడు ఇలా చెప్పసాగాడు. 


ఇంద్రుడు మాత్రము 


ల్‌ 


“మహారాజా! మొట్ట మొదట దేవతలు, బుషులు వ్యత్తుని 
చంపమని అడిగినప్పుడే ఇం పస్పకోలేదు. ఎందుకంటే అప్పటికే 
ఇంద్రుడు విశ్వరూపుని ను పొందాడు. 
దానిని నలుగురికి పంచి విముక్తి పొందాడు. మరలా వ్యత్రుని చంపి 

కమును అనుభవించడానికి ఇంద్రుడికి hen లేదు. 


నవల నాయ హాాకాం ౦౮ కహా 
నందు బ్రహ్మహత్యావ రతకదముం 


కమునుండి నివృత్తి చేసెదము. అశ్వమేధ 


పములు నాశనం అయి పోతాయి. ఇంక ఈ 


తకము ఎంత? అంతేకాదు. బాహ్మణుని చంపిన వాడు, 


నూట మీద ఇందు క్ర వ్యత్తు వవ 


పాడు వెంటనే బ్రహ్మ హత్యా పాత 


ఇంద్రుని యట్టుముట్టింది. ఆ కారణం వేత క్యు త ఎని చంపిన ఆనందం 


ఇందునికి కలుగలేదు. మనసులో 


బుక బాహ్మణుని చంపాను అవీ 


98 


షష్ట స్కంధము 


కము భయంకర రూపంతో తనను 
చయూచాడు ఇంద్రుడు. వెంటనే ఇంద్రుడు 
ఆకాశంలోకి పరుగెత్తాడు. బ్రహ్మప త్న € 


త 
లకు పరుగెత్తాడు. తుదకు ఈశాన్య దిక్కున ఇ ఉన్న 
అ నకు వెళ్లాడు. ఆ సరోవరములో ఉ 


సాధారణంగా అగ్ని ఇందునికి హవిర్ణాగములను తెచ్చి ఇస్తూ 
ఇప్పుడు ఇంద్రుడు నీళ్లలో ఉన్న తామర తూడులో ఉండటం 
వలన, అగ్ని నీళ్లలోకి ప్రవేశించడం సాధ్యం కాలేదు. అందువలన 


జ్‌ ణీ సాయి ఎ 


ఇంద్రునికి హవిర్భ్ధాగములు అందడం లదు. కాబట్టి ఇంద్రుడు 
ఎటువంటి భోగములు అనుభవించకుండా జేయ సంవళ్లరవ రులు 


చేతికి రాగానే, నహుషుడికి ఒక 
దుర్చుద్ధి పుట్టింది. నహుషుడు ఇంద్రుని భార్య శచీదేవిని కామించాడు. 


అ 
శాపమునకు గురి అయ్యాడు. బాహ్మణ శాపవశాత్తు 


99 


శ్రీమద్భాగవతము 
నహుషుడు సర్దముగా భోలోకములో జన్మించాడు. తరువాత 
దేవేంద్రుడు అశ్వమేధయాగము చేసి శ్రీహరిని కీర్తించి 
బహ్మహత్యపాతకము నుండి విముక్తి పొందాడు. తరువాత ఇందుడు 
మరలా స్వర్లలోకాధథి పత్యమును పొందాడు. 


ఓ పరీక్షిత్‌ మహారాజా! ఈ వృత్రుని కథ చాలా గొప్పది. 
దినిని చదివినా, వినినా సకల పాపములు నశిస్తాయి. ఎందుకంటే 
కథలో శ్రీహరి మహత్తు చక్కగా వివరింపబడింది. దీని వలన శరీరము 
ఆరోగ్యంగా ఉంటుంది. కీర్తి కలుగుతుంది. సకల పాపములు 
నశిస్తాయి” అని శుక మహర్షి పరీక్షిత్‌ మహారాజుకు మహాభాగవత 
కథను వినిపించాడు. 


షష్టస్కంధము పదమూడవ అధ్యాయము సంపూర్ణము 
ఓం తత్లత్‌ ఓం తత్సత్‌ ఓం తత్షత్‌ 


మష్టస్కంధము 


వ్యతుని వృత్తాంతము పూర్తిగా విన్న తరువాత పరీక్షిత్తు 
మహారాజుకు ఒక సందేహము కలిగింది. 


“మహాత్మా!నాకు ఒక చిన్నసందేహము. వ్యత్రుడు రజోగుణ 
సంపన్నుడు కదా! ఎన్లోపాపాలు చేసాడని దేవతలకు హాని చేసాడనీ, 


100 


షష్ట స్కంధము 


య లోకములను అల్లల్లాడించాడనీ చెప్పారు కదా! మః 
కలిగాయి. సాధారణంగా దేవతలకు, బుషుల 


జ్‌ కూడా 


భగవంతుని చేరుకోవడం ముక్తి పొందడం ఇంత కష్టంగా 
ఉంటే, యుద్ధ రంగంలో నిలిచి, ఇంద్రుని ఎదిరించి నిలిచిన వ్యత్రునికి 
శ్రీహరి మీద అచంచలమైన భక్తి ఎలాకలిగింది? ఎందుకంటే వతు స 
sin ర భావన చేత న. ఇంద్రునే ౩ షష ని 


వాయు తనుకు స సరత ఏను తీర్చండి.” అని 
అడిగాడు పరీక్షిత్తు మహారాజు. శుక మప 


101 


శ్రీమద్భాగవతము 


“కు పరీక్షిత్‌ మహారాజా! ఈ వ్యత్రుని చరితను నేను 


నారదుడు, దేవలుడు, నా తండి వ్యాసునివలన విన్నాను. దానినే నీకు 


లో శూరసేన రాజ్యాన్ని చిత్రకేతుడు అనే 
డేవాడు. ఆ చిత్ర కేతువుకు కో టి మంది భార్యలు 
బలో ఎవరి వలన కూడా ఆ చిత్రకేతు 

కు ము కలగలేదు. చిత్ర కేతువుకు ఏమీ 
కక్కువలేదు. మంచి అందగాడు. యౌవనంలో 


రాజకులంలో పుట్టాడు. అన్ని విద్యలు నేర్చుకున్నాడు. అహారహుత్‌ 


నీవు నేరం చేసిన వారిని దండిస్తూ, పతకము NP కదా! 


102 


కదా! అయినా నీ మొహం చూస్తుంటే నీవు సంతోషంగా ఉండటం 
లేదనీ, దేని గురించో బాధపడుతున్నావనీ తెలుస్తూ ఉంది. ఈ బాధ 
నీకు స్వయంగా కలిగినదా లేక ఇతరుల వలన కలిగిందా! నాతో చెబితే 
నీకు చేతనైనంత సాయం చేస్తాను.” అని అన్నాడు అంగిరసుడు. 


అప్పుడు చితకేతువు అంగిరసునితో ఇలా అన్నాడు. 


“మహాత్మా! తమరు ge తమరికి తెలియనిది 


స కః కలిగే ఉక ఉపాయము  చెప్పవలసినది” అ అని 


మాటలు విన్న అంగిరసుడు చితకేతు 
ెగము చేయించాడు. ఆ యజ్ఞము చివరలో 


103 


శ్రీమద్భాగవతము 
కృతద్యుతి అనే ఆమెకు ఇచ్చాడు. “ఓ రాజా! నీకు ఈమె వలన 


:ఖములను కలిగించే ఒక కుమారుడు జన్మిస్తాడు.” అని చెప్పి 


పము చేసిన దానికి ఫలితంగా చితకే కుర్ర పట్టమహిషి 


అయిన క్యతద్యుతి గర్భం దాల్చింది. నవమానమ 
మగ శిశువును ప్రసవించింది. తనకు కుమారుడు కలిగాడు అన్న వార్త 
విన్న చిత్రకేతువు ఆనందానికి అవధులు లేవు. రాజ్య 
చేయించాడు. కుమా 


ఎలు పూర్తి చేసి, ఒక 


౩ వెండి ఆభరణమ 


రాయించాడు. బాహ్మణులకు బంగారమ ఎలు, 
గామములు, ఏనుగులు, గురములు, ఆవులు, దానంగా ఇచ్చాడు. 


ములో ఉండే పజలకు ఎవరు ఏది కోరితే అది దానంగా ఇచ్చాడు. 


ుమారుని మీద అంతులేని అనురాగం కురిపిస్తున్నారు. 
ఎహారాజు ఇతర రాణుల గురించి పట్టించుకో వడం మా 


భార్య కృతద్భుతి, తన కుమారుడు... వీరి తోడిదే లో 


జీవిస్తున్నాడు. 


చూచి ఇతర భార్యలకు అసూయ, ద్వేషం కలిగాయి. 
తమకు సంతానం లేదు. పైగా భర్త తమ మొహం కూడా చూ? 
సవతికి సంతానం కలగడం, తమకు సంతానం లేకపోవడ 


దుఃఖమును రెట్టింపు చేసింది. సంతానములేని తాము, తన సవతి 


కేక పెట్టింది. కింద పడి మూర్ధపోయింది. ఇది చూచిన రాణి 
కుమారుని వద్దకు వచ్చింది. మరణించి పడి ఉన్న 
మా-చి కింద పడి మూర్ధపోయింది. మిగిలిన రాణులు 
గబగబా అక్కడకు వచ్చారు. లేని ఏడుపును తెచ్చి పెట్టుకొని 
ఏడవసాగారు. లోపల మాతము తమ పాచిక పాః 


ఆనందంతో ఉబ్బితబ్బబ్బవుతున్నారు. 


కలే శ మెంతుల బంధువులు అక్కడకు 
న స నక మహాం 


ంణిపెద్ద పెట్టున ఏడవసాగింది. ఆమె 
దు:ఖానికి అంతులేకుండా పోయింది. 


105 


శ్రీమద్ద్ధాగవతము 
“ఓ దేవుడా! అభం శుభం తెలియని నా కుమారుడిని 
ధర్మమా! ఇది స్యష్టికివిరుద్ధము కాదా! ఇంతటి అధర్మానికి ఎందుకు 
పాల్చడ్డావు? నిన్ను దయామయుడు అంటారు. కానీ నీకు దయ అనేది 
లేదు. నీవు నిరయుడవు. ప్రజలకష్టాలు నీకు తెలియవు. పుత్రుడు 
జీవించి ఉండగానే తండ్రి మరణించడం, తండ్రి జీవించ ఉండగానే 


వా! తండి జీవించి ఉండగా పుతులు మరణించడం 


కుమారులు కలగడం స్యప్టిధర్మము 
ననుసరించి జనన మరణాలు సంభవిస్తాయని నిన్ను నీవు 
సమరించుకోవచ్ను, 

ధ్‌ లు 


. కాని వారి వారి కర్మల 


మానవులు చేసే కర్మల ఫలితంగా జనన మరణములు 
సంభవిస్తున్నప్పుడు ఇంక దేవుడు ఎందుకు. దేవుడిని పూజించడం 
ఎందుకు. మానవులు చేసే అన్ని కర్మలకు నీవే కారణం అంటారు కదా! 
ఆ కర్మల ఫలితంగా జనన మరణాలు నీకు తెలియకుండానే 
సంభవించవు కదా! అటువంటప్పు 
కుమారుని తీసుకుపోవడం న్యాయంగా ఉందా! నీ నృష్టిని నీవే 
నాశనం చేసుకుంటావా! ఇలానే కొనసాగుతుంటే ఏ తండ్రీ తన 
కుమారుని మీద ప్రేమ చూపించడు. ఏ కుమారుడు తన తండిని 
గౌరవించడు. టీని వలన సృష్టి ధర్మం నశిస్తుంది. ఇటువంటి సృష్టి 
చేస్తున్న నీకు నిజంగా బుద్ధిలేదు. మూ 
దేవుడిని దుమ్మెత్తి పోసిన క్యతదు 
ఏడిచింది. 


డు తండి జీవించి ఉండగా 


ర్టుడివి.”అని అప్పటి దాకా 


“కుమారా! నన్ను విడిచి పెట్టి ఎక్కడకుపోయావురా! అటు 
చూడరా! నీ తండి నీ కోసరం ఎలా ఏడుస్తున్నాడో. మమ్ములను 


106 


షష్ట స్కంధము 
విడిచి వెళ్లడం నీకు ధర్మమా! ఆ యముడితో పాటు ఎక్కువ దూరం 
వెళ్లకు. ఆ యముడి నుండి తప్పించుకొని తిరిగి వచ్చెయ్యి. 


లే నాయనా! ఇప్పటికే చాలాసేపు నిద్ర పోయావు. నీతండ్రి 
గారు వచ్చారు లేరా! అదుగో చూడు. నీతో ఆడుకోడానికి చాలా మంది 
చిట్టి బాలురు వచ్చారు. లేచి వాళ్లతో ఆడుకో. ఆకలేస్తోందా! 
లేచిరా! అన్నంపెడతాను. కడుపునిండా తిని ఆడుకో. నిన్ను చూడంది 
నాకు దుఃఖము ఆగడం లేదురా! ఈ తల్లి దుఃఖమును పోగొట్టరా! 
బక్కసారి నవ్వరా! తిరిగిరాని లోకాలకు యముడు నిన్ను 
తీసుకెళ్లిపోయాడా! మరలా తిరిగి రావా!”అని ఒక మాటకు మరొక 
మాట పొంతన లేకుండా మాట్లాడుతూ ఏడుస్తూ ఉంది కృతద్యుతి 


భార్య శోకముచాచి చితకేతు మహారాజు తట్టుకోలేక 
పోయాడు. తనుకూడా భార్యతో కలిసి ఏడవసాగాడు. రాజు రాణి 
ఏడవడం చూచి అక్కడ ఉన్న వారందరూ ఏడవసాగారు. 


రాజమందిరం అంతా శోకసముదం అయింది. 


శ్రీమద్భాగవతము 
షష్టస్కంధము పదునాలుగవ అధ్యాయము సంపూర్ణము 
రుంతత్సత్‌ ఓం తత్సత్‌ ఓం తత్సత్‌ 


107 


- అంతర వచ్చారు. ఎదురుగా చనిపోయిన కుమారుని 
మృతదేహమును పెట్టుకొని శోకించుచున్న భార్య భర్తలను చూచారు. 


అంగిరసుడు రాజును ఇలా అడిగాడు. 


“రాజా! నీవు ఎవరి కొరకు దు:ఖిస్తున్నావు. ఈ బాలుడు నీకు 
|! ఇతను నీ కుమారుడా! అంటే ఈ జన్మలోనే నీ 
ుంయారుడా లేక ఇంతకు ముందుజన్మలో కూడా నీ కుమారుడేనా! 
రాబోయే జన్మలో కూడా ఇతడు నీ కుమారు 
నమ్మకం ఉందా! అంటే మీ తండ్రి కుమారుల సంబంధం ఎప్పటి నుండి 
కొనసాగుతూఉంది? ఎందుకంటే సముద్రములో కోట్లాది ఇసుక 
కూయి. అల వచ్చినప్పుడు ఆ ఇసుక రేణువులు నీటితో 


ఏమి కావాలి? ఓహో 


డుగా పుడతాడని 


రు ఒడ్డున ఉన్న ఇసుక సన 4 లుఆ తలతో పాటు 


ప ూడా పుడుతుంటారు. చస్తుంటారు. ఒక 
సారి కలుస్తుంటారు. బక సారి వడిపోతుంటారు. 
బట్టి జరుగుతూ ఉంటుంది. ఒక విత్తనము 


అయి, కాయలు కాచి, పళ్లు అయి, అందులో కి ఉన్న 


108 


షష్ట స్కంధము 


విత్తనముల వలన మరలా ఎన్నో మొక్కలు, కాయలు పళ్లు కాస్తాయి. 
ఇది నిరంతర ప్రక్రియ. ఈ ప్రకియలో వేసిన ప్రతి విత్తనము 
మొలకెత్తదు. మొలకెత్తిన ప్రతి మొక్కా బతకదు. బతికినా కాయలు 
కాయదు. కాసినా పండదు. పండినా అందులో విత్తనములు అన్నీ 
సారవంతమైనవి కావు. కొన్ని మొలకెత్తుతాయి. కొన్నిమొలకిత్తవు. 
అలాగే ప్రాణులు కూడా పుటుతుంటారు, పెరుగుతుంటారు, 
పూర్ణాయురాయము కలిగిఉంటారు. కొంత 
మంది పుట్టగానే మరణిస్తారు. ఇది అంతా శ్రీహరి మాయ. శాశ్వతము 


ఎల గురించి చింతించడం అవివేకము కదా! 


కాని సంబంథధవ 
ఓరాజా! మేము, నువ్వు, నీ భార్యలు అంతా ఈ ప్రపంచంలో 
యు. ఈ జన్మలో నీ భార్యలందరూ పోయిన జన్మలో నీ 
భార్యలా కాదా అన్న విషయము నీకు తెలియదు, వారికీ తెలియదు. 
పోనీ ఈ జన్మలో నీ భార్యలుగా ఉన్న వారందరూ వచ్చజన్మలో కూ 
భార్యలుగా ఉంటారా అన్న నిర్థారణ లేదు. కాబట్టి ఇదంతా నువ్వు 


జన్మలో కంటున్న కల లాంటిది. కలలో కనిపించి మాయమై 
డము కదా! ఇటి అంతే! 


ఓ రాజా! ఈ స్యష్టి చేయవలసిన అవసరము 
లేదు. కానీ చేస్తున్నాడు. తండ్రి రూపంలో ఉండి వఏర్యాన్ని తల్లి అంతో 
న్నాడు. తల్లి రూపంలో పరమాత్త బిడలక 


a G 


లకు జన్మనిస్తున్నాడు. 
ఆ పుట్టిన వారిని తనే పోషిస్తున్నాడు. కాలం తీరగానే లయం 
చేస్తున్నాడు. కాబట్టి నేను పుట్టించాను, నేను పెంచాను అన్న భావన 
మంచిది కాదు. ప్రాణుల పుట్టుకలకు, చావులకు ఎవరూ కారణం 


109 


శ్రీమద్భాగవతము 


వు పుట్టుకలకు తాను కారణం అనుకుంటున్నాడు జివు 


స్తే దాని నుండి పది విత్తనాలు పుడతాయి. అలా స్త్రీ 


పురుషులు కలిస్తే సంతానం కలుగుతుంది. ఆ సంతానానికి మరలా 


సంతానం కలుగుతుంది. ఇది స్యష్టి కమము. 


ఓ రాజా! దేహము 


మొదలగు వారు మానవుల అజ్ఞానమును పోగొట్టి 
లోకములో వివిధ వేషములలో సంచరిస్తుంటారు అని విని 


110 


తగదు. ఇది వరకు నేను నినపుడు నీవు 
కావాలను అడిగావు. నేన నీ చేత య; జ్జైరు ర PEE పుత్రలాభమ 0 
. నేను ఆనాడే చెప్పాను, నక కు వుత్రం ఎల వలన సుఖ 


కు ఉన్న రాజ్యము, సైన్యము, నీ సేవకులు, మంత్రులు, 
బంధువులు అ అందరూ నీకు భయాన్ని మోహాన్ని దుఃఖమును | 
కలిగించేవారే. ఏరంతా ఇప్పుడు ఉన్న వారు రేపు ఉండరు. ఈ రోజు లేని 
వారు రేపు వస్తారు. ఇవి అన్నీ స్వష్టములో వలే కనపడతాయి. 


111 


శ్రీమద్భాగవతము 


సే పనుల వలన మనం నుఖం 


అనుకుంటే సుఖం, దుఃఖం అనుకుంటే దుఃఖం కలుగుతాయి. ఒకరికి 
సుఖం మరొకరికి దుఃఖం అవుతుంది. 


మొదటి భాధ కు పుత్రుడు కలిగితే నీకు ఆమెకూ 


కలగనందుకు దు:ఖము 
కనపడకుండా పోతున్నాయి. 


కాలాంతరంలో మార్చులుచెందుతూ 


నగరాలు నేడు మట్టి దిబ్బలు అవు తున్నాయి. రోజూ కోటానుకోట్ల మందడి 
san త మంది Mie పపంచం పతి క్షణం 


5 చేసిన కర్మల వాసనల 


దేహములో పది ఇంద్రియము 
మనస్సుకు సంబంధించినవి కావచ్చు. లేక దైవికమ 


ఎలు ఉన్నాయి. ఈ దేహమే అన్ని 


లకు కారణము. అవి దేహమునకు సంబంధించినవి కావచు, 


పశాంతమైన pee నీ గురించి విచారించు. అసలునీవు ఎవరు? 


112 


నీ కుమారుడు ఎవరు? అతని గురించి నీవు ఎందుకు శోకిస్తున్నావు? 
ఈ ఆత్మవిచారము చెయ్యి. ఆ పరమాత్మ తప్ప మరొక వస్తువు ఈ 
లభిస్తుంది” అని అంగిరసుడు చెప్పాడు. 


ఇంతలో నారదుడు చిత్రకేతుతో ఇలా అన్నాడు. “రాజా! నేను 
నీకు ఒక మంత్రమును ఉపదేశిస్తాను. దానిని నిష్టతో జపించు. నీకు 
శుభం కలుగుతుంది. నీకు ఆ సంకర్షణుని దర్శనము లభిస్తుంది. ఈ 
మంత్రమును జపించడం వలన నీవు విద్యాధరత్వమును పొందగలవు.” 
అని పలికాడు. 


శ్రీమద్భాగవతము 
షష్టస ప్కెంధము పదునైదవ అధ్యాయము సంపూర్ణము 
రుం తత్షత్‌ ఓం తత్సత్‌ ఓం తత్షత్‌ 


శ్రీమద్దాగవతము 
షష్టస్కంధము 
పదునారవ అధ్యాయము. 


“ఓ పరీక్షిత్‌ మహారాజా! తరువాత నారదుడు తన యె 


పునర్టీవితుని చేసాడు. ఆ టు నిద్రనుండి లేచి నట్టు లేచాడు. 


113 


శ్రీమద్దాగవతము 
నారదుడు ఆ కుమారునికి చితకేతును, అతని తల్లిని, బంధువులను 
చూపించి ఇలా అడిగాడు. 


ఆయన భార్యల వంక, బంధువుల Bry చూచాడు. 


“నేను చేసిన కర్మల ఫలితంగా ఎన్నో జన్మలు అనగా 
ఎత్తాను. వీరు నాకు ఏ జన్మలో నా తల్లి  తండులో నాకు గుర్తురావడం 
లేదు. ఈ జనన మరణ చక్రంలో é తిరుగుతున్న నాకు, నాలాంటి వారికి, 
ఎంతో మంది తల్లులు, తండ్రులు, బంధువులు, దాయాదులు, మతులు 


పెట్టుకున్నాను. అ ఆయా జన్మ లలో పెంచుకున్న 
బంధనములు తెగిపోయా 


నేను ఇన్ని జన్మలు ఎత్తినా, నాలో మార్పు లేదు. నేను 
తము. ఈ దేహములు అశాశ్వతములు. ఐ ఏ దేహముతోనూ 


114 


జై 


స్కంధము 


నాకు సంబంధము లేదు. ఏ జన్మ ఎత్తితే ఆ జన్మలో నాకు తల్లి తండ్రి 
బంధువులు ఉంటారు. ఆ జన్మ పోగానే వారూ పోతారు. దేహమ లు 
పుడతాయి గానీ జీవుడు పుట్టడు. దేహమునకు నేను నాది అనే 
అభిమానము ఉంటుంది కానీ జీవునకు కాదు. పూర్వజన్మ ఫలితంగా 
దేహం వస్తుంది. ఆ దేహమును బట్టి తల్లి, తండ్రి, బంధువులు 

మును వదిలిపెట్టగానే ఆ తల్లి, తండ్రి బంధము పూర్తి 


౩ మరోజన్మ. మరో బంధము. కాబట్టి ఈ 


ఎవరి గురించి gi 
అన్నాడు ఆ కుమారుని దేహములో అ గ్‌ పకారంగా పలికి 
ఆ జీవాత్మ దేహమును వదలి పెట్టి వెళ్లి పోయింది. 


ఆ మాటలు విన్నచితకేతు మవ 


బంధువులు, మంతులు నిర్హాంతపోయా 


శిరాజు ఆయనపట్టపు రాణి, 


ు. వారందరికీ ఇ 


115 


శ్రీమద్భాగవతము 


అయింది. ఆత్మజ్ఞానము కలిగింది. చనిపోయిన బాలుని కొరకు 
శోకించడం మానుకున్నారు. తరువాత మరణించిన బాలునికి దహన 
కియలు జరిపించారు. అపర కర్మలు జరిపించారు. ఆ బాలుని మీద 


యోహమును వదిలిపెట్టారు. 


తమకు పుత్తులు కలుగలేదనే దుఃఖముతో బాలునికి 
విషము పెట్టి చంపిన ఆ రాణులు తాము చేసిన కూరక్యత్యమునకు 
పశ్చాత్తాప పడ్డారు. పెద్దలు చెప్పిన ప్రాయశ్చిత్తము చేసుకున్నారు. 
పుత్రులు దుఃఖహేతువులు అన్న అంగిరసుని మాటలు మననం 
చేసుకుంటూ తమకు కుమారులు కలగలేదని దు:ఖించడం 


తరువాత నారదుడు చిత్రకేతు మహారాజుకు ఒక 
మహామంతమును ఉపదేశించాడు. ఆ మహా మంతము ఈ విధంగా 


(ఈ మంతమును పతిదినము పారాయణము చేసే 


దా 


మనకు కూడా సకల శుభాలు కలుగుతాయి. అందుకని ఆ 


అర్ధము మాతము మాతము 


116 


షష్ట స్కంధము 
ఓం నమస్తుభ్యం భగవతే వాసుదేవాయ థిమహి। 
ప్రద్యుమ్మాయానిరుద్దాయ నమ: సంకర్షణాయ చ॥ 


నమో విజ్ఞానమాతాయ పరమానన్దమూ ర్తయే! 
ఆత్మారామాయ శాన్హాయ నివ్యత్త ద్వైత దృష్టయే॥ 


రార్తయే॥ 


హృషీకేశాయ మహతే నమస్తే అనన్తమ 


వచస్సు పరత్‌ అపాస్వ య ఏకో మనసా సహః 


యి 


అనామరూపశ్చిన్మాత: సో అవ్యాన్న సదసత్చర:ః॥ 


తే 


a 0 


దేహేన్దియ ప్రాణమనోధియోఅమ్‌ యదంశవిద్దా: ప్రచరన్తి కర్మసు; 
నైవాన్యదా లౌహమివాప్రతప్తం స్టానేషు తద్దష్టపదేశమేతి 

ఓం నమోభగవతే మవాపురుషాయ మహానుభావాయ 
మహావిభూతిపతయే సకలసాత్వతపరివృఢ నికరకరకమల 
కుట్కలోపలాలిత చరణారవిన్లయుగల పరమపరమేష్షిన్‌ నమస్తే! 


117 


శ్రీమద్భాగవతము 


కా! నీకు నమస్కారము. 

ఓ వాసుదేవా! నేను నిన్ను నిర్మలమైన మనస్సుతో ధ్యానిస్తున్నాను. 
రు విజ్ఞానస్వరూపా! నిన్ను మనసారా ధ్యానిస్తున్నాను. 
ఓ ఆనందస్వరూపా! ఓ ఆత్మారామా! ఓ శాంతమూర్తీ! 
జీవుడు పరమాత్మ ఒకడే వేరు కాదు అనే భావన అందరిలో 
కల్పించేవాడా! నీకు నమస్కారము. 
ఓ దేవా! నీవు పరమానంద స్వరూపుడవు. ఈ రాగద్వేషములు నీ 
మాయచేత ఉధ్ధవించాయి. నీమీద అచంచలమైనభక్తి కలిగి ఉంటే, 
అవి తొలగిపోతాయి. అట్టినీకు నమస్కారము. నీవు హ్యషీకేశుడవు. అన్ని 

ఏయు నీవే. నీవు అనంతుడవు. అట్టి నీకు 


ప్రణవస్వరూపుడవైన ఓపరమాత్త 


జ్ఞానస్వరూపుడవు. పరబ్రహ్మవు. అట్టి స్‌ మమ్ములను base 

ఓ దేవా! మట్టితో కుండను తయారు చేస్తారు. ఆ కుండ మట్టిలోనే 
ఉంటుంది. పగిలి పోతే ఆ మట్టిలో కలిసిపోతుంది. అలాగే 
విశ్వమంతా నీ నుండి పుట్టింది. నీలోనే నిండిఉంది. నీయందే లీనమై 
పోతుంది. అట్టి పరబ్రహ్మస్వరూపుడవు అయిన నీకు నమస్కారము. 
నీను ఆకాశము వలె ఈ విశ్వము లోపలా బయటా అంతటా నీవే 
ఉన్నావు. అట్టి నీ గురించి మా బుద్దితో, మనస్సుతో, వాక్కుతో 

ఇతర వస్తువులను దహించే శక్తి వస్తుంది. కానీ ఆ లోహము అగ్నిని 


118 


దహించలేదు. అలాగే నీ శక్తి వివిధములైన దేహములలో, 
ఇంద్రియములలో నిండి ఉంది. దేహములు, ఇంద్రియములు నీ శక్తితో 
పనిచేస్తున్నప్పటికీ, ఆ దేహములు, ఇంద్రియములు నిన్ను చూడలేవు. నీ 
చైతన్యశక్తి లేక పోతే దేహములు కాని, దేహములో ఉన్న 
ఇంద్రియములు కానీ పనిచేయలేవు. కాబట్టి చైతన్యశక్తి అయిన 

లము. ఆ పరబ్రహ్మస్వరూపుడవైన 


ఓమహాపురుషా! ఓ మహానుభావా! ఈ అనంత విశ్వంలో ఉన్న అన్ని 
తులు నీవే కదా! సత్వగుణ సంపన్నులైన నీ భక్తులు నీ 
చరణారవిందము తమ కరకమలములతో అనునిత్యమూ 
సేవిస్తుంటారు. అట్టి నీకు నమస్కారము.” అని నారదుడు చిత్రకేతు 
మహారాజుకు ఈ విద్యను ఉపదేశించాడు. 


విభు 


లను 


తరువాత అంగిరసుడు, నారదుడు వెళ్లిపోయారు. 
చిత్రకేతువు కేవలము జలము మాత్రము ఆవ 
నారదుడు చెప్పిన మంత్రములను ప్ర్మ 
ఏంచాడు. అంతే కాదు ఆ మంత్ర ప్రభావము చేత చిత్రకేతుకు 
సంకర్షణ భగవ 


రోజులు జపించాడు. ఆ మంత 


నుని(అనంతుని దర్శన భాగ్యం లభించింది. 


గౌరకాంతి కలవాడు, నీలాంబరుడు, కేయూరములు, 
కంకణములు ధరించిన వాడు, ప్రసన్నమైన ముఖము కలవా రః 
కన్నులు కలవాడు, సనత్కుమారుడు మొదలగు మహామునుల చేత 
ని దర్శించాడు. 


పూజింపబడేవాడు, అయిన సంకర్షణ భగవాను 


119 


శ్రీమద్భాగవతము 


నీవు అజేయుడవు. కాని సాధువులు నిన్ను 
జయించి తమ వశం పల ఎందుకంటే నీవు వారి మీద నీ 


లేకుండా నిన్ను పూజించే 


వారికి స వశుడవు అవుతావుకదా! 


ఎలు నీ లీలలే. బ్రహ్మ 


8 జగ, ఫ్రలో జరిగే సృష్టి, స్థితి, లయము 
విష్ణు మహేశ్వరులు నీ అంశ లే. కాని వారిని వేరు వేరు దైవములుగా 
మానవులు తలంచడం వారి అవివేకము. 


ఆది ఆ ఆరి 


క్ష 


వు నందు నీవు ఉన్నావు. అ అలాగే ఈ అనంత విశ్వము 
అంతా నీవే నిండి ఉన్నావు. ఈ విశ్వమ వరకూ 
నీవే ఉన్నావు. నీవు లేని ప్రదేశవ రు లేదు. అందు వలన నీవు ఒక్కడివే 


ు ఆది నుండి అంతము 


ఓ దేవా! పంచభూతములు, మహత్తత్వము, అహంకారము 
8 ఏడింటిచేత ఈ బ్రహ్మాండము నిండి ఉంది. ఈ ఒక్క బహ్మాండవే ము 


కాదు ఈ అనంత విశ్వంలో ఇటు వంటి బ్రహ్మాండములు కోటాను 


120 


ఈ సందర్భంగా మనం ఈనాటి 


ఈ నాటి శాస్రవేత్తలు తేల్చారు. అమెరికా 
ఫ్ర (నాసా కు చెందిన కెఫ్లర్‌ టెలిస్కోప్‌ ను 
కో దాదాపు సరిపోయిందనుకుంటాను 


యోగించి ఈ విషయాలను నిర్థారించారు. ఈ 


ఈఓ దేవా! ఈ నరులు తమ జీవిత కాలము అంతా 


గహించలేకపోతు న్నారు. అలా కాకుండా 


అశాశ్వతములు అని నరులు 
ఎవరైతే నిర్దుణుడవు, జ్ఞానమ 
తిరిగి జన్మ ఉండదు. 


121 


శ్రీమద్భాగవతము 


ఓ దేవా! జీవులు సత్త్వ, రజస్తమోగుణముల వలననే 
సంసారము, సుఖదు:ఖములు, రాగద్వేషములకు వశులవుతున్నారు. 
నీలో ఏ గుణములు లేవు కాబట్టి నిన్ను ఉపాసిస్తే, వారు కూడా 
ఆమూడు గుణముల నుండి విముక్తి పొందుతారు. 


ఓ దేవా! నిన్ను చేరుకోడానికి భాగవత ధర్మమే మేలైన 
మార్జ్లము అని నీవు నాకు బోధించావు. బుషులు, మునులు 
భాగవత మార్గమును అనుసరించి నీలో ఐక్యం అవుతున్నారు. కాని 
మానవులు ఈ భాగవత ధర్మమును మరిచిపోయారు. వారికి 
అహంకారము, నాది, నీది అనే భేదభావము మీద ఉన్న అనురక్తి 
భాగవత భావము మీద లేదు. అందుకే వారు రాగద్వేషములతోనూ. 

ర్రముతోనూ, విషయవాంఛలను అనుభవించడంతోనూ 
తమ జీవితమును దుుఖమయం చేసుకుంటున్నారు. అధర్మ ప్రవర్తనలో 
మునిగిపోతున్నారు. ఈ అధర్మమును ఆచరించడం వలన మానవులు 
తమకు తాము చేసుకుంటున్నారు. ఇతరులకు కూడా ద్రోహం 
చేస్తున్నారు. దానివలన వారికి ఏ విధమైన లాభము కలగదని 
తెలుసుకోలేకపోతున్నారు. తనకు తాను ద్రోహం చేసుకోవడం వలనా 
(ఈవిషయాన్ని ఈనాటికి వర్తింపజేస్తే, మద్యం సేవించడం వలన తన 
జీర్ణాశయమును తానే పాడుచేసుకుంటున్నాడు, ధూమపానం 
చేయడం వలన తన ఊపిరి తిత్తులను పొగతో నింపి, తన గుండెను 
తానే పాడుచేసుకుంటున్నాడు, అలాగే ఇతరులకు ద్రోహం చేయడం 
వలనా (అంటే ఇతరుల మీద ద్వేషము, శత్రుత్వము 
కొట్టడం తిట్టడం చంపడం; ఇతరుల ఆస్తులు అపహరించడం ఇవన్నీ 
ఇతరులకే చేసే ద్రోహాలు, మానవులు అధర్మానికి పాల్పడుతున్నారు. నీ 


హింసామా 


పూనడం, వారిని 


122 


గురువువు. నీకు మా వంటి వారు చెప్పదగినది ఏమ్‌ లేదు. 
అతనే 8 సకల జగత్తుకు స్వుట్లి స్రికర్తవు ర, పోషణ కర్తప లా 


న పం మహేశ్వరులు ౦ వేరు వేరు తనుకురటూ సతతం 
ఆ ఫదభావముః మును es నీవే, బ్రహ్మ విష్ణ, మహేశ్వరుల 


123 


శ్రీమద్భాగవతము 


అప్పుడు సంకర్షణుడు విద్యాధరుడైన చిత్రకేతువుతో ఇలా 
అన్నాడు. “ఓ మహారాజా! నారదుడు నీకు ఉపదేశించిన విద్య 
పన నా మం నన్ను చూడగలి 


త మ ప్రకాశిస్తూ Foy ఆ తు ము నేనే. 


ఈ లోకం అంతా ఆత్మ నిండి ఉంది. ఆత్మలోనే ఈ లోకం 
అంతా ఉంది. ఈ ఆత్మ, లోకము రెండూ నాచే కల్పించబడ్డాయి. 
నిద్రలో ఉన్న మానవుడు స్వష్టములో కొండలు, నదులు, భవనములు, 
నగరములు ఎన్నింటినో చూస్తాడు. అంటే వాటిని అన్నిటినీ తన 
ఆత్మలోనే దర్శిస్తాడు. మెలుకువ రాగానే తాను తన పడక మీద ఉన్న ట్టు 
గ్రహిస్తాడు. అంటే అతడు స్వష్టములో చూచినది అంతా కల్పితమే కదా! 


ఉన్నప్పుడు తాను ఈ దేహము 


ఇందియములకు అతీతవై 
ంద్రి మై 


124 


షష్ట స్కంధము 


అంటే మెలుకువగా ఉండి ఖంద్రలపన తో ప 


అనుభవిస్తూ ఉన్నట్టు మనకు అనిపించినా, నిజానికి ఆత్మ వటి 


ఫ్లలకు ఐరుగా ఉంటుంది. అదే 


కోరికలు నక చేసే కర్త లలు, వటి వలన దు:ఖము, 


Poa 


125 


శ్రీమద్భాగవతము 


కలుగుతాయే తప్ప సుఖం కలగదు. కాకుండా మానవుడు తాను 
చేసే అన్ని కర్మలను ప్రతిఫలమును ఆశించకుండా చేస్తే తానుచేసే ప్రతి 
కర్మను భగవంతుని పరంగా చేస్తే, తానుచేసే కర్మల ఫలమును 
భగవంతునికి అర్హిస్తే, ఆ ఆ మానవునికి సుఖము తప్ప దుఃఖము ఉండదు. 
న్‌ ము కల మానవుడు తాను చేసే అన్ని కర్మలను 
భగవంతుని పరంగా చేయాలి. 


లోకంలో స్త్రీలు కానీ, పురుషులు కానీ, సుఖములు 
పొందడానికి కర్మలు వేసుంకాకు కానీ ఆ కర్మల వలన వారికి 


గురించి తెలుసుకోవాలి. en సుఖముల కొరకు 4 
మానుకోవాలి. అప్పుడే అతనికి నిజమైన జ్ఞానము కలుగుతుంది. 
అటువంటి మానవులే నా భక్తులు కావడానికి అర్హులు. 


ఆత్మ ఒక్కటే. అది పాపంచిక విషయములలో ఆ 
ఉన్న ప్పుడు జీవాత్మ అవుతుంది. అలా కాకుండా పరమాత్మ ; 
యూమి నప్పుడు నిర్మలమైన ఆత్మసన్వరూపంగాఉంటుంది. పథ 


Sn దానికి మించినపురుషార్థ్హము లేదు. 


ఓ రాజా! నీవు కూడా ఈ పాపంచిక విషయముల యందు 
ఆసక్తిని వదిలి పెట్టి జ్ఞాన విజ్ఞాన సంపన్నుడవై నన్ను చేరుకో.”అని 
సంకర్షణుడు చిత్రకేతు మహారాజుకు ఆత్మతత్తమును బోధించాడు. 


126 


షష్ట స్కంధము 


క మహారాజా! ఆ విధంగా చితకేతు మహారాజుకు 


మును బోధించిన తరువాత సంకర్షణుడు 


ర్యూడు” అని శుక మహర్షి పరీక్షిత్తు మహారాజుకు భాగవత 


శ్రీమద్భాగవతము 
పదునారవ అధ్యాయము 


ఓం తత్సత్‌ ఓం తత్సత్‌ ఓం తత్షత్‌ 


ఆడి 


సంపూర్ణము 


“అనంతుడు అంతర్జానం అయిన తరువాత చితకేతువు 
మరలా గగన విహారము చేయసాగాడు 


. ఆ ప్రకారంగా చిత్రకేతువు 
లక్షల కొలది సంవత్సరాలు ఆకాశయానం చేస్తున్నాడు. అలా చేస్తూ 
ఉండగా ఒకరోజు చిత్రకేతువు తన విమానము మీద కైలాస పర్వతము 
మీదుగా వెళుతున్నాడు. ఆ సమయంలో శివుడు నిండు సభలో 
కూర్చుని ఉన్నాడు. ఆయన ఒడిలో పార్వతీ దేవి కూర్చుని ఉంది. శివుడు 
పార్వతీ దేవి నడుము చుట్టు చేయి వేసి ఆమెను తన కేసి 


127 


శ్రీమద్భాగవతము 


ఆ సభలో సిద్దులు, చారణులు, మునులు ఉన్నారు. 
శాస్త్ర చర్చలలో త్స ంనిగి ఉన్నారు. న బడిలో ఆ 
సక కూర్చుని ఉన్న పార్వతీ దేవిని చూచి 
వినపడేటట్టుగా పెద్దగా నవ్వి ఇలా అన్నాడు. | 


కూరు కదా! అ శి శివకు మహాతపస్వి 
కూడా నిండు సభలో తన భార్యను తొడమీద 


అనలేదు. చిరునవ్వు నవ్వ ఊర 
ఊరుకుంటే మనదేం పోయిందని కటక న 


ెట్లాడలేదు. కానీ పార్వతీ దేవి ఊరుకోలేక పోయింది. ఆమెకు 


యంఎ౦ల 
౧ 


పట్టరాని కోపం వచ్చింది. చిత్రకేతును చూ 


128 


యుల దగ్గర శాశ్వత స్థానము ఉందనీ గర్వము. ఆ గర్వము 
ములను సేవించడానికి 


స కులము ము. నీ తప్పుకు ఇదే సరి 
అయిన శిక్ష ఇంక ఎప్పుడూ దైవదూషణ, సాధు దూషణ చెయ్యకు. 


అని చితకేతును 


9 


శపించింది పార్వతి. 


పార్వతీ దేవి వలన శపించబడ్డ చితకేతు మౌనంగా తన 
రాగుం దిగాడు. పార్వతీ పరమేశ్వరుల మ్‌ 
దేవితో ఇలా అన్నాడు. 


వివ 


యె 


129 


శ్రీమద్భాగవతము 


నేను నా పూర్వజన్మలో చేసిన 
ప్ర ంర్వజన్మ లో చేసిన 


“అంబికా! నీవు నాకు పని 


జోడించి స్వీకరిస్తున్నాను. ఈ శాపము 
నా కర్మల ఫలము అనుకుంటున్నాను. ఎందుకంటే 


అందుకని జన్మలో సంభవించిన సుఖదు:ఖములకు ఎవరూ 
బాధ్యులు కారు. ఎవరు చేసిన కర్మలకు వారే బాధ్యులు. కానీ ఈ 
ము లేని మానవులు, తమకు సంభవించే సుఖదు:ఖములకు 


130 


క ఎరు కాదు. ఆ ఆ కారణం ౩ జక నా మీద అకారః 

చింతలేదు. సంతోషంతో స్వీకరిస్తున్నాను. నా శాపమును తిరిగి 
తీసుకోమని కానీ, శాప విముక్తిని ప్రసాదించమని కానీ నిన్న కోరను. 
ఒకవేళ నేను అన్నమాటలు నీకు తప్పుగా 


తాను అంతటి భయంకరమైన శాపము 
చిరునవ్వుతో ఇలా అన్నాడు. 


ఇచ్చినా కొంచెం 
యాచి పరమ శివుడు 


“దేవ! అతడు ఎవరనుకున్నావు? ఆ వాసుదేవుని 
అనుగ్రహమును పొందిన వాడు. అటువంటి వారు దేనికీ భయపడరు. 


పాము అని ఎలా భ్రః పడి, ఇ ప ఇవన్నీ భాంతులనీ 


ములు, శాపవ 


131 


శ్రీమద్భాగవతము 


శ్రీహరి భక్తులకు, జ్ఞానము వైరాగ్యము సమృద్ధిగా కలవారికీ, 
ఈ లోకములో కోరగదగినది అంటూ ఏటి లేదు. ఎప్పుడు ఏది లభిస్తే 


దానిని అనుభవించడమే వారి కర్తవ్యము. 


దేవీ! నేను, బ్రహ్మ, నారదుడు, దేవేంద్రుడు, మునులు, 

శ్రీహరి మాయను అర్ధం చేసుకోలేరు. 
అందుకని మాకు మేమే స్వతంత్రులవ ౫౨ అని అనుకులటో ఉంటాము. 
మేమంతా ఆ పరమాత్మ అంశలమే అని & క్కొక్కనారి మేమే 


మరిచిపోయి స్వతంతంగా పవర్తిస్తుంటాము. 


దేవీ! శ్రీహరికి ఇష్టమైనవారు, ఇష్టం లేని వారు అంటూ 

ఎవరూ లేరు. ఈ చరాచర జగత్తు అంతా ఆ శ్రీహరితో నిండి ఉంది. 
ఆయన లేని ప్రదేశః ము అంటూ లేదు. అందుకే ఆయన అందరినీ 
ప్రియంగా దయతో ఇ ూస్తాడు. శుభాలు కలుగజేస్తాడు. ఈ చిత్రకేతు 

డా శ్రీహరి పాదసేవకుడు. ఈయనకు రాగద్వేషములు లేవు. 
అందరినీ సమంగా చూస్తాడు. ఈయన మాదిరే నేనుకూడా ఆ 
శ్రీహరికి ప్రియుడను. కాబట్టి చిత్రకేతు ప్రవర్తన చూచి 
ఆశ్చర్యపడవలసిన అవసరం లేద .” అని శంకరుడు పా ర్వతీదేవితో 


తన భర్త మాటలు విన్న పార్వతీదేవి తన ఆశ్చర్యమును 
విడిచిపెట్టి స్వస్థత పొందింది. 


132 


షష్ట స్కంధము 


ఓ పరీక్షిత్‌ మహారాజా! నీకో విషయం తెలుసా! చితకేతు 
తలచుకుంటే పార్వతీదేవికి పతిశాపం ఇవ్వగల సమర్హుడు. కానీ ఆమె 
ఎను శిరసావహించాడు. అదే శ్రీహరి భక్తులకు ఉన్న వినయము 


= 


ఆ ప్రకారంగా పార్వతీ దేవి చేత శపించబడిన చి _తకేత ంవు 
వ్యత్రుడుగా జన్మించాడు. తరువాత వ్యత్తాంతము నీకు తెలిసినదేకదా! 
నీవు కోరినట్టు వ్యత్రుని పూర్వజన్మ వ్యత్తాంతమును నీకు సవిస్తరంగా 
చెప్పాను. ఈ చిత్రకేతు గురించిన కథను విన్న వారు సంసార 
బంధనముల నుండి, సకల పాపముల నుండి విముక్తులవుతారు.” 
అని శుక మహర్షి పరీక్షిత్‌ మహారాజుకు భాగవత కథను 
వినిపించాడు. 


శ్రీమద్భాగవతము 
షష్టస్కంధము పదునేడవ అధ్యాయము సంపు 
ఓం తత్సత్‌ ఓం తత్సత్‌ ఓం తత్షత్‌ 


ణ 


“కు పరీక్షిత్‌ మహారాజా! అదితికి 12 మంది కుమా 
కదా! అందులో ఐదవ వాడి పేరు నవిత. 
ఎగ్గురు కుమార్తలు కలిగారు. వారి 


జన్మించారు అని చెప్పాను 


అతని భార్య పేరు ప్యశ్ని ఆమెకు మ 


133 


శ్రీమద్భాగవతము 


ఓ హె అగి యాత్రము, పశుయాగము, 
రాగము, చాతురాన్న యాగము, పంచమహాయజ్ఞములు అనే 


అదితి ఆరవ కుమారుని పేరు భగుడు. అతని భార్య పేరు 
సిద్ది. ఆమెకు మహిముడు, విభుడు, ప్రభువు అనే ముగ్గురు 
కుమారులు, అతినుశీల అనే కుమార్తె కలిగారు. అదితి ఏడవ 
కుమారుడు అయిన ధాత అనే ఆదిత్యుని భార్యపేరు క్రియ. (అదితి 
కుమారులను ఆదిత్యులు అంటారు. అదితికి 12 మంది కుమారులు. 
వారినే ద్వాదశాదిత్యులు అని అంటారు. వారి వంశక్రమము మనము 
చెప్పుకుంటున్నాము.) వారికి పులిషాఖ్యులు అనబడే ఐదు అగ్నులు 
పుట్టారు. అదితి తొమ్మిదవ పుత్రుని పేరు వరుణుడు. ఆయన భార్య పేరు 
చర్నణి. వారి కుమారుడే భ్యగువు (భ్యగువుమరలా జన్మించాడు.) ఈ 


మిత్రుడు, వరుణుడు అనే ఆదిత్యులకు అగస్తుడు, వశిష్టుడు 
అనే మహామునులు జన్మించారు. వీరి పుట్టుక విచిత్రమయినది. 
మిత్రుడు అనే వాడికి ఊర్వశి అనే అప్టరసను చూడగానే రేతస్సు 
పతనమయింది. మిత్రుడు, వరుణుడు ఆ రేతస్సును ఒక కుండలో 
ఉంచి కాపాడారు. ఆ కుండలో నుండి ఇరువురు కుమారులు 
జన్మించారు. వారే అగస్తుడు, వశిష్టుడు. 


అదితి పదవ కుమారుడు మితుడు అనే ఆదిత్కునకు 


ఆయన భార్య అయిన రేవతి వలన ఉత్పర్గుడు, అరిష్టుడు, పిష్టలుడు 


134 


వతలకు అధిపతి. ఇంద్రుని భార్య పేరు పౌలోమి. వారికి 


జయంతుడు, బుషభుడు, మీఢథుషుడు అనే కుమారులు 


135 


శ్రీమద్భాగవతము 


ఖండించాడు. 

సంహ్లోదుని భార్య పేరు కృతి. ఏరి కుమారుని పేరు 
పంచజనుడు. అనుహ్లోదుని భార్యపేరు సూర్య. వారికి బాష్కలుడు, 
మహిషుడు అనే కుమారులు కలిగారు. పహ్లాదుని కుమారుని పేరు 
విరోచనుడు. ఆ విరోచనుని కుమారుడే బలిచకవర్తి. 


బలి చక్రవర్తి భార్య పేరు అశన. వారికి నూరుమంది 

డు పెద్దవాడు. బాణుడు 
అతని భక్తికి మెచ్చి శివుడు బాణుని పురమునకు 
వాలకుడుగా ఉన్నాడు అని అంటారు. 


కుమారులు జన్మించారు. వారిలో బాణు 


శివుని ఆరాధించాడు. 


తరువాత దితికి 49 మంది కుక 
వివరించాడు శుకమహర్షి. 


లేదు. దేవేందుడు వారికి 
ఎను పసాదించాడు.” అని అదితి, వంశముల గురించి 


్‌హము కలిగింది. “ఓ మహర్షీ! 


మార యై రాక్షస భావాలు కలవాళ్లు కదా. వారికి 
ఇంద్రుడు అ అరు ఎలా ప్రసాదించాడు. వారు ఇ 
పనులుచేసా రని వారిని dese గుర్తించారు. వివరించండి.” అని 
అడిగాడు పరీక్షిత్తు. శుకమ హర్షి ఇలా చెప్పసాగాడు. 


136 


కుమారుల చావుకు కారణమైన ఇంద్రుడిని చంపాలని 


నుకుంది. ఇందుడు మరణిస్తే కానీ తనకు కంటి నిండా 
నిదరాదు అని అనుకుంది. 


ఇంద్రుని చంపడం ఎలాగా అన్నదే సమస్య ఇంద్రుడు తన 
ుమారులను చంపించాడు కాబట్టి, తాను కూడా బక కుమారుని 
కని, వాడితోనే ఇంద్రుని చంపించాలి అని అనుకుంది. తన భర్త 
దయతోనే ఇది సాధ్యం కావాలి. అందుకని దితి తన భర్త కశ్యపుని 


ఆయన పట్ల అనురాగం చూ 


సేవంచసాదింది. అదితి తా. కళ 


బక్క కశ్యపుడే కాదు ఈ లోకంలో 


అందరూ భార్యవధేయులే 
ుగవాడిని సృష్టించాడు. ఆయనకు 
యా ఈ స్త్రీల చేతనే పురుషుల 


తోడుగా కీ స్త్రీని, అర్జభాగంగా, స్య 


137 


శ్రీమద్భాగవతము 


“కు సుందరీ! నేను నీ సేవలకు ప్రసన్నుడను అయ్యాను. 
నీకు ఏం వరం కావాలోకోరుకో ఇస్తాను. భార్య సేవలతో భర్త సంతోషిస్తే 
ఆ భార్య ఏం కోరుకుంటే అది ఇస్తాడు. స్త్రీకి పతియే ప్రత్యక్ష దైవం. ప్రతి 
భార్యకు తన భర్త దైవంతో సమానము. సాక్షాత్తు శ్రీహరి తన భర్త 
రూపంలో ఉన్నాడని ప్రతి భార్య అనుకుంటుంది. వివేకము కల ప్రతీ స్త్రీ 
తన భర్తను దైవంగా భావించి ఆయనను పూజిస్తుంది. నీవుకూడా 
నన్ను ఆ పరమాత్మ స్వరూపుడుగా పూజించావు. అందుకని నీవు ఏం 


కోరితే అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను.” అని అన్నాడు. 


వెంటనే దితి “స్వామీ! నాకు ఇందుని చంపేవాడు 
కొడుకుగా పుట్టే వరాన్ని పసాదించండి.” అని అడిగింది. 


మాట విన్న కశ్యపుడు హతాశుడయ్యాడు. ఇంద్రుడు 
అదితి కుమారుడు అంటే తన కుమారుడు. తన కుమారుని చంపే 
వరం తాను ఇవ్వాలా! ముందు వెనకా ఆలోచించకుండా దితికి మాట 
ఇచ్చినందుకు కశ్యపుడు చింతించాడు. భర్త ఆలోచనలను పసికట్టింది 


దితి. 


“నాధా! ఆలోచించకండి. నా కుమారులైన హిరణ్యాక్ష 
హిరణ్యకశిపులను ఇందుడు చంపించాడు. నా కుమారులు 
చనిపోయారు. అందుకని ఇంద్రుని చంపే కుమారుడు నాకు కావాలి. 
నాకు ఆ వరం ఇవ్వండి.” అని అడిగింది. 


138 


షష్ట స్కంధము 


ఇప్పుడు కశ్యపుడు సందిద్ధంలో పడ్డాడు. “ఇంద్రుని చంపే 
కుమారుడిని దితికి ప్రసాదించి, అధర్మం ఆచరించాలా! లేక ఆమె 
కోరికను కాదని ఇచ్చిన మాటను తప్పాలా! స్తీ స్త్రీ వ్యామోహంలో పడి ఆమె 
ఏమి కోరుకుంటుందో తెలియకుండా Oy ఇవ్వడం నేను చేసిన 
పొరపాటు. ఈ పొరపాటుకు నాకు నరకం తప్పదు. ఇందులో నా భార్య 
దితి తప్పు మాతము ఏముంది. తన స్వార్దం తానుచూచు 


క్‌ చుం 


కుంది. 


ఇందియ నిగహం లేకుండా ఆమె సేవలక 
తెలుసుకోకుండా వరం ఇవ్వడం నా తప్పు. 


ఠా అమాయకంగా కనపడతారు. వారి 


మాదిరి వికసించి ఉంటాయి. వారి 


ఉండదు. ఇంకా చెప్పాలంటే, స్త్రీలు వారిస్వార్థం కోసరం తన భర్తను, 
సంతానాన్ని తోడబుట్టినవారిని కూడా చంపడానికి వెనుదీయరు. 
తాను స్వయంగా చేయకపోయినా, ఇతరుల చేత చేయిస్తారు. ఇది 


(ఇటువంటి సంఘటనలు నేటి సమాజంలో అనుదినం 
జరుగుతున్నట్టు మనకు మీడియా ద్వారా తెలుస్తూనే ఉన్నాయి కదా! 
నాటి కశ్యపుని మాటలు అక్కడక్కడా నిజం అవుతున్నాయి 


139 


శ్రీమద్దాగవతము 


ఇంక నా సంగతికి వస్తే నేను దితికి వరం ఇచ్చాను. అది 
కూడదు. అలా అని చెప్పి ఇందుడు చావకూడదు. 
మార్గంగా ఏదో ఒకటి ఆలో 


చించాలి.” అని అనుకున్నాడు 
ఆలోచించిన కశ్యపుడు ది. 


“భార్యామణీ! నేను నీకు ఒక వ్రతమును ఉపదేశిన్నా 
దానిని నీవు నిష్టతో ఆచరించాలి. తరువాత నీకు ఇంద్రుని చంపే 
మారుడు పుడతాడు. కానీ ఆ వ్రత నిష్టలో ఏ మాత్రం లోపం 
జరిగినా, ఆ పుట్టే కుమారుడు ఇంద్రునికి స్టేహితు తు అవుతాడు” అనే 


అన్నాడు. వెంటనే ఇలా అంది. 


“నాధా! ఆ వ్రతమును వెంటనే ఉపదేశించండి. అది 
ఎంతటి కఠిన నియమములు కలది అయినా నేను దానిని 
ఆచరిస్తాను. ఇందుని చంపే కుమారుని కంటాను. నా పంతం 
నెరవేర్షుకుంటాను.” అని పలికింది. 


అప్పుడు కశ్యపుడు వ్రతనియమములు ఈ విధంగా 
చెప్పసాగాడు. “ఈ వ్రతము చేసేసమయములో జీవ హింస 
చేయకూడదు. ఎవరినీ తిట్టకూడదు. అబద్ధం చెప్పకూడదు. గోళ్లు 
ఎకొకూడదు. తల వెంట్రుకలు కత్తిరించరాదు. ఎముకలు మొదలగు 
కూడదు. నీటిలో దిగి సన్మానం చేయకూడదు. ఎవరి మీదా 
కోపం తెచ్చుకోకూడదు. చెడ్డవారితో మాట్లాడకూడదు. ఉతికిన 
వస్త్రములు మాత్రమే ధరించాలి. ఇతరులు ధరించిన వస్తువులను, 


140 


షష్ట స్కంధము 


వస్త్రములను ధరించకూడదు. ఒకరు తిన్న ఎంగిలి తినకూడదు. 
క్షద్రదేవతలకు నివేదన చేసిన పదార్థములను తినకూడదు. 
మాంసాహారము తినకూడదు. రజస్వలను చూడకూడదు. ఆమె 

చ ములను తినకూడదు. దోసిలితో తీసుకొని నీరు 
త్రాగకూడదు. సాయంత్రం సమయంలో జుట్టు విరబోసుకొని 

దు. బయట తిరుగునప్పుడు శరీరమును పూర్తిగా 
కప్పుకోవాలి. బయట నుండి వచ్చినపుడు పాదములు, చేతులు 
శుభ్రంగా కడుగుకోవాలి. కాళ్లు కడుగుకొన్న తరువాత కాళ్లు 
తుడుచుకోకుండా నిద్రపోకూడదు. ఉత్తర దిక్కుగా కానీ, పడమర 
డ్డ wale కానీ తల పెట్టి నిద్షించకూడదు. ఒంటి మీద బట్ట లేకుండా 


అనుమతితో నిద పోకూడదు. 
దేవుడికి వా చేసేటప్పుడు ఉతికిన తెల్లటి బట్టలు 
ధరించాలి. భోజనము చేసి దేవుడికి పూజచేయకూడదు. పతిరోజూ 
లను, బ్రాహ్మణులను, జా , విష్ణుమూర్తి. 


స తన అ తన శత త భావించి 

పూజించాలి. ఈ నియమ నిష్టలతో నీవు ఒకసంవత్సరము పాటు 

వతము ఆచరిస్తే నీకు ఇంద్రుని చంపే కుమారుడు పుడతాడు. పైన 

చెప్పబడిన నియమములు తప్పిన ఆ పుట్టే వాడు ఇంద్రుడికి స్షేహి 
తాల డు కశ్యపుడు. 


141 


శ్రీమద్భాగవతము 


దితి ఈ నియమాలు అన్నీ ఆచరిస్తాను అని అంగీకరించింది. వత 


వక్షను తీసుకుంది. దితిగర్భం ధరించింది. నియమ నిష్టలతో 

వ్రతమును చేయసాగింది. ఈ విషయము ఇంద్రుడికి తెలిసింది. తన 
పినతల్లి దితి వ్రతం పూర్తి అయితే తనకు చావు తప్పదు అనుకున్నాడు 
ఇంద్రుడు. ఎలారైనా దితి వ్రతదీక్షగ ు భగ్నం చేయాలని అనుకున్నాడు. 


ఇంద్రుడు వెంటనే తన పినతల్లి దితి వద్దకు వచ్చాడు. దితి 
మనసులో ఏ దుర్చుద్ది లేదు. ఇంద్రుడూ తన కుమారుడే అనుకుంది. 
ఇందుడిని తన ఇంటికి ఆహ్వానించింది. ఇంద్రుడు దితి 6 ఆశ్రమములో 
ఉండి ఆమెకు సేవలు చేయసాగాడు. దితి వత మును ఎలా భగ్నం 
చేయాలా అని అనుక్షణం ఆలోచిస్తున్నాడు ఇంద్రుడు. పైకి మ త్రము 
పినతల్లి మీద ప్రేమ నటిస్తున్నాడు. ఆమెకు రోజూ అడవి నుండి 
పుష్టములు, ఫలములు, కందమూలములు, సమిధలు, దర్భలు, తులసీ 
దళములు, మారేడు దళములు, నదిలో ఉన్న మట్టి, నదీజలములు 
తెచ్చి ఇస్తున్నాడు. వేటకాడు తాను వేటాడ వలసిన మ్యగమును మోసం 
చేసే విధంగా, ఇంద్రుడు లోలోపల కుటిల భావంతో కూడి కూడా పైకి 
ప్రేమ నటిస్తూ దితిని మోసం చేస్తున్నాడు. 


ఎన్ని రోజులు గడిచినా ఇంద్రుడు దితిలో ఏ లోపమూ 
కనిపెట్టలేకపోయ 
పట్టుదలగా వ్రతమును నియమనిష్టలతో పాటిస్తూ ఉంది. ఇంద్రుడికి 
కంగారు re అయింది. ఇంతలో ఒక రోజు దితి ఏమరుపాటున 


డు. వతం పూర్తి కావస్తూ ఉంది కాన్‌, దితి చాలా 


కోకుండా పడుకుంది. అప్పడే 


142 


ష్‌ 


౮౬ 


స్కంధము 


రుడు అస్తమించాడు. అది గమనించలేదు దితి. ఇంద్రుడు ఇది 
డు. దితి వతదీక్ష భగ్నం అయింది అనుకున్నాడు. సూక్షరూపం 
వాడు. దితి గర్భంలోకి పవ 


రించాడు. దితి గర్భంలో 
బంధంతో ఏడు వ 


పిండాన్ని తన వజాయ ముక్కలుగా నరికాడు. మరలా 
్కక్కదానిని ఏడుగా నరికాడు. దితిగర్భంలో ఉన్న 


పిండము 


ఆ 49 పిండములు చేతులు జోడించి ఇందుని ఇలా 


పారించాయి. “మమ్ములను ఇలా ఎందుకు హింసిస్తున్నావు. మేము 
కావు.” అని అడిగారు. 


“అయితే మీరు నాకు సోదరులుగా నా మీద పేమతో 
ఏంటారా” అని అడిగాడు ఇంద్రుడు. 


7 


కారము తలపెట్టము. మానుండి నీకు ఎలాంటి భయం లేదు.” అని 


తరువాత 49 మంది మరుత్తులు, వారి వెంట ఇందుడు 
ఒకరి వెంట ఒకరు దితి గర్భము నుండి బయటకు వచ్చారు. ఇంతలో 
దితికి మెలుకువ వచ్చింది. తన ఎదుట 49మంది మరుత్తులు, చేతులు 


ట్టుకొని ఇంద్రుడు నిలబడి ఉన్నారు. ఇంద్రుని చూ 


143 


శ్రీమద్ధాగవతము 


ఉన్నారు. ఇది ఎలా జరిగింది? ఇందా! జరిగింది జరిగినట్లు చెప్పు. 


అసత్యమాడవద్దు” అని నిలటిసింది దితి. 
ద్దకు ae bs ఈ రోజు 
తప్పావు. ఆ దోషం ఆధారంగా నేను నీ గర్భంలో 


ఎవ్వరూ మరణించలేదు. ఇది చూచి నే 


144 


షష్ట స్కంధము 


ఓపరీక్షిత్‌ మహారాజా! ఆ ప్రకారంగా ఇంద్రుడు తన 
మరణాన్ని తప్పించుకున్నాడు. మరుత్తులకు అమరత్వమును 
ప్రసాదించాడు.” అని శుకమహర్షి పరీక్షిత్‌ మహారాజుకు 
భాగవతకధను వినిపించాడు. 


శీమ ద్జ్రాగ వతము 
నము పదునెనిమిదవ అధ్యాయము 
ఓం తత్సత్‌ ఓం తత్సత్‌ ఓం తత్షత్‌ 


సంపూర్ణము 


పంతాొవ్ని 


— అధ్యాయము. 


పరీక్షిత్‌ మహారాజు శుక మహర్షిని పుంసవన వ్రతము 
రలు ఎటువంటి నియమములు ఆచరించాలి చెప్పమని 
అడిగాడు. శుక మహర్షి ఇలా చెప్పసాగాడు. 


“ఓ పరీక్షిత్‌ మహారాజా! ఈ పుంసవన వ్రతమును 
మార్గశిర శుక్ల పాడ్యమి నాడు మొదలుపెట్టాలి. ఒక సంవత్సరముపాటు 
చెయ్యాలి. ఈ సంవత్సరము పాటు ఈ కింది నియమములు 
పాటించాలి. 


ఈ వ్రతమునకు ముందు ప్రతి స్త్రీ స్తే ఈ వ్రతం చేయడానికి 
తన భర్త అ అనుమతి తీసుకోవాలి. వతము చేయడానికి ఈ వతము 


145 


శ్రీమద్భాగవతము 


గురించిన కధను చదువుకోవాలి. 


_కాలకృత్యమం ములను తీర్చుకొని స్నానముచేసి తెల్ల 


అలం తే నిరపేక్షాయ పూర్ణకామ నమోస్తుతే 
మహావిభూతి పతయే నమ: సకల సిద్ధయే! 
భూత్వా తేజసా మహిమౌజసా 
జుష్ట ఈశ గుణై: సర్ప్వైస్తతోసి భగవాన్‌ పభు: 
విష్ణుపత్ని మహామాయే మహాప పురుష లక్షణే 
ప్రీయేథా మే మహాభాగే లోకమాతర్షమోస్తుతే॥ 
ఓం నమో భగవతే ౫ మహో hoa మహానుభాః పత 


ఈ ప్రకారంగా నిర్మలమైన ఏకాగ్రమైన మనస్సుతో 
మూర్తిగు లక్ష్‌ దేవిని ధ్మానింళూలి. తరువాత విష్ణుమ రారని 
భక దేవిని షోడషోపచారములతి 


పూజించాలి అంటే ఆవాహన, 


16 రకములైన ఉపచారములు తరువాత స్వామికి నివేదించిన 


146 


షష్ట స్కంధము 


వలో ను ఇ వాద. వ్‌ _ గా అభి ఆడి గ ఇ ననన మ సో శ ప 
ఎఅువాంతు స్త _ 


ఇయం హా పక్యతిం గూకరా యూయో? క్రి ర్గుర క ౦మోూా! 


గుణవ్యక్తిరియం దేట్‌ 8 వ్య ం౦జకో గుణబుగ్ధవాన్‌। 
త్వం హి సర్వ శరీర్యాత్మా శ్రీ: శ్రీ: వరీరేన్దియాశయ 1 
యరూపే భగవతీ పతృ్యయస్తమపాశయ: 


లకు షా కూ నిర్మాల్యముల€ 
తొలగించి, నివేదనలను తీసి సి పక్కనపెట్టి, ఇ మరలా ఆచమనము చేసి 


147 


శ్రీమద్భాగవతము 


ఇందాక యజ్ఞము చేయగా మిగిలిన ఉపాహారమును 
వానస చూడాలి. ప్రసాదంగా తీసుకోవాలి. మరలా లక్ష్మీనారాయణులను 
పూజించాలి. తరువాత ఈ స్త్రీ తన భర్తను కూడా నారాయణ 
స్వరూపంగా భావించి పూజించాలి. 


ఈ వతమును భార్య భర్తలు కలిసి చేయాలి. ఏ కారణం 
చేతనైనా భార్యకు వతం చేయడానికి ఆటంకం కలిగితే ఆ రోజులలో 
పూజను భర్త చేయాలి. 


ఈ వతము చేసే సమయములో ఎవరి మీద 
కోపగించుకోకూ? 


వారికి తాంబూలములు, దక్షిణలు ఇవ్వాలి. తరువాత 


సదు. బాహ్మణులను, ముత్తయిదువులను పూజించాలి. 


లక్షినారాయణులకు ఉద్వాసన మంతము పఠించి ఉద్వాసన చెప్పాలి. 


తరువాత నైవేద్యము పెట్టిన పదార్థములను భుజించాలి. 


ఈ పకారంగా 12 నెలలు ఈ వతము ఆచరించాలి. ఈ 
వతమును మొదలుపెట్టిన తరువాత వచ్చే కార్తీక మాసము నందు 
వచ్చే పౌర్ణమి నాడు సమాప్తిచేయాలి. కార్తీక పౌర్ణమి నాడు 


ఉపవాసము ఉండాలి. లక్ష్మీనారాయణులను అర్జించాలి. తరువాత 
నేయి, పాలు, అన్నము వీటితో పరమాన్నము తయారు చేయాలి. దానిని 
12 భాగములుచేసి అగ్నిలో ఆహుతి ఇవ్వాలి. తరువాత బ్రాహ్మణులకు 
నమస్కరించి వారి ఆశీర్వాదము తీసుకోవాలి. తరువాత భర్తతో, 
బంధువులతో కలిసి భోజనము చేయాలి. తరువాత పురోహితుడు 
ఇచ్చిన యజ్ఞశేషమును (అంటే 12 ఆహుతులు ఇవ్వగా మిగిలిన 


148 


షష్ట స్కంధము 


కమంగా ఆచరిగు సిలకు సత్తంతానము 


కరము కలుగుతుంది. జీవితాంతం ముత్తయిదువ 


వారికి మంచి గుణవంతుడైన భర్త లభిస్తాడు. 
స్త్రీ ఈ వ్రతం చేస్తే ఆమెకు వైకుంఠప్రా 


ప్పికలుగుతుంది. పుట్టిన 
శము, మంచి రూపము కలుగుతుంది. 
సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారు. ఈ వ్రత 
విధానమును చదివినా కూడా 


చాలి 


రాం దక్కని స్త్రీ స్త్రి ఈ వ్రతం చేస్తే 


వారికి సకల కోరికలునెరవేరుతాయి. 


ఈ వతమును చేసిన వారి పట్ల లక్ష్మీనారాయణులు పసన్నులవుతారు. 


ఓ పరీక్షిత్‌ మహారాజా! ఇప్పటిదాకా నీకు పుంసవన 


తము లలా చెయ్యాలి అని వివరించాను.” అని శుక మ 


మహారాజుకు భాగవత కధను వినిపించాడు. 


రం 


తత్ఫత్‌ ఓం తళ్ళత్‌ ఓం తత్లత్‌, 


149 


సప్తమ స్కంధము 


శ్రీరామ శ్రీరామ శ్రీరామ 


శ్రీమద్ధ్దాగవతము 


సంస్య్కృత మూలము 


భగవాన్‌ వ్యాసమహర్షి 


తేటతెలుగులో 


యం.వి.సుబ్రహ్మణ్యం 


చిరునామా: 
2-31, చైతన్యపురి, హైదరాబాద్‌ 500060 
సెల్‌;98661 40619, 9391134792 
లాండ్‌ ఫోన్‌:040-240481 04 


శ్రీమద్భాగవతము 
సప్తమ స్కంధము 
మొదటి అధ్యాయము. 


శుక మహర్షి చెబుతున్న భాగవత పురాణవ 
పరీక్షిత్‌ మహారాజుకు ఒకసందేహము 
చూచి ఇలా అడిగాడు. 


స్టుమూర్తి అందరినీ సమంగా చూస్తాడు 
ఆయనకు ఎవరి మీద ఎటువంటి భేదభావము లేదుఅని చెప్పారు 
కదా! మరి దేవేంద్రుడు కోరగానే తగుదునమ్మా అంటూ వెళ్లి 
రాక్షసులను ఎందుకు చంపాడు. మరి అది దేవతల మీద పక్షపాతము 
కదా! ఆ దైత్యులు విష్ణువుకు ఎటువంటి అపకారము చేయకపోయి 
వారిని ఎందుకు చంపవలసి వచ్చింది. అందరినీ సమంగా చూచే 
విష్ణుమూర్తికి దేవతల మీద పక్షపాత వైఖరి తప్పుకాదా! విష్ణుమూర్తి 
అటువంటి తప్పు ఎందుకు చేసాడు. అంతే కాదు. విష్ణు మూర్తి 

సహజంగా పరమానంద స్వరూపుడు అని కదా చెప్పారు. కేవలవ ఏ 
దేవేంద్రుని మాట విని దేవతల మీద పక్షపాతము చూ! 


కలక ఏమైనా త ఉందా అంటే సాక్షాత్తు విః పల 


సత్వ,రజస్‌,తమో గుణములకు అతీతుడు కదా! మ 

రాక్షసులకు ఎందుకు భయపడాలి? ఏ కారణము లేకుం 
మూర్తి అసురుల మీద ఎందుకు ద్వేషభావము 
ఇదంతా చూస్తుంటే శ్రీమహావవిష్ణువు యొక్క వ ల మీద 


మాకు ఎన్నో అనుమానాలు కలుగుతున్నాయి. మా సందేహములను 
2 


సప్త్రమ స్కంధము 


లా ట్‌ 


తీర్చండి” అని అడిగాడు పరీక్షిత్‌ మహారాజు. 


అర్హంకావు. పైకి అధర్మంగా కనిపించినా పశ పను ధర్మం దాగి 
ఉంటుంది. ఫైకి రాక్షసులను చంపాడు కదా అని శ్రీహరిని తప్పు 
పట్టడానికి వీలు లేదు. దైత్యులు అయిన హిరణ్యాక్ష హిరణ్య కశిపులను 


మానవుల మా 


బాధింపబడటం అనే భావములనుపొందుతూ 


దిరి దుర్మార్గులను బాధించడం, వారిచేత 


ము వృద్ధి చెంది నపుడు, సత్వగుణ 
రెలము. దేవతలు, ఖు 


ములు వ్యద్ది చెందుతారు. 


శ్రీమద్భాగవతము 


అదే ప్రకారంగా శ రజోగుణము వ్యద్ధిచెందినపుడు 
ఏత్వవ న స. చెందుతుంది. తమోగుణము 

డు | వుం స ప్రవృత్తి కలిగి ఉంటారు. 

క్షుద్ర ను హత సున్‌ లను, రాక్షసులను తమ దేవతలుగా 

చెందనిస్తాడు. పతతరటే జలమును ఏ పాతలో పోస్తే ఆ 


త్మ అందరి పట్ల సమభావంతో ఉంటాడు కాబట్టి ఏఐ 


తృ సమంగా 


ు పూరిగా తెలిసిన వారికి 


కోరికలను అనుభవించాలంటే, పైట — లగు, 


మును కాకా 'చేనాడు.. ఈ దేహః ములు ఆ 
ము చో రయి రహా ముతో చేసే పనులన్నీ 
జరిగినవి, జరుగుతున్నవి, జరగబోయేవి అని నిర్ణయింప బడ్డాయి. ఈ 
ములో సత్త్వగుణవ డు దేవతలు 
వ్యద్ది చెందుతారు. అప్పుడు దే  దేవతలది పై 
4 


ఎ ప్రథానంగా వృద్ధి చెందుతున్నప్పు 


సయోగుణ mea రాక్షసులను, దైత్కులను, హింసిస్తారు 


ము ఏ వృద్ధి చ తపమును కు, రాక్షసులు 


కూడా కాలానుగుణంగానే పవర్తిస్తుంటాడు. ఆయనకు పక్షపాతము 


. మీ తాతగారు ధర్మరాజు 
ఆ సమయంలో శ్రీకృష్ణునికి అగపూజ 


కు దానిని న een పతి అయిన శిశుపాలుడు 
వ్యతిరేకించాడు. శ్రీక్యృషుష్ణుని అనరాని 


శ్రీమద్భాగవతము 


అయ్యాడు. సాధారణ పరిస్థితులలో శిశుపాలుడు నరకానికి పోవలసిన 
తలో ఐక్యం కావడం ఏమిటి? 


శిశు పాలుడు బాల్యం నుండి కూడ 
అనుచరుడు దంతవక్తుడు కూడా శ్రీక్మ 


ఐక్యం అయ్యారు. ఇది ఎలా జరిగింది. ఈ చ నూ తతత తనము 
మీదనే నమ్మకం పోతోంది. నా మనసు వ్యాకులపడుతూ ఉంది. ఈ 
సందేహమును మీరే తీర్చాలి” అని అడిగాడు ధర్మరాజు. దానికి 
నారదుడు ఈ విధంగా చెప్పసాగాడు. 


“ధర్మనందనా! ఈ శరీరం ఎందుకు పుట్టిందో తెలుసా! 
స్తుతులు, నిందలు, సత్మారములు, తిరస్మారములు అన్నీ 
అనుభవించడానికే కదా! సుఖదు:ఖములను, రాగద్వేషములను 
అనుభవించడానికే ప్రకృతి పురుషుల సంయోగముతో ఈ దేహము 
ఏర్పడింది. కాని ఈ దేహములో ఉన్న చూచే శక్తి, వినేశక్తి, పనులు 
వేసే శక్తి అన్నీ ఆ భగవంతుడే. కానీ ఈ మానవుడు అన్నీ తానే 
చేస్తున్నానుఅని అనుకుంటున్నాడు. నేను, నాది అనే అహంకారంతో 
విర్రవీగుతున్నాడు. ఈ అహంకారము వలననే లోకంలో హింస, ఒకరిని 
ఒకరు కొట్టుకోవడం, తిట్టుకోవడం, చంపుకోవడం జరుగుతున్నాయి. 


(2) 


స 


bes 
ర్రో 
3 
ర్ల 


విష్ణువు సర్వవ్యాపి. అన్ని ప్రాణులలో ఉన్నాడు. ఈ మానవుల 
మాదిరి విష్ణువుకు నేను, నాది అనేభావన లేదు. కాబట్టి విష్ణువు 
ఒకరిని ఆదరించడం, ఒకరిని హింసించడం అనే ప్రశ్చలేదు. ఆయనకు 
అందరూ సమానమే. అందుకే ఆయన ఒకరిని ద్యేషించడం, ఒకరి 
చేత ద్వేషించబడటం అనేది ఉండదు. రాక్షసత్వము వ్యద్ది చెందినపుడు 
వారిని శిక్షిస్తాడు. దేవతలు గర్వంతో విరవీగినప్పుడు రాక్షసులను 
వ్యద్దిచెందించి, దేవతలగర్వము 
మాయ, లీల. ఎవరిని రక్షించినా, ఎవరిని శిక్షించినా అది వారి 
మేలుకొరకే కాని వేరు కాదు. 

(తల్లి తండులు తమ కుమారులను, కుమార్తెలను వారి మంచి కోరి 
శిక్షిస్తారు. గురువులు తమ శిష్మలను కూడా శిక్షిస్తారు. ఇదంతా వారి 
మేలు కోరి చేస్తారే కానీ, వారి bis ద్వేషంతో కాదు. పరమాత్మకూడా 
అంతే.) 


అణుస్తాడు. ఇదంతా ఆ పరమాత్మ 


మానవులు పరమాత్మను 

రమే అవసరం లేదు. పరమాత్మమీద వైర భావంతో కానీ, 

తో గానీ, భయంతో కానీ, స్నేహంతో కానీ, కామంతో కానీ, 

పరమాత్మను ఆరాధించవచ్చ్చును. ఓ ధర్మరాజా! ఇంకొక క రహస్యం 

చెప్పనా! పరమాత్మ మీద శత్రుత్వము వ 

పరమాత్మను ప్రతిరోజూ ర తలచుకుంటూ 

పరమాత్మ యందు కలవాడు కూడా అన్ని సార్లు పరమాత్మను 

తలచుకోడు. భమరము బక పురుగును తెచ్చి ఒక తొర్రలో పెట్టి దాని 
ఎట్టు రుమ్మంటూ రొద చేస్తూ తిరుగుతూ ఉంటుంది. ఆ పురుగు ఈ 


రొదను భరింతలేక భయంతో వణికిపోతూ ఉంటుంది. కొంత కాలానికి 


ఆరాధించాలంటే ఒక్క 


శ్రీమద్భాగవతము 


మాదిరి అరుస్తుంది. 


ఆ భయంతో ఆ పురుగు కూడా ఆభమరము 


రెహరణకు చెప్పాలంటే ఇటీవల వచ్చిన చంద్రముఖి సినిమా ఈ 
కము మీద ఆధారపడి తిసిందే. కాని వాళ్లు భాగవతము చదివి 


ఆరి 


పోవచ్చు) అలాగే మానవరూపంలో శ్రీక్యృషు! 


డుగా అవతరించిన 


ఆ పరమాత్మన 


ు జీవితాంతం ద్వేషించిన శిశుపాలుడుకూడా, నిరంతర 
ద్వేషంతో శ్రీకృష్ణుని తలచుకుంటూ, తుదకు ఆయన రూపమునే 
పొందాడు. ఇందు లో ఆశ్చర్యపడవలసినది ఏమీ లేదు. 


ఓ ధర్మరాజా! భక్తి భావంతో, పరమాతృ్మయందు మనసు 

లగ్నం చేసి ఎంతో మంది ముక్తి పొందారు. వారే కాదు ఆ 

మాత్మయందు కామంతో (గోపకాంతలు, ద్వేషంతో (శిశు 
పాలుడు, భయంతో (కంసుడు, స్నేహంతో (అర్జునుడు, ఉద్ధవుడు 
శ్రీకృష్ణుని మీద మనస్సు లగ్నం చేసి ముక్తిని పొందారు. గోపికలు 
కామం చేత, కంసుడు భయం చేతా, శిశుపాలుడు మొదలగు రాజులు 
ద్వేషం చేతా, వ్యష్టి వంశములో వారు బంధుత్వము చేతా, పాండవులు 
అయినమీరు స్నేహం చేతా, మేము భక్తి చేతా ముక్తిని 


ఓ ధర్మనందనా! కాబట్టి పరమాత్మను పైన చెప్పిన ఐదు 
కాని Pre లాంటి నాస్తికులకు ఆ భాగ్యము లేదు. అందువలన 


8 


మాసపు” 


స 


bes 
ర్రో 
ట్లో 
3 
ర్ల 


విష్ణుమూర్తి యొక్క అనుచరులు. బాహ్మణ శాపము చేత ఈ మాదిరి 


మానవులుగా జన్మించారు.” అని చెప్పాడు నారదుడు. 


ఆ మాటలు విన్న ధర్మరాజు నారదునితో ఇలా అన్నాడు. “ఓ 


నారదమహర్నీ! ఇది ఇంకా ఆశ్చర్యము గా ఉంది. సాక్షాత్తు విష్ణుమూర్తి 
అనుచరులకు శాపం ఇచ్చేంత శక్తి, సాహసము ఏ ఏ బ్రాహ్మణునికి ఉంది. 
ఒక సారి శ్రీహరిని చేరుకున్న తరువాత వారికి మరల జన్మలేదంటారు 
కదా! మరి వీరు మానవులుగా ఎలా జన్మించారు? ఎందుకంటే, 
వైకుంఠము చేరుకోవాలంటేవారు శుద్ధసత్వగుణ సంపన్నులు అయి 


ఉండాలి కదా! అటువంటి వారు బ్రాహ్మణుల ఆగ్రహమునకు ఎలా 
కలిగింది. బ్రాహ్మణులు వారిని తతా శపించారు. దయచేసి మాకు 
వివరించండి.” అని అడిగాడు ధర్మరాజు. నారదుడు ఇలా చెప్ప 


వారికి ఎలా సంబంధం 


“ధర్మనందనా! సనక, సనందన, సనాతన, 
మొదలగు మహర్షు ల కన్నా పూర్వము 


వా ఐదు సంవత్లరముల బాలుర మాదిరి ఉంటారు. 


చి అడ్డగించారు. చిన్న బాలురకు 


లేదు అని అన్నారు. తమను లోపలకు 


కాపలా కాస్తున్నారు. వరిని చూ 
వైకుంఠములోకి ప్రవేశ ము 


శ్రీమద్భాగవతము 


పోనీయకుండా జయవిజయులు అడ్డగించడంతో వారికి కోపం 


క్షణము a సుత వెళ్లి పొండి. భూలోకములో అసుర 
పుట్టండి” అని శపించారు. 


జయవిజయులు తమ తప్ప తెలుసుకున్నారు. ఆ 
బుషులకు నమస్కరించారు. అప్పుడు ఆ బ్రాహ్మణులు దయతో వారికి 
శాప విమోచన కలిగించారు. “మీరు మూడు జన్మలు మాత్రమే 
అసురులుగా పుడతారు. తరువాత మరలా వైకుంఠము 
చేరుకుంటారు.” అని తమ శాపమునకు కొంత వెసులుబాటు 
కలిగించారు. 


ఓ ధర్మనందనా! వారే మొదటి జన్మల్‌ స్టే 
హిరణ్యకశిపులు, రెండవ జన్మలో రావణ కుంభ కర్ణులు, మూడవ 
జన్మలో శిశుపాల దంతవక్తులు. అందుకే వారు విష్ణువులో 
కలిసిపోయారు. మొ జన్మలో దితి గర్భవాసాన హిరణ్య కశిపుడు, 
డు గా పుట్టారు. వారిలో హిరణ్య కశిపుడు పెద్దవాడు. 
ుడు చిన్నవాడు. వారు దైత్యులకు, దానవులకు నాయకులు. 
వారు పుట్టినప్పటి 
నుండి విముక్తి చేయడానికి శ్రీహరి నరసింహ రూపమ 


హిరణ్నాక్షు 


హిరణ్యాక 


నుండి శ్రీహరిని ద్వేషించారు. వారిని శాపము 
౦లో హిరణ్యాక్షుని వధించి వారికి 
10 


హిరణ్యకశిపుని, వరాహ రూపమ 


సప్తమ స్కంధము 


శాపవమోచన కలుగచేనాడు. 


హిరణ్య wai కుమారుని పేరు పహ్హాదుడు. 


విధములుగా ప్రయత్నించాడు. ఎన్లోబాధలు పెట్టాడు. కానీ ఏ, ్ణువును 
్‌మ్ముకున్న పహ్లోదుని చంపించలేకపోయాడు. 


రెండవ జన్మలో జయవిజయులు, విశవసుడు, కేశిని అనే 
దంపతులకు రావణుడు, కుంభకర్ణుడు అనే పేర్లతోజన్మించారు. వారు 
రూడు లోకములను నానాబాధలుపెట్టారు. వారిని శాపవిముక్తులుగా 


చేయడానికి విష్ణు 
శాపవిముక్తి కలుగచేసాడు. 


వు రామునిగా అవతరించి, వారిని చంపి వారికి 


మూడవ జన్మలో జయవిజయులు నీ పినతల్లి 
కుమారులుగా శిశుపాల దంతవక్తుల నామమ 
వారికి శాపవిమోచన కలిగించడానికి విష్ణువు శ్రీకృష్ణ 
శిశుపాల దంతవక్తులను చంపి వారికి శాశ్వతంగా శాపవిమోచన 
కలిగించాడు. వీరంతా శ్రీహరిని ద్వేషంతో వైరంతో 
అందుకనే వారికి విష్ణువు వైకుంఠప్రాప్తి కలిగించాడు.” అని నారదుడు 
ధర్మరాజుకు చెప్పాడు. 


లతో జన్మించారు. 


ధ్యానించిన వారే. 


“నారదా! పహ్లోదుడు హిరణ్యకశిపుని కుమారుడు అన్నారు కదా! తండి 
కుమారుని ద్వేషించడం, చంపించడం ఏమిటి? విచితంగా ఉంది 


యు! 
కదా! విష్ణువును ద్వేషించిన హిర 


రెడు? ఇదంతా గందరగోళంగా ఉంది. 


విష్ణుభక్తుడు ఎలా అయ్యా 


కాస్తవివరంగా చెప్పండి.” అని అడిగాడు ధర్మరాజు. 


శ్రీమద్దాగవతమ 
ఓం తత్లత్‌ ఓం తత్సత్‌ ఓం అ 


శంబరా! an రు గయా నముచి! పాకా! క విప్రచిత్తా! 
: 5 మాటలు శ్రద్ధగా వినండి. మనకు దేవతలు శతువులు. 
వాయాదులు. ఎప్పుడూ మన నాశనం కోరుతుంటారు. 


కారణం చేత ఇంద్రుడు, విష ఏమ్టువు ని నాయంతో, నా సోదరుని పై 


12 


) కూడా అనాధ అవుతారు. చెట్టు వేరు నరికితే 


క 
a ఎలా ఎండిపోతుందో, విష్ణువు అండలేని దేవతలు కూలిపోతారు. 


న కతత కాబట్టి  నరాగ్యయనం 3 చేసీ వారిని చంపండి. వ్రతములు, 
ఎలు చే ౦చండి. ఎవరు తపస్సు చేస్తున్నా 


ఇష్టం. అందుకని బ్రాహ్మణులగ 
భా టానికి వస్తాడు. మనం & విష్ణువుగ ు తేలికగా 
రచ rE వేదములు, వేదములో 
చెప్పబడిన క్రియలు ఎక్కడ జరిగినా వాటిని నాశనం చేయండి. 


చెట్లను నరికేయండి. బాహ్మణులు నివసించే నగరములు, 


౦ వెదికి వెదికి పం. అప్పుడు 


శ్రీమద్భాగవతము 


చేయండి. వెళ్లండి.” అని ఆజ్ఞాపించాడు హిరణ్యకశిపుడు. 


రణ్య pens తమ్ముడు మరణించిన 


wy 9) 


తమ్ముడికి అపర కర్మలు చేసాడు. 


మరణం పొందాడు. అది వీరులకు ఏ కిర్తికరమైన కార్యము. అమ్మా! 
ద్ర లలో, బాటసారులు 
కలుసుకుంటారు. కాసేపు ఉంటారు. విశాంతి తీసుకుంటారు. తరువాత 
ఎవరి దోవన వారు పోతారు. అలాగే ఈ | ప్రపంచము లో జీవులు కూడా 
డతారు కొంతకాలము కలిసి జీవిస్తారు. 
(పెరుగుతారు) తరువాత ఎవరి దోవన వారు పోతారు. (మరణిస్తారు. 


ఆది ఆటా 


ఇది లోక సహజము 


లలో, రహదారి సతమ; 


. టిని కోసరం చింతించపనిలేదు. పతి జీవిలోనూ 
14 


సప్తమ స్కంధము 
ఆత్మ ఉంది. దానికి చావు లేదు. అదినిత్యము. దానికి చావు లేదు. ఆత్త 
దేహము కంటే వేరైనది. నా తమ్ముడి దేహము పడిపోయింటి 
డు మరణించాడు అని 


టాకములో నీళ్లు ఉంటాయి. అందులో చెట్టు, 
కొండలు ప్రతిబింబిస్తాయి. తటాకమ ఎలో నీరు కదిలితే ఆ చెట్టు 
కొండలుకూడా కదులుతున్నట్టు భ్రమకలిగిస్తాయి. నిజానికి ఏవీ 
els అలాగే మన మనస్సు ప్రకృతిలో ఉన్న గుణముఈ 
౮యుతో చలిస్తూ ర్రా ఉంటుంది. లోపల ఉన్న జీవాత్మ మాతమ 


చలించదు. స్థిరంగా ఉంటుంది. సుఖదు:ఖములు, శోకమోహములు 


కుంటాము. మనకు ఇష్టమైన వారు దూరమయినపుడు 
మనకు ఇష్టం లేని వారు మనకు దగ్గర చేరినపుడు మనము 


అనుభవించి, వాటి ప్రభావం త మరొక జన్మ పొందుతుంటాము. 


మనం ఈ జన్మలో చేసే కర్మలే మన మరుజన్మకు 
: ుంటాయి. వీటి వలన 
లో ఒక కథ చెబుతుంటారు. దానిని అ ree ను 


ఖుములు, చింతలు కలుగుత 


hand 


పూర్వము . 
పరిపాలిస్తున్నాడు. బకనారి ఆయన తన (౧ త్రువలతి తోయ 


ఉండలేము. మేము కూడా 
ము. అయినా ఆ బ్రహ్మ దేవునికి దయ లేదు. లేకపోతే నిన్న 


“ఓ రాజా! నిన్ను విడిచి మేము 


ప్రజలు ఎలా ౯ శోకిస్తున్నారో! ఓ రాజా! నీవు ఎక్కడ ఉ ఉంటే మేమూ 


అక్కడే నీ పాద సేవ చేసుకుంటూ మేమూ నీతో పాటు ఉం 


అప్పటికి సాయంత్రం అయింది. was, దహనం 
వేయడానికి తీసుకు పోకుండా వారు + జ 


భం See భార్యలు, బంధువులు శోకించడం 
చూచాడు. వెంటనే యముడు బక బాలుని రూపంలో 


రుడు అస్తమించాడు. ఈ వ్యవహారము అంతా యము 


వచ్చాడు. వారితో ఇలా అన్నాడు. 


తై ఏరంతా నా కంటే వయసులో 
గానము మీకు ఉన్నట్టు లేదు. ఆశ్చ శ్రర్యంగా 


సప్తమ స్కంధము 


చూస్తూనే ఉన్నారు కదా! వాళ్ల మాదిరే ఈ 


ాడో అక్కడికే వెళ్లాడు. కొంతకాలం మీ మధ్ద రెడు. కాస్త 
ముందు వెనకగా మీరందరూ ఇక్కడి నుండి వెళ్లవలసిన వా 5 కదా! 


అందుకే ఈ ప్రపంచంలో ఉన్న కూర మ్యగః 


ఆది ఆది 


ర ము చేసిన కర్మల ఫలితంగా దేహములను 
బారు. ఆ కర్మల అనుభవం పూర్తి కాగానే, ఆ దేహములు 


నశించిపోతాయి. కాని ఆత్మ 
మరణములు దేహ థర్మములు. ఐ టికి 


శీ ను 


ఉండడు కదా! ఎందుకంటే ఇల్లు వేరు, ass ఉండే యజమాని వేరు. 
కాగానే మరణిస్తుంది కానీ ఆత్మ మరణించదు. 


ర్టులారా! మీ రాజు మీ ఎదుటనే ఉన్నాడు. 

ఇన్నాళ్లు ఉన్నట్టే మీ ఎదురుగా పడుకొని ఉన్నాడు. ఎందుకు 

ఏడుస్తున్నారు. కాకపోతే అతనిలో చైతన్యం లేదు. ఆ చైతన్యమే ఆత్మ 
కారుట అ మరణించింది ఆత్మా లేక శరీరమా! ఈ శరీరము 


పాడింది. 


ఇప్పటి దాకా ఈ రాజు దేహములో పాణము 

అవి ఈ దేహము, దాని అవయవముల కంటే శ్రేష్టమైనవి. 
ane ఉన్న పాణములే ఇప్పటి దాకా రాజు శరీరమును 
ఎలు లేవు. అందుకని ఇంద్రియమ 


7 


ఆడిస్తున్నాయి. ఇప్పుడు ఆ ప్రాణము లు 


18 


నిస్తేజంగా పడి ఉ 


మనకు కనిపించే దేహము స్తూల దేహము. దీనికి 

వలనము లేదు. ఇందులో లింగ దేహము (నూ దేహము 
బాడీ ఉంటుంది. ఆ లింగదేహము పంచభూత; 
శక్తులు, పంచ తన్నా తలు (శబ్ద,స్తు స్పర్మ,రూప, రస,గంధములు మనసు 
త్రము 17 శక్తులతో క నిండి ఉంటుంది. ఇవ న్నీ 


ఆస్టల్‌ 


ములు, పది ఇంద్రియ 


దు:ఖాలు అనుభవిసాము. 


ము. అలాగే ఈ దేహముతో అతు 


శ్రీమద్భాగవతము 


అనుభవించే భోగాలు, దేహముతో కలిగి ఉండే అన 
అసత్యములు అని భావిస్తారు. అటువంటి వారికి శోకము లేదు, 
సుఖము లేదు. నిర్వికారంగా ఉంటారు. ఈ జ్ఞానము లేని వ్‌ 


ఎబంధాలు 


వారు, పోయిన వారి గురించి, పోయిన రాజ్య సుఖముల గురించి 


ను వినండి. ఒక బోయవాడు 
ోకి వేటకు వెళ్లాడు. ఒక చెట్టు కింద వల పరిచి, బియ్యం 
గింజలు చల్లి పక్కనే ఉన్న పొద దగ్గర పొంచి ఉన్నాడు. ఒక ఆడపక్షి ఆ 


టినికి ఒక ఉదాహరణ చెబుతా? 


బియ్యపు గింజల కోసరం వచ్చి, ఆ వలలో చిక్కుకుంది. ఆడపక్షి 
వలలో చిక్కుకోవడం మొగ పక్షి చు 
ఈ పకారము ఏడవసాగింది. 


చింది. ఆ వల పక్కనే కూర్చుని 


“ఆహా! విధి ఎంత నిర్ణయగా ప్రవర్తించింది. నా భార్యను 
వలలో చిక్కుకునేట్టు చేసింది. నా కోసరం నా భార్య వలలో చిక్కి 
ఏడుస్తుంటే, నా భార్య కోసరం నేను వల బయట ఉండి ఏడుస్తున్నాను. 
ు పట్టుకొనిన ఆ బోయవాడికి ఏం ప్రయోజనం 
కలుగుతుంది. నన్ను కూడా పట్లుకుంటే మా ఇద్దరినీ చంపి 


తినవచ్చును కదా! భార్య లేని జీవితం దుర్ణరంకదా! తన తల్లి వస్తుంది 


ఆహారం తెస్తుంది అని ఎదురు చూస్తున్న గూటి లోని పిల్లలకు తన తల్లి 


ఇంక శాశ్వతంగా రాథ 
ఇంకా రెక్కలుకూడా రాలేదు. తమ ఆహారమును సంపాదించుకోలేవు. 
తల్లిలేని పిల్లలను నేను ఎలా పెంచాలి.” అని బీనంగా ఏడుస్తున్న ఆ 

20 


ు అని తెలిస్తే ఎంతగా శోకిస్తారో కదా! వారికి 


టబ 


బాణం తగిలి గిలా గిలా 


చేరుకుంది. కాబట్టి విధి విధానములు చాలా విచితంగా ఉంటాయి. 
వాటి కోసరం be శోకించడం తగదు. ఆ మగపక్షి మా 3 


ఆ బాలుని ఉపదేశమును విన్న రాణులు, రాజ బంధువులు, 
కీకమును వదిలిపెట్టారు. అందరూ ఏదో ఒక రోజు 


hy 


యథావిధిగా తం జరిపించారు. 


21 


నాటు 


రాక్షుని భారా ాపుతులు తమ 
రు. gos కు చెయ్యడం వేరు అంటే 
ఆచరించడం వేరు. హిరణ్యకశిపుడు తన అమ్మకు, మరదలికి 
ఆత్మజ్ఞానాన్ని బోధించాడు. కాని అందులో ఏ ఒక్కటీ ఆచరించలేదు. 
పైగా తనకు చావు లేకుండా వరం కోరుకున్నాడు. బ్రహ్మవల్ల చావు 
లేకుండా వరం పొందాడు. తనకు చావు లేదని, రాదని విరవీగాడు. 
త్మ న్యృసింహావతారము ఎత్తవలసి 
వచ్చింది. కాబట్టి పురాణాలు, భగవద్దీత చదవడం, వినడం వలన 

ఏయు లేదు. అందులో ఉన్న ఒక్క విషయం అన్నా ఆచరించాలి. 
ప్పుడు చదివిన దానికి, విన్నదానికి సార్థకత.) 


అం 


ఓం తత్షత్‌ ఓం తత్షత్‌ ఓం తత్షత్‌ 


ణి 


తరువాత హిరణ్యకశిపుడు తన నగరమునకు వెళ్లాడు. 
హిరణ్యకశిపునకు ఏదో ఒక నగరానికి అధిపతిగా ఉండటం ఇష్టంలేదు. 
రు 'రుకున్నాడు. తనకు sas అంటూ ఎవరూ 


a 


22 


అధినములో ఈ లోకములను తాను ఏకచ్చతాది 


త్యం కంగా పాలించాలి. ఇవీ ః హిరణ్యకశిపుని కోరికలు. ఈ కోరికలు 


లను అనుకు న్నాం క 


ర పుడు మంధర పర్వత ప్రాంతమునక ) వెళ్లాడు. 
అక్కడ తుల పైకెత్తి కుడి కాలి బొటనవేలి మీద నిలబడి బహ్మను 
గూర్చి తపస్సు చేయడం మొదలెట్టాడు. అతని తపస్సుకు 
౧. దేవతలకు ఖా యం 

కగు తల నుండి బయటకు వస్తున్న పొగలు, అన్ని జ్వాలలు 
కములను దహిస్తున్నాయి. హిరణ్య కశిపుని తపస్సు వలన 
కలిగిన సంక్షోభంతో సముదవ రం 


ు చూచిన దేవతలు వెంటనే 


వద్దకు పోయి వాడికి వావలసిగ కే ఇచ్చి స తతస్తు 
మయాన్సించు. వాడు ఎందుకు తపస్సు చేస్తున్నాడో నీకు తెలియకుండా 
ఉంటుందా! వాడు ఆకు వాడికి ఇస్తే వాడు తపసు మానే 


23 


ము సంపాదిస్తాను. అంతే కాదు బ్రహ్మ పెట్టిన 


లోకములు నశించిన బ్రహ్మల్‌ లోకము శాశ్వతము 
హ్మలోకము కావాలి... అని తపస్సు చేస్తున్నాడు తమరి 


మ పతిరక మ సుప తెస్తున్నాడు. ఇంక తమరు ఏం చేస్తారో తమరి 


నిర్ణయం తీసుకోమని మా ప్రార్థన.” అని ల్‌ు ఉన్నవి తనవి చెప్పి, 
బహ్మదేవునితో మొరపెట్టుకున్నారు. 


అప్పటికే హిర రణ్య కశిక 


ప్రిని తప స్తు గురించి తెలిసిన బ్రహ్మ 
ఇంక ఆలస్యం చేయడం మంచిది కాదని, వెంటనే హిరణ్యకశిపుడు 


ములో ప్రకాశిస్తూ ఆ ఆ పుట్టలోనుండి పతతటకు 
వచ్చాడు హిరణ్య కశిపుడు. పైకి చూచా! 
మీద ఉన్న బ్రహ్మదేవుడు కనిపించాడు. చేతులెత్తి నమస్కరించాడు 


శు. ఆకాశంలో హంసవాహనం 


25 


శ్రీమద్భాగవతము 


ఈ సమస్త జగత్తును శాసించే వాడివి నీవే! నీవు పజాపతివి. 


లో ఉండే చైతన్యశక్తి నీవే! పంచభూతములు, పంచ 


కు అధిపతివి. సకల జీవ లలో 
రు. నీకు మొదలు, తుది లేదు. 


ర లో ఉన్నఆత్మ స్వరూపుడవు. అట్టి నీక 
ము. ఈ చరాచర జగత్తులో ఏది కూడా నీ కంటే 
న్వతంత్రమైనది లేదు. ఈ సమస్త సృష్టి నీకు లోబడి ఉంది. వేదములు, 
ఉపనిషత్తులు, షడంగములు, సమస్తశాస్త్ర్రములు, a నీ శరీరములో 


లేకపోయినా నీవు అన్ని పాణుల దేహములలో ఆత్మస్వరూపుడుగా 


7 


లీలలను ప్రదర్శిస్తూ ఉంటావు. 


(ఇంత వేదాంతము, పరమాత 


26 


స 


bes 
ర్రో 
ట్లో 
3 
ర్ల 


శా॥గాలిం గుంభిని, నగ్మి నంబువుల, నాకాశస్టలిన్‌ దిక్కులన్‌ 
రేలన్‌,ఘసములం దమ:పబలభూరిగాహరక్షోమ్యగ 
వ్యాళాదిత్యనరాదిజంతుకలహవ్యాప్తిన్‌ సమస్తాస్త్రశ 
స్తాళన్‌ మృత్యువు లేని జీవనము లోకాథిశ యిప్పింపవే. 


టె దేవా! ఇంటి లోపల కానీ, బయట కాన్‌, రాత్రి కానీ, పగలు 
కానీ, రుద్రుడు, బ్రహ్మ మొదలగు దేవతాగణముల చేత సృష్టించబడిన 
వస్తువుల వరా. అస్రముల చేత గానీ, శస్త్రముల చేత గాగ 
మీద కానీ, ఆకాశము లో కానీ, మనుష్యుల వలనకానీ, క 
పక్షులువలనగానీ నాకు మరణం లేకుండా వరం ప్రసాదించు. ఈ అంతే 
కాదు, సకల ప్రాణుల వలనకానీ, దేవతల వలన కానీ, దైత్యుల 
వలనకానీ, సర్ట్ణముల వలనకానీ, నాకు మరణం లేకుండా వరం 
ప్రసాదించు. ఇంతెందుకు. నన్ను నీ అంతటి వాడిని చెయి. అణిమాది 
సిద్దులు, శక్తులన్నీ నాకు ప్రసాదించు” అని వరం కోరుకున్నాడు 


హిరణ్యకశిపుడు. 


సప్తమ పా పంల అధ్యాయము సంపూర్ణము 
ఓం తత్షత్‌ ఓం తత్షత్‌ ఓం తత్లత్‌ . 


(హెరణ్య కశిపుడు గొప్పతత్త్వ వేత్త. అన్నీ తెలుసు. కానీ ఏటి ఆచరించడు. 
తమ్ముడు చనిపోయినపుడు ఆయన తన తల్లికి, తమ్ముడిభార్యకు, 


కుమారులకు తత్త్వబోధ చేసాడు. యముడికి సంబంధించినకథ 


కూడా చెప్పాడు. అందులో కూడా దేహాభి మానము 


27 


శ్రీమద్భాగవతము 


దేహము వేరు ఆత్మ వేరు, దేహము నశిస్తుంది, ఆత్మకు నాశనము లేదు 
అని తత్త్వమును బోధించాడు.కాని ఆచరణకు వచ్చేటప్టటికి తనకు 
చావు లేకుండా వరం కోరుకున్నాడు. అంటే చావు దేహమునకే గానీ, 
ఆత్మకు కాదు అన్న తత్వమును సమయానుకూలంగా పక్కన పెట్టాడు. 
చెప్పడం వేరు, ఆచరించడం వేరు. చెప్పింది చేసే వాళ్లు, తాము 
చెయ్యలేనిది ఇతరులకు చెప్పని వాళ్లు మహాత్ములు. అందుకే గాంధీజి 


ఇంక రెండవది. కి హిరణ్య కశిపుడు ఒట్ట పిరికివాడు. 
ఆ కు, పక్షులకు, జంతువులకు కూడా 


భయపడతాడా. రాత్రి సరేసరి, పగలు కూడా భయపడతాడా! 
మనిషిలో భయం కన్నా ప్రమాదకారి మరొకటి లేదు. అదే భయం, 
మరణ భయం, హిరణ్య కశిపునిలో ప్రవేశించింది. అందుక అన్ని 
రక్షణలు కోరాడు. బహ్మ గారుకూడా తెలివిగా, నీవు కోరినట్టు 
జరుగుతుంది అన్నాడు కానీ, నీవు చావు లేదు అని వరం ఇవ్వలేదు) 


హిరణ్య కశిపుడు తనను కోరిన వరములు అన్నీ శద్ధగా 
విన్నాడు. “ఓ హిరణ్య కశిపా! నీవు కోరిన వరములు అసాధారణములు. 
మానవులకు లభించే వరములు కావు. కానీ నీవు కోరావు కాబట్టి నీవు 
కోరిన వరములు ప్రసాదిస్తున్నాను.” అని చెప్పి బ్రహ్మ వెళ్లిపోయాడు. 


28 


స 


bes 
ర్రో 
యో 
3 
ర్ల 


బహ్మ ఇచ్చిన వరములు హిరణ్యకశిపునికి వెంటనే 


ఫలించాయి. హిరణ్య కశిపుని దేహము స్వర్గము మాదిరి పకాశిస్తూ 
ని చంపిన విష్ణువు 
గుర్తుకు వచ్చాడు. విష్ణువు మీద పగ తీర్చుకోవాలని నిశ్చయించు 


be క్‌ గూడు. 


ఉంది. హిరణ్యకశిపునకు తన తమ్ముడు హిరణ్యాక్ష 


సర్పములు, సిద్ధులను, చారణులను, విద్యాదరులను 
పాద దాసులుగా చేసుకున్నాడు. మనువులు,యక 
పిశాచములు, ఒకటేమిటి సకల జీవరాసులను తన దాస 
చేసుకున్నాడు. మూడులోకములలో తనకు తిరుగులేదని 


బుషులను తన 


ఇంద్రుడు, వరుణుడు, వాయువు, అగ్ని మొదలగు లోక 
లను తన అదుపులో ఉంచుకున్నాడు. దేవేందలోకములో 
భవిస్తున్నాడు. ఇంద్రుడి భవనంలో స్వేఛ్చగా 
విహరిస్తున్నాడు. తనివి దీరా స్వర్గములో లభించే సురను 
తాగుతున్నాడు. మత్తులో తూలుతున్నాడు. అప్టరసల నాట్టములను 

ప్ల శివులు కాకుండా మిగిలిన దేవగణము 

లన్నీ హిరణ్యకశిపుని సేవలో వ 
నేను(నారదుడు కూడా హిరణ్య కశిపుని ముందు కూర్చుని ఆయన 
కీర్తిని గానం చేసాను. నాతో పాటు విశ్వావసుడు, తు 


ఆరి 


తిలకిస్తున్నాడు. బ్రహ్మ, విష 


ంబురుడు, 


29 


శ్రీమద్భాగవతము 


గంధర్వులు, సిద్దులు, విద్యాధరులు, అఫ్సరసలు ఆయనను ఎల్లప్పుడ 


సేవిస్తూ ఉండేవారు. 


ములు చేసినపుడు హవిర్ణాగములు 


దేవతలకుకాకుండా తనకే అర్హించాలని శాసించాడు. దేవతలకు 
. భూదేవి కూడా 


పంటలుపండించేది. సముదుడు తనలో 


హవిర్ణాగములు లేకుండా పోయాయి 
భయపడి దున్నకుండానే ం 
విలువైన రత్తములను తెచ్చి ఆయనకు కానుకలుగా సమర్హించుకొనే 


పవర్తించేవి. ఇందుడు ఆయన ఆజ్ఞలకు 


వాడు. హిరణ్య కశిపుని ఆజ్ఞ ప్రకారవ 


ఆయన ఇష్టపకారము 
ఎదురుచూస్తూ ఉండేవాడు. 


ఏదో వెలితిగానే ఉంది. హిరణ్యకశిపునికి తృ్యప్తిఅనే 


పోయింది. ఇంకా ఏదో కావాలి ఏదో చెయ్యాలి అని ఆరాటపడుతూ 


ఉండేవాడు. అతనికి మనశాంతి కరువయింది. 


(అకమంగా సంపాదించిన అంతులేని ధనము, సంపదలు 


థు 


| డా ఇలాగే ఉంటుంది. ఎంత సంపాదించినా 
త్యప్తి ఉండదు. న్‌ వు అవడం 
వలనరోగాలు చుట్టుముడతాయి. తింటే అరగదు. కడుపునిండా 
తినలేరు. కంటి నిండా నిద్రపోలేరు. ఎప్పుడూ ఏదో వెలితి. అసంతృప్తి. 
జీవితాంతం అశాంతితోనే గడుపుతారు. దీనికి తోడు రాజకీయ జీవితం, 
పదవీ కాంక్ష తోడయితే ఇంక చెప్పనక్కరలేదు. ౫ 


ంనశ్మాంతి ఉండదు. సౌకర్యాలు ఎకు 


30 


సప్తమ స్కంధము 


జ తక పరిస్థితి ఇలా ౩ ఉంటే దేవతలు 


“oo 


31 


శ్రీమద్భాగవతము 


శమూ “గర్వం స స ఉం ను 


( నుజేవుని తము భక్తి క్తి పుట్టుకతో వచ్చింది కానీ ఎవరూ నేర్చిస్తే 
వచ్చింది కాదు. అందుకే ప్రవ్లాదుడు ఏ పని చేసినా భగవంతుని 
పరంగానే చేసేవాడు. 


ఇతర బాలుర మాదిరి ప్రహ్లాదునికి ఆటలయందు ఆసక్తి 


లేదు. AD వినడంలో ఆసక్తి మాపేవాడు. ఈ 


రుకో యంలో నిశ్చలంగా కన Ms 
విషపు se చేసి, న సమాధి స్థితిలో ఉంటాడు. ఈ 
విష్ణువును తగు కుమారుడు 


ప్రకారంగా 

ప్రహ్లాదుడు. తనకు శత్రువైన 
ూ-చి హిరణ్యకశిపుడు 

చసాగాడు. అతనిని చంపించడానికి ప్రయత్నం 


) సేవించడం ఇ 


స 


ప్రమ స్కంధము 


ల నుయారులను 
మంచి మా హో పెట్టడానికి తల్లి తండులు పుతులను కొడతారు 


తిడతారు. కానీ ఈ పకారంగా విరోధము పెట్టుకోరు కదా! అయినా 


ురి పహ్లాదుని మీద అతని తండి ఎందుకు విరోధము 


గుణవంతుడు, మంచి వాడు అయిన పష 


ంన్నాడు. ఎందుకు హింసించాడు. ఇదేదో వింత కథగా ఉంది. 


నాకు వివరంగా చెప్పండి.” అని అడిగాడు ధర్మరాజు. 


నము నాలుగవ అధ్యాయము సంపూర్ణము 


ఓం తత్సత్‌ ఓం తత్షత్‌ ఓం తత్సత్‌ 


నారదుడు ధర్మరాజు అడిగిన ప్రశ్షకు ఈ విధంగా 
సమాథానం చెప్పాడు. 


“ద ధర్మరాజా! దైత్యులకు గురువు శుకాచార్ముడు. 


శుకాచార్యుని కుమారుల పేర్లు షండుడు, అమరుడు. వారిద్దరినీ 


మం తన కుమారుడు అయిన ప్రహ్లాదునికి విద్య చెప్పడానికి 


33 


శ్రీమద్భాగవతము 


రాక్షసుల బాలురకు రాజనీతి, దండనీతి బోధించసాగారు. గురువులు 
చెప్పినదే తడవుగా విద్యలు అన్నీ క్షుణ్ణంగా నేర్చుకున్నాడు పహ్లోదుడు. 
గురువులు కూడా ప్రహ్లోదుని విద్యావైపుణ్యానికి ఎంతో సంతోషించారు. 


ఒకరోజు హిరణ్య కశిపుడు తన కుమారుడు ప్రహ్లోదుని 
దగ్గరకు తీసుకొని ఒడిలో కూర్చుండబెట్టు కొని ప్రేమతో లాలించాడు. 
“కుమారా! నీవు నీ గురువుల దగ్గర ఏమేమి విద్యలు నేర్చుకున్నావు. ఏటీ 
ఒకదాని గురించి చెప్పు. చెవులారా వింటాను.” అని ప్రేమగా అడిగాడు. 
ప్రహ్లాదుడు తండ్రితో 


ఇలా అన్నాడు. 


“తండ్రీ! లోకంలో ఉన్న మానవులు ఎప్పుడూ నేను, నాది 
అనే భ్రమలో ఉంటారు. వారి మనస్సు ఈ అహంకార భావన వలన 
నాకు ఇది కావాలి అనే భావనల వలన దు:ఖము మాత్రమే 
కలుగుతుంది కానీసుఖం కలగదు. 


ఉంటుంది. నేను, నాది, నాకు కావాలి, 


అలకలోలము 


తండ్రీ! ఈ సంసారము అనేది ఒక చీకటి గుహ వంటిది. 
ఇది ఎప్పుడూ చెడును చేస్తుంది కానీ మంచి చెయ్యడు. 
తొలగి పోవాలంటే సంసారము అనే చీకటిని విడిచి పెట్టి, కర్మల 
యందు ఆసక్తిని వదిలి, అందరూ ఆ శ్రీహరి పాదములను 


కుమారుడు చెప్పిన మాటలు విని హిరణ్య కశిపుడు 
పోయాడు. అంతలోనే పెద్దగా నవ్వాడు. 
34 


a 


సప్తమ స్కంధము 


మారా! నీకు ఎవరో ఈ శ్రీహరి గురించి పొరపాటుగా 
చెప్పినట్టున్నారు. ఆ శ్రీహరి మనకు శతువు. ఆయన గురించి నీవు 


గాం. ద ” po [నో { గాం గో నా 
రాదు.” అని అయా ), 


వెంటనే షండుడు, అమర్హుని 
ఇంటికి తీసుకొని వెళ్లండి. బాలునికి ఎవరో దైత్యులకు శతువైన శ్రీహరి 
5 బాలుని కలవనీయకండి. జాగ్రత్తగా 


గురించి చెబుత ంన్మారు. వారిత్‌ 


విద్యలు నేర్పించండి” అని ఆజ్ఞాపించాడు. 


మేము బక విషయం అడుతాము. ఏమీ 
చెప్పు. నీవు ఐదేండ్ల బాలుడవు. కానీ నీ 


ఎవరికీ లేని ఈ సతర ధోరణి నీకు ఎలా వచ్చింది. ఈ బుద్ది నీకు 


స్వంయంగా స! లేక ఎవరైనా నేర్పించారా! మేము 


గురువులం కదా! మాకు నిజం చెప్పు” అని బతిమాలా 


35 


శ్రీమద్భాగవతము 


వాడు, పరాయి వాడు అనే 


నీవు అనే భేదభావంతో, అంతా నాకే కావాలి అనే పశుబుద్దితో, ఒకరిని 
ఒకరు ద్వేషించుకుంటున్నారు. ఆ an ప్రార్థిస్తే ఈ ౭ భేదభావం, పశు 


Saas నిరంతరము, వీడు నావాడు, వాడు పరాయి 
వ స్థితో కొట్టుమిట్టాడే మానవుల సంగతి 


అటుండనిండు. శాస్త్రములు చదివినవారూ, వేదములు అధ్యయనము 
చేసినవారూ, బ్రహ్మమొదలగు దేవతలు, ఏరు కూడా ఈ మోహములో 
పడిపోతున్నారు. తన మాయాశక్తితో మీలో వీడు నావాడు, వాడు 

పరాయి వాడు అనే భేదబుద్ధిని కలిగించిన ఆ శ్రీహరి, నాలో ఈ 
భేదభావనలేని, అందరినీ సమంగా చూచే బుద్ధిని కలిగించాడు. 


ఈ సమత్వబుద్ది మీకు రుచించడం లేదు. 


స్ట నా మనస్సును ఆ శ్రీహరి ఆకర్షించాడు. తన మీద 
అచంచలమైన భక్తి కలవారిని, ఆశ్రీహరి తన వైపుకు తిప్పుకుంటాడు. ఆ 
కారణం చేతనే నా మనస్స ఆ పరమాత్మయందు లగ్గం అయింది. 


నిలో మీ తప్పుకానీ, ఎవరి తప్పుకానీ లేదు. 


ఆకర్షించిన! వర 


36 


స 


bes 
ర్త 
ణో 
3 
ర్ల 


సీ;[మందార మకరంద మాధుర్యమున దేలు మధుపంబు వోవునే మదనములకు, 
నిర్మల మందాకినీ వచికల దూగు రాయంచ సనునే తరంగిణులకు, 

లలిత రసాలపల్లవ ఖాదియై చొక్కు కోయిల సేరునే కుటజములకు, 

బూర్లేందు చంద్రికా స్ఫురిత చకోరకంబరుగునే సాంద్రనీహారములకు, 


తే; నంబుజోదర దివ్యపాదారవింద, చింతనామ్యత పానవిశేష మత్త 


చిత్తమేలీతి నితరంబు జేరనేర్షు?వినుత గుణశీల! మాటలు వేయునేల! 


She కానీ శారీరకంగా దండిస్తే, హిరణ్యకశిపుల 


37 


శ్రీమద్భాగవతము 


అభ్యంగన స్మానం తంత నూతన వస్రము 


క॥ చదివించిరి నను గురువులు చదివితి ధర్మార్ధ ముఖ్యశాస్రంబులు నే 


జదివినవి గలవు పెక్కులు, చదువులలో మర్మమెల్ల జదివితి దండ్రీ! 


ట, విష్ణునామ 


“తండ్రీ! ఆ శ్రీహరి కధలు వినుట, శ్రీహరిని కీర్తించు 
| మువు పాదసేవ చేయుట, అర్హించుటి, 
్కరించుట, ఆయనకు ఉపచారములు చేయుట, విష్ణువును తన 
ని మాదిరి భావించుట, ఆఖరున తన ఆత్మను ఆ శ్రీహరికి 
ఏరమాత్మయందు భక్తికల వారికి ఉండవలసిన 


38 


సీ1కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథువర్ణించు వను 
సురరక్షకుని జూచు చూడ్కులు చూడ్కులు శేషశాయికి మొక్కు శిరమ 
విష్ణు నాకర్ణించు వఏనులు వీనులు మధువైరి దవిలిన మనవ రు మనము 
భగవంతు వలగొను పదములు పదములు పురుషోత్తవ 


ఎని మీది బుది బుటి 
థి థి 


తే॥ దేవదేవుని జింతించు దినము ౨ చకహస్తుని బకటించు చదువు చదువు 
కుంభినీధవు జెప్పెడి గురుడు గురుడు తండి హరి జేరుమనియెడి తండి తండి. 


సీ: కంజాక్షునకు గాని కాయము కాయమే పవనగుంభిత చర్మ భస్తిగాక! 
వైకుంఠు బొగడని వక్తంబు వక్తమే ఢమఢమధ్వనితోడి ఢక్కగాక! 
శ్రాజనము లేని హస్తంబు హస్తమే తరుశాఖ నిర్మిత దర్విగాక! 
కమలేశు జూడని కన్నులు కన్నులే తనుకు 


హరి పు 


శృజాల రంధములుగాక! 


ఆ: చకి చింతనలేని జన్మంబు జన్మమే తరళి సలిల బుద్దుదంబు గాక! 
విష్ణుభక్తిలేని విబుధుండు విబుధుడే పాదయుగముతోడి పశువుగాక!” 


అని పలికాడు ప్రహ్లాదుడు. 


39 


శ్రీమద్భాగవతము 


వంక తీక్షణంగా చూచాడు. వారి పైపా 
ర్న, 
వణుకుతున్నారు. ఈరోజు తమ శిరస్సు 


లు ఖండింపబడటం తథ్యం 


శిపుడు వారితో ఇలా అన్నాడు. 


“ఓరీ బ్రాహ్మణాధములారా! ఇదేనా మీరు చెప్పిన విద్య. నా 
శత్రువైన విష్ణువును కీర్తించే విద్యను నా కుమారుడికే బోధిస్తారా! 
ఎవరో దుర్మార్గులు మారు వేషాలలో వచ్చి నా కుమారుడికి నా 
శతువుల గురించి బోధిస్తుంటే చూస్తూ ఊరుకుంటారా! మీకు ఎంత 


చ॥ పటుతర నీతిశాస్త్ర చయపారగుజేసెదనంచు బాలునీ 
వటుగొనిపోయి వానికి ననర్హములైన విరోధిశాస్త్రముల్‌ 
కుటిలత జెప్టినాడవు భ్యగుపవరుండ వటంచు నమ్మితిం 
గటకట బ్రాహ్మణాక్యతివిగాక య 


థార్థపు బాహ్మణుండవే. 


మీరు బాహ్మణులు కాదు. బాహ్మణుల వేషంలో ఉన్న నా విరోధులు. మీ 
కుటిలమైన బుద్ధి ఇప్పుడు బయటపడింది.” అని చడా మడా తిట్టాడు 


a_ 


ఆ మాటలకు గురుపుత్తులు ఇలా అన్నారు. “అయ్య్మా!ఇందులో 
మూ తప్పు ఏమీ లేదు. మేము కావి 
విష్ణువును గురించి ఎందుకు బోధిస్తాము. పహ్లా 
తన తోటి విదా రుల దగ్గర కానీ ఈ విరోధి శ శాస్త్రములు నేర్వకోలేదు. 
ప్రహ్లాదునికి విష్ణుభక్తి అతని పుట్టుకతోనే, స్వభావ సిద్ధంగానే 
సంక్రమించినట్టుంది. పుట్టుకతో వచ్చిన బుద్దులకు జ్‌ hE 


కావాలని తమరి విరోధి అయిన 


40 


చేయగలము. ఇంద మమ్ము నిందించిన ప్రయోజనమేమి?” అని 
సవినయంగా విన్నవించుకున్నారు. హిరణ్యకశిపుడు ఆలోచనలో 
పడ్డాడు. వెంటనే తన కుమారుడు ప్రహ్లాదుని చూచి 


“కుమారా! గురువులు చెప్పక, తోటి విద్యార్దులు చెప్పక, 
౦0. ధి యి 
నీకు ఈ విష్ణుభక్తి ఎలా అలవడింది. నిజం చెప్పు.” అని గద్దించాడు 
అప్పుడు పహ్లోదుడు తండ్రితో ఇలా అన్నాడు. 


“తండ్రీ! శ్రీహరి మీద భక్తి ఒకరు చెబితే, ఒకరు బోధిస్తే 
వచ్చేది కాదు. నాకు ఆ శ్రీహరి అనుగ్రహంతోనే స్వతసిద్ధంగానే 
కలిగింది. ఈ మా 


నవులు ఎల్లప్పుడూ సంసారకూపములో పడిపోయి, 
ఇంద్రియ నిగహము 


కోల్లోయి, ఏవేవో కర్మలు చేస్తూ వాటి వలన 
లభించుసుఖములు, దుఃఖములు అనుభవిస్తున్నారు. అటువంటి వారు 
పొందుతూ ఉంటారు. కానీ ఈ సంసారము నుండి బయట 


పడటానికి ప్రయత్నించరు. వారిమనసు శ్రీహరి మీద లగ్గం కాదు. 


ఓ తండ్రీ! ఎవరి చిత్తములు విషయ వాంఛలతో నిండి 
బై రుయా ప్రాపంచిక విషయములలో 
టారో, అటు వంటి వారు శ్రీహరిని గురించి 
తెలుసుకోలేరు. అటువంటి వారికి శ్రీహరిని గురించి తెలుసుకో 
కోరిక కూడా కలుగదు. ఒక గుడ్డివాడు మరొక గుడ్డివాడిని 
నడిపించినట్టు, ఒకడు తాను నేర్చుకున్నదే ఇతరులకు బోధిస్తాడు. 


ఇద్దరికీ తెలియదన్న విషయం వారికి తెలియదు. అందుకని ఇద్దరూ 


41 


శ్రీమద్భాగవతము 
కలిసి ఈ సంసారము అనే కూపంలో పడిపోతుంటారు. ఇటువంటి 
వారు వేదములలో చెప్పబడిన కర్మకాండలకు, యజ్ఞయాగములకు, 
వ్రతములకు పరిమితమౌతుంటారు. వారి మనస్సులు ఎన్నటికీ శ్రీహరి 
మీద నిలువవు. 


ఉ॥ అఛ్చపుచీకటింబడి గహవతులై విషయపవిష్టులై 
చచ్చుచు బుట్టుచున్‌ మరల జర్వితచర్వణులైనవారికిం 
జెచ్చెర బుట్టునే పరులు సెప్పిననైన నిజేఛ్చనైననే 
మిచ్చిననైన గానలకు నేగిన నైన హరిపబోధముల్‌. 


ఇటువంటి వారు ప్రాపంచిక విషయముల మీద ఆసక్తి లేని 

గులు, సన్యాసులు, నిరంతరము హరినామ సంకీర్తనము 
చేసేవారు, స్వలాభాపేక్ష లేని వారు అయిన పుణ్యాత్ములను సేవిస్తే 
గానీ, వారి పాదధూళిని శిరస్సున ధరిస్తే కానీ, వారి బుద్ధి శ్రీహరి మీద 
లగ్నము కాదు. ఈ సంసారము నుండి, ప్రాపంచిక విషయముల 
నుండి బయట పడితేనే గానీ, వారిచిత్తము శ్రీహరి మీద లగ్నము 
కాదు. నాకు ఈ ప్రాపంచిక విషయముల మీద ఆసక్తి లేదు. అందు 


వలన నా చిత్తము శ్రీహరి మీద లగ్గంఅయింది.” అని చెప్పి పహ్లోదుడు 


మౌనంగా ఉన్నాడు. 


పవ్లాదుడు ఒక్కొక్క మాట మాట్లాడుతుంటే 
హిరణ్యకశిపునికి ఒళ్లు మండి పోతోంది. ఒక్క ఉదుటున పవ్లాదుని 


కి తోసేసాడు. హిరణ్యకశిపుని కళ్లు ఎరగా ఉన్నాయి. కోపంతో 


ఆడి 


5 చూస్తూ పక్కన ఉన్న రాక్షస భటులతో ఇలా అన్నాడు. 


42 


సప్తమ స్కంధము 


రములో చెడబుట్టాడు. వీడినినా ఎదుటి 
నుండి తీసుకొని వెళ్లండి. వీడిని వధించండి. వీడు తన పినతండిని 
చంపిన వాడిని ప నా శతువును కిరిస్తునాాడు. 


ము త ల ఎల బాలుడు 


అధముడు. 


జాషధము అడవిలో om దానిని re 
ఇ వాన! మనకు os కలిగించేవా 
కుమారుడి వలె ప్రేమించాలి. తన శత్రువును 
కన్నకొడుకైనా వాడిని అవశ్యము వదిలిపెట్టాలి. చెడి పోయిన 
శరీరభాగమును ఖండించి, బాగుగా ఉన్న శరీర భాగముః 
కాపాడినట్టు, కులనాశకుడగు వీడిని వధించి, రాక్షన కులమును 
ఈ బాలుని వధించడమే తక్షణ కర్తవ్యము. 


డు పరాయి వాడైనా వాడిని కన్న 


శా॥ అంగవాతములో జికిత్సకుడు దుష్టాంగంబు ఖండించి శే 
షాంగశేణికి రక్షసేయుకియ నీ యజ్ఞం గులద్రోహి దు 
స్థంగుం గేశవ పక్షపాతి నధముం జంపించి వీరవ్రతో 


త్తుంగ జరిన్‌ చెదం గులము నిర్జోషంబు గావించెదన్‌॥ 


43 


శ్రీమద్భాగవతము 


ఇతడు ఆహారం తీసుకునే మ కాన్‌, నిద్రలో ఉన్నప్పుడు 
ల్‌ సి చంపండి. "అని 


హిరణ్యకశిపుని ఆజ్ఞను అమలు పరిచారు రాక్షస భటులు. 
వికృతాకారులయిన ఆ రాక్షసులు ప్రహ్లాదుని క కొట్టుకుంటూ, 
తిట్టుకుంటూ అక్కడి నుండి తీసుకొని వెళ్లారు. శూలములతో 
పొడిచారు. విషం పెట్టారు. ఎన్నోరకాలుగా ప్రహ్లాదుని చంపడానికి 


ప్రయత్నించారు. పుణ్యం చేయని వాడు చేసే మంచి పనులన్నీ ఏ 


మాదిరిగా మంచి ఫలితాలను ఇవ్వలేవో, అలాగే నిరంతరము శ్రీహరి 


భయంకరాకారులైన ఆ రాక్షసులు చేసిన పయత్నములన్షీ 
వ్యర్ణములయ్య్మా 


కం విషయము తెలిసిన హిరణ్యకశిపునకు ఆశ్చర్యం 
కలిగింది. అయినా తనపట్టు వదలలేదు. రకరకాల ఉపాయములతో 
ప్రహ్లోదుని చంపడానికి ప్రయత్నించాడు. ఏనుగులచేత తొక్కించాడు. 
పాములతో కరిపించాడు. మంత్ర తంత్రాలు ప్రయోగం ంచాడు. ఎత్తైన 


ass ఆహారం ఇవ్వకుండా ఆకలితో చంపాలని అనుకున్నాడు. 


మంచు గడ్డలమీద పడుకోబెట్టాడు. అగ్మిలో తోయించాడు. 


44 


ఎన్ని ప్రయత్నములు చేసినా ప్రహ్లాదుడు శ్రీహరి నామ 
స్మరణ మానలేదు. అతనికి చావు రాలేదు. కుమారుని చంపడానికి ఏ 
ఉపాయమూ దొరక్క తలపట్టుకున్నాడు మ ను 
హిరణ్యకశిపునిలో అహం పెరిగింది. కోపంతో ఊగిపో 


ఉ॥ ముంచితి వార్గ్టులన్‌ గదల మొత్తితి శైలతటంబులంద . 
బ్రించితి శస్త్రరాజిన్‌ పొడిపించితి మీద నిభేంద పంక్తి 


స్పించితి ధిక్కరించితి శపించితి 


యించితి బెక్కుపాట్ల నలయించితి జావడిదేమి చిత్రమో! 
ఏడు చిన్న బాలుడు. సరిగ్గా ఐదేళ్లు కూడా లేవు. అయినా ఏమీ 
భయంలేకుండా నవ్వుతున్నాడు. ఈ బాలుని ఏదో అపూర్వ శక్తి రక్షిసు 
ఉంది. ఏమి చేసినా వీడు భయపడటం లేదు. ఈ బాలుని శక్తి 
అమోఘము. ఏం చేసినా వీడు భయపడటం లేదు. చావడం లేదు. 
మాదిరి చావులేదేమో. వీడితో విరోధం పెట్టుకుంటే 
ఏడే నా చావుకు కారణం అవుతాడేమో! ! ఏమో! ఏమి చెయ్యాలో 
తోచడం లేదు.” అని తలపట్టుకు కూర్చున్నాడు హిరణ్యకశిపుడు. 


డుడు, అమరుడు హిరణ్య కశిపుని వద్దకు 
వచ్చి ఇలా అన్నారు. “మహారాజా! తమరు కన్నె రచేస్తే స్తేనే మూడు లోకాలు 


శులోకాలు జయించిన 
పరాక్రమవంతులు మీరు. అటువంటిమ్‌రు ఈ చిన్న బాలుని గురించి 
వ్యధ చెందడం భావ్యం కాదు. మా తండ్రిగారు శుకాచార్యులవారు 
త్వరలో వస్తున్నారు. అప్పటిదాకా ప్రహ్లాదుని బంధించి ఉంచండి. 


45 


శ్రీమద్భాగవతము 


ద్దిమార్యుకుంటాడేమో!” అని అన్నారు. 


వారి ఆలోచన బాగానే ఉందనుకున్నాడు హిరణ్యకశిపుడు. 
ఈ లోపల ఊరికే ఉండటం ఎందుకని పవ్లాదునికి గహధర్మము 


మార్కుడిని అటే పాతు హిరణ్యకశిపుని 


రాలేదు. అందుకని ఆ రాక్షస బాలురుకూడా, తమ ఆటపాటలు 


కను... wand వారిని తన చుటు కూ 
ఆత్మజ్ఞానమును బోదించసాగాడు. 


జ తత్సత్‌ ఠం es ఠం తత్సత్‌ 


46 


బాలురను తన చుట్లు కూర్చోబెట్టుకొని వారికి ఈ విధంగా 


బ 


ఉపదేశిస్తున్నాడు. 


“మిత్రులారా! జ్ఞానవంతుడైన వ్యక్తి ఈ మానవ జన్మను 
పొంది, తన చిన్న వయసు లోనే ప్రాపంచిక విషయములను 
వదిలిపెట్టి, భాగవత ధర్మమును అనుసరిస్తాడు. 

భాగవత ధర్మము అంటే....... 
1. తాను చేసే ప్రతిపనిని ఆసక్తి లేకుండా, ఫలితాన్ని ఆశించకుండా 
చేయడం. . 
2. తానుచేసే ప్రతి పనీ భగవంతుని పరంగా చేయడం. 
మొక్క ఫలితాన్ని భగవంతునికి అర్హించడం. 


3. తానుచేసే ప్రతి జని 


మూడూ ప్రతి వ్యక్తి ఆచరించాలి. ఎందుకంటే ఈ 
ప్రపంచంలో మానవునిగా జన్మ ఎత్తడం చాలా కష్టము. అది అందరికీ 
లభించదు. ఈ మానవ దేహము శాశ్వతము కాదు. ఎప్పుడు మరణం 
వస్తుందో తెలియదు. ఉన్న కొద్ది కాలంలోనే భగవంతునిమ్‌ద భక్తితో 
జీవించాలి. ఎందుకంటే ఈ మానవ జన్మలోనే ప్రతివాడికీ 


పుణ్యకార్యాలు చేసే అవకాశం లభిస్తుంది. 


47 


శ్రీమద్భాగవతము 


మానవ జన్మ అత్యంత ప్రయోజనకారి. శ్రీహరి అంటే సకల 
ము. పతతి. ఆ శ్రీహరి అ అన్ని పా పాణులలో 


శు. ఆపరమాత్మ అందరికీ wes అందుకని 


ఆరి 


7 


ఓ బాలకులారా! మనలో పతివాడూ, సుఖాలు మనం 
కోరుకుంటే వస్తాయనీ, మనం ఈ పపంచంలో చేసే పనుల వలన 
మనకు సుఖ డు. ఇంద్రియాలతో 


రాలు కలుగుతాయని, అనుకుంటుంట 


లయం Pees weep అలాగే సుఖాలు కూడా 
మేయం లేకుండానే వస్తాయి. మనం చేసే పనుల వలననే మనకు 


ుఖాలు కలుగుతాయి అనడం ఒట్టి భ్రమ. కాబట్టి సుఖాలు కలగడం 
కోసరం మనము ఎలాంటి ప్రయత్నము చేయనవసరం లేదు. సుఖాల 
కోసరం పాకులాడి, మన తరాలు వ్యధాచేసుకోవద్దు. శ్రీహరి 
లను సేవిస్తే ఎటువంటి సుఖము ఆనందము కలుగుతుందో, 
ఏములలో, విషయ 


కాబట్టి వివేకము కల మానవులు సంసారమునకు 
భయపడకుండా, చిన్నతనము నుండి ఆ శ్రీహరి సేవలో నిమగ్నమై 
ఉండాలి. శరీరము అశాశ్వతము. ఎప్పుడు రాలిపోతుందో 
తెలియదు. కాబట్టి సమయం వ్యధా చేయకుండా ఇప్పటి నుండే అంటే 
బాల్యము నుండే శ్రీహరి పాదములను సేవించడం మొదలుపెట్టాలి. 
48 


ై ము నూరు సంవత్సరములు 
అనుకుందాము. అందులో బాలము, కౌమారము 20 సంవత్లరమ ంలు 
మరొక 20 సంవత్సరాలు 
గడిచిపోతాయి. ఇంక మిగిలింది 60 సంవత్షరాలు. ఈ అరవై 
సంవత్సరములు మానవులు సంసారంలో పడి, భార్య పిల్లల 


వ్యధాగా గడిచిపోతాయి. అలాగే వ్యథధ్యాప్యంలో 


సేవిం చే సమయం తత ఉంటుంది. సంసారము నందు, భా 
పుతులయందు. తన ఇంటి య 


ఇందియ నిగహం లేని మానవు 
మీరే చెప్పండి. 


దొంగలు, తాను సంపాదించిన ధ as మును, తాను దొంగిలించిన 


కలిగిన సంతానము నందు ప్రేమలేకుండా ఉంటారా చెప్పండి. 
హము అయినప్పటి నుండి ఆమెతో సుఖంగా గడిపిన మానవుడు 
ఆమెను విడిచి ఎలా ఉండగలడు? ఆమె వలన కలిగిన సంతానము 


49 


శ్రీమద్భాగవతము 
రై ఎక్క చి చిట్టి పొట్టి ముదు మూ ము 


మాటలను వినకుండా, వారి 


వాడకుండా లలా ఉండగలడు? ఆ ప్రకారంగా తగు 


న ను న వాటి జ మోహంతో, ఆ కోరికలు 
తీరడం కోసరం చేయరాని పనులు చేస్తాడు. ఇంక ఆ మానవుడికి 


విరక్తి ఎలా పుడుతుంది? 


Ca 


వషయనాంభలు తే తీర్చ కోడం కోసరం తన జీవితాంతం పాటుపడే 

మానవుడి ఆయుర్దాయము దిన దినమ 

విషయం అతనికి తెలియదు. తాను కలకాలం జీవించి ఉంటాను అని 
ననము సంపాదించడంలోనూ, కోరికలు 

ఏళయి, భగవంతుని మాతము స్మరించడు. 


> క్షీణించిపోత ఎంది. కాని ఈ 


50 


స 


bes 
ర్రో 
టో 
3 
ర్ల 


భగవంతుని స్మరించాలి, భగవంతుని ధ్యానించాలి అనే విషయం 
కూడా మరిచిపోతాడు. తనకు ఉన్న ధనములో కొద్దిపాటి ధనం 


తగ్గినా విలవిలలాడి పోతాడు. ఆ పకారంగా జీవితాంతం 


నవ ధియము లేడు. ఇంద్రియ 
ముల కోసరం, కుటుంబపోషణ కోసరం పాకులాడుతుంటాడు. 
ధనమును సంపాదించడంమ్‌దనే తన మనస్సును లగ్నం 
కమ మార్గాలలో ధనం సంపాదించడానికి, ఇతరుల 

ధనమును అపహరించడానికి కూడా పయత్తాస్తాడు. రాజదండగకు 
కూడా భయపడడు. తాను చని పోయిన తరువాత నరకములో 

కూడా ఆలోచించడు. తన కోరికలను తీర్గుకోడానికి, 
ఇతరుల ధనమును అపహరించడానికైనా 


ఎల్లప్పుడూ 


, ఎటువంటి అకమాలు 


లులారా! ఇదంతా ఎందుకు జరుగుతుందంటే, 


న హీనులు, ఏ దేశంలో ఉనా, 


51 


శ్రీమద్భాగవతము 


విముక్తి పొందలేరు. ఎందుకంటే కామ కోరికల కోసరం పాకులాడే 
చేతిలో కీలుబొమ్మలుగా ఉంటారు. 


డూ స్త్రీల వ్యామోహంలో పడి ఉంటారు. అటువంటి వారికి 


మానవులు సాధారణంగా స్త్రీల 


త్‌ 


ఏఏ మీద ఎంత వరకు పేమ కలిగి 


) నేమ కలిగిఉండాలి. వారే తనసర్వస్వము 


దైత్యులు అ అంటే మ్‌ తల్లి తండ్రులు, బంధుమిత్రులు 


య hen సేవించడానికి జక 


డానికి సేవించడానికి బాలురు, క 
లేదు. ఎవరైనా శ్రీహరిని సేవించవచ 
ప్రదేశము : 


ఎందుకంటే శ్రీహరి సర్వాంతర్భా మి. ఎక్కడంటే అక్కడే ఉన్నాడు. 


్‌డ్రాగుకీ పయత్నం 


ెదించడానికీ, కోరికలు తీర్లుకో 


ననము సంపా 
wa శమ తత నీ, శ్రీహరిని సేవించడానికి ఎటువంటి 
ప్రయత్నము చెయ్యనక్కరలేదు. శ్రమపడనవసరం లేదు. ఇందాక 


52 


ము వరకూ అంతటా తానే వ్యాపించి ఉన్నాడు. 


౦ సర్వాంతర్భామ్‌ు, 


మనకు కనిపించే ప్రకృతిలో, అ 
ఆత్మస్వరూపుడుగా వెలుగుతున్నాడు. ఆయ ్‌ ఈశ్య 

ము లేని వాడు. నిత్యుడు. ఆయనకు భేదభావము లేదు. 
అనుభవించి తెలుసుకోవలసిందే కానీ, ఎవరి కంటికి కనపడడు. 


కాబట్టి, బాలకక 
suas విడిచిపెట్టండి. అందరినీ దయతో, 


EE as మె vu 
ఎలారా, మరు కూడా మిలొ ఉగ 
ఎలారా, మెరు ర్న 


చేయండి. భేదభావము స వదిలిపెట్టండి. 
రచి సం, క కా కు. 


. అందరి స్నేహం 


్క మీ అందరినీ మూ 


వమ టో మునకు పాటకన వస్తువు అంటూ 
ఉండదు. ఈ ౩ ప్రపంచంలో దొరికే వస్తువులను సంపాదించడం, 


53 


శ్రీమద్భాగవతము 


వేసే అన్ని కర్మలు, వాటి ఫలమ 
రమాత్తకు, అర్చించడం, మనం చేసే అన్ని కర్మలను భగవంతుని 

పరంగా చేయడం, ఎటువంటి ఫలాపేక్ష లేకుండా కర్మలనుచేయడం, 

మనలను మనం ఆ భగవంతుడికి అర్హించుకోవడం, ఇ డే సతమత 


లను 


౦ నారాయణుడు నారదునికి 


ఉపదేశించాడు. భగవంతుని మీద అచంచలమైన భక్తి కలవారు, ఏ 
కోరికలు లేని వారు, భగవంతుని పాదములు తప్ప అతత తతత 
వారు, అటువంటి వారికే ఈ జ్ఞానము కలుగుతుంది. ఈ విద్యను 
నారదుడి వద్దనుండి విన్నాను.” అః 


ఇదంతా విన్న ఆ అసుర బాలకులకు ఒక సందేహం 


కలిగింది. వారిలో ఒకడు లేచి పహ్లాదుని ఇలా అడిగాడు. 


౧౧౫ 


54 


66 ఆడి 


రుం 


ువ్వేమో మా వయసు వాడివి. మనము 
అందరమూ ఇక్కడే ఈ గురువుల వద్దనే చదువుకున్నాము. మాకు 
తెలియకుండా నీకు వేరే గురువు ఎవరూ లేరు. పోనీ నీవు మీ 
అంత:పురములో ఉండి చదువుకున్నావా అంటే, రాక్షసరాజు 
హిరణ్యకశిపుని అంత:పురములోనికి పరులకు ప్రవేశవ 


బు లేదు. మరి 
మాకు చెప్పవా! మా సందేహములు తీర్టవాగొ అని అడిగారు అసుర 


ఎలు అన్నీ 


వము అక అధ్యాయము సంపూర్ణము 
ఓం తత్సత్‌ ఓంతత్సత్‌ ఓం తళ్లత్‌ 


నారదుడు ధర్మరాజుతో ప్ర 


హ్లోద చరితను ఈ విధంగా 


55 


శ్రీమద్భాగవతము 


“బాలకులారా! మా తండ్రి బ్రహ్మదేః వుని గురించి తపస్సు 
చేయడానికి మందర పర్వతము వద్దకు వెళ్లాడు. నా తండ్రి 
హిరణ్యకశిపుడ ౨ రాజధానిలో లేడని తెలుసుక న్న చు ఇటే 
సమయమని ధైత్యుల మీద యుద్ధం ప్రకటించారు. “తాను చేసిన 


ంప్రముల వలన హిరణ్య కశిపుడు మృతి చెందాడు. ఇంక దైత్యులు, 


రాక్షసులు దిక్కులేని వాళ్లయ 
సమయము” అని రాక్షసులను తరిమి తరిమి కొట్టారు దేవతలు. 
దేవతల ధాటికి తట్టుకోలేక రాక్షసులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని 
తమ భార్య బిడ్డలతో 


ఆ సమయంలో నా తల్లి నన్ను గర్భంతో ఉంది. నా తల్లి 
ఒంటరిగా ఉందని తెలిసిన ఇంద్రుడు, నా తల్లి ఉన్న అంత:పురమునకు 
వళ్ళి ల్సి ఆమెను బయటకు తల వచ్చి ) రథము మీద కూ St 
టుమని దీనంగా ఏ 
ఇంద్రుడికి వ కాని ఇంద్రుడు వినకుండా నా తల్లిని తీసుకొని 
వెళుతున్నాడు. 


ఆ సమయంలో నారద మహర్షి మాకు ఎదురుగా వచ్చాడు. 
ఏడుస్తున్న నా తల్లిని చూచ 
అతను ఇంటలేని సమయంలో ఆమెను అపహరిస్తావా! ఈమె ఏమి 

ర్తి చే ఈమెను తీసుకొని వెళుతున్నావు. దేవతలకు 
ఇంద్రుడివైన నీకు తగదు. వెంటనే ఈమెను విడిచిపెట్టు.” అని 
పలికాడు. 


56 


కంల త్రి. వస్తే వీడి తండ్రి మాదిరి మూ? 


De ere అని అనాడు. 
pr.) a 


మాటలకు నివ్వెర పోయాడు ఇంద్రుడు. వెంట నే రథం 
దిగాడు. మా తల్లిని కిందికి దింపాడు. ఆమెకు పదక 

రము చేసాడు. “పొరక 

) మరొక రాక్షనుర 


ఆటు అయిపోయింది నారదా! ఈమె 


ు జన్మిస్తున్నాడు అనుకున్నాను కానీ 


తరువాత ఇందుడు తన దారిన తాను వ జావా! రూ 


57 


శ్రీమద్భాగవతము 


నారదుడు నా తల్లిని చూచి “అమ్మా! నీ భర్త వచ్చువరకు 
నీవు నా ఆశ్రమములో ఉండెదవు గాక!” అని అన్నాడు. దానికి నా తల్లి 
సమ్మతించింది. నారదుడు నా తల్లిని తన ఆశ్రమమునకు తీసుకొని 
ఎటువంటి భయము లేకుండా నివసించసాగింది. సుఖప్రసవము 


కోసరం ఎదురు 


వదు యని ఇ జీత 
ొగుూ్తా ఆంది. 


ఆ సమయంలో నారదుడు పతి రోజూ నా తల్లికి 
ధర్మతత్వమును, ఆత్మజ్ఞానమును బొధించసాగాడు. నా తల్లి గర్భ ములో 
ఉన్న నేను నారదుని బోధనలను శద్దతో విన్నాను. స్త్రీ, పైగా గర్భవతి 
అవడం వలన నా తల్లి నారదుని బోధనలను కాలకమేణా 
మరిచిపోయింది. నేను అత్యంత శద్ధగా వినడంవలన నాకు నారదుని 


బోధలు ఇంకా జ్ఞాపకం ఉన్నాయి. నాడు నారదుడు ఉపదేశించిన 
బోధనలను నేను మీకు చెబుతాను శద్ధగా వినండి. మీరు కనుక నా 
ఐటలను శ్రద్ధగా వింటే మీకు, మీ తల్లితండ్రులకు ధర్మము అంటే 
ఏమిటో ఆత్మ తత్వము 


అంటే ఏమిటో తెలుస్తుంది. 


ఈ కాలము పరమాత్మ స్వరూపము. ఈ కాలమును 
అనుసరించి ఈ దేహమునకు ఆరు వికారములు ఉన్నాయి. అవి 
పుట్టడం, ఈ లోకంలోకి రావడం, పెరగడం, వ్యద్ధాప్య ము రావడం, 
క్షీణించడం, మరణించడం. . కానీ ఈ ఆరు వికారములు కేవలము 
దేహమునకు సంబంధించినవేకానీ, ఆత్మకు లేవు. 


ఇంక ఆత్మ యొక్క లక్షణాలు చెబుతాను వినండి. ఆత్మ 
కదు. ఆత్మ శుద్ధమైనది. 


నిత్యము. దానికి చావు లేదు. ఆత్మ నశించిపా 


58 


స 


bes 


ఆత్మ ఒకటే. రెండు కాదు. ఆత్మ ఈ క్షేత దేహములో సాక్షిగా 
ఉంటుంది. అ, ఫై! జీవుల! కు ian _ ఈ ఆత్మ | ఆత్మ కు 

లు లేవు. అన్నిటికీ కారణం ఈ ఆత్మయే. ఈ ఆత్మ 
ము కలిగినది. అంతటా వ్యాపించి ఉన్నది అంటే 


కణములు ఆత్మకు a 
దేహానికి లేవు కాబట్టి ఆత్మ దేహము కంటే వేరయినది. 
నము కలిగిన వారు, నేను,నాది అనే భావనను, ఈ దేహమే 


లలో నుండి తీసిన బంగారము మట్టి రూపంలో 
ఉంటుంది. దానిని నిపుణులైన పనివారు అనేకరసాయనముల ద్వారా 
అగ్మిద్వారా, మట్టిని బంగారమును వేరు చేస్తా రు. అలాదే 


నుండి వేరు చేసి చూస్తారు కానీ ఈ దేహమే సర్వస్వము అనుకోరు. 


ఏణములకు 16 వికారములు ఉన్నాయి. అవి 


మనస్సు-1, ఇవన్నీ కలిసి దేహంగా రూపొందాయి. ఈ దేహము లో 
పరమాత్మ ఆత్మ స్వరూపంగా వెలుగుతున్నాడు. ఈ దేహములో 


59 


శ్రీమద్భాగవతము 


ఏహము చేసే పనులన్నీ సాక్షిగా చూస్తూ ఉం 
ఆత్మకు దేహమునకు ఎటువంటి సంబంధము లేదు. 


ఎులతో ఏరడింది. 


యి 


హై ప్రకృతి అంతా పంచభూతవ 
ప్రకృతిలో కదిలేవి, కదలనివి అనే రెండు రకాలు ఉ ఉన్నాయి. కదిలే 
ెటెలోనూ కదలని వాటిలోనూ ఆత్మ అంతర్లీనంగా ఉంది. 


పర్వతములు, కొండలు, గుట్టలు, wei ఐర్దడ్డాయి. . అవి 
కాలానుగుణంగా మట్టి గా రూపాంతరంచెందాయి. అందులో నుండి 
చెట్టు పుట్టింది. చెట్టు కదలలేదు. కానీ చెట్టు పెరుగుతుంది. కాయలు 


పెరగడం అనే చైతన్యం 
ఆకులు జంతువు తింటుంది. అంటే 


కాస్తుంది. అంటే కదలని చెట్టులో 


అన్న నాకను ఆ చెట్టు 


ళ్లతో నడిచి, మనిషిగా రూపాంతరం చెందాడు. 

లో పూర్తి చైతన్యం వచ్చింది. అంటే రాళ్లు మొదలుకొని మనిషి 
న్ని అణువులతో కూడినవే. కొన్నిటిలో చైతన్యం 
మనకంటికి కనపడుతుంటే, రాళ్లు మొదలగు వాటిలో సూక్ష్మం 


ఉంటుంది కాబట్టి కనపడదు.) 


60 


స 


bes 
ర్రో 
పం 
3 
ర్ల 


కాబట్టి ఆత్త స్య తెలిసిన వారు, ప్రతి అననన 


ఇథి థి a న థి 


పిలుస్తుంటారు. మనసు బుద్ది, 
. థ్‌ 


అంటే కలలు కనే స్థితి. మూ 
అవస్థలను అనుభవించేది దేహము 


Vag 
కలిగిన 


ఆరి 


లు ఉన్నాయనుకుందాము. మనము 
ప్రాలయొక్కసుగంధము గాలిలో 
ు మనకు ఆ గదిలో 


పూలుఉన్నాయి అని తెలుస్తుంది. 
వవ 


స్వష్షసుషుప్తి అవస్తల ద్వారా, కనపడని ఆ ఆత్మస్వరూపమును 


తెలుసుకోవాలి. 


వికారం చెందుతుంది. అదే కోరికలకు 


తములని ప పు జ్ఞానము. 


61 


శ్రీమద్భాగవతము 


టిలో కాన్షటిని గురించి చెబుతాను వినండి. 
గురువులకుసేవ చేయః 


శం ద్వారా మీకు భగవంతునితో సయం 


భగవంతునికి అర్చించడం ద్వారా కూడా ఆ పరమాత్మ 
డా భగవంతునికి దగ్గర కావచ్చును. ఇంకా 
భగవంతుని ఆరాధించడం, భగవంతుని కధలను శద్ధగా వినడం, 


తం ద్వారా కూ 


ణములను కీర్తించడం, ఎల్లప్పుడూ భి 


మూడాలి. సకల పాణులయందు దయకలిగి ఉండాలి. అప్పుడే మీరు 
భగవంతునికి తం వుతారు. ఇంక ee దగ్గరయిన వారు 


లో వారి శరీరం 
పులకరిస్తుంది. ఆనందంతో నో న్యత్యం చేస్తారు. గొంతెత్తి పాడతారు. 


సప్తమ స్కంధము 


భగవన్నామమును పెద్దగా పలుకుతుంటారు. అందరిలో ఆ 


రమాత్మ ఎక్కడో లేడు. మనందరిలో 
త్మ కోసరం ఎక్కడా వెదక పని లేదు. పరమాత్మను 


63 


శ్రీమద్భాగవతము 
ఎందుకు ఇంత తాపత్రయము. రేపు బతికి ఉంటామో లేదో తెలియని 


స్వర్గం నుండి గెంటేస్తారు. స్వర్ణసుఖములు కూడా నశించి ప 
కాబట్టి ఆ శ్రీహరిని సేవించడం, పూజించడం, ఆయనకు దగ్గర న్‌ 
కావడం, అంతులేని, నాశనము లేని ఆనందాన్ని పొందడం మన 
కర్తవ్యము. 


ఓ బాలకులారా! అజ్ఞానులు, అవివేకులే కాదు, బాగా 
ఎాంనునాలు. అరావుకున్ననారు శాస్తజ్ఞానమ ౨ కలిగిన వారుకూడా, 
సుఖాలుపొందడానికీ, విషయ వాంఛలు తీర్చుకో డానికీ ఎ న్లోకర్మ అ 


64 


సప్తమ న 


గ్ర కక్షల రుదలవుతాయి. ఫ్లాట్లు కట్టే వా? 


౨ ఫ్లాటు పూర్తి కాదు. త ఇంటి అద్దె 


తే ఫ్లాటు. పూర్తి కాక, తీసుకున్న లోను ఇన్‌స్టా 


్క, పుత్రులు, బంధుమిత్రు 


7 


, మన అజ్ఞానం వలన ఇవన్నీ 


లు, ధనము 


Jy 


65 


శ్రీమద్భాగవతము 
విటి 


శాశ్వతములుగా ఉంటాయి అని అనుకుంటున్నాము. 
మోహములో పడి, శాశ్వతమయిన ఆత్మానందమును 
అనుభవించలేకపోతున్నాము. 


ఓ దైత్యబాలకులారా! ఈ జన్మలో మనందరికీ 
సంసారము, దేహము, భార్యాపిల్లలు, బంధుమిత్రులు, గృహములు, 
ధనము ఇవన్నీ మనము పూర్వజన్మలో చేసుకున్న కర్మలఫలితంగానే 
కలుగుతుంటాయి. ఈ జన్మలో ఆ కర్మల ఫలితాన్ని అనుభవిస్తూ, 

తూ ఉంటాము. అలా 
అనుభవిస్తూనే ఈ జన్మలో కూడా కర్మలు చేస్తుంటాము. ఈ జన్మలో 
చేసిన కర్మఫలములను అనుభవించడానికి మరొక జన్మఎత్తుతాము. 
ఇలా జనన మరణ చక్రములో పడి కొట్టుకుంటుంటాము. ఇదంతా 
మన అజ్ఞానం వలన కలుగుతూ ఉంది. మనలో ఉన్న అజ్ఞానం వలననే 
మనకు ఈ దేహములు, ఆ దేహములతో చేసే కర్మలు ఆ కర్మల 
ఫలితములను అనుభవించడానికి మరలా దేహములు 


కలుగుతున్నాయి. 


బాలకులారా! ధర్మము, అర్ధము, కామము అనే 
పురుషార్థములు ఆ పరమాత్మ అధినంలోఉన్నాయి. కానీ వీటి కోసరం 
మనం నానా రకాల పాట్లు పడుతున్నాము. టినికి బదులుగా మనము 
శ్రీహరిని ప్రార్థిస్తే, ఆయనే మనకు  ధర్మలర్థ, కామములు 
సమకూరుస్తాడు కదా! కాబట్టి మీరందరూ ఆ శ్రీహరిని ప్రార్థించండి. 
ఎందుకంటే, ఆ శ్రీహరి సర్వభూతములలో ఆత్మస్వరూపుడుగా 
వెలుగుతున్నాడు. ఆయనకు సకల జీవ రాసుల మీద ప్రేమ,కరుణ, 


వాత్సల్యము ఉన్నాయి. 


66 


ంయు సృ్యష్టింపబడింది. 
రూ సేవించవచ్చును, దేవతలు, దానవులు, 


ని యజ్ఞములు చేసినా, ఎంత శుచిగా ఉ ఉన్నా, ఎన్ని 


వ్రతములు ఆచరించినా, అవ ఏవీ భగవంతునికి ప్రీతి పాత్రమ ౨లు 


పేమ భక్తి కలిగి ఉండండి. మనమే కాదు, ః 


అము జేసిన వారు 


67 


శ్రీమద్భాగవతము 


భగవతత్వమును బోధించాడు” అని నారదుడు ధర్మరాజుకు ప్రహ్లాద 
చరిత్ర చెబుతున్నాడు. | 
(భాగవత పురాణ సారము అంతా ఈ ప్రహ్లాదుడు అసుర బాలకులకు 
చేసిన బోధలో నిండి ఉంది. భాగవతము పూర్తిగా చదవలేనివారు ఈ 
ను తను ఏంటే, విన్నది కొంత 


అసుర బాలకులు అందరూ ప్రహ్లాదుడు చెప్పిన మాటలను 
ము గురువులు చెప్పిన మాటలు, చదువులు 
అన్నీ ఎందుకు పనికి రావు అనుకున్నారు. అందరూ కలిసి షండుడు, 
అమర్ముని వద్దకుపోయి “ మాకు ప్రహ్లోమడు ఎన్నో 
చెప్పాడు. మీరెప్పుడన్నా ఆ విషయాలు చెప్పారా! మీకు ఏమీ రాదు. 
మేము మీ వద్ద చదువుకోము."అని అన్నారు. 


విషయాలు 


గురువులకు విషయం అంతా అర్ధం అయింది. పహ్హాదుడు 
తాను చెడింది కాకు 


ండా తక్కిన అసుర బాలకులను కూడా 


68 


స 


bes 
ర్రో 
ట్లో 
3 
ర్ల 


చెడగొడుతున్నాడు అని తెలుసుకున్నారు. వారికి ఒంటినిండా 
చెమటలుపట్టాయి, వణికి పోతు? 


ఇంక ఉపేక్షించి లాభం లేదనుకున్నాడు. కొడుకు అని కూడా చూ? 


కుండా వీడిని వెంటనే వధించాలి అని నిశ్చయించుకున్నాడు. 
వాళ్లకు,వీళ్లకు చెప్పే బదులు తానే ప్రహ్లోదుని వధించాలని 
అనుకున్నాడు. ఎదురుగా ఉన్న ప్రహ్లోదునితో ఇలా అన్నాడు. 
డా! కులనాశకుడా! మందబుద్ది! 
కు తండ్రినే కా కాదు. దానవ చక్రవర్తిని. నా శాసనాన్నే థి కే థిక్కరిస్తావా! 
కు స రము. నేను క్రీగంట చూస్తేనే మూడులోకములు 
గడగడలాడి పోతాయి. అటువంటిది, నేను ఎంత Soe నీలో 
చలనం లేదు. ఎవరి అండ, ఎవరి బలము చూచుకొని, ఎవరున్నారు 
చెప్పు” అని నిలదీసాడు. 


్యంతో ఇంత నిబ్బరంగా ఉన్నావు. 
) పహ్హాదుడు ఇలా అన్నాడు. 


ర జ సకల పాణులు ఆయన 
ము ుులో Penn 0. (ఇక్కడ పోతన గారు ఒక చక్కటి పద్యాన్ని 


69 


శ్రీమద్భాగవతము 


కం॥ బలయుతులకు దుర్దలులకు, 


వన! నీకు నాకు బ్రహ్మో ులకున్‌ 


తండ్రీ! నీకు తెలియనిది ఏమున్నది. ఈ జగత్తుకు అంతటికీ 
విభుడు ఆ శ్రీహరి. కాలాను గుణంగా ఆ శ్రీహరి వివిధ రూపము 
మానవులకు దర్శనం ఇస్తుంటాడు. ఆయన సుగుణఖని. ఆ శ్రీహరి 
గుణముల ప్రభావంతో తన వినోదము కొరకు 
స్యష్టిచేస్తున్నాడు. పోషిస్తున్నాడు, లయం చేస్తున్నా కు. శ్రీహరికి నాశం 
లేదు. ఈ దేహములు నశించిపోతాయి. వటి మీద మమకారము 


ెరులగు సమమైన దృష్టితో యాడు. 


(అ న్‌ా 


తండీ!నీకు బయట శత్రువులు ఎవరూ లేరు. శ్రీహరిని 
ద్వేషించే నీ మనసే నీ ప్రధమ శత్రువు. నీ మనస్సును నిగ్రహించుకో. 


నీకు శత్రువులు అంటూ ఎవరూఉండరు. ఈ । 


చెప్పడం లేదు. అలాగని ర గొప్ప పరాక్రమవంతుడివి, జ్ఞానివి అని 
విరవీగకు. నేను నీకు హితబోధ చేస్తున్నాను. నా మాట 


70 


మూడులోకములను జయించావు. కానీ నీలో 
ఉన్న ఆరుగురు శత్రువులను జయించలేకపోయావు. నీ 
ఇంద్రియములను గెలువలేకపోయ వు. అరిషడ్వర్ణముల ముందు, నీ 
మన స్సు ముందు, నీ ఇంద్రియములముందు నీవు ఓడిపోయావు. నీవు 
పరాజితుడివి. నీలో ఉన్న ఆరుగురు శత్రువులను, నీ ఇంద్రియములను 
నీమనస్సును జయించిన నాడు, నీకు ఈ అనంత విశ్వంలో శత్రువు 
ఎవరూ ఉండరు. 


తండ్రీ! నీ మనసు మార్చుకో. నా మాటలు ప్రశాంతంగా 
విను. నిర్మలమైన మనసుతో ఆలోచించు. ఈ కర్మలు నిన్ను బంధించి 
ఉంచాయి. ఆ కర్మబంధనములను తెంచుకో. నీ మనసును ఆ 
పరమాత్మయందు లగ్గం చేయి. బ్రహ్మానందాన్ని పొందు.” అని 
ప్రహ్లాదుడు తండ్రికి హితబోధ చేసాడు. 


కాని ప్రవ్లాదుని మాటలు హిరణ్యకశిపునికి రుచించలేదు. 


న్ని తెప్పించాయి. “దుర్మార్గుడా! దుష్టుడా! నీకే ఎదురు 


అగా 
తిరిగుతావా! నాక నీతులు చెబుతావా! నీవు చావుకు కూ 
తెగించావు. లేకపోతే ఇంత ధైర్యంగా మాట్లాడవు. నేనెవరో తెలుసా! 
యూడులోకములకు అదిపతిని. చావును జయించాను. నన్ను 


మించిన వాడు ఎవరూ లేరు.నీవు చెబుతున్న శ్రీహరి నా తమ్ముడిని 


సంహరించాడు. ఆ శ్రీహరిని చంపడానికి నేను అన్ని చోట్లా 


లు గాలించాను. నాకు భయపడి 
న్నాడు పిరికిపంద. ఇందాకటినుండి నువ్వు విష్ణువు, 
శ్రీహరి అంటున్నావుకదా! ఆయన ఎక్కడ ఉంటాడో తెలిస్తే నాకు చెప్పు. 


71 


శ్రీమద్భాగవతము 


సూడు! ఎలా ఉంటాడు? ఎక్కడ తిరుగుతుంటాడు? నువ్వు 
పోతే నిన్ను ఆ విష్ణువును ఇద్దరినీ కలిపి సంహరిస్తాను. చెప్పు” 


అని గద్దించి అడిగాడు హిరణ్యకశిపుడు. 


తండి అజ్ఞానానికి నవ్వుకున్నాడు పవ్లాదుడు. శ్రీహరిని 


గురించి చెప్పే అవకాశం వచ్చింది కదా అని నిలువెల్లా 
డు. మనసులో శ్రీహరికి నమస్కరించాడు. గొంతెత్తి 


మ: కలడంబోధథి, గలండు గాలి, గలడాకాశంబునం, గుంభినిం 
గల, డగ్నిన్‌ దిశలం బగళ్ల నిశలన్‌ ఖద్యోత చంద్రాత్మలం 

గల, డోంకారంబునం ద్రిమూర్తుల ద్రిలింగవ్యక్తులం దంతటం 
గల, డీశుండు గలండు, తండి! వెదకంగా నేల నీ యాయెడన్‌. 


క॥ఇందు గల డందులేడని సందేహము వలదు, చకి సర్వోపగతుం, 
డెం దెందు వెదకి చూచిన, నందందే కలడు, దానవాగణి! వింటే! 


తండ్రీ! భ భగవంతుడైన విష్ణువు లేని చోటు లేనేలేదు. ఆయన 
కుడు. సముద్రంలో, గాలిలో, ఆకాశంలో, భూమిలో సు 


లులో, అక్కడా య“ అనేమిటి అంతటా 
రి ఒకచోట ఉన్నాడు, మరొక చోట లేడు అని 

ము వద్దు. ఆయన అన్ని ప్ర ప్రదేశమ లలో ఉన్నాడు. 

శంక అక్కడే ప్రత్యక్షం అవుతాడు. నా మాట నమ్ము.” ఈ 

నమ్మ కంగాచెబుతున్న కుమారుని చూచి హిరణ్యకశిపుడు కోపంతో 


72 


రగిలిపోయాడు. 


“నువ్వు చెప్పేది అబధ్ధం. శ్రీహరి ఎక్కడా లేడు. ఉంటే 
కనిపించడా!” అన్నాడు హిరణ్యకశిపుడు. 


“శ్రీహరి అంతటా ఉన్నాడు. నువ్వుఎక్కడ వెదికితే అక్కడే 


ఉన్నాడు” అని వాదించాడు పవ్లాదుడు. 


ఇద్దరికీ పట్టుదల పెరిగింది. 


క॥ఢింభక! నర్వస్థలముల నంభోరుహనేతుడుండుననుచు మిగుల సం 
రంభంమున బలికెద వీ,స్తంభమున జూపగలవె? చకిన్‌ గికిన్‌॥ 


బున నడ్డపడగ శక్తుండగునె॥ 


రంభమున వచ్చి హరి వి, సంభంవ 


ఓరీ బాలకా! నీ శ్రీహరి అన్ని చోట్లా ఉన్నాడని ఎలుగెత్తి 
చెబుతున్నావే. ఉంటే ఈ స్తంభంలో చూపించు. లేకపోతే నీ తల 
నరుకుతాను. నీ శ్రీహరి వచ్చి నిన్ను ఎలా కాపాడతాడో నేనూ 
మాస్తాను.”అనిఅరిచాడు హిరణ్యకశిపుడు. 


73 


శ్రీమద్భాగవతము 


శా।॥అంభోజాసను డాదిగాగ దృణపర్యంతంబు విశ్వాత్ముడై 
సంభావంబున నుండు పోడ విపుల స్తంభంబునం దుండడే? 


ద్దంభత్వంబున నేడు గానబడు బత్యక్ష స్వరూపంబునన్‌. 


ఓ తండీ! చిన్న గడ్డి పరక దగ్గరన 
అన్నింటిలోనూ ఆశ్రీహరి నిండి ఉన్నాడు. అలాంటప్పుడు ఈ స్తంభంలో 


ఎండి బ్రహ్మ పర్యంతము 


ఎందుకు ఉండడు? ఈ స్తంభంలో శ్రీహరి ఉన్నాడు అనడానికి 
ఈ స్తంభములో ప్రత్యక్షము అవుతాడు. చ 


రెడండి.” అని అన్నాడు. 


ఆ మాటలకు హిరణ్యకశిపుడు పెద్దగా వికటాట్టహాసం 
చేసాడు. తన ఆసనం మీది నుండి లేచాడు. ఒరలో నుండి కత్తిని 


బయటకు లాగాడు. అటు ఇటు తిప్పాడు. 


“ఒరేయ్‌! ఈ స్తంభంలో నీ శ్రీహరి ఉన్నాడు అన్నావు కదరా! 
ఏడిరా నీ శ్రీహరి! స్తంభం చీల్చకొని రమ్మనరా!” అని పక్కనేఉన్న 


స్తంభాన్ని చేతితో బలంగా మోదాడు. 


ఆ పిడికిలి దెబ్బకు ఆ స్తంభము నుండి ఈ బ్రహ్మాండం 


బదలయిందా అన్నట్లు ఒక భయంకరయెన శబం వగువళ్ళింది. ఆ శబం 


బహ్మలోకం వరకు వ్యాపించింది. ఆ శబ్దం ఎక్కడి నుండి వచ్చిందా 


అని హిరణ్యకశిపుడు 
సమయంలో శ్రీహరి తాను సర్వవ్యాపి అనే మాట 


అన్నట్టు ఆ స్తంభంలో నుండి భయంకరమైన, అటుమనిషి కాకుండా, 
74 


నిజం చేయడానికా 


స 


bes 
ర్రో 
Fr: 
3 
ర్ల 


ఇటు జంతువు కాకుండా,బక రకమైన బ్యన్‌ రూపంతో బయటకు 
నారసింహ రూపముగ 


వచ్చా, సు. 


“ఏమిటిది! ఇది మనిషా లేక జంతువా! లేక నరుడు, 
సింహమా! నరసింహమా!”అని ఆలోచిస్తున్న హిరణ్యకశిపున ఎదుట 


శ్రీహరి నారసింహ రూపంలో ప్రత్యక్షం అయ్యాడు. 


ఆ రూపం భయంకరంగా ఉంది. పచ్చటి పసిమి వర్ణంలో 


ఉంది. కళ్లు ఉగ్రంగా ఉన్నాయి. తలచుట్టు సింహమునక 
జూలు ఉంది. మొహం భయంకరంగా ఉంది. నాలుక పెద్దదిగా 
లోపలకు బయటకు ఆడుతూ ఉంది. పెద్దపెద్ద చెవులు 
నిక్కపొడుచుకొని ఉన్నాయి. నోరు పర్వత గుహలాగా తెరుచుకొని 
ఉంది. ఆ ఆకారము భూమిని ఆకాశమును ఆకమించింది. మెడ 
సు, తెల్లటి 


పొడవుగాఉంది. విశాలమైన వక్షస్థలము, సన్నని నడువ 
వెంట్రుకలు, ఎత్తైన భుజములు, కత్తులవంటి గోళ్లు, నాలుగు చేతులలో 
, చక ము, గద, పద్మము ఉన్నాయి. దానవ సంహారమునకు 
ఆవిర్భవించిందా అన్నట్టు ఉన్న ఆ రూపము అత్యంత భయంకరంగా 


శంఖము 


ఉంది. 


ఆవిక్యత రూపమును చూచిన హిరణ్యకశిపుడు 
ఇలాఅనుకున్నాడు. “ఆ శ్రీహరి నన్ను చంపడానికి ఈ మాయ నై 
నట్టున్నాడు. అయినా ఏమయింది. ఈ వికృత రూపమును క్షణంలో 


నాశనం చేస్తాను” అనుకుంటూ తన చేతిలో ఉన్న గదతిసుకొని 


75 


శ్రీమద్భాగవతము 


హిరణ్యకశిపుని చేతిలోని గదను 
విసిరివేసాడు. గరుడుడు సర్పమును పట్టుకున్న 


చీల్చాడు. . పొట్టలో ma పేగులను బయటకు తీసి పురతో హోర 
వేసుకున్నాడు. నారసింహ్ముడు తన గోళ్లతో హిరణ్యకశిపుని గుండెలు 
చీల్చాడు. గుండెను తీసి బయటకు విసిరేసాడు. 


సైన్యాధికారులు సైనికులు ఆ వికృత రూపం మదికి తమ తమ 


శారు. నారసింహ్ముడు వారందరిని 


ల్హ్రాడు. వారందరినీ సంహరించాడు. 


సింహ్ముడు తనజూలు విదిలిస్తుంటే భూమి, 
బు. ఆ సమయంలో 


నారసింహ్ముని ఎదిరించే సాహసం ఎవరూ చేయలేక పోయారు. 


స్వరము కంపించిపోయా 


నారసింహ్ముడు అప్పటివరకూ క చున్న సింహాసనము 


76 


సప్తమ స్కంధము 


గడగడలాడించిన అకు న ని మరణ 
నుండి పుష్టవర్షముకురిపి గులు మో 
గంధర్వులు, పుట గానం. a చు. అఫ్టరసలు న్యత్త 


ుడు, శివుడు, దేవతలు, బుషులు, 


77 


శ్రీమద్భాగవతము 


హిరణ్యకశిపుడు దేవతలకు రావ పధ 
అనుకుంటున్నాడు. ఈ దైత్యుని చంపి మా యజ్ఞభాగముఈ 


ము ముంది. ఈ తుళ్ళమైన  ఉతరుతుతే 
కాదు, నీ పాదముల యందు మాకుఉన్న భక్తి ముందు ముక్తి కూడా 
న చ 


ముల గురించి చెప్పేదే 


ముంది.” అని అన్నాడు. 


తరువాత బుషులు ఇలా స్తుతించారు. స్‌ మమ్ములను 
తపస్థుచేయమని ఆదేశించావు. నీ ఆదేశము మేరకు మేము తపసు 
చేసుకుంటున్నా అసురుడు మా తపస్సును భగ్నం 
చేస్తున్నాడు. ఇప్పుడు నీవు అవతరించి ఈ రాక్షసుని సంహరించి 
మాకు తిరిగి తపస్సు చేసుకొనేటట్టు అనుగ్రహించావు. అట్టి నీకు 


ఎ. ఇంతకాలము 


తరువాత పిత్యదేవతలు ఇలా స్తుతించారు. “టి దేవా! 
| ము ఈ రాక్షసుడు మాకు చెందవలసిన పిండములు, 
తిలోదకములు తానే గ్రహిస్తున్నాడు. ఇప్పుడు నీవు వీడిని సంహరించి 
మాకు ప్రతిరోజూ ఆహారమును సమకూర్చావు. అట్టినీకు 


నమస్కారము” అని స్తుతించారు. 


ఎంతో 


సులను సంపాదించాము. 


తరువాత సిద్ధులు ఇలా అన్నారు. “ఓ దేవా! మేము 
తపస్సు చేసి అణిమ మొ 


78 


తరువాత నాగులు ఇలా స్తుతించారు. “ఓ దేవా! ఈ 
దొంగిలించాడు. అందమెన మా 


ఇప్పుడు వీడిని సంహరించి మా నాగజాతికి విముక్తి కలిగించావు. అట్టి 


స్వతసిద్దంగా ఏర్పడిన మణులను 


నాగజాతి స్త్రీలను అపహరించాడు. 


సారము.” అని స్తుతించారు. 


మవ ము లన మనే స్యష్టి చాన 


79 


శ్రీమద్భాగవతము 


తరువాత గంధర్వులు ఇలా స్తుతించారు. “ఓ దేవా! మేము 


ఎల్లప్పుడూ నీ లీలలనే గానం చేస్తూ, నీ స చేస్తున్నాము. కానీ 


రుక్షులు ఇలా స్తుతించారు. “మేము నీకు 
లము. నీ సేవ ee కుంటూ నన ౨. అటువంటి 


ఆజ్ఞాపించాడు. చేసేది జ ఇన్నాళ్లు వాడి “i మోసాము. 
మాకు విముక్తి లభించింది. నీకు మా నమస్కారము.” 


80 


స 


bes 
ర్రో 
ణో 
3 
ర్ల 


తరువాత కింపురుషులు న్యసింహదేవుని ఇలా 
స్తుతించారు. “ఓ దేవా! మీము ఈ సృష్టిలో అల్హులము. నీవు 
దేవదేవుడవు. ఈ అధముడు ఎప్పుడైతే నిన్ను దూషించాడో అప్పుడే 
చచ్చాడు. ఇప్పుడు వీడిని నీవు శారీరకంగా చంపావు. అట్టినీకు 
నమస్కారము.” అని అన్నారు. 


తరువాత వైతాళికులు ఇలా స్తుతించారు. “ఓ దేవదేవా! నీ 
అవతార లీలా విశేషములను, నీ యశస్సును సభలలో గానం చేయడం 
మా వృత్తిధర్మము. అలా చేయడం వలన మాకు ముల్లోకములలో 
గౌరవ మర్యాదలు లభించాయి. కాని ఈ దుర్మార్దుడు తనను 
పొగడమని మమ్ములను ఆదేశించావు. వీడినిపొగడడం వలన మా 
గౌరవ మర్యాదలు మంటగలినాయి. ఇప్పటి నుండి నీ అవతార లీతా 
విశేషములను స్తుతిస్తూ పోయిన మా గౌరవ మర్యాదలను 
మేముపొందుతాము.” అని అన్నారు. 


సదా నీ సేవలో నిమగ్నమయి నీ వలన లబ్ధిపొందుతూ ఉండేవాళ్లము. 
కానీ ఈ దుర్మార్గువు మా అందరిచేత ఊరికే తన స్వంత పనులు 
చేయించుకొనేవాడు. చేసిన పనికి ఫలితమును ఇచ్చేవాడుకాదు. మా 
చేత ఊరికే ఊడిగము చేయించుకున్న పాపముఊరికే పోతుందా! 
అందుకే వీడు ఇటువంటి చావు చచ్చాడు. వీడిని చంపి నీవు 
మమ్ములనుకాపాడావు. అట్టి నీకు నమస్కారము.” అని స్తుతించారు. 


తరువాత కిన్నరులు ఇలా స్తుతించారు. “ఓ 


81 


శ్రీమద్భాగవతము 
తరువాత వైకుంఠములో ఉండే విష్ణువు యొక్క 
అనుచరులు ఇలా స్తుతించారు. “ఓ వైకుంఠవాసా! వీళ్లు 
జయవిజయులు. వీడిని చంపి వీడికి నప శమ తునుక 
కలిగించావు. వీడికి తొందరగా శాపము నుండి విముక్తి చేయడానికి 
అవతారము ధరించిన దేవా నీకు నమస్కారము” అ; 


స్తుతించారు. 


“ధర్మరాజా! బహ్మ మొదలగు దేవతలు న్యసింహ దేవుని 
పైవిధక ముగా స్తోత్రము చేసినప్పటికినీ, ఆయన పస నుడు కా లేదు. 
దేవతలు ఆయన వద్దకు పోవడానికి భయపడుతున్నారు. 


అందరూ లక్ష్మీదేవి వద్దకుపోయి “అమ్మా! మీకే మాకు దిక్కు. 
మీరు వెళ్లి మీ భర్తను శాంతింపజేయండి.” అని ప్రార్థించారు. 


82 


సప్తమ స్కంధము 


పీతాంబరముతో జగన్మోహనంగా వెలుగుతున్న శ్ర ప పన రారా 
చూచాను కానీ ఈ పమును చూడలేదు. చూడటానికే 
భయంకరంగా ఉంది. నేను వెళ్లను.” అని పలికింది లక్షి. 


దుదూోద 


నిలబట్లారు. 


ప్రహ్లాదుడు చిరునవ్వుతో “మ్‌రు చెప్పినట్టే చేస్తాను” అని 
అన్నాడు. వెంటనే నడుచుకుంటూ న్యసింహదేవుని వద్దకు పోయి 
ఆయన కాళ్ల మీద పడ్డాడు. దయాళువైన న్యసింహదేవుడు ఆ చిన్ని 
బాలుని తన రెండు చేతులతో లేవనెత్తి తన కుడి చేతిని ప్రహ్లాదుని 
తలమీద పెట్టి hl నృసింహదేవుని వేతి స్పర్శ తో 


నిలుపుకొని & ఇలా SN 


83 


శ్రీమద్భాగవతము 


“కు దేవదేవా! బ్రహ్మ మొదలగు దేవతలు బుషులు, సిద్దులు, 
వరందరు కూడా నిన్ను స్తుతించలేకవ | 
జాతిలో పుట్టిన బాలుడను నేను ఎలా స్తుతించ 
నిన్ను ఎలా త్యప్త్పిపరచగలను. 


యారు. కాని ఒక అసుర 
గలను. నా స్టోతముతో 


ఓ దేవదేవా! నిన్ను స్తుతించుటకు ధనము, ఉన్నత కుల 
జన్మించడం, అందము, తపస్సు చేయడం, శాస్త్ర పాండిత్యము, బలమైన 
ఎలు కలిగి ఉండటం, మంచి తేజస్సు కలిగి ఉండటం, 
శౌర్యప్రతాపములు కలిగి ఉండటం, మంచి శారీరక బలము కలిగి 
ఉండటం, పౌరుషవంతుడుగా ఉండటం, బుద్ది జ్ఞానము కలిగి 
ఉండటం, యమనియమా గవ లు అభ్యసించడం ఈ 

ణములు ఏవీ అక్కరలేదు. కేవలం నీ మీద అచంచలమైన, 
నిష్కామమైన భక్తి ఉంటే చాలు. నీవు వారికి వశుడవు అవుతావు. 


ఇందియము 


17) అష్టాంగంు ా 


ఓ దేవా! వాడు My p బ్రాహ్మణుడు కావచ్చును, పైన 


యి 


శరీరము తన పాణవ అలన న తన అంత? షు A కడజాతి 
వాడు ఎంతో మేలు. తనకు అన్నీ తెలుసు అనే గర్వాంధుడైన 


మును కూడా పవిత్రమే చేయలేడు. 


స 


పూజలు చేస్తున్నాము. కాబట్టి నేను బాలుడనయ్యునూ న 

నిన్ను కీర్తిస్తాను. ఎందుకంటే నీ మహిమలను విన్నా కీర్తించినా, వారు 
అవిద్యనుండి విముక్తుడు అవుతాడు. తనకు తాను పవిత్రుడు 
అవుతాడు. 


ఓ దేవదేవా! బ్రహ్మాది దేవతలు నిన్ను నిరంతరము 

వారి మాదిరి నిన్ను ద్వేషించరు. నీవు ధరించిన ఈ అవతారము 
కూడా మా అసురకులమును ఉద్ధరించడానికి, లోక కల్యాణము 
కొరకు అని భావిస్తున్నాము. కాబట్టి ఓ దేవదేవా! నీ కోపమును, నీ 
ఉగరూపమును ఉపసంహరించమని ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే నీ 
చేతిలో దుర్మార్గుడు అయిన నా తండ్రి మరణించాడు. ఇంక నీకు ఈ 
అవసరం లేదు. నా తండ్రి మరణానికి మూడులోకములు 
సంతోషం వ్యక్తంచేస్తున్నాయి. కాని నీ యూ రూపమును చూచి 

యూడులోకములు భయంతో వణికిపోతున్నాయి. 


మానవులు తమకు భయం కలిగినప్పుడు 
స్వరూపమును, నీ నృసింహ నామమును జపిస్తారు. దయచేసి 
. నేనేదో భయపడుతున్నాను అని నిన్ను అడగడం లేదు. 
నాకు నీ ఉగరూపము, నీ భయంకరమైన నీ ముఖము, తీక్షణమైన నీ 
నాలుక, సు ర్యుని వలె మండే నీ కళ్లు వాడిఅయిన నీ కోరలు, నీ 
ముఖమునకు అంటినరక్తము, నీ భయంకరమైన గర్జనలు, నీ వాడి 
అయిన గోళ్లు వీటిని చూచి నేనుఏ మాత్రమూ భయపడటం లేదు. 
కాని ఈ లోకంలో ప్రజలు భయపడుతున్నారు. కాబట్టి శాంతించు. 


శాంతించు 


85 


శ్రీమద్భాగవతము 


ఓ దేవదేవా! పూర్వజన్మలలో నేను చేసిన కర్మల ఫలితంగా 
నన్ను ఈ అసురజాతిలో పుట్టించావు. నేనుఎన్నో జన్మలుంుత్తాను. ఈ 
సంసార చక్రంలో పడి తిరుగుతున్నాను. నాకు మోక్షమును 
ఎ) పాదములను సేవించుకొనేభా సము కలిగించు. 


ులుఉన్నారు. వారందరి సాంగత్యములో 
సుఖములు, దుఃఖములు అనుభవించాను. దేహాభిమానము అన 
మోహంలో పడిపోయాను. అందు వలన నిన్ను సేవించే ఉపాయము 


వారు ఉన్నారు, నాకు శతుక 


ఆల్‌ 


ఓ దేవా! నేను నీకు దాసుడను. నిరంతరము నీ పాదసేవ 
చేసుకొనే భాగవతుల ద్వారా అవతార విశేషములను, లీలలను, 
కథలను వింటూ రాగ ద్వేషముల ను 


& దేవా! బాలురకు వారి తల్లి తండ్రులు, రోగులకు వైద్యులు 
సముద్రవ ఎలో మునిగి పోతున్న వాడికి నావ, ఎలా 
మో , అలాడే నిరంతరము ఈ సంసారములో పడి 
లకు నీవు తప్ప వేరే ఎవరు రక్షణ కల్పిస్తారు. 


ఓ దేవా! సత్వగుణ సంపన్నులగు బహ్మ మొదలగు దేవతా 
గణములు, పిత్యగణమ 


లు, ఎవరిచేత నియమింప బడి వారి 
పనులు చక్కగా నిర్వర్తిస్తున్హారో, వారందరూ ఎవరి కొరకు, 
ఎక్కడెక్కడ, ఏయే సమయములలో, ఎవరి నుండి ఆదేశమ 
86 


సప్తమ స్కంధము 


ఆ పనులన్నీ నీ స్వరూపాలే. అంతటా నీవే నిండి ఉన్నావు. 


చాలా కష్టం. ఆ మనసే ఒక మాయ. ఆ మాయా మయమైన 
మనసును జయించడం ఉఫవిడ్‌ సాధ్యం కాదు. కేవలం నీ మీద 


జయించగలడు. నీ అనుగ్రహం లేనిదే ఎవరూ మనసును 
జయించలేరు. 


రులు, పం అజ వూతములు, మనస్స 


ేహములో ఉన్న పది aes 
అనే సంసార చక్రంలో పడి చెరకు గడ వలె నలిగిపోతున్నాను. నేను నీ 


యాగములు, వతములు చేస్తుంటారు. కాని ఆ స్వర్ణసుఖములు 


శాశ్వతములు కావనీ, ఆ కాస్త పుణ్యం అయిపోగానే మరలా 


87 


శ్రీమద్భాగవతము 
బతికినా చివరకు మట్టిలో కలిసిపోతుందనీ, వారికి తెలియదు. 
తనకు మరణం లేదనీ, తనకు మూడులోకములలో ఎదురులేదనీ 
విరవీగే నా తండ్రిని త్రుటిలో నీవు సంహరించావు. ఈ సిరిసంపదలు, 
స్వర్ణసుఖములు శాశ్వతములు కావని నిరూపించావు. 


కాలానుగుణంగా అన్నీ నాశనం అవుతాయని లోకానికి 
తెలియపరి చావు. 


ఓ దేవా! ఇటువంటి అశాశ్వతములైన సుఖములు, 
భోగభాగ్యములు, అణిమాది అష్టసిద్ధులు నాకు వద్దు. నాకు నీ మీద 
భక్తి, శద్ద కుదిరాయి. నిన్ను సేవించుకుంటూ ఉంటాను. నన్ను నీ 


సేవకుడిగా అంగీకరించు. ఇది చాలునాకు. 


ఓ దేవా! ఈ ప్రాపంచిక సుఖములు, విషయసుఖములు 
అన్నీ వినడానికి, అనుభవించడానికి బాగుంటాయి. కానీ ఏటి వలన 
కలిగే సుఖం ఎండమావి వంటిది. ఈ సుఖాలన్నీ ఈ దేహంతో 
అనుభవిస్తాము. ఆ సుఖాల వల్లనే ఈ దేహానికి సమస్త వ్యాధులు 
కలుగుతుంటాయి... ఈ విషయం తెలిసి కూడా మానవులు 
విషయసుఖాల వెంట పరుగెడుతుంటారు. తమలో ఉన్న కోరికలను, 

మూద్నిని ఆర్చివేసే ప్రయత్నం చేయడం లేదు. 


ఓ దేవదేవా! ఇక్కడ బ్రహ్మ దేవుడు ఉన్నాడ 
పరమశివుడు ఉన్నాడు. కాని వారి తలమీద నీవు ఎప్పుడూ నీ చేయి 
పెట్టలేదు. కానీ ఒక అసురకులములో పుట్టిన నా తల మీద నీ చేయి 
పెట్టి ఆశీర్వదించావు. నీ అనుగ్రహానికి నన్ను పాత్రుడిని చేసావు. 


నాజీవితం ధన్యమయింది. 


88 


నీవు న్‌ నిన్ను సేవించిన అతా అత హిసాన. వీ 


7” 


విద్యావంతుడనీ, వాడు క్షుద్రుడనీ, వీడు ధనవంతుడనీ, వాడు 


ద రర 
ిదములను ఎలా విడువగలను? 


“ఇప్పుడు నేను నీ తల ఖండిస్తాను. నీ శ్రీహరి ఉంటే రమ్మను. 


నన్ను రక్షించడానికి నా తండ్రిని చంపావు అని నేను అనుకోవడం 
లైన నీ భృ్యత్యులకు శాపవిమోచనం కలిగించడం 


ఆ సరమే ఈ పని చేసావు అని నేను అనుకుంటున్నాను. 


ఆది 


లేదు. బ్రాహ్మ హ్మాణశాపగ్రస్తులై 


నీవే ఈ జగత్తును స్యష్టించి పోషించి లయం చేస్తున్నావు. ఈ జగత్తు 


చరాచర జగత్తు అంతటా నీవే నిండి ఉన్నావు. 


89 


శ్రీమద్భాగవతము 


ఎవరూ త Mea ఈ అ తు ) అని నీకు 
౨ లో నుండి చెట్టు వచ్చినట్టు ఈ జగత్తు అంతా నీలో 


నే లీనం అవుతుంది. బీజము,వ్వక్షము 
నీవే ఆ అ నీకు మిత్రులు, శత్రువులు ఎందుకుంటారు? 


అంటూ 


తెలును. విత్తనమ 


నుండి వచ్చింది. మరలా నీలో 


ఓ దేవా! పఠయకాలంలో ఈ జగత్తు అంతా నీలో లీనమై 
ంగగుద్రలో ఉంటావు. తురీయావస్టలో 
యంలో నీకు 


ఉంటుంది. నీవు యె 


ఆత్మసుఖమును అనుభవిస్తూ ఉంటావు. ఆ సవ 
ద్వారా ఈ ప్రక్యతి ప్రేరేపించబడుతుంది. అప్పు 
నుండి మేల్కొంటావు నీ నాభిలో నుండి ఒక పద్మము 


౨ గానీ, విషయవాంఛలు గానీ ఉండవు. నీ కాలశక్తి 


డు నీవు తురీయావస్థ 


ఉధ్సవస్తుంది. 
౨ పుట్టినట్టు, నీ నాభి నుండి ఈ 
భు ఆవిర్ధవిస్తుంది. ఆ పద్మము మధ్యలో ' నుండి బ్ర 
ఉద్ధవించాడు. ఆయన చుట్టు చూచాడు. ఆయనకు తాను ఉన్న | 
దృ్మము తప్ప సమతల. వేయి సంవత్సరముల పాటు 
ఉన్నాడు. కానీ నిన్ను చూ డలేకపోయాడు. 


90 


సప్తమ 
—0 


గ్‌ 
Q 
3 
3 


కలిగిన నీ విరాట్‌ రూపమును చూచి బహ్మ మహదానందము 


శుద్ధసత్వగుణప్రధానుడైన పరమాత్మ at aes ఆ 
మధుకైటభులు అనే రజస్తమోగుణము 

మ పె ఇాడు అంటే మనలో జ్ఞానమును 
ఉంతఆనంసనాకు. అంటే మనలో రజోగుణము, తమోగుణముల 


అర్థం చెప్పుకి వచ్చు. ) 


91 


శ్రీమద్భాగవతము 


ఓ దేవా! న్‌ మనుషులలో, బుషులలో, దేవతలలో, 
; వరములలో అవతరించి, దుష్టశిక్షణ, శిష్ట రక్షణ 


.ఏ యుగములో అవలంబించ వలసిన ధర్మమును ఆ 


కనపడకుండా ఉన్నావు. అందుకని, నీ అవతారములు అన్నీ 


మకోరికలచేత నిండి ఉన్నది. హర్షము భయము, శోకము 
మొదలగు భావనలతో పీడించబడుతూ ఉంది. అ 
మనస్సు నీ కథల యందు లీనం కాలేకపోతూఉంది. 
భగవత్తత్వమును గురించి శ్‌ 


(ఇక్కడ అందరికీ ఒక సందేహము వస్తుంది. రాబోయే శ్లోకములలో 


కూడా ఇదే సందేహవ 


ఎ వస్తుంది. అదేమిటంటే పహ్లోదు 
; జ లు 


ఎలా వచ్చాయి అని సందేహము. దీనికి సమాధానః . ప్రహ్లాదుడు 
ఇదివరకే చెప్పాడు. తాను ఇంతకు ముందు వేలవేల జన్మలు ఎత్తాడని. 
ఆ జన్మలలో చేసిన కర్మలు, హర్షము శోకవ 
వ తున్నాడు అని అనుకోవచ్చు. రెండవది ప్రహ్లాదుడు తన 


గురించే కాకుండా ఈ లోకంలో ఉన్న సకల మా 
చ్చు ఈ ప్రకారం అర్థం ఏ తుకులటే 


ముల గురించి 


మాట్లాడుతున్నాడు అని అనుకొవ 


౧౧ 


సందేహములు తలెత్తవు.) 


92 


స 


bes 
ర్రో 
ట్లో 
3 
ర్ల 


ఓ దేవా! ఒక భర్తకు ఎక్కువ మంది భార్యలుఉంటే, వారు 
న కు రమ్మంటే తమ వైపుకురమ్మని తలా ఒక 


యులు, Wome కతా జత 
నాశనం చేసేవరకూ 


లాగుతుంటాయి. జీవితము 


ఓ దేవదేవా! ఈ మానవులు 0 7 యు 
అనుసరించి సంసారము అనే వైతరణీ నదిలో పడుతున్నారు. పుడుతూ, 
పెరుగుతూ, తింటూ, తిరుగుతూ, చస్తూ ప్రతిరోజూ భయం భయంగా 
ఈ జీవన చక్రంలో తిరుగుతు కటా అంతే కాకుండా జీవితం అంతా 
మిత్రులను ఆదరించడం, శత్రువులను ద్వేషించడం, 
ఇుములను అనుభవించడం 6 లాంటి వ్యంత్యాలలా 


93 


శ్రీమద్భాగవతము 


ఓ దేవా! నిరంతరం Wis సేవించే నీ భక్తులను 


రక్షించ డంలో నీ గొప్పతనం ఏ 


లోనూ ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. అటువంటి వారి 
నేను దుఃఖపడుతున్నాను. వారిని నీ చెంతకు చేర్చుకో! 


మునకు వళ్ళి కుతుంట హాయిగా ఉంటుంది. 
కాని అదేపనిగా గోకితే మంట పుడుతుంది. ఈ కామకోరికలు 
. కాని అదేపనిగా అనుభవించడం 


94 


సప్తమ స్కంధము 
మములు అనుభవించడం వలన దు:ఖములే కానీ 


ఓ దేవా! త 
అందరికీ సాధ్యం కాకపోవచ 


వడం, శాస్త్రములను చదవ 
పాటించడం, ఎక్కువ మంటి 
శటానికి అలవాటుపడటం, భగవంతుని గూర్చి 
సమాధిలో ఉండటం ఇవన్నీ ముక్తి 


పయత్నించ 


గూ నీవే నిండి ఉన్నావు. 


శ్రీమద్భాగవతము 


లకు లోబడి ఉన్నవారు. 
ము కలిగిన వారు ఆది 
ము లేని నిన్న ఎలా తెలుసుకోగలరు? అందుకని వారు నీ 


అనుకుంటారు. కం 3 


ఓ దేవదేవా! నీకు భక్తితో నమస్మ ను. నిన్న 
స్తుతిస్తున్నాను. నేను చేసిన కర్మలను అన్నింటినీ నీకు అ ఆతమను. 
ఏన్నుపు పాదములను సేవిస్తున్నాను. నీ లీలలను 
ంటున్నాను. పె ) ఆర్జుసేవల వలన కాకుండా సర్వసంగపరిత్యాగులు 
ఇంక ఏ విధంగా నీ భక్తినిపొందగలరు? అందుకని, ఆరు తప్ప 


నాకు మరొక ధ్యాసలేదు.”అని ప ప్రహ్లాదుడు న్యసింహదేవుని కీర్తించాడు.” 


b 


పవ్లాదుడు sn 
స్తుతించగా, ఆయన sans, ఉగరూపాని 
96 


1 aA ఆషా 


, ఉపసంహరించు 


నేను ప్రనన్నుడనయ్యాను నీకుఏం వరం కావాలోకోరుకో. ఏది 

మారా! నన్ను ప్రసన్నుడిగా చేసుకోని వారికి నేను 

కనిపించను. ఒకసారి నన్ను దర్శించిన మానవునికి పునర్జన్మ ఉండదు. 
: మునులు, బుషులు నన్ను ప్రసన్నుడిగా చేసుకోడానికి 


తపస్సు చేస్తుంటారు.” అని అన్నాడు. 


pr.) 


కాని ప్రవరుడు ఎటువంటి వరము కోరుకోలేదు. 
ఎందుకంటే ఈ పాపంచిక విషయమ 

వరములు తనను పలోభపెడతాయని భయపడ్డాడు. కేవలము 
భగవంతుని యందు ప్రేమ తప్ప తనకు వేరే ఏదీ 
అక్కరలేదనుకున్నాడు.” అని నారదుడు ధర్మరాజుకు పనన 
వృత్తాంతమును వినిపించాడు. 


లకు సంబంధించిన కోరికలు 


శ్రీమద్భాగవతము 


97 


శ్రీమద్భాగవతము 


నక ఆ 
స 


ఆగి 
లం 


౭ 


(థో 


పదవ ఈ త మొ 


నారదుడు ధర్మరాజుతో పః 


్లోద చరితను ఈ విధంగా 


“కు ధర్మనందనా! తనను వరములు కోరుకోమన్ష 
న్యసింహదేవునితో పహ్లోదుడు ఇలా అన్నాడు. 


“దేవదేవా! నేను అసుర బాలకుడను. రాజసము, 
రులకు పుట్టుకతో వచ్చినగుణములు. నీవు వరము 
ఇస్తానని నన్ను ఆశ పెట్టవలదు. ఈ రజస్తమోగుణముల వలలో పడి 
నేను ఈ ప్రాపంచిక సంబంధ మైన, కామ సంబంధ మైన కోరికలు 


పమాదం ఉంది. కానీ నాకు ఈ కామ వాంఛలు € 
ారముఅన్నా భయం. నాకు చిన్నతనము న ుు 
అలవడింది. అందుకనే నిన్ను పార్దించాను.నీ పాదములు పట్టుకున్నాను. 


నాకు తెలుసు! నీవు నన్ను పరీక్షింప దలచి నన్ను 
వరములు కోరుకోమన్నావు. నాలో కామ కోరికలను ప్రకో పింప 
దలచావు. కాని సాక్షాత్తు ఆ దేవదేవుడే నా ఎదుట ప్రత్యక్షమై వరములు 
hats నేను bas సంబంధమైన 


ంములు, కామమునకు సంబంధించిన 
రము చేస్తున్నట్టు అవుతుంది. 


నేను నిన్ను ప్రార్ధించినందుకు నీ నుండి ప్రతిఫలము కోరినట్టు 
అవుతుంది. ఎవడైతే నీకు అ వ్రతములు చేసి, నీకు నివేదనలు 


అవుతుంది తనే అది నీ మీద భక్తి కాదు. 


తన యజమాని తనకుఏదో Saas అని 
ం కాడు. ee తన భృత్కుడు ఆ 


్యూలని ఆశించే యజమ - ష్‌ 
తుడు ఒకరికి ఒకరు oa మంగా సేవచేస్తేనే వారు 
, భ్యత్యుడు అవుతారు. అలాగే తాను కోరుకున్న 


ని దేవుడికి 7 కోట్లుపెట్టి వజాల కిరీటం చేయించాడు. కాని 


రక్షించమ 


99 


శ్రీమద్భాగవతము 


చేయించిన కొద్ది రోజులకే ఆయన జైల్లో పడ్డాడు. ఇది వ్యాపారం కాదా! 
అధికారం లో ఉన్న ఒకాయన ప్రాణాలను బాంబు దాడి నుండి 
భగవంతుడు కాపాడితే, ఆయన దానిని అడ్డం పెట్టుకొని, “నా మీద 
చూపించి నాకు ఓట్లు వేయండి” 


బాంబులు వేసారు, నామీద జాలి 
అని అర్థాంతరంగా ఎన్నికలలోకి దిగితే, ఉన్న అధికారం ఊడింది. 
కాబట్టి భగవంతుడు ఇటువంటి వారిని క్షమించడు అని అర్థం 
అయింది కదా. భగవంతునితో వ్యాపారం చేయడం అనర్థకం అని 
ప్రహ్లాదుడు ఆనాడే చెప్పాడు. అది ఈనాటికీ వర్తిస్తుంది.) 


ఓ దేవదేవా!' నేను నిష్కామ భక్తుడను. నిన్ను ఏమీ కోరను. 
నువ్వు కూడా నా నుండి ఏమ్‌ ఆశించని భగవంతుడిఏ. అందువలన 
నాకూ నీకూ ఈ నాటి రాజు, భ్యత్యుడు అనుబంధం లేదు. నీకు నాకు 


వరాలు ఇవ్వాలని అంతగా అనిపిస్తే, నా హృదయంలో ఎన్నటికీ కామ 
వాంఛలు, కోరికలు కలగకుండా వరం పసాదించు. నా మనస్సు నీ 


పాదాల మీద నిరంతరం లగ్నం అయి ఉండేటట్టు వరం పసాదించు. 


ఓ దేవా! మానవునికి హృదయం ముఖ్యం. దాని నుండే 
కామ వాంఛలు, కోరికలు బయలుదేరుతాయి. ఒకసారి కోరికలు 
పుట్టడానికి మొదలుపెట్టాయంటే అవి ఇంద్రియములను, మనస్సును 
ప్రాణమును, దేహమును, ధర్మమును, ధైర్యమును, బుద్దిని, సిగ్గును, 
సంపదలను, కీర్తిని సర్వనాశన 
కోరికలే. కాబట్టి మానవులు కోరికలగ 
చేరుకోగలరు. మానవులు నిన్ను | 
వారికి అనంతమైన ఐశ్యర్యములను పసాదిస్తావు. విషయం 


తెలియని మూర్గులు నిన్ను ప్రతిరోజూ ఎన్నో కోరికలు కోరుతుంటారు. 


౦ చేస్తాయి. ఏ అనర్జానికైనా మూలం 
ు వదిలి పెడితే, వారు నిన్ను 


100 


సప్తమ స్కంధము 


కలవాడివి. నృసింహావః రె మ రుత్సర్ర ఇ 
నీకు సరం పహ్హాదుడు న్యసింహమూర్తికి 


నమస్కరించాడు. 


(పైన చెప్పబడిన విషయములను స్వావి వి 


స్వామి వారిని ఒక ప్రశ్న అడిగాడట. Na హత. మీ హి ల్లు 
కూ వు నవ్వుతుంటారు. ఏడుస్తున్న తకు, 


డు. దానికి కారణం ఏమి?” అని 


రకరకాలైన పంటలు పండటానికి వర్షాలను కురిపించాడు. ఆ 
గూమిని అందరినీ అనుభవించమ నాడు. మానవు డికి పనులు 
ఏయడానికి చేతులు ఇచ్చాడు. నడవడానికి కాళ్లు 


ఇచ్చాడు. తినడానికి 


కడుపు ఇవు; అన్నీ అందరినీ 


సమానంగా అనుభవించమన్నాడు. కానీ ఈ మానవుడు పం 


ుటే లేచి, వెధవ మొహం వేసుకొని భిక్షా పాత్ర 


101 


శ్రీమద్భాగవతము 


పారించిన తరువాత భగవానుడు 
ుమారా! నీ వలె ఏకాగ్రత 


ములను ఈ జన్మలో పుణ్య కార్యములు చేయడం 
ూడు లోకములలో వ్యాప్తి చెందుతుంది. 


102 


స్‌ గ్ర గురించి, ని మురు త్తు 
వంపిన హంతకునిగానే భః 


) కూడా దూషించాడు. హింసించాడు. ఎంతో పాపం చేని 
నీవు దయయుంచి నా తండిని క్షమించి, నా తండిని 
పాపవిముక్తుడిని చెయ్యి. నా తండిని పవితుడిగా అనుగహి 


మాటలు విన్న భగవానుడు ఇలా అన్నాడు. “కుమారా! 
నీవు ఈ అసుర వంశంలో పుట్టడం వలన, నీ తండ్రి ఒక్కడే కాదు, నీ 
వంశంలో నీతో పాటు వారు పవితులయ్యారు. నీవే కాదు, 
నీ వంటి ప్రశాంత మైన మనస్సు కలవారు, అందరినీ సమానంగా 


21 తరాల 


హౌ 


103 


శ్రీమద్భాగవతము 
మైన కష్ట నష్టములను కలుగచేయరు. అంతే కాదు! నీ వంటి 
| చరక కన కలో ఉన్న భక్తులకు నీవ ఆదర్శ ర్మప్రాయుడవు. 


భక్తుడు అంటే నీ మాదిరి ఉండాలి అని అందరూ అనుకుంటారు. 


మారా! నా స్పర్శతో పవిత్రమైన నీ తండ్రి శరీరమునకు 
గుణవంతుడైన పుత్రుని చేత అంతిమసంస్కారములు చేయించుకున్న 
నీ తండ్రి ఉత్తమలోకములు పొందుతాడు. తరువాత నీవే ఈ దైత్యులకు 
అధిపతివి. వేదములలో చెప్పిన మా 
అని పలికాడు భగవానుడు. 


ణఐరి సకల కర్మలు నిర్వర్తించు.” 


దూరంగా ఉన్నారు. నృసింహస్వామి శాంతించాడు అని తెలిసిన 
తరువాత అందరూ స్వామి దగ్గరగా వచ్చారు. 


బ్రహ్మ శ్రీహరిని ఈ విధంగా స్తుతించాడు. “ఓ దేవదేవా! 
అఖిలాండకోటి బ్రవ్మాండనాయకా! పుట్టుక లేని వాడా! సనాతనుడా! నీ 
హిరణ్యకశిపుడు వధింప బడ్డాడు. ఇదంతానా వలననే జరిగింది. నా 
చేత సృష్టించబడిన ప్రాణుల చేత చావు లేకుండా ఇతడికి వరం 
ప్రసాదించాను. అదే ఇంత చేటు తెచ్చింది. నేను ఇచ్చిన వరాలతో 
గర్వించిన ఈ దైత్యుడు ధర్మహాని చేసాడు. ముల్లోకవాసులను 
హింసించాడు. నా చేతనే కాదు, ఎవరి చేతా స్యప్టించబడని నీవు 
పుత్రుడు, పరమభాగవతోత్తముడు 


104 


ఇతనిని సంహరించావు. ఈ దైత్యుని 


స 


bes 
ర్రో 
ట్లో 
3 
ర్ల 


అయిన ఈ బాలుడు నీ శరణుజొచ్చాడు. ఇతని తండ్రిని చంపి ఇతనిని 
కాపాడావు. ఓ దేవా! నిన్ను ఈ న్యసింహరూపములో ఎవరు కొలిచినా 
ందోళనలు దూరం అవుతాయి. వారు అకాల మ్యత్యువాత 
పడరు. వారికి సదా నీ రక్షణ కలుగుతుంది.” అని బ్రహ్మదేవుడు 


మాటలు విన్న న్యసింహదేవుడు “ఓ పద్మసంభవా! ఎంతో 
మంది నీ గురించి తపస్సు చేస్తుంటారు. నీవు వరాలు ఇస్తుంటావు. 
కానీ ఇటువంటి దుర్మార్గులకు వరాలు ఇచ్చేముందు కొంచెం వెనుకా 
ముందు ఆలోచించి వరాలు ఇవ్వాలి. లేకపోతే ఇటువంటి అనర్ధములే 
కలుగుతాయి. ఇటువంటి వారికి అసాధారణమైన వరాలు జము 
పాములు పాలు పోసినట్టు అవుతుంది.” అని పలికాడు పరమాత్మ. 
తరువాత తన నృసింహ రూపము ఉపసంహరించుకొని అ అద్యశ్యం 
అయ్యాడు” అని నారదుడు ధర్మరాజుకు ప్రహ్లాద చరిత్ర వినిపించాడు. 


ఇంకా ఇలా అన్నాడు. 


“కు ధర్మరాజా! ఆ పకారంగా శ్రీహరి అంతర్హితుడు అయిన 
డు బహ్మ దేవుని, శివుని, ఇందుని, పజాపతులను, 


ట్‌ as జించాడు. తరువాత బ్రహ్మ తు. ! 


పార్షదులైన జయవిజయులు తమ తొలి జన్మలో హిరణ్యాక్ష, 


105 


శ్రీమద్భాగవతము 


హిరణ్యకశిపులుగా జన్మించారు. తమ రెండవ జన్మలో రావణ, కుంభ 


కర్ణులుగా జన్మించారు. అయోధ్యాధి ప 
ఇద్దరూ మరణించారు. తమ మూడవ 


రణించడం వలన, ఆయా జన్మలలో వారు 
శవ జన్మలో శిశుపాల, 
దంతవక్తులే కాదు, వారి మిత్రరాజులు కూడా తే! లై 


నుండి విముక్తి పొందారు. వారి మూ 


ఓ ధర్మనందనా! నీవు ఈ శిశుపాలుడు, దంతవక్తుడు 
 ¢ క్తి పొందారు అని అడిగావు కదా. నీకు వారి పూర్వ కథ 


లో నీకు శ్రీహరి ధరించిన 


సత్యాన్ని నీకు వివరించాను. అంతే కాకుండా, భక్తి తత్వాన్న్‌ అచంచల 

మైన Deu ఆ పరమాతనుపాొందే waa, భాగవత ధర్మాన్ని 
ధథ్వాత్మిక తత్వాన్ని వర్ణించాను. ఈ ప్రహ్లాద చరి తను భః 

విన్నా వారు ఈ కర్మబంధనముల నుండి విముక్తిపొందుతారు 


స 


bes 
ర్రో 
ట్లో 
2 
ర్ల 


అనడంలో సందేహము లేదు. అంతే కాదు న్యసింహావతారంలో శ్రీహరి 
ప్రదర్శించిన లీలావిశేషములను చదివినా, వినినా, వైకుంఠపాప్తిని 


ఓ ధర్మనందనా! పహ్లోదుని సంగతి అటుండనీ. ఆయనకు 
కేవలం కొన్ని ఘడియల సేపు భగవంతుని దర్శనం లభించింది. మీకు 
కృరూపంలో మీ ఇంట్లోనే ఉన్నాడు. 


అలా కాదు. ఆ శ్రీహరి శ్రీక్యష్ణపరమ 


ఆయన మీకు అత్యంత పియమైనవాడు. మీకు స్నేహితుడు. మీకు 


బంధువు. మీకు ఆత్మస్వరూపుడు. మీచే అనునిత్యము 
పూజలందుకుంటున్నాడు. మీరు చెప్పిన మాట వింటున్నా 

మీకు గురువుగా మీకు హితోపదేశం చేస్తుంటాడు. నిత్యమూ ఆ 
భగవానుని సందర్శన భాగ్యంతో పునీతులవుతున్న మీ అద్యష్టం ఏమని 


(ఇక్కడ పోతన గారు ఒక అద్భుతమైన పద్యం రాసారు. దానిని మీకు 


అందిస్తున్నాను.) 


మ॥జలజాతపభవాదులున్‌ మనములో జర్జించి భాషావళిం 
బలుకం లేని జినార్జనాహ్వయ పరబ్రహ్మంబు నీ యింటిలో 
జెలియై మేనమజందియై సచివుడై చితపియుడై మహా 
ఫలసంధాయకుడై చరించుటలు నీ న 


మాత్మ తత్వమును సాక్షాత్తు బ్రహ్మదేవుడు, శివుడు 


పరిపూర్ణంగా వర్ణించలేరు. శ్రీక్యష్ణరూపములో ఉన్న ఆ 


107 


శ్రీమద్భాగవతము 


రమాత్మ జితేందియుడు, భక్తసులభుడు. తన భక్తులను అనునిత్యం 
రక్షించే ఆ శ్రీకృష్ణునికి నమస్కారము. 


ఓ ధర్మనందనా! పూర్వము మయుడు అదే దానవ శిరి 
ఉండేవాడు. అతడు మాయావి. ఎన్నో మాయలు నేర్చిన వాడు. ఆ 
మయుని మాయలను ఆ మహాదేవుడు కూడా ఛేదించలేక పోయ 
తరువాత శ్రీహరి కలుగచేసుకొని మహాదేవుని కీర్తిని నిలబెట్టాడు. ” 


ఇప్పుడు ధర్మరాజుకు ఒక సందేహము వచ్చింది. “ఓ నారద 
మహర్షీ! ఈ మయుడి వలన మహాదేవుని కీర్తికి ఏ విధంగా భంగం 
కలిగింది. శ్రీహరి ఏ విధంగా మహాదేవుని కీర్తిని మరలా 
విస్తరింపచేసాడు. ఈ విషయాలన్నీ నాకు వివరంగా చెప్పవలసినది.” 
అని అడిగాడు. అప్పుడు నారదుడు ధర్మరాజుతో ఈ విధంగా 
చెప్పసాగాడు. 


యుధ్ధం తం ఆయ 

దిక్కు తోచక మాయా విద్య లలో గొప్పవాడైన మయుడి వద్దకు వెళ్లారు. 
దేవతలను జయించే ఉపాయము చెప్పమని కోరా 

మయుడు దానవులకు మూడు పురములు నిర్మించి ఇచ్చాడు. అవి 
బంగారుపురము, వెండి పురము, లోహ పురము. ఈ పురములు 
ఆకాశంలో ఎగరగలవు. వాటిలో ఎన్నో యుద్ధపరికరములు ఉన్నాయి. 
(ఈ నాడు బాంబులను, మిసైల్లును తు ఈ పోయే 


నములు మాదిరి విమానములు కావచు 
108 


వులు ఆ పురములు ఎ ఎక్కి దే శే ముజకే4 యుద్దానికి 
తు వారు ఆకాశంలో ఎగురుతూ దేవతల మీద అస్త 


మహాశివుని వద్దకు పోయి ఆయన సప కరు; త తమను ఆ 
రాక్షసుల బారి నుండి రక్షించమని వేడుకున్నారు. 


109 


శ్రీమద్భాగవతము 


యూ అమృతము నిండిన దగ్గరకు 


ఆరి 


వాయి. ఆ బావిలో ఉన్న అమృతమును పూ 


రాగా తాగేసాయి. 
ఆవుదూడా అమృతమును తాగడం రాక్షసులు చూస్తున్నారు కానీ 


 మయుడికి తెలిసింది. రాక్షసుల పతనం 


ర 


ప్రమ స్కంధము 


తిపురాంతకుడు అనే పేరు వచ్చింది. ఓ ధర్మనందనా! నీవు అడిగినవి 
అన్నీ చెప్పాను. ఇంకా ఏమైనా సందేహములు ఉంటే అడుగు.” అని 


అన్నాడు నారదుడు. 


శ్రీమద్భాగవతము 


సంపూర్ణము 


పదకొండవ అధ్యాయః యి. 


నారదుడు తనను సందేహములు అడగమన్నాడు కదా అని 
రాజు తన సందేహాల చిట్టా విప్పాడు. 


“ఓ నారద మహర్షి! ఈ లోకంలో ఇన్ని ధర్మాలు ఉన్నాయి 
! మరి ఏ ధర్మాన్ని అనుసరిస్తే మానవులు పరమగతిని 

. మానవులు ఆచరించవలసిన వర్ణాశమ ధర్మములతో 
కూడిన సనాతన ధర్మము గురించి నాకు తెలియజేయండి. నువ్వు 


సాక్షాత్తు ఆ బ్రహ్మగారి కుమారుడివి. నీవుచేసిన తపస్సు ద్వారా, 


ము ద్వారా, సమాధి ద్వారా, నీవు బ్రహ్మగారి ఇతర కుమారుల 
కన్నా ఉత్తమమైన స్థితిలో ఉన్నావు. ఈ లోకంలో ఉన్న విప్రులు నీ 


111 


శ్రీమద్భాగవతము 


భగవంతుని మీద భక్తి కలిగి ఉన్నారు. అటువంటి విప్రులు అత్యతంత 
రహస్యమైన పరమ ధర్మమును గురించి తెలుసుకొని ఉన్నారు. కాని 
నా వంటి వారికి పరమ ధర్మము గురించి ఏమీ తెలియదు. కాబట్టి 
నాకు పరమ గతి గురించి, సనాతనధర్మము గురించి చెప్పవలసినది.” 
అని ధర్మరాజు నారదుని అడిగాడు. 


ధర్మరాజు అడిగిన పశ్షకు సమాధానంగా నారదుడు 
ఈ సనాతనధర్మము గురించి, పర ధర్మము గురించి సాక్షాత్తు 


నరనారాయణులలో ఒకరైన నారాయణుని ద్వారా విని ఉన్నాను. 


ఈ నారాయణుడు ధర్మ్మునికి, మూర్తి దేవికి కుమారుడిగా 
జన్మించాడు. వెంటనే బదరికా వనమునకు తపస్సు చేసుకోడానికి 
వెళ్లిపోయాడు. ఇప్పటికీ నరనారాయణులు బదరికావనములో తపస్సు 


ఓ రాజా! సర్వధర్మములకు మూలము ఆ పరమాత్మ ఒక్కడే. 
వేదములలో స్య తి ఆయనే. సకల శాస్రములకు ప్రమాణము ఆ 
రమాత్తే. ధర్మమును ఆచరిస్తే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. 

మానవులు ఆచరించ వలసిన ధర్మము 


లు ముప్పది ఉన్నాయి. వాటిని 


1.సత్యము పలకడం. 

2.సాటి వారి మీద దయకలిగి ఉండటం. 

3. ఏ పని చేసినా ఒక తపస్సు మాదిరి ఏకాగతతో చెయ్యడం. 
112 


స 


bes 
ర్త 
ణో 
2 
ర్ల 


4 ప్రతిరోజూ స్నానం చేసి, ఉతికిన వస్త్రములు ధరించడం. 
పము వచ్చినా టఉర్షుకొని ఉండటం. 


ెం-చచుక క 
8.ఇందియములను నిగహించుకో 
9.ఇతరులను మానసికంగా కానీ 


nia prs 


వడం. 


శారీరకంగా కానీ హింసించకుండా 
ఉండటం. 
10 బ్రహ్మ చర్య ము పాటించడం. (గ్యృహః 


థు 


పాటించడం ఎలాగా అని సందేహము రావచ్చు. కేవలం సంతానము 
కొరకు భార్యతో సంగమించడం బహ్మచర్యము 


అంటే తనకు అవసరం లేని దానిని ఇతరులకు 
చేయడం. 


కిందికే వస్తుంది 


అవసరమైన దాన్ని త్యాగం 


దానం చేయడం. అంతా 


12దానం అంటే ఉన్నదానిలో ఇతరులకు 
నాకే కావాలి అనే న్వార్థ బుద్ధిని విడిచిపెట్టి, తనకు ఉన్న దానిని 
ఉతరుతత. క పంచుకోవడం. 

. వేదములను, శాస్త్రములను చదివి అర్ధం చేసుకోవడం. 
14. ఇతరులతో నెమ్మదిగా, నిదానంగా ee స్నేహభావంతో 


ఉండటం. 

15. ఎల్లప్పుడూ ఉన్నదానితో తృప్తి చెందుతూ సంతోషంగా ఉం 
16.భగవంతుని భక్తులనుసేవించడం. వారు చెప్పే మంచి మాటలు 
వినడం. 


113 


శ్రీమద్భాగవతము 
18. అనవసరమైన పనులు చేయడం, వాటి ఫలితములను 
అనుభవించడం మానుకోవాలి. 
19. అనవసరంగా మాట్లాడటం మానుకోవాలి. వీలైనంత వరకు 


20. అలా మౌనంగా ఉంటూ ఆత్మ విమర్శ చేసుకోవాలి. 

21.తన కడుపుకు మాత్రమే ఎక్కసంగా తినకుండా, సాటి ప్రాణులకు 
కూడా తాను తినే దానిలో పెట్టడం. 

22. ఈ చరాచరజగత్తులోఉన్న అన్ని ప్రాణులలో భగవంతుని 
దర్శించడం. 

23. ముఖ్యంగా సాటి మనుషులలో కుల, మత, ప్రాంత భేదాలు 
లేకుండా అందరినీ సమానంగా చూడటం. 

24. తనకన్నా తెలిసిన వారిని ఆశ్రయించి, తెలియని విషయములను 
తెలుసుకోవడం. 

25,.తీరికసమయాలలో భగవంతుని ధ్యానించడం, పరమాత్మ 
లీలలనుకీర్తించడం, స్మరించడం. 


రమాత్మను పూజించడం, సేవించడం. 


కర్చు, పెద్దలకు నమస్కరించడం. 


రమాత్మకు దాసుడిగా మారడం. 
మాత్మ పట్ల స్నేహంగా ఉండటం. 
మాతకు తన ఆత్మను సమర్జించుకోవడం. తానే 


రూత్మేతాను అనే స్టితికి చేరుకోవడం. 


ఇవీ పతి మానవుడూ ఆచరించవలసిన పరమ ధర్మములు 
అని పూర్వము బుషులు చెప్పారు. ఈ ధర్మములను పాటించిన 
డా దయతో సంతోషంతో ఉంటాడు. 


114 


స 


bes 
ర్త 
ట్లో 
3 
ర్ల 


ధర్మరాజా! ప్రతిమానవుడికీ కొన్ని సంస్కారములు 

విధింపబడ్డాయి. వివాహము అయిన తరువాత వారికి గర్భాదానం అనే 
సంస్కారముజరుగుతుంది. ఆ విధంగా పురుషుడి బీజము స్త్రీలోకి 
ప్రవేశించి అండముగా తయారవుతుంది. అది పిండముగా మారి, 
అవయవనిర్మాణము జరిగి శిశువుగా బయటకు వస్తుంది. అప్పుడు 
జాతక కర్మ అనే సంస్కారము నిర్వహిస్తారు. తరువాత ఉపనయనము 
మొదలగు సంస్కారములు నిర్వహిస్తారు. ఈ ప్రకారంగా 
ఎవరి కైతే అన్ని సంస్కారములు సక్రమంగా నిర్వహింపబడతాయో, 


వివాహము 


అతనిని ద్విజుడు అనగా రెండు సార్లు పుట్టినవాడు అని అంటారు. 


ఉపనయనముతో మరొకజన్మ ఎత్తినట్టు అవుతుంది. 
ద్విజత్వము కులము చేత, ఆచారముల చేత పరిశుద్దులయిన 
బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు..వీరికి సంక్రమిస్తుంది. వీరు 
నర్మములు చేయుటకు, బ్రహ్మ చర్యము మొదలగు ఆశ్రమ 

ుములనుపాటించుటకు అర్హులు అవుతారు. బ్రాహ్మణ, 

కాకుండా బ్రాహ్మణులు అయిన వాళ్లు ఆరు కర్మలను నిర్వర్తించాలి. అవి 
ఏమిటంటే... వేదములను అధ్యయనం చేయడం, వేదములను 
ఇతరులచేత అధ్యయనం చేయించడం, ఇతరుల నుండి దానములు 
తీసుకోవడం, ఇతరులకు దానం చేయడం, యజ్ఞములు చేయడం, 
ఆచరించవలసిన షట్కర్మలు. 


పైన చెప్పబడిన కర్మలు విధింపబడ్డాయి. ఇవే 


లు చేయించడం. ఇవి బాహ్మణులు 


115 


శ్రీమద్భాగవతము 


క ధనమును తీసుకొన వచ్చును. ఆ పన్నుల రూపంలో వచ్చిన 


ఉండాలి. అంతే కాకుండా వైశ్యులు వ్యవసాయము, పంటలు 
పండించడం, వ్యాపారము చేయడం, పశుపోషణ, మొదలగు వ త్తు 
ద్వారా తమ పోషణను నిర్వహించుకో 


శూదులు బాహ్మణ, క్షత్రియ, వైశ్యులను సేవిస్తూ, వారు 


ఇచ్చిన ధనముతో పోషణ జరుపుకోవాలి. (ఈ శ 


నద్ర ధర్మానికి విపరీత 
అర్థం చెబుతారు. కాని అసలు అర్థం ఇలా చెప్పుకోవచ్చు. సేవించడం 
అంటే సర్వీస్‌ చేయడం. వారు ఇచ్చిన ధనముతో పోషణ 
జరుపుకోవాలి. అంటే ఉద్యోగం చేయడం. . జీతం తీసుకోవడం. 


ద్యోగం అంటే ఐ.ఏ.యస్‌, ఐ.పియన్‌ దగ్గర న 


)ంండి కింది తరగతి 


ద్యోగి వరకు వర్తిస్తుంది. వారు ఇచ్చినది అంటే వీరికి జీతాలు అన్నీ 


పజలు కట్టినపన్నుల నుండి వస్తాయికదా! ఇలా అర్ధం చేసుకుంటే 


రోజుల్లో వాణిజ్యం, వ్యాపారం, వ్యవసాయం చేసేవాళ్లు అందరూ వైశ్యులు 
ఉన్న వారు అందరూ 


అనీ, మిలిటరీ అంతా క్షత్రియులు, సర్వీస్‌లో 


శూదులే అని అనుకోవాల్షివస్తుంది. ౫ 


116 


స 


bes 
ర్రో 
టో 
3 
ర్ల 


సాధారణంగా మానవులు భూమిని దున్ని పంటలు 


పండించి జీవిస్తారు. కాని అందులో జీవహింస జరిగే ఆ 
కాబట్టి ఇతరులను యాచించకుండా, ఎవరైనా ఇస్తే తీసుకొని 


వాత, 


ఇతరుల నుండి థాన్యము అంటారు. 
ఎవరైనా ఇస్తే తీసుకొ 


ను యాచించడం, బుతము 
తము అంటారు. ప్రతిరోజూ 


కొంత నిజం Ca మ అ కొంత ఈ బద్దం బు 


117 


శ్రీమద్భాగవతము 


నీచవ్యత్తులు అని పెద్దలు నిర్వచించారు. అందుక, 


క్షత్రియులకు వాణిజ్యము, సేవకావ్యత్తి నిషేధించారు. 


రొ ధర్మ నందనా! పుట్టుకతో ఎవరూ బాహ్మణులు కాలేరు. 
అనిపించుకుంటాడు. 


లను ఆచరించిన వాడే బాహ్మణుడు 


బాహ్మణుడు అయిన వాడు ఇందియములను, మనస్సును 


అదుపులో పెట్టుకోవాలి. ఏ పని చేసినా దానిని ఒక తపస్సులాగా 


చేయాలి. ఎల్లప్పుడూ శుచిగా ఉండాలి. ఉన్నదానితో తృప్తిగా జీవిన 
సంతోషంగా ఉండాలి. అందరినీ క్షమించగలిగే గుణము కలిగి 


ఉండాలి. సాటి వారితో పరుషంగా కాకుండా ఎంతో సరళంగా 


మాట్లాడాలి. శాస్త్ర పరిజ్ఞానము కలిగి ఉండాలి. సాటి వారి పట్ట, 
జంతువుల పట్ల దయకలిగి ఉండాలి. ఎల్లప్పుడూ సత్యమునే పలకాలి. 
అబద్ధములను చెప్పకూడదు. భగవంతుని మీద భక్తితో, తన 
సర్వస్వమునూ ఆ పరమాత్మక 


భలం 


ఎలు. ఈ లక్షణములను కలిగిన వారిని బాహ్మణులు 


తత్వమును తెలుసుకోవడం, క్షమాగుణము కలిగి ఉండటం, 


ఆ చా 


ప్రూజించచడం, ఇతరుల ఎడల పసన్నంగా ఉండటం, 


బాహ్మణులను 


ఎల్లప్పుడూ సత్యమునే పలకడం ఇవీ క్షత్రియుని లక్షణములు. 


118 


సప్తమ స్కంధము 


దేవతల యందు భక్తి ప్రమత్తులు కలిగి ఉండటం, 
గురువులనుపూజించడం, భగవంతుని ఎడల అచంచలమైన భక్తి 
కలిగి ఉండటం, ధర్మంగా ధనం సంపాదించడం, ధర్మంగా కోరికలను 
తీర్చుకోవడం, వేదముల యందు విశ్వాసము కలిగి ఉండటం, 
ప్రతిరోజూ ధన సంపాదన మీద లగ్గం చేయడం, ధనం 
సంపాదించడంలో, వ్యాపారం చేయడంలో నేర్పుగా వ్యవహరించడం, 
ఇవీ వైశ్యులకు ఉండవలసిన లక్షణములు. 


బాహ్మణ, క్షత్రియ,వైశ్యులను గౌరవంగా చూడటం, వారికి 
నమస్కరించడం, శుచిగా ఉండటం, మనసులో ఎటువంటి 
దురాలోచన లేకుండా ఇతరులకు సేవచేయడం, ఎల్లప్పుడూ నిజం 


చెప్పడం, గోవులను బాహ్మణులను పూజించడం, రక్షించడం, ఇవ్‌ 


పూజించడం, భర్తకు అనుకూలంగా ఉండటం, 
భర్తయుక్క బంధువులను ఆదరించడం, భర్త చెప్పిన మాట వినడం, 


ఇవీ పతివ్రతా లక్షణములు. ప్రతి స్తీ రోజూ తగినట్టుగా 
అలంకరించుకోవాలి. మంచి ఉతికిన వస్త్రములు ధరించాలి. 


Pa 


ఎల్లప్పుడూ శుభంగా ఉండాలి. ఇంటి శుభంగా ఉంచుకోవాలి. 


ఉన్నంతలో ఇంటిని చక్కగా అలంకరించాలి. ఇంట్లో ఉన్న వస్తువులను 
చక్కగా పొందికగా అమర్హుకోవాలి. భర్తయొక్క కోరికలకు 
అనుగుణంగా నడచుకోవాలి. వినయంగా ఉండాలి. చిత్త 
చాంచల్యమునకు లోనుకాకుండా మనస్సును, ఇంద్రియములను 
అదుపులో ఉంచుకోవాలి. ఇతరులతో ప్రియం గానూ, మృదువుగానూ 


119 


శ్రీమద్భాగవతము 


సంభాషించాలి. ఎప్పుడూ సత్యమునే పలకాలి. ఎల్లప్పుడూ భర్తసేవలో 
నిమగ్నం అయి ఉండాలి. దొరికిన దానితో, భర్త తెచ్చిన దానితో తృప్తి 
పడాలి. లేనిది కావాలని ఆరాటపడకూడదు. ఉన్నంతలో ఇతరులకు 

పెట్టాలి కానీ అంతా నాకే కావాలని అనుకోకూడదు. ఇంటి పనులను 


నైపుణ్యంతో చక్కదిద్దుకోవాలి. ఏ సమస్య వచ్చినా సామరస్యంతో 


పరిష్కరించుకోగలగాలి. అందరితో స్నేహంగా ఉండాలి. ఇవీ 

దుర్మార్దుడు కాకుండా, పాతకుడు కాకుండా, ఒక మంచి లక్షణములు 
కలిగిన భర్తకు ఇల్లాలిగా ఉన్న స్త్రీకి ఉండవలసిన లక్షణములు. 

(భర్త దుర్మార్గుడు దుష్టుడు, క్రూరుడు అయితే భార్య కూడా దానికి 
తగినట్టే ఉండాలి కానీ, పతివ్రతా లక్షణాలు పనికి రావు అని భావము. 
మంచి లక్షణములు కలిగిన భర్తను భక్తితో సేవించిన భార్య, 
వైకుంఠములో భర్తతో సహా సుఖించగలదు. 


ఈ నాలుగు వర్ణముల వారు కాకుండా మిగిలిన వారు, 
వారి కులములకు నిర్దేశించిన వ్యత్తులు చేసుకుంటూ 
జీవించాలి. అంతేకానీ, దొంగతనములు, మోసము చేసి 
జీవించకూడదు. ఒక్కొక్క యుగమునకు ఒక్కొక్క ధర్మం ఉంటుంది. 
ఆ యా యుగములలో ఆయాధర్మములను పాటించాలి. అప్పుడే వారికి 


ఏదమును చేరుకుంటారు. 


120 


సప్తమ స్కంధము 


. కోర్కెలు తీర్చుకోవడం, కామ 
వ సహజం. కానీ అది మితంగా 
ఉండాలి కానీ అతి పనికిరాదు. అదే పనిగా కామ కోరికల మీద ఆసక్తి 
పెంచుకుంటే, చివరకు ఆ కామకోరికల మీద విరక్తి పుడుత 
వోట అదే పనిగా విత్తనములు నాటుతుంటే, ఆ నేల బలహీనం 

దిరి, అగ్నిలో a నేతి fit: 
ఆరిపోతుంది. కామ కోరికలు కూడా అదేపనిగా అ టూ ఆ 
నందం కలగకపోగా, చివరకు విరక్తి పుడుతుంది. 


కోరికలు + అనుభవించడం మా? 


ఏంది. ఒకే 


ఓ రాజా! ఇప్పటి వరకూ నేను నీకు మానవులలో ఈ ర్న 


ప్ర  శూత్రుడు కాడు. ఈ విషయాలు cen 
స్‌ు పుట్టుకనే ప్రాతిపదికగా తీసుకొని కులాల మధ్య భేదాలు 


ధము పదకొండవ అధ్యాయము 


ఓం తత్సత్‌ ఓం తత్షత్‌ ఓం తత్సత్‌ 


121 


నారుదుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు. 


“ధర్మనందనా! బహ్మచారికి ఉండవలసిన లక్షణములను 


గురించి చెబుతాను శద్దగా ఏను. బహ్మచర్యము అవలంబించు వ్యక్తి 


ఇంద్రియములను జయించాలి. గురువు గారి ఎడల భక్తి, విశ్వాసము 
కలిగి ఉండాలి. (ఇప్పుడు విద్యార్థులు “ఆ టీచరుకు తెలిస్తే కదా నాకు 
చెప్పడానికి” అని అంటూ ఉంటారు. అది విద్యార్ధి లక్షణము కాదు. 
బ్రహ్మచారి తన గురువుగారిని భక్తితో సేవించాలి. గురువు గారితో 
పాటు గురుకులములోనే నివసించాలి. ఉదయము సాయంత్రము 
సంధ్యావందనము చేయాలి. గురువు గారిని ఆరాధించాలి. 


ప్రతిరోజూ హోమం చెయ్యాలి. అగ్నిని, సూర్యుని 
ఆరాధించాలి. విష్ణువును పూజించాలి. గురువు దగ్గర వేదములను 
అభ్యసించాలి. ప్రతిరోజూ వేదములను అభ్యసించిన తరువాత, 
గురువుగారి పాదముల మీద తల పెట్టి నమస్కరించాలి. బ్రహ్మచారి 
అయిన వాడు జింక చర్మమును, నార చీరలను,జటలను, 
కమండలమును, దర్భలను ధరించాలి. ఉదయము, సాయంత్రము 
భిక్షాటన చేసి, తాను తెచ్చిన భిక్షను గురువుగారికి సమర్శ్హించాలి. 
గురువుగారి అనుమతితో ఆ భిక్షను 
మొదలగుపుణ్యదినములలో ఉపవాసము చెయ్యాలి. బ్రహ్మచారి 

122 


స్వీకరించాలి. ఏకాదశి 


ల అనవసరంగా మాట్లాడకూడ తకు స స్తీ reer 
ఎటువంటి మగవారినైనా మోహంలో పడవేస్తుంది. 


యువకులు అయిన బహ్మ చారులు గురువుగా! 
తలకు నూనె రాయించుకోవడం, దువ్వించుకోవడం, ఆ 
నమ 
స్రీలకు దగ్గరగా ఉన్న బహ్మచారి మనసు 
ఆ ౧ చై, క 

ఏకాంతంగా గడపకూడదు. 


స్త్రీ అగితో 
. అగ్ని దగ్గర నేతిపాత్ర పెడితే ఎలా కరిగిపోతుందో అలాగే 


అందుకని స్త్రీల 


తొక్కుతుంది. దానికి అవకాశం ఇవ్వకూడదు. పైన చెప్పబడి 
ధర్మములు బ్రహ్మ చారులే కాదు గృహస్థులు, యతులు కూడా 


పాటించాలి. 


123 


శ్రీమద్భాగవతము 


దు. అది గ్యప గ 


పరస్త్రీలను కగశెతి చూడకూడ 


చెబుతాను విను. బ్రహ్మ చారులు అకక ఎతొకు 
ంసుకోకూడదు. శరీరమును ఇతరుల pn ముఖ్యంగా స్తీ చేత 


పరిమళ వస్తువులను వాడకూడదు. బ్రహ్మ చారి అయిన వాడు పైన 
చెప్పబడిన ధర్మములను ఆచరిస్తూ గురువు దగ్గర విద్యను 


అభ్యసించాలి. 


వు గారికి తన శక్తి మేరకు 
5సమును కానీ స్వీకరించాలి. వేరే 
పోవడానికి వీలులేని శిష్య లు, గురువుగారి దగ్గరే ఉంటూ 


గురువును సేవించుకుంటూ ఉండాలి. 


ఓ ధర్మరాజా! మానవులు ఏ ఏ ఆశ్రమ ములో be: వారైనా, 


లి 


అందరినీ సమంగా చూడాలి. 


శనలోనూ, అన్ని జీవులలోనూ ఆ విషు 


ఇ వు అత లా ఉన్నాడని 


భగవంతుని దర్శించేవాడు 


భావించాలి. ఈ విధంగా అందరిలోనూ 
పరబహ్మ పదమును పొందుతారు. 


124 


స 


bes 
ర్రో 
ట్లో 
3 
ర్ల 


ఓ ధర్మనందనా! ఇప్పుడు నీకు వానప్రస్థము ఆశ్రమమును 
స్వీకరించిన వారు ఆచరించవలసిన ధర్మ ములను గురించి 

. ఈ ధర్మములను ఆచరించిన వారు ఎటువంటి 
శమలేకుండా మహర్లోకమునకు చేరుకుంటారు. 


వానప్రస్థములో ఉన్న వారు భూమిని దున్ని ధాన్యమును 
పండించకూడదు. కాయకూరలు అగ్ని మీద ఉడికించినవి, వండినవి 
తినకూడదు. పండిపండని దోర కాయలను తినరాదు. సూర్యరశ్మి 
ఆధారంగా చెట్టుమీద పండిన పళ్లను మాత్రమే తినాలి. సహజసిద్ధంగా 
మొలిచిన మొక్కల నుండి లభించే ఆహారమును, అనగా దుంపలను 
దంచిన పిండిని తినాలి. 


ప్రతిరోజూ అగ్ని కార్యము చేయడానికి చిన్న కుటీరమును 
కానీ, చిన్న ఇల్లు కానీ నిర్మించుకోవాలి. లేకపోతే అనువైన 
కొండగుహలలో ఉండాలి. వానప్రస్థాశమములో ఉన్న వారు ఎండకు, 
వానకు, చలికి తట్టుకోగలగాలి. వాటి వల్ల బాధపడకూడదు. తల 
వెంట్రుకలను జడల మాదిరి కట్టుకోవాలి. మ్యగచర్మమును, 
కమండలమును, నారచీరలను ధరించాలి. ఈ వానప్రస్థ ఆశ్రమ 
ధర్మమును తన శక్తి కొద్దీ 12, 8, 4 2 సంవత్సరము లు లేక 
జకసంవత్సరము పాటు ఆచరించాలి. 


ఎప్పుడైనా జ్వరము వలన కానీ, వ్యాధి వలన కానీ వానపస్థ 
ధర్మములను నిర్వర్తించలేకపో లు ఉండి దేహమును 


తే ఉపవాసము 


125 


శ్రీమద్భాగవతము 


మమకారమును వదిలిపెట్టాలి. ఈ దె 


వాలి. వాక్కు శక్తిని  అగ్రిలోనూ, కుతే ఉన్న శక్తిని 
ములలో ఉన్న తిరిగే శక్తిని ie nail > 
ఉననేంద్రయుయుల శక్తిని ప్రజాపతిల్‌ నూ లగ 


కలపాలి. బుద్ది శక్తిని బ్రహ్మలో లీనం త్‌ నిలు, అ 
మమకారమును, పనులు చేసే శక్తిని, సమస్త కర్మలను రుద్రునిలో 
కలపాలి. శరీరంలో ఉన్న చైతన్యమును క్షేతజ్ఞడు అయిన ఆత్మలో 
కలపాలి. 


126 


సప్తమ స్కంధము 


అయిపోతుంది.” అని నారదుడు ధర్మరాజుకు 


వివరించాడు. 


నారదుడు ధర్మరాజుకు యతి ధర్మముల గురించి ఇలా 


“ఓ ధర్మరాజా! యతిధర్మమును అనుష్టించిన వ్యక్తి 
యములమీద ఆసక్తిని, విషయ వాంఛలను వదిలిపెట్టి, 
మాత్రమే తనది అనుకొని, దేశాటన చేయవలెను. 
బక గ్రామములో ఒక రాత్రి మా త్రమే ఉ ఉండవలెను. ఇంక వస్త్రధారణ 
మునకు వస్తే, కేవలము శరీరము  కప్పుకొనుటకు మాత్రమే 
స్రము ధరించవలెను. దండము, కమండలము మొదలగు నన్నాసికి 
ఉండవలసిన వస్తువులను మాత్రమే తనతో ఉంచుకో 
ఇతరము ఏ వస్తువును తన దగ్గర ఉంచుకో 


నవలెను. 
ఎత్తి జు తీసుకొనవలెను. ఎక్కడా గృహము 
నిలకడగా ఉండరాదు. 


నిర్మించుకొని 


127 


శ్రీమద్భాగవతము 
సమస్త జీవుల ఎడల సమభావము కలిగి ఉండవలెను. 

ఎల్లపుడూ శాంతంగా ఉండవలెను. నారాయణ నామస్కరణము 
చేయవలెను. సన్యాసి అయిన వాడు ఈ బాహ్య ప్రపంచమును 
గురించి పట్టించుకోరాదు. తనలో ఉన్న ఆత్మలోనే సమస్త విశ్వమును 
చూడగలగాలి. అలాగే ఈ సమస్త విశ్వం పరమాత్మ స్వరూపమే అన్న 
జ్ఞానమును కలిగి ఉండాలి. తాను మెలుకువగా ఉన్న స్థితి నుండి 

సుషుప్తి స్థితికి జారుకునే సమయంలో, జాగ్యతికి, సుషుస్తికి మధ్యలో 
ఉన్న క్ష స్థితిలో తన మననునునిలిపి తన ఆత్మలో పరబ్రహ్మ 
స్వరూపమును దర్శించాలి. 
(అంటే అటు మెలుకువ కాదు ఇటు నిద్ర కాదు మధ్య ఉ; 
అప్పుడు అర్థనిమీలిత నేత్రములతో అంటే సగం కళ్లు మూ 
తెరిచిన స్థితిలో ఉండాలి) 


స్తితి. 


Ey" 
సి సగం కళ్లు 


సన్యాసి అయిన వాడు మృత్యువుకు భయపడరాదు. చాలా 
కాలం బతకాలి అని కూడా అనుకోరాదు. మృత్యువును సంతోషంగా 
ఆవ్వానించగలగాలి. కాలాను గుణంగా కలిగే జనన మరణములను 
చదువుకున్నాము కదా అని వాటి మీద ధనార్జన చేయడం పనికిరాదు. 
వ్యర్థమైన శాస్త్ర పరిజ్ఞానమును విడిచిపెట్టాలి. ఏదో ఒక పక్షము 
అవలంబించి, ఎదుటి వాడికి ఏమీ తెలియదు అని దూషించరాదు. 
ఆడంబరము కొరకు కాషాయములు దండము, కమండలము 
ధరించరాదు. ధరించే కంటే దండ కమండలములను 
విడిచిపెట్టడమే మంచిది. 
(కొంత మంది సన్యాసులు కాషాయరంగులో ఉండే సిల్కు (పట్ల 
వస్త్రములు ధరించడం మనం చూస్తూనేఉన్నాము) 


128 


సప్తమ స్కంధము 


సన్యాసి తాగు ఆత్మజ్ఞాన వ 
కలిగినప్పటికినీ బాహ్మ ప్రపంచమునకు ఏమీ తెలియని వాడి వలె 
కనపడాలి. పిచ్చి వాడి వలె. చిన్న బాలుడి వలె, మూగవాట్‌ 
కనపడాలి. అంతేకానీ, లేని పోని పటాటోపములగు జ్ర = 


రు ధర్మరాజా! ఈ స లో నీకు ప్రహ్లాదునః కు 
అజగరుడు అనే సన్నాసికి మధ్య seh సంభాషణను నీకు 


పద్పదిస్తున్నాడు. అరక pn నదీ తీరంలో శ్‌ మీద పడుకొని ఉన్న 
మూచాడు. ఆయన శరీరం అంతా దుమ్ము కొట్టుకొని 
కా సరిగా లేవు. ఆయన 
ెట్లాడే మాటలను బట్టి అతను ఎవరో ఏ 
లుసుకోలేకపోయారు. ఆ 


ధ్యడమైన శరీరమును కలిగి ఉన్నారు. ఎందుకంటే, పతిరోః 

ప్రాపంచిక ౭ భోగములు అనుభవించేవారూ ప్రప చస 9] 
ో నిమగ్నమైన వారు మాత్రమే ఇటువంటి ధృడమైన, కాంతి 

వంతమైన శరీరమును కలిగి ఉంటారు. వేళకు షడ్రసోపేతమైన 


129 


శ్రీమద్భాగవతము 


భోజనము, శరీరమునకు తగిన వ్యాయామము లేనిదే ఇటువంటి 
శరీరం కలిగి ఉండటం సాధ్యంకాదు. కానీ తమరిని చూడబోతే మీరు 
ఏ పనీ చేస్తున్నట్టు కనిపించడం లేదు. సరిగా భో 
చేస్తున్నట్టు లేదు. నీ వద్ద అందుకు తగిన ధనము కూడా లేదు. తమరు 
ఈ ప్రాపంచిక భోగములను అనుభవిస్తున్నట్టు కనిపించడం లేదు. 
అటువంటప్పుడు తమరికి ఇటువంటి ఆరోగ్యవంతమైన, ధ్యడమైన 
శరీరం ఎలా వచ్చింది. తమరిని చూడజ్‌ 


శితే విద్వాంసుల మాదిరి 
కనిపిస్తున్నారు. మరి ఇలాగా పిచ్చివాడి మాదిరి తిరగడానికి, ఏ పనీ 
చేయకుండా ఒకచోట పడి ఉండటానికి కారణం ఏమి? తమరికి 
అభ్యంతరము లేకపోతే నాకు తెలియజేయండి.” అని వినయంగా 


ఆ ముని ప్రహ్లోదుని వంక ఆదరంగా చూచాడు. అతనితో 
ఇలా అన్నాడు. “మీరెవరో నాకు తెలియును. నీవు అనురులలో 
శేష్టుడవు. అచంచలమైన విష్ణుభక్తి కలవాడివి. ఆత్మజ్ఞాన సంపన్ముడవు. 
ఈ లోకంలో ఎలా మెలగాలో, పరలోక సుఖాలకొరకు 
ఏమేమిచెయ్య్మాలో అన్నీ తెలిసినవాడవు. నీ హృదయంలో ఆ శ్రీహరి 
ప్రకాశిస్తున్నాడు. నీవు అడిగావు కాబట్టి నీ ప్రశ్షలకు అన్నిటికీ 


7 


నేను చేసిన కర్మల ఫలితంగా ఇప్పటికి ఎన్నో జన్మలు 
ఎబుత్తాను. అటు మోక్షమార్గమును అవలంబించాలన్నా ఇటు పతనమై 
జంతువులు, పక్ష 
వంటిది. అట్టి మానవ జన్మను ప్రస్తుతము నేను పొందాను. 
సాధారణంగా మానవ జన్మను పొందిన వారు సుఖములు 


130 


ల జన్మలు ఎత్తాలన్నా ఈ మానవ జన్మ ఒక ద్వారము 


చేస్తుంటారు. కాని ఆ కర్మల వలన మానవులకు దు: మే 
గడం లేదు. అందుకని నేను కర్మలు 


ప వా సుఖములు pa కములు. అందుకని నేను ఏ 


కర్మలూ చేయడం లేదు. కాని మానవులు మాతము నిరంతరమూ 


, అపరిమితంగా దు:ఖము 


అనుభవిస్తూ, ఈ సంసార చకంలో గిరగిరా తిరుగుతున్నారు. 


ప్రపంచములో సుఖాలు అనబడేవి ఎండమ 
వంటివి. దూరం. 


పోతే ఏమీ ఉండవు 


నుండి నీరు ఉన్నట్టు భమ TNE కాని 
). అలాగే సుఖాలు కూడా మన కళ్లెదుట 


ట్టు అవి సుఖాలు కావు, దు:ఖాలు. కాని 
ఖము అనేది గడ్డిచేత కష్టబడిన జలాశయము వంటిది. నీరుపైకి 


కేవలం తన శరీరముతో చేసే కర్మల ద్వారానే తనకు 
వ గుత దు:ఖాలు పోతాయి అనే వాడికి ఈశ్వరుడి 
మీద నమ్మకం ఉండదు. అటువంటి వాడు చేసిన పనులన్నీ విఫలమై, 


131 


శ్రీమద్భాగవతము 


చివరకు దుఃఖమే మిగులుతుంది. కాబట్టి కర్మలు చేయడం, దాని 


పోతే చింతించడం, చివరకు rN వటి 
వలన ఎటువంటి సుఖం కలుగుతుంది? 


నేను ఈ ౩ ప్రపంచం అంతా తిరుగుతు 


కోవడం, ఎవరికీ 


ప్రపంచంల్‌ క్‌ 


ధనాన్ని సంపాదిం చడం, దానిని దాచు 
దానం చెయ్య పోవడం, ఇంద్రియ నిగ్రహం లేకపోవడం, దాచుకున్న 
ధనం ఎవరైనా ఎత్తుకుపోతారేమో అని భయం భయంగా నిద్రకూ 
సరిగా పోకపోవడం, ఇటువంటి కష్టాలను పడుతున్న ధనవంతులను 
ఎంతోమందిని చూచాను. అంతే కాకుండా ఎక్కువ ధనమును 
కూడబెట్టిన ధనవంతులకు రాజుల వలన (పన్నుల రూపంలో తన వద్ద 
ఉన్న ధనాన్ని ఎత్తుకుపోతారని, దొంగల వలనా, శత్రువుల వలనా, 
బంధువుల వలనా, యాచ 


కుల వలనా, కాలాను గుణంగా సంభవించే 


(మనం పతి దినం ఇలాంటి వారిని చూస్తూనె ఉంటాము. 
కొంతమంది ఎంత ఉన్నా ఏమీలేదని, అని ఏడుస్తుంటారు. కొంత 


౦ది ఏ వస్తువు చూచినా అది నాకు కావాలి. నాకు దక్కనిది 


132 


ఎవరికె దక్కడానికి వఏలులేదు అని పంతం పడుతుంటారు. కొంత 
ల్లప్పుడూ ఏదో ఒక దానికి భయపడుతూనే ఉంటారు. మరి 


కొంత మందికి చటుక్కున ఉట్టి పుణ్యానికి కోపం వస్తుంది. ఆ కోపంలో 
వారు ఏమి చేస్తారో వారికే తెలియదు. ఈ వ 


మరి కొంద మ a aes వాడి మీద వల్లమాలిన ప్రేమ 
అడిగినది కాదనలేడు. 
పోగొట్టుకున్న వాళ్లమాదిరి భినంగా ఉంటారు. కారణం తెలియదు. ఇవి 
అన్నీ అవలక్షణాలు. వీటిని వదిలిపెడితే శాంతంగా జీవనం గడపవచ్చు 


మరి కొంత మంది ఎప్పుడూ ఏదో 


రూ లా లభించిన ఆహారమును 
క స దొరికితే తింటాను. లేకపోతే లేదు. ' 


ఆ —o 


133 


శ్రీమద్భాగవతము 


లభించిన ఆహారము 


సువాసనలు వేస్తుంటుంది. మరొకప్పుడు చెడిపోయిన వాసన వే 
ఒకపుడు శద్ధగా భిక్ష వేస్తారు. మరొకప్పుడు మొహాన విసిరి వేస్తారు. 


కూడా ఒకప్పుడు తినడానికి వలుగా ఉంటుంది, 


౦ రుచి లేకుండా ఉంటుంది. ఒకప్పుడు 


స్తుంది. 


నాకు ఏ విధమైనా ఆహారము, ఏ రకంగా లభించిన 
దానిని అమృతంగా స్వీకరిస్తాన ౨. అంతేగానీ, విముఖత చూపను. 
అలాగే ఎవరైనా పట్టు వస్త్రము ఇస్తే తీసుకుంటాను. 
ఇచ్చినా తీసుకుంటాను. ఏమీ ఇవ్వకపోయినా సంతోషిస్తాను. ఒకప్పుడు 
పట్టు వస్త్రము కట్టుకుంటాను. మరొకప్పుడు గోచీ ధరిస్తాను. ఏది 
లభించిన సంతోషంగా, తృప్తిగా ఉంటాను. నేల మీద రాళ్ల మీద 
పడుకుంటాను. ఎవరైనా నన్ను తీసుకొని వెళ్లి వారి ఇంట్లో 
మీద పడుకోబెడితో పడుకుంటాను. నాకు రెండూ ఒకటే. ఏమీ తేడా 
ఉండదు. 


పరుపు 


ఓ ప్రవ్లాదా! నేను ఒకప్పుడు మహారాజును. రోజు స్నానం 
చేసి, చందనము మొదలగు పరిమళదవ్యములను పూసుకొన్నాను. 
పూల మాలలుఅలంకరించుకున్నాను. గు ర్రాల మిండ 
రథం మీద తిరిగాను. ఇప్పుడు ఏమీ లేని వాడి మాదిEః 
తిరుగుతున్నాను. నేను ఎవరినీ నిందించను. ఎవరినీ పొగడను. 
లోకంలో ఉన్న అందరికీ శ్రేయస్సు కలగాలనీ, అందరూ సుఖంగా, 
శాంతితో, భగవంతుని మీద అచంచలమైన భక్తితో జీవించాలని 
కోరుకుంటాను 


134 


స 


bes 
ర్రో 
ట్లో 
3 
ర్ల 


ప్రతి వాడుకూడా మనస్సులో ఎటువంటి భేదబుద్దిని 
పెట్టుకోకూ కదు. మనస్సును నిర్మలంగా ఉంచుకోవాలి. మనస్సు 
ఎప్పుడూ అది కావాలనీ, ఇది వద్దనీ కోరుకుంటూ ఉంటుంది. అది 
సహజం. దానికి మూలము నేను నాది అనే అహంకారము. కా 
మనసులో కలిగే సంకల్పాలను మనసులోనే నాశనం చేయాలి. 
మనసును అహంకారంతో కలపాలి. ద కూడిన 


పతి మనిషీ ఆతా. సృనందాన్ని వ పొందుతాడు. దానిని మించిన ఆనందము 


ఆయి 


చకా లభించదు. అప్పు6 


యందు ఆసక్తి నశిస్తుంది. 


పహ్లోదా! నీవు కూడా భగవంతుని ఎడల అచంచలమైన 
మీద ఆసక్తి లేనివాడవు. అందుకనే 


ూట్లాడాను.”అని అన్నాడు. 


ఆ మాటలు విన్న పహ్లోదుడు పరమానంద భరితుడు 
ఆ మునికి నమస్కరించి ఆయన అనుమతి తీసుకొని 
్యహమునకు వెళ్లాడు.” అని నారదుడు ధర్మరాజుతో 


రుం తత్ఫత్‌ రుం తత్లత్‌ ఓం తత్షత్‌. 


135 


అందరి గు | న లా te 1 రూ శ | 


“ధర్మనందనా! గృహస్థు ఎల్లప్పుడూ గృహములో నివసిస్తూ 
ఉంటాడు. ప్రతిరోజూ ఏదో ఒక కర్మ చేస్తూ ఉంటాడు. కాని ఆ కర్మలు 
అన్నిటినీ ఏ Soe లేకుండా చెయ్యాలి. ఫలాన్ని ఆశించి ఏ కర్మా 

రుకూడదు. తాను చేసిన కర్మలు అన్నీ పరః రూత్మ పరంగా 
చెయ్యాలి. ఆ కర్మలు అన్నిటినీ పరమాత్మకు అర్చించాలి. అప్పుడు ( 


వు. ఆ పకారంగా కర్మలు చేస్తూ 


యం పూజించడం, స్తోత్రముచేయడం, భగవంతుని కథలు 
గాము మీద, భార్యాబిడ్డల మీద, ఇంటి మీదా, ఆస్తు 

ఉన్న న, బంధాలను మెల్ల మెల్లగా విడిచిపెట్టడం చేయాలి. 

ఇంకా, తనకు అవసరమైన వస్తువులను మాత్రమే తన వద్ద 

స ములయందు 


ల మీదా 


వి ki 


ఎను, పాపంచిక విషయవ 


136 


వదిలిపెట్టాలి. గ్యహస్తుకు తల్లి తండ్రులు, భార్యాబిడ్డలు, జ్ఞాతులు, 
సోదరులు, మిత్రులు, ఉంటారు. వారు అడిగిన కోరికలు అన్నిటినీ తన 


కాబట్టి ఆ పండినపంటలను తను కవత. ఎంత కావాలో అంతే 
తీసుకోవాలి. అలాగే భూమిలో దొరికే ఖనిజములను 
తనకు అవసరమైనంత వరకే తన వద్ద ఉంచుకోవాలి. అలాగే తనకు 


ాపుతుల యొక్క కడుపు నిం: కోడానికి ఎంత 
వరకే ధన మును సంపాదించాలి. కకం ca ౦కు 


అధికారక టా 


(ఈ నాడు కూడా ఇది అమలులో ఉంది. ఆదాయానికి 
మించిన ఆస్తులు కలిగి ఉండటం నేరం. కాని ఇది కేవలం 


లకే పరిమితం అయింది. నారదుడు చెప్పినట్టు దీనిని 


137 


శ్రీమద్భాగవతము 


భిక్రంగా ఉంటుంది.) 


కు ధర్మనందనా! మానవుడు తన సంతానమును 


అధికంగా 


సమానంగా తన సంతానము 


తక్కువ. కాబట్టి గృహస్థు అన్ని ప్రాణు 


మాదిరి చూడాలి. వాటికి కూడా తన శక్తి మే? 


అందించాలి. 


ను, ఆస్తులను సంపాదించి, , వాటి తో, 
సరము లేదు. తనకు ఏమి దొరికితే ౯ నేనే స తృప్తిపడటం 


ఏ! 


లను, తమ చుట్టుపక్కల ఉ ఉన్న పాణులను కూడా పూజిం లి, 


(2) 


రము అందచేయాలి. ఎంతసేపటికీ తమ కడుపునింపు 


ాణములు కూడా జ సిద్ధపడతాడు. bos సా౭ 
కానీ, ప్రియురాలి కోసరం కానీ తండ్రిని, గురు న ను కూడ 


సప్తమ స్కంధము 


ఏమైనా చేస్తాను అనే భావన వదిలిపెట్టిన వాడు, ఈశ్వరుని కూడా 
జయించగలడు. ఎందుకంటే, మగవాడు స్తీయొక్క అందానికీ, ఆమె 
తనకు ఇచ్చే లైంగిక సుఖానికి లొంగి పోతాడు. కానీ మరణానంతరము 


భూమిలోపల కీటకములకు ఆహారము అయ్యే ఈ శరీరం కన్నా అగ్ని 


ల్ల 


కీలలకు ఆహుతి అయి భస్మంగా మారే స్త్రీ శరీరం కన్నా అన్ని జీవులలో 


వ్యాపించి ఉన్న ఆ పరమాత్మ గొప్పవాడు కదా! కాబట్ట బుద్దిమంతుడైన 


వ్యక్తి ఇటువంటి అనవసరమైన అనురాగ మమకారాలకు దూర 
ఉంటాడు. 


గృహస్తు తనకు దొరికిన ఆహారమును తన సాటి జీవులకు 
పెట్టి తరువాత పత భుజిస్తాడు. గృహస్తు తనకు దొరికిన దానిని 
ముందు దేవతలకు, తరువాత పితరులకు, బుషులకు, అతిధులకు, 
తోటి ప్రాణులకు పెట్టి మిగిలింది తాను భుజిస్తాడు. గహస్రు న్యాయంగా 
ధర్మంగా ఎక్కువ ధనముసంపాదిస్తే ఆ ధనముతో వేదములలో చెప్పిన 
బుత్విక్కులను తృప్తిపరుస్తాడు. 


ఓ ధర్మరాజా! యజ్ఞయాగములలో నేతిని, ఆహార 
ధాన్యములను హోమగుండంలో వేసినంత మాతమున అవి 


పరమాత్మకు అందవు. బాహ్మణులకు, బుత్విక్కులకు, యాగమునకు 
వచ్చినవారికి, ఇతర పాణులకు తృప్తిగా భోజనం పెడితేనే, అవి 


పరమాత్మకు అందుతాయి. ఆ పరమ 


త్మ బ్రాహ్మణుల ముఖం ద్వారా, 


ఇతర పాణుల ద్వారా, తాను ఆరగిస్తాడు. 


139 


శ్రీమద్భాగవతము 


మానవుల యందు, పశుపక్షాదుల యందు ఆ పరమాత్మను దర్శించి, 


గృహస్తు బాహ్మణులయందు, ఇతర 


అర్చించాలి. 


ఇంకా గృహస్తు చేయవలసిన విధుల గురించి 
చెబుతాను శద్ధగా విను. 


వాస్య వరకు ఉన్న 15 దినములలో, తన తల్లి 
శులకు, తల్లి Wea బంధువులకు శ్రాద్ధకర్మలు చేయాలి. (దీనినే 

ుహాలయము అని మనము అ ము) ఇంకా, ఉ 

నము లలోనూ, ఉదయం సాయంత్రం 


నాలుగు బహుళ అ అష్టమి తి తిధులయందు; మాఘమాసములో వ కా! 
సప్తమి aus మఘ స ము తో వచ్చే పౌర్ణమి యందు, ఆ 


వాల 


చతుర్దశి . యందు; ఏకాదశి స కానీ, ద్వాదశి aan కానీ 


కూడిన శవణం, అనూరాధ, ఉత్తరఫల్లుని, ఉత్తరాషాఢ, ఉత్తర భాదపద 
నక్షత్రములయందు; ఇవన్షీ కుదరక పోతె తన జన్మ నక్షత్రవ యు రోజున, 
లేక పోతే శ్రవణా నక్షత్రము ఏరోజున ఉంటుందో ఆరోజున, తన 
పితరులకు తర్పణములు విడిచిపెట్టాలి. శాద్ధకర్మ నిర్వర్తించాలి. 


యి 


140 


సప్తమ స్కంధము 


ఎందుకంటే పైన చెప్పబడిన కాలములు అత్యంత శుభప్రదమైనవి. ఆ 
కాలములలో శుభకార్యములు చేయడం ఎంతో మంచిది. దానివలన 
ఆయుష్షు వృద్ధి చెందుతుంది. (పిత్యశ్రాద్ధము కూడా శుభకార్యముగానే 
పరిగణించారు మన పెద్దలు.) 


ధర్మనందనా! పైన చెప్పిన రోజులలో సన్మానం చేసి, జపం 
చేసి, హెమంచేసి, దేవతలను, బ్రాహ్మణులను పూజించి, పిత్యదేవతలకు, 
బ్రాహ్మణులకు, అతిధులకు, ఇతర ప్రాణులకు భోజనం పెడితే, ఆ 
గృహస్థుకు ఏ కాలంలోనూ దేనికీ € లోటు ఉండదు. అతని గృహము 
అక్షయంగా ఉంటుంది. 


ధర్మరాజా! గృహస్థు అయిన వాడు ఈ కింది 
శద్ధతో నిర్వర్తించాలి. భార్య గర్భంతో 
వము అ పుట్టిన తరువాత జాతక కర్మలు, 
ఉపనయనము, బ్రహ్మచర్య దిక్ష పెద్దవారుచనిపొతే 
వారికి దహన క్రియలు, ఉత్తర క్రియలు, తరువాత ప్రతి సంవత్సరము 
పెట్టడం మొదలగు కర్మలను యధావిథిగానిర్వర్తించాలి. 


ధర్మనందనా! ఇప్పటి వరకూ నీకు గృహస్థుచేయవలసిన 
కర్మల గురించి చెప్పాను. ఇప్పుడు గృహసు సేవించవలసిన తీర్దముల 
గురించి, పుణ్యకార్య ములు ల ప్రదేశముల టలు 
వివరిస్తాను. దీనికి ఒకటే గుర్తు. ఏ ఏ ప్రదేశ ములో అయితే మంచి 
ప్రవర్తన కలవారు, సత్పురుషులు నివసిస్తూ ఉంటారో, ఎక్కడ 
పరమాత్మను విగ్రహాల రూపంలో ఆరాధిస్తూ ఉంటారో అంటే 


141 


శ్రీమద్భాగవతము 


వేశములో అయితే తపస్సు విద్య, దయాగుణము 
మో ఆ పదేశమును పుణ్యమైన పదేశము 


అని 


అంతే కాకుండా ఎక్కడెక్కడ శ్రీహరిని అనునిత్యమూ 
పూజచేస్తూ ఉంటారో, ఎక్కడైతే గంగ మొదలగు పుణ్యనదులు 
కాయో, ఆ పదేశములు సకల శుభములకు 


వారణాసి, మధుర, సీతారాములు నివసించిన ఆశమ పదేశములు, 


గు కుల పర్వతములు, ఇవన్నీ కూడా పుణ్య 


పదేశములు అని చెప్పబడుతున్నాయి. గృహస్థు అయిన వాడు పైన 
చెప్ప బడిన 


సములు కానీ చేస్తే వారికి 


ఓ ధర్మనందనా! ఈ లోకంలో శ్రీహరి అవతారమైన 
లేరు.అందుకనే ఈ 
మాయ యాగ సందర్భంలో మీరు శ్రీకృష్ణునికి అగ్రపూజ చేసారు. 
మీకే కాదు ఈ చరాచర జగత్తులో శ్రీకృష్ణుని మించిన పుణ్య 
పురుషుడు లేనే లేడు. సకల జీవరాసులతో నిండి ఉన్న 


శ్రీకృష్ణుని మించిన పుణ్యపురుషుడు ఎవరూ 


142 


ఆన్నాడు. అందువలన ఈ పురము మా 
అని అంటారు. 


రములలో పురుషుడిగా ఉన్న పరమాత్తకు ఈ 


లోనూ అంకురించింది. ఒకరిని ఒకరు 


143 


శ్రీమద్భాగవతము 


5మానించుకోవడం మొదలుపెట్టారు. ఈ 
సమయంలో ప! శ్రేష్టుడు అయిన పరవ 
అందరికీ గుర్తుచేయవలసిన అవసరం ఏర్పడింది. ఆ కారణం చేత 
పరమాత్మ యొక్క ప్రతిమలను (విగ్రహములను పూజించడ 
యొదలయింది. ఆ విధంగా పరమాత్మ 


నాత్మ ఉన్నాడు అని 


ఆచారంగా ఏర్ట్రడింది. 


తృను ప్రతిమల రూపంలో, 
ఎన్నోవిధాలుగా, రకరకాల పూజా విధానమ లలో, ఉపకరణమ 
| మయొదలయింది. పరమాత్మ యందు భక్తి, శద్ధ లేకుండా, 
గ్రహములను పూజించినంత మాత్రాన ఏమ్‌ ప్రయోజనం 


తరువాత కాలంలో, పరమాళ 


> ల 35 


(ఆ పకారంగా విగహారాథన తేతాయుగ కాలం నుండి ఒక 


ఆచారంగా ఏర్పడింది. ప్రస్తుతం మనము విగహారాథగ 


స్‌ విగ్రహారాధనే పరవ ార్థంకాదు జ, క ఎ విగహముల 


sen చెబుతూ ఉంది. ఎ) 


శ్రీమద్దాగవతము 


రుం తత్సత్‌ రుం తత్ఫత్‌ క్‌ు తత్లత్‌ 


144 


తృప్తిగా శతం కు గడపడం pa అణ టల పాల 


అటువంటి బాహ్మణులను సాక్షాత 


కొంత మంది కర్మలు 
చేయడం యందే నిమగ్నమై ఉంటారు. మరి కొదరు తపస్సు 
చేసుకుంటూ ఉంటారు. మరి కొందరు వేదములు, శాస్త్రములు 
అధ్యయనం చేస్తుంటారు. మరి కొంత మంది జ్ఞానమును, 


భసినస్తూ ఉంటారు. bata అయిన వాడు 


(దేవతలకు ఇచ్చేవి హవ్యములు, పితరులకు ఇచ్చేవి కవ్యములు. 
పితృదేవతలను అర్చిస్తారు.) 


145 


శ్రీమద్భాగవతము 


ఆడి 


గృహస్టు తన పితరులకు శ్రార్ధకర్మలు చేసేటప్పుడు తగిన 


బ్రాహ్మ ణులు దొరకని పక్షంలో, ఇతర బాస ణులకు, వారి వారి 
శ గల తారతమ్యము లను బట్టి వారికి హవ్వ 


, తపస్సు విద్య ఈ 


జ్ఞానము 


కవృ ములను సమర్చ్హించాలి. 


పుడు, కనీసం ఒక్క బాహ్మణుడికైనా 


ము ఉంది కదా అని శార్ల 


య! లాక్‌ మంది టు భోక్త లుగా పిలువరాదు. శార్ల 


పిలిస్తే, పితృకార్య ముతో శద తడి 
ఆధి ౧ 


పదార్థములు సరిపోవు. 

తగని వారెవరో గుర్తించడం కనక కర బ్రాహ్మణులను 
అర్చించడం, భోజనం పెట్టడం కూడా నే ౫ కూడుకున పని. 
అందుకని ఇద్దరు, లేక ఒకరు భోక్తలను ని 


ఇం న కూ గా లము న్న ల వ > | ఇ గయాసనం స్త డ్‌ బూ 
అదికూడ ఎను ea గృహస్థు అయినవాడు 


ప్రతిరోజూ దేవతలను, పితరులను, బుషులను, ఇతర వై 


గుము పెట్టి తరువాత తాను భుజించాలి. అంతే 


146 


సప్తమ స్కంధము 


కానీ దొరికినది అంతా తానే తినకూడదు. 


ఎ ములయందు 
మును nas డదు. తాగు కూడా ) తనకూ రాడదు. కేవలము 
) పెట్టాలి. ఎందుకంటే అన్ని జీవులలో 
త్ర, ఉని తడు. . ఆ జీవులను చంపి ఆ మా పెడితే, 
పరమాత్మ తృప్తిచెందడు. 


ధర్మనందనా! ధర్మచింతన కల మానవుడు తన మనస్సుతో 

వాక్కుతో గానీ, శరీరముతో గానీ ఇతర మానవులక 

అ ంతువులకు కానీ, పశుపక్ష్యాదులకు కానీ హాని కలిగించరాదు. 
లోకములో ఇదే; పరమధర్మముగా చెప్పబడింది. దీనితో స 


యు అంటే హోమగుండంలో ఆహుతులు వేయడం 
ములను తెలిసిన వారు, తమ కోరికలను, చేసే 
లో వెలుగుతున్న ఆత్మ శం తం వేసి భస్మం 


147 


శ్రీమద్భాగవతము 


ధర్మం తెలియదు. వీడు తన ప్రాణములను మాత్రం భద్రంగా 
కాపాడుకోడానికి మనలను యజ్ఞపశువులుగా తీసుకొని పోయి 
తప్పకుండా చంపుతాడు అని అనుకుంటూ, వాడిని చూచి భయంతో 
పారిపోతాయి. కాబట్టి ధర్మము తెలిసిన వారు, యజ్ఞయాగములల్‌ ళ్‌ 


కానీ, దైనందిన జీవితంలో కానీ జీవ! 


ంటితోనే త్యప్తి పడాలి. 


ధర్మనందనా 


ర్మ |! ఇప్పటి దాకా నీకు ధర్మం గురించి చెప్పాను. 
ధర్మం కానిది అధర్మము అంటారు. ఆ అధర్మము అనే వ్యక్షమునకు 
వాసము, బ్ర ౦, కపటము అక తెలిసిన వాడు ఈ 
పో ౦ విడిచిపెట్టాలి. ఓ ధర్మరాజా! ప్రతి వాడికీ తాను ఆచరించ 
తనకు నియమింపబడిన పని చేయడం, తనకు Pad పని 
చేయడం, తాను చేయవలసిన పని చేయడం మొదలైనవి.) కాని 
కొంత మంది తమ స్వధర్మమునకు విరుద్దమైన పనులు చస్తుంటారు. 


ఇ ఐదింటిని 


(6 ఉదాహరణకు......ఏశ్వవద్యాలయంలో పొఫెసర్‌ గా నియమించబడి, 
పాఫెసర్‌గా జీతం తీసుకుంటూ, బక్కరోజుకూడా విద్యార్థులకు పాఠం 
ునిగి తేలేవారు ఈ కోవలోకి వస్తారు) 


చెప్పకుండా, రాజకీయాలలో వ 


మరి కొందరు, హంగు, ఆర్జాటాలతో, మెడనిండా రుద్రాక్షలు వేసుకొని 


148 


స 


bes 
ర్రో 
స 
3 
ర్ల 


ఎహాత్ములుగా ప్రచారం చేసుకుంటూ, గర్వంతో 
నే వారిని ఉపధర్మము పాటించేవారు అని అంటారు. 


ర్నులుగానూ, స్వామీజీలుగానూ పిలువబడే వారు 


a దష చా 
హ్‌ J 0 


చెప్పబడిన విషయములను 
క మకు , కభాష్మాలు చేస్తూ జనులను మోసం 
చేసేవారిని కపటధర్మము ఆచం 
( ఈ రోజుల్లో, ద్రౌపదికి కర్ణుని మీద కోరిక ఉందనీ, నారదుని 
విదూషకుడుగానూ, దేవతా మూర్తుల 


వేదములలో, శాస్త్రములలో 


ఇంక ఆఖరువారు ఆభాసులు. వారు ఏధర్మాన్ని 
ఆచరించరు. తమకు ఏది తోస్తే అది చేస్తారు. నోటికి ఏది వస్తే అది 


మాట్లాడతారు. వారునీతి నియమాల గురించి పట్టించుకోరు. త 


ఎంతతోస్తే అంత. స్వేచ్చాజీవులు. వీరిది ఆభాస ధర్మము. 
రు భు Pt 


ఎటువంటి అధర్మానికి లోను కాకుండా స్వధర్మాన్ని 
పాటించేవారు, దొరికినదానితో తృప్తిగా జీవించేవారు, సుఖంగా 
జీవితం గడుపుతారు. 


ధర్మ నందనా! మోక్షము కోసరం పయత్నించే వాడు, తన 
దేహమును పోషించుకోడానికి, రక్షించుకోడానికి ఎవరినీ దేని కొరకూ 
యాచించనవసరం లేదు. కొండచిలువ తన ఆహారము కొరకు 


149 


శ్రీమద్భాగవతము 


ప్రయత్నించదు. తన దగ్గరకు వచ్చిన జీవిని చంపి తింటుంది. అలాగే 
అవధూతలైన వారు కూడా తమకు అయాచితంగా లభించిన 
దానితోనో పొట్టనింపుకోవాలి. దేని మీద కోరికను, మమకారమును 
పెంచుకొకూడదు. 


ఉన్నదానితో తృప్తిగా బతికే వాడు, ఎటువంటి కోరికలు లేని 
వాడు, ఎల్లప్పుడూ ఆత్మను దర్శించేవాడు, సకల సుఖములను 
అనుభవిస్తాడు. కాని ఎల్లప్పుడూ ధనమును సంపాదించడంలో మునిగి 
తేలేవాడు, ధనం కోసం ఆరాటపడేవాడు, ధనం మీద అపరిమితమైన 
ఆశ కలవాడు ఏ నాడు కూడా సుఖంగా జీవించలేడు. నిరంతరం 
ఏదో ఒక దుఃఖంతో బాధపడుతుంటాడు. 


ఉన్నదానితో తృప్తి చెందేవాడు కంకర రాళ్ల మీద చెప్పులు 
వేసుకొని నడిచేవాడి మాదిరి సుఖంగా ఉంటాడు. 


ఓ రాజా! జీవితంలో తృప్తి కలవాడు, నీరు దొరికినా, దానితో 
త్యప్తి పొందుతాడు. కాని రుచికరమైనా ఆహారం కోసరము, 
వివిధములైన స్త్రీలతో రతి సుఖము కోసరం ఆరాటపడేవాడు, 
కుక్కమాదిరి జీవితం గడుపుతాడు. నియమ నిష్టలతో జీవితం గడప 
వలసిన బ్రాహ్మణుడు, ఇంద్రియసుఖములకు లోబడి తృప్తి లేని జీవితం 
గడుపుతుంటే, బ్రాహ్మణుని తేజస్సు, నేర్చుకున్న విద్య, చేసిన తపస్సు 
సంపాదించిన పేరుప్రతిష్టలు, చివరకు అతని విచక్షణా జ్ఞానము అన్నీ 


సర్వ నాశనం అయిపోతాయి. 


150 


స 


bes 
ర్రో 
ట్లో 
3 
ర్ల 


ఓ ధర్మనందనా! ఈ లోకంలో ఆకలి దప్పిక లేకపోతే దానికి 
సంబంధించిన కోరికలు కూడా నశించిపోతాయి. కోపం వచ్చినప్పుడు 


ఎవరినైనా కొడితే, చంపితే, ఆ కోపం నశిస్తుండి. కాని, నాలుగు 


దిక్కులు జయించినా, ఈ భూమి యావత్తు తన స్వాధీనం అయినా, 
లోభి అయిన వాడికి వాడిలో ఉన్న ఆశ నశించదు. లోభికి తృప్తి 


అంటూ ఉండదు. ఎంత ఉన్నా ఇంకా ఏదో కావాలని తపిస్తుంటాడు. 


ఓ రాజా! ఎన్నో విషయములను తెలిసిన విద్మా ర్పెవంతులు, 
అందరి సందేహములను తీర్చగల సమర్థులు కూడా ఎల్లప్పుడూ ఏదో 
బక కారణంగా దు:ఖపడుతూనే హా; నరకయాతన అనుభవిను 
కి ఒకటే మార్గము. కోరికలను విడిచిపెట్టడం 
ద్వారా, ప్రాపంచిక విషమముల మీద ఆసక్తిని విడిచిపెట్టవచ్చును. 
అలాగే, అహింసా తత్వమును అలవరచుకుంటే, కోపమును 
జయించవచ్చ్లును. ధనముసంపాదించడం మీద ఆసక్తి విడిచి పెడితే, 
లోభత్వమును పోగొట్టుకోవచ్చును. ఈ దేహము, కనపడే వసువులు 
అన్నీ శాశ్వతములు కావు, పరమాత్మ ఒక్కడే శాశ్వతుడు అనే 
తత్త్వజ్ఞానము కలిగినప్పుడు, భయం అనేది లేకుండా పోతుంది. 


రు ధర్మరాజా! మానవుడు ఎల్లప్పుడూ భగవంతుని గురించి 
చింతించడం ద్వారా, ఆత్మతత్తమును తెలుసుకోవడం ద్వారా తనలో 
ఉన్న శోకమును, మోహమును పోగొట్టుకుంటాడు. సాధువులను, 


పోగొట్టుకకుంటాడు. కావలసినంతవరకే మాట్లాడుతూ, మిగిలిన 
సమయాలలో మౌనంగా ఉండటంద్వారా, యోగ సాధనలో వచ్చే 


పురుషులను, సేవించడం ద్వారా అహంకారమును 


151 


శ్రీమద్భాగవతము 


అడ్డంకులను దాటవచ్చును. కోరికలను, ఆ కోరికలను తీర్చుకోడానికి 
ప్రయత్మ్నములు....వీటిని విడిచిపెట్టడం వలన హింసను అరికట్టవచ్చును. 
(అంటే కోరుకున్న కోరికలు తీరకపోయినా, అందుకోసరం చేసిన 
ప్రయత్నాలు ఫలించకపోయినా, అపరిమితమైన కోపం వస్తుంది. ఆ 


కోపంలో ఏంచేస్తాడో వాడికే తెలియదు. అది హింసకు దారితీస్తుంది.) 


ధర్మనందనా! అందరి ఎడలా స్నేహంగా , ప్రేమగా, - 
ఉండటం వలన, ఇతరుల నుండి మనకు కలిగే దుఃఖములను 
నివారించవచ్చును. ఇతరుల ప్రమేయం లేకుండా, విధివశాత్తు వచ్చే 
కష్టములను, దుఃఖములను, ధ్యానం చేయడం ద్వారా, 
పోగొట్టుకోవచ్చును. అలాగే, మన శరీరం ద్వారా వచ్చే కష్టములను 
అంటే రోగములు, ముసలితనమువలన కలిగే కష్టములను, 
ప్రాణాయామం ద్వారా, యోగసాధన ద్వారా, పోగొట్టుకొనవచ్చును. 
సాత్వికమైన ఆహారమును, మితంగా భుజించడం వలన, సుఖనిద్ర 
పొందవచ్చును. 


ధర్మరాజా! మానవులను సత్వ, రజన్‌, తమోగుణములు 
ప్రభావితం చేస్తుంటాయి. మానవుడు సత్వగుణమును పెంపొందించు 
కుంటే, రజస్తమోగుణములు దూరంగా ఉంటాయి. నిష్కామ కర్మలను 
ఆచరించడం వలన, ప్రాపంచిక విషయముల మీద ఆసక్తిని 
విడిచిపెట్టడం వలన, ఆ సత్వగుణమును కూడా దూరంగా పెట్టి, 


152 


స 


ప్త్రమ స్కంధము 


క్తితో పూజించాలి, సేవించాలి. “ఈ 


వు కూడా నాలాంటి వాడే, గురువుకు ఏమీ తెలియదు” అని 


అనుకొనే వాడికి, వాడు ఎన్ని శాస్త్రములు చదివినా, ఎంత నేర్చుకున్నా 
జనము లేదు. ఎలాగైతే ఏనుగు చెరువులో శుభంగా 
స్నానం చేసి ఒడ్డుకు వచ్చి మరలా మట్టిని 4 తలతో బటి మీద 
వల్లుకున్నట్టు, గురువు మీద విశ్వాసం లేని వాడు, ఎంత 


సమయంలో అగ్రపూజనందుకున్న 
రమాత్మ అవతారము. రికృష్తుని 
క కయులో ప మీలాంటి 


153 


శ్రీమద్భాగవతము 


తం రూ€ ముందు మనస్సును జయించాలి. ప్రాపంచిక 
విషయముల మీద ఆసక్తిని వదిలిపెట్టాలి. హంగు, ఆర్జాటములను 
వదిలి పెట్టి ఒంటరిగా జీవితం గడపాలి. సన్యాసం తీసుకోవాలి. భిక్షాటన 
జీవనం గడపాలి. 


ద్వారా దొరికిన దానితో తృప్తిపడుతూ 
ఓ ధర్మనందనా! అటువంటి యోగి శుచి అయిన 

ప్రదేశములో మంచి ఆసనము ఏర్పరచుకోవాలి. దాని మీద నిటారుగా 

కూర్చుని, మనస్సును అటు ఇటు పోనీయకుండా, స్థిరంగా నిలిపి, 

, కుంభకము, రేచకము ద్వారా 

ి నామమును చేయాలి. మనస్సులో ఎటువంటి కోరికలకు తావు 

ఇవ్వకూడదు. క కోరికలను విడిచిపెట్టాలి. మనస్సును నిర్మలంగా 
యందు అంటే నొసటి యందు 


ఓంకారమును జపించాలి. పూరకము 


అయిన బక సారి సన్యాసము తీసుకొని, కొంత కాలము క 


జీవితం గడిపి, ఆ సన్యాస జీవితము గడప లేక, మరలా 
గృహస్థాశమము స్వీకరిస్తే, అటువంటి వాడు కక్కిన కూటికి ఆశపడే 
వీ కింద లెక్క. అటువంటి వాడికి సిగ్గు, లజ్జఅనేవి ఉండవు. 


154 


సప్తమ స్కంధము 
సాధారణంగా సన్యాసులకు దేహాభి మానమ 
దేహము చివరకు మట్టిలో కలిసి పోతుందని, జంతువులకు ఆహారం 
అవుతుందనీ భావిస్తారు. కాని కొంతమంది తెలివి తక్కువ వాళ్లు 
దేహమే సర్వస్వమని, దేహము ఆత్మ ఒకటే అనీ తమను తాము 


టూ ఉంటారు. (ఈ నాడు మహర్షి అని 


తృయు కర్మలు 


యే వ. జీవనం గడప 

క )ణములలో నివసింపరాదు. 
సన్యాసికి ఇంద్రియలోలత్వము పనికిరాదు. తమ తమ ఆశ్రమ 
నర్మములను వదిలిపెట్టినవారు ఇతరులను మోసం చేసే వారిగా 
పిలువబడతారు. అటువంటి వారి మా 


వలసిన వానప్రస్థుడు గ్రామములలో పట్టణవ 


మానాన వారిని వదిలిపెట్టడమే పరమధర్మము. 


ఆత్మ తత్త్వము తెలుసుకొన్న వాడు, పరమాత్మ గురించి 
తెలుసుకుంటే, ఇంక అతను తెలుసుకోదగ్గ విషయం అంటూ క 
ఉండదు. అతను తన దేహమును. =? 
San లేదు. ఆ పరమాత్మయే + 


155 


శ్రీమద్భాగవతము 


ఓ ధర్మనందనా! జ్ఞానుల దృష్టిలో పరమాత్మ స్యష్టించిన ఈ 
శరీరము ఒక రథము వంటిది. ఇంద్రియములు ఆ రథమునకు కట్టిన 
గుర్రములు. మనస్సు ఆ గుర్రము లకు కట్టిన తాడు వంటిది. శబ్దము 

ర్మ, రూపము, రసము, గంధము అను తన్మాత్రలు ఆ రథము వెళ్లే 
శముల వంటివి. ఈ రథమునము బుద్ది సారథి వంటి వాడు. ఈ 

దేహములో ఉన్న చైతన్యము ఆ రథమును గుర్రములను కలిపి కట్టి 

ఉంచే బంధనము వంటిది. ఈ శరీరములో క 3 ప్రాణములు ఆ 


హింసచేయడం, మా శృర్యము, ప్రతి ుషయానికీ ఆరాటపడటం, 
ప్రమాదాలు కొనితెచ్చుక వడం, ఆకలి దప్పులు, నిద్ర we దేహధారికి 
శత్రువులు. ఈ శత్రువులు అన్నీ రజోగుణము, తమోగుణము కలిసి 

పకి పించడం వల్ల ఏర్పడతాయి. ఈ శతువులే కొన్ని సమయాలల్‌ 


సత్వగుణ పథానంగా ఉంటాయి. 


బ్రియములు, మనస్సు, బుద్ధి, అహంకారమును తన వశములో 


ఎ అని చెప్పాను కదా! 


156 


ఉంచుకుంటూ, గురువుల యొక్క పాదములను సేవించుకుంటూ, 


ఎ అనే కత్తిని సంపాదించుకొని, పరమాత్మను తన బలంగా 


చేసుకొని, ఆ జ్ఞానఖడ్డముతో పైన చెప్పబడిన శత్రువులను నాశనం 
చేయవచ్చును. అప్పుడు ఆ జీవునికి బ్రవ్మానందం కలుగుతుంది. 


మనస్సు నిర్మలం అవుతుంది. అటువంటి వాడికి దేహాభి మానము 


గుశిస్తుంది. 


అలాకాకుండా, ఈ దేహము అనే రథమును వా 
బులు అనే మార్గములో నడిపితే, ఇంద్రియములు 
గుర్రములు ఆ రథమును తమ ఇష్టం వచ్చిన దికు 
వనము, వషేయ హంతు అనే పరర మధ్యకు తీసుకొని 
వెళతాయి, తరువాత పషయ వాంఛలు అనే ఆ దొంగలు ఆ రథమును 
చీకటి, మృత్యుభయముతో కూడిన సంసారము అనే బావిలోకి 


్కగా లాక్కొని 


ఓ ధర్మనందనా! వ 


రెండు విధములు. సంసార సంబంధమైన పాపంచిక కర్మలను పవ్యత్తి 


నువులు చేయవలసిన కర్మల గురించి 


కర్మలు అంటారు. వీటి వలన కొద్దిగా సుఖము ఎక్కువగా దుఃఖము 


లభిస్తుంది. కాని మోక్షము కొరకు చేసే నివృత్తి కర్మల ద్వారా 


అమృతము లాంటి అపరిమితమైన ఆనందము లభిస్తుంది. 


ఇంక ప్రవృత్తి కర్మలు అంటే ఏమిటో వివరిస్తాను. 
జీవహింసతో కూ see ని 


157 


శ్రీమద్భాగవతము 


కట్టించడం, బా వు లు, చెరువులు తవ్వించడం, బాటసారులకు నిటి 


వసతి ఏర్ణాటు చేయడం, ఇటువంటి కర్మలన్నీ ప్రవత్త క కర్మలు అని 


చెప్పబడతాయి. ఈ ప్రవ్యత్త కర్మలు చేయడం ద్వారా పుణ్యం వస్తుంది. 


స్వర్ణ సుఖం లభిస్తుంది. 


ba వ భూమిని కంత 
భూమిని చేరుకున్న ఆ జీవుడు, వర్షపు నీటి ద్వారా, మొక్కలలోకి 
ధాన్యపు గింజల లోకి, చెట్లలోకి aa భూమి మీ 
మానవులు ధాన్యమును, ఓషధులను, కాయ 


తీసుకున్నఆవోరం ద వారా ఆహారం ద్వారా మనిషి శరీరంలోకి 
తాడు. తరువాత వీర్యం ద్వారా, స్త్రీ 


158 


స 


bes 
ర్త 
ట్లో 
3 
ర్ల 


మారుతాడు. మాత్య గర్భంనుండి శిశువుగా భూమిమీదికి వస్తాడు. ఈ 
మార్గ్దమునే పితృ్వయానము 


అని అంటారు. . 


ఓ ధర్మనందనా! ఇంక దేవయానము గురించి చెబుతాను 
ఏను. వధూవరులకు వివాహము అయిన తరువాత, భార్య గర్భం ధరిస్తే, 
ఆమెకు జరిపించే సీమంతము కార్యక్రమము దగ్గర నుండి, ఆమె 
గర్భంలో నుండి శిశువు బయటకు వచ్చిన తరువాత, జాతక కర్మలు, 
వరకూ మానవుడు, జ్ఞానేంద్రియ ములతోనూ, కర్మేంద్రియములతోనూ 
ఎన్నో కర్మలన డు. కాని ద్విజుడు అయిన వాడు, 
కర్మలను నిష్కామంగా చేస్తాడు. అనాసక్తితో చేస్తాడు. ఆ కారణంగా ఆ 
కర్మల ఫలితములు తనకు అంటుకోకుండా జాగ్రత్తపడతాడు. 
అవనానదశలో, ఇంద్రియములను మనస్సులోనూ, మనస్సును వాక్కు 
యందు, వాక్కును వర్ణములలోనూ అనగా భాషలోనూ 
వర్ణములను అనగా భాషలను (వాక్కులను ఓంకారములోనూ, 
కుంకారమును ఓంకారము అంతము అయ్యి బిందువు వద్ద, ఆ 
బిందువును నాదం లోనూ, నాదమును ప్రాణమునందు, ప్రాణమును 
అనగా జీవాత్మను పరబ్రహ్మయందు విలీనం చేస్తాడు... (ఓం కారము 


) చేస్తుంటా 


, అన్ని 


ర బిందువు అంటే, ఓంకారమును ఉచ్చరిస్తూ ఆ 
ఓంకారము అంతము అయ్యే, అంటే మ్‌మ్‌మ్‌మ్‌మ్‌ అంతమయ్యే 


క్షణాన్ని ఓఏంకారాంత బిందువు అంటారు.) 


పరబహ్మయందు లీనం అయిన సూక్షదేహము అక్కడ 


ములో సుఖములు అనుభవించిన 


159 


శ్రీమద్భాగవతము 


తరువాత, మరలా స్తూల దేహమును పొందుతుంది. 


స్థూల దేహమును పొందిన జీవుడు ప్రాకృత కర్మలలో లీనం 
కాడు. సాత్వికాహంకారంలో ఉంటాడు. ఎల్లప్పుడూ ధ్యానంలో 
ఉంటాడు. స్తూల దేహమును నూక్షదేహంలో కలిసి వేస్తాడు. 
కమకమంగా సూక్షదేహము కారణ శరీరంలోకి విలీనం అవుతుంది. 
కారణ శరీరంగా ఉంటాడు. తరువాత క్రమక్రమంగా తురీయావస్థను 
పొందుతాడు. ఈ మార్గమునే దేవయానవ 


పుణ్యం అయిపోగానే మరలా భూలోకంలో కర్మలు చేస్తుంటాడు. 
సంసార చక్రంలో పడతాడు. కాని దేవయానములో ప్రయాణించేవాడు 
రాగ ద్వేషములకు లోను కాడు. ఎల్లప్పుడూ పరమాత్మను 
థ్యానిస్తుంటాడు. ప్రాపంచిక విషయములలో ఆసక్తి చూపించడు. 
థ్యానము,యోగము,సమాథి, తురీయావస్థలు దాటి పరమాత్తలో 


ఓ ధర్మనందనా! పైన చెప్పబడిన దేవయానము, 
పిత్యయానముల గురించి శాస్రద్యష్టితో బాగా తెలుసుకొన్న వారు, 
గృహన్థాశమములో ఉన్నప్పటికినీ, ఎటువంటి పలోభములకు గురి 


ఓ ధర్మనందనా! జననానికి ముందు ఈ దేహం లేదు, 
మరణం తరువాత ఈ దేహం ఉండదు. కాని జనన మరణాలతో 


160 


స్తూ ఉంటుంది. అదే నిత్యము, సత్యము. 
నముతో తెలుసుకోదగినది, ne 


ల. అ 


మనలాగానే కనిపిస్తుంది. కాని అద్దంలో ఉన్న ప్రతిబింబం నిజం కాదు. 


అది నిజం కాదు అని తెలిసి క 


డా మనం ఆ ప్రతి బింబాన్ని చూస్తూ 
ుందు లేనిది, మరణం తరువాత కూడా 
కనపడేదీ అయిన ఈ 


భవ పడింది. కళ్లు కూడా 


కలిగింది. నిజానికి అది పాము కాదు. 


161 


శ్రీమద్భాగవతము 


). అది పాడయి పోయింది. బయట 
. అది మట్టిలో కలిసిపోయింది. మట్టిగా రూపాంతరం 
చెందింది.) 


ఈ పపం వంలో దొరికే అన్ని వస్తువులు పరమాణువులతో 
ఏర్రడ్డవే. కొన్ని జీల కోట్ల పరమాణువులు కలిస్తే ఒక వస్తువు ఏర్పడింది. 
అది జీర్ణావ స్థకు boa పరామాణువులు విడిపోతాయి. 


వస్తువు కనపడకుండా పోతుంది. కాని పరమాణు రూపంలో 


C 


ఉంటుంది. 


(ఏ వస్తువైనా పరిణామం చెందుతుందే కానీ నశించిపోదు. 
సూక్షరూపంలో, పరమాణురూపంలో ఉంటుంది. అదే ఈనాటి 


162 


స 


ప్రమ స్కంధము 


అన్నారు. ఈ అవయవములు శబ్ద,స్పర్మ,రస,రూప,గంధములు అనే 
పంచ తన్మాతలతో ఈ పాపంచిక సుఖములు ఈ 


ము లేదు. ఒకరికి సుఖం మరొకరికి 
. ఈ రోజు tegen ఉన్నది రేపటికి 
మారిపోతుంది. కాబట్టి ఈ దేహములో ఉన్ల 


163 


శ్రీమద్భాగవతము 


ఓ ధర్మనందనా! ఈ పపంచములో + 
మనుషులు, మంచి వారు, చెడ్డవారు, అందమైనవారు, 
అందవిహీనులు, ధనికులు, దరిద్రులు కనపడుతుంటారు. వీరి 
దేహములు అన్నీ ఒకటే. అన్నీ పంచభూతములతో నిర్షి ర్మితమైనవే. ఈ 
దేహములు wai పరమాత్మ ఆత్మ వ న ఉన్నాన కాని మన 


భేదభావం ఉండకూడదు. అద్రైత? భావన ఉండాలి. ఒక కకక 


పడుగు పేకల రూపంలో దారాలు 


ఉంటాయి. అవి కారణములు. అన్ని దారాలు కలిస్తే వస్త్రము 
అవుతుంది. వాటిని విడదీస్తే దారాలు విడి విడిగా వస్తాయి. వస్త్రము 


అద్య క్యం అవుతుంది. దారాలు లేనిది వస్త్రము లేదు. 


మనం ఏమన్నా మాట్లాడా 
య్య్మాలన్నా ముందు మనసులో సంకల్షిస్తామ 


164 


ఓ ధర్మనందనా! మానవులు ఏ పని చేసినా అది అందరికీ 
ఆయె పు ఉండాలి. తోటి వారికీ, సమాజానికి చెడ్డ చేసే 


165 


శ్రీమద్భాగవతము 


పెట్టుకోకూడదు. వారి పక్షమున మాట్లాడకూడదు. తాను చేసే పనుల 
వలన మరొకరికి కీడు కలుగుతుందనుకుంటే ఆ పనులు 
చేయకూడదు. కాని ఇవన్నీ కూడా ౩ 

పరిస్థితులలోనే చెయ్యాలి. ఏదైనా ఆపద సంభవించినపుడు పైన 


లను అతికమించవచ్చ్చును. 


చెప్పబడిన నియమమ 


రిస్థితులతో ఎవరికీ హాని చెయ్యకూడదు. 
రాలకే ఆపద కలిగినపుడు, తన ధన, మాన, 

పాడుకోడానికి హింసచేసినా తప్పలేదు. దానినే రైట్‌ 

ఆఫ్‌ పైవేట్‌ డిఫెన్స్‌ అంటారు. ఇది ఈ నాడు అక ులులో ఉ 


వేయు లేదు. సత అనునిత్యము ఆ కృష్ణపరమాత్త 
పాదములను సేవించడం వలననే కదా ఎన్నో ఆపదల నుండి బయట 
పరమాత్మ అ? ుగ్రహం వలననే కదా దిగ్విజయయాత్ర 


ెగము నిర్విఘ్నంగా నిర్వర్తించారు. 
కూడా మీరు ఆ న పరమాత్మను భక్తితో సేవించి, ఈ 
ము నుండి విముక్తి పొందండి. 


ఓ ధర్మనందనా! ఈ జన్మలో నేను శ్రీహరిని సేవిస్తున్నాను. 
ఎందు జరిగిన మహా కల్చములో నేను ఉపబర్హణుడు 
పూజించేవారు. 


కాని ఇంతకు మ 


166 


చాలా అందంగా ఉండేవాడిని. అందుకని 


నేను గంధర్వులందరిలోకీ 
గంధర్వ కన్యలు, అప్టరనలు నన్ను ప్రేవి 0 


ంచేవారు. నా మీద అనురాగం 
చూబువారు. నా చుట్టు ఎప 


ఎను ప్రజాపతులు 


యు, అతన అనే గర్వం తలకక 
యూ నశించిపోతాయి. నీవు 
యూ” అని శపించారు. 


కా 
నా తల్లి ఒక వేదపండితుడైన 


జన్మించాను. కాని అద్యష్ట వశాత్తు 


బాహ్మణుని ఇంటిలో దాసీగా ఉండింది. ఆ బాహ్మణుల సాంగత్యముతో 


నాకు బ్రాహ్మణుల లక్షణాలు అబ్బాయి. ఆ కారణం చేత నేను ఈ జన్మలో 


167 


శ్రీమద్భాగవతము 


్ఫు అడిగిన పకారము నీకు గృహసులు 


చేరుకుంటారో వివరించాను. 


మీరు చాలా అద్యష్ట వంతులు. మీ ఇంట్లో శ్రీకృష్ణుడు 
కొలువై ఉన్నాడు. శ్రీకృష్ణుని దర్శనార్ధమై గొప్ప గొప్ప బుషులు, 
మునులు మీ ఇంటికి వస్తుంటారు. ఆ కారణం చేత మీకు 
శ వస్తూ ఉంది. సాధువులు ముక్తికాంత కొరకు 
ము వెదుకుతుంటారు. ఆ ముక్తిని ప్రసాదించే పరమాత్మ 
స్వరూపుడు అయిన శ్రీకృష్ణుడు మీకు బంధువుగా, స్నేహితుడుగా, 
మేనమామ కుమారునిగా, గురువుగా, హితుడుగా, మీ ఇంట్లో ఉన్నాడు 


. ఎవరి లీలలను ఆ బహ్మ పరమేశ్వరుడు కూడా పూర్తిగా 
వర్ణింపలేరో, ఎవరు మునులచేతా, భక్తుల చేతా, పూజింపబడు 
తున్నాడో, ఆ శ్రీకృష్ణుడు నాకు ప్రసన్నుడగును గాక!” అని దేవర్షి 
అయిన నారదుడు ధర్మరాజుతో అన్నాడు. 


తరువాత పాండవులు శ్రీకృష్ణునికి అగ్రపూజ చేసారు. 
ధర్మరాజు నారదుని తగురీతిగా సత్కరించాడు. తరువాత నారదుడు 
స్వరూపుడు అని విన్న ధర్మరాజు ఆశ్చర్య క 


168 


సప్తమ స్కంధము 
ఓ పరీక్షిత్‌ మహారాజా! నీకు ఇప్పటి దాకా దక్షుని కుమార్తెల 
వంశ చరితలను, వారు దేవ, అసుర, మనుప్కు, జంతు, పక్షులు 
మొదలైన పాణులను ఎలా స్యష్టించారో వివరించాను. ” అని శుక 
మహర్షి పరీక్షిత్‌ మహారాజుడు భాగవత పురాణమును వినిపించాడు. 
శ్రీమద్దాగవతము 
సప్తమస్కంధము పదునైదవ అధ్యాయము సంపూర్ణము 
సప్తమ స్కంధము సర్వం సంపూర్ణము 
రుం తత్యత్‌ ఓం తత్సత్‌ ఓం తత్షత్‌ 


169 


అష్టమస్కంధము 


శ్రీరామ శ్రీరామ శ్రీరామ 


శ్రీమద్ధ్దాగవతము 


సంస్కృత మూలము 


భగవాన్‌ వ్యాసమహర్షి 


తేటతెలుగులో 


యం.వి.సుబ్రహ్మణ్యం 


చిరునామా: 
2-31, చైతన్యపురి, హైదరాబాద్‌ 500060 
సెల్‌: 9866140619, 9391134792 
ఫోన్‌:0౦040-24048104 


శ్రీమద్భాగవతము 


శాగీంద్రా! తమరు నాకు ఇప్పటి దాకా 
స్వాయంభువ మనువు గురించి ఆయగ వంశ చరిత్రను గురించి, 
వివరించారు. స్వాయంభువ మనువు కాకు న ఇతర 
మనువులు కూడా ఉన్నారు కదా! వారి గురించి, వారి వంశ చరిత్రల 
గురించి వివరించండి. అంతే కాదు, శ్రీహరి | 
విశేషముల గు౭ 


మొక్క అవతార 
రించి కూడా వివరించండి. 


కరవ see ఏమే 
నుబోతున్నాడు? అంతే కాదు. ఆ 
ఐఏ అవతారము 
యవ నక్త నాకు వివరించండి. 
ఆహలంగా ఉంది.” అని భక్తితో వినయంగా అడిగాడు 
మోగీంద్రుడు ఈ విధంగా 


౨ ధరించాడు? ఏయే 


పరీక్షిత్‌ మహారాజు. దానికి శుయ 


ను. 


పరపాలించారు. మొట్టమొదటి మనువు అయిన న్వాయ 
మనువు గురించి నీకు వివరించాను. ఆ మనువు వలననే దేవతలు, 
దానవులు ప ప ఆ ఆ న్వాయ Bs మనువు కుమారెలయిన ఆకూతి, 


తరూపకూణడా ఆయనను అనుసరించి ఎళ్లింది. స్వాయంళ ంవ 
వు సునందా నదీతీరంలో నూరు సంవత్సరములు ఘోర తపస్సు 


“ఓ దేవా! నీ వలననే ఈ విశ్వం అంతా చైతన్యవంతం 
, ఈ విశ్వం నిన్ను చైతన్య వంతం చేయలేదు కదా! 


దావస్ట్థలో ఉన్నప్పుడు నీవు జాగ్రదావస్థలో ఉండి 


శ్రీమద్భాగవతము 


చైతన్యవంతమవుతున్నాయి. ఈ విశ్వం అంతా నీవే నిండి ఉన్నావు. ఈ 
విశ్వం నీ చేత స్యజింపబడింది. నీచేత సృష్టించ బడిన ప్రకృతిలోని 

సంపదలను అనుభవించడానికి మాత్రమే ఈ జీవులక | 
కానీ ఇది నాది, అది నీది, ఇదంతా నాకే కావాలి అనే హక్కు ఈ 


జీవులకు ఎక్కడిది? ఈ సంపదలు అన్నీ ఎవరి సొమ్మని, నాటీ, అంతా 


ఎ) అర్రత ఉంది. 
oo 


నాకే కావాలి, అని అంటారు? 


ఓ దేవా! నీవు అన్నీ చూస్తున్నావు. కానీ నిన్ను ఎవరూ 
చూడలేకపోతున్నారు. అందుకని నిన్ను అనునిత్త ము భజించడం, 
పూజించడం బక్కటే ఉత్తమమైన మార్గము. ఓ దేవా! నీకు ఆది లేదు 
) లేదు. వాడు వీడు అనే తు లేదు. నీకు అందరూ 
సమానమే. నీను అందరి లోపలా ఉంటావు. అందరి బయటా 
ఉంటావు. ఈ చరాచర జగత్తులోని అన్ని వస్తువులు, అన్ని 
విషయములు నీవు స్యష్టించినవే. అంతెందుకు. ఈ విశ్వమంతా నీ 
స్వరూపమే. నీవే సత్యము. నీవే పరబ్రహ్మస్వరూపము. అట్టినీకు 
నమస్కారము. 


అంతము 


ఓ దేవా! నీవు విశ్వరూపుడవు. కాని మానవులు నిన్ను వివిధ 
పేర్లతో పిలుస్తారు. వివిధ రూపములతో కొలుస్తారు. వివిధ రకాలుగా 
యు. నీవు స్వయంప్రకాశకుడవు. నీకు జన్మలేదు. 

ము లేదు. నీవు నీ మాయచేత ఈ విశ్వాన్ని స్యృష్టిస్తున్నావు. 
కానీ న్‌ నీవు ఈ మాయకు అతీతంగా ఉన్నావు. ఈ విశ్వం అంతటా నీవు 
ఉన్నావు. నీవు అందరిలో ఉన్నావు. వారి ద్వారా అన్నిపనులు చేస్తున్నావు. 
కానీ నీవు ఏ పనీ చెయ్యనట్టు ఉంటావు. అదేవిధంగా బుషులు 


అష్టమస్కంధము 


కూడా అన్ని కర్మలు చేస్తుంటారు. కాని తాము చేసే కర్మలలో ఆసక్తి 
కనబరచరు. ఆ కర్మఫలములను నీకు అర్హిస్తుంటారు. అదే 


పోషించి, లయంచేస్తుంటావు. కాని ఈ కార్యములలో ఏ 


శుద్ధిగా నమ్మిన వారు కూడా తాము 
అంతు అందేచేత, ఆ కర్మలకు ౭ 


్రార్డా! స్వతంత్రా! ఆత్మమార్లదర్శకా! ధర్మప్రవర్తకా! నీకు 


ు. నేను సదా నిన్ను శరణు వేడుతున్నాను.” అని 


ం౦కారా! జ్ఞానవంతా! 


శ్రీమద్భాగవతము 


రోచిష్కంతుడు. స్వారోచిష మన్వంతరములో రోచనుడు అనే వాడు 
ఇంద్రపదవిలో ఉన్నాడు. తుషితులు మొదలగు వారు దేవతలు. 
ఊర్హస్టంభుడు మొదలగు వారు ఏడుగురు సుప్రబుషులు. ఆ 
సప్తబ ుషులలో వేదశిరుడు అనే బుషి 

దంపతులకు పరమాత్మ విభుడ 

అవతారమైన విభుని వద్ద 88,000 మంది బుషులు ఆచార 
వ్యవహారముల గురించి శిక్షణ పొందారు. 


తరువాతి మనువు అనగా మూడవ మనువు పే 
ఉత్తముడు. ఆయన ప్రెయవ్రతుని కుమారుడు. ఉత్తమునికి పవనుడు, 
సంజయుడు, యజ్ఞహూతుడు యొదలగు వారు కుమారులుగా 
జన్మించారు. ఆ మూడవ మన్వంతరములో సత్సజిత్తు అనే వాడు 
లు, వేదశ్రుతులు, భద్రులు మొదలగు 
రులైన ప్రమదుడు యొదలగు వారు 
బుషులుగా ఉన్నారు. ఆ మన్వంతరములో ధర్ముడికి సత్మసేన అనే 
అ తృ సత్యసేనుడు అనే పేరుతో జన్మించాడు. ( 
తృసేనుడితో పాటు సత్య వ్రతుడు మొదలగు దేవతలు కూడా 
శృసేనుడికి,. అప్పటి ఇంద్రుడు అ సత్త 
మంచి స్నేహము ఉండేది. వారు was కలిసి లోకములో 
అసత్యము చెప్పేవారిని, దుర్మార్గులను, దుష్టులను, ఇతరులను 
బాధించేవారిని, యక్షులను, రాక్షసులను, భూతములను నాశనము 


ఇందపదవిలో ఉన్నాడు. సత 


౧ 


, వలన పరమాత్మ 


న్‌ 


ర 


లొక రక్షణ గావంచారు. 


అష్టమస్కంధము 


మూడవ మనువు అయిన ఉత్తముడి సోదరుడు 
తామసుడు. ఆ తామసుడు నాలుగవ మనువు అయ్యాడు. ఆయన 
పేరుతో నాలుగవ మన్వంతరము తామస మన్వంతరము గా 
పిలువబడింది. తామస మనువునకు పృథువు, ఖ్యాతి, నరుడు,కేతువు 
మొదలగు పదిమంది కుమారులు కలిగారు. తామస 
మన్వంతరములో త్రిశిఖుడు అనే వాడు ఇందపదవిలో ఉన్నాడు. 
సత్సకుడు, హరి, వీరుడు, విధ్యతుని కుమారులు అయిన వైధ్యతు 
మొదలగు వారు దేవతలుగా ఉన్నారు. జ్యోతిర్ధాముడు మొదలగు 


తామస మన్వంతరములో వేదములు ఎవరూ 

అధ్యయనం చేయని కారణంగా, కాలక్రమేణా, వేద విద్య అంతరించి 
పోయింది. అప్పుడు దేవతలందరూ కలిసి వేద విద్యను 
పునరుద్ధరించారు. ఈ మన్వంతరములోనే పరమాత్మ, హ 
మేధసుడు, హరిణి అనే దంపతులకు శ్రీహరి అనే పేరుతో 
జన్మించాడు. ఒక ఏనుగు కాలును మొనలి పట్టుకొని మడుగులోనికి 
లాగుతుంటే, శ్రీహరి ఆ మొసలిని సంహరించి, ఏనుగును 

డు.” అని శుకుడు పరీక్షిత్తు మహారాజుకుచెప్పాడు. 


వెంటనే పరీక్షిత్‌ మహారాజు శుకునితో ఇలా అన్నాడు. 
“మహాత్మా! ఏనుగు ఏమిటి? ఏనుగుకాలు మొసలి 
పట్టుకోడం ఏమిటి? శ్రీహరి విడిపించడం ఏమిటి? కొ 


చెప్పండి” అని అడిగాడు. 


ంచెంవివరంగా 


శ్రీమద్భాగవతము 


పరీక్షిత్‌ మహారాజు అడిగిన పశ్షకు శుకుడు 
గజేందమోక్షము కథను సమాధానంగా చెప్పాడు. 


శ్రీమద్భాగవతము 
అష్టమ స్కంధము పథమ అధ్యాయము సంపూర్ణము 
రుం తత్సత్‌ ఓం తత్షత్‌. ఓం తత్షత్‌ 


అష్టమ స్కంధము 
ద్వితీయ అధ్యాయము. 
ఓ పరీక్షిత్‌ మహారాజా! క్షీరసాగరం మధ్యలో త్రికూటము 
అనే పర్వతము ఉంది. ఆ పర్వతమునకు మూడు శిఖరములు 
ఉన్నాయి. ఆ శిఖరములు బంగారము, వెండి, ఇనుము మాదిరి 


పకాశిస్తున్నాయి. ఆ తికూట పర్వతము నుండి పవహించు నదులు ఆ 


పాంతమును అంతా సస్యశ్యామలంగా చేసాయి. 


ఆ త్రికూట పర్వతము నందలి గుహలలో సిద్దులు, 
చారణులు, గంధర్వులు,వద్వాధరులు, నాగులు, కిన్న్షరులు, అప్పరసలు 
నివసిస్తూ ఉంటారు. ఆ త్రికూట పర్వత ప్రాంతంలో అనేక రకములైన 
వన్య మృగములు విహరిస్తుంటాయి. ఆ పర్వతము ప్రాంతములలో 
ఉన్న ఉద్యాన వనములలో ఉన్న చెట్లముద రకరకాల పక్షులు కిలకిలా 


రావాలు చేస్తూ నివసిస్తున్నాయి. ఆ పర్వత పాంతములో ఉన్న 


సరోవరములలో, నదులలో అఫ్టరస్తీలు స్నానాలు చేస్తూ జలక్‌ డలు 


8 


అష్టమస్కంధము 


అక్కడ ఉన్న ఉద్యా గు వనములలో బుతు మంతము 
నము seas ప్రసిద్ధి చెందినది. ఆ ఉద్యాన వనములో 

త ద్మానవనములో అనేక పుష్టజాతుల 
నాయి. వాటిలో పారిజాతములు, 


సరోవరములు ఉన్నాయి. 


ఆ పర్వత పాంతములో ఒక గజరాజు నివసిస్తున్నాడు. ఆ 


గజరాజుకు ఎంతో మంది భార్యలు, బంధువులు ఉన్నారు. ఆగజరాజును 


ల ూస్తే సింహములు కూడా భయపడి పారిపోతాయి. ఆ గజరాజు 


వులు నిర్ణయంగా ఆ వనములో తిరుగుతూ 


రక్షణలో చిన్న చిన్న జంత 


శ్రీమద్భాగవతము 


ఒకరోజు ఆ గజరాజు, ఆడ ఏనుగులతోనూ, గున్న 
మదించిన ఏనుగులతోనూ ఆ వనములో ఉన్న ఒక 
జలకాలాడుతున్నాడు. ఆ సరోవరములో, 
తాగుతున్నా ముతో నీటిని తీసుకొని తన శరీరం మీద 
చల్లుకుంటున్నాడు. మదించిన ఆ గజరాజు తన ఇష్టం వచ్చినట్టు ఆ 
సరోవరంలో * స్వేచ్చగా తి తిరుగుతున్నాడు. కాని తనకు రాబోవు ఆప 


ముతో 


ఆసరోవరములోనే ఒక మొసలి నివసినూ & 
మదించిన గజరాజు, తన బలగాలతో వచ్చి తన సరోవరమును 
అల్లకల్లోలము చేయడం సహించలేకపోయింది. నీటి లోపలనే 
ఈదుకుంటూ వచ్చి ఆ గజరాజు కాలు గట్టిగా పట్టుకుంది. నీటి 


గజరాజుతన కాలును బలంగా బయటకు లాగడానికి పయత్నిం 
కాని నీటి లోని మొ 
ప్రయత్నించినా ఆ మొసలి నోట్లో ట్‌ తగ కాలును 


సలికి బలం ఎక్కువ. గజరాజు ఎంత 


రయరయూచి ఆ గజరాజు 


భార్యలు, బంధువులు దీనంగా దు:ఖిస్తున్నారు. గజరాజుకు 
విధంగానూ సాయం చెయ లేక పోతున్నారు. గజరాజు తన కాలును 


% మొసలి గజరాజు కాలును లోపలకు లాగుతూ 


10 


అష్టమస్కంధము 


ఉంది. పకారంగా ఆ గజరాజు, మొసలి మధ్య వేయి 
సంవత్సరములు పో డి దేవతలు కూడా 


రాటం జరిగింది. ఆకాశం ను 


గజేందుని యొక్క బలమ ల 


శక్తి క్షీణించాయి. కాని నీటి లోపల ఉన్ల 


, మానసిక శక్తి, ఇంద్రియము 
మొసలికి దినదినమునకు శక్తి 
ఏతూ ఉంది. గజరాజుకు తాను చనిపోతానేమో అనే భయం 

ట్టుకుంది. ఆ భయంతో వణికిపోతున్నాడు. చుట్టు చూచాడు. తన 
భార్యలు కానీ, బంధువులుకానీ తనను విడిపించలేకపోవడం, తనకు 
సాయం చెయ్యలేక పోవడం చూచి ఖిన్నుడయ్య్మాడు 
ఉండి ఏం లాభం సమయానికి సాయం చేయని వాళ్లు అని బాధ 
ూర్గమూ దొరక్క ఆ పరమేశ్వరుని ప్రార్థించడం మొదలు 


). ఎంతమంది 


(ఈ సందర్భంలో పాఠకులకు ఒక మనవి. ఈ కథ 
నీటిలో ఆటలు. మొసలి పట్టుకోవడం. వేయిసంవత్సరాలు యుద్ధం. 
ఏనుగు బలం క్షీణించడం. మొసలి బలం పెరగడం. చివరకు 
భగవంతుని పార్థించడం. ఆయన వచ్చి రక్షించడం. ఇదంతా ఏనుగు, 
మొసలి కథ కాదు. మన కథే! మన దైనందినజీవిత గాధ. ఎలాగంటే, 
ఏనుగే సగటు మానవుడు. వాడికి భార్య, బిడ్డలు, బంధువులు, 
స్టేహితులు ఉంటారు. ఆ పర్వత ప్రాంతమే ఈ ప్రపంచం, ప్రక్యతి. 
మానవుడు తన వారి అండ, తనకు ఉన్న ధనం, ఆస్తులు, హె 
చూచుకొని మదించి, తనకంటే గొప్పవాడు లేడని, ఈ 


విచితంగా 


లేదూ! ఒక ఏనుగు. దానికి భార్యాబిడ్డలు, బంధు 


౮ \ ణా, 


11 


శ్రీమద్భాగవతము 


పపంచంలో, పక్యతిలొ 
కేళీవినోదములలో తేలుతుంటాడు. తనకు అడ్డం లదనుకుంటాడు. 


వరాన్ని అల్లకల్లోలం చేసినట్టు, ఈ పపంచంలో తన ఇష్టం 
వచ్చినట్టు ప్రవర్తిస్తుంటాడు. 


ంసలితనం, రోగాలు రావడం. ఆ 


డానికి నానా తంటాలు పడతాడు. 


మొసలి బారినుండి తప్పి ంచుకి 
డాక్టర్ల చుట్టు తిరుగుతాడు. రోగాలతో, ముసలి తనంతో, 
పోరాడినట్టు పోరాడతాడు. కాని రోగాల బలం, 


గజరాజు మొసలితో 


మట్టు చూస్తాడు. తన భార్యా బిడ్డలు, బంధువులు, 
స్తూ ఉంటారే కానీ ఎవరూ తనకు 


అని అయ్యగారికి అప్పుడు దేవు en 
కదండీ. సాధారణంగా రిటైర్‌ అయిన తరువాతనే దేవుడు గుర్తుకు 
వస్తాడు. కొందరికీ అప్పుడూ గుర్తుకు రాడు. రిటైర్‌ అయిన తరువాత 
రొక ఉద్యోగంలో చేరడం, ధనం 


అష్టమస్కంధము 


వారికోసరం సంపాదించడం, కూడబెట్టడం, నేనులేకపోతే 
ఏరేమైపోతారో అనే బెంగ. ఇవన్నీ తాపతయాలు. ఇవన్నీ మొసలిమాదిరి 
మానవుని కష్టాల ఊబిలోకి లాగుతుంటా 


అప్పుడు గజేంద్రుడు నిర్మల చిత్తంతో భగవంతుని 
పార్థించాడు. ఈ ప్రాపంచిక విషయాలు, విషయ సుఖాలు, 
తాపత్రయాలు, ముసలి తనం, రోగాలు అనే మొసలి బారి నుండా 
మనలను మనం రక్షించుకోవాలంటే, మనం కూడా గజేంద్రుని 
మాదిరి భగవంతుని తలచుకోవాలి. నిర్మలచిత్తంతో ప్రార్దించాలి. 
గజేంద్రుని శ్రీహరి రక్షించినట్టు, మనలను కూడా శ దేవుడు 
తప్పకుండా కాపాడతాడు. అప్పుడే గజేంద్రమోక్షం కథ 
చదువుకున్నందుకు సార్థకత. అంతేకానీ గజేంద్రమోక్షం కథ చదివితే 
పుణ్యం వస్తుంది అనుకోవడం బట్టి భమ. ౨) 


అష్టమ స్కంధము ద్వితీయ అధ్యాయము సంపూర్ణము 
ఓం తత్సత్‌ ఓం తత్షత్‌ ఓం తత్షత్‌ 


శ్రీమద్భాగవతము 


తృతీయ అధ్యాయము. 


శుక మహర్షి పరీక్షిత్‌ మహారాజుతో భాగవత కథలో 
అంతర్జాగం అయిన గజేంద్రమోక్ష కథను ఇలా చెబుతున్నాడు. 


“ఓ పరీక్షిత్‌ మహారాజా! మొసలి వాత బడిన గజేంద్రుడు 
వేరు మార్గము తోచక మనస్సును నిర్మలంగా ఉంచుకొని తన 
పూర్వజన్మలో చేసిన నుక్యతముల ఫలితంగా ఆ పరమేశ్వరుని ఈ 
విధంగా ప్రార్ధించాడు. 


(ఇక్కడి నుండి వ్యాస భాగవతములోని శ్లోకములు వాటికి 
పోతన గారు రాసిన అమృత గుళికల లాంటిపద్యములు ఇస్తున్నాను. 
కొన్ని శ్లోకాలకు పోతన గారు పద్యాలు రాయలేదు. కొన్ని పద్యాలు 
అదనంగా రాసారు. అవి అన్నీ కలిపి రాస్తున్నాను. చదవండి 


ఇథముల్‌ వనములోనం పెద్దకాలంబు స 
న్మానింపగన్‌ దశలక్షకోటి కరిణీనాధుండనై యుండి మ 
ద్దానాంభ: పరిపుష్ట చందన లతాంత ఛాయలం దుండ లే 

కీ నీరాశ నిటేల వచ్చితి, భయం బెట్లో కదే ఈశ్వరా! 


దేవా! నీకు నమస్కారము. నేను సామన్యగజరాజును కాదు. 
ల సమూహములకు 


ఈ అడవిలో చాలా కాలంగా అనేక గజము 


14 


అష్టమస్కంధము 


అధిపతిని. వారి గౌరవ, అభిమాన 
చందన వ్యక్షముల నీడలలో హాయిగా సేద తీరక, ఈ సరోవరంలో 
దిగడం ఏమిటి! ఈ మొసలి పట్టుకో 


నాధుడిగా ఉన్నాను. ఏమిటో నా ఖర్మ కాకపోళ 


కోవడం ఏమిటి? అసలు నేను 
ఇక్కడకు ఎందుకు వచ్చాను? నాకేదో భయంగా ఉంది. నగ ర్న రక్షించు 
భగవాన్‌” అని ప్రార్ధించాడు. 


(ఇంకా గజరాజుకు పొగరు, గర్వము తగ్గలేదు. తనను గురించి తానే 
పొగుడుకుంటున్మాడు.) తరువాత గజేంద్రుడు తన బుద్దిని సమాధాగ 
పరచుకొని, తనపూర్వజన్నలో నేర్చుకున్న స్తోత్రపాఠములను ఈ 
చెప్పసాగాడు. 


గదూ ంస్నారము. నీ వలననే ఈ 
దేహములు అన్నీ చైతన్య టు నీవు ఆదిబీజ 
స్వరూపుడవు. బ్రహ్మ మొదలగు దేవతా గణవ 
పరమ పురుషుడవు. అ అట్టి నిన్ను పార్థిస్తున్నాను. 


రులకు నీవు అధిపతివి. 


ఈ అనంత విశ్వము ఎవనియందు నిలిచి ఉన్నదో, ఈ 
రము ఎవని నుండి me ఈ విశ్వము ఎవని వలన 
స్యష్టింపబడినదో, ఈ విశ్వమునకు అంతా ఏ ఎవరో, కార్య 


ణముల కంటే ఎవరు భిన్నంగా ఉంటాడో, ఎవరు స్వయంభువుగా 
వెలుగుతున్మాడో అట్టి పరమాత్మను నేను ఆశ్రయిస్తున్నాను. 


శ్రీమద్భాగవతము 


ఉ॥ ఎవ్వనిచే జనించు జగ మెవ్వని లోపలనుండు లీనమై 
యెవ్వని యందు డిందు, బరమేశ్వరుడెవ్వడు, మ 
బెవ్వ డనాది మధ్య లయు డెవ్వడు ఎ దానయైన 
డెవ్వడు వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేడెదన్‌. 


రాలకారణం 


ఓ దేవా! ఈ విశ్వము అంతా ఎవని వలన 
స్యష్టించబడినదో, ఈ విశ్వము 
, ఈ సమస్త జగము ఎవనిలో కలిసిపోతుందో, ఎవరైతే 
రమేశ్వరుడిగా వ” విశ్వమునకు 
యుడు ఎవరో, సర్వము తా 
వానిని, అందరి హృదయము 
ఈశ్వరుని శరణు వేడుతున్నాను. 


అంతా ఎవని యందు లీనం అయి 


ఓ దేవా! నీ మాయచేత జగత్తు పుడుతుంది. 


క॥బకపరి జగములు వెలినిడి, యొకపరి లోపలికి గొనుచు నుభయము దానై 
సకలార్దసాక్షి యగు న య్యకలంకుని నాత్మమూలు నర్ది దలంతున్‌. 
థ్‌ ల థె 


దేవా! ఒక్కోసారి నీవు ఈ సమస్తజగములను నీలోనుండి 
కు నెడతావు. మరొకసారి ఈ సమస్త జగములను నీలో 
ఇముడ్డుకుంటావు. స్యష్టి, లయములు ఒక లీలగా చేస్తుంటావు. 


16 


అష్టమస్కంధము 


అటువంటి ఆత్మస్వరూపుడవైన నిన్ను శరణు వేడుతున్నాను. 


క॥ లోకంబులు లోకేశులు ల్‌ ీకస్టులు దెగిన దుది నలోకంబగు పెం 
జీకటి కవ్వల నెవ్వండేకాక్ళతి వెలుగు నతని నే సేవింతున్‌ 


ఓ దేవా! లోకాలు, లోకపాలకులు, లోకములలో ఉండే 

పూర్తిగా నశించి నపుడు, ఈ అనంత విశ్వం అంతా 
ము ఆవరించినపుడు, ఆ పెనుచీకటికి అవతల 
ఏకాక్యతిగా వెలుగుతున్న ఓ పరమాత్మా! నిన్ను నేను ఆశ్రయించాను. 
నన్ను రక్షించు. . | 


క॥నర్తకుని భంగి బెక్కగు మూర్తులతో నెవ్వడాడు? మునులు దివిజులుం 


గీర్తింప నేర రెవ్వని, వర్తన మొరు లెటుగ రట్టి వాని నుతింతున్‌॥ 


స్వరూపమును గొప్ప గొప్పబుషులు కూడా తెలుసుకోలేరు. 
ు నా వంటి సామాన్యులు నీ గురించి ఎలా 
తెలుసుకోగలరు. నీ గురించి ఏమని ప్రార్థించను. ఎవ్వరికీ 


మాత నన్ను రక్షించ ము గాక! 


అటువంటప్పడ 


శ్రీమద్భాగవతము 


ఆసక్తిని వదిలిపెట్టిన వారు, సకల ప్రాణులను సమంగా ఆదరించే 

వారు, మంచి హృదయము కలవారు, అయిన మహామునులు నీ పాద 
ములను సేవించడానికి, దర్శించడానికి అరణ్యములలో ఘోరమైన 

తపస్సులు చేస్తుంటారు. అటువంటి పరమాత్మ నన్ను కాపాడుగాక! 


సీ[భవము ట్ర సల రూపంబు గర్మంబు నాహ్వయమును గుణము లెవ్వనికి లేక 
వ చు చు కొఅకునై నిజమాయ నెవ్వడిన్షియును 

నా పరేశునకు ననంతశక్తికి బ్రహ్మ కిద్దరూపికి రూపహీనునకును 

జిత్రచారునికి సాక్షికి నాత్మరుచికిని బరమాత్మునకు బరబ్రహ్మమునకు 


ఆ॥ మాటలను నెబుకల మనముల జేరంగ గానిశుచికి సత్త్వగమ్ము డగుచు 
నిపుణుడైన వాని నిష్కర్మతకు మెచ్చు వాని కే నొనర్తు వందనములు. 


ఓ దేవా! నీకు పుట్టుక లేదు, చావు లేదు. ఊరు లేదు. పేరు 
లేదు. రూపము లేదు, గుణములు లేవు. నీలో మంచి లేదు చెడ్డ లేదు. 
కానీ, నీవు ఈ సృష్టి చేసేటపుడు రకరకాలైన పేర్లు, రూపాలు, గ 
దోషాలు ధరిస్తూ ఉంటావు. అంతేకాదు, నీకు రూపం అంటూ లేదు. 
కానీ అన్ని రూపాలు ధరిస్తూ ఉంటావు. నీకు ఏ కర్మా చేయవలసిన 
ఆవశ్యకత లేకపోయినా, అత్యంత ఆశ్చర్యకరమైన పనులు చేస్తుంటావు. 
నీవు అన్నిటినీ చూడగలవు. కాని నిన్ను ఎవరూ చూడలేరు. నీవు 
మాటలకు, ఊహలకు, ఆలోచనలకు అందవు. రజోగుణము, 
తమోగుణములతో నిండిన వారు నీ గురించి తెలుసుకోలేరు. 

కేవలము ను. మాత్రమే నిన్ను తెలుసుకోగలరు. 
లాపేక్ష లేకుండా కర్మలు వేస్తుంటారో తాము చేసిన 
ను నీకు సమర్చిస్తుంటారో, వారే నీకు ఇష్టమైన వారు. 


18 


అష్టమస్కంధము 
ఓ దేవా! నీవు ఆత్మ రూపంలో సకలజీవులలోనూ 


పకాశిస్తున్నావు. ఈవిశ్వం అంతా నీవే నిండి ఉన్నావు. నిన్ను వాక్కుతో 
గానీ, మనస్సుతో గానీ, తెలుసుకోలేము. అటువంటినీకు నమస్కారము. 


ఓ దేవా! నిన్ను నిర్మలమైన పరిశుద్ధమైన భక్తితో మాత్రమే 
పొందగలరు. నీవు పవిత్రమైన ప్రేమకు ప్రతిరూపము. అందరికీ ముక్తిని 
ప్రసాదించే వాడివి. అట్టినీకు నమస్కారము. 


ఓ దేవా! నీవు శాంత మూర్తులకు శాంతమూర్తిగానూ, 
వు వ్యా లో నిలిచి 
ఉంటావు. నీలో దుర్గుణములు తు ఆ మచ్చుకైనా కనిపించవు. నీకు 
ఎవరి మీదా వైషమ్యము లేదు. నీవు జ్ఞానానికి నిధివి. అట్టినీకు 


కణిలేందియ దష్ట కధ్యక్షునకు బహు పైనా! ఉయాసరథునుతికి 
మూలపక్యతి కాత్మ మూలున కఖిలేందియ జ్ఞాపకునకు దు:ఖాంత కృతికి 


ఆ॥నెటఖి నసత్య మనెడి నీడతో వెలుగుచు నుండు నెక్కటికిమహోత్తరునకు 
నిఖిల కారణునకు నిష్కారణునకు నమస్కరించు నన్ను మనుచు కొఅకు. 


శ్రీమద్భాగవతము 


ఓ దేవా! నీవు శాంతమూర్తివి. మోక్షసామ్రాజ్యానికి అధిపతివి. 
ఆనందస్వరూపుడవు. నీకు నావాడు, పరాయి వాడు అనే భేదం లేదు. 
అందరూ నీ వాళ్లే. నీవు దుష్టులను శిక్షిస్తావు. మంచి వారిని 
కాపాడతావు. మూడు గుణములకు అందని వాడివి. విజ్ఞానమయుడవ. 
మానవులు తమ తమ ఇంద్రియములతో చేసే అన్ని కర్మలను 
] ూచే ఆత్మస్వరూపుడవు. దయాసముద్రుడవు. ఈ 
అనంత విశ్వమునకు మూలము నువ్వే. అన్ని జీవుల దేహములలో 
ఆత్త య ననా వెలుగుతున్నావు. అ అందరి దుఃఖములను నివృత్తి 

ప్‌ సృష్టిస్థితి, లయములను అవలీలగా 


నిర్వర్స్తిస్తున్నవాడివి. అందరిలో ఉన్నా ఒంటరివాడివి. కార్య కారణ 


ఓ దేవా! నీవు సర్వాంతర్భామివి. ఈ విశ్వమునకు 
అధిపతివి. సర్వసాక్షివి. నీవే ఈ ప్రకృతియొక్క పుట్టుకకు కారణము. 
ఆత్మస్వరూపుడవు. పరమాత్మస్వరూపుడవు. అట్టి నీకు నమస్కారము. 


నీవు సర్వేందియములకు, సత్వ,రజస్తమోగుణములకు, 
జ్ఞానమునకు, మాయకు, అన్ని భమలకు నీవే దష్టవు (చూచేవాడివి). 


ఓ దేవా! అఖిల జగత్తుకు నీవే కారణభూతుడవు. నీకు 
కారణం అంటూ లేదు. కాని కారణ స్వరూపుడవు. నీవే నాలుగు 
వేదములకు ఆశ్రయుడవు. నీవే మోక్ష ప్రదాతవు. సాధువులకు 
శరణాగతుడవు. అట్టి నీకు నమస్కారము. 


20 


అష్టమస్కంధము 


ఓ దేవా! నీవు జ్ఞానస్వరూపుడవు. నీకు ఏగుణములు 
అంటవు. కానీ అన్ని గుణములు నీలో నుండి ఉద్ధవించాయి. 
ఆత్మతత్వమును తెలుసుకొన్న వారి హృదయములలో నిలిచి ఉంటావు. 


ఓ దేవా! నేను మ్యగమును. నీ శరణాగతి కోరాను. నాలో 
ఉన్న అవిద్యను నాశనం ssa నాకు ముక్తిని ప్రసాదించు. నామీద నీ 
వీక్షణము ము. ఇంక ఆలస్యం చేయకు. నన్ను 


టు దేవా! ఈ ప్రపంచంలో ఉన్న మానవులు తమ యొక్క 
భార్య, సంతానము, ధనము, గ్యహము, తన యొక్క సేవకులు, తన 
బంధువులు, మిత్రులు ఏరి యందే ఎక్కువ ఆసక్తిని చూపుతుంటారు. 
అటువంటి వారికి నీవు లభ్యము కావు. ఎందుకంటే నీకు 
ప్రాపంచిక విషయముల మీద ఎటువంటి ఆసక్తి లేదు. ఈ ప్రాపంచిక 
ంములను, విషయ వాంఛలను వదిలిపెట్టిన వారే నిన్ను సదా 
తమ హృదయములలో నిలుపుకుంటారు. నీవు జ్ఞానస్వరూపుడవు. ఈ 
అనంత విశ్వమునకు పాలకుడవు నీవే. అట్టి నీకు నమస్కరిస్తున్నాను. 


నాలుగు పురుషార్ధములు సిద్ధించాలంటే ఎవరైనా ఎంతటి గొప్పవారైనా 
నిన్ను పూజించవలసిందే. నీవే మోక్ష పదాతవు. నిన్ను నమ్మిన వారిని 


21 


శ్రీమద్భాగవతము 


నీలో ఐక్యం చేసుకొని నీ వంటి శరీరమును వారికి పసాదిస్తావు. 
అట్టినివునన్నుకాపాడుగాక! 


నీ నుండి కోరదగినది ఏమ్‌ లేదు. వారు సదా నిన్ను పూజిస్తూ, నిన్ను 

కీర్తిస్తూ, నీ కధలను వింటూ, ఆనంద పారవశ్యంలో మునిగి 

తేలుతుంటారు. ఎందుకంటే en అందరికీ అశు నిత్యుడవు, 
వు, C మాతమే లభ్యం అయ్యేవాడివి, 


గుపడవు, ఇందియములకు 


ఉంటావు. అందరికంటే ముందు నుండి ఉన్నవాడివి, శంస 


స్వరూపుడవు, పరబ్రహ్మము అయిన నిన్ను స్తుతిస్తున్నాను. 


ఓ దేవా! బహ్మ దేవతలు, నాలుగు 
సృష్టించడానికి నీలోని అత్నలమయిన అ 


వేదములు, వివిధము 


బులతో, పేర్లతో నిండిన అనంత విశ్వమును 


కనియోగించావు. అగ్ని నుండి అగ్ని జ్వాలలు పుడుతుంటాయి. 


కూయి. కాని అగ్ని జ్వాలలు 


అష్టమస్కంధము 
పని చెయ్యాలి ఆ పని చెయ్యకూడదు అనే నియమం నీకు లేదు. నీవు 
ఏటి చెయ్యవు. అన్నీ చేసినట్టు కనపడతావు. అట్టి సర్యాంతర్యామివైన 
నిన్ను కాపాడమని పార్టిస్తున్నాను. 


ఓ దేవా! నాకు ఈ జీవితంమీద విరక్తి కలిగింది. జీవించ 
వలెననే కోరిక నశించింది. ఈ ఏనుగు శరీరంలో అజ్ఞానం తప్ప ఏమీ 
లేదు. ఈ అజ్ఞానాన్ని మోస్తూ ఇంకా ఈ శరీరంలో పడి ఉండటం వలన 
ఏమీ ప్రయోజనము లేదు. ఓ దేవా! నన్ను ఈ అజ్ఞానము నుండి 
బయటకు లాగు. నాకు మ 


క॥ విశ్వకరు, విశ్వదూరుని, విశ్వాత్మకు విశ్వవేద్యు విశ్వు నవిశ్వున్‌ 
శాశ్వతు నజు బ్రహ్మ ప్రభు, నీశ్వరునిం బరమపురుషు నే భజియింతున్‌॥ 


ఈ విశ్వాన్ని సృష్టించిన వాడిని, ఈ విశ్వం అంతా తానే అయి ఉన్న 


వాడిని, కాని ఈ విశ్వంలో ఎటువంటి ఆసక్తి లేని వాడిని, జ్ఞానమే 
స్వరూపంగా కలవాడిని, ఈ విశ్వమే ఆత్మగా కలిగిన వాడిని, పుట్టని 
వాడిని, బ్రహ్మను, ఈశ్వరుడను, పరమపురుషుడను నేను మనసారా 


ద్వోగ విభాసిత మనముల, బాగుగ వీక్షింతు రట్టి పరము భజింతున్‌॥ 


ఓ దేవా! యోగులు తాము చేసిన కర్మలను, వారు 


సంపాదించిన జ్ఞానము అనే అగ్నిలో పడవేసి దద్ధంచేసుకున్నారు. 


23 


శ్రీమద్భాగవతము 


లలో 


oo అయ్యారు. అట్టి వారు నిరంతరము 
రమాత్మ స్వరూపుడవైన నిన్ను భక్తితో 


వారి హృదయము 


ఓ దేవా! నీవు ఈ ప్రపంచానికి మానవ రూపంతో 
అవతారపురుషునిగా వెల్లడి అవుతున్నావు. నిన్ను శరణుజొచ్చిన వారిని 
రక్షిస్తున్నావు. సాధువులను కాపాడుతున్నావు. దుష్టులను శిక్షిస్తున్నావు. నీ 
శక్తి అపారము. దానికి అంతము లేదు. కాని ఇంద్రియ నిగ్రహము, 
మనో నిగ్రహము లేని మానవులకు నీవు కనిపించవు. అట్టి నిన్ను 


పతా ae ఏక! వాడివి, న. 


స్వరూపంగాకలవాడివి బ్రహ్మవు అయిననీకు నమస్కరిస్తున్నాను. 


ఓ దేవా! ఈ మానవులందరూ నీ మాయకు లోబడి తనలో 
ఆత్మ స్వరూపుడుగా వెలుగొందుతున్న నిన్ను తెలుసుకోలేకపోతున్నారు. 
అట్టి నిన్ను మనసారా వేడుకుంటున్నాను. నన్ను ఈ ఆపద నుండి 
కాపాడు.” అని గజేంద్రుడు ఆ పరమాత్మను వేడుకున్నాడు. 


(ఇక్కడితో వ్యాస మహర్షి రాసిన శ్లోకాలకు భావమును, పోతన గారి 
పద్యములను చదివారు. కాని పోతన గారు భక్తి పారవశ్యంతో 
గజేంద్రుని ఆవేదనను ఇంకాస్త పొడిగించాడు. అవికూడా ఇక్కడ 
చెప్పుకుందాము. గజేంద్రుడు ఇప్పటిదాకా చేసిన ప్రార్థనలను మీరు 

24 


లా 


బాబా వద్దకు వెళతారు. బాబాల దగ్గరకు వెళ్లివాళ్లు ఎవరూ అజ్ఞానులు 
కారు. బాగా చదువుకున్న వాళ్లు. జ్ఞానులు. అక్కడా పనిజరగనప్పుడు 
అసలు దేవుడు ఉన్నాడా! ఉంటే నాకు ఎందుకు అన్మాయంచేస్తున్నాడు! 
అనే సందేహంలో పడతారు. సరిగ్గా గజంద్రుడు కూడా అదే 
సందేహంలో పడ్డాడ ర్త ౩ 
కందంలో (కంద పద్యంలో వర్ణించారో చదవండి. 


౨. ఆ సందేహాన్ని పోతన గారు ఎంత అందంగా 


క॥ కలడందురు బటినుల యెడ గల డందురు పరమయోగి గణముల పాలం 
గలడందు రన్ని దిశలను గలడు కలండను వాడు కలడో లేడో! 


భగవంతుడు దీనులను కాపాడుతాడు, దీనుల వెంట 
టాడు అని అంటారు కదా! పరమయోగుల యందు 


పంటాడు అంటారు కదా! (దిక్సుళ 


ఇంతమంది ఉన్నాడు ఉన్నాడు అ అని అంటుంటారు కదా! మరి ఉన్నాడు 
| లేడో! అని సందేహాన్ని వెలి బుచ్చాడు. 


ఉన్నాడు అనే వాడు ఉన్నాడి 


25 


శ్రీమద్భాగవతము 


ఎడు ఆ ప్రకారంగా సందేహం వెలిబుచ్చాడు. 
గజే కీందుడు ః జ్ఞాని కాబట్టి అంతలోనే తేరుకున్నాడు. ఇదేమిటి ఆ 
రమాత్తనే సందేహించడం ఏమిటి అని అనుకున్నాడు. వెంటనే 


సీ; కలుగడే నాపాలి కలిమి సందేహింప గలిమిలేములు లేక కలుగువాడు 

నా కడ్డపడ రాడె నలి నసాధువులచే బడిన సాధుల కడ్డపడెడువాడు. 

చూడడే నా పాటు జూపుల జూడక చూచువారలగ్యప జూచువాడు; 

లీలతో నా మొజాలింప డే మొఅగుల మొటి లెఖుంగుచు దన్ను మొటుగువాడు 


తే॥ అఖిల రు 


ంప్రముల్‌ తన రూపమైన వాడు, నాదిమధ్యాంతములు లేక యడరువాడు 
భక్తజనముల దీనుల పాలివాడు, వినడె చూడడె తలపడె వేగ రాడె! 


మొసలి బారి నుండి 
కిస్తాడు. దుర్మార్గుల Mae అ బాధలు పడుతుంటే 
్లూ ఊరుకుంటాడా! ఎప్పటికీ ఊరుకోడు. తప్పకుండా 
వచ్చి నన్ను రక్షిన కూ తననే 
నమ్మిన వారికి, ఆ పరమాత్మ ఎప్పుడూ అండగా ఉంటాడు. నేను కూడా 
పరమాత్మనే త్రికరణ శుద్ధిగా నమ్ముకున్నానుకదా! అందుకని నన్ను 


26 


అష్టమస్కంధము 


ఉన్నాడు. ఎందుకంటే ఆయనకు మొదలు, హు! అన: లేవ అలా 
a లోనూ ఆయనే ఉన్నాడు. ఆయనను 


(భగవంతుని మీద అచంచలమైన భక్తి పారవశ్యం కలిగితే 


గకుడు భగవంతుని ఇలాగే నిలబిస్తాడు. రామదాసు కూడా 


hy 


కరు మ్మెడికి నగలు చేయించాను. దానికి సాము, నీ 


గారు ఇచ్చారా! ఎవడబ్బనొమ్మని కులుకుతూ 
న్హావు” అని నిలదీసాడు. అలాగే పోతన గారి 

దు సుకూడా పరమాత్మను ఇలాగే నిలటిసి అడుగుతున్నాడు. 
అంటే భకులను చూచి భగవంతుడు. పొంగి 


నా స లేదు ధైర్యము 


ఠావుల్‌ తప్పె మూ, 


27 


శ్రీమద్భాగవతము 


పొందిన పడ్యం ఇది. ఈ పద్యంతో గజేందుడు 


ER . ని శ్రింతగా ఉండాలి. అన్నీ ఆ 
పోతన గారు హ్యద్యంగా 
రా ఆస్వాదిద్దాం. వీలైనంత 


ఏ మాత్రం శక్తిలేదు. ధైర్యం నశించి 
అ, oe అరవేపుతో పెట్టుకొని ఉన్నాను. శరీరం పట్టు 


ఉన్న నన్ను కాపాడటం టి ధర్మం. ఓ కం రావయ్యా! కాపాడవయ్యా! 
న was వాడా నన్ను కరుణించవయ్యా! నన్ను రక్షించవయాా 


యను దట పిలిచిన సర్వము, గనుదట సందేహ మయ్యె గరుణావార్దీ' 


వూ ప షష చంచలమైనది. గజేందుడు ఈ నాటి 


అష్టమస్కంధము 


ఉనికినే మరలా సందేహిస్తున్నాడు.ఎలాగంటే...) 
ఓ కరుణాసముద్రా! నీవు సకల జీవుల బాధలను ఓపిగ్గా 
వింటావట కదా! దీనులను కాపాడటం కోసరం పోకూడని పదేశాలకు 
కూడా వెళ్లి ఆర్హులను రక్షిస్తావట కదా! నిన్ను శరణు కోరిన వారు 
ఎలుగెత్తి పిలిస్తే ఓయ్‌ అని బదులు పలుకుతావట కదా! మరి నేను 
ఇంతగా మొరపెట్టుకుంటున్నా ఉలకవు పలకవు. ఇవన్నీ నిజాలేనా లేక 
ఉట్టుట్టి మాటలేనా! అని ఆ పరమాత్మ శక్తినే శంకించాడు గజేంద్రుడు. 


తృను కీర్తించడం, అంతలోనే 


ఇలాకాదని మరలా పరమ 
అరవడం, దీనంగా వేడుకోవడం మొదలు పెట్టాడు. 


ఉ॥ ఓ కమలాప్త! యోవరద! యో ప్రతిపక్ష విపక్ష దూర! కు 
య్యో!కవియోగి వంద్య సుగుణోత్తమ! యో శరణాగతామరా 
నోకహ! యో మునీశ్వర మనోహర! యో విమల ప్రభావ!రా 
వే! కరుణింపవే! తలపవే! శరణార్థిని నన్ను గానవే! 


నీటిలో ఉండే కమలములకు కూడా ఆప్పుడైన వాడా! కోరిన వారికి 
కోరినట్టు వరాలు ఇచ్చేవాడా! నిన్ను తిట్టే వాళ్లను కూడా 
కరుణించేవాడా! (హిరణ్యకశిపుడు, శిశుపాలుడు, కుయ్యో మంటూ 
అరుస్తున్నా నామొర వినవా! కవులు, యోగులు నీకు 
నమస్కారాలుపెడుతుంటారట కదా! నేనూ నమస్కారం 
పెడుతున్నానయ్య! నీకు అన్నీ మంచి గుణములే అట కదా! నిన్ను శరణు 
వేడిన వారికి కోరిన కోరికలు కాదనకుండా తీరుస్తావట కదా! 


29 


శ్రీమద్భాగవతము 


మునీశ్వరుల హృదయాలలో కొలువై ఉంటావట కదా! నీ మహిమ 
అపారమట కదా! రావయ్యా! నన్నురక్షించవయ్యూ! నా గురించి కాస్త 
ఆలోచించవయ్యా! నిన్నుశరణు వేడానయ్యా! కాపాడవయ్యా” అంటూ 
టినంగా ప్రార్థించాడు గజేందుడు. 


ర గురించి పోతన గారు రాసిన 


( ఇక్కడితో గజేందుడి మొ 
పద్యాలు కూడా అయి పోయాయి. తరువాత వ్యాసభగవానుని 
భాగవతానికి వద్దాము. వ్యాసుల వారు నాలుగు శ్లోకాలలో 


గజేందమోక్షము కథను ముగించారు. అది ఎలాగో చూద్దాము. 


గజేంద్రుని మొరను శ్రీహరితో పాలు బ్రహ్మ మొదలగు 
దేవతలు కూడా విన్నారు. బ్రహ్మ కానీ ఇతర దేవతలు కాని ఆ గజేంద్రుని 
మొసలి బారి నుండి విడిపించడానికి ముందుకు రాలేదు. శ్రీహరి 
గరుడుని మీద ఎక్కి, చక్రము ముదలడు అయుదములతు పరిరజ 


గజేందుడు ఆపదలో ఉన్న పదేశమునకు వచ్చాడు. 


ఆకాశంలో గరుడుని మీద ఎక్కి, చకాయుధమును 
ధరించి, తన వైపుకు వస్తున్న శ్రీహరిని చూచాడు గజెం 
పైకి ఎత్తి “ఓ నారాయణా! అఖిలగురో! భగవాన్‌! నా మొరాలకించి 
వచ్చావా తండ్రీ! నీకిదే నాభక్తిపూర్వక నమస్కారము” అని తొండము 
పైకెత్తి ఘీంకారము చేసాడు. 


a_ ౨౨ 


30 


అష్టమస్కంధము 


వెంటనే శ్రీహరి గరుడుని మీది నుండి కిందికి దిగాడు. 
నోటిలో చిక కున్న గజేందుని కాలును బయటకు 
నలి బార నుండి గజేంద్రుని కాపాడాడు శ్రీహరి. 


అష్టమ స్కంధము 


(పాఠకులకు ఒక మనవి. ఇంతటితో వ్యాసమహర్షి రాసిన 
గజందమోక్షము అయిపోయింది. కాని పోతన గారు ఇంకా 
పొడిగించారు. అది కూడా మనం చదువుకుందాము. సందర్భం 
వచ్చింది కాబట్టి ఈ ఘట్టంలో పాచుర్శంలో ఉగ 
చెప్పుకుందాము. అది ఎలాగంటే....... 


రాడు. కాదు ఉన్నాడు, నన్ను వచ్చి కాపాడతాడు అని 
రూఢి చేసుకున్నాడు. గజేంద్రుడి మొరను బ్రహ్మ వపు | ఇతర దేవతలు 


కూడా వెలిబుచా 


విన్నారు. కాని గజేందుడిని రక్షించడానికి ఎవరూ 6 
అనుకున్న కారణం ఏమిటంటే... 


31 


శ్రీమద్భాగవతము 


ఆ॥ విశ్వమయత లేమి వినియు నూరక ఉండి, రంబుజాసనాదు లడ్డపడక 


విశ్వమయుడు విభుడు విష్ణుండు జిష్లుండు, భక్తియుతున కడ్డుపడ దలంచె 


గజేంద్రుని మొర విని అతనిని కాపాడదామని బ్రహ్మ 


సును వేలు అకక న్నారు కానీ వారికి విశ్వం అంతా వ్యాపించి 
ఉండే గుణం లేదు. పైగా గజేంద్రుడు ఎక్కడ ఉన్నాడో తెలియదు. 
అందుకని గజేంద్రునికి సాయపడాలని ఉన్నా సాయపడలేక 


ఊరుకున్నారు. కాని వైకుంఠవాసి, సర్వవ్యాపి అయిన విషు 
గజేందునికి సాయపడదలచుకున్నాడు. 


గజేందుడు ఇంతగా ఎలుగెత్తి అరుస్తుంటే వైకుంఠంలో ఉన్న శ్రీహరి 
ఏం చేస్తున్నాడు అని అనుకున్నాడు. 
పిన్న శ్రీహరి ఏంచెస్తున్నాడో చూడా 
వైకుంఠం వెళ్లాలి. వైకుంఠం ఎలా ఉంటుందో వ్యాసుడు రాయలేదు. 
పోతన గారు వైకుంఠం వెళ్లి చూడలేదు. పోనీ వారు వచ్చి 
చోట ఉంటాడు అని 
చెప్పే అవకాశం లేదు. ఇప్పుడు ఎలాగా అని అనుకున్నాడు పోతన 


యూచిగు 


వైకుంఠం ఇలా ఉంటుంది అక్కడ శ్రీహరి ఫలానా 


గారు. ఏమైతే అది అయిందని తరువాత పద్యం రాయడం 
మొదలెట్టారు పోతన గారు. 


విష్ణువు ఎక్కడ ఉంటాడు. 
వైకుంఠంలో ఉంటాడు. 


32 


అష్టమస్కంధము 


జకటి ఉంటుంది కదా అని 


“అల వైకుంఠ పురంబులో” అని మొదలెట్టాడు. 


మరి వైకుంఠపురం అనే పురములో రాజులు ఉండే పదేశాన్ని 
“నగరి” అంటారు కాబ 


మరి రాచ నగరిలో విష్ణువు ఎక్కడ ఉంటాడు. ఎక్కడో ఒక 
ఉంటాడు కదా అని అనుకొని “ఆ మూల సౌధం 


దాపల 2 అని రాసారు. 


ఇంక ఘంటం నడవలేదు. ఎందుకంటే ఆ సౌధంలోపల ఏ 
జరుగుతూ ఉందో పోతన గారికి తెలియదు. తెలియని విషయం ఏమి 
రాయగలడు. ఏమీ తోచలేదు పోతన గారికి. ఘంటం పక్కన పెట్టాడు. 
కూతురిని పిలిచి “తల్లీ! పద్యం నడవడం లేదు. కాస్త బయట తిరిగి 


వస్తాను. ఏమన్నా ఆలోచన తడుతుందేమో” అని బయటకు వెళ్లాడు. 


33 


శ్రీమద్భాగవతము 
వెళ్లాడు. కూతురు ఎదురుగా వచ్చి కాళ్లకు నీళ్లు ఇచ్చింది. కాళ్లు 
కడుగుకొని ఆచమనం చేసి దేవుడి ముందు కూర్చున్నాడు. తాటాకుల 
కట్ట ఘంటం తీసుకున్నాడు. చకా చకా పద్యం పూర్తి చేసాడు. 


పోతన రూపంలో ఉన్న విష్ణుము 
అదే పదం ఊరి బయట చెరువు ఒడ్డున పచారుచేస్తున్న పోతన గారి 
మెదడులో మెదులుతూ ఉంది. ఇక్కడ విష్ణ 


ర్తి ఒకొక్క పదం రాస్తుంటే, 


చేసాడు. అక్కడ పోతన గారి మనస్సులో కూడా పద్యం పూర్తి అయింది. 
విష్ణుమూర్తి పైకి లేచి తన దారిన తాను వెళ్లిపోయాడు. మనసులో 
అద్దంలా కనిపిస్తున్న పద్యపాదాలు మననం చేసుకుంటూ గబగబా 
ఇంటికి వచ్చాడు పోతన. . 


కూతురు కాళ్లకు నీళ్లు ఇస్తూ “అదేంటి నాన్నా ఇప్పుడే గా 
వచ్చావు. పద్యం రాసావు. ఇంతలో బయటకు ఎప్పుడు వెళ్లావు” అని 
అడిగింది. 


పోతన గారికి ఏమీ బోధ పడలేదు. “నేనేంటి. రావడం 
ఏంటి పద్యం రాయడం ఏంటి. ఇందాక వెళ్లిన వాడిని ఇప్పుడే లోపలకు 
వస్తున్నానమ్మా” అన్నాడు కాళ్లు కడుక్కుని ఆచమనం చేస్తూ. 


“నిజం నాన్నా. నువ్వు ఇప్పుడే వచ్చావు. నేను కాళ్లకు 
నీళ్లుఇచ్చాను. నువ్వు లోపలకు వెళ్లి పద్యం పూర్తి చేసావు” అంది 


34 


అష్టమస్కంధము 


పోతన గారు ఆశ్చర్యపోయారు. గబగబా శా 
తాటాకుల కట్ట తీసుకున్నాడు. తాను రాసిన మొదటి పాదం కింద 


రూడు పాదాలు పూర్తి చేసి ఉన్నాయి. తనమనస్సులో మెదిలిన 


వచ్చు. కల్పితంకావచు. పోతన గారు 


దాము. పోతన భాగవతమును మన సారస్వత 


పద్యం ౦ ఇంక చదవండి. 


35 


శ్రీమద్ద్ధాగవతము 


ఆ వైకుంఠ పురంలో ఉన్న రాచనగరులో ఉన్న ఒక సౌధంలో 
ూర్తి. విష్ణు మూర్తి ఉన్న సౌధము 
ర౦తశిలతో నిర్మించబడిన అరుగు 


పక్కన ఒక సరస్సు 


ఉంది. wea బక చంద్రః 
ఉంది. ఆ అరుగు ముద కలువ we బుద శయ 


(ఇన్ని వివరాలు పోతన గారికి ఎలా తెలుస్తాయండీ, విష్ణుమూర్తికి తప్పు. 
న వు రార్తే రాసి ఉంటాడు.సందేహము 


అమైన Pen తా. క (యె. 


మాట్లాడలేదు. “ఏమండీ నా 
మీ చేతిలో ఉంది Pa అంది లక్ష్మీదేవి. ఆమె 


36 


అష్టమస్కంధము 


మాట వినిపించుకోకుండా పమిట కొంగును అలాగే పట్టుకొని 
లాగుతూ ముందుకు నడిచాడు. తమ అవసరం ఉంటుందేమో 
తమను పిలుస్తాడేమో అని శంఖము, చక్రము ఎదురుచూస్తున్నాయి. 
డా రమ్మని పిలువలేదు. సాయానికి గాను తన పార్షదులను 
కూడా తన వెంట రమ్మనలేదు. ఎంత దూరం పోవాలో ఏమో కాస్త నా 
మీద ఎక్కితే తీసుకుపోతాను కదా అని గరుడుడు ముందుకు 
వచ్చాడు. గరుడుని వంకకూడా చూడలేదు. దిగ్గున లేవడంతో తల 
యి ముంగురులుమొహం మీదపడుతున్నాయి. వాటిని 
సుకోలేదు. విష్ణుమూర్తికి ఒకటే లక్ష్యం. ఎవరో నన్ను 
ఆర్తితో పిలుస్తున్నారు. ఎలుగెత్తి అరుస్తున్నారు. కుయ్యోమంటూ 
మొరపెట్టుకుంటున్నారు. వారిని కాపాడాలి. అదే లక్ష్యంతో ముందుకు 


వాటినికు 


పోతన గారి బావగారు మహాకవి శ్రీనాధుడు. శ్రీనాధుడు 
అప్పటి మహారాజు సర్వజ్ఞసింగభూపాలుని ఆస్థానంలో ఉండేవాడు. 
మహారాజు పోతన గారి భాగవతం గురించి విన్నాడు. పోతన 
భాగవతాన్ని తనకు అంకితం ఇచ్చేలా చెయ్యమని శ్రీనాధుని పోతన 
గారి వద్దకు పంపాడు. శ్రీనాధుడు సామదానభేదోపాయములను 
ప్రయోగించాడు. రాజుగారు ధన, కనక, వస్తు, 
ఆశ పెట్టాడు. 


వాహనములు ఇస్తాడని 


37 


శ్రీమద్భాగవతము 


కానీ పోతన గారు లొంగలేదు. తాను శ్రీరామచంద్రుని 
ఆదేశము మేరకు భాగవత రచన చేస్తున్నాను అనీ, భాగవతమును 
శ్రీరామచంద్రునికే అంకితము ఇస్తానని, నరాధములకు అంకితము 
ఇవ్వనని తెగేసి చెప్పాడు. 


శ్రీనాధునికి కోపం వచ్చింది. “ఏంటయ్యా నీ భాగవతం 
పువ్వు. అదొక పెద్ద కావ్యమా. 
“సిరికిం చెప్పడు శంఖచక యుగముం జేదోయి సంధింప 


డేపరివారంబును జీర డభ్రగపతిం బన్నింప డాకర్ణికాం 

తర ధమ్మిల్లము జక్కనొత్తడు” 

ఏమీ లేకుండా ఎందుకు వెళ్లినట్టు చోద్యం చూడటానికా” అంటూ 
అవహేళన చేసాడు శ్రీనాధుడు. పోతన గారు శ్రీరామా అంటూ చెవులు 


ఇంతలో పెరట్లోనుండి పోతన కూతురు పెద్దగా అరిచింది. 
“నాన్నా నాన్నా శారద వదిన బావిలో పడిపోయింది” అని పెద్దగా 
అరిచింది. శారద శ్రీనాధుని కూతురు. తన కూతురు బావిలో పడింది 
అని వినగానే శ్రీనాధుడు గబా గబా పంచె ఊడిపోయేది కూడా 
తెలియకుండా పెరట్లోకి పరుగెత్తాడు. ఆయన వెంట పోతన గారు, వారి 
వెంట అక్కడ ఉన్న బ్రాహ్మణులు పరుగెత్తారు. బావి దగ్గర శారద భయం 


భయంగా నిలబడి ఉంది. 


“అది కాదు నాన్నా శారద ఒదిన కాలుజారి పడింది. ఇది 
నేల బావి కదా. బావిలో పడిందేమో అని అరిచాను” అని చెప్పింది 
పోతన కూతురు. అందరి మనసులు కుదుట పడ్డాయి. అప్పుడు పోతన 

38 


అష్టమస్కంధము 


గారు తన బావగారు శ్రీనాధుని చూచి 


“బావా! మానవ మాత్రులమైన మనమే శారదకు ఆపద 
కలిగింది అని వినగానే గబగబా పరుగెత్తామే, కనీసం తాడు, బక్కట 
కూడాతీసుకొని వెళ్లలేదే, ఈ సకల జగత్తును పాలించే ఆ శ్రీహరి తన 
భక్తుడు ఆపదలో ఉన్నాడు అని తెలిసి ఎలా ఊరుకోగలడు. అయినా 
సర్వశక్తిమంతుడు, మనోవేగాన్ని మించి వెళ్లగల సమర్థుడు అయిన 
శ్రీహరికి ఆయుధములు, వాహనములు అవసరమంటావా!” అని 


శ్రీనాధుని కళ్లవెంట నీళ్లు ధారాపాతంగా కారసాగాయి. 
వెంటనే పోతన గారి పాదాల మీద పడి “బావా నన్ను క్షమించు. 
అజ్ఞానంతో అవివేకంతో భాగవతాన్ని చులకన చేసి మాట్లాడాను. నీవు 
కవివి కావు. మహాబుుషివి. భాగవతము ఒక మహాకావ్యము. దానిని 
రామునికే అంకితము ఇవ్వు.” అని ప్రార్థించాడు. 


అంతటి మహానుభావుడు పోతనగారు. ఆయన పాదాలకు 
మరొక సారి భక్తితో నమస్కరిస్తూ ఆయన పుట్టిన ఈ తెలుగు గడ్డ 
మీద పుట్టినందుకు గర్విస్తూ, మనం ముందుకు సాగుదాం 


ఇక్కడ పోతన గారు వచనంరాసారు. 


39 


శ్రీమద్భాగవతము 


సదన సంస్టితుండును నగు నారాయణుండు కలి 


కులేంద విజ్ఞాపిత నానావిధ దీనాలాపంబు లాకర్ణించి లక్షీకాంతా 


వి వ స దగులు సాలించి సంభ్రమించి దిశలు నిరీక్షించి 
గజేంద్రరక్షాపరత్వంబు నంగీకరించి నిజపరికరంబు మరల 


నవధరించి గగనంబున కుద్దమించి వేంచేయునప్పుడు; 


పకారంగా ఎల్లప్పుడు తన భక్తులను రక్షించడంలో ఆసక్తి కలవాడు, 
అనంత విశ్వంలో ఉన్న సకల జీవరాసుల హృదయములలో 
తిష్టవేసుకొని ఉన్నవాడు, గజేందుని దీనాలాపవ 


సరసాలు చాలించాడు. ఆ ఆర్తనాదం ఎక్కడి నుంచి వచ్చిందా అని 


నాలుగు దిక్కులు చూచాడు. ఆ ఆర్తనాదం చెస్తున్న గజేందుని 


కాపాడాలని నిశ్చ్రయించుకున్నాడు. ఆ అరుపులు వస్తున్న దిశగా 


న్కను బ, ఇందుడు, వాని పొంతను ధను:కౌమోదకి శంఖ చ 
క నికాయంబును, నారదుండు, ధ్వజినీ కాంతుండు రా వచ్చి రొ 


య్యన వైకుంఠపురంబునం గలుగువా రాబాలగోపాల 


2౨. అమ్మగారు ఒంటరిగా వెకుతుంటె ఆమె 
దాసీలు ఊరుకుంటారా! వారుకూడా ఆమె వెంట పరుగెడుతున్నారు. 
40 


అష్టమస్కంధము 


అయ్యగారు అమ్మగారు పరుగెడుతుంటే, తన అవసరం ఉంటుందేమో 
అని గరుడుడు వారి వెనక పరుగెడుతున్నాడు. అయ్యగారు ఏ 
ఆయుధమూ లేకుండా వెళుతున్నాడు, ఎప్పుడు 
అని గద, శంఖము, చక్రము మొదలగు ఆయుధములు ఆయన 
వెంట పరుగెడుతున్నాయి. 


ఏ అవసరం వస్తుందో 


ఇంతలో నారాయణ నామ స్మరణ చేసుకుంటూ నారదుడు 


ఎకుంఠము అంతా వరసగా పరుగెత్తడం 


మః . పోతూఉంటే అదే అర్ధం అవుతుంది 
లెమ్మని తను కూడా వారి వెంట పరుగెత్తసాగాడు. ఈ విషయం 
సైన్యాధి పతి విప్వక్షేనుడికి తెలిసింది. ఎవరైనా రాక్షసుడు దండెత్తి 
వస్తున్నాడేమో నేను లేకపోతే 


తె ఎలాగ అని అనుకుంటూ 


విషయం తెలుసుకోడానికి వారి వెంట పరుగెత్తాడు. అయ్య 
అమ్మగారు లేని వైకుంఠంలోమనం ఎందుకని వైకుంఠ వాసులందరూ, 


రె యొగా, పిలా పెద అందరూ పరుగెతారు. 


పరివృందమానానందటదిందిందిర యగు నయ్యిందిరాదేవి రోవింద 
కరారవింద సమాక్యపషమాణ సంవ్యానచేలాంచలయై పోవు చూ...... 


విష్ణుమూర్తి వెంట లక్ష్మీదేవి తన పమిట కొంగును లాగుకుంటూ 
పరుగెడుతుంటే ఆమె ముఖంమీద చెమట పట్టింది. పద్మమువలె ఉన్న 
ఆమె ముఖమును నిజంగానే పద్మము అనుకొని తుమ్మెదలు ఆమె 


41 


శ్రీమద్భాగవతము 


ముఖం మీదవాలుతుంటే ఒక చేతో పమిట చెంగు జ 
పట్టుకొని మరొక చేతో ఆ తుమ్మెదలను తోలుకుంటూ ఇలా తనలో 
తాను అనుకుంటూ ఉంది. 


ుచ్చులు ముచ్చిలిం నా ఖులుల్‌ a ప్రపంచ ములన్‌ 
ఏకము దేవతానగరిపై దండెత్తెనో, భక్తులం 
ఇక్కారించిరో దుర్లనుల్‌ 


“ఏమీటో ఈ పెద్దపనిషి ఎక్కడికి పోతున్నది చెప్పడు. మరలా 
ఎవరన్నా స్త్రీలు కాపాడమని పెద్దగా మొరపెట్టుకున్నారా (ద్రౌపది), లేక 
ఎవరైనా దుర్మార్గులు వేదాలను ఎత్తుకుపోయారా (హిరణ్యాక్షుడు). లేక 
అసురులు ఇంద్రుడి మీదకు దండెత్తి వచ్చి ఆయనను స్వర్గం గ నుండి 
వెళ్లగొట్టారా (వృత్రాసురుడు. లేక అతల విష్ణు భక్తులను ప 
ఏడీ నీ విష్ణువు ఎక్కడున్నాడు 


అంటూ బాధిస్తున్నారా  యోరణ్బకశివు డు 


౫ ఉంది లక్ష్మీదేవి. 


రా: తాటంకాచలనంబుతో భుజనటద్ధమ్మి మ్మల్లబంధంబుతో 

శాటీముక్త కుచంబుతో sma క్యాంచితో శీర్ణ లా 
ెలేపముతో మనోహ రకరాలగ్లోత్తరీయంబుతో 

గోటీంద్రుప్రభతో నురోజభర సంకోచద్విలగ్షంబుతోన్‌ 


42 


అష్టమస్కంధము 


్‌ తొందరలో పరుగెత్తుతున్న 


న్న లక్ష్మీ దేవి పరిస్థితి ఎలా ఉందంటే... ఆమె 


గండుని ఆ కాపాడాలని క్ష విష్ణువు వెంట 


న్న కుంకుమ చెదరి పోయింది. ఇన్ని జరుగుతున్నా విష్ణు మూర్తి 


క: అడిగెద నని కడువడి జను నడిగిన దను మగుడ నుడుగ డని నడ యుడు 
వెడవెడ చిడిముడి తడబడ నడు గిడు నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్‌ 


దూరం వెళ్లాలి. ఏమైనా సరే 


విరమించుకుంది లక్ష్మి. 


43 


శ్రీమద్భాగవతము 


అడిగెసాను” అంటూ మరలా రెండు అడుగులు 


ముందుకేసింది. అంతలోనే నాలుగు అడుగులు వెనక్కు వేసింది. ఇలా 


ముందుకు వెనక్కు నడుస్తూ శ్రీహరి వెంట పరుగెడుతూ 


ఉంది లక్ష్మి. 


రము తరులు తత పరుగెత్తడం మాచిన స: వారికి 
ఎక్కడికక్కడ స్వాగత సత్కారాలు చేస్తున్నారు. “అడుగో శ్రీమహావిష్ణువు 
వస్తున్నాడు. ఆయన వెంట లక్ష్మీదేవి 
వెంటగరుడుడు, ఆయుధాలు కూడా వస్తున్నాయి. అందరూ 
నమస్కారాలు చెయ్యండి” అని దేవతలు అందరూ అటు ఇటు బారులు 
స్కరిస్తున్నారు. 
44 


కూడా వస్తోంది. వారి 


అష్టమస్కంధము 


శ్రీహరికి ఇవేమీ పట్టడంలేదు. ఆ ఆర్తనాదం వినవచ్చిన 
దిక్కుగా పరుగ౧డుతున్నాడు. తుదకు గజేంద్రుడు ఉన 


న్ష సరోవరమునకు 
చేరుకున్నాడు. తనను ప్రార్థించింది గజేంద్రుడు అనీ, అతని కాలు 
మొసలి నోట్లో ఉంది అని | గ్రహించాడు. వెంటనే మతసుతో 
చకాయుధమును తలచుకున్నాడు. వెనుకనే ఉన్న చక్రాయుధము 
శ్రీహరి ముందు నిలిచింది. ఆ చక్రాయుధంతో న శ్రీహరి వ కు 
గజరాజు ఉత్సాహంగా కాలు విదిల్ల్హాడు. ఆయన వెంట ఉన్న ఆడ 
ుగులు తమ తమ తొండాలతో నీటిని ఆయనమీద చల్లి తమ 
మాచి శ్రీహరి పాంచజన్యము అ న 


శిరస్సును ఖండించాడు. ఎప్పుడైతే : 


శంఖమును పూరించాడు. దేవతలు as రో 
అప్పరసలు నాట్యం చేసారు. దేవతలు జయజయధ్వానాలు చేసారు. 


పూర్తిగా పోయాయి. గజిందు? కు తన ఆడ ఏను! లతో కలిసి 
ఆనందంగా ఘీంకారం చేసాడు. తన oe ఉన్న ఆడ ఏనుగులను 
తన తొండంతో పేమగా తడిమాడు. వాటి తొండాలతో తన తొండం 
మెలివేసి తన ఆనందాన్ని వ్యక్తం చేసాడు. 


తన చేతిలో తన భార్య లక్ష్మీదేవి పమిట కొంగు ఉన్న 
సంగతి శ్రీహరికి అప్పుడు గుర్తుకొచ్చింది. శ్రీహరి వెంటనె వెనక్కు 
తిరిగి, తన చేతిలో ఉన్న లక్ష్మీదేవి పమిట కొంగును, వెనుక ఉన్న 
లక్ష్మీదేవిని చూచి 


శ్రీమద్భాగవతము 


“దేవ్‌! నేను నీ పమిట కొంగునుకూడా వదిలిపెట్టకుండా 
ర్లాన పరుగెత్తుతుంటే, నా వెనక పరుగెత్తుతున్న నీవు నా 
గురించి ఏమనుకున్నావు? దేవీ! నాకు ఒక బలహీనత ఉంది. నన్ను 
మరిచిపోని వారిని నేను కూడా ఎన్నటికీ మరిచిపోను. నీవే నాకు 


దిక్కు అంటూ నన్ను వేడుకున్న వారిని రక్షించకుండా వదలను. ఈ 


విషయం నీకు తెలుసు కదా!” అని తన భార్య లక్ష్మిని 


దానికి లక్ష్మీదేవి సిగ్గుతో తలవంచుకొని “నాధా! తమరి 
ఆర్తత్రాణ పరాయణత నాకు తెలియదా! ఎల్లప్పుడు తమరి పాదాలను 
నా హృదయంలో పెట్టుకొని పూజించే నేను, మీ అడుగులో అడుగు 
వేసుకుంటూ మీ వెంట రాకుండా ఎలా ఉండగలను.ఏ దేవా! తమరు 
టినులకు బంధువులు. టీనులను రక్షించడమే వ్రతంగాపెట్టుకున్న వారు. 
బినుల మొరలను వినడం, వారిని కాపాడటం, దీన పరాధీనత తమరి 
లక్షణములని నాకు తెలియవా. ” అనిపలికింది లక్ష్మీదేవి. ఇంతలో 
గరుడుడు వచ్చి స్వామి ముందు నిలబడ్డాడు. శ్రీహరి, లక్ష్మిదేవి 
గరుడుని ఎక్కారు. అందరూ వైకుంఠం చేరుకున్నారు. 


(ఇద్‌ పోతనగారి భాగవతంలో పోతనగారు రాసిన 
గజేందమోక్షం ఘట్టం. ఇక్కడినుండి మనం మరలా వ్యాన భాగవతాన్ని 


ఆఖరున బక్క మాట. ఇప్పటి దాకా మనం అందరం 
గజేంద్రమోక్షం కథ చదువుకున్నాము. దీని వలన పుణ్యం వస్తుందో 


46 


అష్టమస్కంధము 


థలో మనకు ఒక నీతిఅంతర్లతంగా 


మొసలి పట్టుకోగానే దేవా నన్ను రక్షించు అని అరవలేదు. 


లు 


ఈ నీతిని గుర్తుపెట్టుకొని 
తో చదివి ఉత్తీర్ణులు కావాలని నా 


ఆకాంక్ష, 


పనులను శ్రద్ధతో నిర్వర్తి 


47 


శ్రీమద్భాగవతము 


ఇవ్వడానికి పరమాత్మ 


పక్కనే సిద్ధంగా ఉంటాడు. అందుకే అన్నారు 


కృషితో నాస్తి దుర్భిక్షం అని. 


కాని ఈ రోజుల్లో ఏ మాత్రం కష్టపడకుండా 
ఎక్కువఫలితాలు ఆశించే వాళ్లు ఎక్కువ అయ్యారు. అందుకే 
కష్టాలపాలవుతున్నారు. అటువంటి వారికి గజేంద్రమోక్షము ఒక 
పాఠము. ఉన్న కష్టాల నుండి గట్టెక్కాలన్నా కొత్త కష్టాలు రాకుండా 
ఉండాలన్నా పరమాత్మ మనకుసాయపడాలన్నా ముందు మనము 
మన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. కష్టించి పనిచేయాలి. చేసే పనిని 


శ్రద్ధతో చెయ్యాలి. అప్పుడు ఫలితాలు వాటంతట అవే వస్తాయి. 
a పరమాత్మ మన పక్కనే సిద్ధంగా ఉంటాడు. 


తృ వెంట లక్ష్మీదేవి పరుగెడుతూ 
ప్రసన్నుడయితే లక్షీప్రసన్నం కూడా వెంటనే 
అవుతుంది. పరమాత్మ ప్రసన్నుడు కావాలంటే కర్తవ్య నిర్వహణ ముఖ్యం. 
మనం చెయ్యాల్సిన పని మనం శద్ధతో, టీక్షగా చేస్తే, పరమాత్మ కటాక్షం 
వెంటనే కలుగుతుంది. దాని వెంటనే లక్ష్రపసన్నం కూడా కలుగుతుంది. 


ఇదే మనం గజేందమోక్షం నుండి నేర్చుకోవాల్సిన సత్యం. 


మరొక్క విషయం. పరమాత్త 


ఉంటుంది. పరమాత్మ 


అలాగే ఈ గజేంద్రమోక్షంలో భగవంతుడు ఎవరు అనే దాని 
మీద వ్యాసుల వారు ఒక శ్లోకం రాస్తే, దానికి పోతన గారు ఒక 
పద్యంరాసారు. దాని భావము... ఈ విశ్వాన్ని ఎవరు స్యష్టిన్తున్నారో, ఈ 
లీనం అయి ఉందో, ఈ జగత్తు అంత్యకాలంలో 
ఎవనిలో కలిసిపోతుందో, ఈ విశ్వానికి అంతా నాధుడు ఎవరో, ఈ 


రాలమైన కారణం ఎవరో, ఈ విశ్వానికి ఆది, మధ్య, 
48 


జగత్తు అంతా ఎవనిలో 


అంత్యము ఎవరో, ఈ విశ్వం అంతా తానే అయినవాడు ఎవరో, 
అతనికి, ఆ ఆత్మస్వరూపునికి, ఈశ్వరునికి నేను నమస్కరిస్తాను. 


అంటే మనలో ఉన్న ఆత్మ, పరమాత్మ స్వరూపమే అని 
తెలియజెపుతున్నారు వ్యాసుడు, పోతన. పరమాత్మ ఆత్మస్వరూపంగా 
అందరిలో వెలుగుతున్నాడు. మనలో ఉండే ఆత్మ అందరిలోనూ ఉంది. 
అందుకని అందరూ పరమాత్మ స్వరూపాలే. అందరూ పరమాత్మ 
స్వరూపాలు అయినప్పుడు ఒకరిని ఒకరు ద్వేషించుకోవడం, ఒకరిని 
ఒకరు దూషించుకోవడం, చంపుకోవడం తప్పు కదా! సాటి వారిని 


అత వలి 


కృను ప్రేమించినట్టే పూజించి నట్టే. 


అలాకాకుండా, సాటివారిని బాధపెట్టి, వారి నోటి దగ్గర 
అన్నం దోచుకొని, వాళ్ల కొంపలు కూల్చి వాళ్లను చంపి, ఆ పాపాలను 
పోగొట్టుకోడానికి, ఎన్ని పూజలు, వ్రతాలు, యజ్ఞాలు, యాగాలు, 


దానాలు, ధర్మాలు ఏం చేసినా ప్రయోజనం లేదు. ఈ సత్యాన్ని 
తెలుసుకోగలిగితే, అందరినీ అందరూ మానవులుగా చూడగలిగితే, 
మానవుడుగా పుట్టినందుకు మానవత్వం మరిచిపోకు 
మానవుడు మానవుడుగా బతకగలిగితే, గజేంద్రమోక్షం చదివిన 
దానికి సార్థకత అని నా అభిప్రాయము. ఇంతటితో గజేంద్రమోక్షము 
పాతు సంపూర్ణము 

ఓం తత్సత్‌ ఓం తత్సత్‌ ఓం తత్షత్‌ 


అయక, 


49 


శ్రీమద్భాగవతము 


అష్టమ స్కంధము 


నాలుగవ అధ్యాయము. 


శుకమహర్షి పరీక్షిత్‌ మహారాజుకు గజేంద్రుని, మొసలి 
పూర్వ వృత్తాంతము గురించి విధంగా వివరిస్తున్నాడు. 


“ది పరీక్షిత్‌ మహారాజా! ఆ ప్రకారంగా గజేంద్రుని రక్షించిన 
శ్రీహరిమీద దేవతలుపూలవర్నం కురిపించారు. స్వర్గంలో దుందుభులు 
స్తోతపాఠాలు చదివారు. 


ఆ సమయంలో అప్పటి దాకా గజేంద్రుని కాలు పట్టుకొ 
లాగిన మొసలి ఒక గంధర్వుడు గా మారి పోయింది. ఆ గంధర్వుని 
పేరు “హూహూ”. దేవలుడు అనే ముని శాపంతో మె 
సరోవరంలో ఉన్నాడు. శ్రీహరి చకాయుధ స్పర్శతో ఆ గంధర్వునికి 

శాపవిమోచనము అయింది. ఆ గంధర్వుడు శ్రీహరికి భక్తిపూర్వకంగా 
ప్రదక్షిణ నమస్కారము చేసి గంధర్వలోకమునకు వెళ్లిపోయ 


ఎసలిగా ఆ 


ఆ సమయంలో అప్పటి దాకా మొసలితో బాధింపబడ్డ 
గజేంద్రుడు శ్రీహరి చేతి స్పర్శతో పునీతుడై, పరమాత్మలో 
కలిసిపోయాడు. 


50 


అష్టమస్కంధము 


ఓ పరీక్షిత్‌ మహారాజా! ఈ గజేంద్రుడు పూర్వజన్మల్‌ లో 


బకరోజు మహారాజు పూజలో ఉండగా అగస్త్యముని ఆ 
మహారాజును చూడటానికి వచ్చాడు. శ్రీహరి ధ్యానంలో ఉన్న 
ఇంద్రద్యుమ్నుడు అగస్తుని రాకను గమనించలేదు. లేచి 
నమస్కరించలేదు. అగస్తృమునికి కోపం వచ్చింది. తాను వచ్చినా 
కూడా తన రాకను గమనించకుండా ఏనుగు మాదిరి కదలక 


ON దుర. he aes నీకు నవలే బుద్ధి, జ్ఞానము 
లేదు. బ్రాహ్మణులను అవమానించావు. నీకు ఉన్న జ్ఞా జ్ఞానము నశించి 
పోతుంది. ఏనుగు వలె స్థబ్ధంగా కూర్చుని ఉన్న నీవు ఏనుగుజన్మ 
ఎత్తుదువుగాక!” అని శపించాడు అగస్తుడు. తరువాత అగస్తుడు 
శిష్కులతో అక్కడినుండి వెళ్లిపోయాడు. 


తన 


ఇదంతా ధ్యానంలో ఉన్న ఇంద్యుమ్ముడికి తెలియదు. 
ధ్యానంలో నుండి లేచిన తరువాత అక్కడ ఉన్న వారు జరిగింది 
దద్యుమ్ముడు కోపించలేదు. చింతించలేదు. బాధపడలేదు. 
ఆ శాపాన్ని భగవంత గు ప్రసాదంగా స్వీకరించాడు. అగస్సుని శాపము 


ప్రకారము ఏనుగు జన్మ ఎత్తాడు. కాని శ్రీహరిని అర్చించిన 
పుణ్యవిశేషము చేత ఇంద్రద్యుమ్నునికి పూర్వజన్మ స్మృతి పోలేదు. 
అందుకే శ్రీహరిని ఆ ప్రకారంగా పార్టించాడు. ఆ విధంగా శ్రీహరి 


ఇందద్యుమ్ముని శాపవిముక్తుని చేసాడు. 


శ్రీమద్భాగవతము 


ఓ పరీక్షిత్‌ మహారాజా! ఇటీ గజేంద్ర 
కథ వినడం స్వర్ణం వెళ్లడానికి మెట్టువంటిది. మంచి. 
కలిగిస్తుంది. కలిప్రభావమును నశింపచేస్తుంది. చెడుస్వష్టములను 
త అందుకే తమశ్రేయస్సు కోరుకునే ద్విజులు పొద్దుటే అజ 


[ము కథను చదువుతారు. 


ద్రుని వృత్తాంతము. ఈ 


ిల్లదూరు జామున లేచి, శుచిగా ఏకాగచిత్తంలో 
నిన్ను నన్ను ఈ సరోవరమ ఏను, ఈ పర్వతమును, ఇక్కడ ఉన్న 
చెట్లను , తీగలను, వ్యక్షములను, ఈ పర్వత శిఖరముల 


నిన్ను రక్షించిన సుదర్శనము అనే చక్రమును 
ు, నా వెంట ఉన్న లక్ష్మీదేవిని, నా 


52 


అష్టమస్కంధము 


అంతేకాదు! నీవు నన్ను స్తోత్రము చేసావు కదా! 
స్తోత్రముతో నన్ను ఎవరైతే స్తుతిస్తారో, వారి అవసాన కాలములో 
వారికి రక్షిస్తాను.”అని శ్రీహరి సకల మానవాళికి వరం ప్రసాదించాడు.” 
అని శుక మహర్షి పరీక్షిత్‌ మహారాజుకు గజేంద్రుడు, 
మొసలియొక్కపూర్వ వ్యత్తాంతములను, శ్రీహరి ప్రసాదించిన వరముల 


అష్టమస్కంధము నాలుగవ అధ్యాయము 
ఓం తత్సత్‌ ఓం తత్సత్‌ ఓం తత్షత్‌ 


| 


శ్రీమద్భాగవతము 
అష్టమస్కంధము 


అంతర్జాగంగా మనువుల వృత్తాంతమును విధంగా చెబుతున్నాడు. 


“ఓ పరీక్షిత్‌ మహారాజా! చదివిన వారికి, విన్న వారికీ 


తరువాతి మనువు ఐదవ మనువు. అతగి 
మనువు. ఇతడు అంతకు ముం 


53 


శ్రీమద్భాగవతము 


సోదరుడు. ఇతడు మనువుల వరుసలో ఐదవ మనువు. ఈ రైవత 
మనువునకు అ ప్రనుడు, బలి, వింధ్యుడు మొదలగు కుమా 


జన్మించారు. 


ఈరైవత మన్వంతరములో విభుడు అనే వాడు 
ఇంద్రపదవిలో ఉన్నాడు. భూతరయాదులు దేవతలు. హిరణ్యరోముడు, 
వేదశిరుడు, ఊర్ధ్వ బాహుడు మొదలగు వారు సప్తబుషులు. ఈ 
మన్వతరములో శుభుడు, వికుంఠ అనే దంపతులకు, పరమాత్త 


ర్య 
వైకుంఠుడు అనే పేరుతో జన్మించాడు. ఆ అవతారములోనే శ్రీహరి, 
లక్ష్మీదేవి కోరిక మేరకు, వైకుంఠ పురమును నిర్మించాడు. 


తరువాత వచ్చినది చాక్షుస మన్వంతరము. ఇది ఆరవ 
పత్యోతకకరు చక్షువు కుమారుడైన చాక్షువు ఆరవ మనువుగా 
ఏరుతోనే ఆ మన్వంతరము చాక్ష 


మన్వంతరముగా పిలువబడింది. 


క్షుస మన్వంతరములో దుముడు అనేవాడు ఇందుడు. 
మొదలగు వారు సప్తబుషులు. చాక్షుస మన్వంతరము లో 
విష్ణువు తనఅంశతో అజితుడు అనే పేరుతో వైరాజ, దేవసంభూతి అనే 
దంపతులకు కుమారుడుగా జన్మించాడు. ఈ అజితుడే 
కూర్మరూపమును ధరించి, మంథరపర్వతమును తన వపు మీద 
మోసి, క్రీరసాగరమును మధించి, దేవతల కొరకు అమృతమును 
సాధించాడు.”అని శుక మహర్షి చెప్పాడు. 


54 


అష్టమస్కంధము 
అది విన్న పరీక్షిత్‌ మహాం 
క మోగీందా! దేవదానవులు క్షీరసాగరమును 


జు ఇలా అడిగాడు. 


తన వీపు మీద మోసాడు. దేవతలకు అవ్వుతము ఏ | 


లభించింది. క్షీర సాగ 


>! ఇదంతా వింటుంటే 


పుట్టిందా లేక ఇంకా ఇతర ములైనవి కళళ 


శ్రర్వముగా ఉంది. నాకు వివరంగా తెలుపండి.” అని అడిగాడు. 
కయోగీందులు ఈ విధంగా చెప్పసాగాడు. 


దేవతలు దారుణంగా 


యుద్దము జరిగింది. ఆ యుద్దముల్‌ క్‌ 
ఓడిపో యారు. చచ్చిన దేవతలు చావగా, మిగిలిన వారు అసురులకు 
భయపడి పారిపోయారు hus మహాముని శాపము చేత 
ఇంద్రుడు ర గు కోలోయ రము 1 
ంంది. యజ్ఞయాగములు జరగడం లేదు. అందువలన దేవతలకు 
) దక్కడం లేదు. (ఇక్కడ మీకు ఒక సందేహము 
రావచ్చు. దుర్వాసుని శాపం ఏమిటి అని. ఆ విషయం వ్యాసము హర్షి 
ఇక్కడ రాయలేదు. కానీ దాని గురించి క్లుప్తంగా వివరిస్తాను. ఒక 
సారి దుర్వాసుడు ఇంద్రుని చూ డటానికి వచ్చాడు. అప్పుడే ఇంద్రుడు 
తన ఐరావతము అనే ఏనుగును దిగి వస్తున్నాడు. దుర్వాసుడు 


అయి 


A) 


ఎతిపట్లుకొని కిందకు విసిరేసింది. అ 
వాక 


శ్రీమద్భాగవతము 


1 
ob 
| చ 
(ఇ) 
స్ట 


నుండి 


అంతా నశించి, , స్వర్గాధిపత్కవ రు 


తొలగింపబడతావు 


” అని ఇందుని శపించాడు. ఆ శాప మహిమ 
అసురుల చేతిలో ఓడి పోయాడు. 


ఆ పకారంగా పదవులు ఊడిన ఇందుడు, వరుణుడు, ఇతర 
దేవతలు అందరూ 


అ 


కలిసి అసురులను ఎలాజం 


పాయ రూ కలిసి 
సుమేరు పర్వతము మీద ఉన్న బ్రహ్మ sis వద్దకు వెళ్లారు. దేవాసుర 
యుద్ధము గురించి అందులో తాము 
బ్రహ్మదేవునికి వివరించారు. 


చిత్తుగా ఓడిపోవడం గురించి 


ఇంద్రుడు, దేవతలు చెప్పినది అంతా శద్ధగా విన్న 
బ్రహ్మ దేవుడు వారితో ఇలా అన్నాడు. “ఇందులో నను చేయదగినది 
ఏమ్‌ లేదు. నేను కేవలం సృష్టి క 
oe రుద్రుడు కేవలం లయకారుడు. నేన 
మ్‌రు ఎవరిచేతిలో ఓడిపోయారో ఆ అస 


అష్టమస్కంధము 


యుద్ధం చేసినపుడు, అసురులకు సహజమైన రజస్తమోగుణవ 
ఉచ్చదశలో ఉ ఉన్నాయి. అందుకని వాళ్లు గెలిచారు. మీరు ఓడిపోయారు. 

యగ గుణమును ధరించి ఉన్నాడు. కాబట్టి మీకు 
ts వచ్చింది. కాబట్టి మనం అందరం వెళ్లి ఆ Ss 
శరణుకోరుదాము. ఆయన మనకు శుభాలు కలుగజేస్తాడు.” 
అన్నాడు. తరువాత అందరూ కలిసి అజితుడైన శ్రీమహావిష్ణువు 
వెళ్లారు. 


” అని 
© 


బ్రహ్మదేవు డు శ్రీమహావి 


రువును ఇలా స్తుతించాడు. 


“ఓ దేవా! నీకు ఎటువంటి వికారములు లేవు. నీవు 
సత్యస్వరూపుడవు. ఆది అంతములు లేని వాడివి. అందరి కంటే 
ముందునుంచి ఉన్నవాడివి. సమస్తజీవరాసులలో ఆత్మస్వరూపుడుగా 
ఉన్న వాడివి. తర్మములకు అందని వాడివి. మనోవేగమును మించిన 
వేగము కలవాడివి. వాక 


తో వర్ణింపనలవి కాని వాడివి. దేవతలు 


ఓ దేవా! నీవు ఆత్మస్వరూపుడవు. 


ఇంద్రియములు, పంచ తన్మాత్రలు వీటిని ఉపయోగించి నిన్ను 
తెలుసుకోడానికి ప్రయత్నం చేస్తుంటాము. కానీ నిన్నుపూర్తిగా 
తెలుసుకోలేము. . నీవు జ్ఞాన స్వరూపుడవు నీకు కర్తలు చేయవలసిన 
అవసరం లేదు. కాని అన్ని కర్మలను చేస్తుంటావు. సాధారణ 
మానవులకు ఉన్న విద్య, అవిద్య అనేఏ నీకు లేవు. నీవు నిత్యుడవు. 

కు యుగములలో వివిధ 


అంతటా వ్యాపించి ఈ ర మూ 


57 


శ్రీమద్భాగవతము 


ుపములలో అవతరించి ధర్మము 


న ను స్థాపించిన వాడివి. అట్టి నిన్ను 
శరణువేడుతున్నాము. 


టి దేవా! నీ చేత పసాదింపబడిన ఈ శరీరవ 


లాంటిది. ఆ శరీరంలో ప్రధానము 
ఇంద్రియములు, ఐదు ప్రాణవ రులు (పాన, అపా 
సమాన)... ఈ పదిహేను ఆ చక్రమ 
కా కమునకు ఇరుసు వంటివి. పంచభూతములు 


నకు ఆకుల వంటివి. సత్వ, రజస్‌, 


ూలు కళ్లకు కనపడని వాడివి. కనులచేత, 
ంగయార్గ్దము చేతనే 


భిన్నమైన వాడివి. మామ 
వాక్కుచేత వ్యక్తము చేయబడని వాడివి. యె 
తెలియబడేవాడివి. అట్టినీకు నమస్మా 


శ ఉంటుంది. నీ మాయను 
ాయలో పడి కొట్టుకుంటూ ఉంటారు. నీ 


సమానమే. ఎక్కువ తక్కువ అనే భేదము 


కాదు. ఆమా! 


58 


అష్టమస్కంధము 


సకల చరాచర జగత్తు, సకల జీవరాసులు అనగా గుడ్డునుండి 
పుట్టినవి, చెమట నుండి పుట్టినవి, భూమినుండి పుట్టినవి, ఇంకా 
శరీరము నుండి పుట్టినవి అయిన నాలుగురకముల జీవరాసులు 
నీచేత స్య gts నీవు wes! బ్రహ్మ ను 
అటువంటి మహావిభూతులు కలిగిన నీవ 


మొక్క ఏర్యశక్తి నుండి 
ఆవిర్భవించినది. అటువంటి మహావిభూతులు 
ప్రసన న్నుడవు అగుదువు గాక! 


ఓ దేవా! చందుడు సకల జీవ రాసులకు ఆహారమును 
పసాదిస్తున్నాడు. ఓషధులను, మొక్కలను, సస్యములను 
షె ఎడు అనగా చంద్రుడు నీకు మనస్స, 


పెంపొందింపజేస్తున్నాడు. సోమ 


59 


శ్రీమద్భాగవతము 


ఓ దేవా! నీవు అగ్మిస్వరూపుడవు. బయ న్‌ గ్ర 
యాగములలో హవిస్టులను స్వీకరించి దేవతలకు 
క్ర వు రముల లోపల జఠర జ 

రూపంలో ఉండి ఈ జీవులు తి తనే ఆహారమును పచ 


ద్వారము కటి వాకుడు తహ స్వరూపుడవు. కాల స్వరూపుడవు. 
అటువంటి మహావిభూతులు కలిగిన నీవు మాకు పసన్నుడవు 


ము నుండి పుట్టింది. 


అటువంటి మహావిభూతులు కలిగిన నీవు మాకు పసన్నుడవు 


60 


అష్టమస్కంధము 


యొక్క నాభి 
పాణము వాణములు, ఇంద్రియకః ములు, మనస్సు ప్రాణ 

అ వు, ౧, శరీరము, ఏటన్నిటికి అవకాశము కల్పించే వాయువు 

కాయి. అటువంటి మహావిభూతులు కలిగిన నీవు మాకు 

'సన్నుడ గ్ర) అగుదువు గాక! 


ఓ దేవా! నీ తేజస్సు నుండి మజ ి౦ద్రు' కు, నీ ప్రసన్నత్వ ము 
నుండి దేవతలు, నీ కోపము నుండి శివుడు, నీ బుద్దినుండి బ్రహ్మ, నీ 
జేతు ముండి వేముల బుమలుత్రతనతుకు తదపి 
అటువంటి మహావిభూ 


తులు కలిగిన నీవు మాకు ప్రసన్నుడవు 


ఓ దేవా! నీ వక్షస్థల ము నుండి లక్ష్మీదేవి, నీ ఛాయ నుండి 
పితృదేవతలు, నీ స్తనముల నుండి ధర్మము, నీ వెనుక భాగము 
ఏపు నుండి అధర్మము, నీ తల నుండి స్వర్గము, నీ యొక్క 

ఆటపాటలనుండి అఫ్టరసలు, పుట్టారు. అటువంటి మహావిభూతులు 


కలిగిన నీవు మాకు పసన్నుడవు అగుదువు గాక! 


అంటే 


ఓ దేవా! నీ వ వ్య 
పు బాహువుల నుండి క్షత్రియుల బలపరాక్రమములు, 
ఊరువుల నుండి వైశ్యుల వ్యత్తిధర్మములు, కాళ్ల నుండి శూదుల వత్తి 


61 


శ్రీమద్భాగవతము 


(బ్రాహ్మణోస్యముఖమాసీత్‌ బాహూ రాజనృ్యక్యత: ఊరూ 
తదస్మయద్ద్వైశ్య: పద్దాగ్‌ం శూద్రో అజాయత॥ (పురుష సూక్తం. 
అటువంటి మహావిభూతులు కలిగిన నీవు మాకు ప్రసన్నుడవు 
అగుదువు గాక! 


ఓ దేవా! నీ కింది పెదవి నుండి ము, పై పెదవి నుండి 
ప్రీతి, ముక్కు నుండి కాంతి, నీ స్పర్శ నుండి కామసంబంధమైన 
కోరికలు (కేవలం స్పర్శతోనే అన్ని విషయవాంఛలు, ఇంద్రియ 
సుఖములు తీరతాయి కదా! ), రెండు కనుబొమల నుండి 
యముడు, కనురెప్టల నుండి కాలము జన్మించాయి. (కనురెప్పపాటు 
నుండి మనం కాలం లెక్కగడతాము. రెప్టపాటును క్షణంగా 
లెక్కిస్తాము) అటువంటి మహావిభూతులు కలిగిన నీవు మాకు 
ప్రసన్నుడవు అగుదువు గాక! 


చేత, కర్మల చేత నిండిన ఈ అనంత విశ్వము 
చేత స్యష్టింపబడిందో అటువంటి మహా విభూతులు కలిగిన నీవు 
మాకు పసన్నుడవు అగుదువు గాక! 


ఓ దేవా! నీవు పైకి కనిపించని అనంత శక్తి సంపన్నుడవు, 
కాని ఈ శక్తుల యందు కానీ, నత్వ,రజస్తమోగుణముల యందు 
కానీ, నీకు ఏమాతం ఆసక్తి లేదు. అట్టి నీకు నమస్కారము. 


వా! మేము నిన్ను శరణు కోరుతున్నాము. నీ 
ము. నీవు మాకళ్ల ఎదుట పత్యక్షం అయి మా 
62 


అష్టమస్కంధము 


యజ్ఞయాగములు చేస్తుంటారు. అవి అన్నీ వాళ్లు ఏవేవో కోరికలతో 
Sass ఆ కర్మల వలన వారికి కష్టములు ఎకు we  అనుకాయే 


స్వరూపమైన నిను ్న ఆరాధిస్తే, సకల 


క ఆరాధించినట్టే అ త రు అనంతా! ses సంపన్నా! 


నీకు ఇదే మా నమస్కారము” అని బహ్మదేవుడు విష్ణుమూర్తిని 


ఓం తత్సత్‌ రుం తళ్ళత్‌ రుం తత్లత్‌. 


63 


శ్రీమద్భాగవతము 


ఈ కింద = రూపంలో a OR 


ఆయన శరీరం శ్యామల వర్ణంలో పకాశిస్తూ ఉంది. ఆయన 


నేత్ర ములు ఎరగా ఉన్నాయి. పచ్చని పట్టు వస్త్రము ధరించి ఉన్నాడు. 


ఆయన అవయవములు అందంగా మనోహరంగా ఉ ఉన్నాయి. ఆయన 


ఏ. విష్ణువును 


hee PA 


64 


అష్టమస్కంధము 


“కు దేవా! నీకు జన్మ లేదు, మరణము లేదు. 


ఇలా స్తుతించాడు. 


(యశోదకు చిన్ని క తరు తననోట్లో మూడు లోకము 
చూపించినపుడు, ఆ లోకములలో యశోద కూడా కనపడిందట. 
అలాగే Head ఉన్న మూడు లోకములలో బ్రహ్మ, ఆయనతో పాటు 
ఉన్న దేవతా గణములు కూడా తమను తాము చ 


స్వతంత్రుడవు. ఆది, మధ్య, అంత 
ముందు అది మట్టి. కుండ చేసిన 

లో మట్టి ఉంది. కుండ నాశనం 
కూడా మట్టి మట్టిలో కలిసిపోతుంది. అలాగే ఈ 


ఆడి 


ఎను సృష్టించి, 
. అందువలన ఈ ప్రకృతిలో ఉన్న 


65 


శ్రీమద్భాగవతము 


సత్వ,రజస్తమోగుణములు నీలో ఉన్నట్టు మాకు కనిపించినా, 
కు లైన వారికి నీవు ఏగుణములు అంటని వాడిగానే కనిపిస్తావు. 


గోవును పిండితే పాలు ఇస్తుంది. భూమిని దున్ని సాగు చేస్తే ధాన్యము 
ఇస్తుంది. భూమిని లోతుగా తవ్వితే భూగర్భజలాలు లభిస్తాయి. 
మానవులు ఎంతో కష్టపడి, ఎన్నో పనులు చేసి ధనమును 


సంపాదిస్తారు. అలాగే యోగులు తమ బుద్ధి ద్వారా, జ్ఞానము ద్వారా 


ఆరి 


ఓ దేవా! అమితమైన దాహముతో ఉన్న ఏనుగుకు 
గంగాజలము దొరికినట్టు, నీవుమామ్‌ద దయతో మాకు ప్రత్యక్షం 
అయ్యావు. మాకు నీవు ఈ రూపంలో దర్శనం ఇచ్చి మా చిరకాల 
కోరికను నెరవేర్దావు. మేము ఏ కోరికలతో నీ దగ్గరకు వచ్చామో నీకు 
తెలుసు. అఖిల లోక సాక్షివి. నీకు తెలియనిది ఏమున్నది. కాబట్టి మా 
కోరికలు నెరవేర్చ, 


ఓ దేవా! నీవు అగ్గి వంటి వాడివి. నేను శివుడు, ఈ 
దేవతలు దక్షుడు మొదలగు ప్రజాపతులు, ఆ అగ్మిలో నుండి వెలువడే 
నిప్పురవ్వల వంటి వారము. అందువలన మాకు ఏం కావాలో మాకే 
సరిగా తెలియదు. కాబట్టి ఈ దేవతలకు ఏమి చేస్తే శుభం 
చేకూరుతుందో ఆ పని చెయ్యమని మాకు ఆజ్ఞ ఇవ్వు. నీవు చెప్పినట్టు 
మేము నడుచుకుంటాము.”అని బ్రహ్మదేవుడు, దేవతలు విష్ణువును 


పార్దించారు. 


66 


అష్టమస్కంధము 


ఆ పకారంగా బహ్మ, ఇతర దేవతలచేత స్తుతించబడిన 
వాడై సత్య మ మూర్తి మేఘ గంభీరమైన స్వరంతో ఇలా అన్నాడు. 


ఏయాూాగుయమయెగు వెలుగుకనిపించింది. 


a_ 


డు స క Was వంటి స్వరం వినిపించింది. అంటే విష్ణువు 
a ఈ కిరీటాలు, శంఖచక్రాలు, 


ఆడి 


స్తుతించ బడిన విష్ణువు మే 


ఘగంభీరమైన వాక్కుతో ఇలా అన్నాడు. 


ము మీరు కక న! తతో కుడి పోయా 
మరలా కీ మతు మీ సైనిక బలమును, ఆయుధసంపత్తిని 
సమకూర్షుకొనేంతవరకు దానవులతో నంధిచేసుకోండి. అంతకు 
రము మరొకటి లేదు. ఏదైనా కార్యము సిద్ది 
ఏవుతో నైనా సంధి చేసుకోడానికి వెనుకాడకూడదు. జ ఎయు 


ము ఎలుకను తినలేదు. ఎలుకతో సంధి చేసుకొంది. 
ఈ బుట్టను కొరికి రంద్రం చెయ్యి. ఇద్దరం 


67 


శ్రీమద్భాగవతము 


లాలు కుందాము.” అని చెప్పింది. ఎలుక పాము మా! 
బుట్టకు రంధ్రం ట్‌ క వెంటనే ఆ పాము 


ఎ ఎలుకను చంపి తినేసింది. 
ఏవాత ఆ బుట్టలో నుంటి బయటకు వెళ్లిపోయింది. అదేమాదిరి 
ఇప్పుడు మీరు దానవులతోసంధి చేసుకొని, సమ 

మట్టుబెట్టండి 


యం రాగానే వారిని 


అష్టమస్కంధము 


పలోభపెడతాయి. కాని వాటికి మీరు ఆశపడకండి. ఆ వస్తువులు మీకు 
) కోప పడకండి. అమృతము పుట్టేంతవరకు మీ 
పయత్న్షమును ఆపకండి. మీకు శుభం కలుగుతుంది.” అని పలికాడు. 


అంతలోనే ఆ వాక్కు ఆగి పోయింది. భగవానుడు 


ఇందుడు దానవ చకవర్తి అయిన బలి చకవర్తి వెళ్తారు. 


దేవతలందరూ కట్టకట్టుకొని రావడం చూ 


సైనికులు వారిని చంపబోయారు. కాని సంధి కోరి వస్తున్న వారిని 
చంపడం న్యాయం కాదని, సైనికులను వారించాడు. దేవతల అందరి 
బదులుగా ఇంద్రుడు బలి చకవర్తితో మాట్లాడాడు. 

విధంగా సంధి చేసుకోమన్నాడో అవే మాటలను + 


ఉందాము. 


అందరం కలిసి క్రీరసాగరమును మధించి అ మ్యతమును 


నంగా పంచుకుందాము. 


అతా అమరులము 


కూడా ఉంటుంది.” అంటూ యు! 


.౪ అమృతాన్ని ( అందరం నమా 
వుదాము. దినికి మనకు శ్రీహరి సహాయం 


69 


శ్రీమద్భాగవతము 


అసురులకు తృప్తి కలిగించాయి. అసురులు కూడా అమృతము కొరకు 
మ సిద్ధపడ్డారు. ఇంక ఆలస్యం 
న లు లా ప స న మా 
వద్దకు వెళ్లారు. మంధర పర్వతమును సమూలంగా పెకలించారు. 
అరుచుకుంటూ, కేకలు వేసుకుంటూ ఆమంధర పర్వతమును 
క్షీరనాగరము వద్దకు మోసుకొని పోయారు. కాని మార్గ మధ్యం లోనే 
దానవులు మధ్యలోనే మంధర పర్వతమును కిందపడేసారు. ఆ 
మంధర పర్వతము కింద పడి కొంత మంది దేవతలు దానవులు నజ్జు 
నజ్జు అయ్యారు. ఈపని మన వల్ల కా న 


వారికి అలసట వచ్చింది. అంత బరువును మో 


దులే అని నిరుత్చాహపడ్డారు. 


ఇదంతా చూచిన విష్ణు మూ తనే స్వయంగా అక్కడికి 
వచ్చాడు. కాళ్లు చేతులు విరిగిన వాళ్లను, గాయాలు తగిలిన వాళ్లను 
చూచాడు. శ్రీహరి చల్లటి చూపుతో వారందరూ సంపూర్ణ 
ఆరోగ్యవంతులు అయ్యారు. తరువాత శ్రీహరి ఆ మంధర పర్వతమును 
ఒక చేత్తో ఎత్తి గరుడుని వీపు మీద పెట్టాడు. గరుడుడు మంధర 
పర్వతమును అనాయాసంగా మోసుకొని పోయి క్షీరసాగరం దగ్గర 
దింపి వెళ్లిపోయాడు. 


అష్టమ స్కంధము సంపూర్ణము 
ఓం తత్లత్‌ ఓం తత్సత్‌ ఓం తత్షత్‌ 


70 


అష్టమస్కంధము 


శుక మహర్షి పరీక్షిత్‌ మహారాజుకు దేవతలు దానవుల చేత 
జరుపబడిన క్షీరసాగర మధనం గురించి ఈ విధంగా చెప్పసాగాడు. 


“కు పరీక్షిత్‌ మహారాజా! తరువాత దేవతలు దానవులు 
నాగరాజు వాసుకి వద్దకు పోయి డ్లైరసాగర మధనంలో ఆయన 
3 కోలేదు. ఆయనకు కూడా 
అవ తలో భాగం ఇస్తాను అనడంతో, వాసుకి ఒప్పుకున్నాడు. వాసుకిని 


తాడుగా చేసుకుని, మంధర పర్వతము మట్టు వాసుకిని చుట్టి 
దలు పెట్టారు. 


క్షీరసాగరాన్ని మధించడానికి మొ 


పట్టుకున్నారు. తోక భాగమును రాక్షసులు పట్టుకున్నారు. కాని అది 


లు 


599) చేసే లు హ్‌ రుఖ్యాతి వెం 


శ్రీమద్భాగవతము 


(దానవులు, అసురులు,రాక్షసులు అంటే మన సినిమాలలో 


చూపించినట్టు కోరలు, కొమ్ములు, చింపిరిజుట్టు 


బ 


కాదు. వారు కూడా మనలాంటి మానవులే. కాని వారి పన్యత్తి దానవ 


వికృతంగా ఉన్నవారు 


ప్రవ్యత్తి, అసుర ప్రవృత్తి కాబట్టి వారిని దానవులు, అసురులు అన్నారు. 
వారిలో కూడా ఏద్వాంసులు, వేదవేదాంగ పారంగతులు ఉన్నారు అని 
ఇక్కడ స్పష్టంగా చెప్పాడు వేదవ్యా సుకు 


సంగతి తెలిసిన విష్ణుమూ 
సమాధానపరిచాడు. మీరుకోరినట్టే కానివ్వమన్నాడు. వాసుకి 
తలవైపు భాగమును అసురులకు వదిలిపెట్టి, దేవతలను వాసుకి 
తోకభాగము పట్టుకోమన్నాడు. ఈ ప్రకారంగా అసురులు నాగరాజు 
వాసుకి తలభాగము, దేవతలు తోకభాగము పట్టుకొని మంథర 
పర్వతమును కవ్వంగా చేసుకొని క్షీరసాగరమును మధిస్తున్నారు. ఈ 


రి వారిని 


దగ్గర ఉండి జరిపిస్తున్నాడు. 


కొంచెం సేపు అయిన తరువాత, మంథర పర్వతము బరువు 
పర్వతము క్షీరసాగరంలో మునిగిపోసాగింది. ఇది చూచిన దేవతలు, 
దానవులు ఆ మంథరపర్వతమును గట్టిగా పట్టుకున్నారు. మునగ 
మంథర పర్వతము 


కుండా ఆపడానికి ఎంతో పయత్నించారు. కాని 
బరువును ఆపలేకపోయారు. 


మంథరపర్వతము క్షీరసాగరంలో మునిగి పోయింది. ఇది 
మాచి దేవతలు దానవులు ఎంతో దుఃఖించారు. ఏం చెయ్యాలో 
తోచక దేవతలు దానవులు శ్రీహరి వంక చూచారు. శ్రీహరి అకక 


72 


అష్టమస్కంధము 


నవ్వాడు. తాను ఒక తాబేలుగా మారి పోయాడు. క్షీర సాగరంలో 


తము కింద ఎంత వెశాల్లము ఉందో ఆ 


శ్రీహరి అవతరించిన తాబేలు డిప్ప మీద ని 
డెప్ప ఒక ద్వీపంలా ఉంది. ఆ ద్వీపం మీద పర్వతం లాగా 


శకము నిలబడి ఉంది. 


తేలడం చూచి దేవతలు దానన 
కిని పట్టుకొని చిలకడం వె 


వాసు ుదలు పెట్టారు. కాని మాటి మాటికి 
ఆ బరపిడికి తట్టుకోలేక ముఖం 


ఇర్తుల రూపంలో బయటకు వస్తూ ఉంది. 


అలసి పోతున్నారు. వాసుకి కూడా 
నుండి కళ్ల నుండి అగ్ని నిటు 
ఆ అగ్గి కలలకు తట్టుకోలేక తల వైపు ప 


ఆ వర్షపు థి ధారలతో కరు దానవులు సేదదీరారు. 
ల్రో wren ద్‌ 


ల్లగా గాలివీస్తున్నాడు. ఇప్పుడు శ్రీహరి అసుర 


ఒడి 


, ద కూ పంలో 
థి 


73 


శ్రీమద్భాగవతము 


దేవతలు దానవులు మంథర పర్వతము వేగంగా తిప్పుతూ 
ఉంటే, ఆ వేగానికి మంథర పర్వతముపైపైకి లేవసాగింది. ఇది 
గమనించిన విష్ణువు తన చేతులుపైకెత్తి ఆ మంథర పర్వతమును పైకి 
లేవకుండా గట్టిగా పట్టుకున్నాడు. ఇప్పుడు మంథరపర్వతము 
కుదురుగా తిరుగుతూ ఉంది. 


ఇప్పుడు సర్వవ్యాపి అయిన విష్ణువు దెవతలోనూ 
దానవులలోనూ, వాసుకిలోనూ, మంధర పర్వతము కిందా, మంధర 


పర్వతము పైనా, అన్నింటా తానే అయి ఉన్నాడు. 


దేవతలు, దానవులు ఎంత చిలికినా అమృతము 
ఉద్దవించలేదు. ఇలా కాదని సాక్షాత్తు విష్ణు మూర్తి స్వయంగా 
కల్చించుకున్నాడు. మేఘ వర్ణంతో, పీతాంబరధారియైై, చెవులకు 
కుండలములతో, వలో వనమాలతో , ఎర్రటికళ ళ్లతో, పొడుగాటి 
చేతులతో PR ముందు సాక్షాత్కరించాడు. తానుకూడా 
దేవతలతో పాటు వాసుకి తోకభాగమును పట్టుకొని చిలుకుతున్నాడు. 
చూచిన దేవతలు దానవులు రెట్టించిన ఉత్సాహంతో మరింత 


వేగంగా వాసుకిని తిప్పుతున్నారు. 


ము నుండి త 


లోకమంతా వ్యాపించింది. తకం ఖ్‌ కపటి పోతే విషం ఎదురైందని 
వ్యాకులపాటు చెందారు దేవతలు, దానవులు. భయంకరమైన ఆ 
హాలాహలం మూడులోకములలో 


యొక్క తీవ్రతను తట్టుకోలేక Fr దానవులు, ప్రజాపతులతో సహా 
74 


దము లేదు. న శ ఒకటే అనే 


భావన 


చేసేటప్పుడు శివుడుగానూ పకటితమౌతున్నావు. 
ప 55 యు నీవే. నీలో. వివిధవ ులైన 
ఐశ్వర్యములు, శక్తులు ఉన్నాయి. ఈ జగత్తు అంతా నీవే నిండి ఉన్నావు. 


75 


శ్రీమద్భాగవతము 


ఓ దేవా! వేదములు నీలో నుండి ఉధద్ధవించాయి. జగత్తులో 
స్వభావశక్తి, అహంకారమ తు వేత 
ము అన్నీ నీవే. ఓంకారమునకు ఆశయుడవు నీవే. 


ఓ దేవా! అగ్ని నీకు ముఖమనీ, భూమి నీకు పాదమన్‌ీ, 
కాలము నీ గమనశక్తి అనీ, దిక్కులు నీ చెవులనీ, వరుణుడు నీ 
నాలుక అనీ, ఆకాశము నీ నాభి అనీ, వాయువు నీ ఉఛ్వాస 
ులు అనీ, సూర్కుడు నీ కళ్లు అనీ, జలము నీ రేతస్సు అనీ, 
సకల జీవులునిన్ను ఆశయించి ఉండటం నీ అహంకారమని, 
చంద్రుడు నీ మనస్సు అనీ, స్వర్గము నీ తల అనీ పండితులు 
అంటారు. (బ్రహ్మ కూడా విష్ణువును ఇదే విధంగా స్తోత్రము చేసాడని 


నిశ్వాగువ 


ఓ దేవా! ఏడు సముద్రములు నీ పొట్టలో ఉన్నాయనీ, 
పర్వతములు నీ ఎముకలు అనీ, ఓషధులు నీ శరీరముమీద ఉన్న 
వెంట్రుకలు అనీ, గాయత్రి మొదలగు ఏడు ఛందస్సులు నీలో ఉన్న 
ఏడు ధాతువులు అనీ, వేదములో చెప్పబడిన ధర్మములు అన్నీ నీ 
హ్యదములో ఉన్నాయనీ పండితులు అంటారు. 


ఓ దేవా! పంచఉపనిషత్తులే నీ ముఖము.(పం 
పనిషత్తులు అంటే తత్పురుషాయ, సద్యోజాతం, అఘోర 
ఈశాన ఈ పదములతో మొదలయ్యేవి. ఈ పంచ ఉపనిషత్తుల నుండి 
ముప్పది ఎనిమిది మంత్రములు ఉద్ద్ధవిం చాయి 


76 


అష్టమస్కంధము 


ఓ దేవా! నీవు స్వయం పకాశకుడవు. నీ తత్వమును శివ 
త్వము అని పిలుస్తారు. నీ నీడ అధర్మము. సత్వ, రజస్‌, 


) కళ్లు. ఈ వేదములు శాస్త్రములు ఎవరి 


ఓ దేవా! సత్వ, రజస్‌, తమోగుణవ 


) నిన్ను అంటవు. నీకు దేవతలు, దానవులు, మనుషులు, 


బులు, పాపంచిక 


జంతువులు అనే భేదము 


చక్టుల లలో ములను తమ హృదయములలో 


నిలుపుకొని ధ్యానిస్తూ ఉంటారు. ఓ దేవా! నీవుఎప్పడూ ఉగమైన 
దేవిని సగభాగంగా అంటి 


ాద్రు. నీ భార్య అయిన ఉమా 


పెట్టుకొని ఉంటావు.(అర్ధనారీశ్వరుడు అందుకని నిన్ను స్తీలోలుడవనీ 


77 


శ్రీమద్భాగవతము 


ఎప్పుడూ శృశానములలో తిరుగుతుంటావనీ, భయంకరుడవనీ, 
మూర్భులైన మానవులు అనుకుంటూ ఉంటారు. కాని, సామాన్య 
మానవులకు నీ లీలలు అర్జం కావు కదా! సామాన్య మానవులే కాదు 
బ్రహ్మ మొదలగు దేవతలుకూడా నీ యదార్థతత్వమును తెలుసుకోలేరు. 
అందువలన బ్రహ్మాది దేవతలు కూడానిన్ను స్తోత్రము చేయలేరు. 


ఓ దేవా! మేము కూడా బ్రహ్మచేత సృషించబడిన వారమే 
కదా! కాని మా శక్తికొద్దీ నిన్ను స్తుతించాము. నీవు ఎలా ఉంటావో నీ 
రూపం ఎలా తేటలతో మాకు తెలియదు. నీవు చేసే కర్మలు కూడా 
మాకు తెలియవు. కాని నీవు లోకసుఖము కొరకే అన్ని కర్మలు 
చేస్తుంటావు అని తెలుసు.”అని ఊరుకున్నారు. 


పజాపతులు ఎందుకు వచ్చారో, ఎందుకు తనను 
మాత్మ స్వరూపుడుగా స్తుతించారో అర్ధం చేసుకున్నాడు 


“దేవీ! దేవతలు దానవులు అమృతం కోసరం 
క్షీరసాగరమును మధిస్తున్నారు. కాని క్షీరసాగరంలో నుండి అమ్యతానికి 
న ఏలాహలము అనే విషం పుట్టింది. ఆ విషం వలన లోకాలన్నీ 
భయభ్రాంతమవుతున్నాయి. మూడు లోకములలో ఉన్న వారి భయాన్ని 
పోగొట్టడమే కదా నా కర్తవ్యము. ప్రజల దు:ఖము పోగొట్టడమే కదా 
ప్రభువు విధి. 


దేవీ! సాధారణంగా మానవులు తమ స్వార్ధమును తాము 


టారు. తమ దేహ సుఖమునకే ప్రాధాన్యం ఇస్తారు. కాని 
78 


అష్టమస్కంధము 


లోకహితమును కోరే సాధువులు తమ ప్రాణములను సైతం 
లెక్కచేయక, ఇతరులకు సాయపడుతుంటారు. ఇతరుల పాణములను 
రక్షిస్తుంటారు. అటువంటి సాధు పురుషులకు లోకపా 
కూడా ప్రసన్నుడవుతాడు. శ్రీహరి ప్రసన్నుడయితే నేను కూడా ఆ 
సాధుజనుల పట్ల ప్రసన్ముడ నవుతాను. 


డైన శ్రీహరి 


లను ( గ్రహించిన 
పానము చేయమని తన 


పార్వతి పరమశివునితో హాలాహలమును 
అంగీకారము తెలిపింది. 

(అని వ్యాస మహర్షిరాసాడు. కానీ ఈ సందర్భంలో పోతన గారు ఒక 
మహత్తరమైన పద్యం రాసారు) 


క॥ మింగెడువాడు విభుండని మింగెడిదియ మేలని పజకున్‌ 


మింగుమనె సర్వమంగళ మంగళసూతంబు నెంత మది నమ్మినదో! 


మింగబోయేది విషం అనీ, మింగుతున్న వాడు సాక్షాత్తు 
తన భర్త అనీ, అదితన కోసం కాదు. పజలకోసరం మింగుతున్నాడు 
అన్‌, ళో తెలిసి కూడా మూడులో 


79 


శ్రీమద్భాగవతము 


మహాతల్లి, ఆ మహాసాధ్వి తన మంగళ సూత్రము గట్టిగా ఉంటుందనీ, 
తన మాంగల్మానికి, తన ముత్తయిదువ తనానికి ఏ మాత్రం భయం 
(అజరామ రమైన ఇటువంటి పద్యం రాసినందుకు, ఈ పఈ కం లో 
ఇంతటి గంభీరమైన భావాన్ని పొందుపరచినందుకు, పోతన గారికి 
మనందరం పాదాభివందనములు చేద్దాం. 


కొంతమంది కుతర్మ వాదులు పార్వతి మెడలో శివుడు 
మంగళ సూత్రం కట్టాడా, పార్వతి మెడలో అసలు మంగళ సూతం 


ఉందా అని వాదిస్తుంటారు. దానికి ఒకటే సమాధానం. రాసిన వాడు 
పోతన మన తెలుగువాడు. తెలుగునాట వివాహ సమయంలో 
మంగళ సూత్రధారణ ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. అందుకని 


భార్య అనుమతి లభించింది. ఇంక పరమశివుడు 
విజృంభించాడు. ఎను తన అరిచేతిలోనికి తీసుకున్నాడు. 
గుట్టుక్కున మింగాడు. కాని అంది గొంతు దిగలేదు. గొంతులోనే 
ఉండిపోయింది. ఆ విషం ప్రభావం చేత పరమశివుని గొంతు నల్లగా 
రట పోయింది. అప్పటి నుండి పరమశివుడు నీలకంఠుడు. 


Wing కం క శదిష్టువు లఎంతోసంతో పించాడు. 
ఎషాన్ని పానంచేసేటప్పుడు కొన్ని విషపు చుక్కలు ఆయన 
80 


అష్టమస్కంధము 


తేళ్లు విషపూరితమైన మొక్కలు, తమ ఆత్మరక్షణార్థము స్వీకరించాయి. 


(అవే కాదు, ఆ విషపు చుక్కలు కొంతమంది మానవుల 
హృదయాలలో కూడా పడినట్టున్నాయి.అందుకే కొంతమంది 
దుర్మార్గులైన మానవుల హ్యృదయములే కాదు, శరీరము అంతా 
విషమయం అయింది. విషజంతువులు తమ ఆత్మరక్షణ స 
తమ వద్ద ఉన్న విషాన్ని వినియోగిస్తాయి. ఆ విషయం వాటికి కూడా 
తెలియదు.కానీ మానవులు తమ మనసులో ఉన్న విషాన్ని సాటి 
మానవుల మీద కావాలని, బుద్ధి పూర్వకంగా చిలకరించి 
ఆనందిస్తుంటారు. 


అష్టమస్కంధము ఏడవ అధ్యాయము సంపూర్ణము 
ఓం తళ్లత్‌ ఓం తత్సత్‌ ఓం తత్సత్‌ 


శ్రీమద్దాగవతము 
అష్టమస్కంధము 


శుక మహర్షి క్షీరసాగర మధనం గురించి పరీక్షిత్‌ 
మహారాజుకు ఇలాచెప్పసాగాడు. 


“కు పరీక్షిత్‌ మహారాజా! క్షీరసాగరమధనంలో మొదట 
హాలాహలం పుట్టింది. దానిని పరమశివుడు స్వీకరించాడు అని 


81 


శ్రీమద్భాగవతము 


చెప్పానుకదా. తరువాత రెట్టించిన ఉత్సాహంతో దేవ దానవులు 
క్షీరసాగరమును మధించసాగారు. 


ఆ మధనం ఫలితంగా సురభి అనే ఆవు ఉదధ్ధవించింది. ఆ 
గోవునుంచి వచ్చే పాలు, ఇతర పదార్ధములు తమకు యజ్ఞయాగము 
హోత్రములలో అవసరమ క బుషులు తమ 

ం ంగపడుతుందని తలంచి, ఆ సురభిని 


అని తలంచిన 


ఆనందంగా స్వీకరించారు. 


తరువాత బక తెల్లటి గురవ 
మాచి ఇంద్రుడు ఆ గురమును తీసుకోడానికి 
వేనాడు. అప్పుడు బలి 


రు ఉదధ్దవించింది. దాని పేరు 


చకవర్తి దానిని స్వీకరించాడు. 


తరువాత ఒక తెల్లటి ఏనుగు ఉధ్దవించింది. దాని పేరు 
ఐరావతము. ఆ ఐరావతమును ఇందుడు స్వీకరించాడు. 


తరువాత క్షీరసాగరము నుండి కౌస్తుభము అనే ఎరుపు 
రంగులో ఉన్న మణి విష్ణువు తన 
హ్యృదయస్త్థానములో అలంకరించుకోడానికి ఆ కౌస్తుభ మణిని 


శన 


ఆవిర్భవించింది. శ్రీమః 


తరువాత పారిజాత వృక్షవ 


బు ఆవిర్భవించింది. దానిని 


దేవతల వృక్షంగా భావించి దేవతలు స్వీకరించారు. 


82 


అష్టమస్కంధము 


తరువాత అప్పరసలు ఉధ్ధవించారు. అందమైన 
వారికి తమ ఒంపు సొంపులతో 


ఆనందం కలుగచేయడానికి స్వర్ణం చేరుకున్నారు. 


గోవులు, వసంత బుతువులో పుషించే పుషములు 


ఫలములగు సిద్దంగా ఉంచింది. 


క్రీిమహాలక్షికి అభిషేకం PUD సిద్ధంగా ఉన్నారు.. was 
మధురంగా గానం చేసారు. అప్టరసలు నృత్యం చేసారు. మేఘములు 


లములను శ్రీలక్ష్మి తల మీద అభిషేకించాయి. సముద్రుడు 


స్ర్రములను అమ్మవారికి బహూకరి 
గుముర్చిం-టా డు. విశ్వకర్మ అమ్మవారికి 
రించాడు. సరస్వతీ దేవి ఒక 


హారమును ఇచ్చింది. బ్రహ్మదేవు 


ర మును కానుకగా ఇచ్చాడు. 
నాగదేవతలు కర్ణాభరణములను సమర్పించుకున్నారు 


శ్రీమద్భాగవతము 


తరువాత లక్షిదేవ తన ఆసనము మీది నుండి లేచింది. 
తనకు తగిన పురుషుడు, తనను స్వీకరించడానికి అర్హుడైన 

పురుషుడు ఎవరా అని చుట్టు చు 
యక్షులు, అసురులు, దేవతలు, సిద్ధులు, చారణులు, ఏరెవ్వరూ 


ఆమెను స్వీకరించడానికి అర్హులుగా ఆమెకు అనిపించలేదు. 


చింది. అక్కడ ఉన్న గంధర్వులు, 


సాక్షాత్తు లక్ష్మిని స్వీకరించడానికి మంచి గుణములు 
కలవాడు, ఎటువంటి చెడ్డ గుణములకు ఆక౭ 3 


నులు ఉన్నారు కానీ, ఐ వారు కోపమును 
కలవారు తాము చేసిన కర్మలకు 
ఫలములను టు న వారిలో ప్రతిఫలాపేక్ష నశించలేదు. మరి 
కొందరు గొప్పవారైనా వారు కామమును జయించలేదు. కామానికి 
వశులైన వారు లక్ష్మిని స్వీకరించడానికి అర్హులు కారు. మరి కొందరికి 
ఎంతటి ఐశ్వర్యము ఉన్నా ఇతరుల ఐశ్యర్యములను చూచి ఓర్వలేరు. 
(ఉదా: ఇంద్రుడు. తమకు ఇంకా కావాలనే లోభత్వంలో మునిగి 
ఉంటారు. కాబట్టి వీరెవ్వరూ లక్ష్మిని గ్రహించడానికి అర్హులు కారు. 


ఇ ౨ జ! రా ో ప ౧ 
0 జ్ఞాన 0 


ఇంకా కొంత మంది ధర్మపరులే కానీ వారిలో 
దయాగుణము లేదు. కొందరికి త్యాగబుద్ధి ఉన్నది కానీ ముక్తి 
పొందడానికి అది ఒక్కటే చాలదు కదా! కొందరిలో అమితమైన 
పరాక్రమము ఉంది కానీ, వారు కాలమును జయించలేరు. కాలధర్మం 
చెందేవారు లక్షీదేవని ఎలా పొందగలరు. కొంతమందికి ప్రాపంచిక 
విషయముల మోహము లేనప్పటికినీ, వారి మనసులు 
నిష్కల్మషములు కావు. కొందరికి చావులేకుండా చిరంజీవిగా బతికే 


84 


అష్టమస్కంధము 


అర్హత ఉంది కానీ, వారు శీలవంతులు కారు. కొందరిలో శీలము 
ఉన్నా వారు భయం భయంగా బతుకుతుంటారు. 
చిరాయువులు, శీలవంతులే కానీ వారు చేసే ప 


అందుకని, ఏ లోపమూ లేని వాడు, సత్వగుణ సంపన్నుడు, దేనికీ 

| లకు అతీతంగా ఉండేవాడు, 

ది అష్టసిద్దులు కలవాడు, అందరినీ సమానంగా చూచేవాడు, 
ుహావిష్ణువే తనకు తగిన భర్త అని నిశ్చయించుకుంది లక్ష్మి 


అణి x గ 


పాపంచిక విషయమ 


గించారు. గంధర్వులు పాడారు. 


మృదంగములు శావ్యంగా మో 


అప్సరసలు ఆడారు. బ్రహ్మ, రుద్రుడు, అంగిరసుడు, మొదలగు 


భగవానుని స్తుతించారు. శ్రీమహాలక్ష్రి చల్లి 
పడటంతో దేవతలు, ప్రజలు పరమాగ 


కృపాద్యష్టి తమ మీద క MeN దానవులు, దైత్యులు, 


85 


శ్రీమద్భాగవతము 


రాక్షసులు నిల్వీర్యులు అయ్యారు. వారిని ఒక రకమైన మోహము 


ఆవహించంది. 


స ఉద్దవించింది. అప్పటికే మోహావేశములో 
డగానే తమకు 
పోవడంతో, 


ఉన్న దానవులు మత్తును కలిగించే వారుణిని చూ 
కావాలని ఎగబడ్డారు. దేవతలు అభ్యంతరం చెప్పక 


వారుణిని దానవులు స్వీకరించారు. 


తరువాత క్షీరసాగరము నుండి ఒక అద్భుతమైన పురుషుడు 

పైకి లేచాడు. ఆయనకు పొడుగైన చేతులు, శంఖము వంటి మెడ, 
ఎరని కళ్లు, నల్లని మేని ఛాయ, యవ్వనవంతుడు, మెడలో వనమాల 
డు, బంటి నిండా ఆభరణములు కలవాడు, పచ్చని ప 


వస్త్రమును ధరించిన వాడు, వంకీలు తిరిదిన వెంట్రుకలు కలవాడు, 


అమితమైన పరాక్రమవంతుడు, సాక్షాత్తు విష్ణువు అంశలో నుండి 
పుట్టిన వాడు ధన్వంతరి అనే పేరుతో ప్రఖ్యాతి చెందిన వాడు అయిన 
ఒక దివ్యపురుషుడు తన చేతిలో అ అమృత కో ఆవిర్భవించాడు. 
ధన్వంతరి ఆయుర్వేద శాస్త్రమునకు ఆద్యుడు. 


(ఇక్కడ ఒక విషయం జ్ఞాపకం చేసుకుందాము. 
క్షీరసాగరము మధించడానికి ముందు దేవతలు,దాగ 
రకరకాల మొక్కలు, ఆకులు తెచ్చి పాలసముద్రంలో వేసి మధించారు. 
అందులో నుండి ధన్వంతరి అమృత కలశంతో ఆవిర్భవించాడు. కథ 


విషయం పక్కన బెడితో, ఈ రోజుల్లో కూడా జౌషధములకు 
86 


అష్టమస్కంధము 


సంబంధించిన వేళ్లను, ఆకులను, చెట్టుబెరడులను బాగా దంచి, పాలు 
అనుపానంగా, జెషధరూపంలో తిసుకుంటూఉంటారు కదా! ఈ 
) సూచించేదే 


ము యు! దానిని సేవిస్తే మానవుడు ఏ 


రోగములు EP చిరాయ తక! ఉంటాడు అని కూడా 


యొక్క ఉండాలనీ, దానిని పూజి స్తే ముంచిదని, ప్రై 
ఏనాడో చెప్పారు! నం అన! విషయం కూడా మగు 


ధన్వంతరి వేష ధారణ కూడా 
ఉంది. అందుకేనేమో వైద్యో నారాం 


మాస్తున్నారు. దేవతలందరూ 


వలి 


87 


శ్రీమద్భాగవతము 


దేవతల విషాదమును చూచి శ్రీమహా 
అన్నాడు. “దేవతలారా! మీరు చింతించకండి. నేను నా చాత 


విష్ణువు వారితో ఇలా 


0 ర్చంతో 


తరువాత నువ్వు తాగాలి, అంతా నేనే తాగాలి నీవు తాగడానికి ఏలు 


లే దము 


అసురులే కాదు, వారితో పాటు సముదమును మధి 


దంతా దూరం నుండి గమనించాడు విష్ణువు. దానవుల 
యంతో అమృత కలశమును తీసుకోవాలి 
ంరు క తాను ఒక అందమైన స్త్రీ ౧) రూపం 


ధరించాడు. ఆ స్త్రీ శరీరం లేత నలుపురంగులో ఉంది. ఆమె అన్ని 


అనుకున్న శ్రీమన 


అవయవాలు పొందికగా అందంగా అమరినట్టు ఉన్నాయి. ఆమె 


88 


అష్టమస్కంధము 


క్ష ఆభరణములు అమరినట్టున్నాయి. సుందరమైన 
చెక్కిళ్లు, ఆ అందమైన ముక్కు, గుండ్రటి ముఖకమలము 
ముఖమును పద్మము అనుకొని ముసిరే తుమ్మెదలా అన్నట్టు 
ముఖంమీద జీరాడుతున్న ముంగురులు, అల్లల్లాడుతున్న కనురెప్పలు, 
సమ్మో హనమ్టైన యూర 

హరంగా శబ్దం చేసే అంతకు పెదాల మీద 

మందహాసము, దైత్యుల గుండెల్లో కామకోరికలు రేపుతున్న 
సమ్మోహనకరమైన స్త్రి స్తీరూప ఏమును ధరించాడు శ్రీమహావిష్ణువు. అదే 


మోహినీ అవతారంగా పసి ద్ధికెక్కింది. 


), ఆ 


(ఇక్కడ ఒక విషయం గమనించండి. మోహినీ అవతారం ఉద్దేశ్యము 
దానవుల వద్దనుండి అమృతమును అపహరించి దేవతలకు 
పంచిపెట్టడం. దానికే అందమైన, ఆకర్షణీయమైన సమ్మోహన కరమైన 
మోకి ఈ కథను ప్రస్తుత పరిస్థితులకు 


మోగి అవతారము. 
అన్వయించుకుంటే....... 


బయట ప్రపంచంలో మనలను ఎన్నో విషయాలు ప్రలోభ 
పెడుతుంటాయి. కార్లు, ఇతర విలాస వస్తువులు బహుమతులుగా 
ఇస్తామంటూ, ధరలు తగ్గించామంటూ, దినపత్రికలలో పు 
ప్రకటనలతో మనలను ఆకర్షించడానికి ప్రయత్నిస్తారు వ్యాపారస్తులు. 
సినీనటులకు, నటీమణులకు కోట్లాది డబ్బు ఇచ్చి ప్రచారం కూడా 


రెర్తి మేజీ 
—0 


89 


శ్రీమద్భాగవతము 


దాని ముఖ్మ్యఉద్దేశ్యం ఆ ప్రచారాలతో, బహుమతులతో 
మనలను పలోభపెట్టి మన వద్ద ఉన్న న్యాయా! 


ఇ “5 
లాక్కుని, లబ్ధిపొందడమే. ఈ పలోభాలన్నీ మోహిని Pease ఈ 


పలోభాలకు ల 'లోనైతే వె మోసపోతారు అని చెప్పడమే ఈ మోహినీ 
అవతార కధ అని అనుకోవచ్చు కదా! ఆలోచించండి.) 


ఎనిమిదవ అధ్యాయము సంపూర్ణము 


౯ 


అష్టమ స్కంధము 


తొమ్మి జ అధ్యాయ యము. 


శుక మహర్షి పరీక్షిత్‌ మహారాజుకు మోహినీ అవతార 


కథను ఈ విధంగా చెబుతున్నాడు. 


“పరీక్షిత్‌ మహారాజా! అసురులు, దానవులు, దైత్యులు 
అందరూ తామస గుణ ప్రధానులే. వారి గుణం ఒకరి దగ్గర ఉన్నది 


రాన్ని ఒకరి వద్దనుండి 


లక అందమైన స్తీ స్త వయ్యా సారంగా 
రు. ఆమె 


90 


అష్టమస్కంధము 


సౌందర్యాన్ని చూచి అందరూ నోళ్లు వెళ్ల బెట్టారు. చొంగ 
కార్టుకుంటున్నారు. 


“ఆహా! ఏమ్‌ ఈ సౌందర్యం. పో శవాోసిగు బంగారు విగ్రహం 
లా ఉంది. ఆ అవయవ సంపద, ఆ యౌవనము, ఆ వయ్యారము 
శోభాయమానంగా ఉన్నాయో. దీనిని అనుభవించని జన్మఎందుకు 


యంత 


అందులో కొంతమంది అమృత కలశం మాట మరిచిపోయి 
ఆమె వెంట పడ్డారు. విష్ణుమూర్త మోహిని వేషంలో వచ్చాడని తెలియని 
దేవతలు కూడా ఆమె వెంట పడ్డారు. అందరూ ఆమెతో మాటా మాటా 


“ఓ పద్మాక్షీ! ఓ లోలాక్షీ! నీవు ఎవరవు? ఇక్కడికి ఎందుకు 
వచ్చావు? ఎవరి కోసరం వచ్చావు? ఏమిచెయ్యడానికి వచ్చావు? నీకు 
నేనున్నాను. నిన్ను భార్యగా చేసుకుంటాను. నిన్ను చూడగానే నా 
చిత్తము నీ యందు లగ్నం అయింది. అసలు దేవతలుకానీ, దానవులు 
కానీ, సిద్దులు, గంధర్వులు, చారణులు, లోకపాలకులు ఎవరూ నీకు 
సాటి రారు. ఇంక మానవుల సంగతి చెప్పనవసరం లేదు. నిన్ను 


ూస్తుంటేనే ఈ విషయం తెలుస్తూ ఉంది. 


పెళ్లి అయిందా! అయితే నీవు ఎవరి భార్యవు? కాకవా 


౩మలు చాలు నీవు సాటిలేని 
హ్మదేవుడికి మా మీద దయకలిగి 


= 


అందగత్తెవుఅని చెప్పడానికి. ఆ 


ల్‌ 


91 


శ్రీమద్భాగవతము 


నిన్ను సృష్టించి మా దగ్గరకు పంపాడేమో! 


ఓ అందమైన నడుము కలదానా! మాలో మాకు ఒక 
వివాదము వచ్చింది. నీవే దానిని పరిష్కరించ సమర్జురాలవు. 
మేమంతా దితి పుత్రులము. దైత్యులమ 
దేవతలు. మేము, దేవతలు, కశ్యప ప్రజాపతికి వేరు వేరు తల్లుల వల్ల 
జన్మించాము. మేము సోదరులమైనా మాకు జన్మవైరము ఉంది. 
అందుకే మేము ఒకరితో ఒకరం కొట్టుకుంటున్నాము. మేము 
దేవతలము కలిసి ఈ అమృత కలశమును సంపాదించాము. కాని 
ఈ అమృతమును ఎలా సమానంగా పంచుకోవాలా తెలియక మాలో 
మేము కొట్టుకుంటున్నాము. నీవు ఈ అమృతాన్ని మాకు న్యాయంగా, 


ధర్మంగా, సమానంగా పంచాలి.” అని దైత్యులు మోహినిని 


పార్టించారు. 


వారిని చూచి మోహినీ రూపంలో ఉన్న శ్రీహరి 
సమ్మోహనంగా ఒక్క చిరునవ్వు నవ్వాడు. ఆ నవ్వుతో దేవతలు, 


వెత్కులు జావకారి పోయారు. మోహినికి దాన 


ాహంలో పడ్డారు అన్న విషయం గహించిన శ్రీహరి వారితో ఇలా 


త్కులారా! నేను ఒక వేశ్యను. ఎవరితో పడితే వారితో 
వెళుతుంటాను. మీరు కశ్యపుని కుమారులు కదా! బాగా 
చదువుకున్నవారు. జ్ఞానులు. మరి నాతో సాంగత్యం మీకు ఇష్టమేనా! 
మీ వంటి జ్ఞానులు నా వంటి వేశ్యాస్తీలను నమ్మరుకదా! ఎందుకంటే 


వేశ్ళల మనసులు చంచలమైనవి అనీ, మాకు పతిదినమూ కొత్త కొత్త 
92 


అష్టమస్కంధము 


చేజారిన అమృత కలశం మరలా చేజిక్కింది అని 
అనుకున్నాడు శ్రీహరి. ఎందుకైనా మంచిదని మరొక మాట 


“ఇదిగో ఇప్పుడే చెబుతున్నాను. నేను ఈ అమ్యతాన్ని మీ 
అందరికీ పంచేటప్పుడు కొన్ని పొరపాట్లు జరగవచ్చు. కొంత మందికి 
PY: వచ్చు. కొంత మందికి ఏమీ 
పోవచ్చు. మీ ుకోకూడదు. నన్ను తప్పు పట్టకూడదు. 
అతతుతేన నేను ఈపనికి ఒప్పుకుంటాను. లేకపోతే లేదు. నేను ఏం 
చేసినా మీరు మాట్లాడకూడదు. కోపం తెచ్చుకోకూడదు. అందుకు 
మీరు ఒప్పుకుంటేనే ఈ అమ్యతాన్ని మీ అందరికీ పంచుతాను.” అని 
య్యారంగా పలికింది మోహిని. 


93 


శ్రీమద్ద్ధాగవతము 


చెయ్యి అని ముక్తకంఠంతో అరిచారు. మోహిని దేవ 


ఆరి 


దానవులకు అమృతం సమంగా పంచడానికి సమాయత్తమయిం! 


రుముఖంగా పరిచిన 


డుచుకుంటూ వచ్చింది మోహిని. ఆమె 
స క్రీగంటి చూపుల మత్తులో, 


జరగకూడదు.” అని మనసులో ఈ 


పక్కన కూ న్న వారిని వేరు వేరు వరుసల 
రార్టోబెట్టింది మోహిని . దేవతలను ఒక వరసలోనూ, 


కొంచెం దూరంగా వేరే వరుసలో కూర్చోబెట్టింది మోహిని 


ర్చుని ఉన్నారు. అలా కూర్చు 


94 


అష్టమస్కంధము 


మీద ఉన్న మోహం 
రాక్షసులు. దేవతల దగ్గరకు ననా వారి పాత్రలలో 


ంంతో ఆమె ఎలా 3 ఆడిస్తే అలా రి ఆడుతున్నారు దైత్యులు, 


దానవులు అమృతం సంగతి మరిచిపోయారు. ఆ 
మంచికే అని అనుకొన్నారు. 


మాట ఇచ్చారు కదా! స ఆట తపనే ౪ 


భంగం అని గర్వంతో ఉన్నారు. అటి కాకుండా దైత్యులు, అసురులు 
అందరూ ఆమె మీద మోహంలో పూర్తిగా మునిగిపోయారు. ఆమెకు 
ఎదురు చెబితే ఎక్కడ ఆమె తమను కరుణించదేమో, తమ వద్దనుండి 
వెళ్లిపోతుందేమో అని భయపడ్డారు. అందుకని 


ఈమె ఏం చేసినా 


ఇక్కడ దైత్యులు, అసురులు ఇలా ఉంటే, రాహువు అనే 


వాడు ఈ విషయాన్ని గ్రహించాడు. వెంటనే వెళ్లి వేషం మా 
కూడా దేవత అనుకొని మోహిని వాడికి కూడా అమాఃత 


వాోసింది. 


95 


నా. 


చంద్రుడు గమనించారు. స మోహిని చెవిలో ఈ విషయం 
చెప్పారు. అ segs రాహువు గొంతు దిగక ముందే మోహినీ రూపంలో 
క్రముతి ఎంతో రాహువు కంఠమును నరికాడు. వాడి తల 


అమృ్యతత్వము సిద్ధించిన రాహువు తలకు గ్ర ను 
కల్పించాడు బ్రహ్మ. , అప్పటి నుండిన రాహువు సూర్య చంద్రుల మీద పగ 
బట్టాడు. పౌర్ణమి, అమావాస్యల రోజులలో సూర్య చంద్రులను 
మింగుతుంటాడు. కాని వారు బయట పడుతుంటారు. అదే రాహుగస్త 


సూర్య గహణము, చంద గహణము. 


గ్రహత్వ, చం 


[ 


అప్పటికి దేవతలకందరికీ అమృతం పంచడం పూర్తి 
ుహోవిష్ణువు మోహినీ అవతారమును ఉ 


పసంహరించి తన నిజరూపం దాల్చాడు. 


అయింది. వెంటనే శ్రీః 


ఓ పరీక్షిత్‌ మహారాజా! దేశము, కాలము, 
ము, కర్మ అన్నీ కలిసి వచ్చినా, దానికి తగిన ఫలితం 
లభించినా, దైవానుగ్రహము లేనిదే ఆ ఫలితం దక్కదు. దానవులు 

కో సమానంగా క్షీరసాగరమధనం చేసారు. కాని 
దేవతలకు దైవబలం ఉంది. రాక్షసులకు అది లేదు. అందుకే వారికి 
అమృతం దక్కలేదు. దేవతలు విష్ణువు పాదపద్మములను నిరంతరము 
సురులు కేవలం 


సేవించడం వలన, వారికి అమృతము దక్కింది. అస 
తమ శక్తిని నమ్ముకున్నారు. విష్ణువును విస్మరించారు. అందుకని వారు 
96 


అష్టమస్కంధము 


కష్ట పడ్డా ఫలితం దక్కలేదు. 


అంతా తమ ప్రతిభ అని విరవీగుతూ కర్మలు, చేస్తుంటారు. ఇలా 

చేయడం చెట్టుకున్న వేళ్లను మరిచిపోయి, కేవలం కాండమును, 
కొమ్మలను నీటితో తడపడం లాంటిది. దైవము, వేరు తాము చేసే 
కర్మలు వేరు అనుకోవడం లాంటిది. మూలము లేనిదే చెట్టు లేదు 
కొమ్మలు లేవు, ఆకులు, కాయలు లేవు. అలాగే మానవులు చేసే ప్రతి 


కర్మవెనుక పరమాళ్త ము చేస్తున్నట్టు 


=అయి టట 


కాకుండా పరమాత్మ పరంగా చేస్తే ఫలితం సునాయాసంగా 
లభిస్తుంది. కాబట్టి ఎంతటి వారైనా, ఎంత కష్టపడి పనులు చేసినా, 

దైవానుగ్రహము లేనిదే ఆ కర్మల ఫలితము దక్కదు. ” అని శుకమహర్షి 
పరీక్షిత్‌ మహారాజుకు మోహినీ అవతార వృత్తాంతమును వినిపించాడు. 


ఓం తత్యత్‌ ఓం తత్సత్‌ ఓం తత్లత్‌. 


97 


శ్రీమద్భాగవతము 


శుక మహర్షి పరీక్షిత్‌ మహారాజుకు, దేవతలకు, 
దైత్యులకుజరిగిన యుద్ధము 


గురించి ఈ విధంగా చెబుతున్నాడు. 


“కు పరీక్షిత్‌ మహారాజా! దేవతలు, దైత్యులు క్షీరసాగరమును 
ూనంగా మధించినప్టటికినీ, అమృతమును సాధించినప్టటికినీ, 
వము లేకపోవడం వలన, వారికి 
తము మూర్తి దేవతలకు అమృతమును పంచి 
ఇచ్చు గరుడ వాహనము ఎక్కి వైకుంఠమునకు వెళ్లిపోయాడు. 


తమకు మోసం అన్మాయం జరిగిందని తెలుసుకున్నారు 
దైత్యులు. అంతే. చేతి కందిన ఆయుధం తీసుకొని దేవతల మీద 
తిరగబడ్డారు. అప్పటికే అమృతమును సేవించి ఉండటం వలన 
దేవతలకు రెట్టింపు శక్తి, బలము వచ్చాయి. దేవతలు కూడా దైత్యుల 
మీద తిరగబడ్డారు. క్షీరసాగరము ఒడ్డున దేవతలకు అసురులకు 
ఘోరమైన యుద్ధమ 


ప్రసిద్ధికెక్కింది. 


౨ జరిగింది. అది దేవాసురసంగామంగా 


ఇరుపక్షముల వారు కత్తులతోనూ, శూలములతోనూ, 
ంలతోనూ కొట్టుక న్నారు. పదేశ మంతా అశ్వముల గిట్టల 
చప్పుడుతోనూ, సైనికుల అరుపులతోనూ ప్రతిధ్వనించింది. 
98 


బాణము 


అష్టమస్కంధము 


లో రథములు, ఏనుగులు, అశ్వములు, సైనికులు 
)పక్షముల సైనికులు జబంటెలమ్‌దా, ఏనుగుల మీద, 
గాడిదలమీద, కోతుల మీద, పెద్దపులుల మీద, సింహముల మీద 


యల 


గద్దలమీద, కొంగలమ్‌ద, డేగలమీద, Sys తిమింగలము. 


వారి రథముల మీద చిత్రవిచిత్రములైన పతాకములు ఎగురు 
తున్నాయి. సైన్మా రెథిపతులు, సైనికులు వివిధములైన కవచములు 


ధరించి ఉన్నారు. ఇరుపక్షముల సైన్యములు రండు 


దానవుల పక్షాన బలి చకవర్తి అమితమైన పరాకమ 
ముద్దం చేస్తున్నాడు. ఆయన ఒక మాయా 


ఒకప్పుడు కనపడుతుంది, ఎంటనె మాయా 
ఇక్కడ ఉంటుంది. ఇంకొక క్షణంలో మరొకచోక 


మోహరించి దేవతలతో తలపడుతున్నారు. 


99 


శ్రీమద్భాగవతము 


Pi హే వారంతా పటలథటటు , చేతను చంపి 


సింహనాదములు చేస్తున్నారు. దేవతల మీద కక్రతీర్షుకుంటున్నారు. 
o_o యి రం 


, యొదలగు 


నాలు త దానవులు ఒకరి ఎదురుగా మరొకరు 
నిలబడి తిట్టుకుంటున్నారు. కొట్టుకుంటున్నారు. కలయబడుతున్నారు. 


బలి చక్రవర్తి ఇంద్రునితో తలపడ్డాడు. కార్తికేయుడు 

తారకాసురుడితో తలపడ్డాడు. వరుణుడు హేతితోనూ, మిత్రుడు 
యుద్ధం చేస్తున్నారు. కాలనాభి యముడిని 

డితో విశ్వ కర్మ, త్వష్టతో శ శంబరుడు, సూర్యునితో 


విరోచనుడు తలపడ్డారు. అపరాజితునితో 


సంతు ముయు 


నముచి, వ్యషపర్వునితో 
) యొదలగు 


100 


అజ్టమస్కంథము 


శుంభనిశుంభులతో os: యుద్ధం శ జం న 

ర మూ షాసురునితో  విభావసు, బ్రహ్మపుత్రునితో వాతాపి 
ఇల్వలుడు, కామదేవునితో దుర్మర్షుడు, సప్త మాత్యకలతో ఉత్కలుడు, 
శుక్తునితో బృహస్పతి, నరకునితో శని, నివాత కవచులతో 
మరుద్దణమ యులతో కోధవశులతో రుద్రులు 


దుమ్ము అంతా అణిగిపోయింది. 


ములలోనూ చాలామంది మరణించారు. 


శ్రీమద్భాగవతము 


నిండిపోయింది. యుద్ధభూమి నిండా తలలు లేని మొండెములు పడి 
ఉన్నాయి. సైనికులు పోరాడుతుంటే వారి తలలు తెగి కిందపడు 


తున్నాయి. కాని తలలు తెగిపడిన తరువాత కూడా, 
మొండెములు, తెగిపడి ఉన్న తమ యొక్క శిరస్సులకు ఉన్న కళ్లతో 
చూస్తూ శతువులతో యుద్దం చేస్తున్నారు. 


నాలుగు కాళ్లకు రక్షణగాఉన్న గురమ లను, జక బాణముతో 
ఐరావతమును నడుపుతున్న మావటిని . కొట్టాడు. దేవేంద్రుడు ఏమ్‌ 


= ోనే విరిచాడు. తనబాణములు అన్నీ వృద్ధం ము 
కావడంతో బలికికోపం వచ్చింది. నా శక్తి అనే తు మును 
తీసుకు న్నాడు. ఇంద్రుడిమ్‌దికి ప్రం మోదించడానికి సిద్ధం అయ్యాడు. 
కానీ ఇంద్రుడు ఆ శక్తి ఆయుధము బలి చకవర్తి చేతిలో ఉండగానే, 
దానిని రెండుముక్కలుగా నరికాడు. 


మోగించాడు. తాగు 
యా SI కవల దేవతల 
ఏయుపడుతోందా అన్నట్టు భమ 


102 


అష్టమస్కంధము 


కలిగించాడు. ఆ పర్వతము మీది నుండి మండుతున్న వ్యక్షములు, 
శుతున్న రాళ్లు పడుతున్నాయి.వాటి కింద పడి oes 


లో రాక్షస స్త్రీలు కూడా Ne వారు som pea 


మీదికి కొట్టండి చంపండి నరకండి అని అరుస్తూ మీది మీదికి 
రిపిస్తున్నాయి. ఈ ప్రకారంగా బలి చక్రవర్తిచేత 


— 


అంతలోనే బలి చక్రవర్తి మాయ మరోమలుపు 
పర్వతములు మాయయమైపోం 
లితో య. శ్రుగా ఎగిసిపడుతున్న అలలతోకూడిన 


గవతయి. వాటి స్తానంలో 5 ప్రచండ మెగ 


నం సృష్టిస్తున్నారు. ఈ మాయాయుద్దము 


మే a : 
యాచి దేవతలు తీవ్రమైన విషాదమును పొందారు. ఏమి చెయ్యాలో 
వారికి ఏమీ తోచడం లేదు. 


ఆయ మధ x స్త 


103 


శ్రీమద్భాగవతము 


ఒక ఆకారంలో కనిపించాలి కాబట్టి ఈ ఆకారంలో కనిపిస్తుంటాడు. 


అందుకని ఆ ఆకారాన్ని వర్ణిస్తుంటాడు వ్యాసమహర్షి. మనం కూడా 


సాధారణంగా ఇదే ఆకారంలోనే శ్రీమహావిష్ణువును పూ; 


తు శ్రీమహావిష్ణువు మీదికి విసిరాడు. విష్ణువు ఆ శూలమును ఒడిసి 


యి 


పట్టుకొని ఆ శూలముతోనే కాలనేమి తలను నరికాడు. తరువాత తన 


(2) 
ఛేదించాడు. ఇంతలో మాల్యవానుడు తన గదతో గరుడుని తలమీద 
కొట్టబోయాడు. అంతలోనే విష్ణువు తన చక్రమును ప్రయె 


మహారాజుకు దేవాసురయుద్ధవిశేషములను వివరించాడు. 


అ, సుమాలి అనే రాక్షసుల తలలు 


౮ దించి 


అష్టమస్కంధము పదవ అధ్యాయము సంపూర్ణమ 
ఓం తత్సత్‌ ఓం తత్షత్‌ ఓం తత్సత్‌ 


104 


అష్టమస్కంధము 
పదకొండవ అధ్యాయము. 


ోవిష్ణువు స్వయంగా యుధ్ధంలో పాల్గొనడం 
నూచిన ఇందుడు, వాయువు, వరుణుడు మొదలగు లోక పాలకులు 
శక్తిని, ధైర్యం పుంజుకున్నారు. రాక్షసుల మీద తిరగబడ్డారు. ఇదివరకు 
తమ మీద దాడి చేసిన రాక్షసుల మీద తిరగబడివారిని తరిమి తరిమి 
కొట్టారు. రాక్షసులను సర్వ నాశనం చేసారు. అంతటితో ఆగక 
ఇంద్రుడు బలి చక్రవర్తిని చంపడానికి తన వజాయుధమును 
పైకెత్తాడు. బలిని చూచి ఇలా అన్నాడు. 


అధిపతులము. అటువంటి మమ్ములనే మాయ చేస్తావా! నీరాక్షస 
ను మా మీద ప్రయోగిస్తావా! నీ వంటి పప తమ 


టారు. అటువంటి అజ్ఞాన త నేను పాతాళానికి తొక్కేస్తాను 
జాగ్రత్త! ఈ రోజు నువ్వు నా చేతిలో నుండి తప్పించుకోలేవు. ఈ 
వజ్రాయుధంతో నీ తల నరికి మూడులోకములకు నీ పీడ 
వదిలిస్తాను.” అని పలికాడు ఇంద్రుడు. 


ఇంద్రుడి మాటలను విన్న బలి చక్రవర్తి చిరునవ్వు నవ్వి 
ఇలా అన్నాడు. “లోకపాలకుడవైన నీక 
తెలియక పోవడం ఆశ్చర్యంగా ఉంది. ఏమిటంటే... ఈ యుద్ధరంగంలో 
ఉన్న వారందరూ తమ తమ పూర్వజన్మలలో చేసిన కర్మలకు ఫలితం 
105 


శ్రీమద్భాగవతము 


అనుభవిస్తున్నారు. అందువలన కీర్తి, జయము, అపజయము, 


రణము సంభవిస్తుంటాయి. ఈ విషయం తెలిసిన నాలాంటి వారు 
ఈ జగమంతా కాలమునకు అధీనకః 
అందువలన నా వంటి వారు జయాపజయములకు స్పందించరు. 
జయము వస్తే పొంగిపోరు. ము కలిగితే కుంగి పోరు. నీకు 
విషయం తెలియకపోవడం నీ అవివేకము. 


ము అని తెలునుకుంటారు. 


ఇందాక నీవు ఓడి వె 
ఇప్పుడు నీవు గెలిచావు. ఎగిరెగిరి పడుతున్నావు. ఇదంతా నీ మహిమ 
అనుకుంటున్నావు. నీ ఈ మూ ర్రత్వమును చూచి జ్ఞానులు 
నవ్వుకుంటున్నారు. కాబట్టి నీ మాటలను నేను లక్ష్యపెట్టను. నా 
రకూ పోరాడతాను.” అంటూ తన చేతిలో 
ర్లాంతం లాగి వదిలాడు. 


కయావు. దాని కోసరం చింతించావు. 


మానము మీది నుండి కిందపడి 
స్ట బలిచక్రవర్తి మరణించడం అతని మిత్రుడైన 


వాహనం మీద ఇంద్రుని ఎదుర్కొన్నాడు. జంభాసురుడు తన గదతో 
ఇంద్రుని గజమును మెడమీద కొట్టాడు. జంబాసురుడి కొట్టిన దెబ్బకు 
ఇంద్రుడు ఎక్కిన ఏనుగు కిందపడి గిలా గిలా కొట్టుకొని 


106 


అష్టమస్కంధము 


సులకు జంభాసురుడు ఇంద్రుని చేతిలో. మరణించాడు అని 
చెప్పాడు. వెంటనే నముచి, బలుడుమొదలగు జంభాసురుని సోదరులు 
ఆయుధములు తీసుకొని ఇందునివీ ందికి పరుగెత్తారు. అందరూ కలిసి 
దుగ దు ంంచేసారు. బలుడు అనే వాడు 


ాక్షసులు అందరూ ఇంద్రుని మీద 


పోయేసరికి న సగ ఏమయిందో 


మబ్బుల వా ఖా చంద్రుడు బయటకు వచ్చినట్టు, 
ఇంద్రుడు బయటకు వచ్చాడు. చుట్టు చూచాడు. దేవతల సైన్యమును 
రూ చాడు. వెంటనే తన 


107 


శ్రీమద్భాగవతము 


కు మరణించడం చూచిన నముచి 

ఇందుని చంపాలని శతవిధాలా 

3 ఇందుని మీదికి బక శూలము విసిరాడు. ఎడతెరపి 

లేకుండా బాణవర్షవ దించిన 

రూలమును, బాణములను ఇంద్రుడు మధ్యలోనే విరిచాడు. ఇంద్రుడు 

తన వజ్రాయ ంథముతో నముచి కంఠమునకు గురి చూచి & ట్రూ కు. 
బుధము వేటు నముచి మెడ మీద పడింది కానీ అతని 


పయత్నించాడు 
సు a 


ము కురిపించాడు. నముచి ప్రయె 


లో ఎగ త కం  రెక్ళ + 
ఇంద్రుడు విరుగ గొట్టాడు. ఈ వజ్రాయుధముతోనే అ క 
ఇంద్రుడు చంపాడు. అంతటి మహిమ కలిగిన వజాయుధము 
నముచిని ఏమీ చేయలేకపోయింది. ఇంద్రునికి అదే దే ఆత్రంగా ఉంది. 
ఒక సాధారణ రాక్షసుని వధింపలేని ఈ వజ్రాయుధము వత€ 
ఉండటం వ్యధా అనుకున్నాడు ఇంద్రుడు. 


108 


అష్టమస్కంధము 


తో మరణించడు. 


ఎండినది కానీ పచ్చిది కానీ కాకుండా ఉన్న ఆయుధమును 


ఎండినది కానీ, పచ్చిది కానీ అయిన ఏ ఆయుధము 


మోగించి ఇతనిని చంపు.” అని వినపడింది. 


(ల్ల 


ఇందుడు ఆలోచించాడు. అటువంటి ఆయుధము ఏమిటా 
నతట్టింది. నురగ ఎండినట్టే ఉంటుంది కానీ తడిగా 


అని. ఒక ఆలోచ; 


నురగ ఎండినది కానీ పచ్చిది కానీ కాదు. అందుకని నురగ మంచి 


హామి మీద పడింది. ఇంద్రుని 


ఉపాయమునకు దేవతలు పూలవాన కురిపించారు. 


ఇంద్రుడు నముచిని చంపడం చూచిన అగ్మి వరుణుడు, 
అ మువుమొదలగు వారు విజ్యంభించి రాక్షస వీరులను 
సాగారు. దేవదానవులు ఒకరితో ఒకరు యుద్ధం చేసుకోవడం, 
3 క్షములలో అపారమైన సైనికనష్టం 
గురించి బ్రహ్మకు తెలిసింది. వెంటనే బ్రహ్మ నారదుని పిలిచి “నువ్వు 
వెంటనే పోయి దేవదానవుల మధ్య యుతమును. నీవాతంటు 


ఆజ్ఞాపించాడు. 


109 


శ్రీమద్భాగవతము 


“దేవతలారా! మీరంతా కష్టపడి క్షీరసాగరమును 
మధించారు. అమృతమును సాధించారు. ఇంకా ఎందుకు ఈ 
యుద్దము.” అని దేవతలకు నచ్చచెప్పాడు. దేవతలు యు! 
అపారంగా నష్టం కావడం వలన 5 చేసేది లేక రాక్షసులు కూడా 
యుద్ధం విరమించారు. రాక్షస గురువు అయిన శుకాచార్లు డు 
యుద్దభూమి అంతా తిరిగి, చేతులు, కాళ్లు తెగిన వాళ్లకు, చికిత్స చేసి 
వాళ్ల కులు కాళ్లు అతికించాడు. కాళ్ళు, చేతులు, తలలు తెగకుండా, 
మరణించిన వారిని ల సంజీవనీ విద్యత 
కూ వు శుకాచార్యుల వారి ఆశీస్సులతో 
పునర్జీవితుడయ్యాడు. సంపు ర్ల ఆ 9దోగ్యవ 
బలి చక్రవర్తి, 
విచారించలేదు. జయాపజయములు సర్వసాధారణములు అ! 

రూడు.” అని శుకమహర్షి పరీక్షిత్‌ మహారాజుకు 


వృతో బతికించాడు. బలిచకవర్తి 


శ్రీమద్భాగవతము 
ఓం తత్సత్‌ ఓం తత్సత్‌ ఓం తత్షత్‌ 
110 


కీ గుం ద్రం, OU A లీ. 


అష్టమస్కంధము 


విధంగా వివరించాడు. 


. “ఓ పరీక్షిత్‌ మహారాజా! దానవులు అమృత కలశమును 
అపహరించుకొని తీసుకొని పోయినపుడు శ్రీమహావిష్ణువు 


మును దాల్చి దానవులను వంచించి అమృతమును దేవతలకు 
పంచి ఇచ్చాడు అని చెప్పాను కదా. ఈ విషయం మహాదేవుడైన 
మహాశివునికి తెలిసింది. శ్రీమహావిష్ణువు దాల్చిన ఎ 


ఎలా ఉంటుందో చూడాలని 


ఎ) సాదరంగా ఆహ్వానించాడు. తు 
యూ వ్యములతో సత్కరించాడు. ఉచితమైన ఆసనము మీద ఆసీనుడిని 
చేసాడు. మహాదేవుడు శ్రీమహావిష్ణువును చు 


చి ఇలా అన్నాడు. 


“కి దేవదేవా! నీవు సర్వవ్యాపకుడవు. ఈ జగత్తుకే అధిపతివి. 
ం ణము నీవే! నీవు అన్నిటిలో ఉన్నావు. 


111 


శ్రీమద్భాగవతము 


అన్నీ నీలో ఉన్నాయి. చలనము నీవే, అనంత చైతన్య 
మూర్తివి నీవే! ఈ జగత్తులో అన్నీ నియమించేది నీవే! 


లేని జడపదార్దము 


ఓ దేవా! ఈ జగత్తులో స్యష్టి, స్థితి లయములు నీవే 
మోస్తున్నావు. చూచేటి, చూడబడేదీ నువ్వే. అహంకారములు, 
మమకారములు బ్రహ్మ చేత సృష్టించబడ్డాయి. కానీ ఆ బ్రహ్మకు జనన 
మరణములు లేవు. ఆ బ్రహ్మ ఎవరో కాదు నువ్వే! ఆ బ్రహ్మయే సత్యము 


ఓ దేవా! నీవు పూర్ణుడవు. చినయస్వరూపుడవు. 
మోగుణములు లేని వాడవు. “NESS నిత్యము 


ఉతంసహాతరముతో తేలియాడుతుంటావు. నీకు శోకము ఈ 


పదార్ధము అంటే ఏదీ లకు, అన్నీ నీవే అయి 


ఈ విశ్వము యొక్క సృష్టి, ఫ్రై స్థితి, లయములకు కారకుడవు 
చేసే కర్మలకు తగిన ఫలములను ఇచ్చేవాడవునీవే. కానీ 

నీకు ఎవరియందు ప్రేమగాన్‌, ద్వేషము గానీ లేవు. 

నిన్ను హాల ఉంటుంది. కాని నీకు ఎవరిమీద 

రాగద్వేష ములు లేవు. 


112 


అష్టమస్కంధము 


& దేవా! అ Was కార్యములకు కారః 


ముద్దగా ఉన్న బంగారము ఒకటే. 


ర నము వలన నిన్ను వివిధ 
అలలో పూజిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, స్తుతిస్తున్నారు. నీకు ఒక 
అంటూ లేదు. అన్ని దేహములలో నీవే ఆత్మస్వరూపుడుగా ఉ 
. ఈ విషయం తెలియని వారు నిన్ను వివిధ రూపములలో 
పూజిస్తుంటారు. కాని పరిశుద్దజ్ఞానము సం వారు నీకు తప్ట వేరే 
దేనికీ నక లేదని తెలుసుకుంటారు. ఓ దేవా! నీకు ఈ జగత్తుకు 


అంకాల అల్‌ ఈ? Sf IE మరి కొం 
మాయకు అతీతుడవని అంటారు. మరి కొందరు నీకు ఒకరు తక్కువ, 


113 


పల 


విశ్వం గురించి అర్ధం కాలేదంటే, రజోగుణము, తమోగు 
పభావితులైన దైత్యులు, మానవుల గురించి చెప్పేదేము 


ట్‌ దేవా! అనంత విశ్వంలో జరిగే స్యఫ్టి,స్టితిలయమ ఎ ట్రా 


గురించి, ఇందులో ఉన్న సకల పాణుల . 


బాగాతెలుసు. ఎందుకంటే నీవు ఈ 


సకల జగత్తు అంతటా వ్యాపించి 


అన్నావు. 


ఓ దేవా! నీవు ఇంతకుముందు న్యసింహావతారమును 
ధరించావు. దాని గురించి నాకు తెలుసు. ఇప్పుడు నీవు స్తీరూపం 
డవలెనని మనస్స 


ధరించావని విన్నాను. ఆ అవతారమును చూ 


నవ్వి ఇలా అన్నాడు. “మహాదేవా! నేను దైత్యులను వంచించలేదు. 

దైత్యులే అమృత కలశమును అపహరించి తీసుకొని వెళ్లారు. నేను 

రూపం ధరించి, వారి వద్దనుండి అమ్యతకలశమును తీసుకొని 

దేవతలకు ఇచ్చాను. నీవు అడిగావు కాబట్టి నీకు నేను ఆ రూపమును 
114 


అష్టమస్కంధము 


చూపించగలను.” అని చెప్పి ఏదో పని ఉన్నట్టు శ్రీమహావిష్ణువు 
లోపలకు వెళ్లాడు. 


మహాదేవుడు, పార్వతీ దేవితో కలిసి పక్కనే ఉన్న 
ఉద్యానవనములో విహరిస్తున్నాడు. ఆ సమయంలో మహాదేవునకు 
దూరంగా ఒక సీ స్తై కనపడింది. ఆ స్తీ స్తై ఎవరా అని తదేకంగా ఆ వైపే 
చూస్తున్నాడు మహాదేవుడు ఆ మె చాలా అందంగా ఉంది. చక్కగా 


అలంకరించుకొని ఉంది. 


ఆమె బక పూల బంతితో ఆడుకుంటూ ఉంది. 
పూలబంతితో ఆడుకుంటూ ఆమె ఉద్యానవనం అంతా 
కలయతిరుగుతూ ఉంది. ఎగురుతూ ఉంది. గెంతుతూ ఉంది. అలా 
తిరుగుతుంటే ఆమె వేసుకున్న పమిట జారిపోతూ ఉంది. ఆమె జుట్టు 
ముడి వీడిపోతూ ఉంది. ఆమె అప్పుడప్పుడూ మహాశివుని వంక 
్‌వ్వు నవ్వుతూ ఉంది. 


మహాశివుని మనసు ఆమెయందు చి es పక్కన 
తన భార్య ఉమాదేవి ఉంది అనే మాట కూ పోయాడు 
మహాశివుడు. ఆ సమయంలో ఆమె చేతిలో ఉన్న బంతి దూరంగా 
దొర్లుకుంటూ వెళ్లింది. ఆమె కూడా ఆ బంతి కోసరం ఆ వైపు 
పరుగెట్టింది. వేగంగా ఆమె పరుగెడుతుంటే ఆమెకట్టుకున్న వస్త్రములు 
జారిపోయాయి. ఆ దృశ్యాన్ని చూచాడు మహాశివుడు. ఆయన మనస్స 
ఆమెయందు ఆసక్తిని ప్రదర్శించింది. 


115 


శ్రీమద్భాగవతము 


ఆ సమయంలో మహాశివుని విష్ణు మాయ 
ఆవహించింది. ఆయనలో ఉన్న వివేకము నశించింది. ఆమె యొక్క 
జబంపుసొంపులకు ముగ్గుడై మహాశివుడు ఆమె వద్దకు వెళ్లాడు. తన 
దగ్గరకు వస్తున్న మహాశివుని చూచి వస్త్రములు తొలగిన ఆమె సిగ్గుతో 
జక చెట్టు చాటుకు పరుగెత్తింది. మహాశివుడు కూడా ఆమె ఉన్న 
చోటికి వెళ్లాడు. ఆమె తప్పించుకొని పోబోతుంటే ఆమె జడ 
పట్టుకున్నాడు మహాశివుడు. ఆమె వదిలించుకోవాలని చూచినా వదల 
కుండా ఆమెను కౌగలించుకున్నాడు. తన బాహువుల మధ్య 
బంధించాడు మహాశివుడు. ఆమె కూడా బలవంతంగా మహాశివుని 
కౌగిలి విడిపించుకొని పరుగెత్తింది. మన్మధుని దహనం చేసిన 
మహాశివుడు కూడా ఆమె మీద మోహంతో ఆమె వెంటపరుగెత్తాడు. 
సమయంలో కామంతో చలించిపోయిన మహాశివుని రేతస్సు 
కిందపడింది. ఆ రేతస్సు ప్రభావంతో భూమిలో బంగారు, వెండి 


ఖునిజములు ఉత్పత్తి చెందాయి. 

తన రేతస్సు పతనమైనా లెక్కచేయకుండా మహాశివుడు ఆ 
వనిత వెంట పరుగెత్తుతున్నాడు. నదులు, సరోవరములు, ముని 
ఆశ్రమములు దాటుకుంటూ పరుగెడుతున్నాడు. అలసిపోయిన 
మహాశివుడు ఒక చోట ఆగాడు. అప్పటికి మహాశివుని ఆవహించిన 
మాయ తొలగి పోయింది. తనగురించి తాను ఆలోచించుకోవడం 
యొదలుపెట్టాడు. 


తనేమిటి, ఒక సామాన్య స్తీవెంట పడటం ఏమిటి తనకు 
అనుకున్నాడు. అప్పటిదాకా ఎవరిమీద మోహంతో 
116 


0 స్థలనం కావడం ఏమిటి అంతా విచితంగా ఉందే అని 


అష్టమస్కంధము 


ఎంటతరు ముతున్నాడో స్త్రీ పురుష రూపంధరించి మహాశివుని 
వద్దకు వచ్చాడు. ఆయనే శ్రీమహావిష్టు వు. మహావిష్షువును చూచి 
శివుడు సిగ్గుతో తలదించుకున్నాడు. 


“మహాదేవా! ఇది కేవలం నా మాయ. ఈ రూపంతోనే, ఈ 
మాయతోనే నేను దానవుల నుండి అమృత కలశం తీసుకొని 
దేవతలకు పంచాను. నీవు కోరినట్టు నా మోహినీ రూపము నీకు 
యను దాటడం ఎవరి తరమూ కాదు. నీవు 
కూడా కొంచెం నా మాయలో పడ్డావు కానీ అంతలోనే తేరుకున్నావు. 
కాని దేవతలు, దానవులు, మానవులు ఈ మాయలో పడి 
కొట్టుకుంటున్నారు. నీవు కాబట్టి నా మా 
వెంటనే బయట పడగలిగావు. 


మాపించాను. నా మా 


య గురించి తెలుసుకొని 


ఇంద్రియములను, మనసును జయించిన వారు మాత్రమ 
య గురించి తెలుసుకోగలరు. దాటగలరు. సృష్టి 
చేయడానికి, కాలస్వరూపుడనైన నేను మూడుగుణములతో కూడిన 
ఈ మాయను ఆశయించవలసి వచ్చింది. కాని ఆ మాయ నిన్ను ఏమ్‌ 
చేయలేకపోయింది” అని పలికాడు శ్రీమహావి 


ఆన్ని 


మోహినీ అవతారమును దర్శించిన మహాశివుడు 
ఆయనకు ప్రదక్షిణపూర్వకంగా నమస్కరించి, పార్వతీదేవితో సహా 
అక్కడి నుండి కైలాసమునకు వెళ్లిపోయాడు. మహాశివుడు తన భార్య 
పార్వతిని చూచి ఇలా అన్నాడు. “దేవీ! విష్ణమాయను స్వయంగా 
రాచావు కదా! నేను పరమాత్మ అంశతో ఆవిర్భవించినా, 


117 


శ్రీమద్భాగవతము 


మాయ అంతటి 


విష్ణుమాయకు లోబడకుండా ఉండలేకపోయాను. ఆ 
శక్తివంతమైనది. నేనే ఆ మాయకు లోబడితే ఇ 


ఓ పరీక్షిత్‌ మహారాజా! నీవు అడిగిన ప్రకారము నీకు 
పరమాత్మ = ము గురించి తెలియజేసాను. ఈ 
క్షీరసాగరమధనం గురించి, విష్ణుభగవానుని మోహినీ 
గురించిన కథలను చదివినా వినినా, వారికి సంసార బంధనముల 
నుండి విముక్తి కలుగుతుంది. తనను నమ్ముకున్న దేవతలకు 
న. పంచి తడ మోహినీ రూపం డాలి వారి కోరికను 


శ్రీమద్భాగవతము 


118 


అష్టమస్కంధము 


సందర్భంలో మనం ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలి. 
పరమశివుడు మోహిని యొక్క అందచందాలకు, జంపుసొంపులకు 
ముగ్గుడై ఆమె వెంట పడి, ఆమెను కౌగలించుకోగా ఆయనకు 
రేత:పతనం అయింది అని తెలుసుకున్నాము. కానీ మనకు ఒక కథ 
ప్రచారంలో ఉంది. మోహినీ రూపంలో ఉన్న శ్రీహరికీ, ఆమె మీద 
ూహంతో ఆమె వెంట పడ్డ హరునకు ఒక పుత్ర అనీ, 
ఏ అయ్యప్ప స్వామి అనీ మనకు ఒక గాధ 
ప్రచారంలో ఉంది. (హరిహరసుతనే అయ్యప్యో అని భజనలు 
చేయడం మనం చూస్తున్నాము) కాని అయ్యప్ప స్వామి ఆవిర్భావము 
గురించి ఇక్కడ వ్యాసమహర్నిప్రస్తావించలేదు. మనకు మోహినీ 
యు మరొక చోట కూడా కనిపిస్తుంది. అది మోహినీ భస్మాసుర 
కధలో. అక్కడేమన్నా అయ్యప్పస్వామి ఆవిర్భావం గురించి 
ప్రస్తావించారేమో చూ 


డు జన్మించాడు 


ఆయనే హరిహరసుతుడ 


(ne) 


ఇంకొక విషయం. సాక్షాత్తు పరమశివుడే ఒక సామాన్య స్త్రీ 
బంపుసొంపులకు లోబడి పోయి ఆమె వెంట పరుగెత్తాడా! ఇది 
నమ్మదగ్గదేనా! అనిమీకు సందేహం రావచ్చు. అది ఒక సందేహంగా 
కాకుండా సందేశంగా తీసుకుంటే బాగుంటుంది. ఆ సందేహాన్ని 
మహాశివుడు పార్వతికి చెప్పిన మాటల్లో తీర్చాడు. ఎంతవారలైనా కాంత 
గారు చెప్పారు. అది మానవులకు ఒక హెచ్చరిక 


దాసులే అని త్యాగయ్య 


కాంత అంటే వ్యామోహవ 


స్త్రీలను కించపరచడం కాదు. వ్యామో 


ు అని అర్థంచేసుకోవాలి కానీ 


హము పలురకాలు. 


119 


శ్రీమద్భాగవతము 


స్త్రీవ్యామోహము. ధనవ్యామోహము. పదవీవ్మామోహము. ఈ 
వ్యామోహాలకు లోబడి మంత్రులు, పెద్ద పెద్ద ఆఫీసర్లుకూడా తప్పులు 
చేసి జైలుపాలవడం మనం చూస్తూనే ఉన్నాము. అటువంటి వాటికి 
దూరంగా ఉండాలి అని ఒక హెచ్చరికను ఈ ఇతివ్యత్తం ద్వారా మనకు 
తెలియజేసాడు వ్యాసమహర్షి అని అర్ధం చేసుకుంటే సరిపోతుంది. 


అష్టమస్కంధము 


(ఇప్పటి దాకా మనము ఆరుగురుమనువుల గురించి 
తెలుసుకున్నాము. ఈ అధ్యాయములో ఏడవమనువు నుంచి 
పదునాలుగవ మనువు దాకా తెలుసుకుంటాము. అందుకని మీకు 
మొదటి మనువునుండి ఆరవ మనువు దాకా మరలా ఒకసారిజ్ఞాపకం 


మొట్ట మొదటిమనువుపేరు స్వాయంభువమనువు.ఆయన 
తనకు తానుగా బహ్మదేవుని సంకల్పము నుండి ఆవిర్భవించాడు. ఈ 
మన్వంతరములోనే పరమాత్మ కపిల మహర్షిరూపంలో 


అవతరించాడు. సాంఖ్యయోగమును ప్రచారం చేసాడు. 


రెండవ మనువు పేరు స్వారోచిష మనువు. ఈ 
మన్వంతరములో పరమాత్మ విభుడు అనే పేరుతో అవతరించి 


ఎనుబది వేలమంది బుషులకు ఆత్మతత్వమును బోధించాడు. 
120 


అష్టమస్కంధము 


యూడవ మనువుపేరు ఉత్తముడు. ఈ మన్వంతరములోనే 
పరమాత్మ సత్యసేనుడిగా అవతరించి ఇందునితో కలిసి దుర్మార్గులైన 


యక్షులను, రాక్షసులను సంహరించాడు. 


పరమాత్మ హరి అనేపేరుతో అవతరించాడు. ఈ మన్వంతరములోనే 
పరమాత్మ శ్రీహరి రూపంలో మొసలిని సంహరించి గజేంద్రుని 
రక్షించాడు. (గజేంద్రమోక్షము). 


ఐదవ మనువుపేరు రైవతుడు. ఈమన్వంతరములోనే 
పరమాత్మ వైకుంఠుడు అనే పేరుతో అవతరించాడు. ఆయనపేరుతోనే 
వైకుంఠము అని పేరు వచ్చింది. 


చాక్షుసుడు ఆరవమనువు. ఆయన పేరుతోనే చాక్షుస 
మన్వంతరము అని పిలువబడింది. ఈమన్వంతరములోనే పరమాత్మ 
అజితుడు అనే పేరుతో ఆవిర్ణఏంచాడు. ఈ మన్వంతరములోనే 
క్షీరసాగర మధనము, పరమాత్మ కూర్మావతారంగా అవతరించడం, 
మోహినీ రూపంలో అమృతాన్ని పంచడం, దేవాసుర యుద్ధము 


జరిగాయి. 


తరువాత మన్వంతరము ఏడవ మన్వంతరము. దీనినే 
వైవస్వత మన్వంతరము అంటారు. ఈ మన్వంతరములోనే మనం 
అన్యా ముకం అంకం చన్మకుని అవరు సంలు పర 
శ్వేతవరాహ కల్టే, వైవస్వతమన్వంతరే అని చెప్పుకుంటాము. ఇది 


121 


శ్రీమద్భాగవతము 


అంటే వేయి యుగములు. అంటే 
లలో పదునాలుగు 
మన్వంతరములు ఉంటాయి. ఇప్పటికి ఆరు మన్వంతరములు 
గడిచిపోయాయి. ఏడవ మన్వంతరము అయిన వైవస్వత 
మన్వంతరములో, కలియుగంలో, ప్రధమ పాదంలో మన 


శ్వేతవరాహ కల్పము. కల్పము 


ఈ విధంగా చెబుతున్నాడు. 


“పరీక్షిత్‌ మహారాజా! నీకు ఇప్పటి దాకా ఆరుగురు 


మనువుల గురించి వివరించాను. ఇప్పుడు ఏడవ మనువు గురించి 
వివరిస్తాను. వివస్వతుని కుమారుడు(నూరుని కుమారుడు 
శాాద్ధదేవుడు. ఈయననే వైవస్వతుడు అని కూడా 

ఏడవ మనువు. ఆయన పేరుతోనే ఈ మన్వంతరము వైవస్వత 
మన్వంతరముగా పిలువబడుతూ ఉంది. 


ఆయనకు పదిమంది కుమారులు. వారు ఇక్ష్వాకువు, 
నభగుడు, ద్యష్ణుడు, శర్మాతి, నరిష్యంతుడు, నాభాగుడు, దిష్టుడు, 
తరూషుడు, పృషధ్రుడు, వసుమానుడు. ఈ మన్వంతరములో (అంటే 
మనం జీవిస్తున్న వైవస్వతమన్వంతరములో ఆదిత్యుడు, 
టు రుద్రులు, విశ్వేదేవులు, మరుద్గణము 
కువ దేవతలు. పురందరుడు 
అనే పేరు కలవాడు ఇంద్రుడు. కశ్యపుడు, అత్రి, వశిష్టుడు, 


పస్తుతము 
నూ — 


లు, అశ్వినీ 


కుమారులు, బుభువులు అనే పేరుగల వాళ్లు 


త 


122 


అష్టమస్కంధము 
, గౌతముడు, జమదగ్మి భరద్వాజుడు అనే 
ములోనే అదితికి పరమాత్మ 


డా నూరు నికి ; ఈ, స్టే కూడా ఉ 
ఆమె పేరు బడబ. ఈ ముగ్గురు భార్యలలో సంజ్ఞ అనే భార్యకు 
కలిగారు. ఛాయ అనే భార్యకు సావర్ణి అనే కుమారుడు, తపతి అనే 
కుమార్తె కలిగారు. తపతిని సంవర్జుడు అనే రాజు వివాహం 
చేసుకున్నాడు. ఛాయ యొక డవ కుమారుని పేరు శనైశ్చరుడు. 


ఏడవ మనువు అ అయే, బునిమిదవ మన్వంతరవ ౦లో సూర సుని 
భార్య ఛాయ కుమారుడు సావర్ణి మనువు అయ్యాడు. సావర్ణికి 
నిర్మోకుడు, విరజస్కుడు అనే పు 


తులు కలిగారు. ఎనిమిదవ 


మన్వంతరములో సుతపుడు, విరజుడు, అమృ్యతపభుడు అనే వారు 


దేవతలు. ఆ మన్వంతరములో బలి ఇందపదవిలో ఉంటాడు. 


123 


శ్రీమద్భాగవతము 


ఇది ఎలా జరిగింది అంటే ఈ మన్వంతరములోనే 
వామనావతారంలో బలిని మూడు అడుగుల భూమిని ఇమ్మని విష్ణువు 
ఇంద్రపదవిని వదిలిపెట్టాడు. విష్ణువు 
బలిని సుతలము అనే లోకానికి అధిపతిని చేసాడు. సుతలము 
స్వర్ణము కంటే గొప్పది. తరువాతి మన్వంతరములో అంటే ఎనిమిదవ 


కు. బలి ఈ భూమినంతా విష్ణువుకు దానంగా ఇచ్చి, 
బలిని బంధించాడు. తరువాత 


ఈ ఎనిమిదవ మన్వంతరములో గాలవుడు,థిప్తిమానుడు, 
పరశురాముడు, అశ్వత్తామ, కృపుడు, బుప్యశ్యంగుడు, వ్యాసుడు 
యొదలగు వారు సప్తబుషులుగా ఉంటారు. ఈ ఎనిమిదవ 
మన్వంతరములోనే పరమాత్మ సార్వభౌముడు అనే పేరుతో 

ను తీసుకొని 


అవతరించి, పురందరుని వద్దనుండి స్వర్ణాధిపత్యమ 
బలిని ఇందునిగా చేస్తాడు. 


తరువాత వరుణుని కుమారుడు అయిన దక్షసావర్ణి 

తొమ్మిదవ మనువు అవుతాడు. ఆయన కుమారులు భూతకేతువు, 
టిప్తకేతువు మొదలగువారు. ఈ తొమ్మిదవ మన్వంతరములో పారుడు, 
మరీచిగర్భుడు మొదలగు వారు దేవతలు. అద్భుతుడు అనే వాడు 
ఇంద్రపదవిని అధిష్టిస్తాడు. దుతిమంతుడు మొదలగు వారు 
సప్తబుషులుగా ఉంటారు. ఈమన్వంతతరములో ఆయుష్మంతుడు, 
అంబుధార అనే దంపతులకు పరమాత్మ బుషభదేవుడు అనే పేరుతో 
జన్మిస్తాడు. 


124 


అష్టమస్కంధము 


తరువాత ఉపశ్లోకుని కుమారుడు అయిన బ్రహ్మసావర్ణి 
పదవ మనువు అవుతాడు. అతనికి భురిషేణుడు మొదలగు వారు 
ఎమారులుగా జన్మిస్తారు. హనిష్మంతుడు, సుక్యతుడు, సత్ముడు, 
విరుద్ధుడు మొదలగు వారు దేవతలు. శంభువు అనే వాడు ఇంద్రుడు. 
మన్వంతరములో భగవానుడు విష్వక్లేనుడు అనే పేరుతో 
ఉంటాడు. 


ఆయనకు సత్యము, ధర్మమ 
మన్వంతరములో విహంగమ గణములు, కామగమ గణములు, 
ఇంద్రుడు. అరుణుడు మొదలగు వారు సప్తబుషులు. ఈ 
మన్వంతరములో భగవానుడు ధర్మసేతువు అనే పేరుతో ఆర్మ్యకుడు, 
వైధ్యతి అనే దంపతులకు జన్మిస్తాడు. ఈ ధర్మసేతువు, వైధ్యతుడు అనే 
 యూడులోకములను పాలిస్తాడు. (అం టే ఆ మన్వంతరములో 
డు. ఈయనే ఇం ద్దుడు 


వర్ణి పదకొండవమనువు అవుతాడు. 
) అనే పదిమింది కుమారులు కలుగుతారు. 


తరువాత రుద్రసావర్ణి పన్నెండవ మనువు. ఆయనకు 
దేవవానుడు, ఉపదేవుడు, దేవశ్రేష్టుడ గ శ 
మన్వంతరములో బుతధాముడు ఇంద్రుడు. హరితుడు మొదలగు 
మన్వంతరములో భగవానుడు సత్యసహునికి, సూన్యతకు స్వధామ 
అనే పేరుతో జన్మిస్తాడు. ఈ మన్వంతరమును ఆయనే పాలిస్తాడు. 
125 


శ్రీమద్భాగవతము 


తరువాత దేవసావర్ణి పదమూడవ మనువు అవుతాడు. దేవ 
సావర్ణికి చిత్రసేనుడు, విచిత్రుడు మొదలగు వారు కుమారులు. ఈ 
మన్వంతరములో సుకర్షుడు, సుత్రాముడు మొదలగు వారు దేవతలు. 
దివస్పతి అనే వాడు ఇంద్రుడు. నిర్మోక్తుడు, తత్త్వదర్శుడు మొదలగు 
వారుసప్తబుషులు. ఈ మన్వంతరములో శ్రీహరి దేవహోతుని 
కుమారుడుగా జన్మిస్తాడు. ఆయన పేరు యోగీశ్వరుడు. 


ఇంద్రసావర్ణి పదునాలుగవ మనువు. ఉరువు, గంభీరుడు, 
బుధుడు మొదలగు వారు ఇతని కుమారులు. ఈ మన్వంతరములో 
పవిత్రుడు, చాక్షుషుడు మొదలగు వారు దేవతలు. శుచి అనే పేరు గల 
వాడు ఇంద్రుడు. అడ్ని బాహువు, శుచి, శుద్దుడు, మాగధుడు 
ు. ఈ మన్వంతరములో 
గుడు సత్రాయణుడు, వితాన అనే దంపతులకు పుత్రుడుగా 
డు. ఆయనపేరు బ్యహద్దానుడు. ఈయన లోకములో క్రియలను 


మొదలగు బుషులు సప్తబుషులుగా ఉంటా 


ఎలా చెయ్యాలి అంటే యజ్ఞయాగాదులు ఎలా చెయ 
విషయాలను బోధిస్తాడు. 


ఓ పరీక్షిత్‌ మహారాజా! నీకు జరిగిన, జరుగుతున్న 
జరగబోయే మన్వంతరముల గురించి వివరించాను. ఈ 
పదునాలుగు మన్వంతరముల కాలముతో వేయి యుగములు కలిగిన 
కల్పము పూర్తి అవుతుంది. 


అష్టమస్కంధము 
ఓం తత్సత్‌ ఓం తత్సత్‌ ఓం తత్సత్‌ 


126 


అష్టమస్కంధము 


పదునాలుగవ అధ్యాయము. 


శుక మహర్షి పరీక్షిత్‌ మహారాజుకు ఆయా 
మన్వంతరముల గురించి చెబుతూ ఉంటే పరీక్షిత్‌ మహారాజు ఈ 
విధంగా అడిగాడు. 


“మహర్షీ నీవు వదునాలుగు మన్వంతరముల గురించి 
చెప్పావు. ఆయా మన్వంతరములలో మనువులు మొదలగు వారు, 
ఎవరెవరు ఏయే కర్మల యందు నియమింపబడ్డారో వివరంగా 
తెలియజేయండి.” అని అడిగాడు. అప్పుడు శుకమహర్షి ఈ విధంగా 


“ఓ పరీక్షిత్‌ మహారాజా! మనువులు, మనుపుత్రులు, 

మునులు, ఇంద్రులు, సకల దేవతాగణములు అందరూ ఆ 

ఆజ్ఞగు అనుసరించి వివిధ కర్మలు చేయడానికి 
నియమింపబడ్డారు. ఒక్కొక్క మన్వంతరములో భగవానుడు అరా 
అవతారం ఎత్తాడు అని చెప్పాను కదా. ఆయా మన్వంతరములలో ఉన్న 
మనువు, ఇంద్రుడు, దేవతలు, సప్త్రబుషులు ఆయా మన్వంతరము 
లలో అవతరించిన పరమాత్మయొక్క అవతారములచే ప్రేరేపింపబడి 
సుక ధర్మములను నిర్వర్తించేవారు. నాలుగు 
ుగుణంగా వేదములు అందరూ 


మరిచిపోయేవారు. ఆసమయంలో బుషులు తమ తపోబలము 


127 


శ్రీమద్భాగవతము 


టిని రూపొందించేవారు. 


జ్ఞాపక శక్తితో గుర్తు తెచ్చుకొని మరలా వా 
వేదః ములు ర రూపుదిద్దుకోగానే సనాతన ధర్మము కూడా మరలా 


ప్రతిష్టింపబడేది. మనువులు ఆయా 


నియమింపబడ్డ ఇంద్రులు, లు తనే ఈ Sas అతత 


టు టాం గు త అవతరించి 
ందలగుకర్మకాండలను, యోగుల రూపములో 
ను బోధించేవాడు. అలాగే భగవానుడు తన 
5 మలిచి మొదలగు ప్రజాపతులుగా అవతరించి ప్రజలను 

. ప్రజలను పాలించేవాడు. 


సృష్టించేవాడు క్షత్రతలుగా నకల 


128 


అష్టమస్కంధము 


పములను కల్పించి, వివిధ 
శాస్త్రముల ప్రకారము పూజాదికములను సృష్టించి, వివిధ రకములైన 
భగవత్తత్వములను నిరూపించడానికి ప్రయత్నం చేసేవారు. అటువంటి 
వారు ఎన్నటికి కూడా పరమాత్మను దర్శించలేరు. పరమాత్మ 


అనుగ్రహమును పొందలేరు. 


ఓ పరీక్షిత్‌ మహారాజా! ఒక కల్చములో వచ్చే ఈ 
పదునాలుగు మన్వంతరములను అవాంతర కల్పములు అని అంటారు. 
ఈ అవాంతర కల్చముల గురించి నీకు వివరించాను.” అని శుక 
మహర్షి పరీక్షిత్‌ మహారాజుకు అవాంతరకల్పముల గురించి, 
ఆయామన్వంతరములలో జరిగిన, జరగబోవు కర్మల గురించి 
వివివరించాడు. 


శ్రీమద్భాగవతము 


తతర లలల కలకం 


శ్రీమద్భాగవతము 
పదునైదవ అధ్యాయము. 


పరీక్షిత్‌ మహారాజు శుక మహర్షిని ఇలా అడిగాడు. 

“మహాత్మా! ఈ విశ్వమునకు అంతకూ అధిపతి పరమాత్మ అని 

అన్నారుకదా! మరి ఆ పరమాత్మ అంశ అయిన శ్రీమహావిష్ణువు 
ండులోకములకు అధిపతి అయిన విష్ణువు, ఏమీ లేని వాకేమాటత 


129 


శ్రీమద్భాగవతము 


బలిని మూడుఅడుగులు నేల ఎందుకు అడిగాడు. శ్రీమహావిష్ణువు 
అంత లేని వాడు కాదుకదా! పోనీ అడిగాడే అనుకుందాము. 


అడుగులు ఇచ్చిన తరువాత కూడా బలి చకవర్తిని ఎందుకు 


బంధించాడు. బలి చేసిన అపరాధము ఏమి! నిరప రాధని 
బంధించడం అధర్మము కదా! ఈ విషయములు అన్నీ 


తెలుసుకొనవలెనని నాకు కుతూహలము 


గా ఉంది.” అని అడిగాడు. 


శుకమహర్షి ఈ విధంగా సమాధానం 
౧హారాజా! దేవతలకు దానవులకు . యుద్ధం జరిగింది అని చెప్పాను 
యుద్దంలో దేవతలు అ దానవులు టఓడిపోవడ 
బ్రహ్మదేవుడు నారుదుని పంపి, యుద్ధము ఆపి 


కదా! ఆ ౮ 


లకు దానవులకు జరిచిన యుద్ధంలో బలి చక్రవర్తి 
కాబా రుడు తనకు తెలిసిన మృతసంజీవనీ విద్యను 
మోగించి బలి చకవర్తిని బతికించాడు. ఆ విశ్వాసంతో బలి 
శుక్రాచార్యుల వారిని తన గురువుగా చేసుకొని, శ శుకాచార్యులవారిని, 
బ్రాహ్మణులను భక్తితో పూజించాడు. గురువు గారికి అపారమైన 
ధనము, సంపదలు సమర్చించాడు. బలిచక్రవర్తి మనసులో 
కము స్వీకరిద్దామా అనే 


బలంగా ఉంది. సమయం కోసరం వేచి ఉన్నాడు. 


భ్యగు వంశస్థులు అయిన బ్రాహ్మ ణులకు (శుకాచార 
మొదలగువారు బలి చకవర్తిమీద అపారమైన ప్రేమ, వ PTI 


130 


అష్టమస్కంధము 
పుట్టాయి. బలి చక్రవర్తి మననులో కోరిక తెలుసుకున్నారు. 
ముందుగానే బలిచక్రవర్తిని మూడు లోకములకు చక్రవర్తిగా 
అభిషేకించారు. తరువాత, బలిచకనర్తికి దేవతలతో జరగబోయే 
యుద్ధములో జయం కలగడానికి, బలిచకవర్తిచేత విశ్వజిత్‌ 
యాగము చేయించడానికి సంకల్పించారు. బలిచక్రవర్తి నిర్విఫ 
విశ్వజిత్‌ యాగమును పూర్తి చేసాడు. 


ఆ యజ్ఞకుండములో నుండి ఒక బంగారు రథము, 

ము కేతనంగా ఒక ధ్వజము బయటకు వచ్చాయి. తరువాత ఒక 
దివ్యమైన ధనుస్సు, రెండు అక్షయ తూణరములు, ఒక దివ్యమైన 

కవచము బయటకు వచ్చాయి. ( తూణీరము 

పెట్టుకొనే పొది. అందులో బాణములనుపెట్టుకొని వీపుకు 

కట్టుకుంటారు. అక్షయతూణీరము 

ఎప్పుడూ నిండుగా ఉండేది అని అర్థం.) 


అంటే బాణములు 


అంటే ఎన్నిబాణాలు తీసినా, 


బలి చక్రవర్తి తాతగారైన ప్రవ్లాదుడు జక పుష్టమాలను 
బహూకరించాడు. శుక్రాచార్యుడు బలికి ఒక శంఖమును 
బహూకరించాడు. బలి తన తాతగారైన ప్రహ్లాదునికి భక్తితో 
నమస్కరించాడు. తరువాత బలి చక్రవర్తి యజ్ఞకుండములోనుండి 
బయటకు వచ్చిన కవచమును, అక్షయ తూణీరమును, విల్లును 
ధరించి, బంగారు రథమును ఎక్కాడు. దివ్యమైన రథము మీద ఉన్న 
బలి అగ్నివలె ప్రకాశిస్తున్నాడు. బలిచక్రవర్తి యొక్క సైన్యాధిపతులు 
అందరూ యుద్దానికి సర్వసన్నద్ధమై అక్కడకు వచ్చారు. దానవ 

న్యములను యుద్ధమునకు సమాయత్తం చేసారు. 


131 


శ్రీమద్భాగవతము 


వ్యములతో కలిసి ఇంద్రపురికి వెళ్లాడు. ఇంద్రుని 
నగరము నన వానే స్వర్గ ము, స్వర్గపు! 

స్వర్ణపురము దేవతా వ్యక్షములతో, ఫలపుష్టములతో శోభిల్లు 
ఉంటుంది. స్వర్ణంలో అప్థరసలు తమ ఆటపాటలతో క స్యరలోకవాసులను 


రంజింపజేస్తుంటారు. . ఆకాశ గంగ అక్కడ పవహిస్తూ ఉంటుంది. 
స్వర్ణపురము చుట్టు పాకారములు ఉన్నాయి. వాటిమీద సైనికులు 


కాపలా కాస్తుంటారు. న్వర్ణంలో ఉన్న అన్ని గృహములు బంగారము 
నిర్మించబడ్డాయి. స్వర్ణంలో ఉన్న వీధులు పొడవుగా విశాలంగా 


సమాంతరంగా ఉన్నాయి. స్వర్గంలో కోట్లకొలది ఎత్తైనభవనములు 


రాడు ను.రగంలోో 


వారందరి రూపము, యౌవనము స్థిరం 


అటువంటి స్వర్గము మీదికి బలి చక్రవర్తి  సైన్యస 
శుకాచార్యుడు తనకు ఇచ్చిన శంఖమున 
ఆ శంఖధ్వని విని దేవతల గుండెలు గుభిల్లుమన్నాయి. అందరూ 


దేవతల గురువైన బ్యహస్పతి వద్దకు వెళ్లారు. ఇంద్రుడు బృహస్పతితో 


లయ 


ఆడి 


౨ బలి చక్రవర్తి పూరించాడు. 


132 


అష్టమస్కంధము 


“గురువర్యా! ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. మా చేతిలో 
ఓడిపోయి చావుదెబ్బలు తిన్న బలి, దానవులు ఇంతలో ఎలా 
పుంజుకోగలిగారు. అసలు బలికి ఇంత ధైర్యం, పరాక్రమము, బులా 
వచ్చాయి. ఎవరైనా సరే ఏదో ఒక ఉపాయం లేనిదే ఇంత త్వరగా 
బలాన్ని పుంజుకోరు. దేవతల మీద ప్రతీకారానికి పూనుకోరు. ఈబలి 
ప్రళయకాల అగ్ని వలె విజృంభిస్తున్నాడు. కారణం ఏమిటో తెలియడం 
కదయ జే ఏ కారణం చేత బలికి ఇంతటి ధైర్యము, బలము, శక్తి వచ్చాయి. 
ఎవరి అండ 


రాచుకొని బలి ఇంతగా విజ్యంభిస్తున్నాడు. నాకు 
జన్మశతువైన దానవ రాజుకు ఇంతటి బలపరాకమములు అకస్మాత్తుగా 
కలగడం నేను సహించలేకపోతున్నాను.” అని తన అక్కసునంతా 
వెళ్లగక్కాడు ఇంద్రుడు. 


దానికి బ్యహస్పతి ఇలా సమాధానం చెప్పాడు. “దేవేంద్రా! 
ఇందులో పెద్ద రహన్యం ఏమ్‌ లేదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. 
(నీకు తెలియకపోవడం నీ అహంకారం వలననే అని ఎత్తిపొడిచాడు.) 
గురువు. భ్యగువంశీయులైన బ్రాహ్మణులను 
పూజించడం వలననే దానవులక 
పరిస్తితులలో బలిని ఎదిరించడానికి ఎవ్వరూ సమర్హులు కారు. బక్క 


థి 


ప 
శ్రీహరి తప్ప నీవు కూడా బలిని ఎదిరించలేవు. 


శుకాచార్యు డు రాక్షసులకు 


) ఇంతటి తేజస్సు కలిగింది. ప్రస్తుత 


133 


శ్రీమద్భాగవతము 


రాకమములు నశిస్తాయి. ఆ సమయంలో ముకు బలిని 


7” 


జయించవచమ్మును. అప్పటి ఏ) వరకూ వేచి ఉండండి.” అని పలికాడు 


Read 
బృహస్పతి. 


ప్రకారము దేవతలు, ఇంద్రుడు స్వర్గమును 
వదిలిపెట్టి పారిపోయారు. తనను ఎదిరించే వారు స్వర్ణలోకంలో 
లేకపోవడంతో బలి చక్తః లోకములను తన అధీనంలోకి 
తె ద్షుకున్నాడు. భ్యగువంశీయులైన బ్రాహ్మణులు బలి చేత నూరు 


హూ న యాగములు చేయడం ఇంద్రపదవిని 
అధిష్టించడానికి నిర్ణయించబడ్డ అర్హత. వ్యత్రాసురుని చంపిన ఇంద్రుని 
బ్రహ్మహత్యాపాతకము చుట్టుకు ంటే ఇంద్రుడు పారిపోయాడు. అప్పుడు 
ప్రబుషులు అందరూ నూరు అశ్వ ్వమేధయ ఆగయులు చేసిన 
నహుషుని తెచ్చి ఇంద్రపదవిలో కూర్చోబెట్టారు. నహుషుని బుద్ధి 
పెడతోవ బట్టి ఇంద్రుని భార్యను కోరి, పతనమయ 


సాడు. ఇంద పదవిని 


లైన బ్రాహ్మ ణులు బలి చేత 


Es అర్హతగా భ్యగు వంశీయ 


ెగములు చేయించారు 


134 


అష్టమస్కంధము 


నూరు అశ్వమేధయాగములు చేయడం వలన బలి చకవర్తి కీర్తి 


న వ్యాపించింది. ఎల్లప్పుడూ గురువును, బాహ్మణులను 


పదునైదవ అధ్యాయము సంపూర్ణ 


& తత్ఫత్‌ ఓం తత్సత్‌ ఏం తత్షత్‌ 


శ్రీమద్దాగవతము 
అష్టమస్కంధము 
పదునారవ అధ్యాయము. 


“ఓ పరీక్షిత్‌ మహారాజా! ఆ ప్రకారంగా దేవతలు, ఇంద్రుడు 
స్వర్గం విడిచి పారిపోగా, దానవేంద్రుడైన బలి స్వర్ణాధిపత్యమును 
స్వీకరించాడు. ఈ విషయం తెలిసి ఇంద్రునికి తల్లిఅయిన అదితి, తన 
కుమారులకు సంభవించిన దుర్దశకు ఎంతో చింతించింది. తాను 


అనాధ అయినట్టు బాధపడింది. తన భర్త అయిన కళ్ల 


అదితి వద్దకు తిరిగి వచ్చాడు. అదితి తన భర్తఅయిన కశ్యపునికి 
అర్థ్యపాద్యములు ఇచ్చి సత్కరించింది. ఉచితాసనము మీద 
కూర్చుండబెట్టింది. చాలా కాలం తరువాత వచ్చిన కశ్యపుడు భార్య 


135 


శ్రీమద్భాగవతము 


అదితితో ఇలా అన్నాడు. 


“అదితీ! అందరూ బాగున్నారా! బ్రాహ్మణులకు, 
స్‌ హానీ జరగడం లేదు కదా! మన గృహములో కూడా 
నము జరగలేదు కదా! నీవు అతిధులను చక్కగా 

పూజిస్తున్నావు కదా! ఏ అతిధి కూడా మన ఇంటి నుండి 

ఆదరింపబడకుండా వెళ్లలేదు కదా! ఎందుకంటే అతిధులను 
సత్కరించని గృహము శ్మశానముతో సమానముఅంటారు. 


న 5) 


మన ఇంటిలో ' 


జరుగుతున్నాయి కదా! అన్ని బ్రాహ్మణులు విష్ణుదేవుని ముఖముతో 
సమానము. అటువంటి అగ్నిని, బాహ్మణులను ఏమరకుండా 


రులు అయిన దేవతలు 


పూజిస్తున్నావు కదా! ఇంతకూ ని కువ 


అప్పుడు దితి తన భర్త కశ్యపునితో ఇలా అంది. “నాధా! 
బ్రాహ్మణులు, గోవులు, అగ్నులు,ధర్మము,మానవులు అందరూ 
డవ ుంగాజిన్మారు. నేను నిత్యము అగ్షిని, బ్రాహ్మణులను పూజిస్తు॥ 
అతిథులను యధోచితంగా సత్కరిస్తున్నాను. నో ఎటువంటి. 
లోపము రానీయడం లేదు. తమరు నా భర్తగా ఉండగా, నా వలన 


థర్మహాని ఎలాజరుగుతుంది? 


136 


అష్టమస్కంధము 


నాథా! దేవతలు, దైత్యులు నీ కుమారులు. వారు వారి వారి 
ప్రవృత్తులను అనుసరించి, సత్తరజస్తమోగుణములను ఆశయించి 
ఉన్నారు. నీవు మాతము నీ కుమారులను అందరినీ సమానంగా 


అందరినీ సమంగా ఆదరిస్తున్నాడు. 


కుమారులు అయిన దేవాసురులు ఒకరితో ఒకరు 
కొట్టుకుంటున్నారు. ప్రస్తుతము నా కుమారుడు అయిన ఇంద్రుడు, 
అసురుల చేతిలో పరాజయం పొంది, తన ఇంద్ర పదవిని కోల్తోయి, 
అజ్ఞాతంలో కష్టాలు అనుభవిస్తున్నాడు. మీరు అతనిని రక్షించాలి. 


దైత్యులు దేవతల మీద దండెత్తి, వారిని ఓడించి 
స్వరమును స్వాధీనం చేసుకున్నారు. దేవతలు అనాధలయ్యారు. నీవే 
వారిని రక్షించాలి. బలిచక్రవర్తి నాయకత్వము లోని దైత్యులు నా 
ముల్లోకముల మీద అధికారమును బలవంతంగా అపహరించారు. 
నీవు మా అందరిన్‌ రక్షించాలి. మా శత్రువులు అయిన దైత్యులు మా 
యొక్క సంపదలను, మా కీర్తిని, లాక్కొని మా అందరినీ వెళ్లగొట్టారు. 
కారణం చేత నేను నిరంతర దు:ఖములో మునిగిఉన్హాను. మరలా 
దేవతలకు, ఇంద్రునికి తాము కోల్పోయిన పదవులు తిరిగిపొందేటట్టు 
చేయడానికి ఏమి చెయ్యాలో అది చేయండి. దానికి తగిన 
ఉపాయములను ఆలోచించండి” అని పలికింది అతిది. 


(కశ్యపుని భార్య అయిన అదితికి క 
తప్పలేదు. పస్తుతము కూడా తనకుమ 
జక తల్లి, తన అన్న ముఖ్య మంతి కావాలని ఒక చెల్లి ఎంత తపన 


ఇడా పుతవ్యాయోహము 


రుడు ముఖ్యమంత కావాలని 


137 


శ్రీమద్భాగవతము 


పడుతున్నారో, తమ కుటుంబం నుండి ముఖ్యమంత్రి 
ంమ్ములను అనాధలను చేసారః 

మనం రోజూ చూస్తూనే ఉన్నాము. యుగాల 

మారలేదు అంటే ఇదేనేమో) 


ఈ గెలుపు ఓటమి శాశ్వతమా! 


తములతో ఏర్పడింది. ఆ దేహము లో 
రమాత్మ ఆత్మస్వరూవుడై స్థిరంగా ఉన్నాడు. ఆయన ప్రకృతి కంటే 
సంబంధించినవి. st నము ల 
మోహమును దాటాలంటే భగవన్నామమే శరణ్యము. 
ఆయనే సృష్టిస్థతిలయకారుడు సకలభూతవ 


కారణము. 


అలలో ఆత్త త! 


138 


అష్టమస్కంధము 


ఆ మాటలు విన్న తో ఇలా అంది. “నాధా! నన్ను ఆ శ్రీహరిని 


సేవించమని అన్నారు కదా! ఎలా సేవించాలి. దానికి విధివిధానము 
ఏమిటి? ఆ శ్రీహరి నా hb ఎలా తీరుస్తాడో వివరించండి. 


కలగడానికి ఏం 


న న ” అని ఆదుర్దాగా అడిగింది. అప్పుడు 


ఎ. సావధానంగా ఏను. 


ము లేని దంపతులు చాలా 


గు ఆశయించి లక్షలు 


| వతం చేస్తే ఫలితం ఉంటుందేమో 
ఆలోచించండి. అందుకే ఈ వతవిధానమును అందులో 
ంతములను వివరిస్తున్నాను. 


“అదితీ! ఈవ్రతము పన్నెండు రో 


పన్నెండురోజులు విష్ణుదేవుని భ భక్తితో ౩ పూజించాలి. 


అడవిపందులు తిరుగుత 


ఎంటాయి. మట్టిని తవ్విపోస్తుంటాయి. ఆ 
మట్టిని సేకరించి, దానిని ఒంటికి పట్టించుకొని, నేను చెప్పబోయే 


అంటారు. రోజుల్లో అటువంటి మట్టి 
లు మృత్తికా స్నానం వ ్యువచ్చు.) 


(దీనినే మ్యత్తికా స్నానము 


శ్రీమద్భాగవతము 


త్వం దేవ్యాది వరాహేణ రసాయా: స్ట్థానమిచ్చతా!। 
ఉ ద్ద్యృతాసి నమస్తుభ్యం పాష్మానం మే పణాశయ॥ 


తరువాతరోజువారీ చేసే పూజలను అన్నీ యధావిధిగా 
చెయ్యాలి. విష్ణుమూర్తి పతిమను ఒక మండపములో పతిష్టించాలి. 
విష్ణుభగవానుని ఈ విధంగా స్తోతం చెయ్యాలి. 


నమస్తుభ్యం భగవతే పురుషాయ మహీయసే। 


నమో అవ్యక్తాయ సూక్షాయ ప్రధానపురుషాయ చ 
చతుర్వింశద్దుణజ్ఞాయ గుణసంఖ్వానహత వె 


నమో ద్విశీర్నే త్రిపదే చతు:శ్యజ్ఞాయతన్తవే। 
సప్తహస్తాయ యజ్ఞాయ త్రయీవిద్యాత్మనే నమః॥ 
నమశ్శివాయ రుద్రాయ నమశ్మ గ్మృత్రిధరాయ చ! 
సర్వవిద్యాధిపతయే భూతానాం పతయే నమః 


YT 


నమో హిరణ్యగర్ణాయ పాణాయ జగదాత్మ నే! 


ల్‌ 


మోగైశ్శర్యశరీరాయ నమస్తే యె 


నమస్తే ఆదిదేవాయ సాక్షిభూతాయ తే 


140 


అష్టమస్కంధము 


నారాయణాయ బుషయే నరాయ హరయేనమ॥ 


నమో మరకతశ్యామవపుషే అధిగతశియే। 
కేశవాయ నమస్తుభ్యం నమస్తే పీతవాససే॥ 


త్వం సర్వవరద: పుంసాం వరేణ్య వరదర్వభ। 


అన్వవర్తన్త యం దేవా: శీశ్చ తత్వాదపద్మయో॥ 
సృహయన్త ఇవామోదం భగవాన్‌ మే పసీదతామ్‌॥ 


పై చెప్పిన మంత్రములతో శ్రీహరిని ఆవాహన చేసి శ్రద్ధతో అర్హ్యము, 
పాద్యము, ఆసనము మొదలగు ఉపచారములతో పూజించవలెను. 
తరువాత గంధము, పూలు, అక్షతలు మొదలగు వాటితో విష్ణువును 
అర్హించవలెను. తరువాత విష్ణుభగవానుని ప్రతిమకు పాలతో 
అభిషేకము చేయవలెను. తరువాత వస్త్రము, ఉపవీతము, 
ప ను ను న న 
ఉపచారములను చేయవలెను. శక్తి కొలదీ నేయి, బెల్లము, బియ 
వండిన పాయసమును నివేదనపెట్టవలెను. తరువాత మూల 
మంత్రమును జపిస్తూ ఆ పాయసమును హోమాదగ్షిలో ఆహుతి 
చేయవలెను. 


(మూల మంతము అంటే ద్వాదశాక్షరి... 
ఓం నమో భగవతే వాసుదేవాయ 
(లేకు ఓం నమో నారాయణా 

141 


శ్రీమద్భాగవతము 


తరువాత ఆ పాయసమును తనతోటి భక్తులతో కలిసి 
ెంబూలమును సమర్చించవలెను. తరువాత మూల మంతమును 


శిరస్సున ధరించవలెను. విష్ణుమూర్తి ప్ర ప్రతిమకు ఇ ఉద్వాసన చెప్పవలెను. 

తరువాత నివేదన చేసిన పాయసవ 
ఏయు పెట్టవలెను. బ్రాహ్మణులు తృప్తిగా భోజనము చేసిన 

తరువాత, వారి అనువ అతో బంధువులతో కలిసి భుజించవలెను. 


మీద పడుకోవలెను. బహ్మచర్యమును పాటించలెను. 


బుతో సహా బ్రాహ్మణులకు 


మరుసటి దినమున ఉదయమే లేచి స్నానాదులు 
నిర్వర్తించి శుచిగా మరలా వన రూర్తికి పాలతో అభిషేకమును 
యాలి. పైన చెప్పిన నియమములను పాటిస్తూ వతము చేయాలి. 
రు మాత్రమే ఆహారంగా తీసుకుంటూ ఈ వతము 


వ్రతమ ను చేయాలి. ఈ పన్నెండు రోజులు ప్రతి దినము 


అష్టమస్కంధము 


వ లో నేల మీదపడుకోవడం, బహ్మచర్యం 


బాహ్మణులకు, అతిథులకు భోజనం పెట్టాలి. గురువులకు, బాహ్మణులకు 


దక్షిణలు ఇవ్వాలి. తరువాత అన్ని కులముల వారికి, కడజాతి వారితో 


సహా అందరికీ సమంగా సమారాధన చెం 


పెట్టాలి. దీనులు, గుడ్డివారు, పేదవారు & నే భేద 


భోజనం పెట్టాలి. అప్పుడే శ్రీవిష్ణుభగవానుడు తృప్తి చె 


<< 


143 


శ్రీమద్భాగవతము 


(ఈ వ్రతమును, బ్రాహ్మణులు మంత్ర ములు 


శతములకు ఫలితం కనపడటం a అ ఆయా వ్రతాలు 
చేయడంలో శద్ధ,భక్తి, ఏకాగ్రత, నిర్మలమైన మనస్సు లేకపోవడం వల్లే 
అని Bee 


అదితీ! దీనినే పయోవ్రతము అంటారు. ఈ వ్రతమును 
బ్రహ్మ హ్మాదేవుడు నాకు లాడు నేనునీకు తపసు నీవు 


విష్ణుభగవానుని పూజించు. నీవు ఈ 

ము అంటే విష్ణుభగవానునికి ఎ | 

చేస్తే శ్రీవిష్ణుభగవానుడు పీతి చెందుతాడో ఆ వ్రతమే ఉ 
న ము అని పెద్దలు ee కాబట్టి, నీవు tes ఈ 


ఉపదేశించాడు. 
శ్రీమద్భాగవతము 
అష్టమస్కంధము పదునారవ అధ్యాయము సంపూర్ణము 
ఓం తళ్లత్‌ ఓం తత్సత్‌ ఓం తత్షత్‌ 


144 


అష్టమస్కంధము 


ఈ విధంగా చెప్పసాగాడు. 

“పరీక్షిత్‌ మహారాజా! తన భర్త అయిన కశ్యపుడు తనకు 
ఉపదేశించిన పయోవ్రతము అనే వ్రతమును అదితి పన్నెండు 
దినములు నిష్టతో, శ్రద్ధతో, భక్తితో ఆచరించింది. ఈ పన్నెండు రోజులు 
నిగహించింది. మనసులో 
శ్రీమహావిష్ణువును తప్ప మరొకరిని గురించి తలంచలేదు. 
ఆలోచించలేదు. సదా విష్ణువును తన హృదయములో ని 


అదితి ఇందియములను 


వతము చేసినన్ని రోజులు అదితికి కళ్లముందు పీతాంబర 
స్రజములతో శంఖ,చక్కగదలను ధరించిన శ్రీమహావిష్ణువు 
. శః మహావిష్ణువు తన కళ్లము ం౦దే ఉన్నట్టు ఊహించుకొని 


అదితి పన్నెండు as వ్రతమును భక్తితో ఆచరించింది. 


వతము సమాప్తికాగానే శ్రీమహావిష్ణువు ఆమె భక్తికి మెచ్చి 
) ముందు సాక్షాత్కరించాడు. తన ముందు ప్రత్యక్షమయిన 
త ఈమకొళ్త ప్ల ఆనందభాష్టములతో నిండి 
యి. ఆమె శరీరము పులకించింది. రెండు చేతులు జోడించి 


145 


శ్రీమద్భాగవతము 


ఆమె విష్ణువును ఈ విధంగా పార్దించింది. 
యజ్జేశ యజ్ఞపురుషాచ్యుతతీర్థపాద తీర్ధశ్రవ: శ్రవణమజ్లళనామధేయ। 


ఆపన్న లోకవ్యజినోపశమోదయాద్య శం న: క్యథిశ భగవన్నసి దీననాధ:॥ 


విశ్వాయ విశ్వభవనస్థితిసంయమాయ స్వైరం గృహీత పురుశక్తిగుణాయ భూమ్మే। 
స్వస్థాయ శశ్వదుపబ్యంహితపూర్ణబోధ వ్యాపాదితాత్మ్రతమసే హరయే నమస్తే! 


ఆయు: పరం వపురభీష్టమతుల్య్యలక్షీర్జో భూరసా: సకల యోగగుణాస్త్రివర్గ: 
జ్ఞానం చ కేవలమనన్తభవన్ని తుష్టాత్‌ త్వత్తోన్యణాం కిము పపం 


అర్థకాః ుములనుు, అనంతమైన జ్ఞానస ం౦పదను, ఆత్మ జ్ఞానవ అను, 
అణిమాది అ అఫ్టసిద్ధులను నీ నీవు మాకు ల అంటువంటి నీవు 
మా శత్రువులను జయించి మాకు తిరిగి స్వర్ణలో యము 
ఇప్పించడం నీకు పెద్ద పని కాదు.” అని శ్రీమహావిష్ణువును స్తోత్రం 


చేసింది అదితి. 


ఆమెతో ఇలా అన్నాడు. “దేవమాతా 


! నీ మనస్సులో ఉన్న కోరిక నాకు 
రుని 


ని సమస్తసంపదలను హరించి, నీ కుమా 


తెలుసు. నీ కుమారు 
ఇంద్ర పదవి నుండి తొలగించి, బలి ఆ పదవిని ఆక్రమించుకున్నాడు. 
మరలా నీ కుమారుని ఇంద్రపదవిలో మాడాలని నీ కోరిక. నీ 

శత్రువులైన దై దైత్యులను, అసురులను యుద్ద! 


తిరిగి స్వీకరించి, నీకుః మూ 
146 


ములో జయించి, 
రులతో 


స్వర్ణలోకాధథిపత్సమును 


అష్టమస్కంధము 


స్వర్ణలోకములో ఉండాలని నీ కోరిక. నీకు, నీ కుమారులకు 
శతువులైన దై దైత్ము రలు, అసురుల మరణమును చూడ 
కుతూహలపడుతున్నావు. నీ కుమారులైన తలు మరలా 

లో ఆనందంగా విహరించడం, స్వర్ణ సుఖములు 


అనుభవించడం చూడాలని ఉవ్విళ్లూరుతున్నావు. 


ంలగి 


కాని అది ఇప్పట్లో సాధ్యం కాదు. ప్రస్తుతము దైత్యులకు 


కాలం అనుకూలంగా ఉంది. వారు భ్యగువంశస్టులైన బ్రాహ్మణులను 
సేవించి, శుక్రాచార్యులవారి ఆశీర్వాదబలంతో, అపరిమితమైన 
బలసంపన్నులైనారు. ఈ సమయంలో వారి మీద యుద్ధము చేయడం 
సరికాదు. అయితే, నీవు నా గురించి అత్యంత భక్తి శద్ధలతో వ్రతం 

ను, శద్ధతో, భక్తితో చేసిన ఏ 
పని అయినా మంచి ఫలితమును ఇస్తుంది. కొబట్టి నీ మనసులో ఉ ఉన్న 
కోరిక తీరడానికి నేను ఒక ఉపాయము ఆలోచించాను. 


చెసావు కాబట్టి నేను చాలా సంతోషించాగ 


నీవు నీ లా 


కుమారులైన దేవతలగు రక్షిస్తాను. నీ కుమారుడైన ఇంద్రునికి మరలా 
. అప్పటి వరకూ నీ భర్తను సాక్షాత్తు 
వరూపునిగా ఎంచి పూజించు. దేవమాతా! ఇది దేవ రహస్యము. 


అవుతాయి.” అని చెప్పి అ నుసటన్నున అంతర్జానము 


ఫలప్రదవ ము 


147 


శ్రీమద్భాగవతము 


రూ ఏతి కూడా భగవానుడు చెప్పినట్టు కశ్శపునకుసేవల 
OSE ఒక రోజు కశ్యపుడు సమా 
శ్రీమహావిష్ణువు అంశ ఆయనలో ప్రవేశించింది. అదితి, కశ్యపుల 
సమాగమ er అదితి గర్భం ధరించింది. శ్రీమహా a అంశ 
అదితి గర్భంలో దినదినప్రవర్ధవ రానంగా పెరుగుతూ ఉంది. 
విషయం బ్రహ్మ కు తెలిసింది. వెంటనే బ్రహ్మదేవుడు రహస్య 
నామములతో భగవానుని ఈ ప్రకారంగా స్తుతించాడు. 


మోరుగాయ భగవన్ను రుకమ నమోస్తుతే! 
నమో బహ్మణ్యదేవాయ తిగుణాయ నమోనమః॥ 


నమస్తే ప్యశ్నిగరాయ వేదగర్భాయ వేధసే! 
క్రి గ్ర తిప్యష్రాయ శిపిఏ, సాయ కనే 


కాలో భవానాక్షిపతీశ విశ్వం సోతో . యథాన్వ పతితం గభీరమ్‌॥ 


త్వం వై పజానాం స్టిరజజ్ఞమానాం పజాపతీ నామసి నంభవిష్లు: 
సాం దేవ దివశ్చ్యతానాం పరాయణం నౌరివ మజ్జతో2ప్ప॥ 
ములతో శ్రీమహావిష్ణువును 


పైవిధంగా బ్రహ్మ నిగూఢ నామః 
స్తుతించాడు. | 
శ్రీమద్దాగవతము 
అష్టమ స్కంధము పదునేడవ అధ్యాయము సంపూర్ణము 
ఓం తత్సత్‌ ఓం తత్సత్‌ ఓం తత్లత్‌ 


148 


అష్టమస్కంధము 


పదునెనిమిదవ అధ్యాయము. 


శుక మహర్షి పరీక్షిత్‌ మహారాజుకు వామనమూర్తి జననం 
గురించి ఈ విధంగా చెబుతున్నాడు. 


“ఓ పరీక్షిత్‌ మహారాజా! ఆ విధంగా బ్రహ్మగారు స్తోత ము 
చేయగా, జనన మరణ రహితుడు, నాలుగు భుజము 
శంఖ, చక్కగద,పద్మములన ౫) ధరించిన వాడు, పచ్చని పట్టుబట్టలు 
కట్టుకున్నవాడు, పద్మముల వంటి కన్నులు కలవాడు, శ్యామల వర్ణము 
కలవాడు, మకర కుండలములను ధరించిన వాడు, వక్షస్టలములో 
శ్రీవత్సము అనే మళ్ళకలవాడు, చేతులకు హస్తభూషణములు, కాళ్లకు 
కడియములు కలవాడు, కిరీటము ధరించిన వాడు, మెడలో 
వనమాల ధరించిన వాడు, కంఠమున కౌస్తుభమణి ధరించినవాడు, 
అయిన శ్రీమహావిష్ణువు తన కాంతితో కశ్యపుని గృహములో ఉన్న 
చీకట్లను పారదోలుతూ, అదితి గర్భము ను 


ండి ఆవిర్భవించాడు. 


ఆ శుభసమయములో దిక్కులు పకాశించాయి. పజలంతా 
అనిర్వచనీయమైన ఆనందంతో పొంగిపోయారు. స్వర్గలోక వాసులు, 


మానవులు, భూదేవి, గోవులు, బాహ్మణులు, పర్వతములు, పక్యతి అంతా 


పులకించి పోయింది. 


149 


శ్రీమద్భాగవతము 
భాద్రపదవ 3సంలో ద్వాదశి తిఖి యందు, చంద్రుడు 
శవణానక్షత్రవ బులో ఉండగా, అభిజిత్‌ లగ్నములో రై మ 
12 గంటలకు, సకల నక్షత్రములు, గ్రహములు శుభస్థానములలో 
ఉండగా, న 1 వ! అవతరించాడు. ఆ ఉమురుంక 5 సూర్యుడు 
దినం మధ్యలో ఉన్నాడు. శ్రీమహావిష్ణువు అవతరించిన కారణంగా, ఆ 
కఠ కూద మున ఉన్న నక్షత్రములు, గ్రహములు అన్నీ శుభప్రదములు 


ర్యూయి. ఆ రోజు విజయ ద్వాదశి అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. 


దేవతలు పుష్టవర్షము కురిపించారు. దేవ దుందుభులు 
మోగాయి. అప్సరసలు ఆనందంతో న్యత్యం చేసారు. గంధర్వులు 
. మునులు, మనువులు, పితరులు పరమా తను స్తుతి చారు. 
సిద్దులు, సాధ్యులు, కింపురుషులు, కిన్నరులు, చారణులు, యక్షులు, 


సుపర్గులు, నాగులు, శ్రీహరి గుణములను కీర్తించారు. 


త్తు విప కుమారుడుగా జన్మించడం 

చూచిన 5 కశ్యపుడు, అ అదితి దంపతులు ఆనందంతో పొంగిపోయారు. 

ల గు సంఘటన జరిగింది. నాలుగు చేతులతో, 
దృ్యములతో అవతరించిన 


సమయంలో నూర్భుడు సావితి మంతమును ఉపదేశించాడు. 


150 


అష్టమస్కంధము 


కశ్యపుడు నడుము కట్టు కునె 
మేఖలను ఇచ్చారు. Pars జింక చర్మమును కానుకగా ఇచ్చింది. 


క్ట 


ఇచ్చింది. స్వర్ణ 


వాసులు వామనుడికి ఒక గొడుగు ఇచ్చారు. బ్రహ్మ హ్మాదేవుడు 


సరస్వతి జపమాలను ఇచ్చింది. కు బేరుడు బిక్షాపాత్రను ఇచ్చాడు. 
భవానీదేవి ఆ బిక్షాపాత్రలో స్వయంగా బిక్ష వేసింది. (ఇవన్నీ ఉ 
పనయన సమయంలో వటువుకు కానుకగా ఇచ్చే వస్తువులు.) 
వామనుడు లగ్మిని వెలిగించి,సమిధలతో హోమం చేసాడు. 
ఇలా కొంతకాలం గడిచినతరువాత, బక సారి ఇతర దేశముల నుండి 
వచ్చిన బ్రాహ్మణులను చూచి వామనుడు ఇలా అడిగాడు. “అయ్యా 


లోకంలో దానం చేసే వాళ్లు ఉన్నారా? దానాలు అందుకోడానికి విప్రులు 
వెళుతున్నారా? దాతలు బ్రాహ్మణులు కోరిన దానాలు ఇస్తున్నారా! మీరు 
ఎప్పుడైనా దానాలు తీసుకున్నారా! ఈ లోకంలో విరివిగా దానాలు చేసే 
వీరుడు ఎవరో చెప్పండి.” అని అడిగాడు. దానికి ఆ బ్రాహ్మణులు ఇలా 
అన్నారు. 


“కు వటువా! దానం చేసే వాళ్లు 


ఎంతో మంది ఉన్నారు. 
బ్రాహ్మణులు ఏం కోరితే దానిని దానంగా ఇస్తున్నారు. ఇటు వంటి 
దాతలు ఎంతమంది ఉన్నా , లలి చక్రవర్తితో సమానమైన దాత మూడు 
లోకములలో ఎవరూ లేరు. ఆ బలిచకవర్తికి శుక్రాచార్యుడు గురువు. 
శుక్రాచార్భులు, భ్యగు వంశ బ్రాహ్మణుల ఆధ్యర్య ములో బలి చక్రవర్తి 
నూరు అశ్వమేధ యాగములు చేసాడు. ప్రస్తుతము ఆ బలి చక్రవర్తి 
ఒక మహాయాగం చేస్తున్నాడు. నీవు కూడా మాతో రా! నీకూ కోరిన 
151 


శ్రీమద్భాగవతము 


ధనం లభిస్తుంది.” అని అన్నారు. 


వెదుకబోయిన తీగ కాలికి తగిలింది అని అనుకున్నాడు 
వామనుడు. వెంటనే భిక్షాపాత్ర తీసుకొని వారి వెంట బలి యజ్ఞం 
చేస్తున్న ప్రదేశానికి వెళ్లాడు. నర్మదా నదీ తీరంలో బలి యాగం చేస్తున్న 
ప్రదేశానికి చేరుకున్నాడు. 


ఇటు తిరుగుతున్నారు. మునులు మంత్రాలు చదువుతున్నారు. 
వామనుడు యజ్ఞవాటిక దగ్గరకు వస్తుంటే ఆయన తేజస్సును చు 
అందరూ ఇలా అనుకొన్నారు. “ఆహా! ఇతడు సాక్షాత్తు ఈశ్వరుడా! లేక 
హా అగ్నిదేవుని మాది 
లో ఉన్న మహానుభావుడు. ఈ 
డు, తేజోవంతుడు ఎవరూ 


నం బలి చక్రవర్తి సి చేస్తున్న అన కు 
త నని మ్‌ పలకండి.” అని నా ల జపత 


ఏరు ఇలా అనుకుంటుంటే వటువుగా ఉన్న వామనుడు 

రాగము జరుగుతున్న మండపము 

యాజ్జీకులు, బాహ్మణులు లేచి ఆయనకు స్వాగతం పలికారు. 

వామనుడు కొంత సేపు సామవేదం పఠించే ఉద్దాతల దగ్గర 
కూర్చున్నాడు. తరువాత యజ్ఞుమంత్రములను చక 


లోకి పవేశించాడు. బుత్విక్కులు 


152 


అష్టమస్కంధము 


చర్చించాడు. కొందరితో కలిసి వేదము 


మాట్లాడాడు. అందరి డ్యష్టినీ ఆకర్షించాడు. మెల్లి మెల్లిగా 


లకు దిగాడు. అందరితో 


స్వరమును జయించినది. ఆశాపాశములకు దూరంగా 


mls ఇతనేనా! 6 యజ్ఞలు యాగాలు చేస్తూ బాహ్మణులకు 


ప్రకాశిం చే ఆయన పంటు అని బలిగురించి పొదిడాడు 
ఆశీర్వదించాడు. 


ఉ॥ స్వస్తి జగత్తయీ భువన శాసన కర్తకు, హాసమాత్ర వి 
ధ్వస్త నిలింపభర్తకు, నుదారపదవ్యవహర్తకున్‌, మునీం 
త మంగళాధ్వర విధాన నిహర్తకు, నిర్దరీగళ 

రిహర్తకుక, దానవలోకభర్తకున్‌॥ 


153 


శ్రీమద్భాగవతము 


మూడు లోకములను శాసించే ఓ బలిచకవర్తీ నీకు స్వస్తి. 


ఏందుని ఓడించిన వాడా! ఇందపదవిని అధిష్టించిన వాడా! 
మునుల చేత పొగడబడుతున్నవాడా! దేవతలకు 


రూ! నీకుశుభం కలుగుగాక” అని 


తన 
స్వస్తివాచకం పలికాడు వామనుడు. 


కలిగించినవాడా! రాక్షస సార్వభౌర 


సూ చాడు బలిచక్రవర్తి. ఎవరో 
మహానుభావుడు వచ్చాడనుకున్నాడు. వెంటనే బలి వామనుడి కాళ్లు 
యు ఇచ్చి సత్కరించాడు. వామనుడి కాళ్లు కడిగిన నీటిని 
ప రాకు వామనుడిని ఉచితాసనము 
మీదకూర్షుండబెట్టి బలి ఇలా అడిగాడు. 


ఎవరైనా నీ పాద స్పర్శతో క 
అందరూ కలిసిన చేసిన తపస్సు ఒక రూపం ధరించి నడిచివస్తే ఎలా 
ఉంటుందో తమరు అలా ఉన్నారు. మీరు మా ఇంటికి వచ్చారు. తమరి 
రాకతో నేను, నా పిత్యదేవతలు ఎంతో  శృప్తిచెందారు. మా 


పునీతమయింది. నేను చేస్తున్న ఈ యజ్ఞము కూడా 


సుఖంగా జరిగిందా! నీవు 


పరిపుష్టమయింది. తమరి పాదస్పర్శతో ఈ 
లాలా 


గ్తుర్మల 


భూమి అంతా నీ యొక్క చిన్ని చిన్ని 


154 


అష్టమస్కంధము 


వటువా! నిన్ను చూస్తుంటే ఏదో అడగడానికి వచ్చినట్టున్నావు. 


నేను నీకు ఏమి ఇవ్వగలను. నీకు ఏం కావాలో కోరుకో ఇస్తాను. నీకు 
కావాల్షినవి అన్నీ తీసుకో! 


కరులో కాంచనమో నికేతనములో గామంబులో భూములో 
ధరణిఖండంమొ కాక యేమడిగెదో ధాతీసురేంద్రోత్తమా! 


కోత్తమా! నీకు మేలైన వస్త్రములు కావాలా! 


ములా, అడవిలో దొరికే సంపదలా! ఆవులా, 


ఎలా, మంచి ఆహార పదార్థములా! 


అందమైన అమ్మాయిలా, బంగారము 


ాములా! ఇవి కాకుండా ఇంకేమైనా కావాలా! నీకు 
ఇష్టమైనది అడుగు ఇస్తాను” అని బలిచకవర్తి అన్నాడు. 


అష్టమస్కంధము పదునెనిమిదవ అధ్యాయము సంపూర్ణము 


155 


శ్రీమద్భాగవతము 


అష్టమస్కంధము 
పంతొమ్మిదవ అధ్యాయము. 


పకారంగా బలి పలికిన పలుకులు వినిన వామనుడు 


ఇలా అన్నాడు. 


“రు రాజా! నిన 


న్న ప్రాపంచిక విషయములలో 
శుక్రాచార్యుల వారు, ఆధ్యాత్మి తాక విషయములలో క 

ప్రహ్లోదుడు అశర్వదిస్తున్నారు. ఇ కాబట్టి న సత్యమైన, ధర్మయుక్తమైన, 
కీర్తివంతమైన, వీ కులమునకు తగిన మ 

వంశములో, బ్రాహ్మణులకు దానం ఇస్తానని చెప్పి ఈయని వాడు, 
యుద్దములో fas భయపడి పారిపోయినవాడు, పుట్టలేదు. నీ 
కులములో నీచుడు, లోభి, బినుడు పుట్టలేదు. అందరూ 
పరాక్రమవంతులే. 


దానము ఇచ్చే కాలంలో బాహ్మణులకు నేను ఈ దానం 
ఇవ్వలేను అన్న వాడు, యుద్ద కాలంలో నేను యుద్ధం చేయలేను అని 
వెనుదిరిగినవాడు, నీ వంశంలో పుట్టలేదు. నీ తాత గారు పహ్లో 


లోకములచేత కీర్తింపబడుతున్నాడు. 


హిరణ్నాక్షుడు నీ వంశములోని వాడే! అతడు ఒంటరిగా 
గద తీసుకొని యుద్దానికి బయలు దేరాడు. తనతో సమానంగా 
యుద్దం చేసే వీరుడి కోసరం వెదుకసాగాడు. కాని అతనితో 


156 


అష్టమస్కంధము 


సమానమైన వరుడు ఎక్కడా కనపడలేదు. ఆ సమయంలో 


౦. 


హిరణ్యాక్షుని సంహరించాడు. ఆకారణంగా విష్ణువు విజేత అయ్యాడు. 


ముద్దం చేసాడు. అతి కష్టం మీద విష్ణువు 


హిరణ్యకశిపుడు. వెంటనే గద తీసుకొని విష్ణువును చంపడానికి 


వదలడు. కాబట్టి ఎక్కడకో పోవడం ఎందుకు. వీడి హ్యృదయములోనే 
దాక్కుంటాను. అప్పుడు వీడు నన్ను ఎలా కనుక్కుంటాడు.” అని తనలో 
తాను అనుకున్నాడు. వెం రకశిపుడు పీలే 

హృదయంలో ప్రవేశించి ఆత్మ కృస్వరూవు కుగా ఉన్నాడు. 


విష్ణువును చూ ండలేకపోయ నె 


శు హిరణ్యకశిపుడు. 


(మన పరిస్థితి అంతే కదా! మనలోనే 
5మాత్మన . బయట ఎక్కడో ఉన్నాడని 
, గోపురాలు, ఏ సమెతంతో వెతుకుతుంటాము. చంకలో 
త జి ట్టుకొని ఊరంతా వెతికినట్టు అవుతుంది. 


ఆత్మస్వరూపుడుగా 


హిరణ్యకశిపుడు ఎక్కడకు పోయినా విష్ణువు కనపడలేదు. 
విష్ణువు కనపడలేదని పెద్దగా అరుస్తున్నాడు. గర్జిస్తున్నాడు. భూమి, 


157 


శ్రీమద్భాగవతము 


ఎమ్మువు కనిపించలేదు. 


గర్వంతో ఇలా అన్నాడు. 


“నేను అన్ని చోట్లా వెతికాను. విష్ణువు కనపడలేదు. 
మానవులు ఒకసారిపోతే మరలా తిరిగిరారో, అక్కడకు పోయి 
ఉంటాడు లేక మరణించి ఉంటాడు” అని అనుకున్నాడు 

పుట్టుక, చావు లేదు అని తెలియదు. అదే 


హిరణ్యకశిపుడు. .(విష్ణవుకు 


తండ్రి కకాచనుడు పరమ ధార్మికుడు. తనను 
ములలో వచ్చారని తెలిసి కూడా 
వారికి తన 4 Ses ఇ సత అటు వంటి వంశములో పుట్టిన నీవు 


అడిగినది లేదనకుండా ఇస్తావు అనడంలో ఆశ్చర్యం ఏముంటుంది. 


ఇంక నీ 


ఓ బలి చక్రవర్తీ! నీవు నీ పూర్వుల కీర్తిని నిలబెడుతున్నావు. 
అటువంటి నన్న నేను ఒకే ఒక కోరిక కోరుతున్నాను. నాకు, నా 
దములతో మూడు అడుగులు కొలిస్తే ఎంత భూ 


గా ఇమ్ము. అంతకుమించి నేను ఏమీ 


మి వస్తుందో, 


అడగడం లేదు. 
కోరినట్టు రాసారు. ఆ పద్య ౦ చదవండి. 


ఆ॥ బంటివాడ నాకు నొకటి రెండడుగులు మేర యిమ్ము సొమ్ము మేర యొల్ల 
గోర్కిదీర బహ్మకూకటి ము 


ట్టైద దాన కుతుక సాంద్ర! దానవేంద! 


158 


అష్టమస్కంధము 


ర దానవేంద్రా! నేను ఒంటరి వాడిని. నాకు ఇవన్నీఎందుకు. కేవలము 
ఒకటి, రెండు అడుగుల మేర భూమి ఇస్తే చాలు. తృప్తి పడతాను. 
(ఒకటి రెండు కలిపి మూడ 
అడగకుండా ఏవో ఒకటి, రెండు ఇవ్వండి అంటారు. అటువంటి 
జాతీయం వాడారా పోతన గారు] 


౦ అనుకోవాలా. సాధారణంగా ఇంత అని 


వామనుడు కోరినకోరికలోని అంతరార్థం తెలుసుకోలేక 
నవ్వాడు బలి. వామనుడితో ఇలా అన్నాడు. 


“నీవు అన్నీ సత్యం పలికావు. కానీ మరీ ఇంత చిన్నకోరిక 
కోరావు. నా వంటి వాడిని కోరిక కోరటప్పుడు నా గొప్పతనాన్నికూడా 
గూడాలి కదా! నీవేమైనా భూములను కోరావా, ఏనుగులను, 
గుర్రాలను, కన్యలను, సంపదలను కోరుకున్నావా! నీవు అవేమీ 
కోరుకోలేదు. . నీవు బాలుడవు. ఏమి కోరుకోవాలో తెలియని వయసు 
నీది. అందుకే కేవలం మూడు అడుగుల నేల అడిగావు. నీకు అంతే 
ప్రాప్తం అనుకుంటాను. కాని నేను రాక్షస చక్రవర్తిని. నా దగ్గరకు వచ్చి 
యాచించిన వాడు మరి దేని కోరకూ మరొకరి దగ్గరకు వెళ్లనవసరం 
రానివ్వను. నీవు అల్బంగానే కోరినా అధికంగానే ఇస్తాను. తీసుకో.” అని 


అన్నాడు బలి. అప్పుడు వామనుడు ఇలా అన్నాడు. 


“అయ్యా! నేను బహ్మచారిని. నాకు కావాల్సింది ఒక 
గొడుగు, యజ్ఞోపవీతము, కమండలము, మొలతాడు, ఒక కర, ఇంతే 


159 


శ్రీమద్భాగవతము 


నేను ఏమి చేసుకుంటాను. అవి నాకు ఉపయోగపడవు కదా! కాబట్టి 
నా మాట కాదనకుండా నాకు మూడు 
పడతాను. 


అడుగుల నేల ఇస్తే చాలు. తృప్తి 


ఓ దానవేందా! మనకు దక్కింది కొంచెమైనా, దొరికింది 
కదా అని ఎగిరి గంతు వెయ్యకుండా, దొరికిన దానితో తృప్తిపడితే 


చాలు. అంతే కాకుండా, తృప్తి లేని వాడికి ఒక ద్వీపము 


చెందడు. సప్తట్విపము 


శలము ఇచ్చినా త్యప్తి కలుగదు. ఆకాశం కూడా 


ఓ దానవేంద్రా! ఆశాపాశము పెద్ద తాడు వంటిది. దానికి 
అంతు లేదు. దొరికిన దానితో సంతోష పడే వాడు మూడు 
లోకములలో గౌరవింపబడతాడు. వాడు ఎల్లప్పుడూ సంతోషంగా 
ఉంటాడు. ఎవడికి తృప్తి ఉండదో వాడు దొరకని దాని కోసరం 
వెంపర్లాడుతుంటాడు. ఆకోరికలను తీర్చుకోవడం కోసరం మరలా 
జన్మంత్తుతుంటాడు. దొరికిన దానితో తృప్తి పడేవాడికి మోక్షం త్వరగా 
లభిస్తుంది. దొరికిన దానితో సంతోషపడేవాడికి ఆయుర్దాయము, 

కపోతే సంతోషం లేదు. సంతోషం 
కపోతే తేజస్సు ఉండదు. ఆయుక్షీణము అవుతుంది. నీవు ఇస్తాను 
అన్నావు కదా అని నాకు అవసరం లేనివి కూ 


డా కోరడం భావ్యం కాదు. 
నాకు ఎంత కావాలో అంతే కోరుకుంటే, అది సుఖాన్ని సంతోషాన్ని 

కలిగిస్తుంది. కాబట్టి నేను అడిగిన ఆ మూడు 
నన్ను తృప్తి పరచు ” అని అన్నాడు వామనుడు. 


అడుగుల నేల ఇచ్చి 


160 


అష్టమస్కంధము 


) దానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను.” 


దానంగా కతల జలపాత్ర తీసుకున్నాడు. 


అంటూ భూమిని ౬ 


ఆ సమయంలో అక్కడే ఉన్న శుక్రాచార్యుడు బలిని 
వారించాడు. బలితో ఇలా అన్నాడు. “ఓ బలి చక్రవర్తీ! ఇతను 
sans దేవతలకు సాయం చెయ్య డానికి వచ్చిన సాక్షాత్తు 
విష్ణువు. అతిది గర్భంనుండి ఆవిర్భవించిన శ్రీమహావిష్ణువు ఈ 
మూర్తి రూపంలో నిన్ను దానం అడగడానికి వచ్చాడు... ఈ 
విషయం తెలియక నీవు ఈయనకు | 


దానం ఇవ్వడానికి సిద్ధపడ్డావు. 


(యులను, సంపదలను, వ 


పులక. ఇ రాజ్యమును అపహరించడానికి 


శ్రీమద్భాగవతము 


కాని ఒక మాట మాత్రము యదార్ధము. ఏ ఏ ద్రానం చేస్తే 
తన జీవనం కూడా నశిస్తుందో ఆ మనా స రాడదని పెద్దలు 
చెబుతారు. ఎవరైనా తనను తాను పోషించుకొన గలశక్తి ఉంటేనే, 
యజ్ఞములు,యాగములు, దానధర్మములు చేయగలుగుతారు. కాబట్టి 
తెలివైన వాడు తన సంపదను ఐదు భాగములుగా విభజించి వయం 
చెయ్యాలి. ఒక భాగము ధర్మము కొరకు, రెండవ భాగము పేరు 
ప్రతిష్టల కొరకు, మూడవ భాగము తన కోరికలను తీర్చుకొనుట 
కొరకు, నాలుగవ భాగము తిరిగి ధనము సంపాదించడానికి, ఐదవ 
భాగము తన వారిని పోషించడానికి ఉపయోగించాలి. 


(ఈ శుకనీతి సరిగ్గా మన రాజకీయ నాయకులకు సరిపోతుంది. 

| ఏజలకు సేవ చేసాను అని పించుకోడానికి 
(ధర్మానికి, రెండవ భాగము తన గురించి ప్రచారం చేసుకొని పేరు 
నాలుగవ భాగము మరలా ఎన్నికలలో గెలవడానికి ఖర్జ్చుపెట్టడానికి, 
కూడబెట్టుకోడానికి. సరిగా సరిపోయింది కదూ!) 

ఓ బలిచకవర్తీ! బుగ్వేదంలో సూక్తం ఒకటి ఉంది. ఓం 
అనే మాటకు “అంగీకారము” అని అర్థము. అంటే ఏదైనా వస్తువును 
ఇస్తాను అని అంగీకరించడం. ఓం అంటే నిజం చెప్పినట్టు. న అనే 
అక్షరముతో కూడినది అబద్ధము. (న అంటే లేదు అని అర్థం కదా! 
హీ, నై, నో, అనే మాటలు వాడుకలో ఉన్నాయి అంటే 'న అంటే 


తన వారిని పోషించుకోడానికి ఆస్తులు 


162 


అష్టమస్కంధము 


అబద్ధం చెప్పినట్టు. 


జోడిస్తేకానీ పరిపూర్ణత సిద్ధించదు... (స్వచ్చమైన బంగారము కూడా 
కొంత రాగికలిపితే కానీ అతనే 


ఎంత సత్యం పలకినా అందులో కొంచెం అ అసత్యాన్ని 


ఈదేహమే ఒక చెట్టు అనుకుంటే దానికి పూచిన పూలు, 


కాచిన పళ్ళు, సత్తమ 


౨ పలకడం. అసలు ఈ దేహమే అసత్యము, 


రాం టి పూలు, పండ్లు ఎలా en 


దేహం ఉంటేనే 
అసత్యం అనే దేహం అన్నిటికీ మూలం. ఆ అసత్యమే లేకపో 
ఉనికి లేదు. 


కదా సత్యంపలకడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి 


ఓం అనే వాక్కు అంగీకారానికి సూచన. ఓం అంటే దానం 
ఇస్తాను అని చెప్పడం. అంటే తనకు ఉన్న సంపదలను ఇతరులకు 
ఇవ్వడం. ఓం అనే పదము దాత వద్ద నుండి ధనమును 
లాక్కుంటుంది. దాతను ధనశు 
నందువలన ఆ తీసుకున్నవాడు తృప్తి పడతాడా అంటే అదీ లేదు. ఎంత 
కా కావాలనే అంటాడు. కాబట్టి తన శక్తికి మించిన 

వేయడం వలన దాత సర్వనాశనం అవుతాడు. 
అన్వయించకూడదు. ఎదుటి వాడు అడిగిన వస్తువు తన వద్ద 
ఉన్నప్పటికినీ, దానిని తన స్వప్రయోజనం కోసరం ఉంచుకొని, దానం 
చేయని వాడు, ఎవరు దేనిని దానం అడిగినా, లేదు అనే మాట తప్ప 
వేరే మా డు, జీవించి ఉన్నా మరణించినట్టే. 


ఆన్మునిగా చేస్తుంది. పోనీ దానం 


అల యందు 


163 


శ్రీమద్భాగవతము 


అంటే మాట కుత అసత్య కృదోషం అంటుకుంటుంది. ఏట 
మార్గాంతరం ఉంది. స్తీ i కానీ, పరిహాసానికి 


౨లలొ కాన్‌, 


కానీ, వివాహ సందర్భవ 
ప గొప్పగా చెప్పడంలో గానీ, ( వరుడికిక ఏ ఉద్యోగం 


రెడు, యం.బి.ఏ అని అంటారు. 
మావాడికి దాని వాసనే గిట్టదు అంటారు. 


రంలో పోతన గారు రాసిన పద్యం ప్రతి తెలుగువాడి నోటా 


164 


అష్టమస్కంధము 


ol వారిజాక్షులందు sass బ్రాణవిత్తమానభంగమందు 


ములలో కానీ, తన 
మానానికి, భంగం వాటిల్లుతుంది అని 


స్త్రీల విషయం లో కానీ, వివాహ విషయవ 


ప్రాణానికి, ధనానికి, 
తెలిసినప్పుడు, గోవులు, బ్రాహ్మణులు ఆపదలో ఉన్నప్పుడు వారిని 
రక్షించడానికి, ఈ సమయములలో అబద్దం ఆడినా తప్పులేదు. 
అసత్మదోషం అంటదు. ఎటువంటి పాపవ a రాదు.” అని పలికాడు శు 


శ్రీమద్భాగవతము 
అష్టమస్కంధము పంతొమ్మిదవ అధ్యాయమ 
ఓం తత్సత్‌ ఓం తత్లత్‌ ఓం తత్ఫత్‌ 


శ్రీమద్దాగవతము 
అష్టమస్కంధము 
ఇరువదవ అధ్యాయము. 


తన కులగురువు శుకాచార్య్భులవారు అలా పలుకగా కాసేపు 
బలి. తరువాత గురువుగారితో ఇలా అన్నాడు. 


ఆలోచించాడు 


గురువర్యా! గృహస్రుధర్మమ ౨ అంటే తన యొక్క కోరికలకు, 
కలిగించనిది అని తమరు చెప్పారు. తమరు చెప్పినది సత్యము. కాళ 


165 


శ్రీమద్భాగవతము 


నేను ప్రవ్లాదునికి మనుమడను. అటువంటి ధర్మాత్మునకు, 
అ మనుమడిగా పుట్టి ఆడిన మాట తప్పడం థ 
దానం ఇస్తానని చెప్పి ఇవ్వకపోవడం న్యాయమా! & 
కన్నా అధర్మము మరొకటిలేదు. 


ఒకసారి భూదేవి “నేను ఎంత బరువునైనా భరిస్తాను కానీ, 
ఆడిన మాట తప్పినవాడి బరువును మాత్రం భరించలేను.”అని 
పలికింది. గురుదేవా! నేను నరక బాధలను భరించగలను. 
దారిద్దమును భరించగలను. అపరిమితమైన దు:ఖసాగరమున 
మునిగి తేలగలను. రాజ్యం పోయినా సంతోషంగా ఉంటాను. 
క్షణంలో మరణించమన్నా మరణిస్తాను. కానీ బ్రాహ్మణునికి ఇచ్చిన 
మాటను తప్పాలి అంటేనే అంతులేని భయం కలుగుతూ 


నోగభాగ్యములు అన్నీ ఈ సంతో ప్రాణం  ఉన్నంతవరకే ఆ కాస్త 
ప్రాణం పోయిన తరువాత ఈ సుఖములు, భోగములు ఆ 
ప తాకనుకూడా క. ఈ తుళ్ళచ్దై 


లాం 


మాట తప్పమంటారా! వస దానం 


166 


ందేహిం mee ఎంతో మంది దానవ రాజులు ఈ 


తో కీర్తిని గడించారు. కాలగర్భంలో 


ప క హములను హరించింది కానీ, వారు 

దించిన కీర్తిని హరించలేకపోయింది. 

శా॥ కారే రాజులు రాజ్యముల్‌ గలుగవే గర్వోన్నతిం బొందరే 
పోవంజాలిరే! భూమిపై 


నం గలదే! శిబిపముఖులం బీతిన్‌ యశ:కాములై 
7 


గంపా 


తమకు ఉన్న ౮ న్న రాజ్యనం ౦పదలకు గర్భంతో 2 విర్రవీగారు. ॥ వాళ్లంతా ఇప్పుడు 


| లే దే! ba ఇక్కడే వదిలిపెట్టి 


ం విడిచిపెట్టి పరలోకానికి వెళ్లిపో 


167 


శ్రీమద్భాగవతము 


(30,40 ఏళ్ళు కూడా నిండకుండానే ముప్పై, నలభై వేల కోట్లు 
సంపాదించిన వాళ్లకు కనువప్పు తే పద్యం ఇది. పుట్టిన 
మరుక్షణం నుంచి సంపాదించడం మొదలుపెట్టినా, సంవళత్షరానికి 
నూరుకోట్లు సంపాదించినా, అంత సంపద సమకూడదు. 
సంపదలు అన్నీ వారితో రావుకదా. కానీ చెడ్డ పేరు వ 


నిలిచి ఉంటుంది. అంతకంటే వివరణ అనవసరం. 


వాతం కలకాలం 


పకుండా పోరాడి 


ం౦తో మంది ఉన్నారు. కాని జక మంచి 
చెయ్యను అనే వాడు ఉండటం 


బాహ్మణుడు దానం కోరి వస్తే దానం 


చాలా అరుదు. సాధారణంగా యాచకులకు దానం ఇవ్వడంలో ఎన్ని 
కష్టనష్టాలు కలిగినా, అవి దానం ఇచ్చేవాడికి శుభాన్ని కలుగజేస్తా 


ఇటువంటి బ్రాహ్మణ వటువు అడిగిన దానిని న ఎన్ని కష్టాలు 


వచ్చినా భరించడానికి నేను వెనుకాడను. ఈ వటువు కోరికగ 
తప్పకుండా తీరుస్తాను. 


ఆ యజ్ఞయాగాదులలో యజ్ఞపురుషుని ఆరాధిస్తారు. 
అటు నషుకు ఎవరో కాదు. 3 ్రు. 
విష్ణవే వచ్చి నన్నుదానం ఇమ్మని అడిగితే కాదని ఎలా అనగలను? 
ఈవిష్టువు నాకు మిత్రుడు కానీ, శతువు కానీ, అతడు అడిగినది 


ఇవ్వడం నా ధర్మము. 


168 


అష్టమస్కంధము 


గురువర్యా! ఈ విష్ణువు బట్టి పిరికివాడు. లేకపోతే 
విష్ణువుగా నాముందుకు రాకుండా ఈ వటువు వేషంలో వచ్చి దానం 
అడగడం ఏమిటి? అది అధర్మము కాదా! అధర్మంగా ఇతడు నన్ను 
స చెయ్యను. మీరు చెప్పినట్టు 
ఇతడు విష్ణువే అయితే ఇతడు అధర్మానికి ఒడిగట్టడు. నాతో యుద్ధం 
చేసి, నన్ను చంపి, స్వర్ణాధిపతృ్యమును తిరిగి తన వశం 
చేసుకుంటాడు. లేదా నా చేతిలో చస్తాడు. ఈ రెండే జరగాలి. ఇతడు 


విష్ణువు అయినా, కాకపోయినా, ఈ వటువుకు ఇచ్చిన మాట 


బంధించినా నేను ఇతనికి ఏ అపకారమూ 


పలికాడు బలి చకవర్తి. 


బలి చక్రవర్తి ఇంకా ఇలా అన్నాడు. “గురువర్శా! మీరు 
అన్నట్టు ఈ వటువు సాక్షాత్తు శ్రీమహావిష్ణువు అనే అనుకుందాము. 
ఎంతో మంది మహాత్ములు, యోగులు, ఎంతో తపస్సు చేసినా ఆ 
శ్రీహరి దర్శనం దొరకదు. అటువంటిది నేను అడగకుండానే శ్రీహరి, 
వటువు రూపంలో నా దగ్గరకు వచ్చి నన్ను దానం అడుగుతున్నాడు నా 
అంత అదృష్టవంతుడు ఎవరు ఉంటారు. నన్ను దానం అడిగే ఆ 


ఆన్ని 


మహావిష్ణువు కుడి చెయ్యి సామాన్యమయినదా! 


పై నంసోత్తరీయంబుపై 
బాదాబ్దంబులపై గపోలతటిపై బాలిండ్లపై నూత్న మ 

ర్యాదం చెందు కరంబు గ్రిందగుట మీదై నా కతత మేల్‌ 
గాదే? రాజ్యంబు గీజ్యమ ఎన్‌ సతతమే? కాయంబు నపాయమే! 


169 


శ్రీమద్భాగవతము 


దయ్యా! ఆమె పమిటచెంగును సవరించిందయ్యా! 


క్కోనారి పణయ కలహంలో అమ్మవారి పాదాలు 

కనే అమ్మవారి చెక్కిళ్లను, వక్షస్థలము 

మహద్దాగ్వానికి నోచుకొన్న ఆ శ్రీమహా విష్ణువు చెయ్యి కింద ఉండి, నా 
యి మీద ఉండి నేను దానం చెయ్యడంకన్నా ము 


ను నిమిరింది. అటువంటి 


ముంచిన అద్యష్టం ఏమ ఎందు 
ిజ్యియులు, సంపదలు, భోగభాగ్యములు ఏ పాటి! ఈ శరీరం 


)ంంటుంది. దాని వ 


డిపోకుండా శాశ్వతంగా ఇలాగే ఉండిపోదు కదా! 


! ఈ విషయంలో నేను 


నరకానికిపోయినా, ఓడి పోయినా, బంధింపబడ్డా, ఈ భూమి మొత్తం 


ోనుభావా! గురోత్తమా 


నాశనమైపోయినా, నాకు అకాల వ 
సర్వనాశనమైనా, మేరు పర్వతము కుంగిపోయినా, సప్తసముదములు 


ఎరణం పాప్తించినా, నా కులము 


ఎుండిపోయినా, భూ 
నను ఈ వటువుకు ఇచ్చిన మాట 
జరుగుతుందో అది జరగని! నాకు ఎలాంటి ము 


ూర్ణమైనా, ఆకాశం నా మీద పడ్డా, 
తప్పను. ఇదే నా నిశ్చయము. ఏం 
లేదు. ఇతడు 


శివుడైనా, విష్ణవైనా, బహ్మఅయినా, ఇంకెవరైనా నేను జంకను. నా 
నిర్ణయానికి తిరుగు లేదు. నా నాలుక ఆడినమాట తప్పదు. 


170 


అష్టమస్కంధము 


మత్తకోకిల వృత్తము 
ఎన్నడుం బరువేడ బోడట యేకలుండట! కన్నవా 
ష్టి న్నైెజింగిన పోడ గుజ్జట; చేతులొగ్ది వసింప నీ 


చిన్ష్నిపాపని దోసిపుఛ్చగ జిత్తమొల్లదు సత్తమా! 


గురువరా! అదంతా అటుండనిండు. ఈ పొట్టివాడు, ఈ 
వటువు, ఇంతకుముందు ఎవరినీ ఏదీ అడుగలేదట. ఇతనికి నా అనే 
వాళ్లు ఎవరూ లేరట. తల్లి తండి, అన్న తమ్ముడు ఎవరూ లేరట. ఏది 
తెలుసుకుంటే అన్నీ తెలుస్తాయో, ఆ విద్యలన్నీ నేర్చినవాడట. అటువంటి 
వటువు, చిన్నిపాపడు, నా ముందు చేయిచాచి నిలబడితో, అతను 
అడిగింది ఇవ్వకుండా ఎలా ఉండగలను.” అని ధ్యడనిశ్చయంతో 
చెప్పాడు బలిచకవర్తి. 


తన మాటలను త్యణీకరించిన బలిని చూడగానే శు 
కాచార్యులవారికి కోపం మిన్నుముట్టింది. “ఓ బలీ! నీవు నా మాటను 
వినలేదు. నా ఆజ్ఞను పాటించలేదు. గురుద్రోహం చేసావు. నీవు 
పదవీభ్రష్ణుడవు అవుతావు” అని శపించాడు శుక్రాచార్ములు. 


గురువు గారి శాపాన్ని సంతోషంగా స్వీకరించాడు బలి 
చకవర్తి. తనలోతాను ఇలా అనుకున్నాడు బలిచకవర్తి. 


ఆ॥ బదుకవచ్చుగాక బహుబంధనములైన వచ్చుగాక లేమి వచ్చుగాక 
జీవధనములైన జెడుగాక పడుగాక మాటతిరుగలేరు మానధనులు॥ 


171 


శ్రీమద్భాగవతము 


పకారంగా తనలో తాను అను: కున్న బలి చకవర్తి తన 
భార్య వింధ్యావళిని సువర్ణకలశంలో జలం తీసుకురమ్మన్నాడు. భార్య 
నీరుపోస్తుంటే బలి చకవర్తి ఆ వటువు కాళ్లు కడిగాడు. వామనుడి 


కాళ్లు కడిగిన నీటిని తల మీద చల్లుకున్నాడు. తరువాత బలి 


ఇంతలో శుక్రాచార్యుడు ఒక పన్నాగం పన్నాడు. బలి చక్రవర్తి 
కమండలంలోని నీరు వామనుడి చేతిల 
కారే రంధ్రానికి సూ 

రావడం లేదు. విషయం తెలుసుకున్న వామనుడు పతే ఉన్న ఒక 


దర్ద పుల్లను తీసుకొని ఆ రంధ్రంలో పొడిచాడు. ఆ దర్ధపుల్ల 


లో పడకుండా నీరు ధారగా 


రాలు ుుచ్చుకుంది. అప్పటి నుండి శుక్రాచార్యుడు 
బంటి కంటి ఆ కాడు. సు. రంధ్రానికి ఉన్న అడ్డు తొలగడంతో నీరు 
థారగాపడింది. (ఈ కథ కేవలం పోతన గారి భాగవతంలొ 


వ్యాస భాగవతంలో లేదు.) 


కనే ఉంది. 


వామనుడు బలిచక్రవర్తితో ఇలా అన్నాడు. “భూమిని 
దానం చేసిన వానికీ, దానిని స్వీకరించిన వానికీ సకల 


172 


మాటలకు బలిమురిసిపోయాడు. “ఇంత చిన్న 
టలో నేర్దాడో! పుట్టక ముందే నేర్చకున్నాడా! ఈ 
మాయలు ఉన్నట్టున్నాయి.” అని తనలో తాను 
డు బలి చక్రవర్తి, 


ఆ॥ కమలనాభు నెటిగి కాలంబు దేశంబు నెటిగి శుకు మాట లెటిగి నాశ 
మెఠిగి పాత్ర మనుచు నిచ్చె దానము 


బలి, మహి వదాన్యు డౌరుడు మణఖియు గల! 


“తనను యాచించుచున్నది మహావిష్ణువు అని తెలిసీ, 
శుక్రుని మాటలు యదార్థములు అని తెలిసీ, తనకు ముప్పు వాటిల్లు 
తుందని తెలిసీ, తాను చేయటోః శయే దానము యోగ్యమ 
అని భావించి, బలి చక్రవర్తి మూడు అడుగుల నేలను వామనుడికి 


173 


శ్రీమద్భాగవతము 


దానంగా ఇచ్చాడు. ఈ బలిచకవర్తి ఎంత గొప్పవాడు” అని దేవతలు, 
దానవులు, గంధర్వులు,సిద్దులు, చారణులు పొగిడారు. దేవతలు 


ఆరి 


పూలవాన కురిపించారు. దేవ దుందుభి 


బలిచకవర్తి నుండిదానములు స్వీకరించిన తరువాత 
వామనుడు మెల్ల మెల్లగా ఎదగడం పారంభించాడు. తిగుణములు 
త్వములు వామనుడియందు ఉండటం వలన, ప్యథిఏ, 


దురు బులు, పశు 


వామనమూర్తిలో ee యాగశాలలో 4é 8 ఉన్న కతి ల, 


సదస్ఫులు, బలిచకవర్తి అందరూ వామనమూర్తి శరీరంలో 


మును దర్శించారు. 


® 


ముల కింద రసాతలము మొదలగు 


174 


అష్టమస్కంధము 


సామవేదము, భుజముల యందు ఇందుడు మొదలగు 
దేవతాగణములు, చెవులయందు దిక్కులు, తలయందు Se ర 
తలవెంట్రుకలయందు మేఘములు, ముక్కుయందు వాయువు 
ముఖమునందు అది వాక్కుయందు ఛందస్సు రసములో 
పరుతుకు, కనుబొమలయందు ఆజ్ఞలు, కనురప్టలయందు రాత్రి, 
పగలు, లలాటమునందు కోపము, పెదవులలో లోభవ 


fis దష లు, కామంతో * నదులు, ' Os పెద్దపెద్ద క కొండ 


శిలలు, బుద్ధియందు బ్రహ్మ, దేవతలు, బుషులు, అంతేకాకుండా 
పరమాత్మ శరీరము యందు సమస్తజీవరాసిని బలి చకవర్తి 
దర్శించాడు. 


గుండెల్లో గుబులు పుట్టింది. శ్రీమహావిష్ణువు అనుచరులు స్తోత్రము 
చేస్తున్నారు. ఆసమయంలో శ్రీమహావిష్ణువు కిరీటముతో, మకర 
కుండలములతో, శ్రీవత్సముతో, కౌస్తుభముతో, కరత 
వనమాలతో బలి చకవర్తి ముందు నిలబడ్డాడు. తన ఒక అడుగుతో 
భూమిని అంతా ఆక్రమించాడు. తన శరీరముతో ఆకాశముదాకా ఉన్న 
ప్రదేశమును ఆక్రమించాడు. రెండవ అడుగు భువర్లోకము, 

పామై: పోయాడు. మూడవ పాదము పెట్టడానికి బలిచక్రవర్తి 
వామనుడికి తగినస్థాన ము చూపించలేకపోయాడు. 


175 


శ్రీమద్భాగవతము 


శా॥ ఇంతింతై వటుడింతయై మటియ 
నంతై తోయదమండలాగ్రమున కల్లంతై పభారాశిపై 
నంతై చంద్రుని కంతయై ధువుని పైనంతై మహర్వాటిపై 


నంతై సత్యపదోన్నతుండగుచు బహ్మాండాంత సంవర్హియై. 
వై గుత్యయియిగ్ను బ్ర ద్ధి 


వామనుడు ఇంతవాడు అంతవాడయ్యాడు. అంతకంటే 


మరింతగా పెరిగాడు. అలా అలా పెరిగిపోతున్నాడు. అలా పెరుగుతూ 
ఆకాశం దాటేసాడు. మేఘమండలం దాటేసాడు. తేజోమండలం కూడా 
డు. చంద్రలోకము, ధ్యవలోకము దాటాడు. మహర్ష్లోకం వరకూ 
డు. అలా పెరుగు తూ సత్యలోకం కూడా దాటేసాడు. ఆ ప్రకారంగా 
వామనుడు పెరగడాన్ని పోతన గారు మనముందు కళ్లకు కట్టినట్టు 


వర్లించాడు. 
౯౩ 


మ॥రవిబింబం బుపమింప బాత్రమగు శత్రలలై శిరోరత్తమై 
శవణాలంక్యతి యె ౧ అ! 
ఛదినుత్వ్నంకణమై కటిస్థలి నుదంచ ధ్ధంటయై నూపుర 
ప్రవరంబై పదపీఠమై వ ఎడు దా రి బ్రహ్మా 


శ్సీండమున్‌ యం 


వామనుడికి గొడుగులాగా కనపడింది. ఇంకొంచెం అ అదే 
ము తలకు టు మణిలాగా ప్రకాశించింది. 
రా తరువాత 
కమ టు తరువాత లు తరువాత చేతికి 
పెట్టుకున్న కంకణంగానూ, తరువాత మొలకు కట్టిన గంటగానూ, ఆ 


1/6 


అష్టమస్కంధము 


తరువాత కాలికికట్టుకున్న బంగారు అందియగానూ, ఆఖరున వామన 
పాదపీఠముగానూ పకాశించింది. అంటే వామనమూర్తి అలా 


మించారు 


ర్తి ఆ ప్రకారం పెరుగుతుంటి 
అంతర్జ్దతంగా ఉన్న సత్వ,రజస్తమోగుణమ 


లు, వాటి అహంకారములు, 
వాటి నుండి ఆవిర్భవించిన భూమి, ఆకాశము, దిక్కులు, స్వర్ణము, 


సముదములు, నమస్తజీవజాలవ 


ఇ 


వామనమూర్తిలో గోచరించారు. యజ్ఞశాలలో ఉన్న బుత్తిక్కులు, 
సదస్సులు ప్రకటితమయ్యారు. బలి చక్రవర్తి వామన మూర్తి శరీరంలో 
తములను, పంచతన్మాత్రలను, సకలజీవులను, 


పంచభ 
సత్వ,రజస్తమోగుణ స్వరూపమైన ఈ అనంత విశ్వాన్ని సందర్శించాడు. 


బలి చకవర్తి వామన మూరి పాదముల కింద రనాతలము 

మొదలగు అధోలోకములను చూచాడు. అంతేకాకుండా వామన 
మూర్తి పాదముల యందు భూమిని, చీల మండల యందు 

తములను, పిక్కల యందు పక్షులను, తొడల యందు 
వాయువును, వామన మూర్తి ధరించిన వస్రములయందు 
సంధ్యాదేవిని, జననేంద్రియములయందు ప్రజాపతులను, నడుము 
భాగంలో అసురులను, నాభి యందు ఆకాశమును, ఉదరమునందు 
సముద్రమును, వక్షస్థలమునందు నక్షత్రమండలమును 
సందర్శించెను. 


177 


శ్రీమద్భాగవతము 


అంతే కాకుండా వామన మూర్తి హృదయంలో ధర్మమును, 

గుండెల భాగంలో ప్రియమైన సత్యవాక్కును, మనస్సులో చంద్రుని, 
వక్షస్థలములో లక్ష్మీదేవిని, కంఠములో సామవేదగానమును, సమస్త 
శబ్దములను, భుజములయందు ఇంద్రుని, సమస్త దేవతలను, 
చెవులయందు దిక్కులను, తతభాతంతో స్వర్ణమును, తల ఎంట్రుకల 
యందు మేఘములను, ముక్కునుండి వాయువును, కళ్ల నుండి 

ని, ముఖము నుండి అగ్నిని, వాక్కుల యందు ఛందస్సును, 
ములలో వరుణుని, కనుబొమ్మలలో చేయవలసిన, చేయకూడని 
పనులకు సంబంధించిన ఆజ్ఞలను, కనురెప్పలు తాటించడంలో రాత్రి, 
పగలును, నుదుటి మీద కోపమును, పెదవులలో లోభమును, స్పర్శలో 
కామకోరికలను, వర్యములో జలమును, వెనుకభాగంలో అధర్మమును, 
పాదముల కదలికలో యజ్ఞకార్యములను, ఛాయలో మ్యత్మ్యువును, 
హాస్యసంభాషణములో మాయను, శరీరముమ్‌ద వెంట్రుకలలో 
ఓషధులను, నాడులలో నదులను, గోళ్లయందు రాళ్లను, బ ఎద్ధియ దు 
బ్రహ్మను మొదలగు దేవతాగణములను, బుషులను, వామన మ es 
శరీరమునందు అనంత విశ్వమును బలి చకవర్తి చూచాడు. 


బలి చకవర్తి పక్కనే ఉన్న రాక్షస వీరులు అందరూ వామన 
మూర్తి విశ్వరూపమును చూచి దు:ఖించారు. వామన మూర్తి వారికి 
పాంచజన్యము అనే శంఖంతో, కౌమోదకి అనే గదతో, విద్యాధరము 
అనే కత్తితో, అక్షయతూణీరములతో, అనేకమంది పార్షదులతో, 
కిలీటముతో, మకరకుండలములతో, శ్రీవత్లకౌస్తుభముతో, 
పీతాంబరముతో, వనమాలతో, దర్శనం ఇచ్చాడు. 


178 


అష్టమస్కంధము 


క్షాత్తు మహావిష్ణు అవతారము అయిన 

వామనుడు ఒక కాలి పాదముతో భూమిని మొత్తం కొలిచాడు. 

మరొకపాదముతో స్వర్గమును ఆక్రమించాడు. మూడవ పాదముతో 

కొలవడానికి బలి చక్రవర్తి వద్ద భూమి లేదు. ఎందుకంటే వామనుడు 
కముడై స్వర్గము, మహర్షోకము, జనలోకము, తపోలోకము, 
లోకము అన్నిటినీ ఆక్రమించాడు. 


శ్రీమద్దాగవతము 
అష్టమస్కంధము ఇరువదవ అధ్యాయము సంపూర్ణము 
ఓం తత్సత్‌ ఓం తత్సత్‌ ఓం తత్షత్‌ 


అష్టమస్కంధము 


శుక మహర్షి పరీక్షిత్‌ మహారాజుతో వామనావతారకథను 
ఇలా చెబుతున్నాడు. 


“కు పరీక్షిత్‌ మహారాజా! వామనుడు తివికముడు 
అయ్యాడని చెప్పాను కదా. అప్పుడు వామనుని పాదములు 


సత్యలోకమును తాకాయి. ఆ సమయంలో బ్రహ్మదేవుడు తన తండి 
అయిన విష్ణువు పాదముల వద్దకు వచ్చాడు. ఆయనతో పాటు మరీచి 


179 


శ్రీమద్భాగవతము 


మొదలగు మహా మునులు, బుషులు, 


ల PON బహ్మ Pe జలములతో Pasa విష్ణువు 


(అందుకే అ అన్నమయ్య * “బ్రహ్మకడిగిన పాదము” అని తన 
సంకీర్తనములలో శ్రీవేంకటేశ్వరుని స్తుతించాడు) 


బహ్మ గారు విష్ణువు యొక్క పాదములను కడిగిన 


జలములు ధారగా పవహించి ఆకాశ గంగగా మారాయి. ఆకాశ గంగ 
ఆ ఆకాశ గంగ యే స్వర్ణలోకములో మందాకిని అనీ, భూలోకములో 


గంగా నది అనీ పిలువబడుతూ ఉంది. 


బ్రహ్మలోక వాసులందరూ వామన మూర్తి పాదములను 
భక్తితో సేవించసాగారు. సుగంధ ద్రవ్యములతోనూ, పవిత్రజలముల 
తోనూ, పూలమాలలతోనూ, చందనము మొదలగు లేపనములతోనూ, 
ధూప, దీపములతోనూ, లాజలతోనూ (పేలాలు, మధురమైన 
ఫలములతోనూ, పూజించారు. అనేకవిధములుగా స్తుతించారు. 
జయజయధ్వానాలు చేసారు. వాద్యములు మోగించారు. పాటలు 
పాడారు. న్యత్యం చేసారు. Sa ఊదారు. పదహారు 

ములతో వి 


ష్ణుభగవానుని పూజించారు. జాంబవంతుడు 


180 


అష్టమస్కంధము 


పెద్దగా కేరింతలుకొడుతూ విష మూర్తి విజయోత్సవమును 


చాటించాడు. 


కంలో ఉన్న దైత్యులకు 


యింది. వారిలో వారు ఇలా అనుకున్నారు. 


“ఈ వామనుడు నిజంగా బ్రాహ్మణుడు కాదు. మాయావి 
అయిన విష్ణువు. ఒక సారి మోహినీ రూపంలో వచ్చి మనకు 
దక్కాల్సిన అమ్యతమును దేవతలకు ఇచ్చాడు ఈ విష్ణువు. ఇప్పుడు 
తిసుకొని, మూడులోకములు ఆక్రమించాడు. ఈ ప్రకారంగా విష్ణువు 
ప్రతీసారీ దానవులను మోసం చేస్తూనే ఉన్నాడు. 

అయినా మా బలి చకవర్తి ఏం పాపం చేసాడు. బలి 
నిత్యసత్యవ్రతుడు. ఎప్పుడూ అబద్ధం చెప్పడు. అయినా యజ్ఞ టిక్షలో ఉన్న 
వాడిని మోసం చెయ్యడానికి ఆ విష్ణువుకు ఎలా మనసాప్టింది. బలికి 


అడుగుల భూమిని దానంగా 


బ్రాహ్మణులు అన్నా టదీనులు అన్నా ఎంతో జాలి దయ. కేవలం దైత్య 
కులములో పుట్టినంత మాత్రాన ఇలా చేస్తాడా. ఇంక లాభం లేదు. ఈ 
విష్ణువును వధించాలి” అని దానవులు, అసురులు, రాక్షసులు చేతికి 
అందిన ఆయుధములను, అస్త్రశస్తములను తీసుకొని వామనుడిని 
చంపడానికి పూనుకున్నారు. బలికి ఇష్టం లేకపోయినా, ఆయన 
అనుచరులు వామనుడిని చంపడానికి నిశ్చ్రయించుకున్నారు. 


ఇంతలో విష్ణు మూర్తి అనుచరులు కూడా అక్కడకు 
చేరుకున్నారు. వారు కూడా అస్త్ర శస్తములను ధరించి, రాక్షసులను 


181 


శ్రీమద్భాగవతము 


లి Boe, జయంతుడు, శ్రుతదేవుడు, పుష్తదంతుడు, 
మొదలగు మహాబలసంపన్నులు అయిన విష్ణుమూ౭ 
సైన్యములను నాశనం చేసారు. 


పనిచేయడం మొదలుపెట్టిందని అనుకున్నాడు. 

యుద్దము చేయవద్దని ఆదేశించాడు. “ఓ 
వూ! నేమ్‌! ఆగండి. 
మిష్తువు అనుచరులతో . యుద్ధం ఆపండి. వెనక్కు రండి. ప్రస్తుతము 
సురువుతోర నె శాపం మన. స పనిచేస్తూ ఉంది. ఇది మనకు 
అనుకూలమెన కాలం కాదు. తక్షణమే వెనక్కు మర 


3యకులారా! ఓ విప్రచిత్తీ! రాహు 


గాణ ల ఈ న నా 


అష్టమస్కంధము 


కాలానికి మనం తలవంచాలి తప్పదు. మనమే కాదు ఈ స్యష్టిలో 
ఎంతటి బలవంతుడైనా, ఎంతటి పరాకమవంతుడైనా, కాలమును 
అతిక్రమించలేడు. 

(కోటాను కోట్లు సంపాదించిన వారైనా, బంగారు కుర్చీలలో కూర్చుని 


బంగారు పళ్లెములో 


రోజనం చేసే వారైనా, పెద్ద పెద్ద ఉద్యోగస్తులు 


అయినా కాలం కలిసిరాకపోతె కారాగార వాసం తప్పదు అని పస్తుత 


కాలంలో నిరూపించబడింది కదా) 


కే చూడండి. మనం ఇంతకు 
ముందు ఎన్ని సార్లు విష్ణుమూర్తి సైన్యమును, దేవతా సైన్యములను 
యుద్ధములో ఓడించలేదు. కాని వారే నేడు మనలను ఓడించారు. 
తంల కొడుతున్నారు. కాలము అనుకూలంగా ఉండబట్టి వారు 
మనలను ఓడించగలిగారు. కాబట్టి మనము కూడా, మనకు 
అనుకూలమైన కాలము వచ్చేవరకు ఎదురు చూడ్డం తప్ప 
చేయగలిగింది ఏమీ లేదు.” అని అన్నాడు బలి చక్రవర్తి. 


బలి చకవర్తి మాటలు విన్న ఆయన సైన్యాధి పతులు తమ 
తమ సేనలతో పాతాళ లోకానికి వెళ్లిపోయారు. య ఎద్ధములో రడి 
పోయిన వారిని బంధించడం ఆచారం కాబట్టి, వామన మూర్తి ఆదేశం 
మేరకు గరుడుడు బలిని వరుణపాశములతో బంధించాడు. 
చి వామనుడు ఇలా అన్నాడు. 


బంధింపబడిన బలిని చూ 


“ఓ బలి చకవర్తీ! నీవు నాకు మూడు అడుగుల నేల 
దానంగా ఇచ్చావు. నేను ఒక అడుగుతో భూమిని, మరొక అడుగుతో 


183 


శ్రీమద్భాగవతము 


గ ను లల ఉంది. ఆ భూ 


ర మి అంతా 
కే బక అడుగుతో ఆక్రమించాను 


. నా శరీరమును snes 


గే హ్‌? శుక్రాచార్యు ల వారి శాపము పకారము నివు 
కాభమ్ణుడవు అయ్యావు. ఆడినవ రాట తప్పిన వారికి, దానం ఇస్తానని, 
ఇన్ససంగా మో మోసం చేసిన వారికి, నరకలోక పాప్తి కలుగుతుంది. 
లోకములలో నా కన్నా గొప్ప వాడు, ధనవంతుడు లేడు, నేను 
ఏమన్నా ఈయగలను అనే గర్వం నీలో 


పవేశించింది. అందుకే 


డు అడుగులు దానంగా ఇస్తానని మాక! 


న మాటను తప్పావు. ఇచ్చిన మాట తప్పినందుకు, 
ము పాటు దానికి ఫలితం అనుభవించాలి. తప్పదు” అని 


అష్టమ స్కంధము 
రుం క్‌! ఓం వ. వ any 


184 


అష్టమస్కంధము 


ఇరవై రెండవ | అధ్యాయ యము. 


శుక మహర్షి పరీక్షిత్‌ మహారాజుకు వావ 
ఈ విధంగా చెప్పసాగాడు. 


నావతార కథను 


“ఏ పరీక్షిత్‌ మహా 
అడుగులు దానంగా ఇస్తాను అన్నాడు. కాని మూ 
పెట్టడానికి స్తానం చూపించలేకపోయాడు. 


రాజా! బలిచకవర్తి వామనుడికి మూడ 
డవ అడుగు 


పకారంగా ఇచ్చిన మాట 


బ్రా | నేను నీకు ఇచ్చిన మాటను తప్పాను 
అని నీవు అనుకుంటున్నావు. కాని అది నిజం కాదు. స నీకు ఇచ్చిన 
మాటను నిజం చేస్తాను. నేను ఆడిన మాట తప్పను. నీవు నీ మూడవ 
పాదమును నా తలమీదపెట్టు. నీకు కావలసిన మూడవ ఈ 


ఓ దేవా! నేను స్వర్గలోక ఆధిపత్యమ 
పోగొట్టుకున్నాను. నీ చేత బంధింపబడ్డాను. అపకీర్తి పాలయ్యాను. | నేను 
ఆడినమాట తప్పవలసి వచ్చిందే అని భయపడుతున్నాను కానీ, దాని 

మునకు కానీ, నీవు బంధించి నందుకు కానీ, నాకు 
సములు నశించాయని కానీ, నాకు నిరంతర దు:ఖము 
కలిగింది అని ఆక టే ) మాత్రము భయపడటం లేదు. 


185 


శ్రీమద్భాగవతము 


దు:ఖపడటం లదు. 


లోకంలో తల్లి, తండి, సోదరులు, మిత్రులు కూడా తమ 
వారికి ఇటువంటి దండన విధించరు. కానీ నేను నీ చేతిలో 
అటువంటి దండన అనుభవించాను. వరుణ పాశముల చేత 
బంధింపబడ్డాను. నీవు నాకు విధించిన దండనను నేను సంతోషం 


న 
స్వెకరిస్తున్నాను. 


ము సుతు మాకు ASE Geass ఎయు ఉందన 

యు, పౌరుషము ఎక్కువ. వాటితో మాకు కళ్లు మూసుకు 
పోతాయి. గర్వాంధులము అవుతాము. ఆ సమయములో మమ్ములను 
తగు లీతిలో శిక్షించి, మాకు కళ్లు తెరిపించి, మవ 
నడిపించే మా ఆప్తమిత్రుడవు నీవే కదా! 


యులను సన్మార్గంలో 


అంతే కాదు. జీవితాంతము నిన్ను ద్వేషిస్తూ, ఆ ద్వేషంలో 


ము నీ నామ స్మరణ చేసిన రాక్షసులు, అసురులు, 


లతో బంధించి నందుకు నేను ఇ వ్యధ చెందడం 


లేదు, అంతా నా మంచికే అని సంతోషిస్తున్నాను. 


186 


అష్టమస్కంధము 


నా తాత గారు అయిన ప్రహ్లాదుని తండి హిరణ్యకశిపుడికి 
నీవు బద్దశతువు. ఆ హిరణ్యకశిపుని చేతిలో నానారకాల బాధలను, 


. చితంగా ఉంది కదూ! 


ఓ దేవా! ఈ సంసారము ఏర్పడట మూ 
ఆమె వలన కలిగిన సంతానము. వీరంతా మానవుని , 


అయినపుడు, ఈ. 


పాపంచిక విషయములు శాశ 


ఎంచిక సుఖములు, విషయ వాంఛలను 
వదలిపెట్టి, శాశ్వతములైన నీ పాదములను శరణుజొచ్చాడు. కాని నేను 


అశాశ్వతములైన పాప 


187 


శ్రీమద్భాగవతము 


ఏం చేసాను? ఈ రాజ్యములు, ఈ స్వర్ణలోకాధిపత్యము, అప్టరసలతో 
సౌఖ్యము, కీర్తిప్రతిష్టలు ఇవన్నీ శాశ్వతములు అని నమ్మి మృత్యువు నా 
వెనుకనే పొంచి ఉన్నదని గ్రహించలేక గర్వంతో మూరు 
ప్రవర్తించాను. నేడు నీ వలన నాలోని గర్వము, మూర్గత్వము 
నశించాయి. ఈ ప్రాపంచిక భోగముల నుండి విముక్తుడనై 
శాశ్వతములైన నీ పాదములను నా శిరస్సున ధరించుచున్నాను.” అని 
బలి చకవర్తి వామనుడికి భక్తితో నమస్కరించాడు. 


దివ్యరూపంతో అక్కడకు క తన ఎదుట ను తన తాత గారు 
పహ్లోదుని చూచాడు బలి. కాని వరుణపాశములతో కట్టబడి 
ఉన్నందున ఆయనకు తగిన సత్మారములను చేయలేక పోయాడు. 
తవలము తల వంచి నమస్కరించాడు. సిగ్గుతో తల వంచుకున్నాడు. 
ప్రహ్లాదుడు తన ఎదుట నిలబడి ఉన్న శ్రీమహావిష్ణుస్వరూపుడగు 
వామన మూర్తిని చూచాడు. ప్రహ్లాదుని శరీరం పులకించింది. భక్తితో 
నేల మీద పడి సాష్టాంగ ప్రమాణం చేసాడు. వామన మూర్తిని చూచి 
ప్రహ్లాదుడు ఇలా అన్నాడు. 


Ee 


“ఓ దేవదేవా! నీవే కదా ఈ బలికి ఇంద్రపదవిని ఇచ్చావు. 
ఇప్పుడు నీవే దానిని లాక్కున్నావు. ఈ ఇంద్రపదవి ఎన్మోవ్యామోహాలకు 
కారణం అయింది. అందుకనే బలిమీద ఉన్న ప్రేమతో, అతనిని 
రక్షిండానికి మరలా దానిని లాక్కున్నావు. ఇది నీ అనుగ్రహమే కానీ 


188 


అష్టమస్కంధము 


ఓ దేవా! మానవుడు ఎంతటి గొప్ప వాడైనా, విద్వాంసుడైనా, 
వేదవేదాంగ పారంగతుడైనా, అతనికి సంపదలు సమకూరితే, అతనికి 
గర్వం కలుగుతుంది. మోహంలో పడతాడు. జ్ఞాన మార్గము నుండి 
శ్ర అవుతాడు. సంపదలు, ధనము ఉన్నప్పుడు ఎవరికీ 

ము గురించి తెలుసుకోవాలనే కోరిక కలగదు. ధనమదంతో 


ు అటువంటి గర్వము కలిగి 


జ్ఞానులకు కురు 


ఓ దేవా! నీకు అన్నీ తెలుసు. అందరినీ సమంగా 
మయాస్తుంటావు. నీకు ఎవరిమీదా సం ద ం తు తము లేవ 
అట్టినీకు నమస్కారము. | 
నమస్కరించాడు. 


భార్య, వరుణ ares బంధింపబడి ఉన్న తన భర్తను చూ న్లో 
భయంతో వణికిపోయింది. చేతులు జోడించి వామన మూర్తిని ఇః 
ప్రార్ధించింది. 


“కు దేవదేవా! నీకు నమస్కారము. నీవు ఈ జగత్తును 
పోషిస్తున్నావు. లయం ia భోగభాగ్యాలు 


em తా 


కాలు కలుగజేస్తున్నా! వు. 


మానవులు, జేతుం దానవులు ఇదంతా తమ 


ప్రతిభ ae 


189 


శ్రీమద్భాగవతము 


జరుగుతూ ఉందని గర్వ్విస్తున్నారు. ఇదంతా నేను సంపాదించాను, 
ఇది నాది, టినిని నీకు దానం ఇస్తున్నాను అని అనుకొంటూ ఉంటారు. 


ఓ దేవా! ఈ అనంత విశ్వము అంతా నీది అయినప్పుడు 
దానం ఇచ్చేదెవరు. పుచ్చుకొనేదెవరు. ఈ మూడులోకములు నీవే 
అయినప్పుడు నీ భూమి నీకు దానంగా ఇవ్వడం ఏమిటి?ఇది అంతా 


నీ లీల తప్ప వేరే ఏమీకా 


దు” అని భక్తితో నమస్కరించింది. 


ఇంతలో బహ్మదేవుడు కూడా అక్కడకు వచ్చాడు. వామన 
ూచి ఇలా అన్నాడు. “ఓ దేవదేవా! నీకు నమస్కారము. ఈ 
బలి చక్రవర్తి సంపదలు, త్రిలోకాధిపత్యము క్‌సుకున్నావు 

ఇతనిని బంధించడం ఎందుకు. వెంటనే విడిచిపెట్టు. ఈ బలి చక్రవర్తి 
ఒక అడుగుతో భూమిని, మరొక అడుగుతో ఆకాశమును, స్వర్గమును 
శవ అడుగు పెట్టడానికి తన శిరస్సు 
ఉన్న గర్వమును, అహంకారమును నీకు 
సమర్చించుకున్నాడు. ఇంక ఇతనికి ఎటువంటి దండన అవసరము 


మూర్తిని + 
—0 


నీకు దానంగా ఇచ్చాడు. మూ 


అర్చించి, తనలో 


లేనివాడు, నీ అచంచలమైన భక్తి 


ములను నీటితో కడిగి, నిన్ను 
క్షమును పొందుతాడు. ఈబలి చకవర్తి 


కలవాడు, నిష్కల్మష హృదయంతో నీ పా 
గడ్డి wee పూజించి, మె 


ఆంటి. 


190 


అష్టమస్కంధము 


ఆమాటలన్నీ విన్న శ్రీహరి వారితో ఇలా అన్నాడు. “ఈ 
లోకంలో ఎవని వద్ద ధనము, సంపదలు ఉంటాయో, వాడికి గర్వంతో, 
మదంతో ఒక విధమైన మత్తు ఆవరిస్తుంది.. అప్పుడు వాడికి దేవుడు 
కనిపించడు. అంతా తన మహిమ వలననే జరుగుతోంది 
అనుకుంటాడు. వాడిని అనుగ్రహించడానికి, వాడిని మరలా మంచి 
మార్గంలో పెట్టడానికే నేను వాని ధనమును, సంపదలను 
హరిస్తుంటాగు. 


సంసారంలో ఉన్న జీవులు ఎన్నో కర్మలు చేస్తుంటారు. 
అందులో ఉత్తమమైనది మానవ జన్మ. ఇతర జీవులకు లేని సౌకర్యాలు 
మానవులకు ఉంటాయి. మానవులు, వారు పుట్టిన ఉన్నత కులము 
వలన గానీ, వారు చేసే కర్మల వలన గానీ, వయస్సు వలన 
గానీ, వారి రూపము వలన గానీ, వారు నేర్చుకున్న ఏద్య వలన గానీ, 
వారు సంపాదించిన ధనము, సంపదలు, వాటి వలన లభించే 
భోగములు, సుఖములు వలన గానీ, మానవులకు గర్వం, మదం 
కలుగుతూ ఉంటుంది. . కాని పైచెప్టిన వాటి వలన ఎవడైతే 
గర్వమును, మదమును, అహంకారమును పొందకుండా ఉంటాడో, 
వాడిని నేను అనుగ్రహిస్తాను. 


అనుసరించి రకరకాల జన్మలు ఎత్తుతుం! 


ఒక్కోసారి ధ్యవుడు వంటి నా భక్తులకు నేను రాజ్య 
సంపదలు, భోగభాగ్యాలు ఇస్తాను. దానికీ ఒక కారణం ఉంది. నేను 


191 


శ్రీమద్భాగవతము 


గభాగ్యాల వలన గానీ, 
వారు పుట్టిన పుట్టుక వలన గానీ, వారు నేర్చుకున్న విద్య వలన గానీ 
వారు సతత అవుతారా అని గమనిస్తాను. కాని నా మీద 
అచంచలమైన, వకాగ్రమైన భక్తి, విశ్వాసములు ల్లీ 
లము వలన 5 గానీ, నేర్చుకున్న విద్య వలన గానీ, సంపాదించిన 
ర్యము వలన గానీ లభించిన తుళ్ళమైన ప్రాపంచిక 

లకు, ధనమునకు, సంపదలకు, 

ము ఆవహించదు. 


ప్రసాదించిన రాజ్య సంపదల వలన గానీ, భో 


మోహితులు కారు. వారిని 


me కెల్లా గౌ శ్రేష్టుడు. ఇతడు కి జనన కలక కాటం 


ఇరు ఆక కతలు దాపురించినా ఈ బలి 
ఎను, ధర్మమార్గమును విడిచిపెట్టలేదు. 


నేను అడిగినది మూడు ఈ 
లోకములను ఆక్రమించి ఇతనిని ' మాటతప్పటట్టు చేసాను. 
ఇతడు నా మూడవ పాదమును పెట్టడానికి తన తలను అర్జించి తన 
సత్యనిష్టను, ధర్మనిరతిని నిరూపించుకున్నాడు. అందుకే ఈ బలి 


అరవ ఉరగ వదక కంటు ఎక్కువైన వదలని ఉననా. 


192 


అష్టమస్కంధము 


రాబోవు సావర్ణి మన్వంతరములో బలి చక్రవర్తి మరలా 
ఇంద్రపదవిని చేపట్టగలడు. అప్పటి వరకు ఈ బలి చకవర్తి 
స్వర్ణలోకముకంటే గొప్పదైన సుతల లోకము 3 
ఉండగలడు. ఈ సుతల లోకమును విశ్వకర్మ నిర్మించాడు. ఆ లోకంలో 
వ్యాధులు ఉండవు. మరణం ఉండదు. అలసట ఉండదు. అవమానము 
ఉండదు. ఎటువంటి బాధలు, కష్టములు ఉండవు. సుతల లోకము 
ఇంద్రలోకవ ౨ కన్నా ప్రశస్తమైనది. బలిని ఆ సుతల లోకమునకు 
అధిపతిగా చేస్తున్నాను. 


నకు అధిపతిగా 


ఓ బలిచకవర్తీ! నీవు వెంటనే పోయి సుతల 
లోకాధిపత్యమును స్వీకరించు. సమస్తభోగములు అనుభవించు. 


ఏమీ చెయ్యలేరు. నా సుదర్శన చకము 


భావమును పొందగలవు.” అని శ్రీహ 


అనుగహించాడు. 


నము ఇరువది రెండవ అధ్యాయము 
ఓం తత్లత్‌ ఓం తత్సతడ& ఓం తత్షత్‌ 


193 


శ్రీమద్భాగవతము 


శుకుడు పరీక్షిత్‌ మహారాజుకు వామనావతార కథను 
ఇలా చెప్పసాగాడు. 


“ఆ ప్రకారంగా వామనుడు పలుకగా, బలి యె క్క 
రెండుకళ్లలో ఆనంద భాష్ట్రములు నిండి పోయాయి. భక్తితో రెండు 
చేతులు జోడించి గద్దదమైన కంఠంతో ఇలా అన్నాడు. 


నమస్కరించక ముందే ఏ 
ఐశ్వర్యములు, సుతల లోక ఆధిపత్యమ 
౨ నీ భక్తుడను కావడం చేతనే 
నీ ప్రేమను కురిపించావు. 
నీవు దేవతలనే కాదు రాక్షసులకు కూడా ప్రేమతో అనుగ్ర స్తుంటావు. 
ఇప్పుడు నీవు నా మీద చూ ఎ ఇంతకు ముందు 
దేవతలకు కానీ, లోకపాలకులకు కానీ, లభించలేదు” అని పలికిన 
బలి చక్రవర్తి వామన మూర్తికి, బ్రహ్మదేవునికి నమస్కరించాడు. 
వరుణ పాళముల నుండి విముక్తుడైన బలి చకవర్తి. తన అనుచర 
గణముతో సుతలములో ప్రవేశించాడు. 


రము. నీకు నేను ఇంకా 


ఏ, అన్ని ఇచ్చావు. ఇంతకన్నా 


నాకు ఏం కావాలి. కేవలమ 


మించిన అనుగ్రహ న 


194 


అష్టమస్కంధము 


బలి చకవర్తి వెళ్లిపోగానే ఇందుడు తిరిగి తన 


నరముల నుండి విముక్తుడై సుతల ఆధిపత్య యుగు 
స్వీకరించాడని తెలిసి పవ్లాదు 


ణము ల సంగతి చెప్పనక్కరలేదు! 
ఓ దేవా! బ్రహ్మ మొదలగు దేవతలు నీ పాదపద్మములను 
కడిగిన మధురజలకః మును సేవించి తమ సంపదలను 
పేరైన మా బోటి దా | 
దయను, కృపను పొందగలిగాము. 


ఓ దేవా! నీ లీలలు ఆశ్చర్యమును కలిగిస్తుం! 
మాయాశక్తిచేత ఈ జగత్తును స్యష్టించావు. పోషిస్తున్నావు. 
చేస్తున్నావు. సకల భూతములలో ఆత్మస్వరూపుడుగా వెలుగుతున్నావు. 
నీకు ఎవరిమ్‌దా ప్రేమ గానీ, ద్వేషము గానీ లేవు. అన్ని జీవులయందు 


సమదృష్టి కలిగి ఉంటావు. 


195 


శ్రీమద్భాగవతము 


కానీ నీ భక్తుల ఎడల కాస్త ఎక ్కవ ప్రేమ నాము 
నిన్ను నమ్మిన వారిని రక్షిస్తుంటావు. oY: 


కామధేనువు క ల! తన ట్‌ sa తనను అర్ధించిన 


వారికే, వారు కోరిన | ones ఇస్తుంది. అలాగే నిన్ను శరణు 


కోరిన వారిని నీవు రక్షించడంలో తప్పేముంది.” అని పవ్లాదుడు 


క్రీమహావిష్ణువును ప్రార్థించాడు. 


అప్పుడు వామన మూర్తిగా ఉన్న శ్రీమహావిష్ణువు 
ప్రహ్లోదునితో ఇలా అన్నాడు. “వత్తా ప్రహ్లోదా! నీవు కూడా నీ మనుమడు 
బలితో కూడా సుతల లోకమునకు వెళ్లు. అక్కడ సకల భోగము, ను 
ఇప్పుడు నీవు నన్ను దర్శించడం వలన నీ కర్త 
ఎల్లప్పుడూ మీ వెన్నంటి ఉంటాను. మిమ్ములను రక్షిస్తూ ఉంటాను. 
నునిత్యము గదాధారినై మీ వెంటనే ఉన్న నన్ను చూస్తూ, 
ముల నుండి విముక్తుడవు అవుతావు.” అని పలికాడు 


అనుభవించు. 


ప బడిన బలి చకవర్తి, ఆయన తాత గారు పవ్లాదుడు 


్కరించి, అక్కడి నుండి 


శ్రీమహావిష్ణువుకు పదక్షిణపూర్వకంగా నమః 


196 


జై పకారము యజ్ఞము నిర్విఘ్నంగా నెరవేరుతుంది. 


లో గానీ, తంత్రములో గానీ, ఏ 


197 


శ్రీమద్భాగవతము 


లోకములకు, లోకపాలకులకు అధిపతి అయ్యాడు. 


ఇంద్రుడు మూడు లోకములకు, లోకపాలకులకు అధిపతి 
అయినప్పటికినీ, బ్రవ్మాది దేవతలకు, వేదములకు, సకల ధర్మములకు 
కీర్తికి, లక్ష్మీదేవికి, సకల మంగళ కార్యములకు, వ్రతములకు, 
స్వర్ణలోకమునకు, మోక్షమార్గమునకు ఆధిపత్యము వహించడంలో 
లోకములకు, 
లోకపాలకులకు అధిపతిగా నియమించబడ్డాడు. ఉపేంద్రుడు 


నిపుణుడు అయిన కారణంగా, ఉపేందుడు మూడ 


లోకపాలకులందరికీ అధిపతి కావడాన్ని సకల పాణులు సంతోషంతో 


అంగీకరించాయి. 


తరువాత ఇంద్రుడు, బ్రహ్మ ఆదేశాను సారము, ఉ 
పేంద్రునితో సహా విమానము ఎక్కి స్వర్లలోకమునకు వెళ్లిపోయాడు. 
ఉపేంద్రుని రక్షణలో ఇంద్రుడు త్రిలోకాధిపత్యము స్వీకరించాడు. 
తరువాత బ్రహ్మ, శివుడు, సనత్కుమారుడు, భృగువు, పితరులు, 
భూతగణములు, సిద్ధులు, ఇతరులు అందరూ కలిసి ఉపేందుని, 
ఉపేంద్రుని తల్లి అదితిని ప్రశంసిస్తూ తమ తమ స్థానములకు 
వెళ్లిపోయారు. 


ఓ పరీక్షిత్‌ మహారాజా! నీకు ఇప్పటిదాకా విన్న వారి 
పాపములను ప్రక్షాళనచేసే వామన చరిత్ర చెప్పాను. ఈ వామనుడి 
కథ వింటే ఈము అన్నీ నశించిపోతాయి. వారందరూ ఉత్తమ 
గతులను పొందుతారు. ఈ చరిత్రను దేవాతారాధనలలోగానీ, 
పిత్యకార్యములలోగాన్‌, చదివినా, వినినా; ఆయా ఆరాధనలు, 


198 


అష్టమస్కంధము 


ోషరహితములు అవుతాయి. 


హోవిష్టువు యొక్క మహిమను వశిష్టుడు ఇలా 
కీర్తించాడు. సర్వవ్యాపి అయిన శ్రీమహావిష్ణువుయొక్క మహిమను 
పూర్తిగా అవగాహన చేసుకున్న వాడు, ఈ భూమిమీద ఉన్న ఇసుక 
రేణువులనుకూడా లెక్క పెట్టగలడు. కాని అటువంటి వాడు ఇప్పటి దాకా 
పుట్టలేదు. ఇంకమీదట పుట్టబోడు.” అని అన్నాడు వశిష్టుడు.” అని 
వామన చరిత్రను శుకమహర్షి పరీక్షిత్‌ మహారాజుకు వినిపించాడు. 


ఓం తత్షత్‌ ఓం తత్షత్‌ ఓం తత్సత్‌ 


ఇరువది కం క అధ్యాయం యము. 


వామనావతార చరిత వినిన తరువాత పరీక్షిత్‌ మహారాజు 
శుక మహర్షిని ఇలా అడిగాడు. 


“ఓ మహర్షీ! నాకు తమరు ఎన్నో విషయాలుచెప్పారు. కాని 
శ్రీమన్హారాయణుని అవతారములలో మొట్ట మొదటిది అయిన 
మత్స్యావతార కథను వినిపించలేదు. జగన్నాధుడయిన శ్రీహరి ఒక 
చిన్న చేప అవతారమును ఎలా ఎత్తాడు. ఎటువంటి లీలలు చేసాడు. 


199 


శ్రీమద్భాగవతము 


ఇంతకూ ఏ కార్యమును సాధించడానికి శ్రీహరి చేప అవతారము 
దాల్భవలసి వచ్చింది. ఎందుకంటే చేప ఎప్పుడూ నీళ్లలో ఉంటుంది. 
తామస ప్రవృత్తికలది. లోకంలో చేపను ఎవరూ లెక్కచెయ్యరు. పైగా 

మె తింటారు. మరి అటువంటి రూపమును శ్రీహరి ఎలా, ఎందుకు 
. నాకు వినవలెనని కుతూహలవ 
వివరించండి.” అని వినయంగా అడిగాడు పరీక్షిత్‌. శుక మహర్షి ఇలా 
చెప్పసాగాడు. 


ుగాఉంది. దయచేసి 


“ఓ పరీక్షిత్‌ మహారాజా! శ్రీమన్నారాయణుడు ఏ అవతారము 
ఎత్తినా అది లోకరక్షణార్థమే కదా! ఈ లోకములో ఉన్న గోవులను, 
బ్రాహ్మణులను, దేవతలను (సాధు జనులను వేదములను, ధర్మమును, 
అర్ధమును రక్షించడానికే శ్రీమహావిష్ణువు ఇన్ని అవతారములు ఎత్తాడు. 
అందులో మత్స్యావతారము కూడా ఒకటి. 

మహారాజా! భగవానుడు దేవతలలో, మానవులలో, 
జంతువులలో,పశుపక్షాదులలో, అన్ని జీవులలో ఆత్మస్వరూప 
వెలుగుతున్నాడు. కాని ఆయనకు ఆయా జీవుల గుణము 
అంటవు. ఆయనకు గొప్ప శరీరము అనీ, నీచ శరీరము అనీ, గొప్ప 
భావము అనీ, నీచ భావము అనీ భేదము లేదు. ఆయనకు అందరూ 
సమానమే. వాయువు రూపంలో అన్ని జీవులలో విహరిస్తుంటాడు. 
ఎక్కువ, తక్కువ తేడాలు మనలో మాత్రమే ఉన్నాయి. కాబట్టి 
భగవానునికి మత్స్యావతారము అని కానీ, నరసింహావతారము అని 
కానీ భేదభావము లేదు. అన్ని ఆయనకు సమానమే. 


200 


అష్టమస్కంధము 


ఓ మహారాజా! పోయిన కల్పము అంత్యకాలమ 


బహ్మ గారికి రాతి అయిన సందర్భంలో, బ్రహ్మదేవుడు నిదపోయాడు. 


ఆడి 


అప్పుడు నైమిత్తిక పళయం సంభవించింది. ఆ సమయంలో అన్ని 
లోకములు నీటిలో మునిగిపోయాయి. బహ్మగారు నిదిస్తున్న 


గురు 
వేదములను దొంగిలించుకొని పోయాడు. 


అభ్యసిస్తున్నవారు, వేదములను చదివి అర్థం చేసుకుంటున్న వారు 


ఎంత మంది ఉన్నారు? చాలా మందికి వేదములు అంటే ఏమిటో 
వేదములు ఎన్లో తెలియవు. ఈ 
జరుగుతుంటాయి. వేదములు చదివితే వచ్చేవి కావు. గురుముఖతా 
నేర్చుకోవాలి.కంఠస్థం చేయాలి. అవి తరతరాలుగా వంశానుగతంగా 


ేదవిద్య ఈ విధంగానే 


పరిణామాలు పతి కల్పంలో 


వస్తున్నాయి. వేల సంవత్సరాల నుండి . 


రక్షింపబడుతూ 


ఉంది. ౨ 


కాబట్టి, నీటిలో సంచరించడానికి వీలుగా వ ఎత్భ్రావతారమును 


లను అపహరించాడు అన్న విషయం 


తెలుసుకున్నాడు శ్రీహరి. మ నిగి ఉన్నాయి 


ధరించాడు. 


ఓ మహారాజా! జరిగిపోయిన కల్పములో చాక్షుష 


మన్వంతరములో సత్యవ్రతుడు అనే రాజర్ని ఉండేవాడు. ఆయన 


201 


శ్రీమద్భాగవతము 


వైవస్వత మన్వంతరవ అ ' శాధ్ధదేవుడు అనే పేరుతో జన్మించాడు. 


ఎలో ఒకరోజు ఆ సత్త క్యవ్రతుడు 
లో స్నానం చేసి! పితరులకు తర్హణము 


గులో ఎందుకు ets wn నునీకు భారం అయనా! ” ఈ 


దినంగా అడిగింది. 


ములో ఉన్న నీటిలో & విడిచిపెట్టాడు. 


ఆ చేప పిల్లను తీసి తన కమండల 
తనతో గూడా ఆ చేపపిల్లను తన ఆశమః 


రాతి గడిచింది. తెల్ల వారింది. రాజు ఆ చేప = ఎలా ఉందో అని 


కమండలములోకి తొంగి చూచాడ 


అ 


. ఆ చేప పిల్ల ఆ కమండలమును 
పూర్తిగా ఆకమించింది. దానికి అటు ఇటు తిరగడానికి స్థలం లేదు. 
అది చూచిన రాజు ఆ చేపను కమండలము లోనుండి తిసి ఒక 
నొట్టిలో విడిచిపెట్టాడు. ఆ తొట్టిలో విడిచిపెట్టిన కొంచెం సేపటికి ఆ 


చేప తొట్టి నిండా పెరిగిపోయింది. అప్పుడు ఆ చేప రాజుతో ఇలా అంది. 


202 


అష్టమస్కంధము 


“కు రాజా! ఈ నీటి నాకు చాలడం లేదు. ఎక్కడన్నా 
విశాలంగా ఉండే నీటివనరులో నన్ను వదిలిపెట్టు.” అని అడిగింది. 
ఇదంతా ఆశ్చర్యంగా గమనిస్తున్న ఆ సత్యవ్రతుడు ఆ చేపను తీసుకొని 


పోయి ఒక పెద్ద చెరువులో వదిలిపెట్టాడు. క్షణాల తోఆ చేప ఆ తకు 


ల 


పూర్తిగా ఆకమించింది. 


నేను సురక్రితంగా నివసించగలిగే జలాశయము మరొక 
చూపించు.” అని అడిగింది. సత్యవ్రతుడు ఆ చేపను అక్కడి నుండి 
డంతో, 


౧ చాలడం లేదయ్యా! 


మరొక జలాశయమునకు తీసుకొని వెళ్లాడు. అది చాలక పోవ 


“అదేమిటయా మహారాజా! ఈ జలచరవ 
భయపడికదా నేను నిన్ను శరణు కోరింది. ఇప్పుడు ఈ సముద్రములో 
ఉన్న. లు మొదలగు జలచరములు నన్ను 


పాధేయపడింది. 


వేప ఎవరో తనను ఆటపట్టిస్తూ ఉందని, మోసం 


డికి అనుమానం వచ్చింది. ఆ చేపను నిలటిసి 


ఉందని సత్యప్ర వ్ర 


203 


శ్రీమద్భాగవతము 


“నీవు ఎవరు? ఈ చేపరూపంలో నన్ను ఎందుకు మోసం 
చెస్తున్నావు? ఇ ఒకే a రోజులోనే నీవు నూరు యోజనముల వెడలు 


ఆ! ఇప్పుడు తెలిసింది. నీవు సామా 
వూపానివి. సకల జీవులను సంరక్షించడానికి ఈ 


న్యుడవు కావు. సాక్షాత్తు 


కా. 


ఓ దేవదేవా! నేను నీకు శరణాగతుడను. నీ భకుడను 
నన్ను కరుణించు. నీకు భక్తితో నమస్కరిస్తున్నాను. ఓ a నీవు ఏ 
ము దాల్చినా, ఏ లీల చేసినా అది లోకకల్మాణము కొరకే కదా! 
రుత ము ఎందుకు ఎత్తవలసి వచ్చింది. నాకు 
వివరించు. ఓ Pe నేను ఇన్నాళ్లు నిన్ను భక్తితో సేవించినది వ్యధా 
పోలేదు. ఈ మతము గా అవతరించి నాకు దర్శనం ఇచ్చావు.నా 
జన్మధన్యం అయింది.” అని భక్తితో ప్రార్ధించాడు సత్యవ్రతుడు 


అప్పుడు మత్స్యముగా ఉగ 


అష్టమస్కంధము 


పళయకాలపు జలములలో మీరు మునిగి పోకుండా రక్షిస్తుంది. 


ఇంతలో జంరూూ 


మారుతము వీస్తుంది. మీరు ఎక్కిన ఓడ 
గాలికి అటు ఇటు ఊగుతుంది. అప్పుడు ఆ ఓడకు వాసుకి అనే 
మహాసర్ధమును తాడుగా కట్టి ఆ వాసుకిని నా తల మీద ఉన్న 
కొమ్ముకు కట్టు. నేను ఆ నావను సురక్షితంగా తీసుకొని పోతాను. ఆ 


bs 

ప్రకారంగా నేను మీరు ఎక్కిన నావతో సహా మరలా బ్రహ్మ నిదలేచి 
సృష్టి మొదలుపెట్టేవరకు 
ఇప్పుడు తెలిసిందా నేను ఎందుకు ఈ మళ్య్యరూపంలో నీ వద్దకు 
చేరానో. నేను చెప్పినట్టు చెయ్యి. నీకు శుభం కలుగుతుంది.” అని 


పలికిన ఆ మత్స్యము 


పళయ కాల జలములలో విహరిస్తుంటాను. 


రూపంలో ఉన్న శ్రీహరి అంతర్జానము అయ్యాడు. 


సత్యవతుడు శ్రీహరి చెప్పినట్టు ఓషధులను, విత్తనములను, 
బుషులను, జంతువులను, మానవులను సమీకరించి శ్రీహరి చెప్పిన 
ప్రళయం ఎప్పుడు సంభవిస్తుందా అని ఎదురు చూస్తున్నాడు. 
మీద 


ఆన్ని 


సము 


ము బడ్డున దర్భలను పరిచి, ఆ దర్జ్థాసనము 


7” 


తూర్తుదిక్కుగా మొహం పెట్ట కూ 


ఇంతలో శ్రీహరి చెప్పిన సమయం ఆసన్నమయింది. ఆకాశం 


అంతా నల్లని మేఘాలతో నిండి పోయింది. వర్షం మొదలయింది. 


వేగంగా వీస్తూ ఉంది. సరోవరాలు, నదులు, సము 
పొంగుతున్నాయి. భూమి అంతా జలమయం అయింది. అప్పుడు ఒక 


లను ఆ ఓడలోకి ఎక్కించాడు. బుషులు, మునులు, 


205 


శ్రీమద్భాగవతము 


బాహ్మణులు ఆ ఓడలోకి ఎక్కారు. అందరూ ఆ శ్రీమన్నారాయణ 


మూర్తిని స్మరిస్తున్నారు. 


పైనుంచి కుండపోతగా వర్షము. సముద్రాలు, నదులు 
అన్నీ కలిసిపోయాయి. ఉవ్వెత్తున పైకి లేస్తున్న అలల తాకిడికి ఓడ 
ఊగిసలాడుతూ ఉంది. ఇంతలో తల మీద పెద్ద కొమ్ముతో ఒక చేప 
అక్కడకు ఈదుకుంటూ వచ్చింది. ఆ నీళ్లలో నుండి వాసుకి అనే 
మహాసర్దము తన తోకచివరన ఆ ఓడను కట్టుకున్నాడు. తలభాగం 
మత్స్యము తల పైన ఉన్న కొమ్ముకు కట్టాడు. ఓడ బయలు దేరింది. 


ఓడలో ఉన్న సత్యవ్రతుడు, భక్తితో శ్రీహరిని ఈ విధంగా 
ప్రార్ధించాడు. “ఓ దేవాది దేవా! ఈ లోకంలో ఉన్న మానవులు తమలో 
అలుముకున్న అవిద్య అనే చీకటి వలన, వారిలో ఉన్న ఆత్మజ్ఞానము 
నశించి, సంసారము అనే బంధములో చిక్కుకుంటున్నారు. ఎన్నో 
కష్టములను అనుభవిస్తున్నారు. కాని ఈ లోకంలో ఉన్న సత్తురుషులు, 
సాధువులు, జ్ఞానులు తమ శాయశక్తులా ప్రయత్నించి మానవులను 
సంసార బంధనముల నుండి విముక్తులు కావడానికి నాయం 
చేస్తున్నారు. ఆ ప్రకారంగా సంసార బంధనముల నుండి విముక్తులు 
అయిన మానవులకు నీవు మోక్షమును కలుగచేస్తున్నావు. అట్టినీకు 
నమస్కారము. 


ఓ దేవా! ఈ మానవులు అజ్ఞానులు. ఎల్లప్పుడూ 
చేయడంలోనే తమ జీవితాలు వెళ్లబుచ్చుతుంటారు. ఆ కర్మల వలన 
సుఖములను పొందవలెనని తాపత్రయ పడుతుంటారు. కాని వారికి ఆ 


206 


అష్టమస్కంధము 


కర్మల ఫలితంగా సుఖం కలగకపోగా, నిరంతర దుఃఖమే మిగులుతూ 
ఉంటుంది. ప్రాపంచిక విషయములను పొందడానికి కర్మలు 

చేయకుండా, నీ పాదపద్మమ 
కలుగుతుందని వారికి తెలియదు. వారికి ఆ జ్ఞానము కలుగచెయ్యి. 


లను సేవిస్తే, వారికి నిరంతర సుఖము 


బంగారము, వెండి మట్టి పట్టి, మకిల పట్టి ఉంటాయి. 
వాటిని అగ్నిలో వేస్తే ఆ మట్టి, మకిల అన్నీ పోయి శుద్ధమైన బంగారము, 
వెండి మిగులుతుంది. అలాగే, జీవిత మంతా ప్రాపంచిక సుఖముల 
కోసరం కర్మలు చేసి మలినమైన మనస్సులు నీ పాదములు 
సేవించడం వలన పునీతమవుతాయి. 


ఈ లోకానికే గురువు నీవు. అవ్యయుడవు, పరమేశ్వరుడవు, 
జగద్గురువు అయిన నీకు నమస్కారము. ఈ లోకంలో మానవులు 
ఎంతో మంది దేవుళ్లను, దేవతలను, గురువులను, తోటి మానవులను 
దేవుళ్లుగా నమ్మ, పూజిస్తుంటారు. కాని వారు చేసే పు 
కలిగే ఫలము, నిన్ను పూజిస్తే వచ్చే ఫలములో పదివేల వంతు ఫలము 
కూడా ఉండదు. ఈ విషయం వారికి తెలియదు. అటువంటి నీకు 


రజల వలన 


మానవులు, తమ తమ కోరికలు తీరడానికి గాను, తమ 
తోటి మానవులను దేవుళ్లుగానూ, దేవతలు గానూ నమ్మి పూజలు 
చేస్తుంటారు. ఇది ఎలా ఉందంటే ఒక గుడ్డివాడు మరొక గుడ్డివాడికి 
ూపినట్టవుతుంది. ఒక అజ్ఞాని మరొక అజ్ల్ఞానినే గురువుగానూ, 
దేవుడిగానూ పూజిస్తాడు. కాని నీ పాదములను ఆశ్రయించడానికి 


207 


శ్రీమద్భాగవతము 


ఎవరూ పయత్తించరు. నీవు స్వయంగా పకాశిస్తుంటావు. నీవు ఈ 
లోకానికి గురువు. ఆత్మతత్తమును తెలుసుకోడానికి నేను నిన్ను 
ఆశయించాను. నిన్ను గురువుగా స్వీకరించాను. 


ఓ దేవా! ఈ లోకంలో ఉన్న గురువులు తమకు తెలిసిన 
ప్రాపంచిక విద్యనే తమ శిష్కులకు ఉపదేశిస్తారు. దాని వలన 
క్లానము పెరుగుతుందే తప్ప ఏమీ ప్రయోజనము 


సనాతనమైన జ్ఞానాన్ని ఉపదేశిస్తావు. మమ్ములను మోక్షమార్లంలో 


ము ఓ నీ బోధనల వలన మానవుడు తన గురించి తాను 
లడు. తన కర్తవ్య మును గుర్తించగలడు.. 


ఓ దేవా! నీవు ఈ సమస్తలోకములను సుహ్యద్భావంతో 
చూస్తుంటావు. నీవు అందరినీ సమంగా చూస్తావు. నీవు అందరికీ 
ప్రియుడవు. ఈ లోకములన్నీ నీ అథినంలో ఉన్నాయి. నీవు అందరిలో 
ఆత్మస్వరూపుడుగా వెలుగుతున్నావు. నీవు అందరికీ హితమును 
ఉపదేశిస్తావు. నీవు జ్ఞానస్వరూపుడవు. నీవు సత్యస్వరూపుడవు. నీవు 
తప్ప మిగిలినవి అన్నీ అసత్యాలే! 

(అంటే ఆత్మ ఒకటే సత్యము నిత్యము. ఈ ఆత్మ ఉండే దేహము, ఈ 
ప్రకృతి నిరంతరము మార్పులకు లోనవుతూ ఉంటుంది. మారిపోతూ 
ఉంటుంది. మారకుండా ఉండేది ఆత్మ ఒకటే.) 


నమ్ముకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయి. కాని 
ఈ మానవుల మనసులు అన్నీ చెడ్డ క కోరికలతో, చెడ్డ బుద్ధులతో, 


208 


అష్టమస్కంధము 


చెడుసంకల్పములతో నిండి ఉంది. అందువలన ఈ దేహమే సత్యము 
నిత్యము అనుకుంటాడు. ఈ దేహములో ఉన్న నిన్ను తెలుసుకోడానికి 
పయత్నించడు. 


ఓ దేవా! నాకు ఆత్మజ్ఞానము పసాదించు. ఆత్మజ్ఞానమును 
నీవు ఒక్కడివే ప్రసాదించగలవు. అందుకే నిన్ను శరణువేడుతున్నాను. నీ 
గురూపదేశములతో నాలో ఉన్న అజ్ఞానమును పోగొట్టి నాకు 
ఆత్మజ్ఞానమును ప్రసాదించు. నీ గురించి తెలుసుకొనేటట్టు చెయ్యి.” 


అని సత్యవతుడు పరమాత్తగు పార్టించాడు. 


జా 


సత్మవ్రతుని ప్రార్థనలకు సంతోషించిన పరమాత్మ, 
మత్ల్యరూపంలో పడవను లాగుతూనే సత్యవ్రతునికి దివ్యమైన 
ఆత్మతత్తమును, సాంఖ్య యోగమును, పురాణములను బోధించాడు. 
ఓడలో కూర్చున్న సత్యవ్రతుడు, బుషులు, మునులు,మానవులు 
మత్మరూపంలో ఉన్నపరమాత్మ బోధించిన పరమాత్మతత్వమును, 
సాంఖ్యయోగమును, పురాణమును శద్ధతో విన్నారు. 
(ఈ పురాణమే మళ్ల పురాణముగా లోక ప్రశిద్ధిచెందింది. 


ఇంతలో పళయకాలము అంతరించింది. సముదములు 


(Pa 


శాంతించాయి. బహ్మకు తెల్లవారింది. మత్తరూపంలో ఉన్న పరమాత్త 


పొయి గీ; వుడు అనే రాక్షసుని సంహరించి, వేదములను 
పునరుద్ధరించాడు. 


209 


శ్రీమద్భాగవతము 


(ఓడలో ఉన్న మునులు, బుషులు తాము వల్లె వేసిన వేదములను 
తమ శిష్కుల ద్వారా మరలా లోకంలో వ్యాప్తిచేసారు అని భావన. 
హయగ్రీవుడు అంటే మనలో ఉన్న అజ్ఞానము, అవిద్య అనే చీకటి అని 
కూడా చెప్పవచ్చు. మనలోని అవిద్యను అంతం చేస్తే, జ్ఞానము 
కలుగుతుంది. (Where Ignorance ends awareness be- 
gins .....స్వామి చిన్మయానంద 


ఓ పరీక్షిత్‌ మహా 
తరువాత మన్వంతరములో అనగా వైవస్వతమన్వంతరములో వైవస్వత 
మనువుగా జన్మించాడు. ఆయన పేరే శాద్ధదేవుడు. 


రాజా! ఆ నాటి సత్యవత మహారాజు 


ఓ పరీక్షిత్‌ మహారాజా! మత్సావతారకథను ఎవరు 
చదివినా, వినినా, సకల పాపముల నుండి విముక్తికలుగుతుంది. 
అప్పుడే మానవుల సంకల్పములు అన్నీసిద్దిస్తాయి. వారు ఉత్తమ 


గతులను పొందుతారు. 


(అంటే కేవలం ఈ కథ చదివి పుస్తకం తలకింద పెట్టుకొని 
పడుకుంటే ఏమీ కాదు. మ 


౦ందుగా, కేశవ నామాలు, పురుష 
తపుష్టం కూడా రాని గురువులను, ఆడంబరాలతో, 


మానుకొని, చిల్లర న ట్టు సేవించడం మానుకొని, 

నమోభగవతే వాసుదేవాయ” అనే ద్వాదశాక్షరి మంత్రం జపి 

మనలో ఉన్న అజ్ఞానమును అంతం చేసుకొని, ఇ జ్ఞానమనే వెలుగులోకి 
యాణం చేస్తేనే, ఈ మత్స్యావతారకథను చదివినందుకు సార్థకత.) 


210 


అష్టమస్కంధము 


ఓ పరీక్షిత్‌ మహారాజా! మనమందరము, మత్చావతార 
రూపుడు, వేదములను ఉద్ధరించిన వాడు, సత్యవ్రతునకు, 
మహర్షులకు, మునులకు ఆత్మతత్వమును బోధించిన వాడు, 
పురాణములను గురించి చెప్పినవాడు అయిన శ్రీమన్మారాయణ 
మూర్తికి భక్తితో నమస్కారం చేద్దాము.” అని శుక మహర్షి పరీక్షిత్‌ 
మహారాజుకు మత్మావతారకథను వినిపించాడు. 


అష్టమ స్కంధము ఇరువది నాలుగవ అధ్యాయము సంపూర్ణము. 
అష్టమస్కంధము సర్వం సంపూర్ణము 
రుం తత్లత్‌ ఓం తత్సత్‌ ఓం తత్లత్‌ 


211 


నవమస్కంథధము 


రామ శ్రీరామ శ్రీరామ 


శ్రీమద్ధ్దాగవతము 


సంస్కృత మూలము 


భగవాన్‌ వ్యాసమహర్షి 


తేటతెలుగులో 


యం.వి.సుబ్రహ్మణ్యం 


చిరునామా: 
2-31, చైతన్యపురి, హైదరాబాద్‌ 500060 
సెల్‌: 9866140619, 9391134792 
ఫోన్‌:0౦040-24048104 


ఏత్యావతార కథను విన్న తరువాత 


ఈ విధంగా అడిగాడు. 


Sd a చం చో 5 గా న్‌ వన సళళ రా 


ఏయేరాజులు ఉన్నారు, వారి వంశ చరిత గురించి వివరించండి.” అని 


భూమి అంతా జలమయము 


జీవులు నశించి పోయాయి. సూక్ష్మ రూపంలో ఉన్న పరవ 


నవమస్కంథధము 


భార్య వే పేరు శద్ధ, వారికి ౬ ఇక్ష్వాకువు, న్యగుడు, శర్యాతి, దిష్టుడు, 


శ్రీమద్భాగవతము 


యజ్ఞము చేస్తున్నాడు. భర్త కుమారుడు కావాలంటున్నాడు. భార్య 


ఉంది. ఈ విపరీత పరిణామాల వలన 


పూర్తి కావాలంటూ 


“ గురుదేవా! నేను కుమారుని కొరకు యజ్ఞం చేసాను. 


బ్రహ్మవాదులు. మీకు తెలియక 


మారె పుట్టింది. ఇది ఎలా జరిగింది? మీరు 
ఎండా ఈ విపరీతం జరుగదు. నాకు 


కలుగుతుంది? ren వాక్కులు అ అసత్య పు బు కానట్టు, మహాశక్తి 
వంతమైన వేద మంత్రములక 
జరుగదు కదా! నాకు తెలియక 


చెప్పండి.” అని నిలదీసా 


) ఇటువంటి విపరీత ము 


పండా ఏదో జరిగింది. ఏం జరిగిందో 


ఏమి కారణము. నాకు తెలియాలి.” అని ప 


నవమస్కంథధము 


ఇదంతా శద్దాదేవి ॥ మాటలు విని హోత చేసిన 


జరిగిన నన ం శ్రాద్ధదేవుడికి - చెప్పాడు. 


“రాజా! ఇది హోత ౩ 
నా తపశ్శక్తితో న క TO 0 క న ట్టు చ వగ 
. వెంటనే శద్ధకు పుట్టిన ఆడపిల్లను మగ 


చింతించవదు. 
పలికాడు వశిష్టుడు 


శ్రీమద్భాగవతము 


ేహము కలిగింది. 


రూ స్త్రీలుగా ఎందుకు 
ఏమిటి? ఆ పదేశానికి 


నవమస్కంథధము 


a 


పు ఇలాదేవికి పురూరవుడు 


రున్నాళ్లు ఇలా స్త్రీగా ఉండాలా అని ఆలోచించి 


పెట్టాను. దీనిని అతికమిస్తే శిక్ష తప్పదు. కాని ఈ సుద్యుమ్ముడు మీ 


నవమస్కంధము 


శ్రీమద్భాగవతము 


పడింది. ఆవు తల తెగి కింద పడింది. కాని ఆ వేటుకుపెద్ద పులి చెవు 
అక్కడి నుండి పరుగెత్తింది. 


కూడా తెగాయి. పెద్ద పులి పెద్దగా అరుస్తూ 
త్రము తన కత్తి దెబ్బ పెద్దపు 


నవమస్కంథధము 


మనువుకు ఆఖరి కుమారుడు అయిన కవి అనే వాడు 


ంలోనే రాజ్యం వదిలిపెట్టి సన్మాసం స్వీకరించాడు. అ అడవులకు 


శములోని రాజులు అందరూ క్షత్రియ 


ను వదిలిపెట్టి బ్రాహ్మణ ధర్మమును 


టు ల పను న టు 
Ps ఇంద్రసేనుడు ఆ 


శ్రీమద్భాగవతము 


నవమస్కంధము 


కుమారుడు వివింశతి. వివింశతి 


డు. దానికి బు 


కుమారుడు సంవర్తకుడు. అటువంటి యజ్ఞము అంతకు ముందు 
ప్పుడూ జరగలేదని ప్రతీతి. ఆ యజ్ఞములో వాడిన పాత్రలు అన్నీ 
| యజ్ఞములో ఇంద్రునికి సోమరసం 


బంగారముతో చేయబడ్డాయి. ఆ 


అందజేసారు. బ్రాహ్మణులకు అంతులేని దక్షిణలు ఇచ్చారు. ఆ 
మరుత్తుని కుమారుడి పేరు దముడు. అతని 


త్యణబిందువు. 


శ్రీమద్భాగవతము 


ను పరిపాలించాడు. ఈ 


తృణబిందువు ఈ భూమండలము 
త్యణబిందువును అలంబు 


కొంతమంది కుమారులు, ఇలావిల అనే కుమార్తె జన్మించారు. ఈ 


ష అనే అప్టరసన వివాహమాడింది. వారికి 


౦ చేసుకుంది. వారి కుమారుడే 


ఇలావిల విశవసు అనే వాడిని వివాప 
యక్షరాజు అయిన కుబేరుడు. 


యమునకు దేవజుడు, క్యశాశ్వుడు అనే ఇద్దరు కుమారులు 
కలిగారు. క్యశాశ్వుని కుమారుడు సోమదత్తుడు. 
పన యాగము చేసి మహావిష్ణువును తృప్తి ప 


నము రెండవ అధ్యాయము 
ఓం తత్సత్‌ ఓం తత్సత్‌ ఓం తత్లత్‌ 


ర ఆడు ఒడి 


నవమస్కంథధము 


చేయవలసిన క కర్తవ్య కర్మలయందు అనాడు ఈ శర్వా 


మం “8 


డు వెలుగులు మల మిల ప్రకాశిస్తున్నాయి. సుకన్యకు ఈ దేమిటో 
నే కోరిక కలిగింది. పక్కనే ఉన్న ఒక పుల్లను తీసుకొ! 

లలో గుచ్చింది. వెంటనే ఆ పుట్టకు ఉన్న 

యొదలయింది. సుకన్య 


డిపోయింది. సుకన్య భయపడి పరుగుపరుగున తన తండి 


ర 


శ్రీమద్భాగవతము 


సైనికులకు భరించలేని కడుపు నొప్పి మొదలయింది. వారికి మల 


చూడటం, దానికి ఉన్న be ములు ఉండటం, తాను బాల్య 


రక్తం రావడం, జరిగింది జరిగినట్టు చెప్పింది. ఆ మాటలు విన్న ఈ 


కోరాడు. చేసిన అపరాథమునకు ప్రాయశ్చిత్తంగా తన ణీ ss 
వ్యవనునికి ఇచ్చి వివాహం చేయ దలిచాడు. దానికి 
లో వదిలి పెట్టి వెళ్లిపోయా 


నవమన్మంధము 


రోజునుండి సుకన్య తన వ్యవనుని మనసు తెలిసి 


ము 0 పాద్యము 
కుమారులను ఇలా అడిగాడు. 


అలా కొంత కాలము 


పసాదించండి. ఇప్పటి దాకా మీకు యజ్ఞ యా 
రసమును తాగే అర్హత లేదు. నేను a ఆ అర్హత 


ము andere ఉన్న స సరస్సు సిద్ధ సరస్సు, 


శ్రీమద్భాగవతము 


స వ్య ౧ ముసలి వాడు. చర్మం 
ముడుతలు పడి మ ఉంది. నడవలేకుండా ఉన్నాడు. 
అటువంటి ప. పట్టుకొని 


a_ 


తులు, అందమైన వారు, ఒంటినిండా పూలమాలలతో 


్వినీ 6 దేవతలను వ వార్చించింది. see 


«థి 


సంతోషించిన అశ్వినీదేవతలు, తమ 
ెపములతో ఆమె ముందు నిలిచారు. నవయౌవనుడుగా 
ఆమెకు అప్పగించి, అశ్వినీదేవతలు వెళ్లిపోయా 


నవమస్కంధము 


లేకపోయాడు శర్యాతి. కోపంతో ఇలా అన్నాడు. 


య్య్మాడు.” అని జరిగినది అంతా విశధంగా చెప్పింది. 


జరిగినది అంతావిన్న శర్యాతి ఆనందంతో పొంగిపోయా 


శ్రీమద్భాగవతము 


తరువాత తాను వచ్చిన పని అల్లుడు చ్య 
్యవనుడు యజ్ఞం చేయడానికి ఒప్పుకున్నాడు. ఆ యజ్ఞ, 
అన్న మాట పకారము అశ్వినీ దేవతలకు సోమరసపానవ 


డు. అశ్వినీ దేవతలకు ఒక పెద్ద పాతనిండా సోమరసం 
ఏంతో మండిపడ్డాడు. వెంటనే 


మాతో సమానంగా వారికి సోమపాన పాత ఇవ్వడం ఉచితం కాదు.” 


అని అన్నాడు ఇందుడు. 


ల నాకు నవయౌవనాన్ని ప్రసాదించారు. 
| లో సోమరసం ఇస్తానని వాగ్డానం 


కులకు ఇందుడు శాంతించాడు. ఆ 


శర్మాతి మహారాజుకు ఉత్తానబర్హి ఆనర్హుడు, భూరిషేణుడు 


కుమారులు కలిగారు. వారిలో ఆనర్తునకు రేవతుడు 


20 


నవమస్క్యంధము 


రము ద్వారక అయింది. 


తమ నివాసంగా చేసుకున్నారు 


21 


శ్రీమద్భాగవతము 


Re కలి యుగములు నాలుగు కలిపి ఒక 


or తేత, ( 


బ్రహ్మగారు ఇలా ఆః జ్ఞాపించగానే, కకుద్మి తన కుమార్తె 
రేవతిలో కలిసి భూలోకమునకు వచాడు. భూలోకంలో తన రాజము 
గానీ, తన వారు [గ ఎవరూ లెకపోవడం గమగి 


శ్రీకృష్ట్ణులవారి అన్నగారైన ames వద్దకు వెళ్లాడు. బ్రహ్మ గార 


ఓం తత్షత్‌ ఓం తళ 


క్‌ 6 ఓం ౦ తళ్లత్‌ 


22 


నవమస్క్యంధము 


తిరిగి వచ్చాడు. తన సోదరులను 
ఇమ్మని అడిగాడు. దానికి అతని సోదరులు ఈ 


చెప్పారు. “మా తండ్రి ఆస్తిని మేము పంచేనుకున్నావ 


విధంగా నమాధానం 


లు ప్‌ కనా 


భాగానికి నా ee న, సక క ae అని అ Ne 


ు.” అని అన్నాడు. దానికి 


0కు నువ్వు కావాలి. నా వాటా కింద నిన్నే 


23 


శ్రీమద్భాగవతము 


౦టాను” అని అన్నాడు. ఆ మాటలకు నభగుడు ఎంతో 


“కుమారా! నీకు అపారమైన ధనము వచ్చే ఉపాయం నేన 
చెబుతాను. అంగిరస గోత్రికులు ఒక మ హాయజ్ఞము చేస్తున్నారు. వారు 
బాగా తెలిసినవారు, టను? లు అయినప్టటికినీ, ప్రతి 
ఆరురోజులకు, మంత్రాలు మర్చిపోతుంటారు. నీవు అక్కడకు పోయి 
వారు మర్చిపోయిన మంత్రములను జ్ఞాపకం చేస్తూ 
కాకుండా, వైశ్వదేవులకు సంబంధించిన రెండు సూక్తములను 
బోధించు. యజ్ఞము 
యజ్ఞము ులో మిగిలిన ధనము అంతా నీకే 


వెళతారు.” అని అన్నాడు. 


ఉండు. అంతే 


పూర్తి కాగానే, అంగిరన గోతీకులు ఆ 


అంతా నాభాగునికి ఇచ్చి స్వర్గమునకు వెళ్లి 


ఏడు ఆ ధనమంతా తీసుకోడానికి ప్రయత్నించాడు. 
కూ నుండి ఒక నల్లటి పురుషుడు అక్కడికి వచ్చాడు. 
“ఈ ధనమంతా నాది” అని అన్నాడు. దానికి నాభాగుడు “ఈ 
ధనమును నాక గోతీకులైన బుషులు నాకు ఇచ్చారు. 
కాబట్టి ఈ ధనము నాది. టీని మీద నీకు ఎలాంటి హక్కులేదు.” అని 


ఇంతలో ఉత్తర దిక 


24 


నవమస్క్యంధము 


ఏయు తలెత్తింది. ఇద్దరూ 
ఏద్దకు వెళ్లారు. వారిద్దరి 


సత్యము పలికాడు. నీ తండ్రి లి స నాకు 
ధనమంతా నీకే ఇస్తున్నాను. తీసుకో. 


చాలా ఆనందం కలిగింది. ఈ 


25 


బులను సు 


అచంచలమైన భక్తి కలిగి యు. 


26 


పరిపాలించాడు. కాని 


నవమస్కంథధము 


వేరేవాటిని ఆరగించేవాడు కాదు. తన కాళ్లను శ్రీహరి మందిరములకు 


27 


ఈ పకారంగా అంబరీషుడు శ్రీహరి మీద భక్తితో, 


28 


నవమస్కంథధము 


ర్‌ షుడు జఒజకసంవత్తరంపాటు 


యి 


) రంలో, శ్రీహరిని ఆరాధించాడు. పూజలు 


అభిషేకములు స్ట నివేదనలు సమర్చించాడు. 


భోజనము + వయవలసిందిగా దుర్వాసుని పార్ల 
సుడు అంగీకరించాడు. స్నానము చే 


కు వస్తున్నాయి. తాను ద్వాదశి 


ను మిగిలి ఉంది. కాని 


తము అంతా ద్వాదశి 


పారణమీదనే ఆధారపడి ఉంది. ద్వాదశి నాడు 
చేసిన వ్రతం అ అంతా వ్యధా అవుతుంది. 


ూడా ఆలోచించి బాహ్మణులు చెప్పినది 


డు. అంటే నీరు తాగడం 


తాగి ఉపవాసవతమును పూరిచేసాడు. దుర్వాసు! 


30 


నవమస్క్యంధము 


అన్నాడు. “ఓరి వా బ్రాహ్మణ 
అవమానిస్తావా! బ్రాహ్మణునికి భ పట పెట్టకు ఉండా నీవు తింటావా. 
నివు రాజువు అనీ, నీకు సంపదలు ఉన్నాయనీ, నీవే దేవుడవనీ నీకు 
గర్వం పెరిగింది. నీవు దేవుని యందు భక్తిలేదు. అందుకే ధర్మాన్ని 

్ర్‌ అతిధికి భోజనం పెట్టకుండా, నీవు 

వ డే అనుభవిస్తావు” అంటూ 

దుర్వాసుడు తన తలకు కట్టిన జడల నుండి ఒక జట తీసి దానిలో 
నుండి ఒక కాలాంతకురాలైన కృత్య అ అనే శక్తిని 


ఇ 


సృష్టించాడు. ఆ శక్తిని 


అంబరీషుని చంపమని ప్రయోగిం+ 


రాసాగింది. కాని 


అంబరీషుడు ఏ మాతర 


కత్తితో ఆ శక్తి అంబరీషుని మీదికి 
తము భయపడలేదు. నిశ్చలంగా ఉన్నాడు. శ్రీహరి 
అంబరీషునికి ప్రసాదించిన చక్రము, 
పూజలందుకుంటున్న చక్రము మాత్రము ఊరుకోలేదు. ఒక్కసారిగా 
పైకి లేచింది. అత మా చంపడానికి వస్తున్న శక్తిని 


ఆగకకుండా, అంబరీషుని మీదికి శక్తిని 


అప్పటి దాకా అంబఠరీషునితో 


చేసింది. అంతటితో 


31 


32 


నవమస్కంధము 


అని అన్నాడు బ్రహ్మదేవుడు. 


ఎళ్లాడు . పరమ శివుని కాపాడమని శరణు వేడాడు wee 
చూచి శంకరుడు ఇలా అన్నాడు. “ఓ మహర్షీ! నీకు బహ్మదేవుడు అన్ని 
: వకోటి, ఆ జీవకోటికి 


ఆ విష్నువనే శరణు వేడు. నిన్ను తన 5 చకము తుండ కహతు 


wees సాధుజనులనురక్షించే అత వనములు నం 
వాడా! నీభక్తుల పట్ల అపరాధవ 


33 


తమ అధీనంలో ఉంచుక న్నారు. నా భక్తులే కాదు, ఆ 


== 


ఇష్టులే! నాభక్తులు, ఆ భక్తులకు భక్తుల 


par.) 


తమ లో ఉంచుకుంటారు. నా భక్తులు క నా 


లను సేవించడం, నా గురించి సత్త్సంగాలు చేయడం తప్ప 


34 


నవమస్కంధము 


35 


మ అల! కోసం సత దిస్సే 


36 


నవమస్కంథధము 


శ్రీమద్దాగవతం 
ee 


తన కాళ్ల మీదపడటం చూచి నివ్వెరపోయాడ 


అతపతేసుడు ఏం జరిగిందో అర్ధం కా లేదు కానీ, దుర్వాసుని 


తరుముతూ వస్తున్న Sos అంబరీషుని కంటపడింది. విషయం 


విష్ణువు చేతిని అలంకరించిన ఓ సుదర్శన 
. సూర్యతేజంతో సమానమైన దానవు. 


౦లో ఉం సే కత సకల అ అస్త్రములను న నాశనం అ నా 
పార్ధన మన్నించి ఈ బ్రాహ్మ ఆయనను కాపాడు. 


37 


5౦లో గొప్పది,నీచమైనది ఉన్నాయి అంటే అవి నీ స్వరూపాలే. 


యు అనుసరించి దేవాసుర యు ఆ లో దేవత 


38 


నవమస్య్కంధము 


సుడు మహదానందభరితుడు అయ్యాడు. 


పశంసించాడు. 


క్షమించరాని అపరాధము చేసాను. 


సుమతీ శతక కర్త 


టూ ఏమి ఉంటుంది! ఎవరి నామం వింటె, ఎవరి 


39 


శ్రీమద్భాగవతము 


ఇవేమీ పు చెవికి sures “బ్రాహ్మణోత్తమా! మీరు 
భోజనం చేయలేదు. భోజన సమ, పో 


కత? అని ని చెప్పి wea pee షక 
తృప్తిగా భోజనము చేసిన 
౭ భోజనం చేయమని చెప్పాడు. 


భోజనమును స్వయంగా వడ్డించాడు. 


౭ దుర్వాసుని కొరకు వేచిఉన్నాడు. సంవత్సర 
కాలము గడిచిన తరువాత దుర్వాసుడు వచ్చిన తరువాత ఆయనకు 
నోజనము పెట్టి, ఆయన చేసిన తరువాతఆయన 
అనుజ్ఞతీసుకొన్న్ష తరువాతనే తాను కూడా భుజించాడు. 


తృప్తిగా భోజనము 


ఇందులో తన మహిమ ఏమీ లేదనీ, అంతా ఆ 


క్తి ముందు Ng కనన ఈ 5 సు 


భావించాడు అంబరీషుడు. ఎల్లప్పుడూ ఆ పరమాత్మయ 


ఉండటం చేత, అంబరీషునికి ప్రాపంచిక విషయములయంః 
విషయ వాంఛల యందు 
తనకుమారులకు రా 


ఆసక్తి నః 
న్‌ా. 


నవమస్కంథధము 


శ్రద్ధతో చదివినా,వినినా, వారికి భగవంతుని మీద భక్తి సు 
ఎన్మారాయణుని అనుగ్రహానికి పాత్రులు అవుతారు. 
తారు.” అని శుక మహర్షి 


రాజా! అంబరీషోపాఖ్మా నమును 


నాయాసంగా 


లభిస్తుంది. ఆ శ్రీవ 


pr.) 


తుదకు ఆ పరమాత్మలో ఐక్యం అయిపో 


జాడు అంబరీషోపాఖ్యానమును వినిపించాడు. 


ఇ 
నవమస్కంధము ఐదవ అధ్యాయము సంపూర్ణము 


ఓం తత్సత్‌ ఓం తత్సత్‌ ఓం తత్షత్‌ 


నవమస్కంధము 


ఏ రాజా! నీకు అంబరీషుని కథ 
చెప్పానుకదా. అంబలీషునికి విరూపుడు, కేతుమానుడు, శంభువు, అనే 
పేరుగల ముగ్గురు కుమారులు జన్మించారు. వారిలో విరూపునకు 
దశ్వుడు, పృషదశ్వునకు రథితరుడు 
రథితరునకు సంతానము లేదు. రథితరుని భార్య, 
బుషి కరుణ చేత బ్రహ్మతేజం ఉట్టిపడే కుమారులను ప్రసవించింది. 
వారందరూ అంగిరనుని వీర్యము వలన పుట్టినవారవడంచేత అంగిరస 


జన్మించారు. వారిలో 


41 


శ్రీమద్భాగవతము 


గోతీకులుగా పిలువబడ్డారు. వీరందరూ gs వనితకు, స 


పుట్టిన వారవడం వలన క్షత్రముతోకూ?( 
పరిగణింపబడ్డారు. 


భారతదేశపు పడమర అంతసుండో ఉన్న 
పడమటి సముద్రము వరకు ఉ ఉన్న రాజ్యముల 
మంది రాజులు అ అయ్యారు. అలాగే తూరు సము, 
విస్తరించిన ప్రాంతమునకు మరో ఇరవై ఐదు 
అయ పూరు. అలాదే 


మంది రాజులు 

భారత దేశపు మధ్య వ్యప్రాంతమునకు పెద్ద వాళ్లు 

య్మూ కారు. దక్షిణ సముద్రము వరకు విస్తరించిన 
ములకు మిగిలిన కర రెండు మంది రాజులు 


వంశము భారతటశము నాలుగు 


అయ్యారు. ఈ విధంగా ఇక్ష్వాకు 


వైపులా విస్తరించింది. 


wa 


42 


నవమస్కంథధము 


ల న్యహ్హము అయింది. వికుక్షికి ఆకలి కకక అందుకని తాను 
ములలో ఉన్న ఒక కుందేలు మా 


ఫ్టితో జరిగిన విషయం ? హం వాడు. ఆ వ 
ర్మకు పనికిరాదనీ చెప్పాడు. ఆ మాటలు విన్న 
ము చేసినందుకు తన 


ఆయనను పరత కకుత్తు డు అని కూ 
ఈపేర్లు ఎలా వచ్చాయో చెబుతాను విను. 


43 


వాహనంగా ఉండటానికి ఇంద్రుడు సిగ్గుపడి అంగీకరించలేదు. కానీ 
ప్పుకున్నాడు. ఇందుడు ఒక 


ముట్టాడు. దేవతలకు దా 


జరిగింది. ఆ యుద్దంలో ఇందవాహుడు దెత్సు6 
థ@ _ 


హుడి పరాకమానికి తట్టుకోలెక 
© ల 


లను ఇందుడికి స్వాధీనం 


యుంచాడు కాబట్టి ఇందవాహునకు 


నవమస్కంథధము 


కుమారుడు "చంద్రుడు. చందుని కుమారుడు యువనాశ్వుడు. 


యువనాశ్వుని కుమారుడు కువలయాశ్వుడు. 


45 


న 

శ As 
(న , 
(©) తో | శ | 
లి ey ఆన 
g 

ర్తి 


బది చది 


బుత్విక్కులు నిద్ర లేచారు. మంత్రజలము 
జలము ఎవరు తాగారు అని అడిగారు. 
ంయూలు నీరు అనుకొని 
ఒకటి తలిస్తే దైవం మరొకటి 


జన్మించాడు. బిడ్డ పుట్టగా నే క న్స్‌ కు. యువనాశ్వుడు 
మగవాడు అవడం వలన స్తనములు లేవు. బిడ్డకు పాలు ఇవ్వలేం క, 
స్త శు. పాలు ఎవరు ఇస్తారు అని అందరూ కంగారు 
పడుతున్నారు. ఆ యజ్ఞము ఇంద్రుని గురించి చెసారు కాబట్టి 
ఇంద్రుడు అక్కడకు వచ్చాడు. బిడ్డ పాల కోసరం ఏడవడం చూచి తన 
మూపుడు వేలిని బిడ్డ నోటిలో పెట్టాడు. ఆ వేలి నుండిఅమృతము 


సవించింది. ఆ అమృతమును తాగాడు ఆ శిశువు. ఆ శిశువు పేరు 


కాని బిడ్డ ఏ 


46 


నవమస్క్యంధము 


భూమిని అంతా 


| S55 


కనిపించింది. అప్పటి దాకా బహ్మచారిగా ఉన్న సౌభరికి ఆ చేపలను 


47 


శ్రీమద్భాగవతము 


కిరాడు. అప్పటికే సౌభరి బాగా 


తా ముడతలు పడిపోయింది. వెంటుకలు 


ఎ) ముసలివాడు. తల వెంటుకలు తెల్లపడ్డాయి. చర్మం అంతా 


ం ఉంది. పైగా నాకు తపస్సు 


ముడతలుపడింది. తలకూడా వణుకుతు 


స్తీకూడా వరించదు. ఆ కారణం 


48 


ుమార్తలను చూపించాడు. నవయవ Sn shale 


ఈ 


సుఖములు అ అనుభవిస్తున్నా అతనిలోని కామ సంబ ంధయిన కోరికలు 
చల్లారలేదు. అతని మనసుకు తృప్తి, శాంతి కలగలేదు. 


మొక్క మైధున కియ 


౧6... 


ప మైధునక్రియ గురించి 


49 


శ్రీమద్భాగవతము 


తనలాంటి సర్వసంగ పరిత్మా( ల స్నేహము మాతమే చేయా? 


కు నూరుమంది పుత ఎలను కన్నాను. ఇప్పుడు 
ఇదంతా 


యాడటంవలనజరిగింది. నన్ను 


) యాభై ౭ భార్యలు, ఐదు వేల సుం సంతానము. 
నేను ఆ మత్స్య ముల మైథున క&ియ 


అనె మాయ ఆవహించింది. దానితో నాలోని జ్ఞానము, 


పెరుగుతున్నాయి కాని తరగడంలేదు.” అని సౌభరి తనలో 


వెళ్లారు. సౌభరి మరలా Maes డం 


రమాత్మలో లీనం అయ్యాడు. 


నవమస్కంధము ఆరవ అధ్యాయము సంపూర్ణవ 


రుం తత్లత్‌ రుం తత్సత్‌ రుం తత్సత్‌ 


50 


నవమస్కంథధము 


నంలో చిన్న మాట. ఇటీవల టివి9 వాళ్లు ఒక 
తాత hos దేశంలోకి ఇంటర్‌నెట్‌ దా 
ది మంచి ఆలోచన. సౌభరి లాంటి 


51 


రీషుడు ఎవరో కాదు. అంబరీషుడు ఈ మాం బ్‌ కుమారుడు. 


ఎ yo రుడన అంబరిషుక YY, జా గంగ ల్‌ ్ట్‌ ల్‌ Y va ఫు అ 


52 


నవమస్కంథధము 


1 AL 


కి కోపించి తిశంకునికి ఛండాలత్వము 
డు. ఛండాలత్వము పొందిన త్రిశంకునికి 
క్‌ వాటు వ్‌ న వెళ్లాలని కోరిక కలిగింది. ఆ కోరికను 


అనుడంపరిపాటి. 


53 


శ్రీమద్భాగవతము 


కుమారుడు హరిశ్చంద్రుడు. ఈ హరిశ్చందుః 


3 వశిష్టునికి తగాదా ఏర్పడింది. 


రాగా జ బలి అనకు అణ అనాడు నూర 


54 


నవమన్మంథము 


కుమారుని యజ్ఞపశువుగా బలి 
కోవాలా అని ఆలోచిస్తున్నాడు. వరుణుడు 


న? నరా చేళి, న తా ర్‌ న అట ఇ _ ఈ జ్‌ కా క్‌ షం ఇ గా నా జ 
> గా డు తనను ఎప్పటికన్నా యజ్ఞిపశున 
తెలిసి, రోహితుడు ఎండి పారిపోయాడు. ఒక సంవత్సరం పాటు 


ఇంటి న 


55 


శ్రీమద్భాగవతము 


యె అనే వ్యాధి వచ్చింది. తా న 


పొట్ట పట వన ఉత 
తుడు ఇంటికి పోయి తండ్రిని చూడాలని అనుకున్నాడు. మధ్వ్దలో 


అజీగర్తుడు అనే బాహ్మణుడు ఉన్నాడు. ఆయనకు ముగ్గురు 
కుమారులు. అజీగర్హుని వద్దనుండి ఆయన రెండవ కుమారుడైన 


కీ పుడు అనే బ్రాహ్మణబాలకుడిని ధనం ఇచ్చి కొన్నాడు. శునశే నన్యపుని 


56 


నవమస్కంధము 


రునకు వచ్చిన అలర వ్యాధిని 


డు అని వేరేచోట చెప్పబడింది. ఆ 
రులు రచించాడు. 


పుని విశ్వామిత్రుడు రక్షించి 


ఆడి 


పుడే బుగ్వేదవ 


బక బంగారు రథమును బహూకరించాడు. అప్పటి త. 
హరిశ్చంద్రుడు ఆడిన మాట తప్ప కుండా సత్యము పలకడః స్‌ 


57 


శ్రీమద్భాగవతము 


ది = po CU 


వచ్చింది. ఏరుజుడికే ఇచ్చిన పే తప్పిన హరిశ్చంద్రుడు । సత్యసంధుడు 


లు 


రాద న్‌ త్ర అ 


58 


నవమస్య్కంధము 


నిశ్చయించింది. కాని ఆ సమయానికి ఆమె 
ఆమె నగరానికి తిరిగి వచ్చింది. 


శ్రీమద్భాగవతము 


అపహరించాడు. ఆ సగరునకు కన సుమతి అనే ఇ ఇద్దరు భార్యలు. 
సుమతికి 60,000 మంది 


కపిలుడే వము అనహాతంచాడు 
చేసాడు ఇంద్రుడు. ఇంద్రుని మాయకు న్య నం 

అతు మహర్షిని చూచి . gi 

మును అపహరించి ఏమీ తెలియనట్టు కళ్లుమూసుకొని కూర్చుని 

ఉన్నాడు. వీడిని కొట్టండి, చంపండి, నరకండి” అంటు 

మహాముని మీదికి వెళ్లారు. కపిల మహ ర్ని కళ్లు తెరవ తేద 


కపిల 


. కాని 


నవమస్కంథధము 


కోపానికి సగరుని కుమారులు భస్మం అయ్యారు అని అనడం అంత 
డికి అపకారం తలపెట్టడమే 


సమంజసం కాదు. ఒక సత్వగుణ సంపగ 


వారి చావుకు కారణం అయింది అని నాభావన. 


అసమంజసుడికి పూర్వజన్మ స్మృతి ఉంది. త ఈ సంసార 
లంపటం నుండి బయటపడాలని అనుకున్నాడు. తండికి తన మీద 
విరక్తి కలిగేటట్టు చేసి, దేశంవిడిచి వెళ్లాలని అనుకున్నాడు. 


రను సరయూనదిలో 


సగరునికి మొరపెట్టుకున్నారు. సగరుడ 
న్నాడు. తన కోర్కె నెరవేరింది 
డు. పూర్వజన్మలో తాను 
లో తాను పడవేసి చంపిన బాలురను 
అందరినీ మరలా బతికించాడు. 
తండివద్ద సెలవు తీసుకొని అడవులకు వెళ్లిపోయాడు. 


సంపాదించిన 


ఎవరి పిల్లలను వారికి అప్పగించాడు. 


అసలు విషయం 


ంలోని పజలు, అసమంజసుని అపార్ధం 


61 


) మేమెంత! ఆ బహ్మచేత స్యష్టించబడిన మేము, 


ఏణములకు లోబడి, అజ్ఞానంలో పడి 


నవమస్కంథధము 


శమ అంతరంగములోనికి 
స ృష్లావస్థలో కేవలం 


లొ సంత 
థ్‌ ఆ 


A సెం (6 టం దుపహా చ 07 
రు. అటువంటి శుద్దసత్వగుణజ్ఞాన సంపన్నుడవైః 


జ్ఞానమును ఉపదేశించడానికి 


దర్శనభాగము క కలిగింది. నీ దర్శ ba నాలోని మోహము 


63 


జరిపించాడు. తరువాత సగరుడు తన మనుమడు అంశుమంతుడికి 


ము Mi వానప్రస్థమ నకు వెళ్లిపోయాడు. 


డు ఉపదేశించిన మార్గమును అనుసరించి 


నము ఎనిమిదవ అధ్యాయము సంపూర్ణము 
రెం తత్లత్‌ రెం తత్లత్‌ టెం తత్లత్‌ 


64 


నవమస్కంధము 


నవమస్కంధము 


అంశుమంతుడు తన పినతండ్రులకు ఉత్తమ గతులు 
కలిగించడానికి, ఆకాశ గంగను భూమి మీదకు తేవడానికి ఎంతో 
పయత్నం చేసాడు. తపస్సుచేసాడు. కానీ సాధ్యంకాలేదు. 


అంశుమానుని కుమారుడు దిలీపుడు. దిలీపుడు కూడా 
ఆకాశ గంగను భూమి మీదకు తేవడానికి ప్రయత్నించాడు. గొప్ప 
తపస్సు చేసాడు. కాని దిలీపుని వల్లకూడాకాలేదు. 


దిలీపుని కుమారుడు భగీరధుడు. ఇతడు కూడా తన తాత 
తండుల వలె ఆకాశ గంగను భూమి మీదకు తీసుకురావాలని, గంగా 
దేవిని గురించి గొప్ప తపస్సు చేసాడు. అతని తపస్సుకు మెచ్చి 
గంగాదేవి ఆయనకు ప్రత్యక్షంఅయింది. 


వాను. ఏం వరం కావాలో కోరుకో!” 


అని అడిగింది. 


“తల్లీ! నీవు భూమి మీదికి రావాలి. భూమి మీద పవహించాలి. 
భూమిని పునీతం చెయ 


లి.” అని కోరాడు. 


65 


ోగముల యందు, విషయ వాంఛల యందు 


త్తము కలవారు, వేదవేదాంగ 


66 


నవమస్కంథధము 


౨గు నియ ఎంతించడానికి ( ుదుని 


గంగానది భగీరథుని అనుసరించింది. 


ముందు ఒక రథం మీద భగీరథుడు వెళుతుంటే, గంగానది 
ఆయన వెంట పరుగులు తీసింది. ఉత్తర భారత దేశంలో చాలా 


యులను పవిత్రం ఇగూ ప్రవహించింది. సగరుని కుమారులు 


౨ మీదుగా ప్రవహించింది. ఆ పవిత్ర 


స్వర్ణంలో ప్రవపి ౦-చింటది. భూమిమీదికి దూకింది. పరమశివుని 


67 


కుమారుడు సింధుద్వీపుడు. సింధుద్వీపుని 


సర్వకాముని కుమారుని పెరు సుదా 

పేరు సౌదాసుడు. సౌదాసుని భార్య న 
తసహుడనీ, కల్మాషపాదుడు అని కూడా పిలుస్తారు. ఇతనికి 
తానము లేరు. పైగా వశిష 


మ్టనిశాపం వలన రాక్షస 


68 


నవమస్కంథధము 


రాక్షసునికి ఒక తమ్ముడు ఉన్నాడు. అతడు సౌదాసునిమ్‌ 
బట్టాడు. సౌదానునికి ప్రతీ కారం చేయాలని అనుకున్నాడు. సౌదానుః 


69 


నవమస్క్యంధము 


బహ్మ ్మార్ని అ అయితే స. రాజర్నివి. కుమా రుడి తో? తండ్రి 


పారంగతుడు అయిన నా భరగు 


లాంటిది. 


71 


శ్రీమద్భాగవతము 


న సహగమనం చేసింది. 


పన్నండు సంవత్లరమ ంలు హా 


లీల టీ యి DC AIA 
క ఒం 


ముదయంతి గర్భం ధరించింది. 


1 చచంరుగో 


చుడు అని పేరు వచ్చింది. 


72 


నవమస్కంథధము 


క్షత్రియ వంశానికి వీడు 
వంశానికి మూల పురుషు 
తండ్రి దశరథుడు కాడు. 


డు కాబట్టి మూలకుడు అనే పేరుతో కూడా 


రుడే దశరథుడు (రాముని 


సంహరించాడు. దేవాసుర 


యు ఎద్ధం ముగిసింది. ఇంక మానవ 


లోకానికి వెళ్లాలి అన 


ఖట్వాంగుడు చేసిన సాయానికి ఒకవరం ఇవ్లానుకు 
దేవతలు. నీకు ఏం వరం కావాలి అని అడిగారు. “నాకు ఏవరమూ 
వద్దు, నాకు ఇంకా ఎంత ఆయువు మిగిలి ఉంది చెప్పండి” అని 
తలు లెక్కగట్టి “నీకు కేవలం 
సుమారు 45 నిమిషములు ఆయువు 


తారు 


ఆ మాటలు విన్న ఖట్వాంగుడు వెంటనే భూలోకమునకు తిరిగి 


ఆయా స అ Amn 


3 సత్యము కాదని 
నకు అన్ని వరాలు ఇస్తారు అన్నారు కానీ 


73 


“ దేవతలవంటి వారే, తమకు 


యారు. ఇంక నా వంటి ని 
పాక్యతిక విషయముల మీడ 


స్మరించడం వలన, నాకు పాపంచిక విషయముల మీద 


నశించింది. తికరణశుద్దిగా నేను శ్రీహరి శరణుజొచ్చాను. ” అని 


) మొద ఆసక్తి వదిలిపెట్టాడు. మనన ను పరవ రెత్మయందు 
శరము భగవంతుని ధ్యానంలో నిమగ్నమయా 


ఓం తత్సత్‌ ఓం తత్సత్‌ ఓం తత్షత్‌ 


74 


నవమస్కంథధము 


వ్ర ఏడు దశరథుడు. 
ర్ధించగా, శ్రీమహావిష్ణువు తన అంశతోనూ 
అంశలో అంశ) దశరథునకు కుమారులుగా 
జన్మించాడు. వారిపేర్లు రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. 


ఓ పరీక్షిత్‌ మహారాజా! ఈ శ్రీరాముని కథను నీవు 
తత్వదర్శులైన బుషుల వలన చాలాసార్లు వి 


సందర్భంవచ్చింది కాబట్టి క్లుప్తంగా వివరిస్తాను. సావధానంగా విను. 


గొప్ప కార్యము సాధించడానికి, తన తండ్రి దశరథుడు 


a A 


ర్స ర ర yg 


నను వరించమని వచ్చిన 


లక్ష్మణుడు. దానికి పతికారంగా 


రూర్చణఖ అన్న అయిన రా అ ve 
అపహరించాడు. సీతను వెదుకుతూ రామ లక్ష్మణు 
చేరుకున్నారు. న "oe హనుమంతుడు 

సాయంతో సముదము మీద సేతువును నిర్మించి, లంకా నగరము 
ప్రవేశించి, అ మొదలగు రాక్షసులను చంపాడు రావ 


మును నాశనం చేసిన పరశురాముని 


హరించిన ఆ శ్రీరాముడు మనలను రక్షించుగాక! 


నవమస్క్యంధము 


77 


నవమస్కంథధము 


పవేశించా, శం. లంకను ముటడించాడు. వానరసేనలు లంకా నగరంలో 


పవేశించి, లంకా నగరమును ఆక్రమించాయి. భవనములను, 


ఎదుర్కొన్నారు. ఇరువక్షన బులకుపోరు ఘోరంగా సాగిం 


79 


శ్రీమద్భాగవతము 


లను సంహరించారు. 


సీతాదేవిని అపహరించి అధర్మానికి పాల్పడినందుకు 


అద్యష్టదేవత రావణునికి నాయపడలేదు. రావణుని అపజయం 


వరించింది. తన సేనలు అన్నీ నాశనం కాగా, తుదకు | 


వికసించింది. శ్రీరాముడు కూడా చాలా 


మాచి పరమానందభరితుడయ్యాడు. 


నవమస్కంధము 


్కకు వచ్చేటప్పటికి భరతుడు, రాజ్యభోగము 


ములను ధరించి, ధర్ధల క ముద 
ఈ కోసరం ఎదురుచూస్తున్నాడు. ఇది 


వింజాక i 5 తైః ( క జ్‌ ర? న్‌ [౫ | ౧ nw ప 5 NM on 


81 


82 


నవమస్కంథధము 


ధము పదవ అధ్యాయము ంసంపూరము 


ఓం తత్సత్‌ ఓం తత్భత& ఓం తత్లత్‌ 


83 


పదకొండవ అధ్యాయము. 


శుక మహర్షి పరీక్షిత్‌ మహారాజుకు శ్రీరామచంద్రుని 
చరితను ఈ విధంగా చెప్పసాగాడు. 


నసుకు! యిత్విక్కులు తిరిగి ల అం రామునికి 


ఇచ్చారు. శ్రీరాముని ఈ 


విధంగా స్తుతించారు. 


“శ్రీరామచంద్రా! నీవు మాకు లేదు. మేము 
తీసుకోలేదు. అంతా నీదే. నీ దయ వలన మాలో ఉన్న అజ్ఞానము 


ధ్య్మానిస్తుంటారు.”అని పార్టించారు. తరువాత శ్రీ 


జనరంజకంగా పరిపాలించాడు. 


ఒక రోజు రాత్రి శ్రీరామచంద్రుడు తన రాజ్యములో ప్రజలు 
ఎలా ఉన్నారో చూడాలని మారువేషంలో నగరంలో పర్యటించడానికి 


. బక వ్యక్తి తన గురించి తన భా 


బయలు దేరాడు ర్య సీత గురించి 


84 


నవమస్క్యంధము 


్కొడో తిరిగిన నిన్ను నేను ఇంట్లోకి రానివ్వను.” అని తన 
3 తగవులాడుతున్న ఒకవ్యక్తి పలికిన మాటలను విన్నాడు 


౨లో-చించకుండా, సీతను వదిలిపెట్టాడు. 
నాడు. నెలలు నిండిన సీత 


ఆ కుమారులకు జాతక కర్మలు SPR చాడు. అయోధ్యలో 


మాను 


ఏడు దిగ్విజయ 
. వారివద్ద ఉన్న 


అని రాక్షసుని సంహరించి, 


85 


శ్రీమద్భాగవతము 


చెయ్యగలడు. అసమాన పభావం కల రామ నికి, సేతువు క ట్టడా కి 


ఓ పరీక్షిత్‌ మహారాజా! ఆ కాలంలో శ్రీరాముని తో పాటు 
జీవించిన వారు, రాముని సేవించినవారు, రాముని తాకినవారు, 


నితో ్‌ స్నేహం చేసినవారు, ఆయన 


అనుసరించిన వారు అయిన 


నవమస్కంధము 


ఆడి యమ్మా, 


ుహర్షి ఇలా చెప్పసా! 


స్వీకరించాడు అని 


క్షిత్‌ మహారాజా! లంకనుండి అయో 
ప్టాను కదా! తరువాత శ్రీరాముడు తన తమ్ములను దిగ్విజయ 
ను కంటికిరెప్పలా కాపాడాడు. 


తిరిగివచ్చిన 


87 


శ్రీమద్భాగవతము 


శ్రీరాముని దర్శించుకుంటూ పునీతులయ్య వారు. 


ఇచ్చిన తరువాత శ్రీరాముడు తనగ్యహమునకు 


తరువాత రాముడు తన భార్య సీతతో ఏకాంతంగా 
విహరించేవాడు. ఆ ప్రకారంగా శ్రీరాముడు ధర్మమార్గము తప్పకుండా 
రాజభోగములను అనుభవిస్తూ, రాజ్యపాలన చేసా! 
కమహర్షి పరీక్షిత్‌ మహారాజుకు శ్రీరామచంద్రుని పరిపాలనా 
్‌షయులను వివరించాడు. 


కు.” అని శు 


నవమ స్కంధము పదకొండవ అధ్యాయము 


రం తత్సత్‌ ఓం తత్సత్‌ ఓం తత్సత్‌ 


సంపూర్ణము 


పన్నెండవ ము 


శుక మహర్షి పరీక్షిత్‌ మహారాజుకు ఇక్ష్వాకు వంశములో 
మిగిలిన రాజుల చరితలను 


ఈ విధంగా వివరించాడు. 


“టి పరీక్షిత్‌ మహారాజా! శ్రీరామచంద్రుని కుమారుడు అగు 
కుశునకు అతిథి అనే కుమారుడు జన్మించాడు. అతిథి 
పుండరీకుడు. పుండరీకుని క కుమారుడు క్షేమ 


88 


నవమస్కంథధము 


విధ్యతి. విధ్యతి. కుమారుడు హిరణనాభుడు. ఈ 


89 


శ్రీమద్భాగవతము 


మరణించాడు. ఇటీ ఇక్ష 
కలిసిపోయారు. 


కు వంశరాజుల చరిత. వీరంతా కాలగర్భంలో 


తో ని కుమారుడు మ్‌ ఉరుర యుడు. ఉరుకి 


ల్‌ 


డు _ అమిత్రజిత్తు. అమిత్రజిత్తు కుమారుడు 


బృహద్రాజు. ర్న ్ఫహాద్రాజు కుమారుడు బర్హి 


Ss ssn కుమారుడు రణంః 


90 


నవమస్కంథధము 


నవమస్కంధము 
మూడవ ఈ ము. 


నిమిచకవర్తి వంశ చరితను 


భాగవత కథలో భాగంగా 
ఈ విధంగా వివరిస్తున్నాడు. 


“కు పరీక్షిత్‌ మహారాజా! ఇక్ష్వాకు మహారాజుకు నిమి అనే 


తెచ్చుకోండి. అందులో 


(ఆరవ అధ్యాయమునాలుగవ శ్లోకము గు 


91 


శ్రీ మద్భాగవతము 


ంరుడైన నిమి ఒక యజ్ఞము చేయడానికి 


కాని నీకు అన్నీ 


92 


నవమస్క్యంధము 


శపించాడు. తన తప్పు ఏమీ లేకుండా 


సుకు నావు. జా కి 
గును గాక!” అని తిరుగు శాపం ఇచ్చాడు. 


అయిన తరువాత బుత్విక్కులు యజ్ఞమునకు వచ్చిన దేవతలతో ఇలా 


అన్నారు. 


స్వీకరించారు. నిమి ఇచ్చిన ఆహుతులతో మీ 
న్నారు. దేవతలు 


93 


శ్రీమద్భాగవతము 


లో సూక్షదేహంలో ఉన్న నిమి వారితో ఇలా 


ము ధరించవలెనని కోరిక, ఆశ 
ల్లప్నుడు శ్రీహరి ( ౨ లగ్నమై ఉంది. ఈ 
రాము కు వ్యామోహము లేదు ఎందుకంటే ఈ దేహము 
Es కాదు. తల నిరంతరము మ్యత్యుభయం వెంట 
తరుముతూ ఉంటుంది. ఎప్పుడో బకప్పుడు శరీరం పడి పోతుంది. 
అందుకని నాకు శ్రీహరి పాదసేవ చేసుకోవడంలోనే ఎక్కువ మక్కువ. 
నాకు అవసరము లేదు.” అని 


కాబట్టి అశాశ్వతమైన ఈ దేహము 
అన్నాడు నిమి. 


మానవుల కనురెప్పల కదలికలలో ఉండు. 


డు . స్వేఛ్చగా కనుంప్టలు కదులుస్తూ ఉండు.” అని 


వరం ఇచ్చారు. దేవతలు ఇచ్చిన వరం కారణంగా నిమి దేహధారుల 
కంటి రెప్పల మీద నివసించసాగాడు. 


నిమి చకవర్తి మరలా 3 దేహం ధరించడానికి 


నిమిచకవర్తి చనిపో 


గానే, రాజ్యం అరాచకం అయింది. అందుకని 
నిమి శరీం వ. వు వనాగారు. ఆ మథనం ఫలితంగా 


94 


నవమస్క్యంధము 


రునికి జనకుడు 


© లు a 


అసాధారణంగా జన్మించాడు 


కాబట్టి ఆ కుమా 


కరము ఉంది. ఆ మిథిలుడు నిర్మించిన 


్‌గరము అని పేరు వచ్చింది. 


ుమారుడు నందివర్థనుడు. నందివర్థనుని కుమారుడు సు కేతువు. 
ఏమారుడు దేవరాతుడు. దేవరాతుని కుమారుడు 


మార్త జన్మించింది. ఆమె పేరు సిత. (నిమి 
ూరుడైన జనకుని వంశములోని వారంతా జనకులు, 


కమహారాజు అన్నారు. వెదేహుని కుమార్తె కాబట్సి వైదేహి అని 


స్ట క 


శ్రీమద్భాగవతము 


కూడా ఉంది. జనకుని కుమారి కాబట్టి జానకి అనికూడా పిలుస్తారు.) 


ూరులు. వారు ahaa మితధ్వజుడు. 
ూరుడు ఖాండిక్సుడు. 


EARNED భయపడి ఖా 


నవమస్కంధము 


కారుకు ల మున ను త 


కుమారుడు మహావశి. వీరంతా మిథిల వంశమునకు చెందిన 


౦క చంద్రవంశ 


నము పదమూడవ అధ్యాయము 


సంప je] రు 


శుక మహర్షి పరీక్షిత్‌ మహారాజుకు చంద్రవంశపు రాజుల 
డు. “ఓ పరీక్షిత్‌ మహారాజా 


97 


శ్రీమద్భాగవతము 


వంశపు రాజుల ఇ ఏరితను గురించి చెబుతాను. శద్ధగా వను. 
పళయ కాలంలో ఈ విశ్వం అంతా జలమయం అయింది. 
శ్రీమన్నారాయణ మూర్తి యోగనమాథిలో పడుకొని ఉన్నాడు. 
ఆ సమయంలో శ్రీవ కుని నాభిలో నుండి ఒక పద్మము 


పుట్టింది. ఆ పద్మము మధ్యలో 


జలంలో 


ంన్నారాయ 


నుండి బహ్మ ఉధ్ధవించాడు. 


బ్రహ్మ యొక్క సంకల్పములోనుండి పుట్టిన వాడు అత్రి. అత్రి 


కూడా తన తండి బహ్మతో సవ 
మహాముని కంటి చూపు నుండి న 
ఆ సోముని ఓషధులకు, బ్రాహ్మ ణులకు అధిపతిని చేనాడు. ఆ 


ానంగా పకాశించాడు. అతి 


శయుడు ఉదధ్దవించాడు. బ్రహ్మ 


ముడు are బృహస్తతివద్దకు ప ఈ 


లకు య యుద్ధం జరిగింది. 


శుకునికి దేవతల గురువు బృహస్పతికి 


యు. అందువలన శుకుడు సరవ 


ూనమ శు బృహస్పతి పక్షాన చేరాడు. 
బృహస్పతి తన గురువు కాబట్టి, ఇంద్రుడు తన దేవతా గణములతో 


98 


నవమస్క్యంధము 


లు విన్న తార సిగ్గుతో తలవంచుకుంది. 
నెలలునిండిన తారకు బంగారం మాదిరి ప 3 
కుమారుడు కలిగాడు. అందమైన, పకాశవంతమైన బిడ్డను 


a_ 


శ్రీమద్భాగవతము 


ఇదంతా చూస్తున్న దేవతలు, మునులు, తారను పక్కకు 


పుట్టాడు నిజం చెప్పు.” అని 


అ OSes తారసిగ్గుతో స ్‌మాధానం చెప్పలేదు. ఇంక 
కున్నాడు. తారను తనదగ్గరకు పిలిచాడు. 

వరికిపుట్టాడు.” అని నిలదీసి అడిగాడు. తార 

2). “ఈ బిడ్డ సోముడి బిడ్డ” అని 


లాభం 


నవమస్కంథధము 


రా! నీ వంటి నాం క్‌ ఏ స్త్రీఅయినా. వదులుకుంటుందా! 


నా మనస్సు నీ మీద లస్నం అయింది. అందుకే నేను నిన్ను 


101 


ఏమయిందని ఇతర అప్ప్టరసలను అడిగాడు. వారు ఊర్వశి 
రారవుని మోహించి, అతని వద్ద ఉందని చెప్పారు. వెంటనే 
రెలను పిలిచి ఊర్వశిని దేవలోకమునకు 


అసుకురమ్మని ఆజ్ఞాపించాడు. ఊర్వశి కోసరం గంధర్వులు 


అర్థరాత్రి సమయంలో గంధర 
లను దొంగిలించారు. గంధర్వులు మేకలను 


రలు ఊర్వశి ప్రాణప్రదంగా 


టే ఆ మేకలు గట్టిగా అరిచాయి. ఆ అరుపులు విని 
అ నిద్రలేచింది. పక్కనే పడుకొని ఉన్న pr నిద్రలేపింది. 
రూరవుడు నిదలేవలేదు. ఊర్వశి పురూరవుని తిట్టడం 


102 


నవమస్కంధము 


a “a తకం FN పడక మీదినుండి 
నాడు. దొంగల వెంట పడ్డాడు. 


నీవు అంతగా నన్ను వదిలిపెట్టి Sha వెళ్లిపోవాలనుకుంట నేను 
ఇను. తరువాత నీ త్‌ 


103 


శ్రీమద్భాగవతము 


ఆ మాటలు విన్న ఊర్వశి పురూరవునితో ఇలా అంది. “ఓ 


పురుషుడవు. ఈ ప్రకారంగా టేలగా, దీనంగా మాట్లాడటం 


కోసరం నీ ప్రాణాలు పోగొట్లు కోవద్దు. ధైర్యం తెచ్చుకో. 


ఆవలం ఇంద్రియ ) సుఖం క స. వాణాలు 


ఉండాలంటే కుదరదు కదా! 


నీకు తెలుసు కదా!సాధారణంగా స్త్రీలు చంచలస్వభావులు. 
ఏ చిన్న తప్పును కూడా సహించలేరు. 
సరం ఎటువంటి పని చేయడానికైనా ఎగుకాడరు. 


వారికి దయ, జాలి ఉండవు. 


తమ సుఖం కో 
చిన్న చిన్న కారణంగా, స్త్రీలు భర్త ప్రాణాలు, సోదరుల ప్రాణాలు 
తీయడానికైనా వెనుకాడరు. మేము దేవ వేశ్చలము. మాకు ఎవరి 
మైన ప్రేమ ఉండదు. మాది అంతా కపట ప్రేమ. మాకు ప్రతి 
త్త కొత్త పురుషుల వా 


ందు కావాలి. 


ాకు జాలిగా ఉంది. కాబట్టి సంవత్సరంలో 

వా గలవు. ఆ ఒక్కరోజు నన్ను 
పొందడం వలన నీకు సంతానం కలుగుతుంది. నీ వంశం 
వ్యద్దిఅవుతుంది.” అనిపలికింది. 


ఊర్వశి ఇచ్చిన మాట ప్రకారము ఆ సంవత్సరము ఆఖరులో 
పురూరవుని వద్దకు వచ్చింది. ఒకరోజు అతనితో సుఖంగా, 
కోషంగా గడిపింది. మరునాడు ఊర్వశి వెళ్లిపోబోతుంటే 


సంతి 
పురూరవుడు  పురూరవుని చూచి 


ఆమెను వదలలేదు. ఏడుస్తున్నాడు. 


104 


నవమస్కంథధము 


3 3 కు గంధర్వులు ప్రస గుల 
పురూరవు నికి ఒక అ డల క హతః పాత్ర 


వేదములు స్టురించాయి. ఆవిధంగా మూడు వేదముల ఆవిరావము 
జరిగింది. జ్ఞానోదయవ యు కలిగెన పురూర 
వదిలిపెటిన సలమునకు వెళాడు. ఆ పదేశ 


105 


నారాయణుడే సేవించదగినవాడు. నారాయణుడు కాకుండా 
డానికి వేరే ఏ విధమైన దేవతలు కలింపబడలేదు. . అగి 


నారాయణుని సేవించేవారు. ఆ రోజుల్లో ఒ కే వర్ణము ఉండేది. 


యములు అధర్వణ వేదంలో 
చెప్పబడ్డాయి. అందుకని ) అధర్వణవేదమును వేదశాఖగా 


Oo య క ంండు "అగు 


(ఈ కధ చదవడానికి వింతగా ఉంది కదూ! 
వ మండలంలో, 95వ అనువాకంలో ఉండ 


106 


నవమస్కంధము 


అని సందేహం 


యడం అవసరమా 


"వాచ Le రా 


గురువుగారు బినికి ఒక వివరణ ఇచ్చారు. దానిని 


రుమాలుపెట్టింది. అంటే భగవంతుని పొందాలంటే భక్తి, శద 


ఖ్యము అని భావన. నగ్మంగా ఉండటం అంటే అజ్ఞానంలో 


హము ఆవరించినట్టే, 
పంలో మాయ ఆవహించింది. 


భగవంతుడు 


రము ఆవహించిన నాడు, 


107 


ఎక్కడా కనిపించడు. 
నిర్మలమైన మనస 


తుదకు ఇంటికి తిరిగివచ్చి ఒంటరిగా కూర్చుని 
నతో ధ్యానం చేస్తాడు. పురూరవుడికి మూడు వేదాలు 
నికి కూడా ఆత్మసాక్షాత్కారం అవుతు 


= ౨౦ది. 


ఇది ఈ కథకు అంతరార్థము. భాగతంలో కథలన్నీ ఇలాగా 
os ఉంటాయి. వాటిని కథమాదిరి చదివితే లౌకికమైన 
కథమాతమే కనిపిస 


స్తుంది. నేను తెలుసుకున్న విషయాలు మీకు 


నవమస్కంధము పదునాలుగవ అధ్యాయము సంపూర్ణము 


రుం తత్సత్‌ రుం తత్సత్‌ రుం తత్సత్‌ 


శుక మహర్షి పరీక్షిత్‌ మహారాజుకు పరశురాముని 
వ్యత్తాంతమును ఈవిధంగా చెప్పసాగాడు. 


పురూరవునకు, ఊర్వశికి ఆరుగురు కుమారులు జన్మించారు. వారి 


పేర్లు ఆయువు, శుతాయువు, సత్మాయువు, రయ 


వు, జయ, విజయ. 


108 


నవమస్కంథధము 


చెవి నల్లగా ఉన్న వేయి 


109 


అని తెలియదు. ఇవేమీ తెలియని స ల త తల్లికి ఒక దుర్శడ్ద 
కుంటే తనకు మంచి 


పుట్టింది. బుళీ 


సంతానము కలుగుతుంది అని అనుకొంది. కుమార్తె సత్యవతిని పిలిచి 


రూరు చేసి ఉంటాడు. అది తను 


రము అని అడిగింది. 


ఈ విషయం తెలియని సత్యవతి, తనకు ప్రత్తే క్యేకించిన బ్రాహ్మణ 
యారు చేయబడిన చరువును తల్లికి ఇచ్చింది. క్షాత్ర 


110 


నవమస్కంథధము 


కాలం గడిచింది. సత్యవతికి వ అనే కుమారుడు 


5లో ఆఖరి వాడి పేరు రాముడు. ఈ 


111 


« కుసేంప్రత్‌ ఎవరో ఒకరు తప్పు శ 


ఏమెనా ఉందా!” అని శ 


కాతేయుని ఆరాధించేవాడు. en తరత ఫలితంగా 
కార్తవీర్యు డు, వేయి చేతులు, ఎటువంటి Tee జయించే 


నవమస్క్యంధము 


నది పవాహమును ఆపాడు. 


ఆ సమయంలో రావణుడు నర్మదా నటీ తీరంలో విడిది చేసి 
అడ్డు పెట్టడం వలన నర్మదా నది 


రె ha బంధించి ఉంచి 
రాకమ వంతుడు కార్తవీ రుడు. 


క కం | జ దగ్ని కార్త! ఏర్కునికి, ఆ అతని ) పరివారమునకు, తన 
వద్ద ఉన్న కామధేనువు సాయంతో, అతిథి మర్యాదలు చేసాడు. 


113 


శ్రీమద్భాగవతము 


సైనికులు తనను వ క తినుకువెళుతుంటే, సం 


౦ లెకుండా కావ అః నువును, దాని 


దూడను బంధించి తన రాజధాని అయిన మాహిష్మతి పురమునకు 


తీసుకొని వెళ్లాడు. 


114 


నవమస్కంథధము 


జమదర్ష్నికి అప్పగించాడు. 


ఆట 


ఎకడయ్య్మాడు. కాబట్టి బాహ్మణులయొక్క సంపదలు, కీర్తి అన్నీ 


జా 


yO Ta OG ఖే 
et ౬ 


ఏ చంపడం అంటే బాహ్మణుని చంపడం కంటే 


ఏయు నుండి ఏముక్తుడివి కా!” అని ఉపదేశించాడు 
డు పరీక్షిత్‌ మహారాజుకు పరశురాముని 


ధము పదునైదవ అధ్యాయము సంపూర్ణము 


ఇ. 


ఓం తత్సత్‌ ఓం తత్సత్‌ ఓం తత్సత్‌ 


115 


శ్రీమద్భాగవతము 


అతని అందాన్ని ఆస్వాదిస్తూ అలాగే నిలబడి పోయింది. 


116 


నవమస్క్యంధము 


. పభావశాలి. వమైనాచెయ్యగలడు. ఇప్పుడు నెను ఆయ 
వె కతే నన్ను శపిస్తాడు. నా తల్లిని, సోదరులను భస్మం 
పి మాట పాటిస్తే ఆయన సంతోషిస్తాడు. నాకు 
డు నా తల్లిని, సోదరులను బతికించుకోవచ్చు. 


టుతో నరికాడు. తన ఆజ్ఞను పాటించిన రాముని 


కుమారా! నీకు ఏం వరం 


117 


శ్రీమద్భాగవతము 


ఓ పరీక్షిత్‌ మహారాజా! ఇక్కడి పరిస్థితి ఇలా ఉంటే, అక్కడ 
లో కార్తవీర్యుని కుమారులు, తమ తండ్రిని చంపిన 
యముని మీద పగతో రగిలి పోతున్నారు. ప్రతీకారము తీర్చుకోడానికి 


తగిన సమయం కొరకు ఎదురుచూస్తున్నారు. వారంతా రాము 


చంపడానికి జమదగ్ని ఆశమానికి వచ్చారు. 


ప్రార్ధించింది. కాళ్ళా ea పడి బతిమాలింది. తన 

వేచి ఉండమని వేడుకుంది. కాని కార్తవీర్యుని కుమారులు ఆవ 
మాటలు వినలేదు. జమదగ్ని తల నరికారు. జమదగ్ని తలను తమతో 
తీసుకొని మాహిష్మతీ పురమునకు వెళ్లిపోయారు. 


118 


నవమస్క్యంధము 


కొంతసేపు తరువాత రాముడు తన సోదరులతో సహా 
సమిధలు తీసుకొని ఆశమానికి తిరిగివచ్చాడు. కుమారులను 
ాడగానే రేణుక గుం జరిగిన 
కుమారులకు వివరించింది. 


ఎండెలు బాదుకుంటూ ఏడుస్తూ 
—o 


దొరికినటు కార్తవీర్యున కుమారుల 
యు ను నరికిన తలలను ఒక పెద్దగుట్టగా . వాంనాడు. 


బ్రాహ్మ sets ద్వేషించే 2 వారికి భయం కలిగేటట్టు కార్తవీర్యుని 


గురిచేయసాగారు. తన తండ్రిని ఒక క్షత్రియుడు చం క్ష 
పెట్టి, రాముడు లోకంలో ఉన్న క్షత్రియుల నందరిమీదా ఇరవై ఒక్క 


మడుగులను కు. ఆ 9 ప్రదేశమునే శమంతక 
కము అని పిలుస్తారు. అ అక్కడే భీమునికి సుయోధనునికి 


థె 


119 


టికి కూడా మహేంద్రపర్వతము మీద 


ంటున్నాడు. ఆయన చిరంజీవి. సిద్ధులు, చారణులు, 


గంధర్వులు రామ 


ని సేవిస్తూ ఉంటారు. 


ఓ పరీక్రిత్‌ మహారాజా! ఈ ప్రకారంగా వ రి పరశు 


క శతం జమదగ్శి 
ని గురించి 


తము అవలంబించిన పరశురామ 


నవమస్క్యంధము 


గ తీసుకొని హరిశ్చందుడు తన 
నగరానికి వస్తున్నాడు. మధ్యదారిలో వీరు విశ్వామితుని ఆశమంలో ఒక 


వ 


121 


శ్రీమద్భాగవతము 


మధుఛ్ళందసుడు విశ్వామిత్రునికి తన బాధ కుని 
— మధుళ్ళందసుని తన కుమారుడిగా స్వీకరించాడు. 


స్తన న అగ్నిని భక్తి 
నలకు మెచ్చి అతనిని బలి 
నుండి మధుఛ్సందసుడు 


కు డు . అప్పటి 
దేవరాతుడు అనే పేరుతో పిలువబడ్డాడు. 


మధుళ్ళందసుడు తిరిగి విశ్వామిత్రుని వద్దకు వచ్చాడు. 
ను పిలిచి మధుళ్ళందసుని తన 51వ 
కుమారుడిగా స్వకరంచమున 


తుడు సంతోషించి వారిని పుత,పౌతులతో కలకాలం 


పెంచమని ఆశీర్వదించాడు. విశ్వామితుని పేరు మీద కౌశిక 


తము ఏర్పడింది. 


రకోరీతు ముడు, కతుమంతుడు అనే కుమారులు ఉన్నా! 
విశ్వామితుని చేత కొంత మంది శపించబడ్డారు. దేవరాతుని పుతునిగా 


పూతా కొంతమంది విశ్వామితుని అనుగహా నికి 
వాత్రుల 


య్యారు. కాబట్టి ఈ కౌశిక గోత్రమునకు నానారకాల 
తో ప్రవరలు ఏర్పడ్డాయి. దే దేవరాతుడు వారిలో చేరడమే 


దినికి 


122 


నవమస్కంథధము 


నము పదునారవ అధ్యాయము సంపూర్ణము 
ఓం తత్ఫత్‌ ఓం తత్షత్‌ ఓం తత్షత్‌ 


ుమారులు కలిగారు. 


123 


నవమస్కంథధము 


ంన్నూడు. ఇతనికి కుమారులు లేరు. 


రువాత రజి పుత్రులు స్వర్ణాధిపతులు 
ను తిరిగి తనకు ఇమ్మని ఇంద్రుడు రజి 


ఇదే అదనుగా భావించి ఇందుడు రజి కుమారులను ఐదువందల 


ఎ చేసాడు. రజి కు 


ప్రవర్చించట( 


125 


సని కుమారుడు సుహోత్రుడు. సుహోత్రుని 


కుశుడు అనే వాడికి పతి అనే వాడు జన్మించాడు. పతి 


ూరుడు సంక్యతి. సంక్యతి కుమారుడు 


126 


నవమస్కంథధము 


పదునెనిమిదవ అధ్యాయము. 


శుక మహర్షి పరీక్షిత్‌ మహారాజుకు భాగవతపురాణములో 
అంతర్జాగమైన యయాతి చరితను విధంగా చెబుతున్నాడు. 


. మీ తాత గారు ధర్మరాజుగారి దయవలన నహుషునికి 
శాపవమోచన కలిగింది. 


127 


శ్రీమద్భాగవతము 


ాక్షస గురువు అయిన శుకాచార్వుల వారి కుమార్తె 


యయాతి బాహ్మణకన్య అయిన దేవయానిని వివాహమాడటంఎలా 


ల 


కదా!” అని అడిగాడు. దానికి శు 


సంభవించింది. అది ధర్మవరుద్ధము 


128 


నవమస్క్యంధము 


129 


నువ్వు ఎవరో నీ స్టితి ఏమిటో తెలియకుండామాట్లాడుతున్నావు! నీవ 
మేము వేసే ఎంగిలి మెతుకులకు ఆశపడి కాకుల వలె మా 


యమును దేవయానికి త లు ఆ 
ఆమెకు అందించాడు. వం ఆయన. అసు పొరపాటు. దేవయాని 


౨ ధరించింది. తరువాత యయా 


130 


నవమస్కంథధము 


అుడు భర్త కాజాలడు.” అని తిరుగు శాపం పెట్టాడు. 


రాపం ఈనాటికి ఇలా ఫలించింది. కాబట్టి ఈ నాటి నుండి నువ్వే నా 


భర్తవు.” అని పలికింది దేవయాని. 


జలే కోప కు Pees భార్యగా స్వీకరించాడు. RO నుండి 
నానికి వెళ్లిపోయాడు. 


రూని తన ఇంటికి వెళ్లింది. తన తండ్రితో 


రుములు అన్నీ చెప్పింది. శుకాచార్యుల 


ోహితుని పదవిలో ఉండబట్టికదా ఇన్ని 
త్యము చేయడం కన్నా 


131 


గౌరవం మర్యాద లేని చోట ఉండటం మంచిడి 
సహా నగరం విడిచి 


కాదు” అని తలంచిన 


జ్ఞ శుకా బారు ల వారి కాళ్ల మీద పడి తన కూతురు చేసిన 
౦కు మహారాజు తన కాళ్ల మీద 


132 


నవమస్కంధము 


నుకున్నాడు వ్యషపర్వుడు. కాని 


కి దాసిగా ఉంచాడు. తండి ఆజ్ఞ 


తరువాత దేవయానికి యయా 


జరిగింది. దేవయా 


on Fu a ఆటా వదు ఆడు ఎ ఎ యాయి ఆి- 
| లీ ॥ ర AA) శ 1 ంంరదగ నస) ~HWDయoయ).-—~—™~> 
OJ C DOL ) రు. 


ల్‌ 


కలగటం దేవయా 


నికి ఇష్టం లదు. ఆదేశము” అని అన్నాడు. 


133 


శ్రీమద్భాగవతము 


ఇయు యయాతి. ఇంతలో 


“దేవయానిని పెళ్లి 


లానికి దేవయానికి అసలు విషయం తెలిసింది. 
శర్మిష్టకు తన భర్త యయాతి వలన సంతానం కలిగిందని తెలిసిన 
ురుక్షణం తన తండి శుకాచార్యులవారి వద్దకు పోయి 


జరిగింది అంతా వివరంగా చెప్పింది. ఇది తెలిసిన యయాతి కూడా 
దేవయాని వెంట వెళ్లి ఏదో పొరపాE 
బతిమలాడాడు. దేవయాని కాళ్లా వేళ్లా ప 
దేవయాని వినలేదు. 


ు sree కమించమని 


134 


నవమస్కంథధము 


దేవయాని మాటలు వి; ర శుకాచార్నులు కోపంతో మండి 


అందుకు ఫలితంగా నీవు ఆ ఈ rey అకాల వృద్ధాప్య ౦లో 


135 


శ్రీమద్భాగవతము 


wa బాగానే ఉందనుకుని ఇటు యయాతి. వెంటనే తన 
ముందు తన పెద్దకుమారుడు 


కుమారులను పిలిపించాడు. యదువు 


న ముగ్గురు కుమారులు అయిన తుర్వసుడు, 


కూడా sala విధంగా అడిగాడు. 


వారు. ఇంక తు! ఆఖరి కుమారుడు పూ! ుడు. 


136 


నవమస్కంథధము 


గు స్వీకరించాడు. తన ఇష్టం వచ్చినట్టు కామభోగము 
లను అనుభవించసాగాడు. దేవయాని కూడా తన భర్తతో కూడి అన్ని 


137 


శ్రీమద్భాగవతము 


నవమస్కంధము పదునెనిమిదవ అధ్యాయము సంపూర్ణము 
ఓం తత్సత్‌ ఓం తత్సత్‌ ఓం తత్సత్‌ 


ఫార్మ ములను అనుభవిస్తున్నాడు. కాని ఎంతకూ 
తృప్తి చెందడంలేదు. ఒక రోజు యయాతి తన భార్య దేవయానిని 
యా-చి ఇలాఅన్నాడు. “దేవయాని! నన్ను చూచావా! కామమునకు 


138 


నవమస్కంథధము 


జక అడవిలో ఒకమగ మేక తిరుగుతూ ఉంది. ఒక రోజు ఆ 


మట్టిని తవ్వి, ఆడ మేక బావిలో నుండి బయటకు 


మారం చేసింది. ఆడమేక ఆ మార్గము ద్వారా బయటకు 


చూచి సహించలేకపోయింది. బావిలో నుండి బయ 
మేక మగ మేకను వదిలిపెట్టి వెళ్లిపోయింది. 

ఇది చూచిన మగ మేక ఆడ మేక వెంట పడింది. తనను 
వదిలి వెళ్ల వద్దని బతి మాలింది 


విడువలేదు. ఇంతలో ఆడమేక యజమాని అయిన బాహ్మణుడు 


139 


శ్రీమద్భాగవతము 


బతిమాలుతున్న మగ మేకనుచూచి ఆడమేక కరిదిపో 


5 యింది. మరలా 
దుకు చేరింది. మగమేక ఈ ఆడమేకతోనూ, ఇతర ఆడ 


స am 


అతికించినట్లు, నా కుమారు౮ 


లను అనుభవించినట్టు, నేను 


రూ ఇంకా నీ దాసీల మీద 
పమును తెలుసుకోలేక 


అనుభవించినా మానవునికి తృప్తి 


140 


నవమస్కంథధము 


అ స్వీకరించి : Mss 


141 


. > వ తే త్య ధి. 


దం దుఃఖము 
న్న ఇవ్వవు. స్త్రీలతో కామసుఖములు 


142 


నవమస్కంథధము 


వెంటనే తన a కుమారుడు 


అతడి య గువ్వనాన్ని 


ను తున త అధీనంలో ఉంచాడు. 


ుయాతి తపస్సు ae కోడానికి అడవులకు . ెళ్లిపోయాడు. 


సర్వత్ర త వర్ణయేత్‌. ఏదీ అతిగా అనుభవించరాదు. తుదకు వెగటు 


143 


శ్రీమద్భాగవతము 


పుడుతుంది. వీనికి ఉదాహరణగా వేమనను + 
ఆహారంగానీ, నీ, మైధునం గానీ, నిద గానీ, మిళ 


అనునతిరతులిక భర్త, కుమారులు ఆ 
పాటసారుల వంటి వారు ee సత్యాన్ని గ్రహించింది. ఈ సంసార 


మనసు నిలిపింది. శ్రీహరిని సేవిస్తూ ఈ శరీరాన్ని వదిలిపెట్టింది. 


పోషించి లయం చేసేవాడు 


వివరించాడు. 


నవమస్కంధము పంతొమ్మిదవ అధ్యాయము 
ఓం తత్షత్‌ ఓం తత్సత్‌ ఓం తత్సత్‌ 


సంపూర్ణము 
౯9 


144 


నవమన్మంథము 


cae 


వంశమునకు 


ర అంటది 


145 


ుమారులు లాకు 


ఉండాలి. ఎందుకంటే పూరు వంశము రా 


ప్రవర్తించరు. కాబట్టి నీవు ఎవరో చెప్పు = అని అడిగాడు en తుడు. 


146 


నవమస్కంథధము 


పమాదందానగం పి ం౧ఠా 
రాధానం చెప్పింది. 


న్ను వనములో వదిలి వెళ్లిపోయారు. 


క ఆ రగు ర” అని 


147 


శ్రీమద్భాగవతము 


కలయికకు నిదర్శనంగా, శకుంతలకు 


ఆట 


శకుంతలను, ఆమె 

మారుని, కొంతమంది బుషి కుమారులను తోడు ఇచ్చి దుష్వంతుని 

వద్దకుపంపాడు. శకుంతల దుష్యంతుని వద్దకు పోయి ఆయనకు తమ 
గుర్తు చేసి, తనను, కుమారుని 


పంచుకోవడం భావ్యం కాదని, కణ్వుడు 


ని భా ర్య శకుంతల. ఇతడు మీ ఇరువురికి పుట్టిన 


148 


నవమస్క్యంధము 


౦ ఓడించి ఆ దేవతా స్త్రీలను విడిపించాడు. 
మిని 27,000 నంవత్లరములు 


149 


శ్రీమద్భాగవతము 


అసత్యములు, నిజం కావు అని తలచి, వాటి మీద ఆసక్తి 
ఖా చేవాడు కాదు. భరతుడు ను 3 కుమార్తలు . ముగ్గ పులిని 


కాని ఆ రాణులకు ఒకసందేహము కలిగింది. భరతుడు 


నోగముల మీద విరక్తితో ఉండేవాడు. ఆ కారణం చేత తండి 


 కోసరం మరుత్తు అనే 


వాడు. సంతానము 


భరద్వాజుని పుట్టుక 


ట్టుక విచిత్రంగా జరిగింది. పతన 


బృహస్పతిని తిట్టాడు. బృహస్పతి ఆ శిశువును ఆ 


శపించాడు. ఆ కారణంగా మమత బక అంధు డై శుక 


పసవించింది. బృహస్పతి మమతను అ 


తనను వదిలేస్తాడేమో అని భయపడి మమత ఆ బిడ్డను వదిలి 


150 


నవమస్క్యంధము 


వాదులాడుకున్నారు కాబట్టి వాడికి భరద్వాజుడు ఆ అని మరుత్తులు 
నామకరణం చేసారు.” అని కుక 


ఠం తత్ఫత్‌ రుం తళ్ళత్‌ ర తత్సత్‌. 


151 


మరుత్తులు భరతునికి ఒక బాలుని 


ఇచ్చారు, అ బాలుని పేరు భరద్వాజుడు అని చెప్పాను క 


భరద్వాజుడు వితధుడు అని కూడా పిలువబడ్డాడు. వితధుగి 


* ఒకడైన నరుడు 


ఏమారుడు కలిగాడు. ఈ సంక్యతికి గురువు, రంతిదేవుడు 


అయ్యాడు. రంతి దేవుడు 


సరము ఆశపడలేదు. దొరికిన దానిని, తనకు 


లభించిన దానిని తీగ 3 
పయత్తించలేదు. తనకు లభించిన ధనమును కూడా రేపటి కొరకు 


ఉంచుకోలేదు. తన అవసరము 


నవమస్కంథధము 


కేవలము నీరు తాగి 48 రోజులు గడిపాడు. 


ఒకసారి రంతిదేవునికి భగవంతుని దయ వలన నెయ్యి, 


ము లభించాయి. రంతి దేవుడు భార్వా పిల్లలతో సహా 


పెట్టగా మిగిలిన ఇ wasn ను తినడానికి క న SEU 
డు. రంతి దేవుడు తన 


ము రెండవ అరల నటన పెట్టాడు. 


“అయ్యా!నా కుక్కలు ఆకలితో 
అల్లాడుతున్నాయి. వాటికి ఆహారం పెట్టించండి. ” అని అడిగాడు. రంతి 
వుడు తన వద్ద మిగిలి ఉన్న అన్నమును ఆ కుక్కలకు పెట్టాడు. 
ఇప్పుడు రంతి దేవుని వద్ద కేవలము నీరు మాతమే ఉంది. ఆ నీ? 


కుక్కలు తీసుకొని వచ్చాడు. 


రూ చాలా దాహంగా ఉంది. కాస్త నీరు ఇవ్వండి 
డు తన వద్ద మిగిలిఉన్న నీరు అతనికి 


శ్రీమద్భాగవతము 


అడ త్కరించారు. కం నాన భక్తితో నమస్కరించాడు 
వాసుదేవుని తన మనసులో నిలుపుకు న్నాడు. ప్రాపంచిక విషయముల 
మీద ఎటువంటి ఆసక్తి లేకుండా దొరికినదానితో సంత్యప్పి పడేవాడు. 


బహ్మ మొదలగు దేవతలు రంతిదేవుని ఆశీర్వదించి వెళ్లిపోయారు. 


మహారాజా! ఇదీ రంతిదేవుని వృత్తాంతము. 
మారుడైన గర్లునకు శిని, శినికి గార్జుడు 
జన్మించారు. - భరద్వాజుని పెద్ద కుమారుడైన బృహత్‌ క్రేతుడు పుట్లుకతో 


భరద్వాజుని ఆఖరి కు 


యు సా యును పా ౦. ప 

కుమా రుడైన మహా వీరు డికి దురితక్షయుడు, 
దురితక్షయుడికి త్రం య్యారుణి, కవి, పుష్కరారుణి ' 9౨నే కుమా 
జన్మించారు. వీరంద ూ క్షత్రియ వంశముల్‌ 5 రః 


154 


నవమస్క్యంధము 


అధ్యయనం చేసాడు. 


155 


శతానందుడు 


జన్మించాడు. న కుమారుడు సత్సధ్యతి. 


156 


నవమస్య్కంధము 


ఓం తత్సత్‌ ఓం తత్సత్‌ ఓం తత్సత్‌ 


టవ అధ్యాయము 


157 


శ్రీమద్భాగవతము 


వాపధి. ద్రుపదునకు ధ్యష్టద్యుమ్ముడు 
. ధ్యష్టద్యుమ్ముని కుమారుని పేరు 
మునకు చెందిన వారు. 


హస్తినాపురమును నిర్మించిన హస్తి పెద్ద కుమారుడు 
ుఢుడు అని చెప్పానుకదా. ఆ అజమీఢథునికి బుక్షుడు అనే 


రుడు సంవరణుడు. సంవరణుడు 


కుమారుడు ఉపరిచర వసువు. వారి 


కుమారులు బ్యహద్రధుడు, కుశాంబువు, మత్త్యుడు, ప్రత్యగ్లుడ ౦, చెదసి. 


వీరంతా చేది దేశమునకు రాజులు అయ్యారు. 


నిలువుగా రెండు భాగములుగా జన్మించింది. ఆ శిశువునుచూచి 


158 


నవమస్కంథధము 


కుమారుడు దిలీపుడు. దిలీపుని 


ంతటి రోగమైనా తగ్గిపోతుంది. దేవాపి రాజ్యం వదిలి 


159 


శ్రీమద్భాగవతము 


160 


నవమస్కంథధము 


శంతనుడు దాశరాజుకుమార్త అయిన సత్యవతిని వివాహం 


. ఈ సత్యవతి ఉపరిచర మ; వీర్య a రుచే 


] ద్ద 


శ్రీమద్భాగవతము 


పోరాటంలో ఆ దొప్పలో ఉన్న ఉ 


ఏర్యము కింద ఉన్న గంగానదిలో పడింది. ఆ 
క చేప నీటి మీద నోరు తెరుచుకొని ఈదుతూఉంది. 


విసిరిపట్టుకున్నారు. పెద్ద చేప కాబట్టి, దానిని తీసుకుపోయి తమ 


రాజైన దాశరాజుకు బహుమానంగా ఇచ్చారు. 


ఆశ్చర్యపోయి ఆ శిశువును 


దాశరాజు ఆ శిశువుకు మ 


నామకరణం చేసి అల్లారుముద్దుగా పెంచుకున్నాడు. 


ఒక రోజు మత్మ్యగంధి గంగానది మీద పడవ నడుపుతూ 


162 


నవమన్మంథధము 


ునుడు తల్లికి నమస్కరించి అవసరం 


వ్యాసుని జననం కధ 


శంతనుడు, దాశరాజు కూతురు, సత్యవతిగా పిలువబడే 


మత్మ్యగంధిని వివాహం చేసుకున్నాడు. వారికి చితాంగదుడు, 


కుమార్తిలు అయిన అంబ, అంబిక అంబాలిక 


చేయ సంకల్పించి 


పేమించినందున 


చెందాడు. కురు వంశము నిలపడానికి సత్యవతి తన కుమారుడు 


వ్యాసుని పిలిచింది. ఆనాటి దేవర న్యాయము ననుస౭ 


163 


శ్రీమద్భాగవతము 


పినతండులు. 


ంలామంది భార్యలు ఉన్నారు. 


నరమిత తక Pca Sp పుత్రిక విజయ యందు 
హోతుడు జన్మించారు. 


164 


నవమస్క్యంధము 


ఆల్‌ 


శ్రీకృష్ణుడు నిన్ను కాపాడాడు. నీకు జనమే 


165 


శ్రీమద్భాగవతము 


7 


రాజధానిగా చేసుకుంటాడు. 


కుమారుడు చితరథుడు. అ అతని కుమారుడు 
పుడు. అతని కుమారుడు 


166 


నవమస్కంథధము 
మారుడు కర్మజిత్తు 


కుమారుడు విప్రుడు. అతని కుమారుడు శుచి. 


( రుడు విశ్వజిత్తు. అతని 


రుడు సత్యజిత్తు. అతని కుమా 


పుంజయుడు. వీరంతా ఉపరిచర వసువు కుమారుడైన 


బృహద్రధుని వంశమునకు చెందిన వారు. ఈ బ్యహదధ వ 


ంది” అని శుక మహర్షి 


ఇంకా వేయి సంవత్సరములు కొనసాగుతు 


శ్రీవ ంద్భ్ధాగవతమ 9 
యము సంపూర్ణము 


టెం తత్సత్‌ ఓం తత్సత్‌ ఓం తత్లత్‌ 


167 


ఇరవైమూడవ అ అధ్యా. యు. 


శుక మహర్షి పరీక్షిత్‌ మహారాజుకు యయాలి 


[0 కయుడు a పేరుగల నలుగురు కుమారులు 
జన్మించారు. మహామనసుని రెండవ కుమారు రుడైన 8 తితిక్షునకు 
రుషద్రథుడు అ అనే కుమారుడు 


ఏసుడు, వానికి బలి అనేక రులు అ నిరత 


తు రాజులు తమ తము 


జన్మించారు. పైన చెప్పిన తలకు యె 
లను స్థాపించారు. వారి పేరుతోనే అంగరాజ్యము 


168 


నవమస్కంధము 


8 రోమపాదునికి సంతానము లేదు. రోమపాదునికి 
థుడు అనే కోసల రాజు మిత్రుడు. దశరథునికి శాంత అనె 
కుమార్తె ఉంది. దశరథుడు తన కుమార్తె శాంతను రోమపాదునికి 

డు. అప్పటి సె శాంత రోమపాదునికి 


169 


కు bas sy యూడగా ఆ aes జక మగశిశువు 


పేరుతో ప్రఖ్యాతిచెందాడు. కర్గునికి కి వృషసే 


షసే 


పచేతసులు అని పిలువబడ్డారు. 


170 


నవమస్క్యంధము 


ఇదివరకే వివరించాను. 


ఇంక యయాతి పెద్ద కుమారుడు అయిన యదువు 
గురించి చెబుతాను విను. యదువునకు సహస్రజిత్తు కోష్టుడు 
నలుడు, రిపుడు అనే నలుగురు కుమారులు కలిగారు. హతో 


పెద్దకుమారుడు సహసజిత్తు సహసజిత్తునకు మహాహయుడు 


ల 


171 


శ్రీమద్భాగవతము 


అష్టసిద్ధులు అభ్యసించాడు. కృతకరుర్యుని కుమారుడు కాబట్టి ఇతడు 
కార్తవ్‌ర్మా ్యాస్టనుడుగా వ్ర ప్రసిద్ధిచెందా, కు . కార్తవీర్మార్డునునికి ఇతర రాజులు 
మున 80,000 సంవత్సరములు జీవించాడు. 


బతికి బయట పడ్డారు. వారి పేర్లు జయధ్వజుడు, శూరసేనుడు, 
వ్యషభుడు, మధువు, ఊర్జితుడు. వారిలో ప 


వలన యదువంశము, మధువు వలన మాధవ వంశము 
వ్యష్టి వంశము 


వ్యద్రిచెందాయి. 
లధు 


వోష్టుని కుమ కు వ్యజినవానుడు. వన టే. 
రుడు స్వాహి. న్వాహి కుమారుడు ee విషద్దువు 
రుడు చితవంతుడు. చితవంత ంని కుమారుడు శశిబిందువు. 


172 


నవమస్కంథధము 


శశిబిందువు గొప్ప చకవర్తి. ఈయన 14మహారత్తములకు 


అపహరించి, తన రథం మీద కూర్చోబెట్టుకొని తిసుకొని రెడు 
తాను  కూర్లోవలసిన చోట మరొక అత! కూర్చుని తతతదత 
చూచింది శైబ్య. కోపంతో మండిపడింది. 


173 


శ్రీమద్భాగవతము 


స్తుపోయింది. “నాకు ఇప్పటి 
నము లేరు. పోనీ నీకు ం వేరే భార్యద ర్యద్వారా. కొడుకు 
పుట్టాడా 6 అంటే అదీ లేదు. అః asa ఈ కన్య , 


174 


నవమస్కంథధము 


తాను పుట్టక ముందు, తన తండ్రి జ్యామఘుడిచు 
తీసుకురాబడిన కన్యను, 


హన సప మవ 


రాజుకు యదువంశ రాజుల లతల వివరించాడు. 


నవమ స్కంధము ఇరువది మూడవ అధ్యాయము సంపూర్ణము 
ఓం తత్సత్‌ ఓం తత్షత్‌ ఓం తత్షత్‌ 


శ్రీమద్భాగవతము 
నవమ స్కంధము 
ఇరువది నాలుగవ అధ్యాయము. 


శుక మహర్షి ప 


గ పరీక్షిత్‌ మహారాజుకు విదర్భరాజుల చరిత్ర? ను 


= యి 


అని చెప్పాను కదా! ఆ విదర్శునికి కుశుడు, కథుడు, రోమపాదుడు అనే 
కుమారులు కలిగారు. తోముపొడుని కుమారుడు 


175 


శ్రీమద్భాగవతము 


దేవవ్యధుని కుమారుడు బభువు. 
గొప్ప వారు. వారి వంశములో 


176 


నవమస్కంథధము 


177 


దేవరక్షిత, పటా a న, ధ్యకదేవ ఆ ప్రత్య కుమార్తెలు కలిగారు. 
వీరందరినీ వసుదేవుడు (కృష్ణుడి 


నికి కంసుడు, సునాముడు, , స్మగ్రోభడ ఏ, కంకుడు 


ఎసుకున్నారు. కొంచెం పైకి వెళ్లండి. వ్యష్టికి శ్వఫల్కుడు, చితరథు 
అనే కుమారులు ఉన్నారని చదువుకున్నాము 


కదా! శ్వవల్కుడి 


ఈము గురించి ఇప్టటి దాకా చదువుకున్నాము. ఇంక చితరథు॥ 
| ల్‌ 


178 


నవమస్కంథధము 


రులతో పాటు ఐదుగురు 
) కూడా కలిగారు. వారి పేర్లు ప్యథ, శుతదేవ, శుతకీర్తి 
రు . (అంటే వసుదే 


నూరునికి పది మంది కుమా 


కృష్ణునికి మేనత్త ఆ కారణం చేత న శ్రీకృష్ణుడు 


మేసత్రకుదూరులు: ) 


పృ్యథ కుంతి అనే పేరుతో క 


౦ంతి మహారాజు ఇంట్లో 
అనే మహర్షి వారి ఇంటికి 


ుతూ ఉండగా, ఒక రోజు దు 


179 


శ్రీమద్భాగవతము 


టూ యాదృచ్చికంగా తల పైకెత్తింది. 


విడిచిపెట్టింది. (ఆ కుమారుని మహారథుడు అనే 


ల i i అ లట 


180 


నవమస్కంథధము 


పెళ్లి నే సుకున్నాడు. వారికి విందుడు, అనువిందుడు అనే 


కంస. వారికి కెతువు 


181 


శ్రీమద్ధాగవతము 


వారికి సుమిత్రుడు, అర్జునపాలుడు మొదలగు వారు కుమారులుగా 


182 


నవమస్కంథధము 


ందుడు, కృతకుడు, శూరుడు € 
ుమారుడు కలిగాడు. వసుదేవు నికి 


మారులు. వసుదేవునికి ఇల యందు ఉరువల్కుడు మొదలగు 
ుమారులుగా కలిగారు. వసుదేవునికి ధ్యతదేవ అనే 


నా సార నా ల ల! కల ఆట సార హన్నా అక Oy నా నాకు బ్బ ఆటు “న టన ఆడ ఫడు ల 
ఆం ©) S 2) s13)/ 07 o)J)౧). అ తాళి 


183 


శ్రీమద్భాగవతము 


ఆతు దుగ ఛి Fo నా త 


తథ యు 


184 


నవమస్కంథధము 


కలియుగంలో జన్మించిన తన భక్తుల మీద దయ, కృప 


శ్రీకృష్ణ పరమాత్మ లీలలను, కీర్తి! ౦ బక్కనారి ఈ 
వింటే, వాడి సకల పాపములు, కర్తబ Sr నశించిపోల 


“7 


శ్రీకృష్ణుని సుందరవదనారఏందము 


ూమే అని బాధపడేవారు. 


నందవజమునకు 4 తీసుకొని పోబడాడు . తనబాల్యం అ అంతా నంద 
యశోదలతో గడిపాడు. ఆ వజవాః శ 


కదా! తన బాల్యంలోనే పూతన మొదలగు రాక్షసులన 


౨లు చింత 


పుణ్యం చేసుకున్నారో 


రు అవలీలగా 


సంహరించాడు. తరువాత ఎనిమిది మంది భార్యలన పెళ్లాడి, 
వలన అనేకమంది పుత్రులకు జన్మనిచ్చాడు. తరువాత కౌ, 


185 


శ్రీ మద్భాగవతము 


0 స్త్యః యు వివరించాడు. 


ఓం తత్సత్‌ ఓం తత్సత్‌ ఓం తత్షత్‌ 


తొమ్మిది స్కంధములు పూర్తి అయ్యాయి. దశమస్కంధము పూర్తిగా 
శ్రీకృష్ణ చరిత. కృష్ణ జననం నుండి నిర్మాణం వరకు జరిగిన కథ 


దశమస్కంధము. 


శాస్త్రవిజ్ఞానాన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని 
తెలియచెపుతాయి. అటువంటి కథలలో ఒకటి నవమ స్కంధంలో 
చెప్పబడిన రేవతి కధ. రేవతి తండి అయిన కకుద్మి, ఆమెకు తగ్గ 

౦ తీసుకొని బహ్మలోకానికి 


రుడు ఎవరా అని తెలుసుకోడానికి, ఆమెన 


ుం పూర్తి అయిన తరువాత రేవతి తండిని పిలిచాడు. వచ్చిన 


186 


నవమస్కంథధము 


లోకమునకు వచ్చిన తరువాత 27 మహాయుగములు 
ంమార్తను Mo 


es తెలియదు. కాబట్టి నీవు నీ 


ఇది మనకు కథ కవిత కనిపి? ర్త 
కానీ ఇందులో ఒక విజ్ఞాన విశేషము దాగిఉంది. మనము 
లెక్కపెట్టుకున నే రోజులు నెలలు, సంవత్సరములు కేవలం మనము 


న ఉన్నంత వరకే. భ ను వదిలిపెడితే ఈ లెక్కలు 


బలరాముడు యలు ఉన్నాడ 


అది 


వివాహం చెయ్యి.” అని అన్నాడు. 


ను అంతరిక్షం ోకి పంపితే క , అంతరిక్షంలో ఉ 


రము, భూమి మీద ఉన్న గడియారము కన్నా వెనకబడిఉ 


శ్రీమద్భాగవతము 


Consider a space ship traveling from Earth to 
the nearest star system outside of our solar 
system: a distance d = 4 light years away, at a 
speed v = 0.8c (i.e., 80 percent of the speed of 
(To make the numbers easy, the ship is assumed 
to attain its full speed immediately upon 
departure—actually it would take close to a year 
accelerating at 1 g to get up to speed.) 

arties will observe the situation as follows: 
The Earth-based mission control reasons about 
the journey this way: the round trip will take t = 
2d/v = 10 years in Earth time (i.e. everybody on 
returns). The amount of time as measured on the 
ship's clocks and the aging of the travelers 
during their trip will be reduced by the factor , 
the reciprocal of the Lorentz factor. In this casee 


188 


నవమస్క్యంధము 


= 0.6 and the travelers will have aged only 0.6 x 
10 = 6 years when they retur 


FOR YEARS 


ఏ ౧1 | 
‘Age 30°55 | ‘Age 26 
WHY 


tan O01 = 0.8 


క 4 light years | tan 02 = -0.8 
to ports & 
observer S = shuttle path 


189 


శ్రీమద్భాగవతము 
మా గురువుగారు ఫిజిక్ళులో పిహెచ్‌డి.చేసారు. వారి సహకారంతోనే 


ఈ సాంకేతిక విషయాలను మీకు అందించాను. తప్పులుంటే అవి నావే. 
దయతో క్షమించండి. 


100 


దశమస్కంధము(యొదటి భాగము 


శ్రీరామ శ్రీరామ 


శ్రీమద్దాగవతము 


సంస్క్యత మూలము 


భగవాన్‌ వ్యాసమహర్షి 


తేటతెలుగులో 


యిం.వి.సుబ్రహ్మాణ్యం 


చిరునామా: 
2-31, చైతన్యపురి, హైదరాబాద్‌ 500060 
సెల్‌: 9866140619, 9391134792 
ఫోన్‌:040-24048104 


శ్రీమద్భాగవతము 


పదునాలుగు మన్వంతరములు, సూర్య వంశము, 
చందవంశము లో జన్మించిన రాజుల వంశ చరితలు అన్ని విన్న 
తరువాత పరీక్షిత్తు మహారాజు శుక మహర్షిని ఇలా అడిగాడు. 


ూర్య వంశ రాజుల 
చరిత్రలు, చంద్ర వంశ రాజుల చరిత్రలు వివరంగా చెప్పారు. ఆ 
వంశములలో ధర్మశీలుడైన యదువు పేరుతో పిలువబడే పరమ 
పవిత్రమైన యదువంశము 
యదువంశములో శ్రీకృష్ణుడు, బలరాముడు ఉధ్ద్ధవించారు అని 


గురించి కూడా వివరించారు. ఈ 


ఈ విశ్వస్యప్టికి మూలమైన వాడు, ఈ విశ్వము అంతా నిండి 
ఉన్న వాడు అయిన పరమాత్మ, యాదవ కులములో 
అవతరించి, ఏయే లీలలు చేసాడో ఆయా లీలావిశేషములు, నాకు 
వివరంగా చెప్పమని ప్రార్థిస్తున్నాను. శ్రీకృష్ణుడు పుట్టినప్పటి నుండి 
ఆయన తన బాల్యము లో ఏయే లీలలు చేసాడో సవిస్తరంగా చెప్పండి. 
ఎందుకంటే, శ్రీకృష్ణుని గుణములను కీర్తించడం, వినడం, చెప్పడం 
ఇవన్నీ మోక్షము కోరుకునే వారిలో ఉన్న ప్రాపంచిక విషయమ 
విషయవాసనలు అనే రోగములను సమూలంగా నాశనం చేసే 
చక్కని జౌెషధము వంటిది. 


శ్రీకృష్ణునిగా 


౨౦౫౦, 


దశమస్కంధము(యొదటి భాగము 
శ్రీకృష్ణుని చరిత్ర వినడం క్యష్ణభక్తులకు చెవులలో అమృతం 
పోసినట్టు ఉంటుంది. బుద్ధి మంతుడు అయిన వాడు ఎవరైనా 
శ్రీకృష్ణుని లీలలను వినడానికి ఉత్సాహపడుతుంటాడు. కేవలము 
ఆహారం సంపాదించుకోవడం, కామసుఖాలు అనుభవించడం 
నిద్రపోవడం, మాత్రమే తెలిసిన వారు తప్ప, బుద్ధిమంతులగు 
మానవులు ఎవరైనా శ్రీహరిని కీర్తించకుండా ఉంటాడా! 


మా తాతలు అందరూ శ్రీకృష్ణుని ఒక నావగా చేసుకొని, 
భీష్ముడు మొదలగు తిమింగలములు సంచరిస్తున్న కురుక్షేత్రము అనే 
మహా సముద్రమును, చిన్న పిల్లకాలువ మాదిరి దాటి, విజయము 
అనే తీరాన్ని చేరుకున్నారు. పాండవ వంశ నిర్మూలన కొరకు అశ్వత్థామ 
సంధించిన బహ్మోస్రము బారి నుండి శ్రీకృష్ణుడు నా తల్లి ఉత్తర z 
గర్భంలో ఉన్న నన్ను రక్షించాడు. 


అన్ని జీవుల లోపల ఆత్మస్వరూపుడు గానూ, బయట కాల 
స్వరూపుడుగానూ, ప్రకటితమవుతూ, తన మాయచేత సంసార 
బంధనములను కలుగచేస్తున్న ఆ పరమాత్మ, మనువ్వరూపంలో 
శ్రీకృష్ణుడిగా అవతరించి దుష్టశిక్షణ చేసాడు గదా! ఆ శ్రీకృష్ణుని 
అవతార లీలా విశేషములను నాకు విశధంగా చెప్పండి. 


ఓ శుకదేవా! తమరు బలరాముడు రోహిణీ కుమారుడు అని 
చెప్పారు కదా! కాని ఆ బలరాముడు దేవకీదేవి గర్భము నుండి ఏడవ 
కుమారుడిగా కూడా జన్మించాడు అని చెబుతారు. ఇది ఎలా జరిగింది. 
దేవకీదేవి గర్భంలో ఉన్న బలరాముడు రోహిణీదేవి గర్భంలోకి ఎలా 
వచ్చాడు? అంతా అయోమయంగా ఉంది. అంతేకాకుండా, వసుదేవుని 


3 


శ్రీమద్భాగవతము 


గృహములో జన్మించిన శ్రీకృష్ణుడు, ఏ కారణం చేత, ఎవరి చేత, ఏ 
ప్రకారంగా నందుని గ్రామమునకు చేరుకున్నాడు. నందుని 
గామంలో అత కలిసి ఎలా పెరిగాడు. నందుని 
గ్రామంలోనూ, మధురలోనూ ఎటువంటి లీలలను ప్రదర్శించాడు. 


శ్రీకృష్ణుడు తన మేనమామ, మహాబలవంతుడు అయిన 
కంసుని ఎందుకు, ఎలా వధించాడు. అందుకు కారణమేమి?. 
శ్రీక్ళ ష్టుడు మధురా నగరములో యిన్ని సంవత్సరములు నివసించాడు. 
కృష్ణునికి ఎంతమంది భార్యలు? ఇవే కాకుండా శ్రీకృష్ణుడు చేసిన 
లీలలు ఇంకా ఏవన్నా ఉంటే అవన్నీ కూడా వివరించండి. 
పాయోపవేశదీక్షలో ఉన్న నేను కనీసము నీటిని కూడా తాగకుండా 
గడ ఎపుతున్లాను. అయినా తమరి ముఖము నుండి స్రవిస్తున్న శ్రీక్య ముని 
తాగుతున్న నాకు, ఆకలి, దప్పిక 
ఎందుకుంటాయి" అని అన్నాడు. 


లీలలు అనే అమృతధారలను 


శుక మహర్షి పరీక్షిత్‌ మహారాజుకు ఈ విధంగా చెప్పసాగాడు. 


“కు పరీక్షిత్‌ మహారాజా! నీ బుద్ధి పరమాత్మయందు లగ్గం 
అయింది. నీవు శ్రీకృష్ణుని యందు ఏకాగ్రభక్తి కలిగి ఉన్నావు. 
శ్రీమహావిష్ణువు పాదముల నుండి ఉధ్దవించిన గంగ మూడులోకము 
లను పావనం చేసినట్టు, శ్రీకృష్ణుని చరిత్ర గురించిన అడిగిన ప్రశ్నలు, 
సమాధానం చెప్పిన వాడిని, 
శ్రీక్యష్ణచరిత్ర విన్న వాడిని, పవిత్రులుగా చేస్తుంది. 


ఆ ప్రశ్నించిన వాడిని, ఆ ప్రశ్నలకు 


దశమస్కంధము(మొదటి భాగము 
టు పరీక్షిత్‌ మహారాజా! ద్వాపర యుగంలో అధర్మం పెళ్ళరిల్లి 
పోయింది. క్షత్రియులు అందరూ ధర్మం తప్పారు. వారిలో రాక్షసత్వం 
పెల్లుబికింది. ఎవరికి వారు సైన్యములను సమకూర్షకొని యుద్దాలు 
చేసుకుంటున్నారు. ప్రజాక్షేమం మరిచారు. రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నారు. 


దానితో భూమ్‌ భారం పెరిగిపోయింది. 


సమయంలో భూదేవి గోవు రూపంలో బ్రహ్మ వద్దకు పోయి 
ఆయనకు తన కష్టములను చెప్పుకుంది. బ్రహ్మదేవుడు భూదేవిని 
తీసుకొని మహాశివుని వెంటబెట్టుకొని, దేవతలతో సహా వైకుంఠము 
నకు వెళ్లాడు. బ్రహ్మదేవుడు పురుషసూక్తమును పఠిస్తూ శ్రీమహా 
విష్ణువును ప్రార్థించాడు. బ్రహ్మదేవుడు ధ్యానంలో కూర్చున్నాడు. 


రమాత్మను ధ్యానించాడు. 


సమాధి అవస్థలో ఉన్న బ్రహ్మదేవుని హృదయంలో కొన్ని 


మాటలు వినిపించాయి. ఆ మాటలను జాగ్రత్తగా విన్నాడు బ్రహ్మ. 
సమాధిలో నుండి బయటకు వచ్చాడు. తన వెంట వచ్చిన దేవతా 


గణములతో ఇలా అన్నాడు. 


“వైకుంఠవాసుడయిన శ్రీమహావిష్ణువు నా మనసులో 
గోచరించి ఈ మాటలు చెప్పాడు. ఆయనకు భూదేవి కష్టము ఇంతకు 
ముందే తెలుసట. ఆయన భూలోకములో అవతరించబోతున్నాడు. 
ఆయన భూలోకములో సంచరిస్తున్న కాలములో మీరందరూ యాదవ 
వంశంలో ఆయనకు పుత్రులుగా, పౌత్రులుగా, బంధువులుగా, 
అనుచరులుగా జన్మించండి. ఆయనకు సహకరించండి. 


శ్రీమద్భాగవతము 


పోబడతాడు. దేవతాస్త్రీలందరూ ఆ గ్రామము క 


వాసుదేవుని అంశ అయిన క (ఆదిశేషువు పరమ 


గుమాయ ఆవరించి ఉందో, ఆ మాయాశక్తి 
రము ఆవిర్భవిస్తుంది. దేవకిని నిద్రావస్థలో 


ఉంచుతుంది. కంసుని మోసం చేస్తుంది. కాబట్టి eel మ్‌ మీ 
భూలోకములో అవతరించండి. భగవానునికి 


(ఇక్కడ ఒక విషయం గమనించండి. పరమాత్మ నిరాకారుడు. 
బ్రహ్మకు, శివుడికి, దేవతలకు, భూదేవికి ఏ రూపంలోనూ కనపడలేదు. 
సమాధి అవస్థలో ఉన్న బ్రహ్మకు మననులో గోచరించాడు. 
ర్తి మనం 
ర్తి మనం ఏ విధంగా సంకల్పిస్తే ఆరూపంలో 
అకార తనా ా తను సాక్షాత్కరింపజే 
ముఖ్యము. పరమాత్మను దర్శించాలంటే ధ్యానం ఒకటే మార్గము. 
మనసును నిశ్చలంగా ఉంచుకొని ధ్యానం చెయాలి. ఈ పూజలు అవన్నీ 
ము కుదరడానికి ఉపాయాలు మాత్రమే. కాని మనం మాత్రం 


పూజలు, వతాలు, తీర్ధపసాదాల హడావిడి దగ్గరే ఆగిపోయాము. 


'రవ్వృమును నా మనం పూజించే విష్ణుమూ 


వాలంటే ధ్యా ర్పెగుమే 


దధశమస్కంధము(యొదటి భాగము 


ధ్యానం సంగతి మరిచిపోయాము 


ఓ పరీక్షిత్‌ మహారాజా! పరమాత్మ శ్రీకృష్ణునిగా 
అవతరించడానికి మూల కారణం ఈ విధంగా పరిణమించింది. 
ఇంక భూలోకంలో ఏమి జరుగుతూ ఉందో తెలుసుకుందాము. 


ద్వాపర యుగంలో శూరసేనుడు అనే యాదవ రాజు మధురా 
నగరమును రాజధానిగా చేసుకొని, మాధురము, శూరసేనము అనే 
రాజ్యములను పరిపాలిస్తున్నాడు. 


(తొమ్మిదవ అధ్యాయములో చెప్పబడిన యాదవ రాజుల 
వంశములను అన్వయం చేసుకుంటే అరం అవుతుంది. మరొకసారి 
గుర్తు చేస్తాను. శూరుని కుమారుడు వసుదేవుడు. ఆహుకుడు అనే 
రాజుకు దేవకుడు, ఉగసేనుడు కుమారులు. దేవకుని కుమార్తె దేవకి. 
ఉగసేనుని కుమారుడు కంసుడు. దేవకి, కంసుడు పెదతండ్రి, 
పినతండ్రి సంతానము.ఆ విధంగా అన్న, చెల్లి అయ్యారు. శూరుని 
కుమారుడు వసుదేవుడు, దేవకుని కుమార్తె దేవకిని వివాహం 
చేసుకున్నాడు. ఇంక చదవండి.) 


మధురా నగరము యాదవ రాజులకు రాజధానిగా 
ప్రసిద్ధిచెందింది. దేవకీ వసుదేవుల వివాహము మధురా నగరములో 
వైభవంగా జరిగింది. కొత్త పెళ్లి కూతురు దేవకిని వెంటబెట్టుకొని 
వసుదేవుడు తన ఇంటి వెళ్లాడానికి రథం ఎక్కాడు. దేవకి తండి 
అయిన దేవకుడు వివాహ సమయంలో కుమార్తెకు 400 ఏనుగులు, 
10,000 గుర్రములు, 1800 వందల రథములు, వివిధ ఆభరణములు, 


7 


శ్రీమద్భాగవతము 


రెండు వందల మంది దాసీలను కానుకగా ఇచ్చాడు. 


ఉగ్రసేనుని కుమారుడు, దేవకి అన్నగారైన కంసుడు, తన 
చెల్లి మీద ఉన్న ప్రేమతో, దేవకీ వసుదేవులు ఎక్కిన బంగారు రథాన్ని 
స్వయంగా నడపడానికి రథం ఎక్కి పగ్గములను పట్టుకున్నాడు. 
శంఖములు, మ్యదంగములు, తూర్యనాదముల రబ్దం 6 
కంసుడు నడుపుతున్న రథం బయలుదేరింది. కొంత దూరంవెళ్లిన 
తరువాత ఆకాశంలో నుండి జక శబ్దం వినిపించింది. 


“ఓరి మూర్చుడా! కంసా! నీవు ఎవరి రథం నడుపుతున్నావో 
తెలుసా! నీ రథంలో పయాణిస్తున్న నీ చెల్లెలికి అష్టమ గర్భంలో 
పుట్టబోయేవాడి చేతిలో నీవు మరణిస్తావు” అని వినిపించింది. 


భోజకులానికి కళంకం తెచ్చేవాడు, పాపాత్తు, 
అయిన కంసునికి భయం, కో 


ఒకసారి కలిగాయి. అతని 
ద్ది పెడతోవ బట్టింది. వెంటనే రథం 


పం రెండు 


ఆలోచనా శక్తి నశించింది. బు 


ద్ధి 
కత్తి తీసుకున్నాడు. తన చెల్లెలు దేవకి జుట్టు పట్టుకొని కిందికి 


ఇదంతా చూచి వసుదేవుడు నిర్ద్హాంత పోయాడు. తన 
భార్యను వధించడానికి కత్తిబత్తిన కంసుని ఆపడానికి ప్రయత్నించా శు. 
కంసునితో ఇలా అన్నాడు. “నీవు భోజవంశములో పుట్టావు. నీవు 
వఏరుడవనీ, గుణవంతుడవనీ అందరూ నిన్ను పొగుడుతుంటారు. నీ 
వంటి వీర్యవంతుడు, గుణవంతుడు ఈ ప్రకారంగా ఒక అబలను, ఒక 


దధశమస్కంధము(యొదటి భాగము 


నూతన వధువును అదీ నీ సోదరిని చంపడం న్యాయమా! ధర్మమా! 


ఓ వీరుడా! ఈమెకు కలగబోయే ఎనిమిదవ సంతానము నీ 
మృత్య్మ్యుకారకుడు అని కదా ఆకాశవాణి పలికింది. మృత్యువు నిన్నే కాదు 
ఈ లోకంలో పుట్టిన వారి నందరినీ వరిస్తుంది. అది సహజం. 
పుట్టినవారు గిట్టక తప్పదు కదా! ఎవరూ కలకాలం జీవించి ఉండరు. 
మనిషి పుట్టగానే వాడితోపాటు వాడి మృత్యువు కూడా పుడుతుంది. 
అది ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. కాకపోతే నీ మరణం 
గురించి నీకు ముందే తెలిసింది. అంతే! 


దేహమును ధరించిన వారందరికీ మరణం ఒక వరం 
లాంటిది. ఒక దేహము శిధిలము కాగానే ఆ దేహములో ఉన్న 
జీవుడు, ఎటువంటి ప్రయత్నం లేకుండానే, శిధిలమైన దేహమును 
వదిలి మరొక కొత్త దేహంలోకి ప్రవేశిస్తాడు. ఇది సహజం. మనము 
నడిచేటప్పుడు ఒక పాదమును ముందు పెట్టిన తరువాత, 
వెనుకపాదమును ఎత్తుతాము. గడ్డి పురుగు కూడా తనముందు 
కాళ్లను ముందుకు చాచి ఒక ఆకు మీద పెట్టిన తరువాతనే, తన 
వెనుక కాళ్లను ఎత్తుతుంది. అలాగే జీవుడు కూడా తాను 
ధరించబోయే దేహమును ముందుగానే ఎంచుకొన్న తరువాతనే 
అంతకు ముందు దేహమును విడిచిపెడతాడు. నూతన దేహంలోకి 
పవేశిస్తాడు. 


ఓఏ కంసరాజా! మానవుడు ఈ లోకంలో పాపంచిక 
సంబంధమైన కోరికలు కోరుకుంటూ ఉంటాడు. వాటిగురించి వింటూ 
ఉంటాడు. ఆ కోరికల యందు తన మనసును లగ్గం చేస్తాడు. ఆ 


9 


న 3 


జ్ఞాపకాలను, తలచుకుం! కాను TTT కూడా, 
అవయవములు పనిచేయనప్పడు కూడ 
కంటూ ఉంటాడు. దేహమును విడిచిపెట్టేటప్పుడు కూడా ఆ తీరని 
కోరికలను తలచుకుంటూ ఈ దేహాన్ని విడిచిపెడతాడు. మరుజన్మలో 
కూడా ఆ కోరికలను తీర్చుకోడానికి అనువైన శరీరాన్ని పొందడం కోసం 
నానా అవస్టలుపడతాడు. తుదకు తన కోరికలను తీర్చుకోడానికి 
అనువైన దేవోన్నిపొంది, ఆ దేహంలో ఉన్నప్పుడు తానే ఆ కోరికలను 


తీర్చుకుంటున్నట్టు అహంకరిస్తాడు. ఈ కారణంగానే జనన 


0, వాటి గురించి కలలు 


మరణాలునంభవిస్తుంటాయి. 


వెలుగుతుంటారు. వారి ప్రతి బింబములు భ i మీద ఉన్న 
జలాశయములలో తుం lsh: య 
కదిలినపుడు, సూర్యచంద్రుల ప్ర ప్రతి బింబములు కూడా కదిలినట్టు 
కనిపిస్తాయి. నిజానికి సూర్యుడు, చంద్రుడు ఆకాశంలో స్థిరంగా 
ఉంటారు. అదేమాదిరి ఈ దేహము కూడా మన అవిద్య తలి 
ఏర్పడింది. మనస్సు ఈ దేహాన్ని తన ఇష్టం వచ్చినట్టు 
దేహధారి అయిన జీవుడు, ఈ దేహమే శాశ్వతము అనీ, ఈ దేహంతో 
తనే చేస్తున్నాను అనే అహంకారంతో 
ప్రవర్తిస్తుంటాడు. కాని మానవుడు చేసే పనులు అన్నీ అతని 
పూర్వజన్మలో చేసిన కర్మల ఫలితంగానే జరుగుతుంటాయి. అలాగే 
పూర్వ జన్మలో మంచి కర్మలు చేస్తే తరువాతి జన్మలో 
పూర్వజన్మలో చెడు కర్మలు చేస్తే తరువాతి 


ఆడిస్తుంది. 


సంపాపినాయి. 
ళా —0 0 


మంచి దేహం లభిస్తుంది. 


10 


దశమస్కంధము(యొదటి భాగము 


జన్మలో నిక్యష్టమైన దేహం లభిస్తుంది. 


ఓ కంసరాజా! నీకు నీ పూర్వజన్మలో చేసిన సత్కర్మల 
ఫలితంగా ఈ జన్మలో రాజుగా ప్రజలను పరిపాలించే దేహం 
లభించింది. ఈ జన్మలో కూడా నీవు సత్కర్మలు చేస్తే, దేవకికి 
పుట్టబోయే అష్టమ గర్భము వలన గానీ, మరి ఎవరి వలనకానీ, నీకు 
అకాల మరణం ఎందుకు సంభవిస్తుంది. నీవు చెడ్డ పనులు చేస్తే నీ 
మరణం నీవెన్నంటి ఉంటుంది. నీ మరణానికి దేవకి అష్టమగర్భమే 
కారణం కానవసరం లేదు. 


ఓ కంసరాజా! దీనంగా చూస్తున్న ఈ నూతన వధువు నీకు 
వరసకు చెల్లెలు అయినా నీకు కుమార్తె వంటిది. కాబట్టి ఆమెను 
సంహరించడం నీ వంటి వరునకు, గుణశీలునకు తగదు.” అని 
అన్నాడు వసుదేవుడు. 


పరీక్షిత్‌ మహారాజా! ఈ కంసుడు మహా క్రూరుడు. రాక్షస 
అంశలో జన్మించినవాడు. అతడు ఎప్పుడూ దుష్టులైన రాక్షసుల 
మార్గమునే అనుసరిస్తాడు. దేవ మార్గమును అవలంబించడు. ఆ 
కారణం చేత వసుదేవుని పలుకులు కంసునిలో ఏ 


యి 
తేలేకపోయాయి. కంసుడు దేవకిని చంపడానికే నిశ్చయించుకున్నాడు. 


తను ఎన్ని చెప్పినా కంసుడు తన పట్టు విడవకపోవడం 
గమనించాడు వసుదేవుడు. తనలో తాను ఈ విధంగా అనుకున్నాడు. 
“ఏడు దుర్మార్దుడు. వడికి ధర్మసూక్ష్యములు చెబితే తలకెక్కదు. ఏదో 
ఒక ఉపాయం చేత దేవకిని మృ్యత్యుముఖం నుండి కాపాడాలి. దీనికి 


11 


శ్రీమద్భాగవతము 


న్‌ తి తీరికగా నళ్చచెప్పవచ్చు. 

రెండవది. దేవకికి సంతానం కలగక ముందే వీడు చస్తాడేమో! 
ఎవరు చూసొచ్చారు. మూడవది. నాకు కొడుకులు పుట్టిన తరువాత 
కూడా కంసుడు చావకుండా బతికి ఉంటే, నాకుపుట్టబోయే 
కొడుకులే వీడిని చంపుతారేమో! విధిని ఎవరూ మార్చలేరు కదా! 


ఒక ఇల్లు కాలుతుంటే పక్కన ఉన్న ఇల్లు కాలదు. దూరంగా ఉన్న 


ఇంటిమీద నిప్పురవ్వపడి కాలుతుంది.) అలాగే జీవునికి ఒక దేహం 
వదిలిన తరువాత మరుజన్మలో ఏ దేహం ఎప్పుడు ఎలా లభిస్తుందో 
ఎవరూ చెప్పలేరు. అంతా విధిలిఖితం. కాబట్టి ప్రస్తుతానికి దేవకికి 
పుట్టిన బిడ్డలను పురుటిలోనే అప్పగిస్తాను అంటే ఈ మూరు 

మారణ కాండను ఆపుతాడు. ” అని అనుకున్నాడు వసుదే చుడు. 
కంనునితో, తన మాటలమ్‌ద నమ్మకం 


“కంసరాజా! నీవు సౌమ్ముడవు. గుణవంతుడవు. 
పరాకవంతుడవు. నీకు తెలియని విషయములు లేవు. నీకు నీ చెల్లెలు 
దేవకికి పుట్టబోయే సంతానం వలన తప్ప, దేవకి వలన ఎటువంటి 
చంపడం! ఒక ఆడుదానిని అటి సోదరిని చంపాడు 


అన్న అపకీరిని 
—0 


12 


దధశమస్కంధము(యొదటి భాగము 


మూటకట్టుకోవడం ఎందుకు? అయినా, ఈమెకు ఇప్పుడేగా 
వివాహం అయింది. ఈమె గర్భవతి కావాలి. ఈమెకు మగ సంతానం 
కలగాలి. అదీ ఎనిమిదవ సంతానం వలన కదా నీకు మృత్యుభయం. 
ఈమెకు సంతానం కలగగానే, పుట్టిన బిడ్డను పుట్టినట్టు నీకు తెచ్చి 
నీకు అప్పగిస్తాను. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో.” అని అన్నాడు. 


ఇదేదో బాగానే ఉంది అనుకున్నాడు కంసుడు. ఇప్పుడు 
ఈమెను చంపితే అపకీర్తి వస్తుందే తప్ప ఏమీ లాభం ఉండదు 
అనుకున్నాడు. కాబట్టి ప్రస్తుతానికి దేవకిని వదిలిపెట్టాడు. 
బతుకుజీవుడా అనుకుంటూ వసుదేవుడు, దేవకి కంసుని బారి నుండి 
బయట పడ్డారు. తన ఇంటికి పెళ్లికూతురుతో సహా క్షేమంగా 
చేరుకున్నాడు వసుదేవుడు. 


కాలం గడుస్తూ ఉంది. దేవకి గర్భవతి అయింది. మొదటి 
సంతానం కొడుకుపుట్టాడు. ఇచ్చిన మాట ప్రకారము వసుదేవుడు 
పుట్టిన బిడ్డను తీసుకొని పోయి కంసునికి అప్పగించాడు. అప్పటికి 
కంసుడు ఆకాశవాణి మాటల ప్రభావం నుండి బయట పడ్డాడు. 
అతనిలోపల ఉన్న ఆలోచనా శక్తి పనిచేయడం ప్రారంభించింది. 
వసుదేవుడు తీసుకువచ్చిన మగ బిడ్డను చూచి ఇలా అన్నాడు. 


“వసుదేవా! ఈ బిడ్డ నాకు అక్కరలేదు. తీసుకొని వెళ్లు. నా 
మరణకారకుడు నీకు పుట్టబోయే ఎనిమిదవ వాడు. మొదటి వాడి 
వలన నాకు ఎలాంటి భయం లేదు. నీ కుమారుని తీసుకొని వెళ్లు.” 
అని అన్నాడు. వసుదేవుడుసంతోషంగా తన ప్రధమ సంతానాన్ని 
తీసుకొనివెళ్లాడు. 


13 


శ్రీమద్దాగవతము 


తరువాత దేవకికి వరునగా ఆరుగురు మగబిడ్డలుపుట్టారు. కంసుడు 
వారిని చంపకుండా వదిలిపెట్టాడు. కంసుడు తనకు కలిగిన 
,లికంగా వదిలిపెట్టాడు అన్న సంతో 


సంతానాన్ని చంపకుండా తాతా రం 
కలిగింది కాని మనసులో మాతం వసుదేవునికి కంసుని మీద 


భయపడుతున్నాడు. 


వసుదేవుడు అనుకున్న ఉపద్రవం నారదుని రూపంలో రానే 
వచ్చింది. ఒక రోజు నారదుడు కంసుని వద్దకు వచ్చాడు. కంసునితో 
ఏమారా! నీవు సామాన్ముడివి కావు. పూర్వజన్మలో నీవు 
కాలనేమి అనే రాక్షసుడివి. అప్పుడు విష్ణువు నిన్ను చంపాడు. ఈజన్మలో 
నీవు కంసుడిగాపుట్టావు. ఈ జన్మలో కూడా నిన్ను చంపడానికి నీ 
చెల్లెలు దేవకి అష్టమ గర్భంలో పుట్టబోతున్నాడు. నీకు బక దేవ 
రహస్యం చెబుతాను విను. భూభారము పెరిగిపోయిందని భూదేవి, 


ఇలా అన్నాడు. “క 


బ్రహ్మ, విష్ణువును ప్రార్థిస్తే, విష్ణువు మానవుడిగా అవతరిస్తానని మాట 
ఇచ్చాడు. దేవతలు అరదేరూ ఆయనకు సహాయకులుగా ఇప్పటికే 
భూమి మీద జన్మించారు. వారే వ్రజము లో నివసిస్తున్న నందుడు, 
అతని భార్యలు, నందుని బంధుమి త్రులు, వసుదేవుడు, నీ చెల్లెలు 
దేవకి, వ్యష్టి వంశము వారు, యాదవులు, వారి బంధువులు, మిత్రులు. 
వీరందరూ దేవతల అంశలతో జన్మించిన వారే. వీరందరికీ నాయకుడు 
దేవకి గర్భవాసాన జన్మించి దైత్యులను, రాక్షసులను సంహరిస్తాడు. 
కాబట్టి నీ జాగ్రత్తలో నీవు ఉండు.” అని చెప్పి నారదుడు వెళ్లిపోయాడు. 


14 


దధశమస్కంధము(యొదటి భాగము 


కంనునికి విషయం అర్హం అయింది. విష్ణువు మరలా తనను 
చంపడానికి తన చెల్లెలు గర్భాన పుడుతున్నాడు. ఇంక ఉపేక్షించి లాభం 
లేదు అనుకున్నాడు. ముందు దేవకీ వసుదేవులను కారాగారంలో 
బంధించాడు. దేవకీ వసుదేవులకు పుట్టిన ఆరుగురు పిల్లలను 
సంహరించాడు. విష్ణువు యాదవులలో పుడుతున్నాడు అని తెలిసి 
యాదవుల మీద విరోధము పెంచుకున్నాడు కంసుడు. యదువులకు, 
భోజులకు, అంధకులకు అధిపతి, తన తండ్రిఅయిన ఉగ్రసేనుడిని 
కారాగారంలో బంధించాడు. తాను మధుర సింహాసనమును 
అధిష్టించాడు. శూరసేన దేశమును నిరంకుశంగా పరిపాలిస్తున్నాడు. 

శ్రీమద్భాగవతము 
దశమస్కంధము ప్రథమ అధ్యాయము సంపూర్ణము 
ఓం తత్సత్‌ ఓం తత్సత్‌ ఓం తత్సత్‌. 


దశమస్కంధము 
ద్వితీయ అధ్యాయము. 


శుక మహర్షి పరీక్షిత్‌ మహారాజుకు పరమాత్మ దేవకీ 
గర్భములో ఎలా పవేశించాడో వివరిస్తున్నాడు. 


“పరీక్షిత్‌ మహారాజా! మధురను పరిపాలిస్తున్న కంసుడు 
మగధరాజు జరాసంధునకు మిత్రుడు, ఆశ్రితుడు. కంసునికి 
ప్రలంబుడు, బకుడు, చాణూరుడు, త్యణావర్తుడు, అఘాసురుడు, 
ముష్టికుడు, ద్వివిదుడు, పూతన, కేశి, ధేనుకుడు, బాణుడు, 


15 


శ్రీమద్భాగవతము 


శరకాసురుడు మొదలగు రాక్ష 
కంసుడు యాదవులను నానాకష్టాలు పెడుతున్నాడు. కంసుడు పెట్టే 
బాధలు తట్టుకోలేక చాలా మంది యాదవులు కురు, పాంచాల, 
కేకయ, సాళ్వ, విదర్ధ, నిషధ, కోసల దేశాధిపతులను ఆశ్రయించారు. 
మరి కొంత మంది కంసుడుచెప్పిన మాట వింటూ దినదినగండంగా 
కాలం గడుపుతున్నారు. వసుదేవుడు కూడా దేవకిని మాత్రం తన దగ్గర 
ఉంచుకొని, రోహిణి తదితర భార్యలను నందుడు నివసించే వజములో 


సులు మితులు. వారి సాయంతో 


రహస్సంగా ఉంచాడు. 


కాలం గడుస్తూ ఉంది. కంసుడు వసుదేవునికి, దేవకికి 
పుట్టిన ఆరుగురు పుత్రులను సంహరించాడు. కాలక్రమేణా దేవకి 
మరలా గర్భం థ ధరించింది. ఇది ఆమెకు ఏడవ గర్భము. తనకు సాయం 
రు నూదవులుగా పుట్టిన దేవతలను కంసుడు కష్టాలు 
పుడుతున్న సంగతి గమనించాడు శ్రీమహావిష్ణువు. వెంటనే 
యోగమాయను పిలిచాడు. ఆమెతో ఇలా అన్నాడు. 


యాదవులు నే గ్రామమునకు వెళ్లు. అక్కడ వసుదేవుని భార్య 
రోహిణి , వసుదేవుని ఇతర భార్యలు, కంసునికి భయపడి, ఎవరికీ 
తెలియకుండా నివసిస్తున్నారు. ప్రస్తుతము దేవకి ఏడవ గర్భం 
ధరించింది. ఆ గర్భంలో ఆదిశేషువు పెరుగుతున్నాడు. నీవు దేవకి 
వద్దకుపోయి ఆమెకు తెలియకుండా, ఆమె గర్భమును ఏ ఏ మాత్రం 
దెబ్బతినకుండా బయటకు తీసి, ఆ గర్భమును గోకులములో 
నివసిస్తున్న వసుదేవుని భార్య రోహిణి గర్భంలో ప్ర పవేశపెట్టు. 


న్‌ా 


16 


దశమస్కంధము(మొదటి భాగము 


తరువాత నేను నా అంశతో దేవకి గర్భంలో ప్రవేశిస్తాను. నీవు 
నందుని భార్య యశోద గర్భంలో ప్రవేశించు. గర్భసంకర్షణము వలన 
రోహిణీ గర్భం నుండి జన్మించిన కువ 

ఇతడు గోకులములో పెరుగుతూ గోకులవాసులకు ఆనందాన్ని 
కలుగచేస్తాడు కాబట్టి ఇతనిని రాముడని, ఇతనికి ఎక్కువ బలము 
ఉండటం వలన బలరాముడనీ పిలుస్తారు. 


ఈ సందర్భంలో నీకు ఒక వరం ఇస్తున్నాను. భూలోకంలో 
ప్రజలు నిన్ను వాళ్లకు సకల వరాలు, సకల భోగములు, ఐశ్వర్యములు 
ఇచ్చే దేవతగా వివిధములైన పేర్లతో పూజిస్తారు. నిన్ను దుర్గ, భద్రకాళి, 
విజయ, వైష్ణవి, కుముద, చండిక, కృష్ణ, మాధవి, కన్య 
మాయ,నారాయణి, ఈశాని, శారద, అంబిక మొదలగుపేర్లతో నిన్ను 
పూజిస్తారు, ఆరాధిస్తారు, నివేదనలు, బలులు సమర్హిస్తారు. నీవు వారికి 
కోరిన వరాలు ఇచ్చి తృ్యప్తిపరుస్తావు.” అని చెప్పాడు. 


(ఇదేదో వింతగా ఉందని అనుకుంటున్నారా! కాదు. ఈ రోజుల్లో కూడా 
జరుగుతూ ఉంది. బక స్త్రీ గర్భంలో నుండి పిండాన్ని తీసి మరొక స్త్రీ 
గర్భంలో ప్రవేశపెట్టడం. ఈఇతివృత్తం మీద సినిమాలు నాటకాలు 
వచ్చాయి. నాకు తెలిసి గర్భగుడి అనే నాటకం నంది అవార్డుకూడా 
తీసుకుంది. 11.7.2013 ఈనాడు దినపత్రికలో వచ్చిన వార్త ప్రకారం 
సినీనటుడు షారుఖ్‌ఖాన్‌ దంపతులు అద్దెగర్భం ద్వారా మగ 
సంతానమును పొందారు. దీనిని ఈ రోజుల్లో సరొగేటెడ్‌ మదర్‌, 
రెంటల్‌ మదర్‌, అని కూడా అంటున్నారు. కాబట్టి ఈ రోజుల్లో 


పోలే నాడు టెక్నాలజీ మారింది. అంతే.) 


17 


శ్రీమద్భాగవతము 


మాయ దేవకి ఏడవ గర్భము 
మును ఆమెకు తెలియకుండా జాగ్రత్తగా బయటకు 
తీసి, దానిని గోకులము లో ఉన్న రోహిణి గర్భంలో ప్రవేశపెట్టింది. 
దేవకికి గర్భ స్రావము అయిందని అందరూ అనుకున్నారు. రోహిణి 
నవమాసాలు మోసి పండంటి మగ బిడ్డను ప్రసవించింది. 


తరువాత భగవానుడు వసుదేవుని శరీరంలో పవేశించాడు. 
శ్రీహరి తేజస్సును ధరించిన వసుదేవుడు నూర్యుని వలె 
ప్రకాశిస్తున్నాడు. కంసునికి కూడా వసుదేవుని తల ఎత్తి చూడటానికి 
సాహసించలేకపోతున్నాడు. వసుదేవుని ప్రకాశానికి తట్టుకోలేక 


కంసుడికి మనసులో కలవరం మొదలయింది. “ఇప్పుడు 
దేవకికి వచ్చేది ఏడవ గర్భమా. ఎనిమిదవదా! ఏడవది గర్భసావం 
అయింది కదా! అది లెక్కలోకి వస్తుందా రాదా!” ఈ ఆలోచనలతో, 


సందేహాలతో కంసుని మనస్సు ఆందోళన చెందుతూ ఉంది. 


తేజము వీర్య రూపంలో దేవకి 
గర్భంలోకి ప్ర పవేశించింది. సకల జగత్తుకు ఆశ్రయభూతుడైన 
వు రంలో ధరించిన దేవకి, కంసుని 
లో బంధింపబడిన దేవకి, కుండలో పెట్టిన అగ్ని వలె 
పకాశిస్తూ ఉంది. దేవకి గర్భంలో భగవానుడు పెరుగుతూ ఉండటం 
వలన, దేవకి శరీరం వింత కాంతితో శోభిల్లుతూ ఉంది. ఆ 
ఆనందంతో వెలిగిపోతూ ఉంది. 


18 


దశమస్కంధము(యొదటి భాగము 


ఇదంతా బక కంట కనిపెడుతున్మ్నాడు కంసుడు. 


“దేవకి ఇంతకు ముందు గర్భం ధరించి నపుడు ఇంత వింత 
కాంతితో పకాశించలేదు. కొంపటిసి విష్ణువు దేవకి గర్భంలో పెరగడం 
లేదు కదా!” అని అనుకున్నాడు. 


“విష్ణువు పుట్టాడంటే నన్ను చంపకుండా వదిలిపెట్టడు. 
ఇప్పుడు ఏం చేయాలి?” ఇదే కంసుని మనసును కలవరపెడుతున్న 


ప్రశ 


“ఇప్పుడే దేవకిని చంపేస్తే! అమ్మో! ఎలాగ! దేవకి ఒక స్త్రీ. తన 
సోదరి. పైగా గర్భంతో ఉంది. ఆమెను చంపితే తన కీర్తి తన సంపదలు, 
తన ఆయుష్షు అన్నీ నశిస్తాయి. తనకు చెడ్డపేరు వస్తుంది. ఇటువంటి 
క్రూరమైన పని చేసిన తరువాత నేను జీవించినా మరణించినట్టే. 
దేవకిని వధించి జీవితాంతం ప్రజలచే నిందింపబడలేను. మరణించిన 
తరువాత కూడా ఒక అబలను చంపినందుకు నాకు నరకవాసము 
తప్పదు. నన్ను అంధతమస్సు అనే నరకంలో పడేసి చిత్రహింసలు 
పెడతారు. కాబట్టి ఈ సమయంలో దేవకిని వధించడం క్షేమం కాదు. 
ఏమయితే అది అయింది. దేవకి ఎనిమిదవ గర్భంలో ఎవరు పుడతారో 
చూద్దాము.” అని అనుకున్నాడు కంసుడు. 


దేవకికి ప్రసవం వచ్చే వరకు ఆమెను జాగ్రత్తగా 
గమనిస్తున్నాడు. కాని కంనునికి విష్ణభయం పోలేదు. సింహాసనం 
మీద కూర్చున్నా భోజనం చేస్తున్నా నడుస్తున్నా ఏపని చేస్తున్నా విష్ణువే 
కనపడుతున్నాడు. విష్ణువు మీద ద్వేషభావంతో సదా విష్ణువునే 


19 


శ్రీమద్భాగవతము 


తయ లలో నువ్వే అంతర్యామిగా 
. అటువంటి 


ఖము ఆ చెట్టుకు కాచిన రెండు పళ్లు. 
ము దానికి వేళ్లు. ధర్మము, 
;$క్షము నుండి స్రవించే రనాలు. 


మ ము, అ మాంసము, మేధస్సు 
దాని కొమ్మలు. 


ముకలు, మజ్జ, వఏీర్యమ 


ెతములు, మనస, బుధ్ధి, అహంకారము 


20 


దశమస్మ్కంధము(మొదటి భాగము 
ఆ చెట్టుకు తొమ్మిది రంధ్రములు ఉన్నాయి. శరీరములో ఉన్న 
పది ప్రాణములు దాని ఆకులు. ఈ సంసారము అనే వృక్షము మీద 
రెండు పక్షులు కూర్చుని ఉన్నాయి. ఆ పక్షులే జీవాత్మ, పరమాత్మ. 


ఓ దేవా! ఈ సంసారము అనే మహావృక్షమునకు నీవే 
మూలము. అది నీనుండే ఉధ్ధవించింది. నీ వలననే పోషింపబడుతూ 
ఉంది. నీలోనే లయం అయిపోతుంది. నీ మాయచేత మోహితులైన 
ప్రజలు ఈ సంసారములో పడి నిన్ను వివిధములైన రూపములతో 
పూజిస్తూ ఉంటారు. కాని నీ అసలు తత్వమును తెలిసినవారు 


ఉండే చరాచర జీవులను పాలించుటకు, ధర్మాత్ములను రక్షించడానికి, 
దుష్టులను శిక్షించడానికి శుద్ధసత్వగుణస్వరూపములైన వివిధములైన 
అవతారములను ధరించావు. 


ఓ దేవా! జ్ఞానులు, నీ గురించి బాగా తెలిసిన వారు, 
ధ్యానము, సమాధి వీటి ద్వారా నీ మీద మనసు నిలిపి, నీ 
పాదములను ఆశయించి ఈ సంసారము అనే సాగరమును 
అవలీలగా దాటుతున్నారు. అటువంటి జ్ఞానులు, వివేకులు తాము ఈ 
సంసార సాగరమును నీ పాదములను ఆశ్రయించి దాటడమే 
కాకుండా, తాము అవలంబించిన మార్గమును ఇతరులకు కూడా 
చూపి, నీ పాదములను ఆశ్రయించమని వారికి బోధించి, వారిని 
కూడా ఈ సంసార సాగరము నుండి విముక్తులను చేస్తున్నారు. 
ఎందుకంటే వారికి సకలజీవుల యందు సమాన మైన ప్రేమ కలిగి 


21 


శ్రీమద్భాగవతము 


ఉండటం వలననే కదా! 


అలా కాకుండా మరి కొందరు ఈ సంసార సాగరమునుండి 
విముక్తి పొందిన తరువాత, తాము ముక్తి పొందామని 
అందరికంటే గొప్పవారి మనీ అహంకరిస్తుంటారు. గర్విస్తుంటారు. 
అటువంటి వారు తమ గొప్పతనమును ఇతరులకు చాటి చెప్పుకోడానికే 
ఆసక్తి చూపిస్తారు కానీ, నీ యందు భక్తి, శద్ధకలిగి ఉండరు. వారి 
చిత్తములు మలినము ఉంటాయి. న. వారు ధ్యానము, సమాధి 
మొదలగు ప్రకియల ద ద్వారా అత్యంతకష్టములకు ఓర్చుకొగి 
పొందినప్టటికినీ, వారు నీ పాదపద్మములను సేవించకపోవడం వలన 

వాద్గము నుండి జారిపోతున్నారు. 


ఓ దేవా! నీ యందు అచంచలమైన, ఏకాగ్రమైన ప్రేమ, భక్తి 
ఉన్న భక్తులు ఎన్నటికీ నీ మార్గము నుండి జారిపోరు. వారిని నీవు 
ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉంటావు. వారు ఎవరికీ భయపడరు. వారికి 
ఎటువంటి అనుమానము, 


శంక ఉండవు. వారికి ఎవరైనా విఘ్నములు 


! నీవు ఈ అనంత విశ్వము 
శుద్ధసత్వగుణ స్వరూమైన చై చైతన్యంగా ప్రకటితమౌత ుంటావు. 
మానవులందరూ వేదములలో చెప్పబడిన కర్మల ద్వారా, యోగము 
జస్తూ ఉంటారు. 


ద్వారా, తపస్సు ద్వారా నిన్ను పూ 


22 


దశమస్కంధము(యొదటి భాగము 
ఓ దేవా! నీవే కనుక శుద్ధచైతన్యంగా ప్రకటితం కాకపోతే, 
మాలో ఉన్న అజ్ఞానము అంతరించి జ్ఞానము అనేది కలిగేది కాదు. 
మేము ఇదమ్‌త్సంగా దేనినీ తెలుసుకోలేక పోయేవాళ్లము. నీ 
చైతన్యము అణువణువునా విశ్వమంతా వ్మాప్తిచెంది ఉంది కాబట్టే 
మేము ఈ ప్రపంచం గురించి తెలుసుకోగలుగు తున్నాము. నీ 
చైతన్యస్వరూపాన్న్‌ పరమాత్మగా తెలుసుకుంటున్నాము. 


తరువాత దేవకిని చూచి బ్రహ్మ ఇలా అన్నాడు. “అమ్మా! నీ 
అద్యష్టము వలన నీవు పూర్వజన్మలో చేసుకున్న పుణ్యము వలన 
భగవానుడు నీ గర్భంలో పెరుగుతున్నాడు. నీకు కంసుని వలన 
ఎటువంటి భయము లేదు. నీకు పుట్టబోమే భగవానుడు యాదవ 
కులమును రక్షిస్తాడు.”అని చెప్పి బ్రహ్మ మొదలగు దేవతాగణములు 
తమ తమ స్తానములకు వెళ్లిపోయారు.” అని శుకుడు పరీక్షిత్‌ 
మహారాజుడు భగవానుడు దేవకి గర్భంలో పవేశించడం గురించి 
వివరించాడు. 


శ్రీమద్ధాగవతము 


దశమస్కంధము ద్వితీయ అధ్యాయము సంపూర్ణము 
రుం తత్సత్‌ ఓం తత్లత్‌ 


23 


శ్రీమద్భాగవతము 


లా ము 
తృతీయ అధ్యాయము. 


శుక మహర్షి పరీక్షిత్‌ మహారాజుకు శ్రీకృష్ణ జనన 
విశేషములను ఈ విధంగా వివరిస్తున్నాడు. “ఓ పరీక్షిత్‌ మహారాజా! 
దేవకీదేవి అష్టమ గర్భం ధరించింది. శ్రీకృష్ణుని జనన కాలము 


ఆసన్నమయింది. అశ్విని మొదలగు నక్షత్రములు శాంతంగా 


దేదిపష్యమానంగా ప్రకాశిస్తున్నాయి. భు = 
భను సంతరించుకున్నాయి. నదులు స్వచ్చమైన 


అన్నీ వింతశో 


లములతో నిండా పశాంతంగా పవహిస్తున్నాయి. అడవులలో, 


ల మీదినుండి సుగంధమును మోసుకుంటూ 


వాయువు మెల్ల మెల్లగా వస్తూఉంది. బాహ్మణుల ఇళ్లలో 


అగ్మిహోతములు పజ్వరిల్తుతున్నాయి. దేవతలు దుందుభులు 
మోగిస్తున్నారు. కిన్షరులు, కింపురుషులు, గంధర్వులు శావ్యంగా 
పాడుతున్నారు. సిద్ధులు, చారణులు పరమాత్మను స్తుతిస్తున్నారు. 


అప్సరసలు, విద్యా ధర స్త్రీలు ఆనందంతో నృత్యం ' అమ్మారు దేవతలు, 


మునులు పూలవాన కురిపిస్తున్నారు. సాగరఘౌోషత్‌ 


ుఘాలు వీనుల విందుగా గర్జిస్తున్నాయి. 


24 


దశమస్కంధము(యొదటి భాగము 


అర్థరాత్రి సమయం అయింది. మధురానగరము అంతా 
యోగ మాయ ఆవహించింది. మధురానగరములో ఉన్న 
దేవకీవసుదేవులు ఉన్న కారాగారము వద్ద కాపలాగాఉన్న భటులు 
అందరూ నిద్రావస్థలోకి జారుకున్నారు. ఆసమయంలో పరమాత్మ దేవకీ 
గర్భము నుండి ఆవిర్ణవించాడు. 
కందపద్యములు: 
సుతుగనె దేవకి నడురే యతిశుభగతి దారలును గ్రహంబులు నుండన్‌ 
న్‌. 


ఆ 


న్‌ విష్ణు 


దితినుత నిరాకరిష్ణున్‌, శితవదనాలంకరిష్టు జి 


వెన్నుని నతిపసన్నుని, గన్ననగని మెబుగుబోణి గడునొప్పారెం 
బున్నమనాడు కళానిధి గన్న మహేందాశ చెలువు గలిగి నరేంద్రా. 


శ్రీమహావిష్ణువు దేవకి గర్భాన చిన్ని శిశువుగా అవతరించాడు. 
అప్పుడే పుట్టిన ఆ బిడ్డను దేవకీ వసుదేవులు ఆశ్చర్యంతో చూచారు. 
కారణం ఏమిటంటే ఆ చిన్ని శిశువు తామర రేకుల వంటి 
కన్నులతోనూ, నాలుగు భుజములతోనూ, శంఖ,చక్ర గద, 
తామరపూవుతోనూ, గుండెల మీద శ్రీవత్లము అనే మచ్చతోనూ, 
మెడలో కౌస్తుభమణితోనూ, పీతాంబరములు ధరించి, 
నిలమేఘచ్చాయతో, చెవులకు కుండలములతో, నల్లటి ముంగురులతో, 


ఇంకా వివిధ అలంకారములతో పకాశిస్తున్నాడు. 


అప్పుడే పుట్టిన బాలుడు ఈ విధంగా కనపడటం వారికి 
ఆశ్చర్యం వేసింది. కళ్లంతా విష్పార్చి ఈ వింతను చూస్తున్నారు. తమకు 
సాక్షాత్తు ఆ శ్రీమహావిష్ణువు కుమారుడుగా జన్మించాడని ఆనందంతో 
పొంగి పోయారు. వసుదేవుడు తన మనసులోనే పదివేల ఆవులను 


25 


శ్రీమద్భాగవతము 


బ్రాహ్మణులకు దానం ఇస్తున్నట్టు ఊహించుకున్నాడు. దేవకీ 

వసుదేవులు తమకు పుట్టిన కుమారుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణ 
మూర్తి అని నిర్ధారించుకున్నారు. వసుదేవుడు రెండు చేతులు ఎత్తి 
నమస్కరిస్తూ పరమాత్మను 


ఇలా స్తుతించాడు. 


“ఓ దేవా! నీవు సాక్షాత్తు పరమాత్ముడవని నాకు తెలుసు. నీవు 
ప్రకృతి కన్నా భిన్నమైన పురుషుడవు. నీ సచ్చిదానంద స్వరూపమును 
కేవలం అనుభవంతో తప్ప ఇతర విధములుగా తెలుసుకోలేరు. నీవు 
జ్ఞానమూర్తివి. 


ఓ దేవా! నీవు నీ మాయ ద్వారా త్రిగుణాత్మకమైన ఈ 
ప్రకృతిని సృష్టించావు. నీవు ఈ ప్రకృతిలో ప్రవేశించకపోయినా 
ప్రవేశించినట్టు కనపడుతున్నావు . అన్నింటిలోనూ ఉన్నట్టు 
క నిజానికి నీవు దేనిలోనూ లేవు. 
సాధ్యము. వివరంగా చెప్పాలంటే... త - 


9. 


అ 


త్క ఈ ఏశ్వంఅంతా నిండి 

. విష్ణువు అంటే సర్వేసర్వక్రా వ్యాపించి ఉన్నాడు అని అర్థం. 
అటువంటప్పుడు ప్రకృతిలో ప్రవేశించకపోయినా ప్రవేశించినట్టు 
కనపడటం ఏమిటి? అణువణువునా వ్యాపించి ఉన్నపరమాత్మ ప్రకృతిలో 
ప్రవేశించడం, ప్రవేశించకపోవడం అంటూఉండదు. 
అందుగలడిందులేడను సందేహము వలదు,చకి సర్వోపగతుండు 
అందుకే దీనిని విరుద్ధభావము అని అన్నారు 


26 


దశమస్కంధము(యొదటి భాగము 

టఓ దేవా! మహత్తత్వము, అహంకారము, పంచభూతములు, 
పంచతన్మాత్రలు మొదలగు మార్పుచెందని వాటితో మార్చు చెందే ఈ 
బ్రహ్మాండమును సృష్టించావు. తరువాత దానిలో ప్రవేశించినట్టు 
కనపడుతున్నావు. కాని ఇవన్నీ బహ్మోండ సృష్టికి ముందు నుండి 
ఉన్నాయి. అటువంటప్పుడు అవి కొత్తగా బ్రహ్మాండంలో ప్రవేశించడం 
సంభవం కాదు కదా! ఎందుకంటే మార్చుచెందని అహంకారము, 
మహత్తత్వము మొదలగు వాటితోనే ఈ బ్రహ్మాండము సృష్టించబడింది 
కాబట్ట. 
(ఉదాహరణకు ఒక విత్తనం భూమిలో పాతి పెట్టాము. అందులో నుండి 
మొక్క వచ్చింది. అది పెరిగింది. చెట్టు అయింది. వటవ్యక్షము 
అయింది. విత్తనం మాయం అయింది. అంటే విత్తనం లేదని చెప్పలేము 
కదా. విత్తనం చెట్టుగామారి విత్తనం కనపించడంలేదు. మహత్తత్వము 
అహంకారము మొదలగు వాటి నుండి బ్రహ్మాండము పుట్టింది. అవి 


సూక్ష్మరూపంలో ఉన్నాయి. పక్యతి స్టూలరూపంలోఉంది.) 


ఓ దేవా! నీవు ఇంద్రియముల చేత గానీ, నీరూపములను 
పూజించడం చేత గానీ నీవు తెలుసుకోబడవు. కేవలం కళ్లతో నీ 
రూపం చూడగలడే కానీ నీ గురించి తెలునుకోలేడు. నీవు 
ఇంద్రియములకు అగోచరంగా, ఆత్మస్వరూపుడుగా వెలుగుతున్నావు. 
నీవు లోపల ఆత్మస్వరూపంగానూ, బయట కాల స్వరూపంగానూ 
ఉన్నావు. నీకు లోపల బయట అనే భేదం లేదు. లోపలా ఉన్నావు 
బయటా ఉన్నావు. అట్టి నీవు ఈ దేవకీ గర్భంలో ప్రవేశించడం, మాకు 
కుమారుడుగా జన్మించడం ఆశ్చర్యంగా ఉంది. 


27 


శ్రీమద్భాగవతము 


ఓ దేవా! దేహములు ఆత్మకన్నా భిన్నమైనవి. కాని మానవులు 
ఈ దేహములే శాశ్వతములు అనుకుంటుంటారు. రకరకాల పేర్లు 
పెట్టుకుంటారు. అవి కలకాలం ఉంటాయి అనుకుంటారు. ఇలా దేహమే 
శాశ్వతము అనుకునేవాళ్లు నిజంగా మూర్తులు. నిజానికి ఈ 
దేహములు మనం సృష్టించుకున్నవే. (స్త్రీపురుషుల సంయోగము 
చేతనే దేహం ఏర్పడుతుంది.) ఈ దేహాలు రోజూ రాలిపోవడం 
మాస్తూనే ఉన్నాము. కాని ఇవే శాశ్వతములు అనుకుంటున్నాము. ఈ 


ఓ దేవా! నీకు చేయాల్సిన కర్మ అంటూ ఏమీ లేదు. నీకు 
ములు అంటవు. నీకు రాగద్వేషములు మొదలగు 
వికారములు లేవు. సృష్టి, స్థితి, లయములు తెవలం కీడగా చేస్తున్నావు. 
నీవు పరబ్రహ్మస్వరూవుడవు. నీయందు విరుద్ధభావములు లేవు. ఇక్కడా 
ఉంటావు అక్కడా ఉంటావు. లోపలాఉంటావు బయటా ఉంటావు. 
అన్నిట్లో ఉన్నట్టే ఉంటావు. దేనిలోనూ ఉండవు. అన్ని కార్యములు 
చేస్తున్నట్టు కనిపిస్తావు. ఏ కార్యము చెయ్యవు. నీకు ఎవరిమీదా, దేని 
మీద ఆసక్తి లేదు. కాని మానవులు నీవు బ్రహ్మగా స్యష్టిస్తున్నావన్‌, 

గా పోషిః టా! ల్‌ లయం లు మానవుల 

ఫ్‌ ర ఉంటారు. కానీ 


సత్వ,రజస్తమోగుణమ 


28 


దధశమస్కంధము(యొదటి భాగము 
లయం చేసేటప్పుడు తమోగుణమును (శివుడు తమోగుణ 
ప్రధానుడు, పోషించేటప్పుడు సత్వగుణమును (విష్ణువు శుద్ధసత్వగుణ 


పధానుడు ధరిస్తున్నావు. 


ఓ దేవదేవా!నీవు ఈ మానవ లోకమును ఉద్ధరించడానికి 
మానవునిగా మా ఇంట్లో అవతరించావా! నీవు మా ఇంట్లో 
పుడుతున్నావని తెలిసి, రాక్షసపవ్యత్తి కల కంసుడు మాకు పుట్టిన 
కుమారులను అందరినీ సంహరించాడు. నీవు పుట్టావని తెలిసి, నీ 
ఏడుపు విని, రాజభటులు ఈ విషయమును కంసునికి చెప్పి 
ఉంటారు. ఈ పాటికి కంసుడు ఖడ్గము చేతిలో ధరించి నిన్ను 
చంపడానికి వస్తూ ఉంటాడు. ఏం చెయ్యాలో ఏమిటో!” అని కంసుడు 
తనలో తాను అనుకుంటూ ఉంటే, దేవకీదేవి చతుర్ణుజుడు 
పీతాంబరధారి అయిన విష్ణుస్వరూపమును చూచి తనలో తాను ఇలా 
అనుకుంది. 


“దేవతలందరూ నిన్ను జగత్కారకుడివి అనీ, 
బ్రహ్మస్వరూపుడవు అనీ, జ్యోతిస్వరూపుడవు అనీ, మాయారహితుడవు 
అనీ, ఏ ఆకారము లేని వాడివి అనీ, ఈ అనంత విశ్వంలో నీవు తప్ప 
ఇంక ఏమ్‌ లేదనీ, అని వర్ణిస్తూ ఉంటారు. 


ఓ దేవా! ప్రళయకాలంలో కాలశక్తి వలన ఈ సమస్త 
విశ్వము, పంచభూతములు నూక్షరూపం ధరించి నీలో లీనం 
అయినప్పుడు, నీవు ఒక్కడివే మిగిలి ఉంటావు. నీవు తప్ప మరేమీ 
మిగలటు. 


29 


శ్రీమద్భాగవతము 


నిమిషము నుండి సంవత్సరము వరకూ నడిచే కాలము నీ 
అధినములో ఉంది. నీవే కాలస్వరూపుడవు. ఇదంతా నీ లీల కాక 
మరేమున్నది. నీవు ఈ స్యష్టిసమస్తానికి ఈశ్వరుడవు. అట్టినీకు 
నమస్కారము. 


ప్రయత్నాలు వేసు బ్రహ్మమొదలు అందరు Ce ను 
ఆశ్రయిస్తుంది. కాని మ్యత్యుభయం మాత్రం మానవలోకమును 
వదిలిపెట్టదు. కాని నీ పాదపద్మములను ఆశ్రయించిన నీ భక్తులకు 
మృత్యువు అంటే ఏ ఏ మాత్రం భయం ఉండదు. వారిని చూచి మృత్యువు 
దూరంగా పరుగెట్టిపోతుంది. ఎందుకంటే నీవు నీ భక్తులయొక్క 
మృత్యుభయాన్ని దూరంచెస్తావు. అటువంటినీవు మా అందరినీ 


దుర్మార్గుడైన కంసుని బారినుండి రక్షించు. 


ఇప్పుడు నీవు చతుర్ణుజములతో బతాంబరధారివై 
కనిపిస్తున్నావు. ఈ రూపమును నీవు ఇతరులకు చూపవద్దు. వారిని 
అవిద్య అజ్ఞానము ఆవహించి ఉంది. వారు నిన్ను చూడటానికి 
అర్హులు కారు. ముఖ్యంగా కంసుడు నిన్ను చూస్తే ఊరుకోడు నిన్ను 
చంపేస్తాడు. నీ గురించే నా భయం అంతా. నువ్వు పుట్టావని 
కంసునికి తెలియకపోతే వాడు ఇక్కడకు రాడు. నిన్ను చంపడు. నిన్ను 
ఈ రూపంలో చూస్తే ఈ భటులు వెళ్లి కంసునికి ఈ వార్త చెబుతారు. 
కాబట్టి వెంటనే నీ విష్ణురూపమును ఉపసంహరంచు. మామూలు 


30 


దశమస్కంధము(మొదటి భాగము 


చిన్ని బాలునిగా మారిపో. 


చరాచరబ్రహ్మాండములు నీలోనే ఉన్నాయి కదా. నీవు విరాట్‌ 

స్వరూపుడవు కదా! అటువంటి నీవు ఇంతకాలము నా కడుపులో ఎలా 

ఉండగలిగావు. ఒక సామాన్య మానవకాంతకు నిన్ను భరించడం 

సంభవమా! ఏమో! నాకు మాత్రం అత్యంత ఆశ్చర్యంగా ఉంది. 
రమాత్మనుస్తుతించింది. 


దేవకీ వసుదేవుల స్తోత్రములను విన్న పరమాత్మ వారితో ఇలా 
అన్నాడు. “దేవకీదేవి! స్వాయంభువ మన్వంతరములో నీవు ప్యశ్ని అనే 
పేరుతో నన్ను ఆరాధించావు. అప్పుడు ఈ వసుదేవుడు సుతపుడు అనే 
ప్రజాపతి. మీరు ఇద్దరూ భార్యభర్తలు. మీరు ఇద్దరూ బ్రహ్మదేవునిచేత 
ప్రజలను స్యష్టించడానికి నియోగింపబడ్డారు. ఆ కారణంగా మీరు 
ఇద్దరూ, ఎండను, వానను, చలిని సహిస్తూ, ప్రాణాయామం చేస్తూ, 
కేవలము గాలిని ఆహారంగా తీసుకుంటూ, తీవ్రంగా తపస్సుచేసారు. 
12.000 దివ్య సంవత్సరములు గడిచిపోయాయి. మీ తపస్సుకు మెచ్చి 
నేను మీ ఇద్దరికి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ దేహముతో మీ 
ముందు సాక్షాత్కరించాను. మీకు ఏం వరం కావాలని అడిగాను. 
మీరిద్దరూ మోక్షం కోరుకోకుండా, నా వంటి కుమారుడు మీకు 
పుట్టాలని మూడుసార్లు కోరుకున్నారు. మీ కోరిక ప్రకారంగా నేను 
మీకు కుమారుడుగా అవతరించాను. ఆ జన్మలో నీ పేరు ప్యశ్ని కావడం 
వల్ల నాకు పృ్యశ్ని గర్భుడు అనే పేరువచ్చింది. 


31 


శ్రీమద్భాగవతము 


మరుజన్మలో నివు అదితిగా జన్మించావు. ఈ వసుదేవుడు 
కశ్యప ప్రజాపతిగా జన్మించాడు. అప్పుడు కూడా నీవు నా గురించి గొప్ప 
వ్ర వే సావు. ఆ కారణంగా నేను నీకు కుమార 
పొట్టిగా ఉండటం వలన నాకు వామనుడు అనే పేరు వచ్చింది. 
తరువాత నేను ఉపేంద్రుడిని అయ్యాను. లోకపాలకులకు పాలకుడను 


రుడుగా జన్మించాను. 


మూడ లో మీరు దేవకి వసుదేవులు అనే పేర్లతో 
జన్మించారు. ఇప్పుడు కూడా నేను మీకు పుత్రుడుగా .జన్మించాను. ఇది 
సత్యము. మీకు మీ పూర్వజన్మలు స్ఫురణకు రావడానికే నేను మీకు ఈ 
రూపంతో సాక్షాత్కరించాను. నేను మామూలు శిశువుగా పుట్టి ఉంటే 
నేను పలికిన పలుకులు మీరు నమ్మరు. నేను విష్లు॥ వ్ర 


పుత్రుడిగా హు! నా మీద OR పరతి Oe మూ 
ముక్తిని పొందండి.” అని పలికాడు శ్రీమహావిష్టు వు. 


తరువాత చతుర్జుజములతో ఉన్న ఆ శిశువు మాము 
మానవ శిశువుగా మారిపోయింది. కేరు కేరు మంటూ ఏడవసాగింది. 
దేవకి వసుదేవులకు తమ పూర్వజన్మ స్మృతి అంతరించింది. 
మామూలు మనుషులు అయ్యారు. కాని వసుదేవునికి లోపల నుండి 


ఏదో శక్తి అది చెయ్యి ఇది చెయ్యి అని పేరేపిస్తూ ఉంది. 


రెలు 


మధురలో ఉన్న చెరసాలలో దేవకికి భగవానుడు అవతరిస్తే, 
నందగోకులంలో నందుని భార్య యశోద కూడా ఒక ఆడబిడ్డను 


32 


దశమస్మ్కంధము(మొదటి భాగము 
ప్రసవించింది. ఆమే భగవానుని ఆదేశానుసారము యశోదకు పుట్టిన 
విష్ణుమాయ. పుట్టీ పుట్టగానే విష్ణుమాయ, ఇటు మధురా నగరములో 
ఉన్న వారినీ, అటు నందగోకులములో ఉన్న వారినందరినీ 
తనమాయతో కప్పేసింది. అందరూ గాఢనిద్రలో మునిగిపో 
వసుదేవుడు మాత్రం మేలుకొని ఉన్నాడు. 


లోపల నుండి ఎవరో చెప్పినట్టు వసుదేవుడు, దేవకికి పుట్టిన 
మగశిశువును చేతిలోకి తీసుకున్నాడు. ద్వార పాలకులు, కారాగార 
భటులు గాఢ నిద్రలో ఉన్నారు. కారాగారము తలుపులు వాటంతట అవి 
తెరుచుకున్నాయి. వసుదేవుడు శిశువును తీసుకొని బయటకు 
వచ్చాడు. మేఘములు వర్చిస్తున్నాయి. ఆదిశేషుడు తన వేయి 
పడగలను విప్పి శిశువు రూపంలో ఉన్న భగవానునికి, ఆయనను 
మోస్తున్న వసుదేవునికి గొడుగుగా వెనక నడిచాడు. వర్షం కురుస్తూ 
ఉండటంతో యమునా నది గట్టు వరకు ఉధ్యతంగా పారుతూ ఉంది. 
నదీఅలలు కొట్టుకుంటున్నాయి. నీరు సుడులు తిరుగుతూ పారుతూ 
ఉంది. కాని వసుదేవునికి ఇవన్నీ పట్టలేదు.అలా నడుచుకుంటూ 
వెళుతున్నాడు. యమునా నది వసుదేవునికి దోవ ఇచ్చింది. 


వసుదేవుడు యమునను దాటి నదికి ఆవల ఉన్న 
నందగోకులము చేరుకున్నాడు. నందుని ఇంటికి వెళ్లాడు. నంద 
గోకులంలో కూడా అందరూ గాఢనిద్రలో ఉన్నారు. ఎవరో చెప్పినట్టు, 
వసుదేవుడు మగశిశువును యశోద పక్కలో పడుకోబెట్టి, యశోద 
ప్రసవించిన ఆడశిశువును (విష్ణుమాయ తీసుకొని తిరిగి మధురకు 
వచ్చాడు. వసుదేవుడు కారాగారము ప్రవేశించగానే కారాగారము 


తలుపులు మూసుకున్నాయి తాళాలు వాటంతట అవే వేసుకున్నాయి. 


33 


శ్రీమద్భాగవతము 


వసుదేవుడు తాను తీసుకువచ్చిన ఆడశిశువును దేవకి పక్కలో 
పడుకోబెట్టాడు. తన చేతులకు, కాళ్లకు యధావిధిగా సంకెళ్లు 
తగిలించుకున్నాడు. అందరి మాదిరి వాసుదేవుడు కూడానిద్రలోకి 


ఇంత జరిగినా నంద గోకులములో ఉన్న యశోదకు తాను 
ప్రసవించింది అనీ, తనకు ఒక శిశువు పుట్టింది అన్న విషయం తప్ప 
ఇంక ఏమీ తెలియదు. ప్రసవం అయిన తరువాత గాఢనిద్రలోకి 
జారుకుంది. యోగమాయ ప్రభావంతో తనకు పుట్టింది ఆడశిశువా, 
మగశిశువా అన్నసంగతి కూడా ఆమెకు తెలియదు.” అని శుకమహర్షి 
పరీక్షిత్‌ మహారాజుకు శ్రీకృష్ణజననం గురించి వివరించాడు. 


శ్రీమద్భాగవతము 
దశమస్కంధము తృతీయ అధ్యాయము అ 
ఓం తత్సత్‌ ఓం తత్సత్‌ ఓం తత్లత్‌ 


దేవకికి పుట్టిన బిడ్డ కేరు కేరున ఏడవడం మొదలు 
అప్పటికి కాపలా దారులను ఆవహించిన వి, షుమాయ , 
అందరూ మేలుకున్నారు. దేవకికి ప్రసవం అయిందని గ్రహించారు. 
పరుగు పరుగున కంసుని వద్దకు వెళ్లారు. కంసునికి దేవకి 


34 


దధశమస్కంధము(యొదటి భాగము 


పసవించిన వార్త తెలియజేసారు. 


ఆ వార్త కోసరమే కంసుడు ఎదురు చూస్తున్నాడు. దేవకికి 
అష్టమగర్భం పసవంఅయింది అని తెలియగానే “ఏడే నా మృత్యువు. 
ఏడిని వెంటనే చంపెయ్యాలొ అని అనుకున్నాడు. వెంటనే కంసుడు 
కరవాలము చేతిలోకి తీసుకొని హుటాహుటిన కారాగారము 
చేరుకున్నాడు. దేవకి పొత్తిళ్లలో ఉన్న ఆడశిశువును చూచాడు. 


కంసుని చూచి దేవకి గజగజవణికి పోయింది. “అన్నా! ఈ 
శిశువు బాలుడు కాదు. బాలిక. నీ మేనకోడలు. ఒక అబల. స్త్రీని 
వధించడం అందులోనూ అప్పుడే పుట్టిన బాలికను వధించడం 
మహాపాపం. అన్నా! నువ్వు ఇప్పటిదాకా నాకు పుట్టిన కుమారులందరినీ 
చంపావు. ఈమె ఆడుది. ఈమె నిన్ను ఏమి చేస్తుంది. నా కుమార్తెను 
నాకు విడిచిపెట్టు. ఏడుగురు కుమారులను పోగొట్టుకున్న నేను 
గర్భశోకంతో బాధపడుతున్నాను. కనీసం ఈ ఆడపిల్లను చూచుకొని 
నా శోకమును దూరం చేసుకుంటాను.”అనీ దినంగా వేడుకొంది. 


ఉ॥ అన్న శమంపుమన్న తగదల్లుడు గాడిదిమేనగోడలౌ 
మన్ననసేయుమన్న విను మానిని చంపుట రాచపాడిగా 

దన్న సుకీర్తివై మనుగదన్న మహాత్ములు వోవు తోవ 

వన్న భవత్సహోదరిగదన్న నినున్‌ శరణంబు వేడెదన్‌! 

5ం0॥| 

కట్టా యార్ద్లురు కొడుకుల బట్టి వధించితివి యాడుబడుచిది కోడల్‌ 
నెట్టన చంపగవలె నే కట్టడివి గదన్న యన్న కరుణింపగదే॥ 


35 


శ్రీమద్భాగవతము 


దేవకి ఈ పకారంగా పుట్టిన ఆడు బిడ్డను పొత్తిళ్లలో పెట్టుకొని 
కంసుని టీనంగా పార్టించింది. కాని కంసుని మనను కరగలేదు. 


పైపెచ్చు “నన్ను చంపే శిశువును కంటావా!” అని దేవకిని దూషిస్తూ ఆ 


a_ 


బిడ్డను దేవకి వద్దనుండి లాక్కొని రెండు కాళ్లు పట్టుకొని 
తలకిందులుగా వేలాడేట్టు పట్టుకున్నాడు. 


ఆ సమయంలో కంసునికి దేవకి తను ప్రాణం కన్నా మిన్నగా 
ప్రేమించిన తనసోదరి అనీ, ఆ శిశువు తన సోదరి కుమార్తె అనీ 
మరిచిపోయాడు. కంసునిలో తన ప్రాణం కాపాడుకోవాలన్న స్వార్ధబుద్ధి 
వికటాట్టహాసం చేసింది. కంనుడు ఆ శిశువు రెండుకాళ్లు పట్టుకొని 
గిరా గిరా తిప్పి ఆ శిశువు తలను బలంగా నేలకేసి కొట్టాడు. 


కంసుడు ఎంత వేగంగా కొట్టాడో అంతకన్నా రెట్టింపు వేగంతో 
ఆ శిశువు రివ్వున పైకి లేచింది. ఒక్కసారిగా ఆ శిశువు భదః తలల 
మారిపోయింది. ఆమె ఎనిమిది చేతులలో ఆయుధములు 
ప్రకాశిస్తున్నాయి. ఆమె దివ వ్యమైనవస్త్రములతోనూ, రా మెడలో 
పూలమాలలతోనూ, ఆభరణములతోనూ, ఈ వ 
ఆమె చేతులలో ధనుస్సు శూలము, బాణములు, ఖడ్గము 

కము, గదను ధరించి ఉంది. సాక్షాత్తు విష్ణువు సోదరి అయిన 

విష్ణుమాయ భద్రకాళి అవతారంలో 


' కంసునితో ఇలా పలికింది. 


'మూర్చుడా! నీ చావు తథ్యం. నీకు శత్రువు, నిన్ను చంపే 
వీరుడు, , ఇష్టటికే పుట్టాడు. నన్ను చంపితే నీకేం లాభం. నేను నిన్ను 


లట 


చంపదలచుకుంటే ఇప్పుడే ఇక్కడే ఈ క్షణమే 


చంపగలగు. కాని అది 


36 


దశమస్కంధము(మొదటి భాగము 
నా పని కాదు. నిన్ను చంపేవాడు వేరే ఉన్నాడు. ఆ శమ నాకెందుకు! 
కాబట్టి బుద్ధి తెచ్చుకొని ఇంకనైనా ఈ శిశుహత్యలు మానుకో.” అని 
పలికిన ఆ విష్ణుమాయ అంతర్థానం అయింది. 


దేవి వాక్కులు విని కంసుడు ఆశ్చర్యపోయాడు. ఈ ప్రకారంగా 
ఆలోచించాడు. “ఏ అష్టమ గర్భంలో పుట్టేవాడు తనను చంపుతాడని, 
దేవకికి పుట్టిన అందరు కుమారులను చంపాడో ఆ అష్టమ గర్భంలోనే 
మువు జన్మించాడు. ఎక్కడో పెరుగుతున్నాడు. ఇంకా దేవకీ 
వసుదేవులను కారాగారంలో ఉంచినందు వలన ఏమీ 
ప్రయోజనంలేదు. పైగా అది తనకే ముప్పుగా పరిణమించవచ్చు. దీని 
వలన అనవసరైన అపకీర్తి ము 
ఆలోచించిన కంసుడు వెంటనే దేవకి వనుదేవులను కారాగారం 
నుండి విముక్తులను చేసాడు. వారితో ఇలా అన్నాడు. 


వి 


ర్త కట్టుకోవాల్షివస్తుంది.” ఈ పకారంగా 


“అమ్మా దేవకీ! నీవునాకు ప్రియమైనసోదరివి. రాక్షసులు తమ 
సంతానాన్ని తామే చంపుకుంటారట. అటువంటి రాక్షసత్వము నన్ను 
ఆవహించి నీ కుమారులను అందరినీ చంపాను. నన్ను క్షమించు. నా 
పాపములకు ప్రాయశ్చిత్తము లేదు. నేను నిర్ణయుడను. కూరాత్ముడను. 
నేను చేసిన పాపపు పనుల వలన నా బంధువులు స్నేహితులు నాకు 
దూరం అయ్యారు. నేను చేసినపాపము బ్రహ్మహత్యాపాతకంతో 
సమానము. చచ్చి ఏ నరకానికి పోతానో నాకే తెలియదు. ఆనాడు ఆ 
ఆకాశవాణి మాటలు నమ్ము నిన్ను చంపబోయాను. తరువాత నారదుని 
మాటలు విని నీ కుమారుల నందరినీ చంపాను. ఈ నాడు దేవి 
మాటల వలన నాకు జ్ఞానోదయం అయింది. ఆఖరుకు 
దేవతలు(ఆకాశవాణి) కూడా అసత్యం ఆడతారని తెలుసుకోలేక 


37 


శ్రీమద్భాగవతము 


అమ్మా! జరిగింది ఏదో జరిగిపోయింది. దాని గురించి 


బాధపడవద్దు. నీ కుమారులు అ అద్యష్టవంతులు. వారి పూర్వజన్మపుణ్య 
విశేషం ఈ పాపపు లోకం నుండి నా చేతి గుండా 
విముక్తిపొందారు. వారు దైవసమానులు. మరలా ఎక్కడో శ్రీమంతుల 
గ్యహంలో పుట్టి ఉంటారు. వారి కోసరంనీవు శోకించవద్దు. 


చేత పుట్టి పుట్టగానే 


అమ్మా! కుమ్మరి వాడు కుండలు చేస్తాడు. కొన్ని కుండలు 


చాలాకాలం పాటు ఉంటాయి. కొన్షికుండలు చేస్తూ ఉంటేనే 
పగిలిపో ంత మంది మానవులు చిరకాలం బతుకుతారు. 
కొందరు పుట్టగానే చనిపోతారు. అంతా దైవలీల. మట్టి నుండి కుండ 
పుడుతుంది. పగిలిపోయిన తరువాత ఆ కుండ తిరిగి మట్టిలో 
కలిసిపోతుంది. కుండ ఉండదు కానీ మట్టి ఉంటుంది. అలాగే 


రుల శరీరాలు 


శాశ్వతంగా ఉంటుంది కదా! అలా శర 

నశించినా, వారి జీవాత్మలు వెలుగుతూనే ఉంటాయి. కాని సాధారణ 

మానవులకు యు తత్వమ ) తెలియక, ఈ దేహమే శాశ్వతము 
టారు. ఒకరిని ఒకరు చంపుకుంటారు. వాటివలన 


వివాహంతో భార్యా భర్తలు ఒకటవుతారు. వారికి సంతానం 


38 


దశమస్మ్కంధము(మొదటి భాగము 


సంయోగ వియోగములు దేహం ఉన్నంత వరకు ఉంటాయి. ఈమె నా 
భార్య, వీడు నా కుమారుడు అన్న అజ్ఞానం ఉన్నంత వరకు ఈ 
బంధనములు, సుఖదు:ఖములు తప్పవు. దేహము అశాశ్వతమ 
జ్ఞానం కలిగితే ఈ సంయోగ వియోగములు సుఖదు:ఖాలను 
కలిగించవు. (కొడుకు పుట్టినపుడు సంతోషించడం, వాడు చనిపోగానే 
దు:ఖించడం. ఇవోసంయోగ విలు 


అమ్మా! ఈ లోకంలో పుట్టిన మానవులు అందరూ తాము 
పూర్వ జన్మలో చేసుకున్న పుణ్యపాపములకు ఫలితాన్ని అనుభవించ 
వలసినదే. నీ కుమారులు కూడా తాము చేసు కున్న పురాక్యత 
పుణ్యఫలం చేత పుట్టిన వెంటనే మరణించారు. ఈ పాపపు లోకము 
నుండి విముక్తి పొందారు. వారి కోసరం నీవు చింతించవద్దు. కేవలం 
ఆత్మజ్ఞానము లేని వాడు మాత్రమే “నేను చనిపోయాను, నేను 
చంపబడాను, నేను నాశనము అయ్యాను” అని అనుకుంటూ 
ఉంటాడు. వాడు దేహమే సత్యము, శాశ్వతము అనుకుంటాడు. అంతే 
కానీ దేహము వేరు, ఆత్మ వేరు, దేహము నశించిపోయేది, ఆత్మ 
నశించనిది, అనే జ్ఞాన దృష్టి ఉండదు. అటాంటి వారు మాత్రమే 
పుడితే సంతోషిస్తారు. మరణిస్తే దుఃఖిస్తారు. మీరు ఆత్మజ్ఞానము - 
కలవారు. దయాగుణము కలవారు. కాబట్టి నేను చేసిన తప్పులను 
క్షమించండి. మిమ్ములను పాదములు పట్టుకొని వేడుకుంటున్నాను.” 
అని దేవకి వసుదేవుల పాదములు పట్టుకొని 


పార్పించాడు కంసుడు. 


యోగ మాయ మాటలను విన్న తరువాత కంసునిలో వచ్చిన 
మార్పును గహించాడు వసుదేవుడు. దేవకి మాతము తన అన్నలో 


నిజంగానే మార్పు వచ్చిందని అనుకొంది. కంసుని మీద కోపం 


39 


శ్రీమద్భాగవతము 


విడిచిపెట్టింది. వసుదేవుడు కంసుని లేవనెత్తి అక్కున చేర్చుకొని ఇలా 


అన్నాడు. 


“బావా! ఈ మాత్రం దానికే మనలో మనకు క్షమాపణలు 
ఎందుకు. నీవే అన్నావు కదా! జీవులకు నేను, నాది అనే స్వార్ధము 
సాధారణంగా ఉంటుంది అని. అది నిజమే. ఆ బుద్ధి అజ్ఞాన ము వలగ 
కలుగుతుంది. దాని వలననే నేను, నీవు, వీడు నా వాడు, వాడు నా 
శత్రువు అనే భేదబుద్ధి కలుగుతుంది. మానవులందరూ ఆ 

ానములో పడి కాట్టాట హస్తా నీ ప్రాణాలు కాపాడుకోడానికి 
రూ న నీవు చేసావు. ఈ దేహమే నేను, ఈ దేహము 
నే మానవులు, నేను వేరు, ఆత్మ వేరు అనుకుంటూ ఉంటారు. 
ఆ అజ్ఞానము చేతనే వారు సుఖదు:ఖములు, భయము, రాగము, 
ద్వేషము, లోభము, మోహము వీటి ప్రభావానికి లోనవుతుంటారు. 
ప్రభావం చేతనే ఒకరిని ఒకరు చంపు కోవాలి, ఒకరికి ఒకరు ద్రోహం 
భావములను కలిగి. 
ఉంటారు. ఆ ప్రకారమే చేస్తుంటారు. అహంకారంతో ప్రవర్తిస్తు 
ఆ అహంకారం ఆవహించినపుడు మానవుడు తానే గొప్పవాడు 
అనుకుంటూ విరవీగుతుంటాడు. తనను జయించేవాడు ఎవడు 
లేడనుకుంటాడు. తన ఫైన దేవుడు ఒకడు ఉన్నాడు, అతడే తాను 
స్యష్టించిన జీవులను, పదార్థాలను, ఒకదానితో మరొక దానిని నాశనం 
చేయిస్తుంటాడు అన్న నిజాన్ని మరచిపోతాడు. నీవు అన్నట్టు, జరిగింది 
ఏదో జరిగింది. జరిగిన దానికి నీవు చింతిచవలదు.” అని ఓదార్డాడు 
వసుదేవుడు. 


చేసుకోవాలి, అపకారం చేసుకోవాలి అనే 


40 


దధశమస్కంధము(యొదటి భాగము 

(ఇక్కడ జక విషయం గమనించండి. స్వతాహాగా పతి 
మానవునిలో మంచితనం, మానవత్వం, ఆత్మజ్ఞానము ఉంటుంది. 
కాని అహంకారము, స్వార్థబుద్ది, లోభము, ద్వేషము ఈ మంచితనాన్ని 
మాయం చేస్తాయి. మనిషిని రాక్షనునిగా మారుస్తాయి. కంనుడే 
కాదు, హిరణ్యకశిపుడు కూడా హిరణ్యాక్షుడు చనిపోయిన సందర్భంలో 
ఇవే మాటలను హిరణ్యాక్షుని భార్యకు చెప్పి ఓదార్డాడు. మనిషిలోని 
మానవత్వాన్ని స్వార్థం చంపేస్తే, రాక్షసత్వం ప్రజ్వరిల్లుతుంది. నాకు 
ఎదురులేదని మానవుడు అహంకరిస్తాడు. అదే అతడి పతనానికి 
నాంది. ఇక్కడ కూడా కంసుడు వసుదేవునితో ఇన్ని నీతి వాక్యాలు 
వల్లించాడు. తరువాత మరలా రాక్షనుడిగా మారి పోయాడు. ఆ 
సమయంలో పుట్టిన పసిబిడ్డలను అందరినీ చంపమని ఆదేశాలు 
ఇచ్చాడు. శ్మశాన వైరాగ్యాన్ని ప్రదర్శించే కంసులను మనం 
నిత్యజీవితంలో ఎంతోమందిని చూస్తుంటాము 


వసుదేవుడు పలికిన మాటలకు కంసుడు సంతోషించాడు. 
ఎవరి భవనాలకు వారు వెళ్లిపోయారు. కంసుడు తాత్కాలికంగా 
పశ్చాత్తాప పడ్డాడు కానీ అతనిలోని మరణభయం మాత్రం పూర్తిగా 
పోలేదు. మరుసటి రోజు రాత్రి తనమంత్రులను అందరినీ సమావేశ 


పరిచాడు. వారితో ఇలా అన్నాడు. 
“నాడు ఆకాశ వాణి చెప్పినట్టే నేడు యోగమాయ కూడా 


చెప్పింది. నన్ను చంపేవాడు ఎక్కడో పుట్టి పెరుగుతున్నాడట. వాడు 
ఎవరు? ఎక్కడ ఉన్నాడు?” అని అడిగాడు. 


41 


శ్రీమద్భాగవతము 


మాటలకుదైవద్వేషులు, ఏ మాతము విచక్షణా జ్ఞానము 


అన్నారు. “మహారాజా! మీరు చెప్పిన దానిని బట్టి మిము 


శతువులు అయిన కంనుని మంతులు ఇలా 
లగు 


చంపేవాడు పుట్టి పది రోజులు అయిఉంటుంది. మీరు చెప్పిందే నిజం 
అయితే, మేము మన దేశం అంతా గాలించి పదిరోజుల వయసు 


ఉన్న బాలురను అందరినీ సంహరిస్తాము. 


ఓ కంసమహారాజా! ఈ దేవతలు అందరూ ఒట్టి పిరికివాళ్లు. 
నీవు గట్టిగా హుంకరిస్తే చాలు, ని ధనుస్సు నారి ధ్వనివింటే చాలు, 
పారి 
చేస్తారని భయపడుతున్నారు. ఇదివరలో తమరి పరాక్రమానికి 
భయపడి దేవతలందరూ పారిపోయారు. కొందరు దేవతలైతే వారి 

క్తులను తమరి పాదాల ముందు పెట్టి తమరి ముందు 
మోకరిల్లారు. కొందరు దేవతలు తమరి ముందు నిలబడి 
గజగజవణుకుతూ నిలబడ్డారు. తమరు ఎంతో దయామయులు కాబట్టి 
భయంతో వణికిపోతున్న దేవతలను క్షమంచి వదిలిపెట్టారు. 


పోతారు. అటువంటి పిరికి వాళ్లు తమరికి ఏం అపకారం 


దేవతలు అక్కడక్కడా ప్రగల్బాలు పలుకుతారు కానీ, నేరుగా 
యుద్ధరంగంలోకి దిగితే రాక్షసులకు భయపడి పారిపోతారు. 
అటువంటి దేవతల వలన మనకు భయం ఎందుకు? విష్ణువు 
నిరాకారుడు. ఎప్పడూ మానవులహ్యదయాలలో దాక్కుని ఉంటాడు. 
ఇంక ఈశ్వరుడు శృశానాల వెంట, అడవుల వెంట తిరుగుతుంటాడు. 
ఇంద్రుడు ఎప్పుడూ అఫ్సరసల నాట్యం చూ సూ ఎవరు హుంక 
రించినా బెదిరిపోతూ, పిరికి వాడి వలె గజగజ వణుకుతుంటాడు. 


42 


దశమస్మ్కంధము(మొదటి భాగము 


బహ్మగారికి తన తపస్సు ఏమిటో తనేమిటో ఎవరి గురించి 
పట్టించుకోడు. కాబట్టి వరి వలన మనకు ఏ మాతం భయం లేదు. 


ఎంత పిరికి వాళ్లయినా దేవతలు మనకు శత్రువులు కాబట్టి 
మనజాగ్రత్తలో మనం ఉండాలికదా! అందుకని, ఆ శత్రువుల మూలాలు 
ఎక్కడ ఉన్నాయో కనుక్కొని వాటిని నాశనం చేయడానికి మాకు 
తగిన ఆదేశాలు ఇవ్వండి. ఆయా పనులలో మమ్ములను 
నియమించండి. ఎందుకంటే రోగము రాగానే దానిని జౌషధము వేసి 
నాశనం చేయాలి. రోగాన్ని ముదరనిస్తే, అది ఎటువంటి మందులకు 
లొంగదు. అలాగే ఇంద్రియములను మొదటి నుండి లొంగదీసుకొని 
స్వాధీనంలో ఉంచుకోవాలి. ఇంద్రియములను వాటి ఇష్టం వచ్చినట్టు 
వదిలేస్తే, అవి మన మాట వినవు. అదేవిధంగా శత్రువును పిరికివాడు 
అని వదిలెస్తు, వాడు బలం పుంజుకొని మనకు ఎదురుతిరుగుతాడు. 
అప్పుడు శత్రువును గెలవడం చాలా కష్టం అవుతుంది. 


మహారాజా! విష్ణువు దేవతలకు మూలము. సనాతన ధర్మము 
ఉన్నచోట విష్ణువు నివసిస్తుంటాడు. ఆ సనాతన ధర్మమునకు దేవతలు, 


ఎలు. విష్ణువుకు 
శరీరము లేదు కాబట్టి, బ్రాహ్మణులు, గోవులు, వేదములు, తపస్సు 
సత్యము, ఇంద్రియ నిగ్రహము, సమ వను 0 
సహనము, యజ్ఞము ఇవే విష్ణువు యొక్క శరీరములు. ఇన్ని 
రూపములు కల విష్ణువు దైత్యులకు, రాక్షసులకు శత్రువు. ఈ విష్ణువు 
సకల దేవతా గణములకు నాయకుడు. బ్రహ్మ, మహేశ్వరుడు 
విష్ణువును ఆశ్రయించుకొని ఉంటారు. విష్ణువు తపస్సులో ఉంటాడు 


గోవులు, బాహ్మణులు, తపసు యజ్ఞములు మూలము 


కాబట్టి, తపస్సు చేసేవారిని హింసిస్తే, వారి కోసరం విష్ణువు వస్తాడు. 


43 


శ్రీమద్భాగవతము 


అప్పుడు విష్ణువు తేలికగా సంహరింపబడతాడు” అని కంసుని 
మంతులు తమ తమ అభిపాయములను వెల్లడి చేసారు. 


మంత్రులు చెప్పిన దురాలోచనలను సావధానంగా విన్నాడు 
కంసుడు. యజ్ఞములు, యాగములు, తపస్సు చేసే బ్రాహ్మణులను, 
మునులను సంహరించడమే మార్గము అని నిశ్చయం చేసుకున్నాడు. 
వెంటనే కంసుడు కొందరు దానవులను, రాక్షసులను పిలిచాడు. 
తపోయజ్ఞములు చేసేవారిని దారుణంగా హింసించమని, 
సంహరించమనీ వారికి ఆదేశాలు ఇచ్చాడు. పది రోజుల లోపల పుట్టిన 
శిశువులను చంపమని మరి కొంతమందికి ఆదేశాలు ఇచ్చాడు. 
తరువాత తన అంత:పురమునకు వెళ్లిపోయాడు. 


కంసుని ఆదేశానునారము, రాక్షస 
బ్రాహ్మణులను, తపోధనులను, యజ్ఞము చేసేవారిని హింసించ 
సాగారు. సాధువులను, బ్రాహ్మణులను హింసిస్తే అది వారి ధర్మాన్ని 
కీర్తిని సంపదలను, ఆయుష్షును, సకల శుభము 
వారి వినాశనానికి హేతువు అవుతుందనీ అసురులకు, రాక్షసులకు 
తెలియకపోవడం వారి అజ్ఞానానికి గుర్తు. 


ఓం తత్సత్‌ ఓం తత్సత్‌ ఓం తత్సత్‌ 


44 


దశమస్కంధము(మొదటి భాగము 
శ్రీమద్దాగవతము 


(యతయోగీశ్వర: కృష్ణో యత్ర పార్టో ధనుర్ధర: తత్ర 
శ్రీర్విజియో భూతి: ధ్రువా నీతిర్మతిర్మమ. ఇది భగవద్గీతలో సంజయుడు 
చెప్పిన ఆఖరు శ్లోకము. ఎక్కడ శ్రీకృష్ణుడు, ఎక్కడ అర్జునుడు 
ఉంటారో అక్కడ సకల సంపదలు, ఐశ్వర్యము, సుఖము, శాంతి, 
సౌభాగ్యము ఉంటాయి. ఇక్కడ కూడా అదే జరిగింది. కృష్ణుడు 
మధురలో పుట్టినా, నందగోకులానికి వెళ్లిపోయాడు. కృష్ణుడు లేని 
మధురలో అశాంతి, అభద్రతాభావము నెలకొన్నాయి. కంసుని 
మనసులో తను ఎప్పుడు చస్తానో అని భయం. కంసుని అనుచరుల 
వలన గోవులకు, బ్రాహ్మణులకు, యజ్ఞ చేసేవారికి భయం. 
వసుదేవునికి, దేవకికి తన కుమారుడు ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో 
అనే శోకం. మధురా నగర వాసులంతా కంసుని పాలనలో 
భయంభయంగా అశాంతి గా అభద్రతాభావంతో బతుకకుతున్నారు. 
కాని శ్రీకృష్ణుడు తన చిన్ని పాదాలు మోపిన నందవ్రజంలో ఆనందం, 
సంతోషం,సౌభాగ్యం వెల్లివిరిసాయి. మనంకూడా ఒక చిన్ని 
క్యష్ణవిగహాన్ని మన ఇంట్లో పెట్టుకుందాము. ఆ కృష్ణుని పాదాల దగ్గర 
బక పువ్వు గానీ, ఒక తులసీ దళం గాని పెడదాము. మనసారా 
నమస్కరిద్దాము. నందగోకులములో మాదిరి మన ఇంట్లోకూడా 
ఆనందము, సౌభాగ్యము వెల్లివిరుస్తుంది. అదెలాగో చూద్దూం.) 


“కు పరీక్షిత్‌ మహారాజా! నందగోకులంలో తెల్లవారింది. 
యశోదకు కుమారుడు పుట్టాడు అన్న వార్త పల్లె అంతటా 


45 


శ్రీమద్భాగవతము 


వ్యాపించింది. నందుడు తనకు కుమారుడు పుట్టాడని సంతోషంతో 
పొంగి పోయాడు. పొద్దున్నే స్నానం చేసాడు. బ్రాహ్మణులను 
పిలిపించాడు. స్వస్తివాచకములను పలికించాడు. జాతక కర్మలను, 
దేవతలకు, పిత్యదేవతలకు అర్హన చేయమని చెప్పాడు. బ్రాహ్మణులకు 
వస్రములను,బంగారు పాత్రలను గోవులను, తిలలను దానం చేసాడు. 


వేపల్లెలో తప్పెట్లు తాళాలు మోగించారు. ఆనందంతో 
ఆడుతున్నారు. పాడుతున్నారు. పల్లెలో అన్ని ఇండ్లకు మామిడి ఆకుల 
తోరణాలు కట్టారు. గోపకులు అందరూ తమ ఆవులకు పసుపు ను 
కలిపి ఒళ్లంతా పట్టించారు. పశువులన్న్‌ పసుపురంగుతో నిగనిగ 
మెరుస్తున్నాయి. తమకు ఒక చిన్ని నేస్తం వచ్చాడని లేగ దూడలు 
ఆనందంతో గంతులువేసాయి. ఎద్దులు ఆనందంతో రంకెలు వేసాయి. 
తమచిన్ని కృష్ణునికి పాలు కావాలేమో అన్నట్టు ఆవులు రోజుకన్నా 


౦ట్టంపు పాలు ఇచ్చాయి. 


అందరి కాళ్లు నందుని ఇంటివేపు నడిచాయి. అందరూ 
చిన్ష్నిబాలుని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆతురతగా నందుని ఇంటికి 
వెళుతున్నారు. వచ్చిన వారంతా తమకు తోచిన కానుకలు తీసుకొని 
వస్తున్నారు. అందరూ పోటీలుపడి బాలుని చూస్తున్నారు. ఆనందంతో 
కేరింతలు కొడుతున్నారు. వారి ఉత్సాహానికి అంతు లేదు. చేతికి 
దొరికిన వెన్న పెరుగు నేయి ఒకరి మీద ఒకరు చల్లుకుంటున్నారు. 
వసంతాలు ఆడుకుంటున్నారు. అంతులేని ఆనందంలో మునిగి 
తేలుతున్నారు. 


46 


దశమస్మ్కంధము(మొదటి భాగము 
(ఇక్కడ పోతన గారు ఒక చమత్కారమైన పద్యం 


రాసారు.దాని భావం రాస్తాను 


ఏ కష్టము తెలియని శ్రీమహావిష్ణువు ఈ గోకులంలో పశువుల 
కాపరుల ఇంట్లో ఏం సుఖపడదామని వచ్చాడో! కర్మలు చేయని, 
కర్మలు చేయనవసరం లేని పరమాత్మ తనకు జాతక కర్మలు 
చేయించుకుంటున్నాడు కదా! ఈ అనంత విశ్వానికి తల్లి తండ్రి అయిన 
శ్రీమహావిష్ణువు, తన తల్లి యశోద పక్కలో పడుకొని ఆమె చనుబాలు 
లొట్టలేస్తూ తాగుతున్నాడు. పెరగటం, తరగటం అంటూ లేని పరమాత్మ, 
యశోదమ్మ ఒడిలో దినదినప్రవర్ధమానంగా పెరుగుతున్నాడు. ఎన్నో 
నోములు, వ్రతములు తపస్సులు చేసినా లభ్యం కాని పరమాత్ముడు అనే 
బంగారుపంట, చిన్నిక్యష్ణుని రూపంలో నందగోకులంలో 
విరగపండింది. ఎన్ని వేదాలు, శాస్త్రాలు పురాణాలు చదివినా అర్థంకాని 
పరమాత్మస్వరూపము, చిన్ని కృష్ణుని రూపంలో నంద గోకులంలో 
సాక్షాత్కరించింది. చిన్ని కృష్ణుడు చిలిపి చేష్టలు చేస్తుంటే కొత్త కొత్త 


ఆటలు ఆడుతుంటే సృష్టికర్త అయిన బ్రహ్మలాగా కనిపిస్తాడు. చిన్ని 
కృష్ణుడు నవ్వుతూ కేరింతలుకొడుతుంటే స్టితి కారుడైన విష్ణువు లాగా 
కనిపిస్తాడు. కోపంతో చేతికందిన వస్తువును విసిరేస్తూ బుడ్డమూతి 
పెట్టుకున్న చిన్నిబాలుడు రుద్రుడులాగా కనిపిస్తాడు. హాయిగా, సుఖంగా 
అమ్మ పొత్తిళ్లలో నిద్రపోతూ చిద్విలాసంగా చిరునవ్వులు చిందిస్తున్న 


బాలకృష్ణుడు పరబహ్మలాగా గోచరిస్తాడు. ఈ విధంగా కృష్ణుని బాల్యం 
గడుస్తూ ఉంది. (అని పోతన గారు చమత్కరించారు. 


కొడుకు పుట్టిన సంతోషంలో నందుడు శుభంగా స్నానం 
చేసాడు. చక్కగా కొత్త బట్టలు కట్టుకున్నాడు. అలంకరించుకున్నాడు. 


47 


శ్రీమద్ద్ధాగవతము 


పలికించాడు. కుమారునికి జాతక కర్మలు జరిపించాడు. దేవతలను, 
పితృదేవతలను అర్జించాడు. గోపకులకు, గోపకాంతలకు వస్త్రములు, 
రెండు లక్షల గోవులు దానం చేసాడు. ఏడుకుప్టల నువ 


టఓ పరీక్షిత్‌ మహ 
మీద ఉన్న వస్తువులు శుద్దిచెందుతుంటాయి. అలాగే స్నానం చేస్తే 
శరీరం శుద్ధిఅవుతుంది. వస్త్రములు మొదలగునవి ఉతికితే 
శుభ్రపడతాయి. అలాగే గర్భంవచ్చినపుడు సంస్కారములచేత గర్జశుద్ధి 
చేస్తుంటారు. దానం చేయడం వలన మన దగ్గర ఉన్న వస్తువులు, 
ధనము 
సంతోషంతో మనస్సు శుద్ధిఅవుతుంది. జ్ఞానం కలిగితే ఆత్మ 
శుద్ధిఅవుతుంది. నందుడు కూడా తమ ఇంట్లో కుమారుడు పుట్టాడని 
శుద్ధికార్యక్రమాలు ఎన్నో చేసాడు. 


రాజా! కాలం గడుస్తున్నకొద్దీ భూమి, దాని 


శుద్ధిఅవుతాయి అంటే ప్రయోజనం పొందుతాయి. 


ఇంకా బ్రాహ్మణుల చేత స్వస్తి వాచకములు పలికించాడు. 
తన కుమారునకు శుభం కలగాలని బ్రాహ్మణులకు, వంది 
మూగధులకు, సూతులకు, పౌరాణికులకు, ధనము, ధాన్యము,గోవులు 
ఇచ్చి సత్కరించాడు. గాయకులు పాడుతున్నారు. మంగళవాద్యాలు 
మోగుతున్నాయి. ఊరంతా మామిడి తోరణాలు కట్టారు. రంగురంగుల 
పతాకములు ఎగురవేసారు. వజములో ఉన్న అన్ని ఇళ్లు ముందర 
చక్కగా నీళ్లు చల్లి రంగవల్లులు తీర్చిదిద్దారు. ఎద్దులకు, ఆవులకు, ఆవు 


48 


దశమస్కంధము(మొదటి భాగము 


ంండలకు పనుపు,నూనెకలిపిన మిశ్రమాన్ని బంటికి పట్టించారు. 
ఆవులు, దూడలు పసుపురంగులో మిలమిల మెరిసిపోతున్నాయి. 
ఆవులను, దూడలను నెమలి ఈకలతోనూ, పూలతోనూ, రంగురంగుల 
వస్రములతోనూ అలంకరించారు. 


నందుడు ఆ పల్లెకు రాజు. నందుని ఇంటిలో బిడ్డ పుడితే 
అందరి ఇళ్లలో పండగే. అందుకని ఆ పల్లెలో ఉన్న గోపాలురు, 
గోపకులు మంచి మంచి వస్త్రములను కట్టుకొని, తలపాగాలు 
చుట్టుకొని, ఆభరణములను ధరించి, తమకు తోచిన 
ఉపాహారములను తీసుకొని నందుని ఇంటికివచ్చారు. పల్లెలో ఉన్న 
గోపకాంతలు కూడా యశోదకు బిడ్డ పుట్టాడని తెలిసి, వారుకూడా 
మంచి మంచి వస్త్రములను, ఆభరణములను అలంకరించుకొని 
యశోద ఇంటికి వచ్చారు. నందుని ఇల్లు అంతా గోప కాంతలతోనూ, 
రోపాలురతోనూ కిటకిటలాడిపోతూ ఉంది. అందరూ చిన్నిక్యష్ణుని 
మూడటానికిపోటీ పడుతున్నారు. వారందరూ చిన్నికృష్ణుని 


ల 


చిరాయువుగా టివించారు. గోపకాంతలలో పెద్దవాళ్లు చిన్ని కృష్ణునికి 
పసుపు, నూనెలతో నలుగుపెట్టి స్నానం చేయించారు. ధూపం వేసారు. 


నందుని ఇంట్లో ఇలా ఉంటే, గోపబాలురు సంతోషంతో 
వాద్యాలు మోగిస్తున్నారు. ఆనందంతో ఆడుతున్నారు. ఒకరి మీద ఒకరు 
వెన్న, పెరుగు చల్లుకుంటున్నారు. నందుడు కూడా తన ఇంటికి వచ్చిన 
చేస్తున్నాడు. వచ్చిన వారందరికీ బట్టలు, ఒక గోవు ఇస్తున్నాడు. 
బ్రాహ్మణులకు, నటులకు, నర్తకులకు, సూతులకు, వందిమాగధులకు, 
లేదనకుండా దానం చేస్తున్నాడు. అలా చేస్తే తన కుమారుడికి 


వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాడు. వారికి తగు సత 


49 


శ్రీమద్భాగవతము 


శుభంకలుగుతుందని నమ్ముతున్నాడు. వ్రేపల్లెలో ఉన్న రోహిణి కూడా 
హడావిడిగా అటు ఇటు తిరుగుతూ 


LO ad 


చూస్తుంటే త్రిక కవ ష్టునితోపాటు, శ్రీమహాలక్ష్మి కూడా eine కోకులతతో 
తిష్టవేసిందా అ అన్నట్టు ఆ పల్లె ఆనందోత్సాహాలతో, సిరిస ంపదలతో 
తులతూగుతూ ఉంది. 


ప్రతి సంవత్సరము నందుడు, రాజైన కంసునికి పన్ను 
చెల్లించాలి. అందుకని నందుడు గోపాలురను, గోపకులను తన 
ఇంటిని, పల్లెను జాగ్రత్తగా చూడమని చెప్పి, కంసునికి కష్టము 
చెల్లించడానికి మధురకు వెళ్లాడు. తాను తెచ్చిన కానుకలను, 


తెలిసింది. నందుని మూడటానికి 
రహస్యంగా వెళ్లాడు న. తు. చూచి నందుడు 


నము లేదని 
నికి నీకు సంతానం కలిగిందని, నీ ఇంట 


యనం ఆ ఇంతకాలా 


50 


దశమస్కంధము(మొదటి భాగము 
పసిపాప తిరుగుతున్నాడని తెలిసి నాకు చాలా సంతోషంగా ఉంది. 
చాలా కాలం తరువాత నిన్ను కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా 
ఉంది. ఈ జీవన యానంలో మన లాంటి మిత్రులము అప్పడప్పుడు 
కలుస్తుంటాము. మరలా విడిపోతుంటాము. బంధువులు అందరము 
కలిసి ఒకే చోట ఉండటం సాధ్యం కాదు కదా! మనం ఇప్పుడు ఇలా 


కలునుకోవడం చాలా సంతోషంగా ఉంది. 


అది సరే! ప్రస్తుతము నీవు నివసిస్తున్న ప్రదేశము నీకు, పశు 
సంపదకు అనుకూలంగా ఉన్నదా! పశువులకు ఎటువంటి రోగములు, 
బాధలు లేవు కదా! ఆ ప్రదేశంలో నీరు, పచ్చిక సమృద్దిగా 
దొరుకున్నాయికదా! నా భార్య రోహిణి మీ పల్లెలో ఉంది కదా! ఆమె, 
ఆమె కుమారుడు (బలరాముడు) క్షేమంగా ఉన్నారా! నా కువ 
కూడా యశోద తన కుమారుని వలె లాలిస్తూ ఉందా! బలరాముడు 
నిన్ను కూడా తన తండ్రి మాదిరి భావిస్తున్నాడా. మిత్రమా! నేను ఇక్కడ, 
నా భార్య రోహిణి, నా కు మారుడు అక్కడ, కంసునికి భయపడి 
రహస్యజీవనం చేస్తున్నాము. అయిన వారికి దూరం అయిన తరువాత 


ఎన్ని సంపదలు ఉండి ఏమి పయోజనము. ఏం సుఖాన్ని ఇస్తాయి. 
భార్యపుతులు అందరూ ఒక చోట ఉంటేనేకదా ఆనందము, 
సుఖసంతోషాలు కలిగేది.” అని నందునితో అన్నాడు వసుదేవుడు. 


ఆమాటలకు నందుడు వసుదేవునితో ఇలాఅన్నాడు. “మిత్రమా! 
నీ మనసులో బాధ నాకు అర్ధం అయింది. దుర్మార్గుడైన కంసుడు నీ 
కుమారులను అందరినీ చంపాడు అని విన్నాను. తుదకు కూతురు 
పుట్టినా ఆమెను కూడా విడిచిపెట్టలేదట ఆ దుర్మార్గుడు. ఆ కుమార్తె 
కూడా కనపడకుండా పోయిందట. ఎంతటి దురదృష్టము. సుఖం 


51 


శ్రీమద్భాగవతము 


కలగాలన్నా సంతోషంగా ఉండాలన్నా సంపదలు, సంతానము 
కలగాలన్నా అద్యష్టం ఉండాలి. దురద్యష్టము వెంటాడుతున్నప్పుడు 
ఇవేమీ ఉండవు. నాకేదో రవంత అద్యష్టం ఉండి నా ఇంట 
చిన్షిపాపడు పారాడుతున్నాడు. నీకు ఆ అద్యష్టం కరువయింది. పుట్టిన 
బిడ్డలు కూడా దక్కకుండా పోయా ముఖం చాటేస్తే ఇలాగే 
జరుగుతుంది. టినికి నీవు చింతించవద్దు. నీ అద్యష్టం బాగుంటే 
మరలా నీకు సంతానం కలుగుతారేమో ! ఎవరు చూడొచ్చారు. మనం 


సుఖపడాలన్నా కష్టాలు పాలవాలన్నా అన్నిటికీ అద్యష్టమే మూల 
కారణము. ఈవిషయం తెలుసుకుంటే మనం దేనికీ 
చింతించపనిలేదు. ” అని తనకు తోచిన విధంగా వసుదేవుని 


కుదార్డాడు నందుడు. 


వసుదేవుడు నందునితో ఇలా అన్నాడు. “మిత్రమా! వచ్చిన పని 
అయింది కదా! కంసునికి కప్పం చెల్లించావు కదా! చాలా రోజుల 
తరువాత నిన్ను కలుసుకు 
ఏక్కువ కాలం ఇక్కడ ఉండటం మంచిదికాదు. నీవు వెంటనే 
బయలుదేరు. ఏ రోజు ఏ సమయంలో ఏం జరుగుతుందో ఎవరికీ 
తెలియదు. నీ శత్రువులు నీకు, నీ బిడ్డకు ఏం అపకారం తలపెడతారో 
ఏమో! అందుకని నివు వెంటనే గోకులానికి బయలుదేరు. ఆలస్యం 
చేయవద్దు.” అని నర్మగర్భంగా కృష్ణునికి ఆపద వచ్చే అవకాశం ఉందని 


తెలియజేసాడు వసుదేవుడు. 


న్నాను. నాకు చాలాసంతోషంగా ఉంది! ఇంక 


52 


దధశమస్కంధము(యొదటి భాగము 
వసుదేవుని మాట పకారము నందుడు వెంటనే బయలుదేరి 
నందవజము చేరుకున్నాడు. 


శ్రీమద్భాగవతము 
దశమస్కంధము ఐదవ అధ్యాయము సంపూర్ణము 
రుం తత్షత్‌ ఓం తత్భత్‌ ఓం తత్సత్‌ 


శ్రీమద్భాగవతము 
దశమస్కంధము 
ఆరవ అధ్యాయము. 


“కు పరీక్షిత్‌ మహారాజా! వసుదేవుని మాటలను విన్న నందుడు 
వెంటనే గోకులము వెళ్లడానికి బయలుదేరాడు. దారిలో ఇలా 
అనుకుంటున్నాడు. “ఏమో! వసుదేవుడు ఎందుకన్నాడో ఏమో 
తెలియదు. వసుదేవుని మాటలు ఎప్పుడూ అబద్దాలు కావు. ఏదో 
ఉత్తాతము జరగబోతోంది. చాలా జాగత్తగా ఉండాలి. చిన్ని బాలుని 
జాగ్రత్తగా కాపాడుకోవాలి.” అని అనుకుంటూ వడి వడిగా బండిమీద 
గోకులానికి వెళుతున్నాడు. మనసులో తనకు ఇష్టదేవత అయిన 
శ్రీమహావిష్ణువును భక్తితో స్మరించుకుంటున్నాడు. 


ఇది ఇలా ఉండగా. పూతన అనే రాక్షసిని, తన రాజ్యం అంతా 
తిరిగి, పుట్టిన బిడ్డలను పురిటిలోనే చంపమని ఆదేశించాడు 
కంసుడు. కంసుని ఆదేశాల ప్రకారం పూతన అందమైన స్త్రీ రూపం 
ధరించి ఊరూరా, పల్లె పల్లి తిరుగుతూ ఉంది. అప్పుడు పుట్టిన 
బిడ్డలను, రోజుల వయసు ఉన్న పసిబిడ్డలను విషపూరితమైన 


53 


శ్రీమద్ధాగవతము 


ఉంది. 


చనుబాలు ఇచ్చి ఎవరికీ అనుమానం రాకుండా చంపుతూ 
ఇలా పూతన ఊరూరా తిరుగుతూ నందగోకులం వచ్చింది. 
నందగోకులంలో జరిగే కోలాహలమును గమనించింది. నందుని 
ఇంట్లో రోజుల కిందట పుట్టిన బాలుడు ఉన్నాడని తెలుసుకొని నందుని 
ఇంటికి వెళ్లింది. 


పూతన చక్కగా అలంకరించుకొని ఉంది. తలలో ని 


పూలుపెట్టుకుంది. మంచి బట్టలు ధరించింది. అందమైన ముఖంతో, 
మనోహరమైన చిరునవ్వుతో, క్రీగంటి యా 
5 ముంచేసింది. ఆమెను చూచిన ఆ పల్లెవాసులు “ఈమె 
ఎవరో! సాక్షాత్తు లక్షీదేవిలాగా ఉంది. ఎవరో గొప్ప కులంలో పుట్టిన 
ఆవిడ చిన్ని కృష్ణుని చూడటానికి వచ్చింది” అని అనుకున్నారు 
పూతనను నందుని ఇంటికి తీసుకొని 


పులతో ఆ పల్లె వాసులను 


గోపకాంతలు. అందరూ కలిసి 
వెళ్లారు. 


పూతన నందుని ఇంటిలోకి వెళ్లింది. ఆ సమయంలో చిన్ని 
ర్య వు పొత్తిళ్లలో పడుకొని చేతులు కాళ్లు ఆడిస్తూ ఆడుకుంటున్నాడు. 
ఎది పూతన. చిన్ని కృష్ణుడు కూడా ము 
క్ష చాడు. . ఏమీ ఎరుగనట్టు కళ్లు మూసుకొని చ 
చిందిస్తున్నాడు. పూతన శయ్య మీద కూర్చున ర 
తీనుకుంది. కృష్ణుని వాత్సల్యంతో ముద్దుపెట్టుకుంది. క పూతన కంటి 
యాపులో ఉన్న తీక్షణతకు భయపడ్డ యశోద, రోహిణి, ఆమెను 
వారించలేక మౌ 


నంగా చూస్తూ అన్నారు. 


54 


దశమస్మ్కంధము(మొదటి భాగము 

పూతన కృష్ణనిమీద తన పమిట కొంగు కప్పింది. 
కాలకూటవిషంతో కూడిన తన స్తనమును కృష్ణుని నోటికి 
అందించింది. కృష్ణుడు కూడా ఆమె స్తనములు పట్టుకొని చనుబాలు 
తాగుతున్నాడు. ఉన్నట్టుండి కృష్ణుడు పూతన స్తనములను తన 
చేతులతో బలంగా అదిమాడు. చనుబాలతో పాటు ఆమె 
పంచప్రాణములను కూడా తాగేసాడు. పూతన ఒంటి లోనుండి శక్తి 
అంతా ఒక్కసారిగా తోడేసినట్టు అయింది. “అబ్బా వదలరా. విడవరా. 
ఇంక చాలు. ఆపు” అంటూ అరుస్తూ ఉంది. కాని కృష్ణుడు ఆమె 
స్తనమును వదిలిపెట్టలేదు. చేతులతో నొక్కుతున్నాడు. పూతన 


ఒంట్లోని రక్తాన్ని లాగేస్తున్నాడు. 


పూతన శరీరం అంతా చెమటలు పడుతున్నాయి. కళ్లు 
తేలవేసింది. కాళ్లు చేతులు గిలా గిలా కొట్టుకుంటూ ఉంది. బిగ్గరగా 
ఏడుస్తూ ఉంది. ఆమె ఏడుపుకు దిక్కులు ప్రతిధ్వనించాయి. ప్రాణాలు 
పోయే సమయంలో రాక్షసులకు అసలు స్వరూపం బయట = 
పడుతుంది. అలాగే పూతనకూడా జుట్టు విరబోసుకొని, పెద్ద నోరు 
తెరిచి, చేతులు కాళ్లు కొట్టుకుంటూ, కిందపడి పోయింది. కృష్ణుడు 


ఆది 


ఆమె వక్షస్థలము మీద కూర్చుని ఆడుకుంటున్నాడు. 


ఆ పూతన శరీరము ఆరుకోసుల పొడుగు ఉంది. పూతన 
దంతములు నాగలి కరులవలె ఉన్నాయి. ఆమె ముక్కు రంధ్రములు 
కొండగుహలవలె ఉన్నాయి. ఆమె స్తనములు కొండలమాదిరి ఉన్నాయి. 
రెండు కళ్లు లోతుగా ఉన్నాయి. ఎరటి జుట్టుతో భయంకరంగా ఉంది 
పూతన శరీరము. 


55 


శ్రీమద్భాగవతము 


ఆ భయంకర రూపమును చూచి యశోద, రోహిణి, 
గోపకాంతలు గోపబాలురు భయంతో వణికిపోయారు. కాని ఆ 
భయంకర శరీరం మీద ఆడుకుంటున్న చిన్నికృష్ణుని చూచి అమ్మయ్య 
బాలునికి ఏమీ ప్రమాదం లేదనుకున్నారు. వెంటనే కృష్ణునిచేతుల్లోకి 
తీసుకున్నారు. దిష్టితీసారు. ఆవుతోకను బాలుని చుట్టు తిప్పారు. రక్ష 
కట్టించారు. ఆవు పంచితముతోనూ (గోవు మూత్రము గోధూళితోనూ 
కలిపిన నీళ్లతో స్నానం చేయించారు. కేశవనామా కూ చదువుతూ 
బాలునికి రక్షకలగాలని ప్రార్ధించారు. 


గోపకాంతలు స్మానం చేసి ఉతికిన బట్టలు కట్టుకొని 

పరమాత్మను ఇలా ప్రార్ధించారు. “అజుడు నీ పాదములను, 
మణిమంతుడు నీ జానువులను, యజ్ఞడు నీ ఊరువులను, 
అచ్యుతుడు నీ కటిభాగమును, హయగ్రీవుడు నీ కడుపును, కేశవుడు 

ఏ) హృదయమును, ఈశుడు నీ వక్షస్టలమును, సూర్యు 
కంఠమును, విష్ణువు భుజములను, ఉరుకముడు నీ ముఖమును, 
ఈశ్వరుడు నీ తలను, చక్రి నీ శరీరములో ముందు భాగమును 
శ్రీహరి నీ వెనుకభాగమును, మధుసూదనుడు నీ రెండు చేతులను, 
ఉరుగాయుడు నీ బాహుమూలములను, ఉపేంద్రుడు నీ పైన, 
గరుడుడు నీ కింద, పురుషుడు నీ అన్ని వైపులా ఉండే నిన్ను 
రక్షించుగాక అంటూ బాలునికి రక్ష కట్టారు. 


క్రి 


56 


దశమస్కంధము(మొదటి భాగము 


పృశ్షిగర్భుడు నీ బుద్ధిని, పరమేశ్వరుడు నీ ఆత్మను 

రక్షించుగాక! గోవిందుడు నీ ఆటపాటలయందు, మాధవుడు నివు 
నిదించేటప్పుటు నిన్ను రక్షించుగాక! నువ్వు నడిచేటప్పుడు వైకుంఠుడు, 
నీవు కూర్చున్నప్పుడు శ్రీపతి, నీవు బువ్వ తినేటప్పుడు యజ్ఞభుక్కు 
అయిన విష్ణువు నిన్ను రక్షించుగాక! ఢాకినీ, యాతుదానీ, కూష్మాండ 
మొదలగు బాలఘాతక గహములు, భూత ,రేత,పిశాచములు, యక్షులు, 
వినాయకులు, రాక్షసులు, కోటరులు, రేవతి, జ్యేష్ట పూతన, 
సప్తమాత్యకలు, దేహమును,పాణములకు హాని కలిగించే వారు, 


అపస్మారకము, ఉన్మాదము, మొదలగు రోగములు, కలలో కనిపించే 


ఉత్తాతములు, వ్యద్ద గహములు, బాలగహములుఅన్ని బాలుని చెంత 
PP = నా 0 


చేరకుండు గాక!” అని కృష్ణునికి రక్ష కట్టారు. 


తంతు అంతా ముగిసిన తరువాత యశోద చిన్ని 
బాలునికి పాలు ఇచ్చి పడుకోబెట్టింది. ఆ సమయానికి నందుడు తన 
అనుచరులతో మధురనుండి పల్లెకు చేరుకుంటున్నాడు. దారిలో 
పూతన భయంకరమైన శరీరం పడి ఉండటం చూచాడు. 


“వసుదేవుని వ 
తపస్సు అయినా చేసి ఉండాలి లేక యోగి 
లేకపోతే జరగబోయే విషయాన్ని ఎలాచెప్పగలడు. మధురలో ఆయన 
చెప్పిన మాటలు గోకులము చేరేటప్పటికి నిజం అయ్యాయి. ” అని తన 
అనుచరులతో చెబుతూ ఇల్లు చేరుకున్నాడు నందుడు. 


టలు నిజమైనట్టున్నాయి. వసుదేవుడు గొప్ప 


అయినా అయి ఉండాలి. 


ఆ ఊరిలో ఉన్న యాదవులు ఆ రాక్షసి శరీరమును 
ఒక్కసారిగా లేపలేక, ముక్కలు ముక్కలుగా నరికి ఊరి అవతలకు 


57 


శ్రీమద్భాగవతము 


తీసుకొని వెళ్లి అక్కడ దహనం చేసారు. 


ఓ పరీక్షిత్‌ మహారాజా! పరమాత్ముడగ ని స 
పునీతమైన పూతన శరీరం కాలుతుంటే సుగంధాలు వెదజల్లుతూ 
ఉంది. శ్రీకృష్ణునికి తల్లి మాదిరి స్తన్యము ఇచ్చినకారణంగా, రక్తపిపాసి, 


పూతనకూడా ఉత్తమగతులు పొందింది. అలాగే 


శిశుహంతకి అయిన 


శద్ధతో సమర్షిస్తే, వారు శ్రీకృష్ణుని కృపకు పాత్రులవుతారు అనడంలో 


ల్‌ 


సందేహం లేదు. 


ఉంటాడు అని తెలుసు కదా! బహ్మ, శివుడు, దేవతలచేత పూజింపబడే 
శరీరంతో పూతన స్తన్యమును పట్టుకొని ఆమె చనుబాలు తాగాడు 


ిన్నికృష్టుడు. పూతన రాక్షసే కావచ్చు. కాని మాత్యభావంతో కృష్ణుడికి 


పాలు ఇచ్చింది. కాబట్టి పూతన కూడా కృష్ణునికి తల్లి అయింది. అందుకే 
ఉత్తమగతులు పొందింది. ఒక్కపూతనే కాదు ఆ గోకులంలో ఉన్న 


అశని 


రానికి పాలు ఇచ్చినందువలన, వారంతా 


ఉత్తమ గతులు పొందారు. 


తల్లులపాలు ఇలు a చిన్నికృష్ణుని తను కుమారుడుగా 
ఇచ్చిన గోకులంలోని తల్లులకు 


భావించి తమ స్తన్యము 


అజానము 
అజ్ఞానవ 


58 


దశమస్కంధము(యొదటి భాగము 


నశించి, ఈ సంసారము నుండి విముక్తి పొందారు. 


ఓ పరీక్షిత్‌ మహారాజా! పూతన శరీరం తగలపడుతుంటే 
చుట్టు నిలబడి చూస్తున్న గోపకులు ఆ చితిలో నుండి సువాసన 
రావడం చూచిఆశ్చర్శ్యపోతున్నారు. 


నందుడు తన గృహమునకు వచ్చి జరిగింది తెలుసుకొని 
ఆశ్చర్యపోయాడు. వసుదేవుని మాటలు అప్పుడే నిజాలు అవుతున్నందుకు 
ఆవేదన పడ్డాడు. అయినా చిన్నికృష్ణుడు ఏ ఆపదా లేకుండా ఆ రాక్షసి 
బారి నుండి బయటపడ్డందుకు ఎంతో సంతోషించాడు. నందుడు తన 
కుమారునిబడిలోకి తీసుకొని నుదురు ముద్దుపెట్టుకొని, ఆనందంతో 
పరవశించిపోయాడు. 


బాలక్యష్ణుని లీలలు చదివిన వారికి, విన్నవారికి శ్రీహరి 
యందు భక్తి, శ్రద్ధ కలుగుతాయిఅనడంలో సందేహము లేదు.” అని శు 
క మహర్షి పరీక్షిత్‌ మహారాజుకు పూతనా సంహార వృత్తాంతమును 
వినిపించాడు. 


శ్రీమద్దాగవతము 


దశమస్కంధము ఆరవ అధ్యాయము సంపూర్ణము 
రుం తత్సత్‌ ఓం తత్సత్‌ ఓం తత్లత్‌ 


59 


శ్రీమద్భాగవతము 


శుక మహర్షి చెబుతున్న శ్రీకృష్ణుని బాల్యలీలలను ఆసక్తితో 
వింటున్న పరీక్షిత్‌ మహారాజు శుకయె 


గిందులతో ఇలా అన్నాడు. 


మొదలగు అవతారముల గురించి వీనులవిందుగా చెప్పారు. మా 
మనస్సులు ఆహ్లాదంతో నిండిపోయాయి. శ్రీహరి అవతార కథలను 
విన్నంత మాత్రము ననే మానవుల శారీరక, మానసిక బాధలు అన్నీ 
తొలగిపోతాయి. ప్రాపంచిక విషయముల యం 


యందు ఆసక్తి నశిస్తుంది. ముఖ్యంగా శ్రీకృష్ణుని బా 
వింటుంటే మామనసులు పరిశుద్ధము 
సర్వవ్యాపి అయినప్పటికినీ, మానవలోకంలో, మానవుల మధ్యలో, 
మానవుడిగా అవతరించి, సాధారణ శిశువు మాదిరి పెరుగుతున్న 
శ్రీకృష్ణుడు నందగోకులంలో చేసిన లీలలు అన్నీ మాకు సవిస్తరంగా 
వివరించవలసింది.” అని అడిగాడు. 


శుకమహర్షి ఇలా చెప్పసాగాడు. “ఓ పరీక్షిత్‌ మహారాజా! 
ల్ని కృష్ణునికి మూడో నెలలు నిండాయి. చిన్ని కృష్ణుడు 
గిక్యష్ణుడు బోర్లపడడం చూచిన యశోద గోపకాంతలు ఆనందంతో 
యారు. దానిని ఒక ఉత్సవంగా చెనారు.(ఈరోజుల్లోకూడా 


నోర్లపడితే బొబ్బట్లు, అడుగులేస్తే అరిసెలు, ముత్తయిదువులకు పంచి 


పకారంగా చిన్ని క్యః 


60 


దశమస్మ్కంధము(మొదటి భాగము 


పెడతారు కదా. అలాగే) 


ఆ రోజు రోహిణీ నక్షత్రము. శ్రీకృష్ణుని జన్మనక్షత్రము. నందుని 
ఇంటిలో మంగళ వాద్యాలు మోగుతున్నాయి. నందగోకులంలో ఉన్న 
స్త్రీలందరూ యశోద ఇంటికి వచ్చారు. చిన్ని కృష్ణునికి టు పెట్టి 
స్నానం చేయించారు. కొత్త బట్టలు కట్టబెట్టారు. బాహ్మణులు వచ్చి 


వేడివేడినీళ్లతో స్నానం చేసి, అమ్మ పాలు తాగిన చిన్ని 
కృష్ణుడు కళ్లుమూసుకొని నిద్రలోకి జారుకున్నాడు. యశోద చిన్ని 
కృష్ణుని ఆరుబయట ఒక బండి కింద నీడలో పడుకోబెట్టింది. 
తరువాత, యశోద, రోహిణి కలిసి వచ్చిన గోపకాంతలకు పండ్లు, 
తాంబూలాలు ఇవ్వడం, కానుకలు ఇవ్వడంలో నిమగ్నమై ఉన్నారు. 


ఇంతలో చిన్నికృష్ణుడు నిద్రనుండి ఏడుస్తున్నాడు. ఈ 
సందడిలో యశోదకు చిన్నిక్షష్ణుని ఏడుపు వినపడలేదు. కృష్ణునికి 
ఆకలి వేసిందేమో చేతులు పైకెత్తి ఉంగా ఉంగా అంటూ అమ్మపాల 
కోసం ఏడుస్తున్నాడు. కాళ్లు చేతులు ఆడిస్తూ ఏడుస్తున్నాడు 
చిన్నికృష్ణుడు. అమ్మ వచ్చి తనకు పాలు ఇవ్వలేదనే కోపంతో పక్కనే 
ఉన్న బండి చక్రాన్ని చాచి బక్క తన్ను తన్నాడు చిన్నికృష్ణుడు. ఆ దెబ్బకు 
బండి తిరగబడింది. బండి చక్రాలు దొర్లుకుంటూ అవతలపడ్డాయి. 
ఇరును విరిగిపోయింది. ఆబండిలో ఉన్న వస్తువులు, పాత్రలు అన్నీ పెద్ద 
శబ్దంతో కిందకు దొర్లిపోయాయి. 


61 


శ్రీమద్భాగవతము 


ఆ శబ్దాలు విన్న యశోద, రోహిణి,గోపకాంతలు పరుగు 
పరుగున అక్కడకు వచ్చారు. కొద్దిసేపటి కిందట తామ 
బండి కింద పడుకోబెట్టారు. ఇప్పుడ 
చిన్నికృష్ణుడు మాత్రం చేతులు కాళ్లు 
ఆడుకుంటున్నాడు. ఇదేం వోద్యమో అనుకుంటూ బుగ్గలు నొక్కు 
కుంటున్నారు గోపకాంతలు. 


౨ పిల్లవాడిని 


ంక్కలయింది. 


నేతులు ఆడిస్తూ 


“ఇదేమిటి! ఈ బండి తలకిందులుగా ఎలా పడింది. ఈ చిన్ని 
బాలుడు ఆ పనిఎలా చెయ్యగలడు. లేక ఇదేమన్నా రాక్షసుల పనా! లేక 
ఏ దుష్టగహమన్నా బాలుడికి సోకిందా!” అని ఒకరితో ఒకరు 
అనుకుంటున్నారు. 


అప్పటి దాకా అక్కడే ఆడుకుంటున్న గోపబాలురు “అమ్మా 
| ని కృష్ణుడు ఏడుస్తూ కోపంవచ్చి తన 
తో ఈ బండిని జక్క తన్ను తన్నాడు. బండి విరిగి పోయింది. 
మేము చూచాము. ఒట్టు.” అంటూ మూకుమ్మడిగా పలికారు. 


యశోద వారి మాటలు నమ్మలేదు. “పోండిరా! వెధవల్లారా! 
నిండా మూడునెలలు లేవు. వీడు బండిని తన్నడవే 
తిరగబడటం ఏంటి. మీరుఅన్నీ అబద్దాలు చెబుతున్నారు.” అని వారి 


మాటలను కొట్టిపారేసింది యశోద. 


ంంటి. అది 


మొన్న పూతన వ్యవహారం జరిగింది. ఈ రోజు బండి 
పడటం. ఇదేదో గహ పీడ అని అనుకొంది యశోద. ఏడుస్తున్న 


62 


దధశమస్కంధము(యొదటి భాగము 


ని ఎత్తుకొని సముదాయించింది. పక్కకు తిరిగి బాలునికి 


పాలు కుడిపింది. వెంటనే బాహ్మణులను పిలిపించి స్వస్తివాచకము 


లను చెప్పించి రక్ష కట్టించింది. 


తరువాత పది మంది గోపకులు కలిసి ఆ బండిని తిరిగి 
మామూలుగా నిలబెట్టారు. తరువాత బ్రాహ్మణులు ఆ బండి దగ్గర 
హోమం చేసారు. పెరుగుతోనూ, అటుకులతోనూ, దర్భలతోనూ, ఆ 
శకటమును పూజించారు. జలముతో ఆ శకటమునకు అభిషేకము 


ఇంతలో నందుడు అక్కడకు వచ్చాడు. జరిగింది 
తెలుసుకున్నాడు. బాలకృష్ణుని ఎత్తుకున్నాడు. అసూయ, అసత్యము, 
ఈర్మ్య, హింస మొదలగు దోషములు లేని వారు, ఎల్లప్పుడూ సత్యమునే 
పలికెడు ఉత్తములైన బ్రాహ్మణుల ఆశీర్వాదము వ్యథాపోదు అని 
అనుకున్నాడు. అటువంటి ఉత్తములైన బ్రాహ్మణోత్తములను 
పిలిపించాడు. వేదపఠనం చేయించాడు. ఓషధులు కలిపిన జలంతో 
కుమారునికి అభిషేకం చేయించాడు. ఆయుష్నహోమం 
చేయించాడు. ఆ రోజు బ్రాహ్మణులకు, గోకులంలో ఉండే వారికి 
అందరికీ విందుభోజనాలు పెట్టాడు. తరువాత ఆవులను అలంకరించి, 
ఆ ఆవులను బ్రాహ్మణులకు దానంగా ఇచ్చాడు. బ్రాహ్మణులు చిన్ని 


బాలుని, యశోదా నందులను ఆశీర్వదించారు. 


ఓ పరీక్షితమహారాజా! నిత్యము వేదములను పఠిస్తూ, 
హోమం చేస్తూ, పరమ పవితజీవనాన్ని గడుపుతున్న ఆ బాహ్మణుల 


ఆశీర్వాదం వృధాపోదుకదా! 


63 


శ్రీమద్భాగవతము 


ఆ సంఘటన జరిగిన తరువాత, ఒక రోజు యశోద చిన్ని 


కిందికి దించింది. క మీద పడుకోబెట్టింది. ఏడాది బిడ్డ ఏమిటి ఇంత 
బరువు ఉండటం ఏమిటి! యశోదకు ఏమీ అర్ధం కాలేదు. ఇదేదో 
దైవమాయ అనుకొంది. వెంటనే చేతులు జ్‌ కడించి శ్రీమన్నారాయణ 
మూర్తిని మనసులో స్మరించింది. వెంటనే బ్రాహ్మ 


ణులను పిలిపించి రక్ష 
కట్టించింది. చిన్ని కృష్ణుడు మామూలుగా ఆడుకుంటున్నాడు కదా అని 
యశోద తన పనులు చేసుకోడానికి ఇంటి లోపలకు వెళ్లింది. 


(ఇప్పుడు కొంచెం వెనక్కు వెళదాం! కంసుడు అప్పు 
చంపడానికి, బాహ్మణులను, సాధువులను 
పత యజ్ఞములు 1 


డే పుట్టిన 


తతర అందరూ వచ్చి తాము చేసిన ఘనకార్శాల లు 
వివరించారు గానీ, పూతన మాతం తిరిగా రాలేదు. కంనుడు పూతన 


గురించి ఆరా తీసాడు. నందగోకులంలో పూతన ఒక పసిబాలుడికి 


స్తన్యం ఇస్తూ మరణించింది అని తన చారుల ద్వారా తెలుసుకున్నాడు. 
తనను చంపేవాడు నందగోకులంలో నందుని ఇంటిలో 
పెరుగుతున్నాడు అని నిర్ధారించుకున్నాడు. వెంటనే త్యణావర్తుడు అనే 
రాక్షసుడిని నందుని కుమారుడిని చంపమని పంపించాడు. 

లో పడుకొని ఆడుకుంటున్నాడు. ఇంతలో 


64 


దధశమస్కంధము(యొదటి భాగము 
త్యణావర్తుడు తనను చంపడానికి వస్తున్నాడు అని తెలుసుకున్నాడు 
కృష్ణుడు. అమ్మ ఒడిలో ఉంటే వాడిని చంపడం కష్టం. అందుకని మెల్లి 
మెల్లిగా బరువెక్కాడు. బాలుడు ఎందుకు బరువెక్కుతున్నాడో తెలియని 
యశోద చిన్ని కృష్ణుని నేల మీద పడుకోబెట్టింది. రక్షకట్టించింది. ఇంక 
ఏమీ భయం లేదని ఇంట్లో పనులు చేసుకోడానికి వెళ్లింది. 
చిన్షిక్యష్ణుడు త్యణావర్తుని రాకకోసరం చేతులు కాళ్లు ఆడిస్తూ 


త్యణావర్తుడు రానే వచ్చాడు. నుడి గాలి రూపంలో వచ్చాడు. 
తల్ల కృష్ణుని చుట్టుముట్టాడు. అలాగే చిన్నికృష్ణుని ఎగరేసుకు 
డు. ఆ సుడి గాలి ధాటికి గోపకులు తట్టుకోలేక పోయారు. పల్లె 
అంతా ధూళితో నిండి పోయింది. ధూళి కళ్లలో పడి కళ్లు కనపడటం 
లేదు. ధూళి కళ్లలో పడకుండా కళ్లు చేతులతో మూసుకొని అటు ఇటు 


పరుగెడుతున్నారు. అంతా అల్లకల్లోలంగా ఉంది. 


బయట పడుకోబెట్టిన కృష్ణుడికి ఏమయిందో అని యశోద 
పరుగు పరుగున వాకిట్లోకి వచ్చింది. ఇంతలో సుడి గాలి ఉధ్యతం 
తగ్గింది. అందరూ కళ్లు నులుముకుంటూ చూచారు. యశోదకు 
బయట పడుకోబెట్టిన పసిబిడ్డ కనపడలేదు. కళ్లలో దుమ్ము పడి కళ్లు 
కనపడకపోవడంతో కృష్ణుడికి ఏమయిందీ ఎవరూచెప్టలేకపోయారు. 
కళ్లెదుట దూడ చచ్చిపోతే ఆవు ఎలా కిందపడి గిలా గిలా 
కొట్టుకుంటుందో అలా యశోద కృష్ణుని కోసరం ఏడుస్తూ 
నేలమీదపడిపోయింది. హృదయ విదారకంగా ఏడుస్తూ ఉంది. 


65 


శ్రీమద్భాగవతము 


సుడి గాలి ఆగిపోగానే గోప కాంతలు గోపకులు అందరూ 
పరుగుపరుగున యశోద వద్దకు వచ్చారు. జరిగింది తెలుసుకొని 
యశోద తో పాటు అందరూ శోకించడం మొదలుపెట్టారు. 


ఇది ఇలా ఉండగా సుడి గాలి రూపంలో కృష్ణుని 


ఎగరేసుకుపోయిన త్యణావర్తుడు ఆ బాలుని చాలా ఎత్తుకు తీసుకొని 
వెళ్లాడు. అక్కడ చంపాలనుకున్నాడు. కానీ కృష్ణుడు అంతకంతకూ 
బరువెక్కుతున్నాడు. కొండంతబరువయ్యాడు. త్యణావర్తుని వేగం 
తగ్గింది. అంత బరువును మోయలేకపోయాడు త్యణావర్తుడు. అప్పుడు 


త్యణావర్హునికి ఊపిరి ఆడటం లేదు. పైగా వల్లమాలిన బరువు. 
లేక పోతున్నాడు త్యణావర్తుడు. కళ్లు తేలవేస్తున్నాడు. గొంతులో 
గుర గుర ధ్వనివస్తూ ఉంది. తుదకు కృష్ణుని చేతిలో ఊపిరి ఆడక 
మరణించాడు త్యణావర్తుడు. బాలక్యష్ణునితోసహా త్యణావర్తుడు 
దభాలున నేల మీద ఉన్న పెద్ద బండమీద పడిపోయాడు. పెద్ద 
రాక్షసుడు నేల మీద పడటం చూచిన గోపకాంతలు, గోపకులు 
భయంతో వణికిపోయారు. బిగ్గరగా ఏడుస్తున్నారు. బండమీద పడ్డ 


అక్కలు ముక్కలు అయింది. 


త్యణావర్తుని మెడకు వేలాడుతూ కేరింతలు కొడుతున్న కృష్ణుని 
మాచారు గోపకాంతలు. గబగబా కృష్ణుని తీసుకొని యశోదకు 


అప్పగించారు. యశోద కృష్ణుని అక్కున చేర్చుకుంది. ఆమెకు కన్నీళ్లు 


66 


దశమస్కంధము(యొదటి భాగము 
ఆగడం లేదు. మ్యత్యుముఖం నుండి బయట పడ్డ చిన్ని కృష్ణుని చూచి 
ఆమె హృదయం ఆనందంతో నిండిపోయింది. 


బతికి బయటపడ్డ కృష్ణుని చూచి గోకులంలో వారంతా 
ఆశ్చర్యపోతున్నారు. “దుర్మార్దుడు కాబట్టి ఆ రాక్షసుడు నశించాడు. 
'ిన్నికృష్టుడు ఐఏ పాపము తెలియని వాడు కాబట్ట బతికి బయట 
పడ్డాడు” అని అనుకొన్నారు. 


మ॥గతజన్మంబుల నేమి నోచితిమొ యాగశేణు లే మేమి సే 
సితిమో! యెవ్వరి కేమి పెట్టితిమొ యే చింతారతిం బ్రొద్దు పు 
ఛ్చితిమో! సత్యము లేమి పల్కితిమో! యే సిద్ధప్రదేశంబు 
క్కితిమో! యిప్పుడు సూడగంటి మిచటం క్యష్ణ్ణార్ధకున్‌ నిర్భ్ధయున్‌.॥ 


పూర్వ జన్మలో ఏనోములునోచామో! ఏ యజ్ఞయాగాలు 
చేసామో! ఎన్ని దానధర్మాలు చేసామో! ఎన్ని పుణ్యకథలను విన్నామో! 
ఎన్ని నిజాలు పలికామో! ఎన్ని పుణ్యక్షేత్రాలు సేవించామో! ఆ పుణ్యఫలం 
చేతనే ఈ నాడు నా చిన్ని కృష్ణుడు నిర్ణయంగా ఆడుకోవడం 
చూడగలిగాము. నేను బ్రాహ్మణులకు చేసిన దానములు, పూజలు 
ఫలించాయి. బాలుడు బతికాడు. వసుదేవుడు పలికిన పలుకులు నిజం 
అవుతున్నాయి. చిన్నికృష్ణుని జాగ్రత్తగా చూసుకోవాలి” అని అనుకున్నాడు 
నందుడు. 


67 


శ్రీమద్భాగవతము 


మురిసిపోయింది. బాహ్మణులకు 


దానాలు, ధర్మాలు చేయడం, 
బాలుడికి రక్షకట్టించడంలో మునిగిపోః 
గడిచిపోయింది. గోకులంలో ఉన్న పజలు అంతామరిచిపోయి 


బుంది.ఆ రోజు అలా 


ఆనందంగా ఉన్నారు. 


బాలుడితో మతు మకుట మాటలు చెబుతూ జ ఉంది. 


వాడి బాల్యచేష్టలకు మురిసిపోతూ 


ఉంది. 


కృష్ణుడి హం తకు ర్వా కృష్ణుని ముఖాన్వే 
చూస్తున్న యశోదకు బాలకృష్ణుని నోట్లో అము నక్షత్రాలు, గ్రహా! ం, 
స్వర్గము, జ్యోతిశ్చకము, భూమి, దిక్కులు, సూర్య చంద్రులు, అద్ని 
ద ములు, పర్వతములు, నదులు, అరణ్యములు 
మనుషులు, జంతు 
కనిపించింది. 


వులు, పక్షులు, జలచరములు సమస్త విశ్వము 


అద్భుతమును చూచినయశోద శరీరం జలదరించింది. 
భయంతో కళ్లుమూసుకుంది. గజగజవణుకుతూ 
కళ్లు తెరిచింది. చిన్ని కృష్ణుడు చిరునవ్వులు చిందిస్తూ తన ఒడిలో 


ఉంది. నెమ్మదిగా 


68 


దశమస్కంధము(యొదటి భాగము 


నిదపోతున్నాడు. అమ్మయ్య ఇదంతా భమ అన్నమాట అని అనుకుంది 
యశోద.” అని శుక మహర్షి పరీక్షిత్‌ మహారాజుకు కృష్ణుడు బండిని 
తన్నడం, తృణావర్తుని చంపడం గురించి వివరించాడు. 


శ్రీమద్దాగవతము 
దశమస్కంధము ఏడవ అధ్యాయము సంపూర్ణము 
రుం తత్సత్‌ ఓం తత్సత్‌ ఓం తత్సత్‌ 


శ్రీమద్భాగవతము 
దశమస్కంధము 
ఎనిమిదవ అధ్యాయము. 


ఓ పరీక్షిత్‌ మహారాజా! వసుదేవుడు రహస్యంగా గర్లుడు అనే 
పురోహితుడిని పిలిచి నంద గోకులమునకు వెళ్లి నందుని 
కుమారుడికి జాతక కర్మలు నిర్వర్తించమని పంపించాడు. వసుదేవుడు 
పంపగా గరుడు నందగోకులము వచ్చాడు. నందుని ఇంటికి వెళ్లాడు. 


గర్గ్లుని చూచిన నందుడు పరమానంద భరితుడు 
అయ్యాడు. చేతులెత్తి నమస్కారం పెట్టాడు. అతిథి సత్మారములను 
చేసాడు. మంచి ఆసనము మీద కూర్చుండబెట్టి ఇలా అన్నాడు. 
“బ్రాహ్మణోత్తమా! తమరు మహానుభావులు. తమరు మా ఇంటికి 
రావడమే మహద్దాగ్యముగా భావిస్తున్నాను. తమరు మా వంటి వారిని 
ఉద్ధరించడానికే మాబోంట్ల ఇళ్లకు వస్తుంటారు. తమరికి నేను ఏమి 
సేవచేయగలను. జ్యోతిశ్శ్యాస్త్రమును తమరు రచించారని, 


69 


శ్రీమద్భాగవతము 


జ్యోతిశ్శాస్త్రములో తమరు నిష్ణాతులు అనీ విన్నాను. మానవులు 
జ్యోతిశ్శ్మాస్త్రమును అనుసరించి, తమ భవిష్యత్తును తెలుసుకుంటూ 
ఉంటారు. తమరు సద్దాహ్మణులు. ఈలోకమునక గురువులు. మా 
ఇంటిలో ఒక చిన్ని బాలుడు జన్మించాడు. మా వసుదేవుని భార్య 
రోహిణికి కూడా ఒక బాలుడు జన్మించాడు. తమరు వారిరువురికి 
సంస్కారములు చేసి నన్ను క్యతార్గుడిని 


చెయ్యండి.” అని ప్రార్ధించాడు. 


(ఈ సందర్భంలో పోతనగారు ఒక చిన్ని పద్యం రాసారు. అందులో ఉన్న 
మొదటి రెండు పదాలు “ఊరకరారు మహాత్తులు” ఈ నాటికీ 


తెలుగువారి నాలుకల మీద నాట్టమాడుతున్నాయి. 


కం॥ఊరకరారు మహాత్తు టల‘ 
గారణము మంగళములకు నీ రాక శుభంబు మాకునిజము మహాత్మా. 


నందుని మాటలు విన్న గర్లుడు ఇలా అన్నాడు. “నందా! నేను 
యదువంశమునకు పురోహితుడను. నీ వన్నమాటలు నిజమే. నాకు 
జ్యోతిశ్శాస్త్రములో మంచి ప్రవేశం ఉంది. వసుదేవుని కుమారుడు 
3 గుతున్నాడు. ఆ శిశువుకు జాతక కర్మలు చేయడంలో 
ని నీ కుమారునికి జాతక కర్మ చేయడంలోనే ఒక 


ఇబ్బంది లేదు. 5 


వసుదేవుని కుమారుడికి నీ కుమారుడికీ ఒకే నా 
జాతకకర్మలు చేస్తే నీ కుమారుని కూడా వసుదేవుని అష్టమ గర్భంలో 
పుట్టిన కుమారుడు అనుకొని కంసుడు నీ కుమారునికి ఆపద తలపెట్టే 


70 


దశమస్కంధము(మొదటి భాగము 


ప్రమాదం ఉంది. ఎందుకంటే, వసుదేవుని భార్య దేవకికి అష్టమ 
గర్భంలో ఆడపిల్ల పుట్టింది కదా! ఆమె శక్తి స్వరూపిణిగా మారి “నిన్ను 
చంపేవాడు వేరేచోట పెరుగుతున్నాడు” అని చెప్పి అంతర్జానం 
అయింది. అప్పటి నుండి కంసుడు ఆ బాలుని కొరకు వెదికిస్తున్నాడు. 
చంపడానికి ప్రయత్తాలు చేస్తున్నాడు. వసుదేవునికి దగ్గర స్నేహితులు 
ఎవరో ఆరాతీసాడు. పైగా అక్కడ ఆడపిల్ల పుట్టిన సమయంలోనే నీ 
ఇంట్లో మగపిల్లవాడు పుట్టాడు. ఆ కారణం చేత వసుదేవుని 
కుమారుడు నీ ఇంట్లో పెరుగుతున్నాడు అని కంసునికి అనుమానము 
రావచ్చు. యాదవుల పురోహితుడనైన నేను ఈ బాలురకు నామకరణం 
చేసినట్టు కంసునికి తెలిస్తే, అతని అనుమానము బలపడుతుంది. 
కంసుడు పరమ దుర్మార్గుడు. ఈ ఇద్దరి బాలురకు తీరని అపకారము 
తలపెడతాడు. ఈ ఆపద దాటే మార్గం ఎలాగా అని ఆలోచిస్తున్నాను.” 
అని అన్నాడు భర్ణుడు. 


ఆమాటలకునందుడు ఇలా అన్నాడు. “మహాత్మా! కంసుని 
వలన నాకు నా కుమారునికి అపకారము జరుగుతుంది అని తమరు 
తలిస్తే, ఈ నామకరణము రహస్యంగా జరిపించండి. నేను ఎవ్వరినీ 
పిలువను. నేను నా భార్య యశోద, వసుదేవుని భార్య రోహిణి, తమరు 
అంతే. మరోకంటికి తెలియకుండా జరిపించండి. అప్పుడు కంసునికి 
తెలిసే అవకాశం లేదు కదా!” అని అన్నాడు నందుడు. 


అసలు గర్లునికి ఈ పకారంగా రహస్యంగా నామకరణం 
చెయ్యాలని కోరిక. వసుదేవుడు కూడా ఆ మాటే చెప్పి పంపించాడు. 


కాని నందుడు యాదవుడు. ఆర్జాటం చేస్తాడు. నందుడు ఎటువంటి 


71 


శ్రీమద్భాగవతము 
ఆర్జాటం చెయ్యకుండా అతని నోటినుండే నేర్షుగా రహస్యంగా 


నామకరణం చేయించమని చెప్పించాడు గర్లుడు. 


నందుడు, యశోద, రోహిణి, గర్జుడు. ఇద్దరు బాలురు. వీరు తప్ప 
వేరెవరూ లేకుండా జాగ్రత్త పడ్డారు. గర్జుడు ఇరువురు బాలురకు 
నామకరణంచేసాడు. 


గా ఏర్హాట్లు జరిగాయి. 


“ఈరోహిణీ పుతుడు తన గుణగణములచేత అందరికీ 


చేస్తున్నాను. శారీరకంగా ఇతడు బలంగా ఉన్నాడు కాబట్టి బలరాముడు 
అని కూడా పిలుస్తారు. ఇక నీ కుమారుడు కారణ జన్ముడు. 

డు క్యృష్ణవర్ణముతో పుట్టాడు కాబట్టి కృష్ణుడు అని 
పిలువబడతాడు. ఇంకా ఈ బాలుడు చేసే పనులను బట్టి 
వివిధములైన పేర్లతో పిలుస్తారు. ఈ బాలుడు మీ గోకులములో ఉండే 
రోవులకు, గోపకులక 
కలుగజేస్తాడు. ఈ బాలుని మహిమతో మీకు అన్ని కష్టములు 

తాయి. పూర్వము దేవాసుర యుద్ధములో అసురులు 

దేవతలను ఓడించారు. అప్పుడు శ్రీహరి వారిని రక్షించాడు. కాబట్టి 


౩ గోపకాంతలకు, అందరికీ ఆనందాన్ని 


నమ్ముకున్న వారికి ఎటువంటి ఆపదలు రావు. ఇప్పుడు కూడా 
మీరు శ్రీహరిని నమ్ముకుంటే ఆ కంసుని వలన మీకు ఎటువంటి 
ఆపదలు రావు. ఈ బాలుడు గుణములలోనూ, ప్రభావములోనూ, 
సాక్షాత్తు శ్రీహరితో సమానమైన వాడు. మీరు ఈ బాలుని రక్షించండి. 
మిమ్ములను ఈ బాలుడు రక్షిస్తాడు.” అని గర్లుడు నందుడికి చెప్పాడు. 


కది 
తరువాత గరుడు వెళ్లిపోయాడు. 


72 


దశమస్కంధము(యొదటి భాగము 


అప్పటికి కృష్ణుడు, బలరాముడు. రెండు చేతులతోనూ, మోకాళ్ల 
మీద పాకుతున్నారు. ఇల్లంతా కలియ తిరుగుతున్నారు. గోపకులకు, 
గోపకాంతలకు ఆనందాన్ని కలుగజేస్తున్నారు. వర్షముతో నేలంతా 
తడిగా ఉంటే ఆ బురదలోనే అటు ఇటు పాకుతున్నారు. ఎవరైనా దారిన 
పోతుంటే వారి వెంట కొంతదూరం పాక్కుంటూ పోయి, వారు వెనక్కు 
తిరిగి చూడగానే, వెంటనే భయపడినట్టు వెనక్కు తిరిగి గబగబా 
తల్లివద్దకు పాక్కుంటూ వస్తున్నారు. ఆ విధంగా బురదలో తిరిగిన 
రాముడిని, కృష్ణుడిని యశోద ఎత్తుకొని గుండెలకు హత్తుకొని, వారికి 
తనపాలు తాగించేది. కృష్ణుడు పాలు తాగుతూ, ముందు వచ్చిన 
రెండు పళ్లతో నవ్వుతుంటే, కృష్ణుని అందమైన ముఖం చూచి 
యశోద మురిసిపోయేది. 


ఆ ప్రకారంగా పెరుగుతున్న బలరామ కృష్ణులు నడవడం 
మొదలుపెట్టారు. బుడి బుడి నడకలతో పల్లెలో వధులన్నీ తిరిగేస్తున్నారు. 
ఏధథిలో ఆవు దూడలు చెంగు చెంగున ఎగురుతుంటే వాటి 
తోకలుపట్టుకొని లాగుతున్నారు. అవి వెనక్కు తిరిగి అంబా అని అరిస్తే, 
అమ్మో అని భయపడి బుడిబుడినడకలతో వెనక్కు పరుగెడుతున్నారు. 
వీళ్ల ఆటలు చూచి వ్రజములో ఉన్న స్త్రీలు నవ్వుకుంటూ 
మురిసిపోతున్నారు. 


కుమారుల ఆకలిని గ్రహించి యశోద, రోహిణి కృష్ణుడికి, 
బలరామునికి తమ పాలు పడుతుంటారు. తల్లుల వద్ద పాలు తాగుతూ 
కేరింతలు కొట్టే బలరామ కృష్ణుల అందమైన ముఖాలు చూస్తూ 
యశోద, రోహిణి ఆనందంతో పరవశులవుతున్నారు. 


73 


శ్రీమద్భాగవతము 


ఖు Lm 
) శశి తగా అ: | 


చూచినట్టు ఉంది. వారి తేజస్లు సూర్యచందులవలె దినదిన 
ప్రవర్ధమానమవుతూ ఉంది. తల్లి ఒడిలో పడుకొని పాలుతాగుతూ కళ్లు 
మూసుకొని చిరునవ్వు నవ్వుతున్నప్పుడు ఆధ్యాత్మికానందంలో 


మునిగితేలుతున్న యోగుల లాగా కనిపిస్తారు. 


ఆచిన్ని బాలురను చూచి గోకులం అంతా తన్మయత్వంతో 
పరవశమౌతోంది. చిన్ని కృష్ణుడు వొట్టి మాటలతో అమ్మా అమ్మా 
అత్తా అంటూ పిలుస్తుంటే యశోద ఆనందసాగరంలో తేలియాడుతూ 


ఉంది. 


జనన మరణములు ఎరుగని శ్రీమన్నారాయణుడు యశోదకు 
పూటలు నేర్చుకుంటున్నాడు. సహస్రపాదుడు అనగా 


తప్పటడుగులు NT ae వం ొగు ఆడుకుంటున్న 


కృష్ణుడు, ఒంటినిండా విభూతి పూసుకొన్న పరమశివుడులా 


ముఖాన జీరాడే ముంగురులను పైకెత్తి కట్ట మ ఎత్యాల పేరుతో 
ముడివేసేది యశోద. అప్పుడు బాలకృష్ణుడు చంద్రవంక శిరస్సున 
ధరించిన శంకరునిలా కనిపించేవాడు. నుదుట పెట్టిన పొడుగాటి 


ఎరని బొట్టు శివుని మ రాడవకగ లాగా మెరిసిపోయేది. క్యష్లు 


74 


దధశమస్కంధము(యొదటి భాగము 


మెడలో వేసిన నీలమణి, గరళమును మింగిన శివుని మెడలో ఉన్న 
నల్లని మచ్చలాగా కనిపించేది. యశోదమ్మ చిన్నిక్యష్ణుని మెడలో వేసిన 
ముత్యాలవోరాలు శివుని మెడలో ఉన్న సర్హముల మాదిరి 
వేలాడుతుండేవి. ఆ ప్రకారంగా తానూ,శివుడూ ఒకటేనని, 
శివకేశవులకు భేదము లేదని లోకానికి చాటిచెబుతున్నట్టు ఉండేది 
చిన్ని కృష్ణుని రూపము. 


గుందుడు ఆ ఊరికి పెద్ద. నందుని కుమారుడు చిన్న్షికృష్ణుడు. 
అందుకని ఊరిలో ఉన్న వారంతా నందుని ఇంట్లో చేరి బాలకృష్ణునితో 
ఆడుకొనేవారు. ఇంట్లో ఏపనీ చేసేవారు కాదు. ఆ ప్రకారంగా బలరామ 
కృష్ణులు నందుని ఇంట పెరుగుతున్నారు. 


బాలక్యష్టుడు ఊరికే కేరింతలుకొడుతుంటే “ఒరేయ్‌ అరవకు. 
నోరుమూసుకొని ఉండు అని యశోద అరిస్తే, రెండు చేతులతో 
గబుక్కున నోరుమూసుకొనే వాడు. మరలా యశోద “మానాన్న రావే. 
నా కన్నరావే అని పిలిస్తే పరుగు పరుగున వెళ్లి అమ్మ ఒడిలో 
వాలిపోయేవాడు. తనతోటిబాలురను వెంటేసుకొని అందరి ఇళ్లలో 
దూరేవాడు. వాళ్ల ఇంట్లో కుండలలో ఉన్న వెన్న తినేవాడు. 
ఏమీఎరగనట్టు వచ్చి “అమ్మా ఆకలవుతూ ఉంది.బువ్వపెట్టవా” అని 
అమాయకంగా అడిగేవాడు. 


తోటి గోపబాలురతో రకరకాల ఆటలు ఆడేవాడు. “బరేయ్‌ 
మీరంతా ఆవులు. నేను ఆంబోతునూ అని రంకెలు వేస్తూ 


పరుగెత్తేవాడు. తనుబక రాయిమీదకూర్షుని మిగిలినవారిని 


75 


శ్రీమద్దాగవతము 
కిందకూచోబెట్టి రాజు, పజలు ఆట ఆడుకొనేవారు. తాను దొంగ అనీ, 
మీరంతా నన్ను పట్టుకోండి అనీ దాక్కొనేవాడు. దాగుడుమూతలు, 
ఉయ్యాల ఆటలు, బంతాలాటలు, దొంగాటలు ఇలా ఎన్నెన్నో ఆటలు 
ఆడుతూ కృష్ణుడుతన బాల్య చేష్టలతో గోకులంలో ఉండే వారికి 
నయనానందం కలిగిస్తున్నాడు. 


కృష్ణుని అల్లరి మితిమీరి పోయింది. అది గోపకాంతలు 
సహించలేకపోయారు. వారి ఓర్చు నశించింది. ఒక రోజు యశోద 


వద్దకు వచ్చి కృష్ణుని అల్లరిపనులను గురించి ఇలా చెప్పారు. 


పోతున్నామమ్మా! మా పసిబిడ్డలకు అసలే పాలు చాలవని మేము 
అల్లాడుతుంటే, నీ కొడుకు వచ్చి దూడలను విప్పి, పాలంతా దూ? శలచేత 
తాగిస్తున్నాడు. ఇంక ఆవులు పాలు ఏమిస్తాయి చెప్పు. అని ఒకామె 


ుని అల్లరి భరించలేక 


ఇం గాన 
చెప్పింది. 


మరొకామె “ఏవమ్మో యశోదమ్యూ! నీ కొడుకు మా 
కళ్లముందు పుట్టాడు. అప్పుడే దొంగతనాలు మరిగాడమ్మా! ఎత్తుగా 
ఉట్టి మీద ఉన్న వెన్షకుండలు అందుకోవాలని రోళ్లు, పీటలు,బుట్టలు 
వేసుకొని ఎక్కుతున్నాడమ్మా! మేము ఇంకా ఎత్తుగా పెడితే, కిందనుండి 
రాయి తీసుకొని కుండలను కొట్టి పాలు కారుతుంటే తాగేస్తున్నాడమ్మా! 
అదేంటమ్మా ఇలాంటి కొడుకును కన్నావు!” అని మరొకామె అడిగింది. 


“ఏవమ్మోయి! వెన్ష పెరుగు తింటే తిన్నాడు. పోతూ పోతూ 
వెన్నచేతిని నా కోడలి మూతికి రుద్దిపోయాడు. విషయం తెలియక, నా 


76 


దశమస్కంధము(యొదటి భాగము 


కోడలు వెన్న దొంగతనంగా తిన్నాదని,నా కోడలిని చితకబాదాను. నిజం 
తెలుసుకొని బాధపడ్డాను. నీ కొడుకు అల్లరితో మా ఇళ్లలో మాలో 
మాకు తగవులు వస్తున్నాయమ్మా” అంటూ మరొకామె చెప్పింది. 


“అదీకాకుండా, పక్క వాళ్ల ఇంట్లో పాలు పెరుగు తిని, ఆ 
కుండలను మా ఇంటి పెరట్లో పారేసాడు. వాళ్ల పాలు పెరుగు మేము 
దొంగిలించామని మా పక్కింటి వాళ్లు మాతో తగవుకు వచ్చారు. 
మాకు పెద్ద కొట్లాట అయింది. ఈ ప్రకారంగా మాలో మాకు 
కొట్లాటలు పెడుతున్నాడమ్మా నీ సుపుత్రుడు” అని మరొకామె మూతి 
మూడు వంకరలు తిప్పుతూ మాట్లాడింది. 


“ఏవమ్మోయి!నీ కొడుకు దేవుళ్లను కూడా తిడుతున్నాడమ్మా. 
మా ఇంట్లో ఉన్న దేవుడి బొమ్మల దగ్గరకు పోయి వ్‌ళ్లేం దేవుళ్లు. నేనే 
దేవుడిని. మీ నివేదనలు నాకే పెట్టండి అని పీట వేసుకొని నట్టింట్లో 
కూర్చున్నాడమ్మా. ఏం చెప్ప్టమంటావు” అని చెబుతుంటే యశోద తన 
కొడుకు చిలిపి చేష్టలకు పకా పకా నవ్వింది. 


యశోద అలా నవ్వుతుంటే మరొకామె ముందుకు వచ్చి 
“నవ్వింది చాలుగానీ, నేను చెప్పేది కూడా వినవమ్మా యశోదమ్మా! 
మా ఇంట్లో పెళ్లిగాని ఆడపిల్ల ఉంది కదా! మీవాడు దొంగతనంగా వెన్న 
తింటుంటే చూచి మా ఆడపిల్ల అడ్డం పోయింది. అవ్వ. చెప్పుకుంటే 
సిగ్గుచేటు. మీ వాడు మా అమ్మాయి పమిట లాగి, గుండెల మీద గిచ్చి 
పారిపోయాడమ్మా. చిన్నపిల్లవాడు చేసే పనులేనా ఇవి.” అని 
తూలనాడింది మరొకామె. 


77 


శ్రీమద్భాగవతము 


కృష్ణుడు అటుగా వెళుతుంటే సరదాగా “నీ పేరేంట్రా!”అని అడిగింది. 


కొడుకు అల్లరి.” అంటూ మరొకామె వాపోయింది. 


“అంతేనా! నిన్న నా కూతురు పెరట్లో స్మానం చేస్తుంటే, ఆమె 
బట్టలు తీసుకొని పారిపోయాడు. నా కూతురు సిగ్గు తో 
వనుకో. చిన్న పిల్లవాడి పనులు ఇవేనటమ్మా!” అని 
దెప్పిపొడిచింది మరొకామె. 


“అదేంచూసావు.నిన్న నా కూతురితో “నాతో వస్తావా. 


౫” అని అన్నాడట అని మరొకామె చెప్పింది. 


“ఒకామెకు పెళ్లిఅయి ఇంకా పిల్లలు పుట్టకపోతే, నన్ను 


పెళ్లిచేసుకోనీకు పిల్లలు పుడతారు” అన్నాడట. ఇవి పసిపిల్లవాడు 


- 


రాటలేనా ఇవి” అని మరొకామె నిలదీసింది. 


“ఏవమ్మోయి! నిన్న నా కొడుకు నిద్రవ శతుంటే, నీ కొడుకు వ 
ఆటలాడుకోడానికి రాలేదని, నా కొడుకు జుట్టును, లేగదూడ తోకకు 


ముడిపెట్టాడట. ఆ లేగదూడ మా వాడిని వీధుల్లో ఈడ్చుకొని వెళ్లింది. 
ఏం చెప్ప్టనమ్మా నీ కొడుకు ఆగడాలు.” అని చెప్పింది మరొక ఇల్లాలు. 


కొడుకు నోటినిండా వెన్న కుక్కాడట. వాడికి ఊపిరి ఆడలేదు. ఏమన్నా 
జరిగితే నీదే బాధ్యత.” అందిమరొక గొల్లవనిత. 


78 


దధశమస్కంధము(యొదటి భాగము 


“నిన్న మా ఆడపడుచు నిద్రపోతుంటే నీ కొడుకు ఒక తేలును 
తెచ్చి ఆమె మీద వేసాడట. ఆ తేలు ఆమెను కసిటిరా కుట్టింది. ఆమె 
లబోదిబోమంటూ వైద్యుడి దగ్గరకు పరుగెట్టింది. ఇవేనమ్మా 
పసిపిల్లవాడి చేష్టలు. కాస్తఅదుపులో పెట్టుకో నీకొడుకును.” అంది 


“అమ్మా యశోదమ్మ తల్లీ! నీ కొడుకు ఆగడాలు భరించలేక, 
మేము మా ఇళ్లకు తాళాలు వేసుకొని వధులో కూర్చున్నాము. అయినా 
ఊరుకున్నాడా. వేసిన తాళాలు వేసినట్టే ఉన్నాయి. ప్రతి ఇంట్లో నీ 
కొడుకు ప్రత్యక్షం అయ్యాడు. పట్టుకోబోతే పారి పోయాడు. అన్ని ఇళ్లలో 
ఉన్న వెన్న పాలు, పెరుగు మాయం అయ్యాయి. ఏమిటమ్మా ఈ 
చోద్యం. నీకొడుక్కు ఈ వయసులోనే మాయలు మంత్రాలు కూడా 


నేర్పించావా! 


ఏవమ్మోయి! మరు ఊరికి పెద్ద కావచ్చు. మీకు సంపదలు ఉ 
౦టే ఉండవచ్చు. అలాఅని చెప్పి నీ కొడుకును ఊరిమీదికి వదిలితే 
ఊరుకొనేది లేదు. ఆ!!! 


“కుయమ్మ నీ కుమారుడు మా యిండ్లను బాలుపెరుగు మననీడమ్మా! 
పోయెదమెక్కడికైనను మా అన్నల సురభులాన మంజులవాణీ! 


“ఏవమ్మోయి యశోదమ్మా!నీ కుమారుడు మా ఇంట్లో పాలు 
పెరుగు బతకనియ్యడం లేదమ్మా! మా అన్నయ్య నందుడు, మా 


గోవులమీద ఒట్టేసి చెబుతున్నాము. నీ కొడుకు పవర్తన ఇలాగే ఉంటే, 


79 


శ్రీమద్భాగవతము 


మేము ఈ గోకులము విడిచిపెట్టి పోవాలిసిందే. మాకు వేరే దారి 
లేదు.” అని గోపకాంతలు యశోదతో మొరపెట్టుకున్నారు. 


అప్పుడుయశోద వారితో ఇలా అంది. “అదేంటమా 


కన 


అంటారు. నా కొడుకు నా ఇల్లు తప్ప మరొకరి ఇంటి గడప తొక్కడు. 


అసలు మా చిన్ని కృష్ణుడికి పక్క ఇల్లు ఎలా ఉంటుందో కూడా 
తెలియదు. నా కొడుకు ఇంకా కళ్లు తెరవని పసిగుడ్డు. అమాయకుడైన 
నా చిన్షిక్యష్ణని ఇలా అల్లరి పెట్టడం ఏమన్నా బాగుందా చెప్పండి” అని 
నిష్టూరంగా మాట్లాడింది యశోద. 


ఈమెతో ఏమి చెప్పినా లాభం లేదని, విసుక్కుంటూ 
ు గోపకాంతలు. గోకులంలో ఉన్న గోపకాంతలు 


అందరూవచ్చి తన కుమారుని అల్లరి గురించి ఏకరువు పెట్టినప్పుడు, 


వారిని సముదాయించడానికి ఏదో వారితో అలా అన్నదే కాన్‌, 

వంక కోపంతో చూచింది. కృష్ణుడు మాత్రము ఏమీ ఎరగని వాడివలె, 
అమాయకంగా మొహం పెట్టాడు. చిరునవ్వు నవ్వాడు. గబగబా వెళ్లి 
తల్లి ఒడిలో పడుకొని, అమ్మ ఒడిలో మొహం దాచుకున్నాడు. యశోద 
కోపమంతా చప్పగా చల్లారిపోయింది. ఇంకేం చేస్తుంది యశోద. 


కొడుకు తల నిమురుతూ “అలా చేయకూడదు కన్నా! తప్ప 


కదూగఅంటూ అనునయించింది. 


బక రోజు బలరాముడు 


, ఇంకా గోప బాలురు యశోద వద్దకు 


గబగబా బాలకృ్యష్ణు॥ 


దధశమస్కంధము(యొదటి భాగము 


పట్రుకుంది. 
1 
“ఎందుకు మట్ని తింటున్నావఅని గదించి అడిగింది. 


“నేను మట్టి తినలేదు” అన్నట్టు తల అడ్డంగా ఊపాడు 


“నీ అన్న బలరాముడు, నీ స్నేహితులు చెబుతున్నారు కదా 
నువ్వు మట్టితిన్నావని. ఎందుకు తిన్నావు” అని మరలా అడిగింది 
యశోద. 


అప్పుడు కృష్ణుని జవాబు పోతన గారు మనోహరంగా చెప్పారు. 


శా॥అమ్మా మన్నుదినంగ నే శిశువునో? యాకొంటినో? వెజ్దినో? 
నమ్మంజూడకు వరిమాటలు మదిన్నన్నీవు కొట్టంగవీ 
రిమ్మార్గమ్ముఘటించి చెప్పెదరు కాదేనిన్‌ మటియాస్యగం 
ధమ్మాఘ్రాణము సేసి నా వచనముల్‌ దప్పైన దండింపవే. 


అమ్మా! మట్టి తినడానికి నేనేమన్నా పారాడే పసివాడినా! 
వెరివాడినా! లేక ఆకలితో ఉన్నానా! ఇప్పుడేగా కడుపు నిండా పాలుతాగి 
వెళ్లాను. ఇంకా మట్టి ఎందుకు తింటాను. అమ్మా వళ్ల మాటలు 
నమ్మకు. వీళ్లంతా నన్ను ఎలాగైనా నీ చేత కొట్టించాలని చూస్తున్నారు. 
అందుకే నా మీద చాడీలు చెబుతున్నారు. కావాలంటూ నా నోరు 
తెరుస్తాను. నానోరు వాసన చూడు.మట్టి వాసన వస్తుందేమో! నీ నోరు 


81 


శ్రీమద్భాగవతము 
మట్టి వాసన వస్తే నీ ఇష్టం వచ్చినట్టు కొట్టు.” అని అన్నాడు క్యష 


ఇదేదో బాగానే ఉందనిపించింది యశ్‌ 
“సరే అలాగేనోరుతెరువు” అంది యశోద. 


యశోదకు కృష్ణుడి నోటిలో మట్టి కనపడలేదు. 


అనంత విశ్వం కనపడింది. 
కం॥ఆ లలితాంది కనుంగోొనె బాలుని మ 


ంఖమందు జలధిపర్వతవనభూ 


గుక్కులు, సముదములు, వాటి మధ్యద్విపములు, భూమి, 
పర్వతములు, అడవులు, వీచే గాలి, కురిసే వర్షము, మండే అది వెలిగే 


ఆరి 


సూర్యుడు, చంద్రుడు, పారే జలములు, మిలమిలమెరిసే నక్షత్రములు, 


CY 


న లు, 


లు, తన్నా ్మాత్రలు, ద రో 
ములు, వాటి అహంకారములు, పత చేసే 
సమస్తకర్శలు, ఒకటేమిటి ఈ అనంత విశ్వం అంతా కృష్ణుని నోటిలో 
ప్రత్యక్షం అయింది. మరొక అద్భుతంఏమిటంటే నంద గోకులంలో తన 
ఎందు, కృష్ణుడి నోట్లోకి చూస్తున్న యశోద కూడా ఆమెకు 
కనపడింది. యశోద ఆశ్చర్యపోయింది. వివశురాలయింది. 


ఇంథయ ము 


సత్వ,రజస్తమోగుణ 


ఇంటి మ 


82 


దశమస్మ్కంధము(మొదటి భాగము 


మ॥కలయో! వైష్టవమాయయో! యితర సంకల్తార్థ్ధమో! సత్యమో! 
తలపన్‌ నేరక యున్నదాననొ! యశోదాదేవి గానో! పర 
స్రలమో! బాలకుడెంత! యీతని ముఖస్టంబై యజాండంబు ప 


జ్వలమై యుండుటకేమి హేతువొ! మహాశ్చర్యంబు చింతింపగన్‌॥ 


ఆ బాలమాతుడైనబాలునిముఖమందు విశ్వమెల్ల నెట్లు వెలసియుండు 
బాలుభంగి నితడు భాసిల్లుగాని సర్వాత్ముడాదివష్టుడగుట నిజము॥ 


ఆ॥ఏ మహాత్మువలన నీ విశ్వరూపంబు గానబడిన బుద్ధి కంపమయ్మె 


నా మహాత్తు విష్ణు నఖిలలోకాధారు నార్తులెల్ల బాయ నాశయింతు.॥ 


“ఇది కలా! నిజమా! లేక నా మతిభ్రమణమా! నేనేమన్నా 
కలగంటున్నానా! లేక ఏదైనా మాయ నన్ను ఆవహించిందా! లేక వేరే 
ఏమన్నా భ్రాంతి నన్ను ఆవహించిందా! ఇది నిజమేనా! ఏమీ అర్థం 
కావడం లేదు. అంతా మాయగా ఉంది. అసలు నేను యశోదనేనా! 
ఇది మా ఇల్లేనా! లేకపోతే ఈ చిన్ని బాలుడెంత! వడి నోటిలో 
బ్రహ్మాండము కనపడటం ఏమిటి? దనికి కారణం ఏమై ఉంటుంది? 
ఆలోచించేకొద్దీ మహదాశ్చర్యంకలుగుతూ ఉంది. 


ఓ దేవుడా! నన్ను రక్షించు. ఓ దేవా! నీవు తర్మమునకు 
అందవు. ఈ సకల జగత్తుకు నీవే ఆశ్రయము. నీ వలననే ఈ జగత్తు 
పుట్టి, పెరిగి, నీలో లయం అవుతూ ఉంది. అట్టి నీ పాదములకు 
నమస్కరిస్తున్నాను. నా కేమీ అర్హం కావడం లేదు. నీవే నన్ను 
రక్షించాలి” అని ఆ శ్రీహరిని మనసులో ప్రార్థించింది యశోద. 


83 


శ్రీమద్దాగవతము 


హత్తుకునేటట్టు వర్ణించారు. “ఊరకరారు se అనే పదాల 
మాదిరి, పద్యంలోని మొదటి రండు పదా 


ఇంతలో కృష్ణుడు చటుక్కున నోరుమూసాడు. యశోదను 
ఆవరించిన మాయ తొలగిపోయింది. తాను యశోద, వీడు 
నాకొడుకు చిన్ని కృష్ణుడు అనే మోహంలో పడిపోయింది. తాను 
శయింది. కొడుకుమీద వాత్సల్యంతో కృష్ణుని 


కాడు. వేదముల చేత, ఉపనిషత్తులచేత, యోగః 
శాస్త్రములచేత కీర్తించబడే ఆ శ్రీమహా 
పుట్టలేదు కదా!” అని అనుకొంది.” అని శుకుడు కృష్ణుని బాల్యలీలలను 
గురించి చెబుతుంటే, పరీక్షిత్తు ఇలా అడిగాడు. 


విష్ణువే నా కుమారుడుగా 


ఇడులోకములను, పుట్టించి, పెంచి, లయం 


“మునీందా! మ 


కృష్ణుడు దేవకీ వసుదేవులకు జన్మించి నప్పటికినీ, వారు కృష్ణుని 


బాల్ల కీడలను చూచి ఆనందించే భాగ్యానికి నోచుకోలేదు. ఆ అద్యష్టం 


న్నారో కదా! అంతేకాదు, 


84 


దశమస్మ్కంధము(మొదటి భాగము 


అయాచితంగా యశోదానందులకు దక్కింది. ఈయశోదా నందులు 
పూర్వజన్మలలో ఏదో పుణ్యం చేసుకొని ఉంటారు. అందుకే ఈ జన్మలో 
వారికి ఈ భాగ్యం దక్కింది.” అని అన్నాడు. దానికి శుకమహర్షి ఈ 
విధంగా సమాధానం చెప్పాడు. 


“ఓ పరీక్షిత్‌ మహారాజా! అష్టవసువులలో ద్రోణుడు అనేవాడు 
ఒకడున్నాడు. వాడు ఒక రోజు భార్యతో కలిసి బ్రహ్మదేవుని దర్శనానికి 
వెళ్లాడు. బ్రహ్మదేవుడు వారిని చూచి “మీరు కొంతకాలము మానవ 
లోకంలో జన్మించవలసి ఉంటుంది. సిద్ధంగా ఉండండి” అని అన్నాడు. 
దానికి ద్రోణుడు, ఆయన భార్య ఇలాఅన్నారు. “తమరి ఆజ్ఞ 
శిరసావహిస్తాము. కాని ఒక విన్నపము. మేము మానవలోకంలో 
ఉండగా, మాకు దేవదేవుడు అయిన శ్రీహరిమీద అనంతమైన భక్తి 
కలిగేటట్టు అనుగ్రహించండి. ఎందుకంటే శ్రీహరి మీద భక్తి ఉంటే, 
దుర్భరమైన మానవజన్మ సంతోషదాయకమవుతుంది.” అని అన్నారు. 
దానికి బ్రహ్మ నవ్వి “ అసలు ఆ పనిమీదనే మ్‌ ఇద్దరినీ భూలోకంలో 
జన్మించమని చెప్పాను. మీకోరిక తప్పకుండా నెరవేరుతుంది. సాక్షాత్తు 
న మానవునిగా జన్మించబోతున్నాడు. ఆయనను పెంచి 
పెద్దచేసే బాధ్యతను మీకు అప్పగిస్తున్నాను. మీరే శ్రిమహావిష్షువుకు 
పెంపుడు తల్లి, తండి అవుతారు.” అని అన్నాడు. 


ఆ కారణం చేత ద్రోణుడు అనే వసువు నందుడుగానూ, 
ఆయన భార్య ధర యశోదగానూ జన్మించారు. ఆ కారణం చేత, 
కృష్ణుడు దేవకీ వసుదేవులకు జన్మించినా యశోదానందుల వద్ద 
పెరిగాడు. 


85 


శ్రీమద్భాగవతము 


గోపకులను, గోపకాంతలను ఆనంద పారవశ్యంలో టఉలలాడిస్తున్నాడు.” 


—o 


అని శుక మహర్షి పరీక్షిత్‌ మహారాజుకు కృష్ణలీలలను వినిపిస్తున్నాడు. 


దశమస్కంధము ఎనిమిదవ అధ్యాయము సంపూర్ణము 
ఓం తత్సత్‌ ఓం తత్సత్‌ ఓం తత్షత్‌ 


తొమ్మిదవ అధ్యాయము. 


శుక మహర్షి పరీక్షిత్‌ మహారాజుకు శ్రీకృష్ణుని బాల్య లీలలను 
ఈ విధంగా పుస 

“కు పరీక్షిత్‌ మహారాజా! ఒక రోజు యశోద తన 
పరిచారికలను వేరే పనుల మీద పంపింది. తను మాత్రం కుండలో 
పెరుగు పోసి కవ్వంతో చిలుకుతూ ఉంది. అలా చిలుకుతుంటే వెన్న 
పైకి తేలుతూఉంది. ఇంతలో చిన్ని కృష్ణునికి ఆకలి అయింది. “అమ్మా 
అమ్మా పాలు ఇవ్వవా” అంటూ తల్లి ఒడిలోకి చేరాడు. “ఉండరా 
ఇస్తాను. ఈ కాస్త వెన్న తీసిన తరువాత ఇస్తాను” అని చిలుకుతూ 
ఉంది యశోద. యశోదను చిలకనివ్వకుండా కృష్ణుడు కవ్వం గట్టిగా 
కు ఇప్పుడే పాలు కావాలి” అంటూ మారాం 


86 


దధశమస్కంధము(యొదటి భాగము 


“అబ్బబ్బ మరీ అల్లరి పిల్లాశయిపోతున్నాడమ్మా మా గారాలపట్టి” 
అంటూచిలకడం ఆపి కృష్ణుడిని ఒడిలోకి తీసుకొని పాలు ఇస్తూ ఉంది 
యశోద. ఇంతలో పొయ్యి మీద పాలు పొంగిపోవడం చూచింది. 


“అమ్మో పాలు పొంగిపోతున్నాయి కాస్త ఉండరా!” అంటూ కృష్ణుని 
బడిలోనుండి దింపి కింద కూర్చోపెట్టి పాలు పొయి మీది నుండి 


దింపడానికి వెళ్లింది. 


తనకు పాలు ఇవ్వడం సగంలో ఆపినందుకు కృష్ణునికి పిచ్చి 
కోపం వచ్చింది. పక్కనే ఉన్న కవ్వం తీసుకొని చిలుకుతున్న కుండను 
ఠపీమని కొట్టాడు. ఆ కుండ పగిలిపోయింది. కుండలో ఉన్న పెరుగు 
వెన్న కింద ఒలికి పోయింది. అక్కడే కూర్చుని కింద బలికి పోయిన 
వెన్నను తింటున్నాడు కృష్ణుడు. 


యశోద పాయ్యి మీది నుండి పాలు దింపి మరలా వెన్న 
చిలుకుదామని వచ్చింది. పగిలినకుండ కనపడింది. తల్లి వస్తున్న 
అలికిడి విని కృష్ణుడు అక్కడి నుండి మెల్లగా జారుకున్నాడు. ఇదంతా 
తన పుత్రరత్నం కృష్ణుడి పని అని తెలుసుకుంది యశోద. ఒక పక్క 
కోపం, మరొక పక్క నవ్వు వచ్చాయి యశోదకు. ఇంతకూ ఈ వెన్న 
దొంగ ఎక్కడ ఉన్నాడా అని వెతికింది. 


మరొక గదిలో ఉట్టి మీద దాచిపెట్టిన వెన్న కుండను, అక్కడే 
ఉన్న రోటిమీదికి ఎక్కి, కిందికి దింపి కుండలో ఉన్న వెన్నను కోతులకు 
పెడుతున్నాడు. కోతులను మేపుతున్న కృష్ణుని చూచింది యశోద. ఇంక 
లాభం లేదు. వీడిని దండించాలి లేకపోతే దారికి రాడు అని 


87 


శ్రీమద్భాగవతము 


అనుకొంది. పక్కనే ఉన్న కర్ర తీసుకుంది. తనను తన్నడానికి 
కర్రపట్టుకొని వస్తున్న అమ్మను చూచి భయంతో రోలు దిగి 


యోగులు ఎంత తపించినా దొరకని ఆ 
పరమాత్మను పట్టుకోడానికి ౦ ుశోద కర్ర తీసుకొని కృష్ణుని వెంట 
పరుగెత్తింది. ఒక పక్క జుట్టు ముడి ఊడివోళ ఏంటే, అలాగే జుట్టు ముడి 
వేసుకుంటూ కృష్ణుని పట్టుకోడానికి యశోద పరుగెత్తింది. ఇంక 
పరుగెత్త లేక ఆగిపోయాడు కృష్ణుడు. కాటుక పెట్టిన కళ్లను 
నులుముకుంటూ బుంగమూతి పెట్టుకొని ఏడుస్తున్నాడు కృష్ణుడు. 


నవ్వితే కొడుక్కు భయం ఉండదని, క్య ముగు ౮ 
కర్రతో బెదిరించసాగింది. 


తింటున్నారా. తిన్నది చాలక కోతులను కూడా మేపుతున్నారు. పాప 
తమరికి దొంగతనంగా వెన్న తినడమే తెలియదు. తమంతటి బుద్ధి 
మంతులు లేనట్టు అమాయకంగా 


లీ 


మొహం పెట్టారు. అవునా! 


ఒరేయ్‌! ఎలారా నీతో వేగేది. పట్టుకుందామంటే దొరకవు. 
ొరక్కుండా పరుగెడతావు. నిన్ను పట్టుకోవడం పెద్ద పనికాదు తెలుసా! 


ఈ ఊరిలో గోపికలు అందరూ నువ్వు వ? వ అంటారు. 


దధశమస్కంధము(యొదటి భాగము 


అదికాదురా! నీకెందుకురా ఈ తిరుగుళ్లు! ఒక్కచోట బుద్దిగా ఉండవు 
కదా! నీ అల్లరికి హద్దు లేకుండా పోతోంది. ఒక్కక్షణం ఏమారితే చాలు 
ఏదో ఒక తుంటరిపని చేస్తావు. నిన్ను ఇలా కాదు. ఈ రోటికి కట్టేస్తేగానీ 


కుదురుగా ఉండవు.” అని కృష్ణుని కట్టడానికి తాడు కోసరం అటు 
ఇటు చూడసాగింది. 


పక్కనే ఒక తాడు కనపడింది యశోదకకు. ఆ తాడును 
తీసుకొని ముందు రోటికి కట్టింది. తరువాత కృష్ణుని నడుము చుట్టు 
చుట్టింది. తాడు రెండు అంగుళాలు పొడవు తక్కువయింది. మరొక 
తాడు తీసుకొని ఆ తాడుకు కట్టింది. మళ్లి కృష్ణుడి నడుముకు 
చుట్టింది. ఇంకా రెండు అంగుళాలు తక్కువగా ఉంది. ఎన్ని తాళ్లు 
తెచ్చిముడి వేసినా ఇంకా రెండు అంగుళాలు తక్కువ అవుతూ ఉంది. 
యశోద అవస్థ చూచి అక్కడ చేరిన గోపకాంతలు పకా పకా 
నవ్వుతున్నారు. తన అవస్ట చూచి యశోదకు కూడా నవ్వు వచ్చింది. 
కృష్ణుని కట్టడానికి పడిన శ్రమకు యశోద ఒళ్లంతా చెమటతో 
తడిసిపోయింది. 


తల్లి అవస్థ చూచాడు కృష్ణుడు. ఇంక చాలనుకొని “అమ్మా! 
అమ్మా! నన్ను కట్టమ్మూ! ఇదిగో తాడు.” అంటూ పక్కనే ఉన్న తాడును 
యశోదకు అందించాడు. అమ్మ ముందు బుద్ధిగా నిలబడ్డాడు. అప్పటి 
దాకా చాలని తాడు సరిగా కృష్ణుడు నడుము చుట్టు చుట్ట కట్టడానికి 
సరిపోయింది. యశోద చిన్ని కృష్ణుని రోటికి కట్టేసింది. 


89 


శ్రీమద్భాగవతము 


“ఇంక ఎక్కడికి పోతావో చూస్తాను” అని బెదిరించి పనులు 


ఓ పరీక్షిత్‌ మహారాజా! శ్రీహరి భక్తపరాథినుడు, భక్తులకు 
ఎల్లప్పుడూ వశుడు అవుతాడు, భక్తి అనే పాశములకు కట్టు బడతాడు 
అని కృష్ణుడు తన బాల్య క్రీడల ద్వారా నిరూపించాడు. యశోదకు 
పట్టిన అద్యష్టము బ్రహ్మ,శివుడు మొదలగు దేవతలకు కానీ, సాక్షాత్తు 
లక్ష్మీదేవికి గానీ లభించలేదు అంటే అతిశయోక్తి కాదు. పరమాత్మ భక్తికి 
కట్టుబడినట్టు దేహాభిమానము కల వారికి కానీ, తాపసులకు గానీ, 


ఆత్మజ్ఞానులకు 


ఆ పకారంగా యశోద కృష్ణుని రోటికికట్టి, ఇంటి పనులు 


రూపంలో నిలిచి ఉన్న నలకూబరుడు, మణిగీవులను చూచాడు 


దశమస్కంధము తొమ్ము దవ అ అధ్యాయము సంపూర్ణ ము 
ఓం తత్సత్‌ ఓం తత్సత్‌ ఓం తత్సత్‌ 


90 


దధశమస్కంధము(యొదటి భాగము 


శ్రీమద్భాగవతము 
దశమస్మ్కంధము 
పదవ అధ్యాయము. 


ఇప్పుడు పరీక్షిత్‌ మహారాజుకు ఒక సందేహము వచ్చింది. 


“మహాత్మా! నలకూబరుడు, మణిగ్రీవుడు కుబేరుని 
కుమారులు కదా! వారికినారదుడు శాపం ఎందుకు ఇచ్చాడు. 
శుద్ధసత్వగుణసంపన్నుడైన నారదుడికి కోపం కలిగించే పని వారు 
ఏం చేసారు? ఈ విషయాలన్నీ నాకు వివరంగా తెలుపండి.” అని 
అడిగాడు. 


శుక మహర్షి ఈ విధంగా చెప్పసాగాడు. “ఓ పరీక్షిత్‌ 
మహారాజా! నలకూబరుడు, మణిగ్రీవుడు కుబేరుని కుమారులు. తాము 
కుబేరుని కుమారులమని, లోకంలో ఉన్న అందరి కన్నా ధనవంతుల 
మనీ, అందగాళ్లమనీ, వారికి అంతులేని గర్వము. పైగా వారు 
మహాశివునికి అనుచరులుగా నియమంపబడారు. 


ఆ పదవి లభించేటప్పటికి వారిగర్వము మితిమ్‌రింది. ఎవరినీ 
లెక్కచేసేవాళ్లు కాదు. ప్రతిరోజూ జంతువులను వేటాడటం, మద్యము 
సేవించి, స్త్రీలతో ఆడుతూ, పాడుతూ, విహరించడం వారికి 
నిత్యక్యత్యము అయిపోయింది. ఒకరోజు వారు వేటాడి, అలసిపోయి, 
స్త్రీలతో మద్యం సేవించి, అక్కడే ఉన్న సరోవరములో బట్టలన్నీ విప్పేసి 
నగ్నంగా స్నానం చేస్తున్నారు. 


91 


శ్రీమద్భాగవతము 


ఇంతలో నారద మహర్షి అటుగావచ్చాడు. నలకూబరుడు, 
మణిరీవునితో ఉన్న సీలుసిగ్గు పడి, గట్లు మీదికి వళ్ళి బటలు 
శ 23 ౧ లు అ 


కట్టుకున్నారు. కాని నలకూబరుడు,మణిగీవుడు నారద మహర్షివచ్చినా 


లెక్కచేయకుండా అలాగే నగ్నంగా జలకాలాడుతున్నారు.. తనముందు 


సిగ్గులేకుండా దిగంబరంగా జలకాలాటలు ఆడుతున్న ఆ 
మదోన్మత్తులను చూచాడు నారదుడు. వారితో ఈ విధంగా ఉన్నాడు. 


“కు యక్షకుమారులారా! పురుషులకు వారు నేర్చుకున్న విద్య 
వలన, వారు పుట్టిన మంచి కు వలన కొంచెం గర్వము కలగడం 
) వారి నాశనానికి కారణం కాదు. కానీ 
మీరు, మీకు ఉన్న పదవి వలనా, ధనమ 


లము 


సహజం. అటువంటి గర్వమ 


౩ వలనా గర్వించారు. ఎవరినీ 


ఎవడి కైనా ధనం అపరిమితంగా ఉంటే వాడికి స్తీసంభోగము 
జూద వ్యసనము, మద్యపానము వెంటనే అలవడతాయి. మీమాదిరి 
ధనమదం కలిగిన వాడు ఎవరినీ లెక్కచేయడు. ఎటువంటి పాడు పని 
చేయడానికైనా వెనుదీయడు. తాము శాశ్వతంగా ఈ లోకంలో 
ఉంటాము అనుకొని తమ వినోదం కొరకు, తమ ఆహారం కొరకు 


అకారణంగా మృగములను ఎట 


జీవించి ఉన్నంతవరకు ఎంత ఉన్నతంగా జీవించిందో, 
కీర్తంపబడిందో, అదేశరీరము, మరణించిన తరువాత మట్టిలో 
కలిసిపోతుంది. కిమికీటకములకు ఆహారము అవుతుంది. లేక అగ్నికి 


92 


దశమస్మ్కంధము(మొదటి భాగము 


ఆహుతి అవుతుంది. ఇటువంటి అశాశ్వతమైన శరీరాన్ని పోషించడం 
కోసరం, త్యప్తిపరచడం కోసరం మానవుడు సాటి మానవులను, 
జంతువులను చంపడానికి కూడా వెనుకాడడు. ఇటువంటి జీవహింస 
చేయడం వలన వారు మరణం తరువాత నరకానికి పోతారు. 


ఓ నలకూబర, మణిగ్రీవులారా! ఈ శరీరము నాది నాది 
గర్విస్తున్నారు కదా! నా బోటి వారిని కూడా లెక్కచేయడంలేదు కదా! 
మరి ఈ శరీరము ఎవరిది? ఈ శరీరం నీకు ఎవరిచ్టూరు? ఈ 
శరీరం నీకు జన్మనిచ్చిన తండిదా! నవమాసాలు మోసిన తల్లిదా! ఆ 
తల్లిని కన్న తండ్రిదా! నీకు అన్నం పెడుతున్న అన్నదాతదా! నీతో 
పనిచేయించుకుంటున్న యజమానిదా! లేక నీవు చనిపోయిన 
తరువాత నిన్ను దహనం చేసే కాటికాపరిదా! 


మీకు తెలుసో లేదో! ఈ శరీరము ప్రకృతి నుండి పుట్టింది. ఆ 
ప్రకృతిలోనే కలిసిపోతుంది. అందువలన ఈ శరీరం ఎవరిటి కాదు! 
ఎవరిటి కాని ఈ శరీరం కోసరం ఇంతటి గర్వము, మదము 
అవసరమా! ధనమదము చేత గర్వించిన వాడికి తగినమందు వాడి 
దగ్గర ఉన్న ధనాన్ని లాక్కోవడం. వాడికి దుర్భర దారిద్యం 
పసాదించడం. 


దారిద్యము మానవుని గర్వమును పోగొట్టి, అతనికి 
తనేమిటో, తాను ఆచరించ వలసిన ధర్మమేమిటో తెలియజేస్తుంది. 
దారిద్దమును అనుభవించే వ్యక్తి, సాటివ్యక్తి ప్రాణములను తన 
ప్రాణముల మాదిరిగానే భావిస్తాడు. అతడు అకారణంగా 


93 


శ్రీమద్భాగవతము 


జీవహింసచేయడు. 


కష్టములను అనుభవించేవాడికే సాటి 
గురించి తెలుస్తుంది. ధనమదంతో విరవీగేవాడికి, జీవితంలో కష్టము 
అంటే తెలియని వాడికి, కష్టజీవుల కష్టాలు తెలియవు. ముల్లు 
గుచ్చుకుని బాధ అనుభవించిన వాడికే, సాటి వాడికి ముల్లు 


యుకుంటే ఎంత బా 


మానవుల కష్టముల 


ధ పుడుతుందో అర్ధం అవుతుంది. అసలు 


ముల్లుగుచ్చుకున్న వాడి బాధ ఏం తెలుస్తుంది? 


వస్తుంది. అహంకారము నశిస్తుంది. సహజంగా వాడు అన్నమునకు 
వస్రములకు అలమటిస్తుంటాడు. అన్న వస్రములకు వాడు పడే కష్టాలే 
వాడు చేసే గొప్ప తపస్సు ఆ తపస్సే వాడిలో ఉన్న గర్వాన్ని పోగొట్టి వాడిని 


దరిద్రం 


ర్లంలో నడిపిస్తుంది. 


ఎల్లప్పుడూ ఆకలితో బాధపడేవాడు, అన్నంకోసరం 
ఆరాటపడేవాడు, ఎటువంటి ఉద్వేగములకు లోను కాడు. వాడి 
బుద్ధిస్థిరంగా ఉంటుంది. వాడికి సాటి మనుషుల కష్టసుఖాలు 
తెలుస్తాయి. అటువంటి వాడికి సాటి మనుషులను కాన్‌, 
కానీ హింసించవలెనని ఆలోచనే ఉండదు. లోకంలో ఉండే 
వారినందరినీ సమంగా చూచే సాధువులు కూడ 


94 


దశమస్కంధము(యొదటి భాగము 


ఎల్లప్పుడూ ఏ కాగ్రచిత్తంతో భగవానుని పాదపద్మములను 
సేవించే సాధువులకు, ధనవంతులతోనూ, దుర్దనులతో సహవాసం 
చేసేవారితోనూ, అన్నిటినీ తేలిగ్గా తీసుకొనేవారితోనూ, దుష్టులతోనూ, 
సాంగత్యం పెట్టుకుంటే ఏమి ప్రయోజనం ఉంటుంది. 


ఓ మణిగ్రీవ నలకూబరులారా! మీరు ఇరువురూ 
ధనమదాంధులు. మీరు కుబేరుని కుమారులమని, ధనము, పదవి 
ఉన్నాయనే గర్వంతో విర్రప్‌గుతున్నారు. అభికాకుండా మీరు మద్యపాన 
మదోన్మత్తులు.మ్‌రు వేటయందు, విషయవాంఛభలయందు, 
స్తీసంభోగమునందు విపరీతమైన కోరిక ఆసక్తి కలవారు. మీకు 
ఇంద్రియనిగ్రహము, మనో నిగ్రహము లేదు. మీరు అజ్ఞానము అనే 
అంధకారంలో పడి కొట్టుకుంటున్నారు. 


మిమ్ములను ఈ అజ్ఞానము నుండి బయటకు లాగి మీకు 
జ్ఞానమార్గమును ఉపదేశింపదలిచాను. మీరు లోకపాలకుడైన 
కుబేరుని కుమారులు. ఎంతో ఉన్నతంగా ఉండవలసిన వారు. కాని 
మీరు మద్యపానము చేసి, స్తీవ్యామోహంలో పడి, మీకు ఒంటి మీద 
దుస్తులు ఉన్నాయో లేవో కూడా తెలుసుకోలేని ఉన్మత్తస్టితిలో ఉన్నారు. 
ఆకారణం చేత మీరు అలాగే జడులుగా, కదలకుండా, చెట్లవలె పడి 


ఉండండి. 
మీకు, చేసిన పాపము అనుభవిస్తున్నాము అని 
తెలియడానికి మీకు పూర్వజన్మస్మ్యతి ఉంటుంది. ఆ పకారంగా నూరు 


దివ్వ సంవత్సరములు వ్యక్షములుగా పడి ఉండండి. 


95 


శ్రీమద్దాగవతము 


ీకృష్ణుని పాద స్పర్శతో మీకు నిజరూపం వస్తుంది. మరలా మీరు 
యధాప్రకారంగా దే దేవత్వమును పొందుతారు.” అని మణిగ్రీవ, 
కూబరులను శపించి, నారదుడు తన దారిన తాను వెళ్లి వోయాడు. 
రపము మెరకు మ ణిగ్రీవ, గులకూబరులు మ ద్దిచెట్టుగా పడి 


నారదుని మాటలు నిజం చేయడానికి కృష్ణుడు తన పొట్టకు 
కట్టబడిన రోటిని ఈడ్చుకుంటూ ఆ మద్దివ్యక్షముల వద్దకు 
వెళ్లాడు.[(దామ అంటే తాడు, ఉదరము అంటే వొట్టి. 


కట్టబడిన వాడు కాబట్టి కృష్ణుడు దామోదరుడు అనికి 


దశమస్కంధము(యొదటి భాగము 


వారిలో ఉన్న అహంకారమునకు, వారి ఇందియములకు ఈశ్వరుడవు. 
సర్వవ్యాపి అయిన విష్ణుస్వరూపము నీవే! నీకు నాశము లేదు. 


ఓ దేవా! నీవు కాలస్వరూపుడవు. త్రిగుణములతో కూడిన ఈ 
పక్యతి నీస్వరూపమే. నీవు అన్నిభూతములలో అంతర్యామిగా 
వెలుగుతున్నావు. నీవు పరబ్రహ్మ స్వరూపుడవు. అట్టినీకు నమస్కారము. 
సామాన్యమానవులకు సాధ్యం కాని విధంగా మత్సకూర్మవరాహ 
మొదలగు అవతారములను ధరించి, బలపరాక్రమములను 
ప్రదర్శించి, మహిమలను చూపుటచే సామాన్య జనులు నీ అవతార 
మహిమల గురించి కీర్తిస్తున్నారు. ఓ దేవా! నీవు సకలశుభములను 
పసాదించేవాడివి. ఈ లోకములో ఉన్న మానవులకు సకల సంపదలు 
ప్రసాదించడానికి, మోక్షమును ఇవ్వడానికి మానవ రూపంలో 
కృష్ణుడిగా అవతరించావు. దామోదరుడుగా మాకు దర్శనంఇచ్చావు. 
మాకు శాపవిమోచన కలుగచేసావు. 


పరమ కల్యాణమూర్తీ! పరమమంగళాకారా! వాసుదేవా! 
శాంతస్వరూపా! యాదవకులతిలకా! నీకు నమస్కారము. నారద 
మహాముని దయ వలన మాకు నీ దర్శనభాగ్యంకలిగింది. మేము 
పరమశివుని సేవకులము. మేముఇక్కడినుండి పరమశివుని సేవకు 
వెళ్లడానికి మాకు అనుమతి ప్రసాదించు. మా వాక్కు ఎల్లప్పుడూ నీ 
గుణగణములను కీర్తిస్తూ ఉండాలి. మా చెవులు నీ లీలల గురించి 
వింటూ ఉండాలి. మా చేతులు నీకు పీతి కలిగే పనులు చేస్తూ 
ండాలి. మా మనస్సుఎల్లప్పుడూ నీపాదపద్మములను స్మరిస్తూ ఉండాలి. 
మా తల ఎల్లప్పుడూ నీకు నమస్కరిస్తూ ఉండాలి. మా కళ్లు సదా నిన్ను 


97 


శ్రీమద్భాగవతము 


సేవిస్తూ, నిన్నుపూజిస్తూ ఉండే నాధుజనులను దర్శిస్తూ ఉండాలి. 
ఆవిధంగా మమ్ములను 


అనుగ్రహించు.” అని వేడుకున్నారు నలకూబర, 


పకారంగా శ్రీమహావిష్ణువును స్టోతము చేసిన మణిగీవ, 
నలకూబరులతో కృష్ణుడు ఇలా అన్నాడు. 


“నారదుడు మీకు శాపం ఇచ్చి మీకు ఎంతో మేలు చేసాడు. 
మీలోని ధనమదమును, అహంకారమును పోగొట్టాడు. మీలోని 
అజ్ఞానం తొలగి 
మీకు శాపవిమోచన కలుగచేసాను. సూర్యుడు రాగానే చీకట్లు 
తొలగిపోయినట్టు, నా దర్శనము చేత మీ గర్వము, మదము, 
అనే అంధకారము తొలగిపోయింది. 


యింది. ఇదంతా నాకు ముందే తెలుసు. అందుకే 


అజాగుయు 
అజ్ఞానమ 


, మణిరీవ, నలకూబరులారా! ఇంక మీరు మీ గ్యృహములకు 
వెళ్లండి. ఇంకెప్పుడు గర్వమునకు, మదమునకు లోనుకాకండి. 
అందరినీ మీతో సమానంగా చూ? 


ండి.” అని పలికాడు కృష్ణుడు. 


దిక్కుగా వెళ్లిపోయ రు.” అని శుకమహర్షి పరీక్షిత్‌ న యాలు 
మణిగ్రీవ, నలకు 


బరుల వృత్తాంతమును వినిపించాడు. 


న ము 


ప తత్తతరి ఓం pos ఠం తత్లత్‌ 


98 


దశమస్కంధము(యొదటి భాగము 


పదకొండవ అధ్యాయము. 


“ఓఏ పరీక్షిత్‌ మహారాజా! రెండు పెద్ద మద్ది చెట్లు దబ్బున పడ్డ 
శబ్దం విని గ్రామంలో ఉన్న వారంతా పరుగు పరుగున అక్కడకు 
వచ్చారు. కూకటి వేళ్లతో సహా లేచి పడి ఉన్న మద్దివ్యక్షములను 
చూచారు. వాటి మధ్య కృష్ణుడు నిలబడిఉన్నాడు. కృష్ణునికి కొంచెం 
కూడా దెబ్బలు తగలలేదు. ఈచెట్లు ఎందుకుపడ్డాయి? ఎలా 
పడ్డాయి? చెట్లు మీదపడ్డా కృష్ణుడు క్షేమంగా ఎలా ఉన్నాడు? ఈ 
సందేహాలతో గ్రామస్థులు బుర్రలు గోక్కుంటున్నారు. 


అప్పటి దాకా కృష్ణుని చేష్టలు చూస్తున్న గోప బాలురు తాము 
చూసింది చూసినట్టు చెప్పసాగారు. “మరేమో యశోదమ్మ కృష్ణుడిని 
రోటికి కట్టేసింది. కృష్ణుడు రోటిని లాక్కుంటూ ఈ చెట్ల మధ్య నుండి 
వెళ్లాడు. రోలు చెట్ల మధ్య ఇరుక్కుపోయింది. కృష్ణుడు బలంగా 
లాగాడు. అంతే. రెండు చెట్లు దభేలుమని పడిపోయాయి. మేము 
ఇక్కడే ఉండి చూచాము. ఇంతలో ఇద్దరు మనుషులు ఆ చిట్ల నుండి 
బయటకు వచ్చారు. మేముచూచాము.” అని గబా గబా చెప్పారు ఆ 


ఇంత విన్నా వారి అనుమానం పోలేదు. బాలుడైన కృష్ణుడు 
లాగితే ఇంత పెద్ద చెట్లు పడిపోవడమా. అసంభవము. ఇందులో ఏదో 
మాయ ఉంది. అక్కడ చేరిన వారు అందరూ తలకొకవిధంగా 


99 


శ్రీమద్భాగవతము 
అనుకుంటుంటే, నందుడు గబా గబా కృష్ణుని కట్టు ఊడదీసాడు. 
రోటికి కట్టిన కట్లు ఏప్పాడు. కృష్ణుని ఎత్తుకొని ముద్దులాడి ఇంటికి 
తీసుకొని వెళ్లాడు. బ్రాహ్మణులను పిలిచి రక్ష కట్టించాడు. 


మధ్యాహ్లం వేళ ఆ ఊరిలో ఉన్న వారంతా పనులు 
ముగించుకొని యశోద ఇంటిలో చేరతారు. కృష్ణుని మధ్య నిలబెట్టి 
చుట్టుకూర్చుంటారు. “ఒరేయ్‌ క్యష్ణా! నువ్వు న్యత్యం చేస్తేనీకు లడ్డు 
పెడతాను. ఆడరా” అనేవారు. వారి మాటలు విన్న కృష్ణుడు చేతులు 
కాళ్లు ఊపుతూ వంగుతూ లేస్తూ నవ్వుతూ చిట్టిపొట్టి అడుగులతో 
న్యత్యం చేసేవాడు. అది చూచి గోపకాంతలు చేతులు చరుస్తూ 
చప్పట్లు కొడుతూ కేరింతలు కొట్టేవారు. 


“బరేయ్‌ కృష్ణా! ఆ కుండ తీసుకురా” అంటే కృష్ణుడు ఆ 
కుండను మోయలేక మోస్తూ ఆపసోపాలు పడుతూ తీసుకొని 
వచ్చేవాడు. ఒక్కోసారి మోయలేక దబ్బున కిందపడేసేవాడు. అది 
మూచి గోపకాంతలు “మా నాయనే బరువుగాఉందా కన్నా” అంటూ 


“జరేయ్‌క్యష్ణా! అమ్మో పులి వస్తే ఏంచేస్తావురా!” అంటే ఊ వో 
ఉమ్‌ అంటూ హుంకరించేవాడు. “కొడతా” అంటూ చేతులు 
ఊపేవాడు. ఇటువంటి చిట్టి పొట్టి చేతలతో, మాటలతో ఆ ఊరిలో 


బకసారి వీధిలోకి ఒక పండ్లు అమే 


పండ్లుకావాలా అమ్మాపండ్లు అని అరుస్తూ ఉంది. ఆ అరుపులు విన్న 


100 


దశమస్కంధము(మొదటి భాగము 


చిన్ని కృష్ణుడు తన రెండు చిట్టి చేతుల దోసిలితో పట్టినన్ని ధాన్యము 
తీసుకొని బుడి బుడి నడకలతో పళ్లు కొనుక్కోడానికి వీధిలోకి 
వెళ్లాడు. (ఇటీవలి కాలం దాకా ధాన్యం, బియ్యం ఇచ్చి పండ్లు, 
కూరగాయలు, తినే పదార్దాలు కొనుక్కోవడం అలవాటుగా ఉండేది.) 
అలా వెళుతుంటే చిన్ని కృష్ణుని వేళ్ల _'సందుల్లోనుండి ధాన్యం కారిపోయి 
ఆఖరుకు ఒట్టి దోసిలి మిగిలేది. “మా నాయనే.పండ్లు కావాలా” అంటూ 
మ్ముకునే ఆమె కృష్ణుని రెండు చేతుల నిండాపట్టినన్ని 
పండ్లు అందించేది. ఆ పండ్లు తింటూ తోటివారికి పెడుతూ ఆడుకొనే 
వాడు. మానవులు చేసినకర్మలకు తగిన ఫలితములను ఇచ్చే పరమాత్మ, 
ఆ పండ్లు అమ్మే ఆమె దగ్గర పళ్లు తీసుకొని ఆమెకు అంతులేని 


ఆ పండ్లు అక 


సంపదలను ఇచ్చాడు. 


జక రోజుసాయంత్రం యశోద, రోహిణి, బలరామక్యష్ణులను, 
ఇంకా గోపబాలురను తీసుకొని యమునా నటీ తీరానికి వెళ్లారు. 
కృష్ణులు, గోపబాలురు ఇసుకలో ఆటలాడుకుంటున్నారు. 
పొద్దు కుంకినా వీళ్ల ఆటలు ఎంతకూ ఆగక పోవడంతో రోహిణీ దేవి 
యశోదను పిలిచి “యశోదా! వాళ్లను పిలువు. వీళ్లకు ఆటల్లో పడి 
ఆకలి కూడా తెలియడం లేదు. పాలు తాగుతారు.” అని చెప్పింది. 
అలాగేఅక్కా అంటూ యశోద బయటకు వెళ్లి, “రామా, కృష్ణా ఆటలు 
చాలు గానీ రండిరా పాలు తాగుదురు కానీ. ఎపుడో పొద్దుననగా 
అన్నం తిన్నారు. ఇంకా ఆకలి వెయ్యడం లేదా. రండిరండి. ఒరేయ్‌ 
బలరామా! ఆ కృష్ణుడిని లాక్కునిరా! ఒరేయ్‌! రండిరా! మీ నాన్న గారు 
నందుల వారు మీ కోసం ఎదురు చూస్తున్నారు. మీరు రానిది ఆయన 
భోజనం చేయరు. రండమ్మా! ఒరేయ్‌ పిల్లలూ! మీరంతా ఇళ్లకు 


101 


శ్రీమద్భాగవతము 
వెళ్లండి. పోయి బువ్వ తిని మరలా రండి ఈ లోపల కృష్ణుడు, 
రాముడు కూడా లాలపోసుకొని, బువ్వతిని వస్తారు. సరేనా!” అని 
కేకలు వేస్తూ ఉంది యశోద. 


ఎంతపిలిచినా వాళ్లు ఆటలు మానలేదు. యశోద పోయి 
డండి మీ 


ా. ఏం ఆటలురా బాబూ ఇవ్‌. 


కృష్ణుని బలరాముని చెరొక చేత్తో పట్టుకుంది. “అబ్బబ్బ చూ 
ఇలా మట్టి పూనుకున్నారు. రండి వచ్చి స్నానం చేయండి. ఒరేయ్‌ కృష్ణా! 
ఈ రోజు నీ పుట్టిన నక్షత్ర ము రా! వచ్చి మీ నాన్నగారితో పాటు గోదానం 
చెయ్యి. అటు చూడ 
చక్కగా అలంకరించుకొని బువ్వతింటున్నారు. మీరూ రండిరా!” అని 
ఇంటిలోకి 


౨ నీ స్నేహితులు అంతా ఇళ్లకుపోయి స్నానాలు చేసి 


సృయ్లుని బలరాముని పేమగా రెండు చేతులు పట్టుకొని 
లాక్కుని ఎళ్లింది. 


ఇద్దరికీ స్నానాలు చేయించింది. ఉతికిన బట్టలు వేసింది. 
ఇద్దరినీ కూర్చోబెట్టి వేడి వేడి బువ్వ పెరుగు వెన్న వేసి తినిపించింది. ఆ 
ఎలో ఆనందంగా 


పకారంగా కృష్ణుడు బలరాముడు నందవజమ 
పెరుగుతున్నారు. (బలరామ కృష్ణులు ఇంకా ఐదేళ్లు లోపు వసివారు. 
ఇంకా తల్లిపాలు తాగుతున్నారు) 


గోకులంలో అందరూ బలరామక్య 
ఆనందిస్తుంటే నందుని మనసులో మాత్రము 
గింగురుమంటున్నాయి. ఏ వేళప్పుడు ఏ 
భయపడుతున్నాడు. ఈ సందర్భంగా నందుడు ఊరిలో ఉన్న పెద్దలను 
పిలిచి ఒక చిన్న సభ ఏర్పాటు చేసాడు. ఊరిలో 


ముల ఆటపాటలతో 
వసుదేవుని మ 


ఏ ఆపద వ 


102 


దధశమస్కంధము(యొదటి భాగము 


గురించి ఆలోచింపసాగారు. వారిలో ఉపనందుడు అనే వ్యద్ధ 
యాదవుడు లేచి ఇలా అన్నాడు. 


“ఇటీవలి కాలంలో గోకులంలో జరుగుతున్న పరిణామాలను 
బట్టి చూస్తే, మనం ఈ గోకులంలో ఉండటం అంత మంచిది కాదు, 
మనపిల్లలకు క్షేమం కాదు అని పిస్తూ ఉంది. రాముడు, కృష్ణుడు 
ఇంకా గోకులంలో ఉన్న బాలురను చంపడానికి ప్రయత్తాలు ఎన్నో 
జరగడం మనం కళ్లారా చూస్తున్నాము. 


కృష్ణుడు నెలల బిడ్డగా ఉన్నప్పుడు పూతన అనే రాక్షసివచ్చి 
పాలిచ్చి చంపడానికి ప్రయత్నించింది. ఆ విష్ణుభగవానుని కృపవలన 
ఎలాగో బతికి బయటపడ్డాడు. కృష్ణుడు బండి కింద పడుకొని 
ఉన్నప్పుడు బండి విరిగి పడింది. సుడి గాలి రూపంలో ఒక రాక్షసుడు 
వచ్చి కృష్ణుని చంపడానికి ప్రయత్నించాడు. దైవం అప్పుడూ కృష్ణుని 
కాపాడింది. మొన్నటికి మొన్న రెండు పెద్ద మద్ది చెట్లు అకారణంగా 
కూకటివేళ్లతో సహా కూలిపోయాయి. మన కృష్ణుడు దేవుని దయవలన 
బతికి బయట పడ్డాడు. 


ఇప్పటికి ఇవి జరిగాయి. ఇలాంటిదే ఇంకొకటి జరిగి కృష్ణుని 
ప్రాణాలు ఆపదలో పడకముందే మనం ఇక్కడి నుండి మరొకచోటికి 
వెళ్లిపోవడం మంచిది. ప్రతిసారీ దేవుడు రక్షిస్తాడని అనుకోలేము కదా! 
ఇక్కడికి కొంచెం దూరంలో బృందావనము అనే వనము ఉంది. 
అక్కడ మన ఆవులకు, పశువులకు సమృద్దిగా గడ్డి, ఆకులు,మేత 
దొరుకుతుంది. ఆ ప్రాంతం ఎల్లప్పుడూ పచ్చని చెట్లతో, పచ్చికతో 


103 


శ్రీమద్భాగవతము 


దొరుకుతాయి. కాబట్టి ఇంక ఏ మాతం ఆలస్యం తం మనం 
నా సలహా మీ అందరికీ 


టాల్‌ 


అందరం బృందావనానికి వెళ్లిపోదాము. 
నచ్చితే బండ్లు కట్టించండి. వ 
వెళతారు. తరువాత ఆడవాళ్లు బళ్లలో వెళతారు. ఆ వెనక వారికి 
రక్షణగా మనం అంతా నడిచి వెళదాము.” & 


ఉపగుందుని మాటలను గ్రామ సులు అందరూ సమర్థించారు. 
నందుడు కూడా ఉపనందుని మాటలను 
నిశ్చయించుకున్నాడు. అందరూ ప్రయాణ సన్నాహాలు ప్రారంభించారు. 
గోవులను, దూడలను, ఎద్దులను అన్నిటినీ బక చోట చేర్చారు. 
ముసలివారు, స్త్రీలు, బాలురు బండ్లలోకి ఎక్కారు. యువకులు 


పాటించాలని 


బృందావనము చేరుకున్నారు. తమ బండ్లను అర్థ చందాకారంలో 
నిలబెట్టారు. మధ్యలో గోవులను, దూడలను కట్టేసారు. 
కత sm యమునా 


ssn ఉన్న ప్రశాంత వాతావరణవ 


ఏంతోషపడారు. 


GG 


104 


దశమస్కంధము(యొదటి భాగము 


కమకమంగా వారు అక్కడ ఇళ్లు నిర్మించుకొని చిన్న గ్రామంగా 


ఏర్ధడ్లారు. 


ఇప్పుడు బలరాముడు, కృష్ణుడు కొంచెం పెద్దవాళ్లయ్యారు 
అంటే సుమారుగా నాలుగేళ్లు. చిన్నిచిన్ని చర్షాకోలలు తీసుకొని 
ఆవుదూడలను తీసుకొని, ఎంతో దూరం పోకుండా, పక్కనే ఉన్న 
అడవిలోకి వెళ్లి మేపుతున్నారు. ఆవు దూడలు కూడా చెంగు చెంగున 
ఎగురుతూ బలరాముడు, కృష్ణుడు, ఇంకా వారి వయసు గోప 
బాలురతో కలిసి అడవికి మేతకు వెళుతున్నాయి. 


ఆవుదూడలు పచ్చికమేస్తుంటే, బలరామ కృష్ణులు, గోపబాలురు 
చెట్ల నీడలలో కూర్చుని వేణువులు ఊదుతూ ఉండేవారు. చెట్లకు ఉన్న 
కాయలను రాళ్లతో కొట్టి రాల్చేవారు. గంతులు వేస్తూ ఆడుకొనేవారు. 
కొంతమంది తాము ఎద్దుల ఆట ఆడుకుంటూ ఒకరితో ఒకరు 
కుమ్ముకునేవారు. మరి కొంతమంది పక్షులు, జంతువులు మాదిరి 


అరుస్తుండేవారు. 


ఇలా బృందావనములో రోజులు గడుస్తున్నాయి. కంసుడికి ఈ 
వర్తమానం చేరింది. కృష్ణుని చంపడానికి మరొక రాక్షసుడిని 
పంపించాడు. వాడు బృందావనమునకు వచ్చాడు. ఆవుదూడలను 
మేపుతున్న కృష్ణుని చూచాడు. తానుకూడా ఒక ఆవుదూడగా మారి 

డు. ఆవుదూడలలో కలిసిపోయాడు. తోటిబాలురతో 
ఆడుకుంటున్నప్పటికినీ, ఎంతో అప్రమత్తంగా ఉన్న కృష్ణుడు ఆ రాక్షసుడు 
ఆవుదూడ రూపంలో రావడాన్ని ఓరకంటితో గమనిస్తున్నాడు. 


105 


శ్రీమద్భాగవతము 


బలరాముని పిలిచి ఆ రాక్షసుని చూపిస్తూ కనుసైగచేసాడు. 


కృష్ణుడు నక్కుతూ నక్కుతూ ఆ దూడ రూపంలో ఉన్న రాక్షసుని 
వద్దకు వెళ్లాడు. ఆ దూడ వెనక కాళ్లను పట్టుకున్నాడు. తోక 
మెలిపెట్టాడు. వెనక కాళ్లను పట్టుకొని పైకి లేపాడు. గిరా గిరా తిప్పాడు. 
పక్కనే ఉన్న వెలగ చెట్టు మాను కేసి బాదాడు. ఆ దెబ్బకు వెలగ చెట్టు 
వరిగి నేలకూలింది. ఆ రాక్షసుడు కూడా చచ్చి నేలమీద పడ్డాడు. 


భయంకరాకారం | 
బాలురు “భలే కృష్ణా! చాలా బాగా చంపావు. లేకపోతే మన 
ఆవుదూడలను తినడానికి వస్తాడా ఏడు. చచ్చాడు దొంగ వెధవ” 
కృష్ణుని పొగిడారు. తరువాతఅందరూ తాము తెచ్చుకున్న చద్ది 
అన్నము తినడానికి ఆకులు తెచ్చుకొని కూర్చున్నారు. అందరూ తాము 
తెచ్చుకున్న చల్దులను ఒకరితో ఒకరు పంచుకుంటూ ఆరగించారు. 


' చచ్చిపడి ఉన్న 


ఆ పకారంగా బృందావనంలో రోజులు నిశ్చింతగా గడుస్తున్నాయి. 


ఒక రోజు దూడలన్నీ మేత మేసాయి. వాటికి నీరు 
తాగించడానికి దగ్గరలో ఉన్న మడుగు దగ్గరకు తీసుకెళ్లారు 
గోపబాలురు. దూడలు నీళ్లు తాగుతున్నాయి. ఆ నీటిలో ఒక పెద్ద కొంగ 
నిలబడి ఉంది. తపస్సు చేసుకుంటున్న మునిమాదిరి కళ్లు మూసుకొని 
ఉంది. ఆ కొంగ ముక్కు బాగా పొడుగ్గా ఉంది. వాడు బకుడు అనే 


రాక్షసుడు. కృష్ణుని చంపడానికి కంసుడు పంపినవాళ్లలో వడొకడు. 


106 


దధశమస్కంధము(యొదటి భాగము 


ఇది గమనించిన కృష్ణుడు వీడు ఏమి చేస్తాడో చూ 
ఆ కొంగ దగ్గరగా వెళ్లాడు. బకుడు అనే ఆ రాక్షసుడు తన పొడుగాటి 
ముక్కుతో కృష్ణుని పట్టుకున్నాడు. కృష్ణుడు “అమ్మో అయ్యో 
చచ్చానురోయ్‌” అంటూగిలా గిలా కొట్టుకున్నట్టు నటించాడు. ఇంతలో 
ఆ బకాసురుడు కృష్ణుని గుటుక్కున మింగాడు. కృష్ణుడు కనపడలేదు. 


మని 
యి 


ఇది చూచి గోపబాలకులు “అమ్మో కృష్ణుని కొంగ మింగేసింది. ఏం 
చెయ్యాలి దేవుడోయ్‌. దేవుడా రక్షించు. .దేవుడా రక్షించు” 
అంటూకేకలుపెడుతున్నారు. 


కొంగ మింగిన కృష్ణుడు కొంగకు మింగుడు పడలేదు. 
గొంతుకు అడ్డం పడ్డాడు. కొంగకు ఊపిరి ఆడలేదు. వీడితో 
మనకెందుకని కృష్ణుని బయటకు కక్కేసింది కొంగ. కొంగ నోట్లో 
నుండి బయట పడ్డ కృష్ణుని చూచి గోప బాలకులు “దేవుడా మా 
కిష్టయ్యను రక్షించావా” అంటూ దండాలుపెట్టారు. చప్పట్లు కొట్టారు. 


తాను మింగినా చెక్కుచెదరకుండా తన ఎదురుగా నిలబడి 
ఉన్న బాలుని చూచి బకాసురుడు కోపంతో ఊగిపోయాడు. తన 
ముక్కుతో కృష్ణుని పొడుస్తున్నాడు. కృష్ణుని పొడిచి పొడిచి చంపాలని 
వాడి ఆలోచన. కాని కృష్ణుడు బకాసురుడి ముక్కుకు అందకుండా 
పట్టుకున్నాడు. వాడి ముక్కును పట్టుకొని రెండుగా పగలదిసి, రెల్లు 
గడ్డిని చీల్చినట్టు చీల్చాడు. ఆ విధంగా బకాసురుడు చిన్ని కృష్ణుని 
చేతిలో మరణించాడు. 


107 


శ్రీమద్భాగవతము 


ర్త క్షా యని చేతిలో అంత పెద్ద కొంగ చావడం చూచి గోపబాలురు 
ఆశ్చర్యంతో తలమునకలు అయ్యారు. “ఏమిటీ వింత?” అని 
గుసగుసలాడుకున్నారు. అంతాతెలిసిన బలరాముడు కృష్ణుని ప్రేమతో 
కౌగలించుకున్నాడు. కృష్ణుడు నర్మగర్భంగా బలరాముని వంక 
“మరొకడు చచ్చాడు” అన్నట్టు చూచాడు. బలరా ము తలు 
నవ్వుకున్నాడు. 


అంతా తెలిసిపోయింది. కృష్ణుడు క్షేమంగా ఉన్నాడని తెలిసి అంతా 
ఊపిరి పీల్చుకున్నారు. “కొంగ కడుపులోకి పోయి బయటకు రావడం 

న కృష్ణుడు యముడికే మొగుడు అయ్యాడు అని 
ఛలోక్తిగా అనుకున్నారు. 


నందుడికి మాత్రము మనసులో భయం ఎక్కువ అయింది. 
వచ్చినా కృష్ణుడికి ప్రాణ గండం తప్పడం లేదు. అయినా ఇప్పటికి జరిగిన 
కృష్ణుడు క్షేమంగా బతికి బయటపడుతున్నాడు. 
కృష్ణుని చంపడానికి వచ్చిన రాక్షసులే నాశనం అవుతున్నారు. కృష్ణుడిని 


అన్ని సంఘటనలలో 


చంపడానికి ఎంత మంది వచ్చినా వారంతా అడ్నిలో పడ్డ మిడతలవలె 
మా స్ప కృష్ణుడిని ఏమీ చేయలేకపోయారు. ఏ 
వభ కృష్ణుని ప్ర పతిసారీ రక్షిస్తున్నాడు” అని ఆ కనపడని కనా 
మొక్కుకున్నారు ఆ అమాయక గోపకులు. 


108 


దశమస్కంధము(యొదటి భాగము 


నందుడు మాతము “ఆనాడు గర్లుడు చెప్పిన మాటలు 
అక్షరాలా నిజం అవుతున్నాయి. కృష్ణుడు సామాన్య మానవుడు కాడు.” 
అని అనుకున్నాడు. 


ఈ ప్రకారంగా బలరాముడు, కృష్ణుడు తమ బాల్య లీలలతో 
గోకులంలో వారిని ఆనంద పరుస్తూ తమ బాల్యాన్ని దాగుడు 
మూతలు, చిక్కుచిక్కుపుల్ల, కోతికొమ్మచ్చి, ఒకరిని ఒకరు 
ముట్టుకోవడం లాంటి ఆటలు ఆడుకుంటూ గడుపుతున్నారు.” అని శు 
క మహర్షి పరీక్షిత్‌ మహారాజుకు క్యష్ణలీలలను వీనుల విందుగా 


వివరిస్తున్నాడు. 


శ్రీమద్దాగవతము 
దశమస్కంధము పదకొండవ అధ్యాయము సంపూర్ణము 
రుం తత్షత్‌ ఓం తత్భత్‌ ఓం తత్సత్‌ 


శ్రీమద్భాగవతము 
దశమస్మ్కంధము 
పన్నెండవ అధ్యాయము. 


“పరీక్షిత్‌ మహారాజా! ఆ ప్రకారంగా కాలం గడుస్తూ ఉంది. 
సాధారణంగా కృష్ణుడు, బలరాముడు, గోపబాలురు పొద్దుటే చల్లి అన్నం 
తిని, మధ్యాహ్నం తినడానికి అన్నం కట్టుకొని, ఆవుదూడలను తోలుకొని 
సమీపములో ఉన్న పచ్చి బయళ్లకు వెళతారు. ఆరోజు మాత్రం తమ 
చల్దిభోజనాలను వనంలోనే చెయ్యాలని సంకల్పించాడు కృష్ణుడు. 


109 


శ్రీమద్భాగవతము 
అంటే కృష్ణుడు వన భోజనాలుచెయ్యాలని అనుకున్నాడు. ఆ విషయం 
తన స్నేహితులకు చెప్పాడు. వారంతా సంతోషంగా తలలుఊపారు. 


మరునాడు అందరూ పెందరాడే నిదలేచారు. కృష్ణుడు తన 
వేణువు ఊదాడు. ఆ వేణునాదానికి బృందావనములో ఉన్న గోప 


బాలురు అందరూ నిద్ర లేచారు. ముఖాలు కడుక్కొని స్నానాలు 
చేసారు. చద్దిమూటలు కట్టుకున్నారు. ఆవు దూడలను తోలుకొని 
సమీపములో ఉన్న వనములోనికి వెళ్లారు. చేతిలో చిక్కములు, 
ఆవుదూడలను అదిలించడానికి బెత్తములు, ఊదడానికికొమ్ములు, 
పిల్లనగోవులు తీసుకొని వెళ్లారు. ఆవు దూడలు ముందు వెళుతుంటే 
వెనక గోపబాలురు కృష్ణుడితో సహా ఎగురుతూ దుముకుతూ వెళు 


అందరూపచ్చిక ఉన్న చోటికి చేరారు. దూడలను మేతకు 
విడిచారు. తాము చెట్ల కింద చేరారు. చెట్ల కొమ్మలు ఎక్కుతూ, 
దుముకుతూ పరుగెడుతూ ఆడుకుంటున్నారు. ఒకడు మరొకడి 
చర్మాకోల ఎత్తుకుపోతే వాడిని తరుము కుంటూ వీడు వెళుతున్నాడు. 
జకడు మరొకడి చద్దిమూట దాచిపెట్టాడు. అది కనపడక వాడు 
కుయ్యోమొరో అంటున్నాడు. ఒకడు మరొకడి వేణువు దూరంగా 
విసిరివేసాడు. దాని కోసరం వాడు పరుగెడుతున్నాడు.వాడు దగ్గరగా 
రాగానే ఆ వేణువును దూరంగా ఉన్న మరొకడి దగ్గరకు 
విసురుతున్నాడు. ఆ వేణువు కలవాడు వాడి దగ్గరకు పరుగెడుతున్నాడు. 


అలా కాసేపు వాడిని ఏడిపించి వాడి వేణువును వాడికి ఇస్తున్నారు. 


110 


దధశమస్కంధము(యొదటి భాగము 


కృష్ణుడు దూరంగా వెళ్లి నిలబడితే కృష్ణుని ముట్టుకోవడానికి 
గోపబాలురు పోటీలు పడి పరుగెడుతున్నారు. కొంతమంది బూరలు 
ఊదుతున్నారు. మరి కొందరు వేణువులు శ్రావ్యంగా ఊదుతున్నారు. 
కొందరు పక్షులు అరుస్తుంటే వాటి మాదిరి అరుస్తున్నారు. కొందరు 
హంసల నడకను అనుకరిస్తూ వయ్యారంగా నడుస్తున్నారు. మరి 
కొందరు కొంగలవలె కళ్లుమూసుకొని ఒంటికాలి మదనిలబడారు. 
మరి కొందరు నెమలి ఆడినట్టు ఆడుతున్నారు. కొందరు అక్కడు ఉన్న 
కోతి పిల్లలను పట్టుకొని వినోదిస్తున్నారు. మరి కొందరు కోతులను 
పట్టుకోడానికి ఒక కొమ్మ మీది నుండి మరొక కొమ్మ మీదికి కోతుల 
మాదిరి దుముకుతున్నారు. కొందరు కప్పల మాదిరి ఒక చోటినుండి 
మరొక చోటికి దుముకుతున్నారు. కృష్ణుడు కూడా వారితో కలిసిపోయి 
ఆడుకుంటున్నాడు. ఆ విధంగా గోపబాలురు అందరూ తమ తమ 


బాల్యచేష్టలతో ఆనందిస్తున్నారు. 


ఓ పరీక్షితీమహారాజా! ఎన్నో జన్మల పాటు యమము, 
శమము, దమము మొదలగు నియమములనుపాటిస్తూ, చిత్తమును, 
శరీరమును అదుపులో పెట్టుకొన్న యోగులు కూడాఆ పరమాత్మ 
సాన్నిధ్యమును పొందలేకపోతున్నారు. కానీ ఈ అమాయక గోపబాలురు 
నిరంతరము కృష్ణుని తమ ముందుంచుకొని, ఆయనను తాకుతూ, 
ఆయనతో ఆడుకుంటూ వినోదిస్తున్నారు. వారి అద్యష్టము 


వర్ణింపనలవికాదు కదా! 


పరీక్షిత్‌ మహారాజా! ఆ పకారంగా గోప బాలురు కృష్ణునితో 
చేరి ఆడుకుంటూ ఉంటే అఘాసురుడు అనే రాక్షసుడు కృష్ణుని 


111 


శ్రీమద్భాగవతము 


నా సోదరీ సోదరులమనస్సుకు 
శాంతి కలిగిస్తాను. ఈ బాలుని చంపడం నా సోదరీ సోదరులకు 
తిలోదకాలు ఇవ్వడం లాంటిది. వీడిని, ఈ గోపబాలురను చంపితే ఈ 
బ్యందావనలో ఉన్న వారందరూ చచ్చిన తమ సంతానముతో పాటు 

సం ముందు ఈ కృష్ణుని చంపాలి” అని 


నిశ్చయించుకున్నాడు అఘ 


ఆ అఘాసురుడు వెంటనే ఒక పెద్ద కొండచిలువగా మారి 
గోపబాలురు ఆడుకునే స్థలం దగ్గర వారికి కనపడేటట్టు తన నోరు 
కొండ గుహలాగా తెరిచి కదలకుండా పడుకొనిఅన్నాడు. 
గోపబాలురలో ఒకడు దాని దగ్గరకు పోయి “ఒరేయ్‌ ఇదేదో 
ుందో చూ 


కొండగుహ లాగా ఉందిరా. ఇందులో ఏవ 


సు నోరు తెరిస్తే ఎలా ఉంటుందో ఉందిరా!” అని 


౦టావా లేక మనలను చంపడానికి వచ్చిన పెద్ద పాము నోరు 


పడుకొని ఉందా! చూడు దాని కోరలు ఎలా కత్తులమాది౭ 


దశమస్కంధము(యొదటి భాగము 


ఉన్నాయో. దీనినోరు ఆకాశమంత ఉంది. పైగా ఇది తననాలుక 
బయటకు చాచి పెట్టింది. దీని నాలుక నున్నని రహదారిలా ఉందిరా. 
అమ్మో! అది విడిచే గాలి ఎంత వేడిగా ఉంది. మాడిపోయేటట్టు 
ఉన్నాము. మనం దీని జోలికి పోవ 
మరొకడు ముందుకు వచ్చి “ఇది మనలనేంచేస్తుందిరా. ఇదివరకు 
వచ్చిన కొంగ రాక్షసుడి మాదిరి చస్తుంది. కృష్ణుడు మన పక్కనుండగా 
మనకు భయమేంటిరా. పదండి దిని అంతు చూద్దాము” అని అన్నాడు 


ద్దు” అని అన్నాడు ఒక రోపబాలుడు. 


థైర్యంగా. 

వీరిమాటలను విని కృష్ణుడు నవ్వుతున్నాడు. కృష్ణుడి నవ్వు 
చూచి అందరికీ ధైర్యము వచ్చింది. అందరూ చప్పట్లు కొట్టుకుంటూ 
అఘాసురుడు చాచిన నాలుక మీదుగా వాడి నోట్లోకి ప్రవేశించారు. 
కృష్ణుడు కంగారుపడ్డాడు. “ అయ్యో! ఇది మామూలు సర్హంకాదు. నన్ను 
చంపడానికి వచ్చిన రాక్షనుడు. వీరందరూ తనను నమ్ము 
సర్ధం నోట్లోకి వెళుతున్నారు. ఇప్పుడు ఎలాగా” అంటూ వారందరినీ 
వద్దు వద్దు వెళ్లవద్దు అని అడ్డుపడ్డాడు కృష్ణుడు. అప్పటికే ఆలస్యం 
అయి పోయింది. గోపబాలురు అందరూ పరుగు పరుగున ఆ సర్దం 
పొట్టలోకి వెళ్లిపోయారు. 


అందరూ వచ్చారు కానీ ఇంకా కృష్ణుడు రాలేదు. అందుకని 
కృష్ణుడు వచ్చేవరకూ, గోపబాలురను మింగకుండా, కృష్ణుని కొరకు 
ఎదురు చూస్తున్నాడు అఘాసురుడు. అప్పటికే అఘాసుని పొట్టలోకి 
వెళ్లి పోయిన తన స్నేహితులు జీర్ణం అయిపోయారేమో అని 
భయపడ్డాడు కృష్ణుడు. “ఇప్పుడేం చెయ్యాలి? వీడిని చంపితే వీడితో 
పాటు గోప బాలురు మరణిస్తారు. గోపబాలురను కాపాడాలంటే వీడిని 


113 


శ్రీమద్భాగవతము 


చంపకూడదు. వీడిని చంపాలి కానీ గోపబాలురను కాపాడాలి. ఇది 


ఎలాగగొఅని ఆలోచిస్తున్నాడు కృష్ణుడు. 


ముందు ఈ రాక్షసుని చంపడమే ఉత్తమమైనమార్షము 


అనుకున్నాడు. వెంటనే తానుకూడా ఆ రాక్షసుని నోట్లోకి ప్రవేశించాడు. 
నోరు మూసాడు. కాని 


నోటోకి రాగానే అఘానురుడు 


కు డు. కృష్ణుడు మాతము తన శరీరాన్ని 
కుత ఉన్నాడు. ఊపిరి ఆడకపోవడంతో అఘాసురుడి పాణాలు, 


తలను పగులగొట్లుకొని బయటకు వెళ్లిపోయాయి. 


అఘాసురుడు మరణించిన తరువాత కృష్ణుడు అఘాసురుని 
పొట్టలోకి వెళ్లాడు. అక్కడ గోప బాలురు అందరూ చచ్చిపడి ఉన్నారు. 
వారి నందరినీ తన అమృతతుల్మ్యమైన చూపులతో బతికించాడు. 
అందరూ గుహ మాది. ల్ల ఆ పాము నోట్లో నుండి 
బయటకు వచ్చారు. పరమాత్మ చేతిలో మరణించిన ఆ అఘాసురుని 
శరీరములోనుండి ఒక జ్యోతి బయటకు వచ్చి ఆకాశంలో వెలుగుతూ 
ఘానురుగి లోనుండి బయటకు రాగానే, ఆ 


మహిమను వేనోళ్ల పొగిడారు. ఒక్క we కాదు బహ్మ లోక 


114 


దశమస్కంధము(యొదటి భాగము 


వాసులందరూ కృష్ణుని లీలలను పొగుడుతూ జయజయధ్వానాలు 
చేస్తున్నారు. అప్సరసలు న్యత్యం చేస్తున్నారు. గంధర్వులు పాడుతున్నారు. 
వివిధములైన వాయిద్యములు వాయిస్తున్నారు. కొందరు స్తోతపాఠాలు 


వారు చేస్తున్న జయజయధ్వానాలు బ్రహ్మదేవుని చెవిని 
పడ్డాయి. ఆ కోలాహలం ఏమిటో తెలుసుకుందామని బహ్మదేవుడు 
అక్కడకు వచ్చాడు. జరిగింది తెలుసుకున్నాడు. చిన్నికృష్ట్ణుని మహిమను 
చూచి ఆశ్చర్యపడ్డాడు. 


ఓ పరీక్షిత్‌ మహారాజా! కృష్ణుడు కొండ చిలువ రూపంలో ఉన్న 
అఘాసురుని చంపాడు కదా! ఆ కొండ చిలువ శరీరము ఆ అడవిలో 
అలాగే ఎండకు ఎండి పోయింది. చనిపోయేటప్పుడు అది తెరిచిన 
నోరు అలాగే పెద్ద కొండగుహలాగా ఉంది. దూడలను మేపడానికి 
వచ్చిన గోపబాలురు ఆగుహలో దూరి ఆడుకుంటున్నారు. 
బృందావనములో ఉన్న వారుకూడా అప్పుడప్పుడు వచ్చి ఎండిపోయిన 
కొండచిలువ శరీరాన్ని ఆశ్చర్యంగా చూస్తున్నారు. 


ఓ పరీక్షిత్‌ మహారాజా! కృష్ణుడు అఘాసురుని చంపడం 
ఆయన ఐదవ సంవత్సరంలో జరిగింది. కాని గోపబాలురు అందరూ ఆ 
సంఘటన కృష్ణుని ఆరవ సంవత్సరంలో జరిగిందని బృందావనములో 
రకరకాలుగా వర్ణించి చెప్పారు. ఎలాగంటే, పొద్దుటే చద్ది అన్నాలు 
కట్టుకొని వెళ్లారు. వనములో తిన్నారు. అఘాసురుడు 
వాళ్లనుమింగాడు. కృష్ణుడు అఘాసురుని చంపాడు. గోపబాలురను 


115 


బయటకు వచ్చారు. మధ్యాహ్న భోజనాలు 
సాయంత్రం Ss జాకి వస్తూ ఆ 
చూచారు. అప్పటికి అది ఎండిపోయి 


. మాయ పూర్తిగా తొలగిపోతుంది. లా 
పరమాత్మ స్వరూపుడైన కృష్ణుడు స్వయంగా అఘాసురుని శరీరంలోకి 
ప్రవేశించిన తరువాత, అఘాసురునికి మోక్షం కలగడంలో వింత 


ఏముంటుంది!” అని అన్నాడు శుకమహరంి 


అప్పుడు పరీక్షిత్‌ మహారాజుకు ఒక సందేహం కలిగింది. శుక 
మహర్షిని ఈ విధంగా అడిగాడు. “మహర్షీ! ఉదయం చచ్చినకొండ 


ముందు కాలంలో 


సాయంతానికి ఎలాఎండి పోయింది. 


జరిగిన విషయం తరువాతి కాలంలోజరిగినట్టు ఎలా భమ 
. కృష్ణుని ఐదవ సంవత్సరంలో జరిగిన అఘాసుర వధ 
ఎలో జరిగినట్టు బృందావన వాసులు 


వ హాన్‌ బులా ఆతు ఆ ఒక్క రి రోజులో కృష్ణుడి వయసు 
క సంవత్సరం పాటు ( గోపబాలురు ఎక్కడ 


సంవత్సరం పెరిగిందా! 


116 


దధశమస్కంధము(యొదటి భాగము 


ఉన్నారు! ఏమి చేస్తున్నారు! నాకంతా అయోమయంగా ఉంది. ఈ 
విషయం నాకు వివరంగా చెప్పండి. వినడానికి చాలా కుతూహలంగా 


ఉంది.” అని అన్నాడు. 


పరీక్షిత్‌ మహారాజు ఆ విధంగా అడగగానే శుకమహర్షి 
బక్కసారిగా తన మనసులో కృష్ణుని ధ్యానించాడు. ఆయన శరీరం 
అంతా పులకరించింది. కాసేపు సమాధి స్థితిలోకి వెళ్లిపోయాడు. 
అప్పుడు జరిగిన విషయములను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకున్నాడు. 
నెమ్మదిగాకళ్లు తెరిచాడు. పరీక్షిత్‌ మహారాజుతో ఇలా చెప్పసాగాడు. 


శ్రీమద్భాగవతము 
దశమస్కంధము పన్నండవ అధ్యాయము సంపూర్ణము 
ఓం తత్సత్‌ ఓం తత్షత్‌ ఓం తత్సత్‌ 


శ్రీమద్భాగవతము 
పదమూడవ అధ్యాయము. 


“కు పరీక్షిత్‌ మహారాజా! ఇప్పుడు నీవు అడిగిన ప్రశ్న 
చాలాగొప్పది. నీ వంటి ఏకాగభక్తులు అడగ వలసిన ప్రశ్న అడిగావు. నీ 
వంటివారు ఎల్లప్పుడు ఆపరమాత్మయొక్క లీలలను వినడంలో ఆసక్తి 
చూపుతుంటారు అనడంలో సందేహము లేదు. నీవు అడిగిన 
విషయము భగవంతుని యొక్క తత్వమునకు సంబంధించినది. అతి 
రహస్యము. కాని, నీవు క్యష్ణభక్తుడవు కాబట్టి నీకు చెబుతున్నాను. 


117 


శ్రీమద్భాగవతము 


ఓ పరీక్షిత్‌ మహారాజా! నీకు కృష్ణుడు అఫ 
రోపబాలురగ రు ర | స్ట 
ఇళ్లకు వెళుతూ ఉంటే వారికి సంవత్సరం పాటు ఎండిపోయి ఉన్న 
కొండచిలువ శరీరం కనిపించిందనీ, గోపబాలురు అంతా కృష్ణుడు 
క ను చంపాడని చెప్పుకున్నారని 
అంటే కృష్ణుడి ఐదవ సంవత్సరంలో జరిగిన సంఘ 


టన 


కి చేరుకున్నారు. అందరికి ఆకలి sien బువ్వ తిందామ 
అనుకున్నారు. అప్పటికే ఆవుదూడలు కడుపు నిండా పచ్చిగడ్డి తిని 
సరోవరములో స్వఛ్చమైన నీటిని కడువ 
ఆవుదూడలు కడుపునిండా నీరు తాగిన తరువాత, 
అందరూ వాటిని ఆడుకోడానికి స్వేఛ్చగావిడిచి పెట్టారు. 


అందరూ చెట్లకింద అన్నాలు తినడానికి కూర్చున్నారు. అందరూ 
ఒకరి దగ్గరగా ఒకరు గుండ్రంగా కూర్చున్నారు. మధ్యలో చిన్ని కృష్ణుడు 
కూర్చున్నాడు. అందరూ కృష్ణుని చూస్తున్నారు. చెట్ల ఆకులతో దొప్పలు 
చేసుకొని ఆ దొప్పలలో అన్నం పెట్టుకొని తింటున్నారు. ఒకరు తెచ్చుకున్న 


118 


దశమస్మ్కంధము(మొదటి భాగము 


పదార్థములనుమరొకరు రుచి చూస్తున్నారు. అందరూ తాముతెచ్చిన 


ర్త 
పదార్థములను కృష్ణునికి పెట్టి తినిపిస్తున్నారు. 

“క్యష్ణా! ఈ ఊరగాయ చూడు ఎంత రుచిగాఉందో. కాస్త 
తిను” అంటూ కృష్ణుని నోటికి అందిస్తున్నారు. గోపబాలురు అందరూ 
తాము తెచ్చినది పక్క వాళ్లకు పెట్టి వారు తెచ్చుకున్నది తాము 
తింటున్నారు. కృష్ణుడు కూడా తన వేణువును తాను నడుముకట్టుకున్న 
ధట్టీలో దోపి, ఎడమ చంకలో ఊదుకునే బూరను పెట్టుకొని, కుడి 
చంకలో దూడలను అదిలించే బెత్తమును పెట్టుకొని, ఎడమచేతిలో 
ఆకు దొప్పు ఆ దొప్పలో మీగడ పెరుగు అన్నము పెట్టుకొని, కుడి చేతి 
వేళ్ల సందున ఊరగాయ ముక్కలు పెట్టుకొని, దొప్పలో అన్నం తింటూ, 
ఊరగాయ ముక్కలను నంజుకుంటూ, నవ్వుతూ, నవ్విస్తూ, కేరింతలు 
కొట్టుకుంటూ భోజనం చేస్తున్నాడు చిన్ని కృష్ణుడు. దేవతలు ఈ వింత 
ద్యశ్వాన్ని పైనుండి చూసి ఆనందిస్తున్నారు. 


వీరందరూ ఈ ప 
తింటుంటే, తత గెంతుతూ nes త thes 
వెళ్లాయి. ఈ విషయాన్ని ఒకడు చూచాడు. “కృష్ణా! మన ఆవుదూడలు 
కనిపించడం లేదు. ఈఅడవిలో ఎక్కడ తప్పిపోయాయో ఏమో!” అని 
కంగారుగా అన్నాడు. ఆ మాటలు విన్న కృష్ణుడు లేచి “ఏం భయం 
లేదు. మీరు అన్నాలు తింటూ ఉండండి. నేను వెళ్లి ఆవుదూడలను 
వెతికి తోలుకొని వస్తాను.” అని అంటూ కృష్ణుడు చేతిలో ఉన్న మీగడ 
పెరుగు అన్నంముద్దను కొంచెం కొంచెంగా తింటూ ఆవులను 
వెదకడానికి వెళ్లాడు. 


119 


శ్రీమద్ధాగవతము 


ధట్టిలో వేణువు, చంకలో బెత్తము, ఎడమ చేతిలో పెరుగు 
అన్నం ముద్ద, కుడి చేతి వేళ్ల మధ్య ఊరకాయ ము! 


టూ, పెరుగుఅన్నం తింటూ, తప్పిపోయిన ఆవు దూ 


డలను 


కు కృష్ణుడు. అడవి అంతా గాలిస్తున్నాడు. 


ఓ పరీక్షిత్‌ మహారాజా! 
అఘాసురుని చంపినపుడు బ్రహ్మలోక వాసులందరూ పైనుండి చూచి 
ట్లాడుకుంటుంటే, అదేమిటో 
బహ్మకూడా బయటకు వచ్చాడని చెప్పానుకదా! బయటకు ప. 


కొండచిలువరూపంలో ఉన్న 


కొలాహలంగా మ చూద్దామని 


చెయ్యడం చూచాడు. లోకపాలకులకు పాలకుడు, అనంత విశ్వాన్ని 


తన కడుపులో దాచుకున్నవాడు, నిరాకారుడు, నిర్గుణుడు, తనతండ్రి 
మూర్తి ఈ ప్రకారంగా లీలలు చేయడం చూచి 
ఆశ్చర్యపోయాడు. బ్రహ్మ హృదేవుని ఆహంకారం ఆవహించింది. ఈక్యష్టుని 
శక్తి ఏపాటితో చూద్దామని అనుకున్నాడు. ఆవుదూడలను అన్నిటినీ 
మాయం చేసాడు. వాటి స్పృహ పోగొట్టి సమీపంలో ఉన్న కొండ 
గుహలో దాచాడు. ఇప్పుడు కృష్ణుడు ఏ లీల చేసి ఆవుదూడలను 
రక్షిస్తాడో చూద్దామని ఆతురతగా చూస్తున్నాడు బ్రహ్మదేవుడు. 


ముడు ఎంత వెదికినా ఆవుదూడలు కనిపించలేదు. ఇంక 
వెదికి లాభం లేదని తిరిగి తాము అన్నాలు తింటున్న చెట్టు కిందికి 
వచ్చాడు. ఇప్పుడు బ్రహ్మదేవుడు చెట్టు కింద ఉన్న గోపబాలురను కూడా 
మాయం చేసాడు. వారికి కూడా స్పృహ తప్పించి, ఆవుదూడలను 
ఉంచిన కొండ గుహలోనే దాచాడు. 


120 


దశమస్కంధము(మొదటి భాగము 


కృష్ణుడికి ఆవుదూడలు కనిపించలేదు. తన స్తేహితులైన 
గోపబాలురు కూడా కనిపించలేదు. వీళ్లంతా ఎక్కడకు పోయారా అని 
చుట్టుపక్కల వెదికాడు. ఎక్కడా గోపబాలురు కనిపించలేదు. కృష్ణుడు 
ఆలోచించాడు. ఇది అంతా తన కుమారుడు బ్రహ్మదేవుని చిలిపి చేష్ట 
అని తెలుసుకున్నాడు. తాను తలుచుకుంటే వెంటనే బ్రహ్మదేవుడు 
చేసిన మాయను పటాపంచలు చేసి గోపాలురను, ఆవుదూడలను 
తిరిగి తన వద్దకు రప్పించుకోగలడు. కాని అలా చేయలేదు. కానీ, 
బ్రహ్మదేవుడు ఎంతకాలం ఆవు దూడలను, గోపాలురను దాచిపెడతాడో 


= a 


బ్రహ్మదేవుడు చేసిన మాయకు ప్రతి చేద్దామని 
అనుకున్నాడు కృష్ణుడు. ఒకటిగా ఉన్న కృష్ణుడు అనేకం అయ్యాడు. తానే 
ఆవుదూడలుగానూ, గోపబాలురుగానూ మారి పోయా 
చేతులలో ఉన్న వేణువులు, బెత్తములు, బూరలు, అన్నము ముద్దలు, 
ఊరగాయముక్కలు అన్నీ తానేఅయ్య్మాడు. ఆ గోపబాలకులు ఎలా 
ఉంటారో,ఎలా ప్రవర్తిస్తారో, ఎలా నడుస్తారో, ఎలా మాట్లాడతారో అలాగే 
అన్నీ యధాతథంగా అనుకరించసాగాడు. ఇప్పుడు తన చుట్టు 
గోపబాలురు ఉన్నారు. దూరంగా ఆవుదూ! 
యధథాప్రకారంగా వారి మధ్య నిలబడి ఉన్నాడు కృష్ణుడు. కృష్ణుడిని 
మధ్యలో కూ 


పచ్చిక మేస్తున్నాయి. (అంతారామమయం అన్నాడు రామదాసు. ఇక్కడ 


లు పచ్చిక మేస్తున్నాయి. 


ర్రొపెట్టుకొని అందరూ అన్నాలు తింటున్నారు. ఆవుదూడలు 


అంతా కృష్ణమయం అయింది. 


121 


శ్రీమద్భాగవతము 


సాయంత్రం కాగానే, తానే అయిన కః ్గుడు, వే 
ఊదుకుంటూ, ఏమీతెలియని వాడి వలె, అన్నీ తానే అయిన 
ఆవుదూడలు, గోపబాలురతో సహా తమతమ ఇళ్ళకు వెళ్లాడు. కృష్ణుడు 
ఒక్కొక్క గోప బాలునికి వాడి ఆవుదూడలను అప్పగించాడు. తాను 
కూడా గోప బాలుర రూపంతో, ఆవుదూడల రూపంతో వారి వారి 
దూడలు కూడా తమ తమ తల్లుల వద్దకు వెళ్లి పాలుతాగుతున్నాయి. 


3. ఆ పకారంగా ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లారు. ఆవు 


కృష్ణుని వేణు గానం విన్న గోపబాలుర తల్లులు తమ 
కుమారులు అడవి నుండి తిరిగి వచ్చారని గబ గబా బయటకు 
వచ్చారు. గోపబాలుర రూపంలో ఉన్న కృష్ణుని అక్కున చేర్చుకొని 
ముద్దులాడారు. స్నానం చేయించి వేడి వేడి అన్నం తినిపించారు. 
కృష్ణుడు కూడా గోపబాలుర రూపంలో వారి వారి తల్లులకు 
సంతోషాన్ని చేకూర్చాడు. 


ప్రతిరోజూ ఆ గోపబాలురు ఏమేమి చేస్తారో ఆ పనులన్నీ 
క్త కృష్ణుడు చే చేసేవాడు. అదే మాదిరి ప రూపంలో ఉన్న క్ష కృ ష్టుడు 


౩ కూడా wen రూపంలో ఉన్న కృష్ణుని 


a 


తమ బిడ్డలు అనుకొని కడుపునిండా పాలు చేపేవి. ఆ పకారంగా 


122 


దశమస్మ్కంధము(మొదటి భాగము 


మాత్యపేమ మొదటి నుండీ ఉంది. సాక్షాత్తు కృష్ణుడే తమ 
కుమారుని రూపంలో తమ వద్ద ఉన్నప్పుడు ఆ పుతపేమ రెండింతలు 


అయింది. 


ఆ ప్రకారంగా కృష్ణుడు తానే అందరు గోపబాలురుగానూ, ఆవు 
దూడలు గానూ ఒక సంవత్సరము పాటు ఆడుకున్నాడు. అసలు 
గోపబాలురు, ఆవు దూడలు బహ్మదేవుని మాయచేత ఆ కొండ గుహలో 
స్పృహతప్పి పడి ఉన్నారు. ఆ ప్రకారంగా భూమి మీద ఒకసంవత్సరం 
గడిచింది. బ్రహ్మదేవుడి కాలమానం ప్రకారము తృటికాలము గడిచింది. 
భూమి మీద సంవత్సరము పూర్తి కావడానికి ఇంకా ఐదు రోజులు 
మిగిలి ఉంది. 


అన్నీ తానే అయిన కృష్ణుడు, ఒకరోజు తన అన్న బలరామునితో 
సహా, అన్నీతానే అయిన గోపబాలురు, ఆవుదూడలతో సహా 
సమీపములో ఉన్న అడవిలోకి వెళ్లాడు. ఆ సమయంలో ఈ ఆవు 
మేపడానికి బృందావనములో 
ఉన్న గోపకులు ఆవులను పక్కనే ఉన్న గోవర్ధన పర్వతము మీదికి 
తోలుకెళ్లారు. కృష్ణుడు, అన్నీ తానే అయిన ఆవు దూడలను గోవర్ధన 
పర్వతము కింద ఉన్న పచ్చిక బయళ్లలో మేతకు వదిలిపెట్టాడు. 


ఎత్తైన పదేశములో మేత మేస్తున్న ఆవులు, కింద పచ్చిక 
తింటున్న తమ దూడలను చూచాయి. కృష్ణుడే ఆవు దూడల రూపంలో 
ఉన్న దూడలను చూడగానే ఆ గోవులకు తమ దూడల మీద పేమ 


పెల్లుబికింది. తమ కాపరులను కూడా లెక్కచెయ్యకుండా ఎగురుతూ 


123 


శ్రీమద్భాగవతము 


డల వద్దకు పరుగెత్తాయి. 


ఉన్నట్టుండి ఆవులు అలా కొండ కిందికి పరుగెత్తడం చూచిన 
గోపకులు వాటి వెంట పడ్డారు. వాటిని ఆపడానికి నానాతంటాలు 
పడ్డారు. కోపంతో వాటిని కొడుతున్నారు. కాని ఆవులు గెంతుతూ 
దూకుతూ తమ దూడల వద్దకు ప 
చూడగానే వాటి పొదుగుల నుండి పాలు కారడం మొదలుపెట్టాయి. 
ఆవులు తమ తమ దూ  నాకుతున్మ్నాయి. వాసన 

డలు కూడా తమ తల్లుల పొదుగులను కుడుస్తూ 


డల శరీరాలను 


—_ య 


ఆ గోవులను పట్టుకునే 
కిందికి వచ్చిన గోపకులు కూడా కొండ కింద ఆవు దూడలను 
మేపుతున్న తమ కుమారులను చూచారు. ఆవుల మీద వారికి ఉన్న 
కోపం ఎగిరిపోయింది. వారు కూడా పరుగు పరుగున తమ పుత్రుల 

గు కౌగలించుకొని నుదుట 
ముద్దుపెట్టుకొని తమ సంతోషాన్ని వెల్లడించారు. కొ 
ఉన్న తరువాత ఆ గోపాలురు తమ గోవులను తోలుకొని కొండమీదికి 


ందుకు వాటి వెంట పరుగెత్తుతూ 


ంచెం సేపు 


ఇదంతా చూస్తున్న బలరామునికి ఒక సందేహంకలిగింది. 
రోజూ చూచే ఆవుదూడలే కదా. మరి ఈ రోజు గోవులకు తమ దూడల 
మీద ఇంత మమకారం ఎలాకలిగింది. అలాగే గోపాలురకు కూడా 
తమ పుత్రులమ్‌ద ఉన్నట్టుండి ఇంత మమకారం ఎలా పుట్టింది. 
ఇదంతా అయోమయంగా ఉంది. వఏళ్లను ఏదైనా రాక్షస మాయ 


124 


దధశమస్కంధము(యొదటి భాగము 


ఆవహించిందా! లేక కృష్ణుడే ఈ మాయ స్యష్టించాడా. నేను కూడా ఈ 
మాయలో పడ్డాను ఉంటే ఇది తప్పకుండా విష్ణుమాయ అయి ఉ 
అంటుంది" అని అనుకున్నాడు బలరాముడు. 


తనజ్ఞాన నేత్రంతో చూచాడు బలరాముడు... అప్పుడు ఆశ్చర్యంగా 
గోపబాలురు, ఆవుదూడలు అందరూ కృష్ణుని రూపంలో కనిపించారు. 
గోపబాలురు, ఆవు దూడలు అన్నీ కృష్ణుని రూపంలో దర్శనం ఇచ్చాయి. 
ఇంతమంది కృష్ణులా! ఇదంతా క్యృష్ణమాయ అనుకుంటూ వెంటనే 
కృష్ణుని వద్దకు వెళ్లాడు. 


“కృష్ణా! ఇదంతా ఏమిటి! బృందావనములో ఉన్న ప్రజలు 
అందరూ దేవతాగణములనీ, గోవులు అన్నీ బుషిగణములు అనీ నాకు 
తెలుసు. ఈవ్యవహారం చూస్తుంటే నాకు అలా అనిపించడం లేదు. 
ఇప్పుడు గోవులు, గోపబాలురు అందరూ నీ రూపంతో కనపడు 
తున్నారు. నాకేమీ అర్థం కావడం లేదు. ఇంతకూ ఏంజరిగింది. నాకు 
వివరించు.” అని అడిగాడు బలరాముడు. 


కృష్ణుడు తాను అఘాసురుని చంపడం, ఇంతలో బ్రహ్మ తన 
మాయను ప్రయోగించి ఆవుదూడలను, గోపబాలురను మాయం 
చెయ్యడం, తాను ఆవుదూడలుగా, గోపబాలురుగా వారి రూపాలు 
ధరించడం, ఒక సంవత్సరం నుండి ఇదంతా జరుగుతూ 
ఉండటం...అంతా వివరంగాచెప్పాడు కృష్ణుడు. 


125 


శ్రీమద్ద్ధాగవతము 


రు నుకున్నాడు బ్రహ్మ. తాను | దాచిపెట్టన గుహలో 


డలు, గోపబాలురు ఎలా 


వేసింది. తాను గుహలో దాచి Hae ఆవుదు tre AEs 


యథాతథంగా కృష్ణుని వద్ద ఉన్నాయి. 


హ్మృతనలో తాను ఇలా అనుకున్నాడు. “ఏమిటీ మాయ! 
నేను దాచి పెట్టిన గోపబాలురు, గోవత్సములు అన్నీ గుహలో 


సుషుష్తావస్టలో ఉన్నాయి. అవే దూడలు, ఆ గోపబాలురు కృష రనితో 
ఆడుకుంటున్నారు. ఇది ఎలా సాధ్యం? ఈ బాలురు, ఆవుదూడలు 
ఎక్కడి నుండి వచ్చాయి. ఇంతకూ తాను దాచి పెట్టన వారు అనలైన 


ఓ పరీక్షిత్‌ మహారాజా! బహ్మ A ou 
ఈ మోహములకు అతీతుడు. అటువంటి బ్రహ్మ కృష్ణుని తన మాయ 
పడవేయబోయి తానే కృష్ణుని మాయలో పడ్డాడు. సూర్యుని వెలుగు 
ముందు మిణుగురు పురుగుల వెలుగు వెలవెలబోయినట్టు, 
షుమాయ ముందు బ్రహ్మదేవుని మ 
పోయింది. 


వి య ఎందుకూ పనికిరాకుండా 


126 


దశమస్మ్కంధము(మొదటి భాగము 


ఆ ప్రకారంగా ఆలోచించిన బ్రహ్మ మరొక సారి కృష్ణుని వద్ద 
ఉన్న గోప బాలుర వంక, గోవత్సముల వంక చూచాడు. మరలా 
ఆశ్చర్యపోయాడు. బ్రహ్మకు గోపబాలురు, ఆవు దూడలు కనపడలేదు. 
వారి స్తానంలో వందలమంది కృష్ణులు కనపడుతున్నారు. అందరూ 
పీతాంబరములు కట్టుకొని, నెమలి పింఛములు పెట్టుకొని శ్యామల 
వర్ణంతో మురళి వాయిస్తూ కనపడ్డారు. అందరికీ విష్ణుమూర్తి మాదిరి 
తలమీద నవరత్నఖచిత కిరీటములు, చెవులకు కుండలములు, 
మెడలో వనమాలలు, తులసి మాలలు, కంఠసీమలో కౌస్తుభమణి, 
చేతులకు కంకణములు, పాదములకు నూపురములు (కడియాలు 


నాలుగు భుజాలు, శంఖము 


మెరిసే చిరునవ్వులో సత్వగుణము, కీగంటి చూపులో రజోగుణము 
కనపడుతున్నాయి. వారందరూ అచ్చు విష్ణుక మూర్తులవలె 


కనపడుతున్నారు. బహ్మగారి కళ్లకు వారంతా భూత,వర్తమాన,భవిష్యత 
కాలములకు అతీతులుగా కనపడ్డారు. వారినుండి వెలువడే పకాశంతో 


పదేశం అంతా నిండిపోయింది. లోకంలో ఉన్న కదిలేవి, కదలనివి 
అన్నీ చెతనత్వము పొంది శ్రీహరి రూపములను ఉపాసిస్తున్నాయి. 
వారందరూ అణిమాది అష్టసిద్దులతోనూ, మహత్తత్వము మొదలగు 24 
తత్వములతోనూ కూడుకొని ఉన్నారు. కాలము, స్వభావము, 
సంస్కారము, కామము, కర్మ, సత్వరజస్తమోగుణములు అన్నీ పరమాత్మ 


స్వరూపములనుసేవిస్తున్నాయి. 
-౨ య 


ఈ ప్రకారంగా బహ్మ గారు అంతా విష్టమయం అయిన 
గోపబాలురను, గోవత్సములను చూచాడు. బహ్మగారికి మనసులో 


127 


శ్రీమద్భాగవతము 


కలత, ఆశ్చర్యము ఒకేసారి కలిగాయి. ఆయన కాళ్లు చేతులు ఆడటం 
లేదు. కదలికలేని మట్టి బొమ్మలాగా నిలబడి పోయాడు. 


ఇదంతా ఏమిటో? ఎలా జరిగిందో? బ్రహ్మగారికి అర్ధం 
కావడం లేదు. అంతా అయోమయంగా తోచింది. పా ఒక 
విధమైన మోహంలో పడిపోయాడు. ఇంకా బ్రహ్మగారిని తన మా 
ఉంచడం ఇష్టంలేక కృష్ణుడు తన మాం 
బ్రహ్మగారు కళ్లునులుముకొని చూచాడు. అక్కడ గోపబాలురు లేరు. 
ఆవు దూడలు లవు. నాలుగు దిక్కులా చూచాడు. ఎవ్వరూ 
కనపడలేదు. తను గోపబాలురను, ఆవుదూడలను మాయం చేసినప్పటి 
దృ్యశ్శం కనిపించింది. 


గు ఉపసంహరించాడు. 


కృష్ణుడు బక చేతిలో పెరుగు బువ్వపెట్టుకొని, ఊరగాయ 
ముక్కలను చేతి వేళ్ల మధ్య ఇరికించుకొని, ఆవు దూడలను 
వెతుక్కుంటూ అటు ఇటు తిరగడం బ్రహ్మ హ్మాగారి కంట పడింది. ఇదంతా 
కృష్ణమాయ అని బోధపడింది బ్రహ్మగారికి. వెంటనే తన వాహన మైన 
ముందు సాష్టాంగ పడ్డాడు. సాక్షాత్తు తన తండి 


హంసను దిగి గ్‌ కృష్ణ ముగ 


డించి నమస్కరిస్తూ గద్గద స్వరంతో 


వినయంగా రెండు చేతులుజో 
ఇలా స్తుతించాడు. 
దశమస్కంధము పదమూడవ అధ్యాయము సంపూర్ణము 
ఓం తత్సత్‌ ఓం తత్సత్‌ ఓం తత్సత్‌ 


128 


దధశమస్కంధము(యొదటి భాగము 


శ్రీమద్భాగవతము 
దశమస్కంధము 
పదునాలుగవ అధ్యాయము. 
(దశమస్కధంలో అత్యంత ముఖ్యమైన అధ్యాయము 


“కు పరీక్షిత్‌ మహారాజా! కృష్ణమాయతో మోహం చెందిన 
బహ్మగారు, ఆ మాయ విడిపోగానే, బాలకృష్ణుని ముందు మోకరిల్లి 
కృష్ణుని ఈ విధంగా స్తుతిస్తున్నాడు. 


“కి భిలమేఘశ్యామా! పీతాంబరధారీ! నందనందనా! 
శిఖిపింఛమౌళి! వనమాలధారీ! ఆహా! చేతిలో వెన్నముద్ద, ధట్టీలో 
వేణువు, చంకలో కొమ్ముబూర, ఎంత ముద్దుగా, ముచ్చటగా 
ఉన్నావయ్యా! నీకు నా నమస్కారము. 


ఓ దేవదేవా! నీవు దయామయుడవు. శుద్దసత్వగుణ 
స్వరూపుడవు. నీ ఇష్టం కొద్దీ ఈ రూపం ధరించావు. నీ రూపము 
పంచ భూతములతో, పంచతన్మాత్రలతో ఏర్పడినది కాదు. ఆ కారణం 
చేత నీ మహిమలను తెలునుకోవడం మాకు సాధ్యం కాదు. నీగురించి 
ఈ శరీరంతోనే కాదు మనసుతో కూడా తెలుసుకోలేము. అటువంటి 
నీకు నమస్కారము. 


ఓ దేవా! ఈ మానవులు జ్ఞానం సంపాదించడానికి ఎంతో 
శమపడుతుంటారు. ఆ శమ అంతా వ్యర్ధము. దానికి బదులు 


129 


శ్రీమద్భాగవతము 


తూ, వారు చేసే బోధనలు 
వింటూ, వాని నోటి ౧ గుండా నీ లీలలను, నీ మహిమలను 
ఆస్వాదిస్తుంటే, నీ మీద భక్తి కలిగి ఉంటే, వారు ఏ జ్ఞానము 
సంపాదించకపోయినా, ఏ కర్మలు చేయకపోయినా తటుపంట్‌ నష్టం 
లేదు. ముల్లోకములచేత జయింపబడని నీవు, అటువంటి వారికి 
దాసుడవు అవుతావు. 


ఓ దేవా! ఈ మానవులు జ్ఞానం సంపాదించడానికి ఎన్నో 
గ్రంథాలు చదువుతూ ఉంటారు. తర్మవితర్మాలు చేస్తుంటా 
మీద ఏ మా తం భక్తి కలిగి ఉండరు. భక్తిలేని జ్ఞానము ఎందుకూ 
పనికిరాదని వారికి తెలియదు. లోపల గింజలు లేనట్టి ధాన్యమును 
ఎంత దంచినా పొట్టు మిగులుతుందే కానీ, బియ్యము రావు కదా. 
దంచిన శమ మాత్రమే మిగులుతుంది. అలలే! భక్తి ఏ మాతం లేని 


౧. కాని నీ 


ల్‌ 


జ్ఞానవ ఎ సంపాదించడం మొదల 
మిగులుతుంది కానీ వేరు ఏ 


ఓ దేవా! పూర్వము బుషులు, యోగులు యోగ మార్గ 
ద్వారా ఎటువంటి ఫలితములను పొందలేకపోయారు. కాని వారు నీ 
కథలను వింటూ, నీ మీద భక్తినిపెంపొందించుకొని, వారు చేసిన 
వైదిక కర్మలను, వాటి ఫలితములను నీకు అర్హించి, ఆత్మజ్ఞానమును 
సంపాదించారు. తరువాత ఏమాత్రం శమలేకుండా ఉత్తమ గతులు 
పొందగలిగారు. [| 


130 


దధశమస్కంధము(యొదటి భాగము 


ఓ దేవా! నిన్ను తెలుసుకోడానికి ఒకటే మార్గం ఉంది 
అనుకుంటున్నాను. నిర్దుణము, నిరాకారము అయిన నీ 
స్వరూపమును ధ్యానము, సమాధి ద్వారా తెలుసుకొని, నీతో తాదాత్మ్యం 
పొదిన గురువులను ఆశ్రయించి, వారి బోధనలను శద్ధతో విని, ఆ 
బోధనలను అనుసరించి, ప్రాపంచిక విషయములను, వికారములను 
వదిలిపెట్టి, నీ మీద భక్తిని పెంపొందించుకొని, నీ గురించి ధ్యానం 
చేస్తూ, నిర్మల మైన అంత:కరణముతోనే నీ నిరుణ స్వరూపము 
గురించి తెలుసుకోగలరు. 


ఓ దేవా! ఈ భూభారమును తగ్గించడానికి, సాధువులను 
రక్షించడానికి, దుర్మార్గులను శిక్షించడానికి, మానవుడిగా 
అవతరించావు. నీవు సత్వరజస్తమో గుణములకు అధిపతివి. 
అటువంటి నీ యొక్క గుణగణములను, నీ సంకల్పువికల్పముల 
గురించి తెలుసుకోవడం ఎవరి తరం కాదు. 


ఓ దేవా! ఈ లోకంలో మానవులు వారు చేసిన కర్మల 
ఫలితంగా కష్టములు, సుఖములు అనుభవిస్తుంటారు. అదంతా నీ 
అనుగ్రహమే కాని వేరుకాదు. మానవులు తమకు కలిగిన 
కష్టసుఖములను నీ అనుగ్రహమే అనుకుంటూ, ఎల్లప్పుడూ నీ 
దయకోసరం పాకులాడుతూ, నిన్ను మనస్సుతో, వాక్కుతో, కర్మలతో 
స్మరిస్తూ, నీ మీద అనన్యమైన భక్తిని కలిగిఉంటూ, జీవితమును గడిపే 
వారికి నీవు ముక్తిని ప్రసాదిస్తావు. 


టె దేవా! నా సంగతే 


డు. నీవు ఎటువంటి మాయలనైనా 


131 


శ్రీమద్భాగవతము 


లేని వాడివి. ఆది 


రాయచేయగల సమర్హుడివి. ఆది అంతము 
పురుషుడివి. అటువంటి నీ మీద నా మాయ ప్రయోగించాను. నీవు 
ఏమిచేస్తావో అని చూడదలిచాను. కాని అగ్ని నుండి పుట్టిన రవ్వ 
అగ్నిని ఏమీ చేయలేనట్టు, నీ నుండి పుట్టిన నేను, నా మాయతో 
నీమీద నా ప్రభావము చూపించలేకపోయాను. 


ఓ దేవా! నేను సృష్టికర్తను. రజోగుణము ప్రధానంగా 
కలవాడను. ఆ కారణం చేత నన్ను అజ్ఞానం ఆవహించింది. మోహంలో 
పడ్డాను. నేను నీ కన్నా వేరుగా ఉన్నాను, నీ కన్నా గొప్పవాడిని అని 
గర్వించాను. ఆ గర్వంతో నా కళ్లు మూసుకుపోయాయి. నీ మీద నా 
మూయ ప్రయోగించాను. నీవు నన్ను క్షమించాలి. “ఏదోపోనీలే! తెలిసీ 
తెలియని తనంతో చేసాడు వీడిని క్షమించెయ్య్మాలి” అని పెద్ద మనను 
చేసుకొని నన్ను క్షమించు. 


అహంకారము, పంచ 


టీ దేవా! ప్రకృతి, మహత్తత్వము, 
భూతములు, పంచతన్మాత్రలు ఏటితో కూడిన ఈ బ్రహ్మాండములో నేను 
కేవలం ఏడు జానల పొడుగు కల వాడను. ఈ అనంత విశ్వంలో 
ఇటు వంటి బ్రహ్మాండములు లెక్కలేనన్ని ఉన్నాయి. ఆ బ్రహ్మాండములన్నీ 
నీలో ఉన్నాయి. అటువంటి నీవెక్కడ! నీ మహిమ ఎక్కడ! కేవలం 
పరిమిత జ్ఞానం కలిగిన నేనెక్కడ! నా మహిమ ఏపాటిది! 


ఓ దేవా! గర్భిణితో ఉన్న తల్లిని కడుపులో ఉన్న బిడ్డ తన కాళ్లతో 
తన్నుతూ ఉంటే ఆ తల్లి కోప్టడుతుందా చెప్ప. అది బిడ్డ చేసిన 


అపరాధంగా తల్లి భావిస్తుందా! ఎన్నటికీ భావించదు. అలాగే, ఈ 


132 


దధశమస్కంధము(యొదటి భాగము 


అనంతకోటి బ్రహ్మాండములను నీ పొట్టలో ఇముడ్చుకున్న విరాట్‌ 
స్వరూపుడివి. మేము ఇలాంటివి ఏవో చిన్న చిన్న తప్పులు 
చేస్తుంటాము. వాటిని నువ్వు, తల్లి బిడ్డను క్షమించినట్టు, క్షమించాలి 
గానీ, కోప్టడ కూడదు కదా! అందుకని నేను చేసిన తప్పునుకూడా 
క్షమించు. నేను నీ కుమారుడినే కదా! 


ఓ దేవా! ప్రళయ కాలమందు ఈ విశ్వం అంతా జలమయం 
అయినప్పుడు, ఆ జలములో పడుకొని ఉన్న నీ బొడ్డులో నుండి ఒక 
తామర పుష్టం ఉడధ్ధవిస్తే, ఆ తామరపుష్టంలో నుండి నేను ఉ 
ధ్ధవించానని పురాణాలు ఘోషిస్తున్నాయి. ఈ విషయం నిజమే కదా! 
నీ పొట్టలోనుండి నేను ఉధ్సవించాను కదా! 


ఓ దేవా! నీవు కేవలం నారాయణుడివే కాదు. ఈ చరాచర 
జగత్తులోని అన్ని దేహములలో నీవు ఆత్మస్వరూపుడుగా, లోకసాక్షిగా 
వెలుగుతున్నావు. ఈ లోకంలో ఉన్న మానవులకు, ప్రకృతికి, 
జలమునకు, నీవు ఆశ్రయుడివిగా ఉన్నావు. ఇదంతా నీ మాయ వలననే 
జరుగుతూ ఉంది కాని వేరు కాదు. 


ఓ దేవా! నేనుపుట్టినప్పుడు చుట్టు జలం తప్ప మరొకటి లేదు. 
నాకు ఎవ్వరూ కనపడలేదు. నేను వెనక్కు తిరిగి నిన్ను వెదుక్కుంటూ 
ఆ తామర తూడులోకి వెళ్లాను. నీవు నారాయణుడివి, జలంలోనే 
ఉంటావు అనే మాట సత్యం అయితే నువ్వు నాకు కనిపించాలి కదా. 
మరి నువ్వు నాకు ఎందుకు కనిపించలేదు? నువ్వు మనస్సుకు 
మాత్రమే కనపడేవాడివి అయితే, నువ్వు నా అంత:కరణమునకు 


133 


శ్రీమద్భాగవతము 


ఎందుకు గోచరించలేదు. కాబట్టి నువ్వు ఈ శరీరంలో ఉండే కళ్లకు 
కనిపించవు. అంత:కరణకు గోచరించవు. అందుకే నిన్ను చూడ 

డు నా మనసులో నీ రూపం మెరుపులాగా 
మెరిసింది. కాని అంతలోనే మా 
కాక మరేమిటి? 


ఆరి 


యం అయింది. ఇదంతా నీమాయ 


ఓ దేవా! నీవు కృష్ణుడిగా దేవకీ దేవి గర్భంలో 

అవతరించావు. కానీ వెంటనే నందగోకులానికి తీసుకురాబడి యశోద 

కుమారుడిగా పెరుగు తున్నావు. నీ తల్లి యశోద నోరు తెరవ మంటే నీ 

నోటిలో ఈ అనంత విశ్వాన్ని చూపించావు. ఆమెను నీమోహంలో 
రూయ కాక మరేమిటి? 


డవేసావు. ఇదంతా నీ ॥ 


నీవు నీ నోటిలో ఈ అనంత విశ్వాన్ని నీ తల్లి యశోదకు 
చూపించినప్పుడు, అందులో ఆమె తనను కూడా చూచింది. అంటే 
ఉందన్న మాట. అంటే, 
ఈ అనంత విశ్వం అంతా నీలో ఉంది. ఈ విశ్వంలో నీవు కూడా 


ఉన్నావు. ఇదంతా నీ మాయ కాక మరేమిటి? 


విశ్వం అంతా నీ లోపలా ఉంది, బయట కూడా 


వు నీ మాయను నీ తల్లి యశోదకే కాదు. నాకు 
మాపించావు. నేను నీ దూడలను మాయం చేసినప్పుడు 
ిన్షికృష్ణుడి లాగా, ఒక చేతిలో పెరుగు ముద్ద, ధట్టీలో వేణువు, 
లో చర్మాకోలతో దర్శనం ఇచ్చావు. నేను నీ దూడలను, 
పాలు నీవే ధరించావు. 


గోపబాలురను దాచిన తరువాత వారందరి రూ 


134 


దధశమస్కంధము(యొదటి భాగము 


మరలా నేను చూసినప్పుడు గోపబాలురు, ఆవు దూడలు అన్నీ 
చతుర్భుజములతో, పట్టుపీతాంబరములతో విష్ణుఅవతారములుగా 
దర్శనం ఇచ్చావు. ఇప్పుడు మరలా చిన్నికృష్ణుడి లాగా చేతిలో పెరుగు 
ముద్దతో, ధట్టిలో వేణువుతో దర్శనం ఇచ్చావు. ఇదంతా నీ మాయ కాక 
మరేమిటి? 


ఓ దేవా! నీ మాయ, నీ మహిమ తెలుసుకోలేని వారికి నీవు 
సృష్టి చేసేటప్పుడు బ్రహ్మగానూ, పోషించేటప్పుడు విష్ణువు గానూ, 
లయం చేసేటప్పుడు శివుడు గానూ వివిధరూపములతో కనపడు 
తున్నావు. నిజానికి నీవు ఒక్కడివే. నీమాయచేత బ్రహ్మ విష్ణ 
మహేశ్వరులుగా లోకానికి వ్యక్తమవుతున్నావు. 


ఓ దేవా! నీకు జనన మరణాలు లేవు. కానీ నీవు 
జల చరములలోనూ, జంతువులలోనూ, పక్షులలోనూ, మానవులలోనూ, 
దేవతలలోనూ, బుషులలోనూ జన్మించావు. ఇదంతా దుష్టశిక్షణ, 
శిష్టరక్షణ కొరకే కదా! 


ఓ భగవాన్‌! పరాత్సరా! యోగేశ్వరా! నీయోగమాయను ఈ 
లోకమంతా విస్తరింపజేసి ఎన్నో అవతారాలు ఎత్తావు. నీ లీలలను 
తెలుసుకోవడం ఈ మూడులోకములలో ఉన్న ఎవరి తరమూ కాదు! 
అటువంటి నేను నీ మాయను తెలుసుకోవాలని ప్రయత్నించడం 
మూర్ధత్వమే అవుతుంది కదా! 


ఓ దేవా! నీ మాయచేత ఈ పపంచాన్ని స్యష్టించావు. ఈ 
పక్యతిని స్యప్టెంచావు. ఈ మూర్ధ మానవులు ఈ పపంచము, ఈ 


135 


శ్రీమద్భాగవతము 


టు తూ ఉందనీ, ae తెలియదు. ఆమాటకొస్తే 
బునుకోవడం నాకే తెలియదు. ఇంక గ 


దఅఘుంది. 


ఓ దేవా! ఈ అనంత విశ్వంలో 
వైతన్యము ఒక్కటే నిత్య! 


నీవు ఒక్కడివే (అంటే 

ము, సత్యము. నీవు కాక మిగిలింది 
ము శృయు. అందుకే నిన్ను పు స 

స్వయంప్రకాశకుడివి అ అ అనంతుడివి అనీ, ఆద్భుడివి అనీ, నాశము 


లేనివాడివి అన్‌, పుట్టుక లేని వాడివి అనీ, నిరంజనుడివిఅనీ, _పూర్ణుడివి 


కాని నీవు చరారచ జీవరాసులలో ఆత. తృస్వరూపు సంగా ఎెలుగుతునారు. 
అందుకే నిన్ను పరమాత్మ అన్నారు. నీవు ఈ జీవులలో ఉగ 
స్వరూపాలనే చూస్తావు తిక మైన శరీరాలను, పేర్లను 
కాదు. 


మానవులు కూడా గురువు ద్వారా ఆత్మజ్ఞానమును పొందితే, 
వారు కూడా నీ మాదిరి అన్ని జీవరాసులలోనూ ఆత్మస్వరూపమున 
మాత్రమే చూడగలరు. ఆ స్థితిని చేరుకున్న వారికి ఈ సంసారము 
నుండి ముక్తి అనాయాసంగా లభిస్తుంది. (అటువంటి వారు 
చకవర్తినీ, సామాన్ముడినీ, బంగారమునూ మట్టి బెడ్డను సమానంగా 


చూస్తారు. ఎందుకంటే వారికి అన్నిటిలోనూ ఆ పరమాత్మ స్వరూపమే 


136 


దధశమస్కంధము(యొదటి భాగము 


కనిపిస్తుంది కాబట్ట.) 


కాని ఈ మానవులు దానికి విరుద్ధంగా పవర్తిస్తున్నారు. 
వారిలో ఉన్న అజ్ఞానము, అవిద్య చేత, తమ కళ్ల ఎదురుగా 
కనపడుతున్న ఈ ప్రపంచాన్ని నిజం అని, ఎప్పటికీ ఇలాగే ఉంటుందనీ, 
శాశ్వతమనీ అనుకుంటున్నారు. నిజానికి ఈ ప్రపంచం క్షణక్షణానికీ 
మారుతూ ఉంటుంది. చీకట్లో తాడును చూచి పాముగా భ్రాంతి 
చెందినట్టు, తాను తనశరీరము, తన భార్యాబిడ్డలు, ధనము, ఆస్తులు 
అన్నీ శాశ్వతం అనే భ్రమలో ఉంటాడు మానవుడు. ఆ తాడు మీద 
ఎలుగు ప్రసరించినప్పుడు, అదిపాము కాదు దాని నిజరూపము తాడు 
అని తెలుసుకుంటాడు. అలాగే జ్ఞానము అనే వెలుగు ప్రసరించినపుడు, 
వాడిలో ఉన్న అవిద్య తొలగిపోయి, భార్యాబిడ్డలు, ఆస్తులు, ధనము, 
అధికారము ఏటీ నిజం కాదు, అసలు ఈ ప్రపంచం అంతా నిజం 
కాదు, నిరంతరం మారుతూ ఉంటుంది, ఈ నాడు ఉన్న వాడు రేపు 
ఉండడు, ఈ నాడు తనవద్ద ఉన్న వస్తువు రేపు వేరేవాడి వద్ద 
ఉంటుంది, ఏటి శాశ్వతము కాదు అనే నిజాన్ని తెలుసుకుంటాడు. ఆ 
జ్ఞానమే మోక్షమునకు మార్గము ఏర్పరుస్తుంది. 


ఓ దేవా! నీవు చిదానంద స్వరూపుడవు. నీనుండి వెలువడిన 
ఈ ఆత్మ కూడా చిదానంద స్వరూపమే. కానీ జీవుని అజ్ఞానము వలన 
ప్రాపంచిక విషయములలో లీనమై బంధములను ఏర్పరచు 
కుంటున్నాడు. ఆ బంధములతో చిక్కువడి వాటి నుండి బయట 
పడటానికి అంటే మోక్షమునకు ప్రయత్తిస్తున్నాడు. నిజానికి ఈ 
బంధములు, మోక్షము రెండూ అజ్ఞానము వలన కలిగినవే కానీ వేరు 


137 


శ్రీమద్భాగవతము 


కావు. ఎలాగంటే, మన అజ్ఞానము వలన రాత్రి సూర్యుడు ఉండడు, 
పగలు నూర్చుడు ఉంటాడు అని అనుకుంటున్నాము. నిజానికి 
ర్యుడు ఉండడం, ఉండక పోవడం అంటూ ఉండదు. సూర్యుడు 
ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటాడు. రాత్రిపూట మనకు కనపడడు కాబట్టి 
నా రెడు లేడు అని అనుకుంటాము. 

మోక్షములు, సుఖదు:ఖములు ఉండవు. ఆత్మ నిత్యానంద స్వరూపము. 
కాని మానవుడు ప్రాపంచిక విషయములలో పడి బంధములకు, 
లకు, రాగద్వేషములకు లోనవుతుంటాడు. మోక్షం కోసం 
లకు లోగు 
కాకుండా ఉంటే ఎటువంటి బంధనములు ఉండవు. బంధనములు 
లేనపుడు వాడినుండి విడివడడము అంటే మోక్షము పొందడం అనే 
ప్రశ్ష తలెత్తదు. 
(మనకు పెద్దబాలశిక్షలో ఒకసామెత ఎంది. 

అడుసు తొక్కనేల, కాలు కడుగనేల. 

అడుసు తొక్కడం అంటే బంధాలు ఏర్పరచుకోవడం. 

కాలు కడుక్కోవడం అంటే వాటి నుండి విముక్తి పొందడం, మోక్షం 
పొందడం. 

అడుసు తొక్కకపోతే కాళ్లు కడుక్కునే అవసరమే లేదు. 


అలాగే ఆత్మకు ఈ బంధములు, 


సుఖదు:ఖము 
పరితపిస్తుంటాడు. మానవుడు పాపంచిక విషయము 


అలాగే బంధాలు లేకపోతే 


ఓ దేవా! నీవు పరమాత్మవు (విశ్వచై 
అందరిలోనూ ఆత్మస్వరూపముగా (ప వైతన్య 
వెలుగుతున్నావు. కాని మానవులు, అజ్ఞానము త న్‌ 
ఆత్మను, సాటి మనుషులలో ఉన్న ఆత్మలను, దర్శించకుండా, బయట 


138 


దశమస్కంధము(యొదటి భాగము 


ఉన్న పరమాత్మ కొరకు వెతుకుతుంటారు. 

(శివాలయం బయట కూర్చుని ఉన్న భిక్షకత్తె ఒడిలో ఉన్న పసిబిడ్డ 
గుక్కెడు పాల కోసరం ఏడుస్తుంటాడు. కాని శివాలయంలో మడి 
కట్టుకొని బిందెలకొద్దీ పాలను శివుడి మీద అభిషేకం చేస్తుంటారు. 
ఆపాలన్నీ తూములోకి వెళుతుంటాయి. తనలో ఉన్న ఆత్మ, ఆ పసిబిడ్డలో 
ఉన్న ఆత్మ ఒకటే అని తెలుసుకున్నప్పుడు, ఈ రెండు కూడా ఆ 
పరమాత్మ స్వరూపాలు అని తెలుసుకున్నప్పుడు, మానవుడు బయట 
ఉన్న పరమాత్మ కొరకు వెతకడు. పాలాభిషేకాలు చెయ్యడు. ఆ 
పసిబిడ్డకు కడుపునిండా పాలు పట్టిస్తాడు. సాటి మనుషుల మీద 
పేమ చూపిస్తాడు. అందుకనే నితాంత అపార భూతదయను నాకు 
పసాదించు అని ఒక భక్తుడు భగవంతుని వేడుకున్నాడు.) 


b 


( 


గీ 


( 


ఆత్మస్వరూపుడవైన నిన్ను వదిలిపెట్టి, పైకి కనిపించే దేహమును 
మాత్రమే చూస్తుంటారు. ఎలాగంటే, అక్కడ తాడు ఉంది పాము లేదు 
అని తెలిసి కూడా దానిని పాము అని భ్రమపడినట్టు, ఆత్మ నిత్యము, 
దేహము అనిత్యము అని తెలిసికూడా ఈ దేహమునకు ప్రాధాన్యము 
ఇస్తుంటారు. కాని ఆత్మజ్ఞానము తెలిసినవారు, సాటి వారిలో ఉన్న 
ఆత్మను చూస్తారే కానీ, దేహమునకు ప్రాధాన్యము ఇవ్వరు. అటువంటి 
ఆత్మజ్ఞానము కలగాలంటే నీపాదములను పట్టుకోవడమే శరణ్యము. 
ఎన్ని యజ్ఞములు, యాగములు, పూజలు, వ్రతములు చేసినా, 
నీయందు అచంచలమైన ఏకాగ్రమైన భక్తి లేనిదే ఆత్మజ్ఞానము 


టి దేవా! నాకు అన్నీ తెలుసు అని అహంకరించాను కానీ 


139 


శ్రీమద్భాగవతము 


నాకు ఏమీ తెలియదు అని ఇప్పుడే తెలుసుకున్నాను. నాకు నీ మీద 
అచంచలమైన భక్తిని, తద్వారా ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించు. నీ మీద భక్తి 
కలగడానికి నన్ను మానవులలో గానీ, పశుపక్ష్యాదులలో కానీ, నీ 
భక్తుడిగా పుట్టించు. నిరంతరము నీ పాదములను సేవిస్తూ, నీ 
మీదఅచంచలమైన భక్తి కలిగి ఉండేటట్టు అనుగ్రహించు. 


7” 


ఓ దేవా! ఈ గోకులములో ఉన్న గోపకాంతలు, గోవులు ఏమి 
పుణ్యం చేసుకున్నాయో కదా! నేను నీ ఆవుదూడలను, గోపబాలురను 
డలు గోపబాలురు నీవే అయ్యావు. ఆవు దూడలు 


మాయం చేసే, ఆ దు 
గె, 
గోవుల పాలు తాగాయి. గోపబాలురు వారి తల్లుల పాలు తాగారు. 


అంటే దూడలరూపంలోనూ, గోపబాలుర రూపంలోనూ నీవే ఆ గోవుల, 


(ఇ 


గోపకాంతల పాలు తృప్తిగా తాగావు. నీ కోసరం మునులు 
రూగములుచేసినా తృప్తి పొందని వాడివి, 
ఆవుదూడల రూపంలోనూ, గోపబాలుర రూపంలోనూ 
నందగోకులంలోని ఆవులు, గోపకాంతల వద్ద పాలు తాగి తృప్తి 


చెందావా మహానుభావా! ఆ ఆవులు, గోపకాంతల జన్మలు ధన్యములు. 
వారే కాదు, నిన్ను ప్రతిదినము క్యష్ణా!క్యష్ణా! అంటూ పిలిచి లాలించి, 
ముద్దులాడే నందుడు, యశోద, నీతో ఆడిపాడే గోపబాలురు, నీవు 
నడిచినచోట నడిచిన గోపకులు, గోపికలు, అందరూ ధన్ములే కదా! నీ 
వలన ఈ గోకులమే ధన్యమయింది. 


కానీ నీ గురించి చెబుతున్నాయి. కానీ పూర్తిగా చెప్పలేక పోతున్నాయి. 
కానీ నీవు స్వయంగా ఈ నందవజంలో అవతరించావు. ఈ నేల మీద 


140 


దధశమస్కంధము(యొదటి భాగము 


తిరుగుతున్నావు. ఈ వజములో ఉన్న వారందరికీ నీవు సర్వస్వము 
అయ్యావు. ఈ వ్రజములో వారంతా నీతో ఆడి పాడీ, నీ సాంగత్యంలో 
ధన్యులు అయ్యారు. అటువంటి వ్రజవాసుల పాదధూళి సోకిన వారి 
జన్మలు కూడా ధన్యము అవుతాయి. నీవు సంచరించిన ఈ వజములో 
కానీ, ఈ వనములో కానీ, ఎటువంటి జన్మ ఎత్తినా, వారికి అది 
గొప్పఅద్యష్టం అవుతుంది. 


ఓ దేవా! నిన్ను చంపడానికి వచ్చిన పూతన పాలు తాగి ఆమెకు 
మోక్షం ఇచ్చావు. అలాగే నిన్ను చంపడానికి వచ్చిన అఘాసురుడు, 
బకాసురుడు మొదలగు రాక్షసులను నీలో కలుపుకున్నావు. వారంతా 
నీలో ఐక్కం అయి సద్దతులను పొందారు. ఈ వ్రజంలో ఉన్న 
గోపకాంతలు, గోప బాలురు తమ తమ ఇళ్లు వాకిళ్లను, 
బంధుమిత్రులను వదిలిపెట్టి తమ్మ మనసులను, తమ ప్రాణములను, 
నీకే అర్చించారు. నీవే సర్వస్వం అనుకుంటున్నారు. వారికి నీవు 
ఏమివ్వగలవు? పూతనకు, అఘానురుడు మొదలగు రాక్షసులకు 
ఇచ్చిన దానికన్నా(యోక్షముకన్నా గొప్పది నీ దగ్గర ఏమి ఉందని ఈ 
వజవాసులకు ఇవ్వగలవు? 


కృష్ణా! ఈ మానవులకు రాగద్వేషములు, సుఖదు:ఖములు 
దొంగల వంటి వాళ్లు. ఇల్లు వాకిలి, భార్యపిల్లలు కాళ్లకు చేతులకు 
తగిలించుకున్న సంకెళ్లు. కానీ నిన్ను నమ్ముకున్న వారిని, నీ మీద 
అచంచలమైన భక్తి కలిగిన వారిని ఇవేవీ బాధించవు. వారు దేనికీ 
చలించరు. సుఖము వచ్చినా, దుఃఖము వచ్చినా వారు నిశ్చింతగా 
ఉంటారు. అటువంటి భక్తి నాకు ప్రసాదించు. 


141 


శ్రీమద్భాగవతము 


ఓ దేవా! నీకుపుట్టుక లేదు. నీవు నీమాయచేత సృష్టించబడిన 
ప్రపంచములో పుట్టనవసరము లేదు. కానీ, నీ భక్తులకు, నిన్ను 
నమ్ముకున్న వాళ్లకు, నీ మీద ప్రేమానురాగాలు కురిపించే వాళ్లకు 
ఆనందాన్ని కలుగచేయడానికి, నీవు అవతరించావు. నీ లీలలను 
యాపిస్తున్హావు. ఈ ప్రపంచంలో ఉన్న వాళ్లు ఏమేమి చేస్తారో అవన్నీ 
చేస్తున్నావు. కాని ఏవీ నీ కోసం చెయ్యడం లేదు. నీ భక్తుల సంతో 
. అటువంటి నీకు నమన్నారము. 


కోసం చేస్తున్నావు 


ఓ దేవా! ఇప్పటి దాకా నాకంతా ఏదో తెలిసినట్టు ఏమేమో 


దు, నా మాదిరి చాలామంది, తాము 


పండితులము అయినట్టు, తమకు అంతా తెలిసినట్టు 
మాట్లాడుతుంటారు. నిజానికి వారికి ఏమీ తెలియదు. వాళ్లకు 
తెలియదు అన్న విషయం వారికి తెలియదు. అందుకని తమకు అంతా 
తెలుసని మాట్లాడుతుంటారు. నేను అలా కాదు. నాక తెలియదు. 
నీ మహిమ నా మనస్సుకు కానీ, వాక 
బప్పుకుంటున్నాను. 


౦ ఏమ్‌ 
కు కానీ గోచరము 


కాదు అని 


ఓ దేవా! నీకు అంతా తెలుసు. నీవు అంతా చూస్తుంటావు. 
ఈ జగత్తు అంతా నీ అభినంలో ఉంది. ఆ అనంత విశ్వంలో నేనూ 
ఒకడిని. నేను స్వతంత్రుడను కాను. నీలో ఒక భాగము మాత్రమే అని 
గ్రహించాను. ఇంక వెళ్లడానికి నాకు అనుమతి ప్రసాదించు. 
శ్రీకృష్ణ వృష్ణికుల పుష్కరజోషదాయిన్‌ క్షానిర్ణరద్విజపశూదధివ్యద్ధికారిన్‌ 


ఉద్ధర్మశార్వరహర క్షితిరాక్షసద్రు గాకల్బమార్మ్కమర్హన్‌ భగవన్‌ నమస్తే॥” 


ములకునమస్కరించాడు. 


142 


దశమస్కంధము(యొదటి భాగము 


బ్రహ్మ చిన్ని కృష్ణునికి మూడుసార్లు ప్రదక్షిణము చేసి, ఆయన 
పాదములకు నమస్కరించి వెళ్లిపోయాడు. బ్రహ్మ 
అంతరించగానే బ్రహ్మచేత మాయం చేయబడ్డ ఆవు ద 
గోపబాలురు ఎవరి స్టానాల్లో వారు ఉన్నారు. ఆవు దూడలు పచ్చిక 
మేస్తున్నాయి. గోపబాలురు తమ చేతులలో పెరుగు అన్నం పెట్టుకొని 
ఆవుదూడలను వెతుక్కుంటూ వెళ్లిన కృష్ణుని కోసరం 


లీ ళం లు, 


కృష్ణుడు కూడా తన చేతిలో పెరుగుబువ్వను తింటూ, ఆవు 
దూడలను తోలుకొని గోపబాలురు ఉన్న చెట్టు కిందికి వచ్చాడు. 
కృష్ణుడు ఆవుదూడలను వెదకడానికి బయలుదేరినప్పటి నుండి, తిరిగి 
ఆవుదూడలను తీసుకొని గోపబాలుర దగ్గరకు రావడానికి మధ్య ఒక 
సంవత్సరము కాలం గడిచింది. కాని బ్రహ్మ చేసిన వలనా, 
దానికి కృష్ణుడు చేసిన ప్రతి మాయ వలనా, ఆ గోపబాలురకు ఆ 
కాలము కేవలము కొన్ని నిముషములు గడిచినట్టు భావించారు. 
కృష్ణుని చూడగానే గోప బాలురు 


“కృష్ణా! దూడలు తొందరగానే దొరికినట్టున్నాయో! అవి ఎంతో 
దూరం పోయి ఉండవులే! నీ కోసరం మేము బక్క ముద్ద కూడా 
తినకుండా కాచుకొని ఉన్నాము. రా! కూర్చో! అందరం కలిసి అన్నాలు 
తిందాము!” అని ఆ గోపబాలురు కృష్ణుని తమ మధ్యలో 
కూర్చోబెట్టుకున్నారు. అందరూ కలిసి అన్నాలు తిన్నారు. సాయంత్రం 
అయింది. ఆవు దూడలను తోలుకొని అందరూ ఇంటి మొహం పట్టారు. 


143 


శ్రీమద్భాగవతము 


దారిలో కృష్ణుడు వారికి చచ్చిపడి ఉన్న కొండచిలువ శరీరాన్ని 
చూపించాడు. అప్పటికి సంవత్సరం గడవడం వలన అది ఎండి పోయి 
చర్మంమాత్రం మిగిలి ఉంది. మధ్యాహ్నం చచ్చిన పాము సాయంత్రానికి 
నాయక గోపబాలురకు తట్టలేదు. 


ఎలా ఎండివోయిందా అని ఆ అవ 


గోప బాలురు తమ తమ ఇళ్లకు రాగానే వాళ్ల తల్లుల వద్దకు 


యశోద ఇంటికి వెళ్లారు.” అని శుకుడు చెష్ట గానే వదతి ముం 
శుకమహర్నిని ఇలా అడిగాడు. 


రె ఆగీందా! బృందావనములో ఉన్న గోపకాంతలకు తమ 


పేమ ఉండటం సహజమే. కానీ, యశోద 
ము మీద కన్నా అధికమైన 


144 


దధశమస్కంధము(యొదటి భాగము 


అడిగాడు. 


దానికి శుకుడు ఈ విధంగా సమాధానం ఇచ్చాడు. “ట్‌ 
పరీక్షిత్‌ మహారాజా! ఈ ప్రపంచంలో ఉన్న సమస్త ప్రాణులకు తమ 
మీద తమకు ఎక్కవ ప్రేమ. ప్రతి వ్యక్తి తనను తాను ప్రేమిస్తాడు. 
తరువాతనే తన సంతానము మీద, బంధు మిత్రుల మీద ప్రేమ 
చూపిస్తారు. తన మీద తనకు ఉన్న ప్రేమ కన్నా తన సంతానము మీద, 
భార్య లేక భర్త మీద కానీ, బంధు మిత్రుల మీద కానీ, ఇల్లు, ఆస్తులమీద 
కానీ ఎక్కువ ప్రేమ ఉండదు. ఈ విషయంలో పురుషులు, స్త్రీలు 
సమానమే. 


పురుషులు కానీ, స్త్రీలు కానీ తమను తాము ప్రేమించినంతగా 
తమ సంతానమును గానీ, బంధుమిత్రులను గానీ ప్రేమించరు. ఎవడి 
ప్రాణము వాడికి తీపి. శరీరము రోగంతో చిక్కి శల్యము అయినా, 
వయస్సు మీద పడటంతో, ముసలి తనంతో, శరీరం క్యశించినా, ప్రతి 
వాడికీ ఇంకా జీవించాలనే ఆశ ఉంటుంది కానీ, తొందరగా మరణించి 
రోగాలనుండి, వృద్ధాప్యం నుండి విముక్తి పొందుదాము అని అనుకోడు. 
(అమ్మో అప్పుడే చావడమా! నేం చస్తే ఈ ప్రపంచం ఏమైపోతుందో! నా 
భార్యాబిడ్ద్ణలకు,మనుమలు మనుమరాళ్లు ఎలా బతుకుతారో! అందుకే 
నేను చావను గాక చావను అని ప్రాణాలను ఉగ్గపట్టుకొనే వాళ్లను 
మనం చూస్తూనే ఉన్నాము) ఇదంతా ప్రతి వ్యక్తికి ప్రాణాల మీద ఆశ 
చావక పోవడం వలన, ఇంకా జీవించాలనే ఆశ ఉండటం వలన 
కలుగుతుంది. ఈ ప్రపంచంలో ఉన్న సుఖాలను అనుభవించడానికి 
ఈ శరీరం అవసరం కాబట్టి ఈ శరీరాన్ని వదలడానికి ఎవడూ 


145 


శ్రీమద్భాగవతము 


ఇంక అసలు విషయానికి వస్తాను. కృష్ణుడు ఆత్మస్వరూపుడు. 
క్‌ డు ఉనార ప్పిన మాయ వలన 


కి మాత్రమే ఈ విషయం 


బాగా అరం అవుతుంది. 


ee వారికి ఈ నేనని ర సాగరమును అతన పిల్ల 

కాలువను దాటినంత సులభము. ఆ కారణం చేతనే అందరిలో ఆత్మ 
స్వరూపుడుగా ఉన్న కృష్ణుని గోప కాంతలు తమ సంతానము కన్నా 
అధికంగా ప్రేమించారు అనడంలో అతిశయోక్తి లేదు. 


ఓ పరీక్షిత్‌ మహారాజా! కృష్ణుడికి ఐదవ సంవత్సరంలో జరిగిన 
అఘాసురుని వధ, గోపకులకు కృష్ణుని ఆరవ సంవత్సరంలో జరిగినట్టు 
అనిపించడంలో అసలు కారణం నీకు వివరంగా చెప్పాను. 


సంవత్సరం పాటు గోపబాలురు, ఆవుదూడలు అచేతనావస్థలో ఉన్నారు 


146 


దధశమస్కంధము(యొదటి భాగము 


కాబట్టి వారికి అలా అనిపించింది. కృష్ణుని ఈ లీలలను చదివినవారు, 
విన్న వారు కృష్ణుని కృపకు పాతులవుతారు. వారు కోరిన కోరికలు 
నెరవేరుతాయి. 


ఓ పరీక్షిత్‌ మహారాజా! ఆ ప్రకారంగా కృష్ణుడు, బలరాముడు 
తమ ఐదవ సంవత్సరమును దాటి ఆరవ సంవత్సరములోకి 
ప్రవేశించారు. ఐదవ సంవత్సరము దాకా కౌమారము అంటారు. ఆరవ 
సంవత్సరము నుండి పౌగండ వయసు అంటారు. బలరాముడు, 
కృష్ణుడు తమ పౌగండమును బృ్యందావనములో ఆనందంగా 
గడుపుతున్నారు. 


శ్రీమద్భాగవతము 
దశమస్కంధము పదునాలుగవ అధ్యాయము సంపూర్ణము 
రుం తత్షత్‌ ఓం తత్భత్‌ ఓం తత్సత్‌ 


శ్రీమద్దాగవతము 
ధశమస్యంధము 
పదునైదవ అధ్యాయము. 


ర్‌ 


క మహర్షి పరీక్షిత్‌ మహారాజుకు శ్రీకృష్ణుని బాల్యలీలలను 


రూ 


“కు పరీక్షిత్‌ మహారాజా! ఆ పకారంగా కృష్ణుడు ఐదు 


147 


శ్రీమద్భాగవతము 


ూర దశ 


సంవత్సరములు నిండి ఆరవ నంవత్లరములోకి అనగా కౌవ 
నుండి పౌగండము లోనికి పవేశించాడు. 
కాబట్ట, వారు ఆవు దూడలను కాకుండా ఆవులను అడవిలోకి 
తీసుకొని పోయి మేపుతున్నారు. 


కొంచెం పెదవాళు అయా 
ద ౧౧ 


కప బాలురతో సహా, 


సరోవరః రు ఆ నీరు I 


వనములో ఉన్న పూలమొక్కలు తమకు పూచిన పూల 
బరువుకు నేలమీదకు వాలిపోయి ఉన్నాయి. అలాగే ఫలవ్యక్షములు 


తమకు పూచిన పు 
తమకు కాచిన పండ్లను ae, 
నీకు నమన్మ్కరిస్తున్నట్టు ఉంది కదూ 


రదముల వద్ద పెట్టి, నిన్ను aren 


_2 యట 


| అంతే కాదు! ఈ తుమ్మెదలు నీ 


_2 టట 


క్క కీర్తిని గానం చేస్తున్నట్టు రు 


గుమ్మంటూ నాదం చేస్తున్నాయి. 
వ = యి 


మునులు అయి ఉండవచ్చును. 


148 


దశమస్మ్కంధము(మొదటి భాగము 


వారు వృక్షములు గానూ, తుమ్మైదలుగానూ పుట్టినా, మానవ 
రూపంలో ఉన్న నిన్ను ఈ జన్మలోకూడా వదలకుండా పూజిస్తున్నారు, 


స్తుతిస్తున్నారు. 
—0 — 0 య 


అన్నయ్యా! అటు చూడు. ఆ నెమళ్లు ఎంత మనోహరంగా 
న్యత్యం చేస్తున్నాయో! ఆ లేళ్లు గంతులు వేస్తున్నాయి. కోకిలలు 
మధురంగా కూస్తున్నాయి. ఇవన్నీ నీ గుణగణములను కీర్తిస్తున్నట్టుంది 
కదూ! ఎందుకంటే మనము ఈ వనమునకు అతిధులము. ఈ 
వ్యక్షములు, నెమళ్లు, లేళ్లు, కోయిలలు మనకు ఆతిధ్యము ఇస్తున్నట్టు 
పుట్టుకతో వచ్చిన సంస్కారము కదా! అన్నయ్యా! బృందావనములో 
ఉన్న ఈ నేల నీపాదన్సర్శ్మతో పునీతమయింది. నీ చేతి స్పర్శతో 
చెట్లు, లతలు అన్నీ ధన్యమయ్యాయి” అంటూ బలరామునితో ప్రకృతి 
సౌందర్యమును గురించి మాట్లాడుతూ, కృష్ణుడు గోపబాలురతో 
గోవులను తోలుకుంటూ అడవిలోకి వెళ్లాడు. 


కృష్ణుడు ఒక చెట్టు కింద కూర్చుని భమరములు రుమ్మంటూ 
నాదం చేస్తుంటే, ఆ నాదానికి తగ్గట్టు జీజునాప చేసేవాడు. 
కోయిలలు మధురంగా కూస్తుంటే వాటితో పాటు తానూ వేణువును 
ఊదేవాడు. నెమళ్ళు ఆడుతుంటే వాటితో పాటు వాటిని అనుకరిస్తూ 
తానూ నృత్యం చేసేవాడు. తాను మేపుతున్న ఆవులు పక్కదారి 
పడుతుంటే, వాటిని పేరు పేరునా పిలుస్తూ వాటిని తన వద్దకు 
రప్పించుకునేవాడు. సింహము, పులి గర్జనలు విని లేళ్లు 
పరుగెడుతుంటూ, వాటిని అనుకరిస్తూ తానూ పరుగెత్తేవాడు. అది 


149 


శ్రీమద్భాగవతము 


చూచి గోపబాలురు ఆనందంతో కేరింతలు కొట్టేవారు. 

ఎప్పుడైనా బలరాముడు అలసిపోయి గోపబాలుర తొడల మీద 
తలపెట్టి పడుకుంటే, కృష్ణుడు అన్నగారి కాళ్లు పిసికేవాడు. గోపబాలురు 
అందరూ ఒకరి చేతులు ఒకరు పట్టుకొని కలిసికట్టుగా నృత్యం చేస్తూ 


గతే, వారిని చూచి రామకృష్ణులు పకాపకా నవ్వేవారు. 


సిపోయి es కింద విశాంతి 


ళు పరీక్షిత్‌ మహారాజా! లక్ష్మీదేవి ఏ పాదములను తన ఒడిలో 
౭ ఉంటుందో, ఆ క గోపబాలురు తమ 
ఒడిలో ఉంచుకొని పిసుకుతున్నారు. వారి భాగ్యముఏమని చెప్పను? 
కృష్ణుడు కూడా సర్వాంతర్యామి అయి ఉండి కూడా, ఏమీ తెలియని 
సాధారణ గోపబాలుని వలె, గోపబాలురతో పాటు ఆడుతూ పాడుతూ 
డప్పుడూ తన మహిమలను ప్రకటించి 


ఉంచుకొని పిసుకుతు 


విహరించేవాడు. కాని అప్ప 
అందరినీ ఆశ్చర్శములో 


స్టోక కృష్ణుడు, సుబలుడు ఇంకా కొంతమంది 
౨ కృష్ణునితో అత్యంత సన్నిహితంగా ఉండేవారు. వారు 


“కృష్ణా! ఇక్కడకు దగ్గరలో బక తాటిచెట్ల తోపు ఉంది. 


150 


దశమస్మ్కంధము(మొదటి భాగము 


తాటిచెట్లకు తియ్యగా ఉండే తాటిపండ్లు ఉన్నాయి. అవి బాగాపండి 
కింద రాలి పడుతుంటాయి. వాటిని తీసుకొని తిందామంటే, అక్కడ 
ధేనుకుడు అనే రాక్షసుడు ఉన్నాడు. వాడు ఎవరినీ ఆ తాటిచిట్ల 
దగ్గరకు రానీయకుండా అడ్డగిస్తుంటాడు. వాడు ఎప్పుడూ గాడిద 
రూపంలో ఉంటాడు. వాడికి తోడు ఇంకా కొన్ని గాడిదలు కూడా 
ఉన్నాయి. వాడికి భయపడి మానవులు కానీ, పశువులు కానీ ఆ 
ప్రాంతమునకు వెళ్లవు. అక్కడ రాలి పడిన తాటిపండ్ల సువాసన 
ఇక్కడకు కొడుతూ ఉంది చూడు. ఆ తాటి పండ్లను తినాలని 
నోరూరుతూ ఉంది. కాని తినలేము. కేవలము ఆ తాటిపండ్ల 
సువాసనను అనుభవిస్తున్నాము. నీవు ఎలాగైనా ఆ తాటిపండ్లను 


మాకు తెచ్చి ఇవ్వాలి. తాటి పండ్లవాసనను బట్టి వాటిని తినాలనే కోరిక 


మాకు చాలా గాఢంగా ఉంది. మీకు ఇష్టం అయితే మనం ఇప్పుడే ఆ 
తాటిచెట్ల వద్దకు వెళదాము.” అని పలికి కృష్ణుడి ముఖం వంక 


సాటి గోపబాలుర కోరికను విన్నాడు కృష్ణుడు. “సరే పోదాం 
పదండి.” అంటూ బలరామ కృష్ణులు ముందు నడిచారు. వెనకనే 
గోపబాలురు ఎగురుతూ గంతులు వేస్తూ ఆ తాటిచెట్ల వద్దకు వెళ్లారు. 
బలరాముడు ఆ తాటి చెట్లను పట్టుకొని బలంగా ఊపసాగాడు. ఆ 
ఊపుడుకు తాటి చెట్లకు ఉన్నపండ్లు అన్నీ జలా జలా రాలి కింద 


పడాయి. 
యె 


దబదబా తాటిపండ్లు రాలి కిందపడుతున్న శబ్దం విని 
గార్ధభరూపుడైన ఆ రాక్షసుడు అక్కడకు వచ్చాడు. వెనక్కు తిరిగి వెనక 
కాళ్లతో బలరాముని గుండెల మీద బలంగా తన్నాడు. కాని 


151 


శ్రీమద్భాగవతము 


బలరాముడు పక్కకు పరుగెట్టి ఆ దెబ్బను తప్పించుకున్నాడు. 
రాక్షసుడు పెద్దగా ఓండపెడుతూ అటు ఇటు లు 


ఈ సారి బలరాముడు దాని వెనక కాళ్లను రెండింటినీ గట్టిగా 
పట్టుకున్నాడు. గిరా గిరా తిప్పాడు. ఆ వేగానికి ఆ గాడిద ప్రాణాలు 
గాలిలో కలిసిపోయాయి. బలరాముడు చచ్చిన ఆ గాడిదను 
వేగంగా తాటిచెట్ల మీదికి విసిరేసాడు. ఆ గాడిద శలీరం తగిలి 


బలంగా 


ఒకటి వెంట ఒకటి విరిగి పడ్డాయి. 


ఆ 


పరుగెత్తుకుంటు 
కున్నాడు. రామ కృష్ణులు ఇద్దరూ వచ్చిన గాడిదను వచ్చినట్టు వెనక 
కాళ్లు పట్టుకొని గిరా గిరా తిప్పి తాటి చెట్ల మీదికి నస్‌ర నారు వాటి 


ఆరి 


ఆ ప్రకారంగా బలరాముడు కృష్ణుడు వజవాసులః కు ఆ 
గాడిదల బాధను ఈ 


తొలగించారు. అప్పటి నుండి పశువులు ఆ 


ోపులో మేస్తున్నాయి. గోపబాలురు తాటిపండ్లను తృప్తిగా 
తింటున్నారు. బృందావనములో ఉన్న వారు ఆ తాటితోపులో నిర్ణయంగా 
తిరుగుతున్నారు. సాయంతం కాగానే క్యష్ణుడు బలరాముడు 


152 


దధశమస్కంధము(యొదటి భాగము 


గోపబాలురు ఆవులను తోలుకొని తమ పల్లెకు చేరుకున్నారు. 
ముఖంమీద ముంగురులు పడుతుంటే, తలమీద నెమలి 
పింఛము, అడవి పూలు అలంకారంగా మెరుస్తుంటే, ముఖంమీద 
చిరునవ్వుతో, వేణువు ఊదుతూ, ఒంటినిండా మట్టికొట్టుకుపోయిన 
కృష్ణుని చూడటానికి వ్రజములో ఉన్న వారంతా వీధులలోకి వచ్చారు. 
పొద్దుటి నుండి కృష్ణుని చూడలేదు కాబట్టి ఒక్కసారిగా కృష్ణుడు 
కనపడగానే, వ్రజస్తీలు కృష్ణుని వంక కన్నార్హకుండా చూస్తున్నారు. 


ఇవేమీ పట్టని కృష్ణుడు గోవులతో సహా గోశాలలోకి వెళ్లాడు. 
తమ కుమారులు ఇంటికి తిరిది రాగానే యశోద, రోహిణి వారిని 
కౌగలించుకొని, నుదుటి మీద ముద్దు పెట్టుకొని వారిని లోపలకు 
తీసుకొని వెళ్లారు. వారికి స్నానం చేయించారు. మంచి దుస్తులు 
ధరింపజేసారు. వేడి వేడి అన్నం పెట్టారు. బలరాముని, కృష్ణుని మెత్తటి 
శయ్యమీద పడుకోబెట్టి లాలించారు. పగలంగా ఆవులను మేపి 
అలసిపోయిన బలరామ కృష్ణులు సుఖంగా నిద్రపోయారు. 


కాలం గడుస్తూ ఉంది. ఒక రోజు బలరాముడు, కృష్ణుడు, 
తన స్నేహితులతో సహా, యమునా నటీ తీరానికి ఆవులను తోలుకొని 
వెళ్లారు. అందరూ కాళిందీ మడుగు దగ్గరకు చేరుకున్నారు. 


ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం వలన ఆవులకు, గోప 
బాలురకు బాగా దాహంవేసింది. వారందరూ కా౭ంటి మడుగులోని 
నీటిని తాగారు. అంతే. ఆ నీటిని తాగిన గోవులు, గోప బాలురు స్పృహ 
తప్పి పడిపోయారు. కృష్ణుడు వారికి సేవలు చేసి వారిని సృహ 


లు 


153 


శ్రీమద్ద్ధాగవతము 


తెప్పించాడు. వారంతా ఒకరి మొహాలు ఒకరు చూచుకుంటూ ఇలా 
ఎందుకయిందా అని తర్మ్కించుకుంటున్నారు” అని శుకయోగీంద్రులు 
పరీక్షిత్‌ మహారాజుకు కాళీియమర్దనము గురించి వివరిస్తున్నాడు. 


దశమస్కంధము పదునైదవ అధ్యాయము సంపూర్ణము 
ఓం తత్సత్‌ ఓం తత్సత్‌ ఓం తత్సత్‌ 


దశమస్కంధము 
పదునారవ అధ్యాయము. 


విషసర్దము చేత యమునా నదిలో ఉన్న నీళ్లు విషపూరితములు 
అవడం చూచి యమునానటి జలములను శుద్దిచేయ 


ఇప్పుడు పరీక్షిత్‌ మహారాజుకు ఒక సందేహం కలిగింది. 
క గీంద్రా! బాలుడైన కృష్ణుడు, ఎన్నాళ్లనుండో యమునా నదీ 
tes లలో నివసిస్తూ ఉన్న కాళయుని, లర ఎళ్లగొట్టగలిగాడు. ఈ 


మహర్షి ఇలా చెప్ప సాగాడు. 


జలః 


154 


దధశమస్కంధము(యొదటి భాగము 


(ఈ కాళీియమర్థనము అనే కథను కేవడం కథగా కాకుండా 
నేటి సమాజానికి అన్వయించుకుంటే ఎలా ఉంటుందో ఆలోచించండి. 
కాళియుడు అంటే ఎవరో కాదు. తామర తంపరగా, నదీతీరములలో, 
సముద్రతీరములలో వెలిసిన ఫాక్టరీలు. రొయ్యల చెరువులు. 
కాళియుడు చిమ్మే విషం అంటే ఆ కర్మాగారాలు విడుదలచేసే 
విషపూరితమైన వ్యర్థపదార్థాలు. రసాయనాలు. వాటి వలన నదీజలాలు, 
చెరువులు, కుంటలు, భూగర్భజలాలు కలుషితమవుతున్నాయి. 
విషపూరితము అవుతున్నాయి. ఆ నీటిని తాగి మానవులు, పశువులు, 
పక్షులు రోగాల బారిన పడుతున్నారు. చచ్చిపోతున్నారు. ఆ నాడు 
కృష్ణుడు ఆ కాళీయుని యమున నుండి వెళ్లగొట్టి నదీజలాలను 
రక్షించాడు. నేడు పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు, హైకోర్టు, సుప్రీంకోర్టు 
అనే క్యష్ణావతారాలు ఈ దిశగా ప్రయత్నం చేస్తున్నాయి కానీ సఫలం 
కావడం లేదు. చదువుతూ ఉంటే మీకే అర్థం అవుతుంది.) 


శుకమహర్షి పరీక్షిత్‌ మహారాజుకు ఇలా చెబుతున్నాడు. 


“ఓ పరీక్షిత్‌ మహారాజా! యమునా నది మధ్యలో ఒక నీటి 
మడుగు ఉంది. ఆ మడుగులో కాళియుడు అనే పాము తన 
భార్యాబిడ్డలతో నివసిస్తూ ఉంది. ఆ కారణం చేత దానిని 
కాళియమడుగు అని అంటారు. ఆ మడుగులోని జలాలలో ఆ 
సరము, సంతానము అంతా రోజూ విషం కక్కుతూ ఉండేవి. 
దాంతో ఆ మడుగులోని జలాలు, పరిసర మడుగులలోని జలాలు 
విషపూరితం అయ్యాయి. ఆ మడుగులోని నీరు సలసలకాగుతున్నట్టు 


155 


శ్రీమద్భాగవతము 


కస్తూఉండేఏ. ఆ విషము ఎంత పభావము కలిగి ఉందంటే 
ఆ మడుగు పైన ఎగురుతున్న సకకి 


చనిపోయేవి. 


ఇదంతా గమనించాడు కృష్ణుడు. ఆ విషసర్త్జాన్న్షి యమునా 
నది నుండి వెళ్లగొట్టాలని సంకల్పించాడు. ఆ మడుగు పక్కనే ఉన్న ఒక 
చెట్టు ఎక్కాడు. చేతులు చాచి ఆ మడుగులోకి దూకాడు. ఆ మడుగు 


చాలా లోతుగా ఉంది. క్యష్ణుడు ఆ మడుగులోకి దూకగానే ఆ 


గులో ఉన్న జలాలు పెద్ద శబ్దం చేస్తూ పైకి ఎగిసి పడ్డాయి. 


ఈ శబ్దాన్ని కలిగిన అలజడిని చూచిన కాళియుడు 
కోపంతో రగిలిపోయాడు. ఈ ఉత్పాతం ఎవరు కలిగించారా అని 
చుట్టు చూచాడు. నీటిలో నిర్ణయంగా ఈదుతున్న కృష్ణుడు 
కనిపించాడు. కాళియుడు కోపంతో రగిలిపోయాడు. కసిదీరా క్యష్టుని 


నలిపేస్తున్నాడు. 


ఒడ్డున ఉన్న గోపబాలురు ప be “కృష్ణా కృష్ణా? 
అంటూ అరుస్తున్నారు. ఏడుస్తున్నారు. గోవులు కూడా ఒడ్డున అటు 
ఇటు తిరుగుతూ కన్నీళ్లు కారుస్తున్నాయి. అంబా అని అరుస్తున్నాయి. 


అప్పుడు బృందావన వజములో ఉన్న వారికి పెద్ద భూకంపం 


ఆగ్ని 


బ్రినుట్టు, శరీరాలు అదిరినట్టు అనిపించింది. “ఈ కృష్ణుడు 


156 


దశమస్కంధము(యొదటి భాగము 


బలరాముని తోడుతీసుకొని వెళ్లకుండా ఒంటరిగా ఆవులను తోలుకొని 
వెళ్లాడు. ఏం జరిగిందో ఏమో!” అనుకుంటూ కలవరపడుతున్నారు. 
కొంత మందిఅయితే “ఏమో కృష్ణుడు మరణించాడేమో. 
పుట్టినప్పటినుండి కృష్ణుడికి అన్నీ ఆపదలే!” అని తమలో తాము 
అనుకుంటున్నారు. కొంతమంది ఏమి జరిగిందో చూద్దామని కృష్ణుడు 
ఆవులను తోలుకొని వెళ్లిన వైపు ఆడామగా అనే తేడా లేకుండా 
పరుగులెత్తారు. 


బలరాముడు మాతం చిరునవ్వు నవ్వుతూ ఇదంతా 
చూస్తున్నాడు. కృష్ణుని చేతిలో ఈ రోజు ఎవడికో మూడింది అని 
తనలో తాను అనుకున్నాడు. పైకి మాతం ఏమీ మాట్లాడకుండా 


గంభీరంగా ఉన్నాడు. 


బృందావనములో ఉన్న వారంతా, ఆవుమందల గిట్టల 
గుర్తులు, కృష్ణుని పాదముల యొక్క గుర్తులను అనుసరిస్తూ, 
యమునాతీరమునకు వెళ్లారు. వాళ్లందరికీ దూరం నుండి కాళింటి 
మడుగులో సర్హముతో చుట్టబడిన కృష్ణుడు, ఒడ్డున ఏడుస్తున్న 
గోపబాలురు, కన్షీళ్లు కారుస్తున్న గోవులు కనిపించాయి. ఆ దృశ్యం 
చూచిన బృందావన వాసులు కూడా ఏడవడం మొదలు పెట్టారు. 


ఇంతలో కొంత మంది యశోదవద్దకు వెళ్లారు. ఆమెను 
కౌగలించుకొని కృష్ణునికి పట్టిన దురవస్టకు ఏడుస్తున్నారు. కొంత 
మంది గోపబాలురు కృష్ణుని రక్షించడానికి ఆ నీటి మడుగులో 


157 


శ్రీమద్భాగవతము 


దూకడానికి వెళుతుంటే, బలరాముడు వారిని వారించాడు. 


బడ్డుమీద ఉన్న గోపాలురు, గోపకాంతలు, తన తల్లులు 
పడుతున్న మనోవేదనను గమనించాడు కృష్ణుడు. వెంటనే తన 
శరీరాన్ని టా గట్టిగా విదిల్లాడు. తన శరీరాన్ని విపరీతంగా 
ధనములనుండి బయట పడ్డాడు. 


ఎప్ట్పడైతే కృష్ణుని శరీరము 
చుట్టుకొని ఉన్న కాళీయుని శరీరములోని ఎమ 
మంటున్నాయి. “ఇదేందిరా బాబూ, వీడిని పట్టుకొని పచ్చడి 
చేద్దామనుకుంటే, నా ఎముకలు విరుగుతున్నాయి.” అనుకుంటూ 
కృష్ణుని వదిలిపెట్టాడు. కాళీయుడికి చేతనైన విద్య విషం 


ఆగ్ని 


కృష్ణుని మీద విషం కక్కుతున్నాడు. 


కాళీయుని పట్టునుండి విడివడ్డ కృష్ణుడు ఆ పాము చుట్టు 
తిరుగుతూ దానికి అందకుండా ఆడుకుంటున్నాడు. కాళియుడు కూడా 

పట్టుకోవాలని, కాటువేయాలని, ప్రయత్నిస్తున్నాడు. అలా 
కొంచెంసేపు తె తిరిగేటప్పటికి కాళీయునికి అలసట వచ్చింది. ఇదే అదును 
అని, కృష్ణుడు, కాళీయుని తోకపట్టుకొని, వాడి పడగ మీద కాలు పెట్టి, 
కాళీయుని పడగల మీ 


దికి ఎక్కాడు. 


మణులతో నిండిన కాళీయుని పడగ కృష్ణుని పద 
విన్యాసములతో శోభిల్లింది. కృష్ణుడు కాళియుని తోకపట్టుకొని 
కాళీయుని పడగలమీద ఎగురుతూ న్యత్యం చేస్తున్నాడు. 


158 


దశమస్కంధము(యొదటి భాగము 


కాళీయుని పడగలను అణగదొక్కుతున్నాడు. 

చిన్ని కృష్ణుని ఈలీలా వఏన్యాసము అంతా దేవలోకము నుండి 
చూస్తున్న గంధర్వులు, సిద్దులు, మునులు, చారణులు, అప్పరనలు 
కూడా సంతోషంతో నృత్యం చేస్తున్నారు. కృష్ణుని నృత్యానికి తగ్గట్టు 
తాము కూడా ఆడుతున్నారు. పాడుతున్నారు. వాద్యాలు వాయిస్తున్నారు. 
స్తోత్రాలు చేస్తున్నారు. కొంతమంది చిన్నికృష్ణునికి కానుకలు తీసుకొని 
ఆయన వద్దకు వెళుతున్నారు. 


కృష్ణుడు తన పడగలమీద ఎక్కి తొక్కుతుంటే, కాళీయుడికి 
చచ్చే పర్యంతం అయింది. కాటేద్దామంటే కృష్ణుడు తన తలమీద 
ఉన్నాడు. శరీరాన్ని చుట్టేద్దామా అంటే కృష్ణుడు విపరీతంగా శరీరం 
పెంచుతున్నాడు. చేసేది లేక కాళీియుడు కృష్ణుడి చేత తొక్కించు 
కుంటూ ప్రాణాలు కళ్లలో పెట్టుకొని రక్తం కక్కుకుంటూ 
మూర్ధపోతున్నాడు. కాళీయుడు విషం కక్కుతున్నాడు. రక్తం 
కక్కుతున్నాడు. కృష్ణుడు వాడి పడగల మీద న్యత్యం చేస్తున్నాడు. 
గంధర్వాదిదేవతలు ఆకాశంలో నిలబడి కృష్ణుని పూజిస్తున్నారు. 


కృష్ణుడు చేస్తున్న ఈ చిత్రవిచిత్ర తాండవ నృత్యానికి 
కాళియుని పడగలు చితికిపోతున్నాయి. కళ్ల వెంట రక్తం కారుతూ 
ఉంది. ప్రాణాలు పోయేటట్టు ఉన్నాయి. తట్టుకోలేకపోతున్నాడు. అప్పుడు 
గుర్తుకొచ్చాడు భగవంతుడు. “దేవుడా నువ్వే దిక్కు. నువ్వే నన్ను 
రక్షించాలి” అని చేతులెత్తి పార్థించాడు. 


(నేటి మానవులు కూడా ఇంతే కదా! కాళియుని సంతతి 


159 


శ్రీమద్భాగవతము 


పపంచమంతా విస్తరించి ఉన్న ఈ సమాజంలో, మానవులు 
చెయ్యాల్సిన అక్రమాలు, అకృత్యాలు, దుర్మార్గాలు అన్నీ చేస్తారు. సాగినంత 
కాలం నాకు ఎదురు లేదనుకొని విరవీగుతారు. కాని కాలం వచ్చి, 
కారాగారంలో పడితే, దేవుడా దిక్కు అంటూ దేవుడిని గుర్తు 
తెచ్చుకుంటారు. దేవుడి దయవలన నిర్జోషిగా బయటపడతాను అంటూ 


పగల్ణాలు పలుకుతారు. నాడూ అంతే నేడూ అంతే. ) 


కాళియుని పరిస్థితి ఇలా ఉంటే, కాళియుని భార్యలు, తమ 
భర్తకు పట్టిన దుస్థితికి పరితపిస్తున్నారు. వారందరూ కట్టకట్టుకొని, 
తను సంఆతయముతో సహా, కాళీయుని పడగల మీద ఆడుతున్న 
కృష్ణుని వద్దకు వెళ్లారు. తమ సంతానమును ముందు ఉంచుకొని, 
కాళీయుని భార్యలు కృష్ణు 


ని ఈ విధంగా ప్రార్ధించారు. 


“క దేవాధిదేవా! కృష్ణా! నీవు సామాన్కుడవు కావు. 
భూభారమును తగ్గించడానికి భూమి మీద అవతరించిన 
శ్రీమన్నారాయణుడవు. నా భర్త మహాపాపి, దుర్మార్గుడు. ఇన్నాళ్లు 
పజలను నానా కష్టాలు పెట్టాడు. భర్తకు ఈ శాస్తి కావలసిందే. 
నీవు నీ శతువుల పట్ల ఎలా ప్రవర్తిస్తావో, నీ కుమారుని పట్ట్లకూడా 
అలాగే ప్రవర్తిస్తావు. తప్పుచేసిన వారు భవిష్యత్తులో బాగుపడతారని, 
వారికి మంచి జరగాలని, నీవు వారిని శిక్షిస్తుంటావు. 


నీవు విధించే శిక్ష మా భర్తలాంటి పాపాత్ముల పాపములను 
సర్వనాశనం చేస్తుంది. నీవు భర్తను దండించి మాకు మేలు 


చేసావు. మమ్ములను అనుగహించావు. మా భర్త, మేము ఏం పాపం 


160 


దధశమస్కంధము(యొదటి భాగము 


చేసామో ఏమో ఈ జన్మలో పాములుగా పుట్టాము. నీ కోపము కూడా 
మాకు అనుగహంలాంటిదే కదా! 


నీవు నీ భక్తులను, నిన్ను నమ్ముకున్నవారిని, రక్షిస్తుంటావు అని 
అంటారు. మా భర్త కూడా పూర్వ జన్మలో మంచి వాడు, గర్వము లేని 
వాడు, బుద్ధిమంతుడు, ఎంతో తపస్సు ఎన్నో పుణ్యకార్యములు చేసిన 
వాడు అయి ఉంటాడు. తన తోటి వారికి హితం చేయగోరి ఎన్నో 
ధర్మకార్యాలు చేసి ఉంటాడు. లేకవి 
పాద స్పర్శతో ఎందుకు పవిత్రుడు అవుతాడు. 


తే, ఇప్పుడు, ఈ ప్రకారంగా, నీ 


నీ పాద స్పర్శ కోసరం లక్ష్మీదేవి నిరంతరము పరితపిస్తూ 
ఉంటుంది. అటువంటి నీ పాదరేణువులు నా భర్త తలను 
అయాచితంగా అలంకరించాయి. నా భర్తకు ఏ పుణ్యవిశేషం చేత 
ఇంతటి అధికారం కలిగిందో తెలునుకోలేకపోతున్నాము. 


నీ పాదములను ఆశ్రయించిన నీ భక్తులు, నీ పాదధూళి 
కోరుకుంటారే కానీ, ఈ లోకంలో లభించే రాజ్యసంపదలు, సార్వభౌమ 
పదవి, పరలోకంలో లభించే స్వర్గసుఖాలు, చివరకు మోక్షమును 


ఓ దేవా! నిరంతరము సంసార చక్రంలో పడి తిరుగుతున్న 
మానవులు, నీ పాదస్పర్మకోసం పరితపిస్తుంటారు. కాని అమిత కోధం 
కలవాడు, తమోగుణసంపన్నుడు అయిన నా భర్తకు, ఏ ప్రయత్నము 
లేకుండా, బ్రహ్మదులకు కూడా లభ్యంకాని, నీ పాదములను శిరస్సున 


161 


శ్రీమద్భాగవతము 


ధరించే భాగ్యం లభించింది. 


ఓ దేవా! నీవు నిత్యుడవు. కార్యకారణస్వరూపుడవు. 
ీణములకు అతితుడవు. పరబ్రహ్మస్వరూపుడవు. నీకు సత్వ, 


ము చరిస్తున్నా ఈ పక్యతి గుణములు నీకు 


ఓ దేవా! నీవు కాలస్వరూపుడవు . కాలమునకు మూలము 
చూస్తూ ఉంటావు. ఈ విశ్వము 

నీవే! ఈ ప్రపంచంలో జరిగే అన్ని విషయములను చూచే 

=. ప్రపంచంలో జరిగే అని కార్యములకు కారణ; 


ఎను సృష్టించిన 


ఓ దేవా! పంచభూతములు, పంచ తన్మాత్రలు, పది 


ఇందియః 
వీటిలో ఉండే చైతన్యము అన్నీ నీవే. నీవు కానిది ఏదీ ఈ అనంత 
ఎలో ఏది లేదు. నీవు జీవులన్నింటిలోనూ ఆత్మస్వరూపుడుగా 


ములు, పంచప్రాణములు, మనస్సు బుద్ధి, అహంకారము, 


162 


దధశమస్కంధము(యొదటి భాగము 


వెలుగుతున్నావు. కానీ మేమంతా మూడుగుణములకు లోబడి, 
అహంకారంతో కప్ప్టబడిపోయి నిన్ను చూడలేకపోతున్నాము. నీ 
గురించి తెలుసుకోలేకపోతున్నాము. 


ఓ దేవా! నీవు అనంతుడవు. నిరాకారుడవు. నీకు చలనం 
లేదు. అన్నిటా స్టిరంగాఉంటావు. నీవు జ్ఞానస్వరూపుడవు. నీ గురించి, నీ 
ఉనికిని గురించి పండితులు ఎన్నో వాదోపవాదాలు చేస్తుంటారు. 
చెప్పే విషయము, చెప్పబడే విషయము నీవే కాబట్టి, ఆ 
వాదోపవాదములు అన్నీ నీ స్వరూపాలే. అట్టినీకు నమస్కారము. 


ఓ దేవా! నీవు జ్ఞానస్వరూపుడవు. ఇటు ప్రాపంచిక 
విషయములలో ప్రవర్తించాలన్నా లేక మోక్ష మార్గములో 
పయనించాలన్నా మూలము వేదములు, శాస్త్రములు. ఆ వేదములు, 
శాస్త్రములు కూడా నీ స్వరూపాలే. అట్టి నీకు నమస్కారము. 


ఓ కృష్ణా! వాసుదేవా!సంకర్షణా! ప్రద్యుమ్మా! అనిరుద్దా! 
సాత్వతులకు పతిఅయిన వాడా! నీకు నమస్కారము. 


(ఏటిని చతుర్వ్యూహములు అంటారు. వాసుదేవుడు చిత్తమునకు, 
సంకర్షణుడు మనలో ఉన్న అహంకారానికి, పద్యుమ్ముడు బుద్దికి, 
అనిరుద్ధుడు మనస్సుకు అధిదేవతలు. ఈ నాలుగే మనిషి శరీరాన్ని 
నడిపిస్తున్నాయి, శాసిస్తున్నాయిఎ 


ఓ దేవా! నీవు మూడు గుణములను (సత్వ, రజన్‌, 


163 


శ్రీమద్భాగవతము 


మూగుణములు ప్రకోపింప చేసేవాడివి! గుణములను నిర్వీర్యం 

చేసేవాడివి. గుణములను అందరికీ తెలిసేటట్టు చేసేవాడివి. 
ములలో ప్రవర్తిస్తుంటే సాక్షిగా చ 
ములకు అతీతుడుగా ఉండేవాడివి. ఏ గుణము అంటకుండా 


స్వయంగా పకాశించేవాడివి. అన్నీ నువ్వే. నీకు నమస్కారము. 


స్తూ ఉండేవాడివి. ఆ 


ర్‌ nse అన్ని వికారములు నీ నుండి 
అన్ని పనులు చేస్తుంటావు. అట్టి నీకు నమస్తా రము. 


ఓ దేవా! ఈ అనంత విశ్వంలో పరమాణువు మొదలుకొ! 
ు వరకూ అన్నింటా నీవే నిండి ఉ ఉన్నావు. నీను ఈ అనంత 
విశ్వానికి ఆ అధినేతవు. ఈ విశ్వం అంతా నీవే అయి ఉన్నావు కానీ ఈ 


సము ద్రంలో అ అలలు ఉన్నాయి కానీ అలలలో 


ఓ దేవా! నీకు ఏ 
ంణములతోకూడిన ఈ అనంత య. వా చావు. 


లో bios ము 


కోరికా లేదు. కాని సత్వ,రజస్తమో 


సత్వగుణసంపన్నుడవు. నీవు ఎత్తిన అవతారములన్నీ సత్వగుః 
ప్రధానములైనవేకదా! ఆ కారణం చేత సత్వగుణవ 
వారందరూ నీకు ఇష్టమైన వారే! 


మును అవలంబించిన 


164 


దధశమస్కంధము(యొదటి భాగము 


ఓ శాంతమూర్తీ! మా భర్త తమోగుణము కలిగిన వాడు. 
మూఢస్వ్వభావుడు. కాని నీకు కుమారుడి లాంటి వాడు. ఎందుకంటే 
ఈ లోకమంతా నీ సంతానమే కదా! కుమారుడు చేసిన తప్ప తండ్రి 
క్షమించినట్టు, ఈ కాళీయుడు చేసిన అపరాథమును మన్నించి 
క్షమించు. మా భర్త ఒట్టి మూర్చుడు. నీ శక్తిని తెలుసుకోలేక నిన్ను 
బంధించాడు. బాధించాడు. కాటు వేసాడు. దయచేసి అతని 
అపరాధములను మన్నించి క్షమించు. 


ఓ దేవా! నీ పాదఘట్టనములచే ఈ కాళీయుడు చచ్చేట్టు 
ఉన్నాడు. మాకు పతిభిక్ష పెట్టు. మేము ఏ అపరాధము చేయలేదు 
కదా! ఇంకమీదట నుండి మేమందరమూ బుద్ధిగా ఉంటాము. నీవు 
ఏం చెబితే అదే చేస్తాము. మమ్ములను ఆజ్ఞాపించు.” అని కాళీయుని 
భార్యలు దీనంగా ప్రార్ధించారు. 


కాళీయుని భార్యల పార్టనలను విన్న కృష్ణుడు కాళీయుని మీద 
దయ చూపి ఆయన తలమీది నుండి కిందికి దూకాడు. గట్టున 


నిలబడ్డాడు. 


అప్పటి దాకా నోరువిష్టకుండా కృష్ణుని పాద తాడనాన్ని 
మౌనంగా భరిస్తూ, ప్రాణాలుపోయేటట్టు ఉన్న కాళీయుడు, కృష్ణుడు 
తన మీది నుండి దిగేటప్పటికి కాస్త ఊపిరి పీల్చుకున్నాడు. పోయిన 
ప్రాణాలు తిరిగివచ్చినట్టయింది. ఒళ్లు విదుల్సుకున్నాడు. బంట్లో 
శక్తినంతా కూడగట్టుకున్నాడు. గద్దద స్వరంతో కృష్ణుని ఇలా 


165 


శ్రీమద్భాగవతము 


ము. మాకు కోపం ఎక్కువ. 
సన ఎక్కువ. తమోగుణ ప్రధానులము. అందరినీ కాటు వేసి 
శుంటాము. అది మాస్వభావము. దానికి మేమేం జేయగలము. 
మేము కూడా నీవు సృష్టించిన ప్రాణులలో భాగమే కదా! 


ఓ దేవా! నీవు అన్ని రకాల పాణులను నస్యష్టించావు. వీరత్వము, 

శౌర్యము, శాంతము, కోపము, దుర్మార్గము, కూరత్వము అనే 
ణములతోనూ, రకరకాల oe కల దేహములతోనూ 

స్యష్టిచేసావు. కోరలలో విషంతో కోప స్వభావంతో మమ్ములను 

స్యష్టించావు. మా సర్పజాతి పుట్టినప్పటి నుండి కోపస్వభావంతో 

మా గుణములకు తగ్గట్టు మేము నడుచుకుంటున్నాము. 


ఆగ్రహాన్ని చూ పించిన నీవే సమర్దుడవు.” 


ఉన్నవారము. 


పించినా, అనుగహాన్ని రౌ 
అని పార్ట్ణించాడు. 


అప్పుడు కృష్ణుడు కాళియునితో ఇలా అన్నాడు. “సర్దజాతికి 
ఆత్మరక్షణకొరకు కోరలలో విషం పెట్టా 
చిలకరించమని కాదు. నీవు, నీ వాళ్లు, విషం కక్కుతూ, ఈ 
యమునను విషపూరితం చేస్తున్నారు. ప్రతిరోజూ మనుషులు, పశు 
వులు, గోవులు తాగే ఈ నీటిని కలుషితం చేయవద్దు. నీవు ఇక్కడ 
ఉండటానికి వీలు లేదు. నీ జాతి పాములతోనూ, నీ భార్య, 
సంతానముతోనూ, ఇక్కడి నుండి తక్షణమే వెళ్లిపో. సముద్రంలో 


ను కానీ అందరి మీదా విషం 


166 


దధశమస్కంధము(యొదటి భాగము 


జీవించు. 

కాళియుడా! నీవు గరుడుని బారి నుండి తప్పించుకోడానికి 
ఈ కాళీయమడుగును నివాసంగా చేసుకున్నావు. నేను నీ తలమీద 
నా పాదములను పెట్టి తొక్కాను కాబట్టి నా పాదముద్రలు నీ పడగల 
కాబట్టి నీవు వెంటనే నీ బంధు,మిత్రసపరివారసమేతంగా సముద్రానికి 
వెళ్లిపో” అనిఆదేశించాడు కృష్ణుడు. 


ఆ మాటలు విన్న కాళియుడు, కాళీయుని భార్యలు ఎంతో 
ఆనందాన్ని పొందారు. కృష్ణుని పూజించారు. స్తుతించారు. తరువాత 
కాళియుడు తన వారితో కలిసి సముద్ర మధ్యలో ఉన్న రమణక 
ద్వీపమునకు వెళ్లిపోయాడు. అప్పటి నుండి యమునా నటి జలాలు 
కాలుష్యం నుండి విముక్తి పొందాయి. నటభితీరంలో ఉండే ప్రజలకు, 
జంతువులకు తాగడానికి యమునా నదీ జలాలు యోగ్యంగా 
ఉన్నాయి” అని శుక మహర్షి పరీక్షిత్‌ మహారాజుకు కాళియ 
మర్దనము వ్యత్తాంతమును వినిపించాడు. 


దశమస్కంధము పదహారవ అధ్యాయము సంపూర్ణము 
రుం తత్సత్‌ ఓం తత్షత్‌ ఓం తత్షత్‌. 


(ఇప్పటి దాకా మీరందరూ కాజీయమర్దనము గురించి 
చదివారు. నేను మొదట్లో చెప్పిన విషయం సరిపోయిందను 
కుంటాను. కాళీయుడుని ఈనాటి విషపదార్హాలు, వ్యర్హాలు విసర్జించే 


167 


ల 


ర పవన కలుషితం చేస్తున్నాయి. ప్రతి ప ప 
పట్టణంలోనూ ఇదే పరిస్థితి. పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు ఎన్ని మార్లు 
హెచ్చరించినా, న్యాయాస్తానాలు మొట్టికాయలు వేసినా ఈనాటి 
కాళయులకు చీమకుట్టినట్టయినా లేదు. ఈ కాలుప్పభూతం నుండి 
రక్షించడానికి మరలా కృష్ణుడు పుట్టాలేమో అనిపిస్తూ ఉంది.) 


పదునేడవ అ అధ్యాయము. 


శుక మహర్షి కాళియమర్దనము వ్యత్తాంతము వినిపించగానే, 
పరీక్షిత్తు మహారాజుకు ఒక అనుమానము వచ్చింది. 


“శుకయోగీంద్రా! కాళీియుడు గరుడుని భయంతో రమణక 
ట్వీపమును వదిలాడు అన్నారు కదా! అది ఎలా జరిగింది. కాళీయుడు 


ఏం తప్పుచేసాడు. వివరించండి.” అని అడిగాడు. అప్పుడు శుకమహర్షి 
ఈ విధంగా చెబుతున్నాడు. 


168 


దధశమస్కంధము(యొదటి భాగము 


రమణక ద్వీపములో నివసించే మానవులను కాటువేసి చంపుతూ 
ఉండేవి. పాముల బాధ నుండి తప్పించుకోడానికి, మానవులు 
ప్రతినెలా ఆ పాములకు ఆహారంగా గుడ్డు, పాలు, ఉపాహారాలు తెచ్చి 
చెట్ల మొదళ్లలో పెట్టి వెళ్లేవారు. ఆ ఆహారములను పాములు 
ఆరగించేవి. (ఈ రోజుల్లో నాగుల చవితికి, నాగపంచమికి పుట్టలో 
పాలుపొయ్యడం, చలివిడి, వడపప్పు ఆహారంగా పెట్టడం, అనే ఆచారం 
ఇక్కడి నుండి వచ్చిందేమో! 


నాగులకు గరుడ పక్షులు శత్రువులు. ఈ గరుడ పక్షులు 
రమణక ద్వీపంలో ఉండే పాములను ఎత్తుకుపోతూ ఉండేవి. వాటి 
బాధ నుండి తప్పించుకోడానికి పాములు తమకు ప్రజలు ఇచ్చిన 
ఉపాహారములలో ఒక వాటాను గరుడునికి నమర్జించుకొనేవి. 


(వ్యాపారస్థులు వీధి రౌడీకి మాములు ఇస్తే, ఆ వీధి రౌడీ అందులో 
కొంత పెద్ద రౌడీకి ఇస్తాడు కదా! ఆ పెద్ద రౌడీ అందులో కొంత 
పోలీనులకు ముట్టచెబుతాడు. అలాగే ఈ నాడు కాంట్రాక్టర్లు ఇచ్చే 
లంచాలు, కింది స్తాయి ఉద్యోగుల నుండి పైన ఉండే మినిస్టర్ల వరకూ 
ఎవరి వాటాలు అరక ఏదోరూపంలో వెళుతుంటాయి కదా! ఈ 
ఆచారం అప్పటినుండి ఉందేమో) 


ఇది ఇలా ఉండగా కద్రువ కుమారుడు కాళీయుడు అనే 
సరము మహా గర్విష్టి. బలవంతుడు. “నాకు నూరు తలలు, ఆ తలలకు 
కోరలు, కోరల నిండా విషం ఉంది. నన్ను ఎవరేమి చేస్తారు. అనలు ఈ 
గరుడుడు ఎవరు? వీడికి వాటాలు ఇచ్చేదేంటి? వీడికి వాటా 


169 


శ్రీమద్భాగవతము 


ఎందుకివ్వాలి!” అని గరుడినికి వాటాలు ఇవ్వడానికి నిరాకరించాడు. 
(మాఫియా గాంగులు కూడా ఇంతె కదా! బక పెద్ద గాంగు 
కింద ఛోటా గాంగులు పనిచేస్తుంటాయి. ఉన్నట్టుండి ఛోటా 


గాంగులు 


గాంగ్‌వార్‌) 


ఇక్కడ కూడా కాళీయుడు గరుడునికి వాటా ఇవ్వడానికి 


కాళీయుడు తన నూరు పడగలను పైకెత్తి గరుడుని కాటు వేసాడు. 


గరుడుని ఏమీ చేయలేకపోయింది. గరుడుడు తన రెక్కతో అటి 
ఎడమ రెక్క త్రో 


, కాళేియుని ఒక్క బాదు బాదాడు. ముక్కుతో 
పొడిచాడు. ఆ దెబ్బకు కాళియుడు అదిరిపోయాడు. దిమ్మతిరిగిన 
కాళియుడు తన భార్యాబిడ్డలతో పారిపోయాడు. యమునా నదీ 

దాక్కున్నాడు. యమునానదీ జలాల వద్దకు గరుడు 


జలాలలో 
కాళియునికి తెలుసు. 


విద్యతో నీటి అడుగున తపస్సు చేసుకుంటున్నాడు. అప్పుడు గరుడుడు 


1/0 


దధశమస్కంధము(యొదటి భాగము 


అటుగా వెళుతో యమునా నదిలో ఈదుతున్న ఒక పెద్ద చేపను 
పట్టుకొని ఎగిరిపోయాడు. ఆ పెద్ద చేపకు పట్టిన గతి చూచి చిన్న 
చేపలు అన్నీ భయంతో వణికిపోయాయి. ఏడవసాగాయి. అది 
చూచాడు సౌభరి. కారణం తెలుసుకున్నాడు. “ఈ రోజునుండి 
గరుడుడు ఈ యమునానదిలో ఉన్న చేపలను ముట్టుకుంటే వెంటనే 
చస్తాడు.” అని శాపం ఇచ్చాడు. అప్పటి నుండి గరుడుడు యమునా 
నది జలాల వైపుకుపోడు. 


ఈ విషయం తెలిసిన కాళియుడు తనకు యమునా 
నదీజలాలు క్షేమం అని తెలిసి, రమణక ద్చీపంనుండి వచ్చి 
యమునానది జలాలలో తలదాచుకున్నాడు. కాని దుర్మార్గులకు ఏం 


జరిగినా, ఎక్కడ ఉన్నా బుద్దిరాదు కదా! 
థి 


(నేరస్తులు బాగు పడతారని జైళ్లలో పెడితే, బాగుపడడం మానేసి 
సెల్‌ఫోనుల ద్వారా బయట దందాలు చేస్తుంటారు. నేరపపంచాన్ని 


కాళయుడు కూడా తన విషపు బుద్ది పోనిచ్చుకోకుండా, 
యమునలో తన విషాన్ని చిలకరిస్తూ, ఎవరినీ తన వద్దకు రానీయ 
కుండా, యమునానదీ జలాలను విషపూరితం చేసాడు. ఈ 
పరిస్థితులలో క్యష్ణుడువచ్చి కాళీయుని సపరివార సమేతంగా 
యమున నుండివెళ్లగొట్టాడు. 


కాళీయుడు వెళ్లిపోగానే, కృష్ణుడు యమునా నటి జలాల 
గుండి క్షేమంగా బయటకు వచ్చాడు. క్షేమంగా వచ్చిన చిన్ని కృష్ణుని 


171 


శ్రీమద్భాగవతము 


చూచి యశోద, గోపబాలురు, గోపకాంతలు ఆనందపరవశులయ్యారు. 
కృష్ణుని చూడగానే వారందరికీ పోయిన ప్రాణాలు మరలా వచ్చినట్టు 

అయింది. అన్నీ తెలిసిన బలరాముడు కూడా 
కౌగలించుకొని ఆనందభాష్ట్రములు కార్చాడు. 


కృష్ణుడు క్షేమంగా తిరిగి రావడం చూచిన ఆవులు, దూడలు, 
పశువులు అన్నీ పరమానందమును పొందాయి. తలలను అటు ఇటు 
తిప్పుతూ తమ ఆనందాన్ని ప్రకటించాయి. దూడలు చెంగు చెంగున 


కాళేయుని బారిన పడి కూడా తప్పించుకున్నాడు.” అని బ్రాహ్మ ణులు 
కృష్ణుని దీవించారు. వారి భివెనలను అందుకున్న నందుడు 
బ్రాహ్మణులకు గోవులను, ధనమును దానంగా ఇచ్చాడు. యశోద 
అయితే కృష్ణుని క్షణం వదలడం లేదు. మాటి మాటికీ కౌగలించుకొని 
ముద్దులు పెట్టుకుంటూ తలనిమురుతూ ఉంది. ఆ ఆనందంలో 


ఆని, 


సూర్యుడు అస్తమించిన సంగతి కూడా వారికి తెలియలేదు. 


రాత్రి అయి వెన్నల వచ్చింది. బృందావన వాసులు ఆకలి 
మరిచిపోయి యమునా నదీతీరంలో ఆనందంగా ఆ రాత్రి గడిపారు. 
కాళీయుని ఉపద్రవము ముగిసిపోయిందనుః ుంటే అదే రాత్రి మరొక 
ఉపద్రవం వారిని చుట్టుముట్టింది. ఆ రోజు అర్ధరాత్రి పెద్ద అగ్నిప్రమాదం 


సంభవించింది. 


172 


దధశమస్కంధము(యొదటి భాగము 


యమునా తీరంలో ఉన్న ఎండి పోయిన చెట్లకు నిప్ప 
అంటుకుంది. ఆ చెట్లకింద పడుకున్న పల్లెవానులను అగ్ని 
చుట్టుముట్టింది. వారందరూ ఒక్కసారిగా లేచి గోలగోలగా 
అరవసాగారు. ఎవరు ఏం చేస్తున్నారో తెలియడం లేదు. అందరూ 
కృష్ణుని వద్దకు పోయి కాపాడమని వేడుకున్నారు. కృష్ణుడు నేర్తుగా 
వారందరినీ ఆ అగ్నిప్రమాదము నుండి రక్షించాడు. కృష్ణుని 
బుద్ధికుశలతకు వ్రజవాసులు కృష్ణుని కీర్తిని పొగిడారు. లీలామానుష 
విగహుడైన పరమాత్మకు సాధ్యం కానిది ఏముంటుంది.” అని శు 
కమహర్షి పరీక్షిత్‌ మహారాజుకు కాళీయుని పూర్వవ్యత్తాంతమును 
వివరించాడు. 


శ్రీమద్దాగవతము 
దశమస్మ్కంధము పదునేడవ అధ్యాయము సంపూర్ణము 
రుం తత్త్లతరి ఓం తత్యత్‌ ఓం తత్సత్‌ 


శ్రీమద్దాగవతము 
దశమస్మ్కంధము 


పదునెనిమిదవ అధ్యాయము. 


శుక మహర్షి పరీక్షిత్తు మహారాజుకు కృష్ణుడు పలంబాసురుని 
వధించిన వృత్తాంతమును ఈ విధంగా చెప్పసాగాడు. 


జర్ర పరీక్షిత్‌ మహారాజా! కాళియుని యమున నుండి 


173 


శ్రీమద్భాగవతము 


వెళ్లగొట్టిన తరువాత అందరూ బ్యందావనమునకు చేరుకున్నారు. 
బలరాముడు, కృష్ణుడు, గోప బాలురతో కలిసి ప్రతిరోజూ ఆవులను 
సమీపములో ఉన్న అడవిలోకి తీసు౭ళ్లిమేపుకుంటూ, ఆటలాడుకుంటూ 
కాలం గడుపుతున్నాడు. 


లు ఈ భశ అడవులలో సెలయేళ్లు పారుతున్మాయి. ఆ 
సెలయేళ్ల నుండి ఎగురుతున్న నీటి తుంపరలు నమీప పాంతాలను 
చల్లబరుస్తున్నాయి. ఏపుగా పెరిగిన పచ్చిగడ్డి, పచ్చని చెట్టు, 


a 


ఫలపుష్టములతో నిండి ఉన్న వృక్షములు, వాటి మీది నుండి వచ్చే 
చల్లని ని స్వచ్చమైన గాలి, ఎండాకాలములో కలిగే నూర్శః 


యమునా నటి జలములు సమీప ప్రాంతములను తడి 
తడిగా బురద బురదగా ఉంచుతూ, భూమిని చల్లబరుస్తున్నాయి. 
ఆవనములో రకరకాల పక్షులు, కీటకములు వింతవింతధ్వనులు చేసూ 
ఎగురుతున్నాయి. 


మేపడానికి వెళ్లారు. ఆవులు మేస్తుంటే ఏరందరూ ఆడుతూ 


పాడుతూ, న్యత్యం చేస్తూ సంతోషంగా ఆటలాడుకుంటున్నారు. కృష్ణుడు 
మధ్యలో నిలబడి న్యత్యం చేస్తుంటే, గోపబాలురు చుట్టు చేరి వేణువు 


174 


దశమస్మ్కంధము(మొదటి భాగము 


మొదలగు వాద్యములు వాయిస్త్తున్నారు. కొందరు పాడుతున్నారు. 
మరికొందరు లయబద్ధంగా చప్పట్లుకొడుతున్నారు. రాముడు, కృష్ణు 
రెట్టించిన ఉత్సాహంతో గిరా గిరా తిరుగుతూ, ఎగురుతూ, 
దుముకుతూ ఆడుకుంటున్నారు. కొంత మంది కప్పలవలె 
దుముకుతున్నారు. మరి కొందరు చెట్లకు ఉయ్యాలలు వేసి 
ఊగుతున్నారు. మరికొందరు తాము రాజుల మని ఠీవిగా ఎతైన రాళ్ల 
మీద కూర్చుని లేని మీసములను మెలిబెడుతున్నారు. 


వారంతా ఈ విధంగా ఆనందంగా విహరిస్తుంటే, ప్రలంబుడు 
అనే రాక్షసుడు అక్కడకు వచ్చాడు. వాడు గోపబాలుడి రూపం ధరించి 
వారిలో కలిసిపోయాడు. మెల్లి మెల్లిగా ప్రలంబుడు రాముడు, కృష్ణుడు 
ఆడుకుంటున్నచోటికి చేరుకుని వారితో పాటు ఆడుకుంటున్నాడు. 
విషయమును కనిపెట్టాడు కృష్ణుడు. 


వాడిని చంపాలంటే వాడితో స్నేహం చెయ్యాలి. అందుకని 
కృష్ణుడు గోపబాలుడి రూపంలో ఉన్న ప్రలంబాసురుడి వద్దకు వెళ్లి 
వాడితో స్నేహం చేసి వాడితో కూడా ఆడుతున్నాడు. వాడిని తన జట్టులో 
చేర్చుకున్నాడు. కృష్ణుడు తన వారినందరినీ పిలిచాడు. “ఒరేయ్‌ 
రండిరా. మనం ఒక ఆట ఆడుకుందాము. మనం రెండు జట్లుగా 
విడిపోదాము. ఒక దానికి నేను నాయకుడు. మరొక దానికి 
బలరాముడు నాయకుడు. గెలిచిన వాళ్లు ఓడిన వాళ్ల మీద ఎక్కాలి. 
ఓడిన వాళ్లు గెలిచిన వాళ్లను మొయ్యాలి. ఇదీఆట.” అని అన్నాడు. 


అందరూ చప్పట్లు కొట్టారు. ఆట మొదలయింది. గెలిచినవారు 


175 


శ్రీమద్భాగవతము 


ఓడిన వారి మీద ఎక్కుతున్నారు. ఓడినవారు గెలిచిన వారిని 
మోస్తున్నారు. అందరూ భాండీరకము అనే చెట్టు కిందికి చేరారు. ఒక 
సారి బలరాముని పక్షంలో ఉన్న సుదాముడు, వ్యషభుడు మొదలగు 
వారు గెలిచారు. కృష్ణుడు, ప్రలంబుడు ఓడిపోయారు. విడి పోయిన 
కృష్ణుడు సుదాముని, భద్రసేనుడు వ్యషభుని మోయడానికి సిద్ధం 
అయ్యారు. ఆ క్రమంలో గోపబాలుడి రూపంలో ఉన్న 
ప్రలంబాసురుడు ఎదుటి జట్టులో ఉన్న బలరాముడిని తన మీదికి 
ఎత్తుకున్నాడు. 


అసలు ప్రలంబాసురుడు వచ్చింది కృష్ణుడిని చంపడానికి. కాని 
కథ అడ్డం తిరిగి బలరాముడిని యో ంందు 
బలరాముడిని చంపి, తరువాత కృష్ణుని పనిపడదాము 
అనుకున్నాడు ప్రలంబుడు. బలరాముడిని తన మీద ఎక్కమని 
పిలిచాడు. బలరాముడు ప్రలం ూసురుడి మీద ఎక్కాడు. 
ప్రలంబాసురుడు బలరాముని మోసుకుంటూ దూరంగా తిసుకొని 
పోయాడు. బలరాముడు క్రమక్రమంగా తను బరువును పెంచాడు. తన 
మీద ఎక్కిన బలరాముని బరువు పెరగడంతో ప్రలంబుడు వేగంగా 
పరుగెత్తలేకపోయాడు. బలరాముని కిందికి దించి తనరాక్షస రూపము 
ధరించాడు. 


నిప్పకణికలవలె కణకణలాడు 


తున్న కళ్లతోనూ, 
భయంకరమైన కోరలతోనూ, వికృతాకారముతో ఉన్న ఆ రాక్షసుని 
చూచాడు బలరాముడు. ఈ రోజు వీడు నా పాలబడ్డాడు అని 
అనుకున్నాడు. గట్టిగా పిడికిలి బిగించాడు. తన శక్తినంతా చేతిలోకి 


176 


దశమస్కంధము(యొదటి భాగము 


తెచ్చుకున్నాడు. తన పిడికిలితో బలంగా ప్రలంబుడి తల మీద మోదాడు. 
ఆ దెబ్బకు ప్రలంబుని తలరెండుగా పగిలిపోయింది. నోటి నుండి రక్తం 
కారుతూ ఉంది. ప్రలంబుడు పెద్దగా అరుస్తూ నేల మీద పడ్డాడు. గిలా 
గిలా కొట్టుకొని మరణించాడు. 


బలరాముడు ఎక్కడకు పోయాడా అని వెతుకుతూ కృష్ణుడు, 
గోపాలురు పరుగు పరుగున అక్కడకు వచ్చారు. చచ్చి పడి ఉన్న 
రాక్షసుని, వాడి పక్కనే నిలబడి ఉన్న బలరాముని చూచారు. అమ్మయ్య 
అంటూ ఊపిరి పీల్చుకున్నారు. కృష్ణుడు మాత్రం చిరునవ్వు నవ్వుతూ 
నా పని నువ్వు చేసి నాకు పని తగ్గించావు అన్నట్టు చూచాడు. 
బలరాముడు కూడా చిరునవ్వుతోనే సమాధానం చెప్పాడు. 


అందరూ బలరాముని చేతులతో పైకెత్తుకొని, రాక్షసుని 
చంపినందుకు బలరాముని ప్రశంసించారు. అందరూ ఆవులను 
తోలుకుంటూ సాయంత్రానికి తమ తమ ఇళ్లకు చేరుకున్నారు” అని శు 
క యోగీంద్రులు పరీక్షిత్తు మహారాజుకు ప్రలంబాసుర వధను గురించి 


శ్రీమద్భాగవతము 


దశమస్కంధము పదునెనిమిదవ అధ్యాయము సంపూర్ణము 
ఓం తత్షత్‌ ఓం తత్సత్‌ ఓం తత్షత్‌ 


177 


శ్రీమద్దాగవతము 


దశమస్కంధము 
పంతొమ్మిదవ అ అధ్మా( చు. 


“ఓ పరీక్షిత్‌ మహారాజా! ప్రతిరోజూ కృష్ణుడు 


బలరాముడు, గోపబాలురు ఆవులను తోలుకొని సమ్‌ప అడవిలోకి వెళ్లి 
) మేపేవారు. ఒక రోజు ఆవులు, పశువులు, పచ్చిగడ్డి మేస్తూ, 


దారి తప్పి దూరంగా ఉన్న ఇషికావనము అనే అడవిలోకి 
వెళ్లిపోయాయి. ఆవులు ఎక్కడకు పోయాయో తెలియక కృష్ణుడు 
బలరాముడు గోపబాలురు వాటి 


కోసరం అడవి అంతా గాలిస్తున్నారు. 


కాని ఆవులు పశువులు ఎంతకూ 


ఆవులు, పశువులు బృందావనములో ఉన్న వారికి 
ము. ఆవు వులను తోలుకు రాకుండా ఇంటి వెళితే 


రాముడు, గోపబాలురు 


వెళుతున్నారు. వెదుకుతూ వెదుకుతూ పోగా పక్కన ఉన్న అడవిలో 


వారికి ఆవులు కనిపించాయి. అందరికీ పోయిన పాణా 


బలరాముడు, గోప బాలురు ఆవులను పశువులను పేరు పేరునా 


178 


దశమస్కంధము(యొదటి భాగము 


పిలుస్తూ అన్నిటినీ ఒక చోటకు మళ్లిస్తున్నారు. 


ఆ అడవిలో అంతా ఎండి పోయిన చెట్టు ఉన్నాయి. ఎండు 
చెట్లు ఒకదానితో ఒకటి రుద్దుకోవడం వలన అగ్ని పుట్టింది. ఆ అగ్ని ఒక 
చెట్టు నుండి మరొక చెట్టుకు అంటుకుంటూ అడవి అంతా 
వ్యాపించింది. కృష్ణుడు, బలరాముడు, గోపబాలురుతో సహా ఆవులను, 
పశువులను అగ్ని చుట్టుముట్టింది. తప్పిపోయిన ఆవులు దొరికినందుకు 
సంతోషపడుతుంటే ఇదేమిట్రా భగవంతుడా అని అందరూ 
కలవరపడ్డారు. గోపబాలురు అందరూ కృష్ణుడు, బలరాముని చుట్టు 
చేరారు. భయంతో ఆవులు అంబా అని అరుస్తున్నాయి. 


“కు కృష్ణా! చూడవయ్యా. అగ్ని మనందరినీ ఆవులను 
చుట్టుముడుతూ ఉంది. రక్షించవయ్యా మేమందరము నీ 
బంధువులము కదా! మా అందరినీ ఇప్పటిదాకా ఎన్నో ఆపదలనుండి 
రక్షించావు. ఈ ఆపద నుండి కూడా మా అందరినీ రక్షించు. నిన్నే 
నమ్ముకున్నాము.” అని పెద్దగా ఏడుస్తున్నారు. 


కృష్ణుడికి పరిస్టితి అర్ధం అయింది. కృష్ణుడు అందరినీ 
భయపడవద్దని, ధైర్యంగా ఉండమని చెప్పాడు. “ఒక్కసారి అందరూ 
కళ్లుమూసుకోండి. నేను మంత్రం వేసి మంటలను మాయం చేస్తాను.” 
అనిఅన్నాడు. అమాయకులైన గోపబాలురు రెండుచేతులతో గట్టిగా కళ్లు 


పంచభూతములను స్యష్టించిన పరమాత్మ 


179 


శ్రీమద్భాగవతము 


నో నోట్లోకి వ వెళ్లిపోయింది. “అందరూ కళ్లు తెరవండి” అని అన్నాడు 


గోపాల బాలకులు అందరూ కళ్లు తెరిచారు. ఆశ్చర్యంగా చుట్టు 
చూచారు. అంతకు ముందు అడవిని దహిస్తున్న అగ్ని మచ్చుకు కూడా 


కనిపించలేదు. అంతా పశాంతంగా ఉంది. ఫైగా తాము, ఆవులు 
యు కింద ఉన్నారు. 


అందరూ గోవులను, తతవలతు క తోలుకొని తమతమ ఇళ్లకు 
చేరుకున్నారు. జరిగిన విషయం తెలుసుకున్న బృందావన వాసులు, 
కృష్ణుడు, బలరాముడు, గోపబాలురు, గోవులు, క్షేమంగా తిరిగి 
రావడం చూచి ఎంతో సంతోషించారు.” అని శుక మహర్షి పరీక్షిత్‌ 
వినిపించాడు. 


(ఇది ఇలా జరుగుతుందా అని అందరికీ అనుమానం రావచ్చు, 
ఒక నటుడు నాటకంలో నటిస్తుంటాడు. జక నాటకంలో పెద్ద 
ఆఫీసరు, నౌకరు వేషం వేసాడనుకుదాము. ఎంతగా పాత్రలో లీనం 
అయిపోయి నౌకరుగా నటిస్తున్నా ఆయనలో ఉన్న ఆఫీసరు 


180 


దశమస్కంధము(యొదటి భాగము 


అప్పుడప్పుడూ తొంగి చూస్తూ తన అహం ప్రదర్శిస్తుంటాడు. అంతలోనే 
తాను నౌకరుపాత్ర వేస్తున్నాను అని తెలుసుకొని నౌకరుగా మారి 
పోతుంటాడు. అలాగే పరమాత్మ మానవుడిగా అవతరించినా, 
మానవుడిగా సాటి మానవుల మధ్య తిరుగుతున్నా అప్పుడప్పుడు 
ఆపదలు కలిగినప్పుడు తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తుంటాడు. అంతలోనే 
అమాయక గోపాలుడిగా మారిపోతుంటాడు. ఇదే విషయాన్ని 15వ 
అధ్యాయంలో ఈ కింది శ్లోకంలో చెప్పాడు వ్యాసభగవానుడు. 

ఏవం నిగూఢత్వగతి: స్వమాయయా 

గోపాత్మజత్వం చరితైర్విడమ్మయన్‌ 

రేమే రమాలాలిత పాదపల్లవో 

గ్రామ: సమం గామ్మవదీశ చేష్టిత: 


పరమాత్మ తన మాయాశక్తితో, తన శక్తిని నిగూఢంగా ఉంచి, 
కృష్ణుడిగా, గోపబాలకునిగా తన తోటి గోపబాలుర మాదిరి వజంలో 
తిరుగుతున్నా వారితో ఆడుతూ పాడుతున్నా అప్పడప్పుడు మధ్యమధ్యలో 
తన శక్తిని, మహిమలను పకటిస్తుంటాడు. కాబట్టి భాగవతంలో ఏటి 
అసాధ్యం కాదు అని అనుకోవడమే ఉత్తమం 


శ్రీమద్దాగవతము 


దశమస్కంధము పంతొమ్మిదవ అధ్యాయము సంపూర్ణము 
రుం తత్షత్‌ ఓం తత్భత్‌ ఓం తత్సత్‌ 


181 


శ్రీమద్భాగవతము 


శ్రీమద్భాగవతము 
దశమస్కంధము 


శుక మహర్షి పరీక్షిత్‌ మహా 
విధంగా వినిపించనాగాడు. 


రాజుకు భాగవత కథను 


“పరీక్షిత్‌ మహారాజా! దావానలము నుండి కృష్ణుడు తమను 
ఎలా కాపాడింది అన్న విషయాన్ని గోపాలురు తమ తల్లులకు, బంధు 
మిత్రులకు రకరకాలుగా వర్ణించి చెబుతున్నారు. అది విని వారు 
కృష్ణుడు సామాన్య మానవుడు కాడు. సాక్షాత్తు దేవతా స్వరూపుడు అని 
అనుకున్నారు. ఆ విధంగా రోజులు గడుస్తూ ఉండగా వర్ష షేబుతువు 


ప్రవేశించింది. ఆకాశం అంతా మేఘములతో కప్ప్టబడిపోయింది. 

సూర డు కనిపించడం లేదు. అది ఎలా ఉందంటే, మానవుడి 

శరీరంలో ఆత్మస్వరూపుడుగా వెలుగుతున్న పరమాత్త 
మోగుణములతో కూడిన ప్రాపంచిక పయత కప్పబడి 


పోయినట్టుంది. 


రాజులు ప్రజల నుండి పన్నుల రూపంలో ధనమును 
తీసుకొని ఆ ధనమును తిరిగి ప్రజల అవసరాలకు ఉపయోగిస్తున్న 
రుడు తన తీిక్ష కిరణములతో భూమి మీద ఉన్న 
సముద్రములు, నదులు, తటాకములు, మడుగుల నుండి నీటిని 


ల పాటు ఆవిరిగా స్వీకరించి తిరిగి 


182 


దధశమస్కంధము(యొదటి భాగము 


వర్షాకాలములో వర్షముల రూపములో పజలకు ఇస్తున్నాడు. 


సాధుజనులు పజల దు:ఖములు పోగొట్టడానికి తమ 
శాయశక్తులా పాటుపడతారు. వారికి ఏదో విధంగా ఉపకారం చేస్తారు. 
అదే విధంగా మేఘములు కూడా ప్రజలు వేసవిలో కష్టపడటం చూచి, 
వర్షాకాలం రాగానే గాలితో కూడిన వర్షములు కురిసి ప్రజల 
తాపమును పోగొడతాయి. అత్యంత కష్టనష్టములకు ఏర్చి తమ 
శరీరమును క్యశింపచేసుకొని తపస్సుచేసిన బుషులు, తాము కోరిన 
కోరికలు సిద్దించినపుడు సంతోషపడినట్టు, వేసవి కాలములో తీవ్రంగా 
తాపమునకు గురి అయిన భూమి, వర్షాకాలములో వర్షములు 
కురియగానే, సంతోషంతో పులకరించిపోయింది. 


కలియుగంలో ధర్మం మరుగునపడిపోతుంది. పాపులు 
వ్యద్ధిచెందుతారు. వేదవిద్య అంతరిస్తుంది. నాస్తికత్వము, నాస్తిక 
మతము ప్రబలి పోతుంది. అదే విధంగా వర్షాకాలములో కమ్ముకున్న 
మేఘాల చాటున నక్షత్రాలు కష్టబడిపోతాయి. మిణుగురు పురుగులు 
మిణుకు మిణుకు మంటూ మెరుస్తుంటాయి. 
(ఇక్కడ నాస్తికత్వాన్ని వెలిగి ఆరిపోయే మిణుగురు పురుగులతోనూ, 
ధర్మాన్ని వేదవిద్యను శాశ్వతంగా వెలిగో నక్షత్రకాంతులతోనూ పోల్పాడు 


పతిరోజూ అగ్మిహోతము మొదలగు నిత్య కర్మలను చేసి 
మౌనంగా విశాంతి తీసుకుంటున్న శిష్కులు, గురువుగారి పిలుపువిని 
గబుక్కుగ లేచి వేదపఠనము మొదలు పెట్టినట్టు, లఎయఎండాకాలములో 


183 


శ్రీమద్భాగవతము 


భూమి అడుగున విశాంతి తీసుకుంటున్న కప్పలు, వర్వాకాలరాగానే ఆ 
ఉరుముల శబ్దము విని, వర్షాకాలం వచ్చిందని బెకబెకమంటూ శబ్దం 


కోరికలకు వశులైన మానవులు, ఆ కోరికలు తీర్షుకోడానికి 
పట్టపగ్గాలు లేకుండా ఇష్టం వచ్చినట్టు పవర్తించినట్టు, 


వర్షాకాలములో నీటితో నిండిన చెరువులు, నదులు గట్టు తెంచుకొని 


ఇష్టం వచ్చినట్టు పవహిస్తున్నాయి. 


వర్షాకాలము రాగానే భూమి అంతా పచ్చని గడ్డి, 
మొక్కలతోనూ, నిండి పో 
తెల్లని పుట్టగొడుగులతోనూ, ఎరటి పూలతోనూ భూమి కొత్త కొత్త 


ఎ ఆకుపచ్చని తివాచీ పరిచినట్టు ఉంది. 
అందాలు సంతరించుకుంది. 


వర్షాకాలములో వర్షములు బాగా కురవడంతో, పంటలు 
బాగా పండి రైతులకు సంతోషాన్ని కలుగచేస్తాయి. కాని వ్యవసాయము 
లాభదాయకము కాదని, వృవసాయమును వదిలివేసిన దౌర్జాగ్కులు, 
రైతుల సంతోషాన్ని చూచి పశ్చాత్తాప పడుతున్నారు. వారికి ఆనందం 
కలిగినా వరికి దుఃఖము కలిగినా అన్నీ దైవాథీనములే అని 
మూర్ధమానవులకు తెలియదు. 


మానవులు పరమాత్మ సేవల వలన ఉత్తమ గతులను 
పొందినట్టు, జలాశయములలో నివసించు జలచరములు, భూమి 
మీద నివసించు భూచరములు, వానలు కురవగానే, 


184 


దశమస్కంధము(యొదటి భాగము 


జలాశయములు నిండగానే, భూమి చల్లబడగానే 
సంతోషాన్ని పొందాయి. 


స్ట అపరిమితమైన 


బక పక్క యోగిగా సంచరిస్తూ, మరొక పక్క కామ 
సంబంధమైన కోరికలను, విషయ వాంఛలను, ప్రాపంచిక 
విషయములను వదలలేక, వ్యాకులపడుతున్న సన్యాసియొక్క మనస్స 
మాదిరి, వర్షాకాలములో పొంగుతున్న నదులు, సముద్రమును 


అలకలోలం చేస్తున్నాయి. 
య ౧౧ =వన QA 


మనస్సును విష్ణువు మీద లగ్గం చేసి, విష్ణుభక్తిలో లీనమైన 
మానవులు, ఎన్ని కష్టములు వచ్చిననూ చలించనట్టు, వర్షాకాలములో 
ఎంత ఉధ్యతమైన గాలి వీచినా, వాన కురిసినా, పర్వతములు 
చలించడం లేదు. 


వేదములను అధ్యయనము చేయవలసిన బ్రాహ్మణులు 
వేదాధ్యయనము వదిలిపెట్టి వేరే వృత్తులు చేపట్టడంవలన, అసలు 
వేదములు ఉన్నాయా లేవా? ఉంటే అవి ఎన్ని? ఎలా ఉంటాయి? అనే 
స్టితిలో మానవులు ఉన్నట్టు, అప్పటిదాకా మానవులకు ఉపయోగ 
పడుతున్న మార్గములు, రహదారులు, వర్షములు కురియగానే, గడ్డి, 
పిచ్చి మొక్కలు మొలిచి, వర్షపు నీటిలో మునిగిపోయి, అసలు అక్కడ 


రహదారి ఉందా లేదా అనే అనుమానం కలుగుతూ ఉంది. 


వేశ్యలకు ఏ ఒక్కరి మీద పేమ మమకారము ఉండదు. వారు 
చూపే పేమ, మమకారము అన్నీ క్షణికములు, చంచలములు. అలాగే 


185 


శ్రీమద్భాగవతము 


వర్షాకాలములో మెరిసే మెరుపులు కూడా క్షణం మెరిసి అంతలోనూ 


మాయం అవుతున్నాయి. 


ఏ రూపము, ఏ గుణము లేని పరమాత్మ లోక కల్యాణము 
కొరకు మూడుగుణములతో కూడిన శరీరములను దాల్చి, 
మానవులమధ్య సంచరిస్తున్నట్టు, అల్లెత్రాడు లేని ఇంద్రధనుస్సు 


౦ అఠతేటి 


వర్షాకాలములో ఏడురంగులతో ప్రకాశిస్తూ ఉంది. 


మానవులలో ఉన్న జీవాత్మ అహంకారముతోనూ, పాపంచిక 
విషయములతోనూ, విషయవాంఛలతోనూ కప్పబడినట్టు 
వర్షాకాలంలో చంద్రుడు కూడా మేఘములతో కప్పబడిపోతున్నాడు. 


జీవితమంతా సంసారము అనే సాగరంలో పడి 
కొట్టుమిట్టాడుతున్న మానవులకు, ఒక సత్తురుషుని చూడగానే వారి 
మనసులు కుదుటపడినట్టు, మేఘములు ఆకాశంలో కనపడగానే 
నెమళ్లు ఆనందంతో పురివిప్టిఆడుతున్నాయి. 


యోగాభ్యాసము చేసి చిక్కి శల్యమైన యోగులు, అణిమాది 
అష్టసిద్ధులు లభించగానే తమకు లభించిన శక్తులతో నానా 
రూపములను ధరించి ప్రజలను మభ్యపెట్టునట్టు, వేసవి కాలములో 
ఎండి పోయిన చెట్టు, మొక్కలు, వానా కాలము రాగానే చిగుర్చి, 


ఇంకా ధనం కావాలి, అన్ని సంపదలు తమకే కావాలి అనే 


186 


దధశమస్కంధము(యొదటి భాగము 


దురాశాపూరితులైన ప్రజలు, తమ కోరికలు తీరడానికి రకరకాల 
పూజలను, హోమాలను, వ్రతాలను చేసినట్టు, చక్రవాక పక్షులు 
మొదలగు పక్షులు, ముళ్లపొదలతోనూ, ఊబితోనూ నిండిన 
నీటిమడుగులలో తమ ఆహారమును వెదుక్కుంటూ నివసిస్తున్నాయి. 

రాజులు, చక్రవర్తులు, పురోహితులు చెప్పిన మాటలను విని, 
పుణ్యం సంపాదించుకోవడం కోసరం ప్రజలకు విరివిగా దానములు, 
ధర్మములు చేసి వారి కోరికలు తీర్చినట్టు, మేఘములు కూడా గాలితో 
చేరి, పజాక్షేమం కోరి వర్షములు కురిపిస్తున్నాయి. 


కలియుగంలో నాస్తికులు ఎక్కువైపోయి, తమ తర్క 
వఏితర్మములతో వేదమార్గముతో విభేదించునట్ట్లు, మేఘములు 
వర్షము కురుస్తుంటే, ఆ నీరు నదులలో చేరి, ఆ నదులకు కట్టిన ఆన 
కట్టలను తెంచుకొని వేగంగా ప్రవహిస్తున్నాయి. 


ఈ ప్రకారంగా బృందావనములోకి వర్షబుతువు 
ప్రవేశించింది. కృష్ణుడు, బలరాముడు, గోపబాలురతో కలిసి తమ 
ఆవులను, పశువులను తోలుకొని పండ్లు, కాయలతో సమృద్ధిగా ఉన్న 
అడవిలోకి వెళ్లారు. ఆవులు మేత కోసరం పరుగెత్తుతున్నాయి. వర్షము 
లేనపుడు కృష్ణుడు, బలరాముడు, గోప బాలురు చెట్లకింద 
ఆడుకుంటున్నారు. వాన వచ్చినప్పుడు పెద్ద పెద్ద చెట్టు తొరలలో గానీ, 
కొండ గుహలలో గానీ తలదాచుకుంటున్నారు. 


ఆవులు గడ్డి మేసిన తరువాత చెట్లనీడలో పడుకొని 


187 


శ్రీమద్భాగవతము 


నెమరువేస్తుంటే, కృష్ణుడు, బలరాముడు, గోపబాలురు పెరుగు అన్నం 
తింటున్నారు. ప్రకారంగా వర్వాకాలము గడి-చిపోయి శరద్యతువు 
ప్రవేశించింది. 


మొదట మంచి వారుగా ఉండి, విధివశాత్తు చెడుమార్గములో 
నడిచిన మానవులు, పరమాత్మయందు భక్తిభావమును 
పెంపొందించుకొని, మంచి వారుగా మారినట్టు, వర్షాకాలములో 
బురద బురద గా ఉన్న నీరు, శరత్మాలములో పద్మములు పు 
వికసించడంతో, తమ మలినములను పోగొట్టుకొని స్వఛ్చముగా 


పరమాత్మ యందలి భక్తి నాలుగు ఆశ్రమముల వారిని అనగా, 
బ్రహ్మ చర్య, గృహస్థ, వానపస్థ, సన్యాసాశమములలో ఉన్నవారిని 
పునీతులను చేశయుపతంరా, శరత్మాలమురాగానే, ఆకాశంలో ఉన్న 
మేఘములు, నేలమీద ఉన్న బురదనీరు, నదులలోనూ, 
సరస్కులలోను ఉన్న నీరు, తమలో ఉన్న మలినములను పోగొట్టుకొని 


స్వళ్ళతను సంతరించుకున్నాయి. 


తపస్సు చేసి తమలోని పాపములను పోగొట్టుకున్న మునులు, 
సంసార బంధనములను, భార్యా బిడ్డల మీద, ధనము మీద 
మోహమును వదిలిపెట్టినట్టు, శరత్కాలములో మేఘములు తమ 


గాఢతను వదిలిపెట్టి, తెల్లగా దూది పింజలమాదిరి పకాశిస్తున్నాయి. 


జ్ఞానులు అయిన గురువులు యోగ్యులయిన తమ శిష్కులకు 


188 


దధశమస్కంధము(యొదటి భాగము 


జ్ఞానమును బోధించినట్టు, యోగ్యత లేని వారికి జ్ఞానమును 
బోధించనట్టు, పర్వతముల మీది నుండి స్వళ్ళమైనజలము కొన్ని చోట్ల 
జలా జలా కిందికి దుముకుతూ ఉంటే, మరి కొన్ని చోట్ల అసలు నీటి 
జాడ కూడా తెలియడం లేదు. 


సంసార సాగరంలో పడి భార్య, పిల్లలు, బంధుమిత్రులు 
శాశ్వతములని భావించి వారి తోడిదే లోకంగా భావించి, తమ 
ఆయువు క్షణక్షణమూ క్షీణించిపోతూ ఉందని తెలుసుకోలేని 
మానవులమాదిరి, వర్షాకాలము పోయింది, శరద్యతువు వచ్చింది, 
తాము ఉన్న జలాశయములలో నీరు ఇంకిపోతాయి తాము 
ప్రమాదంలో పడతాము అని ఆ జలాశయములలో నివసిస్తున్న 
జలచరములు కూడా తెలుసుకోలేక పోతున్నాయి. 


అపరిమితమైన సంతానము కలవాడు, ఇంద్రియములను 
జయించలేనివాడు, కుటుంబాన్ని పోషించడానికి రేయింబగళ్లు కష్టపడి 
ధనమును సంపాదించేవాడు, అనుదినము కష్టములను 
అనుభవిస్తున్నట్టు, రోజు రోజుకూ తాము ఉన్న జలాశయములలో నీరు 
తగ్గిపోతుంటే, శరత్మాలములో సూర్యుని వేడిమికి తట్టుకోలేక, 
అందులోని జలచరములు బాధపడుతున్నాయి. 


భాగవత ధర్మము పాటించే వారు, “నేను”, “నాది” అనే 
దేహము మీద అభిమానమును, మోహమును విడిచి పెట్టినట్లు, 
శరద్యతువు రాగానే సరస్సులు, నదులలోని నీరు తమలోని బురదను, 
కల్మషములను విడిచిపెట్టాయి. 


189 


శ్రీమద్భాగవతము 


రమాత్మమీద భక్తితో, అన్ని కోరికలను విడిచిపెట్టి, 
ఆత్మజ్ఞానమును పొందిన మునులు, వేదములలో చెప్పబడిన కర్మలను 
కూడా చేయకుండా విడిచిపెట్టి, ఆత్మయందు రమిస్తూ, 
ఆత్మానందము పొందుతూ ప్రశాంతజీవనము గడుపుతున్నట్టు, 
శరత్కాలములో సముద్రము కూడా ఉధ్యతమైన అలలు లేకుండా 


నిశ్చలంగా, పశాంతంగా ఉంది. 


యోగులు తాము సముపార్దించిన జ్ఞానము తమ 
ఇంద్రియముల ద్వారా బయటకు పో 
ఆత్మావలోకనము చేసుకుంటున్నట్టు, కర్షకులు వర్షపు నీరు వృధాగా 
పోకుండా కాలువలకు కట్టలు కట్టి, ఆ నీటిని పంటపొలములకు 


కుండా అరి కట్టి, 


నా a pf 
ప్రవహింపజేస్తున్నారు. 


ఆత్మజ్ఞానము, దేహాభిమానము వలన కలిగిన 
దుఃఖములను పోగొట్టినట్టు, శరత్మాలములో పగలంతా సూర్యుని 
తాపంతో బాధపడ్డవారు, రాత్రిపూట శరత్కాల వెన్నెలలో సేదతీరు 


శరత్కాలము రాగానే ఆకాశం మేఘాలు లేకుండా, చందుడు, 
నక్షత్రములతో నిర్మలంగా శోభించినట్టు, సత్వగుణసంపన్నులైన వారి 
చిత్తము ఓంకార దర్శనముతో పకాశిస్తూ ఉంది. 


యదువంశములో జన్మించిన కృష్ణుడు వ్యష్టివంశీయుల 


190 


దధశమస్కంధము(యొదటి భాగము 


మధ్య శోభించినట్టు, నిర్మలమైన ఆకాశంలో చందుడు, తారల మధ్య 
దేదీప్య మానంగా వెలుగుతున్నాడు. 


కృష్ణని మీద అధికమైన ప్రేమగల గోపికలు సాయంత్రం 
గోవులను తోలుకొని వచ్చిన కృష్ణుని చూచి రోజంతా తాము పడ్డ 
విరహబాధను పోగొట్టుకున్నట్టు, శరత్మాలములో బాగా పుష్టించిన 
పూల మొక్కల మీది నుండి వీచే పిల్లగాలులచేత మానవులు, 
సూర్యతాపము నుండి సేదతీరుతున్నారు. సమర్ధుడైన రాజు 
పరిపాలనలో దొంగలు, దుర్మార్గులు తప్ప మిగిలిన ప్రజలు 
దొంగలభయం, దుర్మార్లుల భయంలేకుండా సుఖంగా జీవించినట్టు, 
శరత్మాలములో సూర్చుడు ఉదయించగానే, కలువలు 
ముడుచుకుంటున్నాయి, పద్మములు ఆనందంతో వికసిస్తున్నాయి. 

పండిన పంటలు ఇంటికిరాగానే, ఇల్లంతా ధాన్యసంపదతో 
కళకళలాడినట్టు, యజ్ఞయాగములు జరగడం వలన పురములు, 
గ్రామములు శోభను సంతరించుకున్నాయి. అందులోనూ 
బలరామకృష్ణులు సంచరించే బృందావనము సమ్‌ప అరణ్యములు, 
యమునానది తీరము మరింత శోభను సంతరించుకున్నాయి. 


మునులు, సిద్ధులు, భక్తులు తమ తమ తపస్సులు సాధనలు 
సిద్దించినపుడు, దివ్యమైన దేహములు పొందినట్టు, వర్షాకాలములో 
ఇంటిపట్టున ఉన్న వ్యాపారులు, మునులు, రాజులు, స్నాతకులు, 
సన్యాసులు, వర్షాకాలము పూర్తి అయి శరద్యతువు ప్రవేశించగానే, 
వ్యాపారులు తమ తమ వ్యాపారములకు, మునులు, నన్మానులు 


10] 


శ్రీమద్భాగవతము 


లోకసంచారములకు, రాజులు దిగ్విజయ యాతలకు, స్నాతకులు 
(విద్యార్ధులు విద్యాభ్యాసమునకు బయలుదేరారు.” అని శుక 
మహర్షి పరీక్షిత్‌ మహారాజుకు వర్షబుతువు, శరద్యతువు వర్ణనలను 
వినిపించాడు. 


దశమస్కంధము ఇరువదవ అధ్యాయము సంపూర్ణము 
ఓం తత్సత్‌ ఓం తత్షత్‌ ఓం తత్షత్‌ 


శుకయోగిందులు పరీక్షిత్‌ మహారాజుకు కృష్ణుడు 
వేణువు ఊదుతుంటే గోపబాలికలు ఎలా పాటలు పాడి ఆనందించారో 
వినిపించాడు. 


“కు పరీక్షిత్‌ మహారాజా! శరత్మాలములో కృష్ణుడు, 
బలరాముడు గోపబాలురు కలిసి ఆవులను తోలుకుంటూ 
బృందావనములోకి వెళుతున్నారు. ఆ వనములో ఉన్న సెలయేళ్లలో 
జలము స్వఛ్ళంగా ఉన్నాయి. తటాకములలో పద్మములు వికసించి 
ఉన్నాయి. మొక్కలకు పూచిన పూల మీది నుండి వచ్చే గాలి, ఆ పూవుల 
సుగంధమును మోసుకొని వచ్చి అందరికీ పంచిపెడుతూ ఉంది. 


వేణువును ఊదుతున్నాడు. 


192 


దశమస్కంధము(మొదటి భాగము 


మనోహరము, కామపకోపము అయిన ఆ వేణుగానమును 
విని గోప బాలురు, గోప బాలికలు పరవశులవుతున్నారు. కృష్ణుడు 
ఊదుతున్న వేణుగానము వజములోని స్త్రీలకు కూడా వినిపిస్తూ ఉంది. 
ఆ వేణుగానమును విన్న సీలు తమ తోటి వారికి కృష్ణుని బాల్యలీలలను 
వర్ణించి చెబుతున్నారు. క్యష్ణలీలల గురించి ఎంత చెప్పినా తనివితీరేది 
కాదు. గోప సీలు కృష్ణ లీలలను వర్ణించి వర్ణించి ఇంక వర్ణించలేక 
ar) ) E ౬౯9 ౬౯9 ౯9 


చిన్ని కృష్ణుడు తలమీద నెమలి పింఛము, చెవులకు 
గోగుపూలు, నడుముకు పచ్చని పట్టువస్రము, మెడలో పూలమాల 
ధరించి, పెదాలకు వేణువును ఆనించుకొని మనోహరంగా ఊదుతూ 
బృందావనంలో ప్రవేశించాడు. మనోహరమైన ఆ వేణు గానమును 
విన్న గోపబాలికలు తమలో తాము ఇలా అనుకొనేవారు. 


“సఖీ! చూడండే. బాలకృష్ణుడు ఎలా వేణువు ఊదుతున్నాడో. 
కన్నులు ఉన్న దానికి వేణువును ఊదుతున్న కృష్ణుని చూడటమే 
ఫలప్రదము కానీ, ఇంక ఏ పని చేసినా ఇటువంటి ఫలము మనకు 
దొరకదు కదా! మనమధ్య తిరుగుతున్న కృష్ణుని చూడటమే మన 
అద్యష్టం కదా! దీనికి మించిన అద్యష్టం ఏముంటుంది. 


కృష్ణుడు, బలరాముడు తమ తమవేణువులు ఊదుతుంటే 
వారి ముఖపద్మములు, వారి వేణుగానము, వారిరువురి కీగంటి 


చూపులు, ఆహా! ఆ ద్యశ్యం ఎంత నయనానందకరంగా ఉంది. 


103 


శ్రీమద్భాగవతము 


దృశ్యము చూడవలసినదే కాని చెప్పనలవి కాదు కదా!” అని కొంత 
మంది అంటుంటే, మరి కొంత మంది గోపికలు ఇలా అంటున్నారు. 


“సఖులారా! ఈ కృష్ణుడు, బలరాః ముడు తమ చుట్టు 
గాయకులు , My జక. గానం ఏం చేస్తానే ఆ అది కాకుండా డా అప్పుడు 


ధరించి చిత్రవిచిత్రంగా కనిపించేవారు. వారిని చూస్తుంటే నన. 
వచ్చేది.” అని అనుకొంటున్నారు. 


మరికొక గోపిక తన సఖులతో “చూడవే! క్యః 
తగులుతున్న ఆ వేణువు పూర్వజన్మలో ఎంతటి అద్యష్టం చేసుకుందో! 
ఈ వేణువే నిరంతరము కృష్ణుని పెదవులలోని అమ్యతాన్ని తాగేస్తే, ఈ 
చిన్ని కృష్ణుని ముద్దుపెట్టుకునే యశోదకు, గోప కాంతలకు ఇంక ఏమి 


మిగులుతుంది చెప్పు. 


సఖీ! ఈ వేణువు పుట్టిన వెదురు పొద నదీతీరంలో ఉండి, ఏ 
పుణ్యనదుల నీరు తాగి పెరిగిందో కదా! ఆ పుణ్యనదులు తమ 
మాత్యవాళత్లల్యంతో, తాము నీరు పోసి పెంచిన వెదురు పొదలను, ఆ 
వెదురు పొదల నుండి పుట్టి కృష్ణుని చేతిని అలంకరించి ఆయన 
అధరామృ్యతమును రోలుతున్న వేణువును చూచి వ 
వృద్ధులైన తల్లి తండ్రులు ప్రయోజకుడైన తమ కు మారుడిని చూచి 
ఆనందాశ్రువులు రాల్చినట్టు, ఈ వేణువు పుట్టిన వెదురు పొద, 


ఆడో 


తననుండి పుట్టిన వేణువు కృష్ణుని చేతిని అలంకరించి మధురమైన 


194 


దధశమస్కంధము(యొదటి భాగము 


స్వరాలను నుమధురంగా పలకడం చూచి, తాను కూడా ఆనందాశు 
వులు రాలుస్తున్నదా అన్నట్టు ఆ వెదురు ఆకుల నుండి నీరు బొట్టు 
బొట్టుగా రాలుతూ ఉంది..” అని కవితా ధోరణిలో పలికింది. 


మరొక గోపిక తన సఖిని చూచి “సఖీ! ఈ 
బృందావనమంతా ఈ చిన్ని కృష్ణుని పాద స్పర్శతో మరింత శోభను 
సంతరించుకుంది. శ్రీకృష్ణుని వేణుగాన ధ్వని విని, దానిని మధురమైన 
మేఘగర్ణనలు అనుకొని నెమళ్లు నాట్యం చేస్తున్నాయి. భూమిమీద ఉన్న 
ఈ బృందావనము ముందు ఆకాశంలో ఉన్న స్వర్గము ఎందుకు 


పనికొస్తుంది చెప్ప” అంది. 


మరొక గోపిక ఇలా అంది. “సఖీ! అటు చూడవే. ఆ లేళ్ళు, 
తమ భర్తలతో కలిసి వేణువును ఊదుతున్న కృష్ణుని తదేకంగా 
చూస్తున్నాయి. అవి పశుజన్మ ఎత్తినా, కృష్ణుని వేణుగానమును విని 
పరవశించి పోతూ ధన్యజీవులయ్యాయి.” 


మరొక గోపిక ఇలా అంది. “సఖీ! మనమే కాదే! అటు చూడు. 
ఆకాశంలో విహరిస్తున్న దేవతలు కూడా బృందావనములో వేణువును 
ఊదుతున్న కృష్ణుని చూచి, ఆ వేణుగానమును విని, “ఆహా ఎంత 
మధురంగా ఉంది ఈ మోహనరాగము” అంటూ పరవశులౌతున్నారు.” 


మరొక గోపిక ఇలా అంది. “సఖీ! అటు చూడవే! గోవులు, ఆ 
గోవుల పాలు తాగుతున్న దూడలు అన్నీ చెవులు రిక్కించి కృష్ణుని 


వేణుగానమును ఎలా వింటున్నాయో!” 


195 


శ్రీమద్భాగవతము 


ఇంకొక గోపిక ఇలా అంది. “అది కాదే! మానవులు 


జంతువులే కాదు, ఆకాశంలో ఎగిరే పక్ష 


వేణుగానానికి పరవశులౌతున్నాయి. బహుశా ఈ ప 
మునులై ఉంటారు. అందుకే కొమ్మల మీద కదలకుండా మెదల 
కుండా కూర్చుని కృష్ణుని వేణుగానమును తదేకధ్యానముతో 
వింటున్నాయి. వాటి చెవులకు మరి ఏ ఇతర ధ్వనులు వినపడటం 
లేదు. ఆ పక్షులు కూడా తమ సహజధోరణిలో కిచకిచమంటూ అరవ 


కృష్ణుని లు అంతటిది కదా!” 


మరొక గోపిక ఇలా అంది. “అది కాదే! కేవలం జీవం ఉన్న 
స ఖ్‌ కాదు, జీవం లేని నదులు కూడా 


మరొక గోపిక ఇలా అంది. “భూమి ఉన్నవే కాదు! 
డు, బలరాముడు వేణువు ఊదుతూ మైమరిచి పోతుంటే, 
పైనుండి ఎండ మండి పోతుంటే, ఆకాశం నుండి వాన తుంపరలు 
పడుతూ, కృష్ణునీ మీద పూలవర్షము కురుస్తోందా అన్నట్టు ఉంది 


106 


దశమస్కంధము(యొదటి భాగము 


కదూ”. 


మరొక గోపిక ఇలా అంది. “సఖీ! కృష్ణుడు, బలరాముడు 
గోవర్ధన పర్వతము మొదట్లో కూర్చుని వేణువు ఊదుతుంటే, 
ప్రాణములేని గోవర్ధన పర్వతము కూడా కృష్ణుని పాద స్పర్శచే 
పులకించి పోతూ ఉంది. తన మీదినుండి పారేజలములతోనూ, పూచే 
పుష్టములతోనూ, పెరిగే గడ్డితోనూ కృష్ణుని పాదములను అర్చిస్తూ 
ఉన్నట్టు ఉంది కదా! చూడబోతే ఈ పర్వతమునకు కూడా 
భక్తిభావముపాొంగి పొరలుతున్నట్టు ఉంది!” అని చమత్కరించింది. 


“అదికాదే సఖీ! కేవలము మానవులు, జంతువులు, పక్షులు, 
నదులు, పర్వతములే కాదు, వ్యక్షములు కూడా కృష్ణుని వేణుగానానికి 
పరవశించి తమ కొమ్మలను ఊపుతూ, తమ తలలు ఊపుతూ 
వేణుగానాన్ని ఆస్వాదిస్తున్నట్టు ఉంది కదూ!” అని విచిత్రంగా చూచింది. 


ఈ ప్రకారంగా కృష్ణుడు తన వేణుగానాన్ని బృందావనములో 
వినిపిస్తుంటే, గోపికలు, ఆవులు, ఆవు దూడలు, లేళ్లు, పర్వతములు, 
నదీజలములు, చెట్టు అన్నీ పరవశించిపోతున్నాయి. ప్రకృతి యావత్తు 
పులకించి పోయింది.” అని శుకయోగీంద్రులు పరీక్షిత్‌ మహారాజుకు 
కృష్ణుని వేణుగాన మహిమను వేణుగీతిక రూపంలో వర్ణించాడు. 


దశమస్కంధము ఇరువది ఒకటవ అధ్యాయముసంపూర్ణము 


రుం తత్సత్‌ రుం తత్సత్‌ రుం తత్సత్‌ 


197 


శ్రీమద్భాగవతము 


ఇరువది రెండవ అధ్యాయము. 


“కు పరీక్షిత్‌ మహారాజా! అప్పుడు హేమంత బుతువులో 
మొదటి మాసము అనగా మార్గశిర మాసము నడుస్తూ ఉంది. 
మార్గశిర మాసములో బ్యందావనములో ఉన్న గోప కాంతలు అందరూ 
కాత్యాయనీ వ్రతము చేసుకుంటున్నారు. వారందరూ పొద్దుటే లేచి, 
బృందావనము పక్కనే ఉన్న సరస్సులో స్నానాలు చేసి, కాత్యాయనీ 
అమ్మవారి విగ్రహమును ప్రతిష్టించి, వివిధరకాల పూలతో పూజచేసి, 
దీపధూపనైవేద్యములు సమర్ధించి, ఆ దేవిని ఉపాసించేవారు. 


వారందరూ కాత్యాయనీ దేవిని ఇలా పార్థించేవారు. “అమ్మా! 
కాత్యాయినీ దేవ! మాయాస్వరూపిణీ! మా నందగోకులంలో కృష్ణుడు 
అనే చిన్న వాడు ఉన్నాడు. మాకు వచ్చే జన్మలో అయిన కృష్ణుని భర్తగా 
అనుగ్రహించు.” అని ప్రార్థించేవారు. బ్యందావనములో ఉన్న గోపికలు 


అందరూ ఈ పకారంగా మార్గశిర మాసం పూర్తిగా కాత్యాయిన్‌ వతం 
చేసారు. భద్రకాళి రూపిణి అగు కాత్మాయినీ దేవిని పూజించారు. 


ఆ ప్రకారంగా వతము సాగుతున్న మార్గశిరమా సములో 
పౌర్ణమి రోజున పొద్దునే గోప కాంతలు అందరూ నిదలేచి, జకరిని 
జకరు పిలుచుకుంటూ యమునాగుదికి స్తానానికి వెళ్లారు. తాము 
కట్టుకున్నబట్టలు అన్ని విప్పి ఒడ్డును పెట్టి నీటిలోకి దిగి స్నానాలు 


198 


దధశమస్కంధము(యొదటి భాగము 


చేస్తున్నారు. 

యోగులకు యోగి అయిన కృష్ణుడు ఆ గోపకాంతలు చేస్తున్న 
వ్రతమునకు తగిన ఫలమును ఇవ్వడానికి, తన స్నేహితులతో కలిసి 
వారు స్నానం చేస్తున్న చోటికి వెళ్లాడు. కృష్ణుడు, అతని స్నేహితులు కలిసి 
సరోవరములో స్నానాలు చేస్తున్న గోప కాంతల బట్టలు అన్నీ తీసుకొని 
పక్కనే ఉన్న కడిమి చెట్టు ఎక్కాడు. కింద ఉన్న గోపికలతో ఇలా 


అన్నాడు. 


“ఓ గోపకాంతలారా! మీ బట్టలన్నీ మా వద్ద ఉన్నాయి. మీరు 
అలాగే మా వద్దకు వచ్చి మీ మీ వస్త్రములను తీసుకోండి. ఇప్పటికే 
ఆలస్యం అయిపోయింది. తొందరగా వెళ్లి వతం చేసుకోండి. నేను 
అబద్ధ చెప్పడం లేదు. ఒట్టు. నిజమే చెబుతున్నాను. ఇది పరిహాసానికి 
అనడం లేదు. నేను ఇంతకుముందు ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు. ఆ 
విషయం మా స్నేహితులకు అందరకూ తెలుసు. . ఒక్కరొక్కరుగా కానీ, 
అందరూ ఒక్కసారిగా కానీ, వచ్చి అన్ని వస్త్రములు తీసుకొని వెళ్లండి.” 


అని పరిహాసంగా అన్నాడు. 


కృష్ణుడి మాటలకు వారంతా సిగ్గుపడ్డారు. “ఏంటి కృష్ణా! ఈ 
అల్లరి. మేము బయటకు ఎలా వస్తాము” అని అన్నారు. “రావాల్సిందే. 
తప్పదు. మీకు మీ మీ వస్త్రములు కావాలంటే వచ్చి తీసుకోండి.” అని 


అసలే మార్గశిర మాసము. కంఠందాకా నీటిలో మునిగి 
ఉన్నారు. అప్పుడే సూర్యుడు వస్తున్నాడు. చలి పుడుతూ ఉంది. చలిలో 


199 


శ్రీమద్భాగవతము 


గజగజవణుకుతున్నారు ఆ గోపకాంతలు. 


0. మీ తండిగారిని అందరూ గౌరవిస్తారు. తా 
. నువ్వు అంటే మా అందరికీ చాలా ఇష్టం. ము మై 


రి చేస్తుంటావు. కానీ నీ అల్లరి మితిమీరి పోయింది. మేము 
చూడు చలికి ఎలా గజగజవణుకుతున్నామో. మేమంతా నీకు 


నువు. ఏం త అది చేస్తాము కేన హు చిన్ని న్‌ కృష్ణుడిని 
కదూ. మా వస్త్రములు మాకు ఇవ్వవా! ఇదుగో నువ్వు ఇలా అల్లరి చేస్తే 
ఈ విషయం మీ తండ్రిగారు నందునికి చెబుతాము జాగ్రత్త!” అని 


స్త కూడా బెదర లేదు. పైగా ఇలా అన్నాడు. 


. మీరంతా నాకు దాసీలు అనీ నా మాట వింటారు 


“ఇప్పుడేగా అ అన్నారు... 
అనీ. అందుకే చెబుతున్నాను. మీరు ఇక్కడకు వచ్చి మీ మీ బట్టలు 
4 కపోతే నేను మీ బట్టలు ఇవ్వను. మీకు దిక్కున 
. మా తండ్రి గారికి చెబితే నాకేమన్నా భయమా!” 


అంటూ కొంటెగా అన్నాడు కృష్ణుడు. 


ఈ మొండివాడితో లాభం లేదని, గోపకాంతలు అందరూ తమ 
స్తనములు, మర్మాంగములు రెండు చేతులతో మూసుకుంటూ, వంగి 
వంగి కృష్ణుడు ఎక్కిన చెట్టు వద్దకు వచ్చారు. వారిని చూచి కృష్ణుడు 
ఇలా అన్నాడు. “గోపకాంతలారా! మీరు కాత్మాయనీ వ్రతం చేస్తున్నారు. 


దశమస్కంధము(యొదటి భాగము 


కాత్యాయనీ దేవికి మీరు అపరాధం చేసినట్టయింది. మీరు ఏ ఫలితం 
కోరి ఈ వతం చేస్తున్నారో, ఈ విధంగా బట్టలు లేకుండా స్మానాలు 
చేస్తే, ఆ ఫలితం మీకు దక్కదు. కాబట్టి మీరు ఆ పాపాన్ని ప్రక్షాళన 
చగుకండ నోముల తకం అతులు ఫైకత్త అదన 
నమస్కరించి మీ మీ వస్త్రములు తీసుకోండి.” అని అన్నాడు. 


ఆ మాటలకు వారు సిగ్గు పడ్డారు. తమ అనాలోచిత చర్య 
వలన అమ్మవారికి అపచారం జరిగిందని తెలుసుకున్నారు. ఇంకా చిన్న 
వాడైన కృష్ణుని ముందు తమకు సిగ్దేమిటని ధైర్యంగా రెండు చేతులు 
ఎత్తి తమ బట్టలు తమకు ఇవ్వమని అడిగారు. కృష్ణుడు వెంటనే వారి 
వస్త్రములు వారికి ఇచ్చాడు. కృష్ణుడు తమను ఆటపట్టించడానికి తమ 
వస్త్రములను తీసుకున్నా బట్టలు లేకుండా స్నానం చేయడం తప్పు అని 
వారి తప్పును ఎత్తి చూపాడు. అందుకని కృష్ణుడు చేసిన పనులకు 
వారికి కోపం రాలేదు. పైగా కృష్ణుని చిలిపి చేష్టలకు మురిసిపోయారు. 


గోపకాంతలు తమ తమ వస్త్రములను ధరించారు. కృష్ణుడి 
జగన్మోహనాకారాన్ని చూస్తూ అలాగే నిలబడిపోయారు. వారందరూ 
తనను భర్తపొందవలెననే ఉద్దేశ్యంతో కాత్యాయనీ వతం చేస్తున్నారు 
అని వారి మనసులో ఉన్న కోరికను తెలుసుకున్నాడు కృష్ణుడు. 
అప్పుడు కృష్ణుడు వారితో ఇలా అన్నాడు. 


“ ఓ గోపకాంతలారా! మీరు ఏ కోరికతో ఈ వతం చేస్తున్నా! 
నాకు తెలుసు. మీ కోరిక నాకు సమ్మతమే. అది జరుగుతుంది. 


వేయించబడిన విత్తనములు మొలకెత్తనట్టు, మీ పవితమైన కోరికలో 


201 


శ్రీమద్భాగవతము 


కామవాంఛలు మొలకెత్తవు. మీకోరిక తీరుతుంది. మీరు ఇంక పల్లెకు 
వెళ్లండి. మీరు ఏ ఫలితమును ఆశించి ఈ వ్రతమును చేస్తున్నారో ఆ 


కొ ముడు, గోప బాలురు ఆవులు తోలుకుంటూ 
సమీపములో ఉన్న వనములోకి వెళ్లారు. ఆవులు గడ్డి మేస్తుంటే, 


కృష్ణుడు, తన స్నేహితులతో సహా చెట్లకింద కూర్చున్నాడు. 


5 కృష్ణుడు ఇలా అన్నాడు. 


కృష్ణా! సుదామా! సుబలా! అ అర్జునా! విశాలా! వ్యషభా! 
ఓజస్వీ! దే దేవప్రస్థా! వరూథపా! ఈ చెట్లను చూడండిరా. ఈ చెట్టు 
కేవలము పరులకు ఉపకారము చేయడం కోసమే జీవిస్తున్నాయి. 
ఎను, ఎండను సహిస్తూ, మనకు నీడను, చల్లగాలిని 


గాలిని, వర్షమ 


ఇస్తున్నాయి. ఇవి మనకే కాదు సకల జీవులకు 
ఆహా! ఏటి జన్మము ఎంతో ధన్యమైనది కదా! ఇవి తమ ఆకులను, 
ళ్లను, బెరడును, ఎండిన కొమ్మలను, 
షములను, వాటి కాండములో నుండి కారే జిగురును, వాటి 
ఎండిన కట్టెలు కాల్టినందువలనవచ్చే బొగ్గును, ఇవి అన్నీ మానవులకు 
ఇచ్చి ఎంతో మేలుకలిగిస్తున్నాయి కదా! ss కూడా తమకు ఉన్న 


ఆధారము ఉన్నాయి. 
స o_ Aa 


క లేకపోతే వారి జన్మ వ్యధా!” అని చెప్పి, ఆవులు తోలుకొని 


202 


దశమస్కంధము(యొదటి భాగము 


కృష్ణుడు, తన మిత్రులతో సహా యమునా నదీ తీరానికి వెళ్లాడు. 
ఆవులు యములో దిగి నీళ్లు తాగుతుంటే, గోపబాలురుకూడా స్వఛ్చమై 
యమునా నటిజలములను తాగారు. ఆకలి నీటితో తీరదు కదా. 
వాళ్లందరికీ బాగా ఆకలి వేస్తూ ఉంది. వారంతా కృష్ణుని చూచి ఇలా 
అన్నారు” అని శుకయోగీంద్రులు పరీక్షిత్‌ మహారాజుకు 
గోపికావస్తాపహరణము అనే వృత్తాంతమును వినిపించాడు. 


శ్రీమద్దాగవతము 
దశమస్కంధము ఇరువది రెండవ అధ్యాయము సంపూర్ణము 
రుం తత్షత్‌ ఓం తత్సత్‌ ఓం తత్సత్‌ 


శ్రీమద్భాగవతము 
దశమస్కంధము 
ఇరువది మూడవ అధ్యాయము. 


“కు పరీక్షిత్‌ మహారాజా! యమునా నటి తీరంలో గోప 
బాలకులు “కృష్ణా! బాగా ఆకలిగా ఉందయ్యా! తినడానికి ఏమన్నా 
ఉందేమో చూడు. ఈ చెట్లకు కాచిన పండ్లను తింటే ఈ ఆకలి 
తీరేటట్టు లేదు.” అని అన్నారు. కృష్ణుడు అటు ఇటు చూచాడు. కాస్త 
దూరంలో యమునా నటి తీరంలో కొంత మంది బ్రాహ్మణులు ఒక 
యజ్ఞం చేస్తూ ఉండటం చూచాడు. 


కృష్ణుని మనసులో ఒక విషయం స్ఫురించింది. ఆ యజ్ఞము 


చేసే బాహ్మణులలో ఒకరి భార్య తన అనుగహం కోసరం పరితపిస్తూ 


ల్‌ 


203 


శ్రీమద్భాగవతము 


ఉందని తెలుసుకున్నాడు. ఆమెను అనుగ్రహించాలని 
నిర్ణయించుకున్నాడు. వెంటనే గోపబాలకులను 
“గోపాలకులారా! అటుచూడండి. అక్కడ ఏదో యజ్ఞం జరుగుతున్నట్టు 
ఉంది. అక్కడ భోజన పదార్థాలు కూడా తయారు చేస్తున్నారు. మీరు 
అక్కడకు పోయి మాకు ఆకలిగా ఉంది అన్నం పెట్టమని అడగండి. నా 
పేరు, మా అన్న బలరాముని పేర్లు చెప్పి, మేము 
చెప్పండి.” అని అన్నాడు. 


లం 


పంపించామని 


వెంటనే ఆ అమాయకులైన గోపబాలురు చెంగు చెంగున 
ఎగురుకుంటూ ఆ యజ్ఞం జరిగే చోటుకు వెళ్లారు. యజ్ఞం చేస్తున్న 
బ్రాహ్మణులకు బోర్లాపడి నమస్కారాలు చేసారు. వారిని ఇలా అడిగారు. 
“బ్రాహ్మణోత్తములారా! మేము, కృష్ణుడు, బలరాముడు అందరం 
స్నేహితులం. మేమందరం ఆవులను మేపుకోడానికి యమునా 
నదీతిరానికి వచ్చాము. మాకు అందరికీ బాగా ఆకలిగా ఉంటది. 

మూ అందరినీ మీ దగ్గరకు వెళ్లి అన్నం అడగమని చెప్పాడు. 
అందుకని మీ వద్దకు వచ్చాము. మీకు బలరాముడు, కృష్ణుని ఎడల 
గౌరవం ఉంటి మాకు అన్నం పెట్టండి. వారు ఇంకా ఇలా చెప్పమన్నారు. 
ర మ యజ్ఞము మొదలు పెట్టి, దీక్ష తీసుకున్న తరువాత, 
యజ్ఞపశువును చంపక ముందు అన్నం తినడం దోషం. కాని, 
ఇంద్రుడు మొదలగు దేవతలను ఆరాధించే యజ్ఞములు కాకుండా, 
మామూలుగా చేసే యజ్ఞములలో దీక్ష తీసుకున్నవారు మధ్యలో అన్నం 


అన్నం పెట్టినా తప్పులేదు. మేము ఆకలితో ఉన్నాము కాబట్టి మాకు అన్నం 
పెట్టి మా ఆకలి తీర్చండి.” అని పాధేయపడారు. 


204 


దధశమస్కంధము(యొదటి భాగము 


కాని ఆ బ్రాహ్మణులు ఒట్టి మూర్చులు. తమకు అన్నీ తెలుసు అని 
అనుకుంటున్నారు కానీ, తమకు ఏమీ తెలియదు అన్న విషయాన్ని 
తెలుసుకోలేని పండితులు. వారికి ఎంతసేపటికీ, ఇంద్రుడు, స్వర్గము, 
స్వర్గ సుఖములు, ఇవే తప్ప వేరే ఏమీ కనపడవు. తాము ఏ 
ూత్మగు గురించి యజ్ఞంచేస్తున్నారో ఆ పరమాత్మ స్వయంగా 


వచ్చి అన్నం అడుగుతున్నాడు అని తెలుసుకోలేని అవివేకులు.అందుకని 
ఈ గోపబాలుర మాటలను వినీ విననట్లు ఊరుకున్నారు. 


ఓ పలీక్షిత్‌ మహారాజా! విష్ణువుకు ఒక రూపం లేదు. 
సర్వవ్యాపి. ఆ బ్రాహ్మణులు యజ్ఞం చేస్తున్న ప్రదేశము, యజ్ఞం చేస్తున్న 
కాలము, యజ్ఞము చేయడానికి సేకరించిన వస్తువులు, యజ్ఞములో 
చదివే వేదమంత్రములు, చేయించే బుత్విక్కులు, వెలిగే అగ్మి చేసే 
యజమాని, చేస్తున్న యజ్ఞము ఇవన్నీ కూడా ఆ విష్ణున్వరూపాలే కదా! 
ఆ బ్రాహ్మణులకు ఆ విషయం తెలియదు. విష్ణువు వేరు, కృష్ణుడు వేరు. 
గోపబాలకుడు విష్ణు అంశలో పుట్టడం ఏమిటి! అని కృష్ణుని వారు 
గౌరవించలేదు. తమను దీనంగా అన్నం కోసరం వేడుకుంటున్న 
గోపబాలురకు అన్నం పెడతామని కానీ పెట్టమని కానీ చెప్పడం లేదు. 


ఆ గోపబాలురు కొంచెం సేపు చూచారు. ఆ బాహ్మణులు 
ఏమ్‌ చెప్పక పోవడంతో నిరాశ పడి తిరిగి కృష్ణుని వద్దకు వచ్చారు. 
జరిగింది చెప్పారు. అప్పుడు కృష్ణుడు వారితో ఒక మాట అన్నాడు. 


“జక కార్యం మీద వెళ్లిన వాడు దానిని సాధించుకొని 


205 


శ్రీమద్భాగవతము 


రావాలి కానీ ఫలితం లేకుండా తిరిగి రాకూడదు. అలాగే ఎవరినైనా 
యాచించడానికి వెళ్లిన వాడు బట్టి చేతులతో తిరిగి రాకూడదు. అది 
లోక ధర్మము. గోపబాలకులారా! ఈ సారి మీరు బ్రాహ్మణుల వద్దకు 
వెళ్లకండి. ఆ బ్రాహ్మణుల భార్యల వద్దకు వెళ్లండి. నేను, బలరాముడు 
ఆవులను మేపుకోడానికి వచ్చి ఆకలితో ఉన్నారు. వారికీ మాకు అన్నం 
పెట్టమని అడగండి. ఆ బ్రాహ్మణుల భార్యలకు నేను అంటే ఎంతో 
వాత్సల్యము. వారు మీకు తప్పకుండా అన్నం పెడతారు.” అని అన్నాడు. 


వెంటనే గోపాలురు మరలా యజ్ఞం జరిగే చోటికి వెళ్లారు. 
బ్రాహ్మణుల భార్యలు ఆ పక్కనే ఆహార పదార్థాలు వండుతున్న 
పదేశవ ఎలో కూర్చుని ఉన్నారు. . గోపబాలకులు వారికి కూడా సాష్టాంగ 
న ప చేసారు. “అమ్మా! మీకు as చేస్తున్నాము. 
బలరాముడు, మేము ఆవులను మేపుకోడానికి వచ్చాము. మాకు 
అందరికీ ఆకలిగా ఉంది. తినడానికి ఏమీ లేదు. అందువలన మా 
అందరికీ అన్నం పెట్టండి.” అని అడిగారు. 


ఆ బాహ్మణ వనితలు అప్పటి దాకా కృష్ణుని లీలలను విని 
ముని చూడలేదు. ఇప్పుడు ఆ కృష్ణుడే స్వయంగా 
తమ వద్దకు వచ్చాడు. సాక్షాత్తు టు. గుందరాజు 


ఉన్నారు. కాని వారు క్య 


206 


దశమస్కంధము(మొదటి భాగము 


మంటగలిసి పోయింది. ఇంకా యజ్ఞం పూర్తి కాలేదు. దేవుడికి నివేదన 
కాలేదు. ఎవరూ తినకూడదు” అంటూ అరుస్తున్నారు. కానీ వారి 
భార్యలు ఆ మాటలు వినిపించుకోలేదు. కృష్ణుని వద్దకు వెళుతున్నారు. 
అలా వెళుతున్న వారిని వారి భర్తలు, తండ్రులు, సోదరులు, బంధువులు 
బలవంతంగా వారిస్తున్నారు. వారిలో శ్రీకృష్ణుడు అనుగ్రహించదలచిన 
ఆమె కూడా ఉంది. ఆమెను ఆమె భర్త ఇంటిలో పెట్టి బంధించాడు. 
ఆమె తప్ప మిగిలిన బ్రాహ్మణుల భార్యలు అందరూ, తమ భర్తలను, 
బంధువులను లెక్కచేయకుండా శ్రీకృష్ణుని వద్దకు వెళ్లారు. 


నీల మేఘచ్చాయతో, మెడలో వనమాలతో, తలమీద నెమలి 
పింఛముతో, పీతాంబరధారి అయిన కృష్ణుని చూచారు. 
చూచి కృష్ణుడు చిరునవ్వు నవ్వాడు. వారంతా వచ్చి కృష్ణు! 
కూర్చున్నారు. “నాయనా కృష్ణా! ఆకలిగాఉందా!” అని అడిగారు. అప్పటి 


దాకా వారు కృష్ణుని గురించి ఆయన లీలల గురించి విన్నారు. ఇప్పుడు 
స్వయంగా చూస్తున్నారు. వారి చిత్తములు శ్రీకృష్ణుని యందు లగ్నం 
అయ్యాయి. వారందరూ శ్రీకృష్ణుని తమ మనసులలో నిలుపుకున్నారు. 
వారు శ్రీకృష్ణుని చూడవలెననే కోరికతో, సకల కోరికలను విడిచిపెట్టి, 
తమ వారి మాట వినకుండా, కృష్ణుని వద్దకు వచ్చారు. శ్రీకృష్ణుని 


తదేకంగా తమ కళ్లతోనే తాగేసేటట్టు చూస్తున్నారు. 


కృష్ణుడు వారి మనసులోని భావములను గహించాడు. 
వారిని చూచి ఇలా అన్నాడు. “అమ్మా! మీరు సుఖంగా ఉన్నారా. మీరు 


207 


శ్రీమద్భాగవతము 


ండమ్మా! మీ భర్తలు, మీ బంధువులు వారిస్తున్నా వినకుం 


నాకోసరం వచ్చారు. మీకు నేను ఏమి చేయగలనో చెప్పండి. 


అమ్మా! నా గురించి తెలుసుకున్నవారు, ఎలాంటి స్వార్ధబుట్ధి 
లేకుండా నా మీద నిరంతర భక్తి కలిగి ఉంటారు. అమ్మా! 


ఎలు, మనస్సు బుద్ధి, అహంకారము, ఆత్మీయత, దేహము, 
వెలుగుతున్న ఆత్మకు సంబంధించినవే కదా! కాబట్టి ఆ ఆత్మకంటే 
ప్రియమైన వస్తువు ఏముంటుంది చెప్పండి. అమ్మా!మీరంతా నా 
కోసరం ఆహార పదార్దాలు తీసుకొని వచ్చారు. చాలా సంతోషం. మీ 
భర్తలు తాము చేస్తున్న యజ్ఞము పూర్తి చేసి, మీ కోసరం ఎదురు 
చూస్తున్నారు. మీరు వెంటనే వారి వద్దకు వెళ్లడమే మంచిది.” అని 


భార్య సంతానము 


ఆమాటలకు బ్రాహ్మణుల భార్యలు ఇలా అన్నారు. “కృష్ణా! నీవు 
ు తెలుసు. ఒక సారి పరమాత్మ 
దర్శనము అయిన తరువాత మరలా ఆ నంసారసాగరంలో 
పడమంటావా! మేమంతా నీ భక్తులము. నీ భక్తులను రక్షించడం నీ 
బాధ్యత కాదా! పరమాత్మస్వరూపుడవైన నీ పాదపద్మములను మేము 
వదలము. ఇప్పుడు మేము అక్కడకు వెళ్లినా, మా భర్తలు, 
తల్లితండ్రులు, సంతానము, సోదరులు, బంధువులు మమ్ములను తమ 
వద్దకు రానీయరు. ఇంక ఈ లోకుల సంగతి చెప్పేదేముంది. మేమంతా 
నీ పాదములను ఆశయించాము. నీ శరణు కోరుతున్నాము. నీవు తప్ప 


మాకు వేరు గతి లేదు.” అని అన్నారు. 


సాక్షాత్తు విష్ణుస్వరూపుడవు అని మాక 


208 


దధశమస్కంధము(యొదటి భాగము 


ఆ మాటలకు కృష్ణుడు చిరునవ్వునవ్వి ఇలా అన్నాడు. “అమ్మా! 
మీరు ఇలా వచ్చినందుకు మీ భర్తలు కానీ, మీ తల్లితండ్రులు కానీ, మీ 
సంతానము కానీ, మీ బంధువుల కానీ మీ మీద ఏ దోషము 
ఆరోపించరు. అమ్మా! ఈ మానవలోకంలో, కేవలం శరీరంతో శరీరం 
కలిస్తేనే ఆనందం కలుగుతుంది అని అనడం అపోహ. నన్ను మనసులో 
తలచుకుంటే చాలు. నా గుణములను వినడం వలన, నా 
విగ్రహమును పూజించడం వలన, నా రూపాన్ని మనసులో 
ధ్యానించడం వలన, నా నామమును కీర్తించడం వలనా, మీకు కలిగే 
ఆనందం, నా ఎదుట ఉన్నా కూడా మీకు కలుగదు. కాబట్టి మీరు ఇంక 
మీ మీ గ్యహములకు వెళ్లండి. మీ భర్తలను కలుసుకోండి. 
యజ్ఞములను పూర్తిచేయండి.” అని అన్నాడు. 


కృష్ణుడు ఈ విధంగా పలుకగా, ఆ బ్రాహ్మణుల భార్యలు, 
కృష్ణుని విడిచిపెట్టి, కృష్ణనామమును మనసులో తలచుకుంటూ, 
యజ్ఞము చేసే చోటికి వెళ్లారు. కృష్ణుని మాయ వలన యజ్ఞము చేసే 
బ్రాహ్మణులు తమ భార్యలను ఏమీ అనలేదు. యజ్ఞము పూర్తి 
చేసుకొని నివేదన కోసరం ఎదురుచూస్తున్నారు. ఇక్కడ కృష్ణుడు 
బ్రాహ్మణుల భార్యలు తెచ్చిన ఆహారపదార్థములను, తన సోదరుడు 
బలరాముడు, తోటి గోపబాలురతో కలిసి తృప్తిగా ఆరగించాడు. 


పరీక్షిత్‌ మహారాజా! అందరు బాహ్మణపత్నులు కృష్ణుని వద్దకు 
వెళుతున్నప్పుడు ఒక బ్రాహ్మణ పత్తిని గృహములో పెట్టి బంధించారు 


; మ. సక ద పంల ల వదు యయా. కందు శ 
అని చెప్పాను కదా! ఆ బ్రాహ్మణ స్తే తన మనస్సును కృష్ణుని యందు 


209 


లు 


శ సాక్షాత్తు పరమాత్మ, పతర కృష్ణుల 
రూపంలో వచ్చి అడిగినా వారికి అన్నం పెట్టక పోవడం 


అలౌకికమనీ, అటువంటి భక్తి తమకు లే Mee = 


“మేము ఎవరి పీతి కోసరం యజ్ఞములు యాగములు 
త్మ ఎడల మా భక్తిని చూపలేకపోయాము. 


భగవంతుని మీద భక్తి, శ్రద్ధ లేకుండా మేము చేసే యజ్ఞములు 


వేస్తున్నామో ఆ పరమా 
= య 


గా పుట్టినప్పటికీ, భగవంతుని 


ము. ఆచారాలు, వ్యవహారాలు 
అని పట్టుకొని వేళ్లాడుతున్నాము. ఏమీ పు మా భార్యలు ఆ 
పరమాత్మ యందు నిష్కళంకమైన భక్తితో, ఈ సంసార బంధనము 
లను ఛేదించుకొని, శ్రీకృష్ణుని వద్దకు చేరుకున్నారు. ఉపనయనము, 
గురుకులము, తపస్సు, ఆత్మవిచారమ ఇవేమీ 
తెలియని మా 


, తట యు 


షప 


భార్యలు, కేవలం ఆ క్యష్ణప 


210 


దశమస్మ్కంధము(మొదటి భాగము 


మయూఢభక్తితో, కృష్ణుని అనుగ్రహమునకు పాత్రులయ్యారు. వారు ఎంతటి 
అద్యష్టవంతులో కదా! మేము ఇన్ని శాస్త్రాలు చదివి, రోజూ 
సంధ్యావందనం, హోమము చేస్తూ కూడా మాకు ఆ పరమాత్త 
యందు అటువంటి భక్తి కలుగలేదు. 


మేము ఎంత సేపటికీ ఏ చేద్దామా, ఏ దేవుడిని 
పూజిద్దామా, కుటుంబానికి కావాల్సిన వస్తువులు ఎలా సంపాదిద్దామా 
అనే ఆలోచనే తప్ప భగవంతుని ఎడల భక్తి ఉండాలి అనే ఆలోచనే 
లేదు. కాని ఆ పరమాత్మ స్వరూపుడైన కృష్ణుడు మా కర్తవ్యమును మా 
కు గుర్తుచేయడానికా అన్నట్టు మా వద్దకు వచ్చి మమ్ములను అన్నం 
పెట్టమని అడిగాడు. కాని మేము మా మూర్ణత్వంతో ఆయనను 
లక్ష్యపెట్టలేదు. ఆయనకు అన్నం పెట్టడానికి నిరాకరించాము. 


సకల జీవరాసులకు ఇహలోక సుఖాలను, 
పరలోకసుఖాలను, చివరకు మోక్షాన్ని కూడా ప్రసాదించే పరమాత్మ 
మా వద్దకు వచ్చి అన్నం కోసరం యాచించవలసిన అవసరం 
ముంది? అంతెందుకు. మానవులు, దేవతలు తమకు సకల 
ఐశ్వర్యములను ప్రసాదించమని ఆ లక్ష్మీదేవిని పూజిస్తుంటే, ఆ లక్ష్మీదేవి 


sy పై 


ఎల్లప్పుడు విష్ణుమూర్తి పాదములను సేవిస్తూ ఉంటుంది. సాక్షాత్తు 
విష్ణుస్వరూపుడైన ఆ కృష్ణుడే వచ్చి అన్నం పెట్టమని అడిగితే మేము 
నిరాకరించాము. మేము ఎంతటి పాపాతులము. మేము చేసే ఈ 
యజ్ఞములు, యాగములు, వాటి వలన లభించే ఫలములు అన్నీ 
విష్ణుస్వరూపాలే అని తెలిసి కూడా, ఆ విష్ణువే మానవ రూపంతో 
నందగోకులంలో కృష్ణుడుగా అవతరించాడని తెలిసి కూడా, 


211 


శ్రీమద్భాగవతము 


అజ్ఞానము వలన, అవివేకము వలన, మాయచేత మోహితులమై 
కృష్ణుని తత్వమును తెలుసుకోలేక పోయాము. కృష్ణభగవానునికి 
భక్తితో నమస్కరిస్తున్నాము. మేమందరమూ విష్ణుమాయలో పడి, 
మోహానికి లోబడి, కృష్ణుని ప్రభావమును తెలుసుకోలేక పోయాము. ఆ 
పరమాత్మ మా తప్పులను మన్నించి మమ్ములను క్షమిస్తాడని 
వేడుకుంటున్నాము.” అని ఆ బ్రాహ్మణులు తమలో తాము 


రం ౨ య 


వారందరూ వెంటనే గోకులమునకు వెళ్లి కృష్ణపరమాత్మ 
దర్శనము చేసుకుందామని అనుకున్నారు. కానీ కంసునికి భయపడి, 
ప్రాణభయంతో ఆ ప్రయత్తాన్ని మానుకున్నారు. కాని, కృష్ణుని 
పాదములను నమ్మన వారికి భయం అంటే ఏమిటో తెలియదు కాబట్టి, 
వారి భార్యలు మాత్రము వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం 
చేసుకున్నారు. కృష్ణపరమాత్మను దర్శించుకొని తమ భక్తిని 
చాటుకున్నారు అని శుక మహర్షి పరీక్షిత్‌ మహారాజుకు 
క్యష్ణతత్వమును వివరించాడు. 


ము ఇరువది మూడవ అధ్యాయము సంపూర్ణము 
ఓం తత్లత్‌ ఓం తత్షత్‌ ఓం తత్లత్‌ 


212 


దధశమస్కంధము(యొదటి భాగము 


శ్రీమద్దాగవతము 
దశమస్మ్కంధము 
ఇరువది నాలుగవ అధ్యాయము. 


“కు పరీక్షిత్‌ మహారాజా! నందగోకులము లో ఉండే పజలు 
అందరూ కలిసి ఇంద్రుడి గురించి ఒక యజ్ఞము చేయాలని 
అనుకున్నారు. ఈ విషయం కృష్ణునికి, బలరామునికి తెలిసింది. జక 
రోజు నందవ్రజములో ఉన్న తన తండ్రి నందుడు, పెద్దలు, ఇతర 
గోపకులు అందరూ కూర్చుని ఉండగా, కృష్ణుడు వారితో వినయంగా 


ఇలా అన్నాడు. 


“తండ్రీ! మీరేదో యజ్ఞం చేస్తున్నారని విన్నాను. ఎవరి గురించి, 
దేని కోసరం, ఏమి ఫలితమును ఆశించి ఈ యజ్ఞం చేస్తున్నారు. ఈ 
యజ్ఞమునకు దేవత ఎవరు? ఈ యజ్ఞమునకు యజమాని ఎవరు? 
ఈ యజ్ఞమునకు కావలసిన సామగ్రి ఐమిటి? దానికి ఎంత వ్యయం 
అవుతుంది? దయచేసి చెప్పగలరా?” అని అడిగాడు. 


బాణముల వంటి పశ్చలను సంధించి వదిలి, తరువాత తల 
వంచుకొని మౌనంగా నిలబడ్డాడు కృష్ణుడు. నందుని వద్ద నుండి 


ఏమ్‌ సమాధానము లేదు. మరలా కృష్ణుడు వారితో ఇలా అన్నాడు. 


“తండీ! ఆత్మద్యప్టి కలవారు, వీడు తన వాడు, వాడు పరాయి 
వాడు అనే భేదభావము లేని వారు, ఒకరితో స్నేహము, మరొకరితో 


213 


శ్రీమద్భాగవతము 


వైరము, ద్వేషము, మరొకరితో ఏమీ పట్టనట్టు ఉండటం, ఇటువంటి 
భావములు లేనివారు అయిన సాధువులు ఈ ప్రపంచంలో 
విషయమునూ దాచి పెట్టరు అని అంటారు కదా! నేను మీకు పరాయి 
వాడిని కాను. నా నుండి మీరు ఏ విషయమును దాచవలసిన 
అవసరము లేదు. నేను అడిదిన క కలకు బదులు చెప్పకుండా, ఏదో 
విషయమున దౌ తలో ఉండటం తగదు. కాబట్టి 
Ss షాను ఆ ల చెప్పండి. అయినా నేనేం మీకు 
శత్రువునుకాదు. నా వద్ద ఏ విషయములు దాచవలసిన పనిలేదు 


తండ్రీ! మరొక మాట! ఈ ప్రపంచంలో అందరూ కర్మలు 
తాము చేయబోయే కర్మల గురించి, ఆ 

కర్మలు జపత రాబోయే ఫలితముల గురించి త 
కర్మలు చేస్తుంటారు. కొందరు తాము ఆ కర్మలు ఎందుకు చేస్తున్నారో, 
ఎవరి కోసరం చేస్తున్నారో, ఏ ఫలితాన్ని ఆశించి చేస్తున్నారో 

ున పూను చేసారు మనమూ చేయాలి అనే 
| తో చేస్తుంటారు. అన్నీ తెలిసి చేసిన కర్మలే చక్కని ఫలితములను 
ఇస్తాయి కానీ, ఏమీ సుప ఏదో చేస్తున్నాము అని చేసే 
కర్మలు ఎటువంటి ఫలితములను ఇవ్వవు. కాబట్టి మీరు కూ! 


బక దారిన పోతున్నాము, ఏదో ఒక యజ్ఞము 


కాకుండా, మీ మేలు కోరేవారిత 
యజ్ఞం చేయడం మంచిది. 


5 ఆలోచించి,చర్చించి తరువాత 


దధశమస్కంధము(యొదటి భాగము 


ఉందా లేక ఆచార, వ్యవహారములను బట్టి, ఏదో మా పెద్దలు చేసారు, 
మేము చేస్తున్నాము అని చేయబడుతూ ఉందా! నాకు 
తెలియజేయండి. ” అని అడిగాడుక్యష్ణుడు. 


తన కుమారుడైన కృష్ణుడు ఆ ప్రకారంగా నిలటిసి 
అడుగుతుంటే, ఇంక తప్పదని నందుడు లేచి కృష్ణుడికి ఈ విధంగా 
సమాధానం చెప్పాడు. “కుమారా! ఇంద్రుడు లోకపాలకుడు. 
మేఘములు ఆయన అభధినంలో ఉంటాయి. ఆయనే మేఘములు అని 
కూడా అంటారు. ఆ మేఘస్వరూపుడైన ఇంద్రుడే ఈ ప్రపంచంలో 
ఉండే చరములు, అచరములు అయిన (కదిలేవి, కదలనివి అయినను 
జీవరాసులకు జీవనాధారము. ఇంద్రుడు వర్షాలు కురిపించడం 
వలననే ఎండా కాలంలో ఎండి పోయిన గడ్డి, మొక్కలు, చెట్లు 
చిగురిస్తాయి. 


కుమారా! మేమే కాదు, ఈ ప్రపంచములో ఉన్న ప్రజలందరూ 
వర్షం కొరకు ఇందుని ప్రార్ధిస్తారు. ఆయన గురించి యజ్ఞములు, 
యాగములు చేస్తారు. ఆయనను పూజిస్తారు ఆరాధిస్తారు. నివేదనలు 
సమర్శిస్తారు. అప్పుడు ఇంద్రుడు వర్షములు కురిపించి భూములను 
సస్యశ్యామలం చేస్తాడు. ఆ అన్నం తిని ప్రజలు సుఖంగా 
బతుకుతున్నారు. తమతమ కార్యములు సమర్ధవంతంగా 
చేసుకోగలుగుతున్నారు. ఇది మాకు వంశ పరంపరగా వస్తున్న 
ఆచారము. ఇంద్రుడి మీద కోపం చేతనో, భయం చేతనో, ద్వేషం 
చేతనో ఆయనను ఆరాధించకపోతే, మాకు కష్టాలు తప్పవు. పంటలు 
పండవు. మాకు అన్నం దొరకదు. అందుకని ఇంద్రుని గురించి 


215 


శ్రీమద్భాగవతము 


సంకల్చించాము"” అని వివరించాడు నందుడు. ఆ మాటల 


కృష్ణుడు ఇలా అన్నాడు. 


“తండ్రీ! మీకు కర్మ సిద్ధాంతం తెలుసు అనుకుంటాను. ఈ 
లోకంలో మానవులు కర్మలు చేస్తుంటారు. వాటికి తగిన ఫలములను 
పొందుతుంటారు. ఇహలోకములో చేసిన కర్మల ఫలితంగానే వారికి 
జనన, మరణములు, సుఖములు దుఃఖములు, రాగద్వేషములు, 
భయము, కలుగుతున్నాయి. మానవులు చేసిన కర్మలకు ఫలితములను 
నిరాకారుడు, నిర్దుణుడు అయిన ఈశ్వరుడు ఇస్తాడు. మానవులు 
మంచి పని చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. చెడు పనులు చేస్తే చెడ్డ 
ఫలితాలు వస్తాయి. ఏపనీ చేయకపోతే ఏ ఫలితము దక్కదు. 


ఈ లోకంలో పతి జీవీ ఏదో ఒక కరచేస్తుంటాడు. ఏ 
కర్మాచేయకుండా ఏెజీవి బతకలేడు. ఆకర్మలు కూడా వాడి వాడి 


సంస్మారమువలన శంకే కర్మలను మా శ 

త అసలే లేదు. కాబట్టి ఆ ఇంద్రుడి గురించి RI ల, 
ములు చేసి వాడికి ఉపాహారములు, నైవేద్యములు సమర్ధించి 

నందు వలన ప్రయోజనము ఏముంటుంది. ఈ లోకంలో ఉండే ప్రతి 

జీవి తన oe జన్మ సంస్కారమునకే అథినుడై ఉన్నాడు. పూ ర్వజన్మలో 

తాను చేసిన కర్మలను అనుసరించి ఈ జన్మలో వాడి వాడి స్వభావాన్ని 

బట్టి కర్మలు చేస్తుంటాడు. ఇది బక్క మానవులకే కాదు, దేవతలకు, 


అసురులకు, రాక్షసులకు కూడా వర్తిస్తుంది. 


216 


దధశమస్కంధము(యొదటి భాగము 


జీవుడు ఈ జన్మలో చేసిన కర్మల ఫలితంగానే మరు జన్మలో 
మనిషిగానో, జంతువుగానో, పక్షిగానో రకరకాలైన దేహములను 
పొందుతాడు... ఆ జన్మలో చేసిన కర్మల ఫలితంగానే ఆ దేహాన్ని 
విడిచిపెట్టి మరొక దేహమును పొందుతాడు. కాబట్టి మానవులకు, 
దేవతలకు, రాక్షసులకు ఎవరికైనా వారు చేసిన కర్మలే వారికి మిత్రులు, 
శత్రువులు. వాడు చేసిన కర్మయే వాడికి గురువు, దైవము. 


జీవుడు కర్మలయొక్క అధీనంలో ఉంటాడు. అతను చేసే 
కర్మలు అతనికి తగిన ఫలితాలను ఇస్తాయి కాబట్టి ఎవడు చేసిన కర్మ 
వాడికి ఈశ్వరుడు. కాబట్టి మానవులు వర్ణాశమ ధర్మములను 
పాటిస్తూ, ఎవరికి నిర్దేశించిన కర్మలను వారు చేస్తూ సుఖజీవనం 
చెయ్యాలి. ఎవరి ధర్మం వారు పాటిస్తే, ఆ ధర్మం వారిని రక్షిస్తుంది. ఆ 
ధర్మమే ఈశ్వరుడు. 


భర్తచాటున కాపురం చేసుకుంటున్న ఇల్లాలు, పరపురుషుని 
పంచన చేరితో ఎన్ని కష్టాలు అనుభవిస్తుందో, అలాగే తనకు 
నిర్దేశించిన కర్మలను వదిలి పెట్టి, ఇతర వృత్తులను స్వీకరిస్తే 
ఇతరులను సేవిస్తే, కష్టాలపాలవడం తప్పదు. బ్రాహ్మణుడు వేదములను 
చదవాలి, అధ్యయనం చెయ్యాలి. క్షత్రియుడు ప్రజలను పాలించాలి, 
రక్షించాలి. వైశ్యుడు వ్యవసాయం చేసి పంటలు పండించాలి. పశు 
వులను వృద్ధిచేసి పాల ఉత్పత్తులను పెంచాలి. వ్యాపారం చేసి ధనం 
సంపాదించాలి. అలాగే శూద్రుడు బ్రాహ్మణులను, ఇతరులను సేవిస్తూ 
జీవనం గడపాలి. 


217 


శ్రీమద్భాగవతము 


ధనం 
ము గోరక్షణను 


సంనాదించడం, ఇవి ని వైశ్శవత్తులు అయినా, 
మాతమే వృత్తిగా స్వీకరించాము. 


ములతో నిండి ఉంది. 


ఈ విశ్వం పుట్టడం, వ్యద్ధి చెందడం, లయం కావడం ఈ మూడు 
గుణముల వలననే జరుగుతూ ఉంది. ముఖ్యంగా రజోగుణము 
వలననే ఈ స్యష్టి జరుగుతూ ఉంది. అంటే పురుషునిలో ఉత్పత్తి 
అయిన రేతస్సు స్త్రీ రజస్సుతో కలియడం వలన, స్యష్టి జరుగుతూ ఉంది. 
మేఘములు కూడా రజోగుణముతో 
ంగుకు వర్షాలు కురుస్తు న్నాయి. వర్షాలు టు 


7 


వ్యద్దిపొంది, వ 
అ 

వలన పంటలు పండుతున్నాయి. పజలు సుఖంగా జీవిస్తున్నారు. పకృతి 
సిద్ధంగా వర్షాలు పడుతుంటే, ఇందులో ఇంద్రుడు ప్రమే 


ర్త 


ఓ ఓ తల్లో! మనం ఈ అడవిని న సు జీవిస్తున్నాము. ఈ 


వాట్‌ 5 కోసరం ౦ యజ్ఞాలు Fee కానీ నీ ఎక్కడో ఉ ఉన్న ఇంద్రుడి కోసరం 
యజ్ఞాలు ఎందుకు చెయ్యాలి. కాబట్టి మీరందరూ ఆ ఇంద్రుడి యజ్ఞం 


కోసరం సంపాదించిన వస్తువులతో ప్రకృతిని ఆరాధించండి. రకరకాల 


218 


దధశమస్కంధము(యొదటి భాగము 


ఆహార పదార్థములను తయారు చేసి ప్రకృతి మాతకు నివేదన 
చేయండి . బ్రాహ్మణులు హోమం చేస్తారు. ఆ బ్రాహ్మణులు 
జీవించడానికి గోదానములు, ఆహారపదార్థములు, ధనమును దక్షిణల 
రూపంలో ఇవ్వండి. తరువాత మన వద్ద పనిచేసే వారికి, కడజాతి 
వారికి, చండాలురకు, పతితులకు, వారు ఏ కులంలో పుట్టిన వారైనా 
సరే, వారికి కడుపునిండా ఆహారం పెట్టండి. వారికి వస్త్రములను, 
ధనమును దానం చెయ్యండి. పెంపుడు జంతువులకు, ఆవులకు, 
పశువులకు పచ్చిగడ్డిని, ఇతర ఆహారాన్ని సమృద్ధిగా పెట్టండి. మనకు 
కాయలను, పండ్లను ఇచ్చే గోవర్ధన పర్వతమునకు పూజలు చేయండి. 
మీరందరూ మంచి వస్త్రములు ధరించండి. చిన్న పెద్ద, కులము తేడా 
లేకుండా, పెంపుడు జంతువులు, ఆవులు, పశువులతో సహా, మనం 
అందరం ఈ గోవర్థన పర్వతము చుట్టు తిరిగి ప్రదక్షిణం చేద్దాము. 
అంతేకానీ, ఎక్కడో ఉన్న ఇంద్రుడికి పూజలు చేయడం, నైవేద్యాలు 
పెట్టడం అనవసరం. తండ్రీ! ఇటీ నా అభిప్రాయము. మీకు ఇష్టమైతే 
నేను చెప్పినట్టు చేయండి. గోవులను, బ్రాహ్మణులను, ప్రకృతిని పూజిస్తే 
మగకుమంచి ఫలితములు లభిస్తాయి. 


(ఈ నాటికి కూడా కొండ దేవరను, అడవి తల్లిని పూజించే 
గిరిజనులు ఎంతో మందిఉన్నారు. కాని నాగరికుల మైన మనం 
పాలు ఇచ్చినన్నాళ్లు గోవుల పాలు తాగి, పాలు వట్టిపోగానే వధశాలకు 
అమ్మేస్తున్నాము. ఇంతకన్నా దారుణం ఉంటుందా! బ్రాహ్మణులు అంటే 
కులం బట్టి బ్రాహ్మణులు కాదు. మంచి మార్గము, నీతి మార్గము 
బోధించేవాళ్లు నీతి బోధ చేసేవాళ్లు లేకనే ఈ నాడు మానవులు 
మృగాలుగా మారుతున్నారు. రోజుకో సీ స్తిని మానభంగం చేస్తున్నారు. 


219 


శ్రీమద్భాగవతము 


అందుకే గోవులను, బ్రాహ్మణులను, ప్రకృతిని పూజించమని కృష్ణుడు 
చెప్పాడు.. | | 


ఉష్ణోగతను, వానాకాలంలో వ 


తండ్రీ! ఈ యాగము గోబ్రాహ్మణులకు, ఈ గోవర్థన 
పర్వతమునకు, నాకు పియమైనది.” అని కృష్ణుడు తన అభిప్రాయాన్ని 


ఓ పరీక్షిత్‌ మహారాజా! ఈ ప్రకారంగా కృష్ణుడు ఇంద్రునికి 
యూగము చేయవద్దంటూ, ప్రక్యతి పూజ చేయమని తన తండ్రికి, 
నందవ్రజములోని ప్రజలకు బో ధించాడు. ఇదేదో చాలా బాగుందని 

అందరూ కృష్ణుడి మాటలకు అంగీకరించారు. కృష్ణుడు చెప్పినట్టు 


మొదలుపెట్టారు. 


ఇందుడి పూజ మాని పక్యతి పూజ 


బాహ్మణులను పిలిపించి పుణ్యాహవాచనము చే 


ఇంద్రుడి యజ్ఞమునకు తెచ్చిన వస్తువులను ఉపయోగించి గో వర్ధగ 


ఇచ్చారు. ఆవులకు లెత పచ్చిగడ్డిని ప అతన సమర్చించుకున్నారు. 
గోవులు ముందు నడుస్తూ ఉండగా, గోవర్ధన పర్వతము చుట్టు 
ప్రదక్షిణం చెసారు. గోపికలు, గోపాలురు చక్కగా అలంకరించుకొని, 
ఎద్దు బండ్లు ఎక్కి పర్వతం చుట్టు పోటీలు వేసుకొని ప్రదక్షిణం 


220 


దశమస్కంధము(యొదటి భాగము 


ఆసమయంలో కృష్ణుడు తన మాయతో, బక భారీ 
కాయంతో పర్వతము మాదిరి ఉన్న మనిషిగా మారాడు. వారి మధ్య 
చేరి “నేనే గోవర్ధన పర్వతాన్ని నాకు పూజలు చేయండి” అంటూ 
పర్వతము మాదిరి కదలక మెదలకవారి మధ్య నిలబడ్డాడు. అందరూ 
నవ్వుతూ కేరింతలు కొట్టుకుంటూ ఆ మహాకాయునికి పూజలు 
చేసారు. విచిత్రం ఏమిటంటే, కృష్ణుడు కూడా ఆ పూజలలో పాల్గొన్నాడు. 
ఆ మహాకాయునికి తను కూడా నమస్కరించాడు. 


గోవర్ధన పర్వతమునకు పూజలు చేసిన తరువాత కృష్ణుడు 
నందవ్రజములో ఉన్న ప్రజలతో ఇలా అన్నాడు. “చూడండి. గోవర్థన 
పర్వతము మనమీద తన అనుగ్రహమును చూపి మనలను 
కాపాడుతుంది. మనందరము ఈ గోవర్ధన పర్వతమునకు భక్తితో 
నమస్కారం చేద్దాము.” అని అన్నాడు. కృష్ణుని మాటలను 
శిరసావహించిన వ్రజవాసులు గోవర్ధన పర్వతమునకు భక్తితో 
నమస్కరించి ఎవరి ఇండ్లకు వారు వెళ్లిపోయారు అని శుక మహర్షి 
పరీక్షిత్‌ మహారాజుకు గోవర్థన పర్వతమును వజవాసులు లయలా 
పూజించింది వివరించాడు. 


(ఈ అధ్యాయములో కృష్ణుడు తన తండ్రి నందునికి 
చిన్నపాటి గీతోపదేశము చేసాడు. ఇందులో రెండు ముఖ్యవిషయాలను 
చెప్పాడు కృష్ణుడు. మొదటిది కర్మయోగము. రెండవది ప్రకృతి 
సంపదను రక్షించుకోవడం. ఈరెండూ మనకు ఈ నాటికీ వర్తించే 
అంశాలే. మానవులు తాముచేసిన కర్మలను బట్టి భగవంతుడు 


221 


శ్రీమద్భాగవతము 


ఫలితాలను ఇస్తుంటాడు. అంతే గానీ భగవంతుడు తనకు 


కలిగించడు. 


“భగవంతుడు, దేవుడు, 


ఏథి (ఏదైనా కానీ నా మీద 
పగబట్టింది. అందుకే నాకు ఇన్ని కష్టాలు తానే అని చాలా 
మంది అనుకోవడం మనం వింటూ ఉంటాము. 


లో చేసిన కర్మలు. ఇంతకు 
ముందు జన్మ లో Pan కర్మలు. ఈ జన్వలో మనం మంచి ప్రవర్తనతో 
ఉన్నా కొన్ని కష్టాలు చుట్టుముడుతుంటాయి. అవి పోయిన జన్మలలో 
చేసిన కర్మల తాలూకు ఫలితాలు అనుకుంటే ఏచిక్కూ ఉండదు. 
ఏరోజు చెప్పిన పాఠం ఆరోజు చదువుకుంటూ ఉంటే, భగవంతుడు ఈ 
విద్యార్థిని తప్పకుండా ఉత్తీర్డుడిని చేసాడు. అంతే కాకుండా సంవత్సరం 
అంతా చెడ్డ పనులు చేస్తూ, పుస్తకం 


లి. విద్యార్ది పని విద్యార్ది 
తథ లధ 
చెయ్యాలి. అధ్యాపకుడి పని అధ్యా కుటు? చెయ్యాలి. విద్యార్థులు, 


బోధించాడు. ఎవరి పని వారు చెయ 


అధ్యాపకులు రాజకీయాలలో 


222 


దశమస్మ్కంధము(మొదటి భాగము 


మిగిలేది దుఃఖమే. సత్యాన్ని మనకు ఈ అధ్యాయంలో బోధించాడు 
కృష్ణుడు. తరువాతి అంశము ప్రకృతి రక్షణ. మానవులు ప్రకృతి 
సంపదలు అయిన పర్వతములు, అడవులు, చెట్లు, వన్యమ్యగములను 
రక్షించుకోవాలి. ఈ నాడు సెజ్‌ ల పేరుతో పంటభూముల్ని వ్యాపార 
వేత్తలకు కట్టబెడుతున్నారు. వారు వాటిని బీడు పెడుతున్నారు. కలప 
కోసరం అడవులు నరుకుతున్నారు. నదిలో ఉన్న ఇసుకను 
తవ్విపోస్తున్నారు. చెరువులు ఆక్రమించి భవనాలు కడుతున్నారు. 
నగరములు పట్టణములు చుట్టుపక్కల భూములను ఇళ్ల స్థలాలుగా 
మార్చి అమ్ముకుంటున్నారు. ఖనిజాల కోసరం భు 


చేస్తున్నారు. 


ఈ ప్రకారంగా మానవుడు ప్రక్యతిని శాయశక్తులా ధ్వసం 
చేస్తున్నాడు. ఫలితంగా ఆహారధాన్యాల ధరలు, కూరగాయల ధరలు 
ఆకాశంలో ఉన్నాయి. వేసవి కాలంలో 50 డిగ్రీలు, వర్షాకాలంలో 

ము ంచెత్తే వరదలు. పక్యతి సమతుల్యం దెబ్బతింటూ ఉంది. ఇందుడు 
కోపగించి ముంచెత్తు వర్షాలు కురిపిస్తే, కృష్ణుడు గోవర్ధన పర్వతం 
ఎత్తి వారిని కాపాడాడు. అలాగే మనం పర్వతములను, కొండలను, 
గుట్టలను, అడవులను, కాపాడుకుంటే ఎంతటి వర్షం కురిసినా అవి 
మనలను కాపాడతాయి. అలాగే మంచి పనులుచేస్తే మంచి ఫలితాలు 
వస్తాయి. చెడు పనులు చేస్తే చెడు ఫలితాలు వస్తాయి. ఏపనీ 
చెయ్యకపోతే ఏ ఫలితమూ రాదు. మనం చేసే పనే మన దేవుడు. 


సాగుదాం. ఒక వ్యక్తి శివభక్తుడు. పతిరోజూ శివార్టన చేస్తాడు. 


223 


శ్రీమద్భాగవతము 


శ్రీవేంకటేశ్వరునికి కోట్లుపెట్టి కిరీటం చేయించాడు. కాని ప్రజాధనాన్ని 
దోచుకొని చెడ్డపనులు చేసాడు. తాను చేసిన చెడ్డ పనికి చెడు 
ఫలితం లభించింది. కారాగారవాసం తప్పలేదు. అంతేకానీ నాకు 
ప్రతిరోజూ పూజలు చేసాడని శివుడు, వజకిలీటం చేయించాడనీ 
వేంకటేశ్వరుడు ఆయనను కాపాడలేదు. ఆయన చేసిన చెడ్డ 
పనులకు చెడు ఫలితం లభించింది. కాబట్టి దేవుడికి ఇష్టుడు 
అయిష్టుడు అనే భేదం లేదు. మనం చేసిన పనులకు తగిన ఫలితాలు 
ఇవ్వడమే దేవుని పని అని అర్థం చేసుకోవడమే ఈ కృష్ణసందేశం 
సారాంశం 


దశమస్కంధము 
ఓం తత్సత్‌ ఓం తత్సత్‌ ఓం తత్సత్‌ 


ఇరువది ఐదవ అధ్యాయము. 


“పరీక్షిత్‌ మహారాజా! గోకులంలో జరిగేదంతా పైనుండి 
ఇంద్రుడు గమనిస్తున్నాడు. గోకులంలో ఉన్న గోపకులు తనకు పూజలు, 
యజ్ఞాలు చేయాలని సంకల్చిస్తే, వాటిని చేయవద్దని కృష్ణుడు 
అడ్డుతగులుతునాడని గమనించాడు. ఇంద్రుడికి నందవ్రజములో ఉన్న 
వారి మీద పట్టరాని కోపం వచ్చింది. వెంటనే తన అభినములో ఉన్న 
మేఘములను పిలిచి వారితో ఇలా అన్నాడు. 


224 


దధశమస్కంధము(యొదటి భాగము 


ఉన్న వారు మనకు యజ్ఞములు, పూజలు నిర్వహించేవారు. ఇప్పుడు 
కృష్ణుడి మాటలు విని వారు యజ్ఞములు చేసి మనకు ఆహుతులు 
సమర్పించడం లేదు. వారికి గర్వం తలకెక్కింది. కృష్ణుని మాటలను 
వని వారు కర్మను నమ్ముకుంటున్నారు. వారి వారి కర్మఫలములే వారికి 
సుఖసంతోషాలు తెచ్చిపెడతాయని, భగవంతుని ప్రమేయం ఏమ్‌ లేదనీ 


వారు కర్మసిద్దాంతాన్ని నమ్మితే, ఇంక మా వంటి 
లోకపాలకులను వారు లక్ష్యపెట్టరు. పూజలు అసలే చేయరు! అసలు 
ఈ కృష్ణుడు ఎవరు? కేవలం బక బాలుడు. ఊరికే వాగుతుంటాడు. 
వడికి నీతి అవినీతికి భేదం తెలియదు. అసలు వడికి జ్ఞానమే లేదు. 
కేవలం మానవమాత్రుడు. అటువంటి కృష్ణుడు లోకపాలకుడైన నన్ను 
ఎదిరిస్తాడా! ఆ బాలుని నమ్ముకొని నందవజములో ఉన్న ప్రజలునాకు 
యజ్ఞములు చేయకుండా, నాకు ఆహుతులు సమర్చించకుండా, వారి 
కర్మలను నమ్ముకుంటారా! 


ఏరికి పశుధనము బాగా ఉంది. ఐశ్వర్యం పెరిగింది. 
అందువలన గర్వం తలకెక్కింది. పైగా ఈ కృష్ణుడు వారిని 
రెచ్చగొడుతున్నాడు. కాబట్టి ఏరి గర్వాన్ని అణచాలి. ఏరి మదాన్ని 
దించాలి. మీరు వెంటనే వెళ్లి భూమి ఆకాశం ఏకమయిందా అన్నట్టు 
వర్షం కురవండి. జలప్రళయం సృష్టించండి. ఆ జల ప్రకయంలో 


వజవాసులు, వారి పశువులు సర్వనాశనం కావాలి. అప్పటికి కానీ వారి 


225 


శ్రీమద్భాగవతము 


నేను కూడా మీ వెంట వస్తాను. మీరు స్యష్టించే 
ను. పదండి” అని మేఘాలను ఆదేశించాడు 


ఇందుడు. 


వు స ముట్టాయి. ఉరుములు, కుత పిడుగులు, 
గర్జనలతో నందవ్రజము మార్మోగిపొ 
వడగళ్లు పడుతున్నాయి. దానికి తోడు ప్రచండమైన గాలి 4 
ఆ గాలివాన నందవజః కుం 


ండయింది. 


లో భయంకరాభీభత్తాన్ని సృష్టించింది. భూమి 
3ము కనిపించడం లేదు. 


అంతా జలమయం అయింది. ఎక్కడా భు 
అంతా నీటిమయం. వజములో ఉన్న 


నం తటే శరములు నమర్హించలేదన : ఇంద్రుడు మన మీద 
పగబట్టినట్టున్నాడు. అందుకే గాలివాన కురిపిస్తున్నాడు. సే 
ములను ను నీవే మాకు బిక్క” అని వేడుకున్నారు. తన 


క న! కృష్ణుడు. 


“5 ప్రజలు ఇంద్రుని గురించి యజ్ఞం చేస్తుంటే నేను 


226 


దశమస్మ్కంధము(మొదటి భాగము 


గాలివాన సృష్టించాడు ఇంద్రుడు. ఇంద్రుడికి తగిన ప్రతీకారం 
చెయ్యాలి. లేకపోతే ఇంద్రుడి గర్వానికి హద్దు ఉండదు. తాను 
లోకపాలకుడననీ, తాను ఏమి చేసినా చెల్లుతుందని ఈ ఇంద్రుడికి 
గర్వం తలకెక్కింది. వీడి గర్వాన్ని అణచకపోతే వడు ఇంకా 
రెచ్చిపోతాడు. దేవతలు సత్వగుణ సంపన్నులు. దేవతలకు అధిపతి 
ఇంద్రుడు. లోకపాలకులే ఇలా చేస్తే, ఇంక దేవతలు కూడా 

రెచ్చిపోతారు. లోకంలో శాంతి కలగాలంటే వెంటనే ఈ ఇంద్రుని గర్వం 
అణచాలి. వీడికి బుద్ధిచెప్పాలి. ఈ గ్రామము నాది. ఈ గ్రామములో ఉన్న 
ప్రజలు, ఆవులు, పశువులు నా వాళ్లు. వీళ్లను రక్షించవలసిన బాధ్యత 
నాది. వీళ్లను నేనురక్షిస్తాను” అని మనసులో అనుకున్నాడు కృష్ణుడు. 


వెంటనే కృష్ణుడు గోవర్ధన పర్వతమును పెకలించాడు. 
పైకెత్తాడు. పూలగుత్తిని పట్టుకున్నట్టు గోవర్ధన పర్వతమును ఒక చేత్తో 
ఎత్తి పట్టుకున్నాడు. వెంటనే అందరినీ పిలిచాడు. “అమ్మా! నాన్నా! 
అందరూ రండి. ఈ గోవర్ధన పర్వతము కిందికిరండి. గోవులను, పశు 
వులను ఇక్కడకు తీసుకురండి. అమ్మా! నేను బాలుడిని ఈ పర్వతాన్ని 
మోయలేను. మీమీద పడేస్తాను అని మీరు భయపడకండి. మీకేమీ 
భయం లేదు. ఈ పర్వతములు, సముద్రములు, అడవులు, కొండలతో 
నిండిన ఈ భూమి అంతా మీదపడ్డా నా చెయ్యి వణకదు. ఈ పర్వతం 
కింద ఉంటే ఈ గాలి వాన ఉరుములు, మెరుపులు మిమ్ములను 
ఏమీచెయ్యవు. నా మాట నమ్మండి. మీ అందరినీ రక్షించడానికే ఈ 


227 


శ్రీమద్భాగవతము 


కం॥రా తల్లి రమ్ము తండీ వేతలు గోపకులు రండు వినుడీగర్త 
క్షాతలమున నుండుడు గోవాతము తో మీరు మీకు వలసిన యెడలన్‌॥ 


శా॥బాలుండీతడు కొండ దొడ్డది మహాభారంబు సైరింపగా 


జాలండో యని టిని కింద నిలువన్‌ శంకింపగా బోల దీ 


శెలాంభోనిధి జంతుసంయుతధరాచకంబు పైబడ్డ నా 
కే లల్లాడదు బంధులారా నిలుడీకిందం బ్రమోదంబునన్‌॥ 


కృష్ణుని మాటలు విన్న నందుడు అతని పరివారము 


లు బిల బిలలాడుతూ కొండకిందికి చేరారు. 


ఆది 


వారితో పాటు ఆవులు, దూడలు, పశువులు చిన్ని చిన్ని జంతువులు 


బంధుజనము 


అంబా అని అరుస్తూ కొండకిందికి చేరాయి. 


ఇది చూచాడు ఇంద్రుడు. ఇలా ఎన్నాళ్లు కొండను పట్టుకొని 
నిలబడతాడు ఈ కృష్ణుడు అని అనుకున్నాడు. ఏడు దినముల పాటు 
ఏకధాటిగా గాలి, వాన కురిపించాడు. ఆకలి, దప్పిక అనేది ఎరగకుండా 
కృష్ణుడు తన చేతి మీద కొండను పట్టుకొ 
నిలబడ్డ చోటునుండి ఒక అంగుళం కూడా కదలలేదు. చేతిని 
కదపలేదు. నందుడు, గోపకులు, వ్రజములో ఉన్న ప్రజలు ఆశ్చర్యంతో 


ఆది 


కృష్ణుని వంక చూస్తూ తమ ఆకలిదప్పులు మరిచిపోయారు. 


ని నిలబడ్డాడు. తాను 


వారంరోజులపాటు అలుపు అనేది ఎరగకుండా కొండన 
పట్టుకొని నిలబడ్డ కృష్ణుని మహిమను తెలుసుకున్నాడు ఇంద్రుడు. 


228 


దశమస్కంధము(యొదటి భాగము 


ఇందుడి గర్వం, మదం అణిగిపోయింది. వెంటనే మేఘములను 
వెనక్కు రమ్మన్నాడు. గాలి వాన ఆగిపోయింది. ఆకాశం నిర్మలంగా 
ఉంది. సూర్చోదయం అయింది. కృష్ణుడు వజవాసులను చూచి ఇలా 


అన్నాడు. 


“గోపాలకులారా! ఇంక మనకు ఏమీ భయం లేదు. 
మీరందరూ, స్త్రీలు, పురుషులు, పిల్లలు, ఆవులు, పశువులు అందరూ 
మీమీ గ్యహములకు వెళ్లండి. ఈగాలి వాన వలన మనకు ఇంక 
ఎలాంటి భయం లేదు. వరదలు కూడా తగ్గుముఖం పట్టాయి. 


కం॥ ఉడిగెను వానయు గాలియు వడిచెడి నదులెల్ల బొలిచె వజిద లిగిరె గొం 


దడుగున నుండక వెడలుడు కొడుకులు గోడండు సతులు గోవులు మరున్‌. 


కృష్ణుడి మాటలు విన్న గోపాలకులు తమ తమ భార్యలు, 
పిల్లలు, బంధువులతో గోవులను, పశువులను, బండ్లను తోలుకొని 
గ్రామంలోకి వెళ్లారు. ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయారు. అందరూ 
పర్వతము కిందినుండి బయటకు వెళ్లారు అని నిర్ధారించుకున్న 
తరువాత కృష్ణుడు మెల్లి మెల్లిగా గోవర్థన పర్వతమును తన చేతి మీది 
నుండి నేల మీదకు దించాడు. దానిని తన యధాన్థానములో పెట్టాడు. 


నందుడు, యశోద, రోహిణి, బలరాముడు, గోపకాంతలు 
చిన్ని కృష్ణుని గట్టగా కౌగలించుకొని ఆనంద భాష్టాలు రాల్తారు. 
అక్షితలు, లాజలు మొదలగు వాటితో అభిషేకించి కృష్ణుని 
ఆశీర్వదించారు. స్వర్ణమునుండి దేవతలు, సిద్దులు, సాధ్యులు, 


229 


శ్రీమద్భాగవతము 


గంధర్వులు చారణులు మొదలగు దేవతాగణమ 
పూలవానకురిపించారు. నారదుడు, తుంబురు కృష్ణుని మహిమను 
గానం చేసారు. కృష్ణుడు వ్రజవాసుల మన్ననలు అందుకుంటూ 
అందరితో కలిసి వ్రజమునకు వెళ్లాడు” అని శుకమహర్షి పరీక్షిత్‌ 
మహారాజుకు కృష్ణుడు గోవర్ధన పర్వతము ఎత్తి కమ జ ను 
రక్షించడం గురించి అత 


దశమస్కంధము ఇరువది ఐదవ అధ్యాయము సంపూర్ణము 
ఓం తత్సత్‌ ఓం తత్షత్‌ ఓం తత్సత్‌ 


ఇరువది ఆరవ అధ్యాయము. 


“ఓపరీక్షిత్‌ మహారాజా! నందుడు, వ్రజవాసనుల 
మహాత్మ్యము తెలియని వారు అవడం చేత, వారికి గోవర్ధన 
పర్వతమును కృష్ణుడు ఎత్తడం ఆశ్చర్యంగా కనిపించింది. వారందరూ 
నందుని వద్దకు పోయి ఇలా అన్నారు. 


“నంద రాజా! నీ కుమారుడు కృష్ణుడు కేవలం ఏడేళ్ల 
పసిబాలుడు. కాని ఆ బాలుడు చేసే పనులు అద్భుతంగా ఉన్నాయి. 
అతడు ఎవరో మహాత్ముడు. మన పూర్వపుణ్యవశాత్తు, మన కులంలో 
ఏడేళ్ల బాలుడు, పెద్ద ఏనుగు తామర పూవును తన 


230 


దశమస్కంధము(యొదటి భాగము 


తొండముతో ఎత్తి పట్టుకున్నట్టు, గోవర్ధన పర్వతమును తన చేతితో 
ఎత్తిపట్టుకోవడం ఏమిటి? పొత్తిళ్లలో ఉన్న చిన్ని బాలుడు, పూతన 
స్తన్వము నుండి పాలతో సహా దాని ప్రాణములను హరించడం 
ఏమిటి? ఈ చిన్ని బాలుడు మూడు నెలల వయసులో తన చిట్టి 
పాదములతో బండిని తన్ని విరగ్గొట్టడం ఏమిటి? సంవత్సరం 
వయసులో త్యణావర్తుడు అనే రాక్షసుని చంపడం ఏమిటి? వెన్న 
దొంగిలిస్తున్నాడని తల్లి యశోద రోటికి కట్టిస్తే, రెండు పెద్ద పెద్ద 
మద్దిచెట్లను కూకటి వేళ్లతో పెకలించడం ఏమిటి? బకాసురుని శరీరం 
రెండుగా చీల్చడం ఏమిటి? ఆవుదూడ రూపంలో వచ్చిన రాక్షసుని 
వధించడం ఏమిటి? గాడిద రూపంలో ఉన్న రాక్షసుని దాని 
బంధువులను చంపడం ఏమిటి? కృష్ణుని అన్నగారైన బలరాముడు 
ప్రలంబాసురుని చంపడం ఏమిటి? కృష్ణుడు విషం కక్కుతున్న 
కాళీయుని లొంగటిసుకొని, అతడిని యమున నుండి 
వెళ్లగొట్టడంఏమిటి? యమునా నదీ జలాలను కాలుప్పరహితంగా 
చేయడం ఏమిటి? గోవర్ధన పర్వతమును ఎత్తడం సరేసరి. మనం 
కళ్లారా చూచాము. దీనికి కారణం వమై ఉంటుంది. 


మా అందరికీ ఈ బాలుని మీద ఎంతో అనురాగము 
కలిగాయి. మామీద కూడా కృష్ణునికి ఎంతో ప్రేమ అనురాగము 
ఉంది. అయినా ఈ బాలుడు సామాన్యుడు కాడు అని మాకు 
అనిపిస్తూ ఉంది. లేకపోతే, ఏడుసంవత్సరముల సాధారణ 
బాలుడెక్కడ? గోవర్ధన పర్వతమును ఎత్తడం ఏమిటి? అసలు ఈ 
బాలుడు నీ కుమారుడేనా అని మాకు కొంచెం సందేహంగా ఉంది.” 


231 


శ్రీమద్భాగవతము 


వారి మాటలు విన్న నందుడు వారితో ఇలా అన్నాడు. 


“వజవాసులారా! కృష్ణుడి గురించి నాకు ఎటువంటి 
ములు కలగలేదు. నేను చెప్పేది ఏంటే మ్‌ సందేహములు 


కరణం చెయ్యడానికి వచ్చిన గర్లుడు అనే మహాత్ముడు నాకు కొన్ని 
విషయాలు చెప్పాడు. అప్పుడు కంసుని భయం చేత నేను కృష్ణుని 
నామకరణం అతి రహస్యంగా జరిపించాను. అందుకని మీకు ఈ 
విషయాలు ఏమ్‌ తెలియవు. 


మథుర నుండి గర్లుడు అనే బ్రాహ్మణుడు ఇక్కడకు వచ్చి, 
కు నామకరణం జరిపించాడు. గర్లుడు గొప్ప జ్యోతిష 
న కృష్ణుని జాతకం చూసి నాకు కొన్ని విషయాలు 
చెప్పాడు. ఆ విషయములు మీకు ఆయన మాటలలోనే చెబుతాను. 


“కృష్ణుడు పరమాత్మ స్వరూపుడు. ప్రతి యుగంలోనూ వివిధ 
రూపములలో అవతరిస్తున్నాడు. ఈ ద్వాపర యుగంలో కృష్ణుడిగా 
ఇంట్లో అవతరించాడు. నిజానికి కృష్ణుడు మీ ఇంట్లో పుట్టలేదు. 
మధురలో ఉన్న వసుదేవుడి ఇంట్లో పుట్టాడు. ఇతడు వసుదేవుని 


కుమారుడు. అందుకే వాసుదేవుడు అని కూడా పిలుస్తారు. 


కృష్ణుడు చేసే పనులనుబట్టి, కృష్ణుని గుణములను బట్టి 
కృష్ణుడికి అనేక పేర్లు ఉన్నాయి. అవి నాకు మాతమే తెలుసు. కాబట్టి 


232 


దధశమస్కంధము(యొదటి భాగము 


కృష్ణుడు మనకు శుభములు చేకూర్చేవాడే కానీ, అశుభములు 
చేకూర్చడు. కృష్ణుని సాయంతో మీరందరూ అన్ని విఘ్నములను దాటి 
సుఖమైనజీవితాన్ని గడుపుతారు. కృష్ణుడు ఇంతకు ముందు 
అవతారములలో కూడా రాక్షసులను సంహరించి, మునులను, 
బుషులను, నత్తురుషులను కాపాడాడు. 


ఈ లోకములో ఉన్న మానవులందరూ కృష్ణుని మీద భక్తి 
కలిగిఉంటే, వారిని ఎటువంటి రాక్షన శక్తులు ఏమీ చేయలేవు. ఎందు 
కంటే కృష్ణుడు తన గుణములయందు, కర్మల యందు సాక్షాత్తు 
శ్రీమన్నారాయణునితో సమానుడు. కాబట్టి మీకు ఆశ్చర్యముగా 
కనిపించే కృష్ణలీలలు, కృష్ణునికి అతి సామాన్యమైనవి. వటి గురించి 
మీరు సందేహించనవసరం లేదు.” అని గర్లుడు నాతో చెప్పాడు. ఆ 
విషయములు అన్నీ మీకు చెప్పాను. కాబట్టి మనం అందరం కృష్ణుని 
శ్రీమన్నారాయణుని అవతారమనే భావించాలి కానీ నామాన్యబాలునిగా 
భావించరాదు.” అని అన్నాడు. 


నందుని మాటలు విన్న వజవానులు ఆశ్చర్యపోయారు. 
సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు తమ గామములో అవతరించాడనీ, తమ 


హా; 


మధ్య సామాన్యబాలకునిగా తిరుగుతున్నాడనీ తెలిసి పొంగిపోయారు. 


అప్పటి నుండి వజవాసులు కృష్ణుని దైవాంశ సంభూతునిగా 


యి 


పూజించారు. వజవాసులందరూ కృష్ణుని ఈ విధంగా పార్టించూరు. 


“కు దేవా! ఇందుడు గాలితోనూ, వడగండ్లతోనూ కూడిన 
వానను కురిపిస్తే, దానికి ప్రతిగా నీవు గోవర్ధనపర్వతమును ఎత్తి 
కింద వజవాసులను చేర్చి ఆ భయంకరమైన గాలి వాననుండి 


233 


శ్రీమద్భాగవతము 


౩ గోవులను 


రక్షించావు. ఇంద్రుని గర్వమును అణచి, వ్రజవాసులన 
కకత ్న 

ప్రార్ధించారు.” అని శుక మహర్షి పరీక్షిత్‌ మహారాజుకు 
క్యష్ణమహాత్య్యము 


ను వినిపించాడు. 


ఓం తత్సత్‌ ఓం తత్సత్‌ ఓం తత్సత్‌ 


“ఓ పరీక్షిత్‌ మహారాజా! కృష్ణుని చేతిలో భంగపడ్డ ఇంద్రుడు, 
కామధేనువును వెంటబెట్టుకొని ల నుండి కృష్ణుడు 
నివసించే నందవ్రజమునకు వ 


పట్టుకొని క్షమించమని వేడుకున్నాడు. 


“క్యష్ణా! నీ మహిమ గురించి, ప్రభావము గురించి బ్రహ్మగారి 
నోటి వెంట ఇదివరకే విని ఉన్నాను. కాని అధికార మదంతో కన్నుమిన్ను 
గానక నిన్ను ధిక్కరించాను. ఫలితం అనుభవించాను. ఇప్పుడు నా 
గర్వం, మ 


దము పూర్తిగా నశించిపోయింది. నన్ను క్షమించు. 


234 


దధశమస్కంధము(యొదటి భాగము 


ఓ దేవా! నీవు సాక్షాత్తు విష్ణుస్వరూపుడవు. నీకు రూపం లేదు. 
మార్పులేదు. ఆది అంతము లేవు. నీవు అనంతమైన జ్ఞానమయుడవు. 
నిన్ను రజస్కుతమోగుణములు అంటవు. నీవు శుద్ధసత్వగుణ 
స్వరూపుడవు. అజ్ఞానముతో, అవిద్యతో కూడిన ఈ సంసార 
బంధనములు నిన్ను అంటవు. 


ఓ దేవా! నీకు అజ్ఞానము, దానికి సంబంధించిన దేహధారణ 
లేనపుడు, దేహమునకు సంబంధించిన మానవునిలోని అజ్ఞానము 
లోనుండి పుట్టిన లోభము, మోహము, మొదలగు దుర్గుణములు నీలో 
ఎలా ఉంటాయి? నీవు దుష్టులను శిక్షించడానికి మాత్రమే 
మానవుడిగా  అవతరించావు. 


ఓ దేవా! నీవు ఈ జగత్తుకు తండ్రి లాంటివాడివి. ఈ జగత్తును 
శాసించేవాడివి. నీవే కాలస్వరూపుడవు. తామే ఈ జగత్తుకు 
ఈశ్వరులమని భావించే గర్వాంధుల గర్వమును అణిచి, వారికి 
జ్ఞానోదయము కలిగించడానికే నీవు అంవతరించి నీ లీలలను 


పకటిస్తున్నావు. 


ఓ దేవా! నీ ఆజ్ఞానుసారము లోకమును పరిపాలించవలసిన 
వాళ్లము మేము. అటువంటి మేము గర్వించి నీకు ఎదురు తిరిగితే, 
మా గర్వమును పోగొట్టి మాకు జ్ఞానోదయము కలిగిస్తుంటావు. 
కేవలము మా వంటి అజ్ఞానులకు, అవివేకులకు జ్ఞానోదయము 
కలిగించుటకొరకే నీవు అవతారములను ఎత్తుతుంటావు. లేకపోతే నీకు 


235 


శ్రీమద్భాగవతము 


ఆ 


ఇన్ని అవతారములు ఎత్తవలసిన అవసరము ల 
ఓ దేవా! నేనే కాదు. నా వంటి మూఢులు, ము 
౨. మేము అప్పుడప్పుడు లు ఫె లోబడి, 

మా అ గొప్పవారు లేరని అహంకరిస్తుంటాము. నీకు మా వలన 
ఎటువంటి భయము లేదు. లీలామాః తంగా మమ్ములనుఎదుర్కొంటావు. 
మాకు జ్ఞానోదయము కలిగిస్తుంటావు. మాకందరికీ నీ మీద భక్తి 
కలిగేటట్టు చేస్తుంటావు. ఈ గోవర్థనపర్వతమును ఎత్తి గోపకులను 

ఢము, నాకు గర్వభంగము కలిగించడం నీ లీలలో భాగమే. 


ఓ దేవా! నేను దేవతలకు అధిపతిని, లోకపాలకుడను అయి 

డా, గర్వము తలకెక్కడం వలన నీ గురించి, నీ మహిమా 

విశేషములను గురించి తెలుసుకోలేకపోయాను. నీ పట్ల, ఈ గోపకుల 
సాను. నా అజ్ఞానమును క్షమించమని 


భూమికి భారంగా పరిణమించారు. వారి వలన 
భూభారము తొలగించడానికి నీవు కృష్ణుడిగా ఈ గోకులంలో 


ఓ దేవా! నీవు సర్వాంతర్మామివి. ఈ జగత్తు అంతా వ్యాపించి 
ఉన్నవాడివి. శుద్ధ టను అట్టి క 


236 


దధశమస్కంధము(యొదటి భాగము 


భూలోకములో కృష్ణుడిగా అవతరించావు. ఆ విషయము మరిచి 
పోయి బహ్మగారు, నేను నీ మీద మా మహిమలు పయోగించబోయి 
విఫలమయ్యాము. 


ఓ దేవా! నీవు విశుద్ధమైన జ్ఞానము మూర్తీభవించిన వాడివి. 
జగత్తుకు నీవే కారణము. ఈ జగత్తు అంతా నీవేనిండి ఉన్నావు. 
నీవు సర్వవ్యాపకుడవు. సకల చరాచర భూతములలో 
ఆత్మస్వరూపుడుగా వెలుగుతున్నావు. అట్టి నీకు నమస్కారము. 


వ్రజవాసులు ఆనవాయితీగా ఆచరించే నా యజ్ఞమును ఆపు 
చేసావనే కారణంతో కోపంతెచ్చుకొని, తాత్కాలిక అహంకారమునకు 
లోనై, అధికార మదంతో కళ్లు మూసుకుపోయి, మేఘములను 
ప్రేరేపించి వజమును వర్షధారలతో ముంచెత్తాను. తీవ్రమైన 
గాలివానతో ఈ నందవ్రజమును నామరూపాలు లేకుండా చేయాలని 
అనుకున్నాను. కానీ నీ అసాధారణమైన మహిమతో గోవర్థన 
పర్వతమును ఎత్త, వ్రజవాసులను, పశువులను రక్షించావు. నా 
గర్వము అణిచావు. నా మదమును దించావు. ఆ ప్రకారం చేయడం 
నన్ను అనుగ్రహించడమే అవుతుంది. ఇప్పుడు నేను నీకు 
శరణాగతుడను. నన్ను క్షమించు.” అని వేయివిధముల ప్రార్ధించాడు 
ఇంద్రుడు. 


ఇందుని మాటలను విన్న కృష్ణుడు నవ్వ ఇందునితో ఇలా 
అన్నాడు. “నీకు స్వర్ణాధథిపత్యమును ఇచ్చాను. లోకపాలకుడిగా 


నియమించాను. లోకములను సకమంగా పాలించడంపోయి, 


237 


శ్రీమద్భాగవతము 


ర్వా a గతే, నీ గర్వం ఇంకా పెరుగుతుంది. 
వము 0) చేయవద్దని వ్రజవాసులకు చెప్తాన 


ప్ర ) చూపించావు. అథి తప్పు. ఒక లోకపాలకుడు చేయతగ్గ 
పనికాదు. నీ గర్వమును పోగొట్టడానికి, నీ అజ్ఞానమును 
నశించజేయడానికి, నీవు కల్పించిన గాలివానకు ప్రతి క్రియ చేసాను 


య 


కాన్‌, ప్రక్యతి సిద్ధంగా కురిసే 


మూసుకు పోయిన వాడు, నా గురించి తెలుసుకోలేడు. వారి 
మీద నా అనుగ్రహమును చూపదలచి, వారి ఐశ్వర్యమును 
లాగేసుకుంటాను. నీకు కూడా అదే చేసాను. నీవు నీ స్వర్ణపురికి వెళ్లు. 
నీకు శుభం కలుగుతుంది. మీరు లోకపాలకులు. మీకు గర్వం 
పనికిరాదు. ఎటువంటి గర్వమునకు లోనుకాకుండా లోకాలను 


“హె కృష్ణా! విశ్వాత్మా Sse లోకనాధా! నీవు మా 


దైవము. నీవు జగత్సతివి. సాధుజనులకు, టల ఏ, 
బ్రాహ్మణులకు దేవతలకు నీవు అధిపతివి. మూడులోకములకు 


238 


దశమస్కంధము(యొదటి భాగము 


అధిపతిగా నిన్ను అభిషేకించమని నన్ను బహ్మదేవుడు ఆదేశించాడు. 
విశ్వాత్మకుడైన నిన్ను అభిషేకించడానికి మాకు అనుమతి ఇవ్వండి.” 
అని పార్టించింది కామధేనువు. 


క్యష్ణుడుదానికి అంగీకరించాడు. దేవేంద్రుడు కృష్ణుని 

అభిషేకమునకు ఏర్పాట్లు చేసాడు. ఐరావతము (తెల్ల ఏనుగు 
మందాకినీ నదీ జలములను తీసుకొని వచ్చి కృష్ణుడికి అభిషేకము 
చేసింది. కృష్ణుని గోవిందుడు అనే నామముతో కీర్తించింది. 
తుంబురుడు, నారదుడు, గంధర్వులు, దేవ బుషులు, విద్యాధరులు, 
సిద్ధులు, చారణులు అందరూ వచ్చి శ్రీహరి కీర్తిని గానం చేసారు. 
అప్ఫరసలు నాట్యం చేసారు. దేవతలు కృష్ణుని మీద పారిజాత 

పుష్టములను వర్షము మాదిరి కురిపించారు. మూడులోకములు 
ఆనందంతో పులకించి పోయాయి. 


ఆవులు తమ పాలను సమృద్ధిగా వర్షించాయి. వృక్షములు 
తమ పూలను తేనెతో నింపాయి. భూమ్‌ ఆహార పదార్థములను 
పుష్కలంగాపండించింది. పర్వతములు తమలో ఉన్న ఖనిజములను 
వెలువరించాయి. లోకములో ఉన్న ప్రాణులు అన్నీ తమ సహజ 
శత్రుత్వమును మరిచి ఐకమత్యంతో విహరించాయి. ఈ ప్రకారంగా 
ఇంద్రుడు గోవులకు అధిపతి అయిన గోవిందునికి అభిషేక 
మహోతృ్సవమును నిర్వహించాడు. తరువాత అందరూ స్వర్గమునకు 
వెళ్లిపోయారు. కృష్ణుడు మరలా యశోదాకృష్ణుడు అయ్యాడు. 


ఓ పరీక్షిత్‌ మహారాజా! ఈ విధంగా ఇందగర్వభంగము, 


239 


శ్రీమద్భాగవతము 


శ్రీకృష్ణునికి గోవిందుడు అనే నామము ప్రసిద్ధము 
ర్రక్యషు ప్తసిద్ధ 

అని శుక మహర్షి పరీక్షిత్‌ మహారాజుకు ఇంద్రుని పశ్చాత్తాపము, 
కామధేనువు కృష్ణుని అభిషేకించడం, గోవిందుడు అనే నామముతో 
కీర్తించడం మొదలగు విషయములను వినిపించాడు. 


దశమస్కంధము ఇరువది ఏడవ భాగమ: 
ఓం తత్షత్‌ ఏం తత్సత్‌ ఓం తత్సత్‌ 


) సంపూర్ణము 


దశమస్మ్కంధము 


“ఓ పరీక్షిత్‌ీమవోరాజా! ఆ ప్రకారంగా కాలం గడుస్తూ ఉంది. 
గోకులంలో కృష్ణుడు పెరుగుతున్నాడు. జక ఏకాదశి రోజున నందుడు 
ఉపవాసము చేసాడు. మరునాడు ద్వాదశి రోజున ఉదయమే స్మానం 
చేయడానికి యమ ర్వోదయము 
కాలేదు. చీకటిగా ఉంది. వరుణుని సేవకుడు అయిన ఒక రాక్షసుడు 
అకాలంలో యమునలో స్దానానికి వచ్చిన నందుని పట్టుకున్నాడు. 
వరుణుని వద్దకు తీసుకొని పోయి నిలబెట్టాడు. 


నందుడు కనిపించక పోయేటప్ప్టటికి కంగారుపడ్డారు. వెంటనే 


ఇ 


“రామా!క్యష్ణా” అంటూ గట్టిగా కేకలు వేసారు. కృష్ణు 


నికి అసలు 


240 


దశమస్కంధము(యొదటి భాగము 


విషయం అర్హం అయింది. తన తండి నందుని వరుణుని సేవకులు 
తీసుకొని పోయారు అని గహించాడు. వెంటనే వరుణుని వద్దకు 


లోకపాలకుడైన వరుణుడు కృష్ణుని రాకను గమనించి, 
ఆయనకు ఎదురు వచ్చి, కృష్ణుని సాదరంగా తన లోకమునకు 
వరుణుడు ఇలా అన్నాడు. “ఓ దేవా! తమరి రాకతో నేను, నా లోకము 
ధన్యులము అయ్యాము. నా ఐశ్వర్యములు అన్నీ ఒక ఎత్తు, తమరి 
దర్శన భాగ్యము ఒక ఎత్తు. ఎందరో మహా బుషులు తమరి యొక్క 
పాదపద్మములను సేవించి మోక్షమును పొందారు. నాకు కూడా అట్టి 


ఓ దేవా! ఈ లోకములో ఉన్న సకల ఐశ్వర్యములు నీ 
అభినములు. నీవు మూడులోకములను శాసిస్తుంటావు. మానవులను 
ఆవహించే మాయ నిన్ను తాకను కూడా తాకలేదు. మాయా 
రహితుడవైన నీకు నమస్కారము. నా సేవకులు తెలియక, అజ్ఞానంతో 
నీ తండ్రిని పట్టుకొని నా వద్దకు తీసుకొని వచ్చారు. నా సేవకులు 
చేసిన అపరాధమును నా అపరాధముగా భావించి క్షమించమని 
వేడుకుంటున్నాను. నా మీద దయ చూపించమని అర్థిస్తున్నాను. 
తమరి తండ్రి నందుడు క్షేమంగా ఉన్నాడు. మీ తండ్రిగారిని మీవెంట 
తీసుకొని వెళ్లవచ్చు” అని వినయంగా పలికాడు వరుణుడు. 


కృష్ణుడు మారు మాటాడకుండా తన తండి నందుని 


241 


శ్రీమద్భాగవతము 


తీసుకొని నందగోకులమునకు వచ్చాడు. నందునికి ఇదంతా ఆశ్చర్యంగా 
ఉంది. వరుణుని ఐశ్వర్యమును చూచి నందుడు ఆశ్చర్యపోయాడు. 
అంతటి ఐశ్వర్యవంతుడు, మహిమాన్వితుడు,లోకపాలకుడు అయిన 
వరుణుడు తన కుమారుడు కృష్ణుని చూచి భయపడటం, శరణు 


వేడటం, క్షమించమని కోరడం 


చూచి ఇంకా ఆశ్చర్యపోయాడు 
లకు కథలు కథలుగా వర్ణించి 


నందుడు చెప్పిన వ్యత్తాంతములను విన్న గోపకులు తమలో 
తాము ఇలా అనుకున్నారు. 


కలుగుతుంది.” అని అనుకున్నారు. గోపకుల మనోభావములను 
పసికట్టాడు కృష్ణుడు. “ఈ అమాయక గోపకులు నా వాళ్లు. నన్ను 
నమ్ముకున్న వాళ్లు. నాకోసరం అవతరించిన దేవగణము 


అనుకుంటున్నారు. అందుకని తాము ఊర్ధ లోకము 
అనుకుంటున్నారు. వీరికి ఒక సారి 


అనుకున్నదే తడవుగా గోపకులకు పక్య్ళతికి అతీతమైనది, 


242 


దశమస్కంధము(యొదటి భాగము 


మహావిష్ణువుకు నిలయమైన వైకుంఠము గోచరమయింది. అదొక 
చిన్మయ స్వరూపము. దానికి ఆది, అంతము లేదు. సత్యమైనది. 
నాశము లేనిది. తనకు తానుగా ప్రకాశించేది. అదే బ్రహ్మస్వరూపము. 
మహా మునులు సత్వరజస్తమోగుణములను విడిచిపెట్టి సమాధిదశలో 
ఉండి ఆ లోకమును చూడగలరు. అటువంటి విష్ణుపదమును 
గోపకులు చూచారు. 


తరువాత కృష్ణుడు వారిని మరలా మామూలు స్థితికి 
తీసుకొని వచ్చాడు. విష్ణులోక అనుభవమును పొందిన గోపకులు 
ఆశ్చర్యచకితులయ్యారు. ఒక్కసారిగా తమను తాము మరిచిపోయి 
అలౌకికానందమును పొందారు.” అని శుకమహర్షి పరీక్షిత్‌ 
మహారాజుకు నందుడు వరుణలోకమును తీసుకొనిపోబడటం, 
నందగోకులము లోని గోపకులు విష్ణులోకమును దర్శించడం 
గురించి వవరించాడు. 


శ్రీమద్భాగవతము 
దశమస్మ్కంధము ఇరువది ఎనిమిదవ అధ్యాయము సంపూర్ణము 
రుం తత్సత్‌ ఓం తత్షత్‌ ఓం తత్షత్‌ 


దశమస్కంధము భాగవతపురాణములో నాలుగవ వంతు 
ఉంది. మొత్తము 90 అధ్యాయములు. సౌలభ్యం కోసరం దానిని 
డు భాగములుగా విభజించి తమకు అందజేస్తున్నాను. మొదటి 
28 అధ్యాయములతో దశమస్కంధము మొదటి భాగము పూర్తి 
అయింది. శ్రీకృష్ణుని రాసలీలా వర్ణనతో దశమస్కంధము రెండవ 
భాగము మొదలవుతుంది. ఓంతత్సత్‌ ఓం తత్షత్‌ ఓం తత్షత్‌ 
243 


దశముగ్కుంధిము(లల౦డివి భాగము) 


శ్రీరామ శ్రీరామ శ్రీరామ 


శ్రీమద్దాగవతము 


సంస్కృత మూలము 


భగవాన్‌ వ్యాసమహర్షి 


తేటతెలుగులో 


యం.వి.సుబ్రహ్మాణ్యం 


చిరునామా: 
2-31, చైతన్యపురి, హైదరాబాద్‌ 500060 
సెల్‌: 9866140619, 9391134792 
ఫోన్‌:040-24048104 


య్య యయ 


ఇరువది తొమ్మిదవ అధ్యాయము. 


వరకు 
రుడు గోపకాంతలతో సలిపిన రాసలీలల గురించి వివరించ 

తతత. రాసలీలలు అంటే కృష్ణుడు గోపకాంతలతో 

(రతికీడలు. అప్పటికి కృష్ణుని వయసు 

సులో రతికీడల గురించి అస 


నుండి 35వ అధ్యాయము 


సలిపిన శృంగార 


78 నంవత్లరాలు. ఈ 


ఏలు ఆలోచన వస్తుందా. అలా జరిగే 


అవకాశం ఉందా! అని కొంతమంది వాదన. 


వయసు లోపలే జరిగాయి. SI లు చెసిన జు కి అన క్‌ Cc 


ంటుంది అని వారి వాదన. రెండు వాదనలు బాగానే ఉన్నాయి. 


ఈ రాసలీలలను ఆధారంగా చేసుకొని 12వ శతాబ్దానికి 
చెందిన జయదేవుడు అనే మహాకవి గీతాగోవిందం అనే శృంగార 
ఠావ్యా న్షిరచించాడు. అది ఈనాటికీ ఆ కావ్య O అష్టపదుల ౮ రూపంలో 


బహుళ పచారంలో ఉన్నాయి. 
మాజీ ఇ 


రాధ. ఈ రాధ ఎవరు? నల్లన డు రాసిన భాగవత పురాణంలో రాధ 


దశముగ్కుంధిము(లల౦డివి భాగము) 


అనే మాట ఎక్కడా కనిపించదు. గోపికలలో బక గోపిక పేరు రాధ అని 
పెట్టి ఆమెతో శ్యంగారకావ్య రచన సాగించి ఉంటాడు జయదేవుడు. 


ఈ సందర్భంలో మనకు ఒక సినీగీతం గుర్తుకొస్తుంది. “నారీ 
నారీ నడుమ మురారీ, హరికీ హరికీ నడుమ వయారీ, తానొకడైనా 
తలకొక రూపై, సాగెను రాధామాధవ కేళీ లీలా”. కృష్ణుడు ఒకడే. కానీ 
అందరి ఎదుటా తానే ఉన్నట్టు భమకల్చించాడు. అంటే ఈ రాసలీలల 
ఘట్టం అంతా గోపికల మానసిక భ్రమ అనుకోవచ్చా. శ్రీకృష్ణుని తమ 
పియుడిగా ఊహించుకొని ఆయనతో రాసలీలలు జరిపారని 
అనుకోవచ్చా! తాము కృష్ణునితో రమంచామని మానసికంగా 
అనుభూతి చెందారా! లేక ఇదంతా కృష్ణమాయ అనుకోవచ్చా! ఇవన్నీ 
రాసలీలల గురించి మనకు కలిగే భావనా వీచికలు. 


వీటన్నిటికీ సమాధానం వ్యాసుడు ఈ అధ్యాయంలో మొదటి 
శ్లోకం. మీ సౌలభ్యం కోసరం ఆ శ్లోకాన్ని కింద ఇస్తున్నాను. 


శ్లోఃభగవానపి తా రాతీ: శరదోత్తుల్ల మల్లికా; 
ఏక్ష్య రన్తుమనశ్షక్రే యోగమాయాముపాశ్రిత:॥ 


ఈ శ్లోకంలో రెండు పదాలు మనకు కనిపిస్తాయి. మొదటి 
పదము “భగవానపి”.రెండవ పదము “యోగమాయాముపాశితూ” 
అంతే భగవంతుడు యోగమాయను ఆశయించాడు. అని అర్థం. 


ఆగ 


మాయ అంటే మనకు తెలుసు. 
గమాయ. మథురా నగర వాసులను, 


ఇక్కడ రాసలీలలు సాగించింది భగవంతుని అంశ అయిన క్య, 
కృష్ణుడు యోగేశ్వరేశ్వరుడు. యో! 
కృష్ణుడితో పాటుపుట్టింది యో 


3 


యయ యల 


తో మోహితులను చేసింది. 


నందగోకులంలో ఉన్న వారిని తన మా 


దగ్గరా లేడు. అదే కృష్ణమాయ. 


దశముగ్కుంధిము(లల౦డివు భాగము) 


కృష్ణునికి అందరూ ఒకటే! అందరూ తానే అయినపుడు కృష్ణుడు 
గోపికలతో రమించడం ఏమిటి? రాసలీల ఏమిటి? అంతా మాయ 
పోతే! ఇలా అనుకుంటే ఏ చిక్కూలేదు కదా! 


ఈ భావనా వీచికల మధ్య విహరిస్తూ మనము వ్యాసుడు 


అందించిన రాసలీలలను ఆస్వాదిద్దాం.) 


శుక మహర్షి పరీక్షిత్‌ మహారాజుకు శ్రీకృష్ణుని రాసలీలల 
గురించి ఇలాచెబుతున్నాడు. 


“ఓ పరీక్షిత్‌ మహారాజా! భగవానుడు అయిన శ్రీకృష్ణుడు తన 
యోగ మాయను ఆశ్రయించాడు. శరత్కాల వెన్నెల రాత్రులలో 
వజవాసులకు ఆనందాన్ని కలుగజేద్దామని మనసులో అనుకున్నాడు. ఆ 
సమయంలో చంద్రుడు నిండుగా ఆకాశంలో ప్రకాశిస్తున్నాడు. చల్లని 
వెన్నెలలు కురిపిస్తున్నాడు. శరత్మాలములో పగలంతా సూర్యుని 
తీక్షణతకు గురి అయిన మానవుల తాపమును పోగొడుతున్నాడు. 


మధురమైన ఆ శారదరాత్రులలో కృష్ణుడు బృందావనములో 
యమునా నదీతీరంలో, ఒక చెట్టు కింద కూర్చుని వేణువును 
ఊదుతున్నాడు. ఆవేణుగానానికి ప్రకృతి పరవశించిపోయింది. కృష్ణుని 
అధరముల నుండి వెలువడుతున్న వేణుగానము అలలు అలలుగా 
గాలిలో తేలుతూ నందవ్రజము నిండా వ్యాపించింది. ఆ 
వేణుగానమును విన్న గోప కాంతల మనస్సులు కృష్ణుని మీద 
మోహంతో పరవశించి పోయాయి. వారి మనస్సులు కృష్ణుని మీద 


ఆది తా జడి 


పరిపూర్ణంగా లగ్గం అయి ఉన్నాయి. 


5 


ఆయం లజ్రి.ఎయిలియంయి 


విని వారిలో 


ఆ చల్లని వెన్నెలలో కృష్ణుని వేణుగానమును 
పనము అయింది. ఒకరికి తలియకకుండా ఒకరు 


శవాలు, కృష్ణుని అన మును విని, ఆ పాలగిన్నె అ కై అక్కడే వదిలి 
కృష్ణుడు ఉన్న చోటికి వెళ్లింది. మరొ కరం! J 
తుకుతూ ఉంటే, దానిని అలాగే వదిలేసి పరుగు పరుగున కృష్ణుని 
చేరుకోడానికి వెళ్లింది. మరికొందరు భర్తలకు అన్నం వడ్డిస్తూ 
వేణుగానము విని, చేతిలో ఉన్న గిన్నె గరిటతో సహా వేణుగాన ము 


వినవచ్చిన వంకకు పరుగెత్తారు. అలారే అలంకారము చేసుకుంటుగు 


భర్తలు, శ మా వారిని తో 
వారు ఇంటిలోనే ఉండి, కళ్లుమూసుకొని మనసులోనే కృష్ణుని 
ధథ్యానిస్తున్నారు. వారి శరీరములు ఇంట్లో ఉన్నాయి కానీ వారి 

మనసులు కృష్ణుని వద్దకు పరుగెత్తాయి. శ్రీకృష్ణుని మీద ఉన్న 


విరహతాపాన్ని భరించలేక, వారు మనసులోనే కృష్ణు 


re అం అటువంటి 


దశముగ్కుంధిము(లల౦డివిు భాగము) 


కౌగలించుకున్న సుఖాన్ని అనుభవిస్తున్నారు. ఆ అనుభవంతో వారి 
కర్మబంధనములు తొలగిపోయాయి. వారికి ప్రాపంచిక బంధగములు 
నశించాయి. ఎల్లప్పుడూ శ్రీకృష్ణుని ఆల్‌ 


దించడం చేత, కృష్ణుని 
ధ్యానించడం చేత, వారి పుణ్యఫలములు కూడా నశించిపోయాయి. 
ప్రాపంచిక బంధనములు, పుణ్యఫలములు నశించి పోవడం చేత, 
వారు నిర్మల మనస్కులైనారు. వారు సత్వరజస్తమో గుణములతో 
కూడిన ఈ దేహమును వదిలి, సూక్ష్యశరీరంతో పరమాత్మన 
చేరుకున్నారు. ” అని శుక మహర్షి చెప్పగా పరీక్షిత్‌ మహారాజుకు ఒక 
సందేహం కలిగింది. 


“ఓ శుకయోగీంద్రా! నందవజములో ఉన్న గోపికలు, 
గోపకాంతలు కృష్ణుని తమ పియుడిగా భావించారు అని చెప్పారు. 
అంటే గోపకాంతలు కృష్ణుని మానవ మాత్రునిగా చూచారే గానీ 

రమాత్ముడిగా భావించలేదు. వారి మనసులు రజోగుణము, 
తమోగుణములతో నిండి ఉన్నాయి. గోపికలకు కృష్ణుని మీద 
కామవాంఛలు తప్ప మరొకటి లేవు. అటువంటప్పుడు వారు ఎలా 
ముక్తిని పొందగలిగారు. తెలియజేయండి.” అని అడిగాడు. 


అప్పుడు శుక మహర్షి ఈ విధంగాసమాధానం చెప్పాడు. 
“పరీక్షిత్‌ మహారాజా! వ తన జీవితం అంతా కృష్ణుని 
ద్వేషించాడు. కృష్ణుని నిందించాడు. అంటే కృష్ణుని తన పరమ 
శత్రువుగా భావిస్తూ కూడా, కృష్ణనామం జపిస్తూనేఉన్నాడు. కృష్ణుని 
ద్వేషభావంతో తన మనసులో నిలుపుకున్నాడు. అలాగే ఈ గోపికలు 
కూడా కృష్ణుని యందు కామంతో కూడి కోరికలతో నిరతంరమ:; 


ఆయం లక్ష. యల 


నిలుపుకొని ధ్యానించారు. ఆ కారణం చేత 


క్తిలభించింది. ఇందులో ఆశ్చర్యంవపము 


గోపికలకు ము 


ఓ పరీక్షిత్‌ మహారాజా! పరమాత్మ స్ప 9. 
ప్రాపంచిక గుణములైన సత్వ గుణము, రజోగుణము, తమోగుణము 
లేవు. ఈ ప్రపంచంలో ఉన్న ఐశ్వర్యగుణములు అన్నీ ఆయన 
స్వరూపాలే. ఆయనకు నాశనము లేదు. ఆయన ఎందులోనూ లీనం 
కాడు. శిష్టరక్షణ, దుష్ట శిక్షణ ఆయన కర్తవ్యము. కాబట్టి మానవులు 
కామముతో కానీ, కోధముతో గానీ, భయముతోగానీ, సహన ంతోగానీ్‌, 
న ను ఆయనను సేవిస్తే, స్మరిస్తే ఆయన 


ఓ పరీక్షిత్‌ మహారాజా! కృష్ణుడు యోగులకు యో 
ఐశ్వర్యములు ఆయనయందే ఉన్నాయి. ఆయనకు పుట్టుకలేదు. 
దేవకీదేవి గర్భవాసాన జన్మించడం ఆయన లీల. అటువంటి కృష్ణునికి 

తో కృష్ణునికి దగ్గర కావడంలోనూ, ముక్తిని 
ఏమీ లేదు. కేవలము మానవులే కాదు, 
డా ఆయన యందు తమ ప్రేమను 


దశముగ్కుంధిము(లల౦డివు భాగము) 


“మహాభాగులారా! నా వద్దకు వచ్చిన మీ అందరకూ స్వాగతం. 
మీకు నేను ఏమి చేయగలను. వజములో అందరూక్షేమంగా ఉన్నారు 
కదా! ఇంతకూ ఇంత రాత్రిపూట మీరు ఇక్కడకు రావడానికి కారణం 
ఏమి? చూడండి. ఇప్పుడు బాగా చీకటి పడింది. రాత్రి భయంకరంగా 
ఉంది. ఈ అడవిలో కూరమ్యగములు రాత్రిపూట విహరిస్తుంటాయి. 
మీరు స్త్రీలు. ఇంటి పట్టున ఉండవలసిన వారు. ఈఓ రాత్రిపూట మీరు 
బంటరిగా ఈ అడవిలో తిరగడం మంచిది కాదు. వెంటనే మీ మీ 
గ్యహములకు వెళ్లండి. మీ కోసరం మీ తల్లితండ్రులు, మీ భర్తలు, మీ 
సంతానము వెదుక్కుంటూ ఉంటారు. మీ బంధువులు మీకు 
ఏమయిందో అని భయపడుతుంటారు. మీరు ఇక్కడే ఉంటే అక్కడ మీ 
బంధువులకు, ఇక్కడ నాకూ, మీకూ భయంగా ఉంటుంది. కాబట్టి 
మీరు తొందరగా ఇళ్లకు వెళ్లండి. 


మీరందరూ, శరత్కాలములో ప్రకాశించే చంద్రుని వెన్నెలను, 
యమునానది తరంగముల మీది నుండి వచ్చే చల్లని గాలులను 
అనుభవించడానికి వచ్చారు కదా! వచ్చారు, అనుభవించారు. ఇంక మీ 
మీ ఇళ్లకు వెళ్లండి. మీ భర్తలకు సేవచేయండి. మీకోసరము మీ 
పిల్లలు, గోమాతలు, ఆవు దూడలు ఎదురుచూస్తుంటాయి. మీ పిల్లలకు 
ఆకలి వేస్తూ ఉంటుంది. వారికిపాలు తాగించండి. దూడలను ఆవుల 
వద్దకు వదిలి, తరువాత పాలు పితకండి. 


మీరు నా మీద అనురాగంతో వచ్చాను అంటున్నారు. మీరే 
కాదు ఈ జగత్తులో ఉన్న సకల పాణులు నా మీద పేమకలిగి ఉన్నాయి. 
మీకు నా మీద పేమ ఉండటంలో ఆశ్చర్యం ఏమీ లేదు. ఓ 


9 


యయ యయ 


గోపకాంతలారా! నిష్టపట భావంతో భర్తలను, బంధువులను 
ణుల పరమ ధర్మము. 


సేవించడం, సంతానమును పొందడం సాథ్వీమ 


S పడు శు, పేదవాడు అయి నప్పటికినీ, భర్త 


ఉండగా నన్ను కామించడం తగదు. భర్త ఉండగా పరపురుషునితో 
ఎంకు అపకీర్తి వస్తుంది. 


నా మీద నిజంగా ప్రేమ ఉంటే, నా పేరు స్మరించండి. నా కథలను 
వినండి. నన్ను మనసులో నిలుపుకోండి. అంతేగానీ నా వద్దకు 
రావడానికి ప్రయత్నించకండి. నన్ను మ 
కలిగే ఎటువంటి ఆనందం కలుగుతు దో, నన్ను 
మూడటంవలన, నాసమ్‌పములో ఉన్నందువలన, అటువంటి ఆనందం 
కలుగదు. కాబట్టి నా మాట విని మీరందరూ మీ మీ గ్యహములకు 
వెళ్లిపొండి.” అని కృష్ణుడు గోపకాంతలకు మం+ 


నసికంగా స్మరించడం వలన 


ప్రత్యక్షంగా 


దశముగ్కుంధిము(లల౦డివిు భాగము) 


మాపులుచూస్తూ, కాలి బొటనవేలితో నేల మీద రాస్తూ, కదలకుండా 
మౌనంగానిలబడ్డారు. కృష్ణునియందు తమ మనసు నిలిపిన వారు, 
కృష్ణుని కోసం తమ సమస్త కోరికలను వదిలినవారు, అయిన ఆ 
గోపకాంతలు ఏడుస్తూ, కళ్లుతుడుచుకుంటూ, బొంగురుపోయిన 
గొంతుకలతో, కృష్ణుడితో ఇలా అన్నారు. 


“భగవాన్‌! నీవు ఇలా మాట్లాడటం బాగా లేదు. మేము మా 
వారినందరినీ విడిచిపెట్టి నీ పాదములను సేవించడానికి వచ్చాము. 
కాబట్టి మమ్ము “వెళ్లి పో!” అని మాత్రం చెప్ప వద్దు. మమ్ములను 
స్వీకరించు. పరమాత్మ బుషుల మీద తన అనుగ్రహాన్ని చూపినట్టు 
నీవు కూడా మా మీద నీ కరుణ చూపించు. 


ఓ దేవా! నీకు అన్నీ ధర్మాలు తెలుసు. భర్తను సేవించడం, 
సంతానమును కని పెంచడం, బంధువులను ఆదరించడం, 
స్తీలయొక్క ధర్మము అని చెప్పావు. నీవు సాక్షాత్తు పరమాత్మ 
స్వరూపుడవు. నీవు అందరిలోనూ ఆత్మస్వరూపుడుగా ఉన్నావు. 
మాభర్తలలోనూ, బంధువులలోనూ, సంతానములోనూ నీవే ఉన్నావు 
కదా! నిన్ను సేవిస్తే వారందరినీ సేవించినట్టే కదా! ఎందుకంటే నీవు 
ణులలో ఆత్మస్వరూపుడుగా వెలుగుతున్నావు. 


సకల పా 


ఓ దేవా! ఆత్మతత్వమును తెలిసిన వారు, ఆత్మ స్వరూపుడవు, 
సచ్చిదానందమయుడవు అయిన నీ మీద అనన్యమైన భక్తి కలిగి 
ఉంటారు. అటువంటి వారే నీ మీద తమ అనన్య భక్తిని చూపినపుడు, 
మాబోటి వారము కేవలము భర్త, సంతానము అంటూ వారి మీద 
మాత్రమే ప్రేమ చూపడం వలన ఏమిఫలము! నిన్ను సేవిస్తే ఫలితం 


|! 


ర్రయంయ్య యయ 


కలుగుతుంది కానీ, భర్తను సేవిస్తే, పిల్లలను పెంచితే ఏం ఫలితం 


అంటూ వారి తోడిదే లోకంగా గడిపాము. ఈనాటికి నీ 
మాకు ఈ సంసార బంధనములు తెగిపోయాయి. మా 
మనస్సులు నీ యందే లగ్నం అయ్యాయి. మాకు భర్త, పిల్లలు, 
Se hasan మాకు నీవే కావాలి. మా పాదములు ఇక్కడ 
కు పోయాయి. మే యున్నా మా పాదాలు కదలడం లేదు. 
మా మనసులను ఇక్కడి 
తము అక్కడకు వెళ్లినందు 


ఆసక్తిని, కామాగ్షిని మరింతగా పెంచాయి. 5 రేదిన తానం నీ 
అధరామృ్యతముతో చల్లార్చు. లేకపోతే నీ విరహాగ్మిలో పడి మా శరీరాలు 
కాలిపోతాయి. మా ఆత్మలు మాత్రము సర్వసంగపరిత్యాగులైన యోగుల 
వలె నీ పాదముల చెంతనే ఉండి పోతాయి. 


ము మేము తాకినా 


దశముగ్కుంధిము(లల౦డివి భాగము) 


చాలు మా జన్మలు ధన్యమవుతాయి. మా మనసులు అలౌకికానందాన్ని 
పొందుతాయి. బ్రహ్మ మొదలగు దేవతాగణములు లక్ష్మిదేవి 
అనుగ్రహం కోసరం నిరంతరం తాపత్రయపడుతుంటారు. ఆ లక్ష్మీదేవి 
నిన్ను క్షణకాలం కూడా విడువలేక, నీ వక్షస్టలములో తన నివాసము 
ఏర్పరచుకొంది. నీవు మాకు లక్ష్మీదేవి వలె నీ వక్షస్టలములో చోటు 
ఇవ్వనక్కరలేదు. నీ పాదముల చెంత కాస్త చోటు ఇస్తే చాలు. మా 


కృష్ణా! మేమందరము మా ఇళ్లను వదిలిపెట్టి నీ పాదముల 
వద్ద పడి ఉండటానికి వచ్చాము. నీ సేవను కోరుకుంటున్నాము. మా 
మీద నీ దయచూపించు. నీ మధురమోహనమైన మందహాసమును 
మా మీద పసరింపజేయి. నీ మీద కామంతో వేగిపోతున్న మాకు నీకు 
దాస్మాన్ని చేసే భాగ్యాన్ని ప్రసాదించు. 


కృష్ణా! నీ సుందరవదనార విందము ఎంత చూసినా 
తనివితీరడం లేదు. నీవు ధరించిన కుండలముల కాంతి నీ 
చెక్కిళ్లమీద పడి మెరిసిపోతుంటే, అధరామ్యతముతో కూడిన నీ 
మందహాసము ఈ లోకాన్నే సమ్మోహితము చేస్తుంటే, చెదిరిన నీ 
ముంగురులు పద్మము వంటి నీ ముఖము మీదపడి అల్లల్లాడుతుంటే, 
సాధుజనులకు అభయమిచ్చే నీ చేతిని చూస్తుంటే, లక్ష్మీదేవికి మాత్రమే 
ఆవాసమైన నీ వక్షస్టలమును దర్శిస్తుంటే, మమ్ము మేము 
మరిచిపోయి, నీకు దాసీలుగా మారిపోయాము. 


కృష్ణా! నీ వేణుగానము అమృతతుల్యము. నీ వేణుగానముతో 
మూడులోకములలో ఉన్న స్త్రీలు మోహపరవశులౌతున్నారు. తమ తమ 


13 


యయ DU 


పనులను వదిలిపెట్టి నీ యందు తమ మనసులను ల) 
తున్నాయి. నీవేణుగానమును ఆస్వాదించి నీమోహములో పడని 
ఆడవారు మూడులోకములలో ఎవరుంటారు. నీ వేణుగానమునకు 
మానవులే కాదు, గోవులు, es 
పులకించి ఎలా తలలు ఊపుతు 


న మ 


ఓ భగవాన్‌! విష్ణువు దేవతలను రక్షించినట్టు, నువ్వు 
వజములో అవతరించి, , వజవాసులన ౦ రక్షిస్తున్నావు. మేము కూడా 
వ్రజవాసులమే కాబట్టి, మా తల మీద నీ అభయహస్తమును ఉంచి 


దశముగ్కుంధిము(లల౦డివి భాగము) 


యమునా నటి జలముల మీది నుండి చల్లని గాలులు వస్తూ 
వారి శరీరములకు ఆహ్లాదాన్ని కలుగజేస్తున్నాయి. ఆ గాలితో కూడా 
వారి ముక్కుపుటములు చేరిన సుగంధపుష్టముల పరిమళము 
గోపకాంతల కామమును మరింతగా పెంచుతున్నాయి. అటువంటి 
యమునా నటి తీరంలో గోపికల భుజములను తూకుతూ, 
ఆలింగనము చేసుకుంటూ, గోపికల ముంగురులు సవరిస్తూ, గోపికల 
కుతూ, తనమధురమైన చూపులను వారి మీద 
ప్రసరిస్తూ, గోపికలలోని కామభావనలను ప్రకోపింపజేస్తూ, కృష్ణుడు 


7 


అంగాంగములు ౭ 


భగవానుడైన కృష్ణుడు తమతో విహరిస్తుంటే, తమ 
మనోరథములు పూర్తిగా తిరిన గోపికలు, గోపకాంతలు, 
యూడులోకములలో తమను మించిన భాగ్యశాలురు లేరని గర్వంతో 
పొంగిపోతున్నారు. ఇది గమనించాడు కృష్ణుడు. వారిలోని గర్వమును 
పోగొట్టి వారిని అనుగ్రహించాలని అనుకున్నాడు. అప్పటి దాకా వారి 
మధ్య ఆడి పాడిన కృష్ణుడు అద్యశ్యమయ్య్స్మాడు.” అని శుకమహర్షి 
పరీక్షిత్‌ మహారాజుకు శ్రీకృష్ణుని రాసలీలా విశేషములను 


వివరిస్తున్నాడు. 


(ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. మనలో చాలా 
మంది బాగా చదువుకున్న వాళ్లు, గొప్పకులములో పుట్టిన వాళ్లు, 
పండితులు, యోగులు, నేడు మన మధ్య ఉన్న స్వామీజీలు, వారు 
తమ ప్రతిభతో సంపాదించిన విద్యల వలన కలిగిన గర్వంతో 
అంధులవుతుంటారు. తమకు అంతా తెలుసనీ, తమకంటే గొప్పవారు 


15 


య్య యయ 


్‌ కూడా ae తేక 
ముని పరం చేసి “నీవే 
తప్ప నిత:పరంబెరుగి” అన్న నాన ఉన్న గోపికలలో, ఎప్పుడైతే 

క శు, కృష్ణుడు తమ చెంతనే ఉన్నాడు, తాము కృష్ణుని 
అనుగ్రహం పొందామని, తమకంటే గొప్పవారు లేరనే గర్వం కలిగిందో, 
వెంటనే కృష్ణుడు వారికి కనపడకుండా పోయాడు. ఎంత చదువు 
చదివినా, ఎంత జ్ఞానం సంపాదించినా, భగవంతుని చేరుకోవాలంటే, 
వినయం, విధేయత, భగవంతుని మీద అచంచలమైన మనస్సు, 
ఏకాగ్రత ముఖ్యం అని ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది.) 


దశమస్కంధము ఇరువది తొమ్మిదవ అధ్యాయము సంపూర్ణము 


ఓం తత్సత్‌ ఓంతత్లత్‌ ఓం తత్లత్‌ 


“కు పరీక్షిత్‌ మహారాజా! అప్పటిదాకా తమతో ఆడి, పాడ్‌, 
తమతో రమించి, తమను ఆనందడోలికలలో ఊయలలూదించిన 


లయ్యారు. కృపుడు తమతో చేసిన చిలిపి Ss శృంగార 


దశముగ్కుంధిము(లల౦డివిు భాగము) 


భంగిమలను తలచుకుంటూ వారిలో వారు తమ ఎదురుగా కృష్ణుడు 
ఉన్నాడనుకొని ఆయనతో ఆడటం పాడటం సాగిస్తున్నారు. కొంత 
మందిగోపికలు తామే కృష్ణుడు అనే భ్రమలో ఉండి, కృష్ణుని 
హావ,భావములను, కృష్ణుని చేతలను అనుకరిస్తున్నారు. మరి కొందరు 
గుంపుగా చేరి “క్యష్ణా! కృష్ణా! ఎక్కడున్నావయ్యా! రావయ్యా!” అంటూ 
బిగ్గరగా, పిచ్చిగా అరుస్తూ అటు ఇటు పరుగెడుతున్నారు. కనిపించిన 


(ఈ సందర్భంలో పోతన గారు తన ఘంటాన్ని తేనెలోనో, 
అమృతంలోనూ ముంచి రాసాడా అన్నట్టు ఉన్న ఈ మధురమైన 
పద్యములను ఆస్వాదించండి. 


సీ॥ పున్నాగ! కానవే పున్నాగవందితు, దిలకంబ! కానవే తిలకనిటలు, 
ఘనసార! కానవే ఘనసారశోభితు, బంధూక! కానవే బంధుమిత్తు, 
మన్మథ! కానవే మన్మథాకారుని, వంశంబ! కానవే వంశధరుని, 
జందన! కానవే చందన శీతలు, గుందంబ! కానవే కుందరదను, 
తే॥ _నిందభూజమ! కానవే యింద్రవిభవు, గువలవ్యక్షమ! కానవే కువలయేశు, 
బ్రియకపాదప కానవే ప్రియవిహారు, ననుచు గృష్టుని వెదకి రయ్యబ్దముఖులు 
ఉ॥ నల్లని వాడు పద్మనయనంబుల వాడు కృపారసంబు పై 
జల్లెడివాడు మౌళిపరిసర్హిత పింఛము వాడు నవ్వు రా 
జిల్లెడి మోమువా డొకడు చెల్వల మానధనంబు దెచ్చె 
మల్లియలారా! మీ పొదలమాటున లేడు గదమ్మ చెప్పరే? 
(ఇంక వ్యాసభాగవతంలోకి వెళదాము 
కృష్ణుడు అనే దొంగ మా మనసులను దొంగిలించి 


యయ యయ 


నారా! ఓ గోరింట చెట్టా! 
క్షమ 21 ౫! ప్‌ పున్నాగా! చంపకమా! మా 

వంటి స్త్రీల కామముతో ః కూడిన age అణచేవాడు, ఎల్లప్పుడూ 

నవ్వుతూ వాస్యభరితపలుకులు పలికేవాడు... అదేనమ్మా..మా 


చిలిపి 


"మాతా! నీవు ఎంతపుణ్యం 
రము నీకు ఇన్పడే ॥ ht తత. 


మ గాలు 


కగార్తిగా ఆక్రమించినవుడు కలిగిందా! లేక వరహావతారములో నామ్‌ 
నిన్ను నీటిలోనుండి బయటకు తీసుకొని వచ్చేటష్ష 


దశముగ్కుంధిము(లల౦డివి భాగము) 


కౌగలించుకున్నాడు కదా! అప్పుడు కలిగిందా! ఎప్పుడో ఒకప్పుడు నువ్వు 
ఎల్లప్పుడూ ఆయన పాదములను తాకుతూనే ఉంటావు కదా! నువ్వు 
ఎంతటి ధన్మురాలవు. ఇప్పుడు కూడా కృష్ణుని పాదములనునువ్వు 


తాకుతున్నావు కదా! కృష్ణుడు ఎక్కడ దాక్కున్నాడో కాస్త చెప్పవా!”అని 
గోపికలు చెట్లను,పుట్టలను,భూమిని అడుగుతూ, అక్కడే బిత్తర 
చూపులు చూస్తున్న లేళ్లను చూచారు. 


అందుకే దొంగచూ రం 
చెబుతాయేమో అడుగుదాము పదండి” అని గోపికలు ఆ లేళ్ల దగ్గర 
చేరి “ఓ లేడి కూనలారా! నల్లని వాడు, అందమైన వాడు. పొడుగాటి 
చేతులు కలవాడు, తలమీద పింఛము కలవాడు, ఎవరైనా 
అమ్మాయితో సరసాలాడుతూ మీకు కనిపించాడా! ఎందు కంటే 


శ్రీకృష్ణుడు ధరించిన పూల మాలల వాసనలు ఇక్కడ వస్తున్నాయి. 
అందుకని అడుగుతున్నాను. చెప్పండే! కృష్ణుడు ఎక్కడ ఉన్నాడు.” అని 
అడిగింది. 


ఇంకొక గోపిక ఫలములతో నిండి ఉన్న ఒక వృక్షము వద్దకు 
“కు వ్యక్షమా! మీరు మీకు కాచిన ఫలముల భారముతో 
వంగినట్టు కనపడుతున్నారు. క్యష్ణుడు ఈ పక్కగా వెళుతుంటే మీరే 
మైనా ఒంగి నమస్కారముచేనారా! అయితే కృష్ణుడు ఎటువైపు వెళ్లాడో 
చెప్పగలరా!”అని అడిగింది. 


ఇంకొంత మంది పల్లెపడుచులు తమ సఖులతో ఇలా 
అంటున్నారు. “ఏమే! ఇటు చూడండే! ఈ తీగలను కృష్ణుడు తాకి 


19 


య్య అయ 


ఉంటాడు. 
ఆ తీగలను కృష్ణుని గురించి అడు 


అందుకే అవి పులకించి పోయి ఊగుతున్నాయి. మనం వెళ్లి 


రదు ఎప్పుడు కలుగుథ నో అని 


వెతుకుతూ, చెట్లు వెంట తిరుగుతూ పిచ్చి పిచ్చిగా 


మాట్లాడుకుంటున్నారు ఆ గోపకాంతలు. 


కతత అభినయించసాగారు. ఒక గోపిక 


తరచు క్యష్ణలీలలను అ అను 
కృష్ణుని వలె నేలమీదపడుకొంది. మరొక గోపిక పూతన వలె కృష్ణుని 


మరొక గోపిక తానే త్యణావర్తుడు అనే రాక్షసుడు అంటూ 
గు క్యష్టు డిగా భావించి తన బుజం మీదకు ఎత్తుకొని 


ద జోగాడినట్టు మరొక గోపిక 


నేలమీద ఉంగా ఉంగా అంటూ జోగాడుతూ ఉంది. 


20 


దశముగ్కుంధిము(లల౦డివిు భాగము) 


ఇద్దరు గోపికలు తాము బలరాముడు, శ్రీకృష్ణుడు అంటూ 
అటు ఇటు తిరగసాగారు. మరొక గోపిక తాను వత్తాసురుడిని అంటూ 
మరొక గోపికను కాళ్లతో తన్నసాగింది. మరొక గోపిక తాను 
బకాసురుడిని అంటూ బంటి కాలి మీద నిలబడింది. ఈ ప్రకారంగా 
గోపికలు కృష్ణలీలలను అనుకరించసాగారు. | 


మరొక గోపిక తానే కృష్ణుడిని అంటూ, తన చుట్టు ఆవులను 
నిలబెట్టుకొని మురళిని మధురంగా వాయించసాగింది. ఆమె 
వేణుగానమును విని ఆవులు తలలు ఊపుతుంటే, మిగిలిన గోపికలు 
ఆహా ఏమి వాయిస్తున్నావే! అంటూ పొగుడుతున్నారు. 


ఇంకొక సుందరి మరొక సుందరి బుజాల మీద చేతులు వేసి 
వయ్యారంగా నడుస్తూ “చూడండే నేను కృష్ణుని బుజాల మీద చేతులు 
వేసి ఎలానడుస్తున్నానో” అంటూ వయ్యారాలు ఒలకబోస్తూ ఉంది. 
మరొక గోపిక తన పమిటను ఎత్తి పట్టుకొని “ఒసేయ్‌ మొద్దుల్లారా! 
నేనే కృష్ణుడను. నాపమిట గోవర్ధన పర్వతము. మీరంతా వచ్చి నా 
పమిటచాటున దాక్కొండే. నేను మిమ్మల్మదరినీ రక్షిస్తాను.” అంటూ 


అల్లరి అల్లరిగా పిలుస్తూ ఉంది. 


ఇంకొక గోపిక మరొక గోపికను నేల మీద ఒంగోబెట్టి దాని 
తల మీద తన కాలు పెట్టి “ఓసీ! కాళియ సర్దమా! నేను క్యష్ణుడను. 
నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను. వెంటనే ఇక్కడి నుండి వెళ్లిపో” అని 


21 


యయ యల 


మరొక గోపిక భయంతో అటు ఇటు పరుగెడుతూ 
“రగోపాలులారా! ఈ దావానలమును చూడండి. భయపడకండి. నేనుమీ 
అందరినీ రక్షిస్తాను.” అంటూ కృష్ణుడి లాగా ఇతర గోపికలను తన 
కౌగిట్లోకి లాక 


ర్కాంటూ ఉంది. 


మరొక గోపిక ఒక తాడుతీసుకొని అటు ఇటు తిరుగుతూ 
! కుండలు పగులగొట్టి వెన్న తినే వెన్న 
సాను” అంటూ యశోద మాదిరి 
్గుని కోసరం వెదకసాగింది. కృష్ణుడు తన చేతికి 
చిక్కినట్టు మరొక గోపికను పట్టుకొంది. ఆ గోపిక నడుముకు తన 
చేతిలోని తాడును గట్టిగా బిగించి కట్టింది. ma ఉన్న రాతికి, 


పకారంగా గోపికలు క్యష్ణలీలలను అభనయిస్తూ ఉండగా 


౨ క్యష్ణుడివిగా పోల్తుకున్నారు గోపకాంతలు. కాని ఆ పాదముల 
గుర్తుల పక్కన మరొక అమ్మాయి పాదగుర్తులు చూచి “అమ్మో!ఈ 


చోరుడు మరొక అమ్మాయితో ఇటుగా వెళ్లినట్టున్నాడ 


|” అని 


అసూయ చెందారు. 


మరొక గోపిక “సందేహము లేదు. ఈ వెన్న దొంగ మరొక 
అమ్మాయితో ఇటుగా వెళ్లాడు. ఆమె బుజాల మీద చేతులు వేసి ఆమె 
మెడమీద తలపెట్టి నడిచినట్టుగా కనపడుతూ ఉంది.” అని తన 


బ 


WY. 


దశముగ్కుంధిము(లల౦డివి భాగము) 


మనోభావమును వెలిబుచ్చింది. 


మరొక గోపిక “అవునే! నిజమే! కృష్ణుడు ఈ అమ్మాయి మీద 
ఎక్కువ అనురాగము కలిగినట్టున్నాడు. అందుకే మనందరిని 
వదిలిపెట్టి ఈ అమ్మాయిని తీసుకొని ఎవరూ లేని చోటికి 
వెళ్లిపోయాడు.” అని అసూయతో మూతి ముడిచింది. 


మరొక వనిత కృష్ణుని మీద భక్తితో “చూచావుటే! కృష్ణుని 
పాదరేణువులు ఎంత పవిత్రమైనవో! అందుకనే బ్రహ్మ, ఈశ్వరుడు, 
లక్ష్మీదేవి ఈ పాదరేణువులను తమ శిరస్సుల మీద ధరిస్తారు. కృష్ణుని 
పక్కన నడిచిన ఈ గోపిక ఎంతటి అద్యష్టవంతురాలో కదా!” అని 
కృష్ణుని మీద తన భక్తిభావాన్ని వెలిబుచ్చింది. 


మరొక గోపిక ఇలా అంది. “కృష్ణుని పక్కన నడిచిన 
ఈమెను చూస్తే, ఆ అదృష్టం నాకు పట్టలేదని నామనసులో ఎంతో 
బాధగా ఉంది. మనం ఇంతమంది ఇక్కడ ఉండగా ఆమె ఒక్కత్తే 
కృష్ణుని అధరామ్యతమును తాగడం నాకు చాలా అసూయగా ఉ 
౦ది.”అని బాధపడింది ఒక పడుచు. 


ఇంకొక గోపిక పెద్దగా కేక పెట్టింది. “ఇటు చూడండే. కాస్త 
ఇటు చూడండి. కృష్ణుని పాదముద్రలు, ఆమె పాదముద్రలు కొంచెం 
దూరం మాత్రమే ఉన్నాయి. తరువాత ఆమె పాద ముద్రలు కనిపించడం 
లేదు. అంటే ఆమె కృష్ణుని బుజాల మీద ఎక్కిందన్న మాట. అమ్మో! 


ఎంత పని చేసింది.” అని వాపోయింది ఆ గోపిక. 


23 


య్య అయ 


మరొక గోపిక కలుగజేసుకొని “ఇదే ఎక్కిందంటావా లేక 


కృష్ణుడే దానిని తనబుజాల మీద ఎక్కించుకున్న్మాడా!” అని సందేహము 


వెలిబుచ్చింది మరొక వనిత. 


టలు విన్న ఇందాకటి వనిత “ఎవరు ఎవరి మీద ఎక్కినా 
. కృష్ణుడు ఆమెను తన బుజాల మీద మోస్తున్నాడు. 


ఉన్నాయి. బరువు మోసే వాళ్ల పాద ముద్రలు ఇలా ఇసుకలో దిగబడి 
ఉంటాయి.”అని తనపరిజ్ఞానాన్ని బయటపెట్టింది ఆ గోపిక. 


కాస్తముందుకు వెళ్లిన మరొక గోపిక బక్క కకపెట్టింది. 
అందరూ అక్కడకు పరుగెత్తారు. “చూడండి. ఇక్కడ కృష్ణుని 
పాదముదలు, ఆమె పాదముద్రలు కనపడుతున్నాయి. అంటే ఇక్కడ 


పూలు కోసుకోడానికి వలుగా కృష్ణుడు ఆమెను కిందికి దింపి 


తొడలమీద ఆమె కూర్చున్న గుర్తులు కనపడుతున్నాయి.” అని ) మరొక 


24 


దశముగ్కుంధిము(లల౦డివి భాగము) 


గోపిక పాదముద్రలను విశ్లేషించడం మీద తనపరిజ్ఞానాన్ని 
అందరిముందు ప్రదర్శించింది. 

(ఇక్కడ బక విషయం మనం గమనించాలి. గోపికలు కృష్ణుని మీద 
ప్రేమతో, భక్తితో ఆయనలో తాదాత్మ్యం పొందారు. తామే కృష్ణుడు అని 
అనుకున్నారు. తమ మనసులను పకాగ్రతతో కృష్ణుని మీద లగ్నం 
చేసారు. ఎల్లప్పుడూ క్యష్ణనామస్మరణ, కృష్ణుని మనసునిండా 
నింపుకోవడం, కృష్ణుడు తప్ప వేరే ఎవరూ లేరనుకోవడం, కృష్ణుడే 
తమకు దిక్కు అనుకోవడం... ఇవన్నీ ఒక భక్తునికి ఉండవలసిన 
లక్షణాలు. మానవుడైన వాడు ఈ రకమైన భక్తిని అలవరచుకుంటే 
మోక్షం దానంతట అదే వస్తుంది. ఎటువంటి పూజలు, వతాలు అక్కర 
లేదు. కాని మనం పూజలు, వతాల దగ్గరే ఆగిపోతున్నాము. ఎంత 
ఘనంగా పూజలు వతాలు చేసామో గర్వంగా చెప్పుకుంటున్నాము. 
అటువంటి వారి మనసులలో నుండి భగవంతుడు మాయం 
అవుతాడు అని ఈ అధ్యాయం నిరూపించింది. ఆ గోపికలను చూచి 
మనం ఎంత నేర్షుకోవాలో ఆలోచించుకోవాలి.) 


ఓ పరీక్షిత్‌ మహారాజా! ఈ ప్రకారంగా గోపికలు కృష్ణుని 
మీద కామంతో, వ్యామోహంతో వివేకమును కోల్లోయి నేల మీద పడ్డ 
పాద గుర్తులు కృష్ణుని పాద గుర్తులుగా భావించి ఇతరులకు చూపిస్తూ 
ఎవరికి తోచినట్టు వారు వ్యాఖ్యానిస్తున్నారు. 


ఇక్కడ ఇలా ఉండగా, గోపికలను అందరినీ వదిలిపెట్టి ఒకేజక 
గోపికతో కృష్ణుడు మాయం అయ్యాడు. ఆమెతో కొంచెం సేపు 


విహరించాడు. “ఆహా! నేను ఎంద అదృష్టవంతురాలిని. కృష్ణుడు 


25 


య్య యయ 


అందరినీ వదిలి పెట్టి నన్నుమాతమే వెంటబెట్టుకొని తిరుగుతున్నాడు. 
తలఎగరేసింది. 


అందరిలోకీ నేనే గొప్పదానను.” అని గర్వంతో 


నిన్ను నెంత తీనుకెళతాను” అని అన్నాడు. ఆ గోపిక పరమ 


తో నో కృష్ణుని బుజం మీద ఎక్కబోయింది. అంతే. కృష్ణుడు 
రుం అయ్యాడు. బుజం మీద ఎక్కబోయిన ఆ గోపిక దబ్బున 
కిందపడింది. 


లము, అనీ, మాకు సిద్ధులు సంక్రమించా 
యనీ, సిద్ధయోగులమనీ, మాతో దేవుడు మా నైడతాడనీ, గర్వంగా 
చెప్పుక కట ఉంటారు. రకరకాల మహిమలు చేస్తుంటారు. 
మహిమలు చూచి వాళ్ల వెంట జనం తిరుగుతుంటారు. కాని 
ఇటువంటి వాళ్ల దగ్గర భగవంతుడు ఉండడని మనకు భాగవతంలో 
ఈ సంఘటన స్పష్టంగా చెబుతూ ఉంది. గమనించండి.) 


ఆ గోపిక అటు ఇటు చూ ష్టుడు కనపడలేదు. ఆమెకు 
ఏడుపు వచ్చింది. ఏడుస్తూ “కృః దా! పి ప్రియా! నా రా థా! రమణా! నీవు 
ఎక్కడున్నావు? ఎక్కడికివెళ్లావు? దీనురాలయిన ఈ దాసిని వదిలి 
వెళ్లిపోయావా!” అంటూ నేలమీద పడి దొర్లుతూ ఏడుస్తూ ఉంది. 


చింది. క్య, 


26 


దశముగ్కుంధిము(లల౦డివి భాగము) 


ఇంతలో కృష్ణుని పాదముద్రల జాడలను బట్టి వస్తున్న గోపికలు 
ఆమె వద్దకు వచ్చారు. ఏడుస్తున్న ఆమెను చూచారు. తామందరినీ 
వదిలిపెట్టి, ఆమెతో వెళ్లిన కృష్ణుడు ఆమెను కూడా వదిలిపెట్టి 
వెళ్లిపోయాడని తెలిసి ఆశ్చర్యపోయారు. ఆ గోపికతో సహా అందరు 
గోపికలు ఆ పున్నమి వెన్నెలలో అడవి అంతా కృష్ణుని కొరకు 
వెదకసాగారు. కాని దట్టంగా అల్లుకొన్న ఆ చెట్లమధ్య చీకటిగా 
ఉండటం వలన వారు కృష్ణుని కొరకు వెదకలేకపోయారు. అందరూ 
వెనక్కుతిరిగి వెళ్లిపోయారు. అందరూ యమునా నటి తీరంలో ఇసుక 
తిన్నెల మదకూర్చుని, ఇల్లు వాకిలి, మొగుడు, సంతానము, బంధువులు 
అందరినీ మరిచిపోయి, కృష్ణుని మీది మోహంతో, కృష్ణా!కృష్ణా అంటూ 
క్యష్ణనామం జపిస్తూ విరహతాపంతో వేగిపోతున్నారు. కృష్ణలీలలను 
మధురంగా గానం చేస్తున్నారు.” అంటూ శుకమహర్షి 
పరీక్షితమహారాజుకు కృష్ణుని కొరకు గోపికలు వనం అంతా వెదకడం 
గురించి వివరించాడు. 


శ్రీమద్భాగవతము 


దశమస్కంధము ముప్రదియవ అధ్యాయము సంపూర్ణము 
రుం తత్షత్‌ ఓం తత్భత్‌ ఓం తత్సత్‌ 


27 


యయ యయ 


శ్రీమద్భ్ధాగవతము 


దశమస్కంధము 
ముప్ప్టదిజకటవ అధ్యా తు 


సమానంగా చేసావు. నీవు ఎక్కడ ఉంటే అ అక్కడ మహాలక్ష్మి ఉంటుంది 
కదా! అందుచేతనేమో నీవు పుట్టినప్పటినుండి ఈ వజము సమస్త 
సంపదలతో తులతూగుతూ ఉంది. మాకు దేనికీ కొరత లేదు. అన్నీ 


ము అందరమూ నీ కోసరము 
ప్రాణాలు పెట్టుకొని బతు కుతున్నాము. నీకోసం వెదకి వెదకి 
వేసారిపోతున్నాము. 


మా పాణాలు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. 


క్యష్ణా! మాకు కనిపించవా! మాకు నీ దివ్యదర్శనభాగ్యం 
కలిగించవా! ఓ క్యష్ణా! మేమందరము నీకు వేతనము లేని దాసీలము. 
ఊరికే నీకు సేవలు చేస్తున్నాము తెలుసా! కాని నువ్వు ఏంచేస్తున్నావు? 
నీ కీగంటి చూపులతో మా అందరినీ చంపుతున్నావు? ఎందుకమ్మా 


అలా చేస్తావు? మా మనసులను ఇలా బాధపెట్టడం నీకు న్యాయమా! 


28 


దశముగ్కుంధిము(లల౦డివి భాగము) 


కృష్ణా! యమునా నదిలో కాళీయుడు అనే సర్దము తన 
విషాన్ని చిమ్మి నీటిని విషపూరితం చేస్తున్నదని తెలిసి ఆ సర్హమును 
అక్కడి నుండి వెళ్లగొట్టి వ్రజవాసులను రక్షించావు. అఘాసురుని, 
తృణావర్తుని మొదలగు రాక్షసులను చంపావు. ఇంద్రుడు కురిపించిన 
వర్షము నుండి మా అందరినీ రక్షించావు. మాకు ఎప్పుడు ఎవరివలన 
రక్షించావు. ఇప్పుడు మన్మధుడు తన బాణములతో మా అందరినీ 
వేధిస్తుంటే, మా అందరినీ ఎందుకు రక్షించవు? 


ఓ దేవా! నీవు మాకే కాదు ఈ అనంత విశ్వమున కంతకూ 
ఆనందాన్ని కలిగిస్తున్నావు. అందరిలోనూ అంతర్మామిగా 
వెలుగుతున్నావు. దేవతల ప్రార్థనలను మన్నించి మా వజములో 
అవతరించావు. కనవులలనరూ సంసార భయంనుండి 
తప్పించుకోడానికి నీ పాదములను ఆశ్రయిస్తున్నారు. వారందరికీ నీవు 
అభయము ఇచ్చి రక్షిస్తున్నావు. వారందరికీ అభయం ఇచ్చిన వాడివి 
మా తలల మీద కూడా నీ చేతులను ఉంచి మా అందరినీ 


రక్షించరాదా! 


ఓ వీరుడా! నీవు వజవాసుల కష్టములు అన్నీ తీరుస్తున్నావు. నీ 
చిరునవ్వుతో మేమందరమూ నీ దాసులము అయ్యాము. నీ మీద 
విరహంతో వేగిపోత నాము. ఒక్కసారి నీ అందమైన ముఖపద్మమును 


మాకు చూపి మాకు ఆనందం కలుగచేయవా! 


ఓ దేవా! నీ పాదమును ఆశయించిన వారికి ముక్తిని 
పసాదించావు అంటారు. ఆ పాదాలే ఈ వజంలో గోవులను 


29 


య్య యయ 


మీద ఉంచి, మా కామబాధను తొలగిం 


ప్రే ద ము నీ ముత మోహంతో నీకు 
సు అయ్యాము. మా మీద కరుణించి నీ అధరామ్యతమును 


రాకు పంచి ఇవ్వవా! 


& దేవా! నీ గురించి తపించే వారికి నీ కథలను వినడం 
చెవులకు అమ్యతం లాంటిది. నీ కథలను వినడం మాతం చేతనే 
పాపములన్నీ నాశనం అవుతాయి. సకల శుభాలు కలుగుతాయి: నీ 
కథలను విన్న వారు నీ ప్రేమకు పాతులవుతారు. అట్టి నీ కథలను 
మేము కూడా గానం చేసాము. = 


కాని నీవు ఏం చేసావు? ప్రేమతో కూడిన నీ క్రీగంటి 

మాపులతో మాలో కామాగ్షిని ప్రజ్వరిల్లచేసావు. మా అందరితో 

saan ఏకాంతంగా గడిపావు. నీ మనోహరమైన మాటలతో 
సావు. ఉన్నట్టుండి కనపడకుండా 


230 


దశముగ్కుంధిము(లల౦డివి భాగము) 


ఓ కృష్ణా! నీకోవిషయంతెలుసా! నీవు గోవులను తోలుకొని 
అడవికి వెళుతుంటే, నీ పాదములకు రాళ్లు గుచ్చుకొని 
కందిపోతాయేమో అని మా మనసులు విలవిలలాడిపోయేవి. నీవు 
సాయంత్రము మరలా గోవులను తోలుకొని వ్రజమునకు వచ్చేదాకా మా 
ప్రాణాలు నీ కోసరం తల్లడిల్లిపోయేవి. నీముఖపద్మమును చూచిన 
తరువాత మా మనసులు కుదుటపడేవి. 


ఓ దేవదేవా! నీ నాభిలోనుండి వచ్చిన పద్మములో నుండి 
పుట్టిన బ్రహ్మకూడా నిన్ను పూజిస్తాడు. నీ భక్తులు నిన్ను ధ్యానం 
చేసినంత మాత్రం చేతనే నీవు వారి బాధలను పోగొడతావు. నిన్ను 
సేవించిన వారి కోరికలు తీర్చి వారికి పరమసుఖమును కలుగజేస్తావు. 
నీ పాదములు ఈ భూమి మీద తిరుగుతుంటే, అవి భూమికే 
ఆభరణములుగా ప్రకాశిస్తాయి. అటువంటి నీ పాదములను మా 
హృదయములలో నిలిపి మమ్ము కరుణించవా క్యష్ణా! 


ఓ క్యష్ణా! నీ వేణునాదము వింటుంటే నీ మీద మోహం 
కలుగుతుంది. అట్టి వేణువు నీ పెదాలకు తగిలి, నీ అధరామ్యతమును 
గోలి, మధురమైన నాదమును సృష్టించి ధన్యమైంది. ఆ వేణువుకు 
కలిగిన అద్యష్టమును మాకు కూడా ప్రసాదించి, మాకు నీ 
అధరామ్యతపానమును అందివ్వవా! కృష్ణా! 


పగలంతా నీవు గోవులను మేపుతూ అడవిలో ఉంటావు. నిన్ను 
తలచుకుంటూ, నీవు ఏమి చేస్తుంటావో అని ఆలోచిస్తూ నీమీద 
విరహంతో పగలంతా గడుపుతాము. సాయంత్రం నీవు గోవులను 
తోలుకొని వ్రజమునకు వచ్చినపుడు, నిన్ను కళ్లారా చూచుకుంటూ 


31 


య్య అయ 


ము. రెప్పపాటు కాలం కూడా వ్యధా 
యూ కనురెప్పలను కొట్టుకునేటట్టు చేసి ఆ 


కూడా, నీ కోసరం అర్థరాత్రి అని కూడా చూడకుండా పరుగు 


మా eae ఈ ౯ 


ఈ పకారంగా ఒంటరిగా వదిలివెళతారా! 


మాటలు వింటుంటే, మనోహరమెన 
a_ ౧... 
టి చూపులు మా మీద పసరిస్తుంటే, 


32 


దశముగ్కుంధిము(లల౦డివి భాగము) 


సుకుమారమైన పాదపద్మములను, కర్మశములైన మా హృదయముల 
మీద ఉంచు. మాకు జీవితాన్ని పసాదించు. మమ్ములను ఉద్ధరించు. 
మా మనసులలో ఉన్న బాధలను తొలగించు.” అని గోపికలు కృష్ణుని 
దర్శనం కోసరం రకరకాలుగా పరితపిస్తున్నారు.” అని శుకమహర్షి 
పరీక్షిత్‌ మహారాజుకు గోపికా గీతికలను వినిపించాడు. 


దశమస్కంధము ముప్పది ఒకటవ అధ్యాయము సంపూర్ణము 
రుం తత్సత్‌ ఓం తత్యత్‌ ఓం తత్సత్‌ 


ముప్పది రెండవ అధ్యాయము 


“ఓ పరీక్షిత్‌ మహారాజా! ఈ ప్రకారంగా గోపికలు కృష్ణుని 
వెదుక్కుంటూ వనమంతా తిరుగుతూ శోకిస్తున్నారు. ఇంతలో కృష్ణుడు 
పీతాంబరధారియై, చేతిలో మురళితో, తలమీద నెమలిపింఛముతో, 
పెదాల మీద చిరునవ్వుతో, గోపికల ముందు ప్రత్యక్షం అయ్యాడు. 


కృష్ణుడు తమ కళ్లెదుట కనపడగానే గోపికలకు కళ్లవెంట 
ఆనందాశువులు జలా జలా రాలాయి. పోయిన ప్రాణాలు తిరిగి 
వచ్చినట్టయింది. అప్పటి వరకూ స్తబ్దుగా ఉన్న గోపికలలో ఒక్కసారిగా 
చైతన్యం వచ్చింది. అందరూ ఒకేసారి దిగ్గున లేచారు. కృష్ణుడి వంకకు 
పరుగెట్టారు. 


33 


యయ DU 


కత తిప్పింది. నిన్ను కొడతా అత వేలు ఆడించింది. 


ఆ గోపికలలో కృష్ణుని ఎడల ప్రేమ, భక్తి రెండూ కలిసిపోయి 


కృష్ణుని ఎంతసేపు సేవించినా వారికి తనివితీరడం లేదు. అలాగే 


తృప్తి SEO లక త కళ్లుమూ సుకొని తాను కృష్ణుని తన 

బాహువులలో గట్టిగా బంధించినట్టు ఆనందంపొందుతూ ఉంది. అప్పటి 
కృష్ణుని మీద విరహతాపంతో వేగిపోయిన ఆ గోపికలు 

క్కసారిగా కృష్ణుడు తమ కళ్లము 


దు నిలువగానే, వారి విరహం 


అంతా గాలిలో కలిసిపోయింది. 


తమ కళ్లనిండా ఆనందాన్ని ము 
కన్నార్హకుండా చూస్తున 5 కృష్ణు మధ్య 
చంద్రుడిలా శోభిల్లాడు. తాను బకడే అయినా, అందరిముందు 
కొ ముడు నిలబడి ఉన్నట్టు భ్రమకలిగించాడు. అందరి చేతులు 
పట్టుకొని చంద్రుడు చల్లని వెన్నెల ప్రసరిస్తుంటే, సుగంధ భరితమైన 
ల్ల వాయువులు వీస్తుంటే, ఆతన తీరంలో ఇసుక తిన్నెల 
మీద విహరిస్తున్నాడు. 


234 


దశముగ్కుంధిము(లల౦డివి భాగము) 


కృష్ణదర్శనము కలగగానే గోపికలలో ఉన్న మానసిక వేదనలు 
తొలగి పోయాయి. వారి మనసులు ఆనందంతో ఓఉలలాడాయి. కృష్ణుడు 
కూర్చోడానికి ఇసుక తిన్నెల మీద తాము వేసుకున్న వల్లెవాటులను 
(పమిటెలను తీసి పరిచారు. కృష్ణుడు వారు పరిచిన వస్త్రముల మీద 
కూర్చోగానే గోపికలు కూడా ఆయనచుట్టు గుండ్రంగా కూర్చున్నారు. 
గోపికల సభలో కృష్ణుడు పూజింపబడుతున్నాడు. 


ఒకతె కృష్ణుని చేతులను తనతొడల మీద పెట్టుకుంది. మరొక 
గోపిక కృష్ణుని పాదములు తన ఒడిలో పెట్టుకొని పిసుకుతూ ఉంది. 
కృష్ణుడు హటాత్తుగా కనపడకపోవడంతో ఆ గోపికలు అందరూ కృష్ణుని 
మీద ప్రణయ కోపం చూపించసాగారు. 


“క్యష్ణా! మానవుల్లో మూడు రకాలు ఉన్నారు. కొంత మంది 
మానవులు తమను సేవించే వారి వెంట తిరుగుతుంటారు. తనకు 
సేవలు చేసే వారికి తాము కూడా సేవలు చేస్తారు. ఇంక రెండవ 
జాతిమానవులు, దీనికి విరుద్ధంగా ఉంటారు. ఎదుటి వాడు తమను 
సేవించకపోయినా, వారు తమ సేవలను అందరికీ అందిస్తుంటారు. 
వారికి సేవాభావమే పరమార్థము. ఇంక మూడవ జాతి మానవులు 
ఉన్నారు. వారు తమను సేవించిన సేవింకపోయినా పట్టించుకోరు. 
ఎవరికీ తమ సేవలు అందించరు. కేవలం తమ స్వార్ధమే 
చూసుకుంటారు. వరిలో ఎవరు ఉత్తములో చెప్పగలవా? అని 
అడిగారు. 


35 


య్య యయ 


(ఈ సందర్భంలో పోతనగారి పద్యం చదవండి. 
కొలిచిన గొలుతురు కొందు 
గొలుతురు దము గొలువకున్న 
గొలిచినను గొలువకున్నను 
గొలువరు మరికొంద టేలమి గోపకుమ 


గొందటు పతులం 


గోపికల ప్రశ్నకు కృష్ణుడు ఇలా సమాధానం చెప్పాడు. 

ము ఎదుటి వారికి సేవచేస్తే, వారు కూడా తమకు 
సేవచేస్తారనే ప్రత్యుపకారవాంఛతో చేసే సేవ స్వార్ధపూరితమైన సేవ. 
అటువంటి వారు తమకు తాము సాయం చేసుకుంటారే తప్ప ఎదుటి 


వారికి సాయం చేయరు. అటువంటి సేవ ధర్మబద్ధము కాదు. 


“నోపికలారా! తాము 


కొందరు పుత్రులు, పుత్రికలు ఉంటారు. వారికి తమ 
తల్లితండ్రులంటే ఇష్టంఉండదు. వార్థక్యంలో తమ తల్లితం డ్రులను 
నిర్లక్ష్యం చేసారు. కాని అటువంటి వారి పట్లకూడా వారి తల్లితండ్రులు 
ప్రేమ,ఆప్యాయత చూపిస్తారు. వారి క్షేమం కోసరం తల్లడిల్లిపోతుంటారు. 
ఇటువంటి సేవనే ని నిస్వార్థసువ అ అంటారు. ఇది ధర్మబద్ధమైన సేవ. 


వీరి సంగతి అటుంచితే, మరి కొందరు ఉన్నారు. వీరు 


సేవించినా వారి మొహం కూడా చూ 


బక పేదవాడికి కొంత ధనం లభించింది. లభించిన ధనము 
వెంటనే పోయింది. అప్పుడు ఆ పేదవాడు పోం 


236 


దశముగ్కుంధిము(లల౦డివి భాగము) 


వెంపర్ణాడతాడు. ఆకలి దప్పిక మర్చిపోయి పోయిన ధనం కోసరం 
పరితపిస్తుంటాడు. అదే మాదిరి, నేను కూడా నా గురించి పరితపించే 
సాధకులకు ఓ పట్టాన దర్శనం ఇవ్వను. మీకు కూడా అంతే. 
మీరందరూ నా కోసరం మ్‌ భర్తలను, సంతానమును, అత్తమామలను, 
మీ గ్యృహములను వదిలిపెట్టి వచ్చారు. నేను ఎల్లప్పుడూ మీ ఎదుటనే 
ఉంటే మీకు నా యందు ఆసక్తి ఉండదు. అందుకే వెళ్లిపోయాను. 
నేను మీకు కనపడకుండా మీ వెంటనే ఉండి మీరు నా గురించి 
అనుకున్న మాటలన్నీ విన్నాను. మీరు నా గురించి పడే ఆవేదన 
గుర్తించాను. 


నేను ఎల్లప్పుడూ మీ వాడనే. కాబట్టి మీరు నా మీద 
అలుకపూన పనిలేదు. మీకు నాకు మధ్య ఉన్నది పరిశుద్ధమైన ప్రేమ. 
దానిలో తుఛ్చమైన కామమునకు తావు లేదు. ఎవరికీ వీలు 
కానటువంటి సంసారబంధములను మీరు ఛేదించుకొని నా వద్దకు 
వచ్చారు. మీరు చేసిన ఈ త్యాగమునకు నేను మీకు ఏమి 
ప్రత్యుపకారము చేయగలను. అందుకని మీకు, మీమనసులకు ఏది 
ఇష్టం అయితే అది చేసి మీకు ఆనందం కలుగజేస్తాను.” అని అన్నాడు 
కృష్ణుడు. 

శ్రీమద్భాగవతము 


దశమస్కంధము ముప్పది రండవ అధ్యాయము సంపూర్ణము 
రుం తత్షత్‌ ఓం తత్షత్‌ ఓం తత్షత్‌ 


37 


ఆయం లక్ష. అయ 


తరువాత కృష్ణుడు గోపికలతో | గోప; జంంతలతి 5 hn et 
తు క ప్రదర్శి ఫటల తాను అనేక పం ల పాతు. 
ఇద్దరు గోపకాంతల. మధ్య ఒకడుగా ఉన్నాడు. ప్రతి గోపకాంత గ్‌ కా 


రాసక్రీడలు సలిపాడు. కృష్ణుడు తన 


తాను ఉన్నట్టు భ్రమకలిగించాడు. ఆ కారణంగా ప్రతి గోపికా, 


38 


దశముగ్కుంధిము(లల౦డివి భాగము) 


ఈ రాసలీలను చూడటానికి ఆకాశంలో దేవతాగణములు 
బారులుతీరారు. దేవ దుందుభులు మోగించారు. పూలవాన 
కురిపించారు. గంధర్వులు తమ భార్యలతో కూడి శ్రీకృష్ణుని లీలలను 
గానం చేస్తున్నారు. ఆ రాసలీలలో పాల్గొన్న గోపికల, గోపకాంతల కాలి 
అందియలు, చేతులకు ధరించిన గాజులు, మెడలో వేసుకున్న 
ఆభరణములు గలగలమంటూ మధురంగా ధ్వనిచేయసాగాయి. 
బంగారంతో చేసిన హారం మధ్యలో పొదిగిన నీలమణిలాగా, 
గోపకాంతల మధ్యలో కృష్ణుడు ప్రకాశిస్తున్నాడు. 


గోప కాంతలు, గోపికలు న్యత్యం చేస్తున్నారు. చేతులు కాళ్లు 
ఆడిస్తున్నారు. నవ్వుతున్నారు. తుళ్లుతున్నారు. కళ్లు తిప్పుతున్నారు. అనేక 
రకములైన న్యత్యభంగిమలను ప్రదర్శిస్తున్నారు. వాని నడుములు 
ఆడుతున్నాయి. పైటలుచెదిరిపోతున్నాయి. చెవికి పెట్టుకున్న లోలాకులు 
ఊగుతున్నాయి. వారి ముఖములు చెమటతో తడిసిపోయాయి. వారు 
ముడివేసుకున్న జుట్టు చెదిరిపోయింది. 


కాని వారికి ఇవేమీ తెలియడం లేదు. క్యష్ణలీలలను గానం 
చేస్తూ మైమరచిపోయారు. ఆకాశంలో మెరుపులలాగా మెరుస్తున్నారు. 
రకరకాలైన రాగములతో క్యృష్ణరీతికలను ఆలాపిస్తున్నారు. తాము నృత్యం 
చేస్తూ, కృష్ణుని తాకుతూ, ఆ స్పర్శకు పులకించి పోతూ 
నానావిధములైన న్యత్య భంగిమలు ప్రదర్శిస్తున్నారు. గొంతెత్తి 
పాడుతున్నారు. ఆ ప్రశాంత వాతావరణంలో, నిశ్శబ్ద నిశీధిలో, వారి 
గొంతుకలు నలుదిక్కులా ప్రతిధ్వనిస్తున్నాయి. వారి గాత్రశారభము 


బహ్మాండమంతా వ్యాపించింది. 


39 


SD 


గానామ్యతమును తాగిన కృష్ణుడు “ “ఆహా! టిహో! nas 
అని ప్రశంసిస్తున్నాడు. మరొక గోపిక అదే రాగమును తాళము మారి 
రి క్ర, టో? ప్రశంసించాడు. ఒక గోపిక 


యముమ్మని నాదం చేస్తూ 


వారి చుట్టు చేరిన భ్రమరములు 
సంగీతం వినిపిస్తుంటే ఆ సంగీతానికి అనుగుణంగా గోపికలు న్యత్యం 
చేస్తున్నారు. చిన్ని బాలుడు తనను తాను అద్దములో చూచ 
ప్రతిబింబముత కట్టు, కృష్ణుడు కూడా ప్రతి గోపికలో 
ఆత్మస్వరూపంగా ఉన్న తనను తాను చూచుకుంటూ ఆగోపికలతో 
ఆడుతూ పాడుతూ ఆలింగనము చేసుకుంటూ కరచాలనము చేస్తూ 


వ్వుతూ, నవ్విస్తూ వారితో ఆ బృ్యందావనములో విహరిస్తున్నాడు. 


కొని ఆ 


40 


దశముగ్కుంధిము(లల౦డివి భాగము) 


ఓ పరీక్షిత్‌ మహారాజా! కృష్ణుడు తమను అంగాంగము 
తాకుతూ ఉంటే ఆ ఆనందములో గోపికల అవయవములు తమతమ 
పట్టు తప్పాయి. వారు ఇష్టంవచ్చినట్టు ఆడుతుంటే వారి జుట్టు ముడులు 
వీడిపోయాయి. వారి వస్రములుజారిపోతున్నాయి. ఆ తన్మయత్వంలో 
వారు ఇవేమీ పట్టించుకోవడంలేదు. 


కృష్ణుడు గోపికలు ఆడుతున్న ఈ రాసలీల చూచి ఆకాశంలో 
ఉన్న దేవతలు కూడా మన్మధపరవశులయ్యారు. శ్రీకృష్ణుడు తాను 
ఒక్కడే అయినప్పటికినీ, తన మాయాశక్తితో, అక్కడ ఎంత మంది 
గోపికలు, గోపకాంతలు ఉన్నారో, తాను కూడా అంతమంది అయిపోయి, 


వారితో విహరిస్తున్నాడు. 


తనతో సాగిస్తున్న రతివిహారంలో గోపికల ముఖములు 
చెమటతో తడిసిపోగా, కృష్ణుడు ఆప్కాయంగా వారి ముఖములను 
తుడుస్తున్నాడు. కృష్ణుని చేతులు తమ చెక్కిళ్ల మీద పడగానే, 
ఆగోపికలు పరమానందము పొందారు. వారి మనసులో కృష్ణుని తమ 


యమునా తీరంలో ఆడిపాడి అలసిపోయిన గోపికలు, 
గోపకాంతలు, తమ చెంత ఉన్న కృష్ణుడితో కలిసి యమునానటి 
జలములలో ప్రవేశించి జలక్రీడలు ఆడసాగారు. గోపికలు కృష్ణుని 
చుట్టు చేరి ఆయన మీద నీళ్లు చల్లుతున్నారు. కృష్ణుడు కూడా వారిని 
ప్రేమతో చూస్తూ తాను కూడా వారి మీద జలమును చిమ్ముతున్నాడు. 
వనములో ఉన్న సుగంధపుష్టముల మీది నుండి వచ్చే 
పరిమళమును ఆస్వాదిస్తూ గోపికలు కృష్ణుని తో కూడి 


41 


యయ యల 


జలకాలాడుతున్నారు. ఆ శరత్మాలములో పసరించే చందకిరణముల 
కాంతిని సేవిస్తున్నారు.” అని శుక మహర్షి పరీక్షిత్‌ మహారాజుకు 


దుష్టరక్షణ శిష్టరక్షణ కొరకు ఈ భూమి మీద అవతరించాడు గదా! 
ధర్మాని కాపాడేవాడు, ధర్మాన్ని తాను ఆచరించి, ఇతరులకు 
మార్గదర్శకం కావలసిన వాడు, ఈ విధంగా పరస్త్రీలయిన గోపికలను, 
గోప కాంతలను ఆలించనం చేసుకోవడం, వారితో ఆడడం, పాడడం, 
కీడించడం మొదలగు అధర్మకార్యములను ఎలా చేయగలిగాడు? 
కృష్ణుడు పరమాత్మ అవతారము. ఆయనకు కోరికలు కానీ, 
కోరుకోవలసినవి కానీ ఏమీలేవు కదా! ఆయనకు అనుభవించ 
వలసినవి ఏమీ లేవు కదా! మరి అటువంటి కృష్ణుడు ఈ విధంగా 
లోకము నిందించే పనులుఎలా చేయగలిగాడు? మాకు ఈ 
హములను తీరండి.” అని అడిగాడు. 


మత్తకోకిల: 

ధర్మకర్తయు ధర్మభర్తయు ధర్మమూర్తియు నైన న 
తృర్ముడు ధర్మ శిక్షయు ధర్మరక్షయు జేయగా 
నర్మిలిన్‌ ధరమీద బుట్టి పరాంగనాజనసంగ మే 
ను దలంచి చేసి నుదాత్తమానస చెప్పువ 


42 


దశముగ్కుంధిము(లల౦డివి భాగము) 


(ధర్మమును ఆచరించే వాడు, ధర్మమునకు అధిపతి అయిన 
వాడు, ధర్మమే తన స్వరూపముగా కలవాడు, ఎల్లప్పుడూ సత్కర్మలు 
ఆచరించేవాడు అయిన కృష్ణుడు, అధర్మమును అణచివేసి, ధర్మమును 
రక్షించుట కొరకు భూమి మీద అవతరించిన కృష్ణుడు, ఇతరుల 
భార్యలతోనూ, ఇతర గోపికలతోనూ ఆడటం, పాడటం, క్రీడించడం ఏ 
పాటి ధర్మము అంటూ చేసాడు. కొంచెం మాకు చెప్పండి. అని మెత్త 
మెత్తగా చురక అంటించినట్టు మనందరి పక్షాన అడిగాడు పరీక్షిత్తు.) 


అప్పుడు శుక మహర్షి ఈ విధంగా సమాధానం చెప్పాడు. 


“అగ్నిలో ఏమి వేసినా కాలి పోతుంది. అగ్ని సర్వభక్షకుడు. కాని 
అగ్ని పవిత్రుడు. అలాగే కృష్ణుడు పరమాత్మ స్వరూపుడు. స్వయం 
ప్రకాశకుడు. ఆయన ధర్మమును తప్పినట్టు మనకు కనిపించినా, అది 
ఆయన పట్ల దోషము కాదు. ఎందుకంటే ఆయన ఈ పనులన్నీ 
నిర్వికారంగా చేసాడు. గోపికల పట్ల కోరికతో, కామంతో చేయలేదు. 
కాబట్టి ఆ కర్మఫలము ఆయనకు అంటదు. 


మానవులు అంతటి నిర్వికారులు కారు. కృష్ణుడు చేసాడు 
కాబట్టి మేము అలాగే చేస్తాము అనడం తప్పు. పరస్త్రీలను మనసులో 
కూడా చెడుగా ఊహించడం తప్పు, దోషము, పాపము. 
పాలసముద్రములో నుండి హాలాహలముపుట్టింది. దానిని ఈశ్వరుడు 
తాగాడు. తన కంఠములో నిలుపుకున్నాడు. మరి అటువంటి పని 
సామాన్య మానవుడు చేయగలడా! కాబట్టి కొన్ని పనులు భగవంతుడు 
మాత్రమే చేయగలడు. వారిని అనుకరించడం మానవులకు మంచిది 


43 


ఆయం లజ్రి.ఎయిలియంయి 


కొందరు మానవులు సత్యవాక్కుకు కట్టుబడి ఉంటార 
ంకాడరు. అటువంటి 
ముడు చేసాడు కదా అని 


౦. సుత్యం 


పలకడానికి ఎన్ని కష్టనష్టములు కలిగినా వెన 


ఈ లోకంలో అహంకారము లేని వారు, ఏ పని అయినా 
ుర్భతతో నిర్వహించే వారు, లోక హితము కోరి ఏ ధర్మాన్ని 
ఆ. సంతత అదే ధర్మాన్ని తు కూడా ఆచరించాలి. ఎందుకంటే 
అటువంటి వారు ఆచరించే ధర్మములో ఎట సా 
ఉండదు. అటువంటి వారు ఏదో ఒక సమయమున ధర్మము తప్పి 
నరము ఆచరించినా, దానివలన ఎటువంటి అనర్థము కలుగదు. 


అ 


వలన ఆయనకు పాపము గానీ, పుణ్యము గానీ సంకమించదు. 


వి 5ందుతున్నారో, ఏ రు భగవానుని ప్రభావముచుత క యోగులు నమస్త 
ధనముల నుండి విడివడుతున్నారో, అటువంటి యోగులు 


తనకు అవసరం క ధర్మస్తాపన కొరకు తనకు తానుగా 


థి 


దశముగ్కుంధిము(లల౦డివి భాగము) 


అవతరించిన కృష్ణునికి కరబందనములు ఎలా కలుగుతాయి? 


ఓ పరీక్షిత్‌ మహారాజా! పరమా 
విష్ణుస్వరూపుడు. విష్ణువు అనగా సర్వవ్యాపి. అందరిలో 
స్పరూపుడుగా వెలుగుతున్నాడు. ఆ విష్ణువే కృష్ణుడు. ఆ కృష్ణుడు ఇటు 
గోపికలు, గోపకాంతలలోనూ, వారి భర్తలలోనూ, అంతర్యామిగా 


ఉన్నాడు. అంటే తన ఆత్మతో తానే కీడిస్తున్నాడు. సామాన్య మానవులకు 


త్మ అనగా ఎవరు? సాక్షాత్తు 


కృష్ణుని శరీరం వేరు, గోపికల శరీరాలు వేరు అని కనిపిస్తున్నాయి. కాని 
వారిలో ఉన్న శుద్ధచైతన్యము అంతా ఒక్కటే. అన్నిటా తానే అయి 
వెలుగుతూ ఉంది. ఆ శుద్ధసత్వగుణ చైతన్యము అందరిలోనూ ఉంది. 
మానవులు చేసే పనులను బట్టి ఆ చైతన్యము రజోగుణము, 
తమోగుణముతో మలినపడుతూ గువులు 
కృష్ణుడు, వేరు గోపికలు, గోపకాంతలు వేరు అని భేదభావమును 
పొంది కృష్ణుడు తప్పుచేసాడు, అధర్మము చేసాడు అని అనుకుంటూ 
ఉంటారు. అందరిలో తానే ఉన్నాడు అని లోకానికి చాటి చెప్పడానికే 


ఉంది. అందుకనే మా 


ఆత 
నిర్దుణత్వంగా అర్థం చేసుకోవాలే గానీ, కామకీడగా కాదు. ఇదంతా 
కృష్ణమాయ అనుకుంటే భగవంతుని మీద భక్తి పెరుగుతుంది. అలా 
కాకుండా కామద్యష్టితో చూస్తే, తాను కూడా అటువంటి పనులను 
చేసి కష్టాలపాలవుతాడు మానవుడు. 


నీకు ఇంకొక రహస్యము కూడా చెబుతాను విను. 
యమునా తీరంలో పతి గోపిక పక్కన ఒక కృష్ణుడు ఎలా 
కనిపించాడో, అలాగే ఆ గోపికల, గోప కాంతలు కూడా తమ తమ 


45 


ఆయం లడ్రి.ఎయిలియంయి 


భర్తల పక్కన, వారి సంతానము పక్కన, అత్త మామల పక్కన ఉన్నారు. 
భావించారు కాబట్ట వారికి కృష్ణుని పట్ల ఎటువంటి దోషభావము లేదు. 


ఇంతలో తెల్లవారుజాము అయింది. గోపికలు, గోపకాంతలు 
కృష్ణుని విడిచి తమ తమగ్యహములకు వెళ్లిపోయారు. కృష్ణుడు కూడా 
తన ఇంటికి వెళ్లాడు. 


ఓ పరీక్షిత్‌ మహారాజా! పైన చెప్పబడిన రాసలీలలను శద్ధతో 
గురువు ముఖతా అధ్యయనం చేసి, అందులో ఉన్న అంతరార్హమును 
గ్రహిస్తే, వారిలో ఉన్న తుఛ్చమైన కామ కోరికలు నశిస్తాయి. వారు 
పరమాత్మ అనుగ్రహం పొందుతారు.” అని శుక మహర్షి పరీక్షిత్‌ 
మహారాజుకు శ్రీకృష్ణుని రాసలీలలను వివరించాడు. 


దశమస్కంధము ముప్పదిమూడవ అధ్యాయము సంపూ 
ఓం తత్సత్‌ ఓంతత్సత్‌ ఓం తళ్లత్‌ 


46 


దశముగ్కుంధిము(లల౦డివి భాగము) 


శ్రీమద్భాగవతము 
దశమస్కంధము 
ముప్పదినాలుగవ అధ్యాయము 


శుక మహర్షి పరీక్షిత్‌ మహారాజుతో ఈ విధంగా 

“ఓ పరీక్షిత్‌ మహారాజా! ఒక రోజు నందవ్రజములో 
శివపూజలు జరుగుతున్నాయి. నందుడు, గోపకులు కలిసి ఎద్దుల 
బండ్లు కట్టారు. ఆ బండ్ల మీద అందరూ అంబికా వనము అనే 
వనమునకు వెళ్లారు. అందరూ సరస్వతీ నదిలో స్నానం చేసారు. 
సదాశివుని, అంబికా దేవిని పుష్టములతో పూజించారు. నివేదనలు 
సమర్చ్హించారు. బ్రాహ్మణులకు గోవులను, బంగారమును, వస్త్రములను 
దానంగా ఇచ్చారు. అందరికీ షడ్రసోపేతమైన భోజనములు వడ్డించారు. 
వ్రతం చేసే వాళ్లు మాత్రం కేవలం నీరు ఆహారంగా తీసుకున్నారు. ఆ 
గడిపారు. 


రాతి అంతా సరస్వతీ నదీ తీరంలో 


ఆ రోజు అర్ధరాత్రి అవుతుండగా ఒక భయంకరమైన పాము 
అక్కడికి వచ్చింది. దానికి ఆకలిగాఉంది. ఆహారము ఎక్కడా 
దొరకలేదు. నేల మీద పడుకొని ఉన్న నందరాజు కనిపించాడు. 
ఆయనను పట్టుకుంది ఆ పాము. నందరాజు భయంతో కేకలు వేసాడు. 
“కృష్ణా! రామా! రండి. నన్ను పాము పట్టుకుంది. రక్షించండి.” అని 


ఆ కేకలు విన్న గోపకులు పరుగు పరుగున అక్కడకు వచ్చారు. 
జంతువులు రాకుండా వేసుకున్న నెగడు లో నుండి మండుతున్న 


47 


pu DSU 


కట్టెలను తీసుకొని ఆ పామును కొట్టసాగారు. ఎంత కొట్టినా ఆ పాము 

నందుని విడిచిపెట్టలేదు. అసలు విషయం తెలిసిన కృష్ణుడు మ 
జ వముతో తాకాడు. వెంటనే ఆ 

పాము తన సర్దరూపము వదిలిపెట్టి వడాకరుకేత మారి పోయింది. 


కృష్ణుడికి నమస్కరించి ఈ విధంగా పలికాడు ఆ విద్యాధరుడు. 


అందగాడిని. గడ్డాలు మీసాలు పెరిగి వ. నా ఉన్న ఆ ఆ బుషులను 
చూచి నేను వారిని పరిహాసం చేనాను. స 
పాముగా బతకమని శపించారు. ఇప్పుడు నీవా 


నామము జపించ గానే మానవులు re సత్య అవుతుంటారు. 
అటువంటిది నీ పాదస్పర్శతోనే నేను పవిత్రుడను అయ్యాను అనడంలో 
ఆశ్చర్యం ఏముంది! నాకు ఆ బుషులు మహోపకారం చేసారు. 
లేకపోతే నాకు నీ పాదములను తాకే అదృష్టం కలగదు కదా! తమరు 
నా మీద దయయుంది నా లోకమునకు పోవుటకు అనుమతి 
ఇవ్వండి.” అని ప్రార్ధించాడు. కృష్ణుడు చిరు నవ్ర.¢é 

తలూపాడు. ఏద్యా ధరుడు తన లోకానికి వెళ్లిపోయాడు. 


ము నుండి బయట పడ్డందుకు గోపకులు 


అందరూ సంతోషించారు. వజవాసులందరూ ఆ అంబికా వనములో 


48 


దశముగ్కుంధిము(లల౦డివి భాగము) 


మూడు రోజులు ఉండి పూజలు చేసి, తిరిగి నందవజమునకు 
చేరుకున్నారు. 


తరువాత బక రోజు రాత్రి కృష్ణుడు, బలరాముడు యమునా 
నటి తీరంలో వన విహారం చేస్తున్నారు. వారిని వ్రజములో ఉన్న 
గోపికలు కూడా అక్కడకు వచ్చారు. అందరూ కృష్ణుని మహిమలను 
గానం చేస్తూ విహరిస్తున్నారు. కృష్ణుడు, బలరాముడు కూడా వారితో 
గొంతు కలిపిపాడుతున్నారు. కృష్ణుడు, బలరాముడు పాడటం చూచి 
గోపికలు పరవశించిపోయారు. వారు కూడా బళ్లు తెలియకుండా 
న్యత్యగానాలతో వినోదిస్తున్నారు. 


ఆ సమయంలో శంఖచూడుడు అనే యక్షుడు అక్కడకు 
వచ్చాడు. ఆ శంఖచూడుని తలలో ఒకమణి ఉంది. తన శిఖలో మణి 
ఉందని, తనను ఎవరూ ఎదిరించే వాడు లేడని వాడికి గర్వం 
ఎక్కువ. వీడి రాకను బలరాముడు, కృష్ణుడు చూచారు కానీ, వీడు 
ఏం చేస్తాడో చూద్దాం అని గమనిస్తున్నారు. ఆ యక్షుడు 
రామకృష్ణులను చూచి ఏ మాత్రం భయపడకుండా, వారి ఎదురుగానే 
గోపికలను పట్టుకొని దూరంగా తీసుకొని పోయాడు. యక్షుని చేత 
పట్టుబడ్డ గోపికలు పెద్దగా ఏడుస్తున్నారు. కాపాడమని బిగ్గరగా కేకలు 


వేస్తున్నారు. 


అది చూచిన బలరామ కృష్ణులు ఆ యక్షుని వెంబడించారు. 
“భయపడకండి. మేమున్నాము మిమ్ములను రక్షిస్తాము” అని అరుస్తూ 
కృష్ణుడు ఆ యక్షుడు పోయిన దిక్కుకు పరుగెట్టాడు. బలరాముడు 
మాత్రం మిగిలిన స్త్రీలకు రక్షణగా అక్కడే ఉండిపోయాడు. 


49 


ర్రయయ్య యయ 


శ చూడుడు టై. జ Mes ఆజం Ph తప్పుకు కృష్ణుడి 
క్ష 3మికలను, మణిని తీసుకొని 
బలరాముడు ఉన్నచోటికి వచ్చాడు. ఆ మణిని తన అన్నగారైన 
కు.” అని శుక మహర్షి పరీక్షిత్‌ మహారాజుకు, 


సుదర్శన, శంఖచూడుల వృత్తాంతమును వివరించాడు. 


బలరామునికి ఇచ్చాం 


ag 


) నాలుగవ అధ్యాయమ 


టెం తతత్‌ టెం తత్లత్‌ రుం తత్సత్‌ 


౧ 


ఉసారు! ఆ టన అయిన 


నోట చేరి ఇలా తమ విరహాన్ని ఒకరితో 


మీద విరహ పతే తల నీ 
గోపికలు అందరూ జక + 


50 


దశముగ్కుంధిము(లల౦డివి భాగము) 


ఒకరు పంచుకుంటున్నారు. వారిలో ఒకగోపిక ఇలా అంది. 


“కు గోపికలారా! కృష్ణుడు వేణువును ఊదుతుంటే ఆ 
మధురమంజుల గానమును విని ఏ స్త్రీ ఊరుకుంటుంది చెప్పు పరుగు 
పరుగున కృష్ణుని ముందు వాలిపోదూ! అటువంటిది మనం అంతా 
కృష్ణుని మీది విరహమును ఎలా సహిస్తున్మామో అర్థం కావడం లేదే!” 


అని నిట్లూరింది. 
బు 


“అది సరే! మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే...ఆ 
కృష్ణుని నవ్వుచూచావు. అచ్చు ముత్కాలహారం మెరిసిపోతున్నట్టు 
ఉంటుందే! కృష్ణుడు తన పెదాల మీద మురళిని ఆనించి వాయిస్తుంటే, 
బక్క మనుషులే కాదు, ఆవులు, ఎద్దులు, ఆవు దూడలు, దూరం 
నుండి ఆ మురళీరవమును విని, మోరలెత్తి, ఎలా వింటున్నాయో 
చూడు! అవి గడ్డి తినడం కూడా మరిచిపోయి, నోటిలో ఉన్న గడ్డి 


నోటిలో ఉండగా, ఎలా కృష్ణుని వేణుగానం వింటున్నాయో కదా! అసలు 
అవి పశువుల మాదిరి లేవు. ఎవరో చిత్రకారుడు గీచిన బొమ్మల్లా 
కదలకమెదలక కృష్ణుని మురళిగానమును వింటున్నాయి.” అని 
ఆశ్చర్యపోయింది మరొక గోపిక. 


“ఇదేం చూచావు. కృష్ణుడు ఆవులను, ఆవు దూడలను 
పిలవడానికి అరవడట. కేవలం వేణువు వాయిస్తాడట. అంటే ఆ 
వేణుగానము విని ఆ ధేనువులు కృష్ణుని వద్దకు పరుగు పరుగున 
వస్తాయట. అంతే కాదు. యమునా నటి తీరంలో నిలబడి కృష్ణుడు 
వేణువు ఊదుతుంటే, యమునా నటి తరంగాలు కృష్ణుని 


మురళిగానమును విని ఎలా ఎగిరెగిరి పడుతున్నాయో చూడు!” అని 


51 


యయ DU 


వేణువు ఊదుతూ es పేరుపేరునా పిలుస్తుంటే, ఆ పిలుపులు 
క్షములు, తీగలు, మొక్కలు కూడా పులకించి 
చూడండే!” అని 


మురిసి పోయి, ఆ ee ఈద 


పక్షులు, ఈదడం, త. మాని, Sees 
మూడండే!” అంది మరొక వనిత. 


ఎక్కి బండలమీద కూర్చుని మనోహర 


తన భావకవితను వినిపించింది మరొక కర్మ 


52 


దశముగ్కుంధిము(లల౦డివిు భాగము) 


“ఇవన్నీ ఒకటైతే మరొక విచిత్రం కూడా జరుగుతూ ఉంది. 
కృష్ణుని వేణుగానామ్యతమును విన్న దేవతా గణములు, ఇంద్రుడు 
మొదలగు లోక పాలకులు, తాము స్వయంగా స్వరజ్ఞానము 
కలవారయ్యును, కృష్ణుని వేణుగానానికి పరవశించి పోయి, తలలు 
వంచుకొని తదేకంగా కృష్ణుని గానామ్యతాన్ని ఆస్వాదిస్తున్నారు. 
తున్నారు.” అంది మరొక వనిత. 


పరవశించి = 


“అది కాదే! కృష్ణుడు ఆవుల వెంట మురళి ఊదుతూ మెల్లిగా 
ఏనుగు నడిచినట్టు నడుస్తుంటే, వెనుక నుండి చూచిన వారు, ఆ 
మనోహరాకారుడి ముద్ధమోహన గానమును విని ఒంటిమీది బట్టలు 
జారిపోయేది కూడా తెలియకుండా అలాగే నిలబడి పోతున్నారు.” అంది 
మరొక గొల్లభామ. 


“ఆ సమయంలో కృష్ణుడు పక్కనే ఉన్న గోపబాలుని బుజం 
మీద చెయ్యి ఆనించి వయ్యారంగా నిలబడి వేణువు ఊదుతున్నప్పుడు 
చూడాలి అబ్బ! కృష్ణుడు ఎంత అందంగా ఉంటాడో! ఆ మోహానాకారుడి 
మురళీరవమును విన్న లేళ్లు మన మాదిరే తమ వారందరినీ వదిలిపెట్టి 
కృష్ణుని చుట్టు చేరి, వేణుగానాన్ని ఆస్వాదిస్తు అక్కడి నుండి కదలడం 
లేదు! అవి కూడా మన మాదిరే ఎంతటి అద్యష్టాన్ని చేసుకున్నాయో!” 
అంది మరొక గోపకాంత. 


“నువ్వు మరీనూ! ఆవులు, దూడలు,పక్షులు, లేళ్ళు, కొండలు, 
మేఘములు, నదులు వీటి గురించే చెప్పావు. కృష్ణుడు వేణువు 
ఊదుతుంటే, గాలి కూడా మెల్లి మెల్లిగా వీస్తూ, వేణువు ఊదే కృష్ణునికి, 
వినే పశుపక్ష్యాదులకు ఆహ్లాదాన్ని ఆనందాన్నికలుగ చేస్తూ ఉంది. 


53 


యయ DU 
పంచభూతములు క్యృష్ణగ నికి స్పందించడం చూచి, దేవతలు, 
గంధర్వులు కూడా తామూ గొంతు కలిపి పాడుతున్నారు. 
ఆడుతున్నారు.” అంది మరొక వనిత భావోద్వేగంతో. 


“అవునే! గోవులు ఇంటికి వచ్చే ఆనందంతో పరుగెడుతుంటే, 
గోవుల కాలిగిట్టల నుండి రేగిన ధూళి క్యష్ణుని ముఖం మీదపడుతుంటే 
నవ్వు 'మాసిపోలేదే! కృష్ణుని ముఖా 
కనులారా చూస్తుంటే, పగలంతా పడ్డ అ క్షణాలలో 
అంది మరోక వనిత. 


డండే! అయినా ఆ ముఖంలో కళ, 


యం అయిందే! మనసంతా ఆనందంతో నిండి పోయింది.” 


54 


దశముగ్కుంధిము(లల౦డివిు భాగము) 


ఇంతలో కృష్ణుడు వారి సమ్‌పానికి వచ్చాడు. ఆ ఆనందానికి 
తట్టుకోలేక ఒకగోపిక “ఆహా! కృష్ణుడి కళ్లు చూడవే ఎంత మత్తుగా 
ఉన్నాయో! ఆ నడక, ఆ హొయలు, ఆ చిరునవ్వు, రాత్రి కాగానే వచ్చే 
పున్నమి చంద్రుడిలా ప్రకాశిస్తున్న ఆ ముద్దు ముఖముతో వస్తున్న 
నల్లని అల్లరి కృష్ణయ్యను చూస్తుంటే పగలంతా ఈ అల్లరి కృష్ణుడిని 
చూడలేదే అన్న బాధ తొలగిపోయిందే!” అంది మరొక మాత్యమూర్తి. 


ఓ పరీక్షిత్‌ మహారాజా! సాక్షాత్తు విష్ట్రంశ సంభూతుడైన 
కృష్ణుని చూచి ఈ వ్రజవాసులు ఆ ప్రకారంగా పరవశించిపోతున్నారు. 
కృష్ణుని నాహచర్యంలో వారి జీవితాలు ధన్యం అయ్యాయి” అని 
శుకమహర్షి పరీక్షిత్‌ మహారాజుకు గోపికల మనోభావాలను 
వివరించాడు. 


దశమస్కంధము ముప్పది ఐదవ అధ్యాయము సంపూర్ణము 
రుం తత్షత్‌ ఓం తత్సత్‌ ఓం తత్సత్‌ 


(ఈ అధ్యాయంతో శ్రీకృష్ణుని రాసలీలలు గోపికలతో విహారాలు, 
గోపికల విరహ గీతాలు ముగిసాయి. తరువాత కృష్ణుడు మధుర 
వెళ్లాడు. అక్కడి నుండి ద్వారక వెళ్లాడు. మరలా నందవజమునకు 
తిరిగి రాలేదు) 


55 


య్య అయ 


పొగరెక్కిన ఎద్దు తన గిట్టలతో భూమిని తవ్వుతూ, కొమ్ములతో అడ్డు 
నందవ్రజః 
పెద్ద పెద్దగా రంకెలు వేసు ఉంది. తోక పైకెత్తి కొమ్ముల చి 


ది yy 


స్తూ ఉంది. ఆ ఎద్దుకు భయపడి ౧ గోప సీలు, పిల్లలు భయంతో 


రు లోకి ప్రవేశించింది. ఆ ఎద్దు 


వచ్చిన వారిని కుమ్ముతూ 


ఇళ్లలోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. గోప బాలురు, ఆ ఊరి వారు 
కూడా భయపడి దానిని ప 


పక్కల నిలబడి చూనునారు. 


మనుషుల పని ఇలా ఉంటే, ఆ ఎద్దు రంకెలకు భయపడి 
గోశాలలో ఉన్న గోవులు, దూడలు కట్టు తెంచుకొని భయంతో 
తోచకుండా పరుగెడుతున్నాయి. అంబా అంబా అని తమ భాషలో 
బలరామునికి తెలిసింది. వెంటనే ఆ ఎద్దు దగ్గరకు వచ్చారు. అందరినీ 
భయపడవద్దని అభయం ఇచ్చాడు. ఆ ఎద్దు వంక చూచాడు. 


మమ్మలను రక్షించండి అ అని అరుస్తున్నాయి. ఈ విషం 


అమాయకులైన గోపాలురను ఆడవాళ్లను 
భయపెడితే లాభం ఏముంటుంది. ఇక్కడ నేను ఉన్నాను, నా మీదికి 
రా.”అంటూ ఆ ఎద్దును పోరాటానికి ఆహ్వానించాడు కృష్ణుడు. ఆ ఎద్దు 
ఎదురుగా నిలబడ్డాడు. చెతులు చరుస్తూ, బుజాలు చరుచుకుంటూ 
ఆ ఎద్దు ఎటు తిరిగితే అటు తిరుగుతున్నాడు. ఒక చిన్న బాలుడు తన 


56 


దశముగ్కుంధిము(లల౦డివు భాగము) 


మీదికి రావడం చూచి కోపంతో రగిలిపోయింది ఆ వృషభము. 
తల ముందుకు చాచి కృష్ణుని తన వాడి అయినకొమ్ములతో 
పొడవబోయింది. కృష్ణుడు ఒడుపుగా ఆ ఎద్దు కొమ్ములు పట్టుకున్నాడు. 
ఆ ఎద్దు కృష్ణుని వెనక్కు నెట్టింది. కృష్ణుడు వెనక్కు వచ్చినట్టే వచ్చి 
ముందుకు దూకాడు. ఆ ఎద్దు కొమ్ములనుపట్టుకొని విరిచాడు. దాని 
తలను తిప్పాడు. కొమ్ములు లాగేసాడు. తల విరిచాడు. ఆ ఎద్దును నేల 
మీద పడేసి తొక్కాడు. ఆ ఎద్దు గిలా గిలా కొట్టుకుంటూ మరణించింది. 
ఆ ప్రకారంగా ఎద్దును చంపిన కృష్ణుడు పారిపోయిన ఆవులను 
తోలుకుంటూ గోశాలలోకి వచ్చాడు. వజములో ఉన్న గోపకులు 
అందరూ కృష్ణుని రకరకాలుగా స్తుతించారు. 


నందవ్రజములో ఇలా ఉండగా, ఒకరోజు మధురా నగరరాజైన 
కంసుని అంత:పురములోకి నారదుడు ప్రవేశించాడు. కంసుడు 
నారదుని సాదరంగా ఆహ్వానించి, అర్హ్యముపాద్యము ఇచ్చి 
సత్కరించాడు. ఉచితాసనము మీద కూర్చోపెట్టాడు. అప్పుడు నారదుడు 


(కంసుడు అంటే ఎవరో తెలుసు కదా! మరలా ఒకసారి గుర్తు 
చేస్తాను. కంసుడు దేవకీదేవి అన్నగారు. కృష్ణునికి స్వయానా 
మేనమామ. విష్ణువు కంసుడిని చంపడానికి దేవకీదేవి అష్టమ గర్భంలో 
కృష్ణుడిగా అవతరించాడు. ఈ విషయాన్ని ఆకాశ వాణి పలికితే, 
దేవకీదేవిని చంపబోయాడు కంసుడు. తరువాత పిల్లల మార్జిడి 
జరిగింది. కృష్ణుడు నందవ్రజానికి వచ్చాడు. యోగమాయ దేవకీదేవి 
వద్దకు చేరింది. యోగమాయను కంసుడు చంపబోతే, ఆమె తన 
నిజరూపంతో కనపడి కంసుని చంపేవాడు పుట్టి పెరుగుతున్నాడు అని 


57 


యయ DU 


చెప్పింది. కంనునికి తనను చంపేవాడు ఎక్కడు పుట్టి పెరుగుతున్లాడో 
తెలియదు. అందుకని తనరాజ్యంలో పుట్టిన వారినందరినీ 


చంపుతున్నాడు కంసుడు. ఇంక చదవండి. 


ఒక రహస్యంచెబుతాను. జాగ్రత్తగా విను. దేవకీదేవికి ఆ ఎనిమిదవ 
గర్భంలో ఆడపిల్ల పుట్టిందని అన్నారు కదా! నిజానికి ఆ ఆడపిల్ల 
నందవ్రజములో ఉన్న నందుని భార్య యశోదకు పుట్టిన బిడ్డ. నీ చెల్లి 
దేవకీదేవికి ఎనిమిదవ గర్భంలో మగపిల్లవాడు పుట్టాడు. 
కుమారుడు ప్రస్తుతము నందవ్రజములో యశోదా నందుల ఇంట్లో 


చతు విను. దేవకీదేవికి ఏడవ ర్‌ పోయిందని అన్నారు కదా! 
అని నిజం కాదు. దేవకీదేవి ఏడవ గర్భంలో ఉన్న పిండాన్ని తీసి, 
వసుదేవుని మరొక భార్య రోహిణి గర్భంలో ప్రవేశపెట్టబడింది. అంటే 
దేవకీదేవి ఏడవ గర్భంలో పుట్టిన వాడు కూడా రోహిణి వద్ద 
బలరాముడు అనే పేరుతో పెరుగుతున్నాడు. ఇదంతా వసుదేవునికి 
తెలుసు. నీవు చంపుతావు అని భయపడి వసుదేవుడు తనకు పుట్టిన 
ఎనిమిదవ కుమారులను రహస్యంగా నందుని ఇంటికి చెరి, 
స్‌ పెంచుతున్నాడు. అంటే దేవకీవసుదేవుల కుమారులు, 
కృష్ణుడు అనే పేర్లతో నందవ్రజములో నందుని ఇంట 
పెరుగుతున్నారు. నీవు పంపుతున్న రాక్షసుల నందరినీ ఈ 


wa 


బలరామక్యః ము లే చంపుత ంన్మారు. నీరాజ్యం అంతా ఎదురులేకుండా 
తిరిగిన నీ అనుచరులు అందరూ ఆ నందవజములోనే ఎందుకు 
మరణిస్తారు. ఆలోచించు. ఉన్న విషయం చెప్పాను. తరువాత నీ ఇష్టం.” 


58 


దశముగ్కుంధిము(లల౦డివి భాగము) 


అని చెప్పాడు నారదుడు. 


తన వెనుక ఇంతటి కుట్ర జరిగిందని తెలిసిన కంసుడు 
కోపంతోమండి పడ్డాడు. వెంటనే కత్తి తీసుకొని వసుదేవుని 
చంపడానికి బయలు దేరాడు. వెంటనే నారదుడు కంసుని 
చెయ్యిపట్టుకొని ఆపాడు. 


“కంసరాజా! ఈ తొందరపాటే నీకు చేటుతెచ్చింది. ఇప్పుడు నీవు 
వసుదేవుని చంపావనుకో. అక్కడ నందుడు, బలరామకృష్ణులు పారి 
పోతారు. నీ శత్రువులు బలరామ కృష్ణులు కానీ, వసుదేవుడు కాదు 
కదా! అందుకని వసుదేవుని చంపే కార్యక్రమం వద్దు.” అని 
వారించాడు. కంసుని చావు కబురు చల్లగా చెప్పిన నారదుడు 
అక్కడినుండి వెళ్లిపోయాడు. 


తన చావుకు కారకులైన వారికి జన్మనిచ్చినందుకు, దేవకీ 
వసుదేవులను కారాగారంలో బంధించాడు కంసుడు. బలరామ 
కృష్ణులను వెంటనే అంతమొందించాలనుకున్నాడు కంసుడు. ఆలస్యం 
చేయకుండా కేశి అనే రాక్షసుని పిలిచాడు. “నీవు వెంటనే 
నందవ్రజమునకుపోయి అక్కడ నందుని ఇంటిలో పెరుగుతున్న 


బలరాముడు, కృష్ణుడు అనే బాలురను చంపెయ్య్మి.”అని ఆజ్ఞాపించాడు. 


అంతటితో తృప్తి చెందలేదు కంసుడు. చాణూరుడు, 
ముష్టికుడు అనే మల్లయోధులను, శలుడు, తోషలకుడు అనే 
మంతులను, ఏనుగులను నడిపే మావటి వాండ్లను పిలిపించాడు. 


వారితో ఇలా అన్నాడు. 


59 


ర్రయంయ్య అయ 


వారిని మనం చంపాలి. కేతు ఆ బాలకులను ఇక్కడు పెలిపిస్తున్నాను. 
ఓ చాణూరా! ముష్టికా! వారు రాగానే మీరు వారితో మల్లయుద్ధము 
చేసి వారిని చంపేయాలి. దానికి తగిన పర్చాట్లు చేయండి. మల్లయుద్ద 
పోటీలు ఏర్పాటు చేయండి. బలరామక్యష్ణులను మల్లయుద్ధమునకు 
ఆహ్వానించండి. చంపండి.” అనిఆదేశించాడు. 


చి ఇలా అన్నాడు. 
“మల్లయె నుండి వారు తప్పించుకుంటే నీవు వారిని చంపాలి. 
ఎలాగంటే.....నీవు నీ దగ్గర ఉన్న మదపు టేనుగు కువలయాపీడమును 
ఆ మల్లయుద్ధము జరిగే స్థలములో నిలుపు. వారు రాగానే నీ 
ఏనుగును వారిమీదికి ఉసిగొలిపి, ఆ ఇరువురి బాలురను. నీ ఏనుగు 
కాళ్లకిందపడేసి, తొక్కి, చంపించు. 


మావటి వాడు అయిన భదుని చూ 


G 1. ల 


మంత్రులారా! ఈ కార్యక్రమాలు జరగడానికి ఏదో కారణం 
ఉండాలి కదా! అందుకని రాబోయే చతుర్ధశి నాడు మధురలో 
ధనుర్యాగము జరిపించండి. ఈశ్వరుని పూజించండి. ఈశ్వరునికి 
ప్రీతిగా పశువులను బలి ఇవ్వండి. ఈ ధనుర్యాగము చూడటానికి నేను 
నంద్రవ్రజము వారికి ఆహ్వానము పంపుతాను. వారందరూ వస్తారు. 
వారితో పాటు బలరామ కృష్ణులు వస్తారు. అప్పుడు వారిని చంపండి.” 


అని ఆజ్ఞలను ఇచ్చాడు కంసుడు. 


60 


దశముగ్కుంధిము(లల౦డివి భాగము) 


వారందరూ వెళ్లి పోయిన తరువాత కంసుడు యాదవులలో 
పముఖుడైన అకూరుడిని పిలిపించాడు. అకూరుడు వచ్చి కంసుని 
ముందు చేతులు కట్టుకొని నిలబడ్డాడు. అక్రూరుని యూ 


కంసుడు 


ఇలా అన్నాడు. 


“అక్రూరుడా! నీవు నాకు మంచి స్టేహితుడవు. ఆ స్నేహధర్మంలో 
నాకు ఒక పని చేసిపెట్టు. మన భోజవంశంలో, వ్యష్టివంశములో, నిన్ను 
మించిన స్నేహితులు నాకు ఎవరున్నారు చెప్పు! నా మీద ప్రేమ 
అభిమానము చూపేవారు, నా మేలు గోరేవారు నీవు తప్ప వేరే ఎవరూ 
లేరు కదా! నీవు నావాడివి, నా ఆంతరంగికుడివి అని నమ్మి నీ మీద 
ఒక పెద్దబాధ్యత పెడుతున్నాను. ఆ పని నీవు తప్ప వేరెవ్వరూ సకమంగా 
నిర్వర్తించలేరు అని నా నమ్మకం. 


ఏమ్‌ లేదు అక్రూరా! నీవు ఇప్పుడు నందవ్రజమునకు వెళ్లాలి. 
రథం మీద వెళ్లు. నందవ్రజములో బలరాముడు, కృష్ణుడు అనే ఇద్దరు 
బాలురు ఉన్నారటా. వారిని మధులకు తీసుకొని రావాలి. అసలు 
విషయం నీకు తప్ప వేరే ఎవరికిచెప్పుకుంటాను. అదేమిటంటే... 
బాలురు ఇద్దరూ విష్ణు అంశలో నన్ను చంపడానికి పుట్టారు అని 


చంపుతాను. ముందు ఏనుగును ఉసిగొలుపుతాను. ఏనుగు వారిని 
తొక్కి చంపుతుంది. అక్కడ తప్పించుకుంటే. ఇద్దరు మల్లయోధులు 
వారిని మల్లయుధ్ధంలో చంపుతారు. ఇటీ పణాళిక. 


అకూరా! ఆ ఇద్దరినీ తీసుకొని వస్తే అనుమానం వస్తుంది. 


7 


అందుకని నందుని, అతని పరివారమును ధనుర్యాగమునకు 


61 


యయ 0 


ఆహ్వానించు. వారిని కానుకలు పట్టుకు రమ్మనిచెప్పు. వారితో పాటు 


బలరాముడు, క్యష్ణుని కూడా తీసుకొని రా! 


నీకు ఇంకో రహస్యం కూడా చెబుతాను. ఆ ఇద్దరు బాలురు 
నందుని కుమారులు కారు. వసుదేవుని కుమారులు. నేను వారిని 
చంపగానే, సహజంగా వసుదేవుడు, దేవకీదేవి, వ్యష్టివంశీయులు, 
భోజ, దాశార్హ వంశమువారు వారి బంధువులు, మిత్రులు ఏడుస్తారు. 
తిరగ బడతారు. వెంటనే వారినందరినీ కూడా చంపేస్తాను. తరువాత 
నా తండ్రి అయిన ఉగ్రసేనుని, అతని తముడు దేవకుని 


ను అందరినీ చంపేస్తాను. అప్పు 


నాకు ఎదురు తిరిగిన రాజులను 
సంహరిస్తాను. నా మార్గము నిష్కంటకం చేసుకుంటాను. ఈ 
బలరామ కృష్ణులను మధురకు తీసుకురావడంతో నాకు ఎన్ని లాభాలు 
చేకూరుతాయో! నీ మిత్రుడైన నాకు మంచి జరిగితే, నీకూ మంచి 
జరిగినట్టే కదా! నువ్వు నాకు ఈ పని చేసి పెడితే, నీకు ఉన్నతమైన 
పదవినిచ్చి గౌరవిస్తాను. కాబట్టి ధనుర్యాగము చూడటానికీ, మధురా 
నగరంలో పర్యటించడానికి అని చెప్పి నందుని, అతని పరివారమును, 
బలరామ కృష్ణులను వెంటనే మధురకు తీసుకొని వచ్చే బాధ్యతను నీకు 
అప్పగిస్తున్నాను.” అని ఉన్న విషయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పాడు 


బాణుడు మొదలగు రాజుల అండతో 


భూమినంతా ఏకశఛ్య్రతాధిపత్మ్యముగా పరిపాలిస్తాను. చు 


62 


దశముగ్కుంధిము(లల౦డివు భాగము) 


కంసుడు. కంసుని మాటలను సావధానంగావిన్న అకూరుడు 


కంసునితో ఇలా అన్నాడు. 


“కంస మహారాజా! బలరాముడు కృష్ణుని చేతిలో చావు 
తప్పించుకోడానికి మంచి పధకమే వేసావు. చాలా బాగుంది. నీ పథకం 
ఫలించినా, ఫలించకపోయినా, నీవు ఏమీ చింతించ వద్దు. 
ఎందుకంటే మనము ఒకటి తలిస్తే విధి మరొకటి తలుస్తుంది కదా! 
పనులు చేయడమే మన కర్తవ్యం. దానికి తగిన ఫలమును దైవం 
ఇస్తుంది. మానవుడు ఏమేమో ఊహించుకొని, ఏవేవో కార్యములు 
చేస్తుంటాడు. ఆ కార్యముల వలన ఒక్కోసారి సుఖం ఆనందం 
కలుగుతుంది. మరొకసారి అంతులేని దు:ఖం కలుగుతుంది. ఏది 
ఏమైనా కానీ, నీవు చెప్పావు కాబట్టి నీవు చెప్పిన పని నేను చేస్తాను. 
ఎలా జరగాలో అలా జరుగుతుంది.” అని అన్నాడు అక్రూరుడు. ఆ 
ప్రకారంగా అక్రూరుని ఆదేశించిన కంసుడు తన అంత:పురమునకు 
వెళ్లిపోయాడు.” అని శుక మహర్షి పరీక్షిత్‌ మహారాజుకు కంసుని 
అంతరంగాన్ని విపులీకరించాడు. 


శ్రీమద్భాగవతము 


దశమస్కంధము ముప్టైఆరవ అధ్యాయము సంపూర్ణము 
రుం తత్షత్‌ ఓం తత్సత్‌ ఓం తత్సత్‌ 


63 


యయ యయ 


సుడు పంపిన కేశి అనే రాక్షసుడు 
గోకులమునకు వెళ్లాడు. తాను రాక్షసుడిని, తనను ఎవరూ ఏమ్‌ 
చెయ్యలేరు ఈ గోపకులను చీమలను నలిపినట్టు నలిపేస్తాను, అసలు 
ఇద్దరు చిన్న బాలురను చంపడానికి కంసమహారాజు నన్ను ఎందుకు 
)ందిలే చిటికలో పనిముగించుకొని 
పోవచ్చు అనుకుంటూ వల్లమాలిన గర్వంతో గోకులంలోకి 
ప్రవేశించాడు. 


పంపాడో ఏమో, అయినా ఏమ 


జ్‌ ఆ రాక్షసుడు గుర్రం రూపం ధరించాడు. 


ఏను తవ్వుతూ, ఈ 
డు, బలరాముడు జ అలు ery ఉన్నారా అని వెతుకుతూ 
గెంతుతున్న్మాడు. వీడెవరో రాక్షసుడు 
లాగున్మాడు వీడి సంగతి చూద్దా 
ఎదురు పోయి “నువ్వు వెదుకుతున్న కృష్ణుడు నేనే. 1 ఏం చేస్తావు” 
అన్నట్టు ధీమాగా వాడికి ఎదురుగా నిలబడ్డాడు. 


కృష్ణ 


గోకులం అంతా ఎగురుతూ 


లడ్డులాగా దొరికాడురా కురాడు అనుకుంటూ కేశి కృష్ణుని 
మీదికి పరుగెత్తాడు. ఎనక్యు తి తిరిది తగు ఎనకకాళ్లతొ కష రు ఎగ్‌ 
తన్నాడు. కృష్ణుడు పక్కకు తి తిరిగి తప్పించుకున్నాడు. కాని తనను 


తన్నడానికి ఎత్తిన వాడి రెండు వెనక కాళ్లను రెండు చేతులతో 


దశముగ్కుంధిము(లల౦డివి భాగము) 


పట్టుకున్నాడు. గాలిలోకి లేపాడు. గిరా గిరా తిప్పాడు. నేలకేసి బాదాడు. 
మరలా పైకెత్తి గిరా గిరా తిప్పి దూరంగా విసిరివేనాడు. 


కేశికి దిమ్మతిరిగింది. వడు సామాన్యుడు కాడు. వీడికి తన 
ప్రతాపం చూపించాల్లిందే అనుకున్నాడు కేసి. కిందపడ్డవాడు లేచి 
నిలబడ్డాడు. మరలా గిట్టలతో నేలను తన్నాడు. నోరు తెరిచి హా అని 
అరుస్తూ కృష్ణుని మీదికి పరుగెత్తాడు. ఈసారి కృష్ణుడు, నోరు 
తెరుచుకొని వేగంగా తన మీదికి వస్తున్న కేశి నోట్లోకి తన ఎడమ 
చేతిని దోపాడు. దొరికాడు కదా అని కృష్ణుని ఎడమ చేతిని తన 
పళ్లతో కరా కరా నములుదామనుకున్నాడు కేసి. కాని కృష్ణుని చేయి 
మండుతున్న ఇనపగుండులాగా వాడి నోటిని కాలుస్తూ ఉంది. ఆ 
దెబ్బకు వాటి నోట్లోని పళ్లు రాలి కిందపడ్డాయి. 


కృష్ణుడు తన చేతిని బాగా పెంచాడు. కేసి నోరు 
పగిలిపోయేటట్టు ఉంది. నోటినిండా కృష్ణుడు చేయి ఉండటం వలన, 
కేశికి ఊపిరి ఆడటం లేదు. అటు ఇటు కొట్టుకుంటున్నాడు. వాడి 
ఒళ్లంతా చెమటతో తడిసిపోయింది. కృష్ణుడి చేయి తీస్తేగానీ వాడికి 
ఊపిరి ఆడదు. కృష్ణుడు తియ్యడు. కేశి కనుగుడ్డు తేలేసాడు. గిలా గిలా 
కొట్టుకుంటూ కిందపడి పోయాడు. వాడి ప్రాణాలు గాలిలో 


కలిసిపోయాయి. 


కిందపడ్డ కేసి నోట్లో నుండి క్యష్ణుడు తన చేతిని బయటకు 
లాగాడు. చేతులు దులుపుకుంటూ ఏమీ ఎరగ నట్టు అక్కడి నుండి 
వెళ్లిపోయాడు. ఇదంతా అద్యశ్యరూపంలో ఉండి గమనిస్తున్న 
నారదుడు కృష్ణుని వద్దకు వచ్చి ఆయనను ఈ ప్రకారంగా 


65 


య్య అయ 


స్తుతించాడు. 


నమస్కారము. నీవు పరమాత్మ స్వరూపుడవు. అందరి హృదయాలలో 
ఆత్మస్వరూపుడుగా వెలుగుతున్నావు. నీవు మానవుల బుద్ధికి, వాక్కుకు, 
మనసుకు అందవు. నీవు సర్వసాక్షివి. జగత్తును శాసించేవాడివి. 
మహాపురుషుడవు. ఈశ్వరుడవు. సత్వ,రజస్తమోగుణములు నీ మాయ 
చేత సృష్టించ బడ్డాయి. ఆ గుణములతో కూడిన ఈ అనంత సృష్టి స్థితి 
లయము అనే కార్యములను అవలీలగా చేస్తున్నావు. నీవు ఏదైనా 
సంకల్సిస్తే అది జరిగి తీరుతుంది. ఎందుకంటే నీవు 
సర్వశక్తిమంతుడవు. అట్టినీవు, మానవలోకంలో పెరిగిపోయిన 
పాపములను ప్రక్షాళన చేసి, ధర్మమును స్థాపించడానికి, దుష్టశిక్షణ, 
శిష్ట రక్షణ చేయడానికి మానవ రూపంలో అవతరించావు. 


ఇప్పుడు నీవు చంపిన కేశి సామాన్యుడు కాదు. వాడు 
ఇప్పటిదాకా దేవతలను కేవలం తన అరుపులతోనే భయపెట్టేవాడు. 
వాడి అరుపులకు దేవతలు గడగడవణికిపోయేవారు. అట్టి కేశిని నీవు 
అవలీలగా ఏ మాత్రం శమలేకుండా సంహరించావు. ఏడితో నీ 
కువలయాపీడము, కంసుడు నీ చేతిలో మరణించడం త్వరలోనే 
చూడగలను. 


శతునాశనం మొదలయింది. చాణూ 


ఆహా! పరమాత్మా! నీ దయ వలన నాకు భవిష్యత్తు 
గోచరమౌతూ ఉంది. కంస వధ తరువాత నీవు శంఖుడు, యవనుడు, 


66 


దశముగ్కుంధిము(లల౦డివి భాగము) 


ముర, నరకుడు మొదలగు రాక్షసులను సంహరిస్తావు. వాత 
వృక్షమును దివి నుండి భువికి తీసుకొని వస్తావు. ఇందుడి గర్వము 
అణుస్తావు. క్షత్రియ కన్యలను వివాహం చేసుకుంటావు 
న్యృగమహారాజును శాపవిముక్త్తుడిని చేస్తావు. శమంతక మణితో సహా 
జాంబవతిని వివాహం చేసుకుంటావు. చనిపోయిన బ్రాహ్మణ బాలకుని 
యమలోకం నుండి తిరిగి తీసుకొని వస్తావు. పౌండ్రకుని, దంతవక్తుని 
చంపుతావు. యాగ సందర్భంలో నిన్ను అకారణంగా 
దూషించిన శిశుపాలుని నీ చకంతో వధిస్తావు. ఈ అవతారములో 
నీవు చేసే లీలలు అన్నీ నేను కళ్లారా చూడగలను. నీ కథలను కవులు 
వివిధరూపములతో కీర్తిస్తుంటారు. 


ద్వారకలో 


వాక 


ఆయుధము ధరించకుండా, 18 అక్షౌహిణుల సైన్యమును వారిలో 


వారు కొట్టుకొని చచ్చట్టు చేస్తావు. నీ ఈ లీలలన్నీ చూచే భాగ్య 


= 


నాకు కలగబోతోంది. నీవు విశుద్ధమైన విజ్ఞాన స్వరూపుడవు. Pa 


ఏమీ చేయకుండానే కేవలం నీ సంకల్పం చేతనే అన్ని కార్యములు 
జరిపిస్తుంటావు. నీవు ఏది కోరితే అది జరిగి తీరుతుంది. 

యూడుగుణములతో నిండిన ఈ జగత్తు నీ కనుసన్నలలో నడుస్తూ 
ఉంది. అట్టి నిన్ను నేను శరణువేడుతున్నాను. 


ఓ దేవా! నీవు సర్వస్వతంతుడవు. నీవు అన్ని కర్మలు 
చేస్తుంటావు. కాని ఆ కర్మఫలములు నీకు అంటవు. వైకుంఠము 
కైలాసము సత్యలోకము అన్నీ నీవు కల్చించినవే! నీవు నిరాకారుడవు 


67 


యయ యల 


అయినా ధర్మ సంస్థాపన కొరకు మానవుల మధ్య మానవుడిగా 


న. యదు వంశము, సాత్వత వ na వడి 


ఓ పరీక్షిత్‌ మహారాజా! కేశి అనే రాక్షసుని సంహరించిన 
ాడగానే నారదుడు పరమానందంతో ఈ విధంగా 


కేసి మీద నమ్మకం లేని కంసుడు కృష్ణుడిని చంపడానికి 
మయుడి కుమారుడైన వ్వో ముడు అనే దానవుని కూడా పంపాడు. 
టూ అడవిలోకి వచ్చాడు. ఆ సమయంలో 
గను పట్టుకోవడం ఆట ఆడుకకుంటున్నారు. 


మేకలను దొంగిలించే దొంగలుగానూ, 


ఈ వ్యోముడు కూడా మేక వేషంలో వారితో కలిసిపోయ 
లితొ ఆడుకుంటు; న్షట్టే ఆడుకుంటూ దూరంగా పారిపోయాడు. 
కను తరుముకుంటూ గోప బాలురు కూడా పరుగెత్తారు. ఆ దైత్యుడు 


అందరికీ ఒక కొండ గుహలో 


గోపబాలురను కి తీసుకెళ్లి బంధించాడు. 


68 


దశముగ్కుంధిము(లల౦డివి భాగము) 


రాతితో గుహ ద్వారము మూసివేసాడు. కృష్ణుని వద్ద కేవలము 
గులుగురు బాలురు మాతము ఆడుకుంటున్నారు. 


కృష్ణుడికి అనుమానం వచ్చింది. తమలోకి వచ్చిన ఆ తోడేలు 
వంటి మేకను చూచాడు. ఇది రాక్షసుల పని అనుకున్నాడు. మేక 
రూపంలో ఉన్న రాక్షసుని పీక పట్టుకున్నాడు. కృష్ణుని పట్టు 
విడిపించుకోడానికి ఆ రాక్షసుడు గిలా గిలా కొట్టుకుంటున్నాడు. వాడి 
శరీరం అంతకంతకూ బలహీనమై పోతూ ఉంది. కృష్ణుడి పట్టు 
విడిపించుకోలేక పోతున్నాడు. కృష్ణుడు ఆ రాక్షసుని ఒంటి చేతో పైకెత్తి 
నేలకేసి మోదసాగాడు. ఆ దెబ్బలకు తట్టుకోలేక ఆ రాక్షసుడు రక్తం 
కక్కుకొని మరణించాడు. 


వాడిని అక్కడే వదిలేసి గోపబాలురు బంధించపడ్డ గుహ 
వద్దకు వెళ్లాడు కృష్ణుడు. గుహకు అడ్డం పెట్టిన బండరాతిని తొలగించి 
గోపబాలురను బంధవిముక్తులనుచేసాడు. అందరూ కలిసి ఆవులను 
తోలుకుంటూ సాయంత్రానికి నందవ్రజమునకు చేరుకున్నారు.” అని శు 
కుడు పరీక్షిత్‌ మహారాజుకు కృష్ణుడు కేశిని, వ్యోముడిని వధించడం 
గురించి చెప్పాడు. 


శ్రీమద్దాగవతము 


దశమస్కంధము ముప్పది ఏడవ అధ్యాయము సంపూర్ణము 
రుం తత్సత్‌ ఓం తత్తత్‌ ఓం తత్షత్‌ 


69 


య్య అయ 


మోగీందుడు పరీక్షిత్‌ మహారాజుతో అకూరుడ 


7 


నందవ్రజమునకు వెళ్లిన విషయాన్ని వివరించాడు. 


“కు పరీక్షిత్‌ మహారాజా! కంసుని ఆదేశము మేరకు 


ఎల్లప్పుడూ కృష్ణుని గురించి ఆలోచిస్తుంటాడు. ఇప్పుడూ అకూరుని 
మనసు కృష్ణుని మీదనే లగ్నం అయి ఉంది. ఆయన తనలో తాను ఇలా 


అనుకుంటున్నాడు. 


“ఆహా! నేను పూర్వ జన్మలో ఎన్ని మంచి పనులు చేసానో! 
గట్టుకున్నానో! ఏమి తపస్సు చేసానో! ఎన్ని దాన 
ధర్మాలు చేసానో! ఈనాడు నాకు అయాచితంగా శ్రీకృష్ణ పరమాత్మ 
దర్శనం కలుగబోతోంది. ఎల్లప్పుడూ ప్రాపంచిక విషయములలో, 
విషయ వాంఛలలో మునిదితేలే అధమ డికి వేదము చదవడానికి, 
అధ్యయనం చేయడానికి అవకాశం లేనట్లు, నాకు కూడా ఈ జన్మలో 
లేదు అని అనుకున్నాను. 
కంసుని దురాలోచన వలన నాకు కృష్ణదర్శన భాగ్యం సిద్ధించింది. 


70 


దశముగ్కుంధిము(లల౦డివి భాగము) 


ఎన్నో గడ్డి పరకలు ప్రవాహంలో కొట్టుకుపోతుంటే అందులో 
ఒక గడ్డిపోచ గట్టుకు చేరినట్టు, అలాగే ఈ కర్మప్రవాహంలో 
కొట్టుకుబోయే మానవులలో, నావంటి వాడు ఒక్కడైనా కృష్ణసందర్శన 
భాగ్యంతో ఈ సంసార సాగరాన్ని దాటగలడు కదా! ఈ రోజుతో నేను 
చేసిన పాపములు అన్నీ నశించిపోయాయి. నేను పుట్టినందుకు నా 
జన్మ సార్థకం అయింది. నేడు నాకు శ్రీకృష్ణపరమాత్మ పాదపద్మములను 
సేవించే భాగ్యం కలుగబోతోంది. 


ఇదంతా తలచుకుంటేనే 
దుర్మార్గుడు. దుష్టుడు. కృష్ణుని చంపడానికి ప్రయత్నించాడు. కృష్ణు 


ఆశ్చర్యం వేస్తోంది. కంసుడు పరమ 
డికి 


ఈ విషయం చెప్పడానికి నన్నుపంపించాడు. అది నాకు 
మహోపకారంగా పరిణమించింది. ఈ కారణంగా నైనా కలలో కూడా 
ఊహించని కృష్ణదర్శనభాగ్యం లభించబోతోంది. శ్రీకృష్ణపరమాత్మ 
పాదపద్మములు అంతులేని ఐశ్వర్యములకు ఆలవాలమని బ్రహ్మాది 
దేవతలు, పరమసౌభారగ్యప్రదమని లక్ష్మీదేవ, సకలపురుషార్ధపధములని 
మునులు, ఎంతో దయగలవి అని గోకులంలో ఉన్నగోపకులు, అంటూ 
ఉంటారు. ఆ కారణం చేతనో వ్రజములోని గోపకాంతలు కృష్ణుని 
పాదపద్మములను సేవిస్తుంటారు. 


ఆహా! ఆ కృష్ణుని పద్మము వంటి ముఖము, ఆ ముక్కు, 
ఎప్పుడూ చిరునవ్వులు చిందించే ఆ పెదవులు, తామరరేకుల 
వంటికళ్లు, ముఖంమీద పడే ముంగురులు, ఎంత సేపు చూచినా 
తనివి తీరదు కదా! నాకు అన్నీ శుభశకునములే గోచరిస్తున్నాయి. నా 
కోరిక తీరే సమయం ఆసన్నం కాబోతోంది. దుష్టశిక్షణ, శిష్ట రక్షణ 
కొరకు మానవుడిగా ఈ భూమి మీద అవతరించిన ఆ పరమాత్మ 


71 


యయ యల 


్కన మాతం చేతనే ఎంతటివారైన తమ తమ 
ౌనముల నుండి దిగి, వారి పాదపద్మములకు పణమిల్లుతారో, ఆ 


TY 


దశముగ్కుంధిము(లల౦డివి భాగము) 


కూడా నమస్కరిస్తాను. తన పాదములకు నమస్కరిస్తున్న నా తలమీద 
క్యష 


రుడు తన చేతులు పెట్టి ఆశీర్వదిస్తాడు. 


ఏదో ఇదంతా ఆలోచిస్తున్నాను కానీ, ఇప్పుడు నేను కంసుని 
ూతగా కృష్ణుని వద్దకు వెళుతున్నాను. కంసుడు దుర్మార్గుడు. నేను 
కూడా అటువంటిదుర్మార్దుడను అని భావించి కృష్ణుడు నన్ను 
ద్వేషించడుకదా! అలా ఎన్నటికీ జరగదు. ఎందుకంటే కృష్ణుడు 
సర్వాంతర్యామి. అందరి మనసులలో ఉన్న ఆలోచనలను పసిగట్ట గల 
నేర్చరి. నా మనసులో ఉన్న కృష్ణభక్తిని తెలుసుకోలేడా! నన్ను 
తప్పకుండా ఆదరిస్తాడు. 


కృష్ణుని చూడగానే నేను వంగి ఆయన పాదములకు 

నమస్కరిస్తాను. చేతులు జోడించి నిలబడతాను. ఆయన చిరునవ్వుతో 
నన్ను తన దయగల కనులతో చూస్తాడు. ఆయన చూపులు నా మీద 
ప్రసరించగానే నేను సర్వపాపముల నుండి విముక్తుడను అవుతాను. 
నాలో ఉన్న సమస్త భయములు తొలగి పోతాయి. నేను పరమానంద 
భరితుడను అవుతాను. తరువాత కృష్ణుడు నన్ను తన చేతులు చాచి 
నన్ను కౌగలించుకుంటాడు. కృష్ణుని దేహము స్పర్మించిన నా దేహము 
పరమ పవిత్రమౌతుంది. నా కర్మబంధనములు అన్నీ తొలగి పోతాయి. 


తన కౌగిలిలో ఒదిగిపోయిన నన్ను కృష్ణుడు “అక్రూరా! నా 
కోసం వచ్చావా!” అని ప్రేమగా పిలుస్తాడు. ఆ పిలుపుతో నా జన్మ 
సార్ధకం అవుతుంది. శ్రీకృష్ణుని ఆలింగన సౌభాగ్యము పొందని వాడిజన్మ 
ఎందుకు? వ్యధా! శ్రీకృష్ణునికి ఒకరు ఇష్టుడు అని కానీ, మరొకడు 
అయిష్టుడు అని కానీ లేరు. ఆయన ద్యష్టిలో అందరూ సమానమే. 


73 


యయ DU 


వాడా నా దగ్గరగా 

వస్తాడు. నేను ఆయనకు చేతులు జోడించి నమస్కరిస్తాను. ఆయన 
కూడా చిరునవ్వుతో నన్ను ఆలించనం చేసుకుంటాడు. న 
తగురీతిగా సత్కరిస్తాడు. pa నా 


తండులైన దేవకీ వసుదేవుల యోగక్షేమముల గురించి అ 


ఈ ప్రకారంగా అ అకూరుడు తనలో తాను ఆలోచిస్తూ రథం 


మీద మధుర నుండి నందవ్రజ మునకు వెళుతున్నాడు. అప్పుడు 
నందవ్రజము చేరుకుంది. 
గు చూచాడు అక్రూరుడు. అక్రూరుని ద దృష్టి 
' వాల క సారిగా కృష్ణుని పాదములను 
క్ష చిన అకూరునికి ఒళ్లు పులకరించింది. మనసు అదుపు తప్పింది. 


శరీరం గగుర్జాటు చెందింది. కళ్ల నుండి కన్నీళ్లు కారుతున్నాయి. 


సాయంత్రం అయింది. అకూరుని రథము 


7 


అంటూ అ ని పాదాల మీద పడ్డాడు. ఆ మేతత్‌ 


బలరాముడు గోవుల పాలు పితుకుతున్నారు. 


774 


దశముగ్కుంధిము(లల౦డివి భాగము) 


అక్రూరుడు పరుగు పరుగున బలరామ కృష్ణుల వద్దకు 
వెళ్లాడు. వారి కాళ్ల మీద సాష్టాంగ పడ్డాడు. “నేను అక్రూరుడను మీకు 
నమస్కరిస్తున్నాను.” అని నమస్కరించాడు. కృష్ణుడు అక్రూరుని 
బుజములు పట్టుకొని పైకి లేవనెత్తి ఆయనను గట్టిగా 
కౌగలించుకున్నాడు. తరువాత బలరాముడు కూడా అక్రూరుని 
కౌగలించుకున్నాడు. బలరామ కృష్ణులు అక్రూరుని చెరి ఒక పక్క 
పటుకొని తమ ఇంటిలోనికి తీసుకొని వెళ్లారు. కాళ్లు కడుక్కోడానికి 
నీళ్లు ఇచ్చి ఉచిత ఆసనము ఇచ్చి సత్కరించారు. ఒక ఆవును తీసుకొని 
వచ్చి అకూరునికి ఇచ్చారు. బలరామ కృష్ణులు కింద కూర్చుని అకూరుని 
పాదములు వత్తుతున్నారు. 


తరువాత నందుడు, బలరామ కృష్ణులు అక 
భోజనము వడ్డించారు. భోజనము చేసిన తరువాత తాంబూలము 
ఇచ్చి అకూరుని సుఖమైన ఆసనము మీద కూర్చోబెట్టారు. ఆయనకు 


గంధము, పుష్టములు ఇచ్చి సత్కరించారు. 


నందుడు అకూరుని పక్కనే కూర్చుని ఆయనకు విసన కరతో 
విసురుతూ ఈ విధంగా అడిగాడు. 


“అకూరా! మధురలో అందరూ క్షేమమే కదా! కూరుడైన 


కంనుని పాలనలో మీ వంటి ధర్మాత్ములు ఎలా జీవిస్తున్నారు? కేవలము 
తనను తాను రక్షించుకోడానికి, తన సోదరి కుమారుః రూ, 
దయాదాక్షిణములు లేకుండా సంహరించిన కూరుని పంచన 
మీకు శుభం ఎలా జరుగుతుందని ఊహించగలను.” అని నందుడు 
అక్రూరుని కేమసమాచారములు అడిగి తెలుసుకుంటున్నాడు.” 


75 


యయ యుతం 


అని శుకుడు పరీక్షిత్‌ మహారాజుకు భాగవత కథను వినిపిస్తున్నాడు. 


౨౪౨ ౧౮రై( 


శ్రీమద్భాగవతము 
దశమస్కంధము ముప్పది ఎనిమిదవ అధ్యాయము సంపూర్ణము 
ఓం తత్సత్‌ ఓం తత్సత్‌ ఓం తత్షత్‌ 


శ్రీమద్భాగవతము 
ముప్పది తొమ్మిదవ అధ్యాయము. 


“కు పరీక్షిత్‌ మహారాజా! నందుడు అడిగిన తరువాత 
కృష్ణుడు అకూరునితో ఇలా అన్నాడు. 


“ మహాశయా! తమరి ప్రయాణము బాగా జరిగిందా! మీరు 
క్షేమంగా ప్రయాణము సాగించారా! మధురలో మా బంధువులు 
క్షేమంగా ఉన్నారా! మా మిత్రులు సుఖంగా ఉన్నారా! అయినా ఇలా 
అడగడం నా పొరపాటు. మా వంశమునకు రాచపుండులా 
పరిణమించిన నా మేనమామ కంసుడు క్షేమంగా ఉండగా మీరు 
క్షేమంగా ఎలా ఉండగలరు? గురించి మా తల్లితండ్రులు 
చెరసాలలో మగ్గుతున్నారు. నా అన్నలను పసికూనలుగా ఉండగానే 
కంసుడు నిర్దాక్షిణ్యంగా చంపాడు. ఇన్నాళ్లు మా బంధువులు ఎవరన్నా 
కనపడతారా అని ఎదురుచూస్తున్న మాకు నీవు కనపడటం పండుగ 
లాంటిది. ఇంతకూ తమరు ఇక్కడకు రావడానికి కారణం 


76 


దశముగ్కుంధిము(లల౦డివి భాగము) 


తెలుపగలరా!” అని అడిగాడు. 


రావడం, బలరామకృష్ణులు నందవ్రజంలో పెరగడం, వారిని 
చంపడానికి కంసుడు ప్రయత్తాలు చేయడం గురించి కంసుడు 
తనతో పలికిన పలుకులు యథాతథంగా చెప్పాడు. “ఆ కారణం చేత 
నిన్ను బలరాముని మధురకు వెంటనే తీసుకొని రమ్మని కంసుడు నా 
ద్వారా మీకు సందేశము పంపించాడు.” అని ముగించాడు. 


కృష్ణుడు తన తండ్రి నందుని పిలిచి కంసుని ఆదేశమును 
వినిపించాడు. అందరూ మధురకు పోవలెనని నిశ్చయించుకున్నారు. 
నందుడు ఊరి పెద్దలను పిలిపించాడు. బండ్లు కట్టమన్నాడు. పాలు 
పెరుగు వెన్న నెయ్యి కుండలలో సిద్ధం చేయమన్నాడు. మంచి మంచి 
వస్త్రములను సిద్ధం బయమన్నాడు. 


“మనమంతా రేపు ఉదయమే బయలుదేరి మధురకు 
వెళ్లాలి. కంస మహారాజు ఒక యజ్ఞము చేస్తున్నాడు. మనమందరము 
యజ్ఞం చూడటానికి వెళుతున్నాము. కంస మహారాజుకు మనము 
తీసుకొని వెళుతున్న కానుకలను సమర్శ్చించాలి. మనతో పాటు మన 
గ్రామస్థులు కూడా మనతో వస్తున్నారు.” అని అన్నాడు నందుడు. 


. మధుర నుండి ఎవరో అకూరుడు అనే వాడు వచ్చాడు. 
కృష్ణుని మధురకు తీసుకొని వెళుతున్నాడు అనే వార్త నందవజము 
అంతా క్షణాల్లో పాకి పోయింది. ఈ వార్త విని గోపికలు గోపకాంతలు 


చింతాకాంతులయ్య్మారు. వారి ముఖములు వాడిపోయాయి. ఎక్కడ 


77 


ర్రయయ్య యుత 


ఉన్న వారు ha క శయారు. ఎవరికీ ఒంటి మీద స్ప్ర్యహ 


మాటలు, కృష్ణుడి శృంగార చేష్టలు తలచుకుంటూ 
పత వారు మోహపరవశులౌతున్నారు. 


కను, ఆయన మధురమైన మాటలను, ఆయన 
ను, ఆయన ప్రేమతో కూడిన చూపులను, ఆయన చేసిన 
ులను తలచుకుంటూ కన్నీరు కారుస్తూ విరహబాధను 
అనుభవిస్తున్నారు. మరి కొందరు గోపికలు తమలో తాము ఇలా 


అను 


“ఆహా! ఈ బ్రహ్మదేవుడికి మా మీద దయ ఉన్నట్టు లేదు. 
ప్రాణుల మధ్య అంతలోనే స్నేహమును, ప్రేమను కలుగచేస్తాడు. ఆ 
ప్రేమను పూర్తిగా ఆస్వాదించక ముందే, విడదీస్తాడు. 
అంతా చిన్న పిల్లవాడే మాదిరి అర్థం లేని పనులు చేస్తుంటాడు. 
అందమైన చెక్కిళ్లతోనూ, నుదుటి మీద జీరాడే నల్లని 
రూ, ఆహ్లాదాన్ని కలిగించ చిరునవ్వుతోనూ, ఉన్న 
మాపించి అరతటోనే 


తనివిదీరా ఈ కళ్లతో ఆస్వాదిస్తుంటే, న క 


78 


దశముగ్కుంధిము(లల౦డివు భాగము) 


న్యాయంగా ఉందా! ” అని బహ్మదేవుని తిట్టుకుంటున్నారు గోపికలు. 
ఇంకా కొంతమంది గోప కాంతలు వారిలో వారు ఇలా 
అనుకుంటున్నారు. 


“మన సంగతి అటుండనీ! మధురానగరంలో ఉండే 
అందమైన అమ్మాయిలకు రేపటి నుండి ప్రతిరోజూ సుప్రభాతమే కదా! 
ఇన్నాళ్లు వారు నోచిన నోములు, పొందిన బ్రాహ్మణుల ఆశీర్వాదములు 
ఫలించినట్టున్నాయి. నేటి నుండి మధురా నగరములో ఉన్న స్త్రీలందరూ 
కృష్ణుని అందాలను తమ కళ్లతో జురుకుంటారు అనుకుంటాను. 

అవునే! నాకు తెలియక అడుగుతాను. మనమా పల్లెపడుచులము. 
వారా నగర వాసులు. కృష్ణుడు ఒక సారి ఆ నగర వాసుల 
అందచందాలు, హొయలు, వగలు చూచిన తరువాత మన ముఖాలు 
చూస్తాడంటావా!” అని మరొక గోపిక పలికింది. 


“అవునే! అది నిజమే! మధురలో దాశార్లులు, భోజులు, 
అంధకులు, వ్యష్టులు, సాత్వతులు, ఇంకా ఇతర జాతుల వాళ్లు, మధురా 
నగర వాసులందరూ కృష్ణుని దర్శన భాగ్యము పొందబోతున్నారు. వారి 
అద్యష్టము ఏమని చెప్పాలి? ఇంకమ్‌దట వారికి ప్రతిరోజూ కృష్ణుడు 
కనువిందు చేస్తుంటాడు.” అని పలికింది మరొక గోపిక. 


గోపికలందరికీ కృష్ణుడిని తమ నుండి దూరంగా తీసుకొని 
పోతున్న అకూరుడిమీద కోపం వచ్చింది. “కూరాత్ముడైన ఏడికి 
అకూరుడు అనిపేరు ఎవరు య కనీసం కర పుడు మగు 


పుర్‌ మధురకు a క బసేవ్‌! హూం 


79 


ఆయం లక్ష. యుత 


సా సతత ఉన్నారు. 


వచ్చు కదా! వారు కూడా ఆనందంగా చూ! 
ఏమే! ఈ సమయంలో దేవుడు ఏదైనా ఆటంకము 


ఆరి 


ఖ్లని 


రూడుకుంటూ 
రా 


తలొక విధంగా మా 


నిట్టూర్డులు విడుస్తున్నారు. 


లు 


ఇంతలో మరొక సాహస వనిత మ 


ంందుకు వచ్చి ఇలా అంది. 


టీళ్లెవరు! కన స రూదవ | 
ప యు నల్చేం sage ania విడిచి మేము క్రణకాల 


పదండి వెళదాం.” అని సాహ సంతో మ క యా 
ఇంతలో మరొక విరహిణి ఇలా పలికింది. “అబ్బా ఉండండే 
మాటలు మీరూను. ఆ కృష్ణుని మందహాసము, ఆయన 
క్రీగంటిచు పులు, ఆలింగనములు, రాసలీలలలో మనం గంట 
క్షణాల్లా గడిపిన రాత్రులు, అవన్నీ గుర్తుకు వస్తుం బే ఏడుపొస్తోందే! ఈ 
కృష్ణవియోగాన్ని ఎలా తట్టుకోవాలో అర్థం కావడం లేదే!” అంటూ 
మరొక గోపిక వావో 


80 


దశముగ్కుంధిము(లల౦డివి భాగము) 


“అవునే! సంధ్యవేళలో మురళి వాయిస్తూ గోవులను 
తోలుకుంటూ వస్తున్న కృష్ణుని ముఖార విందము ఎన్ని రోజులు 
చూచినా తనివితీరదే. రేపటి నుండి ఎవరి ముఖం చూస్తాము. 
కృష్ణుడు వజంలో లేకుండా ఎలా బతకాలో తెలియడం లేదే!” అంటూ 
తన కళ్లనిండా కృష్ణుని పేమ నింపుకొని విలపిస్తూ ఉంది మరొక 


గోపకాంత. 


గోపికలు గోపకాంతలు ఇంక తట్టుకోలేక “క్యష్ణా! 
మాధవా!”అని పిలుస్తూ బిగ్గరగా ఏడుస్తున్నారు. కృష్ణుడు తన కోసరం 
విలపిస్తున్న గోపిల వంక కూడా చూడకుండా అక్రూరుడు తెచ్చిన 
రథం ఎక్కి కూర్చున్నాడు. పక్కనే బలరాముడు కూర్చున్నాడు. గోపకులు 
బళ్ల నిండా పాలు, పెరుగు, వెన్న నిండిన కుండలను ఎక్కించారు. 
అందరూ బండ్లు ఎక్కి కూర్చున్నారు. రథం బయలుదేరింది. రథం వెనక 
బండ్లు బయలుదేరాయి. రథం వెనక గోపికలు, గోపకాంతలు 
పరుగెడుతున్నారు. కృష్ణుని కడసారి ముకుంటున్నారు. కొంత 
దూరం వెళ్లి ఆగి పోయారు. 


కృష్ణుడు వెనక్కు తిరిగి చూచాడు. తన కోసరం 
పరితపిస్తున్న గోపికలను, గోప కాంతలను చూచి కళ్లతోనే “త్వరలోనే 
మీ వద్దకు వస్తాను” అని సందేశాన్ని పంపాడు. (కాని కృష్ణుడు తన 
జీవితకాలంలో మరలా నందవ్రజమునకు తిరిగి రాలేదు) ఆ 
సందేశమునే మహాప్రసాదంగా భావించిన గోపికలు రథం 
కనపడేవరకు అలా చూస్తూనే నిలబడి పోయారు. తరువాత ఎవరి 
ఇళ్లకు వాళ్లు వెళ్లి పోయారు. 


81 


యునా 


వచ్చారు. ఇదేదో వింతగా తం అని అనుకున్నాడు. a 
పైకి లేచాడు. రథం వంక చూచాడు. రథంలో బలరామక్యష్ణు 
కూర్చుని ఉన్నారు. మరలా నీటిలో మునిగాడు. ఈ సారి వేయి 
పడగలతో ఉన్న అనంతుడు, ఆ అనంతుని మీద అర్థనిమీలిత నేత్రాలతో 
కొని ఉన్న శ్రీమహావిష్ణువును నీటి అడుగున దర్శించాడు. 


రుం ద - € 


నీల మేఘశ్యాముడు, పీతాంబరధారుడు, నాలుగు 
ులు కలవాడు, తామర రేకుల వంటి కన్నులు కలవాడు, 


శుద్ధసత్వగుణ సంపన్నుడు, సుందర మైన ప్రసన్నమైన ముఖము 
కలవాడు, వ? మ్‌ద పు చంపండి వాడు, వక్షస్థలములో 


ఇత నాభి కలవాడు, మునులకు | 
దపద్మములు కలవాడు, మణిమయకిరీటము 


82 


దశముగ్కుంధిము(లల౦డివి భాగము) 


కలవాడు, కటిసూత్రము, యజ్లోపవతము, హారములు, నూపురములు, 
కుండలములు ధరించిన వాడు, శంఖు,చద,గదా,పద్మములు నాలుగు 
చేతులలో కలవాడు, శ్రీవత్లము అనే పుట్టు మచ్చతోనూ, 
కౌస్తుభమణితోనూ శోభిల్లువాడు, మెడలో వనమాలను ధరించిన 
వాడు, బుషులతోనూ, సనకాది మునులతోనూ, బ్రహ్మ, రుద్దుడు 
మొదలగు దేవతాగణములతోనూ, మరీచి మొదలగు 
ప్రజాపతులతోనూ, ప్రహ్లాదుడు, నారదుడు మొదలగు భక్తులతోనూ 
స్తుతింపబడుతున్న వాడూ, అయిన శ్రీమహావిష్ణువును ఆదిశేషువు మీద 
దర్శించాడు అకూరుడు. 


ఆయన శరీరం పులకించింది. తల వంచి చేతులు 
జోడించి నమస్కరించాడు. శ్రీమహావిష్ణువును ఈ విధంగా 
స్తుతించాడు.” అని శుక మహర్షి పరీక్షిత్‌ మహారాజుకు కృష్ణుని 
మధురానగర పయాణాన్ని వర్ణిస్తున్నాడు. 


శ్రీమద్దాగవతము 


దశమస్కంధము ముప్పది తొమ్మిదవ అధ్యాయము సంపూర్ణము 
టం తత్షత్‌ ఓం తత్షత్‌ ఓం తత్సత్‌ 


83 


gu DSU 


. (జలములో ts సత్తు. నా 
వము. నీ  నాభిలోనుండి బ్రహ్మ గారు జన్మించి మా కళ్లకు 


ఓ దేవా! పంచభూతములు, మహత్తత్వము, ప్రకృతి, 
పురుషుడు, మనస్సు పది ఇందియములు, పంచ తన్మా 
కూడా నీ విరాట్‌ స్వరూపము నుండి పుట్టినవే! మేమ 


విషయములు, విషయవాంఛలు, కాలము, కరము 


84 


దశముగ్కుంధిము(లల౦డివి భాగము) 


ఆత్మస్వరూపుడుగా వెలుగుతున్న నిన్ను నిరంతరము ఉపాసిస్తుంటారు. 
వేదములలో చెప్పబడిన కర్మకాండలైన యజ్ఞములు, యాగములు చేసే 
బ్రాహ్మణులు, ద్విజులు, నిన్ను వివిధ రూపములతో, వివిధ నామములతో 
ఆరాధిస్తున్నారు. వారు చేసే యజ్ఞయాగములు, పూజలు వ్రతములు 
అన్నీ నీ ఉపాసనే కదా! 


అలా కాకుండా, సకల కర్మలను విడిచి పెట్టి, ఈ 
ప్రపంచము మీద విరక్తి చెంది సన్మాసాశమము స్వీకరించిన 
సన్యాసులు, యోగులు, జ్ఞానులు, ఏ జ్ఞాన యజ్ఞంతో ఉపాసిస్తారో, ఆ 
జ్ఞానమూర్తివి నీవే కదా! వీరే కాకుండా నిర్మల చిత్తంతో నీ మీద 
మనసు లగ్గం చేసి నిన్ను ఉపాసించే వారిని కూడా నీవు 


అనుగహిస్త్తున్నావు. 


ఏరే కాకుండా శివారాధకులు, పాశుపతులు మొదలగు 
వారు రకరకాల పద్ధతులలో పరమశివుని ఆరాధిస్తుంటారు. 
ఉపాసిస్తుంటారు. ఆ ఆరాధనలన్నీ నిన్ను ఆరాధించడమే కదా! 
ఓ దేవా! పర్వతముల మీద కొండలలో పుట్టిన నదులు, వర్షములతో 
నిండిన నదులు, అనేక దిక్కుల నుండి వచ్చి సముద్రములో కలిసినట్టు, 
నిన్ను ఎవరు, ఏ రూపంతో, ఏ పేరుతో, ఏ విధంగా ఆరాధించినా, ఆ 
ఆరాధనలన్నీ నీకే చెందుతాయి అనడంలో సందేహము లేదు. 


(ఆకాశాత్సతితం తోయం యథా గఛ్చతి సాగరం. సర్వదేవ నమస్కార: 


కేశవం పతిగచ్చతి....ఇది పతి దినం సంధ్యావందనం చేసేటప్పుడు 
చెప్పుకునే శ్లోకము 


85 


SD 


ఓ దేవా! సత్వ గుణము, రజోగుణము, తమోగుణము ఇటీ 


పక్యతి గుణములు. ప్రకృతిలో ఉన్న అ క్ష అన్ని జీవరాసులు 
గుణములకు లోబడి ప్రవర్తిస్తున్నాయి. ఈ జీవ రాసులు అః ంటిలోనూ 
నీవు ఆత్మస్వరూపుడుగా వెలుగుతున్నావు . నీవే సత్యము. మిగిలినవి అః శ 


మా స్త చెందేవే. అవిద్యత వృతో % ఆజ్ఞానంతో జీవులు చేపే కర 


వెంట్రుకలు. మే 
ముకలు. రాత్రి పగలు నీ కంటి రెప్పల కదలికలు. ప్రజాపతి నీ 


ఘములు నీ తలమీది జుట్టు. పర్వతములు నీ 


దశముగ్కుంధిము(లల౦డివిు భాగము) 


ప్రళయకాలంలో సంచరించిన మత్మావతారా, 
మధుకైటభులను సంహరించిన హయగ్రీవరూపా! నీకు 
నమస్కారము. మంథర పర్వతమును వఏపుమీద ధరించిన 
కూర్మావతారా! పాతాళము నుండి భూమిని ఉద్ధరించిన వరహావతారా! 
నీకు నమస్కారము. సాధుజనులను రక్షించడానికి అవతరించిన 
న్యసింహావతారా! మూడులోకములను ఆక్రమించిన వామనావతారా! 
నీకు నమస్కారము. గర్వాంధులు, అధర్మపరులు అయిన క్షత్రియులను 
సంహరించిన పరశురామావతారా! రావణుడు మొదలగు రాక్షస 
సంహారము చేసిన రామావతారా! నీకు నమస్కారము. 


వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్మ అనిరుద్ధరూపుడవు, 
సాత్వతపతివి అయిన నీకు నమస్కారము. ఓ దేవా! నీవు శుద్ధుడవు. 
బుద్దుడవు. దైత్యులను, దానవులను మోహింప జేసినవాడవు. 
పవితుడవు. అధర్మపరులు, కూరులు అయిన క్షత్రియులను నాశనం 
చేసిన వాడవు అయిన నీకు నమస్కారము. 


ఓ దేవా! సకల జీవులు నీ మాయకు లోబడి, మోహితులై, 
ఈ దేహము శాశ్వతము కాదు అని తెలియక, నేను, నాది అనే 
అహంకారంతో, ఏదో ఒక కర్మచేస్తూనే ఉంటారు. నేను కూడా నీ 
మహిమ పూర్తిగా తెలుసుకోలేక, స్వప్షము వలె అస్టిరములైన భార్య, 
బిడ్డలు, బంధువులు, స్నేహితులు, మొదలగు వారి మోహముటో పడి, 
వారి యందు ప్రేమ, ఆసక్తి పెంచుకున్నాను. నేను చేసే కర్మలన్నీ 
అనిత్యములు అనీ, అశాశ్వతము అయిన దేహము శాశ్వతము అనీ, 
దుఃఖములు తెచ్చిపెట్టే కర్మలు, గృహములు, ధనము, సుఖాలు 
కలుగచేస్తాయనీ, ఎల్లప్పుడు సుఖము, దు:ఖము అనే ద్వంద్వములలో 


87 


య్య యయ 


నీటి మీద మొ ల | 


నీటి కోసరం ఎండమావుల వెంట పరుగెత్తినట్టు, నేను 


౨ల కొరకు పరుగెత్తుతున్మాను. నా మనస్సు, బుద్ధి 


పాపంచిక విషయమ 
నూ నిండి 


నాకు దర్శ నం ఇవ్వడం నా అద్యష్టంగా భావిస్తున్నాను. మానవుడికి ఈ 
సారము మీద విరక్తి కలిగినప్పుడే, నీ మీద భక్తి, శద్ధకలుగుతాయి. 


ఇము కలిగించే కాలన్వరూపుడవు. పరిపూర్ణుడవు 
కతత అట్టి నీకు నమస్కారము. 


పరమాత్త ను స్తుతించాడు. a 


88 


దశముగ్కుంధిము(లల౦డివి భాగము) 


అని శుకుడు పరీక్షిత్‌ మహారాజుకు అకూరుని స్తోతమును 
వినిపించాడు. 


శ్రీమద్దాగవతము 
దశమస్కంధము నలభయ్యవ అధ్యాయము సంపూర్ణము 
రుం తత్లత్‌ ఓం తత్సత్‌ 


శ్రీమద్దాగవతము 
దశమస్మ్కంధము 
నలభై ఒకటవ అధ్యాయము. 


“ఓ పరీక్షిత్‌ మహారాజా! అకూూరునకు నీటిలో తన 
స్వస్వరూపమును చూపించిన, పరమాత్మ అంశతో జన్మించిన, 
శ్రీకృష్ణుడు తన మాయారూపమును ఉపసంహరించాడు. అక్రూరుడు 
అప్పటి దాకా చూచిన విరాట్‌ రూపము మాయమైపోయింది. 
అక్రూరుడు నీటిలో నుండి బయటకు వచ్చాడు. స్నానము, సంధ్య 
మొదలగు వాటిని నిర్వర్తించుకొని రథం దగ్గరకు వచ్చాడు. రథం 
ఎక్కికూర్తున్నాడు. 


అప్పుడు శ్రీకృష్ణుడు అక్రూరుని చూచి ఇలా అన్నాడు. 
“అకూరమహాశయా! నీ ముఖకళవళికలు చూస్తుంటే నీవు నీటిలో 
మునిగినప్పుడు ఏదో ఒక అద్భుతమును చూచినట్టు అనిపిస్తూ ఉంది. 
నిజమేనా!” అని అడిగాడు. 


89 


యయ DU 


ఒక్కజలములోనే కాదు, తు మీద, ఆకాశంలోనూ, జలముఈ 
కనపడే అ అన్ని చిత్ర విచిత్ర ములు నీ యందే ఉన్నాయి. నిన్ను చు స్తే 


అనంతవిశ్వంలోని అన్ని 


ఓ పరమాత్మ సన నీ యందే అ అన్ని విచిత్రములు దాగి 


PI శ వారు బండ్లు ఆపి, బలరామ కృష్ణుల కొరకు 
ఎదురుచూస్తున్నారు. 


మధుర కు వెళ్లు. నేను వళ్ల కొంత సేపు హం వారి దగ్గర విశ్రాంతి 


” అని 


90 


దశముగ్కుంధిము(లల౦డివి భాగము) 


ఆ మాటలు విన్న అకూరుడు ఇలా అన్నాడు. “కృష్ణా! నిన్ను 
విడిచిపెట్టి నేను ఎక్కడకూ పోను. నీ వెంటనే ఉంటాను. నేను నీ 
భక్తుడను. నన్ను విడిచిపెట్టవద్దు.” అని వేడుకున్నాడు. ఇంకా ఇలా 


అన్నాడు. 


“కృష్ణా! మీరందరూ మా ఇంటికి రండి. మీకు నా శక్తికొలది 
అతిథి సత్కారములు చేస్తాను. నీ పాద ధూళితో మా పితృదేవతలు, 
దేవతా గణములు, తృ్యప్తిపడతారు. ఓ కృష్ణా! నీ పాదములు మా ఇంట 
మోపి మా ఇంటిని పవిత్రం చెయ్యి. పూర్వము బలి చక్రవర్తి నీ 
పాదములను కడిగి పుణ్యచరితుడయ్యాడు. ఇంద్రపదవితో సమానమైన 
పదవిని పొందాడు. అఖండైశ్వర్యసంపన్ముడయ్య్మాడు. నీకు 
భక్తుడయ్యాడు. 


ఓ దేవా! నీ పాదముల నుండి పుట్టిన గంగ 
ఆడులోకములనో పవిత్రం చేసింది. ఆ గంగాప్రవాహ స్పర్శతోనే సగర 
పుత్రులు ఉత్తమగతులు పొందారు. 
దేవ దేవ జగన్నాధ పుణ్యశ్రవణ కీర్తన 
అని అక్రూరుడు కృష్ణుని కీర్తించాడు. 


అక్రూరుని ప్రార్థనలను మన్నించాడు కృష్ణుడు. “అక్రూరా! 
నేను, నా అన్న బలరాముడు నీ గృహమునకు తరువాత వస్తాము. 
యాదవ వంశమునకు ద్రోహము చేసిన ఆ కంసుని బంధువుల ఇళ్లకు 
వెళ్లడం వారికి ఆనందాన్ని చేకూర్చడం నా కర్తవ్యం కదా! ఇప్పటికి నీవు 


91 


gu DSU 


Ss” Qi వా అగాాడు 
పొమ్ము.” అని అన్నాడు. 


ము ర లోతైన అగడ్త ఉంది. నగరములో అందమైన 
ఉద్యానవనములు ఉన్నాయి. నగరములో వీధులు పొడవుగా, 


అక్కడక్కడా నాలుగు వీధులు కలిసే కూడలులు ఉన్నాయి. మేడలు 


ఎత్తుగా ఉన్నాయి. బాటసారులు విశాంతి తీసుకోడానికి విశాంతి 
ను నిర్మించబడి ఉన్నాయి. నగరంలో అందమైన కట్టడములు 


: as PRs wa న క! మీద, gm 


రణములతో వెలిగిపోతోంది 


రము. అక్కడక్కడ అరటిపళ్లగెలలు వేలాడుతున్న అరటి 


92 


దశముగ్కుంధిము(లల౦డివి భాగము) 


చెట్టు ఇళ్లముందు ఉన్న స్తంభములకు కట్టబడి ఉన్నాయి. అటువంటి 
రాజ మార్గములో పవేశించాడు కృష్ణుడు. 


నంద వ్రజము నుండి కృష్ణుడు వచ్చాడని తెలియగానే 
మధురానగరములోని స్త్రీలందరూ వారి వారి ఇళ్ల పైభాగములమీద 
చేరి ఉత్సాహంతో కృష్ణుని చూస్తున్నారు. వస్త్రములు సరిగా ఉన్నాయో 
లేదో కూడా చూచుకోకుండా, ఎలా ఉన్నవారు అలాగే గబగబా మేడల 
మీదికి ఎక్కుతున్నారు. కొంత మంది భోజనం చేస్తూ, కృష్ణుడు 
వస్తున్నాడని తెలిసి సగం భోజనంలో లేచి వచ్చారు. తైలం మర్దన 
చేయించుకుంటున్న వాళ్లు స్నానం కూడా చేయకుండా, ఈ 
కోలాహలం విన్న వాళ్లు సగం నిద్ర నుండి లేచి గబగబా మేడలు 
ఎక్కారు. కొందరైతే పసిబిడ్డలకు పాలు ఇస్తూ అలాగే బిడ్డలను 
ఎత్తుకొని కృష్ణుని చూడటానికి ఆతురతగా వచ్చారు. 


చిరునవ్వులు చిందిస్తూ విలాసంగా వీధులలో 
నడుచుకుంటూ వెళుతున్న కృష్ణుడు మధురానగరవాసుల మనసులను 
ఆకర్షించాడు. వారి కనులకు విందుచేస్తున్నాడు. మధురానగర 
వాసులు కృష్ణుని గురించి ఆయన లీలలను గురించి, ఆయన 
సాధించిన విజయముల గురించి వినిఅన్నారు. ఇప్పుడు కృష్ణుని 
ప్రత్యక్షంగా చూస్తుంటే వారి మనసులు ఆనందంతో నిండిపోయాయి. 
కృష్ణుని చూపు తమ మీద పడితే చాలు అనుకొని తహతహలాడి 


కొంత మంది యువతులు కృష్ణుని శరీరం అంతా తమ 
చూపులతో తడుముతూ ఆయన తమను ఆలింగనము చేసుకున్నట్టు 


93 


య్య యయ 


అవకాశం లేనందుకు మనసులోనే బాధపడుతున్నారు. కొంత చులటి 


ము ఇలా అనుకుంటున్నారు. 


“ఆహా! నందవజములో గోపికలు ఎంత పుణ్యం 
చేసుకున్నారో కదా! పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకూ క్యష్ణుగ 
పతిరోజూ కనులవిందుగా చూస్తున్నారు. ఆ అదృష్టం మనకు లేదు 
కదా” అని ఆవేదన చెందుతున్నారు. 


ఆ సమయంలో బలరామ కృష్ణులు దారిలో ఉన్న ఒక 


మేము Pert నం కోసరం వచ్చాము. మాకు 
విలువైన వస్రములు ఇమ్ము. మాకు వస్రములు ఇస్తే నీకు సకల 
శుభములు కలుగుతాయి.” అని అడిగారు. 


94 


దశముగ్కుంధిము(లల౦డివి భాగము) 


దానికి ఆ రజకుడు కోపించి ఇలా అన్నాడు. “ఓరి ము 
మీరు గ్రామముల నుండి, పర్వతప్రాంతముల నుండి వచ్చినట్టున్నారు. 
మీరు ఎప్పుడైనా ఇటువంటి విలువైన వస్త్రములను చూచారా! 
ధరించారా! ఇవి రాజుగారి వస్త్రములు. ఇవి మీకెందుకు? ఇప్పటికే 
మీరు మహాపరాధం చేసారు. తొందరగా ఇక్కడినుండి వెళ్లిపొండి. 
బతుకుమీద ఆశ ఉంటే మరలా ఇటువంటి దురాశాపూరితమైన కోరిక 
కోరకండి. రాజభటులకు తెలిస్తే మీ వంటి అహంకారులను బంధించి 
మ్‌ వద్దఉన్న వస్తువులను లాక్కుంటారు. మిమ్ములను చంపుతారు.” 


అని అన్నాడు. 


ఆ మాటలకు కృష్ణునికి కోపం వచ్చింది. తన చేతిని పైకెత్తి ఆ 
రజకుని మెడమీద ఒకే దెబ్బ వేసాడు. ఆ దెబ్బకు వాడు చచ్చి 
కిందపడ్డాడు. ఆ రజకుని అనుచరులు ఇది చూచి వస్త్రములను 
అక్కడ వదిలి తలొకదిక్కుగా పారిపోయారు. కృష్ణుడు, బలరాముడు ఆ 
వస్రములలో నుండి తమకు కావలసిన వస్రములను తిసుకొని 
ధరించారు. మిగిలిన వస్త్రములను తమతో వచ్చిన గోపాలురకు 
ఇచ్చారు. వారు కూడా ఆ వస్త్రములను ధరించారు. 


తరువాత కృష్ణుడు ఒక ఆభరణములు అమ్మే దుకాణము 
వద్దకు వెళ్లాడు. రజకునికి పట్టన గతిని చూసిన ఆ దుకాణాదారు, 
వారు అడగకుండానే వారికి కావలసిన ఆభరణములు ఇచ్చాడు. 
రామకృష్ణులు ఆ ఆభరణములను అలంకరించుకున్నారు. 
పరమాత్మస్వరూపుడైన కృష్ణుడు ఆ దుకాణము యజమానికి సకల 
ఐశ్వర్యములను ప్రసాదించాడు. 


95 


యయ 0 


ఇష్టాయిష్టాలు ఉన్నాయి అనడం అవివేకము. తమరికి నేను ఏమి 
సేవచేయగలనో ఆజ్ఞాపించండి. మీ ఆజ్ఞలను అనుసరించడమే 
మానవులకు గొప్ప అనుగ్రహము. 


ము పండె దపంబు గ్యృహంబు లక్షికిన్‌ 
మె నిష్టములు సేకుటె విశ్వనిదానమూర్తులై 
తతత గావ నిటు పుట్టిన మీరలు రాకజేసి నే 
నేవిధ మాచరింతు బనులెయ్యని బంట నెబుంగ జెప్పరే! 


అని పలికిన నుదాముడు బలరామకష్ణులకు చితవిచితములుగా 


కట్టబడిన పూలమాలలు ఇచ్చాడు. బలరామకృష్ణులు ఆ మాలలు 


96 


దశముగ్కుంధిము(లల౦డివు భాగము) 


అలంకరించుకున్నారు. సుదామునికి ఒక వరం ఇవ్వాలని 
అనుకున్నాడు కృష్ణుడు. 


ఓ పరీక్షిత్‌ మహారాజా! ఆ మాలలు కట్టేవాడు, జ్ఞానము 
వివేకము లేని వాడు కోరిన వరము వింటే ఆశ్చర్యపోతావు. ఆ 
సుదాముడు ఏమని అడిగాడో తెలుసా! “కృష్ణా! నాకు ఏవరమూ 
అక్కరలేదు. నీమీద అచంచలమైన ఏకాగ్రతతో కూడిన భక్తి నీ 
భక్తులయందు నుహ్యడ్దావము, సకల భూతముల యందు కరుణ 
నాకు ఉండేటట్టు నన్ను అనుగ్రహించు” అని ప్రార్ధించాడు. 
(ఈ సందర్భంలో పోతన గారు ఒక అమృతతుల్బ్యమైన పద్యం రాసారు 


కం॥ నీ పాదకమలసేవయు నీ పాదార్టకులతోడి నెయ్యమును నితాం 
తాపార భూతదయయును దాపసమందార నాకు దయసేయగదే॥ 


నా చిన్న తనంలో, గజేంద్రమోక్షములోని “ఎవ్వనిచేజనించు జగము” 
అనే పద్యము, ఈ పద్యమూ, మాకు 1వ తరగతి నుండి 5వ తరగతి 
వరకు ప్రార్థనా పద్యాలుగా ఉండేది. ఐదేళ్లపాటు ఈ పద్యాలు చదివి 
చదివి జీర్ణించుకుపోయాయి. 70 ఏళ్ల తరువాత ఆ పద్యాలను మీకు 
అందించే భాగ్యాన్ని నాకు కలిగించిన ఆ పరమాత్మ పాదార 
విందములకు, ఆదరిస్తున్న మీకు, భక్తితో నమస్కరించి నా జన్మ 
సార్థకం చేసుకున్నాను 


కృష్ణుడు నవ్వి సుదాముడు కోరిన వరమును పసాదించి, 
అంతే కాకుండా వారి వంశములో వారికి అనంత ఐశ్వర్యములను, 
సంపదలను, ఆయువును, కీర్తిని పసాదించాడు. 


97 


ఆయం లజ్రి.ఎయిలియంయి 


తరువాత బలరామకృష్ణులు అక్కడి నుండి వెళ్లిపోయారు.” అని శు 
కమహర్ని పరీక్షిత్‌ మహారాజుకు బలరామక్యష్ణుల మధురానగర 
విహారమును గురించి వివరించాడు. 


దశమస్కంధము నలభైఒకటవ అధ్యాయము సంపూర్ణము 


నలభైరండవ అధ్యాయము. 


“కు పరీక్షిత్‌ మహారాజా! కృష్ణుడు సుదాముని 
అనుగ్రహించిన తరువాత ఆయన ఇంటి న 
మార్గములో వెళుతున్నాడు. ఆ సమయంలో ఒక కురూపి అయిన 
వనిత సుగంధ ద్రవ్యములను మోసుకుంటూ వెళుతూ 
చూచిన కృష్ణుడు ఆమెతో ఇలా అన్నాడు. 


ఎండి బయలు దేరి రాజ 


ఉంది. ఆమెను 


“సుందరీ! నీవు ఎవరు? ఎవరి కోసరం ఈ సుగంధ 
దవ్యములు తీసుకొని వెళుతున్నావు? మాకు ఈ వస్తువులు కావాలి. 
ఇస్తావా. నీకు శుభం కలుగుతుంది.” అనిఅడిగాడు. 


ఆ మాటలకు ఆ కురూపి ఇలా అంది. “ఓ సుందరాకారా! నా 


పేరు తివక. నా శరీరం సరిగా ఉండగ మూడు వంకరలు తిరిగి ఉంది. 


9g 


దశముగ్కుంధిము(లల౦డివి భాగము) 


అందుకే నాకు ఆ పేరు సార్ధకం అయింది. నేను ఈ సుగంధ 
ద్రవ్యములను కంస మవ నా సేవ కొరకు తిసుకొని వెళుతున్నాను. 
నేను సుగంధ ద్రవ్యములు తయారు చేయడంలో, వాటిని ఒకదానితో 
ఒకటి కలిపి కొత్త కొత్త పరిమళములు సృష్టించడంలో నేర్చరిని. నేను 
తయారు చేసిన పరిమళ దవ్యములు అంటే కంసమహారాజుగారు 
చాలా ఇష్టపడతారు. అంతటి గొప్పవాడిని నిన్నే చూస్తున్నాను. నీవు 
కంనుడు తప్ప అపురూపమైన పరిమళద్రవ్యములను 
రదగించడానికి అర్హులు ఇంకెవరుంటారు? మీకు కావలసినవి 
ఇస్తాను తీసుకోండి” అని ఆ త్రివక్ర తన వద్ద ఉన్న సుగంధ 
లేపనములు వారికి ఇచ్చింది. 


ఉపయె 


ఆ లేపనములు పూసుకున్న బలరామ కృష్ణులు నూతన 
కాంతితో ప్రకాశించారు. తీసుకున్న దానికి ఏదో ఒక ప్రతిఫలము 
ఇవ్వాలి కదా. అందుకని కృష్ణుడు మూడు వంకరలు తిరిగిన త్రివక్ర 
శరీరమును, సక్రమంగా, అందంగా చేయదలిచాడు. వెంటనే 
కృష్ణుడు తన కాలి పాదములతో త్రివక్ర కాలి వేళ్లను నొక్కిపట్టి ఆమె 
గడ్డము కింద చెప్పిపెట్టి ఆమె శరీరమును నిటారుగా చేసాడు. 
కృష్ణదివ్యస్పర్కతో ఆమె వంకర శరీరం నిటారుగా అయింది. అప్పటి 
వరకు వికారంగా ఉన్న ఆమె ఒక అందమైన వనితగా రూపొందింది. 
ఆమె మనసు కూడా మారి పోయింది. ఆమెకు కృష్ణుని మీద 


మోహము కలిగింది. 


ఆమె కృష్ణుని ఉత్తరీయము పట్టుకొని ఇలా అంది. “నాకు 
అందమైన రూపము ఇచ్చావు. నేను నీకు ఏమి సేవ చేయగలను. 
జబక్కసారి ఇంటికి దయచయండి. నిన్ను దారిలో విడిచి వెళ్లడానికి 


99 


యయ DU 


నా మనసు ఒప్పుకోవడం లేదు. ఎందుకో నిన్ను చూస్తుంటే 
నీ వైపే లాగుతూ ఉంది. 


ఉన్న గోపాలుర Poe చూచాడు. ఆమెతో డు .“నీ ఇంటికి 
రావడానికి మాకు ఎలాంటి అ ens లేదు. తర నీ ఇల్లు 


బాటసారులు నీ ఇంటికి వస్తుంటారు. నేను కూడా మధుర 


. క సుని న. అలలే పూజించారు. వారి పూజలు 


మంది రాజభటులు చుట్టు ముట్టి రక్షిస్తున 


1 నగా. 


100 


దశముగ్కుంధిము(లల౦డివి భాగము) 


పట్టుకున్నాడు. భటులందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండగా కృష్ణుడు 
ఆ ధనుస్సును అవలీలగా పైకెత్తాడు. దానికి కట్టిన నారిని లాగి విల్లు 
సంధించాడు. కృష్ణుని బలానికి తట్టుకోలేక ఆ విల్లు నడిమికి 

విరిగిపోయింది. ఆ విల్లు విరిగేటప్పుడు వెలువడిన శబ్దానికి భూమి 


ఆకాశం దద్దరిల్లిపోయింది. ఆ శబ్దం విని కంసుడుకూడా ఒక్కసాః 


ఉలిక్కి పడ్డాడు. అతని మనసు అల్లకల్లోలం అయింది. 


అప్పటి దాకా బొమ్మలవలె నిలబడి చూస్తున్న రాజభటులు 
బక్కసారిగా “ఏడెవడో రాజుగారి ధనుస్సు విరిచాడు. వీడిని పట్టుకోండి. 
కొట్టండి. వదలకండి.” అని అరుస్తూ కృష్ణుని మీదికి వచ్చారు. వీరి 
వలగు తమకు ప్రమాదం జరుగుతుంది అని భావించిన 
బలరామకృష్ణులు రెండుగా విరిగి కిందపడి ఉన్న ఆ ధనుస్సు 
ముక్కలను చెరి ఒకటి తీసుకున్నారు. తమ మీదికి వస్తున్న 
రాజభటులను ఆ ముక్కలతో బాదారు. ఆ దెబ్బలకు తట్టుకోలేక చచ్చిన 
వారు చావగా మిగిలిన రాజభటులు పారిపోయారు. 


బలరామకృష్ణులు ఆ యజ్ఞముచేసే పదేశమును 
విడిచిపెట్టి మరలా మధురానగర సౌందర్యమును చూస్తూ 
రాజమార్లములో వెళుతున్నారు. అప్పటికి సాయంత్రం అయింది. 
ఈరోజుకు చాలు అనుకొని బలరామక్యష్ణులు గోపాలురతో సహా 
తాము విడిది చేసిన వనమునకు చేరుకున్నారు. 


మరొక సూర్చుడు ఉదయించినట్టయింది. “ఈ రోజునుంది 
మధురానగరములో ఉన్న స్త్రీలకు పతిరోజూ సుపభాతమే” అన్న వజస్త్రీల 


101 


ఆయం లడ్ర్ర.ఎయిలియంయి 


కుడైన రజకుని చంపడం, ధనుస్నను విరవడం, తన 
లను చంపడం అన్నీ విన్నాడు కంసుడు. కంసుని మనసులో 
కన మొదలయింది. ఆరాత్రి కంసుడికి నిద్రపట్టలేదు. భయంతో 


కంసునికి మేలుకొని ఉన్నా కలత నిద్రలో కలలు కన్నా 
అందులో తనకు అశుభాన్ని సూచించే లక్షణాలు గోచరిస్తున్నాయి. 
నీటిలో చూస్తే తల లేకుండా శరీరం మాత్రమే కనపడుతూ ఉంది. 
కళ్లముందు అన్ని వస్తువులు రెండు రెండుగా కనపడుతున్నాయి. తన 
నీడ తనకు కనిపించడం లేదు. చెట్లు పచ్చగా కాకుండా బంగారంలా 
మెరుస్తున్నాయి. తాను నడుస్తుంటే తన పాదముల గుర్తులు కనపడటం 
లేదు. ఈ బాధలు లేకుండా నిదపో దామంటే కలత నిదలో కలలు 
వస్తున్నాయి. ఆ కలలో చచ్చిన శవాన్ని కౌగలించుకున్నట్టు, గాడిదనెక్కి 
2 మును తిన్నట్టు, ఒంటి మీద బట్టలు లేకుండా, నూనె 
పానుకాన ఈ తిరుగుతున్న మన స్తున్నట్టు, ఇలా కలలు 


ుషులను చూ 
ు. అటు మెలుకువగా ఉండలేక, ఇటు నిదపోలేక, కంసుడు 


— 


102 


దశముగ్కుంధిము(లల౦డివిు భాగము) 


మల్లయుద్ధపోటీలు ప్రారంభించమని ఆదేశించాడు. కంసుని భటులు 
మల్లయుద్ధపోటీలు జరిగే ప్రాంగణము చేరుకున్నారు. ఆ ప్రాంగణమును 
చక్కగా అలంకరించారు. ప్రారంభోత్సవానికి తగిన ఏర్పాట్లు చేనారు. 
మల్లయుద్ధపోటీలు చూడటానికి వచ్చే జనాలు కూర్చోడానికి తగిన 
ఆసనములను ఏర్పాటు చేసారు. చుట్టు రంగు రంగులపతాకములు, 
పచ్చని తోరణములు కట్టారు. మంగళవాద్యములు మోగుతున్నాయి. 


ఆ పోటీలు చూడటానికి మధురా నగర వాసులు భారీగా 
తరలి వచ్చారు. తమకు కేటాయించిన ఆసనములలో కూర్చున్నారు. 
కంసుడు వచ్చి తన సింహాసనము మీద కూర్చున్నాడు. ఆయన 
మంత్రులు అందరూ తమతమ ఆసనముల మీద కూర్చున్నారు. పైకి 
చిరునవ్వులు చిందిస్తున్నా కంసుని మనసులో తెలియని భయం 
పట్టుకుంది. చాణూరుడు, ముష్టికుడు, కూటుడు, తోశలుడు 
మొదలగు మల్లవీరులు తమ చేతులు చరుస్తూ రంగంలోకి దిగారు. 
తమకు కూడా ఆహ్వానం ఉంది కాబట్టి నందుడు, తన పరివారముతో 
వచ్చి తాము తెచ్చిన కానుకలు కంనునికి సమర్హించి, తమకు 
నిర్దేశించిన ఆసనముల మీద కూర్చున్నారు. ” అని శుక మహర్షి 
పరీక్షిత్‌ మహారాజుకు త్రివక వృత్తాంతము, ధనుర్ధంగము గురించి 
వివరించాడు. 


శ్రీమద్దాగవతము 


దశమస్కంధము నలభైరండవ అధ్యాయము సంపూర్ణము 
రుం తత్లత్‌ ఓం తత్సత్‌ ఓం తత్షత్‌ 


103 


యయ యయ 


© ఏ, చక్కగా అలంకరించు 
కొన్నారు. ఇంతలో మల్లయుద్ధపోటీలు మొదలవుతున్నట్టు దుందుభులు 
మోగాయి. ఆ శబ్దములు విని, బలరామ కృష్ణులు కూడా మల్లయుద్ధ 
పోటీలు జరిగే ప్రదేశమునకు బయలు దేరారు. 


ము.” అని సౌమ్యంగా అడిగాడు. మావటి 
) మాటలు వినీ విననట్టు ఉన్నాడు. కృష్ణుడికి 


104 


దశముగ్కుంధిము(లల౦డివి భాగము) 


“క మావటీ! ఏమిటా నిర్లక్ష్యం. పోటీలు మొదలయ్యాయి. 
మేము లోపలకు వెళ్లాలి. ముందు ఏనుగును పక్కకు తియ్యి లేకపోతే 
ఈ ఏనుగును నిన్ను ఇద్దరిని కలిపి చంపుతాను. జాగ్రత్తగ” అని 
హెచ్చరించాడు. 


ఇప్పుడు మావటి వానికి కోపం వచ్చింది. “చంపుతావా! 
చంపు చూద్దాం” అంటూ ఏనుగును కృష్ణుని మీదికి నడిపించాడు. ఆ 
మదపుటేనుగు ఘీంకరిస్తూ కృష్ణుని మీదికి వచ్చింది. కృష్ణుని 
పట్టుకోడానికి తన తొండము పైకెత్తింది. కృష్ణుడు ఆ తొండము మీద 
జక గుద్దు గుద్ది, దాని తొండమునకు దొరక కుండా దాని ముందరి 
కాళ్ల వెనక దాక్కున్నాడు. ఏనుగుకు ముందు చూపు తప్ప వెనక్కు 
తిరగలేదు. దానిక కంటికి కృష్ణుడు కనపడటంలేదు. మావటి వాడు 
వెనక్కు తిరగమని అంకుశంతో పొడిచాడు. 


ఏనుగుకు కోపం వచ్చింది. విసురుగా వెనక్కు తిరిగింది. 

తొండము విదిలించి కృష్ణుని మీదికి విసిరింది. కృష్ణుడు ఏనుగు 
వెనక్కు వెళ్లాడు. దాని తోక పట్టుకొని బలంగా వెనక్కు లాగాడు. 
ఏనుగు వెనక్కు వెనక్కు వెళుతూ ఉంది. కృష్ణుడు ఆవుదూడను 
తోకపట్టుకొని లాగుతున్నట్టు ఆ ఏనుగును లాగుతున్నాడు. ఏనుగు 
ఎటు తిరిగితే అటు తిరుగుతున్నాడు. ఏనుగుకు కృష్ణుడు కనిపించడం 
లేదు. అది కుడివైపు తిరిగితే కృష్ణుడు ఎడమ వైపుకు, అది ఎడమ 
వైపుకు తిరిగితే తాను కుడి వైపుకు తిరుగుతూ ఆడుకుంటున్నాడు. 


ఉన్నట్టుండి కృష్ణుడు ఏనుగు ముందుకు వచ్చి హేయ్‌ అని 
అరిచి దాని ముఖం మీద ఒక గుద్దు గుద్ది మరలా వెనక్కు 


105 


ర్రయంయ్య యయ 


ఏనుగు తొండానికి అందినట్టే అంది తప్పించుకుంటున్నాడు. ఒక్కోసారి 

ఏనుగుకు చిక్కినట్టు నటించి కిందపడుతున్నాడు. ఏనుగు దగ్గరకు 

రాగానే లేచి పరుగెడుతున్నాడు. ఏనుగు కోపంతో తన దంతములతో 
తవ్వుతోంది. 


చంపించకపోతే కంసుని చేతిలో తనకు చావు ఖాయం అని 
భయపడుతున్నాడు మావటీడు. ఏనుగుకు ఆ భయంలేదు కాబట్టి 


రోషంతో కృష్ణుని వెంట తరుముతూ ఉంది. 


బక కాలు ఏనుగు మెడ మీద పెట్టి అదిమాడు. రెండు చేతులతో 
దంతములను ఊడపీకాడు. & 

కిందపడ్డ మావటి వాడిని చంపాడు. దంతములు పెరకగా గిలగిల 
కొట్టుకుంటున్న ఏనుగును దాని దంతములతోనే పొడిచి పొడిచి 


దాని 


సెక్తములైన దంతములను గదల మాదిరి బుజం 
ర్ల ధ్ధమ జరిగే రంగస్థలములోకి ప్రవేశించాడు 
కృష్ణుడు. న వెంట బలరాముడు, గోప బాలురు కూడా 
5 తములను బుజం మీద పెట్టుకొని 


106 


దశముగ్కుంధిము(లల౦డివిు భాగము) 


వస్తున్న కృష్ణుని చూచి మల్లయోధులకు మతిపోయింది. ఏనుగునే 
చంపిన వాడికి మనము బక లెక్కా అని మనసులో అనుకున్నారు. 
దూరంగా కూర్చున్న కంసుడికి ఈ వార్త తెలిసింది. కువలయా 
పీడమును కృష్ణుడు చంపాడు అన్న వార్త విని కంసుడు 
కలవరపడ్డాడు. కంసుని మనసంతా అల్లకల్లోలం అయింది. వీళ్లు అంత 


సులభంగా చావరు అని అనుకున్నాడు. 


రామకృష్ణులు రంగస్టలంలో వీరుల మాదిరి నిలబడ్డారు. 
పేక్షకుల కళ్లన్నీ వారి మీదనే ఉన్నాయి. వారందరూ కృష్ణ 
కాళయమర్దనము, గోవర్థనోద్ధరణము గురించి వినిఉన్నారు. ఇప్పుడు 


ఇ 


ప్రత్యక్షంగా చూస్తున్నారు. అక్కడ ఉన్న స్త్రీలు “అబ్బా ఎంత బాగున్నాడో! 
ఎంత ముద్దుగా ఉన్నాడో” అని మనసులోనే కృష్ణుని 

కో యె 3 
కౌగలించుకున్నారు. కొందరైతే ఇలా అనుకుంటున్నారు. 


“ఈ కృష్ణుడు సాక్షాత్తు శ్రీహరి అవతారము. మనలను 
ఉద్ధరించడానికి వసుదేవుని కుమారుడుగా జన్మించాడు. కంసునికి 
భయపడి గోకులంలో పెరిగాడు. అవతార పురుషుడు కాకపోతే 
పూతనను, త్యణావర్తుని, శంఖచూడుని, కేశుని, ధేనుకుడిని ఎలా 
చంపగలడు? దావానలము నుండి గోపబాలురను ఎలా 
రక్షించగలడు? కాళీయుని ఎలా మర్దించగలడు? గోవర్ధన 
పర్వతమును ఎత్తి వ్రజవాసులను, గోవులను ఎలా రక్షించగలడు? 
ఈయనే కాదు ఈయన అన్నగారు బలరాముడు కూడా ప్రలంబుడు, 
వత్సుడు మొదలగు రాక్షసులను సంహరించాడు. నిజంగా కృష్ణుడు ఆ 
శ్రీహరి అవతారమే! అటు చూడండి. పెదాల మీద ఆ చిరునవ్వును 
చూచి కదా గోపకాంతలు కృష్ణుని మీద ప్రేమను పెంచుకున్నారు. 


107 


య్య అయ 


కృష్ణుని రక్షణలో దినదినపవర్దమానమౌతూ 
ఉంది.” అని మధురా నగర వాసులు తమలొ తాము 
అనుకుంటున్నారు. పెద్దగా అంటే కంసుని ఆగహానికి గురికావలసి 
వస్తుందని గుసగుసలాడుకుంటున్నారు. 


ఇంతలో చాణూరుడు అనే మల్లయోధుడు ఠీవిగా నిలబడి 
ఉన్న బలరామ కృష్ణులను చూచి ఇలా అన్నాడు. “ఓ ఏరులారా! మీరు 
ఏనుగును చంపడం చూచాము. మీ వీరత్వము వెల్లడయింది. మీరు 
మల్లయుద్ధములో కూడా ప్రవీణులు అనుకుంటున్నాము. అందుకే మీ 
ఇద్దరినీ ఈ పోటీలకు పిలిపించారు. మనకందరికీ కంసుడు 
మహారాజు. మేమందరమూ కంసమహారాజుకు ప్రియమైన పనులే 
చేస్తుంటాము. మీరు గోవులను మేపుకొనేటప్పుడు ఒకరితో ఒకరు 
మల్ల ధ్ధమ ౦ ఇ ద్ద విద్యను 


ఎసుకుంటుంటారని విన్నావ 
ఇక్కడ ప్రదర్శించి కంసమహారాజుకు వినోదం కలిగించండి. 

దానివలన మీరు కూడా రాజానుగ్రహమునకు పాత్రులవుతారు. రాజు 
ప్రసన్నుడయితే సకల భూతము లు కు డా మనకు ees 


మాటలకు తగిన విధంగా ఇలా అన్నాడు. “మాదము 

లో పశ see మేపుకొనేవాళ్లము. వ్‌ 
కు ము . రాజుకు వినోదం చేకూర్చడం 
ఆనందాన్ని కలిగించడం మా విధి. దాని వలన మాకు కంసరాజు 


108 


దశముగ్కుంధిము(లల౦డివు భాగము) 


అనుగ్రహం లభిస్తుంది. కాకపోతే మేము 10 ఏళ్లు కూడా నిండని 
బాలురము. మీరు ఆరితేరిన మల్లయోధులు. మీకూ మాకూ 
సమత్వము లేదు. మేము మా వయసువారితోనే మల్లయుద్ధము 
చేయగలము. అప్పుడే అది ధర్మయుద్ధము అవుతుంది. ధర్మాత్ముడైన 
కంనుని సమక్షంలో అధర్మము జరగరాదు కదా!” అని తాను కూడా 
నేర్చుగా బదులు చెప్పాడు కృష్ణుడు. 


ఆ మాటలకు చాణూరుడు నవ్వి “మీరు వయసులో 
బాలురు కానీ మీరు చేతలలో పెద్దవాళ్లని మించి పోయారు. మీరు 
చంపిన కువలయాపీడము సాధారణమైన ఏనుగు కాదు. దానికి 
వేయి ఏనుగుల బలం ఉంది. అటువంటి ఏనుగును మీరు చంపారు. 
అటువంటి మీకు మాతో మల్లయుద్ధం చేయడం ఒక లెక్కా! ఇక్కడ 
బలాబలాలు ముఖ్యం కానీ, వయసుకాదు. కాబట్టి మీరు ఇద్దరూ 
మాతో యుద్ధం చేయడం అధర్మం అనిపించుకోదు. మ్‌ ఇద్దరినీ 
మేము పోటీకి ఆహ్వానిస్తున్నాము. మీరు మాతో మల్లయుద్ధం 
చేయండి. ఒకరితో ఒకరమే పోటీకి దిగుదాము. నేను నీతో 
మల్లయుద్ధం చేస్తాను. బలరాముడు ముష్టికునితో మల్లయుద్ధం 
చేస్తాడు.” అని తన నిర్ణయం ప్రకటించాడు చాణూరుడు.” అని శు 
కమహర్ని పరీక్షిత్‌ మహారాజుకు కృష్ణుడు కువలయాపీడమును 


సంహరించడం గురించి వివరించాడు. 


దశమస్కంధము నలభైమూడవ అధ్యాయము సంపూర్ణము 
రుం తత్సత్‌ ఓం తత్సత్‌ ఓం తత్షత్‌ 


109 


చయయ యుత 


కొట్టుకుంటున్నారు. చేతులు చరుచుకుంటున్నారు. ఒకరి పాదములు 
ఒకరు పట్టుకొని పైకెత్తి a పిడికిళ్లతో 


జకరిని ఒకరు ఎలా దెబ్బతియ్యాలా అని అదునుకోసరం 


ఎదురుచూస్తున్నారు. నలుగురి దేహములు దెబ్బలతో 
కమిలిపోతున్నాయి. 


యాచే వాళ్లు అయ్యో ఇదేమిటి. వారు బాలురు, వీళ్లు 
దున్నపోతుల్లా ఉన్నారు. వీళ్లమధ్యపోటీ ఏమిటి దుర్మార్గం కాకపోతే! అని 


భే: 


రి కతు కరాహాటంగా “ఇది 


నోరుమెదపడం లేదు. మ 
అన్యాయం. అధర్మం. చిన్న పిల్లల దం, పెద్ద వా ళ్లకు అ క 


మల్లయుద్ధమును ఆపడానికి రాజు కూడా 


రాజ్యం. వఏడేం రాజు.” అని విమర్శిస్తున్నారు. 


110 


దశముగ్కుంధిము(లల౦డివి భాగము) 


మరి కొందరయితే “బండరాళ్ల వంటి మల్లయోధుల 
శరీరాలెక్కడ! కోమలమయిన ఈ బాలుర శరీరాలెక్కడ! ఏమైనా పోలిక 
ఉందా! ఇంకా ఈ యుద్దాన్ని ఇలాగే కొనసాగనిస్తే సభలో అధర్మం 
చెలరేగిపోతుంది. ఇటువంటి అధర్మం జరిగే చోట ఉండటం కూడా 
మంచిది కాదు.” అనుకుంటూ కొందరు వెళ్లిపోతున్నారు. 


మగవాళ్ల పరిస్థితి ఇలా ఉంటే ఆడవాళ్ల సంగతి మలీ 
ఘోరంగా ఉంది. వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. మరి కొందరు ఇలా 
అనుకుంటున్నారు. “ఎక్కడైనా, ఏ సభలోనైనా అధర్మం జరుగుతుంటే, 
ధర్మం తెలిసిన వాళ్లు, ఆ అధర్మాన్ని అరికట్టాలి. అలాకాకుండా చూస్తూ 
ఊరుకున్నా లేక ఆ అధర్మాన్ని సమర్ధ్థించినా, ఆ మానవుడు పాపం 
పొందుతాడు. ఆ కారణం చేత బుద్ధిమంతులు, ధర్మపరులు ఇటువంటి 
రాజుల సభలకు రారు. అటు చూడండి. పాపం కృష్ణుడు ఆ దున్నలాంటి 
చాణూరునితో పోరాడి ఎలా అలసిపోయాడో!” అని ఒకామె అంటే 
“అదేం చూచావు. ఆ ముప్టికుడి చుట్టు తిరిగి తిరిగి అలసి పోయిన 
బలరాముడిని చూడండే!” అని మరొకామె అంది. 


బలరాముడు, కృష్ణుడు, చాణూర ముష్టికులు ఏ 
మల్లయుద్ధవిధానములను అనుసరించి పోరాడుతున్నారో, అదే 
కమంలో వారికి తమ తమ ముప్టిఫ 
చెబుతున్నారు. కృష్ణుడు తన శరీరాన్ని రాయిలాగా, ఉక్కులాగా చేసాడు. 
కృష్ణుడు బలమైన తన ఉక్కు పిడికిలితో ఒక్కొక్క గుద్దుగుద్దుతుంటే 
చాణూరుడు హడలిపోతున్నాడు. మెల్లిగా ధైర్యం కూడదీసుకొని రెండు 
చేతులతో కృష్ణుని గుండెల మీద బలంగా మోదాడు. ఆ దెబ్బ కృష్ణుడికి 
పూవు మాదిరి తగిలింది. కృష్ణుడు చాణూరుడి రెండు చేతులు 


111 


యయ DU 


లకేసి 


పట్టుకున్నాడు. గిరా గిరా గాలిలో తిప్పాడు. వాడి శరీరాన్ని నే 
మోదాడు. చాణూరుడు Se ముకున్నాడు. మరి లేవలేదు. 
ముష్టికుడు కూడా అదే తప్పు చేసాడు. తన రెండు చేతులు కలిపి 
బలరాముని గుండెల మీదమోదాడు. బలరాముడు వాడి రెండు 
చేతులను పట్టుకొని కిందపడేసాడు. వాడి గుండెల మీద కూర్చుని తన 


చేతులలో వాడి గుండెల మీద మోదాడు. 


ఆడక మరణించారు. ఈ ప్రకారంగా చాణూరుడు, ముషికుడు, 
కూటుడు, శలుడు హు చావగా మిగిలిన మల్లయోధులు 
పారిపోయారు. 


ఇది చూచి కృష్ణు 
వద్దకు వచ్చారు. అందరూ ఆనందంతో న్యత్యం చేస్తున్నారు. వారిని 


ని స్నేహితులు అయిన గోపాలురు కృష్ణుని 


చూచి వాద్యకారులు వాద్యాలు వాయించారు. అంతా ఆనంద 
కోలాహలంగా ఉంది. వచ్చినవారు ఆనందంతో కేరింతలు 
కంసుని గుండెలు మండిపోతున్నాయి. తాను పంపిన ఏనుగు 


ధులు మట్టికరిచారు. కంసుడికి కన్నీళ్లు 


ఆశీర్వదిస్తున్నారు. 


ునుగయింది. మల్లయో 


112 


దశముగ్కుంధిము(లల౦డివి భాగము) 


“ఆగండి. అన్నీ ఆపండి.” అని పెద్దగా అరిచాడు కంసుడు. 
అందరూ ఆగిపోయారు. అంతా నిశ్శబ్దం. “నందుని వాడి కొడుకులను, 
గోపాలకులను బంధథించండి. వారి వద్దనున్న ధనమును లాక్కోండి. నా 
బావ వసుదేవుని, నా తండ్రి ఉగ్రసేనుని చంపెయ్యండి. వెళ్లండి.” అని 


గట్టిగా అరిచాడు. 


అపరిమితమైన దుర్మార్గానికి ఒడిగడుతున్న కంసుని 
మాటలను విన్నాడు కృష్ణుడు. ఇంక ఊరుకుంటే లాభంలేదనుకున్నాడు. 
బక్క ఎగురు ఎగిరి కంసుని సింహాసనము దగ్గరకు దూకాడు. 
కంసుడికి మృత్యువు తన ఎదురుగా నిలబడినట్టయింది. వెంటనే తన 
ఆసనము మీది నుండి లేచి కత్తి చేతిలోకి తీసుకున్నాడు. కృష్ణుని 
మీదికి ఉరికాడు. కృష్ణుని చంపడానికి అటు ఇటు కత్తి 


గరుడుడు పాము తల పట్టుకున్నట్టు కృష్ణుడు ఒడుపుగా 
కంసుడి మెడ పట్టుకున్నాడు. కంసుని కిరీటము జారి కింద పడింది. 
కృష్ణుడు కంసుని జుట్టుపట్టుకొని కిందకు లాగాడు. కంసుడు కింద 
పడ్డాడు. కృష్ణుడు కంసుడి గుండెల మీద కూర్చున్నాడు. రెండు 
చేతులతో కంసుని గుండెల మీద మోది కంసుని చంపాడు కృష్ణుడు. 
చచ్చిన కంసుని జుట్టు పట్టుకొని కిందికి లాగేసాడు. కంసుడు 
దొర్లుకుంటూ వచ్చి నేలమీద పడ్డాడు. 


113 


ఆయం లక్ష. యంతయు 


హటాత్తుగా జరిగిన ఈ సంఘటనను చూ 
వో రు. ఇది చూచిన కంసుని తమ్ముళ్లు ఈ 

కంకుడు, న్యగ్రోధుడు మొదలగు వారు ఎనిమిదిమంది కృష్ణుని మీదికి 
చు దిన బలరాముడు అక్కడే ఉన్న పరిఘను తీసుకొని 


బలరాముడ 


పరిఘతో నరికాడు. దేవతలు దుందుభులు మోగించారు. పుష్పవృష్టి 
కురిపించారు. అప్సరసలు నృత్యం చేసారు. గంధర్వులు ఆడారు 


ఈ విషయం దావానలంలా అంతఃపురానికి పాకింది. 
కంసుని భార్యలు గుండెలు బాదుకుంటూ కంసుడు పడిఉన్న చోటికి 
వచ్చారు. కంసుని శవం మీద పడి ఏడుస్తున్నారు. “ఓ ప్రభూ!నాధా! 
మమ్ములని వదిలిపెట్టి పోయ అందరినీ అనాధలను చేసి 
వెళ్లిపోయావా! నీవు లేని మధుర భర్తలేని ప్రియురాలిలా ఉంది. ఏ 

మూ చెయ్యని వారిని బాధపెట్టిన ఫలితం వలననే కదా నీకు 
ఈనాడు ఇటువంటి గతి పట్టింది. అకారణంగా సాటి ప్రాణులను 


ఆడ 


హింసించిన వాడు ఎవరైనా బాగుపడ్డాడా! కృష్ణు డువి ర్జు 
తెలిసి కూడా ఆయనతో విరోధం ఎందుకు పెట్టుకున్నావు? కృష్ణు 


అంశ అని 


ని 


ఎదిరించి ఎవరైనా బతికారా! అంతా మన ఖర్మ అంటూ 


నుడు వారిని యధోచితంగా ఓదార్హాడు. కంనునికి 


అతన ఇల దహన క్రియలు, కర్మకాండలు చేయించాడు. 


డు వెంటనే కారాగారమునకు పోయి తన తల్లి 


114 


దశముగ్కుంధిము(లల౦డివిు భాగము) 


తండ్రులను బంధవిముక్తులను చేసారు. వారి పాదాలకు 
నమస్కరించారు. బలరామ కృష్ణులను చూచిన దేవకీ వసుదేవులు, 
వారిని దేవతామూర్తులుగా భావించి, వారిని లేవనెత్తి, ఆలింగనము 
చేసుకొంటే ఏమవుతుందో అని, వెనక్కు తగ్గారు.” అని శుక మహర్షి 
పరీక్షిత్‌ మహారాజుకు కంసవధను గురించి వివరించాడు. 


దశమస్మ్కంధము నలుబది నాలుగవ అధ్యాయము 
సంపూర్ణము ఓం తత్సత్‌ ఓం తత్సత్‌ ఓం తత్సత్‌ 


నలుబది ఐదవ అధ్యాయము. 


శ్రీకృష్ణుడు తన తల్లి తండులు అయిన దేవకీ వసుదేవుల 
వద్దకు వచ్చి వారికి భక్తితో నమస్కరించాడు. “అమ్మా! నాన్నా” అంటూ 
పేమతో పలకరించాడు. 


“అమ్మా! నేను పుట్టినప్పటి నుండి మీ నుండి దూరంగా 
ఉండటం వలన మాత్యప్రేమకు పిత్యప్రేమకు నోచుకోలేకపోయాను. 
మీరు కూడా నా బాల్యము, పౌగండము, కిశోరము మొదలగు 
అవస్థలను చూచి ఆనందించే అద్యష్టాన్ని కోల్పోయారు. అది మ్‌ 
దురదృష్టమో, యశోద అద్యష్టమో కానీ, నేను మీ వద్ద పెరగలేదు. 
నాకు కూడా నా తండ్రి వద్ద బాల్యంలో అనుభవిచే సుఖములను 
దూరం అయ్యాను. అమ్మా! నాన్నా! ఈ శరీరము మీరు ఇచ్చారు. మీ 


115 


యయ 0 


వలననే ఏర్పడిన ఈ శరీరముతో నూరు సంవత్సరములు జీవించినను, 
నూరు సంవత్సరములు మీకు సేవలు చేసిననూ, జన్మనిచ్చిన తల్లి 
తండ్రుల బుణం తీర్చుకోలేదు. 


మ్‌ రురు వస్‌ ండై 2 — నద చ = 


మున్‌ పోషించే శక్తి ఉండి కు 


పోషించకుండా వారి మానానా వారిని టు ఆ అటువంటి వారు, 


బతికినా చచ్చినట్టే. 


అమ్మా! నేను, అన్నగారు ఇప్పటి వరకు కంసుని భయముతో 


మూ స నందుల ead 
ఇ న ము ఏ రాక్షసుడు 
ము. ఆ కారణం చక 
రులను ప ము. మా 
అనరా థః కు Ne మమ్ములను ఆశీర్వదించండి.” అని 
తమ తల్లితండులయిన దేవకీ వసుదేవుల 


116 


దశముగ్కుంధిము(లల౦డివ భాగము) 


తమ కుమారులు తమ ఆశీర్వాదము కోరుతూ పలికిన 
మాటలు విన్న దేవకీ వసుదేవులు తమ కుమారులను ప్రేమతో 
కౌగలించుకున్నారు. ఒడిలో కూర్చోపెట్టుకున్నారు. వారి తలలు 
ఆప్మాయంగా నిమిరారు. దేవకీ వసుదేవుల కళ్ల నుండి ఆనందభాష్టాలు 
ధారగా కారుతున్నాయి. వారి కంఠములు బొంగురుపో 
ఆనందంతో నోటి వెంట మాటలు రావడం లేదు. అలా ఎంతో సేపు 
ఉండి పోయారు. 


తరువాత బలరామ కృష్ణులు తమ తాతగారైన 
ఉగ్రసేనులవారి వద్దకు పోయి వారి ఆశీర్వాదము తీసుకున్నారు. ఉ 
గ్రసేనుని తిరిగి సింహాసనము మీద కూర్చోబెట్టి రాజుగా 
అభిషేకించారు. కృష్ణుడు ఉగ్రసేనుని ముందు వినయంగా చేతులు 
జోడించి నిలబడి ఇలా అన్నాడు. “ఉగ్రసేన మహారాజా! మేము నీ 
ప్రజలము. మ్‌ సేవకులము. మమ్ములను ఆజ్ఞాపించండి. మీ ఆజ్ఞలను 
శిరసావహించడానికి సిద్ధంగా ఉన్నాము. యదు వంశము వారికి 
సింహాసనము మీద కూర్చునే అర్హత లేదు అని యయాతి మహారాజు 
ఆదేశించాడు. కాని అది తమరికి వర్తించదు. మీరు మా మహారాజులు. 
దేవతలు కూడా మీకు కానుకలు సమర్పిస్తారు. ఇంక మనుషుల 
సంగతి చెప్పేదేముంది. తమరు నిర్ణయంగా రాజ్యపాలన సాగించండి.” 
అని వేడుకున్నాడు. 


తరువాత కృష్ణుడు, కంసుని భయంతో నలుదిక్కులకు 
పారిపోయి, వివిధ దేశములలో తలదాచుకుంటున్న యాదవులను, 
వ్యష్టులను, అంధకులను, మాధవులను, కుకురులను ఇంకా ఇతర 
వంశస్థులను అందరినీ తిరిగి మధురకు రావలసినదిగా వర్తమానం 


117 


యయ యల 


పంపాడు. వారిని అందరినీ పిలిపించి గౌరవించాడు. వారికి అందరికీ 


మధురా నగర సంరక్షణను బలరామ కృష్ణులు వహించారు. పజల 


కోరికలు తీ తీర్చారు. | మధురా నగర ప్రజలు కూడా ప్రతిరోజూ క 


అప్పటి వరకు నందుడు మధురా నగరములోనే ఉన్నాడు. 
మధురలో పరిస్థితులు చక్కబడిన తరువాత, బలరామ కృష్ణులు 
గందుని ! వెళ్ళారు. ఆయనకు నమస్కరించి ఇలా అన్నారు. 
“తండ్రీ! నీ వు, మా తల్లి యశోద, నన్ను అన్న బలరాముని మీ 


a 


ఏ కారణం చితనైనా కన్న తల్లి తండ్రులు తమ 
సంతానమును పెంచడానికి అశక్తులైతే, ఆ పిల్లలన ) పెంచిన తల్లి 
తండ్రులను కన్న తల్లి తండ్రుల వలెనే పరిగణించాలి. మీరు మాకు కన్న 
తల్లి తండ్రుల కంటే ఎక్కువ. మీరు క్షేమంగా వ్రజమునకు వెళ్లండి. 


ులను అన్నిటినీ నిర్వర్తించి, తీరిక 


118 


దశముగ్కుంధిము(లల౦డివి భాగము) 


వారి పరివారమునకు అనేక విలువైన కానుకలు ఇచ్చాడు. 
ఆభరణములను, వస్త్రములను, పాత్రలను సమర్హించాడు. నందుడు 
కూడా బలరామ కృష్ణులను ప్రేమగా కౌగలించుకొని, వారిని వదలలేక 
వదలలేక వదిలి పెట్టి వజమునకు తన పరివారముతో సహా 
వెళ్లిపోయాడు. 


తరువాత వసుదేవుడు తమ పురోహితుడైన గర్లుని 
పిలిపించాడు. బలరామ కృష్ణులకు ఉపనయన సంస్కారములు 
జరిపించాడు. ఆ సమయంలో బ్రాహ్మణులకు గోవులను, వస్త్రములను, 
ధనమును దానం చేసాడు. శ్రీకృష్ణుడు పుట్టినప్పుడు తాను మనసులో 
అనుకున్న వేయిగోవుల దానమును గుర్హు చేసుకొని, బ్రాహ్మణులకు 
వేయి గోవులను చక్కగా అలంకరించి దానం చేసాడు. గర్గముని చేత 
ఉపనయన సంస్కారమును పొంది, బలరామ కృష్ణులు ద్విజులు 
అయ్యారు. వారు బ్రహ్మచర్యవ్రతమును స్వీకరించారు. 


తరువాత వారు విద్య నేర్చుకోడానికి కాశీపండితుడు 
అయిన సాంటభిపుడు అనే ముని ఆశ్రమమునకు వెళ్లారు. అక్కడ 
గురుకుల వాసము చేస్తున్నారు. తమ గురువైన సాంటిపుని భక్తితో 
సేవిస్తూ విద్య నేర్చుకుంటున్నారు. గురువైన సాంధదీపముని కూడా వీరి 
భక్తి శద్ధలకు సం తోషించి, వారికి వేదములు, షడంగములు, 
ఉపనిషత్తులు, మంత్రములతో సహా ధనుర్వేదము, మనుధర్మశాస్త్రము, 
తర్కము, మీమాంస, మొదలగు శాస్త్రములను, రాజనీతిని 


119 


ఆయం లడజ్ర.ఎయిలియంయి 


చెబితే చాలు, ఇట్టే గహించారు. అంతే కాకుండా వారు అరవైనాలుగు 


పడిచనిపోయాడు. వాడిని తిరిగి బతికించి త అదే మీరు 
నాకు, మ్‌ గురుపత్నికి ఇచ్చే గురుద; wal అని అడిగాడు. 


ము a Pon పంచజనుడు అతనే రాక్షసుడు బక శంఖం రూపంలో 
నివసిస్తున్నాడు. మీ గురుపుతుడిని అతడే అపహరించాడు. 


120 


దశముగ్కుంధిము(లల౦డివి భాగము) 


వెంటనే కృష్ణుడు సముద్రజలములలోకి దూకాడు. 
పంచజనుడికి వెతుక్కుంటూ వెళ్లాడు. వాడిని పట్టుకున్నాడు. కాని వాడి 
వద్ద గురు పుత్రుడు కనపడలేదు. కృష్ణుడు ఆ అసురుడి నుండి పుట్టిన 
శంఖమును తీసుకొని యముడి దగ్గరకు వెళ్లాడు. యమపురి 
ద్వారము వద్ద నిలబడి ఆ శంఖమును గట్టిగా ఊదాడు. 
శంఖధ్వనిని విన్న యమధర్మరాజు పరుగు పరుగున శ్రీకృష్ణుని వద్దకు 
వచ్చాడు. ఆయనకు అర్హ్యము పాద్యము ఆసనము ఇచ్చి సత్కరించాడు. 


“కు మహావిష్లూ! మీరు ఈ మానవదేహములలో 
అవతరించారని నాకు తెలుసు. నేను మీకు ఏమి సేవచేయగలనో 
తెలుపండి.” అని వినయంగా అడిగాడు. “ఓ యమధర్మరాజా! నీవు నీ 
విధి నిర్వహణలో భాగంగా మా గురువుగారి పుత్తుని తీసుకొని వచ్చావు. 
మా గురువు గారి కుమారుని తిరిగి మాకు అప్పగించు.” అని 
అడిగారు. వెంటనే యమధర్మరాజు గురుపుత్తుని తీసుకొచ్చి 


బలరామకృష్ణులకు అప్పగించాడు. బలరామకృష్ణులు గురుపుత్రుని 
తీసుకొని వచ్చి తమ గురువుగారు సాందీపునికి అప్పగించారు. ఇలా 
అన్నారు. “గురువుగారూ! తమరు ఇంకేమన్నా కోరుకోండి. తమరి కోరిక 
తీరుస్తాము” అని వినయంగా అడిగారు. 


లకు సంతోషించిన న 


రామ కృష్ణుల మాట ౦టిపుడు 
వారితో ఇలా అన్నాడు. “కుమారులారా! మీవంటి శిష్కులకు గురువైన 
నాకు కోరుకోవడానికి ఇంకేం మిగులుతుంది. అయినా మీరు నాకు 
గురుదక్షిణ ఇచ్చారు. అది చాలు. మీ విద్యలు పూర్తి అయ్యాయి. ఇంక 
మీరు మీ గ్యహమునకు వెళ్లండి. వివాహములు చేసుకొని 


పుత్రపౌత్రాభివృద్ది పొందండి. మీ కీర్తి మూడులోకములలో 


121 


య్య యయ 
వ్యద్ధిచెందుతుంది.” అని ఆశీర్వదించాడు. 


గురువుగారి ఆశీర్వాదములను పొందిన బలరామక్యష్ణులు 
రథము ఎక్కి మథురానగరము వెళ్లిపోయారు. తమ విద్యాభ్యాసము 
పూర్తి చేసుకొని వచ్చిన బలరామక్యష్ణులను చూచి దేవకీ వసుదేవులు, 
మధురా నగర ప్రజలు ఎంతో సంతోషించారు.” అని శుక మహర్షి 
పరీక్షిత్‌ మహారా 
వివరించాడు. 


శిరాజుకు బలరామక్యష్ణుల వద్యాభ్యాసము గురించి 


దశమస్కంధము నలభై ఐదవ అధ్యాయము 
ఓం తత్సత్‌ ఓం తత్సత్‌ ఏం తత్సత్‌ 


శుక మహర్షి పరీక్షిత్‌ మహారాజుకు ఇలా చెబుతున్నాడు. 


“ఓ పరీక్షిత్‌ మహారాజా! వ్యష్టివంశంలో ఉద్ధవుడు అనే 
ఉత్తమ వ్యక్తి ఉన్నాడు. ఉద్ధవుడు కృష్ణుడికి ఆంతరంగిక మిత్రుడు. 
బకరోజు కృష్ణుడు తన మితుడు ఉద్ధవుని పిలిచాడు. ఎవరూ లేని చోట 
ఉద్ధవుని చేతులు పట్టుకొని ఇలా అన్నాడు. 


122 


దశముగ్కుంధిము(లల౦డివి భాగము) 


“మిత్రమా! నీవు నాకు మారుగా నందుడు మొదలగు 
గోపకులు గోపికలు నివసించే వ్రజమునకు వెళ్లాలి. నా తల్లి తండ్రులు 
అయిన యశోదా నందులకు నా క్షేమ సమాచారములు చెప్పి వారి 
మనస్సులకు సంతోషాన్ని కలుగచెయ్యి ఆ ఊరిలో ఉన్న గోపకాంతలు 
గోపికలు నేను లేని విరహంతో బాధపడుతుంటారు. వారికి నా 
గురించి చెప్పి ఓిదార్డు. నందవ్రజములో ఉన్న గోపికలు వారి 
మనస్సులను నాకు అర్హించారు. నన్ను వారి పాణం కన్నా ఎక్కువగా 
చూసుకుంటున్నారు. నా కోసరం వారి భర్తలను సంతానాన్ని 
బంధువులను కూడా వదిలిపెట్టడానికి సిద్ధపడ్డారు. నన్ను వారి 
ఆత్మస్వరూపుడుగా భావించారు. నా కోసరము సకల ధర్మములను 
వదిలిన వారి యోగక్షేమములు చూడవలసిన బాధ్యత నామీద ఉంది. 


ఓ ఉద్ధవా! నేను వారికి అత్యంత ప్రియము చేకూర్చే వాడిని. 
నేను వారిని వదిలివచ్చి చాలా కాలం అయింది. వారు నన్నే 
తలచుకుంటూ విరహవేదన చెందుతుంటారు. నేను గోకులము నుండి 
మధురకు వచ్చేటప్పుడు వారికి త్వరలోనే గోకులమునకు తిరిగి 
వస్తానని చెప్పాను. నేను మరలా గోకులమునకు వస్తాననే ధైర్యముతోనే 

తమతమ శరీరములలో ప్రాణములు నిలుపుకొని ఉన్నారు. కాబట్టి నీవు 
పోయి వారికి నా క్షేమ సమాచారములు చెప్పి వారిని ఓదార్హు అని 


అన్నాడు. 
కృష్ణుని ఆదేశము మేరకు ఉద్ధవుడు రథం ఎక్కి 


గోకులానికి బయలుదేరాడు. సూర్యాస్తమయము కాలానికి ఉద్ధవుడు 
గోకులం చేరుకున్నాడు. అప్పుడు ఆవులు, దూడలు గోశాలలు 


123 


య్య యయ 


. గోవుల కాలి గిట్టల నుండి లేచిన ధూళిలో 


ఉద్ధవుని రాక తెలియదు. 


గోపికలు గోప కాంతలు చల్ల చిలుకుతూ కృష్ణుని లీలలను 
గీతములుగా పాడుకుంటున్నారు. నందవజములోని అన్ని గృహములలో 


శు, అతిధులు, గోవులు, బ్రాహ్మణులు, పిత్యదేవతలు 
పబడుతున్నారు. నాయంసమయములో 

దేవతాగ్యహములలో వేసిన సుగంధ ధూపములతో వ్రజము 

సుగంధభరితమయింది. 


వచ్చాడు. ఉద్ధవుని సాదరంగా ఆహ్వానించాడు. ఆలింగనము 
పెట్టాడు. ఆయన సుఖంగా పడుకోడానికి పక్కపరిచాడు. ఉద్ధవుడు 
hres ఆయన కాళ్లు పడ 


డు. ఆ విధంగా ess కు 


వసుదేవులు సుఖంగా ఉన్నారా! వారి బంధుమితులు సుఖంగా 
ఉన్నారా! ఆ కంసుడు ధర్మపరులు, సాధువులు అయిన యాదవుల 


మీద అకారణంగా విరోధం పెంచుకున్నాడు. అతని పాపమే అతని 


త్మా! కంసుని చెరనుండి విముక్తి పొ 


124 


దశముగ్కుంధిము(లల౦డివి భాగము) 


మరణానికి కారణం అయింది. కంసుని మరణం యాదవులందరికీ 


అద్యష్టంగా పరిణమించింది. 


ఉద్ధవా! మా కుమారుడు కృష్ణుడు, బలరాముడు క్షేమంగా 
ఉన్నారా! వాళ్లు ఎప్పుడైనా నన్ను తల్లి యశోదను, గోపాలురను, 
బంధువులను, మిత్రులను, ఈ వ్రజములోని ప్రజలను, గోవులను, తాను 
ఆడుకున్న బృందావనమును, గోవర్థనగిరిని ఎప్పుడన్నా తలచుకుంటూ 
ఉంటారా! కృష్ణుడు మా అందరిని, తన ఆత్మీయులను చూడటానికి 
ఒక్కసారైనా నందగోకులము రావచ్చు కదా! ఉద్ధవా! సుందరమైన ఆ 
కృష్ణుని ముఖపద్మము మాకు మరలా కనపడుతుందంటావా! ఆ 
శ్యామసుందరుని మేము ఎప్పుడు చూస్తామో ఏమో! 


కృష్ణుడు మా అందరినీ గోవర్ధన పర్వతము ఎత్తి రక్షించడం, 
కాళియుని బారి నుండి రక్షించడం, దావానలము నుండి రక్షించడం, 
రాక్షసుల బారి నుండి రక్షించడం మేము ఎన్నటికీ మరిచిపోలేము. 
మా చిన్ని కృష్ణుడు ఈ గోకులములో చేసిన అద్భుతమైన లీలలను, 
కృష్ణుడి మాటలను, చిలిపిపనులను, తలచుకుంటూ ఉంటే మేము 
ఆకలి, దప్పులు కూడా మరిచిపోతున్నాము. మా కృష్ణుడు తన 
పాదములతో నడిచిన ఈ నందవ్రజము, బృందావనము, యమునా 
తీరము, అడవులు, కొండలు, ఇసుక తిన్నెలు, చూచినప్పుడు ఈ 
లోకమంతా కృష్ణమయంగా కనిపిస్తుంది. 


గర్లమహాముని చెప్పిన దానిని బట్టి, కృష్ణుని 
మేమందరమూ, దేవతల కార్యము నెరవేర్చడానికి, మా అడ్యష్టము కొద్దీ, 


125 


యయ యల 


సులు చంపడం సాధ్యమా! అత్యంత బలిష్టమైన ఆ 
ధనుస్సును, ఏనుగు చెరకు గడను విరిచినట్న 
కదా! ఏడు సంవత్సరముల బాలుడు, ఏడు రోజులు గోవర్థన 


పర్వతమును తన చేతి మీద నిలపడం మానవమ తులకు సాధ్యమా! 


బలరామక్య 


3. అవలీలగా విరిచారు 


ఇది అంతా ఒక ఎత్తు. దేవతలకు కూడా జయింప అలవి 
కాని ధేనుకుని, అరిష్టుని, త్యణావర్త్తుని, బకుడిని సంహరించడం 
మరొక ఎత్తు. ఇవన్నీ చూస్తుంటే బలరామ కృష్ణులు మానవ మాత్రులు 
కారనీ, అవతార పురుషులు అని తెలుస్తూ ఉంది కదా! 
తమరేమంటారు?” అని తన మనసులో మాట బయటపెటాడు 
నందుడు. 


భగవదవతారంగా భావిస్తుంటే, తల్లి యశోదకు మాత్రము చిన్ని 
కృష్ణుడు తన బడిలో పడుకొని పాలుతాగుతున్న పసిబాలుడులాగా 
గంగు ముద్దుమాటలు తలచుకుంటేనే ఆమెకు 
నములలో టక్‌ పాలుకారుతున్నాయి. ఆ మాత్యహృదయము 
ము కోసరం తల్లడిలిపోతూ ఉంది. వారిద్దరికీ కృష్ణు! 

మని మీద 


మీద ఉన్న అనురాగం ఒక్కటే. నందుడికి క్యష్లు 
అవతారపురుషుడు అన్న నమ్మకం, భక్తి. యశోదకు కృష్ణుని మీద 


గుందుడు కృష్ణుని పరమాత 


126 


దశముగ్కుంధిము(లల౦డివిు భాగము) 


మాత్యసహజమైన పుతపేమ. 


వారి మాటలు విన్న ఉద్ధవుడు ఇలా అన్నాడు. “మాన్ముడా! 
సాక్షాత్తు అవతారపురుషుడైన కృష్ణుని మీద మీకు ఉన్న ప్రేమానురాగాల 
వలన మీరు ఈ లోకంలో పూజనీయులయ్యూరు. శ్రీకృష్ణుడు, 
బలరాముడు పురుషుడు, ప్రక్యతి. ఏరు సకల జీవులలో 
ఆత్మస్వరూపులుగా వెలుగుతున్నారు. (31 నుండి ౩3) శ్రీకృష్ణుడు 
త్వరలోనే ఇక్కడకు వచ్చి మీకు సంతోషాన్ని కలుగజేస్తాడు. కంసుని 
సంహరించిన తరువాత కృష్ణుడు మీతో ఏం చెప్పాడో అవన్నీ 
తప్పకుండా నెరవేరుస్తాడు. మీరు కృష్ణుని గురించి దుఃఖించకండి. 
కొద్దికాలంలోనే కృష్ణుడు మ్‌ వద్దకు వస్తాడు. 


కృష్ణుడు అన్ని పాణుల హృదయములలో ఉన్నట్టు మీ 
ప్యాదయములలో కూడా ఆత్మస్వరూపుడుగా వెలుగుతున్నాడు. ఇంక 
కృష్ణుడు మీ వద్ద లేడు అన్న భావన మీకు ఎందుకు కలుగుతుంది. 
నందా! కృష్ణుడికి అందరూ సమానమే. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ 
లేదు. ఒకరి మీద మమకారము, మరొకరి మీద ద్వేషము లేదు. ఒకరు 
గొప్ప వాడు, మరొకడు అధముడు అన్న భావన కృష్ణునికి లేదు. ఆయన 
దృష్టిలో తల్లి, తండి, భార్య, పుత్రులు, బంధువులు, మిత్రులు, శత్రువులు 
అందరూ ఒకటే. అసలు ఆయనకు ఈ భౌతిక శరీరం అంటూ ఏమీ 
లేదు. ఆయనకు జన్మకూడా లేదు. మనమధ్య జన్మించడం, తిరగడం 
కేవలం ఆయన లీల. అసలు పరమాత్మకు చేయవలసిన కర్మ అంటూ 
ఏదీ ఉండదు. అన్నీ మనకోసమే చేస్తుంటాడు. 


127 


యయ DU 


దుష్టులను శిక్షించి, సాధువులను sass కానీ వేరు కాదు. 
ఆయనకు జన్మఅంటూ లేదు. ఆయనను ఏ గుణాలు అంటవు. కాని 
ఆయనకు ఎవరితోనూ సంగమం లేదు. 


అన్ని గుణాలలో ఉంటాడు. 
మ్ముకున్న సత్తురుషులను రక్షించడానికి వారి వెంటనే 


. సృష్టి, స్థితి, లయము కేవలం వినోదం కొరక చేస్తుం రాడు. 


తే తల్లి, తండి, వణ యు బంధువు మి పు ఎవరు ఏ 
విధంగా భావిస్తే ఆ విధంగా గోచరిస్తాడు. భూత, భవిష్యత్‌, వర్తమాన 
ములు, ఉండడం, లేకపోవడం, కాలం గడపడం, అత్యంత పెద్దది, 
అత్యంత చిన్నది, చూచేది, చూడబడేది, వినేది, వినపడేది ఇవన్నీ ఆ 
పరమాత్మ స్వరూపాలే. వీటన్నిటికీ మూలం ఆ పరమాత్మ. పరమాత్మ 
లేనిదే ఇవన్నీ లేవు. ఆ పరమాత్మ కృష్ణుడిగా అవతరించాడు. కృష్ణుడు 
మీ కుమారుడు కావడం మీ అద్యష్టం, నాకు సఖుడు కావడం నా 


లలఅు 


౦.” అని అన్నాడు ఉద్ధవుడు. 


ఆ ప్రకారంగా కృష్ణుని లీలలను గురించి 
ముఛ్చటించుకుంటూ ఆ గడిపారు నందుడు 
తెల్లవారుజాము అయింది. గోపికలు, గోపకాంతలు నిద్రలేచారు. 

షృకొని, భూదేవిని, గోమాతలను పూజించి 


128 


దశముగ్కుంధిము(లల౦డివి భాగము) 


చిలకడంలో మునిగిపోయారు. వారు అలా పెరుగు చిలుకుతూ 
క్యష్ణలీలలను పాటలుగా పాడుకుంటున్నారు. వారి గాతసౌరభముతో ఆ 


పల్లె అంతా పులకించి పోయింది. 
(౧౧ 


ఇంతలో సూర్యోదయం అయింది. చీకట్లు తొలగిపోయి 
వెలుతురు వచ్చింది. వారందరూ నందుని వాకిట్లో ఒక రథం నిలబడి 
ఉండటం చూచారు. (ముందురోజు నాయం సంధ్యాసమయంలో 
గోధూళిలో వారికి రథం కనపడలేదు అని చెప్పుకున్నాము కదా!) 


“ఈ రథం ఎవరిది? నందుని ఇంటికి ఎవరొచ్చారు? తమ 
మధ్యలో నుండి కృష్ణుని విడదీసి, మధురా నగరమునకు తీసుకొని 
పోయిర ఆ క్రూరుడైన అక్రూరుడు మరలా రాలేదు కదా! ఆ అక్రూరుడు 
కంసుని సంతోష పెట్టడానికి కృష్ణుని మననుండి విడటిసి, మన 
మనసులను కూడా విడదీసాడు. ఇప్పుడు కేవలం శరీరాలతో 
బతుకుతున్నాము. ఇప్పుడు ఆ శరీరాలను కూడా ఛిన్నాభిన్నం చేసి మన 
మాంసంతో ఆ కంసునికి పిండములు పెట్టడు కదా!” అని కసిగా 
అనుకుంటున్నారు. వరు ఇలా అనుకుంటూ ఉండగా ఉద్ధవుడు స్నానం 
సంధ్య మొదలగు అనుష్టానములను పూర్తి చేసుకొని, నందుని ఇంటి 
నుండి బయలు దేరి గోపికల వద్దకు వచ్చాడు.” అని శుకమహర్షి 
పరీక్షిత్‌ మహారాజుకు కృష్ణుడు పంపగా నందవజమునకు వచ్చిన 
ధ్ధవుని గురించి వివరించాడు. 

శ్రీమద్దాగవతము 
దశమస్కంధము నలభై ఆరవ అధ్యాయము సంపూర్ణము 
ఓం తత్సత్‌ ఓం తత్షత్‌ 


129 


(లలన 20000 


ఓ పరీక్రిత్‌ మహారాజా! పీతాంబరమును ధరించి 
లను మెడలో వేసుకొని, చెవులకు కుండలము 
ఉద్ధవుడు వ్రజములో ఉన్న గోపకాంతల వద్దకు వెళ్లాడు. ఆయనన 


త న ఉన్నాడు. ఆ మాది౭ 
వేసుకున్నాడు. ఎవరబ్బా ఈయన. ఎక్కడి నుండి వచ్చాడు? ఈ పల్లెలో 
ఈయనకు ఆత్మీయులు ఎవరు? ఎవరింటికి వచ్చాడు?” అని ఒకరితో 
ఒకరు గుసగుసలాడుకుంటున్నారు. 


ఉద్ధవుడు ఒక ఏకాంత ప్రదేశంలో కూర్చుని ఉంటే, 
గోపికలు, గోపకాంతలు ఆయన చుట్టు చేరారు. ఉద్ధవునికి 
నమస్కరించారు. ఆయనతో ఇలా అన్నారు. 


మా కక రుని స్నేహితునిగా భావించుచున్నాము. 
రములను తన తల్లి యశోదకు, తండి 


130 


దశముగ్కుంధిము(లల౦డివ భాగము) 


తల్లి తండులు తప్ప వేరే ఎవరున్నారు చెప్పండి. ఆయన తల్లితండులు 


తప్ప కృష్ణుని గురించి తలుచుకొనే వాళ్లు మా కైతే ఎవరూ కనపడటం 
లేదు. ఎందుకంటే కృష్ణుని బంధువులు యశోదా నందులే కదా. 


మాదంతా, ఒక పురుషుడు, ఒక స్త్రీ మధ్య ఉన్న 
స్నేహబంధమే కాని వేరు కాదు. తేనె ఉన్న పుష్టముల వద్దకు భ్రమరము 
వెళుతుంది. తేనె తాగుతుంది. వెళ్లిపోతుంది. మాతో కృష్ణుని 
అనుబంధము అటువంటిదే! కృష్ణునికి మా మీద ఉన్న అనుబంధాన్ని 
స్నేహము అనుకోడానికి వీలు లేదు. ఇక్కడ ఉన్నన్ని రోజులు మాత 
తిరిగాడు, ఆడాడు, పాడాడు. ఆయన ప్రయోజనము నెరవేర్చుకున్నాడు. 
వెళ్లిపోయాడు. మాకు కృష్ణునికి ఉన్న స్నేహము ఆయన కోరిక 
తీరునంతవరకే. తరువాత ఆ స్నేహము నశించిపోతుంది. కృష్ణునికి 
మాకు ఉన్న స్నేహము, కేవలము స్నేహితులుగా నటించడం వరకే కాని 


అది నిజమెగు స్నేహం కాదు. 
a_ a 


డబ్బులేని వాళ్లను వేశ్యలు దగ్గరకు కూడా రానివ్వరు. 
అసమర్ధుడగు రాజును ప్రజలు తిరస్కరిస్తారు. విద్యాభ్యాసము పూర్తి 
అయిన తరువాత శిష్టులు గురువును మరిచిపోతారు. తమకు 
రావలసిన దక్షిణ ముట్టగానే పురోహితులు యజమాని మొహం కూడా 
చూడరు. పండ్లులేని చెట్టు మీద పక్షులు వాలతాయా చెప్పండి. తృప్తిగా 
భోజనం చేసిన తరువాత అతిథులు ఆ ఇల్లు విడిచి వెళ్లిపోతారు కదా! 
దావానలంచే కాలిపోయిన అడవిని మ్యగములు విడిచిపెట్టి 
వెళ్లిపోతాయి కదా! వ్యభిచారం అలవాటుగా కల పురుషులు, దొరికిన 
స్త్రీలను అనుభవించి, తరువాత వారి ముఖం కూడా చూడరు కదా! 
అలాగే, కృష్ణుడు కూడా ఇక్కడ ఉన్నన్నాళ్లు మాతో ఆడీ పాడీ మా 


131 


యయ DU 


అవసరం తీరగానే వెళ్లిపోయ ముఖం కూడా 
మూడలేదు.” అని గోపకాంతలు గోపికలు, పరాయి పురుషుడు అన్న 
న కూడా లేకుండా, సిగ్గు, న వదిలిపెట్టి, కృష్ణుని మీద 


సుఖంగా ఉండనీ! నీవు కూడా అంతేకదా! దొరికిన ప్రతిపూవు 
లోనుండి తేనె తాగుతున్నావు. నీ మాదిరే ఆ కృష్ణుడు కూడా మా 
అందరి మీదా ప్రేమ నటించి, మా అథరామ్యతమును తాగి, ఆయన 
అథరామ్యతమ ను మా చేత తాగించి, వెంటనే మా అందరినీ 
నిర్దాక్షిణ్యంగా వదిలిపెట్టి వెళ్లిపోయాడు. ఇంత చంచలమైన వాడిని ఆ 
స్తన ఎలా భరిస్తూ ఉందో? పాపం ఆ క కూడ 


132 


దశముగ్కుంధిము(లల౦డివిు భాగము) 


కృష్ణుని పొందులో సుఖాలను అనుభవిస్తున్న మధురానగర కాంతలు 
నీవు పాడే కృష్ణుడి పాటలను సంతోషంగా వింటారు. నీ కోరికలు 
తీరుస్తారు. 


అయినా మా పిచ్చిగానీ, స్వర్ణంలోకంలో, మానవలోకంలో, 
రసాతలంలో కృష్ణుడు మాయలో, కృష్ణుని మోహంలో పడని వారు 
ఎవరున్నారు చెప్పు? ఇంతెందుకు! సాక్షాత్తు లక్ష్మీదేవ కూడా ఎప్పుడూ 
ఆయన పాదపద్మములను సేవిస్తూ ఉంటుంది కదా! అటువంటప్పుడు 
ఎక్కడో ఈ చిన్ని పల్లెలో ఉన్న మేము ఆయనకు ఎలా జ్ఞాపకం 
ఉంటాము! ” అని ఈసడింపుగా మాట్లాడింది ఒక గోపిక. 


ఇంతలో అక్కడ ఎగురుతున్న భమరము ఒకటి ఆ గోపిక 
పాదాల మీద వాలింది. ఆ భ్రమరము తనను క్షమించమని 
వేడుకుంటున్నది అని అర్ధం చేసుకున్న ఆ గోపిక ఇలా అంది. “ఓసి 
భ్రమరమా! మా కాళ్లకు ఎందుకే మొక్కుతావు. విడిచిపెట్టు. నీవు 
మాత్రము సామాన్మురాలివా! నీ ప్రియమిత్తుడు కృష్ణుడి మాదిరి 
ఎవరితో ఎలా మాట్లాడాలో బాగా నేర్చావు! నీ సంగతి నీ మిత్రుడు 
కృష్ణుడి సంగతి మాకు తెలుసులే! నీవు మాకు కృష్ణుడికి మధ్య సంధి 
కుదర్భడానికి వచ్చినట్టున్నావు. మేమంతా ఆ కృష్ణుడి కోసరం మా తల్లి 
తండ్రులను, అత్తమామలను, భర్తలను, సంతానమును వదిలివేసాము. 
కాని కృష్ణుడు మా అందరినీ వదిలివేసాడు. ఇటువంటి స్వార్ధపరుడితో 
మాకు సంధి ఎలా కుదురుతుంది? 


133 


ఆయం లక్ష. అయ 


ఓ భమరమా! నీ మిత్రుడు కృష్ణుడు ' ము 
అ అతల అన అనన చెట్టు చాటున 
నిలబడి, వాలిని కొట్టాడు. తన భార్య సీత మీద ప్రేమతో 
వామనావతారంలో బలి చకవర్తి పెట్టిన తినుబండారములు అన్నీ 
మెక్కి, ఆ బలిని కాకిని కట్టినట్టు కట్టేసాడు. ఇటువంటి వాడితో స్నేహం 


చేయడం వల్ల మాకేమీ పయోజనం లేదు. 


యించాడు. 


క పాడుతూ, రాగద్వేష ములను విడిచిపెట్టి, దు:ఃఖభాజనమైన 
సంసారమును వదిలిపెట్టి, భిక్షాటన చేస్తూ జీవిస్తున్నారు. అటువంటి 
నుము ఎలా విడిచిపెట్టగలము. 


లను పట్టుకోవాలని, వేటగాడు వలపన్ని వేణువు 


ప౭దుతూ వాటిని ఆకర్షిస్తాడు. పాపం ఆ జింకలు ఆ తనా విని 


నమ్మి ఆయన వలలో పడి, ఇప్పడు ఆయన మ 
వదిలివెళ్లగానే, ఆయన విరహంతో బాధపడుతున్నాము. కాబట్టి నీవు 


ఇంక ఆ కృష్ణుని కీర్తించడంమాని వేరే గీతికలు ఆలాపించు.” అని 
భమరం మీద పెట్టి కృష్ణుని సూటీపోటీ మ 


టలు అంటున్నారు ఆ 


134 


దశముగ్కుంధిము(లల౦డివిు భాగము) 


గోపికలు. ఆ గోపికల గోల భరించలేక, ఆ భ్రమరములు అక్కడినుండి 
పారిపోయాయి. కాని ఆ భ్రమరములకు కూడా గోపికల 
విరహవేదనను వినాలని మనసు పీకుతూ ఉంది. అందుకని 
పోయినట్టే పోయి, అక్కడక్కడా ఎగిరి మరలా ఆ గోపికల వద్దకు 
వచ్చాయి. మరలా వచ్చిన ఆ భమరములను చూచి గోపికలు ఇలా 


అంటున్నారు. 


“ఏంటి! మీరంతా మ్‌ సఖుడు కృష్ణుని వద్దకు పోయి 
మరలా కొత్త సంగతులు ఏమైనా మోసుకొచ్చారా! మా అందరినీ 
కృష్ణుడు మధురాపురమునకు రమ్మన్నాడా! నీకు కృష్ణుడికి ఇష్టం 
అయితే వెంటనే వచ్చేస్తాము. అయినా మా అందరిని నీవు మధురకు 
ఎలా తీసుకెళ్లగలవు? ఇంతకూ కృష్ణుడు ఇప్పుడు ఎక్కడున్నాడు? 
కృష్ణుడు విద్యాభ్యాసము ముగించుకొని మధురానగరము వచ్చాడని 
విన్నాము. నిజమేనా! కృష్ణుడు మధురానగరములో, రాచనగరులో, 
అంత:పురములో, రాజభోగాలు అనుభవిస్తూ, నందుని, యశోదను, 
మా అందరినీ కనీసం మనసులోనైనా తలుచుకుంటున్నాడా! మా 
గురించి ఎప్పుడైనా ఒక్క మాటైనా మాట్లాడుతున్న్లాడా! కృష్ణుడికి 
ఇక్కడకు వచ్చే ఆలోచన ఏమైనా ఉందా!” అని ఆతురతగా అడిగింది 
జక గోపిక. 


ఓ పరీక్షిత్‌ మహారాజా! ఆ గోపికలు గోపకాంతలు కృష్ణుని 


మీద ప్రేమతో, భక్తితో అన్న మాటలను అన్నీ ఓపికగా విన్నాడు ఉద్ధవుడు. 
వారితో ఉద్ధవుడు ఇలాఅన్నాడు. 


135 


య్య అయ 


అ హోమములు చేసి, జపములు చేని, 
వేదములు ఆ అధ్యయనం చేసి, ఇంద్రియములను నిగ్రహి 


bitte ఏమ eee మీరు హ్‌ తల్లి టన 


ను, భర్తలను, సంతానమును, ఇల్లువాకిళ్లను వదిలిపెట్టి, 


రమాత్మ అవతారమైన కృష్ణుని వరించారు. ఇదికూ క్షా 


ఏకాగమైన భక్తి ఉంది. కృష్ణుని ఎడబాటును సహించలేక మీరు 


ఆ 2 


పలికిన పలుకులు నాకు 


అమితానందాన్ని కలుగచేసాయి. కృష్ణుడు 


తంతలంతమున చెప్పాడు. ఆ కష్ణ సందేశమును నేను మీకు ఆ కముడు 
, కృష్ణుడి మాటలలో వినిపిస్తాను. శ్రద్ధగా వినండి. 


136 


దశముగ్కుంధిము(లల౦డివి భాగము) 


అంతర్లీనంగా ఉన్నాను. నా మాయచేత సృష్టి, స్థితిలయము అనే 
కార్యములను చేస్తున్నాను. సమస్తజీవులలో ఉండే ఆత్మ, జ్ఞానము చేత 
నిండి ఉంది. ఆత్మను సత్వ,రజస్తమోగుణములు అంటవు. 
గుణములలో ఆత్మ ప్రవర్తించదు. ఆత్మ శుద్ధసత్వగుణస్వరూపము. 
జాగ్రదావస్థలోనూ, స్వష్టములోనూ, సుషుప్తిలోనూ ఈ ఆత్మ, 
మాయచేత మోహితమైన మనస్సు చేసే పనుల ద్వారా వెల్లడి అవుతూ 


ఉంటుంది. కాని ఆత్మస్వరూపము అది కాదు. 


ఈ మానవుడు తన మనస్సు ద్వారా బయట ప్రపంచములో 
చూడటం, వినడం, తాకడం, అనుభవించడం అనే పనులు 
చేస్తుంటాడు. కాని అవి అన్నీ మాయతో కూడుకొన్నవి. వాటిని మీరు 
నమ్మకండి. మీ మనసునునిగ్రహించండి. భూమీ మీద ప్రవహించే 
నదులన్నిటికీ సముద్రమే హద్దు. అదేమాదిరి వేదములను అధ్యయనం 
చేయడం ద్వారా, అష్టాంగయోగము, సాంఖ్యయోగము, సన్యాసము, 
స్వధర్మఆ చరణము, ఇంద్రియ నిగ్రహము మొదలగునవి పాటించడం 
ద్వారా, మనస్సును అదుపులో ఉంచుకోవచ్చును. మీరు కూడా మీకు 
తోచిన విధంగా మనస్సును అదుపుచేసుకోండి. 


వ్రజములో ఉన్నంత కాలము నేను మీ అందరికీ 
ప్రియుడను. ప్రస్తుతము శారీరకంగా దూరంగా ఉన్నాను. నేను మీ 
శరీరంలో ఉండే కళ్లకు కనిపించకుండా దూరంగా ఉండటం వలన, 
నేను మీకు అనుక్షణం స్టురణకు వస్తున్నాను. మీ మనసులో నిలిచి 
ఉన్నాను. మీరు నన్ను ఎల్లప్పుడూ ధ్యానిస్తున్నారు. అందుకనే నేను మీకు 
దూరంగా ఉన్నాను అని తెలుసుకోండి. ధ్యానము ద్వారా మనసు 


పరిశుద్దమవుతుంది. పియుడు దూరంగా ఉన్నప్పుడు స్టీలు ఆ 
థ నో లా వ 


137 


యయ DU 


స) చుకుంటూ ఉంటారు. అదే ఎదురుగా ఉంటే 
పట్టించుకోరు. నేను మీ ఎదురుగా లేకపోవడం వలన, మీరు కూడా 
మీ మనస్సంతా నా మీద లగ్షం చేసి నన్నే స్మరిస్తున్నారు. మీ ఏకాగ్రమైన 
మనోచింతన వలన మీరు త్వరలోనే నన్ను పొందగలరు.” అని కృష్ణుడు 
మీతో తన మాటలుగా చెప్పమన్నాడు” అని ఉఅద్ధవు, శు గోపికా స్త్రీలతో 
చెప్పాడు. కృష్ణుని దివ్యోపదేశమును విన్న ఆ గోపకాంతలు ఉద్ధవునితో 


ఇలా అన్నారు. 


“అందరి అద్యష్టములు పండి, యాదవుల కులమునకు 
మారిన కంనుడు మరణించాడు. మధురానగరములో 
షు తన తల్లి తండ్రులతో ఆప్పులతో క్షేమంగా ఉన్నాడా! కృష్ణుడు 
ఇక్కడ ఉండగా మా మీద చూపిన ప్రేమను ఇప్పుడు మధురానగర 
స్త్రీల మీద కూడా చూపిస్తున్నాడా! అ అవునులే! కృష్ణుడిని చూచి 


క్ష ~~ sas విన్నా ఏ వ. మోహించకుండా ఉంటారు. ఆ 


తిరములలో, ఆ ఇసుక తి తిన్నెల మీద, మాతో విహరించి, రాసలీలలు 
సలిపాడు కదా! మాతోగడిపిన ఆ రాత్రులను మేము రోజూ 


ూకు ఆనందం తే ఆల అని కొందరు గోపికలు 
అంటే, మరి కొందరు గోపికలు ఇలా అన్నారు. 


138 


దశముగ్కుంధిము(లల౦డివు భాగము) 


“అవునే! ఎందుకు వస్తాడు? ఇప్పుడు కంసుడు చచ్చాడు. 
కృష్ణుడు యువరాజు అయ్యాడు. కృష్ణుడిని పెళ్లిచేసుకోడానికి 
రాజకన్యలు పోటీ పడుతుంటారు. హాయిగా తనకు నచ్చిన 
రాజకుమార్తలను పెళ్లాడి సుఖంగా ఉంటున్నాడు.పల్లె మొద్దులం 
మనకోసం ఇక్కడికి ఎందుకు వస్తాడు?” అని ఈసడింపుగా 
మాట్లాడింది. 


కాని మరికొందరు గోపికలు “అదేమిటే అలా అంటావు! 
శ్రీకృష్ణుడు సాక్షాత్తు విష్ణుస్వరూపుడు. సకల సంపదలకు అధిష్టానదేవత 
అయిన లక్ష్మీదేవి ఆయన భార్య. ఆయనకు కొదవేముంది. ఈ పల్లెలలో 
నివసించే మనతోనూ, రాచనగరులో నివసించే రాజకన్యలతోనూ 
ఆయనకు పనేముంది. ఆయన కోరుకుంటే మనలాంటి వాళ్లు 
కోటానుకోట్లమంది ఆయన పాదాల మీద వాలుతారు. తెలుసా! కాబట్టి 
కృష్ణుడు ఇంక రాడు అనే నిరాశతో బతకడంలోనే సుఖం ఉందని 
తెలుసుకోండి. మూడులోకములలో 
తలచుకుంటూ, ఆయనను మనసులో నుండి క్షణకాలం కూడా 
విడిచిపెట్టరు. ఇంతెందుకు ఆయన తన భార్య లక్ష్మీదేవిని కూడా 
లక్ష్యృపెట్టడు. కాని లక్ష్మీదేవి ఆయన వక్షస్థ లంలో స్థిరనివాసము 


ఏర్ధర యకొని ఆయనను క్షణంకూడా వదిలిపెట్టదు. 


ఉన్న వాళ్లు ఎల్లప్పుడూ కృష్ణుని 


కాని కృష్ణుడు ఏకోరికలు లేని వాడు. అన్ని కోరికలు 
తీరినవాడు. ఆయన అందరిలో ఉన్నాడు. కాబట్టి మనం కూడా కృష్ణుని 
మరిచిపోకుండా మనసులోనే స్మరించుకుంటూ ఉందాము. కృష్ణుడు 
తిరిగిన ప్రదేశములలో విహరిద్దాము. ఆయన తన పాదములు పెట్టిన 
చోట నడుద్దాము. ఆడుదాము. పాడుదాము. ఆయన మాటలను 


139 


యయ యంతయు 


మననం చేసుకుందాము. కృష్ణుడు మనపక్కనే ఉన్న బు భావిద్దార ము. 
= క కృమ్లుని మనం మరిచిపోయాము అనే రకల ఉదయించదు. 


ఉద్ధవుని ద్వారా క్యష్ణతత్వమును తెలుసుకున్న 
కం కత! తమ ప న పూజింపనాగారు. 


తలను అడిగి తెలుసుకున్నాడు. కతన భతతుతుస్తాడు 
అక్కడ ఉన్నన్ని రోజులు క్షణాల్లా గడిపాడు ఉద్ధవుడు. 


ఆవేశమునకు ముగ్గుడయిన ఉద్ధవుడు వారికి నమస్కరించి వారితో 
అన్నాడు. “స సకలజీవులలో ఆత్మస్వరూపుడుగా ఉన్న శ్రీకృష్ణుని 

[ ఏక గోపకాంతల జన్మలు 

ెక్షము కొరకు తపస్సులు చేసే మునులు, మా 


140 


దశముగ్కుంధిము(లల౦డివి భాగము) 


అమాయక గోపకాంతలకు, గొప్ప కులంలో పుట్టడం, ఉపనయన 
సంస్కారములు చేయడం, యజ్ఞయాగములు చేయడం దీక్షలు 
తీసుకోవడం ఏ మాత్రం అవసరం లేదు. అటువంటి వారు బ్రాహ్మణజన్మ 
ఎత్తనవసరం లేదు. ఏ కులంలో జన్మించినా వారు కృష్ణప్రేమకు అర్హులే! 


గ్రామంలో నివసిస్తూ వ్యభిచారులు అనే ముద్రపడిన ఈ 
అమాయక గోప కాంతలు ఎక్కడ? పరమాత్మ స్వరూపుడైన ఆ 
శ్రీకృష్ణుని పరమమైన ప్రేమ ఎక్కడ? తాను సేవించేది అమృతం అని 
తెలియకుండా సేవించినా, అమృతము తనను సేవించిన వారికి 
సుఖము, సంతోషము కలుగజేస్తుంది. అలాగే కృష్ణతత్వమును ఏమీ 
తెలియని ఈ గోపికలు, గోపకాంతలు, కృష్ణుని సేవించడం ద్వారా, 
స్మరించడం ద్వారా, ముక్తిని పొందారు. ఈ గోపికలు చేసుకున్న 
అద్యష్టము, ఆయనను ఎల్లప్పుడూ అంటిపెట్టుకొని ఉండే అప్సరసలు, 
సాక్షాత్తు లక్ష్మీదేవి కూడా పొందారో లేదో అని అనుమానంగా ఉంది. 


కేవలం వేదాధ్యనముతోనే పొంద దగిన ఆ పరమాత్మ 
పాదములను, ఈ గోపికలు తమ అమాయక ప్రేమతో పొందగలిగారు. 
నేను మరుజన్మలో ఈ గోపికలు తమ పాదములతో తిరిగిన ఈ 
వనములో ఒక చెట్టుగానో, లతగానో పుట్టి నా జన్మ సార్ధకం 
చేసుకుంటాను. ఎవరి పాదపద్మములను లక్ష్మీదేవి నిరంతరము 
సేవిస్తూ ఉంటుందో, ఎవరి పాదములను బ్రహ్మమొదలగు దేవతలు 
తమ హృదయములలో నిలుపుకొని పూజిస్తూ ఉంటారో, ఆ శ్రీకృష్ణుని 
పాదములను కౌగలించుకొని వాటిని తమ గుండెలమ్‌ద హత్తుకున్న 
ఈ అమాయక గోపికలు తమ మనసులను పవిత్రం చేసుకున్నారు. 
శ్రీకృష్ణుని పాదస్పర్శతో పునీతమైన ఈ గోపికల పాదములకు నేను 


141 


యయ యయ 


ప వీరి లలు! రణతో మూడులోకములు పవితం 


తరువాత ఉద్ధవుడు గోపికల దగ్గర, నందుని దగ్గరా, 
యశోద దగ్గరా సెలవు తీసుకొని మధురకు పోవడానికి రథం 
మొంందలగు గోపాలురు త్‌ ఎన్నో 


మనస్సు ఎల్లప్పుడూ శ్రీకృష్ణుని పాదముల యందే ల అయి 
ఉండుగాక! మా నోరు ఎల్లప్నుడ క్యష్ణునామః 

ల్లప్పుడూ కృష్ణునికి అ! గాక! మము నతి 
ఉండుగాక!” అని కృష్ణుని కీర్తించారు. 


తరువాత ఉద్ధవుడు నందుని వద్ద సెలవు తీ తిసుకొని మధురకు 


వెళ్లాడు. తాను నందవజములో  అడుగుపెట్టినష్టటినుండి మరలా 
మథురకు వచ్చేవరకు జరిగిన విషయములు, గోపికలతోనూ, 
గోపకాంతలతోనూ తాను ముళ్ళటించిన విషయమ 


లు అన్నీ వివరంగా 


142 


దశముగ్కుంధిము(లల౦డివ భాగము) 


తరువాత ఉద్ధవుడు ఉగ్రసేన మహారాజు దగ్గరకు, 
వసుదేవుని వద్దకు పోయి నందుడు వారికి పంపిన కానుకలను 
సమర్చించాడు.” అని శుయోగీంద్లులు పరీక్షిత్‌ మహారాజుకు ఉద్ధవుడు 
నందవ్రజమును సందర్శించడం గురించి తెలియచేసాడు. 


దశమస్కంధము నలభైవడవ అధ్యాయము సంపూర్ణము 
రుం తత్లత్‌ ఓం తత్సత్‌ ఓం తత్షత్‌ 


దధశమస్కంధము 
నలభైఎనిమిదవ అధ్యాయము. 


“ఓ పరీక్షిత్‌ మహారాజా! ఉద్ధవుని వలన నందవ్రజములో 
జరిగినది అంతా విని సంతోషించాడు కృష్ణుడు. మధురకు వచ్చినపుడు 
తనకు సుగంధ దవ్యములను ఇచ్చిన త్రివక అనే ఆమెఇంటికి వస్తానని 
మాట ఇచ్చాడు కృష్ణుడు ఆ మాట నెరవేర్చడానికి కృష్ణుడు త్రివక్ర ఇంటికి 
వెళ్లాడు. త్రివక్ర ఇంటి నిండా సుగంధవస్తువులతోనూ, వివిధరకములైన 
లేపనములతోనూ నిండి ఉంది. ఆమె ఇల్లు అంతా సుగంధ 
పరిమళములతో గుభాళిస్తూ ఉంది. 


తన ఇంటికి వచ్చిన కృష్ణుని చూచి త్రివక్ర సంభ్రమంతో లేచి 
ఆయనకు ఎదురుగా వచ్చి ఆవ్యానించింది. అర్హ్యము పాద్యము ఇచ్చి 
సత్కరించింది. ఆయనకు ఉచితాసనము ఇచ్చి ఆయనను 
పూజించింది. కృష్ణుడు ఆమె ఇంట్లో ఒక సుఖాసనము మీద 


143 


ఆయం లక్షి. యయ 


కూర్చున్నాడు. ఆమె చేసిన పూజలు స్వీకరించాడు. తరువాత ఆమె 


మధురకు శ ఆయనకు తుం లై పనములు ౪ ఇచ్చింది. ఆమె 
వ్రజస్త్రీలు చేసినట్టు ఆయనకు ఏమీ సేవలు చెయ్యలేదు. కాని కృష్ణుడు 
ఆమె ఇంటి వెళ్లి ఆమెను అనుగహించాడు. తివక్ర క 
పాదములను కౌగలించుకొని తాదాత్యము పొందింది. 


దశముగ్కుంధిము(లల౦డివి భాగము) 


కోరుకోకుండా, కృష్ణునితో కామసుఖములు అనుభవించాలని 
కోరుకుంది. దురద్యష్టవంతుడికి పెన్నిధి లభించినా, వాడు దానిని 
అందుకోలేడు. దుష్టబుద్ది కలవారు, తుచ్చులు, తుళ్ళమైన 
భి క్ష అల్ల 
కామవాంఛలు, పాపంచిక విషయములు కోరుకుంటారే కానీ, 
మాత్మతో సాయుజ్యమును కోరుకోరు. పరమాత్మ కూడా వారి 


మయూర్టత్వానికి జాలిపడి, వారు కోరింది ఇస్తా 


ఓ పరీక్షిత్‌ మహారాజా! తరువాత కృష్ణుడు బలరామునితో 
కలిసి అక్రూరుని ఇంటికి వెళ్లాడు. కృష్ణుడు బలరాముడు తన ఇంటికి 
రావడం అక్రూరుడు దూరంనుండి చూచాడు. సంభ్రమంతో 
తొట్రుపాటు పడ్డాడు. అతని మనసంతా సంతోషంతో నిండిపోయింది. 
వాళ్ల ఎదురు పోయి ఆలింగనం చేసుకున్నాడు. కృష్ణుడి కాళ్లమీదపడి 
నమస్కరించాడు. ఇద్దరినీ ఇంటిలోనికి తిసుకొని పోయి అర్థ్యము 
పాధ్యము ఆసనము ఇచ్చి సత్కరించాడు. తరువాత అక్రూరుడు 
బలరామక్యష్ట్ణుల పాదములను కడిగి ఆ నీళ్లు తల మీద చల్లుకున్నాడు. 
బలరామకృష్ణుల చేత నూతన వస్త్రములను ధరింపచేసాడు. వివిధ 
పూజాద్రవ్యములతో పూజించాడు. తరువాత కృష్ణుని కాళ్లు పడుతూ 


ఇలా అన్నాడు. 


“కృష్ణా! మా అద్యష్టము పండి, నీ చేతిలో కంసుడు 
మరణించాడు. యాదవ కులము తన కష్టముల నుండి తేరుకుంది. 
మీ ఇరువురి దయ వలన యాదవ కులము రక్షింపబడింది. మీరు 
ఉత్తమ పురుషులు. పరమాత్మ స్వరూపులు. ఈ జగమంతా నిండి 


అన్నారు. 


145 


యయ యయ 


ఓ కృష్ణా! సత్వ రజస్తమోగుణముల కలయికతో నీవు ఈ 
ంచావు. ఈ సృష్టిలో పవేశించి పోషిస్తున్నావు. లయం 


విశ్వాన్ని సృష్టి 
చేస్తున్నావు. కాని ఈ గుణములు ఏవీ నిన్ను అంటవు. నీవు 
ROMS భూమి, ఆకాశము, వాయువు, అగ్ని నీరు కలిసి వివిధ 
లో కదిలేవి, కదలనివి గా వెల్లడి అవుతున్నాయి. 
డా అన్నిజీవులలో ఆత్మస్వరూపుడుగా వెలుగుతున్నావు. 


ఈ సత్వ,రజస్తమోగుణములు నీ శక్తులు. వీటితో నీవు 
స్యష్టి,స్టితి లయములను నిర్వహిస్తున్నావు. కాని నీవు ఆ గుణముల చేత 
గాన్‌, సృష్టి (| స్థితి, లయ కార్యములకు కానీ బద్దుడవు కావు. మానవులు 
తమ అవిద్య చేత బంధనములకు లోనవుతున్నారు. ఆ అవిద్య నీలో 
లేదు కాబట్టి ఏ బంధనములు నీకు లేవు. నీవు తె 

ములో కూడా వ్యా అవిద్యకు లోనయి 


నిరూపించలేదు. 


సాధారణ జీవుల వలె నీకు సంనార బంధములు కాన్‌, 
పునర్జవ్మలు కానీ లేవు. ఎందుకంటే, జీవులు తమ అవిద్య వలన 
సంసార బంధనములలో చిక్కుకొని, వివిధథము లైన కర్మలు చేసి, 
కర్మల ఫలితంగా పునర్జన్మ పొందుతుంటారు. అటువంటి అవిద్య నీలో 
ఉంటే నీవు కూడా కూ ాలు జీవులవలె ఈ సంసార సాగరంలోనూ 
జనన మరణ చక్రములోనూ పడి తిరుగుతూ 


ఉండేవాడివి కదా! 


146 


దశముగ్కుంధిము(లల౦డివి భాగము) 


నీవు నిరాకారుడవు. నీకు దేహము అంటూ లేదు. జన్మ 
అంటూ లేదు. అందుకని నీకు తల్లి తండ్రి, భార్య సంతానము అనే 
బంధములు ఏవీ లేవు. బంధములే లేనపుడు ముక్తి పొందవలసిన 


ఓ దేవా! నీవు జగత్కల్యాణము కొరకు వేదములను 
స్యష్టించావు. వైదిక ధర్మమును, భాగవత ధర్మమును ప్రచారం చేసావు. 
కాని కొందరు దుర్మార్గులు, అసుర ప్రవృత్తి కలవారు, ఆ సనాతన వైదిక 
ధర్మమునకు విఘాతం కలిగిస్తున్నారు. ఆ సమయంలో నీవు 
శుద్ధసత్వగుణ స్వరూపముతో ఆవిర్భవించి, సనాతన వైదిక ధర్మమును 


మరలా ఉద్ధరిస్తున్నావు. 


కృష్ణా! రాజులందరూ అసురపవ్యత్తిచేత సంచరిస్తూ 
లోకకంటకులుగా మారడంతో, నివు బలరాముడుతో సహా యాదవ 
వంశములో ధర్మసంస్థాపన కొరకు అవతరించావు. 


ఓ దేవా! నీవు యజ్ఞమూర్తివి. దేవతలు, బుషులు, 
పితృదేవతలు, మానవులు అందరూ నీ స్వరూపాలే. అందరిలో నీవు 
అంతర్లీనంగా ఉన్నావు. నీ పాదముల నుండి పుట్టిన పవిత్ర గంగ 
మూడులోకములలో ప్రవహించి, తనలో మునిగిన వారి పాపములను 
పక్షాళనచేస్తూ ఉంది. అటువంటి పరమాత్మ స్వరూపుడవు, జగద్గురువు 
అయిన నీవు ఈ నాడు నా పూర్వవుణ్యవిశేషము చేత మా ఇంట్లో 
అడుగుపెట్టావు. మా గృహము పావనం అయింది. 


147 


యయ 0D 


ఓ దేవా! నీకు నీ భక్తులంటే అత్యంత ప్రేమ. నీవు ఎల్లప్పుడు 
సత్యం పలుకుతావు. నీ హృదయం మంచిది. నీవు అందరిపట్లా 
క్యతజ్ఞతాభావంతో ఉంటావు. అందుకని తెలిసినవారు, బుద్ధిమంతులు 
నిన్ను తప్ప మరొకరిని ఆశ్రయించరు. ఎవరైనా నిన్ను ఏకాగ్రమైన, 
నిర్మలమైన మనసుతో నిన్ను 


ఇస్తావు. నిన్ను నీవే వారికి సమర్చించుకుంటావు. నీవు భక్తపరాథినుడివి 


కొద్దిగా సేవించినా, వారు కోరిందల్లా 


కదా! 


ఓ దేవా! నీ గురించి సంపూర్ణంగా తెలుసుకోడానికి 
సనకాది యోగులకు, బ్రహ్మాది దేవతలకు సాధ్యంకాలేదు. ఇంక నేనెంత. 
హమునకు నీవు రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. 
ూయతో కంస భాద జలం ధనము,గృ్యహములు మొదలైన 


ముక్తి ప్రసాదించమని పేకుకుంటస్తాను ” అని కృష్ణుని 


తు న కక స్థ మ స దేవతలకు 
కేవ ముల మీదనే ఆసక్తి. కాని మీ బోటి 
౩ మీద ఆసక్తి. మీరు నిరంతరము ఇతరుల 


148 


దశముగ్కుంధిము(లల౦డివిు భాగము) 


క్షేమమును కోరుతుంటారు. 


గంగా మొదలగు పవిత్రమైన తీర్ధములు, రాతితోనూ, 
మట్టితోనూ చేసిన దేవతామూర్తులు అన్నీ పూజింపదగినవే. వాటిని 
పూజిస్తే ఎంతో కాలానికి కానీ వాటి అనుగ్రహము కలుగదు. కాని 
వంటి వారిని కేవలం దర్శించుకుంటేనే మానవులు పవిత్రులవుతారు. 


అకూరా! మా బంధువులలో కల్లా నీవే మంచి హృదయము 
కలవాడివి, శేష్టమైన వాడివి. నీవు ఎల్లప్పుడూ మా శుభమును 
కోరుతుంటావు. కాబట్టి నీవు మాకు ఒక పని చేసి పెట్టాలి. నీవు ఇప్పుడు 


ల 


హస్తినాపురము వెళ్లాలి. అక్కడ మా మేనత్త కుంతీదేవి కుమా 


పాండవులు ఉన్నారు. వారికి తండి చనిపోయాడు. అనాధలైన 
పాండవులు, తమ తల్లి కుంతితో పెదనాన్న ధ్యతరాషుని గృహములో 


ంచూరములు తెలుసుకొనిరా. 


ఉన్నారని విన్నాను.. వారి క్షేమ సవ 


కాదు. అతని కుమారులు కూ 
కుమారులు ఎంతచెబితే అంతా. వాళ్ల వ 
ధ్యతరాష్టుడు తన కుమారులను, తన తమ్ముడు కుమారులైన 
పాండవులను సమానంగా చూస్తున్నాడన్న నమ్మకం నాకు లేదు. ఆ 
కారణం చేత నీవు ఇప్పుడు హస్తినాపురమునకు పోయి, పాండవులు 


డు పుట్టు గుడ్డివాడు. అతని బుద్ధి మంచిది 


డా దుష్టబుద్ధికలవారు. ధ్యతరాష్త్రునికి 
యూటను జవదాటడు. 


ఎలా ఉన్నారు. ధ్యతరాష్తుని ఇంట్లో క్షేమంగా ఉన్నారా! పాండవుల పట్ల 
ధ్యతరాష్తుని ప్రవర్తన ఎలా ఉంది? పాండవులను తన కుమారులతో 
సమానంగా చూస్తున్నాడా లేక పక్షపాతవైఖరి అవలంబిస్తున్నాడా! 
విషయములన్నీ తెలుసుకొనిరా. నీవు తెచ్చిన సమాచారమును బట్టి 


149 


య్య యయ 


నేను పాండవులకు శుభం కలిగే విధంగా కార్యములను 

చక్కబెడతాను.” అని అన్నాడు. ఆ ప్రకారంగా అక్రూరుని ఆదేశించి, 
కృష్ణుడు బలరామునితో సహా తన గృహమునకు వెళ్లిపోయాడ 
శుకమహర్షి పరీక్షిత్‌ మహారాజుకు అక్రూరుని హస్తినకు పంపండం 


మాజీ 


- . అని 


గురించి వినిపించాడు. 


శ్రీమద్దాగవతము 
దధశమస్కంధము నలభై ఎనిమిదవ అధ్యాయము సంపూర్ణము 


ఓం తత్సత్‌ ఓం తత్సత్‌ ఓం తత్షత్‌ 


నలభై తొమ్మిదవ అధ్యాయము. 


“కు పరీక్షిత్‌ మహారాజా! శ్రీకృష్ణుడు పంపగా అక్రూరుడు 
హస్తినావురము చేరుకున్నాడు. వెళ్లగానే ముందు భీష్ముని 
. తరువాత ధ్యతరాషముని, విదురుని, కుంతిని, బాహ్లిక 
ద్రోణుని, కృపాచార్యుని, కర్ణుని, దుర్యోధనుని, అశ్వత్థామను, పాండు 
కుమారులను, ఇతర బంధువులను కలుసుకున్నాడు. వారి 
క్షమసమాచారములను తెలుసుకున్నాడు. ధ్యతరాష్లుడు తన తమ్ముని 
కుమారులు అయిన పాండవుల పట్ల ఎలా ప్రవర్తిస్తున్నాడో గమనిస్తూ 


150 


దశముగ్కుంధిము(లల౦డివి భాగము) 


విదురుడు పాండవులను కౌరవ కుమారులు ఎలా 
అష్టకష్టములు పెట్టింది వివరించాడు. పాండవులకు కురుకుమారులు 
విషం పెట్టి చంపడానికి ప్రయత్నించారని చెప్పాడు. పాండవులకు 
ప్రజాదరణ నానాటికీ ఎక్కువ కావడం సహించలేని సుయోధనుడు 
అతని తమ్ములు పాండవులను అంతమొందించడానికి ప్రయత్నాలు 
చేసారని వివరించాడు. తనకు వరుసకు సోదరుడైన అక్రూరునితో 
కుంతీదేవి కళ్లనీళ్లు కుక్కుకుంటూ ఇలా చెప్పసాగింది. 


“సోదరా! నా గురించి మధురలో ఎవరైనా 
తలచుకుంటున్లారా! మా తల్లి తండ్రులు, నా సోదరులు, అక్క చెల్లెళ్లు, 
బంధువులు నా గురించి మనసులో స్మరించుకుంటారా! నా 
మేనల్లుడు అయిన శ్రీక్యష్ణుడు, ఆయన అన్నగారు బలరాముడు తన 
మేనళ్లుళ్ల గురించి ఎప్పుడైనా విచారించాడా! 


అక్రూరా! హస్తినలో మా పరిస్థితి తోడేళ్ల మధ్య ఉన్న లేడి 
పిల్లల మాదిరి ఉంది. ఇక్కడ మా చుట్టు శత్రువులే మాకు దు:ఖము 
తప్ప మరొకటి తెలియదు. నా పిల్లలు తండ్రిలేని అనాధలు. మమ్ములను 
కృష్ణుడు ఓదారుస్తాడంటావా! శ్రీకృష్ణుడు సాక్షాత్తు విష్ట్వంశ 
సంభూతుడు. సర్వాంతర్భామి. 


శ్రీకృష్ణా! ముకుందా! హస్తినలో పసివారితో కష్టములు 
అనుభవిస్తున్న నన్ను రక్షించవా! ఓ దేవా! ఈశ్వరస్వరూపుడవైన నీ 
పాదపద్మములను ఆశయించుకొని ఉన్నాము. నీ పాదములు తప్ప 
మాకు శరణాగతి మరొకటి లేదు. జ్ఞానస్వరూపుడైన నిన్ను 


151 


య్య యయ 


= ల రతం ©). వారికి అశు నము జ న్నటికీ se ౫ గడ స 


ఎడు రాజు ప తరువాత 


కన్నబిడ్డలవలె ధర్మం ంగా పాలిస్తున్నావు gins తా 
స్తున్నావు. అలా కాకుండా నీ కుమారులను ఒక తీరునా, నీ 
ని కుమారులను ఒకతీరునా చూస్తే నీకు నరకం స 


152 


దశముగ్కుంధిము(లల౦డివి భాగము) 


శాశ్వతము అవుతాయి. శాశ్వతములు కాని శరీరములు, పుతుల మీద 
మమకారం పెంచుకోవడం, ఇతరులను ద్వేషించడం మంచిది కాదు. 


ఈ ప్రపంచంలోకి జీవులు ఒంటరిగానే వస్తారు. ఒంటరిగానే 
పోతారు. ఎవరూ ఎవరి వెంటా రారు. తాను ఈ శరీరములో 
ఉన్నప్పుడు సంపాదించుకున్న పుణ్యములు, పాపములు ఒంటరిగానే 
అనుభవిస్తాడు. నీటిలో పుట్టి, నీటిలో పెరిగే చేపలు మొదలగు 
జలచరములు తమ సంతానమునకు నీటినే తమ ఆస్తిగా ఇస్తాయి. 
అలాగే మానవులు కూడా తాము అధర్మంగా ఆర్జించిన ఆస్తిని తమ 
సంతానమునకు వారసత్వంగా ఇస్తారు. ఆ సంతానము కూడా ఆ 


అక్రమంగా ఆర్జించిన ఆస్తిని హరించి అధర్మవర్తనులు అవుతారు. 


తండులు తమ సంతానమును పోషించే నిమిత్తం ఎన్నో 
అధర్మకార్యములు చేసి ధనము సంపాదిస్తారు. కాని వాని పుత్రులు ఆ 
ధనమును హరించి, అది చాలదన్‌, ఇంకా సంపాదించలేదనీ, ఆ 
తండ్రులను నిందించి, వెళ్లగొడతారు. ఉన్నధనము, ఆస్తి తన 
కుమారులు హరించగా, వీధిని పడ్డ తండులు తాము చేసిన 
అక్రమాలకు ఫలితంగా పాపఫలమును మూటగట్టుకొని, నరకంలో 


కాబట్టి ఓ ధ్యతరాష్ట్రమహారాజా! ఈ రాజ్యము, పుతులు 
శాశ్వతములు కావు. నీవు నడిచే ధర్మమార్ష్గమే నీ వెంట ఉంటుంది. ఈ 
సంసారము, భార్య పిల్లలు, రాజ్యభోగములు అన్నీ స్వప్నంలో మాదిరి 
కరిగిపోతాయి. నీ మనసును నిగహించి, పలోభములను వదిలిపెట్టి, 


153 


యయ 0 


ధర్మంగా పరిపాలించు. అందరినీ సమంగా ఆదరించు. 6 


శాంతి సౌభాగ్యాలు కలుగుతాయి.” అని హితోపదేశం చేసాడు 


మానవులకు అమృతం ఇచ్చినా వారికి తృప్తి కలగదు. అలాగే సుకు 

కూడా నీ హితవచనములు చెవికక్కడం లేదు. నీవు చెప్పింది అంతా 
శృయే. కాదనడానికి వీలు లేదు. కానీ నాకు అన్నిటి కంటే నా 

కుమారులు ఎక్కువ. నా శరీరం అంతా వారి మీద ప్రేమతో నిండి 


పోయి ఉంది. వారి సుఖం కోసరం, వారి hh కోసరం నేను 


ము లేదని తతుసుకని జ ౨ అక్కడి న నుండి వెళ్లిపోయాడు. 
డు. మధురకు తిరిగి వచ్చిన తరువాత విదురుడు, 


7” 


154 


దశముగ్కుంధిము(లల౦డివి భాగము) 


పరీక్షిత్‌ మహారాజుకు అకూరుని హస్తినాపుర పర్యటన గురించి 


వివరించాడు. 


శ్రీమద్దాగవతము 
దశమస్కంధము నలభైతొమ్మిదవ అధ్యాయము సంపూర్ణము 
రుం తత్లత్‌ ఓం తత్సత్‌ ఓం తత్షత్‌ 


దశమస్కంధము 
యాభయ్యవ అధ్యాయము. 


“కు పరీక్షిత్‌ మహారాజా! మధుర దేశమును పరిపాలించు 
కంసుడు మగధ దేశమును పరిపాలించే జరాసంధునికి స్వయానా 
అల్లుడు. జరాసంధుడు తన కుమార్తెలు అయిన అస్తి, ప్రాప్తి లను 
కంనునికి ఇచ్చి వివాహం చేసాడు. ఆ కంసుడు కృష్ణుడికి మేనమామ. 
జరాసంధుని అండచూచుకొని కంసుడు రచ్చిపోయాడు. పజలను, 
బ్రాహ్మణులను, తాపసులను హింసించనారంభించాడు. తుదకు కృష్ణుని 
చేతిలో మరణించాడు. 


కంసుడు మరణించిన తరువాత కంసుని భార్యలు అయిన 
ప్రాప్తి, అస్తి తమ తండి జరాసంధుని గృహమునకు వెళ్లారు. తమ 
భర్తను కృష్ణుడు ఎలా చంపాడో, తమకు వైధవ్యము ఎలా ప్రాప్తించిందో 
తమ తండ్రి జరాసంధునికి వివరించారు. తన అల్లుని చంపి తన 
కుమార్తెలను విధవలుగా మార్చిన కృష్ణుని మీద జరాసంధునికి 
అపరిమితమైన కోపం వచ్చింది. భూమి మీద యాదవులు అనే మాట 


155 


యయ DU 


లేకుండా చేయదలచుకున్నాడు జ నుడు. తన వద్ద ఉన్న 23 
వష తథా అం ంద్ధమునకు సిద్ధం చేసాడు. ఉగ్రసేనుడు 


ముట్టడించాడు అన్న వార్త విన్న కృష్ణుడు తనలో తాను ఇలా 
ఆలోచించాడు. “ఈ జరాసంధుడు తన సేనతో మథురను 
ముట్టాడు. ఇప్పుడు వీడిని యుద్ధంచేసి సంహరిస్తే వీడి వెనక 
ఎంతమంది రాజులున్నారో తెలియదు. అందుకని వీడితో 
సాయంగా sae రాజులను తీసుకొని వస్తాడు. అప్పుడు వారిని 


బు లం 


లైన రాజులను 


156 


దశముగ్కుంధిము(లల౦డివి భాగము) 


“అన్నయ్యా! ఇదిగో నీ రథము. సకల అస్త,శస్తములతో నిండిన 
దివ్య రథము. దుర్మార్గుడు, దుష్టుడు అయిన జరాసంథుడు మన 
మీదికి తన 23 అక్షాహిణీల సైన్యముతో దండెత్తి వచ్చాడు. నీవు వాడితో 
యుద్ధము చేసి వాడి సైన్యమును సర్వనాశనం చెయ్యి. యాదవులను, 
యాదవ వంశములను కాపాడు. భూభారమును తగ్గించడానికే కదా 
మనము అవతరించింది. ” అని అన్నాడు. 


తరువాత బలరాముడు, కృష్ణుడు చెరి ఒక రథము 
ఎక్స్మారు. తమ ఎంట కొంత మంది సైన్య మును తీసుకొని జరాసంధుని 
మీదికి యుద్ధమునకు వెళ్లారు. దారుకుడు అనే సారథి తన రథమును 
నడుపుతుండగా కృష్ణుడు మథుర నుండి బయటకు వచ్చాడు. 
పాంచజన్యమును 


జరాసంధుని సైన్యము ఎదుట నిలిచి తన శంఖము 
పూరించాడు. 


బలరాముడు శ్రీకృష్ణుడు తమ దివ్యరథముల మీద రావడం 
చూచాడు జరాసంధుడు. . “కృష్ణా! నీవు బాలుడవు. నీతో యుద్ధం 
చేయడం నా వంటి వీరుడికి తగదు. కాబట్టి నీతో యుద్ధం చేయను. 
నీవు నీ మేనమామను చంపావు. భయంతో మథురలో దాక్కున్నావు. నీ 
నీవు చాలా బలం కల వాడివని విన్నాను. నీకు నాతో యుద్ధం 
చెయ్యాలని కోరికగా ఉంటే నాతో యుద్దానికి సిద్ధపడు. అతిత్వరలోనే 
నీవు స్వర్గసుఖాలు అనుభవిస్తావు. నీకు బలం, ధైర్యం, పరాక్రమం ఉంటే 
నన్ను చంపడానికి ప్రయత్నించు” అని ప్రగల్బాలు పలికాడు | 


జరాసంధుడు. 


157 


యయ యయ 


త్రో తన రథాన్ని కృప్షుం ఓ ae అ ను స 


ంలకు, జరాసంధుని 


ములను సంధించి 
లను నత వేగానికి ఆ విల్లు 


గుండంగా ఉందా అని భమకలుగుతూ ఉంది. జరాసంధుని సేనలలో 


౩ శవాలుగామారుతుంటే వాటి 
ల నుండి కారే రక్తం ఏరులుగా పారుతూ ఉంది. ఆ రక్తపు 


ఉంది. ఏనుగులు, గురములు, కాల్చలమ 
శరీరవ DY) 


158 


దశముగ్కుంధిము(లల౦డివి భాగము) 


మడుగులలో సైనికుల తలలు తాబేళ్ల మాదిరి తేలుతున్నాయి. 


మరొక పక్క బలరాముడు కూడా విజ్యంభించి 
జరాసంధుని సేనలను ఉఊచకోతకోస్తున్నాడు. ఈ అనంత విశ్వాన్ని 
సృష్టించి పోషించి లయం చేస్తున్న పరమాత్మకు, ఆయనకు తోడుగా 
ఉన్న ఆదిశేషువుకు, జరాసంధుని సైన్యాన్ని లయం చేయడం 
పెద్దవిషయము కాదు. తన సేనలు అన్నీ నశించి పోగా, కేవలం 
జరాసంధుడు మాత్రం మిగిలిడు. బలరాముడు జరాసంధుని 
ఎదుర్కొన్నాడు. వారుణాస్రముతో జరాసంధుని బంధించాడు. ఇంతలో 
కృష్ణుడు అక్కడకు వచ్చాడు. జరాసంధుని చంపబోతున్న బలరాముని 
వారించి జరాసంధుని కట్టు విప్పాడు. 


“జరాసంధా! ఇప్పుడు పోయి రేపురా! మరలా సైన్యమును 
తీసుకొని రా!” అని జరాసంధుని విడిచిపెట్టాడు. అవమాన భారంతో 
కుంది పోయిన జరాసంధుడు తల వంచుకొని మగధకు 
వెళ్లిపోయాడు. సర్వమును వదిలిపెట్టి తపస్సు చేయాలని అనుకున్నాడు. 


కాని అతని మితరాజులు అతనిని వారించారు. 


“మిత్రమా! యాదవ సేన పరిమితము. నీ సేన అపారము. 
బలరామ కృష్ణుల చేతిలో నీవు ఓడిపోవడం కేవలం పూర్వజన్మ 
కర్మఫలమే కానీ వేరు కాదు. నీవు అధైర్యపడవద్దు. మరలా 
సేనలనుసమకూర్షుకొని యాదవులను ఓడిద్దాము.” అని ధైర్యం 
చెప్పారు. 


159 


య్య అయ 


సేనలతోనే అపారమైన సేనావాహిని కల జరాసంధుని 


లవాన కురిపించారు దేవతలు. 


ఓడించిన బలరామక్యష్ణులమీద పూ 


నిలబడ్డ మథురానగర కాంతలు పూలవాన కురిపించారు. కృష్ణుని 
కళ్లతోనే తాగుతున్నారు. బలరామకృష్ణులు తమ 
తాతగారు అయిన ఉగసేనుని వద్దకు పోయి జరాసంధుని వద్దనుండి 


అమూ ల్యమైన రత్నాభరణములను సమర్హించారు. 


అందచందాలను 


తరువాత జరాసంధుడు ఊరుకోలేదు. మరలా సైన్యమును 
కూర్చుకొని మథుర మీద దండెత్తాడు. కాని ఓడిపోయాడు. ఈ 
మాదిరి పదునేడు సార్లు మథుర మీద దండెత్తి ఓడిపోయాడు 
జరాసంధుడు. దానితో జరాసంధుని సమస్త సైన్యము 


, జరాసంధుని 
మిత్రరాజుల సైన్యములు సర్వనాశనం అయ్యాయి. జరాసంధుడు తన 
రాజధానికి తిరుగుముఖం పట్టాడు. 


కాని జరాసంధునికి మథురను జయించాలనే ఆశ 
యంలో నారదుడు జరాసంధుని వద్దకు వచ్చాడు. 


160 


దశముగ్కుంధిము(లల౦డివి భాగము) 


“జరాసంధా! నీవు 17 సార్లు ఓడిపోయావు కదా! కృష్ణుని 
కాలయవనుడు అనే వీరుడు ఉన్నాడు. వాడి సాయం తీసుకో. నీవు 
గెలుస్తావు.” అని హితోపదేశం చేసాడు. నారదుడు చెప్పినట్టు 
జరాసంధుడు కాలయవనునితో కలిసి మథురను ముట్టడించాడు. 
కాలయవనుని మూడుకోట్ల సేనలు మథురను బక వైపు నుండి 
ముట్టడించాయి. జరాసంధుని సేనలు మరొక వైపు నుండి 
ముట్టడించాయి. మథురా నగరము దిర్దంధం చేయబడింది. 
ముడు, శ్రీకృష్ణుడు ఈ పరిస్థితిని గమనించారు. ఇప్పుడు ఏరితో 
యుద్దం చేయడం యాదవులకుసాధ్యంకాదని భావించారు. 


బలరా 


“అన్నయ్యా! మథుర నాలుగు పక్కలా ముట్టడించబడింది. 
మనము ఒక పక్క కాలయవనునితో యుద్ధం చేస్తుంటే మరొక పక్క 
జరాసంధుడు నగరంలో ప్రవేశించి యాదవులను నాశనం చేస్తాడు 
లేదా బంటిలుగా పట్టుకుంటాడు. కాబట్టి మనం కొంత కాలము వీరితో 


థి 
నగరమును నిర్మించి, యాదవులను, మధురా నగర వానులను ఆ 


కొత్త నగరమునకు చేరుద్దాము. తరువాత ఈ కాలయవనునితో 
యుద్ధం చేసి వీడిని సంహరిద్దాము.” అని అన్నాడు. 


బలరాముడు సరే అన్నాడు. వెంటనే కృష్ణుడు విశ్వ కర్మ 
చేత పడమటి సముద్ర మధ్యలో ఒక నగరమును నిర్మింపజేసాడు. 
నగరము 12 యోజనముల వైశాల్యము కలిగి ఉంది. నగరం అంతా 
వాస్తు శిల్చచాతుర్మము కనపడుతూ 
ఉద్యానవనములు, ఎత్తైన మేడలు, భవనములు, బంగారు 


ఉంది. గుగరం నిండా 


161 


ఆయం లజ్ర్ర.ఎయిలియంయి 


శిఖరములతో శోభాయమానంగా ఉన్నాయి. అశ్వశాలలు, ఏనుగుల 
ఆవాసములు సైనిక శిబిరములతో కళకళలాడుతూ ఉంది ఆ నగరము. 
ఆ నగరంలో ఉన్న భవనముల మీది శిఖరములు వెండి బంగారు 


ఆగి 


శములతో అలంకరింపబడి ఉన్నాయి. దేవతా గృహములు 


నాట్యశాలలు నిర్మించబడ్డాయి. నాలుగు వర్ణముల వారికి తగిన 
గృహవసతి కల్పించబడింది. 


దు జ బహూకరించాడు. Bhs తోక పాలకులు తమ 
శక్తిమేర కానుకలు సమర్శ్హించారు. 


సిద్దులు తమ వద్దఉన్న శక్తులను, సిద్ధులను కృష్లునికి 
సమర్చించారు. 'వాటి సాయంతో, కృష్ణుడు తన తంత మథురా 
నగర వాసులను అందరినీ గు 
తరలించాడు. బలరాముని ఆ నగరములో ప్రభువుగా ప్రతిష్టించాడు. 
తరువాత కృష్ణుడు బంటరిగా మథురకు బయలుదేరాడు” అని శుక 
మహర్షి పరీక్షిత్‌ మహారాజుడు బలరామకృష్ణులకు, జరాసంధునికి 
జరిగిన యుద్ధవిశేషములను వివరించాడు. 


తనంగా నిర్మించిన నగరానికి 


) యాభయ్యవ అధ్యాయము సంపూర్ణము 


ణ్‌ 


రుం తత్సత్‌ రుం తత్తత్‌ ఓం తత్సత్‌ 


162 


దశముగ్కుంధిము(లల౦డివిు భాగము) 


దశమస్కంధము 


“కు పరీక్షిత్‌ మహారాజా! యాదవుల నందరినీ సముదము 
మధ్యలో నిర్మించిన నగరంలో వదిలి వచ్చిన కృష్ణుడు తిరిగి మథురకు 
వచ్చాడు. నగర ముఖద్వారము వద్ద నిలబడ్డాడు. 


శ్యామల వర్ణంతో, పచ్చని పట్టువస్రము ధరించి, శ్రీవళ్సము అనే 
మచ్చ వక్షస్థలము మీద శోభను చూకూరుస్తూ ఉండగా, కంఠము 
నందు కౌస్తుభమణిని ధరించి, ఆజానుబాహువులతో, తామరపూవు 
రేకుల వంటి కన్నులతో, పెదాల మీద చిరునవ్వుతో, నిలబడి ఉన్న 
కృష్ణుని చూచాడు కాలయవనుడు. ఇంతకు ముందు నారదుడు 
తనను కలిసినపుడు కృష్ణుని గుర్తు పట్టడానికి కొన్ని లక్షణాలు చెప్పాడు. 
ఆ లక్షణాలు, గుర్తులు అన్నీ ఇతనిలో కనిపిస్తున్నాయి. ఇతడు కృష్ణుడే 
అని మనసులో నిర్జారించుకున్నాడు కాలయవనుడు. 


కాని కృష్ణుని చేతిలో ఏమీ ఆయుధములు లేవు. ఏ ధైర్యంతో 
నా ముందు నిలబడ్డాడా అని సందేహించాడు కాలయవనుడు. కృష్ణుని 
చేతిలో ఆయుధములు లేవు కాబట్టి తన చేతిలో కూడా ఆయుధము 
ఉండడం ధర్మం కాదు, నేను కూడా నా ఆయుధములు వదిలిపెట్టి 
యుద్ధం చేస్తాను అని అనుకున్నాడు కాలయవనుడు. 
(కాలయవనుడు రాక్షసప్రవ్యత్తి కలవాడు, దుర్మార్గుడు అయినా యుద్ధ 
ధర్మం పాటించాడు. నేడు మనం చదువుకున్నాం. నాగరికులం. కాని 


163 


యయ యల 


కోసం, డబ్బుకోసం హ 


ఎన్‌కౌంటర్లు, లాకప్‌ డెత్‌లు, మాట బెట్టడం, ఆస్తి 


ిత్యలు చేయడం మన దైనందిన చర్యలలో ఒక 


భాగం అయ్యాయి. ఎందుకంటె మనకు ఉంది. జ్ఞానం ఉంది. 


కాని కాలయవనునికి ఉన్న పాటి సంసారం మాతం 


్‌ కృష్ణుడితో ఆయుధములు లేకుండా యుధ్ధం చేస్తాను. 
మీరంతా ఇక్కడే ఉండండి అని తన సేనాధిపతులకు 


ఆదేశాలు 
క లం వైవు వెళ్లాడు. ఆయుధములు కింద పెట్టి తన వైపు 


) చూచి. కాలయవనుడు కూడా 
సా ౧ెత్తాడు . ఇద్దరూ పరుగెత్తుతున్నారు. కాని కృష్ణుడు 
అందినట్టే అంది, చిక్కినట్టే చిక్కి మరలా పరుగు 
లంకించ కుంటున్నాడు. 


అలా పరుగెత్తి పరుగెత్తి బక పర్వత గుహ వద్దకు చేరుకున్నాడు 
నుడు తనను అనుసరించి రావడం గమనించాడు. 
డు. కృష్ణుడి వెంట వస్తున్న కాలయవనుడు 
'క్యష్ణా! నీవు యదువంశములో జన్మించావు. పరాక్రమవంతుడవు. ఇలా 
కున మాదిరి పర్వతగుహలో | 


దూరావు. ఇదేం బాగాలేదు.” అంటూ 


164 


దశముగ్కుంధిము(లల౦డివి భాగము) 


లోపల అంతా చిమ్మచీకటిగా ఉంది. దూరంగా ఉన్న 
బండరాతి మీద ఒక వ్యక్తి పడుకొని ఉండటం చూచాడు. “అమ్మయ్య 
దొరికాడు. ఇక్కడి దాకా నన్ను నీ వెంట పరుగెత్తించి, ఇక్కడ తీరిగ్గా 
పడుకున్నావా! ఉండు నీ పనిచెబుతాను.” అంటూ దగ్గరగా వెళ్లి తన 
కాలితో సాచి ఒక తన్ను తన్నాడు. ఆ దెబ్బకు పడుకొని ఉన్న వ్యక్తి కింద 
పడ్డాడు. లేచి నిలబడ్డాడు. కాలయవనుడి వంక తీక్షణంగా చూచాడు. 
ఆ చూపుల తీక్టతకు, కాల యవనుడు మంటలలో మాడి బూడిద 
అయ్యాడు.” అని శుక మహర్షి చెబుతుంటే పరీక్షిత్‌ మహారాజు అడ్డు 
తగిలాడు. 


“మునివర్యా! ఇంతకూ ఆ వ్యక్తి ఎవరు? ఆయన చూపులకు 
కాలయవనుడు ఎందుకు మాడి మసి అయ్యాడు? కృష్ణుడు 
ఏమయ్యాడు? నాకంతా అయోమయంగా ఉంది. వివరించండి.” అని 
అడిగాడు. శుకుడు చిరునవ్వు నవ్వ ఇలా అన్నాడు. 


“కు పరీక్షిత్‌ మహారాజా! ఆ వ్యక్తి ఇక్ష్వాకు వంశములో 
జన్మించిన మాంధాత కుమారుడు. పేరు ముచుకుందుడు. అతడు 
నిత్యము సత్యమునే పలికేవాడు. బ్రహ్మజ్ఞాని. పూర్వము రాక్షసులు, 
అసురులు దేవతలను వేధించేవారు. రాక్షసులను ఎదిరించే శక్తి 
దేవతలకు లేదు. అందుకని వారు ముచుకుందుని సాయం కోరారు. 
ముచుకుందుడు వారికి సాయంగా స్వర్గానికి వెళ్ళాడు. ముచుకుంది 
పరాక్రమానికి జడిసి రాక్షసులు దేవతల వంక చూచేవాళ్లు కాదు. 


అలా చాలా కాలం గడిచింది. తరువాత మహాశివునికి 
కార్తికేయుడు జన్మించాడు. దేవతలు కార్తికేయుని (కుమారస్వామిని 


165 


ర్రయయ్య యయ 


తమ సేనాధిపతిగా నియమించుకున్నారు. ఇంక ముచుకుందుగి 
అవసరం దేవతలకు తిరిపోయింది. వారు ము 


ఇలా అన్నారు. 


మావద్ద ఉండి మా కు న కంటికిరెప్టలా కాపాడారు. మః 


ము ౨ స్వర ములో ఉండటం 


వలన భూలోకంలో మీ వారందరూ, మీ 
మిత్రులు, నీ మంత్రులు, సేనాధిపతులు అందరూ కాలం చేసారు. నీ 

కం కు ప్ర ) భూలోకంలో మీకు నా అన్న ర్న వాళ్లు 
ఎవరూ లేరు. మీకు ఏం వరం కావాలో కోరుకోండి. ముక్తి 
ప్రసాదించడం తప్ప ఏ సాము. ఎందుకంటే బక్క 
వాను వ మ క్తిని ప్రసాదించడానికి సమర్ధుడు. మీ ఇష్టం 
వచ్చిన వరం కోరుకోండి.” అని పలికారు దేవతలు. 


యూదులు, బంధువులు, 


ందుడు ఒక క్షణం ఆలోచించాడు. “దేవతలారా! నేను 
ఇంతకాలము నిద్రాహారాలు మాని మీకు సేవ చేసాను. బాగాఅలసి 
పోయాను. నాకు విశాంతి కావాలి. నాకు టిర్హ నిద ప్రసాదించండి.” అని 
అడిగాడు. అలాగే అన్నారు దేవతలు. ము చికుందుడు ఈ గుహలో 
పడుకొని నిద్రపోతున్నాడు. కాలయవనుడు కాలితో తన్నడంతో 
ముచికుందునికి హటాత్తుగా మెలుకువ వచ్చింది. ఒక్క సారి కళ్లు 
తెరిచాడు. కొన్ని సంవత్సరాల పాటు మూ సుకున్న కళ్లు ఒక్కసారిగా 
తెరవడం వలన ఆ తీక్షణతకు ముచికుందువు భస్మం అయ్యాడు. 


166 


దశముగ్కుంధిము(లల౦డివి భాగము) 


కాలయవనుడు కాలి పోగానే పక్కనే దాగి ఉన్న కృష్ణుడు 
బయటకు వచ్చాడు. కృష్ణుని చూచి ముచికుందుడు ఆశ్చర్యపోయాడు. 
“జనసంచారము లేని ఈ అరణ్యంలో, ఈ పర్వతగుహలోకి మీరు ఎలా 
వచ్చారు. మీరు ఎవరు? ఇక్కడ ఎందుకు తిరుగుతున్నారు? 
మిమ్ములను చూస్తుంటే తేజోమూర్తిలా ఉన్నారు. మీరు అగ్మిదేవులా! 
సూర్యుడా! సోముడివా! ఇంద్రుడివా! లేక ఇతర లోకపాలకుడివా! కాదు 
వీరెవరూ కాదు. నీవు సాక్షాత్తు శ్రీమహావిష్ణువే. సందేహము లేదు. 
ఎందుకంటే నీవు రాగానే ఈ గుహ అంతా వెలుగులతో నిండి 


పోయింది. 


ఓ దేవా! నేను ఇక్ష్వాకువంశీయుడను. యవనాశ్వుని 
మనుమడిని. మాంధాత కుమారుడను. నా పేరు ముచుకుందుడు. 
నేను దేవతలను రక్షించడానికి ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. బాగా 
అలసి పోయాను. అందుకని ఈ జనసంచారము లేని ఈ పర్వత 
గుహలో హాయిగా నిద్రపోతున్నాను. ఎవరో తెలియని వ్యక్తి వచ్చి నా 
నిద్రకు భంగం కలిగించాడు. నిదపోతున్న వాడిని హింసించడం 
మహాపాపం. వాడి పాపానికి వాడు భస్మం అయ్యాడు. (అందుకనే 
గాఢంగా నిద్రపోతున్న వాడిని కొట్టి తిట్టి నిద్రలేపడం పాపం అని పెద్దలు 
చెబుతుంటారు) తరువాత తమరు నాకు కనపడ్డారు. మ్‌ 
తేజస్ఫుముందు నేను నిలబడలేకున్నాను. ఇంతకూ మీరు ఎవరు? మీ 
పుట్టుక, గోతనామాలు తెలియజేయండి.” అని అడిగాడు 
ముచుకుందుడు. 


ముచుకుందుని మాటలకు కృష్ణుడు చిరునవ్వుతో ఇలా 
సమాధానం చెప్పాడు. “ఓ రాజా! నేను లెక్కలేనన్ని జన్మలు ఎత్తాను. 


167 


యయ DU 


ఎన్నో పేర్లతో పిలువబడ్డాను. అందులో ఇది ఒకటి. ఈ జన్మలో 
కవ ర డం ఆ అంటారు. ఈ భూమి మీద కతు లు భం 


ఎల ష్ష్‌ క 9 | 


మహర్షు లకు కూడా సాధ్య ౦ కాదు. pn భూలో 
రక్షించడానికి, దుర్మార్దులను 


కుమారుడు కావడం వలన Sess అ, 
అవతారములో చాలామంది రాక్షసులను చంపాను. ఇప్పుడ 


నన్ను అత్యంత భక్తి శద్ధలతో ప్రార్థించేవాడివి. ఆ కారణం చేత నిన్ను 


అనుగహించడానికి ఇక్కడకు వచ్చాను. 


రు రాజర్నీ 1 నీవు నా ఏకాగభక్తుడవు. నీకు వరములు 
ప్రసాదించడానికి వచ్చాను. నీకు ఏ వరం కావాలో కోరుకో! ఆ జ 
ను. నన్ను వరాలు కోరిన వాడికి, కోరుకోడానికి ఇంక ఏ 
కూడదు. అన్ని వరాలు కోరుకో 


'” అని అన్నాడు కృష్ణుడు. 


మచుకుందుడు బళ్లు పులకరించింది. తన ముందు 
నిలబడింది సాక్షాత్తు శ్రీమన్నారాయణ మూర్తి అని తెలుసుకున్నాడు. 


0% 
శ్రీప 


వారికి నమస్కరించి ఇలా స్తుతించాడు. 


హితులై నిన్ను సేవించడం మాని, పాపంచిక సుఖమ 


కంలో ఉన్న స్త్రీలు పురుషులు నీ మాయ చేత 
ంలలో 


168 


దశముగ్కుంధిము(లల౦డివి భాగము) 


మునిగితేలుతున్నారు. ఇల్లు, భార్య, భర్త, పిల్లలు, బంధువులు, స్నేహితులు, 
ధనము వీటినే ముఖ్యంగా భావిస్తూ సంసార సాగరంలో పడి 
కొట్టుకుపోతున్నారు. 


దేహము లభించదు. దుర్లభమైన మానవ శరీరమును పొంది కూడా 
మానవుడు తనను తాను మరిచిపోతున్నాడు. నీ పాదములను 
సేవించడం లేదు. పశువుల వలె తినడం, కామసుఖములు 
అనుభవించడం, నిద్రపోవడం ఏటితోనే కాలం గడుపుతున్నాడు. 
సంసారము అనే చీకటిగుహలో మగ్గిపోతున్నాడు. 


టె దేవా! నేను కూడా అటువంటి వాడినే. నాకూ ఈ దేహము 
అంటే ఎంతో ప్రేమ. నాకూ భార్య పిల్లలు ఉన్నారు. నాకూ 
ధనమునందు, రాజ్యమునందు ఆసక్తి ఎక్కువగానే ఉంది. 
రాజభోగములు అనుభవించడం అనే మత్తులో పడిపోయాను. ఇప్పటి 
దాకా నేను నా జీవితమును వృధాగా గడిపాను. నేను రాజును, 
వీరందరూ నా సేవకులు అనే భ్రమలో ఉన్నాను. నా చతురంగ 
బలములతో పర విహారం చేనాను. ఎంతో మందిని యుద్ధంలో 
ఓడించాను. నిన్ను మాత్రం ఒక్కరోజు కూడా తలంచలేదు. నేను 


సర్వాధికారిని అని అహంకరించాను. గర్వించాను. 
ఓ దేవా! నేను కాదు ఈ లోకంలో ఉన్న మానవులు అందరూ 
ఇదే బాటలో నడుస్తున్నారు. పతిరోజూ ఏదో ఒక పని చెయ్యడం. ఈ 


పని తరువాత మరొక పని, ఆ తరువాత మరొక పని. ఇలా 


169 


gu DSU 


మానవుడు ఒక స్త్రీతో సంతృప్తి చెందడం sea కామ అల 
అనేకమంది సీ స్తెలను అనుభవిస్తున్నాడు. అయినా మానవుడి 
కామవాంఛలు తీరడం లేదు. తీవమైన అసంతృప్తితో అలమటిస్తున్నా 


మానవుని కబళిస్తుంది. మానవుడు మ్యత్యుముఖంలో పడిపోతాడు. ఈ 
శరీరం పడిపోతుంది. ఏ దేహంతో అయితే రాజభోగములు, 
కామసుఖములు అనుభవించాడో ఆ దేహము అగ్నిలో కాలి భస్మం 
అవుతుంది లేక మట్టిలో కలిసిపోయి క్రిములకు కీటకములకు ఆహారం 
అవుతుంది. 


ఎ, ఎలుకను పట్లుః 


జీవితం అంతా నాలుగు దిక్కులను జయించడం, 
సామ్రాజ్యమును విస్తరించడం, యుద్దాలలో మనుషులను 
అందులో ఆనందం పొందడం, సాటి రాజుల మధ్య చకవర్తిలాగా 
సన్మానింపబడటం, అందరిచేతా జేజేలు కొట్టించుకోవడం, 
పొగిడించుకోవడం, దొరికిన స్త్రీలను అనుభవించడం, ధనం 
సంపాదించడం, సుఖాలు అనుభవించడం, జీవితం అంతా వీటితోనే 

దకు మట్టిపాలవుతున్నావు మానవుడు. అంతటితో 
చచ్చిన తరువాత కూడా రంభాసంభోగమ 
కోసం, యజ్ఞము ౩౨ యాగములు చేయడం, తపస్సు sa 
వీటిలో కాలమును జ ని చేస్తున్నాడు. 


ఆగకుండా 


170 


దశముగ్కుంధిము(లల౦డివి భాగము) 


ఇటువంటి మానవుడికి సంసార బంధనములు ఎప్పుడు 
తొలగిపోతాయో అప్పుడే వాడికి సత్సాంగత్యము కలుగుతుంది. 
సాధువులతో సాంగత్యం వర్చడుతుంది. సాధువులతోటి సాంగత్యము 
ఫలితంగా పరాత్సరుడవైన నీ మీద భక్తి శద్ధ కలుగుతాయి. తుదకు 
ముక్తి పొందుతాడు. 


సాధారణంగా రాజులు వానప్రస్థమునకు పోయి తపస్సు 
చేసుకుంటుంటారు. లేక గహములోనే ఉండి నిన్ను ధ్యానిస్తూ, ఈ 
సంసార బంధనములు తొలగిపోవాలని నిన్ను ప్రార్దిస్తుంటారు. కాని 
నాకు మాత్రము నా రాజ్య కాంక్ష సంసారము మీద మమకారము 
వాటంతట అవే పటాపంచలయ్యాయి. నాకు సంప్రాప్తించిన ఈ 
వైరాగ్యము నీ అనుగ్రహము వలననే అని తలుస్తాను. 


ఓ దేవా! నీవు నన్ను వరములు కోరుకోమన్నావు. నాకు 
ఏవరములూ వద్దు. నిరంతర నీ పాదసేవను నాకు అనుగ్రహించు. ఏ 
కోరికలూ లేని వారు నీ పాదసేవ తప్ప మరేమీ కోరుకోరు కదా! 
సాక్షాత్తు పరమాత్మ సాక్షాత్కరించినపుడు ముక్తిని కోరుకోకుండా, 
బంధనములకు కారణమైన ప్రాపంచిక సుఖములను 
ఎవడుకోరుకుంటాడు తెలివితక్కువ వాడు తప్ప. కాబట్టి ఓ దేవా! నేను 
సంపూర్ణముగా సత్వ, రజస్తమో గుణములను వదిలిపెట్టాను. 
కోరికలను వదిలిపెట్టాను. నిరాకారుడవు, నిర్దుణుడవు అయిన నిన్ను 


171 


య్య అయ 


ములను అనుభవించాను. సుఖదు:ఖములకు లో 
ఇంద్రియ సుఖములకు లోబడి తీవ్రమైన అనాతతికి; లోనయ్యాన Ee 
నీ అనుగ్రహము చేత నీ పాదపద్మములను ఆశ్రయించాను. 

ముక్తిని ప్రసాదించు.” అన 


అతనితో ఇలా 


పాపంచిక విషయముల వలన ఎలాంటి భయము లేదు. నీ వంటి 
ఏకాగత కలిగిన భక్తులకు పాపంచిక సుఖముల వలనా, విషయ 


మీద ఎటువంటి ఆసక్తి లేదు కాబట్టి. 


ఈ లోకంలో చాలా మంది యోగులు, జ్ఞానులు ఉంటారు. 
వారు ప్రాణాయామము మొదలగు యోగములు అవలంబించినా, 
వారిలో ఉన్న కోరికలు, వాసనలు చావవు. వారు ప్రాపంచిక 
విషయముల మీద ఆసక్తి కలిగి ఉంటారు. విషయ వాంఛల మీదకు 

మనసు మళ్లుతూ ఉంటుంది. 
(ఈ నాటి స్వామీజీలు, సన్యాసులు అని చెప్పుకునే వాళ్లు, సన్యాసం 
పుచ్చుకొని కాషాయ వస్త్రములు కట్టి, ప్రాణాయామం మొదలగు 
గాభ్యాసాలు చేసి, సిద్ధగురువుల త వషకుంటూ కానుక 


ఆ 


172 


దశముగ్కుంధిము(లల౦డివి భాగము) 


ఉపన్యాసాలు ఇస్తున్నా లోపల మాత్రం ఆస్తుల మీదా, బంగారము, 
ధనము మీద, కార్లు మొదలగు వాహనముల మీదా వ్యామోహం 
చావడం లేదు. కొంతమందికి స్త్రీవ్యామోహం కూడా ఎక్కువగానే 
ఉంది. మరి కొంత మంది రాజకీయనాయకులతో సంపర్కం 
పెట్టుకుంటున్నారు. టివీలలో ప్రచారం చేసుకుంటున్నారు. ఈ 
విషయాలన్నీ కృష్ణుడు ఆ నాడే ఊహించాడు. 


ఓ ముచుకుందా! నీవు నా మీద మనను లగ్షం చేసి స్వేఛ్చగా 
ఈ లోకంలో సంచరించు. అందరికీ జ్ఞానబోధ చెయ్యి. నా మీద నీకు 
ఉన్న భక్తి కారణంగా ఈ పాపంచిక విషయములు, విషయ వాంఛలు 
నిన్ను అంటవు. నీవు ఇదివరకు చక్రవర్తిగా ఉండగా ఎనో యుద్దాలు 
చేసావు. ఎంతో మందిని చంపావు. వేట మిషతో ఎన్నో మృగములను 
చంపావు. ఇప్పుడు నా గురించి తపస్సు చేసి ఆ పాపములను 
పోగొట్టుకో. తరువాత జన్మలో బ్రాహ్మణుడవై పుట్టి అనేక 
పుణ్యకార్యములు చేసిచివరకు ముక్తి పొందు.” అని ముచుకుందుని 
అనుగ్రహించాడు కృష్ణుడు” అని శుక మహర్షి పరీక్షిత్‌ మహారాజుకు 
ముచుకుందుని వృత్తాంతమును వినిపించాడు. 
దశమస్కంధము యాభై ఒకటవ అధ్యాయము సంపూర్ణము 
రుం తత్సత్‌ ఓం తత్సత్‌ ఓం తత్సత్‌ 


173 


యయ అయ 


యాభై రెండవ అధ్యాయము. 


శుక మహర్షి పరీక్షిత్‌ మహారాజుకు శ్రీకృష్ణుడికి, రుక్మిణికి 


జరిగిన కల్యాణానికి దారి తీసిన పరిస్థితులను వివరిస్తున్నాడు. 


“ఓ పరీక్షిత్‌ మహారాజా! శ్రీకృష్ణుని అ అనుగ్రహాని కి, పాత్రుడయిన 
సృష్ణుడి చుట్టు ప్రదక్షిణం చేసి, నమస్కరించి ఆ 
౮ నుండి బయటకు వచ్చాడు. ఉత్తరదిక్కుగా గంధమాధన 
మూడు. బదరికాశ్రమం చేరుకున్నాడు. అక్కడ 


సైన్యాన్ని సునాయాసంగా సంహరించాడు. కాలయవనుని నుండి 
స్వాధీనం చేసుకున్న సంపదలను, మథురలో ఉన్న గోవులను ద్వారకకు 
తీసుకొని వెళుతుండగా, జరాసంధుడు తన సైన్యముతో వచ్చి శ్రీకృష్ణుని 
అడ్డగించాడు. జరాసంధుని అపారసేనావాహినిని చూచి, శ్రీకృష్ణుడు 


బలరాముడు మానవ సహజమైన పిరికితనంతో జరాసంధుని ఏమా! 
పారిపోయారు. 


జరాసంధుడు తన సైన్య ముతో సహా వారిని 


తరుముతున్నాడు. బలరామ కృష్ణులు పరుగెత్తి పరుగెత్తి అలసి పోయి 


174 


దశముగ్కుంధిము(లల౦డివు భాగము) 


ప్రవర్షణ అనే పర్వతము మీదకు ఎక్కారు. ఆ పర్వతము మీద 
వర్షపాతము ఎక్కువగా ఉంటుంది. జరాసంధుడు పర్వతము అంతా 
గాలించాడు కానీ బలరామ కృష్ణుల జాడ తెలుసుకోలేకపోయాడు. 
విసిగి పోయిన జరాసంథుడు ఆ పర్వతము చుట్టు మంటపెట్టించాడు. 
మంటలు ఒక పక్క చెలరేగుతుంటే, బలరామ కృష్ణులు ఆ మంటల 
మధ్యనుండి బయటకు వచ్చి వేగంగా ద్వారకకు చేరుకున్నారు. ఈ 
విషయం తెలియని జరాసంథుడు బలరాముడు, కృష్ణుడు మంటలలో 
పడి మాడిమసి అయి పోయి ఉంటారని భ్రమచెంది, అక్కడి నుండి 
తన సేనలతో మగధకు చేరుకున్నాడు. బలరామ కృష్ణులు 
ద్వారకలోనూ, జరాసంధుడు మగధలోనూ సుఖంగా ఉన్నారు. 


ఓ పరీక్షిత్‌ మహారాజా! ఇదివరలో నీకు ఆనర్తదేశాధి పతి 
అయిన రైవతుడు అనే మహారాజు తన కుమార్తె రేవతిని బ్రహ్మదేవుని 
ఆదేశము అనుసరించి బలరామునికి ఇచ్చి వివాహం చేసాడని 
చెప్పాను కదా! ఆ తరువాత శ్రీకృష్ణుడు శిశుపాలుని, నాల్వుని 
మొదలగు రాజులను జయించి భీష్మకుని కుమార్తె అయిన రుక్షిణిని 
వివాహం చేసుకున్నాడు.” అని శుక మహర్షి చెప్పగానే పరీక్షిత్‌ 


“ఓ మహర్షి సత్తమా! శ్రీక్యష్ణుడు భీష్మకుని కుమార్తె రుక్తిణిని 
రాక్షస విధిలో వివాహం చేసుకున్నాడని ఇదివరలో విన్నాను. ఈ 
వివాహ సందర్భంలో సాళ్వుడికి, శిశుపాలుడికి కృష్ణుడికి ఎందుకు 
యుద్ధం జరిగింది. రుక్మిణిని కృష్ణుడు రాక్షస విధిలో వివాహం 
ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది. ఈ వివరాలు దయచేసి చెప్పండి.” 


అని అడిగాడు. 


175 


య్య అయ 


శుక మహర్షి పరీక్షిత్‌ మహారాజుకు ఈ విధంగా 
వివరించాడు. 
(బక మనవి. ఈ అధ్యాయం నుండి రుక్మిణీ కల్యాణం ప్రారంభం 
అవుతుంది. ఈ రుక్మిణీ కల్యాణం ఘట్టం చదివితే పెళ్లికాని 


అమ్మాయిలకు త్వరగా వివాహం అవుతుందనీ, గుణవంతుడు, 
బుద్ధిమంతుడు అయిన భర్త దొరుకుతాడనీ నమ్మకం. ఎన్ని 

చినా, ఓ పట్టాన వివాహం కుదరని వాళ్లు 
రుక్కిణీకల్యాణం పారాయణం చేస్తుంటారు. ఇంక చదవండి రుక్మిణీ 


సంబంధాలు చూ 
కల్పాణంు 


ఓ పరీక్షిత్‌ మహారాజా! విదర్ణదేశమును భిష్మకుడు అనే రాజు 
పరిపాలిస్తున్నాడు. అతనికి ఐదుగురు కుమారులు ఒక కుమార్తె. 
వారిలో రుక్మి అనే వాడు పెద్దవాడు. తరువాత రుక్కరథుడు, 
రుక్కబాహువు, రుక్కకేశుడు, రుక్కమాః 
ఐదుగురికి ఒకే చెల్లి ఆమె పేరు రుక్మిణి. రూపములో నూ 

ుణములోనూ రుక్తిణికి ఎవరూ సాటి రారు. 


రుక్మిణి తన తండ్రి వద్దకు వచ్చే వారి దగ్గర నుండి శ్రీకృష్ణుని 
గుణగణములు, ఆయన శౌర్య పరాకమములు గురించి ఆయన మీద 
ప్రేమ పెంచుకుంది. పెళ్లి అంటూ చేసుకుంటే శ్రీకృష్ణుని మాత్రమే పెళ్లి 
చేసుకోవాలి అని నిశ్చయించుకుంది. ద్వారకలో ఉన్న శ్రీకృష్ణుడుకూడా 


అన్న గారికి వివాహం అయింది కాబట్ట తను కూడా వివాప 
చేసుకోదలిచాడు. తగిన వధువు కొరకు వెదుకుతుంటే రుక్మిణి 
ఎల గురించి విన్నాడు. రుక్మిణి యొక 


రె ) (౮ 


గురించి ఆమె గుణగణమ 


176 


దరశముగ్కుంధిము(ల౦డిడు భాగయఘు) 


మంచి బుద్ధి, మంచి లక్షణములు, ఉదార స్వభావము, మంచి 
రూపము, మృదువైన స్వభావము, సుకుమారత్వము మొదలగు 
మంచి లక్షణముల గురించి విని రుక్కిణినే వివాహం చేసుకోవాలని 


కాని రుక్మిణి అన్నగారు అయిన రుక్మి తన చెల్లి రుక్మిణిని తన 
నడు, వేం దేశపు అత అమన శతపయనకి ఇష్ట వివాహాల 
చేయాలని నిశ్చయించాడు. రుక్మి తన నిర్ణయాన్ని తన చెల్లి రుక్మిణికి 
తెలిపాడు. ఆ వార్త విన్న రుక్మిణి హతాశురాలయింది. తీవ్రమైన 
దు:ఖంతో కుమిలిపోయింది. కాని ధైర్యం చేసింది. తనకు 
నమ్మకస్థుడైన ఒక బ్రాహ్మణుని పిలిపించింది. తనకు కృష్ణుని మీద ఉన్న 
ప్రెమ, ఆయననే వివాహం చేసుకోవాలనే కోరిక, ఎలారైనా తన 
వివాహం నాటికి కృష్ణుని విదర్ణకు రమ్మని ఆహ్వానము, తనను 
వివాహం చేసుకొని తీసుకొని వెళ్లమని అభ్యర్ధన ఇవన్నీ ఒక లేఖ రాసి, 
దానిని కృష్ణునికి ఇవ్వమని, తన గురించి కృష్ణునికి విన్నవించమని ఆ 


బాహ్మణునికి చెప్పి ద్వారకకు పయాణం చేసి పంపింది. 


కరా కాం క్యోరకరు చేరుకున్నాడు. ద్వారపాలకులు ఆ 
బ్రాహ్మణుని శ్రీకృష్ణుని వద్దకు తీసుకొని వెళ్లారు. సాక్షాత్తు 


విష్ణుస్వరూపుడైన శ్రీకృష్ణుని కనులారా చూ? 
బ్రాహ్మణుని చూడగానే శ్రీకృష్ణుడు తన ఆసనము నుండి లేచి ఆయన 


177 


gu DSU 


పాచీనమైన వైదిక ధర్మమును చక్కగా అనుష్టిస్తున్నా( 

షష ౧౬_ 6. ( ౮-౨ QR 

వేదాధ్యయన; ముగుకు ఎటువంటి ఆటంకము లేదు కదా! బాహ్మణులు 
తమకు దొరికిన దానితో త్యప్పి చెందుతూ, స్వధర్మమును 
పాటిస్తున్నంతవరకూ, వారు నమ్ముకున్న ధర్మమే వారిని కాపాడుతుంది. 
అన్ని కోరికలు తీరుస్తుంది. అంతేకానీ, తనకు దొరికిన దానితో తృప్తి 


చెందని బ్రాహ్మణుడికి ఇంద పదవి ఇచ్చినా, ఇంకా ఏదో కావాలని ఒక 
చెందే బ్రాహ్మణుడు, కటిక దరిద్రుడైనా, ఐ 


డు. ఉన్నదానితో 
:ఖము లేకుండా 


టించే 
రము లేని వారు, - ఎల్లప్పుడూ 


వ్‌ * తృప్తిపడేవారు, స్వధర్మాన్ని పా 


తలవంచి నమస్కరిస్తాను. ఓ బాహ్మణోత్తమా! మీరు ఏ 


వచ్చారు? మీ రాజుగారు సుఖంగా ఉన్నారా? ధర్మాన్ని పరిరక్షిన్తున్నాడా! 


జాయొక్క రాజ్యములో ప్రజలు సుఖసంతాోత 
వర్థిల్లుతుంటారో, అటువంటి కక అంటే నాకు చాలా ఇష్టం. 
జత న తమరు ఎక్కడి నుండి, ఏ పని మీద, ఏ కోరికతో సముద్రం 
దాటి నా వద్దకు వచ్చారు. ఆ విషయం నాకు చెప్పదగినది త్‌ 


నాకు తెలియజేయండి.” అని వినయంతో అడిగాడు కృష్తుడు. 


కృష్ణుడు అంత వినయంతో అడుగుతుంటే ఆ బాహ్మణుడికి 
నోట మాట రాలేదు. మనసంతా 


బళ్తంతా పులకరించి పోయింది. 
(వ్ర! 


176 


దశముగ్కుంధిము(లల౦డివి భాగము) 


ఆనందంతో నిండి పోయింది. వణుకుతున్న చేతులతో తనకు రుక్మిణి 
ఇచ్చిన లేఖను తీసి కృష్ణుడికి ఇలా చదివి వినిపిస్తున్నాడు. 


“ఓ భువన సుందరా! నేను మా తండ్రి గారి వద్దకు వచ్చిన 
వ్యక్తులద్వారా, వారి సంభాషణల ద్వారా, నీ సౌందర్యమును గురించి, 
నీ గుణగణముల గురించి, నీ వీరత్వము, పరాకమము గురించి విని, 
నా మనస్సు నీ యందు లగ్నం అయింది. అందుకే సిగ్గువిడిచి ఈ లేఖ 


ఇదేమిటి! ముక్కు మొహం ఎరుగని కన్య పర పురుమనికి 
ఇలా లేఖ రాయడం ఏమిటి అని నీవు అన్యథా భావించవలదు. మంచి 
వంశములో పుట్టిన కన్య, ఉదార గుణము కల కన్య, వివాహమునకు 
తగిన వయసు వచ్చిన కన్య, ధైర్యము కల కన్య, రూపము, వయస్సు 
విద్య, ధనము కల నిన్ను వరించకుండా ఎలా ఉండగలదు. ఆ కారణం 
చేతనే నేను తమరిని వరించాను. పతిగా చేసుకోదలిచాను. 


ఆత్మార్ధణం చేసుకున్నాను. 


నన్ను చేదిదేశాది పతి శిశుపాలునికి ఇచ్చి వివాహం 
చేయడానికి నా అన్నగారు సంకల్పించారు. కాబట్టి తమరు వెంటనే 
వచ్చి నన్ను తీసుకొని వెళ్లమని ప్రార్ధిస్తున్నాను. నీ కోసమే పుట్టిన నన్ను 
నిన్నే పతిగా కోరుకున్న నన్ను ఆ శిశుపాలుడు తాకక ముందే, నన్ను 
తీసుకొని వెళ్లు. 


179 


యయ DU 


ఓ దేవా! నేనే కనుక నా పూర్వ జన్మలలో బావులు తవ్వించి 


హోత్రము మొదలగు es కర్మలు ఆచరించి ఉంటే, 


పూ PAN 
ట్‌ి నన్ను గె శ్రీకృష్ణుడు పాణిగ్రహణం 
డు కృష్ణా! 

ఉ॥ అంకిలి సెప్టలేదు చతురంగ బలంబులతోడ నెల్లి 5 


పంకజనాభ నీవు శిశుపాలజరాసుతులన్‌ జయించి నా 


వంకకు వచ్చి రాక్షస వివాహము 
యుంకువ సేసి కృష్ణ 


ళు 


క్యష్ణా! పురుషోత్తమా! రేపే నా వివాహము. నీవు ఎవరికీ 


తెలియకుండా విదర్భకు వచ్చి శిశుపాలుని, జరాసంధుని వారి సేనలను 


నన్ను వివాహం చేసుకొని నీ వెంట తీసుకొనిపొమ్మని ప్రార్థిస్తున్నాను. 


నా వారందరినీ విడిచిపెట్టి నీవెంట రావడానికి నేను సిద్ధంగా ఉ 


180 


దశముగ్కుంధిము(లల౦డివి భాగము) 


ఓ కృష్ణా! ఈ సందర్భంలో నీకు ఒక సందేహము రావచ్చు. 
నన్ను తీసుకుపోతుంటే నా అన్నగారు నీకు ఎదురు తిరగవచ్చు. నీతో 
యుధ్ధం చేయవచ్చు. నావారికి హాని చేయకుండా నన్ను తీసుకొని 
వెళ్లడం ఎలాగా అని నీకు సందేహము రావచ్చు. దానికి ఒక 


వివాహానికి ముందు రోజు పెళ్లికూతురు, బంధుమిత్రులలో, 
ఊరి వెలుపల ఉన్న అమ్మవారి ఆలయమునకు పోయి అక్కడ పూజలు 
చేయడం ఆనవాయితీ. ఈ సందర్భంలో నేను మా ఊరి వెలుపల ఉన్న 
పార్వతీ దేవి ఆలయమునకు వస్తాను. ఆ సమయంలో నీవు అక్కడకు 
వస్తే నేను నీ రథం ఎక్కుతాను. మనం వెళ్లిపోదాము. 


క్యష్ణా! ఎంతో మంది సాధుపుంగవులు, తపోధనులు నీ 
పాదములను కడిగి ముక్తి పొందుతుంటారు. నాకు కూడా నీ 
పాదములు కడిగి ఆ పవిత్రజలములను శిరస్సున ధరించే అద్యష్టాన్ని 
ప్రసాదించు. లేనిచో, నేను అసలు పెళ్లే చేసుకోను. ఉపవాసములతో 
ఆహారము, నీరు తీసుకోకుండా ఉపవాసములు చేసి ప్రాణత్యాగము 


ఓ యదుకుల నందనా! ఇవి రుక్మిణి యొక్క లేఖలోని 
అంశములు. మరొక్క మాట. 
ఉ॥ ఆ ఎలనాగ నీకు దగు, నంగనకుం దగుదివు, మాయుపా 
థ్యాయుల యాన పెండ్లియగు, దప్టదు, జాప్యములేల? నీవు నీ 
తోయమువారి గూడుకొని తోయరుహాసన దెత్తుగాన వి 
శ్చేయుము శత్రులన్‌ నుఖుముసేయుము, సేయుము శోభనం బిలన్‌. 


181 


యయ యల 


శ్రీకృష్ణా! మా పండితుల మీద బట్టు. నీకు రుక్మిణికి 
ఈడూజోడు, ఒకరి కోసరం ఒకరు పుట్టారు. మీ వివాహం తప్పక 
జరిగితీరుతుంది. ఇంకా ఆలస్యం ఎందుకు? రుక్మిణిని తీసుకొని 
వచ్చిన శత్రువులను సంహరించు. రుక్మిణి పాణిగ్రహణం చెయ్యి. 
లోకానికి శుభం చేకూర్చు” అని అన్నాడు ఆ బ్రాహ్మణుడు.” అని శు 
కమహర్షి పరీక్షిత్‌ మహారాజుకు రుకిణీకళ్యాణఘట్టం వినిపిస్తున్నాడు. 


శ్రీమద్చాగవతము 


రుం తత్సత్‌ జ తత్లత్‌ రుం తత్లత్‌ 


శ్రీమద్భాగవతము 
rr 


తనకు రుక్మిణికి ఈడూ జోడూ సరిపోయింది టి అ 
సావధానంగా విన్నాడు 
యముడు. ఆప్మాయంగా ఆ బాహ్మణుని చేతులను నిమురుతూ ఇలా 


182 


దశముగ్కుంధిము(లల౦డవి భాగము) 


“బ్రాహ్మణోత్తమా! మ్‌ రాకుమార్తె చిత్తము నా యందు లగ్నం 
కావడమే కాదు, నా మనను కూడా మీ రాకుమారి యందు ఎప్పుడో 
లగ్నం అయింది. మీ రాకుమారి గురించి ఆలోచిస్తూ నాకూ రాత్రిళ్లు 
నిద్రపట్టడం లేదు. మీ రాకుమారిని, ఆమె అన్నగారు రుక్షి, తనమిత్రుడు 
శిశుపాలునికి ఇచ్చి వివాహం చేయ నిశ్చయించాడు అని కూడా నాకు 
తెలుసు. నేను వెంటనే విదర్హకు వచ్చి, శిశుపాలుడు మొదలగు 
రాజులను ఓడించి, నా మీద మనసుపడ్డ మీ రాకుమారిని పరిణయం 
చేసుకుంటాను. 


కం॥ వచ్చెద విదర్ధభూమికి జొచ్చెద భీష్మకుని పురము సురుచిరలీలన్‌ 
దెచ్చెద బాలన్‌ వేల్మిడి వచ్చెద నడ్డంబు రిపులు వచ్చిన బోరన్‌. 
అని ప్రతిజ్ఞచేసాడు కృష్ణుడు. 


వెంటనే తన సారథి దారుకుడిని పిలిచాడు. రథం సిద్ధం 
చేయమన్నాడు. శైబ్యము, సుగ్రీవము, మేఘపుష్టము, బలాహకము అనే 
నాలుగు గుర్రాలు కట్టిన రథాన్ని సిద్ధం చేసాడు దారుకుడు. శ్రీకృష్ణుడు 
బ్రాహ్మణునితో సహా ఆ రథం ఎక్కాడు. విదర్భ్ధకు బయలుదేరాడు. 


ఇంక విదర్ధదేశంలోని కుండిన నగరంలో భీష్మకుడు, తన 
కుమారుడు రుక్మి మాటకు ఎదురు చెప్పలేక, తన కుమార్తె రుక్తిణికి 
వివాహ సన్నాహాలు చేస్తున్నాడు. నగరం అంతా శోభాయమానంగా 
అలంకరించారు. నగరంలో వీధులు అన్ని శుభ్రంగా చిమ్మారు. పన్నీరు 
చల్లారు. నగరం అంతా రకరకాల పతాకములతో అలంకరించారు. 
రుక్మిణి పెళ్లి తమ ఇంట్లో శుభకార్యంగా భావించిన కుండిన నగర 


183 


యయ DU 


కూడా కొత్త బట్టలు కట్టుకొని వివాహ 
పాలుపంచుకుంటున్నారు. 


అర్హించాడు. మలు అర్హి బ్రా క ఏ 
చేసాడు. వారికి భోజనములు పెట్టించాడు. బ్రాహ్మణులు రుక్షిణిని 
సుమంగళిగా ఆశీర్వదించారు. రుక్కిణి చేత నూ 


లతో చక్కగా అలంకరించారు. 


కు ౨౦ ంవరోషుడు పెళ్లి నన్నావోలు చేస్తున్నాడు. 
బ్రాహ్మణుల చేత తన కుమారుడు శిశుపాలునికి శుభకర్మలను 
మములు, దేవతార్టనలు, పితృదేవతల పూజలు 
చేయించాడు. తరువాత ఏనుగులతోనూ గుర్రములతోనూ, 
రథములతోనూ కూడిన అపార మైన సైన్యమ తో, శిశుపాలుడు 


రుక్షిణిని వివాహం చేసుకొనే నిమిత్తము కుండిన నగరమునకు తరలి 


దై 


కాత 60౮0౮౩౮ 


వెళ్తాడు 
౧౧ 


184 


దశముగ్కుంధిము(లల౦డివు భాగము) 


కుండిన నగర పొలిమేరల వద్దకు రాగానే, భీష్మకుడు 
పెళ్లికుమారుడు శిశిపాలునికి, దమఘోషునికి స్వాగత సతా 
చేసాడు. సాదరంగా ఆహ్మానించాడు. వారికి తగిన విడిది ఏర్పాటు 
చేసాడు. శిశుపాలుని మిత్రులైన సాళ్వుడు, జరాసంధుడు, 
దంతవక్తుడు, విదూరథుడు, పౌండకుడు యొదలగు రాజులు, 
చకవర్తులు తమ తమ సేనలతో, రథముల మీద వివాహమునకు 
వచ్చారు. భీష్మకుడు వివాహమునకు వచ్చిన వారందరికీ స్వాగత 
,రములు చేసి, తగిన విడుదులు చూపించాడు. 


శిశుపాలునికి, కృష్ణునికి జన్మవైరము ఉంది. అందుకని 
కృష్ణుడు బలరామునితో సహా తన సేనలతో వచ్చి తన పెళ్లి 


చెడగొడతాడేమో అని భయపడ్డ శిశుపాలుడు, తన మితబ్యందమును 


దేనికైనా సిద్ధంగా ఉండమని చెప్పాడు. సాళ్వుడు,జరాసంధుడు 


మొదలగు వారు తమ తమ సేనలతో ఏ పరిస్థితి నైనా ఎదుర్కోడానికి 


సిద్ధంగా ఉన్నారు. పైకి మాత్రం పెళ్లిసంబరాలు ఘనంగా జరుగు 


తున్నాయి. లోలోపల యుధద్ధసన్హాహాలు కూడా జరుగుతున్నాయి. 


బ్రాహ్మణుడు వచ్చి రుక్మిణి గురించి చెప్పి, ఆమె రాసిన లేఖను 


ఇవ్వగానే కృష్ణుడు వెంటనే తన రథంమీద కుండినకు బయలు 
దేరాడని తెలుసుకున్నాడు బలరాముడు. 


“కృష్ణుడు రుక్కిణిని బలవంతంగా ఎత్తుకురావడానికి 
ఒంటరిగా వెళ్లాడు. రుక్కిణిని కృష్ణుడు తీసుకొని వస్తుంటే రుక్తి, శిశు 


పాలుడు అతని మితులు ఊరుకోరు కదా! ఖచ్చితంగా అక్కడ 


185 


య్య అయ 


గొడవలు జరుగుతాయి. య ద్ధంకూడా జరిగే అవకాళం ఉంది.” అని 
భయపడిన బలరాముడు తన సేనలతో కుండిన నగరం బయలు 


వీళ్ల వ 


ళ్ల వ్యూహాలు, ప్రతివ్యూహాలు, పెళ్లి సందడి ఇలా ఉం టే 


అంతఃపురంలో ఉన్న రుక్మిణికి మనసంతా అల్లకల్లోలంగా ఉంది. తాను 


పంపిన బాహ్మణుడు ఇంకా రాలేదు. ఏమయ్యాడో ఏమో! పెళ్లికి ఇంక 
ఒక్కరోజే మిగిలింది. శ్రీకృష్ణుడు వచ్చిన జాడలు కనిపించడం లేదు. 


ఆ బ్రాహ్మణుడు కూడా తిరిగి వచ్చినట్టు లేదు. కారణం తెలియడం లేదు. 


శా॥లగ్నంబెల్లి వివాహంబు గదిసె నేలా రాడు గోవిందు? డు 
ద్విగ్నం బయ్యెడి మానసంబు వినెనో వ్యత్తాంతమున్‌; బ్రాహ్మణుం 
డగ్గిద్యోతను డేటికిం దడసె? నా యత్తంబు సిద్ధించునో 
భగ్నంబై చనునో! విరించిక్యత మెబ్బంగిన్‌ బ్రవర్తించునో? 


అల్లకల్లోలంగా ఉంది. ఏమీ తోచడం లేదు. ఇంతకూ నా గురించి 


కృష్ణుడు అంతా విన్మాడా! ఇంతకూ నేను పంపిన బాహ్మణుడు 
ఫలిస్తాయా! బెడిసి కొడతాయా! నా మొహాన ఆ బహ్మదేవుడు ఎవరితో 


186 


దశముగ్కుంధిము(లల౦డివ భాగము) 


మ॥ ఘనుడా భూసురుడేగెనో? నడుమ మార్గశ్రాంతుడై చిక్కెనో 
విని కృష్ణుండిది తప్పుగా దలచెనో! విచ్చేసెనో? యీశ్వరుం 
డనుకూలింప దలంచునో తలపడో? యార్యామవాదేవియున్‌ 
నను రక్షింప నెబుంగునో యెటుగదో? నా భాగ్యమెట్టున్నదో? 


ఇంతకూ ఈ బ్రాహ్మణుడు ద్వారకకు వెళ్లి ఉంటాడా! లేక నడవ లేక 
దారి మధ్యలో ఆగిపోయాడా! పోనీ ఎలాగో ఒక లాగా ద్వారకకు వెళ్లి 
నా సందేశాన్ని వినిపిస్తే, కృష్ణుడు “ఇదేమిటి! పెళ్లి కావలసిన ఆడపిల్ల 
ఇలా పరపురుషుడికి లేఖ రాయడం తప్పుకాదా!” అని అనుకున్నాడేమో! 
లేక నా మొర విని కుండినకు వచ్చి అవకాశం కోసరం ఎదురు 
చూస్తున్నాడేమో! నా ప్రయత్తాలు నేను చేసాను. మరి దేవుడు కూడా 
నాకు అనుకూలించాలి కదా! అనుకూలిస్తాడో లేదో! నేను పుట్టినప్పటి 
నుండి పూజించే ఆ పార్వతీదేవి నన్ను కరుణిస్తుందా! నేను ఇలాంటి 
ఆపదలో చిక్కుకున్నానని ఆ దేవికి తెలుసో తెలియదో! ఇంతకూ నా 
భాగ్యం ఎలా ఉందో! ఏమిటో!” అని రుక్కిణి పరి పరి విధాల 


ఆలోచిస్తూ ఉంది. 


ఆమె ఆలోచనలు ఎంతకూ బక కొలిక్కిరావడం లేదు. 
అయినా ఇంకా సమయం మించి పోలేదు. ఏ క్షణానైనా కృష్ణుడు 
రావచ్చు తనను కాపాడవచ్చు అని ధైర్యంగా ఉంది. కళ్లుమూసుకొని 
కృష్ణుని మనసులో నిలుపుకుంది. ఇంతలో ఆమె ఎడమకన్ను అదిరింది. 
అది శుభసూచకంగా భావించిన రుక్మిణి మనసంతా ఆనందంతో 
నిండి పోయింది. 


187 


ఆయం లక్ష. యయ 


కుండిన నగరం చేరుకున్నారు. తాను వచ్చిన సంగతి చెప్పమని 


ఆర 


యాడగానే రుక్తిణి ఆతురతగా ఆయన వద్దకు వచ్చింది. వెళ్లినపని 
ఏమయిందని కళ్లతోనే అడిగింది. 

ఉ॥మెచ్చె భవద్దుణోన్నతి, కమేయ ధనావకు లిచ్చె నాకు దా 
వచ్చె వ వాడె, షు సు నడ్డమై 
వచ్చిన వైన రాక్షస 


అమ్మా రుక్మిణీ! నీవు చేసిన పూజలు, వతాలు, నీ సద్దుణములు అన్ని 
ఫలించాయమ్మూ! నీ అద్యష్టం పండిందమ్మా! ఉన్నతమైన ని 

ను కృష్ణుడు మెచ్చుకున్నాడమ్మా! ఈ వార్త తెచ్చినందుకు 
నాకు అంతులేని ధనము బహుమానంగా ఇచ్చాడమ్మా! కృష్ణుడు 
వెంటనే ఇక్కడకు వచ్చాడమ్మా! తాను వచ్చిన విషయం నీకు చెప్పమని 
నన్ను పంపాడమ్మూ! దేవతలు, రాక్షసులు అందరూ ఏకమై వచ్చినా సరే 
వారిని ఓడించి నిన్ను రాక్షస వివాహ విధిలో తీసుకొని వెళ్లాను అని 
చెప్పాడమ్మా! నీవు అద్యష్టవంతురాలివి తల్లీ! అని ఆశీర్వదించాడు ఈ 


తన మనవిని విని కృష్ణుడు తన కోసం వచ్చాడు అని వీనుల 
విందుగా విన్న రుక్మిణి మనసంతా ఆనందంతో పరవళ్లు తొక్కింది. 


188 


దశముగ్కుంధిము(లల౦డివు భాగము) 


మ॥ జలజాతేక్షణు దోడి తెచ్చితివి నా సందేశమున్‌ జెప్పి, నన్‌ 
నిలువం బెట్టితి, నీ క్యపన్‌ బదికితిన్‌, నీ యంత పుణ్యాత్మకుల్‌ 
గలరే! బినికి నీకు బత్కుపక్యతిం గావింప నే నేర, నం 


జలి గావించెద భూసురాన్వయమణీ! సద్ధంధు చింతామణి! 


ఓ బ్రాహ్మణోత్తమా! ఎంతటి చల్లని మాట చెప్పావయ్యా! నాకోసం 
అంతదూరం వెళ్లి, కృష్ణుడికి నా గురించి చెప్పి, ఇక్కడకు తీసుకొని 
వచ్చావా! నీ ప్రాణములు నిలబెట్టావయ్యా! నీ దయవల్ల బతికాను 
లేకపోతే ఈ దేహంలో ప్రాణాలు నిలిచేవి కావు. నీ వంటి పుణ్యాత్ములు 
ఈ లోకంలో ఉండరు. నాకు ఇంత ఉపకారం చేసిన నీకు నేను ఏమి 
ప్రత్యుపకారం చెయ్యగలను. నీకు చేతులెత్తి నమస్కరించడం తప్ప 
ఏమీ చేయలేని అశక్తురాలిని అని ఆ బ్రాహ్మణునికి పాదాభివందనం 
చేసింది రుక్మిణి. 


ఇక్కడ ఇలా ఉంటే తన కుమార్తె వివాహానికి బలరాముడు, 
శ్రీకృష్ణుడు వచ్చారని భీష్మకునికి తెలిసింది. వెంటనే వారి వద్దకు 
వెళ్లాడు. మంగళవాద్యములతో, పూజాద్రవ్యములతో వారికి స్వాగతం 
పలికాడు. అతిధి సత్కారాలు చేసాడు. మధుపర్కములు, వస్త్రములు 
ఇచ్చాడు. వారికి భోజన సదుపాయములు చేనాడు. వారికి వారి 
సైన్యమునకు తగిన విడిది గృహములు చూపించాడు. 


(కృష్ణుడు ఎవరికీ తెలియకుండా దొంగతనంగా వచ్చి రుక్తిణిని 

అపహరించి తీనుకొని వెళ్లాడు అని మనకు ఒక అపోహ ఉంది. 
సినిమామలలో కూడా ఆ విధంగానే 
కృష్ణుడు, బలరాముడు వివాహానికి అతిధులుగా వచ్చారు. 


189 


ఆయం లడజ్ర.ఎయిలియంయి 


రాజసత్కారాలు పొందారు. రుక్మిణి తన వెంట మనస్ఫూర్తిగా వ సే 
తీసుకొని వెళ్లాడు) 


వాసులు ఆనందంతో పొంగిపోయా 

పోయారు. వారిలో వారు ఇలా అనుకుంటున్నారు. “మన 
మహారాజు సుగుణాల రాసి అయిన రుక్మిణిని ఆ శిశుపాలుడికి ఇచ్చి 
వివాహం చేస్తున్నాడు. ఏం బాగా లేదు. కాకి ముక్కుకు దొండపండు 
ఇచ్చినట్టు ఉంది. లక్షణంగా ఈ కృష్ణుడికి ఇచ్చి చెయ్యవచ్చు కదా. 


5౭8డూజొడూ సరిపోయింది. 


నిలబడి 


మ॥ తగు నీచక్తి విదర్భరాజసుతకుం దథ్యంబు వైదర్ణియుం 
దగు నీ చకికి, నింతమంచి దగునే! దాంపత్య మీ యిద్దథిం 
దగులం గట్టిన బ్రహ్మ నేర్చరి గదా! దర్జాహతారాతియై 

మగడా గావుత జకి యా రమణికిన్‌ మ పుణ్యమూలంబునన్‌॥ 


(ఈ రోజుల్లో మేడ్‌ ఫార్‌ ఈచ్‌ అదర్‌ అనే మాట వాడుకలో ఉంది. కాని 
ఆ మాటను నాడు పోతన గారు పద్యరూపంలో వాడారు 

వీళ్లను భార్యభర్తలుగా నిర్ణయించిన ఆ బ్రహ్మదే దేవుడు ఎంతటి నేర్దరి 
అయి ఉంటాడు. అదే నిజం అయితే, మా రాకుమారి పూజలు ఫలిస్తే 
ఈ కృష్ణుడు ఆ దుష్టులు శిశుపాలుడు మొదలగు వారిని ఓడించి 
రుక్కిణిని పెళ్లి చేసకుంటే ఎంతబాగుంటుందో! మనకు అంతటి 


190 


దశముగ్కుంధిము(లల౦డివి భాగము) 


అద్యష్టం ఉందంటావా! ఉంటుంది. మనం ఏకొంచెమ్టైనా పుణ్యం 
చేసుకొని ఉంటే రుక్తిణికి శ్రీకృష్ణుడికి కల్యాణం జరుగుతుంది. ఇది 
తప్పదు అని వారిలో వారు అనుకుంటున్నారు. 


ఏళ్లు ఇలా అనుకుంటూ ఉంటే, అక్కడ రాజ మందిరంలో 
అందరూ వివాహమునకు సిద్ధం అవుతున్నారు. వివాహమునకు 
ముందు వధువు గౌరీపూజ చేయడం ఆనవాయితీ. అందుకని రుక్మిణి 
తన చెలులతో కలిసి పార్వతి దేవి ఆలయానికి బయలుదేరింది. ఆమె 
ఎంట ముత్తయిదువలు, చెలికత్తెలు, కన్యలు, అమ్మవారికి 
ఉపాహారములను పూజావస్తువులను తీసుకొని బయలుదేరారు. 
రాకుమార్తకు రక్షణగా కొంత మంది సైనికభటులు కూడా వెళ్లారు. 


రుక్కిణి అమ్మవారి ఆలయమునకు చేరుకుంది. కాళ్లు చేతులు 
కడుగుకొని అమ్మవారి ముందు నిలబడింది. ఆమెను ఇలా 


పార్టించింది. 


ఉ॥ నమ్మితి నా మనంబున సనాతనులైన యుమామహేశులన్‌ 
మిమ్ము బురాణ దంపతుల మేలు భజింతు గదమ్మ! మేటి పె 
ద్దమ్మ దయాంబురాశివి గదమ్మ హరి బతిసేయుమమ్మ నిన్‌ 
నమ్మిన వారికెన్షడును నాశము లేదు గదమ్మ యీశ్వ్వరీ! 


అమ్మా! సనాతనులైన పార్వతీపరమేశ్వరులను మనస్ఫూర్తిగా 
నమ్ముకున్నాను. మీరు పురాణ దంపతులు, మిమ్ములను మనసారా 
పూజిస్తున్నాను. ఓ దయగల తల్లీ! లోకాని కంతా పెద్ద దిక్కు నీవేనమ్మా! 
నాకూ కృష్ణునికి వివాహం జరిగేట్టు కరుణించమ్మా! అమ్మా! నిన్ను 


191 


యయ 0 


నమ్మిన వారికి నిరాశ లేదు కదమ్మా! నా కోరిక మన్నించమ్మా! నన్ను 


కయమ్మా!” అని ప్రార్ధించింది. 


'త్తయిదువులకు, కన్యలకు వస్త్రములు, 
ననము, బంగారము, ఉపహారములు ఇచ్చి సత్కరించింది. ఆమెతో 


వచ్చిన ముత్తయిదువులు కూడా అమ్మవారిని యధోచితంగా 
పూజించారు. రుక్మిణి ముత్తయిదువులకు నమస్కరించింది. వారు 
ఆమెను దీర్హసుమంగళిగా దీవించారు. తరువాత దేవికి అర్చించిన 
పూలను భక్తితో తీసుకొని తలలో పెట్టుకుంది. తరువాత తన చెలికత్తెల 
చేతులను పట్టుకొని హంసగమనంతో ఆలయం నుండి వెలుపలికి 
వచ్చింది. 


ఆలయం వెలుపల రథం మీద పగ్గములు పట్టుకొని ఠీవిగా 
నిలబడి ఉన్న జగన్మోహనాకారుడైన శ్రీకృష్ణుని చూచింది రుక్షిణి. 


మ॥కనియెన్‌ రుక్మిణి చందమండలముఖుం గంఠీరవేందాన ల 
గ్ను నవాంభోజదళాక్షు జారుతరవక్షున్‌ మేఘసంకాశ దే 
హు నగారాతి గజేంద్ర హస్తనిభబాహుం జకి పీతాంబరున్‌ 


గూషాన్వితు గంబుకంఠు విజయోత్కంఠున్‌ జగన్మోహనున్‌. 


ఆలయం బయటకు వచ్చిన రుక్మిణి రథం మీద లీవిగా నిలబడి ఉన్న 


ము రూ వ్‌ ర్‌ ఎంగ్భురాలయింటది. 
నీలమేఘచాయతో పున్నమినాటి చంద్రబింబము వంటి గుండ్రని 


102 


దశముగ్కుంధిము(ల౦డివి భాగము) 


ముఖంతో, సన్నని నడుముతో, తామరపూలరేకులవంటి కళ్లతో, 
పట్టు పీతాంబరమును ధరించి, రథం మీదనిలబడి ఉన్న 


మోహనాంగుడిని కనులారా చూచింది రుక్మిణి. 


మెల్లిగా నడుచుకుంటూ రథం దగ్గరగా వచ్చింది. కృష్ణుడు 
చేయి అందించాడు. కృష్ణుని చేతిని పట్టుకొని రథం ఎక్కింది. కృష్ణుడు 
గురాలను అదిలించాడు. అవి ఒక్కసారిగా ముందుకు దూకాయి. 
వాయువేగాన్ని అందుకున్నాయి. కృష్ణుని రథం క్షణాల్లో అద్యశ్యం 


అయిపోయింది. 


తమ కళ్లముందు జరిగిన ఈ తతంగాన్ని చూచి ఆమె వెంట 
వచ్చిన చెలికత్తెలు హాహాకారాలు చేసారు. సైనికులు రథం వెంట 
పరుగెత్తారు. క్షణాలో ఈ వార్త ఇటు భీష్మకునకు, రుక్షికి, అటు శిశు 
పాల జరాసంధులకు తెలిసిపోయింది. అంతా నిన్చేష్టులయ్యా రు. 
అంతలోనే తేరుకొని విజ్బంభించారు. 


“ఆయ్‌! ఇంత ద్రోహమా! మనందరి ముందు పెళ్లికూతురిని 

క ల! మన సైన్యాలు వమైనట్టు! మన అస్త్రశస్త్రములు 
ఏమైనట్టు!” అని కలగుండు పడుతున్నారు.” అని శుకమహర్షి పరీక్షిత్‌ 
మహారాజుకు రుక్షిణీకల్యాణ కథను కమనీయంగా వినిపిస్తున్నాడు. 


శ్రీమద్దాగవతము 
దశమస్కంధము యాభైమూడవ అధ్యాయము సంపూర్ణము 
రుం తత్సత్‌ ఓం తత్తత్‌ ఓం తత్సత్‌ 


193 


య్య అయ 


శ్రీమద్భాగవతము 


“ఓ పరీక్షిత్‌ మహారాజా! శ్రీకృష్ణుడు రుక్మిణీ దేవిని తీసుకొని 
తన రథం మీద వెళుతున్నాడు అని తెలియగానే జరాసంధుడు, శిశు 
పాలుడు, రుక్మి మొదలగు వారు తమ తమ సైన్యమ శ్రీకృష్ణుని 
రథమును వెంబడించారు. ఇలా జరుగుతుందని ముందే ఊహించిన 
బలరాముడు తన సైన్యములతో శ్రీకృష్ణునికి జరాసంధుడికి, శిశు 
పాలుడికి మధ్యగా నిలబడ్డాడు. 


యముడికి జరాసంధుడికి పోరు ఘోరంగా జరిగింది. 
బకరి మీద ఒకరు అస్ర శస్రములను జడివానలాగా కురిపించారు. 

ము మీద ఉన్న రుక్కిణి వెనక్కుతిరిగి చూ 
క్ష ఘోరయుద్ధమును గమనించింది. భయాందోళనలకు 
గురి అయింది. రుక్మిణి ముఖంలో కనపడుతున్న భయమును చూచిన 


పుడు ఆమెతో ఇలా అన్నాడు. 


చింది. తన కొసరం 


కః 


“సుందరీ! భయపడకు. యాదవ సేనలు జరాసంధుని 
సేనలను త్వరలోనే జయించగలవు. అని అన్నాడు. 


రూటలకు అనుగుణంగానే యాదవ సేనలలో ము రెలైన 
గదుడు, సంకర్షణుడు యొదలగు వారు శతుసేనలను చించి 


194 


దశముగ్కుంధిము(లల౦డివి భాగము) 


చెండాడుతున్నారు. ఎంతో మంది సైనికులు తలలు నరకబడి కిందపడి 
దొర్లుతున్నారు. ఆ ప్రదేశమంతా ఖడ్డములు, గదలు, విల్లులు, 
బాణములు, రథములు, సైనికుల మృత కళేబరములతోనూ నిండి 
పోయింది. యాదవుల చేతిలో పరాజయమును పొందిన జరాసంధుని 
సేనలు తిరుగుముఖం పట్టాయి. 


పెళ్లిపీటల దాకా వచ్చిన పెళ్లి పెటాకులు కావడంతో శిశు 
పాలుని దుఃఖమునకు అంతులేదు. శిశుపాలుని జరాసంధుడు 
మిగిలిన రాజు ఓదార్దారు. 


“ఓ శిశుపాలా! ఎందుకయ్యా దుఃఖిస్తావు. ఈ శరీరములు 
అందులో ఉన్న ప్రాణములే శాశ్వతములు కానపుడు, ఈ పెళ్లి, భార్య 
శాశ్వతమా చెప్పు మనమంతా ఆ పరమాత్మ చేతిలో కీలుబొమ్మలం. నా 
కే చెప్పు. నేను ఆ కృష్ణుని చేతిలో 17 సార్లు ఓడిపోయాను. 
చివరకు నేను గెలిచాను. నాకు భయపడి కృష్ణుడు బలరాముడు 
పారిపోయారు. కాబట్టి జయము పరాజయము దైవాధీనములు. మన 
చేతిలో లేవు. జయం కలిగినప్పుడు సంతోషించడం, అపజయం 
కలిగినప్పుడు దు:ఖించడం అవివేకులు చేయవలసిన పని. నా వంటి 
జగదేకవీరుడు కూడా ఈ యాదవుల చేతిలో ఏడిపోవాల్సివచ్చింది. 


సంగ 


కాలం కలిసిరానపుడు ఇలాగే జరుగుతుంటాయి. ఇప్పుడు కృష్ణుడు 
విజయం పొందాడు. మనం కూడా మరొక సారి కృష్ణుని ఓడించి 
విజయం పొందుదాము అప్పటి దాకా ఓపికపట్టు. ఇంతకూ ఆ రుక్షిణికి 
నిన్ను భర్తగా యోగ్యతలేదు అని సరిపెట్టుకోవడం తప్ప 
మరోమార్గం లేదు. 


195 


య్య యయ 


ఆ॥బ్రతుకవచ్చు నొడల బ్రాణంబు లుండిన, బ్రతుకు గలిగెనేని భార్యగలదు 


బతికితీవు; భార్యపట్టు దైవమెటుంగు, వగవ వలదు చైద్య వలదు వలదు. 


శరీరంలో ప్రాణాలు ఉండాలి కదా! బతికి 
బాగుంటే ఇటువంటి రుక్మిణులు ఎంతమందైనా దొరుకుతారు. కాబట్టి 
నీవు ఈ రుక్మిణి కోసరం ఏడవడం ఎందుకు చెప్ప. నా మాటవిని ఈ 
దు:ఖము విడిచిపెట్టు.” అని జరాసంధుడు శిశుపాలునికి హితబోధ 
ధలు విన్న శిశుపాలుడు చేసేది లేక, తన 


చేసాడు. జరాసంధుని హితబో 
దేశములకు తిరి 


ండిన నగరంలో 


జయించి, నా చెల్లి రుక్కిణిని తీసుకొని గానీ తిరిగి కు 
అడుగుపెట్టను” అని అందరిముందు శపథం చేసాడ 
క్కి కృష్ణుడి రథం వెంట తన రథం మీద వెంబడించాడు. 


ముట్లుకు అ  కపః నా చెల్లిని త రించి లన: ఫు ఎక్కడకు 


106 


దశముగ్కుంధిము(లల౦డివి భాగము) 


పోతావు. నా నుండి తప్పించుకోలేవు. నా సంగతి నీకు తెలియదు. 
నాకు యుద్ధం తెలుసు. క్షణకాలంలో నీ తల నరికి నేల మీద 
దొర్లిస్తాను. నా బాణములు తగిలి చావకముందే, నా చెల్లిని నాకు 


అప్పగించు.” అని అరుస్తున్నాడు. 


సీ[మా సరివాడవా మా పాప గొనిపోవ? నేపాటి గలవాడ? నేది వంశ? 
మెందు జన్మించితి? వెక్కడ బెరిగితి? వెయ్యది నడవడి? యెవ్వడెటుగు? 
మానహీనుడ వీవు? మర్మాదలెబుగవు, మాయగైకొని కాని మలయరావు 


నిజరూపమున శత్రునిహవంబుపై బోవు, వసుధేశుడవు కావు, వావి లేదు. 


ఆ॥ కొమ్మనిమ్ము; నీవు గుణరహితుండవు, విడువు, విడువవేని విలయకాల 


శిఖిశిఖాసమాన శితశిలీముఖముల, గర్వమెల్ల గొందు గలహమందు. 


అని రుక్మి అరుస్తూ, కృష్ణుని తిడుతూ తన రథం మీద 
పరుగెడుతున్నాడు. కృష్ణుడు రథం నడుపుతూ, రుక్మిణి వంక చూస్తూ, 
ఆమె అన్నగారు అనే మాటలు సరదాగా వింటున్నాడు. రుక్మి తిట్టడం 
మొదలు పెట్టడంతో ఇంక ఊరుకోలేక పోయాడు. 


రథమునకు కట్టిన గుర్రాల కళ్లిములు రుక్షిణికి ఇచ్చాడు. 
తాను విల్లు తీసుకున్నాడు. ఎనిమిది బాణములతో రుక్మి రథమునకు 
కట్టిన గుర్రములను, రెండు బాణములతో సారథిని, మూడు 
బాణములతో రథమునకు కట్టిన పతాకమును కొట్టాడు. రుక్మికూడా 
కృష్ణుని మీద ఐదు బాణములను సంధించాడు. కృష్ణుడు ఒకే బాణంతో 
రుక్మి విల్లు విరగగొట్టాడు. రుక్మి మరొక విల్లు తీసుకోబోతుంటే, ఆ విల్లు 
కూడా విరిచాడు కృష్ణుడు. రుక్మి రథము మీదికి పరిఘలు, 
శూలములు, డాలు, శక్తి, తోమరము మొదలగు ఆయుధములు 


197 


ర్రయయ్య యుతం 


విరగగొడుతున్నాడు కృష్ణుడు. రుక్తి పెద్ద ఖడ్గమ ౦ డాలు తిసుకొగి 


జ రుక్తి ణి కృష్ణుని కాళ్లు 
పాతక, తన us కాపాడమని బతిమాలింది. రుక్మిణి నోరు 
ఎండి పోయింది. కాళ్లు వణుకుతున్నాయి. శరీరం కంపించింది. రుక్తిణి 


పాదములను పట్టుకొని వదలలేదు. దీనంగా వేడుకుంటూ 


ఆడి 


అంగవస్రముతో 


శు విక్యతరూపుడుగా ఉన్న రుక్కిని చూచాడు. కృష్ణుని మీద 


bs పనేనా ఇది. అసలు ఇటువంటి 
చేస్తాడా! రుక్కి నీకు దగ్గర బంధువు. 


స ) ఈ అవమానించడం వారిని చంపడం కంట 
హేయమైనది.” అని కృష్ణుని మందలించాడు. 


100 


దశముగ్కుంధిము(లల౦డివి భాగము) 


పక్కనే ఉన్న రుక్కిణిని చూచి బలరాముడు ఇలా అన్నాడు. 
“అమ్మా రుక్మిణీ! నా తమ్ముడు నీ అన్నను ఈ విధంగా కురూపిని 
చేసాడని మా మీద కోపం తెచ్చుకోకు. నీ అన్న ఏ జన్మలో ఎవరికి ఏ 
అపకారం చేసాడో ఈ నాడు ఇటువంటి ఫలితం అనుభవించాడు. 
ఎవరికైనా కర్మఫలము అనుభవించక తప్పదు కదా! ఎవరి 
సుఖదు:ఖములకు ఎవరూ కారణం కాదు.” అని రుక్మిణిని ఓదార్చి, 
కృష్ణుని చూచి 


“కృష్ణా! బంధువులు చంపదగిన నేరం చేసినా వారిని 
చంపకూడదు. వాడి మానాన వాడిని వదిలెయ్యాలి. అతడు చేసిన 
దారుణమైన పనికి అతడు అప్పుడే చచ్చాడు. ఇంకా నీవు చంపడం 
ఎందుకు?” అని కృష్ణునితో చెప్పి మరలా రుక్షిణిని చూచి 


“అమ్మా! ఈ లోకంలో దుర్మార్గులు పెరిగిపోతున్నారు. ఎవరి 
ధర్మం వారు పాటించడం లేదు. తోడబుట్టిన సోదరుడే తన సోదరిని 
చంపడానికి పయత్తిస్తున్నాడు. ఆ నాటి ధర్మం దారుణంగా 


యారయింది. నీ అన్న కూడా నీకు ఇష్టం లేని పెళ్లి చేయడమే 


కాకుండా, నీవు స్వతంతించి నీకు ఇష్టం అయిన వాడిని 
పెళ్లిచేసుకుంటే నిన్ను వెంట తరుముతున్నాడు. అందుకనే ఇలా 
చేయవలసి వచ్చింది. బాధ పడకు.” అని మరలా కృష్ణుని వంక తిరిగి 


“కృష్ణా! ధనంతో, ఐశ్వర్యంతో మదించిన వారు రాజ్యము 
కోసరం, ఆస్తుల కోసరం, ధనం కోసం, స్త్రీల కోసం ఇంకా ఇతర చిన్న 


చిన్న విషయాల కోసం ఇతరులను హింసిస్తుంటారు. నువ్వు కూడా 


199 


ఆయం లజ్రి.ఎయిలియంయి 


ఆయనను ఇలా అవమానించడం ధర్మమా! ” అని మరలా రుక్షిణి 
వంక తిరిగి 


“అమ్మా! ఈ రుక్షి నీ సోదరుడు. ఇతను ఎంత దుర్మార్లుడైనా 
నీవు ఇతని క్షేమం కోరడంలో తప్పులేదు. కాని ఇతడు దుర్మార్గంగా 
ప్రవర్తించాడు. తన చెల్లి మనను తెలుసుకొని ఆమె కోరిన వాడిని 

+ ఎండా ఉండడమే కాక, తన చెల్లి వివాహం చేసుకున్న 
వాడిని తరిమి తరిమి చంపడానికి ప్రయత్తించాడు. 

చేయవలసి వచ్చింది. బాధపడకు. 


వివాహం చేయక 


అయినా రుక్మిణీ! ఈ బంధాలు, బాంధవ్యాలు, మిత్రత్వాలు, 
కాని ఆత్మకు కాదు. కాని ఈ దేహంలో ఉన్నంత కాలం ఆత్మ ఇటువంటి 
బాధపడుతుంది. అది సహజం. ఇదంతా భగవంతుని మాయ అగి 


తెలుసుకుంటే ఏ బాధా ఉండదు. 


అమ్మా! సకలజీవులలో ఉండే పరమాత్మ తత్వము బక్కటే. ఒకే 


200 


దశముగ్కుంధిము(లల౦డివి భాగము) 


ఏర్పడింది. ఆ గుణాల పభావం చేత జీవుడు పాపంచిక విషయము 
లలో పడి, విషయ వాంఛలకు లోబడి, పతనమౌతున్నాడు. (46 


అమ్మా రుక్మిణీ! జననము, మరణము, వీటి మధ్య వచ్చే బాల, 
యౌవన, వ్యద్ధాప్యములు అన్నీ ఈ శరీరమునకు సంబందించినవే. 
ఇవేవీ ఆత్మకు అంటవు. చంద్రుడు మనకు వృద్దిచెందుతున్నట్టు, 
క్షిణిస్తున్నట్టు కనపడతాడు. కానీ అది నిజం కాదు. చంద్రునికి వృద్ధి 
క్షయములు లేవు. కాని భూమి మీది నుండి చూచేవారికి అటువంటి 
భమ కలుగుతుంటుంది. 


మానవులకు నిద్రలో స్వష్షములు వస్తుంటాయి. వాటిలో 
తాను కూడా ఉంటాడు. ఏమేమో పనులు చేస్తుంటాడు. సంతోషం, 
సుఖం, దు:ఖం. కష్టములు అనుభవిస్తుంటాడు. నిద్రలేవగానే అవేవి 
ఉండవు. అలాగే ఈ జీవితం కూడా స్వష్షం వంటిది అనుకుంటే ఈ 
సంసారము నుండి విముక్తి పొందుతాము. ఆత్మతత్వము తెలియని 
వాడు మాత్రమే ఈ శరీరము, ఈ ప్రాపంచిక సుఖములు నిజం 
అనుకొంటాడు. 


కాబట్టి ఓ రుక్మిణీ! నీ అన్నగారిని నా తమ్ముడు చేసిన పనికి 
కలిగిన శోకమును ఈ తత్వజ్ఞానముతో విడిచిపెట్టు. నీ మనసును 
స్వస్థత పరుచుకో అని ఒక పక్క తన తమ్ముడు కృష్ణుని మందలిస్తూ, 
మరొక పక్క తన మరదలు రుక్మిణిని ఓదార్చాడు బలరాముడు. 


201 


చయయ యుతం 


తన బావగారు బలరాముడు పలికిన మాటలు విన్న రుక్కిణి 
తన శోకమును వదిలిపెట్టింది. ఆత్మ తత్వమును తెలుసుకొంది. తన 


కృష్ణుని చేతిలో అవమానము; 


రూడు. కానీ తానుచేసిన ప్రతిజ్ఞను అనుసరించి 
కుండిన నగరంలో ప్రవేశించలేదు. (రుక్మి శితోనే నగర ప్రవేశం 
చేస్తానని పతిజ్ఞ చేసాడ కు కదా? నగరం బయట తన కోసరం ఒక 
కుటీరం నిర్మించుకున్నాడు. అందులోనే నివాసం ఉన్నాడు. అది 
కజకటుము అని పేరు. 


కమంగా ఒక నగరంగా మారింది. దానికి భొ 


కృష్ణుడు రుక్కిణితో సహా ద్వారకా నగరం పవేశించాడు. 
రుక్మిణిని తన అంత:పురమునకు తీసుకొని వెళ్లాడు. పెద్దల సమక్షంలో 
రుక్మిణిని వేదోక్తంగా వివాహం చేసుకున్నాడు. రుక్మిణీ కృష్ణు 


ల కల్పాణం 


సంబరాలు జరుపుకున్నారు. ద్వారకను అందంగా అలంకరించారు. 
తాము కూడా కొత్త బట్టలు కట్టుకున్నారు. నూతన వధూవరులకు 
తమకు తోచిన విధంగా కానుకలు ఇచ్చారు. 


విదర్భ, యదు, కుంతి మొదలగ ముల నుండి రాజులు 
బంధు,మిత,సపరివార సమేతంగా విచ్చేసారు. ఆ రాజులందరూ ఒకరితో 
ఒకరు ముఛ్చటించుకుంటూ ఆనందంగా గడిపారు. ఆ సందర్భంలో 


202 


దశముగ్కుంధిము(లల౦డివి భాగము) 


తీసుకువచ్చిన వృత్తాంతమును విని ఆశ్చర్యచకితులయ్య్మారు. ద్వారకా 
నగర వాసులు అందరూ రుక్మిణీ కల్యాణమును కనులారా చూచి 
మహదానందభరితులయ్యారు” అని శుకమహర్షి పరీక్షిత్‌ 
మహారాజుకు శ్రీకృష్ణుడు రుక్షిణిని వివాహం చేసుకున్న విధానమును 
వివరించాడు. 


శ్రీమద్ద్ధాగవతము 
దశమస్మ్కంధము యాభైనాలుగవ అధ్యాయము సంపూర్ణము. 
రుక్మిణీ కల్యాణ ఘట్టము పూర్తి అయింది. 
రుం తత్సత్‌ ఓం తత్షత్‌ ఓం తత్షత్‌ 


శ్రీమద్భాగవతము 
దశమస్మ్కంధము 
యాభైఐదవ అధ్యాయము. 


“ఓ పరీక్షిత్‌ మహారాజా! పరమశివుడు తపస్సు 
చేసుకుంటున్నప్పుడు మన్మధుడు శివుని మీద బాణములు వేస్తే శివుడు 
కోపించి మన్మధుడిని భస్మం చేసాడు. ఆ ప్రకారంగా భస్మం అయిన 
మన్మధుడు ఆకారం లేకుండా ఉన్నాడు. శ్రీకృష్ణుడికి, రుక్మిణికి వివాహం 
అయిన తరువాత రుక్మిణి గర్భం ధరించింది. మన్మధుడు రుక్తిణి 
గర్భంలోకి ప్రవేశించాడు. తొమ్మిది నెలలు గడిచిన తరువాత రుక్మిణి 
పండంటి మగబిడ్డను ప్రసవించింది. ఆ కుమారుని పేరు ప్రద్యుమ్ముడు. 


203 


యయ యుతం 


ఓ పరీక్షిత్‌ మహారాజా! శంబరుడు అనే రాక్షసుడు ఉ 
వాడికి మన్మధుడికి విరోధము ఉంది. మన్మధుడు శివుడి చేతిలో 
భస్మం అయ్యాడని తెలుసుకొని శంబరుడ 
మన్మధుడు తిరిగి రుక్షిణీదేవి గర్భంవాసాన జన్మించాడు అని 
తెలుసుకొని మనసులో కలత చెందాడు. పురిటి గదిలో ఉన్న 
ప sees దొంగతనంగా తీసుకొని పోయి సముద్రమధ్యలో 


తత నే చిక్కుకుంది. జా జాలరులు ఆ చేపను ప 
పభువైన శంబరాసురుని వద్దకు తీసుకొని వెళ్లి ఆయనకు కానుకగా 
తగు వంట వాడికి ఇచ్చి 


ఇచ్చారు. శంబరాసురుడు ఆ చేపను 
వండమన్నాడు. 


ఇదంతా బక కంట కనిపెడుతున్న నారదుడు మన్మధుని భార్య 
రతీదేవి వద్దకు పోయి, ఆమెకు మన్మధుడు రుక్షిణీదేవికి జన్మించడం, 
ఆ బిడ్డను శంబరుడు సముద్రంలో పారవేయడం గురించి చెప్పి 
క్‌ ప్రవేశించమన్నాడు. వెంటనే రతీదేవి 
యావతి అనే పేరుతో శంబరుని ఇంట్లోకి 


ఆమెను శంబరుని ఇం 
వంటలక్క వేషంలో మా 
పవేశించింది. 


204 


దశముగ్కుంధిము(లల౦డివి భాగము) 


శంబరుడు తనకు ఇచ్చిన చేపను వంటవాడు కత్తితో రెండుగా 
నరికాడు. ఆ చేప పొట్టలో నుండి ప్రద్యుమ్నుడు బయట పడ్డాడు. 
మాయావతి పేరుతో ఉన్న రతీదేవి, నారదుని మాటలు గుర్హు తెచ్చుకొని, 
ఆ బిడ్డను తన భర్త మన్మధునిగా గుర్తించి, ఆ బిడ్డను తాను 
పెంచుకుంటాను తనకు ఇవ్వమని అడిగింది. వంటవాడు 
ప్రద్యు ముడిని మాయావతికి ఇచ్చాడు. మాయావతి ఆ శిశువును 
అత్యంత ప్రేమతో పెంచనాగింది. 


పద్యుమ్ముడు పెరిగి పెద్ద వాడయ్యాడు. యవ్వనవంతుడైన 
పెంచుకుంది. కాని పద్యుమ్ముడికి విషయాలు ఏమీ తెలియవు. 
చూచిన ప్రద్యుమ్ముడు ఆమెతో ఇలా అన్నాడు. 


“తల్లీ! ఇటీవల నీ పవర్తన వింతగా ఉంది. నీ బుద్ది పెడతోవ 
పడుతున్నట్టు ఉంది. నీవు నన్ను నీ కుమారునిగా కాకుండా నీ పియుని 
మాదిరి భావిస్తున్నావు. దీనికి కారణమేమి?” అని అడిగాడు. 


అప్పుడు రతీదేవి ప్రద్ముమ్ముడికి అసలు విషయం చెప్పింది. 
మారా! నీవు నీవు మన్మధుడవు. నేను నీ భార్య రతీదేవిని. నిన్ను 
మహాదేవుడు భస్మం చేసాడు. నేను నీ వియోగమును భరించలేక 
నిన్ను వెంటాడుతున్నాను. నీవు శ్రీకృష్ణుడు, రుక్మిణి దంపతులకు 
జన్మించావు. నీ పేరు ప్రద్యుమ్నుడు. నీవు పురిటిలో ఉండగానే 
శంబరాసురుడు నిన్ను సముద్రంలో పారవేసాడు. నిన్ను ఒక చేప 


205 


య్య అయ 


వేపను జాలరులు శంబరాసురుడికి ఇచ్చారు. నారదుడు 
నీకు ఈ విషయాలన్నీ చెప్పాడు. నేను శంబరాసురుడి ఇంట్లో వంటకత్తె 


ర్న పెంచి పెద్ద చేసాను. కేవలం షా. ర్న నేను 


పెంచి పెద్ద 


అని చెప్పింది రతీదేవి. 


“నువ్వు చెప్పింది బాగానే ఉంది. శంబరుడు మహా 
బలవంతుడు. వాడిని నేను ఎలా చంపగలను.” అని సందేహము 
వెలిబుచ్చాడు ప్రద్యుమ్నుడు. అప్పుడు రతీదేవి తన వద్ద ఉన్న 
మహామాయ అనే విద్యను పద్యుమ్ముడికి ఇచ్చింది. “మన్మథా! ఈ విద్య 
అత్యంత మహిమ కలది. wae ముందు ఎటువంటి అనుర 
తో నీవు శంబరాసురుని 


మట్టుబెట్టు.” అని త రతీదేవి. 


తీసుకొని శంబం 


నే శక్తిని రతిదేవి నుండి 
సురుని ఎదిరించాడు. శంబరాసురుని 


మ ins శో పుట్టి పెరిగిన ఈ కరత తనను 
కున్న శంబరాసురుడు తన గద తీసుకొని 


ఎుదిరిస్తున్నాడని తెలుసు 


206 


దశముగ్కుంధిము(లల౦డివు భాగము) 


ప్రద్యుమ్నుని మీదికి వెళ్లాడు. ఆ గదతో ప్రద్యుమ్ముని ఒకే దెబ్బకొట్టాడు. 
పద్యుమ్ముడు ఆ గదను నేర్పుగా పట్టుకొని తిరిగి ఆ గదను 
శంబరాసురుని మీదికి విసిరాడు. ఇలా కాదని శంబరాసురుడు 
ఆకాశంలోకి ఎగిరాడు. శంబరుడు తన మాయావిద్యతో ఆకాశం 
నుండి అస్త్రములు శస్త్రములు ప్రద్యుమ్ముని మీద వర్షంలా 


కురిపించాడు. 


రాక్షసుడు తన మాయావిద్యను ప్రయోగించగానే, 
ప్రద్యుమ్నుడు కూడా రతీదేవి తనకు ఇచ్చిని మహామాయను 
ప్రయోగించాడు. శంబరాసురుడు ప్రయోగించిన మాయలన్నీ 
పటాపంచలయ్యాయి. తరువాత శంబరుడు తన వద్ద ఉన్న గుహ్యక, 
గంధర్వ, పిశాచ, సర్ద, రాక్షస విద్యలను ప్రయోగించాడు. ఆ విద్యలను 
అన్నిటినీ ప్రద్యుమ్నుడు తన మహామాయతో ఛేదించాడు. శంబరుడు 
నిర్వీర్కుడు అయ్యాడు. అప్పుడు పద్యుమ్ముడు ఒక కత్తి తీసుకొని 
శంబరుని తల నరికాడు. శంబరుడు నేలమీద పడిపోయాడు. 


శంబరుడు మరణించగానే రతీదేవి ప్రద్యుమ్నుని వద్దకు 
వచ్చింది. ప్రద్యుమ్నుని తనతో ద్వారకకు తీసుకొని వెళ్లింది. రతీదేవి 
ప్రద్యుమ్నుడు ద్వారకలో ఉన్న శ్రీకృష్ణుని అంత:పురములో ప్రవేశించారు. 
ప్రద్యుమ్నుడు కూడా నీలమేఘశ్యాముడు, పీతాంబరధారి, 
ఆజానుబాహుడు, చెరగని మందహాసము, సుందరమైన గుండ్రని 
ముఖపద్మము, నుదుటి మీద అల్లల్లాడే ముంగురులు, ముమ్మూర్తులా 
శ్రీకృష్ణుని మాదిరే ఉన్నాడు. 


207 


యయ DU 


అని నిర్ధారించుకొని, ధైర్యంగా ప్రద్యుమ్నుని ముం 

పప. రుక్కిణీదేవి కూడా అక్కడకు వచ్చింది. ఎన్నాళ్ల తరువాతనో తన 
దగ్గరకు వచ్చిన కుమారుడిని చూచి రుక్కిణిలో Er పొంగి 
పారలింది. పురిటిలో అపహరింపబడ్డ తన కుమా 


యవ్వనవంతుడై తిరిగి వచ్చాడా అని క్షణకాలం అనుకుంది రుక్తిణి. 


ఫ్లని పోలికలతో ఉన్న వీడు నా 
పోతే ఇంకెవరు? ఎవరి కుమారుడు? ఇతని తల్లి 


ఎవరు? వీడికి పెళ్లి అయిందా! అయితే ఎవరా అద్యష్టవంతురాలు? 
అయినా నా కుమారుడు పురిటిలోనే చనిపోయాడు కదా. అంతా 
ఎవరో రాక్షసుడు తీసుకొని పోయారు అని అన్నారు. అది నిజమో 


రుడే బతికి ఉంటే సరిగ్గా ఈ వయసులో 
0 అంత అ అదృష్టమా! ఏమో! వీడు నా 


బక వేళ నా కుమా 


ఉండేవాడు. అయినా నాక 


9 అందము st తి CE 


బుము, శరీరము ర్స. ¥ 
సందేహం లేదు. వీడు నా కుమారుడే. అతత కొద్దీ మరలా నా 
వద్దకు వచ్చాడు. నా ఎడమ భుజం అదురుతూ ఉంది. శుభ 
శకునములు గోచరిస్తున్నాయి. వీడిని చూడగానే నా స్తనములలో 
నుండి పాలు చెపుతున్నాయి. నాలో వడి మీద పుత్రప్రేమ పొంగి 
పొరలుతూ ఉంది.” అని తనలో తాను 


ఆ; గ ంబణము 


) పరి పరి విధముల తలపోసూ 


208 


దశముగ్కుంధిము(లల౦డివి భాగము) 


ఉంది రుక్షిణి. ఇంతలో శ్రీకృష్ణుడు తన తల్లి తండ్రులు దేవకీ 
వసుదేవులతో సహా అక్కడికి వచ్చాడు. భూత, భవివ్యత్‌ 
వర్తమానములను తెలిసిన కృష్ణుడు ప్రద్యుమ్నుని చూచి మౌనంగా ఉ 
న్నాడు. ఏమీ మాట్లాడలేదు. ఇంతలో నారదుడు కూడా అక్కడకు 
వచ్చాడు. రుక్మిణికి విషయం అంతా వివరించాడు. శంబరుడు రుక్మిణి 
కుమారుడిని పురిటిలోనే అపహరించడం, సముద్రంలో పారెయ్యడం, 
చేప మింగడం, రతీదేవి ప్రద్యుమ్ముడిని పెంచడం, శంబరాసురుని 
చంపడం అన్నీ వివరంగా చెప్పాడు. 


ఈ విషయాలన్నీ విన్న రుక్మిణి అంత:ఫుర కాంతలు ఆనందంతో 
పొంగిపోయారు. రుక్కిణి తన కుమారుని కౌగలించుకొని అక్కున 
చేర్చుకుంది. శ్రీకృష్ణుని కుమారుడు తిరిగి వచ్చాడన్న వార్త ద్వారక 
అంతా పాకిపోయింది. అంతా కృష్ణుని అంత:పురం ముందు బారులు 
తీరారు. “చనిపోయాడు అనుకున్న బాలుడు తిరిగి వచ్చాడు ఎంత 
అద్యష్టం” అనుకుంటూ ఆ బాలుని అందరూ దీవించారు. 


ద్వారకానగరవాసులందరికీ ప్రద్యుమ్ముని చూస్తే అచ్చు కృష్ణుని 


చూచినట్టే ఉంది. అందరికీ కృష్ణుని చు 
మనసులో పొడసూపాయి. ఎందుకంటే ప్రద్యుమ్నుడు మన్మధుని 
ప్రతిరూపమే కదా!” అని శుకుడు పరీక్షిత్‌ మహారాజుతో ప్రద్యుమ్నుని 
వృత్తాంతమును వివరించారు. 
దశమస్కంధము యాభైఐదవ అధ్యాయము సంపూర్ణము 
ఓం తత్సత్‌ ఓం తత్షత్‌ ఓం తత్సత్‌ 


209 


యయ యుత 


శ్రీమద్భాగవతము 


శుక మహర్షి పరీక్షిత్‌ మహారాజుకు స్యృమంతక మణి 
వ్యత్తాంతమును ఈవిధంగా వినిపించాడు. 


“ఓ పరీక్షిత్‌ మహారాజా! పూర్వము సత్రాజిత్తు అనే రాజు 
ఉండేవాడు. అతడు సూర్యుని గురించి తపస్సు చేసాడు. & 
తపస్సుకు మెచ్చిన సూర్యుడు అతనికి ఒక అద్భుతమైన ప్రకాశవంతమైన 
మణిని ఇచ్చాడు. ఆ మణి పేరు సృమంతక మణి. దానిని ధరించిన 


సతాజిత్తు రెండవ సూ 


సను వల స్రతాతించారు, 


చూచి ser ని జనం రూర్వ 

మీదికి వచ్చాడు అని అనుకున్నారు. ఆ సమయంలో కృష్ణుడు 

పాచికలాట ఆడుతున్నాడు. భటులు పరుగు పరుగున వచ్చి “దేవా! 

ద్వారకా నగరంలోకి సూర్యభగవానుడు వస్తున్నాడు.” అని చెప్పారు. 
ర్‌ స. మాటలకు కృష్ణుడు నవ్వి “ఆయన సూర్యుడు 


రాజు. ఆయన మెడలో ధరించిన స్య మంతక 


మణి పకాశిస్తూ 


ఉంది.” అని అన్నాడు. 


210 


దశముగ్కుంధిము(లల౦డివి భాగము) 


సత్రాజిత్తు తన భవనమునకు వెళ్లిపోయాడు. సృమంతక మణి 
కోసరం ఒక ప్రత్యేకమైన పేటిక చేయించాడు. అందులో మణిని 
ఉంచాడు.ఆ పేటికను పూజామందిరంలో ప్రతిష్టించాడు. 
బ్రాహ్మణులను పిలిపించి పూజలు జరిపించాడు. ఉత్సవములు 


స్యమంతక మణి ప్రతి దినము ఎనిమిది బారువలు 
ఇస్తుంది. (వీశ అంటే 1400 గ్రాములు. అటువంటి 8 
ఏశలు ఒక మణుగు. 20 మణుగులు ఒక బారువ. అంటే 1400 ౫ 8 
x 20 = 224 కిలోల బంగారము ఆ స్వమంతక మణి ఎక్కడ 
ఉంటుందో అక్కడ రోగములు, ఈతి బాధలు ఉండవు. 


బంగారము 


అటువంటి మణి పజలకు ఉపయోగ పడాలి కానీ ఒక వ్యక్తికి 
కాదు, వ్యక్తి క్షేమం కన్నా ప్రజాక్షేమమే ముఖ్యం అని తలచి, కృష్ణుడు ఆ 
మణిని ద్వారకానగర రాజుకు సమర్చించమన్నాడు. దానికి సత్రాజిత్తు 


ఒప్పుకోలేదు. కృష్ణుడు కూడా ఏమీ అనలేదు. 


సత్రాజిత్తుకు ఒక తమ్ముడు ఉన్నాడు వాడి పేరు ప్రసేనుడు. 
వాడు ఒక రోజు స్య్వమంతక మణిని మెడలో ధరించి వేటకు వెళ్లాడు. 
ఒక సింహాన్ని వేటాడబోయాడు కాని ఆ సింహము ప్రసేనుడిని 
వేటాడింది. సింహము ప్రసేనుడిని చంపి ఆ మణిని తినే వస్తువని 
భ్రమించి దానిని నోట కరచుకొని వెళ్లిపోయింది. నోట్లో మణిపెట్టుకొని 
తిరుగుతున్న సింహాన్ని భల్లూకరాజు అయిన జాంబవంతుడు చూచాడు. 


ఆ సింహాన్ని సంహరించి ఆ మణిని తీసుకున్నాడు. దానిని 


211 


ర్రయంయ్య యయ 


ుహలో ఉన్న ఒక బుల్లి ఎలుగుబంటికి ఇచ్చి 


సత్రాజిత్తుకు కంగారుపుట్టింది. పైగా సృమంతక మణిని మె 
వేసుకొని వెళ్లాడు. ఏమయ్యాడో ఏమె 
వెంటనే సత్రాజిత్తు అనుమా 
కృష్ణుడు ఈ న్యమంతక మణిని తనకు ఇమ్మని అడిగాడు. నేను 
ఇవ్వలేదు. అందుకని నా తవ 


9 అని ఆతురత పడుతున్నాడు. 


3గుం కృష్ణుని మీదికి పోయింది. “అవును. 


ముడు బంటరి వాడిని చేసి వాడిని చంపి 


ఆ మణిని కాజేసి ఉంటాడు. సందేహం లేదు.” అని అనుకున్నాడు. 


ఈ విషయం ఆనోటా ఆనోటా పాకి పోయింది. “కృష్ణుడు 


పసేనుడిని చంపి మణిని అపహరించాడట. అయినా ఇమ్మని అడిగితే 


అపనింద తన మీద పడింది అనుకున్నాడు. దానిని ఖండించడం కన్నా 


ఆ అపనింద నిజం కాదు అని నిరూపించదలచుకున్లాడు. 


వెంటనే కృష్ణుడు బయలు దేరి ప్రసేనుడు వేటకు వెళ్లిన 
అడవికి వెళ్లాడు. అతను వెళ్లిన మార్గములో వెళుతుంటే, ఒక చోట 
అతను ఎక్కి వచ్చిన గురం కళేబరము 


కనపడ్డాయి. అక్కడి నుండి రక్తపు మరకలు జాడలను బట్టి పోగా, జక 


పసేనుడి శవం, దాని పక్కనే 


సింహము చచ్చి పడి ఉంది. అక్కడి నుండి రక్తపు 


జక ఎలుగుబంటి అడుగు జాడలు కనపడ్డాయి. ఆ అడుగు జాడలను 


212 


దశముగ్కుంధిము(లల౦డివి భాగము) 


బట్టి పోగా కృష్ణుడు ఒక గుహ వద్దకు చేరుకున్నాడు. తన 
పరివారమును ఆ గుహ బయటనే ఉంచి కృష్నుడు ఆ గుహలో 
పవేవించాడు. 


కొంత దూరంపోగానే, ఒకచోట స్యమంతక మణితో 
ఆడుకుంటున్న ఎలుగుబంటి పిల్లను చూచాడు. అమ్మయ్య మణి 
దొరికింది కదా అని దానిని తీసుకోడానికి ఆ ఎలుగుబంటి పిల్ల వద్దకు 


డు. ఆ పిల్ల ఎలుగు బంటి కృష్ణుని చూచి ఇదేదో వింత 
మృగము అనుకొని బిగ్గరగా కేకలు పెట్టింది. ఆ కేకలు విని 
జాంబవంతుడు బయటకు వచ్చాడు. ఎవరో వచ్చి సమంతక మణిని 


అపహరిస్తున్నాడు అని అనుకున్నాడు. 


కృష్ణునితో జాంబవంతుడు తలపడ్డాడు. ఇద్దరూ ఆ 
మణికోసరం ఒకరితో ఒకరు పోరాడుతున్నారు. ద్వంద్వయుద్ధం 
చేసుకుంటున్నారు. ఇద్దరు సమ ఉజ్జిగా పోరాడుతున్నారు. ఇరవై 
ఎనిమిది దినములు పోరాడిన తరువాత జాంబవంతుడి శక్తి 
సన్నగిల్లింది. ఎదుటి వ్యక్తి సామాన్యుడు కాదు అని అనుకున్నాడు. 
కృష్ణుని చూచి జాంబవంతుడు ఇలా అన్నాడు. 


“కు దేవా! నీవు సామాన్యుడివి కావు. ఈ లోకములో ఉన్న 
సకల ప్రాణులకు దేహ బలము నీవే అయినప్పుడు నేను నిన్ను ఎలా 
గెలువగలను. నీవు సర్యాంతర్యామివి. సాక్షాత్తు విష్ణుస్వరూపుడవు. బహ్మ 
మొదలగు దేవతాగణములకు స్యష్టికర్తవు నీవే. నీవు శుద్ధసత్వగుణ 
స్వరూపుడవు. కాలశక్తివి నీవే. పరమ పురుషుడవు నీవే. నాకు ఇప్పుడు 


213 


యయ DU 


అర్థం అయింది. నం. లో రాముడుగా అవతరించావు. 
సముద్ర ము మీద సేతువును నిర్మింపజేసావు. రావణుని చంపావు. నీవు 
ఆ శ్రీరామచంద్రుడివే సందేహము లేదు. నా అపరాథమును 


> న” అని అ అన్నాడు జి జాంబవంతు, Fen 


ృష్ణుడు జాంబవంతుని శరీరం అంతా తన 
అమ్యతహస్తముతో నిమిరాడు. జాంబవంతునితో ఇలా అన్నాడు. 
“జాంబవంతా! ఈ నసృమంతక మణిని నేను అపహరించాను 
మీద అపవాదు వచ్చింది. టినిని వెతుక్కుంటూ నేను నా పరివారము 
ఇక్కడకు వచ్చాము. నీగుహలో ఈ మణిని చూ ; క 
తీసుకుంటూ ఉండగా నీవు వచ్చావు” అని అన్నాడు. ఆమాటలకు 
సంతోషించాడు జాంబవంతుడు. స్యమంతక మణిని కృష్ణునికి ఇచ్చాడు. 
మణితో పాటు తన కుమార్తె జాంబవతిని కూ 


వివాహం జరిపించాడు. 


గుహ లోపల ఇలా జరుగుతుంటే, గుహ బయట ఉన్న కృష్ణుని 
పరివారము కృష్ణుని కొరకు ఎదురుచూస్తున్నారు. ఎంత కాలానికి 
కృష్ణుడు బయటకు రాకపోవడంతో వారంతా దుఃఖిస్తున్హారు. తుదకు 
వారు కృష్ణుడు ఇంక రాడు అని నిశ్చయించుకొని ద్వారకకు తిరిగి 
వెళ్లారు. కృష్ణుడు ఒక గుహలోకి వెళ్లాడు తిరిగి రాలేదు అని 
తెలుసుకున్న దేవకి, వసుదేవుడు, రుక్మిణి బంధువులు, యాదవులు 
శోకింపసాగారు. వారి దుఃఖమునకు అంతులేదు. కృష్ణుని మీద 
అపవాదు వేసిన సత్రాజిత్తును అందరూ తిట్టిన తిట్టు తిట్టకుండా 


214 


దశముగ్కుంధిము(లల౦డివ భాగము) 
రావాలని దుర్గాదేవిని పార్దించారు. 


మణిని వెదుకుతూ వెళ్లిన శ్రీకృష్ణుడు భార్యామణిని 
(జాంబవతిని) వెంటబెట్టుకొని ద్వారకలో ప్రవేశించాడు. కృష్ణుని రాకతో 
ద్వారకలో ఆనందోత్సాహాలు వెల్లివిరినాయి. చచ్చిన వాడు బతికి 
వచ్చినట్టు, అదీ మణితోనూ, భార్యామణితోనూ వచ్చిన కృష్ణుని చూచి 
దేవకీవసుదేవులు, రుక్షిణి, బలరాముడు, యాదవులు పరమానంద 
భరితులయ్యారు. 


వెంటనే కృష్ణుడు సత్రాజిత్తును పిలిపించి సృమంతక మణిని 
అతనికి ఇచ్చాడు. కృష్ణుని మీద అపవాదు వేసిన సత్రాజిత్తు సిగ్గుతో 
తలదించుకున్నాడు. సత్రాజిత్తు ఇంటికి వెళ్లాడే కానీ, తాను చేసిన పనికి 
సిగ్గుతో కుచించుకుపోతున్నాడు. “నేను చేసినది మామూలు 
అపరాధము కాదు. ఘోరమైన అపరాధము. దానికి ఎలా 
ప్రాయశ్చిత్తము చేసుకోవాలి. శ్రీకృష్ణుని ఎలా ప్రసన్నం చేసుకోవాలి? 
ఏమిచేస్తే నా మనసు శాంతిస్తుంది. లోకమంతా నన్ను అపరాధిగానూ, 
దూరడద్యష్టిలేని వాడిగానూ, లోభిగానూ ఆడిపోసుకుంటున్నారు. ఈ 
అపవాదు ఎలా పోగొట్టుకోవాలి?” అని తీవంగా ఆలోచించాడు. 
తుదకు కృష్ణుని తన అల్లునిగా చేసుకోవడమే దీనికి పరిష్కారము అని 
అనుకున్నాడు. తన కుమార్తె సత్యభామను కృష్ణుడికి ఇచ్చి వివాహము 
చేయనిశ్చయించాడు. తన కుమార్తెతో పాటు సృమంతక మణిని కూడా 
కృష్ణునికి సమర్చించుకోవాలని అనుకున్నాడు. 


215 


య్య అయ 


అనుకున్నదే తడవుగా సత్రాజిత్తు తన కుమార్తెను, స్యమంతక 
మణిని తీసుకొని కృష్ణుని వద్దకు వెళ్లాడు. తన కుమార్తెను, స్యమంతక 
మణిని శ్రీకృష్ణునికి కానుకలుగా సమర్పించుకున్నాడు. శ్రీకృష్ణుడు 
రుక్మిణీదేవి అనుమతితో సత్రాజిత్తు కుమార్తె సత్యభామను వేదోక్తంగా 
వివాహం చేసుకున్నాడు. కాని కృష్ణుడు సమంతక మణిని 


“రాజా! ఈ మణి మీది. నాకు అవసరము లేదు. మీరు 
సూర్యుని భక్తులు. సూర్యుడు మీకు ఇచ్చాడు. దీని మీదకానీ, దీనినుండి 
వచ్చే ఫలితము మీద కానీ మాకు ఎలాంటి అధికారము లేదు. కాబట్టి 
ఈ స్యమంతక మణిని మీ వద్దనే ఉంచండి. లోకోపకారమునకు 
వినియోగించండి.” అని అన్నాడు కృష్ణుడు.” అని శుక మహర్షి పరీక్షిత్‌ 
మహారాజుకు స్యమంతక మణి వృత్తాంతమును, శ్రీకృష్ణ, సత్యభామ, 
జాంబవతుల వివాహముల గురించి వివరించాడు. 


శ్రీమద్దాగవతము 
దశమస్కంధము ఏబది ఆరవ అధ్యాయము 
ఓం తత్సత్‌ ఓం తత్సత్‌ ఓం తత్సత్‌ 


సంపూర్ణము 


216 


దశముగ్కుంధిము(లల౦డివి భాగము) 


ఏబది ఏడవ అధ్యాయము. 


“కు పరీక్షిత్‌ మహారాజా! ముఛ్రటగా ముగ్గురు భార్యలతో 
శ్రీకృష్ణుడు సుఖంగా ఉంటూ ఉండగా, ఆయనకు ఒక దుర్వార్త 
తెలిసింది. పాండవులను ధ్యతరాష్తుడు వారణావతమునకు పంపాడనీ, 
అక్కడ లక్కఇంట్లో వారు కాలిపోయారనీ చారుల వలన 
తెలుసుకున్నాడు. ఇంతలోనే మరొక చారుడు వచ్చి పాండవులు 
లక్కఇంట్లో కాలి పోలేదనీ, తప్పించుకున్నారనీ చెప్పాడు. ఆ మాటవిని 
సంతోషించిన బలరామ కృష్ణులు ఎందుకైనా మంచిదని హస్తినా 
పురమునకు వెళ్లారు. అక్కడ ధ్యతరాష్తుని, భీష్ముని, విదురుని, ద్రోణ, 
కృపాచార్యులను, గాంధారిని కలిసి పాండవులు మరణించిన దానికి 
సానుభూతి వచనాలు పలికారు. వారితో పాటు బలరామ కృష్ణు 


కూడా కాసేపు సంతాపం పకటించారు. 


ఇది ఇలా ఉండగా ద్వారకలో అక్రూరుడు, కృత వర్మ 
మనస్సులలో ఒక దురాలోచన పుట్టింది. వారు శతధన్వుని వద్దకు 
వెళ్లారు. “నీవు సత్రాజిత్తు నుండి ఆ స్యృమంతకమణిని ఎందుకు 
తీసుకోలేదు. నీకు ఇంకో విషయం తెలుసా. సత్రాజిత్తు మొదట తన 
కుమార్తె సత్యభామను ఈ క్యతవర్మకు ఇచ్చి పెళ్లి చేస్తాను అని నిశ్చయం 
చేసాడు. ఇంతలో ఆ కృష్ణుని బల పరాక్రమాలు చూచి ఆయన మణి 
తెచ్చి ఇవ్వగానే, తన కూతురిని కృష్ణుడికి ఇచ్చి వివాహం చేసాడు. ఇది 


సతాజిత్తును చంపితే మన పగా తీరుతుంది. ఆ మణి దక్కుతుంది. ఆ 


217 


ఆయం లక్ష. అయ 


మణి తీసుకొని మనం ముగ్గురం పారిపోదాము.” అని కృతవర్మ 


మాటలు విన్న శతధన్వుడు సత్రాజిత్తును చంపడానికి 
నిశ్చయించుకున్నాడు. ఒక రోజు సత్రాజిత్తు నిద్రపోతూ ఉంటే, 
శతధన్వుడు సత్రాజిత్తును చంపాడు. స్యమంతక మణిని 
అపహరించాడు. తండ్రి మరణించిన విషయం సత్యభామకు తెలిసింది. 
వలవలా ఏడుస్తూ తండి వద్దకు వచ్చింది. తండ్రి శవం మీద పడి 
భోరున ఏడిచింది. మంత్రులు అందరూ సత్రాజిత్తు శవాన్ని తైలములో 


భద్రపరిచారు. వెంటనే వార్తాహరులను హస్తినకు పంపి సతాజిత్తు 


లకు తెలియజేసారు. 


మరణించిన విషయాన్ని బలరామ కృష్ణు 


ఈ వార్త ఏన్న బలరామ కృష్ణులు వెంటనే బయలుదేరి 
ద్వారకకు వచ్చారు. సత్యభామతో కూడా కాసేపు మామగారు 
చనిపోయినందుకు వఏడ్హి సత్యభామను ఓదార్దాడు కృష్ణుడు. దీని 
కంతటికీ కారణం శతధన్వుడు అని తెలుసుకొని వాడిని 
దండించడానికి పూనుకున్నాడు. 


ఈ విషయం తెలిసిన శతధన్వుడు భయంతో 
వణికిపోయాడు. కృతవర్మ దగ్గరకు పోయి “మీ మాటలు విని నేను 


సతాజిత్తును చంపాను. ఇప్పుడు కృష్ణుడు నన్ను చంపడానికి 


వస్తున్నాడు. మీరే నన్ను కాపాడాలి.” అని అన్నాడు. 


218 


దశముగ్కుంధిము(లల౦డివి భాగము) 


“అది కాదు శతధన్వా! మేమేదో ఆవేశంలో అన్హామే అనుకో. 
నువ్వు వెంటనే పోయి సత్రాజిత్తును చంపాలా! అయినా నువ్వు ఊరికే 
మాకోసం చంపలేదుగా! సత్రాజిత్తును చంపి మణిని అపహరించావు. 
అయినా బలరామకృష్ణులు సామాన్యులు కాదు. దైవాంశ సంభూతులు. 
వారికి మేము ఎదురు నిలిచి పోరాడలేము. వారు కంసుని, చాణూర 
ముష్టికులను చంపారు. జరాసంధుడు కూడా బలరామక్యష్ణుల చేతిలో 
ఓడిపోయాడు. బలరామక్యష్ణులతో విరోధం పెట్టుకొని ఎవడు బతికి 
బట్టకట్టాడు చెప్పు. కాబట్టి నీకు దిక్కున్న చోటికి వెళ్లు.” అని అన్నాడు 
కృతవర్మ. 


ఆ మాటలు విన్న శతధన్వుడు హతాశుడయ్యాడు. “ఏమయ్బ్సా! 
అక్రూరా! ఆరోజు నువ్వు కూడా ఉన్నావు కదయ్యా! ఆరోజు నన్ను 
సతాజిత్తును చంపడానికి పురిగొల్సి ఇప్పుడు ఇలా మాట్లాడటం 
న్యాయమా! నువ్వు అయిన చెప్పవయ్యా” అని అక్రూరుని వేడుకున్నాడు. 


“శతధన్వా! బలరామ కృష్ణుల బలపరాక్రమాలు తెలిసిన వాడు 
ఎవడైనా వారికి ఎదురు నిలువగలడా! మేమూ అంతే. కృష్ణుడు 
సాక్షాత్తు విష్ణుస్వరూపుడు. స్యష్టి, స్టితి లయములు అవలీలగా 
చేస్తుంటాడు. నిన్ను చంపడం ఆయనకు చిటికలో పని. బ్రహ్మకూడా 
విష్ణుమాయకు లోబడి ఉంటాడు. ఏడుసంవత్సరముల వయసులోనే 
కృష్ణుడు గోవర్ధన పర్వతమును గొడుగుపట్టుకున్నట్టు పట్టుకోలేదా! 
అటువంటి కృష్ణుడికి నమస్కరించాలి గానీ ఎదురు తిరగరాదు. 
ఎదురు తిరిగితే మనం మిగలం.” అని అన్నాడు. 


219 


యయ DU 


తనను తాను తిట్టుకున్నాడు. 


“అయ్యా! మీ మాటలు విని మోసపోయాను. నాకు మణీ వద్దు 
ఏమ్‌ వద్దు. ఈ స్వమంతక మణి మీరే తీసుకోండి. బతికి ఉంటే 
లుసాకు తిని బతుకుతాను.” అని స్యమంతక మణిని అకూరుడి 
తలో పెట్టి తన గుర్రం మీద పారిపోయాడు శతధన్వుడు. 


థముల మీద శతధన్వుని వెంటబడి తరిమారు. 


శతధన్వుడు ఎక్కిన గుర్రము మిథిలా నగరము దాకా 
పరుగెత్తి, ఇంక పరుగెత్తలేక, కూలిపోయింది. శతధన్వుడు గుర్రము 
దిగి పరుగెత్తాడు. కృష్ణు 
చేతిలోని ఇ ్‌కాయుధమును శతధన్వుని PRE గురి పెట్టి 
విసిరాడు. ఆ చక్రాయుధము శతధన్వుని మెడను నరికింది. తల 


మొండెము శే శతధన్వుడు మరణించాడు. 


డు కూడా వాడి వెంటపడ్డాడు. కృష్ణుడు తన 


కృష్ణుడు శతధన్వుని వద్దకు పోయి స్యమంతక మణి కోసరం 
అతని దుస్తులన్నీ వెతికాడు. కృష్ణునికి స్వమంతక మణి దొరకలేదు. 
తరువాత కృష్ణుడు బలరాముని వద్దకు వచ్చి “బలరామా! నేను 
శతధన్వుని చంపాను. కాని సృమంతక మణి వాడి వద్దలేదు.” అని 


220 


దశముగ్కుంధిము(లల౦డివి భాగము) 


“కృష్ణా! వడు సత్రాజిత్తును చంపి మణిని అపహరించాడు. 
కాబట్టి ఆ మణి ఏడి వద్దనే ఉండాలి. లేక ఎవరికైనా ఇచ్చి ఉండాలి. 
మనం వాడు ఎవరో పట్టుకోవాలి. నీవు ద్వారకకు వెళ్లి ఆ పని చూడు. 
ఇంతదూరం వచ్చాను కాబట్టి నేను మిథిలా నగరం పోయి, 
మిథిలాధిపతిని దర్శించి వస్తాను.” అని అన్నాడు. 


బలరాముడు మిథిలకు వెళ్లాడు. కృష్ణుడు ద్వారకకు 
వచ్చాడు. మిథిలా నగర రాజు బలరాముడు వచ్చాడని తెలిసి ఆయనకు 
ఎదురు పోయి ఆహ్వానించి అర్హ్యపాద్యములు ఆసనము ఇచ్చి 
సత్కరించాడు. బలరాముని యథాశక్తి పూజించి, ఆహారపానీయాలు 
సమర్చించాడు. బలరాముడు మిథిలలో కొన్ని సంవత్సరాలు ఉన్నాడు. 
కృష్ణుడంటే దుర్యోధనునికి భయం. బలరాముడు కృష్ణునికి దూరంగా 
మిథిలలో ఉన్నాడని తెలిసి, దుర్యోధనుడు మిథిలకు వచ్చి బలరాముని 
వద్ద గదాయుద్ధము నేర్చుకున్నాడు. 


వచ్చాడు. తాను శతధన్వుని చంపాననీ, కానీ స్మ్వమంతక మణి వాడి 
వద్ద లేదనీ సత్యభామకు చెప్పాడు. తరువాత కృష్ణుడు తన మామగారైన 
సత్రాజిత్తుకు అపర కర్మలన్నీ శాస్త్రోక్తంగా చేసాడు. కృష్ణుడు శతధన్వుని 
చంపిన వార్త ఆనోటా ఆనోటా పాకి అక్రూరుడు, క్యృతవర్మచెవిని 
పడింది. ఎలాగైనా కృష్ణుడు తమ ఇద్దరినీ వెతికి వెతికి చంపుతాడని, 
అక్రూరుడు, కృతవర్మ స్యమంతక మణితో సహా ద్వారక విడిచి పెట్టి 


221 


ర్రయయ్య యుత 


స్యమంతక మణి ద్వారకను విడిచిపోగాన, ద్వారకానగర 


వాసులకు రోగాలు, అకాల మరణాలు 
వర్షాలు కురవడం లేదు. పంటలు పండటం లేదు. టిని కంతా 
అకూరుడు ద్వారక విడిచి వెళ్లిపో 


, పమాదాలు సంభవస్తున్నాయి. 
త par యి 


వడమే కారణం అని జగం 


కోసాగారు. దానికి జక కారణం ఉంది. 


లో వర్షాలు కురవ లేదు. అప్పుడు 
కాశీరాజు అక్రూ రుని తండ్రిని అక్‌ పిలిపించి, ఆయనకు తన 
కుమార్తెను ఇచ్చి వివాహం చేసాడు అక్రూరుని తండ్రి తల 


. tra పురి వానులు 


ఈ విషయం కృష్ణుడికి తెలిసింది. “అకూరుడు ద్వారక విడిచి 
వడం వలన అనావృష్టి సంభవించి ఉండవచ 


వెళ్లిపో 


కారణం కానక్కర్లేదు. సమ 


అపహరింపబడటం కూడా ఒక కారణం కావ 


” అని అనుకున్నాడు. 


ద్వారకానగరవాసుల మాటలు ఎందుకు కాదనాలి అ 


222 


దశముగ్కుంధిము(లల౦డివి భాగము) 


“అక్రూరా! శతధన్వుడు సత్రాజిత్తును చంపి సృమంతక మణిని 
అపహరించాడు. ఆ స్యమంతక మణిని నీ వద్ద దాచాడని నాకు 
తెలుసు. ఈ మణి సత్రాజిత్తుకు చెందింది. సత్రాజిత్తుకు మగ 
సంతానము లేరు. నా భార్య సత్యభామ ఒక్కతే కూతురు. కాబట్టి 
సత్రాజిత్తుకు కర్మకాండలు, ఆబ్దికాలు జరిపించవలసినది ఆమె 
కుమారులే. సత్రాజిత్తు ఆస్తికి వారసులు కూడా సత్యభామ కుమారులే. 
ఇది ప్రస్తుత న్యాయము. ధర్మము. సత్యభామ కుమారులకు 
చెందవలసిన స్యమంతక మణిని నీ దగ్గరపెట్టుకోవడం న్యాయం కాదు. 
కాని నీ వంటి సత్పురుషుల వద్ద ఆ మణి ఉండటం వలన దాని శోభ 
మరింత పెరుగుతుంది. 


ఇక్కడే ఒక చిక్కు వచ్చి పడింది. నామా 
బలరాముడు నమ్మడం లేదు. నేను శతధన్వుని చంపి ఆ మణిని 
అపహరించానని అనుకుంటున్నాడు. ఇప్పుడు నీవు ఆ మణిని అందరికీ 
చూపించి నా మీద వచ్చిన అపవాదును పోగొట్టు. నా పరువు కాపాడు. 
లేకపోతే అందరూ నన్ను హంతకుడనీ దొంగ అనీ నిందిస్తారు. అది 
నీకు సమ్మతమా చెప్పు. 


రులు నా అన్న 


నీవు కొన్ని రో పా ధనమును క స అక జతి 
బంగారు వస్తువులలో యజ్ఞములు చేస్తున్నావు. సామాన్యుడవి అయిన 
నీ వద్ద ఇంత బంగారము ఉండే అవకాశము లేదు. కాబట్టి నీ వద్ద 
స్యమంతక మణి ఉంది అన్న విషయం టిని వలన రూఢి అవుతూ 
ఉంది. కాబట్టి నీ వద్ద ఉన్న ఆ మణిని ఇక్కడ ఉన్న వారందరికీ 
చూపించి నీ మీద ఉన్న నా మీద ఉన్న అనుమానాలను పటాపంచలు 


223 


gu DSU 


చెయ్యి” అని బుజ్జగించి, లాలించి, యుక్తిగా అడిగాడు శ్రీకృష్ణుడు. 


కృష్ణుడి మాటలకు ముగ్గుడు అయిన అక్రూరుడు తన 
వస్రములలో దాచి పెట్టిన మణిని తీసి కృష్ణుడికి ఇచ్చాడు. కృష్ణుడు ఆ 
మణిని అందరికీ చూ 
అని శుక యోగంద్రుడు పరీక్షిత్‌ మహారాజుకు ము ని మరణము 


కి 
అక్రూరుని వద్ద ఉన్న మణిని అందరికీ చూపి వెప్పాడు 


పించి తిరిగి ఆ మణిని అకూరునికే ఇచ్చాడు.” 


యాభై ఎనిమిదవ అధ్యాయము. 


ఓ పరీక్షిత్‌ మహారాజా! పంచపాండవులు దౌపది 


చేసుకొని పాంచాల ban సుఖంగా 


మీట కూ ren eee తన కన్నా పెద్ద వారైన ధర్మరాజుకు, 
భీమసేనునికి నమస్కరించాడు. సమ వయస్కుడైన అర్జునుని 
కౌగలించుకున్నాడు. తన కన్నా చిన్న వారైన నకుల సహదేః రుల 
మాలు స్వీకరించాడు. కొత్త పెళ్లికూతురు అయిన ద్రౌపది వచ్చి 


0౯౮ 


224 


దశముగ్కుంధిము(లల౦డివి భాగము) 


కృష్ణుడికి నమస్కరించింది. కృష్ణునితో వచ్చిన సాత్యకి, ఇంకా ఇతర 
యాదవులు కూడా తమ తమ ఆసనముల మీద కూర్చున్నారు. 
అందరూ ఇష్టాగోష్టిగా మాట్లాడుకుంటున్నారు. 


తరువాత కృష్ణుడు కుంతీ దేవి వద్దకు పోయి ఆమె 
క్షేమములు విచారించాడు. కృష్ణుని చూడగానే ఆమె కన్నీళ్ల పర్యంతము 
అయింది. ద్వారకలో ఉన్న వారి క్షేమములు అడిగి తెలుసుకుంది. 
కృష్ణుని చూడగానే కుంతీదేవికి తమకు కౌరవులు పెట్టిన బాధలు, తమ 
మీద జరిగిన హత్యాప్రయత్నం అన్నీ గుర్తుకు వచ్చాయి. 
శోకతప్తురాలయింది. కృష్ణునితో ఇలా అంది. 


“కృష్ణా! నీవు మధురకు చేరిన వెంటనే, మా అందరినీ 
గుర్తుకు తెచ్చుకొని మా అందరి క్షేమములు విచారించి రమ్మని 
అక్రూరుని హస్తినకు పంపినపుడే నీ దయ వలన మేమంతా క్షేమంగా 
ఉంటాము అని ధైర్యము కలిగింది. మాకూ బక దిక్కు ఉన్నాడు మేము 
అనాథలము కాము అన్న భావన మాలో పాతుకుపోయింది. 


కృష్ణా! నీవు సాక్షాత్తు విష్ణు స్వరూపుడవు. సర్వాంతర్యామివి. 
ఏడు నావాడు, వాడు పరాయివాడు అన్న భావన నీకులేదు. నీకు 
అందరూ సమానమే. నీ గురించి నిరంతరము ధ్యానం చేసే భక్తుల 
హృదయాలలో ఎప్పటికీ నిలిచి ఉంటావు. నా కన్నా చిన్నవాడివైనా, 
నీకు నా నమస్కారము” అని కృష్ణుడికి నమస్కరించింది కుంతి. 


225 


ర్రయంయ్య యయ 


పూర్వ జన్మసుక్ళతంగా భావిస్తున్నామ 


ది శ్వరుడవైన నీ దర్శనం కలగడం మా 


౦.” అని ( అన్నాడు. 


bas . 

ఆ అడవిలో ఉన్న క్రూర మృగములను వ 

తనతో వచ్చిన సేవకులకు ఇచ్చి పంపిం' ద్దు 

నా నది వద్ద కు నీరు తాగడానికి వెళ్లాడు. 
ప రుమునా నదిలో స్నానం చేసారు. అలసట 

నదీతీరంలో విహరిస్తున్నారు. 


దాహం వేసింది. యమ 


ఆ సమయంలో వారు యమునా నటి తీరంలో విహరిస్తున్న 
బక కన్యను చూచారు. అర్జునుడు ఆ కన్య వద్దకువె ఈయి ఆమెను 
ఇలాఅడిగాడు. “సుందరీ! నీవు ఎవరు? ఇక్కడ ఎందుకు ఉన్నావు? నీ 
తల్లి తండులు ఎవరు? నీకు ఇంకా వివాహం కాలేదనీ, యోగ్భుడైన 

కుతున్నావనీ తెలుస్తూ ఉంది. నీ గురించి వివరంగా 
మాటలకు ఆ కన్య ఈ విధంగా సమాధానం 


ఇచ్చింది. 


226 


దశముగ్కుంధిము(లల౦డివి భాగము) 


“నేను సూర్యుని కుమార్తెను. నా పేరు కాళింది. నాకు ఇంకా 
వివాహం కాలేదు. నేను శ్రీమహావిష్ణువును భర్తగా వరించాను. ఆయన 
కోసరం తపస్సు చేస్తున్నాను. ఆయన తప్ప వేరే ఎవరినీ వివాహం 
చేసుకోను. ఇది నా నిర్ణయం. అప్పటి వరకు నేను ఈ యమునా నదీ 


జలాలలో నివసిస్తూ ఉంటాను.” అని పలికింది కాళింది. 


అర్జునుడు కృష్ణుడి వద్దకు పోయి ఈ విషయాలన్నీ వివరంగా 
చెప్పాడు. తరువాత కృష్ణుడు కాళిందిని తన రథము మీద 
ఎక్కించుకొని యుథిష్టిరుని వద్దకు తీసుకొని వెళ్లాడు. ద్వారకకు 
వెళ్లిన తరువాత, తాను ఆమెను వివాహం చేసుకోదలచినట్టు 
పాండవులకు చెప్పాడు. 


తరువాత పాండవులు కృష్ణుని సాయంతో ఇంద్రప్రస్టము అనే 
నగరాన్ని నిర్మించుకున్నారు. ఆ నగరంలో సుఖంగా ఉన్నారు. 
అగ్నిదేవుడు అర్జునుని వద్దకు వచ్చి తనకు ఆహారంగా ఖాండవ 
వనమును దహించవలెనని కోరికగా ఉందని తనకు సాయం 
చెయ్యమని క్యష్ణార్ణునులను కోరాడు. కృష్ణుని తన సారథిగా చేసుకొని 
అర్జునుడు ఖాండవ వన దహనంలో అడ్నిదేవునికి సాయంగా 
నిలిచాడు. అందుకు ప్రతిఫలంగా అగ్నిదేవుడు అర్జునునికి గాండీవము 
అనే ధనుస్సు (విల్లు. తెల్లని నాలుగు గుర్రములు కట్టిన దివ్యమైన 
రథము, ఎప్పటికీ అయిపోని బాణములు కల అక్షయతూణీరము, 
ఎటువంటి అస్రములతో కూడా పగులగొట్టబడని దుర్భేద్యమైన 
కవచమును ఇచ్చాడు. 


227 


ర్రయయ్య యుత 


ఖాండవ వన దహన సమయంలో అర్జునుడు మయుడు 
అనే దానవ శిల్సిని రక్షించాడు. దానికి ప్రతిఫలంగా మయుడు 
పాండవులకు ఒక దివ్యమైన మయసభను 
యాగ నందర్భంల్‌ 
దుర్యోధనుడు కనపడని నీటి మడుగులో 


నిర్మించి ఇచ్చాడు. 
శ ఆ సభను చూడటానికి వచ్చిన 


య 


వింద. మిత్రవింద తన బావ శ్రీకృష్ణుని మహిమలను 
విని కృష్ణుని భర్తగా వరించింది. ఇది ఆమె అన్నలకు ఇష్ట 


తోడు, అవంతి రాజ్యం హస్తినకు సామంత రాజ్యం. ఆ కారణం చేత 
విందుడు, అనువిందుడు దుర్వోధనుడు మాట జవదాటరు. 
దుర్యోధనుడికి మితవిందను పా 


వివాహం చేయడం ఇష్టంలేదు. అందుకని విందాను విందులు 


౦డవ పక్షాన ఉన్న కృష్ణుడికి ఇచ్చి 


మితవింద కృష్ణుని పెళ్లిచేసుకోడానికి ౭ ఎప్సుకోలేదు. విందాను విందులు 
తమ సోదరి మితవిందకు స్వయం వరం చాటించారు. 


228 


దశముగ్కుంధిము(లల౦డివి భాగము) 


కృష్ణుడు కూడా మిత్రవింద స్వయంవరానికి వెళ్లాడు. అందరు 
రాజులు చూస్తూ ఉండగా, కృష్ణుడు మితవిందను రథం మీద 
ఎక్కించుకొని తీసుకొని వెళ్లాడు. 


ఇది ఇలా ఉండగా, అయోధ్యా నగరమును నగ్గజిత్తు అనే 
పరమ ధార్మికుడు అయిన రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయనకు 
ఒక కూతురు ఉంది. ఆమె పేరు నాగ్నజితి. నగ్నజిత్తు తన కుమార్తెకు 
స్వయం వరం ఏర్పాటు చేసాడు. ఆయన వద్ద ఏడు ఆబోతు ఎద్దులు 
ఉన్నాయి. ఆ ఏడు ఆబోతులను లొంగటిసుకున్న వీరుడికి తన 
కుమార్తెను ఇచ్చి వివాహం చేస్తానని ప్రకటించాడు నగ్చజిత్తు. 


ఈ వార్త విన్న కృష్ణుడు తన సైన్యముతో అయోధ్యానగరానికి 
వెళ్లాడు. శ్రీకృష్ణుని రాక గురించి తెలుసుకున్న నగ్నజిత్తు ఆయనకు 
సకల మర్యాదలు చేసాడు. పూజించాడు. సత్కరించాడు. నాగ్నజితి 
కూడా కృష్ణుని చూచింది. కృష్ణుని అందచందాలకు ముగ్గురాలైన 
నాగ్నజితి కృష్ణుని తప్ప వేరే ఎవరినీ వివాహం చేసుకోనని మంకు పట్టు 


(2) 


పటింది. 
లు 


నాగ్నజితి అగ్నిదేవుని ఆరాధిస్తుంది. తనలో తాను ఇలా 
అనుకుంది. “నేను అగ్ని దేవుని మనస్తూర్తిగా ఆరాధించిన దానను 
అయితే నాకు కృష్ణుడు భర్తగా లభిస్తాడు. కృష్ణుని భర్తగా పొందాలంటే 
ఇంకా ఏంచెయ్యాలో తోచడం లేదు.” అని అనుకొని తన మనసులో 
కృష్ణుని నిలుపుకుంది. 


2209 


యయ యల 


పార్దించింది. 


ఈమె పరిస్టితి ఇలా ఉండగా క్యష్షుడు నగ్నజిత్తుతో ఇలా 


స్త్ర ము. 5 కు నీ కుమా త్తెను 
పెవాహం bs కోరికగా ఉంది. నీ కుమార్తె కోసరం నేను 


మాటలు విన్న నగ్గజిత్తు ఇలా అన్నాడు. “కృష్ణా! నీ కన్నా 
తగిన వరుడిని నిర్ణయించడానికి ఈ స్వయంవరము, ఈ నిబంధన 
పెట్టాను కానీ వేరుకాదు. ఇప్పటికి ఎంతో మంది రాజకుమారులు వచ్చి, 
నా దగ్గర ఉన్న ఎద్దులతో పోట్లాడి, వాడి కొమ్ముల దెబ్బలు తిని 
వెనుదిరిగి పోయారు. నీవు కూడా నీ శక్తి ఆ ఎద్దులతో పోరి 
గెలిస్తే నా కుమార్తెను ఇస్తాను. నీవు గెలవలేవని కాదు. ఏదో ఒక 
నియమం పెట్టుకున్నప్పుడు దానిని పాటించాలి కదా! పైగా ననుపెట్టిన 
నియమాన్ని అతికమించి నా కుమార్తెను నీకు ఇచ్చి వివాహం చేస్తే, 
ఓడిపోయిగ రాజులు నా మీద దండెత్తుతారు. కాబట్టి నా కి సరం, నా 


230 


దశముగ్కుంధిము(లల౦డివి భాగము) 


క్షేమం కోసం నీవు ఈ ఎద్దులను లొంగదీసుకుంటే మంచిది.” అని 
నసుగుతూ చెప్పాడు. 


ఏడి ముళ్చట ఎందుకు కాదనాలి అని కృష్ణుడు తన ధట్టీని 
బిగించి ఏడు ఎద్దులను ఎదుర్కొన్నాడు. చిన్నప్పటినుండి గోవుల మధ్య 
ఎద్దుల మధ్య పెరిగిన వాడవడం వల్ల, ఆ ఎద్దులను లొంగటినుకోవడం 
కృష్ణుడికి ఏమంత కష్టం కాలేదు. ఏడు ఎద్దులను తాళ్లతో కట్టాడు. 
ముక్కుతాళ్లు వేసాడు. వాటిని లాగుకొని వచ్చి నగ్గజిత్తు ఎదుట 
నిలబెట్టాడు. 


శ్రీకృష్ణుని పరాకమానికి సంతోషించాడు నగ్గ్చజిత్తు. తన 
కుమార్తె నాగ్షజితిని కృష్ణునికి ఇచ్చి వైభవంగా వివాహం జరిపించాడు. 
అయోధ్యలో గొప్ప ఉత్సవం జరిపించాడు. 


నగ్నజిత్తు తన కుమార్తె నాగ్గజితికి పదివేల ఎద్దులు, 
డువేల మంది దాసీలు, తొమ్మిది వేల ఏనుగులు, తొమ్మిది లక్షల 
రథములు, తొమ్మిది కోట్ల అశ్వములు, నూరు కోట్ల మంది సైనికులను 
అరణంగా ఇచ్చాడు. వధూవరులను రథం ఎక్కించి సాదరంగా 
ద్వారకకు పంపాడు నగ్గజిత్తు. 


అంతకు ముందు నాగ్చజితిని వివాహం చేసుకోవాలని 
కోరికతో ఎద్దులతో పోరాడి ఓడి పోయిన రాజులందరూ ఒకటయ్యారు. 
వారందరూ కృష్ణుని దారిలో ఎదుర్కొన్నారు. అర్జునుడు కృష్ణునితో 
“కృష్ణా! నీవు నాగ్గజితిని తీసుకొని అయోధ్యకు వెళ్లు. నేను వీళ్ల సంగతి 


231 


ఆయం లక్ష. యల 


తట్టకోలేకపోయారు. యధాశక్తి పారి 
ద్వారకకు చేరుకున్నాడు. కొత్త 


bar. 


అర్జునుని అగ్ర శస్త్రథాటికి ఆ రాజులు 
పెళ్లికూతురు నాగ్నజితి, కాళందిలతో 


కృష్ణుడు ఆనందంగా విహరిస్తున్నాడు. 


కుమారై తననే భర్తగా కలలచన లక్ష్మణ అనే కన్యను, hes 
మండపము నుండి బలవంతంగా తీసుకొని వచ్చి వివామం 


టికి శ్రీకృష్ణుడు వివాహం చేసుకున్న వారు... రుక్మిణి, జాంబవతి, 
సత్యభామ, కాళింది, మితవింద, నాగ్నజితి, భద, లక్ష్మణ. ఏరిలో రుక్తిణి, 
మితవింద, సులక్షణలను బలవంతంగా తీసుకొని వచ్చి వివాహం 


వేసుకున్నాడు. కాని వీరంతా కృష్ణుని తమ భర్తగా వరించిన వారే!) 


ఓ పరీక్షిత్‌ మహారాజా! తరువాత శ్రీకృష్ణుడు నరకాసురుని 
సంహరించి వాడి చెరలో ఉన్న వేలకొలది రాజకుమార్తెలను చెర 
విడిపించి, వారి కోరిక మేరకు వారి నందరినీ వివాహం 
వేసుకున్నాడు.” అని శుకమహర్షి పరీక్షిత్తు మహారాజుకు శ్రీకృష్ణుని 
అష్టభార్యల గురించి వారి వివాహముల గురించి వివరించాడు. 

శ్రీమద్భాగవతము 
యాభై ఎనిమిదవ అధ్యాయము సంపూర్ణము 
ఓం తత్లత్‌ ఓం తత్షత్‌ ఓం తత్లత్‌ 


pee 


దశముగ్కుంధిము(లల౦డివి భాగము) 


శ్రీమద్భాగవతము 
దశమస్మ్కంధము 
యాభై తొమ్మిదవ అధ్యాయము. 


శుక యోగీందులు పరీక్షిత్‌ మహారాజుకు నరకాసుర వధ 
వ్యత్తాంతమును ఈ విధంగా వివరించాడు. 


“కు పరీక్షిత్‌ మహారాజా! పూర్వము నరకుడు అనే అసురుడు 
ఉండేవాడు. వాడు ప్రాగ్ట్రోతిష పురమునకు రాజు. వాడు ఇంద్రుని 
జయించి అతని వద్ద నుండి వరుణునికి చెందిన ఛత్రమును, అదితి కి 
చెందిన కుండలములను, మణిపర్వతము అనే ఉద్యానవనమును 
బలవంతంగా అపహరించాడు. ఈ విషయాన్ని ఇంద్రుడు శ్రీకృష్ణునికి 
చెప్పాడు. శ్రీకృష్ణుడు తన సేనలతో నరకుని మీదికి యుద్దానికి 
వెళ్లాడు. సత్యభామ కూడా శ్రీకృష్ణుని వెంట వెళ్లింది. శ్రీకృష్ణుడు, 
సత్యభామ గరుడుని మీద ఎక్కి నరకుని మీదికి యుద్దానికి 
బయలుదేరారు. 


నరకుడు పరిపాలించే ప్రార్డో తిష పురము చుట్టు జల 
దుర్గము అంటే అగడ్తలు ఉన్నాయి. కోట గోడల మీద అగ్మిగోళాలు 
అమర్ధబడి ఉన్నాయి. కోట బురుజుల మీద అస్త్రములు, శస్త్రములతో 
సాయుధదళాలు కాపలా ఉన్నాయి. అటువంటి నరకాసుర రాజధాని 
మీదికి యుద్దానికి వెళ్లాడు శ్రీకృష్ణుడు. 


233 


యయ DU 


సుడు పైకి లేచాడు. వాడికి ౩ తలలు. తన 8 తలలను 
విదిలించాడు. త్రిశూలం Pere కృష్ణని & మీదికి ఉరికాడు. తన 


పకుడున మీదికి వస్తున్న త్రిశూలము ను ముక్కలు చేసాడు. తరువాత 
ఏములతో మురుడి ఐదు తలలను కొట్టాడు. 


మురుడు తన గదను శ్రీకృష్ణుని మీదికి విసిరాడు. శ్రీకృష్ణుడు 
తన గదను విసిరి మురుడు విసిరిన గదను ముక్కలు చేసాడు. 
యుధుడుగా ఉన్న మురుడు తన చేతులతో శ్రీకృష్ణుని మీదికి 
దూకాడు. శ్రీకృష్ణుడు తన చక్రాయుధముతో వాడి తలను 
ఖండించాడు. తల తెగిన మురాసురుడు కోట బయట ఉన్న అగడ్తలో 


234 


దశముగ్కుంధిము(లల౦డివు భాగము) 


మురాసురునికి ఏడుగురు కుమారులు. వారి పేర్లు 
తాముడు, అంతరిక్షుడు, శవణుడు, విభావసుడు, వసువు, 
నభస్వంతుడు, అరుణుడు. తండ్రి మరణ వార్త విన్న ఆ ఏడుగురు 
కుమారులు శ్రీకృష్ణుని మీద ప్రతీకారం తీర్చుకోడానికి ఆయన మీదికి 
యుద్దానికి బయలుదేరారు. వీరి యొక్క సేనాధిపతి పీఠరుడు తన 
సేనలతో వారి వెంట బయలుదేరాడు. 


మురుడి కుమారులకు, శ్రీకృష్ణుడికి ఘోరయుద్ధం జరిగింది. 
మురాసురుని కుమారులు వారి సైన్యము ప్రయోగించిన 
బాణములను, ఖడ్డములను, గదలను, శక్తి మొదలగు 
ఆయుధములను, బుష్టులు మొదలగు ఆయుధములను, 
శూలములను శ్రీకృష్ణుడు తన బాణములతో ముక్కలు చేసాడు. 
పీఠుడు అతని సేనలు శ్రీకృష్ణుని చేతిలో మరణించారు. 


తన సేనాధిపతి పీఠుడు మరణించాడు అన్న వార్త విన్న 
నరకాసురుడు తన ఏనుగు మీద శ్రీకృష్ణుని మీదికి యుద్దానికి 
వచ్చాడు. వచ్చీరాగానే నరకుడు శ్రీకృష్ణుని మీదకు ఒక శతమ్మిని 
విసిరాడు. నరకుని సేనాధిపతులుకూడా శ్రీకృష్ణుని మీద 
నానావిధములైన అస్త్రములు, శస్త్రములు ప్రయోగించారు. 


శ్రీకృష్ణుడు తన దృష్టి అంతా నరకుని మీద పెట్టాడు. నరకుడు 
వేసే బాణములను గరుడుడు అటు ఇటు ఎగురుతూ తప్పించాడు. 
శ్రీకృష్ణుడు నరకుని రథమును, గుర్రములను, విల్లును ఛేదించాడు. 
నరకుని గజసైన్యమును, అశ్వ సైన్యమును, సైనికులను తన 


235 


య్య అయ 


5ములతో చంపాడు. గరుడుడు కూడా అమిత వేగంతో కిందికి దిగి 
ముక్కుతో పొడిచి చంపి అదే వేగంతో పైకి ఎగిరేవాడు. 


నరకుడు ఒంటరిగా మిగిలాడు. శక్తి అనే ఆయుధమును 
గరుడుని మీద ప్రయోగించాడు. గరుడుడు ఆ శక్తిని తప్పించుకున్నాడు. 


వాచి నరకుని సేనలు, బంధు మితుe 


= 


సారు. దేవతలు కృష్ణుని మీద పూలవాన కురిపించారు. నరకుని వద్ద 
ఉన్న అదితి కుండలములను, వైజయన్సిమా 


అటి శు 


లను, వరుణుని చతముః 


పకారంగా స్తుతించింది. 


“దేవదేవా! శంఖ,చక్రగదాధరా! నీవు భక్తుల కోరిక మేం 


మూర). ల నమస్కారము. ఓ పంకజనాఖా 


పూల ఈ రండి 


236 


దశముగ్కుంధిము(లల౦డివిు భాగము) 


నీకు జన్మ లేదు. కాని బహ్మగా ఈ జగత్తును స్యష్టించావు. అట్టినీకు 


ఓ దేవా! నీవు రజోగుణమును ఆశ్రయించి, బ్రహ్మగా ఈ 
విశ్వమును స్యష్టించావు. జగత్తును లయం చేయడానికి పరమశివుని 
రూపంలో తమోగుణమును ఆశయించావు. సృష్టి, లయముల మధ్య 
ఈ జగత్తును పోషించడానికి సత్వగుణమును స్వీకరించావు. కానీ ఈ 
డు గుణములు నీలో లేవు. నీవు గుణాతితుడవు. కాలస్వరూపుడవు. 
ఈ ప్రకృతి, పురుషుడు నీవే అయి ఉన్నావు. అట్టి నీకు నమస్కారము. 


ఓ దేవా! నాతో కలిపి పంచభూతములు, పంచ తన్మాత్రలు 
(శబ్దము, రూపము, స్పర్మరస,గంధములు, పది ఇంద్రియములు, 
మనస్సు బుద్ది, అహంకారము, మహత్తత్వము, ఇవన్నీ నీ యందే ఇమిడి 
ఉన్నాయి. వీటిని వేరుగా, స్వతంత్రంగా చూడటం ఒక భ్రమ తప్ప వేరు 
కాదు. అన్నీ నీవే అయినప్పుడు, వేటికీ స్వతంత్రత లేదు కదా! 


తన తండ్రి నరకాసురుడు నీ చేతిలో మరణించి నందువలన, 
అతని కుమారుడు చాలా భయంతో ఉన్నాడు. అతనిని నీ వద్దకు 
తీసుకొని వచ్చాను. ఈ కుమారుడిని నీవు కాపాడు. ఇతనికి అభయం 
ఇవ్వు. నరకుని కుమారుని నీ దివ్యమైన కరకమలములతో 
ఆశీర్వదించు.” అని కోరింది భూదేవి. 


నరకుని కుమారుడు భగదత్తుడు. భూదేవి కోరిక మేరకు, 
భగదత్తునికి శ్రీకృష్ణుడు అభయం ఇచ్చాడు. ఆశీర్వదించాడు. తరువాత 


237 


య్య యయ 


రాజాంత: eres వెళ్లా గు అంత:పురములో, నరకుడు 
వివిధదేశాలరాజులను ఓడించి వారి వద్దనుండి బలవంతంగా తెచ్చిన 
కన్లలు పదహారు వేలమందిని బందీలుగా చూచాడు. వె 
వారినందరినీ విడుదలచేయమని భగదత్తుని కోరాడు. శ్రీకృష్ణుగ 
మేరకు భగదత్తుడు ఆ కన్యలను విడుదల చేసాడు. 


ద్వారకకు పంపాడు. jee పాటు భగదత్తుడు ఇచ్చిన 
ధన,కనక,వస్త్తువాహనములను ద్వారకకు తరలించాడు. నాలుగు 
దంతములు కలిగి ఐరావతము కులములో పుట్టిన ఏనుగులు 64 


వద్దకు వెళ్లాడు. తన తల్లి అదితిని దర్శించి a కుండలమ త 
ఇచ్చాడు. ఇంతలో సత్యభామ నందన వనములో ఉన్న పారిజాత 
;క్షమును చూచి అది తనకు కావాలని కోరింది. తన ముద్దులభార్ష 


పోతూ [eae అ తన సేనలతో a టల అతని 
పనలను ఏడించి, కృష్ణుడు పారిజాత వ్యక్షమును ద్వారకకు తెచ్చి 


238 


దశముగ్కుంధిము(లల౦డివిు భాగము) 


సత్యభామ అంత:పురములో నాటించాడు. పారిజాతపుష్టముల 
వాసనకు అలవాటు పడ్డ భమరములు పారిజాత వ్యక్షముతో పాటు 
స్వర్ణమునుండి భూలోకమునకు వచ్చాయి. 


ఓ పరీక్షిత్‌ మహారాజా! మొట్ట మొదట ఇంద్రుడు 
నరకాసురుని బాధలు పడలేక, నరకాసురుని వధించమని కృష్ణు! 
కోరాడు. ఇంద్రుని కోరిక మేరకు కృష్ణుడు నరకాసురుని వధించాడు. 
కాని కృష్ణుడు పారిజాతవ్యక్షమును కోరితే, ఇంద్రుడు యుద్దానికి 
దిగాడు. దేవతలు కూడా ఈ రాగద్వేషములకు అతీతులు కారు 


అనడానికి ఇది ఒక ఉదాహరణ. 


తరువాత కృష్ణుడు ద్వారకకు వచ్చి తాను నరకుని చెరనుండి 
విడిపించిన 16,000 మంది రాజ కన్యలను వివాహం చేసుకున్నాడు. 
శ్రీకృష్ణుడు అప్పటికే తాను పెళ్లాడిన ఎనిమిది మంది భార్యలను, ఈ 
16,000 మందిని అందరినీ సమానంగా ఆదరించాడు, 
గౌరవించాడు, ప్రేమించాడు, లాలించాడు, అనుగ్రహించాడు. 
వారందరితోనూ గ్యహస్థధర్మమైన మైధున క్రియలను కొనసాగించాడు. 


శ్రీకృష్ణుని వివాహంచేనుకున్న 16,008 మంది భార్యలు 
కూడా శ్రీకృష్ణుని మీద అనురాగము కలవారై వారిలో వారికి 
ఎటువంటి ద్వేషము, మాత్ళర్యము లేకుండా కలిసిమెలిసి ఉన్నారు. 
వారికి ఎంతమంది దాసదాసీజనము ఉన్నప్పటికినీ, వారందరూ 
శ్రీకృష్ణునికి అన్ని రకాల సేవలు స్వయంగా చేసేవారు. వారందరూ 
శ్రీకృష్ణుని సేవించడం లోనే ఆనందాన్ని పొందారు. శ్రీకృష్ణుడు తమ 


239 


ఆయం లడ్ర్ర.ఎయిలియంల 


మందిరమునకు రాగానే స్వాగతం పలకడం దగ్గర ను 


ము, వస్త్రధారణ, భోజనము, తాంబూలమ 


మ విసరడం అన్ని పనులు తామే స్వయంగా 
చేసేవారు. ఎన్ని తపస్సులు చేసినా పొందలేని పరమాత్మ సేవలను 
వారు పొందగలిగారు. వారి అద్యష్టము ఏమని చెప్పాలి.” అని శుకుడు 
పరీక్షిత్‌ మహారాజుకు నరకాసుర వధ గురించి వివరించాడు. 


మద్భాగవతము 


దశమస్కంధము యాభైతొమ్మిదవ అధ్యాయము సంపూర్ణము 


ఓం తత్సత్‌ ఓం తత్సత్‌ ఓం తత్సత్‌ 


శ్రీమద్దాగవతము 


“పరీక్షిత్‌ మహారా కృష్ణు జీ 7 
మందిరంలో ఉన్నాడు. తన శయ్యమీద కూర్చుని ఉన్నాడు. రుక్తిణి 
పక్కన నిలబడి పరిచారిక చేతిలో ఉన్న వింజామరను తాను 
తీసుకొని, స్వయంగా విజామర వస్తూ ఉంది. శ్రీకృష్ణుడు రుక్తిణి 
ఒకరికి ఒకరు అందచందములలో ఒకరికి ఒకరు తగినట్టుగా ఉన్నారు. 
తనకు సేవలు చేస్తున్న రుక్కిణిని చూచి కృష్ణుడు ఆమె 


ఇలా అన్నాడు. 


మంది 
రులు, నీ అందం గురించి విని, నిన్న 


“ఐదర్భ్థరాజకుమారలీ! లో 


కంలో ఉన్న ఎం 
రాజకుమారులు, వీరులు, శ 


240 


దశముగ్కుంధిము(లల౦డివి భాగము) 


వివాహమాడటానికి ఉవ్విళ్లూరారు. నీ సోదరుడు, నీ తండ్రి నిన్ను శిశు 
పాలునికి ఇచ్చి వివాహం చెయ్యడానికి సంకల్పించాడు. కానీ నీవు నన్ను 
వరించావు. నాకు లేఖ రాసావు. నన్ను పిలిపించుకున్నావు. నా వెంట 


నిజం చెప్పాలంటే నేను వారికి ఎందులోనూ సాటి రాను. 
వారందరూ మహారాజులు, చక్రవర్తులు. నేను ఏ దేశానికి రాజును 
కాను. వారి వద్ద ఉన్న ధనము, సంపదలు నా వద్దలేవు. పైగా నేను 
జరాసంధుడికి భయపడి ద్వారకలో దాక్కున్న పిరికివాడిని. నా మీద 
రాజులందరూ ద్వేషంతో ఉన్నారు. (13) 


దేవీ! నాకు ఏ కోరికలూ లేవు. నాకు సంపదలు లేదు. నాకు 
సంపదల మీద ఆసక్తిలేదు. నాకు యోగుల మీద సన్యాసుల మీద 
ఆసక్తి కానీ ధనవంతుల మీద కాదు. అటువంటి నన్ను రాజులు, 
ధనవంతులు ఆదరించరు. 


బక వివాహం జరగాలంటే ఈడూ జోడూ ఉండాలి. 
వియ్యమైనా కయ్యమైనా సమాన మైన వారి మధ్యనే జరగాలి. 
కులములో కానీ, ఐశ్వర్యములో కానీ, రూపములో కానీ, మంచి 
పుట్టుకలో కానీ, ధనము లో కానీ, సమానంగా ఉన్న వారి మధ్యనే 
వివాహాలు జరుగుతుంటాయి. ధనము,ఐశ్వర్యము, కులములలో 
హెచ్చుతగ్గులు ఉంటే ఆ వివాహాలు జరుగవు. ఒకవేళ జరిగినా 


కలకాలం నిలబడవు. 


241 


ఆ సంగతి తెలిసి కూడా ఏ మాత 


వాడిని వరించావు. 


అయినా నా సంగతి నీకు పూర్తిగా తెలిసే నన్ను వరించావా! 
నేను బాల్యంలో గోపికలతో విహరించాను తెలునా? నాకు య 


సన్యాసులు అంటే నే ఇష్టం. అటు వంటి నన్ను ఎలా వరించావో అర్ధం 
కావడం లేదు. రుక్మిణీ! ఇప్పటికీ మించి పోయింది లేదు. ఇప 
క చకవర్తిని, ధనము 
వివాహం చేసుకో! నీ జీవితం సుఖమయం చేసు 
సవతుల మధ్య ఏం సుఖపడతావు! 


, సంపదలు కలవాడిని చూచి 


కో! ఇంతమంది 


పైగా నీ అన్న రుక్కిణి నన్ను నిరంతరమ 


౨ ద్వేషిస్తూనే ఉంటాడు. 


నీకు నా వలన పుట్టింటి సుఖం దూరం అయింది. పైగా మహా 


బలవంతులు అయిన జరాసంధ, సాళ్వ,శిశుపాల,దంతవక్రులు నాకు 


పమాదం ఎల్లప్పుడూ పొంచి ఉంటుంది. 


రుక్తిణీ! నేను నీ కు ఒక విషయం స్పష్టం చేయదలిచాను. 
నాకు ఈ సంసారము, దేహము, ఇల్లు, మొదలగు విషయములు 
అంటే ఆసక్తి అసలు లేదు. భార్య పిల్లలు ధనము, ఐశ్వర్యము 
మొదలగు వాటి మీద ఏ మాత్రం కోరికలేదు. నేను ఎల్లప్పుడూ నా 
ఆత్మను పరమాత్మతో అనుసందానం చేసి ఆత్మానందం 


పొందుతుంటాను. నేను ఏ కర్మను ఆసక్తితో చేయను. నేను ఆ కర్మ 


242 


దశముగ్కుంధిము(లల౦డివి భాగము) 


చేయాలి కాబట్టి చేస్తుంటాను. ఫలితాన్ని ఆశించి ఏ కర్మ చెయ్యను. 
అటువంటి నిప్కియాపరుడిని నన్ను కట్టుకుని ఏం సుఖపడుతున్నావు. 
ఆలోచించు.” అని అన్నాడు కృష్ణుడు. 


ఓ పరీక్షిత్‌ మహారాజా! రుక్షిణికి ఇటీవల కొంచెం గర్వం 
పెరిగింది. తాను అందరి భార్యలకాన్న గొప్పదానిననీ, పట్టపురాణిని అనీ, 
అందరిలోకీ అందగత్తెననీ గర్వంగా ఉండేది. ఆ గర్వాన్ని పోగొట్టడానికే 
కృష్ణుడు ఆ విధంగా మాట్లాడాడు. అనవలసినవి అన్నీ అనేసి, రుక్మిణి 
ఏం అంటుందా అని ఎదురుచూస్తున్నాడు కృష్ణుడు. 


కృష్ణుడు శరములు సంధించినట్టు ఒక్కొక్క అంటుంటే 
రుక్కిణి ఏడుపు ఆగలేదు. వెక్కివెక్కి ఏడుస్తూ ఉంది. ఎక్కడ కృష్ణుడు 
తనను వదిలేస్తాడేమో అని మనసంతా చింతతో నిండి పోయింది. తన 
బొటనవేలితో నేల మీద రాస్తూ ఉంది. ఆమె కన్నీళ్లు గుండెలమీదికి 
గొంతు బొంగురుపోయింది. చేతిలో నుండి వింజామర జారిపోయింది. 
దేహంలో ప్రాణం ఉందా పోయిందా అన్నట్టు అలాగే రాయిలాగా 


నిలబడిపోయింది. ఇంక ఏమాతం నిలబడలేక, కుప్పకూలిపోయింది. 


అప్పుడు కృష్ణుడికి రుక్మిణి మీద దయ కలిగింది. తన 
ఆసనము మీది నుండి దిగాడు. రుక్మిణి వద్దకు వచ్చాడు. ఆమె బుజాలు 
పట్టుకొని లేవటీసాడు. ఆమె జుట్టును ముడివేసాడు. కన్నీళ్లు లాలనగా 
తుడిచాడు. రుక్మిణిని గట్టిగా కౌగలించుకున్నాడు. రుక్తిణిని 
ఓెదార్డాడు. రుక్మిణి ముంగురులు సవరిస్తూ ఇలా అన్నాడు. 


243 


య్య యయ 


వస్తానా చెప్పు. నిజం చెప్పనా! 


దేవ్‌! నీవు కోపంలో ఎంతో రూముంటాలవు. ప అయ కోపంతో 
అందంగా అదిరే పెదాలు, నీకు కోపం వ వస్తే నీ కళ్లలో కనపడే ఎరుపు 
జీర, ధనుస్తులాంటి నీ కనుబొమలు పైకి కిందికి ఆడడం, waa 


అలరారే తా ర ర పు yo, య: 
అలా అన్నాను. ప్రేమించే భార్యతో స 
తెప్పించడం, ఆ కోపంలో అందమైన ఆమె ముఖాన్ని + Te _ 


Saas 


ల. కదా! bait: ప్రియంగా. మాట్లాడు కుంటే 


కూ ఉంటే, రుకి క్కిణి తల పైకెత్తి ఇ కృష్ణుడి 


స్తూ ఇలా అంది. 


నాధా! మూడు గుణములు నీలో ఉ ఉన్నాయి. అవి తమ 


244 


దశముగ్కుంధిము(లల౦డివి భాగము) 
అటువంటి నీవు నాకు తగినవాడవు కావు అని అన్నావు. 


నీవు చెప్పినది నిజమే. నీవు నాకు తగినవాడవు కావు. 
ఎందుకంటే, నీవు మూడు లోకములకు అధిపతివి. బ్రహ్మను, శివుని 
శాసించేవాడివి. సకల ఐశ్వర్యములను అధినేతవు. అటు వంటి నీవు 
ఎక్కడ! రజోగుణము, తమోగుణములతో కూడిన దానను, ధనం 
కోసం పనిచేసే నా దాసదాసీల చేత కాళ్లు మొక్కించుకొనే దానను 
నేనెక్కడ! 


నీవు జరాసంధుడు మొదలగు రాజులకు భయపడి 
సముద్రమధ్యలో నగరమును నిర్మించుకొని ఉన్నావు అనడం కూడా 
యదార్థమే! దుష్టులైన రాజులకు భయపడి నీ భక్తులయొక్క హృదయ 
సముద్రములలో పరమాత్మ స్వరూపుడుగా శయనించి ఉన్నావు. 


రాజులందరూ నీ మీద వైరంతో ఉన్నారు అని అన్నావు. ఇది 
కూడా నిజమే. కోపము,లోభము,మోహము,కామము,మదము 
మాత్సర్యము అనే దుష్టులైన రాజులు నీ మీద వైరంతో ఉన్నారు. 
మహాబలవంతులై నిత్యము మానవులను హింసిస్తున్న అరిషడ్వర్ల్గములు 
నీకు శత్రువులు కావడంలో ఆశ్చర్యం ఏముంది. 


నీవు మరొకటి కూడా అన్నావు. నీకు రాజ్యము లేదు. రాజ 
సింహానము లేదు అని అన్నావు. అదీ నిజమే. నీవే కాదు, నిన్ను సేవించే 
భక్తులు కూడా ఈ రాజ్యములు, రాజ సింహాసనములు, 
రాజభోగములు, స్వర్గలోక సుఖములను కూడా అన్నిటినీ 


245 


యయ DU 


ర | ఏమీ తెలియదు. ఇంక 

నాబోటి సామాన్య మానవుల సంగతి చెప్పనక్కరలేదు. నువ్వే కాదు, 

నిన్ను సేవించే భ భక్తులు: కూడా నీ వలెనే ఎవ్వరికీ అర్థం కారు. ఈ 
రాసించే నీవు కూడా ఎవరికీ అ అర్థంకావు అ అనడంలో 


కూడా అన్నారు. “నేను ఎవరినుండీ 
ఇవు. అదీ నిజమే. అందరి చేతా పూజలు 


డు కూడా నిన్నే పూజిస్తూ ఉంటారు. 
లో లేదు. అటువంటి నీవు 


తమరు ఇంకొక మాట కూడా అన్నారు. “ధనికులు నన్ను 
పూజించరు” అని అన్నారు. అదీ యదార్థమే. ధనము, సంపదలు ఉన్న 
వారు గర్వంతో గుడ్డివారైపోతారు. వారికి ప్రాపంచిక విషయములు 
తప్ప నీ గురించి పట్టదు. అటువంటి వారు నిన్ను ఎలా పూజిస్తారు. 


246 


దశముగ్కుంధిము(లల౦డివి భాగము) 


నాధా! సమస్తపురుషార్ధములు నీలోనే ఉన్నాయి. 
సకలఫలములను ఇచ్చేవాడివి నువ్వే! నీ గురించి తెలుసుకోడానికి 
పండితులు నానాపాట్ట్లు పడుతుంటారు. ఆ కారణం చేత నీవు నీ 
భక్తులకు మాత్రమే సంబంధం ఉంటుంది. కేవలం ప్రాపంచిక 
సుఖములలో మునిగితేలుతూ, విషయవాంఛలతో త్యప్తిపడేవారికి నీతో 
ఎలాంటి సంబంధం ఉండదు. ఈ ప్రాపంచిక విషయములను 
విడిచిపెట్టినవారు మాత్రమే నిన్ను తెలుసుకోగలరు. 


నీవు సకల జగత్తులోనూ అంతర్యామిగా వెలుగుతున్నావు. నీ 
భక్తులకు నిన్ను నీవు అర్హ్చించుకుంటావు. ఈ విషయం నాకు తెలుసు. 
అందుకనే నేను బహ్మ, శివుడు మొదలగు దేవతలను వదిలిపెట్టి నిన్నే 
నా హృదయ పీఠంలో నిలుపుకున్నాను. 


నీవు పురుషులలో సింహము వంటి వాడివి. సింహము ఇతర 
జంతువులను జయించినట్టు నీవు కూడా ఇతర రాజులను జయించి, 
నన్ను తీసుకొని వచ్చావు. అటువంటి నీవు తుచ్చులైన రాజులకు 
భయపడి సముద్రములో దాక్కున్నావు అని అనడం కూడా సమ్మతమే. 
ఎందుకంటే ఇదంతా నువ్వు నా కోసము, నా ప్రేమకోసరం, నన్ను 
పెళ్లిచేసుకోవడం కోసమే కదా చేసావు! 


తమరు ఇంకొక మాట కూడా అన్నారు. నాకు సన్మాసము, 
సన్యాసులు అంటే ఇష్టము సంసారము అంటే విరక్తి అని అన్నారు. 
పూర్వము అంగరాజు యయాతి, ప్యథుడు, భరతుడు, గయుడు 
మొదలగు చక్రవర్తులు, నీ పాదములను సేవించి వానప్రస్థమునకు 


247 


య్య అయ 


వెళ్లారు కదా! వారు నీ మార్గమును అనుసరించి వెళ్లిన వారే! మరి 
వారు దానికి ఏమీ చింతించలేదు కదా! అ తగరం ములు నీలో 
ఇము డ్భుకున్న నీ పాదకమలమ 
ఆశ్రయములు. లక్ష్మీదేవి కూడా నీ పాదమ 
ఉంటుంది. సకల జనులకు మోక్షమును ప్రసాదించేవి నీ 


లోకములో ఉన్న నా బోటి స్త్రీలకు నీ 


పొందిన వారికి 


లగు ఆశ్రయించి 


ఎందుకు జ అట పరపురుషు గు 


యందుకు ను 


కాబట్టి ఓ నాథా! జగద్రక్షకా! సర్వాంతర్జా! 
తిర్దేవాడా! నాకు నీవే శర ఇ్యము. నిను 
బంధనములు ఛేదించి వారిని నీ వద్దకు చేర్చుకుంటావు. అందుచే 
ఈ జన్మలోనే కాదు రాబోవు జన్మలలో కూడా నాకు నీ 
పాదకమలముల సేవను అనుగ్రహించమని కోరుకుంటున్నాను. 


మ! అన్ని కోరికలు 
సేవించిన వారి సంసార 


ఓ దేవదేవా! బ్రహ్మ మొదలగు దేవతా గణములు కీర్తించే నీ 


లీలలు ఏ సీ 
ముం 


దుర్మార్దులు అయిన రాజులు వాళ్లకు భర్తలుగా లభిస్తారు. అటువంటి 


స్త్రీలు దుర్మార్గులు అయిన రాజులతో సంసారంలో పడి మునిగి 
తేలుతుంటారు. జనన మరణ చకంలో గిరా గిరా తిరుగుతుంటారు. 


248 


దశముగ్కుంధిము(లల౦డివి భాగము) 


ఓ దేవదేవా! నీ పాదపద్మములను సేవించని స్త్రీలు కేవలము 
చర్మము, రక్తము, మాంసము, ఎముకలతో కూడిన శరీరములను 
కలిగి జీవస్తూ కూడా శవముల మాదిరి బతుకుతున్న మగవారిని 
భర్తలుగా పొందుతారు. అటువంటి జీవళ్ళవములకు సేవలు 
చేస్తుంటారు కానీ నీ గురించి తలచుకోరు. కాని ఒక సామాన్య స్త్రీని 
అయిన నాకు పరమపురుషుడవైన నీవు భర్తగా లభించావు. నాకు నీ 
పాదముల మీద నిరంతర భక్తి ఆసక్తి కలిగి ఉండేటట్టు అనుగ్రహించు. 


ఓ దేవా! నీవు శుద్ధసత్వగుణ సంపన్నుడవు. కాని నాకు 
సంతానమును అనుగ్రహించే ఉద్దేశములో రజోగుణమును దాల్చి నన్ను 
కలిసినపుడు అదే నాకు పరమానందాన్ని కలిగిస్తుంది. ఆ ఆనందాన్ని 
నాకు అనుగ్రహించు. 


నాధా! “నీకు తగిన వాడిని చూచి వరించు” అని అన్నావు. 
అది నిజమే కదా! నేను నా పెళ్లి కాకముందు నాకు తగినవాడిని 
ఎన్నుకొని వరించాను. వరించిన వాడిని లేఖరాసి పిలిపించుకున్నాను. 
వివాహం చేసుకున్నాను. నీవు చెప్పినట్టు నాకు తగినవాడినే వివాహం 
చేసుకున్నాను కదా! అయినా నా ప్రవర్తన బాగా లేకపోతే నీవు నా 
కోసం రావు. నన్ను పెళ్లి చేసుకోవు. కాబట్టి నేను ఇంక పరపురుషుని 
మనసులో కూడా తలంచుకొనే ప్రసక్తి లేదు.” అని చెప్పి కృష్ణుడి 
గుండెల మీద తలవాల్సి మౌనం వహించింది. 


249 


ర్రయంయ్య యయ 


ఇలా అన్నాడు. 


చెప్పావు. నీ నోటి వెంట ఇటు వంటి మాటలు వినడానికే నీతో ఆ 
విధంగా మాట్లాడాను. నా మాటలకు నీ వా 


కళ్ళాణీ! నీకు నా అ అనుగ్రహము bi ఇ ర 


పరుషము క మాటలతో నీ మ హా 
ప్రయత్నించాను. కానీ నీవు ఏ మాత్ర ముచలించకుండా, నా మాటలు 


ప్రాపంచిక విషయములతోనూ. విషయ వాంఛలతోనూ, 
ఏవేవో కోరికలతోనూ నన  పూజించేవాళ్లు, నా గురించి తపస్సు 
చేసేవాళ్లు, వారందరూ నా మాయకు లోబడి ఉంటారు కానీ నా 
గ్రహాన్ని పొందలేరు. కొంత మంది నా గురించి తపస్సు చేస్తారు. 


విషయముల మీద, విషయ వాంఛల మీదనే ఉంటాయి. అటువంటి 
ము లభించదు. 


వారు మందభాగ్యులు. వారికి నా అనుగ్రహ 


నా ప్రాణేశ్వరీ! నీకు నా మీద ఉన్నది నిష్కామ ప్రేమ. నీవు 


నన్ను ఏ కోరికలు లేకుండా సేవిస్తున్నావు. కాని ఎల్లప్పుడు 
కామకోరికలతో నతమతమయ్యె 


వారు, ఇంబ్రియసుఖములకు 
సం చేయడానికి 


దాసులు అయిన వాళ్లు, ఎదుటి వారిని మో 


250 


దశముగ్కుంధిము(లల౦డివి భాగము) 


రామ 


ఎల్లప్పుడూ ప్రయత్నించేవారు, ఇటువంటి స్త్రీలకు నా మీద నివి 
ప్రేమ ఎన్నటికీ కలుగదు. 

దేవ! నిన్ను వివాహం చేసుకోడానికి ఎంతో మంది రాజులు, 
చక్రవర్తులు, ధనవంతులు వచ్చారు. వారి నందరినీ కాదని, నన్ను 
వరించి, నాకే లేఖరాసి, నన్ను నీ వద్దకు రప్పించుకున్నావు. నీ వంటి 
ప్రణయమూర్తి, ధర్మపత్ని మూడులోకములలో లేదు. నేను నీ 
అన్నగారైన రుక్కిని అవమానించాను. నీకు తీవ్రమైన దుఃఖమును 
కలిగించాను. ఆ దుఃఖమును నా మీద ఉన్న ప్రేమతో సహించావు. 
నీకు ఉన్న మంచి గుణములు, సహనశీలత నాకు నీ మీద ఉన్న 
ప్రేమను ఇనుమడింపజేసాయి. 


దేవీ! నీవు నా వద్దకు ఒక బ్రాహ్మణుని దూతగా పంపావు. కాని 
ఆ బ్రాహ్మణుడు కానీ, నేను కానీ ఎంతకూ రాలేదు. వివాహ సమయం 
సమీపిస్తూ ఉంది. అట్టి సమయంలో నీవు పడ్డ మనోవేదన, ఈ లోకం 
అంతా శూన్యంగా భావించి నీవు అనుభవించిన చిత్తక్షోభ , తుదకు 
నీవు దేహత్యాగమునకు కూడా సిద్ధపడటం, ఇవన్నీ నాకు తెలియనివి 
కావు. కాని నేను నిన్ను పెళ్లిచేసుకొని నా ప్రేమను పంచి ఇవ్వడం తప్ప 
ఇంకేమీ ఇవ్వలేకపోయాను. నీ బుణం ఎలా తీర్చుకోవాలో తెలియడం 
లేదు. అటువంటి శక్తి సామర్హాలు నాకు లేవు.” అని క్యష్ణుడు రుక్షిణితో 


థు 
పేమగా ఆర్దంగా మాట్లాడాడు. 


రుక్మిణి శోకమంతా దూదిపింజ లాగా ఎగిరిపోయింది. 
కృష్ణునితో ఆనందంగా విహరించింది. కృష్ణుడు రుక్కిణితోనే కాదు 


ఇతర భార్యల వద్ద ఉన్నప్పుడూ ఇటువంటి చతురమైన మాట్లాడి వారికి 


251 


య్య యయ 


కోపం తాపం కలిగించి మరలా అనునయిస్తున్లాడు” అని శు 
కయోగీందుడు పరీక్షిత్‌ మహారాజుతో రుక్మిణీ కృష్ణుల సంవాదమును 
వివరించాడు. 


శ్రీమద్భాగవతము 
దశమస్కంధము అరువదియవ అధ్యాయము సంపూర్ణము. 
దశమస్కంధము రెండవ భాగము సంపూర్ణము. 
రుం తత్సత్‌ ఓం తత్తత్‌ ఓం తత్సత్‌ 


MD, 


దశమస్మ్కంధము (మూడవ భాగము 


శ్రీరామ శ్రీరామ శ్రీరామ 


శ్రీమద్దాగవతము 


సంస్కృత మూలము 


భగవాన్‌ వ్యాసమహర్షి 


తేటతెలుగులో 


యిం.వి.సుబ్రహ్మాణ్యం 


చిరునామా: 
2-31, చైతన్యపురి, హైదరాబాద్‌ 500060 
సెల్‌: 9866140619, 9391134792 
ఫోన్‌:040-24048104 


శ్రీమద్భాగవతము 


అరవై ఒకటవ అధ్యాయము. 


ఎనిమిదిమంది భార్యల యందు ఒ ాక్కరికి పది మంది సంతానాన్ని 
ం౦తా కృష్ణునితో సమానమైన బలపరాకమములు 


వములతోనూ, se ఎల వంటి తమ చూపులతోనూ, 
ఎలో చెప్పబడిన వివిధలీతుల రతిభంగిమలతోనూ, ఇంకా 
ములతోనూ శ్రీకృష్ణుని శరీరమును వశం చేనుకో 
గలిగారే కానీ, ఆయన మనసును ఏ మాత్రము గెలువలేక పోయారు. 


2 


దశమస్కంధము (మూడవ భాగము 


వారంతా శ్రీకృష్ణునికి భార్యలు అయి ఉండి కూడా, ఆయన 
సన్నిధానములో ఎల్లప్పుడు ఉండికూడా, శ్రీకృష్ణునికి సకల పరిచర్యలు 
స్వయంగా చేస్తూ ఉండి కూడా, కృష్ణుని గురించి, ఆయన 
తత్వముగురించి ఏ మాతమూ తెలుసుకోలేకపోయారు. 


ఓ పరీక్షిత్‌ మహారాజా! శ్రీకృష్ణుని సంతానము గురించి 
చెబుతాను విను. శ్రీకృష్ణునికి రుక్మిణి ద్వారా, ప్రద్యుమ్నుడు, 
చారుధేష్టుడు, సుధేష్టుడు, చారుదేహుడు, సుచారువు, చారు గుప్పుడు, 
భద్రచారువు, చారు చంద్రుడు, విచారువు, చారువు అనే పది మంది 
సంతానము కలిగారు. 


శ్రీకృష్ణునికి సత్యభామ వలన భానువు, సుభానువు, 
స్వర్ణానువు, ప్రభానువు, భానుమానుడు, చంద్రభానుడు, బృహద్దానుడు, 
అతిభానుడు, శ్రీభానుడు, ప్రతిభానుడు అనే పది మంది కుమారులు 
కలిగారు. 


జాంబవతికి సాంబుడు, నుమితుడు, పురుజిత్తు, శతజిత్తు, 
సహసజిత్తు, విజయుడు, చితకేతువు, వసుమానుడు, దవిడుడు, 
కతువు అనే పదిమంది కుమారులు కలిగారు. 


నాగ్గ్నజితికి వరుడు, చందుడు, అశ్వసేనుడు, చితగువు, 
వేగవానుడు, వృషుడు, ఆముడు, శంకువు, వసువు, కుంతి అనే పది 
మంది కుమారులు కలిగారు. 


శ్రీమద్భాగవతము 


కాళింది అనే భార్యకు శ్రీకృష్ణుని వలన శుతుడు, కవి, వృషుడు, 
ఏళశయుకుడు అనే పది మంది పుతులు కలిగారు. 


బలుడు, ప్రబలుడు, ఊర్ధ్వగుడు, మహాశక్తి, సహుడు, ఓజుడు, 


అపరాజితుడు అనే పది మంది సంతానము కలిగారు. 


వర్ధనుడు, అన్నాదుడు, మహాంసుడు, పావనుడు, వహి క్షుధి అనే 
పదిమంది కుమారులు కలిగారు. 


శ్రీకృష్ణుని ఆఖరి భార్య అయిన భదకు సంగ్రామజిత్తు, 
బ్యహత్లేనుడు, శూరుడు, పహరణుడు, అరిజిత్తు, జయుడు, సుభద్రుడు, 


జన్మించారు. 


ఓ పరీక్షిత్‌ మహారాజా! రుక్మిణి అన్నగారు రుక్మి. ఆయన 
కుమార్తె పేరు రుక్కవతి. రుక్కవతిని కృష్ణునికి రుక్కిణికి కలిగిన 
రుక్కవతికి ఒక కుమారుడు జన్మించాడు. ఆ కుమారుని పేరు 
అనిరుద్దుడు. 


ర్యమ్ముడు వివాహం చేను కున్నాడు. పడ 


దశమస్కంధము (మూడవ భాగము 


కృష్ణుని పదహారువేల మంది భార్యలకు ఒక్కొక్కరికీ పదిమంది 


కుమారులు జన్మించారు. ఆ కుమారులకు కుమారులు జన్మించారు. ఆ 
పకారంగా కృష్ణుని పుత్రులు, పౌతులు కోటాను కోట్లమంది కలిగారు.” 
అని శుక మహర్షి పరీక్షిత్‌ మహారాజుకు కృష్ణుని సంతానమును 
గురించి వివరించాడు. 


ఇప్పుడు పరీక్షిత్‌ మహారాజుకు ఒక అనుమానం వచ్చింది. 
“మహర్షీ! కృష్ణుడికీ, రుక్కికి విరోధం ఉంది కదా! కృష్ణుడు రుక్తిని 
అవమానించాడు కదా! రుక్మి సమయం దొరికితో కృష్ణుడిని 
చంపుదామని ఎదురుచూస్తున్నాడు కదా! మరి తన కుమార్తె 
రుక్కవతిని కృష్ణుని కుమా 
చేసాడు? ఒకరిని ఒకరు ద్వేషించుకొనే కృష్ణుడు, రుక్మి మధ్య 
ఇచ్చిపుచ్చుకోడాలు ఎలా జరిగాయి. మీరు భూత, భవిష్యత్‌, 
వర్తమానములను తెలుసుకోగలిదిన యోగ 
అన్ని విషయములను చూడగలరు. ఈ విషయాన్ని కూడా నాకు 
వివరంగా తెలియచేయండి.” అని అడిగాడు. 


రుడు ప్రద్యుమ్మునికి ఇచ్చి వివాహం ఎలా 


ఎలు. ఈ పపంచంలో జ౭ 
ల్‌ 


శుకుడు ఇలా చెప్పసాగాడు. “ఓ పరీక్షిత్‌ మహారాజా! 
పరమశివుని చేతిలో భస్మం అయిన మన్మధుడే, శ్రీకృష్ణుడు, రుక్తిణికి 
కుమారుడుగా ప్రద్యుమ్నుని పేరుతో పుట్టాడు అని చెప్పాను కదా! రుక్తి 
తన కుమార్తె రుక్ష్మవతికి స్వయంవరం ప్రకటించాడు. 
స్వయంవరానికి ప్రద్యుమ్నుడు కూడా వెళ్లాడు. రుక్కవతిని చూచాడు. 
మోహించాడు. స్వయంవరానికి వచ్చిన రాజులందరినీ ఎదిరించి, 
జయించి, రుక్షవతిని తనకు ఇమ్మని రుక్తిని అడిగాడు. 


శ్రీమద్భాగవతము 


ుద కానీ, తన సోదరి రుక్కిణి మీద 
కాదు. అందుకని రుక్మిణి కుమారుడు, తన మేనల్లుడు అయిన 

ప్ర ుమ్ముడికి తన కుమార్తె రుక్కవతిని ఇచ్చి వివాహం జరిపించాడు. 
రుక్మిణికి ఒక కుమార్తె కూడా ఉంది. ఆమె పేరు చారుమతి. ఆ 


రుడు బలి వివాహం చేసుకు న్నాడు. 


ఏద్యుమ్నునికి రుక్కవతి వలన బక కుమారుడు కలిగాడు. 
అతని పేరు అనిరుద్ధుడు. తన చెల్లెలు రుక్తిణికి వ 


శ ఆ అలో కను రుడు, బలరాముడు, . రుక్మిణి, న సాంబుడు, 
ప ్యుమ్ముడ ఏ మొదలగు వారంతా భోజకటకమునకు వెళ్లారు. వివాహం 
వైభవంగా జరిగింది. ఆ వివామానికి కళింగరాజులు కూడా వచ్చారు. 


కళింగ రాజులు మహాగర్వివ 
రాచి భోజనం చేసి సత్కారాలు పొంది వెళ్లకుండా, రుక్షిని 
బలరామునితో పాచికలాగ ఆడమని బలవంతపెట్టారు. బలరాముని 
ఎలాగైనా పాచికల ఆటలో ఓడించాలని పట్టుబట్టారు. విధిలేని 
పరిస్థితులలో రుక్మి, బలరాముడు పాచికల ఆట ఆడారు. పాచికల 
ఆటలో అంతగా నైపుణ్యము లేని బలరాముడు ఓడిపోయాడు. 
ఓడిపోయిన బలరాముని చ హేళన చేస్తూ 


పకపకా నవ్వారు. బలరామునికి తీవంగా కోపం వచ్చింది. కాని 


ఫలు. వచ్చిన వాళ్లు వివాహం 


౮ కళింగ రాజులు 


దశమస్కంధము (మూడవ భాగము 


ఈ సారి రుక్మి లక్ష పణాలు పందెంగా పెట్టాడు. ఆ ఆటలో 
బలరాముడు గెలిచాడు. ఇన్ని ఆటలు ఓడిన వాడు ఈ ఆట ఎలా 
గెలుస్తాడు. అంతా మోసం అన్నాడు రుక్కి. బలరాముని కోపం 
తారస్థాయికి చేరింది. ఈ సారి బలరాముడు పదికోట్లు పణములను 
పందెంగా పెట్టాడు. మరలా బలరాముడే గెలిచాడు. కాని రుక్తి 
ఒప్పుకోలేదు. నేను గెలిచాను. బలరాముడు మోసం చేస్తున్నాడు అని 


గట్టగా అరిచాడు. 


అప్పుడు ఆకాశ వాణి “బలరాముడే ధర్మబద్ధంగా గెలిచాడు” 
అని పలికింది. రుక్మి ఆకాశ వాణి మాటలు లెక్కచెయ్యలేదు. రుక్షికి 
కళింగరాజులు తోడయ్యారు. అందరూ కలిసి బలరాముని హేళన చేసి 
మాట్లాడసాగారు. “ఓ బలదేవా! మీరు ఆవులను కాయడానికి మాత్రమే 
పనికివస్తారు. అడవుల్లో నివసిస్తుంటారు. మీకు పాచికలాట ఎందుకు 
చెప్పు? అసలు మీకు పాచికలు ఎలా ఆడాలో తెలుసా! ఏమీ తెలియని 
వాడివి నాతో పాచికలాట ఎందుకు ఆడావు? కేవలం క్షత్రియులు 
మాత్రమే పాచికల ఆటలో నైపుణ్యం సాధించగలరు కానీ యాదవులు 
కాదు. ముఖ్యంగా మీ వంటి పశువులు కాచుకునే వాళ్లకు అనలు 
పాచికలాట చేతకాదు.” అని రుక్మి ఉకోషంతో బలరాముని హేళన చేసి 
నవ్వాడు. 


బలరాముడు కోపం ఆపుకోలేకపోయాడు. ఆత్మరక్షణకు 
ఉంచుకున్న గండ్రగొడ్డలితో రుక్మి తలను ఒకే వేటుతో నరికాడు. ఇది 
చూచి అప్పటి దాకా బలరాముని హేళన చేసి నవ్విన కళింగ రాజులు 
పారిపోయారు. కాని బలరాముడు వారిని వెంటబడి పట్టుకొని వాళ్ల 
పళ్లురాలగొట్టాడు. రుక్మికి సాయంగా వచ్చిన ఇతర రాజుల చేతులు 


7 


శ్రీమద్భాగవతము 


కూడా మాట్లాడలేదు. అటు బలరాముని గానీ, ఇటు రుక్తి ని గానీ 
సమర్ధించలేదు. ఎందుకంటే రుక్షితో కృష్ణునికి ఉన్న సంబంధ 


బాంధవ్యాలు చెడిపోతాయి కదా! అందుకని. 


తతువాన వృష్తుకుం బలరాముడు అనికుదాడు నాల ఇంటి 
వచ్చిన యాదవులు అందరూ నూతన వధువును తీసుకొని ద్వారకకు 
వెళ్లారు.” అని శుకుడు పరీక్షిత్‌ మహారాజుకు రుక్తిని బలరాముడు 
ఎలా సంహరించింది చెప్పాడు. 


రుం తత్సత్‌ ఓం తత్సత్‌ ఓం తత్లత్‌ 


దశమస్కంధము 
అరువది రెండవ అధ్యాయము. 


పరీక్షిత్‌ మహారాజుకు ఒక సందేహము కలిగింది. 
“శుకయోగీంద్లా! శ్రీకృష్ణుని 
బాణాసురుని కుమార్తె ఉషను కూడా వివాహం చేసుకున్నాడనీ, ఆ 


శుకమహర్నిని ఇలా అడిగాడు. 


సందర్థంగా విష్ణువుకు, శివునికి భయంకర యుధ్ధం జరిగిందనీ 


దశమస్కంధము (మూడవ భాగము 


విన్నాను. ఆ విషయం కూడా నాకు చెప్పవలసింది.” అని అడిగాడు. 


శుకమహర్షి ఈ విధంగా చెప్పాడు. “ఏ పరీక్షిత్‌ మహారాజా! 
బలిచకవర్తికి నూరుగురు కుమారులు. వారిలో పెద్ద వాడు బాణుడు. 
అసురత్వము కలిగి ఉన్నాడు కాబట్టి బాణాసురుడు అని కూడా 
పిలుస్తారు. ఈ బాణాసురుడు గొప్ప శివభక్తుడు. మంచి దాత. 
అందరిచేతా గౌరవింపబడేవాడు. బుద్ధిశాలి. ఎల్లప్పుడూ సత్యము 
పలికేవాడు. ఏ పని అయిన తల పెడితే దానిని సంపూర్ణంగా 
నెరవేర్షేవరకూ విశమించడు. అటువంటి బాణుడు శోణిత పురమును 


పరిపాలిస్తున్నాడు. 


బాణుడికి శివుని అనుగ్రహం ఉంది కాబట్ట ఇంద్రుడు 
మొదలగు లోక పాలకులు కూడా ఆయనతో స్నేహంగా ఉండేవారు. 
బాణాసురుడికి వేయి చేతులు. ఆ వేయిచేతులతో తాళాలు మోగిస్తూ, 
శివుడి ముందు తాండవ నృత్యం చేసేవాడు బాణుడు. బాణుడు ఎంతటి 
గొప్పవాడంటే, ఒక సారి బాణుని భక్తికి మెచ్చి శివుడు ఏం వరం 
కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు బాణుడు శివుని తన 
ద్వారపాలకునిగా ఉండమని కోరాడు. 


అంతే కాదు ఇంకా ఇలా అన్నాడు. “ఓ పరమ శివా! నీవు మా 
బోటి వారు కోరిన కోరికలు అన్నీ తీరుస్తావు అని అంటారు. నీవు 
కల్పవ్యక్షము. ఈ లోకానికి గురువు. సమస్త జగత్తుకు ఈశ్వరుడవు. 
అటువంటి నీకు నమస్కారము. నీవు నాకు వేయి చేతులు 
ప్రసాదించావు. ఈ మూడులోకములలో నువ్వు తప్ప నన్ను 


శ్రీమద్భాగవతము 


జయించేవాడు మరొకడు లేడు. ఈ అనంత విశ్వంలో నన్ను మంచిన 


ఎ.” అని గర్వంగా అన్నాడు. 


ఆ మాటలు విన్న శివుడికి కోపం వచ్చింది. “మూర్చుడా! 
తొందర పడకు. నాతో సమానమైన వాడు మరొకడు ఉన్నాడు. వాడితో 
నీకు యుద్ధం సంభవిస్తుంది. అప్పుడు నీ ధ్వజముకూలి పోతుంది. నీ 
గర్వం నశిస్తుంది. నీవు ఓడి పోతావు.” అని పలికాడు. నా ధ్వజం కూలి 
నపుడు కదా నేను ఓడి పోయేది. అటి చూద్దాం అనుకుంటూ బాణుడు 
తన గృహమునకు వెళ్లిపోయాడు. 


బాణాసురుడికి ఒక కుమార్తె ఉంది. ఆమె పేరు ఉష. ఆమెకు 
బక సారి ఒక అందమైన పురుషుడు కలళఈ 
పురుషుడితో 


కనిపించాడు. ఆ 


ఆమె ఆడింది పాడింది. స్వర్ణలోకభోగములు 
అనుభవించింది. ఇంతలో ఉషకు మెలుకువ వచ్చింది. “హా ప్రియా 
ఎక్కడకు పోయావు, రా” అంటూ అరుస్తూ లేచి కూర్చుంది. అక్కడ 
ఎవరూ లేరు. ఉష అరుపులు విని చెలులు పరుగెత్తుకొని వచ్చారు. 


టా. 


వాళ్లను చూచి సిగ్గు పడింది ఆమె. తరువాత తనకు కలలో కనపడ్డ 
పురుషుని గురించి తలచుకుంటూ మనో, 


దనకు గురి అయింది. 


బాణునికి ఒక మంత్రి ఉన్నాడు. అతని పేరు కుంభాండుడు. 
ఆయనకు ఒక కుమార్తె ఉంది. ఆమె పేరు చిత్రలేఖ. చిత్రలేఖ ఉషకు 
ఆంతరంగిక చెలి. ఉషకు కలిగిన మనోవేదన గురించి అడిగింది 
చిత్రలేఖ. “సఖీ! నాకు తెలిసి నీవు ఎవ్వరినీ ప్రేమించలేదు. నీకు ఇంకా 
మరి నీవు ఎవరిని గురించి తలచుకుంటూ వేదన 


పెళ్లి కాలేదు. 


దశమస్కంధము (మూడవ భాగము 
చెందుతున్నావు. నాతో చెప్పవా!” అని అడిగింది చితలేఖ. అప్పుడు ఉష 
తన మనసులో మాట చెప్పింది. 


“చెలీ! నేను ఒక రోజు స్వష్టములో అందగాడు, 
నీలమేఘచ్చాయ కలవాడు, తామర రేకుల వంటి కళ్లు కలవాడు, 
పచ్చని పట్టుపీతాంబరములు ధరించినవాడు, ఆజానుబాహుడు, 
అందమైన ఆడపిల్లల మనసులు దొంగిలించేవాడు, ఏ ఆడపిల్ల అయిన 
వాడిని చూడగానే మనసు పారేసుకునేంత అందగాడు అయిన ఒక 
యువకుని చూచాను. అతనితో ఆడాను పాడాను, ఆయన 
అధరామ్యతమును ఆస్వాదించాను, ఆయనతో కీడించాను. ఇంతలో 
మెలుకువ వచ్చింది. ఎంత ప్రయత్తించినా ఆ యువకుడు మరలా 


కనపడలేదు. నాకు ఎలాగైనా అతనిని చూడాలని ఉంది.” అని చెప్పింది 


కీ ఆద్య 


ఉరు. 


మాటలకు చిత్రలేఖ నవ్వి “దీనికి ఇంత వేదన పడాలా సఖీ! 
నీకు అందరి రాజకుమారుల చిత్రపటాలు చూపిస్తాను. వారిలో నీ 
ప్రియుడు ఎవరో గుర్తించు. వాడు ఎక్కడ ఉన్నా సరే తీసుకొని వచ్చి నీ 
పక్కన నిలబెడతాను.” అని పలికింది. తరువాత చిత్రలేఖనములో 
అత్యంత ప్రావీణ్యము కల చిత్రలేఖ తనకు తెలిసిన దేవ, దానవ, గంధర్వ, 
మానవులను చిత్రీకరించి ఉషకు చూపించింది. ఆ చిత్రములలో 
పద్యుమ్ముని కూడా చితికరించింది. 


“పద్యుమ్ముడు అచ్చు తాను చూసిన యువకుడి పోలికలతో 
ఉన్నాడు కానీ వయసులో పెద్దవాడు కాబట్టి తనకు కలలో కనిపించిన 
యువకుడు పద్యుమ్ముని కుమారుడు కాబోలు.” అని తనలో తాను 


11 


శ్రీమద్భాగవతము 


అనుకుంది ఉష. తరువాత చిత్రలేఖ ప్ర ముని కుమారుడు 
అనిరుద్దుని చిత్రమును వేసింది. ఉష సు ఆనందంతో పొంగి 
త “ఇతడే ఈ యువకుడు” అని ఆనందంతో గెంతులు 


వేసింది. 


చిత్ర రేఖకు చిత్రలేఖనమే కాదు యోగవిద్యలో కూడా ప్రావీణ్యం 
కృష్ణుని మనుమడు అని తెలుసుకొని, యో? 
ల్‌ ఫంలో ద్వారకకు వెళ్లింది. రావమందిరంలో నిద్రిస్తున్న 
అనిరుద్దుని చూచింది. అనిరుద్దుడు నిద్రిస్తున మంచమును ఎత్తుకొని 
వంలో ను తీసుకొని వచ్చింది. ఉష 
మందిరంలో దించింది. 


ఆ రోజు నుండి ఉషకు అనిరుద్దునితోనే లోకం అయింది. 
ఎవరూ లోపలకు రాకుండా చిత్రలేఖ కట్టడి 
లోపల ఉషా అనిరుద్దులు ఆనందంగా విహరించసాగారు. అనిరుద్ధుడు 
ఏది కోరితే అది క్షణాల్లో 
గంధము,అగరు,సువాసనద్రవ్యములు, మంచి ఆసనములు, శయ్యలు, 
చక్కటిభ శజనము, అన్నీ సమకూర్దేది. 


చేసింది. అంత:ఫురము 


సమకూర్చేది ఉష. వస్త్రములు, పుష్టమాలలు, 


ములో ఉన్న పరిచారికలు ఉషయొక్క 


దాగవు కదా! అంత:ఫురః 
దుస్తులు, హావభావములు చూచి ఆమె పరపురుషునితో సంభోగిస్తూ 


ఉందని గహించారు. ఉష కన్యాత్వము హరింపబడినది అని 


12 


దశమస్కంధము (మూడవ భాగము 


అనుమానపడి వెంటనే ఈ విషయాన్ని బాణుడికి చెప్పారు. 


“రాజా! తమరి కుమార్తె ఉష పరపురుషునితో సంభోగిన్తూ 
ఉందని మాకు అనుమానంగా ఉంది. మేము అంత:ఫురమునకు 
కట్టుదిట్టమైన కాపలా పెట్టాము. కానీ లోపల ఎవరున్నారో, అసలు ఆ 
పురుషుడు లోపలకు ఎలా వచ్చాడో తెలియడం లేదు” అని చెప్పారు. 


ఆ వార్త విన్న బాణునికి విపరీతమైన కోపం వచ్చింది. వెంటనే 
ఉష ఉన్న అంత:పురమునకు వెళ్లాడు. అక్కడ అనిరుద్దుని చూచాడు. 
అందమైన ఆ యువకుని చూచి ఆశ్చర్యపోయాడు బాణుడు. భువన 
మోహానాకారుడు, నీలమేఘచ్చాయ కలవాడు, పీతాంబరధారి, 
తామరరేకుల వంటి కన్నులు కలవాడు, ఆజానుబాహుడు, ముఖము 
మీద చిరునవ్వు చెరగని వాడు అయి అనిరుద్దుని, అతని ఎదురుగా 
కూర్చుని ఉన్న తన కుమార్తె ఉషను చూచాడు బాణుడు. 


ఆ సమయంలో అనిరుద్ధుడు ఉషతో పాచికలాట 
ఆడుతున్నాడు. సైనికులతో వచ్చిన బాణుని చూచి అనిరుద్ధుడు లేచి 
నిలబడ్డాడు. పక్కనే ఉన్న పరిఘ అనే ఆయుధమును తీసుకొని 
బాణుని మీదికి ఉరికాడు. అప్పుడు బాణుని సైనికులు అనిరుద్దుని పైకి 
దూకారు. అనిరుద్దుడు తన చేతిలో ఉన్న పరిఘతో ఆ సైనికులను 
సంహరించాడు. చావగా మిగిలిన వారు పారిపోయారు. 


ఇలా కాదని బాణుడు నాగౌస్త్రమును పయోగించి, 
అనిరుద్దుని నాగపాశములతో బంధించాడు. తన ఎదురుగా తన తండి 
తన పియుని నాగపాశములతో బంధించడం చూచి ఉష పెద్దగా 


13 


శ్రీమద్దాగవతము 


కారుతూ ఉంది. 


(యుగాలు మారినా, తరాలు మారినా, మనుషుల మననులు 
మారవు. వారి ప్రేమకథలు అంతకంటే మారవు అనే దానికి ఇదే 
ఉదాహరణ. ఈ రోజుల్లో అమ్మాయిలు ప్రేమించిన వారితో 
పారిపోతున్నారు. ఉష తాను వలచిన ప్రియుని తన ఇంటికే 


రప్పించుకుంది అంతే తేడా. మిగిలిన కథ మామూలే! 


దశమస్కంధము అరువది రెండవ అధ్యాయము సంపూర్ణము 
రుం తత్సత్‌ ఓం తత్భత్‌ ఓం తత్షత్‌ 


దశమస్కంధము 


ఓ పరీక్షిత్‌ మహారాజా! బాణాసురుని రాజధాని అయిన శోణిత 
పురంలో పరిస్థితి ఇలా ఉంటే ద్వారకలో అనిరుద్ధుడు కనిపించక 
పోవడంతో అంత:పురంలో కలకలం మొదలయింది. వేటకు వెళ్లాడేమో 
లేక విహారయాత్రకు వెళ్లాడేమో అనుకుంటూ నాలుగు నెలలు 
గడిపారు. కాని ఎంతకూ అనిరుద్ధుడు రాలేదు. ఇంతలో నారదుడు 
ని 


వచ్చి అనిరుద్దుని బాణుడు బంధించాడు అన్న వార్త చల్లగా క్యష్ణు 


14 


దశమస్కంధము (మూడవ భాగము 


చెవిని వేనాడు. అనిరుద్ధుడు ఉష బకరిని ఒకరు ప్రేమించుకోవడం, 
అది బాణాసురునికి ఇష్టం లేకపోవడంతో వారిద్దరూ రహస్యంగా 
కలుసుకోవడం మొదలగు విషయాలు అన్నీ ద్వారక అంతా 


అనిరుద్దుని విడిపించి తీసుకురావడానికి కృష్ణుడు తన 
సైన్యంతో శోణిత పురానికి వెళ్లాడు. కృష్ణుడి వెంట ప్రద్యుమ్నుడు, సాత్యకి, 
గదుడు, సాంబుడు, నారణుడు, నందుడు, ఉపగుందుడు, భద్రుడు 
మొదలగు వీరులు వెళ్లారు. కృష్ణుడు తన వెంట వచ్చిన 12 అక్షాహిణీల 
సైన్యంతో బాణాసురుని నగరాన్ని ముట్టడించాడు. యాదవ సైన్యము 
శోణితపురంలో ఉన్న ప్రాకారములను, ఉద్యానవనములను 
భవనములను ధ్వంసం చేయసాగారు. 


కృష్ణుడు తన సైన్యముతో నగరాన్ని ముట్టడించాడు అన్న వార్త 
విన్న బాణుడు, కృష్ణుని సైన్యంతో సమానంగా తన వద్ద ఉన్న 12 
అక్షైహిణీల సైన్యమును తీసుకొని శోణితపురం నుండి బయటకు 
వచ్చాడు. తన భక్తుడు బాణుడు యుద్ధం చేయడం చూచి పరమ 
శివుడు, తన కుమారుడు కార్తికేయునితోనూ, తన ప్రమథ 
గణములతోనూ బాణునికి సాయంగా వచ్చి కృష్ణునితో యుద్ధం 


చేస్తున్నాడు. 


కృష్ణుడికి పరమ శివునికి, పద్యుమ్మునికీ కార్తికేయునికి 
పోరుఘోరంగా సాగుతూ ఉంది. కుంభాండుడు, కూపకర్ణుడు అనే 
వారితో బలరాముడు, బాణుని కుమారునితో సాంబుడు, బాణునితో 


శ్రీమద్భాగవతము 


చూడటానికి దేవతలు అంతా ఆకాశంలో తమ తమ విమానముల 


న నుండి పదునైన 


రకరకాల ఆయుధములను ధరించి బాణాసురుని సైన్యమ 
వందర చేసాడు. ప్రద్యుమ్ముడి ధాటికి తట్టుకోలేక కార్తికేయుడు తన 
నెమలి వాహనము ఎక్కి పారిపోయాడు. బాణుని సేనాధిపతులైన 
కూపకర్ణుడు బలదేవుని ధాటికి తట్టుకోలేక 


దశమస్కంధము (మూడవ భాగము 


తన సేనలు, తనకు సాయంగా వచ్చిన శంకరుని ప్రమథ 
గణములు ఓడిపోవడం చూచి బాణుడు కోపంతో రగిలిపోయాడు. 
సాత్యకిని వదిలిపెట్టి రథం మీద కృష్ణుని ఎదుర్కొన్నాడు. ఒకేసారి 500 
విల్లులు పట్టుకొని యుద్ధం చేయసాగాడు. (బాణుడికి వేయి చేతులు. 
కృష్ణుడు ఆ 500 ధనుస్తులను విరగ్గొట్టాడు. బాణుడు ఎక్కిన రథాన్ని 
విరగ్గొట్టాడు. సారధిని చంపాడు. విజయ సూచకంగా పాంచజన్యం 
పూరించాడు. 


బాణాసురుని తల్లి పేరు కోటర. తన కుమారుడు యుద్ధంలో 
ఓడి పోయాడు అని తెలుసుకున్న కోటరకు పిచ్చెక్కినట్టయింది. తన 
కుమారుని ఎలాగైనా రక్షించుకోవాలని, బట్టలన్నీ ఊడదీసుకొని 


వివస్త్రగా పెద్ద పెట్టున ఏడుస్తూ వచ్చి కృష్ణుని ముందు నిలబడింది. 
ఆమెను వివస్త్రగా చూడలేక కృష్ణుడు తల పక్కకు తిప్పుకున్నాడు. ఇదే 
సందని బాణుడు రథం వదిలి నగరంలోకి పారిపోయాడు. 


ఇది ఇలా ఉండగా భూతగణములకు అధిపతి అయిన 
డు తలల రౌదజ్వరము(రుదుని తేజోరూపము అనే భూతము 
కృష్ణుని ఎదుర్కొంది. రౌదజ్వరము కృష్ణుని మీదికి రావడం చూచి, 


ఒకరు ఎదుర్కొంటున్నాయి. విష్ణుజ్వర ధాటికి రౌదజ్వర తట్టుకోలేక 
పోయింది. తుదకు కృష్ణుని శరణు వేడింది. 


శ్రీమద్భాగవతము 


వ జ్వరము కృష్ణుని ఇలా ప్రార్థించింది. ' “కు దేవా! నీవు అనంత 
శక్తిమంతుడవు. బ్రహ్మ మొదలగు దేవతలకు అధిపతివి. 
సర్వాంతర్యామివి. శుద్ధసత్వగుణ సంపన్నుడవు. వేదస్వరూపుడవు. ఈ 
5షించి, లయం చేస్తున్నావు. అట్టినీకు 


నుశ్వయును సృష్టించి, వె 


ఓ దేవా! కాలము, కర్మము, దైవము, స్వభావము, జీవుడు, 
సూక్ష్మశరీరము, స్తూలంశరీరము, అహంకారము, పది ఇంద్రియములు, 
మనస్సు, లింగదేహము ఇవన్నీ నీ మాయ వలననే ns ఆ 
మత్స్యావతారము మొదలగు అవతారములను దాల్చి లోకంలో ఉన్న 
సాధువులను రక్షించావు. దుర్మార్గులను, హింసచేసేవారిని శిక్షించావు. 

పుడు భూభారాన్ని నిర్మూలించడానికి ఈ కృష్ణావతారం ధరించావు. నీ 
తేజస్సును మేము భరించలేము. నీ విష్టుతేజస్సును తట్టుకోలేక 
౩దములను శరణు వేడుతున్నాను. నన్ను కాపాడు.” అని 
ప్రార్థించింది రౌద్ర తేజస్సు, 


ఏ యూడు శిరస్సుల రౌద్రతేజమా! నీకు అభయం ఇస్తున్నాను. 
తేజము నిన్ను ఏమీ చేయదు.” అని పలికాడు శ్రీకృష్ణుడు. 
; బు కృష్ణుడికి నమస్కరించి వెళ్లిపోయింది. శివుడు కృష్ణుని 
మోహంలో పడ్డాడు. శివతేజము 
బాణుడి సేనలు పారిపోయాయి. బాణుడు 


విష్ట్ణుతేజం ముందు ఓడి పోయి 


ధశమస్కంధము (మూడవ భాగము 
సుదర్శనము అనే చకాయుధమును ప్రయోగించి బాణుడి వేయి 
చేతులు నరికాడు. ఇంతలో మోహంలో నుండి తేరుకున్న శివుడు, 
బాణాసురుని చేతులు శ్రీకృష్ణుడు తన సుదర్శన చకంతో నరకడం 


ఆది 


చూచి వెంటనే కృష్ణుని వద్దకు వచ్చాడు. కృష్ణుని తో ఇలా అన్నాడు. 


“దేవా! నీవు సాక్షాత్తు విష్ణుస్వరూపుడవు. శుద్ధసత్వగుణ 
సంపన్నుడవు. ఆకాశమునే నాభిగా, అడ్నిని ముఖముగా, జలము నే 
రేతస్సుగా, స్వర్ణమునే తలగా, దిక్కులే చెవులుగా, భూమి పాదములుగా, 
చంద్రుడే మనసుగా, సూర్యుడే కన్నులుగా, సముద్రమే పొట్టగా, 
ఇంద్రుడు మొదలగు లోకపాలకులు నీ భుజములుగా, పిషధులు నీ 
వెంట్రుకలుగా, మేఘములే నీ తల మీద ఉన్న జుట్టుగా, బ్రహ్మయే 
బుద్దిగా, ప్రజాపతియే జననేంద్రియముగా, ధర్మమే హ్యృదయముగా, ఈ 
పదునాలుగు భువనములను నీలో ఇముడ్చుకొని విరాట్‌ పురుష 
రూపంతో విరాజిల్లుతున్నావు. అటువంటి విశ్వాత్మకుడవైన నీవు 
భధర్మసంరక్షణార్ణము భూలోకములో కృష్ణుడిగా అవతరించావు. నీ 
ఆజ్ఞాను సారము నేను లయకారుడిగా నా పని నేను చేస్తున్నాను. నీకు 
నావాడు, పరాయి వాడు అనే భేదములేదు. నీవు స్వయంప్రకాశకుడవు. 
నీకు జన్మలేదు. నీవు సర్మాంతర్యామివి అయినా నీ మాయచేత వివిధ 
రూపములతో ప్రకటితమవుతుంటావు. 


నిరంతరము ప్రకాశించే సూర్చుడు, మేఘములు ఆవరిస్తే 
సూర్యుడు మానవులకు కనిపించడు. అలాగే నీవు స్వయం 
ప్రకాశకుడవై జీవుల హృదయములలో ఆత్మగా వెలుగుతూ ఉన్నప్పటికినీ, 
ఆ జీవులను అహంకారము అనే మేఘములు కప్పడం వలన, వారికి 
నీవు కనిపించవు. అత్యంత దుర్లభమైన మానవ 


19 


శ్రీమద్భాగవతము 


మోసం క ము. అది చాలా ' దురదృష్టము. ఏ ఏ మానవుదైతే 
ఈ ప్రాపంచిక విషయముల మీద, భార్హా, బిడ్డల మీద, సంపద 
మీదా ఆసక్తుడై, నిన్నుసేవించడం మరిచిపోతాడో, అత 
అమృతమును విడిచిపెట్టి విషం తింటున్నాడు. 


టీ దేవా 


౩! నీవు సృష్టిస్టి స్థితి, లయములను నిర్వర్తిస్తున్నావు. నీవు 
ప పై ము, ద్వేషము లేదు. అందరూ 
నీకు సమానమే. ఈ సకల జగత్తుకు నీవే ల నీ మీద భక్తి 

కలగడానికి మేమందరము నిన 
దేవతలు, మునులు అందరమూ 


న్న ఆరాధిస్తున్నాము. నేను, బ్రహ్మ, 
నిన్ను శరణువేడుతున్నాము. 


ఇంక పస్తుత విషయానికి వస్తే, ఈ బాణాసురుడు నాకు 


ఇచ్చాను. అందుకని నీడి పక్షాన నిలిచి నీతో య ద్ద 
దైత్యుడైన ప్రహ్లాదుని మీద ఎటువంటి కరుణ 
అను గ్రపి 


ంచు.” అని పార్పించాడు. 

పరమశివుడు పలికిన పలుకులు విన్న కృష్ణుడు ఇలా ఈ 
“పరమశివా! నీ మాట నేను జవదాటను. నీవు కోరినట్టే చేస్తాను. 
అంతేకాకుండా ఈ బాణుడు, నా భక్తుడు అయిన బలి చకవర్తి 


20 


దశమస్కంధము (మూడవ భాగము 


అని నేను బలికి మాట ఇచ్చాను. ఆ కారణం చేత నేను ఇతనిని 
చంపను, చంపలేను. 


ఈ బాణాసురుడు తనకు వేయి చేతులు ఉన్నాయనీ, అపార 
సైన్యము ఉందనీ గర్వించి అందరిమీదికీ కయ్యానికి కాలు 
దువ్వుతున్నాడు. అతని గర్వము అణచడానికే ఇతని చేతులు 
ఖుండించాను ఇతని సైన్యమును సంహరించాను. ఇప్పుడు బాణుని 
గర్వము నశించింది. ఈ బాణుడు తనకు మిగిలిన నాలుగు చేతులతో 
నీ అనుచరగణములో ఒకడుగా, జనన మరణములు లేకుండా, 
శాశ్వతముగా నీ వద్దనే ఉండగలడు.” అని అన్నాడు శ్రీకృష్ణుడు. 


శ్రీకృష్ణుని వలన అభయమును పొందిన బాణుడు, తన 
కుమార్తె ఉషను, అల్లుని అనిరుద్దుని, దివ్యమైన రథముమ్‌ద ఎక్కించి 
శ్రీకృష్ణుని వద్దకు పంపించాడు. శ్రీకృష్ణుడు శంకరుని వద్ద సెలవు 
తీసుకొని, అనిరుద్ధ ఉషలతో, బాణుడు వారికి కానుకలుగా ఇచ్చిన 
దివ్య వస్త్రములు, భూషణములతో, తన అన్న బలరాముడు, సాత్యకి 
మొదలగు వారితో, తన సైన్యముతో ద్వారకకు చేరుకున్నాడు. 


శ్రీకృష్ణుని విజయ వార్త ముందే తెలిసిన ద్వారకా 
నగరవాసులు ద్వారకను అత్యంత సుందరంగా అలంకరించారు. 
శ్రీకృష్ణునికి బలరామునికి, ఉషా అనిరుద్దులకు ఘనంగా స్వాగత 
సత్కారాలు చేసారు. శ్రీకృష్ణుని బంధువులు, బ్రాహ్మణులు, మంగళ 
వాదములు మోగుతుండగా, కృష్ణునికి ఎదురు వెళ్లి, స్వాగత వచనాలు 
పలికారు. ఆ ప్రకారంగా శ్రీకృష్ణుడు నూతన వధూవరులతో ద్వారకా 
నగర ప్రవేశం చేసాడు.” 


21 


శ్రీమద్భాగవతము 


అని శుక మహర్షి పరీక్షిత్‌ మహారాజుకు శ్రీకృష్ణ్టుపరమశివుల 
యుద్ధమ ౦, ఉషా అనిరుద్ధుల వివాహము, మొదలగు విషయములను 
వివరించాడు. 


ఓం తత్సత్‌ ఓం తత్సత్‌ ఓం తత్సత్‌ 


శ్రీమద్దాగవతము 
అరువది నాలుగవ అధ్యాయము. 


చారుడు, నా? గదుడు మొదలగు యాదవ ప 
విహారము కొరకు ఒక ఉద్మ్యానవనమునకు వెళ్లారు. వారు 
ఆడుకుంటూ ఉండగా వారికి దాహం వేసింది. నీటి కోసరం 
వెదుకుతూ వారు ఒక పాడుబడ్డ బావి దగ్గరకు వెళ్లారు. ఆ బావిలో 
వారు ఒక విచిత్రమైన ప్రాణిని ర 


యూచారు. ఆ పాణిని ఊసర వెల్లి అని 


అనుకున్నారు. కాని అది ఊసరవెల్లికన్నా చాలా పెద్దదిగా ఉంది. 


యాదవ కుమారులు అతి కష్టం మీద ప్రాణిని బయటకు 
తీయడానికి ప్రయత్నం చేసారు కానీ వారి ప్రయతః ములు ఫలించలేదు. 
: X యి వారు చూచిన వింత ప్రాణి 
గురించి చెప్పారు. శ్రీకృష్ణుడు వారి వెంట ఆ బావి వద్దకు వచ్చాడు. ఆ 


22 


దశమస్కంధము (మూడవ భాగము 


పాణిని అవలీలగా బయటకు తీసాడు. శ్రీకృష్ణుని చేతి స్పర్శ తగలగానే 
ఆ వింత ప్రాణి ఒక దివ్యమైన మనిషి రూపం దాల్చింది. శ్రీకృష్ణునికి ఆ 
వింతప్రాణి వృత్తాంతము తెలిసినప్ట, టికినీ, అక్కడ ఉన్న యాదవ 


కుమారులకు కూడా తెలియవలెననే కోరికతో ఆ దివ్యపురుషునితో 


ఇలా అన్నాడు. 


రి 
బావిలో పడి ఉండటానికి కారణం ఏమి? పూర్వజన్మలో మీరు 
మహా తపస్ఫంపన్నులుగా ఉండి ఉంటారు. అయినా, మీకు ఈ నీచ 
జన్మ రావడానికి కారణం ఏమి? ” అని అడిగాడు. కృష్ణుడు ఆ 

డికి నమస్కరించి ఈ 


“మహాత్మా! మీరు ఎవరు? మీరు ఈ ఊసరవెల్లి రూపంతో 


పకారంగా అడుగగా, ఆ ది దివ్య వృపురుషుడు కృష్ణు 


పేరు న్యగ మహారాజు. ఈ లోకంలో దా ప్ర 
లెక్కించునపుడు, నా పేరు కూడా మీరు వినిఉంటారు. తమరికి 
తెలియని విషయము లేదు కదా! ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో 
అన్ని ఆవులను, ముఖ్యంగా కపిల గోవులను, వాటి దూడలతో సహా, 
నేను బ్రాహ్మణులకు దానంగా ఇచ్చాను. అంతే కాకుండా, నేను గుణము, 


శీలము కల బ్రాహ్మణులకు బాగా అలంకరించిన బంగారు పొన్నులు 
వేసిన గోవులను, సారవంతమైన భూములను, బంగారు 
ఆభరణములను, కట్టించిన గహములను, ఏనుగులను, గురములను, 
దానంగా ఇచ్చాను. ఎంత మందికో కన్యాదానం చేసాను. ధన 
దానము, తిలదానము, శయ్యాదానము, వస్రదానము, మొదలగు 
ములను ఎన్నింటినో కక సాను. లెక్కకు మించిన యజ్ఞములను, 


22 


శ్రీమద్భాగవతము 


కాని ఒక సారి ఒక పొరపాటు జరిగింది. నేను ఒక ఆవును 
బక బ్రాహ్మణుడికి దానంగా ఇచ్చాను. ఆ బ్రాహ్మణుడు ఆ ఆవును 
తీసుకుపోతుంటే అది తప్పించుకొని పోయి, దానములు ఇవ్వడానికి 
సిద్ధంగా ఉన్న ఆవులలో చేరిపోయింది. ఆ విషయం తెలియక నేను 


అదే ఆవును మరొక బాహ్మణుడికి దానంగా ఇచ్చాను. 


ఆ బ్రాహ్మణుడు, నేను పొరపాటున రెండవ సారి దానంగా 
ఇచ్చిన ఆవును తోలుకొని వెళుతుంటే, అంతకు ముందు అదే ఆవును 
దానంగా తీసుకున్న బ్రాహ్మణుడు ఆ ఆవును గుర్తుపట్టి 
“మహారాజుగారు ఈ ఆవును నాకు దానంగా ఇచ్చారు, నీవు ఎందుకు 
తీసుకొని వెళుతున్నావు.” అని అడిగాడు. “ఈ ఆవు నీది కాదు. ఈ 


ఆవును మహారాజుగారు ఇప్పుడే నాకు దానంగా ఇచ్చారు” అని అన్నాడు 
రెండవ బాహ్మణుడు. ఆ ఆవును గురించి వారి మధ్య వివాదం 
చెలరేగింది. 


వారి వివాదం ఎంతకూ తేలక నా వద్దకు వచ్చారు. వారు 


చెప్పిన మాటలను విన్న తరువాత నాకు అసలు విషయం అర్ధం 


అయింది. నేను మొదటి బాహ్మణునితో ఇలా అన్నాను 


నేను తెలిసీ చేసిన తప్పు కాదు. పొరపాటున మె 


. “అయ్యా! ఇది 
దట నేన 
దానం ఇవ్వవలసిన ఆవులతో కలిసిపోయింది. ఈ ఆవుకు 
బదులుగా నేను మీ ఇద్దరికీ చెరి ఒక లక్ష ఆవులను 
దయచేసి నన 


) దానంగా 


దానంగా ఇస్తాను. 
ర్న ఆడిన మాట తప్పి వాడిగా చేయకండి.” అని 


24 


దశమస్కంధము (మూడవ భాగము 
ప్రాధేయపడ్డాను. ఆ మాటలకు మొదటి బ్రాహ్మణుడు “నాకు దానంగా 
ఇచ్చిన ఆవును మరొకరికి దానంగా ఇచ్చిన తరువాత, మరలా నేను 
దానిని తీసుకోను” అంటూ వెళ్లిపోయాడు. రెండవ బ్రాహ్మణుడు “మీరు 
నాకు లక్ష ఆవులు దానంగా ఇచ్చినా, నాకు అక్కరలేదు.” అని 
వెళ్లిపోయాడు. నేను ఏమీ చెయ్యలేక ఊరుకున్నాను. 


నాకు అవసాన దశ సమీపించింది. నన్ను యమలోకానికి 
తీసుకొని వెళ్లారు. అక్కడ యముడు నన్ను చూచి “నీవు ఎన్నో 
పుణ్యాలు చేసావు. ఒకే ఒక చిన్న పాపం చేసావు. ముందు పుణ్యఫలం 
అనుభవిస్తావా! లేక పాపఫలంఅనుభవిస్తావా!” అని అడిగాడు. నేను 
ఆలోచించాను. ఆ పాపఫలం ఏదో ముందే అనుభవిస్తే, తరువాత 
పుణ్యఫలం అనుభవించవచ్చు అని అనుకున్నాను. అదే మాట 
యమథధర్మరాజుకు చెప్పాను. ఆ మాటలకు యమధర్మరాజు “నీవు 
పతితుడవు కమ్ము.” అని అన్నాడు. అప్పటి నుండి నేను ఈ ఊసరవెళ్లి 
రూపం ధరించి ఈ పాడుబడ్డ బావిలో పడి ఉన్నాను. 


టు దేవా! నేను బ్రహ్మజ్ఞానము పొందిన వాడను, అనేక దాన 
ధర్మములు చేసిన వాడను కాబట్టి నాకు పూర్వజన్మ స్మృతి పోలేదు. 
తమరి దర్శనం కోసం నిరీక్షిస్తున్నాను. నా పూర్వజన్మసుక్ళతం వలన 
నేను యాదవ కుమారుల డ్యష్టిలో పడటం, ఆ విషయం మీకు 
తెలియడం, తమరు ఇక్కడకు రావడం, తమ దర్శనభాగ్యం నాకు 
లభించడం, తమరి కరస్పర్శతో నాకు పాపవిమోచన కలిగడం అంతా 


ఆశ్చర్యంగా ఆంది. 


25 


శ్రీమద్భాగవతము 


దేవదేవా! జగన్నాధా! గోవిందా! పురుషోత్తమా! నారాయణా! 


ఫ్‌ శా! పష యాల అచ్చుతా! అవ్యయా! స్యష్టి స్థితి లయ కారకా! 


గిపోకుండా నన్ను అనుగ్రహించ మని ప్రార్థన!” అని 
ప్రార్థించి క స! చేసి పను స్వర్గము నుండి 


న్యగరాజు వృత్తాంతమును ఉదాహరణగా చూపి, శ్రీకృష్ణుడు 
గూదవ కుమారులందరికీ ఈ విధంగా చెప్పాడు. “ఎవరు కూడా 
బ్రాహ్మ ణులకు చెందిన ధనమును ఏ రూపంలో అపహరించినా, 
దానికి తీవ్రమైన పాపఫలమును అనుభవించక తప్పదు. సామాన్య 
మానవులకే ఈవిధంగా ఉంటే రజోగుణ సంపన్నులు 


అయిన రాజుల సంగతి చెప్పేదేముంది! హాలాహలము వంటి 


న సా 


విషమునకు విరుగుడు ఉంది. కాని బ్రాహ్మణుల సొత్తు అపహరించడం 
వంటి పాపమునకు ప్రాయశ్చిత్తము లేదు. ఎందు కంటే విషము 
తిన్నవారినే చంపుతుంది. కానీ బాహ్మణుల సొత్తు అపహరిస్తే, వారి 
వంశమును పూ 


ర్తిగా నాశనం చేస్తుంది. 


ఇంకొక మాట. బ్రాహ్మణుల అనుమతి లేకుండా వారి సొత్తు 
అనుభవిస్తే, వారి జూడు తరముల వారికి నష్టం చేస్తుంది. కాని 
బ్రాహ్మణుల సొత్తు వారి వద్దనుండి బలవంతంగా లాగుకొని అనుభవిస్తే, 
అటువంటి వారు అటు పదితరముల వారు, ఇటు పదితరముల వారు 


26 


దశమస్కంధము (మూడవ భాగము 
నాశనం అవుతారు. సాధారణంగా రాజ్యాధికారము, పరులను పాలించు 
అధికారము కలదని గర్వముతో అంధులైన రాజులు, బ్రాహ్మణుల 
వద్దనుండి వారి సొత్తును, భూములను లాగుకొని అనుభవిస్తే, వారు 
కోరి కోరి నరకద్వారములను తెరిచినట్టే! అటువంటి వారు తాము 
అధోగతి పాలవుతున్నారు అని తెలుసుకోలేరు. 


రాజుల చేత సర్వస్వము అపహరింపబడిన బ్రాహ్మణుల యొక్క 
కన్నీటి చుక్కలు ఎన్ని భూమి మీద పడతాయో, అన్ని సంవత్సరముల 
పాటు కుంభీపాకము అనే నరకంలో పడతారు. తాను బ్రాహ్మణులకు 
దానం చేసిన ధనమును తిరిగి తీసుకున్నా ఇతరులు బ్రాహ్మణులకు 
దానంగా ఇచ్చిన ధనమును ఎవరు తీసుకున్నా వారు 60,000 
సంవత్సరములు మలములో నివసించే కిమిగా పడి ఉంటాడు. 


బాహ్మణుల ధనమును అపహరించే వారు పాములుగా జన్మిస్తారు. 


కాబట్టి మీరు ఎప్పుడు కూడా బ్రాహ్మణులను 
అవమానించడం, వారి సొత్తును అపహరించడం చేయకండి. 
బ్రాహ్మణులు పొరపాటున తప్పుచేసినా, వారిని దండించ కూడదు. 
బ్రాహ్మణులు మీమీద కోపించినా, మీరు వారికి వినయంగా 
నమస్కరించాలే గానీ, వారి మీద కోపపడకూడదు. 


సర్వకాల సర్వావస్థలయందు, నేను బాహ్మణులను 


ఉండండి. మీరు ఎప్పుడైనా బ్రాహ్మణులకు అపకారం చేస్తే వారిని నేను 
శిక్షిస్తాను. ఈ న్యగమహారాజు తన తప్పు ఏమీ లేకపోయినా, తాను 
దానం చేసిన ఆవును తిరిగి మరొకరికి దానం చేసినందుకు, ఎంతో 


27 


శ్రీమద్దాగవతము 


తీవమైన శిక్షను అనుభవించాడు. అదే విధంగా బాహ్మణుల ధనమును 
అపహరించిన వారు తీవమైన శిక్షలను అనుభవిస్తారు. 


ఆగి 


అధ:పతితులవుతారు.” అని శ్రీకృష్ణుడు 


అపహరించిన వారికి కలుగబోవు పరిణామాలను వివరించి తన 
భవనమునకు వెళ్లిపోయాడు.” అని శుక మహర్షి పరీక్షిత్‌ 
మహారాజుడకు నృగమహారాజు చరిత్ర వివరించాడు. 


దశమస్కంధము అరువది నాలుగవ ము సంహ 
ఓం తత్సత్‌ ఓం తత్సత్‌ ఓం తత్సత్‌ 


దశమస్కంధము 
అరువది ఐదవ అధ్యాయము. 


“కు పరీక్షిత్‌ మహారాజా! బలరామునికి ఒక కోరిక కలిగింది. 
ఎప్పుడో చిన్నతనంలో ఆడిపాడి తమ బాల్యాన్ని ఆనందంగా గడిపిన 
గోకులము ఇప్పుడు ఎలా ఉందో చూడవలెనని కోరిక కలిగింది. కోరిక 
కలగడమే తడవుగా వెంటనే రథము ఎక్కి నంద గోకులమునకు 


బలరాముడు తమ ఊరికి వస్తున్నాడని తెలిసి గోకులములో 
న్న గోపకులు గోపకాంతలు అందరూ పరమానందభరితులయ్యారు. 
బలరాముడు రథం దిగి తమ తల్లి తండ్రులు అయిన య. రోదా 
నందుల వద్దకు వెళ్లాడు. యశోద బలరాః ముని కౌగలించుకోని 


28 


దశమస్కంధము (మూడవ భాగము 


శిరస్సును ముద్దుపెట్టుకుంది. బలరాముడు యశోదకు, నందునికి 
పాదాభివందనము చేసి వారి ఆశీర్వాదములు తీసుకున్నాడు. 
“బలరామా! నువ్వు, శ్రీకృష్ణుడు ఇద్దరే మాకు దిక్కు. మీ ఇద్దరూ 
మమ్ములను పల్లెను కాపాడుతూ ఉండండి.” అని పలికాడు 
నందుడు. 


తరువాత బలరాముడు ఆ ఊరిలో ఉన్న వృద్ధులు అయిన 
గోపకులకు పాదాభివందనము చేనాడు. కొందరిని గౌరవంగానూ, 
కొందరిని నవ్వుతోనూ పలకరించాడు. తాము బాల్యంలో కలిసి తిరిగిన 
గోపకుల యోగక్షేమాలు తెలుసుకున్నారు. తరువాత ఆ గోపకులు 
బలరాముని ఇలా అడిగారు. “బలరామా! ద్వారకలో మా బంధువులు 


అందరూ క్షేమంగా ఉన్నారా! మీరందరూ ఎప్పుడైనా మా గురించి 
తలచుకుంటూ ఉంటారా!” అని అడిగారు. 


కృష్ణునితో ఆడి పాడి రమించిన గోపకాంతలు బలరామునితో 
ఇలా అన్నారు. “బలరామా! కృష్ణుడు ఎలా ఉన్నాడు? బాగున్మాడా! 
ఎప్పుడైనా యశోదా నందులను, ఇక్కడ ఉన్న గోపకులను, కృష్ణుని 
కోసరం సర్వస్వం అర్జించిన మా అందరినీ ఎప్పుడైనా 
తలచుకుంటాడా! కనీసం తన తల్లి యశోదను చూడటానికైనా 
బక్కసారి ఇక్కడకు రావచ్చు కదా! కృష్ణుడు మాతో ఆడి పాడిన 
ఆటలను ఎప్పుడైనా గుర్తుకు తెచ్చుకుంటాడా! 


బలరామా! నీకు తెలసుకదా! మేమందరమూ కృష్ణుని 
కోసరము తల్లితండులను, అన్నదమ్ములను, సంతానమును, 
అక్కచెల్లెళ్లను, బంధుమితులను, విడువరాని వారిని కూడా విడిచి 


29 


శ్రీమద్భాగవతము 


ఆయన వద్దకు వచ్చాము. కాని కృష్ణుడు మా అందరినీ వదిలిపెట్టి, 
చెప్పా పెట్టకుండా మథురకు అ అక్కడి ॥ నుండి ద్వారకకు వెళ్లిపోయాడు. 


మథురకు వెళ్లేటప్పు లోనే వస్తాను అని చెప్పడంతో 


మా సంగతి సరే! అక్కడ మథురలో కానీ, ద్వారకలో కానీ, 
అంతా నాగరికులు విద్యావంతులు కదా! మరి ఏ ఏ మాత్రం నమ్మకం లేని 


మాట్లు తట వలన ఏ మాత్రం ప్ర 
ఎడు ప సీంతేతఈాతా ఉండగా లేనిది, మనము కూడా 


మ్టుని గురించి 


మిగిలిన wen కు! మనం అనవసరంగా క్య 
తాపత్రయపడుతున్నాము కానీ, కృష్ణుడు అస్సలు మనగురించి 
తలుచుకోవడం లేదు. పట్టించుకోవడంలేదు. లేకపోతే ఇని 
సంవత్సరాలు గడిగినా ఒక్కసారైనా మనలను చూడటానికి నె 
రావడానికి ఆయనకు తీరిక లేదా!” అని నిష్టూరంగా మాట్లాడింది. 


30 


దశమస్మ్కంధము (మూడవ భాగము 
ఆ పకారంగా గోపికలు కృష్ణుని గురించి ఆయన లీలల 
గురించి, ఆయన ఎడబాటును తలచుకుంటూ శోకించారు. 
బలరాముడు తనకు తోచిన విధంగా వారిని ఓదార్డాడు. బలరాముడు 
గోకులములో చైతు వైశాఖ మాసములు గడిపాడు. 


బలరాముని కోసరం వరుణుడు, వారుణి అనే వృక్షమును 
భూలోకములో ప్రతిష్టించాడు. వరుణుడు పంపిన చెట్టు నుండి 
తయారు చేయబడిన పానీయమే వారుణి. ఆ వారుణిని సేవించి 
బలరాముడు మత్తులో తేలియాడుతున్నాడు. గోపకులు, గోపకాంతలు 
కూడా బలరామునితో కూడా వారుణిని సేవించారు. అందరూ 
బృందావనములో విహరించారు. 


బలరాముడు యమునా నదిలో జలకాలాటలు ఆడదామని 
అనుకున్నాడు. బలరాముడు బాగా మత్తులో ఉండటం వలన 
యమునా నది బలరాముని ఆహ్వానించలేదు. దానితో బలరామునికి 
కోపం వచ్చింది. “ఓ యమునా! నీవు నా ఆజ్ఞను ధిక్కరించావు. 
స్వేఛ్చగా ప్రవహిస్తున్న నిన్ను నా హలాయుధముతో వేయి పాయలుగా 
విభజిస్తాను” అని పలికాడు. బలరాముని మాటలకు యమున గడగడ 
వణికిపోయింది. బలరాముని కాళ్లమ్‌ద పడింది. “బలరామా! నీ 
గురించి పూర్తిగా తెలుసుకోలేకపోయాను. నన్ను క్షమించు. నిన్ను 
శరణు కోరుతున్నాను.” అని వేడుకుంది. యమున మాటలతో 
బలరాముడు ప్రసన్నుడయ్యాడు. గోప కాంతలతో సహా బలరాముడు 
యమునా నదిలో జలక్రీడలు సలిపాడు. 


31 


శ్రీమద్భాగవతము 


ఆ పకారంగా చిన్న నాటి ఆట పాటలను తలచుకుంటూ, బలరాముడు 
నందవజములో రోజులు క్షణాల్లా గడిపాడు” అని శుక మహర్షి పరీక్షిత్‌ 
మహారాజుకు బలరాముని నందవజవిహార ము గురించి తెలిపాడు. 


దశమస్కంధము అరువది ఐదవ అధ్యాయము సంపూ 
పయ న స న 


౯9 


శ్రీమద్భాగవతము 


అరువది ఆరవ అధ్యాయము. 


“ఓ పరీక్షిత్‌ మహారాజా! కృష్ణుడు ద్వారకలో ఉన్న కాలంలో 

ష పురమును పౌండ్రకుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు. వాడు 
ఒక అజ్ఞాని. తెలివితక్కువ వాడు. వాడికి క్య 
తన పేరు కూడా వాసుదేవుడు అని మా 


ముడి గురించి తెలిసింది. 
ర్షుకున్నాడు. కృష్ణుడు మాదిరి 


మచ్చ పెట్టుకున్నాడు. మెడలో ఒక మా 
వాసుదేవుడను అని పకటించుకున్నాడు. 


ఏడికి తోడు వీడి మంతులు కూడా అజ్ఞానులే. వారు కూడా 
“తమరే అసలైన వాసుదేవులు. ఈ జగత్తునంతా తమరే పాలిస్తున్నారు. 
తమరి ముందు ఆ కృష్ణుడు ఎంత?” అని అతని లోని అజ్ఞానాన్ని 


32 


దశమస్కంధము (మూడవ భాగము 


రెచ్చగొట్టారు. పౌండ్రకుడు ఇంకా రెచ్చిపోయాడు. ఒక దూతను కృష్ణుని 
వద్దకు పంపాడు. రాజాజ్ఞ నెరవేర్దాలి కాబట్టి ఆ దూతకూడా విధిలేక 
కృష్ణుడి వద్దకు వెళ్లాడు. కృష్ణుడు రాజ సభలో కూర్చుని ఉండగా 
పౌండ్రక వాసుదేవుని సందేశమును ఈ విధంగా వినిపించాడు. 


భూమిని ఉద్ధరించడానికి అవతరించాను. ఈ లోకంలో నేను తప్ప 
మరొక వాసుదేవుడు లేడు. ఉండకూడదు. కాబట్టి ముందు నీవు 
వాసుదేవుడు అనే నీ పేరును విడిచిపెట్టు. నీవు ఇప్పటి వరకు 
అజ్ఞానముతో మూర్ధత్వముతో ధరించిన శంఖు, చక్రము, గద 
మొదలగు ఆయుధములను వెంటనే విడిచిపెట్టు. నన్ను శరణు వేడి, 
జక సామాన్యుని వలె బతుకు. లేదా నీతో యుద్ధం చేసి, నిన్న ఓడించి, 
నీ రాజ్యాన్ని ఆకమిస్తాను. జాగ్రత్త!” అని పౌండ్రకుని సందేశమును ఆ 
దూత కృష్ణునికి వినిపించాడు. 


సాత్యకి మొదలగు వారు ఆ సందేశమును విని పెద్దగా పరిహాసంగా 
నవ్వారు. అప్పుడు కృష్ణుడు ఆ దూతతో ఈ విధంగా అన్నాడు. “నీవు 
దూతగా వచ్చావు. మీ రాజుగారి సందేశమును వినిపించావు. నేను నా 
సందేశమును వినిపిస్తాను. నీవు వెళ్లి నా సందేశమును యధాతథంగా 
శుడైన పౌండకా! కేవలము నా 
పేరు పెట్టుకొని, సుదర్శనము మొదలగు ఆయుధములను తయా 
చేయించుకొని, నువ్వే వాసుదేవుడవు అని నిన్ను నువ్వే పొగుడు 
కుంటున్నావు. ఇతరులచేత పొగిడించుకుంటున్నావు. నేను నీతో 
యుద్దానికి వస్తాను. నిన్ను ఓడించి, నీ ఆయుధములను అన్నిటినీ 


మీ రాజుగారికి వినిపించు. “ఓ మూ 


33 


శ్రీమద్భాగవతము 


ధ్వంసం చేస్తాను. నా చేత ఓడించబడ్డ 


క్కు లేసు పడి ఉండి గద్దలు, కుక్కలు, నక్కలతో 


ొ మీ రాజుగారికి చెప్పు.” అని కృష్ణుడు 


మొదలగు నవి ధరించి, క రం సళ ము ను A వనమాల 


మెడలో వేలాడుతుండగా, పీతాంబరమును కట్లుకొని మకర 


ల 


34 


దశమస్కంధము (మూడవ భాగము 


నాటకంలో వేషం వేసుకొని వచ్చిన వాడి మాదిరి ఉన్న 
పౌండకుని చూచి కృష్ణుడు పెద్దగా నవ్వాడు. ఇంతలో పౌండకుని 
సేనలు కృష్ణుని మీదికి శూలములు, గదలు, పరిఘలు, శక్తి 
ఆయుధము, తోమరములు, ఖడ్గ్డములు, పట్టిసములు, శరములు 
విసరసాగారు. కృష్ణుడు కూడా తన గద, చకము,ఖడ్డము,విల్లు 
ధరించి, వౌండ్రకుని సేనలను ఎదుర్కొన్నాడు. వౌండ్రకుని సేనలను 
చించి చెండాడాడు. రణరంగము భీభత్సంగా ఉంది. కృష్ణుడు 
పౌండకుని రథము వద్దకు తన రథమును పోనిచ్చి పౌండ్రకునితో మాష 


విధంగా అన్నాడు. 


“వౌండ్రకా! నీవు నీ దూత ద్వారా నా ఆయుధములను 
విడిచిపెట్టి నీ శరణు కోరమని నాకు వర్తమానం పంపావు. నీవు ఏయే 
ఆయుధములను విడిచిపెట్టమన్నావో అవే ఆయుధములను నీ మీద 
ప్రయోగిస్తున్నాను. ధైర్యం ఉంటే కాచుకో! అయినా, నీవు నా పేరు 
పెట్టుకున్నంత మాత్రాన, నా ఆయుధముల మాదిరి ఆయుధములను 
ధరించినంత మాత్రాన, నా అంత వాడివి అవుతావా! నీతో యుధ్ధం 
చేయమని వర్తమానం పంపావు కదా! నీతో యుద్ధం చేయడానికే 
వచ్చాను. నీ ఆయుధములను నాశనం చేసి, నీ వాసుదేవ 
నామమును విడిచిపెట్టేటట్టు చేస్తాను. ఒక వేళ నేను ఓడిపోతే, నా 
ఆయుధములను, నా వానుదేవ నామమును విడచిపెడతాను. 
కాచుకో.” అని కృష్ణుడు పౌండ్రకుని మీద ముందు తీవ్రమైన 
బాణములను ప్రయోగించి వాడి రథాన్ని విరగ్గొట్టాడు. రథం విరిగి 
కిందపడ్డ పౌండకుని మీదికి చకం విసిరాడు. ఆ చకం గిరా గిరా 
తిరుగుతూ పోయి పౌండకుని తలను నరికింది. పౌండకుని తలతెగి 
కిందపడింది. 


35 


శ్రీమద్భాగవతము 


తన మిత్రుడు అయిన పౌండకుడు కృష్ణుని చేతిలో చావడం 


కాశీరాజు తల కిందపడకుండా, ఆ తలను కాశీరాజు కోట ద్వారం దగ్గర 
పడేటట్టు కొట్టాడు. కాశీరాజు తల కాశీపట్టణ ద్వారం దగ్గర పడింది. 
తమ తమ రాజులు చావడంతో వారి సేనలు తలా ఒక దిక్కు 
పారిపోయాయి. విజయంతో కృష్ణుడు ద్వారకకు తిరిగివచ్చాడు. 


ఓ పరీక్షిత్‌ మహారాజా! తెలిసో తెలియకో పౌండ్రకుడు 
వాసుదేవుని మాదిరి వేషం వేసుకొని, ఆయన ఆయుధములు ధరించి, 
తానే వాసుదేవుడనని నిరంతరం తలచుకుంటూ ఉండటం వలన, 
శ్రీకృష్ణుని చేతిలో చావడం వలన, పౌండ్రకుని ఆత్మ పరమాత్మలో ఐక్సం 


అయింది. 


కాశీపట్టణ వాసులు ఇదేమిటి! ఇది ఎవరి తల? అని అనుకోసాగారు. 
కొంత మంది రక్తంతో మలినమై ఉన్న ఆయన ముఖమును నీటితో 


కడిగి అది కాశీరాజు తల అని గుర్తించారు. ఈ వార్త దావానలంలా 


కాశీరాజ్యం అంతా పాకింది. కాశీరాజు భార్యలు, సంతానము 


ఏడ్డుకుంటూ కాశీరాజు తల పడి ఉన్న చోటికి వచ్చారు. 


“మా అందరినీ అనాధలను చేసి వెళ్లి పోయావా! 
జగదక్షకుడైన వాసుదేవునితో ఎందుకు పెట్టుకున్నావు? నీవు 
ఆయనంత వాడివా! చెప్పుడు మాటలు విని చెడిపోయావు” అని 


36 


దశమస్మ్కంధము (మూడవ భాగము 

పెద్దపెట్టున ఏడుస్తున్నారు. 

కాశీరాజు పుత్రుడైన సుదక్షితుడు తండ్రికి అంత్యకియలు 
చేసాడు. తన తండిని చంపిన వాడిని చంపకుండా వదలను అని 
పతిజ్ఞకూడా చేసాడు. వెంటనే తన పురోహితులను పిలిపించాడు. 
కఠోర నియమములతో మహాదేవుని గురించి హోమాలు చేసాడు. 
అతని ఆరాధనకు తృప్తి చెందిన శివుడు ఆయనకు పత్యక్షం అయ్యాడు. 
ఏం వరం కావాలని అడిగాడు. తన తండిని చంపడమే తనకు 
కావాల్సిన వరం అని అడిగాడు సుదక్షిణుడు. 


అప్పుడు శివుడు ఇలా అన్నాడు. “నీవు నీ పురోహితులను 
సంప్రదించి అభిచార విధానంతో హోమం చెయ్యి అందులో 
దక్షిణాడ్నిని ప్రజ్వరిల్లచేయి. అప్పుడు అగ్ని దేవుడు నీ కోరిక 
నెరవేరుస్తాడు. ఆ అగ్నిని బ్రాహ్మణులకు విరోధముగా ఉన్న వారి మీదనే 
ప్రయోగించాలి. అప్పుడే నీ కోరిక నెరవేరుతుంది.” అని చెప్పి శివుడు 
అంతర్హితుడు అయ్యాడు. 


వెంటనే సుదక్షిణుడు తన పురోహితులను పిలిపించి కృష్ణుడి 
మరణాన్ని కోరుతూ అభిచార విధానంలో హోమం చెయ్యమని 
ఆదేశించాడు. దక్షిణాడ్నిని పజ్వరిల్లచేసాడు. ఆ అగ్ని కుండము నుండి 
రాగి రంగు జుట్టుతో, నిప్పులు కక్కే కళ్లతో, కోర పళ్లతో, కూరమైన 
ముఖంతో, ఒంటిమీద బట్టలు లేకుండా, అతి భయంకరాకారంతో 
చేతిలో త్రిశూలాన్ని ఊపుకుంటూ ఒక వింత భూతం లాంటి ఆకారం 
అగ్ని కుండము నుండి బయటకు వచ్చింది. ఆ ఆకారం త్రిశూలము 
ఊపుకుంటూ ద్వారకానగరం వైపు పరుగెత్తాడు. 


37 


శ్రీమద్దాగవతము 


ఆ వ్యక్తి ద్వారకా నగరం చేరుకోగానే ద్వారకా నగర వానులు 
భయంతో కంపించి పోయారు. ఆ సమయంలో కృష్ణుడు తన 
భార్యలతో పాచికలాట ఆడుకుంటున్నాడు. పజలంతా “కృష్ణా! ఏ 


గూతం ద్వారకానగరం మీదికి వస్తూ ఉంది. దాని బారి నుండి 
ద్వారకానగరవాసులను రక్షించు.” అని మొరపెట్టుకున్నారు. విషయం 
తెలుసుకున్న క్యష్ణుడు భయపడకండి ఆ భూతం మిమ్ములను ఏమీ 
చేయదు అని అభయం ఇచ్చాడు. వెంటనే తన సుదర్శన చక్రమ ౨గుం ఆ 


కృష్ణుని చేత ప్రయోగింపబడిన సుదర్శన చక్రము ఆ 
భూతమును వెంబడించింది. సుదర్శన చకము ముందు ఆ భూతశక్తి 
నిల్వీరము అయింది. వెంటనే ఆ భూతము, అభిచార హోమము చేసి 
తనను ఆవాహన చేసిన వారి వద్దకు వచ్చింది. ఆ యజ్ఞము చేసిన 
వారి నందరినీ, ఆ హోమము చేయమని చెప్పిన సుదక్షిణుని 
దహించివేసింది. ఆ భూతము వెంట వచ్చిన సుదర్శన చక్రము ఆ 
గూతమును, దాని వెంట వారణాసి పురమును దహించి వేసింది. 
తాను వచ్చిన పని అయిపోగానే సుదర్శన చక్రము తిరిగి శ్రీకృష్ణుని 
వద్దకు చేరింది.” అని శుకయో గీంద్రులు పరీక్షిత్‌ మహారాజుకు 
పౌండ్రకవాసుదేవుని వృత్తాంతము వినిపించాడు. 


దశమస్కంధము అరువది ఆరవ అధ్యాయము సంపూర్ణము 
ఓం తత్సత్‌ ఓం తత్సత్‌ ఓం తత్సత్‌ 


38 


దశమస్కంధము (మూడవ భాగము 


అరువది ఏడవ అధ్యాయము. 


“ఓ పరీక్షిత్‌ మహారాజా! శ్రీకృష్ణుడు నరకుడు అనే అసురుని 
చంపాడు అని చెప్పాను కదా. ఆ నరకుడికి ఒకమిత్రుడు ఉన్నాడు. వాడి 
పేరు మైందుడు. ఆ మైందుడి సోదరుడి పేరు ద్వివిదుడు. వళ్లు ఇద్దరూ 
వానరులు. రామాయణ కాలంలో వీరు ఇద్దరూ సుగ్రీవునికి ముఖ్య 
అనుచరులు, మంత్రులు. వీరు ఇద్దరూ వానరులు. | 


తమ మిత్రుడు నరకుడు కృష్ణుని చేతిలో మరణించాడు అన్న 
వార్త విన్న ఆ సోదరులు తమ మిత్రుని బుణము తీర్చుకోవాలని 
అనుకున్నారు. వెంటనే వారు ఇద్దరూ కృష్ణుని రాజ్యములొ 
పట్టణములను, గ్రామములను తగులబెట్టడం మొదలు పెట్టారు. దానితో 
ప్రజలలో అసహనం రేగింది. అది ప్రజలలో తిరుగుబాటుకు దారి 
తీసింది. ఆ ఇద్దరిలో ఒక వానరుడు పెద్ద పెద్ద వ్యక్షములను, 
బండరాళ్లను పెకలించి కృష్ణుడు పరిపాలించే దేశములో ఉన్న 
గ్రామముల మీద విసర సాగాడు. అంతే కాకుండా సముదములోకి దిగి 
సముద్రము నీటిని అడ్డగించి, తిర ప్రాంతములో ఉన్న గామములను 
మునిగిపోయేటట్టు చేయసాగాడు. అంతే కాదు యజ్ఞములు 
యాగములు చేసుకుంటున్న మునుల ఆశ్రమములను ధ్వంసం 
చేయడం వాటిని అపవిత్రం చేయసాగాడు. ఆడవాళ్లను, మగవాళ్లను 
బంధించి తెచ్చి పర్వత గుహలలో బంధించి, ఆ గుహలను రాళ్లతో 
మూసేవాడు. లోపల ఉన్న వాళ్లు ఊపిరి ఆడక, ఆహారము నీరు లేక 
చనిపోయేవారు. 


ఉన్న 


39 


శ్రీమద్భాగవతము 


ఆ సమయంలో 
ప్రాంతములలో మద్యము 
సంగతి తెలిసిన వానరుడు రైవతకము దగ్గరకు వెళ్లాడు. బలరాముని 
మూచాడు. ఆ వానరుడు చెట్ట మీద దుముకుతూ కిచకిచ నవ్వుతూ 
బలరాముని హేళన చేయసాగాడు. బలరాముని పక్కన ఉన్న స్త్రీలు 


బలరాముడు రైవతకము అనే పర్వత 


తాగి మత్తుతో, స్పీలతో విహరిస్తున్నాడు. 
-౨ AQ 


మద్యము పాత్రను ఎత్తుకొని పోయి చెట్టుముద కూర్చున్నాడు. పళ్లు 


ఇకిలించి నవ్వసాగాడు. హరీ 


బట్టలు లాగసాగాడు. 


వస్త్రములు లాగాడు. బలరాముడు కట్టుకున్న 
వడు సామాన్య వానరం కాదు అని అనుకున్నాడు 
బలరాముడు. వెంటనే తన హలాయుధమును, ముసలమును 
తీసుకున్నాడు. ఇది చూచిన ద్వివిదుడు అనే ఆ వానరము పక్కనే ఉన్న 
సాలవ్వక్రమును పెకలించి దానితో బలరాముని తల మీద మోదాడు. 
కాని బలరాముడు ఆ చెట్టును మధ్యలోనే పట్టుకొని విరిచాడు. 
ముసలంతో ఆ వానరుడిని కొట్టాడు. ఆ ముసలం దెబ్బకు ద్వివిదుడి 
తల పగిలింది. రక్తం కారసాగింది. కాని ఆ వానరుడు ఆ దెబ్బలు 
లక్ష్యపెట్టకుండా మరొక చెట్టును పీకి దానితో బలరాముని కొట్టాడు. 
తన హలముతో ఆ చెట్టును ముక్కలు చేసాడు. 


1 


40 


దశమస్కంధము (మూడవ భాగము 


ఈ ప్రకారంగా బలరాముడు ద్వివిదుడు చెట్లతో రాళ్లతో 
యుద్ధం చేసుకుంటున్నారు. ఆ వనములోని చెట్టు అన్నీ ముక్కలు 
ముక్కలు అయి కిందపడి ఉన్నాయి. ఆ వనములో పెరకడానికి ఏ ఒక్క 
చెట్టు లేకపోవడంతో రాళ్లు తీసుకొని బలరాముని మీదికి 
విసరసాగాడు ద్వివిదుడు. ఆ రాళ్ల దెబ్బలు తప్పించుకుంటున్న్లాడు 
బలరాముడు. 


ఇలా కాదని ఇద్దరూ ముష్టియుద్ధమునకు దిగారు. ద్వివిదుడు 
తన పిడికిలి బిగించి బలరాముని గుండెలమీద కొట్టాడు. బలరాముడు 
ద్వివిదుడు గొంతు పట్టుకున్నాడు. గట్టిగా నులిమాడు. ఊపిరి ఆడక ఆ 
వానరుడు చచ్చాడు. ఆ ప్రకారంగా ద్వివిదుడు బలరాముని చేతిలో 
మరణించాడు.” అని శుక మహర్షి పరీక్షిత్‌ మహారాజుకు ద్వివిదుని 
వృత్తాంతమును వివరించాడు. 


శ్రీమద్దాగవతము 


దశమస్కంధము అరువది ఏడవ అధ్యాయము సంపూర్ణము 
రుం తత్షత్‌ ఓం తత్భత్‌ ఓం తత్సత్‌ 


41 


శ్రీమద్భాగవతము 


తు 


కుదురుగా ఉండకుండా, శ్రీకృష్ణుడు రుక్మిణిని ఎత్తు8ళ్లినట్టు, సాంబుడు 
సుయోధనుని కుమార్తె లక్ష్యణను ఎత్తుకెళ్లాడు. 


చేసాడు. మన అమ్మాయికి ఇష్టమో 
బలవంతంగా తీసుకొని వెళ్లాడు. శ్రీకృష్ణ మారు 
చేయకుండా వీడిని వెంటనే బంధించండి.అయినా ఈ యాదకః 
ఇంత గర్వమా! మన చేతి కింద బతుకుతూ, మనం ఇచ్చిన 
రాజ్యమును ఏలుకుంటూ మనకే ద్రోహం తలపెడతారా! మన 
అమ్మాయినే అపహరిస్తారా! మ ందు వీడిని బంధిస్తే యాదవులు మన 


కాళ్ల దగ్గరకు వస్తారు.” అని అనుకున్నారు కౌరవులు. 


యం 


ఈ విషయా! 


న్ని భీష్ముని చెవిని వేసారు. చెప్పినా వినరు అని 
మీ ఇష్టం వచ్చినట్టుచెయ్యండి.” అని అన్నాడు. 


)యోధనుడు, కర్ణుడు, శల్యుడు, భూరిశవసుడు మొదల? 


42 


దశమస్కంధము (మూడవ భాగము 


మహావీరులు నాంబుని వెంబడించి అతనిని బంధించడానికి 
ప్రయత్నించారు. కాని సాంబుడు అంత పిరికి వాడు కాదు. ధనుస్సు 
తీసుకొని వారిని ఎదిరించాడు. ఒకరి మీద ఒకరు బాణవర్వ్నం 
కురిపించుకున్నారు. సాంబుడు ఆరు బాణములతో కర్టుడు, శల్యుడు 
మొదలగు వీరులను తుక్కు కింద కొట్టాడు. వాళ్ల రథాలను విరిచాడు. 
రథాలకు కట్టిన గుర్రములను చంపాడు. సారధిని గాయపరిచాడు. 


ఇలా కాదని కౌరవ వీరులు అందరూ ఒక్కసారిగా సాంబుని 
చుట్టుముట్టారు. ఒకడు రథాన్ని విరగ్గొట్టాడు, మరొకడు గుర్రాలను 
చంపాడు. మరొకడు సాంబుని విల్లు విరిచాడు. మరొకడు సారథిని 
చంపాడు. ఇలా అందరూ నాలుగు పక్కలా చుట్టుముట్టి సాంబుని 
బంధించారు. తమ కుమార్తె లక్ష్యణను అంత;పురానికి చేర్చారు. 


సాంబుడు హస్తినలో బందీగా ఉన్నాడు. 


ఈ విషయాన్ని నారదుడు కృష్ణుని చెవిని వేసాడు. ఈ 
వార్తను కృష్ణుడు రాజు ఉగ్రసేనుడికి చెప్పాడు. రాజు అనుమతితో 
యాదవులంతా కౌరవుల మ్‌దికి యుద్దానికి సన్నద్ధం అయ్యారు. కాని 
బలరాముడు వారిని వారించాడు. 


“కెంరవులు మనకు బంధువులు. వారితో యుద్ధం ఎందుకు. 
సుయోధనుడు నా శిష్కుడు. నేను చెప్పినమాట వింటాడు. నేను 
హస్తినకు పోయి మన సాంబుని తీసుకొని వస్తాను" అని పలికి 
హస్తినకు వెళ్లాడు బలరాముడు. హస్తినాపురము బయట ఉన్న ఒక 
ఉద్యాన వనములో విడిది చేసాడు బలరాముడు. తాను వచ్చినట్టు 


43 


శ్రీమద్భాగవతము 


సుయోధనునికి వర్తమానం పంపించాడు. 


కౌరవులు పూజాదవ్యములు తీసుకొని ఆయన వద్దకు వచ్చారు. 


ఆర 


ఉగసేనమహారాజు ఒక ఆదేశమును పంపించాడు. అదేమిటంటే... 


ల్‌ 


మీరు చేసిన అన్మాయమును, అధర్మమును మా ఉగసేన 
మహారాజుగారు సహించారు. మీరు వెంటనే మా సా 
అప్పగించండి. చేసిన తప్పుకు క్షమాపణ కోరండి. మా ఉగసేన 
మహారాజుల వారు మీ అందరినీ క్రమిస్తా 


రు.” అని గర్వంగా దర్భంగా 


వీ 


రాముని మాటలకు కౌరవులు నిశ్చేష్టులయ్యారు. అంతలోనే 
తేరుకున్నారు. పకపకా హేళనగా see సాగారు. “ఏమీ! ఏమేమీ! 
ర చుటయా! ఎంత ఆశ్చర్యము 0 


శ్చర్తము! కాలికి తొడుగుకొని చెప్పులు సింహాసనము 


! ఎంత 


44 


దశమస్కంధము (మూడవ భాగము 


అధిష్టించవలెనని చూస్తునట్టుంది! అసలు ఈ యా 

కుంతీదేవిని పాండురాజు వివాహం ఆడటం వలన వాళ్లకు మాకు 
బంధుత్వం ఏర్పడింది కానీ లేకపోతే యాదవులు మా పాదధూళికి 
సరిపోరు. ఆ స్వల్చ బంధుత్వం చేతనే మా మధ్య రాకపోకలు, వారితో 
కలిసి భోజనం చేయడం, విహరించడం జరుగుతున్నాయి. 


అటి కాకుండా మీ యాదవులు మా దయాధర్మభిక్షతోనే 
సింహాసనమును అధిష్టించగలిగారు లేకపోతే మీకు రాజ్యాధికారము 
ఎక్కడిది? మా వలన రాజులైన మీరు మాతో సమానులమని 
విరవీగుతారా! ఎంతటి దుస్థాహసము. మా దయవలన మా ఉపేక్ష 
వలన మీరు సింహాసనము మీద కూర్చున్నారు. కిరీటము ధరించారు. 
వింజామరలు వేయించుకుంటున్నారు. రాజభోగములు 
అనుభవిస్తున్నారు. అటువంటి వారు మాకు ఆదేశములు ఇస్తారా! 

పి పెంచితే పెంచిన వాడినే కాటు వేస్తుందట. 

అలాగే తు పాలు పోసి పెంచిన యాదవులు, సిగ్గు ఎగ్గు లేకుండా 


మాకే ఆజ్ఞలు ఇస్తున్నారు. ఇంక మీరు రాజులుగాఉండ తగరు. 


ఓ యాదవా! నీకు ఒక విషయం తెలుసో లేదో! మా భీష్ముడు, 
మూ Mit ట్‌ ఇంద్రుడు కూడా ఏ ఎ) వస్తువైనా వినయంగా 


చకవర్తులకు ఆదేశాలు ఇచ్చే స్తాయికి ఎదగకండి.” అని ఘాటు 
అన్నారు కౌరవులు. తరువాత వారు హస్తినాపురమునకు వెళ్లిపోయారు. 


బలరామునికి తల తీసినట్టయింది. కృష్ణుడు చతురంగ 
బలములను తిసుకొని యుద్ధమునకు వెళ్లమంటే కాదని, సంధికి 


45 


శ్రీమద్భాగవతము 


వచ్చినందుకు తగిన శాస్తి జరిగింది అనుకున్నాడు బలరాముడు. 
కౌరవుల దురహంకారము, వారు పలికిన పరుషవాక్కులు చూచి 
బలరామునికి కోపము 


ము. అయినా నాటే తప్పు. ఎప్పడైతే 
సాంబుడిని అక్రమంగా బంధించారు అన్న సమా oY 
వెంటనే కౌరవుల మీద డాడి చేసి సాంబుని పరపిరముకోన ౪ వద్దాము 
అని కృష్ణుడు, యాదవులు అన్నారు. కాని నేను అనవసరంగా కౌరవులు 
మంచి వాళ్లు, నా మాట వింటారు, సాంబుడిని సగౌరవంగా 
వదిలిపెడతారు అనే అపోహతో వస్తే కౌరవులు, తనను అవమానించి 
తగినవిధంగా బుద్ధిచెప్పారు. ఇంక 


ఉపేక్షించి లాభం లేదు. 


అసలు ఏ్‌ళ్లగురించి వీళ్లు ఏమను కుంటున్నారు? ఇంద్రుడు 

మొదలగు లోకపాలకులకు కూడా ఆదేశాలు ఇవ్వగల సమర్థత ఉన్న 
ఉగసేనమహారాజు వీరి దృష్టిలో రాజు కాడా! దేవ లోకము నుండి 
ను తెచ్చి న పెరటిలో నాటించి, సుధర్మ అనే 


క అనర్లుడా! పరయ మొదలగు లోక పాలకులు ఎవని 
యులను ఎల్లప్పుడూ శిరస్సున ధరిస్తారో, బ్రహ్మ, శివుడు, నేను, లక్ష్మీ 
ఎవని అంశలతో జన్మించామో, ఎవని పాదధూళి మా అందరికీ 


శిరోధార్యమో, అట్టి అవతార పురుషుడు శ్రీకృష్ణుడు ఏరి ద్యష్టిలో 


46 


దశమస్కంధము (మూడవ భాగము 


ఏమీ! మేము కౌరవుల దయాధర్మభిక్ష మీద బతుకుతున్నామా! 
వారు ఇచ్చిన రాజ్యమును అనుభవిస్తున్నామా! మేము వాళ్ల కాళ్ల కింద 
పాదుకలమా! ఈ కౌరవులు రాజ్యమదముతోనూ, ఐశ్వర్యమదము 
తోనూ కళ్లు మూసుకుపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. 
ద్వారకాథిశుడను అయిన నేను ఏరి అయోగ్యములు, అనందర్భములు 
అయిన ప్రేలాపనలు సహించాలా! కుదరదు. వీరికి తగిన శాస్తి 
చేస్తాను. ఈ భూమి మీద కౌరవులు అనే పదాన్ని వినపడకుండా 
చేస్తాను. ఈ కౌరవ వంశము నేటితో చరిత్రలో కలిసిపోతుంది.” అని 
నిశ్చయించుకొన్మాడు. 


బలరాముడు తన హలాయుధమును తీసుకొని హస్తినాపుర 
కోట దక్షిణ ద్వారము దగ్గరకు వెళ్లాడు. కోట దక్షిణ భాగము కిందికి 
తన హలమును జొప్పించాడు. బలంగా కోటను పైకి లేపాడు. అంత 
కంతకూ హస్తినాపురము కోట పైకి లేస్తూ ఉంది. కోటలో 
కౌరవులు భయభ్రాంతులయ్యారు. భూకంపం వచ్చినట్టు తల్లడిల్లి 
పోయారు. బలరాముడు హస్తినాపురము కోటను యమున వైపుకు 
లాగుతున్నాడు. బలరాముడు లాగుతుంటే హస్తినాపుర కోట అటు ఇటు 
ఊగుతూ ఉంది. 


ఉన్న 


కాసేపట్లో హస్తినాపుర కోట యమునలో మునుగుతుంది అని 
తెలుసుకున్న కౌరవులు భయంతో బలరాముని వద్దకు 
పరుగెత్తుకుంటూ వచ్చారు. ఆయన కాళ్ల మీద పడి శరణు వేడారు. 
సాంబుని సగౌరవంగా తెచ్చి బలరాముడికి అప్పగించారు. 
47 


శ్రీమద్భాగవతము 


ములను క్షమించు. నీ బలాన్ని తక్కువ 
అంచనా వేసాము. నీవు సాక్షాత్తు ఆదిశేషువు అని తెలియక నిన్ను 
అవమానించావు. ఫలితం అనుభవించాము. మా అపరాధములను 
క్షమించు. మమ్ములను కాపాడు. ఈ భూమిని నీ వేయిపడగల మీద 
ఆవగింజ మాదిరిగా ధరించిన నీకు ఈ హస్తినాపురము ఒక 
లెక్కలోనిది కాదు. నీవు శుద్ధసత్వ( ఏణ సంపన్నుడవు. నీకు ఆవేశము 
తగదు. శాంతించు. నీకు ఎవరి మీద కోపము కానీ ద్వేషము కానీ 
లేవు. నీవు అందరినీ సమంగా చూస్తావు. నీకు భక్తితో 
నమస్కరిస్తున్నాము. నీ శరణు వేడుతున్నాము. మా అందరినీ కాపాడు.” 
అని భక్తితో ప్రార్థించారు. 


టలకు శాంతించాడు బలరాముడు. హస్తినాపుర 
కోటను మరలా మామూలు స్థితిలో ఉంచాడు. అందరూ ఊపిరి 
పీల్చుకున్నారు. మీకేం భంపంలేను అని అభయం ఇచ్చాడు 
అహ సుయోధనుడు తన కుమారి సులక్షణను సాంబుడికి 
ఇచ్చి వైభవంగా వివాహం జరిపించాడు. వధూవరులకు 1200 
ఏనుగులు, 10000 గుర్రములు, 6000 రథములు, వేయి మంది 
దాసీలను కానుకగా ఇచ్చాడు. బలరాముడు నూతన వధూవరులతో 
హస్తిన నుండి బయలు దేరిద తారకు నె వెళ్లాడు. ద దాం చేరిన 


వారి మ 


హస్తినలో కా కశక వివరించాడు భా ఎడు. 


లె పరీక్షిత్‌ మహారాజా! ఆ రోజు బలరాముడు హస్తిన కోటను 
దక్షిణ దిక్కున పైకి లేపాడు కదా, దాని ఫలితంగానే ఇప్పుడు కూడా 


48 


దశమస్కంధము (మూడవ భాగము 
హస్తినాపుర నగరము దక్షిణ దిక్కున ఎత్తుగా కనిపిస్తుంది.” అని శుక 
మహర్షి పరీక్షిత్‌ మహారాజుకు సాంబుని వివాహము గురించి 
వివరించాడు. 


దశమస్కంధము అరవై ఎనిమిదవ అధ్యాయము సంపూర్ణము 
రుం తత్సత్‌ ఓం తత్షత్‌ ఓం తత్షత్‌ 


(ఈ సందర్భంలో మీకు ఒక సందేహము రావచ్చు. ఒక 
నాగలితో అంత పెద్ద కోటను ఎత్తడం సాధ్యమా అని. మనకు కావాల్సింది 
బలరాముడు కోటను ఎత్తాడా లేదా అని కాదు. దాని వెనుక దాగిన 
అంతరార్థము తెలుసుకోవాలి. అహంకారపూరితమైన, అనవసరమైన, 
ఆవేశపూరితమైన, అసందర్భమైన మాటలు, అన్ని వేళలా పనికి రావు 
అని వ్యాసుడు చెప్పదలచుకున్లాడు అని గ్రహించాలి. 


బలరాముడు తమ వద్దకు వచ్చినపుడు, మ్‌ వాడు తప్పు 
చేసాడు, మా కన్యను అపహరించడానికి ప్రయత్నించాడు, మీ వాడిని 
మందలించండి అని కౌరవులు సాంబుని బలరామునికి అప్పగిస్తే 
సరిపోయేది. వల్లమాలిన అభిమానంతో అహంకారంతో “మీరు మా 
కాళ్ల కింద చెప్పులు లాంటి వాళ్లు, మా దయా 
బతుకుతున్నారు” అని హేళన చేస్తే ఎవరికైనా కోపం వస్తుంది. 
బలరాముడు తనకు తోచింది చేసాడు. పైగా బలరాముడు 
భాగవతంలో ఆదిశేషువు అవతారము అని నమ్ముతున్నాము. కాబట్టి 
ఇందులో జౌచిత్యము లేదు అని భావించనవసనరం లేదు. 


49 


శ్రీమద్భాగవతము 


ఎందు అహంకరించరాదు. వినయంగా ఉండాలి. 


పెద్దల మ 
సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి అనే సత్యాన్ని ఈ 
వృత్తాంతము నుండి గహించాలి అని మనవి. అంతేకాదు. దీనిని ఈ 


నాటికి కూడా అన్వయించుకోవచ్చు. 


కాంగెసువారు తెలంగాణా రాష్ట్రం ఇచ్చారు. అంతవరకు 


బాగానే ఉంది. వెంటనే ఒక నాయకుడు “ఆంధ్రా వాళ్లంతా 
క ఆవేశంతో సెలవిచ్చారు. 
అంతే ఆంధ్ర యన్‌జీవోలు అనే ఆదిశేషువు తన వేయిపడగలు విప్పింది. 
మరొక భీష్ముడు తిరుమలకు దైవదర్శనానికి వెళ్లి, మీడియా వారి 
మైకు చూడగానే రెచ్చిపోయి “ఆంధ్రా యన్‌జీవోలు ఆంధ్రా వెళ్లిపోవాలి, 


వేసి ఇక్కడే ఉండాలి.” అని ఒక ఉచిత సలహా 


పారేశారు. దాంతో బలరాముడు నిరధిక సమ్మె అనే హలాన్ని 


ధరించాడు. 


ఇదంతా కేవలం అహంకార పూరితమైన మా! 
అనర్థమే కదా! ఇచ్చిన తెలంగాణా వచ్చితీరుతుంది. అందులో సందేహం 
లేదు. కాని ! ఏ అధికారమూ లేని వాళ్ల మాటల వలన నాడు 
హస్తినాపురానికి కలిగిన నష్టం ఈ నాడు ఆంధ్రదేశంలో కలుగుతూ 


పరిష్కరించుకోవాలే గానీ ఆవేశపూరితమైన మాటలు మంచివి కావు 


అనే సత్యాన్ని మనం అందరం గహించాలి అని ఈ కథ సారాంశము.) 


50 


దశమస్మ్కంధము (మూడవ భాగము 
అరవై తొమ్మిదవ అధ్యాయము. 


“కు పరీక్షిత్‌ మహారాజా! శ్రీకృష్ణుడు నరకుడిని చంపి ఆయన 
చెరలో ఉన్న 16,000 మంది రాచ కన్యలను విడిపించాడనీ, ఆ 
రాజకన్యలను తమ తమ ఇళ్లకు వెళ్లమని సూచించాడనీ, ఇప్పుడు 
తాము ఎక్కడికీ వెళ్లలేమనీ, ఒక వేళ వెళ్లినా తమను తమ 
తల్లితండులు రానివ్వరనీ, అందుకనీ, అందరూ శ్రీకృష్ణునితోనే చ 
ంటామని ముక్తకంఠంతో పలికారనీ, విధిలేని పరిస్థితుల్లో శ్రీకృష్ణుడు ఆ 
16,000 మందిని వివాహం చేసుకోవలసి వచ్చిందనీ నీకు చెప్పాను 


కదా! 


శ్రీకృష్ణుడు 16,000 మంది రాచకన్యలను వివాహం 
చేసుకున్న తరువాత వారికి అందరికీ వేర్వేరు భవనములను నిర్మించి 
ఇచ్చాడు. వారందరితో కాపురం చేస్తున్నాడు. 16,000 మందిని పెళ్లి 
చేసుకున్న శ్రీకృష్ణుడు, శ్రీకృష్ణుని కోరి చేసుకున్న 16,000 రాచ కన్యలు 
బాగానే ఉన్నారు. మధ్యలో నారదుడికి ఒక పేద్ద సందేహం వచ్చింది. 
కృష్ణుడు ఒకడు, భార్యలు 16,008. ఒక్కొక్క భార్య ఇంట్లో ఒక్కొక్కరోజు 
ఉన్నా 45 సంవత్సరాలకు కానీ ఒక్కొక్కరి వంతు రాదు. అటువంటిది 
కృష్ణుడు ఇంతమందితో ఎలా కాపురం చేస్తున్నాడో చూద్దామని 
నారదుడికి కుతూహలం ఎక్కువయింది. 


వెంటనే నారదుడు ద్వారకలో వాలి పోయాడు. శ్రీకృష్ణుని 
అంత:పురములోనికి పవేశించాడు. 16,008 మంది భార్యలకు వేర్వేరు 


51 


శ్రీమద్భాగవతము 


గృహములు ఉండటం చూచాడు. ముందు రుక్మిణీ దేవి గృహమును 


ఎంచుకున్నాడు. ఆ గ్యహములోకి వెళ్లాడు. 


ఆ గృహము చక్కగా అలంకరింపబడి ఉంది. ఆ గహములో 
శ్రీకృష్ణుడు శయ్యమీద కూర్చుని ఉన్నాడు. ఆయన భార్య రుక్మిణి తన 
్గునికి సేవచేస్తూ ఉంది. తానే స్వయంగా 


పరిచారికలతో సహా క్య 


వింజామర తీసుకొని వస్తూ ఉంది. నారదుడు రావడం చు 
కృష్ణుడు తాను కూర్చున్న ఆసనం మీదినుండి లేచాడు. నారదుడికి 
నమస్కరించాడు. నారదుని ఉచితాసనము మీద కూర్చుండబెట్టాడు. 
నారదుడి కాళ్లు కడిగి ఆ నీరు తలమ్‌ద చల్లుకున్నాడు. 


“నారద మునీందా! తమరి రాకకు కారణమేమి? నేను 
చేయవలసిన పని ఏదైనా ఉంటే చెప్పండి. తక్షణమే చేస్తాన 
ఆ మాటలకు నారదుడు ఇలా అన్నాడు. 


ఎ.” అని 


వినయంగా అడిగాడు. 


“దేవా! తమరు సత్తురుషులను నిరంతరము రక్షిస్తూ 
ఉంటారు. వారికి అపకారం చేసేవారిని శిక్షిస్తూ ఉంటారు. 
జగత్తులో ఉన్న జీవుల యోగక్షేమములను నిరంతరము పరిరక్షిస్తూ 
ఉంటారు. ఆ కారణం చేతనే కృష్ణరూపం ధరించావు. నీ అవతార 

మును నేను చక్కగా తెలుసుకున్నాను. యోగులు అందరూ నీ 
పాదపద్మములను తమ హృదయములలో నిలుపుకొని థ్యానిస్తుంటారు. 

క్తులకు మోక్షమును ఇచ్చేవి, సంసారములో పడి కొట్టుకుంటున్ష 
వారికి ఆ సంసార కూపము నుండి విముక్తి కలిగించేవి నీ 
పద్మములే కదా! అటువంటి నీ పాదములను ఈనాడు నేను 


52 


దశమస్కంధము (మూడవ భాగము 
దర్శించగలిగాను. నా జీవితము ధన్యమయింది. నీ నామస్మరణ చేస్తూ 
నేను నిరంతరము లోక సంచారం చేస్తున్నాను. కేవలము తమరిని 
చూచి పోదామని వచ్చాను అని అన్నాడు. 


తరువాత నారదుడు అక్కడి నుండి వెళ్లిపోయాడు. మరొక 
మందిరములోనికి ప్రవేశించాడు. అక్కడ కూడా కృష్ణుడు ఉన్నాడు. ఆ 
మందిరములో ఉన్న భార్యతోనూ, తన స్నేహితుడు ఉద్ధవునితోనూ 
పాచికలు ఆడుతున్నాడు. నారదుని చూడగానే కృష్ణుడు లేచి 
నారదునికి నమస్కరించి ఆయనకు ఆసనం ఇచ్చి కూర్చోబెట్టి, అర్హ్యము 
పాద్యము ఇచ్చి సత్కరించాడు. 


“నారద మునీందా! తమరు ఎప్పుడు ద్వారకకు వచ్చారు? 
తమరి రాకకు కారణమేమి?” అని ఏమీ తెలియనట్టు అడిగాడు. 
నారదునికి అంతా అయోమయంగా ఉంది. 


నారదుడు మరొక మందిరములోనికి వెళ్లాడు.ఆ మందిరంలో 
తన కుమారులను ఒడిలో కూర్చోబెట్టుకొని ముద్దులాడుతున్న కృష్ణుని 
దూరంనుండి చూచాడు. లోపలకు పోవడం ఎందుకని, మరొక 
మందిరమునకు వెళ్లాడు. ఆ గృహంలో కృష్ణుడు శుచిగా హోమం 
చేస్తున్నాడు. మరొక మందిరములో కృష్ణుడు శ్రద్ధగా యజ్ఞం 
చేస్తున్నాడు. మరొక మందిరములో కృష్ణుడు బ్రాహ్మణులకు భో 
పెడుతున్నాడు. మరొక మందిరములో కృష్ణుడు భోజనం చేస్తున్నాడు. 


జగం 


మరొక మందిరములో కృష్ణుడు సంధ్యవార్షుకొని గాయతి 
మంతమును జపిస్తున్నాడు. మరొక మందిరములో కత్తియుద్ధమును 


53 


శ్రీమద్భాగవతము 


నన ' కలిసి న ఆడుతు కున్నా కు. మరొక మందిరములో 


కృష్ణుడు బ్రాహ్మణులకు గోవులను దానం చేస్తున్నాడు. మరొక 


తీరికలేకుండా Mies కసం ఇంట్లో కృష్ణుడు దేవతారాధన 
చేస్తున్నాడు. మరొక ₹ వ్రంగ్రీ క యాగ 


నిర్వర్తిస్తున్నాడు. 


54 


దశమస్కంధము (మూడవ భాగము 


ఇదంతా చూస్తున్న నారదుడికి తల తిరిగి పోయింది. 
అడవిలోకి పారిపోయాడు. అక్కడ కూడా కృష్ణుడు వేటాడుతూ 
కనిపించాడు. ఇదేంటి ఎక్కడకు పోయినా కృష్ణుడు కనిపిస్తున్నాడు 
అని మరలా ద్వారకకు వచ్చాడు. నగరంలో జరిగే కార్యకలాపాలను 
డు మారు వేషంలో 


స్వయంగా తెలుసుకోడానికి క్యష్ణు 


ఇంక తట్టుకోలేక పోయాడు నారదుడు. రెండు చేతులు ఎత్తి 
శ్రీకృష్ణుడికి నమస్కరించాడు. “ఓ దేవా! నీవు మానవ రూపంలో ఉండి 
కూడా నీ యోగమాయను ప్రదర్శిస్తున్హావా! అందరినీ, నన్ను నీ 
మాయలో ముంచెత్తుతున్నావా! నేను కాబట్టి నీ మాయను 
తెలుసుకోగలిగాను. కాని సామాన్య ప్రజలు నీ మాయను తెలుసుకోలేక 
అంతా నిజమని నమ్ముతున్నారు. నేను నీ లీలలను ముల్లోకములలోని 
వారికి పెద్దగా అరిచి, పాడి చెప్పాలని అనుకకుంటున్నాను. నాకు 
అనుమతి ప్రసాదించు” అని ప్రార్ధించాడు నారదుడు. 


మాటలకు కృష్ణుడు నారదునితో ఇలా అన్నాడు. “మహాత్మా! 
ధర్మమును ముందు నేను ఆచరించి, తరువాత అందరినీ 
ఆచరించమని చెబుతాను. ధర్మమును చక్కగా ఆచరించిన వారి 
చర్యలను నేను సమర్ధిస్తాను. ధర్మము నేను ఆచరించి చూపించి, 
అందరి చేతా ఆచరింపచేసి, తద్వారా ధర్మమును మరలా పతిష్టింప 
చేయడానికి నేను భూలోకములో అవతరించాను. కాబట్టి నా 
చర్యలను చూచి నీవు మోహంలో పడవద్దు. నేను అంతటా ఉంటాను 
కానీ ఎక్కడా ఉండను. నేను అందరి ముందు ఉన్నట్టు వారికి భ్రమ 
కలిగిస్తాను. అంతే” అని కృష్ణతత్వమును బోధించాడు కృష్ణుడు. 

55 


శ్రీమద్భాగవతము 


ఓ పరీక్షిత్‌ మహారాజా! ఆ ప్రకారంగా నారదుడు శ్రీకృష్ణుడు 
ప్రతి ఇంట్లో ప్రతిచోటా ఉండటం చూచి ఆశ్చర్యపోయాడు. తరువాత 
కృష్ణుని ద్వారా ఆయన తత్వమును తెలుసుకున్న తరువాత, 
క్యష్ణలీలలను లోకంలో ప్రచారం చేయడానికి వెళ్లిపోయాడు. 


ఆ పకారంగా శ్రీకృష్ణుడు తన 16,008 మంది భార్యలతో 
అందరికీ సంతోషం కలిగిస్తూ విహరిస్తున్నాడు.” అని శుకయోగీందుడు 
పరీక్షిత్‌ మహారాజుకు శ్రీకృష్ణుని సర్వవ్యాపకత్వము గురించి చెప్పాడు. 


దశమస్కంధము అరువది తొమ్మిదవ అధ్యాయము సంపూర్ణము 
రుం తత్సత్‌ ఓం తత్షత్‌ ఓం తత్సత్‌ 


దశమస్కంధము 


“పరీక్షిత్‌ మహారాజా! ఇప్పటి దాకా నీకు శ్రీకృష్ణుడు తన 
భార్యల అందరి ఇళ్లయందు ఏక కాలంలో ఉండటం, వారితో సరస 
సల్లాపాలు సాగించడం, అందరి ఇళ్లతో తానుఉన్నట్టు భ్రమ 
కలిగించడం, ఆ విషయాన్ని నారదుడు గ్రహించడం గురించి చెప్పాను. 
ఇప్పుడు శ్రీకృష్ణుని రోజువారీ దినచర్య గురించి చెబుతాను విను. 


56 


ధశమస్కంధము (మూడవ భాగము 
శ్రీకృష్ణుడు ప్రతిరోజూ తెల్లవారుజామున నిద్రలేస్తాడు. 
కాలకృత్యములు తీర్చుకుంటాడు. ఆచమనం చేస్తాడు. పరమాత్మను 
ధ్యానం చేస్తాడు. (టీని గురించి వివరణ తరువాత వస్తుంది) ధ్యానము 
పూర్తి అయిన తరువాత శుభ్రంగా స్మానం చేస్తాడు. అంటే ముందు 
ధ్యానంతో మనసును పరిశుద్ధం చేసుకొని, తరువాత స్నానంతో దేహాన్ని 
శుభపరచుకుంటాడు. శుభ్రమైన దుస్తులు ధరిస్తాడు. 


(మనం ఈ నాడు మార్కెట్‌ తో దొరికే అన్ని రకాల సబ్బులతో 
శరీరాన్ని రుద్ది రుద్ది స్నానం చేస్తాము. అత్యంత ఖరీదైన బ్రాండెడ్‌ 
దుస్తులు ధరిస్తాము. కాని మనసును మాత్రం ఏ మాత్రం శు 
భ్రపరచుకోము. అందరి మనసులు కల్మషములతో నిండి ఉంటాయి. 
దానికి విరుగుడు ధ్యానం. అది మాత్రం ఎవరూ చేయరు. కృష్ణుడు 
తాను ధ్యానం చేసి తన చర్యల ద్వారా మనలను కూడా ధ్యానం 
చేయమని సూచిస్తున్నాడు 


తరువాత శ్రీకృష్ణుడు సంధ్యావందనము మొదలగు 
కార్యములను చేసి తరువాత హోమం చేస్తాడు. జెపోసనా 
కార్యక్రమమును నిర్వర్తిస్తాడు. హోమం చేసిన తరువాత గాయత్రి 
మంత్రమును ఏకాగ్రమైన మనసుతో జపిస్తాడు. అప్పటికి సూర్యుడు 
ఉదయిస్తూ ఉంటాడు. సూర్యోదయం కాగానే శ్రీకృష్ణుడు సూర్యుడిని 
ఉపాసిస్తాడు. తరువాత దేవతలకు, పితరులకు, గురువులకు, 
బుషులకు, చనిపోయిన వృద్ధులకు తర్హణములు వదులుతాడు. 
తరువాత బయటకు వచ్చి తన దర్శనం కోసరం వేచి ఉన్న 
బ్రాహ్మణులకు, ఇతరులకు నమస్కరిస్తాడు. వారి ఆశీర్వాదములు 
తీసుకుంటాడు. వారికి వస్త్రములను, ధనమును, జింక చర్మములను, 


57 


శ్రీమద్భాగవతము 


పాలు ఇచ్చే ఆవులను, ఎవరికి ఏది అవసరమో దానిని దానంగా 
ఇస్తాడు. తరువాత గోవులను, బాహ్మణు లగు, దేవతలను, పెద్దవారిని 
గురువులను పూజిస్తాడు. 


లతో అలంకరించు 


తరువాత తను కూడా ఆభరణము 
కుంటాడు. తరువాత పజలను కలుసుకుంటాడు. వారి వారి 


సా రథి రథమును తెచ్చి అపు ge ముందు నిలబెడతా 

డు సాత్యకి తోనూ, ఉద్ధవునితోనూ ఆ రథమును ఎక్కుతాడు. తన 
బ్రతి లు, అంత: తతర స్త్రీలు తనకు వీడ్కోలు చెబుతూ ఉంటే రథం 
బయలు దేరుతుంది. యాదవులందరూ కొలువుదీరి ఉన్న సుధర్మ అనే 
రాజ సభలోకి ప్రవేశిస్తాడు. 


అదొక విచిత్రమైన సభ. ఆ సభలో — ఉంటే ఆకలి, 


ము ఏవీ ఉండవు. ఈ 
వివిధ విషయముల గురించి ని చర్చిస్తారు. ఆ wa ప్రవేశించిన 
కృష్ణుడు తన సింహాసన 


నర్తకులు, గాయకులు, తమ తమ విద్యలను పదర్శిస్తారు. నూతులు, 
వంగిమాగధులు, మ్యదంగము, వీణ, వేణువు, శంఖములు, చప్పట్లు 


తరువాత వేద పండితులు వేదము ంతముల మీద తమతమ 


వ్యాఖ్యానములను వినిపిస్తారు. మరి కొందరు 'వేదములలో ో చెప్పబడిన 


58 


దశమస్కంధము (మూడవ భాగము 
రాజుల చరిత్రలను వినిపిస్తారు. ఆ ప్రకారంగా సభ జరుగుతూ ఉండగా, 
ప్రతీహారి వచ్చి ఒక నూతన పురుషుడు సభలోకి రావడానికి అనుమతి 
కోరుతున్నాడు అని తెలిసాడు. శ్రీకృష్ణుని అనుమతి తీసుకొని, ప్రతీహారి 
ఆ నూతన పురుషుని సభలోకి ప్రవేశపెట్టాడు. 


ఆ పురుషుడు శ్రీకృష్ణునికి నమస్కరించి ఇలా అన్నాడు. 
“దేవా! నేను జరాసంధుని చెరలో ఉన్న రాజుల ప్రతినిధిగా వచ్చాను. 
జరాసంధుడు మా రాజ్యములను జయించి, ఆ దేశము రాజులను 
బంటిలుగా పట్టుకున్నాడు. వారందరినీ గిరివజము అనే దుర్గములో 
బంధించి ఉంచాడు. వారి సంఖ్య ఇప్పటికి 20,000. జరాసంధుని 
ఎదిరించలేక వారంతా జరాసంధుని కారాగారములో మగ్గుతున్నారు. 
అందుకని వారందరూ మ్‌ శరణు కోరుతున్నారు. జరాసంధుని లాంటి 
వారు, వారి వారి కోరికలు తీర్చుకోడానికి చేయకూడని పనులు చేస్తూ, 
శాస్త్రములో చెప్పబడిన ధర్మములను మరిచిపోతున్నారు. అట్టి వారిని 
శిక్షించడానికే నీవు అవతరించావు. కాలస్వరూపుడవైన నీకు 
నమస్కారము. 


ఓ దేవా! నీవు మూడు లోకములకు అధిపతికి. దుష్ట శిక్షణ, 
శిష్ట రక్షణ కొరకు ఈ లోకములో మానవ రూపంలో అవతరించిన 
పరమాత్మవు. మాకష్టములు నీకు చెప్పుకున్నాము. రాజులందరూ 
బందీలు కావడం వారు చేసుకున్న పూర్వజన్మకర్మఫలితమా లేక 
జరాసంధుని దురాగతమా అనే విషయాన్ని అర్ధం చేసుకోలేక 
పోతున్నాము. రాజభోగములు అనుభవిస్తూ ప్రత్తి ప్రజలను పాలించ 
వలసిన రాజులు జరాసంధుని చెరసాలలో బందీలుగా ఉన్నారు. ఇది 
వాస్తవము. జరాసంధుడు తమను ఎప్పుడు చంపుతాడో అన్న 


59 


శ్రీమద్భాగవతము 


భయంతో, తమ భార్య బిడ్డలను విడిచి ఉన్నామన్న దిగులుతో, 
జీవఛ్చవాలుగా బతుకుతున్నారు. ఇదంతా నీ మాయ అనుకోవాలా! నీ 
మాయచేత మోహితులమై మేము సుఖములకు దూరమై కష్టములను 
అనుభవిస్తున్నామా! ఏమీ తెలియడం లేదు. 


ఓ దేవా! నిన్ను నమ్ముకున్న వాళ్లకు నీ పాద సేవ సుఖ 
సంతోషాలను కలుగచేస్తుంది. మేమంతా నీ పాదములను 
నమ్ముకున్నాము. మాకు ఈ జరాసంధుని చెరనుండి విముక్తి 
కలిగించు. జరాసంధుని చెరలో ఉన్న 20,000 మందిని 
బంధఏముక్తులను చెయ్యి. 


ఓ దేవా! ఆ జరాసంధుని బలపరాక్రమములు నీకు తెలియనివి 
కావు. నీవు జరాసంధునితో పదునెనిమిది సార్లు యుద్ధం చేసావు. 
అందులో పదిహేడు సార్లు జరాసంధుడు నీ చేతిలో ఓడి పోయి 
పారిపోయాడు. ఆఖరు సారిగా నిన్ను జయించి, గర్వంతో అహంతో 


విరవ్‌గుతున్లాడు. మా అందరినీ బాధిస్తున్నాడు. 


ఓ దేవా! జరాసంధునిచేత బంధింపబడిన రాజులు 20,000 
మంది నీ దర్శనం కోరుతున్నారు. నిన్ను శరణు వేడుతున్నారు. వారిని 
కాపాడి, వారి జీవితాలలో 


మరలా సుఖసంతోషాలు కలుగజెయ్యి. 
ఓ దేవా! నీకు అన్ని విషయములను వివరించాను. నీకు ఏది 


60 


దశమస్కంధము (మూడవ భాగము 


ఆగంతకుడు ఈ ప్రకారంగా జరాసంధునిచేత బంధింపబడిన 
రాజుల యొక్క కష్టములు వివరిస్తూ ఉండగా, నారదుడు ఆ సభకు 
వచ్చాడు. నారదుని చూచి కృష్ణుడు తన ఆసనము నుండి లేచాడు. 
సభలోని వారందరూ లేచి నిలబడ్డారు. శ్రీకృష్ణుడు తన ఆసనము 
నుండి దిగి వచ్చి నారదునికి నమస్కరించాడు. ఆయనకు 
ఆసనమును చూపించాడు. 


నారదుడు ఆసనము మీద కూర్చున్న తరువాత కృష్ణుడు 
ఆయనకు అర్హ్యము పాద్యము ఇచ్చి పూజించాడు. నారదునితో కృష్ణుడు 
ఇలా అన్నాడు. “నారద మునీంద్రా! తమరు మూడులోకములు 
తిరుగుతూ ఉంటారు. మీవలన మాకు మూడులోకములలో ఉన్న 
విషయములు అన్నీ ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉంటాయి. తమరు 
త్రికాలజ్ఞులు. తమరికి తెలియని విషయం అంటూ ఏమ్‌ లేదు. 
నారదా! అన్ని లోకములు క్షేమముగా ఉన్నాయా! మా పాండవులు 
క్షేమంగా ఉన్నారా! వారు ఇప్పుడు ఏమి చేస్తున్నారు? వారి గురించి 
వివరాలు తెలియజేయండి.” అని అడిగాడు. 


ఆమాటలు విన్న నారదుడు కృష్ణునితో ఇలా అన్నాడు. “ఓ దేవా! 
నీవు సర్వవ్యాపకుడవు. ఈ విశ్వమును స్యష్టించిన వాడవు నీవు. నీ 
మాయాశక్తి ద్వారా సకల భూతములలో ఆత్మస్వరూపుడుగా 
వెలుగుతున్నావు. నీ మాయా శక్తిని నేను చాలా సార్లు స్వయంగా 
అనుభవించాను. ఓ దేవా! ఈ జగత్తు ను అంతా నీవు సృష్టించి 
పాలిస్తున్నావు. నీ స్యష్టిరహస్యమును తెలుసుకోవడం ఎవరికీ సాధ్యం 
కాదు. నీకు భక్తి నమస్కరించడం తప్ప ఏమీ చేయలేను. 


61 


శ్రీమద్భాగవతము 


ఓ దేవా! ఈ అనంత విశ్వంలో జీవులు అన్నీ పుడుతూ, చస్తూ 
ఒక దేహము నుండి మరొక దేహమునకు సంచరిస్తున్నాయి. కాని 
ఎవరు కూడా ఈ చావు పుట్టుకల నుండి విముక్తి పొందడం ఎలా అనే 
విషయాన్ని తెలుసుకోలేక పోతున్నారు. అటువంటి వారికి సులభంగా 
ముక్తిని ప్రసాదించడం కోసమే నీవు మానవ రూపంలో అవతరించావు. 
నీకు నమస్కరిస్తున్నాను. 


ఓ దేవా! నీవు పాండవుల గురించి అడిగావు. అయినా నీకు 
తెలియకనా నన్ను అడుగుతున్నావు. నీవు అడిగావు కాబట్టి నాకు 
తెలిసిన విషయాలు చెబుతున్నాను. యుథిష్టిరుడు నీ మేనత్త 


—o 


శు. ఆయన తన రాజ్యమును విస్తరింప 

చేసుకోడానికి రాజసూయ యాగము అనే యాగమును 

చేయవలెనని సంకల్పించాడు. దానికి నీ అనుమతి కోరుతున్నాడు. 

తమరు వచ్చి యాగమునకు అనుమతి ప్రసాదిస్తే, యుధిష్టిరుడు 
సూయ యాగము నిర్విఘ్నంగా నెరవేరుస్తాడు. 


ఆ యాగమునకు నీవు వస్తావు కాబట్టి, నిన్ను చూడటానికి 
దేశదేశాల రాజులు ఆ యాగమునకు వస్తారు. ఇప్పటి దాకా 
వారందరూ నీ కథలను విని, నిన్ను కీర్తించి, నిన్ను ధ్యానించి, 
పవిత్రులవుతున్నారు. ఇప్పుడు నిన్ను స్వయంగా చూచి, నిన్ను తాకి, నీ 
పాదములను స్పృశించి ధన్యులవుతారు. 


ఓ దేవా! నీకీర్తి మూడులోకములలో వ్యాప్తి చెందింది. నీ 
యుల నుండి ఉధ్సవించిన జలము దేవలోకంలో మందాకిని 


62 


దశమస్కంధము (మూడవ భాగము 


పేరుతోనూ, భూలోకములో గంగ పేరుతోనూ, పాతాళములో భోగవతి 
పేరుతోనూ ప్రవహిస్తూ, మూడులోకముల వారిని పవిత్రం చేస్తూ 
ఉంది. ” అని అన్నాడు నారదుడు. నారదుని మాటలు విన్న తరువాత, 
ఇప్పుడు కర్తవ్యం ఏమిటి అని సభాసదులను అడిగాడు. యాదవ 
ప్రముఖులు అందరూ జరాసంధుని మీదికి యుద్దానికి పోవటానికి 
త్భాహపడ్డారు కానీ, పాండవుల వద్ద కు పోవడానికి ఉత్సాహము 
చూపించలేదు. వారి మాటలకు కృష్ణుడు నవ్వ ఊరుకున్నాడు. 


కృష్ణుడు తన స్నేహితుడు ఉద్దవుని పిలిచాడు. “ఉద్దవా! నీకు 

ప థ్‌ థ్‌ 
మంతాంగము బాలా తెలుసు. నీవు నాకు బంధువు కూడాను. నాకు 
నేతముల వంటి వాడవు. ఇప్పుడు మన ముందు రెండు విషయములు 
ఉన్నాయి. ఒకటి జరాసంధునితో యుద్ధము చేసి అతనిని ఓడించి 


అతని వద్ద బందీలుగా ఉన్న రాజులను విడిపించడం. రెండవది 
పాండవులతో రాజసూయయాగము చేయించడం. యాదవు లందరూ 


జరాసంధుని మీద యుద్దానికే ఉత్సాహంగా ఉన్నారు. నీ ఉద్దేశం 


ఏమిటో చెప్పు. నీవు ఆలోచించి ఏది చెబితే దానిని ఆచరిస్తాము” అని 
అన్నాడు కృష్ణుడు. అన్నీ తెలిసిన కృష్ణుడు తనను ఆలోచించి 
చెప్టమనడం ఆశ్చర్యం కలిగించింది ఉద్ధవునికి. కృష్ణుడు అంతటి వాడు 
అడిగాడు కాబట్టి, క్షణకాలము ఆలోచించి, ఈ విధంగా బదులు 
చెప్పాడు ఉద్ధవుడు.” అని శుక మహర్షి పరీక్షిత్‌ మహారాజుకు కృష్ణుని 
దినచర్యను కృష్ణుని ముందున్న సమస్యల గురించి వివరించాడు. 


దశమస్కంధము డెబ్బ్దదియవ అధ్యాయము సంపూర్ణము 
రుం తత్సత్‌ ఓం తత్షత్‌ ఓం తత్షత్‌ 


63 


శ్రీమద్భాగవతము 


దశమస్కంధము 


“కు పరీక్షిత్‌ మహారాజా! ఉద్ధవుడు నారదుని మాటలను, 
ముందు వచ్చిన ఆగంతకుని మాటలను శద్ధగా విన్నాడు. 


“దేవా! తమరి ముందు ఉన్న రెండు సమస్యలు తక్షణము 
పరిష్కరింప తగ్గవే! జరాసంధుని చెరలో మగ్గుతున్న రాజులను 

విడిపించడం ఎంత ముఖ్యమో, తమరి మేనత్త కుమ 
యుధిష్టిరునికి సాయము చేయడం కూ 


జసూయ యాగం చెయా ాలంటే, నాలుగు దిక్కులలో ఉన్న 


డా అంతే ముఖ్యం. ధర్మరాజు 


రాజులను జయించాలి. అప్పుడు కానీ రాజసూయ యాగము 
చేయలేడు. కాబట్టి ఈ దిగ్విజయమును కారణం న 
పాండవులను జరాసంధుని మదికి యుద్దానికి పంపి అతనిని 
సులభంగా గెలువ వచ్చును. అతని చెరలో బందీలుగా ఉన్న రాజులను 
విడిపించవచ్లును. ఒకే కార్యము వలన రెండు ప్రయోజనములు 
నెరవేరుతాయి. తమరి సాయంతో రాజసూయయాగము, తమరి 
పమేయం లేకుండా జరాసంధ వధ రెండు జరగుతాయి. ఇటీ నా 
అభిపాయము. జరాసంధుని జఓడిస్తే యాదవులకు ప్రబల శత్రువైన 
జరాసంధునికి పరాజయం కలుగుతుంది. అది మనకు అంటే 
యాదవులకు లాభము. జరాసంధుని చెరలో ఉన్న రాజులను 
విడిపించిన కీర్తి నీకు దక్కుతుంది. 


దశమస్కంధము (మూడవ భాగము 


ఇందులొ 
మరణము భీముని చేతిలో ఉంది. భీముని చేతిలో తప్ప జరాసంధుడు 
మరొకరి చేతిలో చావడు. కాబట్టి జరాసంధుని భీముడు ద్వంద్వ 
యుద్ధములో ఓడించగలడు. అంతే కాని నూరు అక్షౌహిణీల సైన్యము 
ఉన్న జరాసంధునితో యుద్ధము చేసి గెలవడం ఎవరికి కూడా సాధ్యం 
కాదు. కాబట్టి భీమ జరాసంధుల ద్వంద్వయుద్ధమే దీనికి సులువైన 


ఇంకొక రహస్యంకూడా ఉంది. జరాసంధుని 


ఇంక వీరి ద్వంద్వ యుద్ధము జరగడానికి మార్గము ఒకటి 
ఉంది. జరాసంధునకు బ్రాహ్మణులు అంటే అమితమైన భక్తి. బ్రాహ్మణులు 
మాత్రము జరాసంధుని వద్దకు ఎటువంటి అనుమతి లేకుండా 
వెళ్లవచ్చును. పైగా జరాసంధుడు తన వద్దకు వచ్చిన బ్రాహ్మణులు ఏది 
కోరితే అది ఇస్తాడు. అది ఆయన వతము. భీమసేనుడు బ్రాహ్మణుడి 
వేషంలో జరాసంధుని వద్దకు పోయి తనకు జరాసంధునితో ద్వంద్వ 
యుద్ధము కావాలి అని అడిగితే జరాసంధుడు కాదనడు. భీమ 
జరాసంధుని ద్వంద్వ యుద్ధము సమయమున తమరు వారి 
ఎదురుగా ఉండి భీమునికి తగిన విధంగా సూచనలు ఇస్తూ 
జరాసంధుని వధించడానికి మార్గం సుగమం చేస్తారు. 


ఓ దేవా! సకల చరాచర నృష్టిని సృష్టించి, లయం చేసేది 
బ్రహ్మ, శివుడు అయినా, వారు కేవలం నిమిత్త మాత్రులు. 
కాలస్వరూపుడవు అయిన నీవే స్యష్టి, స్థితి లయములు జరిపిస్తున్నావు. 
ఇక్కడ కూడా జరాసంధుని చంపే వాడవు, చంపించే వాడవు నీవే. 
భీముడు కేవలం నిమిత్తమాత్రుడు. ఈ విధంగా ఏమాత్రం సైన్య 


65 


శ్రీమద్భాగవతము 


నేల రాలకుండా, అత్యంత 


సులభంగా జరాసంధుని జయించవచ్చును. 


లేకుండా, బక్క నెత్తురు బాటు 


“చ 


ఓ దేవా! జరాసంధుని వధించి ఆయన చెరలో బందీలుగా 
ఉన్న రాజులను విడిపిస్తే, వారి భార్యలు, సంతానము నీ చరిత్రను, నీ 
కీర్తిని ఎల్లవేళలా గానం చేస్తారు. నిన్ను కీర్తిస్తారు. తరువాత నీ 
సాయంతో ధర్మరాజు చేయబోయే రాజసూయ యాగ సందర్భములో 
శిశుపాలుడు మొదలగు దుష్టులు కూడా సంహరింపబడే అవకాశము 
ఉంది. దుష్ట శిక్షణ, చిప్పల జరిదే ఈ రాజనూ ప 
తమరికి కూడా ఆమోదయోగ్యమే అవుతుంది. ఈ ప్రకారంగా చేస్త 


ఉద్ధవుని మాటలను విన్న కృష్ణుడు, నారదుడు, యాదవులు 
ఆయనను పశంసలతో ముంచెత్తారు. తరువాత కృష్ణుడు నారదుని 
తగు విధంగా పూజించాడు. కృష్ణుని వలన పూజలందుకున్న నారదుడు 


లోక సంచారానికి వెళ్లిపోయాడు. 


కృష్ణుడు బందీలుగా ఉన్న రాజులవద్ద నుండి దూతతో ఇలా 
అన్నాడు. “మ్‌ రాజులను భయపడ వద్దని చెప్పండి. మీకు శుభం 
కలుగుతుంది. 
రాజులకు విముక్తి కలిగిస్తాను అని నామాట 
చెప్పండి.” అని అన్నాడు. తరువాత ఆ దూత కృష్ణునికి నమస్కరించి 


నేను స్వయంగా వచ్చి జరాసంధుని సంహరించి, మీ 


లుగా మీ రాజులకు 


66 


దశమస్కంధము (మూడవ భాగము 


తరువాత కృష్ణుడు తాను ఇంద్రపస్థమునకు పోవడానికి 
రథం సిద్ధం చెయ్యమని తన సారథి దారుకుని ఆదేశించాడు. తన 
అన్న బలరాముడు, తాతగారు ఉగ్రసేన మహారాజు గారి వద్ద అనుమతి 
తీసుకోవడానికి వారి వద్దకు వెళ్లాడు. వారి వద్ద అనుమతి తీసుకొని 
కృష్ణుడు రథం ఎక్కాడు. ఆయన వెంట గజ, అశ్వ, రథ, పదాతి 
దళములతో కూడి యాదవ సైన్యం బయలుదేరింది. కృష్ణుని వెంట 
ఆయన భార్యలు కూడా పల్లకీలలో, రథములలో బయలుదేరారు. 


అంతఃపుర స్త్రీలకు రక్షణగా వారి వెంట అంగరక్షకులు బయలు 
దేరారు. వీరి వెంట పరిచారకులు, పరిచారికలు, వారి భార్యలు, 
భర్తలు, సంతానము కూడా వారి వారికి తగిన వాహనములలో 
బయలుదేరారు. సైనికాధికారులకు మొదలగు వారికి వినోదం 
కలిగించడానికి వారకాంతలు కూడా రథములలో, పల్లకీలలో 


పెద్ద పెద్ద ధ్వజములతోనూ, పతాకములతోనూ, 
అస్ర శస్రములతోనూ, కిలీటములతోనూ, కవచములతోనూ కూడిన 
యాదవ సైన్యము మహాసముద్రములాగా కనపడుతూ ఉంది. అపార 
సేనావాహినితో, అంత:ఫుర కాంతలతో, పరిజనముతో కృష్ణుడు, 
ప్రయాణం సాగించాడు. ఆనర్తము, సౌవీరము, మరుదేశము, 
కురుక్షేత్రమును దాటి వెళుతున్నాడు. దారిలో అడవులను, పర్వతముల 
ఆణిస్తున్నాడు. ద్యషద్వతి, సరస్వతి అనే నదులను దాటాడు. 
పాంచాల దేశము, మత దేశము దాటాడు. ఇంద్రప్రస్రపురమునకు 


గుండా పయ 
7” 


67 


శ్రీమద్భాగవతము 


మడు ససైన్యంగా, సపరివార సమేతంగా ఇంద్రప్రస్థమునకు 
వస్తున్నాడనే వార్త ధర్మరాజుకు తెలిసింది. కృష్ణునికి స్వాగత లా 
చేయడానికి ధర్మరాజు తన పురో! 


ఇంద్రప్రస్టపురము బయట వేచి ఉన్నాడు. 


లూతు అతోనూ ౭ NY ధే ఇ అక్కు | ల 


కృష్ణుడు రాగానే ఆయనకు ఎదురు వెళ్లి ధర్మరాజు కృష్ణుని 
పేమతో కౌగలించుకున్నాడు. చాలా రోజుల తరువాత కృష్ణుని 
యాడటంతో ధర్మరాజు కళ్ల నిండా ఆనంద న లు నిండాయి. 


నకుల బక సల కృష్ణునికి భక్తితో క లు 


తరువాత కః నమస్కరించాడు. 


డు బ్రాహ్మణులకు వ్యద్దులక స 
కురు వంశము వారు, సృంజయ వంశము వారు, కకయ వంశము 
వారు అయిన వ్యద్దులక ఏ నమస్కరించాడు. సూతులు, 

వందిమాగధులు కృష్ణుని కీర్తిని గానం చేసారు. కృష్ణుడు నడుస్తుంటే 


కృష్ణుని రాకను పురస్కరించుకొని ఇందపస్ట పురమును 


అత్యంత సుందరంగా అలంకరించారు. చిత్ర విచిత్ర ధ్వజములతోను 
నూ, పూర్ణకుంభములతోనూ 
వస్రములను ధరించి కృష్ణుని దర్శనము 


కొరకు ఉవ్విళ్లూరుతున్నారు. 


68 


దశమస్కంధము (మూడవ భాగము 


రాజ మార్గములలో పూల మాలలతో ఏనుగులు నిలబడి ఉన్నాయి. అన్ని 
గృహములను దీపములతో అలంకరించారు. 


కృష్ణుడు వస్తున్నాడు అనే వార్త తెలియగానే పురస్త్రీలు అన్ని 
పనులు వదిలిపెట్టి మేడల మీదికి ఎక్కి కృష్ణుని వంక ఆతురతగా 
రూపమును మనసులలో నిలుపుకొని ధ్యానించసాగారు. వారిలో వారు 
ఇలా అనుకుంటున్నారు. 


“ఈ కృష్ణుడు తన చిరునవ్వుతో కీగంటి చూపులతో మనకు 
ఎంతటి ఆనందమును కలుగచేస్తున్నాడో చూడండి. ఇటువంటి 
దరహాసములను, క్రీగంటి చూపులను పతిరోజూ అనుభవిస్తున్న ఆయన 


భార్యలు ఎంతటి అద్యష్టవంతులో 
పుణ్యకర్మలు చేసుకుంటే కానీ ఈ జన్మలో ఇంతటి అదృష్టం 
లభించదు” అని అనుకుంటున్నారు. ఎవరి ఇళ్ల ముందుకు కృష్ణుడు 
వస్తే ఆ ఇళ్ల వాళ్లు కృష్ణునకు హారతులు ఇచ్చి నివేదనలు 

(ఈ రోజుల్లో కూడా దేవుడు ఊరేగింపుగా ఇంటి ముందుకు 
వచ్చినపుడు టెంకాయలు కొట్టి, హారతులు ఇవ్వడం ఆనవాయితీగా 


కదా! పూర్వజన్మలలో ఎన్ని 


వస్తూ ఉంది... 


పురజనుల హారతులు అందుకుంటూ కృష్ణుడు 
మందిరములోకి అడుగుపెట్టాడు. కుంతీ దేవి, తన కోడలు ద్రౌపదితో 
కలిసి కృష్ణునికి ఎదురు వచ్చింది. తన మేనల్లుడైన కృష్ణుని 
వాళ్ళల్యముతో కౌగలించుకొని శిరస్సు మీద ముద్దుపెట్టుకుంది. కృష్ణుడు 


69 


శ్రీమద్భాగవతము 


తన మందిరమునకు వచ్చాడు అన్న ఆనందంతో ఒళ్లు మరిచిపోయిన 
లా కృష్ణునికి అతిధి మర్యాదలు చేయాలి అన్న విషయం కూడా 
యాడు. ఉబ్బితజ్ఞిబ్బు అవుతున్నాడు. కృష్ణుడు కుంతీదేవికి 
తమున్మరించాడు తాలుకు ముభుద్ర తలు తన్నిరారం అమ్మ రించారు, 
తరువాత అత్తగారైన కుంతీ దేవి అనుమతితో ద్రౌపది శ్రీకృష్ణుని 
భార్యలైన రుక్మిణి, సత్యభామ, భద, జాంబవతి, కాళింది, మి త్రవిం ద, నైబ్య 
నాగ్షజిత్తి మొదలగు క్వష 


ర ని భార్యలను సాదరంగా ఆహ్వానించి గ 


దహించమని కోరాడు. ఆ సమయంలో ఖాండవ వనములో నుండి 
బయట పడిన మయుడు అనే దానవ శిల్సి, ధర్మరాజుకు కానుకగా ఒక 
సును నిర్మించి ఇచ్చాడు. తరువాత శ్రీకృష్ణుడు తగు 


a 


మహర్షి పరీక్షిత్‌ న శ్రీక్య 


గడిపాడు అని శుక 
ఇంద్రప్రన్త నగరమునకు రావడం గురించి వివరించాడు. 


దశమస్కంధము డెబ్బది ఒకటవ అధ్యాయము 
రుం తత్షత్‌ ఓం తత్యత్‌ రుం తత్సత్‌ 


70 


దశమస్కంధము (మూడవ భాగము 


దశమస్మ్కంధము 
డెబ్బది రెండవ అధ్యాయము. 


“ఓ పరీక్షిత్‌ మహారాజా! శ్రీకృష్ణుడు ఇంద్రప్రస్థములో విహరిస్తూ 
ఉండగా ఒక రోజు ధర్మరాజు సభలో సింహాసనము మీద కూర్చుని ఉ 
న్నాడు. ఆ సభలో బ్రాహ్మణులు, మునులు, ప్రజలు కూర్చుని ఉన్నారు. 
శ్రీకృష్ణుడు ఒక ఉన్నతాసనము అలంకరించి ఉన్నాడు. ధర్మరాజు 
శ్రీకృష్ణుని చూచి ఇలా అన్నాడు. 


“గోవిందా! నేను రాజసూయము అనే యాగాన్ని 
చేయవలెనని సంకలించాను. ఆ యాగములో లోక పాలకులను, 
దేవతలను, బ్రాహ్మణులను పూజించవలెనని కోరికగా ఉంది. నీ 
ఆధ్యర్యములో ఆ యాగమును పూర్తిచేయవలెనని నా కోరిక. ఓ దేవా! 
నిరంతరము నీ పాదపద్మములను సేవించేవారికి, ధ్యానించేవారికి, 
కీర్పించేవారికి, ఈ సంసార బంధముల నుండి విముక్తి లభిస్తుంది. 
ఎల్లప్పుడూ ఏవో కోరికలతో సతమతమయ్యే రాజులకు, చకవర్తులకు నీ 
పాద సేవ చేయడం సాధ్యం కాదు కదా! అందుకని ఈ రాజసూయ 
యాగానికి వచ్చే రాజులు, చక్రవర్తులు నిన్ను దర్శించుకొని, నీ పాదసేవ 
చేసుకొని తరిస్తారు. కురువంశపు రాజులు, సృంజయ వంశపు రాజులు, 
మొదలగు రాజులందరూ వచ్చి నీ సేవలో పునీతులవుతారు. 


టీ దేవా! నీకు రూపం అంటూ లేకపోయినా, లోక 
కల్కాణార్ణము ఈ రూపం ధరించావు. నీవు సర్యాంతర్మామ్‌వి. నీకు 
నావాడు, పరాయివాడు అనే భేదము లేదు. అందరూ నీకు సమానమే. 


71 


శ్రీమద్భాగవతము 


నీవు ఎల్లప్పుడూ ఆత్మానందంలో తేలియాడుతుంటావు. నిన్న సేవించే 

వారి పట్ల నీ అనుగ్రహా ుంటావు. నిన్ను సేవించే వారికి, వారు 
నిన్ను సేవించే విధానాన్ని బట్టి వారికి తగిన ఫలము 
ఈ విషయంలో ఎటువంటి సందేహము లేదు. కాబట్టి నా ప్రార్థన 


౨ ఈ రాజసూయ యాగము నిరిిఘముగా జరిపించవలెనని 


రా చనం గ 
న్ని ప్రసరిన 


న్న కృష్ణుడు ఇలా అన్నాడు. “ధర్మనందనా! నీ 
లము మిక్కిలి ఉత్తమమైనది. నీ సంకల్పబలంతో అది కం ఎస్త 
సంకల్పించిన రాజసూయ యాగము వ 
పితరులకు, నీ బంధువులమైన మాకు సకల భూతములకు 


ాగము చేయబోయే ముందు నీవు 
చెయ్యాలి. రాజులందరినీ గెలవాలి. ఈ భూమి ఈ 


దిగ్విజయ యాత 


లో 


నీ వశం కావాలి. కావలసిన . యజ్ఞ సంభారములను సనమకూర్తుకోవాలి. 


గూగము నిర్విఘ్మ( రం! 
పెద్దగా అవసరం ఉండదు. నీ న లు లోకపాలకుల అంశల నుండి 
జితేంద్రియుడవు. అందుకనే నన్ను కూడా తే వశం అ చేనుకు నావు. నా 
నాయం నీకు తప్పకుండా ఉ ఉంటుంది, రాజసూయ 
చేయవలెను అనే నీ సంకల్పమును కార్వరూప 


72 


దశమస్కంధము (మూడవ భాగము 
పలికాడు కృష్ణుడు. 


కృష్ణుని మాటలకు ఎంతో సంతోషించాడు ధర్మరాజు. తన 
తమ్ములైన భీమార్జున, నకుల, సహదేవులను దిగ్విజయ యాత్రకు 
నాలుగు దిక్కులకు వెళ్లమని ఆదేశించాడు. సంజయుల సేనలతో 
సహదేవుని దక్షిణ దిక్కుకు, మత్ష్యదేశ వరులతో నకులుడు పడమటి 
దిక్కుకు, కేకయ వీరులతో అర్జునుడు ఉత్తరదిక్కుకు, మద్ర సేనలతో 
భీముడు త ార్చుదిక్కుకు విజయ యాత్ర సాగించాలని ఆదేశించాడు 
ధర్మరాజు. భీమార్జున,నకుల సహదేవులు తమ దిగ్విజయ యాత్రను 
నిర్విఘ్నంగా కొనసాగించారు. ఆయా రాజులను ఓడించి తెచ్చిన 
ధనమును, సంపదలను, ధర్మరాజుకు సమర్హించారు. 


పాండవులు అందరు రాజులను ఓడించారు కాన్‌ 
జరాసంధుని మాత్రం ఓడించలేక పోయారు. దాని గురించి ధర్మరాజు 
తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. అప్పుడు కృష్ణుడు తనకు ఉద్ధవుడు చెప్పిన 
మాటలను ధర్మరాజుకు చెప్పాడు. జరాసంధుని యుద్ధం చేసి 
ఓడించడం సాధ్యం కాదని, ఉపాయంతోనే జయించాలని చెప్పాడు 
కృష్ణుడు. 

కృష్ణుని ఆలోచన ప్రకారము భీమార్జునులు, కృష్ణుడు బ్రాహ్మణ 
వేషములలో జరాసంధుని నివాస స్థానమైన గిరివ్రజ నగరానికి వెళ్లారు. 
జరాసంధుడు బ్రాహ్మణ వేషములలో ఉన్న ౭రీక 
సాదరంగా ఆహ్వానించాడు. అతిధి సత్కారాలు చేసాడు. వారు వచ్చిన 


ూర్డునులు, కృష్ణుని 


పని గురించి అడిగాడు. అప్పుడు భీముడు ఇలా అన్నాడు. 


73 


శ్రీమద్భాగవతము 


రినది మాకు ఇచ్చి 
మమ్ములను సంతోష పెట్టు. నీకు. శుభం కలుగుతుంది. బ్రాహ్మణులు నీ 
వద్దకు వచ్చి ఏది అడిగినా లేదనకుండా ఇస్తావు అని కీర్తి గడించావు. 
నీవు ఈయతగనిది అంటూ నీ వద్ద ఏమీ లేదు. నీవు ఏమి అడిగినా 
ఈయగల సమర్భుడవు. 


ఎవరైనా తమ వద్ద ఉన్న వాటిని ఈయగల సామర్ధ్యము 
౦డి కూడా, వాటిని ఈయకుండా దాచుకుంటే, అటువంటి వాడు 


నిందించతగినవాడు, శోచనీయుడు. ఇంతెందుకు హరిశ్చందుడు, 
రంతి దేవుడు, శిబి చకవర్తి, బలి చకవర్తి, వ్యాధుని బారిన పడ్డ 
కపోతము, అంతెందుకు పొలములో రాలిన ధాన్యము గింజలు 


తా. తమ కు వద్ద + న్‌ Fo ము స దానంగా అత 
అఖండమైన కీర్తి గడించారు. మాకు ఈయదగ్గవి అన్నీ నీ వద్ద ఉ 
న్నపుడు, వాటిని దానంగా ఇవ్వడానికి నీవు నసంకోచించనవసరంలేదు.” 
అని అన్నాడు భీముడు. 


జరాసంధుడు ఈ ముగ్గురినీ పరీక్షగా చూస్తున్నాడు. “వEe 
వాలకములు చూస్తుంటే వీరు బ్రాహ్మణులుగా కనిపించడం లేదు. 
గంభీరమైన వీరి కంఠధ్వని, వీరి శరీరము మీద ఈ న్న అస్త శస్త్ర్రమ 
ఏర్పడ్డ గాయముల గుర్తులు చూస్తుంటే వీరు క్షత్రియుల మాదిరి 
కనిపిస్తున్నారు. పైగా ద్రౌపదీ స్వయంవరములో వరిని చూచినట్టు 
గుర్తుకు వస్తూ ఉంది. సందేహము లేదు. వీరు నిజంగా క్షత్రియులే. 


74 


దశమస్మ్కంధము (మూడవ భాగము 
ఏమైనా వీరు బ్రాహ్మణులుగా నా వద్దకు వచ్చి యాచించారు కాబట్టి 
నా పాణాలైనా ఇచ్చి వీరు కోరిన కోరిక నెరవేరుస్తాను. 


ఇంద్రుడికి తిరిగి స్వర్ణాధిపత్యమును ఇప్పించడానికి విష్ణువు 
వామనుడు అనే బాహ్మణుడుగా వచ్చి బలిని మూడు అడుగులు 


దానంగా తీసుకొన్నాడు. దానంగా ఇచ్చిన బలి అఖండ 
కీర్తిమంతుడయ్యాడు. ఆయన యశస్సు మూడులోకములు 
వ్యాపించింది. ఈనాటికీ ఆయనను అందరూ తలచుకుంటున్నారు. 
పైగా వామనుడు బ్రాహ్మణుడు కాదు, విష్ణువు అని తెలిసి కూడా, తన 
గురువైన శుకాచార్యుని మాటలు కూడా లెక్కచెయ్యకుండా. మూడు 
అడుగులు దానం ఇచ్చి బలి లోకారాధ్యుడయ్యాడు. 


ఈ శరీరం శాశ్వతం కాదు. ఎప్పుడో ఒకప్పుడు 
పడిపోవలసిందే. అశాశ్వతమైన ఈ శరీరం కొరకు బ్రాహ్మణులు 
అడిగింది లేదన్నాడనే అపకీర్తి మూటకట్టుకోలేను. బ్రాహ్మణులకోరిక తీర్చి 
అంతులేని కీర్తిని పొందని క్షత్రియుడు బతికినా చచ్చినట్టే. కాబట్టి వరు 
ఎవరైనా నాకు అనవసరం. వీరు కోరిన కోరిక తీర్చడమే నా తక్షణ 
కర్తవ్యం.” అని అనుకున్నాడు జరాసంధుడు. 


భీమార్జున, కృష్ణులను చూచి ఇలా అన్నాడు. 
“కు బాహ్మణోత్తములారా! మీకు ఏం కావాలో అడగండి. తప్పకుండా 
ఇస్తాను. తుదకు నా శిరస్సును ఖండించి ఇమ్మన్నా సరే సంతోషంగా 


ఇస్తాను” అని అన్నాడు జరాసంధుడు. 


75 


శ్రీమద్భాగవతము 


(బ్రాహ్మణవేషంలో వచ్చిన ఇంద్రుడికి కవచ కుండలాలు ఇచ్చి దానికి 
ప్రతిగా ఆయన వద్ద నుండి శక్తి అనే ఆయుధమును గ్రహించిన 
కర్ణుడు గొప్పవాడా, బ్రాహ్మణుల కోరిక తీర్చడానికి, తన తలను కూడా 
నరికి ఇస్తానన్న జరాసంధుడు గొప్పవాడా! మీరే ఆలోచించండి) 


ఆ మాటలు విన్న శ్రీకృష్ణుడు జరాసంధునితో ఇలా అన్నాడు. “ 
ఓ రాజా! మేము బ్రాహ్మణులకు కాము. క్షత్రియులము. నీతో యుద్ధం 
చేయాలనే కోరికతో నీ వద్దకు వచ్చాము. నీతో యుద్దము తప్ప మాకు 
మరేదీ అక్కరలేదు. కాబట్టి మా తో ద్వంద్వ యుద్ధము చేసి మా కోరిక 


జరాసంధా! ఇంక దాపరికం ఎందుకు. వీరిద్దరూ 
రులు అయిన ల! లు, నేను నీ చిరకాల శతువు 


“మీకు నా తో ద్వంద్వ యుద్ధం చేయడమే మీ కోరిక 
అనుకుంటే ఆ కోరిక తీర్చడం నాకు సమ్మతమే. కృష్ణా! నాకు భయపడి 
నీవు మధురను వదిలి పారి పోయి సముద్రంలో దాక్కున్నావు. నీ వంటి 
పిరికివాడితో నేను యుద్ధం చేయను. 


అవమానము. ఈ అ అర్జునుడు కూడా ఏ మాత్రం బలం 0 లేని వాడు. నా 
ముందు నిలువలేడు. ఈ భీముడే నాకు సరిసమానమయిన 
బలవంతుడు. ఈ భీమునితో ద్వంద్వ యుద్ధం చేయడానికి నాకు 
అభ్యంతరం. 


76 


దశమస్కంధము (మూడవ భాగము 


తరువాత జరాసంధుడు రెండు బలమైన గదలు తెప్పించాడు. 
భీముడికి ఒకటి ఇచ్చి తాను ఒకటి తీసుకున్నాడు. ఇద్దరూ నగరం 
బయట బక విశాలమైన ప్రదేశానికి వెళ్లారు. భీముడు, జరాసంధుడు 
గదాయుద్ధం చేయడం మొదలు పెట్టారు. గుండ్రంగా తిరుగుతూ 
అదును చూసి గదలతో మోదుకుంటున్నారు. రెండు మదించిన 
ఏనుగులు కొట్టుకున్నట్టు కొట్టుకుంటున్నారు. వారి గదలు ఒకదానితో 
ఒకటి కొట్టుకుంటుంటే కలిగే ధ్వని మారుమోగుతూ ఉంది. భుజముల 
మీద, నడుముమీద, చేతుల మీద, బలంగా మోదుకుంటున్నారు. వారి 
గదాఘాతములకు రెండు గదలు విరిగిపోయాయి. 


గదలు విరిగిపోవడంతో వారిద్దరూ చేతులతో 
కొట్టుకోసాగారు. గదాయుద్దము మల్లయుధద్ధముగా మారింది. ఒకరి 
మీద ఒకరు పిడిగుద్దుల వర్షము కురిపిస్తున్నారు. భీమ జరాసంధులు 
బకరికి ఒకరు తీసిపోకుండా యుద్ధం చేసుకుంటున్నారు. ఇద్దరూ 
సమానమైన బలం కలవారే. 


ఆ పకారంగా 27 రోజులు గడిచాయి. విజయం ఎవరివి 
తేలలేదు. 28వ రోజు ఉదయం భీముడు శ్రీకృష్ణుని వద్దకు వచ్చి “కృష్ణా! 
ఇంక నా వల్ల కాదు. ఈ జరాసంధుని నేను జయించలేను.” అని 
అన్నాడు. కృష్ణుడు ఆలోచించాడు. 


“ఈ జరాసంధుడు అమిత బలవంతుడు. ద్వంద్వయుద్ధంలో 
ఇతనిని జయించడం కష్టం. ఇతని పుట్టుక విచిత్రంగా జరిగింది. రెండు 
నిలువుభాగములను కలపడం వలన ఇతడు పుట్టాడు. మరలా ఇతనిని 
అదే మాదిరి చీల్చి చంపవచ్చు” అని అనుకొన్నాడు. 


77 


శ్రీమద్భాగవతము 


భీముడు జరాసంధునితో యుద్దం చేస్తున్నప్పుడు కృష్ణుడు ఒక 
థి ౨ ఇ ఈం ; 
చెట్టు కొమ్మను చీల్చి అలా జరాసంధుని చీల్చమని సంకతం ఇచ్చాడు. 
వెంటనే భీముడు జరాసంధుని నేలమీద పడవేసాడు. ఒక కాలును తన 
కాలుతో తొక్కిపెట్టి మరొక కాలుపట్టుకొని జరాసంధుని నిలువునా 


చీల్చాడు. జరాసంధుని శరీరవ 


ము నిలువుగా చీలి పోయింది. పుట్టక 


ముందు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలా ఉన్నాడు జరాసంధుడు. ఇప్పు 
రెండు ఖండములను అతకడానికి జర అనే రాక్షసి లేదు. అందుకని 
జరాసంధుడు పాణాలు వదిలాడు. 


ఆనందంతో అర్జునుడు భీముని కౌగలించుకున్నాడు. 
ఫి ముడు భీముని అభినందించాడు: శ్రీకృష్ణుడు, భీమార్జునులు 
గిరివ్రజ పురంలోకి ప్రవేశించారు. జరాసంధుని కుమారుడైన 
సహదేవుని రాజ్యాభిషిక్తుని చేసారు. జరాసంధుని చెరలో ఉన్న రాజుల 


నందరినీ బంధఏముక్తులను చేనాడు సహదేవుడు. ఆ పకారంగా 


అని శుక మహర్షి పరీక్షిత్‌ మహారాజుకు జరాసంధ వధ గురించి 
వివరించాడు. 


శ్రీమద్దాగవతము 
దశమస్కంధము డెబ్బది రెండవ అధ్యాయము సంపూర్ణము 
రుం తత్సత్‌ ఓం తత్సత్‌ ఓం తత్సత్‌ 


78 


దశమస్మ్కంధము (మూడవ భాగము 
డెబ్బది మూడవ అధ్యాయము. 


“కు పరీక్షిత్‌ మహారాజా! జరాసంధుడు యుద్ధములలో 
జయించి బందీలుగా పట్టుకొని చెరసాలలో బంధించిన రాజులు ఇరవై 
వేల ఎనిమిది వందల మంది ఉన్నారు. వారందరికీ సరి అయిన 
ఆహారం లేక బక్కచిక్కిపోయి ఉన్నారు. జరాసంధుడు చావగానే 
ఆయన కుమారుడు సహదేవుడు వారి నందరినీ బంధవిముక్తులను 
చేసాడు. 


వారంతా చెరసాలల నుండి బయటకు వచ్చి తమ విముక్తికి 
కారణమైన నీల మేఘ శ్యాముడు, పచ్చని పట్టుపీతాంబరము కట్టుకున్న 
వాడు, శ్రీవత్సము అనే మచ్చ కలవాడు, నాలుగు చేతులు కలవాడు, 
తామర పూరేకుల వంటి కళ్లుకలవాడు, ఎల్లప్పుడు చిరునవ్వు పెదాల 
మీద కలవాడు, చేతులలో శంఖము, చక్రము, గద, పద్మము కలవాడు, 
మణిమయకిరీటము ధరించినవాడు, మెడలో కౌస్తుభ మణిని 
ధరించిన వాడు, అయిన శ్రీక్యృష్ణపరమాత్మను దర్శించారు. వారంతా 
శ్రీకృష్ణుని పాదముల మీద పడి సాష్టాంగ నమస్కారం చేసారు. 


తమ తమ మనసుల నిండా శ్రీకృష్ణుని దివ్యమంగళ 
విగ్రహమును నింపుకొని ఆరాధిస్తున్నారు. శ్రీకృష్ణుని దివ్య దర్శనము 
కాగానే, వారు అప్పటి దాకా చెరసాలలో పడ్డ కష్టములు అన్నీ 
మరిచిపోయారు. వారంతా ముక్తకంఠంతో శ్రీకృష్ణుని ఇలా 
స్తుతించారు. 


79 


శ్రీమద్దాగవతము 


“దేవ దేవా! పరమాత్మా! ఆర్తత్రాణపరాయణా! నీకు 
రము. మేము సందేశము పంపగానే వచ్చి మా అందరినీ 
. మమ్ములను బంధవిముక్తులను Page 
ఏ అనే అిరసస ములు ముంద హతా 


ప మేమంతా నీ శరణాగతులము. 


అందరినీ ఈ సంసారమ 


ఓ దేవా! మమ్ములను బంధించిన జరాసంధుని మేము 
నిందించడం లేదు. యు యుద్దం చేయడం, బందీలుగా పట్టు కోవడం, 


బంధించడం అన్నీ క్షత్రియధర్మాలే! ఆ క్షత్రియధర్మాలు కూడా నీ 


అనుగహం వల్లనే జరుగుతున్నాయి. దక అ 
మదము, సంపదలతో కూడిన గర్వము ఈ రాజులను అంధులను 


రాజ్యములు, ఐశ్చర్యములు, సంపదలు శాశ్వతంగా ఉంటాయని 


ఇష్టంవచ్చినట్టు ప్రవర్తించిన వాళ్లమే 3 


వేయాలనే 


శాశ్వతములు కావనీ, మృత్యువు 
అజ్ఞాన లము. మూర్పులము. రాజ్యములను విస్తరింపచే 
యతో, ద్వేషంతో, పొరుగు రాజులతో 


80 


దశమస్కంధము (మూడవ భాగము 
యుద్ధములు చేసి, లక్షల కొద్దీ సైన్యములను సంహరించాము. మా 
పజలను అష్టకష్టముల పాలు చేసాము. 


మేము మా కన్నా బలహీనులైన రాజులను జయించి వారి 
రాజ్యములను ఆకమించుకుంటే, ఈ జరాసంధుడు మమ్ములను 
జయించి, మా రాజ్యములను ఆక్రమించుకొని మమ్ములను బందీలుగా 
చేసాడు. చేసిన పాపములకు తగిన శిక్ష అనుభవించాము. 
రాజ్యములు, ఐశ్యర్యములు పోగానే ఈ విధంగా శోకిస్తున్నాము. ఇప్పుడు 
నీ పాదములను పట్టుకొని ప్రార్థిస్తున్నాము. 


ఓ దేవా! ఈ శరీరం శాశ్వతము కాదు, దినదినము క్షీణిస్తూ 
ఉండేది అనే సత్యాన్ని తెలుసుకున్నాము. ఈ శరీరంతో అనుభవించే 
రాజ్య సుఖాలు, సిరిసంపదలు మాకు అక్కరలేదు. అవన్నీ ఎండమావుల 
వంటివి. వాటి వెంట పడి ప్రయోజనము లేదు. మాకు ఇహలోక 
సుఖాలే కాదు స్వర్గసుఖాలు కూడా అక్కరలేదు. మేము చేసిన 
పాపాలకు మేము ఇంకా ఎన్నో జన్మలు ఎత్తాలి. ఆ జన్మలలో కూడా 
మేము నీ పాదపద్మముల స్మరణను మరిచిపోకుండా, సదా నీ 
పాదములను సేవించే భాగ్యమును మాకు అనుగ్రహించు. ఓ దేవా! 
గోవిందా! పరమాత్మా! శ్రీహరీ! వాసుదేవా! శ్రీకృష్ణా! నీకు నమస్కారము” 
అని ఆ రాజులందరూ శ్రీకృష్ణుని స్తుతించారు. 


ఆ రాజుల స్తుతి వాక్యములు విన్న శ్రీకృష్ణుడు వారితో ఇలా 
అన్నాడు. “ మీకు జ్ఞానోదయం అయింది. మీరు కోరిన కోరికలు 
సిద్ధిస్తాయి. రాజ్యమదము, ధనగర్వము ఎంతటి వారినైనా అంధులుగా 
చేస్తాయి. కాని మీ సంకల్పము శుభప్రదము. మీరు నిజాలు చెప్పారు. 


81 


శ్రీమద్దాగవతము 


| ము PTO కాదు అని 
తెలుసుకొని, నా యందే క్‌ మనసులు లగ్గం చేసారు. కాబట్టి మీరు 
మీ మీ రాజ్యములకు వెళ్లండి. ధర్మంగా, అనూయా ద్వేషాలు లేకుండా 
రాజ్యపాలన చెయ్యండి. అందరూ సఖ్యంగా ఉండండి. ఒకరితో ఒకరు 
చయుదములు చేసుకోవడం మానండి. శాంతికాములుగా మెలగండి. 
ప్రజలను కన్నబిడ్ణలవలె పాలించండి. క! ముఖ్యంగా 
భావించండి. మీ మనసులు మాత్రము 0 న! ( 


82 


దశమస్కంధము (మూడవ భాగము 
వాడే జ్ఞాని. ఈ దేహం మీద ఎక్కువ ప్రేమాభిమానములను 
పెంచుకోకండి. ఈ దేహము ఎప్పటికైనా నశించి పోయేదే! ఆత్మ 
శాశ్వతము. దేహముతో అనుభవించే ఆనందం కన్నా ఆత్మానందమే 
శాశ్వతము అని గ్రహించండి. మీ మనసులను పరమాత్మయందు 
లగ్గం చేయండి. ఈ ప్రకారంగా మీ జీవితములను గడిపితే, ఈ 
దేహములను విడిచిపెట్టిన మీకు ముక్తిలభిస్తుంది.” అని పలికాడు 
శ్రీకృష్ణుడు. 


తరువాత చాలాకాలం నుండి స్మానపానములు లేక 
మట్టిగొట్టుకుపోయిన శరీరములతో ఉన్న రాజులకు అభ్యంగన స్నానం 
చేయించాడు. జరాసంధుని కుమారుడైన సహదేవునిచేత ఆ రాజులకు 
మంచి వస్త్రములు, ఆభరణములు, కిలీటములు ఇప్పించాడు. 
వారందరికీ వారి వారి రాజ్యములను తిరిగి ఇప్పించాడు. వారిని 


రాజులుగా అభిషేకింపజేసాడు. వారందరినీ చక్కగా అలంకరింపబడిన 
రథముల మీద వారి వారి రాజ్యములకు పంపించాడు. రాజులందరూ 
శ్రీకృష్ణుని తలచుకుంటూ, తమ తమ మనసుల నిండా కృష్ణ 
రూపమును నింపుకొని, తమ తమ రాజ్యములకు వెళ్లిపోయారు. 


తాము వచ్చిన పని పూర్తి అయినందున, శ్రీకృష్ణుడు, 
భీమసేనుడు, అర్జునుడు ఇంద్రప్రస్థ నగరమునకు బయలు దేరారు. 
నగర పరిసరముల వద్దకు రాగానే వారు ముగ్గురూ తమ తమ 
శంఖములను పూరించారు. ఆ శంఖధ్వనులు వినగానే ధర్మరాజు 
శ్రీకృష్ణుడు భీమార్జునులు విజయులై తిరిగి వస్తున్నారని తెలుసుకొని 
వారికి స్వాగత సత్మ్కారముల ఏర్పాట్లు చేసాడు. వారికి స్వాగతం 


పలకడానికి ధర్మరాజు స్వయంగా వారికి ఎదురు వెళ్లాడు. ధర్మరాజును 


83 


శ్రీమద్భాగవతము 


చూడగానే శ్రీకృష్ణుడు, భీమార్జునులు ఆయనకు నమస్కరించారు. 


తాము జరాసంధుని ఎలా వధించినది, రాజులను ఎలా బంధ 
విముక్తులను చేసింది వివరించారు. 


శ్రీకృష్ణుని సాయంతో తన తమ్ముల విజయం సాధించారన్న 
విషయాలు విని ధర్మరాజు కనుల నుండి ఆనందభాష్టాలు జలజలా 
రాలాయి. ఆయనకు నోట మాట రాలేదు. గొంతు బొంగురుపోయింది. 
మనసంతా ఆనందంతో నిండి పోగా, ధర్మరాజు శ్రీకృష్ణునితో ఇలా 
అన్నాడు.” అని శుక మహర్షి పరీక్షిత్‌ మహారాజుకు జరాసంధ వధ 
వ్యత్తాంతమును, బందీలుగా ఉన్న రాజుల విముక్తిని వివరించాడు. 


దశమస్కంధము డెబ్బది మూడవ అధ్యాయము సంపూర్ణము 
రుం తత్షత్‌ ఓం తత్భత్‌ ఓం తత్లత్‌ 


డెబ్బది నాలుగవ అధ్యాయము . 


“పరీక్షిత్‌ మహారాజా! శ్రీకృష్ణుడు, భీమార్జునులు ధర్మరాజుతో 
జరాసంధ వధ గురించి, ఆయన చేత బంధింపబడ్డ రాజుల విముక్తి 


గురించి వివరించారు. వారి మాటలు విన్న ధర్మరాజు శ్రీకృష్ణునితో ఇలా 


అన్నాడు. 


84 


దశమస్కంధము (మూడవ భాగము 


“దేవా! నీ దయ వలన శత్రుసంహారము దిగ్విజయంగా పూర్తి 
అయింది. తదుపరి కార్యక్రమమును తెలిపితే మేమందరము నీ మాట 
శిరసావహిస్తాము. సనకాది గురువులు, లోకపాలకులు నీ ఆదేశము 
కోసం ఎదురు చూస్తుంటారు. అటువంటి నీవు మా ఎదుట నిలబడి 
మాకు ఆదేశములు ఇవ్వడం కన్నా మహాభాగ్యం ఏముంటుంది. నీవు 
పరమేశ్వరుడవు. కాని నేను నీ కన్నా వయసులో పెద్ద వాడిని కనుక 
నా ఆదేశమును నీవు అనుసరిస్తున్నావు. ఇంతకంటే ఆశ్చర్యం 
ఏముంటుంది. 


దేవా! సూర్యుని తేజస్సు నిరంతరం వెలుగుతూ ఉంటుంది. 
కాని మనకు సూ? 
కనపడుతూ ఉంటుంది. కాని అది వాస్తవము కాదు కదా! అలాగే నీ 
ప్రభావమునకు, నీ తేజస్సుకు వ్యద్ధి క్షయములు లేవు. 


రెడు ఉదయించినట్టు, అస్తమించినట్టు 


ఓ దేవా! అజ్ఞానులైన మానవులలో ఒకరు ఎక్కువ మరొకరు 
తక్కువ అనే భేదబుద్ది ఉంటుంది. కానీ, నీ భక్తులలో మ త్రము నేను, 
నాది అనే భావన ప వారికి అందరూ సమానమే. న్‌ 
ఆదేశానుసారము నేను రాజసూయ యాగమును మొదలుపెడతాను.” 
అని పలికాడు ధర్మరాజు. 


శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు. ధర్మరాజు వెంటనే 
వేదవేదాంగములలో నిపుణులను పిలిపించాడు. వారిని 
బుత్విక్కులుగా నియమించాడు. బ్రాహ్మణులను హోతలుగా 
నియమించాడు. 


85 


శ్రీమద్భాగవతము 


ఆ యజ్ఞమునకు వ్యాసుడు, భరద్వాజుడు, సుమంత్రుడు, 
గౌతముడు, అసితుడు, వశిష్టుడు, కణ్వుడు, చ్యవనుడు, మైత్రేయుడు, 
కవషుడు, త్రితుడు, విశ్వామిత్రుడు, వామదేవుడు, సుమతి, జైమిని, 
కతువు, వ్‌ , పరాశరుడు, గర్లుడు, వైశంపాయనుడు, అధర్వుడు, 
కశ్యపుడు, ధౌమ్యుడు, పరశురాముడు, ఆసురి, వీతిహోత్రుడు 
మధుళ్ళందసుడు, న? గునుడు, అక్యతవర్జుడు అ అనే మహాబుషులు 


అతిధులుగా పిలువబడ్డారు. 


వూగానికి ధ ధృ్యతరాష్తుడు, సుయోధనుడు, 
విదురుడు . భీష్తద దోణ అకృపాచార్చ ప్ర పభ్యతులు వచ్చారు. బ్రాహ్మణ, క్షత్రియ, 
వైశ్ళ శూదులలో ఈ అందరూ యాగము చూడటానికి వచ్చారు. నాలుగు 
దిక్కుల నుండి రాజులందరూ వచ్చారు. ధర్మరాజు బంగారు నాగలితో 
యజ్ఞభూమిని దున్హాడు. యజ్ఞదీక్ష తీసుకున్నాడు. 


తయారు చేయబడ్డాయి. ఆ 
లోకపాలకులు, విద్యాధరులు, నాగులు, మ 


గింపబడిన అన్ని పాతలు బంగారంతో 
“మునకు దేవతలు, గంధర్వులు, 


రాక్షసులు, ఖగములు, కిన్షరులు, కింపురుషులు, చారణులు, 

ధర్మరాజునుండి ఆహ్వానము 
౩గమునకు వచ్చారు. బుత్విక్కులు వేదోక్తంగా 

ధర్మరాజు చేతం యజ్ఞచేయించారు. ధర్మరాజు బుత్విక్కులను, 


అందుకున్న రాజులు, వారి భార్యలు, 


హోతలగు యధావధిగా పూజించాడు. 


86 


దశమస్కంధము (మూడవ భాగము 
రాజసూయ యాగములో ఆఖరు ఘట్టము అగ్రపూజ. 
అగ్రపూజకు ఎవరు అర్హులు అనే విషయం మీద చర్చ జరిగింది. 
అగ్రపూజకు ఎవరు అర్హులు అనే విషయం ఎవరూ 
నిర్ణయించలేకపోయారు. ఆ సందర్భంలో సహదేవుడు ఇలా పలికాడు. 


“సభాసదులారా! ఈ సభలో ఉన్న వారందరిలో పూజనీయుడు 
శ్రీకృష్ణుడు మాత్రమే. ఆయనే అగపూజకు యోగ్యుడు. ఆయన సాక్షాత్తు 
పరమాత్మ స్వరూపము. ఈ విశ్వానికి అధిపతి. ఈ యజ్ఞములు, 
యాగములు, హోమములు, మంత్రములు అన్నీ ఆయనను 
ఉద్దేశించి చేయబడుతున్నాయి. 


ఆయన తన మాయాశక్తిచేత స్యష్టి,స్టితిలయ కార్యములను 
నిర్వహిస్తున్నాడు. ఈ జగత్తులో ఉన్న చరాచర జీవులు ఆయన 
అనుగ్రహము చేతనే తమ తమ కర్మలకు తగిన ఫలములను 
పొందుతున్నారు. ఈ లోకంలో దాన,ధర్మములు చేసే వారు, 
సర్వభూతములలో తానై ఉన్న వాడు, భేదబుద్దిలేని వాడు, 
శాంతస్వరూపుడు, అయిన శ్రీకృష్ణుని పరంగా ఆ దానధర్మములు చేస్తే 
దానికి తగిన ఫలం లభిస్తుంది. ఈ కారణం చేత శ్రీకృష్ణునికి అగ్రపూజ 
చేయడమే ఉత్తమము అని నా అభిప్రాయము. శ్రీకృష్ణుని పూజిస్తే 
లోకములో అందరిని పూజించినట్లే అవుతుంది” అని సహదేవుడు తన 
అభిప్రాయాన్ని తెలియజేసాడు. 


సభలో ఉన్న వారంతా సహదేవుని మాటలకు తమ హర్షం 
వ్యక్తం చేసారు. ధర్మరాజు కూడా శ్రీకృష్ణునికే అగ్రపూజ చెయ్యాలని 
నిర్ణయించాడు. దానికి తగిన పర్పాట్లు చేసాడు. దౌపది బంగారు 


87 


శ్రీమద్భాగవతము 


కలశంతో నీళ్లు పోస్తూ ఉండగా, ధర్మరాజు, తన నలుగురు తమ్ములు 


శ్రీకృష్ణుని పాదములను కడిగారు. ఆ నీటిని తమ తలల మీద 


చల్లుకున్నారు. శ్రీకృష్ణునికి పీతాంబరములు, అమూల్యములు అయిన 
ఆభరణములు ఇచ్చి సత్కరించారు. సర్వమంగళాకారుడైన శ్రీకృష్ణుని 
దివ్యమంగళ విగ్రహాన్ని చూస్తూ ఆనంద భాష్టాలు రాల్హారు. సభలో ఉన్న 
వారంతా వయోఖేదం లేకుండా లేచి నిలబడి శ్రీకృష్ణునికి తమ 


నమస్కారాలు తెలియజేసారు. ఆయన మీద పూలవాన కురిసింది. 


ఇదంతా చూస్తున్న శిశుపాలుడికి ఒంటినిండా కారం 


పూసినట్టయింది. తన ఆసనము 


జరుగుతున్న అగపూజను ఆక్షేపిస్తూ ఇలా అన్నాడు. 


“మీ కందరికీ తెలుసు. వేదము 


లలో కాలము అన్నింటికన్నా 


బలమైనది అని చెప్పబడింది. కాల ప్రభావం కాకపో త్తే 
సహదేవుని మాటలకు వృద్ధులైన ఈ సభాసదులు తలలు ఊపడం 
ఏమిటి? వీరందరికీ మతి చలించినట్టు కనపడుతూ ఉంది. 
సహదేవుని మాటలకు ఎలాంటి విలువ లేదు. విలువ ఇవ్వ నవసరం 
లేదు. ఈ గోపాలుడు యాదవ కులంలో చెడబుట్టాడు. అటు వంటి 


వాడికి అగపూజ ఎలా చేస్తారు? 


తత్వవేత్తలు, ఎటువంటి పాపం చెయ్యని వారు, లోకపాలకులచేత 
పూజింపబడేవారు, ధార్మికులు ఎంతో మంది ఉన్నారు. వారినందరినీ 
కాదని, దేవతలకు చెందవలసిన పురోడాశము కాకికి పెట్టినట్టు, ఈ 


88 


దశమస్కంధము (మూడవ భాగము 


యాదవునికి అగ్రపూజచేయడం పరమ శోచనీయము. వీడికి 
వర్ణాశ్రమ ధర్మములు లేవు. ధర్మం తెలియదు. గుణహీనుడు, స్వేచ్చాజీవి. 
ఉచఛ్చనీచాలు తెలియని ఇతడు అగ్రపూజకు ఎలా అర్హుడు? యాదవ 
వంశమునకు మూల పురుషుడు అయిన యదువు 
కుమారుడు. యయాతి యదువును దారుణంగా శపించాడు. 
యాదవులను సంఘంనుండి బహిష్కరించారు. యాదవులు ఎల్లప్పుడు 
మద్యం మత్తులో ఉంటారు. అటువంటి వంశంలో పుట్టినవాడు 
అగ్రపూజకు ఎలా అర్హుడు అవుతాడు? ఈ యాదవులు అందరూ 
దొంగలు. అందుకే రాజులకు భయపడి పారిపోయి సముద్రంలో 
దాక్కున్నారు. సముద్రంలో నగరం నిర్మించుకొని సమాజానికి దూరంగా 


3 క్షీ - క 9 
అన్నారు. . 


శిశు పాలుని నిందా వాక్‌ ప్రవాహం అలా సాగుతూనే ఉంది. 
తనను ఎంత నిందించినా కృష్ణుడు చిరునవ్వుతో వింటున్నాడు. 
ఒక్కమాట కూడా అనలేదు. కాని సభలో ఉన్న వారు మాత్రము 
ఊరుకోలేదు. కృష్ణుని ఉద్దేశించి శిశుపాలుడు మాట్లాడుతున్న 
నిందావాక్యములను వినలేక చెవులు మూసుకున్నారు. కొందరైతే 
సభను విడిచి వెళ్లిపోయారు. 


పాండవుల కుమారులకు, మత్ల్య,కేకయ, సృంజయ వరులకు 
పట్టరాని కోపం వచ్చింది. కత్తులు దూసి శిశుపాలుని చంపడానికి 
ఆయన మీదికి దూకారు. శిశుపాలుడు కూడా కృష్ణునికి అండగా 
నిలబడ్డ రాజులను తీవ్రంగా దూషిస్తూ తన ఖడ్గము దూసి వారికి 


89 


శ్రీమద్భాగవతము 


ఇప్పుడు కృష్ణుడు లేచి నిలబడ్డాడు. ఒకరి మీదికి ఒకరు 
కత్తులు దూసుకోవడం చ . తన చేతి 
లోని చకాయుధమును శిశుపాలుని మీదికి విసిరాడు. 
వాయుధము శిశుపాలుని కంఠమును ఖండించింది. శిశుపాలుని 
వహము తల నుండి వేరయి కిందపడింది. 


వాచాడు. అందరినీ వారించాడు 


సభలోహాహాకారాలు చెలరేగాయి. చేసిన పాపాలకు తగిన 
శిక్ష అనుభవించాడు అని అందరూ అనుకున్నారు. కో 
భయంలో పరుగులు తీసారు. ఇంతలో ఒక అద్భుతము జరిగింది. శిశు 
పాలుని దేహమునుండి ఒక జ్యోతి బయటకు వచ్చింది. 


ంతమంది 


ఓ పరీక్షిత్‌ మహారాజా! మునుల చేత శపించబడ్డ 
జయవిజయులకు ఇది మూడవ జన్మ. అందులో శిశుపాలుడు ఇప్పుడు 
మరణించి విష్ణుసాయుజ్యము పొందాడు. ఇంక దంతవక్తుడు మిగిలి 

క్యష్ణుని మీద వైరంతో తన అవసాన దశలో ఆయననే 
తలచుకున్నాడు. మనసంతా అయననే నింపుకొని ఆయనను 
నిందించాడు. ఆ కారణం చేత శిశుపాలునిలోని జీవుడు పరమాత్మలో 
ఐక్యం అయ్యాడు. 


ఓ పరీక్షిత్‌ మహారాజా! నీకు జయవిజయుల వ్యత్తాంతమును 


ఇదివరకే వివరించాను. రాజసూయ యాగములో అగపూజ ఆ 


విధంగా ముగిసింది. ధర్మరాజు బుత్విక్కులకు, బాహ్మణులకు దక్షిణలు 


90 


దశమస్కంధము (మూడవ భాగము 


విరివిగా ఇచ్చాడు. యాగమునకు వచ్చిన రాజులందరినీ ఘనంగా 
సత్కరించాడు. యాగ దీక్ష విడిచిపెట్టిన తరువాత చేయవలసిన 
కర్మలను అన్నింటినీ యథావిథిగా నిర్వర్తించాడు. రాజసూయ 
యాగము తరువాత ధర్మరాజు అవబ్యధ స్నానము చేసి యజ్ఞము 
పరిసమాప్తి చేసాడు. ఆ విధంగా రాజసూయ యాగము 
విజయవంతంగా ముగిసింది. 


శ్రీకృష్ణుడు పాండవుల కోరిక మీద కొన్ని రోజులు 
ఇంద్రప్రస్థములో ఉన్నాడు. తరువాత ధర్మరాజు అనుమతి తీసుకొని, 
సకుటుంబ,సపరివారసమేతంగా ద్వారకకు వెళ్లిపోయాడు. 
యాగమునకు వచ్చిన రాజులందరూ రాజసూయ యాగ 
విశేషములను చెప్పుకుంటూ, ధర్మరాజు జెదార్యమును కీర్తిస్తూ తమ 
తమ దేశములకు వెళ్లిపోయారు. కాని ఒక్కడు మాత్రము ధర్మరాజు 
యొక్క వైభవము, సిరినంపదలు, రాజులు ఇచ్చిన కానుకలు చూచి 
ధర్మరాజు మీద ద్వేషంతో రగిలిపోతున్నాడు. అతడే ధ్యతరాష్తుని 
పెద్దకుమారుడు సుయోధనుడు.” అని శుక మహర్షి పరీక్షిత్‌ 
మహారాజుకు రాజసూయ విశేషములను వివరించాడు. 


శ్రీమద్భాగవతము 


దశమస్కంధము డెబ్బదినాలుగవ అధ్యాయము సంపూర్ణము 
ఓం తత్లత్‌ ఓం తత్సత్‌ ఓం తత్సత్‌ 


91 


శ్రీమద్భాగవతము 


డెబ్బది ఐదవ అ అధ్మా యము. 


పరీక్షిత్‌ మహారాజు శుక మహర్షితో ఇలా అన్నాడు. 


వారంతా ఎంతో తృప్తితో, సంతోషంతో వారి వారి న్వస్థలములకు 
వెళ్లిపోయారు బక్క సుయోధనుడు తప్ప. సుయోధనుడు అనసూయతో 
ద్వేషంతో రగిలిపోయాడు అని చెప్పారు కదా! అలా ఎందుకు జరిగింది. 
సుయోధనునిలో ప్రజ్వరిల్లిన అసూయాద్వేషాలకు కారణం ఏమిటి?” 
దానికి శుక యోగీంద్రులు విధంగా సమాధానం 


అని అడిగాడు. 


“కు పరీక్షిత్‌ మహారాజా! నీ పితామహుడు అయిన ధర్మరాజు 
సు యాగం చేసాడని చెప్పాను కదా! ఆ యజ్ఞములో తన 
బంధువులకు, మిత్రులకు ఒక్కొక్కరికి బక్కో పని అప్పచెప్పాడు 
ధర్మరాజు. భీముడు వంటశాలకు అధ్యక్షుడి గాను 
వారిని సాదరంగా ఆహ్వానించి వారికి తగు ఏర్పాట్లు చయడానికి 
గానూ, నకులుడు యాగమునకు కావలసిన వస్తువులు 
సమకూర్చడానికి గానూ, అర్జునుడు వచ్చిన బుషులకు, మునులకు 
తగు సదుపాయములు కల్పించి వారికి సేవచేయడానికి గానూ, 
శ్రీకృష్ణుడు వచ్చిన వారందరికీ అర్హ్యము, పాద్యము 


ఇవ్వడానికి గానూ, 


92 


దశమస్కంధము (మూడవ భాగము 
ద్రౌపది వచ్చిన వారందరికీ తగు విధంగా ఆహార పదార్థములను 
వడ్డించడానికి గానూ, కరుడు వచ్చిన వారందరికీ కానుకలు 
ఇవ్వడానికి గానూ, యుయుధానుడు, వికర్ణుడు, హార్దిక్యుడు, 
విదురుడు, భూరిశ్రవసుడు, బాహ్లీకుడు, ఇంకా ఇతర మిత్ర రాజులు 
వివిధ కార్యములు నిర్వహించడానికి నియమితులయ్యారు. 


అగపూజ సమయంతో కృష్ణుని చేతిలో శిశుపాలుడు 
బంధువులు అందరినీ ధర్మరాజు తగు లీతిగా కానుకలు, దక్షిణలు ఇచ్చి 
సత్కరించాడు. తరువాత అందరూ గంగలో అవబ్యథస్మానాలు చేసే 
కార్యక్రమం అత్యంత వైభవోపతంగా సాగింది. మృదంగములు, 
ఈశంఖములు, దుంధుభులు మోగుతున్నాయి. నాట్టకత్తెలు, గాయకులు 
ఆడుతున్నారు పాడుతున్నారు. 


రాజులందరూ అమూల్యములైన ఆభరణములను 
అలంకరించుకొని ఏనుగుల మీద, గురముల మీదా, రథముల మీదా 
వెళుతున్నారు. ముందు ధర్మరాజు వెళుతుండగా ఆయన వెంట యదు, 


నడుస్తున్నారు. రాజుల భార్యలు, అంత:పుర స్త్రీలు, రథములను ఎక్కి, 
అంగరక్షకులు వెంటరాగా, అవబ్యధ స్నానానికి బయలు దేరారు. వారి 
ఎంట సైన్యం నడుస్తూ ఉంది. వారి ముందు సదస్యులు, బుత్తిక్కులు 
వేదపఠనం చేస్తూ నడుస్తున్నారు. ఏరే కాకుండా చక్కగా 
అలంకరించుకున్న పురజనులు, స్త్రీపురుషులు కూడా వారి వెంట 


93 


శ్రీమద్భాగవతము 


స్నానం చయడానికి నిలబడ్డారు. 
చ చేత క ము 
లో స్నానం చేయించారు. ఆ సమయంలో దుందుభులు, 


చేయించి, ఇద్దరినీ 


బిత్విక్కులు వారి 


స్త్రములను ధరించి, బుత్విక్కులకు, బ్రాహ్మ ణులకు, సదస్యు లకు 
జించాడు. తరువాత 


విరివిగా దక్షిణలు ఇచ్చి వారిని పూ 


లకు ఎన్మోకానుకలు ఇచ్చాడు. ధర్మరాజు ఇచ్చిన 


వంతపుట దగ్గర ఉన్నాడు. 


94 


దశమస్కంధము (మూడవ భాగము 
ఓ పరీక్షిత్‌ మహారాజా! ఆ ప్రకారంగా ధర్మరాజు రాజసూయ 
యాగమును నిర్విఘ్నంగా నెరవేర్చి తన చిరకాల కోరికను 
తీర్చుకున్నాడు. కాని వారి వెంట ఉన్న సుయోధనుడు ధర్మరాజు 
సంపదలను, వైభవమును, ఐశ్వర్యమును చూచి అసూయతో 
రగిలిపోతున్నాడు. పైకి మాత్రము నవ్వుతున్నాడు. 


బక నాడు ధర్మరాజు తన తమ్ములు వెంటరాగా, మయుడు 
నిర్మించిన మయసభ అనే చిత్రవిచిత్ర సభనకు వెళ్లాడు. ఆ 
మయసభలో ధర్మరాజు సింహాసనము మీద కూర్చుని అష్టదిక్తాలకుల 
మధ్య ఇంద్రుని మాదిరి శోభిల్లాడు. ఆ సభలో శ్రీకృష్ణుడు కూడా 
కూర్చుని ఉన్నాడు. ఆ సమయంలో సుయోధనుడు చేతిలో ఖడ్డం 
ధరించి, ఆ సభలోకి ప్రవేశించాడు. 


ఆ మయసభలో నడుస్తూ ఉండగా ఒక చోట నీరు ఉన్నట్టు 
కనపడింది. సుయోధనుడు తన వస్త్రములు పైకెత్తి పట్టుకొని 
నడిచాడు కానీ అక్కడ నీటి జాడ లేదు. మరొక చోట సమతలంగా 
ఉంది. అక్కడథీిమాగా నడుస్తూ అక్కడే కనపడకుండా ఉన్న 
జలాశయములో పడిపోయాడు. అది చూచి ముందు కృష్ణుడు గట్టిగా 
నవ్వాడు. ఆయనను చూచి భీముడు, పరిచారికలు, ఇతర రాజులు 
పక్కున నవ్వారు. ధర్మరాజు వారిని వారించాడు. సుయోధనుడు 
సిగ్గుతో చితికిపోయాడు. తల వంచుకొని నిలబడ్డాడు.కోపంతో 
బుసలు కొడుతున్నాడు. ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి 
వెళ్లిపోయాడు. తరువాత హస్తినాపురమునకు వెళ్లిపోయాడు. 


95 


శ్రీమద్భాగవతము 


ఈ పరిణామము చూచి ధర్మరాజు ఎంతో చింతించాడు. 


ఓ పరీక్షిత్‌ మహారాజా! ఇంతకూ ఏం జరిగిందంటే, 4 శ్రీకృష్ణుడు 

ర యోధనుడికి నీళ్లు ఉన్నచోట లేనట్టు, నీళ్లు లేని 
చోట ఉన్నట్టు భ్రాంతి కల్పించాడు. సుయోధనుడు నీటిలో పడి 
పోయాడు. శ్రీకృష్ణుడు ముందు తాను హేళనగా నవ్వాడు. కృష్ణుని 
చూచి అందరూ నవ్వారు. సుయోధనుడు పరాభవాగ్మితో 
రగిలిపోయాడు. అతనిలో అంకురించిన పరాభవార్షి తీవ్రంగా ప్రజ్వరిల్లి 
మాయాద్యూతమునకు, కురుక్షేత్ర మహా సంగ్రామమునకు 
దారితీసింది. తద్వారా భూభారము తగ్గించడానికి కృష్ణుడు బీజం 
వేసినట్టయింది.” అని శుక మహర్షి పరీక్షిత్‌ మహారాజుకు 
సుయోధనుని పరాభవ వృత్తాంతమును వివరించాడు. 
(దుర్యోధనుడు నీటిలో పడ్డప్పుడు ద్రౌపది నవ్వడం, దుర్వోధనుడు 
పాంచాలీ! పంచభర్త్యకా అనిపెద్దగా సినిమాలలో మాదిరి అరవడం 
అన్నీ కట్టుకధలే కామాల్ను 


దశమస్కంధము డెబ్బది ఐదవ అధ్యాయము 
ఓం తళ్లత్‌ ఓం తత్సత్‌ ఓం తత్యత్‌ 


సంపూర్ణము 


96 


దశమస్కంధము (మూడవ భాగము 
శ్రీమద్భాగవతము 
దశమస్కంధము 
డెబ్బది ఆరవ అధ్యాయము. 


“కు పరీక్షిత్‌ మహారాజా! రుక్మిణీ కల్యాణము సందర్భంలో 
సాళ్వుడు, శిశుపాలుడు, జరాసంధుడు మొదలగు రాజులు యాదవుల 
చేతిలో ఓడిపోయారు అని చెప్పాను కదా! అప్పుడు సాళ్వుడు అనే శిశు 
పాలుని మిత్రుడు, “నేను ఈ భూమి మీద యాదవులు అనే వాడు 
లేకుండా చేస్తాను. ఇదే నా ప్రతిజ్ఞ” అని ఘోరమైన ప్రతిజ్ఞ చేసాడు. 
అప్పటి నుండి సాళ్వుడు ప్రతిరోజూ ఒక పిడికెడు దుమ్మును ఆహారంగా 
తీసుకుంటూ శివుని గురించి తపస్సుచేసాడు. 


ఇప్పుడు శివుడు సందిగ్ధంలో పడ్డాడు. సాధారణంగా శివుడు 
ఎవరైనా తనను గురించితపస్సు చేస్తే వెంటనే అక్కడకు వచ్చి వారికి 
వరాలు ఇస్తుంటాడు. కాని ఇప్పుడు సాళ్వుడు, యాదవులు, శ్రీకృష్ణుడు 
ఏరికి అపకారం తలపెట్టడానికి తపస్సు చేస్తున్నాడు. తన శక్తి విష్ణుశక్తి 
ముందు నిలువదు. అందుకని సాళ్వుడికి వరాలు ఇవ్వడానికి శివుడు 
సందేహించాడు. కాని సాళ్వుడు తన పట్టు విడవకుండా తపస్సు 
చేస్తున్నాడు. ఇంక శివుడికి వరాలు ఇవ్వక తప్పలేదు. 


సాళ్వుడి ముందు శివుడు ప్రత్యంక్షం అయి ఏం వరం 
కావాలో కోరుకో అన్నాడు. “ఓ దేవా! దేవతలు, అసురులు, నాగులు, 
మనుష్యులు, గంధర్వులు, రాక్షసులు మొదలగు వారి చేత నాశనం 
కాని వాహనము ఒకటి నాకు ప్రసాదించండి.” అని అడిగాడు. 
అమ్మయ్య అనుకొన్నాడు శివుడు. సాళ్వునికి వెంటనే ఆ వరం 


97 


శ్రీమద్భాగవతము 


ఇచ్చాడు. సౌభరము అనే ఒక పెద్ద విమానమును లోహముతో నిర్మించి 
ఇచ్చాడు. సాళ్వుడు సంతోషించాడు. ఆ విమానము ఎక్కి తన 


తరువాత సాళ్వుడు యుద్ధ సన్నాహాలు చేనాడు. తన సేనలతో 
ద్వారకానగరమును ముట్టడించాడు. నగరము వెలుపల ఉన్న 
భవనములను, ఉద్యానవనములను, ద్వారములను, అన్నింటినీ నాశనం 
చేయసాగాడు. తన విమానము ఎక్కి ఆ విమానము నుండి ద్వారకా 
నగరము మీద రాళ్లు, బండలు, చెట్టు, పాములు వర్షంగా 
కురిపించాడు. 


ద్వారకా నగరము అంతా ల! వణికిపోయింది. ఆ 


అకు రుడు, హార్దిక్కుడు, భానువిందుడు, గదుడు, శుకుడు, సారణుడు, 


ల్‌ 


మొదలగు యాదవ వీరులు సాళ్వునితో ౮ యుద్ధం చేస్తున్నారు. 


యాదవులకు, సాళ్వుని సేనలకు ఘోర యుధ్ధం జరిగింది. 
ప్రద్యుమ్నుడు రతీ దేవి వద్ద నేర్చుకున్న మాయా విద్య చేత, సాళ్వుని 
మాయలను అన్నిటినీ ఛేదించాడు. సాళ్వుని సేనలను యాదవ వీరులు 


ములతో చించి చెండాడుతునారు. పద్యువ ముడు జ్‌ 


తో సాళ్వుని కొట్టాడు. ఒక్కో బాణంతో ఒక్కో సై సైనికుడు 


శు సేనానాయకుడిని చంపడానికి పది బాణాలు 


98 


దశమస్కంధము (మూడవ భాగము 
కేటాయించాడు. ఒక్కో రథాన్ని మూడేసి బాణములతో విరగ 
గొడుతున్నాడు. ఈ ప్రకారంగా ప్రద్యుమ్ముడు సాళ్వుని సేనలను 
మట్టికరిపిస్తున్నాడు. ఒక లెక్క ప్రకారం, పద్ధతిగా యుద్ధం చేస్తున్నా 
ప్రద్ముమ్ముని చూచి అంతా ఆశ్చర్యపోతున్నారు. సాళ్వుని సేనానాయకులు 
కూడా ప్రద్యుమ్నుని యుద్ధరీతులను మెచ్చుకుంటున్నారు. 


ఇది చూచి సాళ్వుడు సహించలేకపోయా 
విమానమును ఎక్కి మాయం అయ్యాడు. తన మాయ 
ప్రదర్శించసాగాడు. ఆ విమానము ఒక్కోసారి వెయ్యివిమానమ 
కనపడుతూ ఉంది. అంతలోనే మాయం అవుతూ ఉంది. మరలా 
కనపడుతూ ఉంది. ఆ విమానం ఎప్పుడు ఎక్కడ ఉంటుందో తెలియక 
తికమకపడుతున్నారు యాదవ వీరులు. ఆ సౌరభము ఒకసారి భూమి 
మీద ఉంటుంది. అంతలోనే ఆకాశంలోకి ఎగిరిపోతుంది. మరుక్షణంలో 
జక కొండమీద ఉంటుంది. అంతలోనే జలంలో విహరిస్తూ ఉంటుంది. 
ఉన్నచోట ఉండకుండా ఆ సౌరభము మాయ 


యుద్ధం చేస్తూ ఉంది. 


సౌరభము కనిపించినప్పుడు వెంటనే దాని మీద శరవర్షము 
కురిపిస్తున్నారు యాదవులు. సౌరభము కంటే వేగంగా బాణములు 
వేస్తున్నారు. యాదవులు సాళ్వునితో తాడో పేడో తేల్చుకోవాలని 
అనుకున్నారు. గెలిస్తే విజయం లేకపోతే వీర స్వర్ణం అనే నిశ్చయంతో 
తెగించి యుద్ధం చేస్తున్నారు. 


యాదవ వీరుల దెబ్బకు సాళ్వుని సేనలు తట్టుకోలేక 
తున్నాయి. సాళ్వునికి దిక్కుతోచడం లేదు. ద్యుమానుడు అనే వాడు 
సాళ్వుని మంతి, మహా బలశాలి. వాడిని పద్యుమ్ముడు తుక్కు కింద 


99 


శ్రీమద్భాగవతము 


కొట్టాడు. వాడు పారి పోయాడు. కాని పౌరుషంతో తిరిగి వచ్చాడు. 

సారి ఇనుముతో చేసిన పెద్ద గదను తీసుకొని ప్రద్యుమ్నుని గుండెల 
డు. పెద్దగా అరిచాడు. ఆ దెబ్బకు . ప్రద్యు మ్మ్నుడు తూలి 

మ్నుని రథమును పక్కకు 


పడ్డాడు. ఇది గ్రహించిన సారథి పద్యువ 
తీసుకొని వెళ్లాడు. 


అంతలోనే ప్రద్యుమ్నుడు తేరుకున్నాడు. తన సారథితో ఇలా 
అన్నాడు. “సారథి! నా రథమును 6 యుద్ధరంగము నుండి ఎందుకు 
మళ్లించావు. పిరికివాడివలె పారి శో వీరుల లక్షణం కాదు. సారథి 
కారణంగా పారి పోయిన వీరుడను నేనే అనుకుంటాను. యుద్ధము 
నుండి పారి పోయిన పాపము నన్ను చుట్టుకుంటుంది. ఎందు కంటే 


రంగము నుండి పిరికి ఇ వాని వలె పారిపోలేదు. se రు. ఇగ 
నీ వలన నాకు య ంద్ధ రంగము నుండి పారిపోయిన అపనింద 

వచ్చింది. ఇప్పుడు నేను ద్వారకకు పోయి నా తండి శ్రీకృష్ణునికి, పెద 
తండ్రి బలరామునికి ఏమని సమాధానం చెప్పుకోవాలి. మా తల్లి, మా 


పెద తల్లులు, పినతల్లులు నన్న చూసి నవ్వుతూ “నీ శతువులు ఏం 


చేస్తే ఇలా పారి పోయి వచ్చావు” అని హే 
యూడాలి” అని సారథిని మందలించాడు పద్యుమ్ము శు. 


చేయవలసిన విధులు క తెలియనివి కావు. రధికుడు ఆపదలో 
5వ 0. ఆ ధర్మము తెలిసిన 


100 


దశమస్మ్కంధము (మూడవ భాగము 
వాడిని అవడం చేత నేను తమరు శతువు గదతో కొట్టిన దెబ్బకు 
మూర్భ్ధపోయినపుడు, తమరి రథమును యుద్ధరంగము నుండి 
సురక్షిత పదేశమునకు తీసుకొని వచ్చాను. నేను ఏ తప్పు చేయలేదు. 
నా ధర్మం నేను చేసాను.” అని సమాధానం చెప్పాడు సారథి" అని శుక 
మహర్షి పరీక్షిత్‌ మహారాజుకు ప్రద్యుమ్మ్ష సాళ్వుల యుద్ధము గురించి 
వివరించాడు. 


శ్రీమద్భాగవతము 
దశమస్కంధము డెబ్బది ఆరవ అధ్యాయము సంపూర్ణము 
రుం తత్షత్‌ ఓం తత్సత్‌ ఓం తత్సత్‌ 


దశమస్కంధము 
డెబ్బది ఏడవ అధ్యాయము. 


“ఓ పరీక్షిత్‌ మహారాజా! సారథి తనను యుద్ధ రంగము 
నుండి అవతలకు తీసుకు వచ్చిన తరువాత, సారధి మాటలను 
ఆమోదించిన ప్రద్యుమ్నుడు స్నానము చేసి, విశ్రాంతి తీసుకొని, మరల 
కవచమును, ధనుస్సు ధరించి యుద్ధరంగమునకు వచ్చాడు. తనను 
ద్యుముడి వద్దకు తీసుకు పొమ్మని చెప్పాడు. సారథి ప్రద్యుమ్నుని 
రథమును ద్యుముడి వద్దకు పోనిచ్చాడు. 


పద్యుమ్ముడు ద్యుముని ఎనిమిది బాణములతో కొట్టాడు. 
నాలుగు బాణములతో ద్యుముని రథమునకు కట్టిన గురములను, ఒక 
బాణముతో సారథిని, రెండు బాణములతో విల్లు విరుగగొట్టాడు. ఒక 


101 


శ్రీమద్దాగవతము 


కూల్చాడు. మరొక బాణమును ద్యుముగి 
మెడకు గురి పెట్టి కొట్టాడు. అథే సమయంలో యాదవ వీరులైన 
సాంబుడు, సాత్యమి, గదుడు, మొదలగు వారు సాళ్వుని సేనలను 
ఊచకోత కోస్తున్నారు. ఆ ప్రకారంగా సాళ్వునికి, పద్యుమ్మునికి ఇరవై 


ఇక్కడ ఇలా జరుగుతుంటే, అక్కడ హస్తినా పురములో, 
రు ము ముగిసిన తరువాత, అందరి అనుమతి 


చూచి శిశుపాలుడు అతని మితరాజులు ద్వారక మీదికి దండెత్తే 
అవకాశం ఉంది. అసలు ఈ పాటికి దండెత్తి ఉంటారేమో! అని తనలో 
తాను అనుకుంటున్నాడు. కృష్ణుడు ద్వారకకు చేరుకున్నాడు. 


ద్వారకకు రాగానే సాళ్వుని దండయాత్ర గురించి, యాదవ 
వీరులు సాళ్వునితో యుద్ధం చేయడం గురించి తెలుసుకున్నాడు. 
ద్వారకకు రక్షణగా బలరాముని నియమించాడు. తాను రథంమీద 
వెంటనే యుద్ధభూమికి బయలుదేరాడు. శ్రీకృష్ణుడు యుద్ధభూమిలో 
ప్రవేశించగానే సాళ్వుని సేనలకు గరుడ థ ధ్వజము : 
చూచిన సాళ్వుడు కసిగా ప్రద్యుమ్నుని మీదికి శక్తి అనే ఆయుధమును 
విసిరాడు. శ్రీకృష్ణుడు అది చూచి తన బాణములతో ఆ 
ముక్కలు చేసాడు. 


అ అది 


102 


దశమస్కంధము (మూడవ భాగము 
తరువాత కృష్ణుడు పదహారు బాణములతో సాళ్వుని 
చితక్కొట్టాడు. కృష్ణుడు తన బాణ వర్షముతో సౌభరమును 
ముంచెత్తాడు. సాళ్వుడికి మండి పోయింది. ఒకే ఒక బాణంతో కృష్ణుని 
భుజాన్ని కొట్టాడు. ఆ దెబ్బకు కృష్ణుని చేతి లో నుండి ధనుస్సు 
కిందపడింది. అది చూచి సాళ్వుడు కృష్ణుని జయించానని 
సింహనాదము చేసాడు. కృష్ణుని చూచి ఇలా అన్నాడు. 


“కృష్ణా! నీవు, నా ఎదుట, నా మిత్రుడు, శిశుపాలునికి 
కాబోయే భార్యను అపహరించావు. రాజసూయ యాగంలో ఏకంగా 
శిశుపాలుని చంపావు. ఇప్పుడు నిన్ను నేను చంపుతాను. కాచుకో.” 
అని అన్నాడు సాళ్వుడు. అప్పుడు కృష్ణుడు నవ్వుతూ ఇలా అన్నాడు. 


“రాకుమారా! అనవసరంగా నిన్ను నీవు పొగుడుకోవద్దు. 
చేతనైన పని చెయ్యి. మృత్యువు నీ ఎదురుగా నిలబడి ఉంది. అది 
తెలుసుకో. వీరుడైన వాడు తన పరాక్రమాన్ని ప్రదర్శిస్తాడు కానీ గొప్పలు 
చెప్పుకోడు” అని అన్నాడు. 


తరువాత కృష్ణుడు మరొక విల్లు తీసుకొని సాళ్వుని 
భుజముల మీద, గుండెలమీద కొట్టాడు. సాళ్వుడు రక్తం కక్కుకుంటూ 
కిందపడ్డాడు. అంతలో సాళ్వుడు తన మాయాజాలంతో మాయం 
అయ్యాడు. ఇంతలో ఒక పురుషుడు కృష్ణుని వద్దకు వచ్చాడు. కృష్ణుని 
చూచి ఇలా అన్నాడు. “దేవా! నేను దేవకీదేవి వద్దనుండి వస్తున్నాను. 
ఘోరం జరిగి పోయింది. సాళ్వుడు మీ తండ్రి వసుదేవుని పశువును 
కట్టినట్టు కట్టి తీసుకొని పోయాడు.” అని అన్నాడు. 


103 


శ్రీమద్భాగవతము 


ఆ మాటలు విన్న కృష్ణుని మనస్స చలించి పోయింది. కాని 


అంతలోనే అనుమ 


గుం వచ్చింది. “ద్వారకకు రక్షణగా బలరాముడు ఉ 
న్నాడు కదా. సాళ్వుడు అజేయుడైన బలరాముని కూడా జయించి 
తండ్రి వసుదేవుని తీసుకొని పోయా 
సాళ్వుని బలం ఎందుకూ కొరకాదు! కాని విధి అనుకు 


డా! బలరాముని బలం ముందు 


లించనపుడు 


ఏదైనా జరగడానికి అవకాశం ఉంది కదా!” అని తనలో తాను 
అనుకుంటూ ఉండగా యుద్ధరంగము లో సాళ్వుడు వసుదేవుని 
పట్టుకొని వచ్చి ఇలా అన్నాడు. 


“క్యష్ణా! ఈయన ఎవరో తెలుసా! నీకు జన్మనిచ్చిన నీ తండి. 
వసుదేవుడు. నేను వెళ్లి బందీగా తీసుకొని వచ్చాను. నీ కళ్లఎదుటనే 
వీడిని నరుకుతాను. ఏంచేస్తావో చేసుకో” అని గట్టిగా అరిచాడు. 
వెంటనే తన ఖడ్డముతో వసుదేవుని తల నరికాడు. వసుదేవుని తల 
కిందపడింది. సాళ్వుడు సౌభరము శయాడు. 


ఎక్కి ఎగిరివ 


కృష్ణుడికి ఒక్కసారిగా పిత్యప్రేమ ఆవరించింది. మోహంలో 

రూడు. నిజంగానే తన తండ్రిని సాళ్వుడు చంపాడు అనే 
భ్రమలో మునిగిపోయాడు. అదంతా క్షణకాలం. వెంటనే తేరుకున్నాడు. 
శీ'చనకు పదునుపెట్టాడు. తన చేతిలో చావుదెబ్బ తిన్న ఈ 


సాళ్వునికి ఇంత బలం ధైర్యం ఎలా వచ్చాయి. ఇది నిజం కాదు. 

రూ కల్సితం. ఇంతకూ తన వద్దకు వచ్చిన దూత ఎక్కడా 
అని వెదికాడు. వాడు కనపడలేదు. సాళ్వుడు నరికిన తన తండ్రి తల 
కానీ మొండెము కానీ కనపడలేదు. 


104 


దశమస్మ్కంధము (మూడవ భాగము 
ఇదంతా సాళ్వుని అని రూఢి చేసుకున్నాడు కృష్ణుడు. 
తల పైకెత్తి చూచాడు. సౌభరంలో ఆకాశంలో తిరుగుతున్న సాళ్వుని 
చూచాడు. ఇంక ఊరుకుంటే లాభం లేదు. వీడిని చంపాల్సిందే అని 


ఓ పరీక్షిత్‌ మహారాజా! ఇక్కడ బక చిన్న వివరణ ఇస్తున్నాను. 
అ వసుదేవుని వృత్తాంతము అంతా మా తండ్రిగారు రాసిన 
భాగవతములో లేదు. తరువాత కాలంలో ఉన్న బుషులు చేసిన కల్చన. 
మాయకు అధిపతి అయిన కృష్ణుడికి కమ్మడం అసాధారణం 
కదా! కాబట్ట ఇది బుషుల కల్చన అని తెలుస్తూ ఉంది. కాబట్టి దూత 
రాక ముందు నుండి వివరిస్తాను. 


సాళ్వుడు తన అస్త్ర శస్త్రములతో, మాయా యుద్ధముతో 
యాదవ వీరులతో యుద్ధం చేస్తున్నాడు. అప్పుడు కృష్ణుడు వాడి 
అయిన బాణములతో సాళ్వుని కవచమును ఛేదించాడు. విల్లు 
విరగ్గొట్టాడు. తన గదతో సౌరభవిమానమును ధ్వంసం చేసాడు. 
కృష్ణుడి గద దెబ్బకు సౌరభము వేయి ముక్కలై సముద్రంలో 
పడిపోయింది. అప్పుడు సాళ్వుడు నేల మీదికి దుమికి గదాయుధంతో 
కృష్ణుని ఎదుర్శొన్నాడు. 


శ్రీకృష్ణుడు ఒక బల్లెం తీసుకున్నాడు. సాళ్వుని భుజానికి 
గురిపెట్టి విసిరాడు. ఆ బల్లెం అమిత వేగంతో వెళ్లి సాళ్వుని భుజం 
నరికింది. గదతో సహా సాళ్వుడి భుజం తెగి భూమి మీద పడింది. 
ఇప్పుడు కృష్ణుడు తన చకాయుధం ధరించి సాళ్వుని తల నరకడానికి 
సిద్ధంగా ఉన్నాడు. కృష్ణుడు తన చకాయుధమును గిరా గిరా తిప్పి 


105 


శ్రీమద్భాగవతము 


సాళ్వుని కంఠానికి గురి పెట్టి విసిరాడు. ఆ చక్రాయుధము అమిత 
వేగంతో వెళ్లి సాళ్వుని కంఠం ఛేదించింది. సాళ్వుని తల తెగి నేల మీద 
పడింది. ఇదంతా క్షణాల్లో జరిగిపోయింది. నాళ్వుని మరణం చ 
సాళ్వుని సేనలు హాహాకారాలు చేసాయి. 


సాళ్వుని మరణం కళ్లారా చూచిన దంతవక్రుడు కోపంతో 
. కృష్ణుని చంపి తనమిత్రుడు సాళ్వునికి రక్త తద్ధణం 
. కృష్ణుని మరణమే తన మిత్రునికి 
చెయడం లాంటిది అని నిశ్చయించుకున్నాడు. తన గద 
౦ కృష్ణునికి ఎదురుగా వెళ్లాడు.” అని శుక మహర్షి పరీక్షిత్‌ 
మహారాజుకు సాళ్వుని వధ గురించి వివరించాడు. 


,ంధము డెబ్బది ఏడవ భాగము సంపూర్ణము 
ఓం తత్సత్‌ ఓం తత్సత్‌ ఓం తత్షత్‌ 


శ్రీమద్భాగవతము 
దశమస్కంధము 
డెబ్బది ఎనిమిదవ భాగము. 


“ది పరీక్షిత్‌ మహారాజా! ఆ విధంగా దంతవక్తుడు గద 
తీసుకొని కృష్ణుని మీదికి వచ్చాడు. కృష్ణుడు కూడా తన గదను 
తీసుకొని రథం దిగి దంతవక్తునికి ఎదురు వెళ్లాడు. అప్పుడు కరూష 
దేశాధి పతి అయిన దంతవక్తుడు కృష్ణునితో ఇలా అన్నాడు. 


106 


దశమస్మ్కంధము (మూడవ భాగము 
“కృష్ణా! ఈ నాడు నీవు నా కంట పడ్డావు. నాకు ఎదురు 
నిలిచావు. నీవు నా మేనమామ కుమారుడవు. అయినా నా మిత్రుడు 
సాళ్వుని చంపావు. అంతే కాకుండా నన్ను చంపడానికి గద తీసుకొని 
నాకు ఎదురు నిలిచావు. నిన్ను చంపక తప్పదు. ఈ గదతో నిన్ను 
సంహరిస్తాను. కాచుకో!” అని అన్నాడు. 


ఆ మాటలకు కృష్ణుడు నవ్వి “తెలివితక్కు వాడా! నీవు నన్ను 
చంపి నీ మిత్రుని బుణం తీర్చుకోవాలనుకుంటున్నావు. నేను 
దుర్మార్దుడవైన నిన్ను చంపి పరలోకంలో ఉన్న నా బంధువుల ఆత్మలకు 
శాంతి కలిగించాలని అనుకుంటున్నాను.” అని అన్నాడు. 


మాటలు విన్న దంతవక్తుడు తన గదతో కృష్ణుని తల 
మోదాడు. కృష్ణుడు ఆ దెబ్బను తప్పించుకొని తన గదతో 
దంతవక్రుని గుండెల మీద బలంగా మోదాడు. దంతవక్తుడు ఆ దెబ్బను 
తట్టుకోలేక పోయాడు. రక్తం కక్కుకుంటూ నేల కూలాడు. దంతవక్రుని 
పాణాలు గాలిలో కలిసిపోయాయి. విచితంగా దంతవక్త్తుని శరీరం 
నుండి ఒక వింత కాంతి బయటకు వచ్చి కృష్ణునిలో కలిసిపోయింది. 


బలంగా 


తన సోదరుని మరణాన్ని కళ్లారా చూచిన దంతవక్తుని 
సోదరుడు విదూరథుడు కోపంతో రగిలిపోయాడు. పెద్ద ఖడ్గము డాలు 
ధరించి కృష్ణుని ఎదుర్కొన్నాడు. కృష్ణుడు కూడా ఒక ఖడ్గము చేతిలోకి 
తీసుకొని తన ఎదురుగా వస్తున్న విదూరథుని కంఠమును అవలీలగా 
తెగ నరికాడు. ఈ ప్రకారంగా సాళ్వుడు, దంతవక్తుడు, విదూరథుడు 
మరణించారు. యాదవులు హర్షధ్వానాలు చేసారు. శత్రుసేనలు 
పారిపోయాయి మోత్లాహంతో కృష్ణుడు యాదవ వీరులతో కలిసి 


107 


శ్రీమద్భాగవతము 


ద్వారకా నగరంలో పవేశించారు. 


ఇది ఇలా ఉండగా హస్తినలో మాయాద్యూతము, పాండవుల 
అరణ్య, అజ్ఞాత వాసములు జరిగిపోయాయి. కౌరవ పాండవుల 
యుధ్ధంలో పాల్గొలనడం ఇష్టంలేని బలరాముడు తీర్థయాత్రలకు 
వెళ్లిపోయాడు. బలరాముడు తన వెంట బ్రాహ్మణులు రాగా 
తీర్థయాత్రలు చేస్తున్నాడు. 


ముందు ప్రభాస తీర్భమునకు వెళ్లాడు. అక్కడ దేవతలకు, 
సరస్వతీ నదిలో స్నానం చేసాడు. తరువాత పృ్యథూదకము, 
బిందుసరోవరము, త్రితకూపము, సుదర్శనము, విశాల, బ్రహ్మతీర్థం, 
చక్రతీర్ణము, గంగ, యమున, మొదలగు తీర్ణములలో స్నానాలు చేసి 


తరువాత బలరాముడు నైమిశారణ్యము వెళ్లాడు. అక్కడ 
సత్రయాగం చేస్తున్న బుషులు బలరాముని సాదరంగా ఆహ్వానించి 
అర్చించారు. అక్కడ బలరాముడు వ్యాసుని శిమ్మడైన రోమహర్షణుని 
చూచాడు. బలరాముని చూచి కూడా రోమహర్షణుడు తన ఆసనము 
నుండి లేవలేదు. బలరామునికి అభివాదము చేయలేదు. ఇది ఇ 
బలరాముడు కోపంతో మండిపడ్డాడు. తన కంటే హీనమైన కులములో 
పుట్టినవాడు తనకు నమస్కారం పెట్టకపోవడ 


కారణం అయింది. 


108 


దశమస్కంధము (మూడవ భాగము 


“ఈ రోమహర్పణునికి తాను వ్యాసుని శిమ్మడననీ, తనకు 
సకల శాస్త్రములు తెలుసుననీ గర్వము. ఇన్ని చదివినా ఇతనికి 
వినయము, జితేంద్రియత్వము అలవడలేదు. ఇతని పాండిత్యము అంతా 
వ్యర్ధము. ఇతడు అధ్యయనము చేసిన శాస్త్రములు ఇతనికి ఏ 
మాత్రము ఉపయోగపడలేదు. ఇతని శాస్తాధ్యయనము ఇతని పొట్ట 
పోసుకోవడానికే తప్ప ఎందుకూ పనికిరాదు. ధర్మాన్ని ధ్వంసం చేసే 
ఇటువంటి కపట పండితులను చంపడానికే నేను పుట్టాను. 
సాధారణంగా పాపాలు చేసేవారి కంటే వరే సమాజానికి 
ప్రమాదకారులు. ఆ కారణం చేత పెద్దల పట్ల ఏ మాత్రం 
గౌరవములేని రోమహర్షణుడు వధించతగ్గవాడు.” అని అనుకున్నాడు 
బలరాముడు. వెంటనే బలరాముడు తన చేతిలో ఉన్న దర్భల మొనలతో 
రోమహర్షణుని చంపాడు. 


రోమహర్షణుని మరణం చూచిన బుషులు, మునులు 

హాహాకారాలు చేసారు. బలరామునితో ఇలా అన్నారు. “బలరామ దేవా! 
మీరు చాలా తప్పు చేసారు. ఈ సత్రయాగ సందర్భంలో ఈయనను 
మేము బ్రహ్మగా స్వీకరించాము. ఈయనకు బహ్మాసనము ఇచ్చి 
గౌరవించాము. పురాణములను వ్యాఖ్లా 
శమ కలగకుండా ఈయనకు తగిన బలాన్ని సమకూర్ణాము. ఇవన్నీ 
తెలియకుండా, నిన్ను చూచి లేచి నీకు నమస్కారం చేయలేదనే 
నెపంతో ఈయనను చంపి బహ్మహత్యాపాతకమునకు జడిగట్టావు. 


ఓ బలరామ దేవా! నీవు కారణ జన్ముడవు. అన్నిటికీ 
అతీతుడవు, యోగీశ్వరేశ్వరుడవు. నీకు బహ్మ హత్య పాతకము 
అంటదు అని మాకు తెలుసు. కాని మీ వంటి వారు ఆచరించి 


109 


శ్రీమద్భాగవతము 


మాపిస్తేనే కదా లోకులుకూడా ఆచరించేది. మీరే ఆచరించకపోతే 
౧౦ కూడా ధర్మాచరణ చెయ్యరు. ఆ కారణంగా నీవు ఈ 
కము నకు తగిన ప్రాయశ్చిత్తము చేసుకోవాలి” అని 


బలరాముడు కూడా మునుల మాటలను విన్నాడు. “లోకం 
కోసరమైనా నేను బహ్మహత్యాపాతకమునకు ప్రాయశ్చిత్తము 
చేసుకుంటాను. కాని దానిని ఎలా చేయాలో, ఎటువంటి 
నియమములతో చేయాలో నాకు చెప్పండి. నా యోగ మాయా 
బలంతో ఈ రోమహర్షణునికి కావలసినవి అన్నీ ఇస్తాను.” అని 
అడిగాడు బలరాముడు. 


“బలరామ దేవా! మేము నీకు చెప్పతగ్గ వారము 
అస్ర శస్త్రములు, నీ వీరత్వము, వీని మరణము, మేము పలిక్‌ 


ha ఏం చేస్తే సత్యములు అవుతాయో, 


అప్పుడు బలరాముడు ఇలా అన్నాడు. “బుషులారా! తండి తన 


పరిజ్ఞానము అన్నీ సంకమిస్తాయి. ఈ రోజునుండి ఉ 
గ్రశవసుడు తన తండ్రి స్థానాన్ని పొందుతాడు. మీరు రోమహర్షణునికి 
ఏనా యుష్నుబలము అ అన్నీ ఈ ఉగ్రశ్రవనునికి కూడా 


110 


దశమస్కంధము (మూడవ భాగము 


ఓ మహామునులారా! ఇంకా మీకు ఏం కావాలో అడగండి. 


తరువాత నాకు ఈ బహ్మహత్యాపాతకము నుండి విముక్తి కలిగించండి. 


విషయంలో నాకు ఏమీ తెలియదు. దీనికి తగిన ఉపాయము 
ఆలోచించండి.” అని అన్నాడు. అప్పుడు బుషులు ఇలా అన్నారు. 


“బలరామ దేవా! ఇల్వలుడు అనే రాక్షసుడు ఉండే వాడు. వాని 


కుమారుడు బల్వలుడు. వాడు మేము చేసే యజ్ఞయాగములను 
పాడుచేస్తున్నాడు. వాడిని చంపి మాకు మేలు చెయ్యి. అదే నీవు మాకు 
చేసే ఉపకారము. తరువాత నీవు కామము, కోధమును విడిచిపెట్టి, 
భారత దేశం అంతా తిరిగి అన్ని తీర్ణములను సేవించు. పన్నెండు నెలలు 
కృళ్సవ్రతము చేస్తూ తీర్హస్మానములు చేస్తే నీవు బహ్మహత్మాపాతకము 
నుండి విముక్తి పొందుతావు.” అని అన్నారు.” అని శుకయోగీంద్రుడు 
బలరాముని తీర్థయాత్రావిశేషములను వివరించాడు. 


దశమస్కంధము డెబ్బది ఎనిమిదవ అధ్యాయము సంపూర్ణము 
ఓం తత్సత్‌ ఓం తత్లత్‌ ఓం తత్సత్‌ 


ధశమస్కంధము 
డెబ్బది తొమ్మిదవ అధ్యాయము. 


“కు పరీక్షిత్‌ మహారాజా! బుషుల కోరిక మేరకు బల్వలుని 
చంపడానికి బలరాముడు సిద్ధంగా ఉన్నాడు. నైమిశారణ్యంలో 
సతయాగం జరుగుతూ ఉంది. మునులు యాగం చేస్తున్నారు. 


111 


శ్రీమద్భాగవతము 


గుండి వస్తాడా అని ఎదురు చూస్తున్నాడు 


బల్వలుడు ఎటు వైపు 


బలరాముడు. ఇంతలో బల్వలుడు ( యజ్ఞ కుండములను నాశనం 
వేస ర్రా కనిపించాడు. బలరాముడు అటుగా ఎళ్లాడు. బల్వలుడు ఒక 


బల్వలుడు నల్లగా పెద్ద కొం 


భయంకరంగా ఉన్నాడు. బలరాముడు తన మునలాయుధమును 
యు కె సరిగా Aen తల బలరాముడికి అందుబాటులోకి 


డు. ఎగిరి కిందికి 


టూ కిందపడి మరణించాడు. అది చూచిన 


గులు బలరాముని స్తుతించారు. ఆ బుషులు 
దివ్వమైన వై వశం మాలను, దివ్య వస్త్రములను, ఆభరణములను 
బలరామునికి కానుకగా ఇచ్చారు. 


తరువాత బలరాముడు మునుల అనుమతి తీసుకొని గంగా 
నదికి వెళ్లాడు. గంగలో స్నానం చేసి, తరువాత సరయూనది పుట్టిన 
స్థలమునకు చేరుకున్నాడు. సరయూ నదిలో స్నానం చేసి, అక్కడి 
నుండి త్రివేణీ సంగమము అయిన ప్రయాగ క్షేత్రమునకు వెళ్లాడు. 
అక్కడ పితరులకు తర్భణములు విడిచాడు. తరువాత 
పులహాశ్రమమునకు వెళ్లాడు. పులహ ఆశ్రమము దర్శించిన తరువాత 
బలరాముడు వరుసగా గోమతి, గండకి, విపాశ, శోణ నదులలో 


పుణ్యస్నానాలు చేసాడు. గయకు పోయి అక్కడ పిత్యదేవతలకు 


112 


దశమస్కంధము (మూడవ భాగము 
పిండప్రదానము చేసాడు. తరువాత గంగా నది సాగరం కలిసే చోటకు 
వెళ్లి అక్కడ పుణ్యస్నానం చేసాడు. అక్కడి నుండి మహేంద్ర పర్వతము 
మీదికి వెళ్లాడు. అక్కడ పరశురాముని దర్శనం చేసుకున్నాడు. 


తరువాత సప్త గోదావరులు, వేణి, పంప, భీమరథ మొదలగు 
తీర్దములలో స్నానం చేసాడు. తరువాత శ్రీపర్వతము (శ్రీశైలం 
అనుకోవచ్చు నకు పోయి అక్కడ మహాశివుని దర్శించాడు. తరువాత 
బలరాముడు ద్రవిడ దేశములో అడుగుపెట్టాడు. వేంకటాచల 
క్షేత్రమునుసందర్శించాడు. కామకోప్లి, కాంచీపురము ను దర్శించాడు. 
కావేరీ నదిలో స్మానం చేసాడు. శ్రీరంగము అనే పవిత్రక్షేత్రమును 
దర్శించాడు. తరువాత బుషభపర్వతమును సందర్శించాడు. 
తరువాత రాముడు నిర్మించిన సేతుబందనమును దర్శించాడు. సేతు 
బంధనము దగ్గర బలరాముడు బ్రాహ్మణులకు పదివేల గోవులనుదానం 


అక్కడి నుండి బలరాముడు కృతమాల, తామ్రపర్ణి, 
కులాచలము, మలయ పర్వతము అనే ప్రదేశములను దర్శించాడు. 
మలయ పర్వతము వద్ద తపస్సు చేసుకుంటున్న అగస్త మహామునిని 
దర్శించాడు. ఆయన ఆశీర్వాదము తీసుకున్నాడు. తరువాత దక్షిణ 
సముద్ర కొసన ఉన్న కన్య అనే పేరుతో ప్రసిద్ధిచెందిన దుర్గాదేవిని 
దర్శించాడు (కన్యాకుమారి క్షేత్రము కావచ్చు. 


ఇంతలో ఫాల్గుణ మాసము వచ్చింది. ఫాల్గుణము విష్ణువుకు 
పీతి పాతము. ఆ ఫాల్లుణ మాసంలో బలరాముడు విష్ణువుకు 
నివాసమైన అనంతపురమునకు పోయి అక్కడ ఉన్న తీర్హములలో 


113 


శ్రీమద్భాగవతము 


స్నానం చేసి, అక్కడ పదివేల ఆవులను దానం చేసాడు. బలరాముడు 
అక్కడి నుండి కేరళకు వెళ్లాడు. శివుని క్షేత్రమైన గోకర్ణము 

అక్కడి నుండి శూర్చారకము 
అనే క్షేత్రమునకు వెళ్లాడు. అక్కడి నుండి తాపి, పయోషి, నిర్వింధ్య, 
నదులలో స్నానం చేసాడు. అక్కడి నుండి దండకారణ్యములో 
ప్రవేశించాడు. అక్కడ ఉన్న రేవానదిలోనూ, మనుతీర్ణములోనూ స్మానం 
చేసాడు. అక్కడి నుండి తాను ఎక్కడ తీర్థయాత్రలు మొదలుపెట్టాడో ఆ 
ప్రభాస తీర్థము చేరుకున్నాడు. 


దర్శించాడు. దుర్గాదేవిని దర్శించాడు. 


ఆ సమయానికి కురుక్షేత్ర యుద్ధం పూర్తి అయింది. భీముడు, 
సుయోధనుడు గదాయుద్ధం చేసుకోబోతున్నారు అని తెలిసింది. 
వెంటనే బలరాముడు వారి మధ్య యు నం. 
వెళ్లాడు. బలరాముని చూచిన ధర్మరాజు, నకుల సహదిన 
కృష్ణార్దునులు ఆయనను సాదరంగా ఆహ్వానించారు. లోలోపల మాత్రం 
“ఈయన ఇప్పుడెంకొచ్చాడు. ఏం చెబుతాడో ఏమో అని 
గుసగుసలాడుకున్నారు. కాని పైకి మాత్రం మాట్లాడకుండా మౌనంగా 


ంద్ధము చేయడానికి సిద్ధంగా 
ఉన్న భీమ, సుయోధనులను చూచి ఇలా అన్నాడు. “సు సతత! 
భీమసేనా! మీరు ఇద్దరు సామాన్యులు కారు. సమానమైన బలం 
కలవారు. sass దేహబలములో గొప్పవాడు అయితే, సుయోధనుడు 
యుద్దములో నైపుణ్యం కలవాడు. మీరు ఇద్దరూ య ద్ధం 
చేసుకుంటే ఫలితం సమానంగా ఉంటుంది. ఎవరూ గెలవరు, ఎవరూ 


అప్పుడు బలరాముడు గదాయ 


114 


దశమస్మ్కంధము (మూడవ భాగము 
ఓడరు. కాబట్టి మీరు యుద్ధం చేసుకోవడం వ్యథా. వృథా అయిన 
పనులు చేయడం వ్యర్ధం. అందుచేత ఈ యుద్ధం మానండి. సంధి 
చేసుకోండి. ఇప్పటి వరకు జరగవలసిన అనర్ధం జరిగిపోయింది. ఇప్పడి 


కైనా అందరూ క్షేమంగా ఉండండి.” అని అన్నాడు. 


కాని అప్పటికే జరగ వలసినది జరిగి పోయింది. భీమ, 
సుయోధనులు అనవలసిన మాటలు అన్నీ అనుకున్నారు. ఒకరు చేసిన 
దురాగతాలను మరొకరు గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఒకరి మీద 
ఒకరు కోపంతో పగతో రగిలిపోతున్నారు. అందుకని బలరాముని శాంతి 
వచనాలు వారి తలకెక్కలేదు. “మ్‌ఖర్మ మీరు అనుభవించండి. విధి 
నిర్ణయం ఎలా ఉంటే అలా జరుగుతుంది.” అని అనుకొన్న 
బలరాముడు అక్కడి నుండి వెళ్లిపోయాడు. 


బలరాముడు ద్వారక చేరుకున్నాడు. ఉగ్రసేన మహారాజును 
కలిసి, ఆయనకు, తన బంధువులకు, తన యాత్రావిశేషములను 
వివరించాడు. బలరాముడు తరువాత మరలా నైమిశారణ్యమునకు 
వెళ్లాడు. అక్కడ బుషులు బలరాముని చేత యజ్ఞము చేయించారు. 
బలరాముడు తనకు తెలిసిన ఆత్మజ్ఞానతత్వమును అక్కడి బుషులకు 


ఉపదేశించాడు. 


ఈ అనంత విశ్వంనిండా పరమాత్మ ఉన్నాడు. ఆ పరమాత్మలో 
అనంత విశ్వం దాగి ఉంది అన్న పరమసత్యాన్ని అందరికీ వివరించి 
చెప్పాడు. యజ్ఞము అనంతరము బలరాముడు అవబ్యథ స్మానం 
చేసాడు. నూతన వస్త్రములను ధరించాడు. 


115 


శ్రీమద్భాగవతము 


ఓ పరీక్షత్‌ మహారాజా! బలరాముని చరితలు ఇంకా అనేకం 
ఉన్నాయి. బలరాముని చరితలను ఉదయం పూట న్మరిస్తే, వారు 


మహారాజుకు బలరాముని యాత్రావిశేషములను వివరించాడు. 


శ్రీమద్భాగవతము 
దశమస్కంధము డెబ్బది తొమ్మిదవ భాగము 
ఓం తత్సత్‌ ఓం తత్షత్‌ ఓం తత్లత్‌ 


సంపూర్ణము 


దశమస్కంధము 
ఎనభయ్యవ భాగము. 


తీరడం లేదు. ఇంకా ఏమన్నా ఉంటే చెప్పండి. వీనుల విందుగా 
వింటాను. నిరంతరం ప్రాపంచిక విషయములతో, విషయ వాంఛలతో 
కొట్టుమిట్టాడుతున్న ఈ మానవులకు ఒక్కసా 
టేనే చాలు ఇంక దాని నుండి పక్కకు మరల లేడు. ఎల్లప్పుడూ 
శ్రీకృష్ణగాధామ్యతమును వినడానికి ఉత్సాహం చూపిస్తుంటాడు. 


రి శ్రీకృష్ణుని లీలలను 


భగవంతుని లీలలను కీర్తించే నాలుకే నిజమైన నాలుక. 


నిజమైన తం కో త అయితే పరమాత్ముని 


116 


దశమస్మ్కంధము (మూడవ భాగము 

ఏ మనసులో అయితే నిత్యము భగవంతుని ధ్యానం ల అదే 
నిజమైన మనసు ఈ చరాచర జగత్తు అంతా పరమాత్మ రు 
అందరూ పరమాత్మ స్వరూపాలే అని నమ్మి అందరికీ hae 
వాడి శిరస్సే నిజమైన శిరన్గు. ఆ పరమాత్మ స్వరూపాలను నిత్యము 
దర్శించే నేత్రములే నిజమైన నేత్రములు. ప్రతినిత్యము ఆ పరమాత్మ 
పాదములను అభిషేకించిన నీటిని సేవించే నోరు నిజమైన నోరు. అట్టి 
పరమాత్మ లీలలను నాకు ఇంకా చెప్పండి” అని అడిగాడు పరీక్షిత్‌ 
మహారాజు. అప్పుడు శుక మహర్షి పరీక్షిత్‌ మహారాజుతో ఇలా అన్నాడు. 


“ఓ పరీక్షిత్‌ మహారాజా! శ్రీకృష్ణునికి చిన్ననాటి స్నేహితుడు 
ఒకడు ఉండేవాడు. వాడి పేరు సుదాముడు. అతడు ఇంద్రియములను 
జయించిన వాడు. కోరికలను వదిలిపెట్టిన వాడు. ఎల్లప్పుడూ 
మనస్సును ప్రశాంతంగా ఉంచుకునేవాడు. వేద వేదాంగములను 
అభ్యసించాడు కానీ ఏ మా త్రం గర్వం లేని వాడు. ఆయన ధనము 
సంపాదించడానికి ఏ ప్రయత్నమూ చెయ్యడు. భగవంతుడు ఇచ్చిన 
దానితో తృప్తి పడి జీవనం గడుపుకుంటూ ఉ ఉండేవాడు. తన భార్యా 
బిడ్డలను పోషించుకుంటూ ఉండేవాడు. అతడికి మంచి బట్టలు 
ఉండేవి కావు. ఎప్పుడూ చినిగిపోయిన వస్రములనే 
ధరించేవాడు.(అందుకనే ఆయనకు కుచేలుడు అని పేరు. ఒక రోజు 
తింటే రెండు రోజులు తినేవాడు కాదు. ఆ కారణం చేత అతని శరీరం 
శిధిలమైపోయింది. ఆయన భార్య కూడా ఆయనకు తగినదే. అయో 
భర్తకు సరిగా ఆహారం సమకూర్ణలేకపోయానే అని ప్రతినిత్యము 
బాధపడుతూ ఉండేది. | 


117 


శ్రీమద్భాగవతము 


ఆ ఇల్లాలు ఒక రోజు తన భర్త దగ్గర కూర్చుని ఇలాఅడిగింది. 
“శ్రీకృష్ణుడు మీకు చిన్న నాటి మిత్రుడు అని చెప్పేవారు కదా. ఆయన 
కు బ్రాహ్మణులు అంటే ఎక్కువ ప్రీతి అనీ, శరణాగతవత్లలుడు అనీ, 
యాదవ కులమునకు అధిపతి అనీ విన్నాను. అటువంటి శ్రీకృష్ణుడు 
మీకు మిత్రుడు కదా! ఒక్కసారి మీరు మీ స్నేహితుని వద్దకు పోయి 
కనపడితే చాలు, మీకు కావలసిన ధనం ఇస్తాడు. ఒక సారి మీరు 
కృష్ణుడి వద్దకు పోయి ఆయనకు మన స్టితి గతులు వివరించండి. 
ఏమయినా సాయం చెయ్యమని అడగండి. 


శ్రీకృష్ణుడు ప్రస్తుతము ద్వారకలోనే ఉన్నాడట. ఆయన 
భక్తజనవత్సలుడట. తనను నమ్మిన వారికి తన మీద భక్తి కలిగి ఉన్న 
వారికి ఆయన దాసుడవుతాడట. మీరు ఆయనకు మిత్తులు, భక్తులు. 
ఇంక చెప్పేదేముంది. మనకు కావలసిన ధనం ఆయన ఇస్తాడు. 
బక్కసారి వెళ్లిరండి” అని భర్తను కృష్ణుని 


భార్య పోత్ళహించింది. 


వడాని క ని నిశ్చయించుకున్నాడు. అంతలోనే ఒక సందేహము 
కలిగింది. “నువ్వు చెప్పినట్టు నేను కృష్ణుని వద్దకు వెళతాను. కానీ 
ఆయనకు కానుకగా ఏం పట్టుకెళ్లాలి. మన ఇంట్లో ఏమీ లేద 
పోనీ ఇల్లంతా వెదుకు. ఏదైనా దొరుకుతుందేమో! ” అని అన్నాడు 


118 


దశమస్కంధము (మూడవ భాగము 


ఇంట్లో ఏమ్‌ లేదని ఆమెకూ తెలుసు. చుట్టు పక్కల ఉన్న 
బ్రాహ్మణ ఇళ్లకు పోయి నాలుగు పిడికిళ్ల అటుకులు యాచించి 
తీసుకొని వచ్చింది. ఆ అటుకులను సుదాముని వస్త్రములో కట్టింది. 
సుదాముడు ఆ అటుకులను తీసుకొని ద్వారకకు బయలు దేరాడు. 
కొన్ని రోజులు ప్రయాణం చేసి ద్వారకకు చేరుకున్నాడు. శ్రీకృష్ణుని 
అంత:పురములోకి ప్రవేశించాడు. 


ఆ సమయంలో శ్రీకృష్ణుడు రుక్మిణీ దేవి మందరములో 
ఉన్నాడు. అల్లంత దూరము నుండి సుదాముని చూచాడు శ్రీకృష్ణుడు. 
తన ఆసనము నుండి లేచాడు. సుదామునికి ఎదురు వెళ్లాడు. 
సుదాముని ఆప్కాయంగా కౌగలించుకున్నాడు. చాలా రోజుల తరువాత 
కలుసుకున్న మిత్రుని కౌగిట్లో కృష్ణుడు అమితమైన ఆనందమును 
అనుభవించాడు. కృష్ణుని కళ్లనుండి ఆనంద భాష్టాలు జాలువారాయి. 


శ్రీకృష్ణుడు సుదాముని ఒక ఆసనము మీద కూర్చోబెట్టాడు. 
కాళ్లు కడిగి తల మీద చల్లుకున్నాడు. చందనము, కుంకుమ,అక్షితలు 
తో సుదాముని పాదములను పూజించాడు. సుదామునికి గోవులను 
దానంగా ఇచ్చాడు. రుక్తిణీదేవి చామరము తీసుకొని నుదామునికి 


పరిచర్యలు చేస్తూ ఉంది. 


అంత:పురములో ఉన్న వారందరికీ ఇదంతా చాలా విచితంగా 
తే నిరుపేద. చినిగిన బట్టలు కట్టుకొని 
ఉన్నాడు. దుమ్ముకొట్టుకొని పోయి ఉన్నాడు. అటువంటి పేద బాహ్మణుడి 


పాదములను కడిగి ఆ నీళ్లు నెత్తిన చల్లుకున్నాడు కృష్ణుడు. రుక్మిణీ 


ఉంది. ఆ బాహ్మణుడు చూడబో 


వింజామర వేస్తూ ఉంది. ఈ పేద బాహ్మణుడు ఎటువంటి పుణ్యం 


119 


శ్రీమద్భాగవతము 


చేసుకున్నాడో కదా! అని అందరూ విస్తుబ్‌ 


ఆశమంలో ఎలా గడిపింది ఆ చిన్ననాటి ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. 


అప్పుడు కృష్ణుడు సుదామునితో ఇలా అన్నాడు. 


“సుదామా! నీవు విద్య ముగించుకొని ఇంటి వెళ్లగానే పెళ్లి 
చేసుకున్నావా! గహస్ధ జీవితము అనుభవిస్తున్నావా! నిన్ను చూస్తుంటే 
నీవు గృహస్థజీవనము అనుభవిస్తూ కూడా, నీ మనస్సు విషయ 
వాంభలతో తగులుకున్నట్టు లేదు. నీవు ఎటువంటి కోరికలు లేకుండా 
నిశ్చింతతో ఉన్నట్టున్నావు. విలువైన గృహము, వస్త్రములు, ఆభరణముల 
మీద నీకు అంత ప్రేమ మమకారము ఉన్నట్టు లేదు. నన్ను చూడు. ఈ 


సంనార అతజేటతతలో పడి కొట్టుకు ంటున్నా! ను. ఎన్నో కర్మలు చేస్తున్నాను. 


అది సరే! నీకు మనము గురుకులములో గడిపిన రోజులు, 
మనం చిన్న తనంలో చేసిన చిలిపి పనులు గుర్తు ఉన్నాయా! మన 
చిన్ననాటి చిలిపి చేష్టలను నీవు స్మరించు కుంటూ ఉంటావా! ఓ 
సుదామా! నీకు తెలియనిది ఏమున్నది. మనకు జన్మనిచ్చిన తండ్రి 
మొదటి గురువు. ఉపనయనము తరువాత గురుకులములో 
వేదములను శాస్త్రములను బోధించిన వాడు రెండవ గురువు. కాని 
తన శిష్యులకు జ్ఞానమును ఉపదేశించేవాడు గురువులందరిలోకీ 

గురువే పరమాత్మ స్వరూపుడు. లోక గురువు. 


120 


దశమస్కంధము (మూడవ భాగము 
ఈ మానవ లోకంలో ఎవరైతే వర్ణాశమ ధర్మములను 
పాటిస్తూ, పరమాత్మ ఉపదేశములను అవలంబించి, ఈ సంసార 
సాగరమును దాటుతారో వారే గొప్ప పండితులు. నేను మన 
గురువుగారి శుశ్రూష ద్వారా పొందిన సంతోషము, బ్రహ్మచర్యము, 
గృహస్థఆశ్రమము, వానప్రస్థము మొదలగు ఆశ్రమములను 


అవలంబించినా కూడా లభించదు. 


సుదామా! మన చిన్న నాటి ముచ్చట్లు నీకు గుర్తున్నాయా! 
బక రోజు మన గురువు గారి భార్య కట్టెలు తీసుకురమ్మని మన 
ఇద్దరినీ అడవికి పంపింది. అప్పుడు ఏం జరిగిందో నీకు జ్ఞాపకం 
ఉందా! అప్పుడు ఒక పేద్ద గాలి వాన వచ్చింది. మేఘాలు గర్జించాయి. 
ఉరుములు, మెరుపులు. మనం ఇద్దరం భయపడి ఒక చెట్టు కింద 
వణుకుతూ తలదాచుకున్నాము. అప్పటికే చీకటి పడింది. ఆకాశం 
అంతా మేఘాలతో కప్ప్టబడింది. మనకు ఏమీ కపడటం లేదు. నేలంతా 
జల మయం అయింది. ఎక్కడ గుంట ఉందో ఎక్కడ ఊబి ఉందో 
కనపడటం లేదు. నీళ్లతో నిండిన అడవిలో, ఆ కాళ రాత్రి, ఆ 
గాలివానలో, మనం వచ్చిన మార్గము మరిచిపోయాము. ఒకరి 
చేతులు ఒకరం పట్టుకొని భయం భయంగా గడిపాము. ఇదంతా నీకు 
గుర్తుంది కదూ! 


రాత్రంతా అలా వానలో తడుస్తూ చీకట్లో గడిపిన తరువాత 
తెల్లవారి, మన గురువుగారు, సాందిపుడు గారు, మనలను 
వెతుక్కుంటూ వచ్చాడు. ఒక చెట్టు కింది మనలను చూచాడు. 
“కుమారులారా! మీరు నా గురించి కాష్టములు తీసుకురావడానికి ఈ 
అడవిలోకి వచ్చి అవస్థలు పడ్డారు. గురువు గారికి ఇటువంటి 


121 


శ్రీమద్భాగవతము 


౦ చేయగలను. 


నిస్వార్థచేస్తున్నందుకు నేను మీకు ఏమి ప్రత్యుపకారమ 
మీ ఇద్దరికీ నాకు వచ్చిన విద్యలు అన్నీ నేర్చిస్తాను. వేదశాస్త్రములు అన్నీ 
అధ్యయనం చేయిస్తాను. మీ ఇద్దరినీ పరిపూర్ణవిద్యావంతులను 
చేస్తాను.” అని చెప్పాడు కదా. 


సుదామా! మన చిన్న నాటి విషయాలన్నీ నీవు 
గుర్తుచేసుకుంటూ ఉంటావా! మానవుడికి గురువు గారి అనుగహం 
ఉంటే జీవితం అంతా పశాంతంగా నడుస్తుంది అనడంలో సందేహం 
లేదు కదా!” అని ఆప్కాయంగా తమ చిన్ననాటి సంగతులు 
గుర్తుచేసుకున్నాడు కృష్ణుడు. 


ఆ మాటలకు సుదాముడు ఇలా అన్నాడు. “మిత్రమా! నీ వంటి 
మిత్రునితో గురుకులంలో విద్య నేర్చుకోవడం నేను చేసుకున్న 
పూర్వజన్మ సుక్యతము. నీతో పాటు విద్యాభ్యాసము చేయడం కన్నా 
నాకు జీవితంలో కలిగే అదృష్టము, సంపద, సౌభాగ్యము ఇంక 
ఏముంటుంది చెప్ప. పరమాత్మ స్వరూపుడవైన నీవు ఒక సామాన్య 
విద్యార్థిగా గురుకులంలో నా వంటి సామాన్యుడి తోపాటు విద్యాభ్యాసం 


చేయడం కన్నా విచితం ఏముంటుంది.” అని అన్నాడు సుదాముడు. 


Ca 


అని శుక మహర్షి పరీక్షిత్‌ మహారాజుకు సుదాముడు శ్రీకృష్ణ 
వదకు 


గు 
రావడం గురించి వివరించాడు. 


దశమస్కంధము ఎనుబదవ అధ్యాయవ ఎ సంపూ రము 
ఓం తత్సత్‌ ఓం తత్సత్‌ ఓం తత్షత్‌ 


122 


ఎనుబది ఒకటవ అధ్యాయము 


చూచి కృష్ణుడు పెద్దగా నవ్వుతూ ఇలా అన్నాడు. 


“మిత్రమా! నా కోసం నన్ను చూడటానికి ఇంతదూరం 
వచ్చావు కదా! మరి ఈ చిన్న నాటి మిత్రుడికి కానుకగా ఏమి తెచ్చావు. 
నీవు నా మిత్రుడవు. నా భక్తుడవు. నీవు నాకు ఎంత చిన్న కానుక 
తెచ్చినా దానిని అపురూపంగా స్వీకరిస్తాను. నా మీద భక్తి విశ్వాసము 
లేనివారు నాకు ఎంత పెద్ద కానుకలు ఇచ్చినా వాటిని నేను 
స్వీకరించను. వాటి వలన నాకు ఎలాంటి సంతోషము కలుగదు. నా 
యందు అచంచల మైన భక్తితో, విశ్వాసముతో, నిర్మలమైన మనస్సుతో, 
నా భక్తులు నాకు ఇచ్చిన చిన్న ఆకు గానీ, ఫలము గాన్‌, పుష్టము గానీ 
చివరకు దోసెడు నీరు గానీ, నేను ఆనందంతో స్వీకరిస్తాను. కాబట్టి 
నీవు నా కొరకు ఏమి తెచ్చావో నాకు ఇవ్వు.” అని అన్నాడు కృష్ణుడు. 


కృష్ణుడు ఆ మాటలు పలుకగానే సుదాముడు సిగ్గుతో తల 
వంచుకున్నాడు. తాను తెచ్చిన నాలుగు పిడికిళ్ల అటుకులు ఇవ్వడానికి 
సంకోచించాడు. అప్పుడు కృష్ణుడు తనలో తాను ఇలా అనుకున్నాడు. 
“నా మిత్రుడు సుదాముడు ఇన్నేళ్లుగా నా దగ్గరకు రాలేదు. నన్ను ఏమీ 
అడగలేదు. కాని ఇప్పుడు వచ్చాడు. అటీ తన భార్య పోధ్ధలంతో వచ్చాడు. 
ఈ పేద బ్రాహ్మణునికి అనంత ఐశ్వర్యములు ప్రసాదించడం నా ధర్మం.” 
అని అనుకున్నాడు కృష్ణుడు. 


123 


శ్రీమద్భాగవతము 


చిలిపిగా సుదాముని నడుముచుట్టు చేయి పెట్టి తడిమాడు. 

ుముకు కట్టుకున్న అటుకుల en ఆపరు “సుదామా! 
ఇదేమిటయ్యా! నాకోసం ఏదో తెచ్చావు. నాకు ఇవ్వకుండా నన్ను 
నేనే తీసుకుంటాన సుదాముని వద్ద 


0.” అండ dL 
బలవంతంగా లాక్కున్నాడు. మూట విప్పాడు. 


ఊరిస్తున్నావు. ఉండు 
నుండి అటుకుల మూట 


దులో అటుకులు కనపడ్డాయి. 


అటుకులు. ఈ అటుకులు చూన్తులటే నాకు ఎంతో సంతోషంగా ఉంది. 
ఈ అటుకులను నేను తృప్తిగా తింటాను.” అని ఒక పిడికెడు అటుకులు 
తీసుకొని నోటి నిండా పెట్టుకున్నాడు. హాయిగానమిలి తింటున్నాడు. 
“మిత్రమా! ఎంతో రుచిగా ఉన్నాయయ్య్మాఈ అటుకులు. ఎన్మాళ్లయిందో 
ఆటు తిని” అంటూ మరొక పిడికెడు అటుకులు తిసుకొని 
తినబోయాడు. 


చేయిపట్టుకొని ఆపింది. కృష్ణునితో ఇలా అంది. “నాధా! బక్క పిడికెడు 
అటుకులకే ఈ బ్రాహ్మణునికి ఈ లోకములో, పరలోకములో సమస్త 
సంపదలు లభించాయి. తమరు మరొక పిడికెడు తింటే నేను వారి 
ఇంట్లో దాసీగా ఉండాలి” అని ఛలోక్తిగా అంది రుక్షిణి. ఆ మాటలు 


అటుకులు ఆప్యాయంగా తిన్నాడు అని an ఆ రోజు రాత్రి 


124 


దశమస్కంధము (మూడవ భాగము 


కృష్ణుని మందిరంలోనే నిద్రించాడు. మరునాడు సుదాముడు 
శ్రీకృష్ణుని వద్ద అనుమతి తీసుకొని తన ఊరికి బయలు దేరాడు. 
శ్రీకృష్ణుడు కూడా సుదామునితో కొంతదూరం వెళ్లి ఆయనకు 
నమస్కరించి, వీడ్కోలు పలికి, తిరిగి వచ్చాడు. 


ఇంత దూరం వచ్చాడు కానీ సుదాముడు కృష్ణుని 
ధనసహాయం చేయమని అడుగలేదు. కృష్ణుడు కూడా ఎటువంటి 
ధనసహాయం చేయలేదు. కేవలం చిన్ననాటి ముచ్చట్లు చెప్పి 
పంపించాడు. సుదాముడు ఇంటికి వెళుతూ తనలో తాను ఇలా 
అనుకున్నాడు. 


“శ్రీకృష్ణుని ఆప్కాయత, స్నేహభావము నా మనసును ఆనంద 
పరవశుడిని చేసాయి. ఎల్లప్పుడూ లక్ష్మీదేవిని వక్షస్టలములో ధరించిన 
పరమాత్మస్వరూపుడైన కృష్ణుడు ఈ పేదవాడిని గట్టిగా ఆలింగనం 
చేసుకున్నాడు. అంతకంటే అద్యష్టం ఏముంటుంది. ఒక రోజు తింటే 
పదిరోజులు పస్తు పడుకొనే నేను ఎక్కడ. అఖండ ఐశ్వర్యములతో 
తులతూగే కృష్ణుడు ఎక్కడ! అటువంటి వాడు నన్ను ఆప్యాయంగా 
కౌగలించుకున్నాడు అంటే అంతకన్నా మహద్దాగ్యం ఏముంటుంది. 
తను, తన భార్య రుక్మిణి పడుకునే శయ్య మీద నన్ను తన పక్కన 
కూర్చోపెట్టుకొని నాతో ఆప్యాయంగా మాట్లాడాడు. నన్ను తన స్వంత 
సోదరుడి మాదిరి చూచాడు. రుక్తిణి కూడా స్వయంగా నాకు 
వింజామరలు వేసింది. అంతే కాకుండా శ్రీకృష్ణుడు నా కాళ్లు పట్టి నా 
మార్థాయాసమునుపోగొట్టాడు. నన్ను ఒక దేవత వలె పూజించాడు. 


125 


శ్రీమద్భాగవతము 


ఈ లోకంలో ఉన్న మానవులకు శ్రీకృష్ణుని పాదములు 
సేవించినంతనే వారికి ఈ లోకములోనూ, స్వర్ణలోకములోనూ 
అన్ని సుఖములు ప్రాప్తిస్తాయి. చివరకు ముక్తి కూడా లభిస్తుంది. నా 
వంటి వాడికి ధనం ఇస్తే ఆ ధన గర్వంతో పరమాత్మను స్మరింపను అనే 
ఉద్దేశ్యంతో కృష్ణుడు నాకు ధనము ఇవ్వలేదు. ఆయన మంచి పనే 
చేసాడు. మానవుడు దారిద్హ్రంలోనే భగవంతుని నిరంతరం స్మరిస్తూ 
ఉంటాడు కదా!” అని ఆలోచిస్తూ తన ఊరికి వెళుతున్నాడు. 


a 


సుదాముడు తన ఊరు చరుకున్నాడు. ఎంత వెతికినా 
సుదాముడికి తాను నివసిస్తున్న పర్ణశాల కనపడలేదు. అన్నీ ఎత్తైన 
భవనములు కనపడుతున్నాయి. పరిచారకులు అటు ఇటు తిరుగు 
తున్నారు. ఇంతలో కొంత మంది స్త్రీలు పురుషులు సుదాముని వద్దకు 
వచ్చి ఆయనకు అర్హ్యము పాద్యము ఇచ్చి సత్కరించారు. ఆయనకు 
స్వాగత వచనాలు పలికారు. 


సుదామునికి ఇదంతా అయోమయంగా ఉంది. ఏమీ అర్థం 
కావడం లేదు. ఇంతలో ఒక భవనము లోనుండి సకల 
లతో, ఆభరణములతో, విలువైన వస్త్రములను ధరించిన 
సుదాముని షు ఆయనకు ఎదురుగా వచ్చింది. భర్తను ఆప్పాయంగా 


అలంకారము 


దాసదాసీజనము ఆమెకు సాయంగా నిలబడి ఉన్నారు. 


126 


దశమస్కంధము (మూడవ భాగము 

ఏరందరినీ చూచి సుదామునికి మతి పోయింది. తన కళ్లను 
తాను నమ్మలేకపోతున్నాడు. భార్య తన చేయి పట్టుకొని తీసుకొని వెళు 
తుంటే, తన మందిరంలోకి ప్రవేశించాడు. ఆ భవనములో తెల్లటి 
పట్టుపరుపులతో కూడిన శయ్యలు, బంగారముతో చేయబడిన 
ఆసనములు, ఏనుగు దంతములతో చేయబడిన పర్యంకములు 
(సోఫాలు అనుకోవచ్చు, బంగారు తొడుగులతో ఉన్న చామరములు, 
సువర్ణమయమైన ఉన్నత ఆసనములు, ముత్యముల మాలలతో శోభిల్లు 
చాందినీలు, మరకత, మాణిక్కములు పొదిగిన గోడలు, అనేక 
అలంకారములు చేసుకున్న దాసీలు, వీరితో ఆ భవనము 
కళకళలాడుతూ ఉంది. 


ఇవన్నీ చూచి “నిరంతరం దారిద్దంతో విలవిలలాడే నాకు 
ఇంత ఐశ్వర్యం ఎలా వచ్చింది. ఇదంతా శ్రీకృష్ణుని మహిమ తప్ప వేరు 
కాదు. శ్రీకృష్ణుడు నా మనసులోని భావమును తెలుసుకొని నాకు 
అనంత ఐశ్వర్యములు ప్రసాదించాడు. మేఘములు మానవులు 
కోరకుండానే వర్షములు కురిపించినట్టు నేను ఏమీ కోరకుండానే 
నాకు కృష్ణుడు ఇంతటి సంపదలను పసాదించాడు. 


7 


రమాత్త, భక్తులు తనకు భక్తితో సమర్ధించిన అతి చిన్న 
వస్తువును కూడా గొప్పగా భావిస్తాడని ఇప్పుడే తెలిసింది. అందుకనే 
నేను ఇచ్చిన పిడికెడు అటుకులకు నాకు అనంతమైన సంపదలు 
ఇచ్చాడు. నేను నా రాబోయే జన్మలలో కూడా కృష్ణుని మిత్రుడుగా, 
హితుడుగా, కనీసం సేవకునిగా జన్మించాలని ఆ పరమా త్ర 
వేడుకుంటున్నాను. అదీ సాధ్యం కాకపో 
భజించే భక్తుల యొక్క సాంగత్యమును నాకు అనుగ్రహించమని 


127 


శ్రీమద్భాగవతము 


ప్రార్థిస్తున్నాన . (నీ పాద కమల సేవయు, నీ పాదార్టకులతోటి 
నెయ్యమును. శ్రీకృష్ణుని వివేకము చాలా గొప్పది. మానవులకు 
మితిమీరిన ధనం ఉంటే, వారు గర్విస్తారనీ, అధ:పతనము 
చెందుతారనీ గుర్తించి, వారిని కట్టడి చేస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు 
వారి ధనమును లాక్కొని వారికి కష్టములను కలిగిస్తుంటాడు. ఆ 
కష్టములు కలిగించడం తనమీద భక్తి కలగడానికే గాని వేరు కాదు.” 


అని తనలో తాను ఆలోచిస్తున్నాడు సుదాము 


భగవంతుడు తనకు ప్రసాదించిన ఐశ్యర్యముల మత్తులో 
పడకూడదని నిశ్చ్రయించుకున్నాడు ఆ ఐశ్వర్యములను అనాసక్త 
ఏంతో అనుభవిస్తున్నాడు. ఓ పరీక్షిత్‌ మహారాజా! చూచావా! తన 
కృష్ణుడు ఎంత సాయం చేసాడో! పరమాత్ముడికి 
మంచి ప్రవర్తన కల బ్రాహ్మ ణులే దైవముతో సమానము. 
ఏ మాత్రం ఆసక్తి, 


ఆ ప్రకారంగా 


చిరిగిన వస్త్రములు ధరించిన వాడు అని కూడా అంట 

చరిత్రను విన్నవారు, అధ్యయనం చేసిన వారు, భగవంతుని మీద భక్తి 
కలిగి ఉంటారు. ఈ సంసారము నుండి విముక్తి పొందుతారు.” అని 
శుక మహర్షి పరీక్షిత్‌ మహారాజుకు సుదాముని వృత్తాంతమును 
వినిపించాడు. 


దశమస్కంధము ఎనభైజకటవ అధ్యాయము 


128 


దశమస్కంధము (మూడవ భాగము 
శ్రీమద్భాగవతము 
దశమస్మ్కంధము 
ఎనభై రెండవ అధ్యాయము. 


“కు పరీక్షిత్‌ మహారాజా! శ్రీకృష్ణుడు, బలరాముడు ద్వారకలో 
సుఖంగా నివసిస్తున్న సమయంలో ఒక సారి సంపూర్ణ సూర్య గ్రహణం 
సంభవించింది. సూర్య గ్రహణ సమయంలో పుణ్యతీర్థములలో స్నానం 
చేస్తే పాపాలు నశిస్తాయి అని జనుల నమ్మకం. ఆ తతత చేత 
జనులందరూ కురుక్షేత్రానికి, అక్కడికి దగ్గరలోనే ఉన్న శమంతక 
పంచకానికి చేరుకున్నారు. 


పరశురాముడు 21 మార్లు దండెత్తి క్షత్రియ వంశముల 
నన్నిటినీ నాశనం చేసి, ఆ క్షత్రియుల రక్తంతో ఐదు సరస్సులను 
ఏర్పాటు చేసాడు. వాటినే శమంతక పంచకము అంటారు. ద్వారక 
నుండి అక్రూరుడు, వసుదేవుడు, ఉగసేనుడు, గదుడు, ప్రద్యుమ్ముడు, 
సాంబుడు మొదలగు యాదవ ప్రముఖులు కూడా కురుక్షేత్రానికి 
వచ్చారు. అనిరుద్ధుడు, కృతవర్మ ద్వారకా నగర రక్షణ కొరకు 
ద్వారకలోనే ఉండిపోయారు. 


అకూరుడు, వసుదేవుడు మొదలగు యాదవులు 
కురుక్షేత్రములో స్మానం చేసి, ఉపవాసములు ఉన్నారు. బ్రాహ్మణులకు 
వస్త్రములు, గోవులు దానం చేసారు. మరలా రామహదము అనే 
తీరములో స్నానం చేసి, బాహ్మణులకు, ఇతరులకు అన్న సంతర్హణ 
చేసారు. అందరూ చెట్లనీడలలో విశాంతి తీసుకుంటున్నారు. 


129 


శ్రీమద్భాగవతము 


కురుక్షేత్రములో స్నానం చేయడానికి నంద గోకులం నుండి 
నందుడు, యశోద, రోహిణి, గోపికలు, గోప కాంతలు 
చాలా రోజుల తరువాత కలుసుకున్నందు వలన అందరూ ఒకరిని 
ఒకరు కౌగలించుకున్నారు. ఆనంద భాష్టాలు రాల్టారు. కుశల ప్రశ్నలు 
వేసుకున్నారు. బాగోగులు కనుక్కున్నారు. చిన్న వారు పెద్దలకు 
నమస్కరించారు. పెద్దవారు తమ కంటే చిన్నవారిని ఆశీర్వదించారు. 
వారందరూ కృష్ణుడు చిన్నతనంలో నందగోకులంలో చేసిన లీలలను 


స్మరించుకున్నారు. 


కుంతీ దేవి తన తల్లి తండ్రులను, సోదరులను, అక్క చెల్లెళ్లను 
చూచి ఆనందంతో పొంగి పోయింది. వారందరూ కృష్ణు 
బలరాముని చూచి పులకాంకితులయ్యారు. కుంతీ దేవి తన సోదరుడు 
వసుదేవునితో ఇలా అంది. 


ని 


“సోదరా! నా అంత అభాగిని మరొకటి లేదు కదా! జీవితంలో 
ఏ బక్క కోరికా నెరవేరలేదు. మీరు ఎక్కడో ద్వారకలో ఉన్నారు. 
మేము హస్తినలో ఉన్నాము. మనకు ఒకరి వార్తలు ఒకరికి తెలియడం 
లేదు. నేను ఒంటరిగా మిగిలిపోయాను. నా బంధువులు, మిత్రులు, 
జ్ఞాతులు, సోదరులు వీరి క్షేమములు ఏమీ తెలియడం లేదు. 
సమయంలో మీ అందరినీ కలుసుకోడం నాక 
ఉంది.” అని పలికింది కుంతీదేవి. 


గూరు 


౨ చాలా ఆనందంగా 


మాటలకు వసుదేవుడు కుంతీ దేవితో ఇలా అన్నాడు. 


“సోదరి! మనం మానవ మాతులము. దేవుని చేతిలో ఆట బొమ్మలం. 


130 


దశమస్కంధము (మూడవ భాగము 


దైవం నిర్ణయించినట్టు జరిదింది. 


చాలా మంది తమకు తాముగా పనులు చేస్తుంటారు. మరి 
కొందరు ఇతరులు చెప్పినట్టు చేస్తుంటారు. కానీ వీరందరూ ఆ దైవము 
ఆడించినట్టు ఆడేవారే కానీ స్వతంత్రులు కారు. ఆవిషయం వారికి 
తెలియదు. నీవు నీ తండి వద్ద నుండి మరొక ఇంటికి పెంపుడు 
కుమార్తెగా వెళ్లావు. మేము కూడా ఆ కంసునికి భయపడి, తలా ఒక 
దిక్కుగా వెళ్లిపోయాము. నేను, దేవకి, చెరసాలలో నానా బాధలు 
భగవంతుని దయవలన అందరం ఇక్కడ కలునుకోగలిగాము.” అని 


అన్నాడు. 


ఆ కురుక్షేత్రమునకు వచ్చిన రాజులు అందరూ శ్రీకృష్ణుని 
దర్శనము చేత పునీతులయ్యారు. అదే సమయంలో కురుక్షేత్రానికి 
భీష్మ, ద్రోణ, ధ్యతరాష్ట్ర, గాంధారి మొదలగు వారు తమ తమ పుత్తులతో, 
పౌత్రులతో సహా కురుక్షేత్రములో పుణ్య స్నానములు చేయడానికి 
వచ్చారు. అలాగే పాండవులు, కుంతి, ద్రౌపది, పాండవుల ఇతర భార్యలు, 
సంజయుడు, విదురుడు, కృపాచార్యుడు, కుంతిభోజుడు, విరాటుడు, 
భీష్మకకుడు, నగ్గజిత్తు, పురుజిత్తు, ద్రుపదుడు, శల్యుడు, ధ్యష్టకేతువు, 
కేకయుడు, యుధామన్మువు, సుశర్మ, బాహ్లికకుడు, సోమదత్తుడు 
యొదలగు రాజులందరూ వచ్చారు. 

వారందరూ ధర్మరాజును ఆయన మిత్ర రాజులను కలుసుకున్నారు. 
అందరూ శ్రీకృష్ణుని దర్శించుకున్నారు. వారందరూ ఉగ్రసేనుని, 


131 


శ్రీమద్భాగవతము 


యాదవులను ఈ విధంగా పశంసించారు. 


“ఉగ్రసేనా! మ్‌ అందరి జన్మలు సార్థకం అయ్యాయి. 
ఎందుకంటే మీరందరూ ప్రతిరోజూ శ్రీకృష్ణుని సందర్శన భాగ్యం వలన 
పునీతులవుతున్నారు. ఆ శ్రీకృష్ణుని కీర్తి, గంగానది, వేదములు, 
శాస్త్రములు ఈ భూమిని పవితం చేస్తున్నాయి. కాల ప్రభావంతో తన 


పవిత్రతను సంతరించుకుంది. హతా శ్రీకృష్ణుని ప్ర పతి దినము 
మూస్తున్నారు. తాకుతున్లారు. ఆయనతో కలిసి నడుస్తున్నారు. ఆయనతో 
కలిసి భోజనం చేస్తున్నారు. ఆయనతో మా ట్లాడుతున్నారు. ఆయనతో 


ఆరి 


నితో వివాహ సంబంధములు కలుపు 


నిద్రిస్తున్హారు. శ్రీకృష్ణ 
చేస్తున్నారు. ప్రాపంచిక కర్మల యందు ఆసక్తిని వదిలిపెట్టి, ముక్తి 
మార్దంలో నడుస్తున్నారు. ఆ కారణంగా మీ జీవితములు అన్నీ 


ములు అయ్యాయి” అని అన్నారు. 


ఓ పరీక్షిత్‌ మహారాజా! కురుక్షేతము 
ఎవరు ఎక్కడ ఉన్నారో తెలియదు. నందునికి కూడా శ్రీకృష్ణుడు 
వసుదేవుడు కురుక్షేత్రానికి వచ్చారని కొంత కాలం తరువాత తెలిసింది. 
శ్రీకృష్ణుని వెదుక్కుంటూ నందుడు అతని పరివారము తిరిగారు. 
ఆఖరుకు కృష్ణుడు ఉన్న చోటికి చేరుకున్నారు. శ్రీకృష్ణుని చూడగానే 
నందుడు ఆనందంతో పొంగిపోయాడు. కృష్ణుని ఆలింగనం 
చేసుకున్నాడు. కుశల ప్రశ్షలు వేసుకున్నారు. కంసుడు పెట్టిన బాధలను 
నెమరు వేసుకు న్లారు. గోకులంలో చిన్నతనంలో తాము గడిపిన 


చాలా విశాలమయింది. 


132 


దశమస్కంధము (మూడవ భాగము 


రోజులు గుర్తుకు తెచ్చుకున్నారు బలరామ కృష్ణులు. 


ఎప్పుడో చిన్ని కృష్ణునిగా చూచిన వాడిని, ఇప్పుడు పెరిగి 
పెద్దవాడుగా చూచిన యశోద ఆనంద సముద్రంలో పిలలాడింది. 
కృష్ణుని ప్రేమతో కౌగలించుకుంది. ఆమెలో మాత్యవాత్షల్యం 
పెల్లుబికింది. కృష్ణునికి, బలరామునికి యశోదను చూచిన 
ఆనందంతో నోటమాటరాలేదు. గొంతు బొంగురుపోయింది. నందుడు, 
యశోద కృష్ణుని బలరాముని తమ తొడల మీద కూర్చోబెట్టుకొని వారి 
తలలు ఆప్కాయంగా నిమురుతున్నారు. దేవకీ దేవి, రోహిణీ దేవి 
యశోదను ఆలింగనం చేసుకున్నారు. చిన్న నాటి ముచ్చట్లు 
చెప్పుకున్నారు. కృష్ణలీలలను చెప్పుకొని నవ్వుకున్నారు. 


దేవకీ దేవి, రోహిణి యశోదతో ఇలా అన్నారు. “అమ్మా 
యశోదా! నీ బుణం మేము ఎన్నటికీ తీర్చుకోలేము. నువ్వు, నందుడు 
మాకు చేసిన మహోపకారము మీకు ఇంద్రపదవి ఇచ్చినా తీరేది 
కాదు. మీరు మాకు చేసిన మేలును మేము ఎన్నటికీ మరిచిపోలేము. 
మీరు మా పుత్రులైన బలరామ కృష్ణులను పసిబిడ్డలు గా ఉన్నప్పటి 
నుండి కంటికి రెప్పలా కాపాడారు. పెంచి పెద్దవారిగా చేసారు. మేము 
వారిని కన్నామే గానీ, పెరిగింది అంతా నీ దగ్గరే కదా! ఆ చిన్నిబాలుర 
ప్రేమ, లాలన నువ్వు పొందగలిగావు. నీవు పుణ్య మూర్తివి. నీకు నీ 
కుమారులు, ఇతరుల కుమారులు అనే భేదభావము లేదు. అందుకే 
బలరామ కృష్ణులను నీ కన్న్షబిడ్డలవలె పెంచావు. లాలించావు.” అని 
యశోదను ప్రశంసించారు దేవకీ దేవి, రోహిణి. 

ఇంతలో చిన్నప్పుడు కృష్ణునితో ఆడుకున్న గోపికలు కృష్ణుని 
చూచి ఆయనవద్దకు వచ్చారు. శ్రీకృష్ణుని వంక కనురెప్పలు ఆర్హకుండా 


133 


శ్రీమద్భాగవతము 


చూస్తున్నారు. వారి కంటికి శ్రీకృష్ణుడు చిన్ని బాల కృష్ణుడి లాగానే 
కనపడుతున్నాడు. శ్రీకృష్ణుని నిరంతరము చూడకుండా కనురెప్పలు 
అడ్డుపెట్టిన బ్రహ్మను తిట్టుకున్నారు. 


శ్రీకృష్ణుని దగ్గరగా వచ్చారు. ఆయన శలీరం అంతా 


ఆరి 


తడిమారు. ను శ్రీక్యష్ణు 


డు వారితో కూర్చుని వారి 
ుక్కున్నాడు. వారితో ఇలా అన్నాడు. “నేను నా వారిని 
రక్షించడానికి ఆ సమయంలో మధురకు అక్కడి నుండి ద్వారకకు 
వెళ్లవలసి వచ్చింది. ఆ కారణంగా మిమ్ములను మరలా కలుసుకోలేక 
ఆటలు అన్నీ గుర్తున్నాయా! నన్ను ఎప్పుడన్నా తలచుకుంటున్నారా! లేక 
చెప్పా పెట్టకుండా వెళ్లిపోయి తిరిగి రానందుకు నన్ను 
తిట్టుకుంటున్నారా! 


ఎవరి తప్పు లేదు. ద దట్టంగా మేఘాలు ఆవరిం చినప్పుడు, గాలి 
విపరీతంగా వీచి ఆ మేఘాలను చెల్లాచెదురు చేస్తుంది. అలాగే గాలికి 
తేలికైన దూది, దుమ్ము, గడ్డి అన్నీ ఒక చోటికి చేరుతుంటాయి, మరలా 
ఎగురగొట్టబడి చెల్లాచెదురు అవుతుంటాయి. అలాగే స్యష్టి కర్త కూడా 


మానవులను కలుపుతుంటాడు, విడదీస్తుంటాడు. అంతా దైవ మ 
మన చేతిలో ఏమీ లేదు. మీకు నా మీద అధికమైన పేమ వాత్సల్యము 
నన్ను కలిసారు. 


134 


దశమస్కంధము (మూడవ భాగము 


పంచభూతములు ఈ సృష్టికి మూలములు. ఈ పంచభూతముల 


రాత్మ అంశ అని మీకు తెలుసు కదా! 


స్యష్టిస్టితిలయములకు కర్తను. నేను అంతటా ఉన్నాను. మీలోనూ 
ఉన్నాను. అందుకే మీకు నాకు ఎడబాటు అనేది లేదు. నేను ఎల్లప్పుడూ 
మీ హృదయములలో ఆత్మస్వరూపుడుగా వెలుగుతున్నాను. 


ఈ ప్రకృతిలో మనకు కనిపించే పదార్థములు అన్నీ 
పంచభూతములతో ఏర్పడినట్టివే! ఆ పంచభూతములు కూడా 
సూక్ష్మరూపంలో ఉంటాయి. ఇవన్నీ మార్పుకు లోనవుతుంటాయి. కాని 
ఆత్మ వీటికి భిన్నమయింది. ఆత్మకు మార్య ము 


కాని ఆత్మ కూడా ఈ పంచభూతములతో కలిసి దేహము 


ఉంది. ప్రాపంచిక భోగములను అనుభవిస్తూ ఉంది. కాలాంతరమున 
మరలా ఆ దేహమును వదిలేస్తూ ఉంటుంది. ఈ దేహములతో 
అనుభవించ తగ్గ ప్రకృతి, పంచభూతములతో కలిసి దేహమును 
పొందిన ఆత్మ, రెండూ నా యందే ఉన్నాయి. మీ అందరూ నా యందే 
ఉన్నారు. ఇంక మనము విడిపోయాము అనే మాటకు అర్థం లేదు.” 
అని గోపికలకు క్యష్ణుడు ఆత్మస్వరూపాన్ని బోధించాడు. | 


వారందరూ శ్రీకృష్ణుని ఇలా ప్రార్థించారు. “శ్రీకృష్ణా! నీ 
పాదపద్మములను యోగులు, మునులు ఎల్లప్పుడూ తమ హృదయము 
లలో నిలుపుకొని ధ్యానిస్తూ ఉంటారు. ఈ సంసారము నుండి విముక్తి 
ప్రసాదించేది నీ పాదసేవనము తప్ప మరొకటి కాదు. మేము 
పామరులము. ప్రాపంచిక విషయములలో మునిగితేలుతుంటాము. 


135 


శ్రీమద్భాగవతము 


కోరికలతో సతమతమౌతుంటాము. అటువంటి మాకు ఎల్లప్పుడు నీ 
పాదపద్మములను మా మనసుల యందే నిలిచి ఉండేటట్టు 
మమ్ములను అనుగహించు.” అని వేడుకున్నారు. 


శ్రీకృష్ణుని వలన ఆత్మస్వరూపమును తెలుసుకున్న గోపికలు, 
నిరంతరము కృష్ణనామమును ధ్యానించడం, స్మరించడం ద్వారా, 
మరణించిన తరువాత ఆయనలో కలిసిపోయారు.” అని శుక 
మహర్షి పరీక్షిత్‌ మహారాజుకు శ్రీకృష్ణ గోపికల పునన్న్గమాగమము 
గురించి వివరించాడు. 


దశమస్కంధము ఎనభై రెండవ అధ్యాయము సంపూర్ణము 
ఓం తత్సత్‌ ఓం తత్సత& ఓం తత్సత్‌ 


దశమస్కంధము 


రూ 
బలరాముడు గోపికలను కలుసుకొని వారితో ముచ్చటించిన తరువాత 
ధర్మరాజు వద్దకు వెళ్లాడు. ధర్మరాజు బంధువులనందరినీ కలుసుకొని 
వారి క్షేమములను విచారించాడు. వారంతా శ్రీకృష్ణుని ఈ విధంగా 


“కు పరీక్రిత్‌ మహారాజా! కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడ 


సుతించారు. 
—0 


136 


దశమస్కంధము (మూడవ భాగము 
“ఓ దేవా! ఈ ప్రపంచములోని జనులంతా సంసార 
సాగరంలో పడి అనేక కష్టములు పడుతున్నారు. ఈ సంసారమునకు 
మూలకారణం వారిలో ఉన్న అవిద్య. నీపాదపద్మములను సేవించిన 
వారికి వారిలోని అవిద్య అంతమవుతుంది. వారికి ఎటువంటి 
అమంగళములు కలుగవు. 


ఓ దేవా! నీవు సకల ఆనంద స్వరూపుడవు. చిచ్చక్తి 
సంపన్నుడవు. కాలానుగుణంగా వేదములు ఈ లోకంలో 
నశించిపోయాయి. వాటిని పునరుద్ధరించడానికి నీవు అనేక 
అవతారములను ధరించావు. వాటిలో మానవ రూపంలో ఉన్న 
క్యష్ణావతారము ఒకటి. పరమాత్మ స్వరూపుడవు అయిన నీకు భక్తితో 
నమస్కరిస్తున్నాము.” అని పలికారు. 


ధర్మరాజు బంధువులు శ్రీకృష్ణుని పైవిధంగా స్తుతిస్తూ 
ఉండగా, పంచ పాండవుల భార్య అయిన ద్రౌపది, వారి ఇతర భార్యలు, 
అంతఃపుర కాంతలు, శ్రీకృష్ణుని కథలను గానం చేస్తున్నారు. వారిలో 
ద్రౌపది శ్రీకృష్ణుని భార్యలతో ఇలా అంది. 


“ఓ రుక్షిణీ[! జాంబవతీ, నాగ్షజితీ, సత్యభామా! కాళింటి, శైబ్బా, 
రోహిణీ, లక్షణా! ఇతర కృష్ణుని భార్యలారా! శ్రీకృష్ణుడు ఒక్కడే కదా మరి 
మీ అందరినీ ఎలా వివాహం చేసుకున్నాడు. మీతో ఎలా సుఖంగా 
కాపురం చేస్తున్నాడు. దయచేసి నాకు వివరంగాచెప్పండి.” అని 
అడిగింది. 


137 


శ్రీమద్భాగవతము 
అప్పుడు రుక్మిణి ముసి ముసి నవ్వులు నవ్వుతూ ఇలా 


చెప్పింది. “మా అన్న రుక్తి si శిశుపాలుడికి ఇచ్చి వివాహం 


సుదలగు వారు యుద్దానికి సన్నద్ధంగా ఉన్నారు. కాని 
ంచుకొని ద్వారకకు తీసుకొని 


వచ్చాడు. నన్ను వివాహం క ” అని చెప్పింది. 


తరువాత సత్యభామ ద్రౌపదితో తండ్రి వద్ద 
స్యమంతక మణి అనే మణి ఉంది. దానిని ధరించి మా పినతండ్రి 
వేటకు వెళ్లాడు. మా పినతండ్రిని చంపి ఆ మణిని 
అ ఆ సింహమును చంపి ఒక భల్త్లూకము ఆ మణిని 


బక సింహము 


ban న ౫ నం నా వివాహము esr mss 


అయింది. కానీ నా తండ్రి నన్ను కృష్ణునికి ఇచ్చి వివాహం చేసాడు.” అని 


ల గరా 
చెప్పింది. 


తన వంతు రాగా జాంబవతి ఇలా అంది. “సత్య చెప్పిన కథే 
నాది కూడా. నా తండి జాంబవంతుడు కృష్ణుని చేతిలో పడి పోయి, 
తన వద్ద ఉన్న స్వమంతక మణిని కృష్ణుడికి ఇచ్చాడు. నన్ను కృష్ణుడికి 
డు.” అని చెప్పింది. 


138 


దశమస్మ్కంధము (మూడవ భాగము 
“నేను నా చిన్న తనం నుండి కృష్ణుని భర్తగా పొందవలెనని 
తపస్సు చేస్తున్నాను. నా మనసులో కోరిక గహించిన కృష్ణుడు, తన 
బావ అర్జునునితో కూడా వచ్చి, నన్ను వివాహం చేసుకున్నాడు” అని 
కాళింది తెలిపింది. 


తరువాత భద్ర ఇలా అంది. “నా కథ రుక్షిణి లాంటిదే! నా 
స్వయం వరంలో కృష్ణుడు నన్ను స్వయంవర మండపం నుండి 
తీసుకొని పోయి ద్వారకలో నన్ను వివాహం చేసుకున్నాడు. అడ్డం 
వచ్చిన రాజులను, వఏరులను ఓడించాడు.” అని చెప్పింది. 


“నా తండి నా వివాహానికి ఒక పరీక్ష పెట్టాడు. ఎవరైతే తన 
వద్ద ఉన్న ఏడు బలిష్టములైన, వ్యషభములను లొంగటిసుకుంటాడో 
వాడికి నన్ను ఇచ్చి వివాహం చేస్తాను అన్నాడు. శ్రీకృష్ణుడు వచ్చి ఆ ఏడు 
వ్యషభములను లొంగటిసుకొని నన్ను వివాహం చేసుకున్నాడు. అప్పటి 
నుండి ఆయన పాదములు సేవిస్తున్నాను.” అంది శైబ్య. 


ఇంతలో మితవింద ఇలా అంది. “నా వివాహం చాలా 
పశాంతంగా జరిగింది. నా తండి తన మేనమామ కుమారుడగు 
కృష్ణునికి నన్ను ఇచ్చి శాస్తోక్తంగా వివాహం జరిపించాడు.” 


తరువాత లక్షణ ఇలా అంది. “నేను నా చిన్నతనంనుండి 
నారద మహా ముని వలన కృష్ణుని గుణగణములు విని ఆయన మీద 
మనను నిలిపాను. ఆయనే భర్తగా కోరుకున్నాను. నా తండి నా 
కోరికను మన్నించాడు. కాని వీర్య శుల్కముగా ఒక పరీక్ష పెట్టాడు. నీ 
స్వయం వరం మాదిరే ఒక మత్స్య యంత్రము తయారు 


139 


శ్రీమద్దాగవతము 


చేయించాడు. కాని అది బయటకు కనపడదు. ఆ మళ్ళ యంత్రము 
కట్టబడిన స్తంభము యొక్క మొదలు దగ్గర ఉంచబడిన కుండలో 
ఉన్న నీటిలో ఆ మత యంత్రము ప్రతి బింబము మాత్రము 
కనపడుతూ ఉంటుంది. వీరుడైన వాడు కింద పెట్టబడిన కుండలో 
ఉన్న మత్స్యము ప్రతి బింబమును చూచి ఆ మత్స్యమును కొట్టాలి. అటి 


నా స్వయం వరానికి చాలా మంది రాజులు వచ్చారు. 
అందరూ స్వయంవర సభలో కూర్చున్నారు. ధనుర్జాణములను ధరించి 
మత యంతముగు కొట్టడానికి సిదంగా ఉన్నారు. బకరొక్కరుగా 
వెళ్లడం ఆ మత్ళ్య యంతమును కొట్టలేక తిరిగి రావడం జరిగింది. 
చాలా మందికి ఆ మత్స్యము ఎక్కడ ఉందో కనపడలేదు. కనపడని 
దానిని ఎలా కొడతాం అనుకుంటూ వెనక్కు మళ్లారు. 


దో పది! నీకు ఇంకో విషయం తెలుసా! అ అర్జునుడుకూడా 
నన్ను పెళ్లి చేసుకోవాలని ఈ మళ్య యంత్రం కొట్టడానికి వచ్చాడు కానీ 
లక్ష్యం ఛేదించలేకపోయాడు. ఇంతలో కృష్ణుడు ధనుస్వుతీసుకొని 
శరమును సంధించి, సునాయాసంగా మత్య్య్య యంత్రాన్ని కొట్టాడు. 
తరువాత నేను పట్టు బట్టలు కట్టుకొని, చక్కగా అలంకరించుకొని, 


స్వయంవర మండపంలోకి వచ్చాను. కృష్ణుని మెడలో వర మాల 


దౌపటి! ఈ పకారంగా నాతో కృష్ణుని వివాహం జరిదింది. ఇది 
చూచిన ఇతర రాజులు సహించలేకపోయారు. కృష్ణుడు తన 


140 


దశమస్కంధము (మూడవ భాగము 
మీద కూర్చోబెట్టుకొని, తన చేతిలోకి ధనుస్సు తీసుకొని శత్రురాజులతో 
యుద్ధం చేసాడు. కృష్ణుని రథసారథి దారుకుడు అతి చాకచక్యంగా 
రథాన్ని నడిపాడు. శత్రు రాజులు కృష్ణుని రథం వెంట పడ్డారు. కాని 
క్యష్ణుడు తన వాడి అయిన శరములతో వారిని ఓడించాడు. కొంత 
మందికి కాళ్లు చేతులు నరికాడు. కొంత మందిని చంపాడు. మిగిలిన 
వారు పారిపోయారు. తరువాత నేను కృష్ణునితో సహా ద్వారకలో 
పవేశించాను. తరువాత నా తండ్రి అనేక అమూల్యమైన కానుకలు 


ఇ 


తీసుకొని ద్వారకకు వచ్చాడు. ద్వారకలో కృష్ణునితో నా వివాహం 


వైభవంగా జరిగింది.” అని పలికింది లక్ష్మణ. 


శ్రీకృష్ణుని ఇతర భార్యలు కూడా ఇలా అన్నారు. “ద్రాపదీ! 
నరకుని సంహరించి, నరకుడు చెరలో బంధించిన మా అందరినీ 
కృష్ణుడు విడిపించాడు. అప్పటి వరకు మేము అందరమూ కృష్ణుని 
పాదములను ధ్యానిస్తున్నాము అని తెలుసుకున్న కృష్ణుడు మా అందరినీ 
వివాహం చేసుకున్నాడు. ఓ ద్రౌపది దేవి! మేము 16,008 మంది 
కృష్ణుని భార్యలము నిరంతరము కృష్ణుని పాద సేవను కోరుకుంటు 
న్నాము. మాకు రాజ్యములు, స్వర్గలోక సుఖములు, ఇంద్ర పదవి, 
అణిమ మొదలగు అష్ట సిద్దులు, బ్రహ్మ పదవి, ముక్తి పదవి ఏవీ కూడా 
శ్రీకృష్ణుని పాద సేవతో సమానం కావు. అందుకని ఎల్లప్పుడు శ్రీకృష్ణుని 
పాద పద్మములను మా తలమీద ధరించవలెనని మేము ఎల్లప్పుడూ 
కోరుకుంటున్నాము.. 


మేమే కాదు కృష్ణుని చిన్న తనంలో వ్రజ స్త్రీలు కూడా కృష్ణుని 
పాదములను నిర్మలమైన మనస్సుతో సేవించి ధన్యులయ్యారు. 
శ్రీకృష్ణుని మీద భక్తి ఉంటే ఆయన పాద సేవను మించినది 


141 


శ్రీమద్భాగవతము 


మూడులోకములలో ఏటిలేదు.” అని శ్రీకృష్ణుని భార్యలు ముక్త 
కంఠంతో దౌపదికి చెప్పారు. అని శుక మహర్షి పరీక్షిత్‌ మహారాజుకు 
శ్రీకృష్ణు 


లగు వివరించాడు. 


దశమస్కంధము ఎనభై మూడవ అధ్యాయము 
ఓం తత్సత్‌ ఓం తత్సత్‌ ఓం తతత్‌ 


దశమస్కంధము 


“ఓ పరీక్షిత్‌ మహారాజా! శ్రీకృష్ణుడు కురుక్షేత్రంలో ఉన్న 
సమయంలో వ్యాసుడు, నారదుడు, చ్యవనుడు, దేవలుడు, అసితుడు, 
విశ్వామిత్రుడు, శతానందుడు, భరద్వాజుడు, గౌతముడు, భ్యగువు, 
వశిష్టుడు, గాలవుడు, పులస్తుడు, కశ్యపుడు, అత్రి, మార్యండేయుడు 
ఎడు, త్రితుడు, ఏకతుడు, సనకాది బ్రహ్మమానస 
పతులు, ఈ యా. అగస్సుడు, యాజ్జవల్కుుడు, వామదేవుడు 
మొదలగు మునులు శ్రీకృష్ణుని దర్శించుకోడానికి వచ్చారు. అక్కడ 
ఉన్న రాజులందరూ ఆ మహామునులను చూచి భక్తితో టా 
రించారు.బలరాముడు, వ సాడు ఏ ఆ మసమురులకు ౪ 


5 గ్ర క తమ తమ ఆసనములతో 


142 


దశమస్కంధము (మూడవ భాగము 


“మహామునులారా! ఈరోజు మా జన్మములు ధన్యములు 
అయ్యాయి. ఒకే చోట ఇంత మంది మహాత్ములను సందర్శించే 
మహద్దాగ్యం మా అందరికీ కలిగింది. మీ అందరి దర్శనభాగ్యము 
దేవతలకు కూడా లభించదు. సామాన్య మానవులకు మ్‌ వంటి 
మహాత్ములను, యోగీశ్వరులను దర్శించడం, తాకడం, వారిని 
ప్రశ్నించడం, నమస్కరించడం, పాదములను అర్చించడం మొదలగు 
అధికారములు లభించవు. మేము కూడా సాధారణ మానవులమైనా 
మాకు మిమ్ములను దర్శించి, మీ పాదములను అర్జించే భాగ్యం, మీ 
దయ వలన కలిగింది. 


లోకంలో అన్ని జలాశయములు, సరస్సులు, నదులు 
తీర్థములు అని చెప్పబడవు. అలాగే మట్టితోనూ, రాతితోనూ 
చేయబడిన అన్ని విగ్రహములు దేవతా స్వరూపములు అని చెప్పబడవు. 
ఈ పుణ్య తీర్థములు కానీ, దేవతా విగ్రహములు కానీ, 
తరువాత గానీ తగిన ఫలితములను ఈయవు. కాని, మీ వంటి 
మహాత్ముల దర్శనభాగ్యంతో మానవులు తక్షణమే పవిత్రులు అవుతారు. 
కాబట్టి తీర్ధ్థములను, దేవతా విగ్రహములను సేవించడం కన్నా మీ 
వంటి మహాత్తులను సేవించడమే మేలు. 


చాలా కాలం 


అదే విధంగా మానవులు అగ్మి సూర్యుడు, చంద్రుడు, 
నక్షత్రములు, భూమి, జలము, ఆకాశము, వాయువు, వాక్కు, మనస్సు 
ఏటిని ఉపాసించడం వలన మానవుల పాపములు 
వంటి మహాత్ముల పాదపద్మములను సేవించడం వలన మానవుల 
పాపములన్నీ తక్షణమే నశించపోతాయి. 


పోవు. కాని మీ 


143 


శ్రీమద్భాగవతము 


సాధారణంగా మానవులు వాతము, పిత్తము, కఫము 
నిండిన ఈ దేహమును ఆత్మ అని భమ చెందుతుంటారు. దేహమే 
తాను అని అహంకరిస్తుంటారు. అలాగే భార్య, పుతులను తమ 


ఆత్మీయులుగా, తమ సర్వస్వంగా భావిస్తుంటారు. అలాగే మట్టి 
రాతితోనూ చేయబడిన విగ్రహములను దేవతా మూర్తు 

నదులు, సముద్రములను పుణ్యతీర్ణములు గానూ భావిస్తుంటారు. కాని 
మీ వంటి మహాత్ములను, సాధువులను, భగవంతుని తత్వము తెలిసిన 
వారిని సేవించరు. అట్టివారు గడ్డితినే పశువులతోనూ, ఆ గడ్డిని మోసే 
గాడిదలతోనూ సమానమైన వారు.” అని పలికాడు శ్రీకృష్ణుడు. 
(ఇక్కడ గడ్డి అంటే ధనము, సంపదలు. మానవులు ధనమును, 
సంపదలను, విషయ వాంఛలను, పశువులు గడ్డితిన్నట్టు, 
అనుభవిస్తుంటారు. గడ్డిని మోసే గాడిదలు అంటే భార్య, న 
బంధువులు, స్నేహితులు వీరే సర్వస్వము అని భావించే సంసార 
భారమును మోసే మానవులు అని అర్ధం చేసుకోవచ్చు. ఇటువంటి 
వారు తమ పాపాలు పోగొట్టుకోడానికి రకరకాల దేవతా విగ్రహాలను 
పూజిస్తుంటారు, తీర్థయాత్రలు చేస్తుంటారు. కానీ పరమాత్మ తమలోనే 
ఆత్మస్వరూపుడుగా ఉన్నాడని తెలుసుకోలేరు 


ఈ మాటలు విన్న మహా మునులు కొంచెం సేపు మౌనంగా 
ఏమిటా అని అనుకున్నారు. ఓహో! శ్రీకృష్ణుడు ప్రస్తుతము 
మానవుడుగా, కర్మలకు అథినుడుగాఉన్నాడు. తన పరమాత్మ 
స్వరూపమును కప్పిపుచ్చి మామూలు మానవుని వలె ప్రవర్తిస్తున్నాడు. 
శ్రీకృష్ణుడు ఈ విధంగా మాట్లాడటం కేవలం లోకానికి & ఆత్మ తత్వమును 


మాత్మ స్వరూపుడైన శ్రీకృష్ణుడు ఇలా మా 


144 


దశమస్కంధము (మూడవ భాగము 


తెలియజేయడం కోసరమే అని నిశ్చయించుకొని, నవ్వుతూ ఇలా 


అన్నారు. 


“దేవదేవా! నీవు నీ పరమాత్మ స్వరూపమును మరుగు పరచి, 
కేవలం సాధారణ మానవుని వలె మాట్లాడుతున్నావు. మేమందరము 
మరీచి మొదలగు ప్రజాపతులకు అధిపతులమైనా, నీ మాయను 
మాత్రము అర్థం చేసుకోలేక పోతున్నాము. నీ మాయలో 
పడిపోతున్నాము. నీ లీలలు అద్భుతములు కదా! 


ఓ దేవా! ఈ భూమ్‌, ఈ మట్టి అంతటా బక్కటే. కానీ ఈ 
మట్టి కుండగానూ, మీద మూతగానూ, వివిధ రూపములు 
ధరిస్తూ ఉంది. వివిధములైన పేర్లతో పిలువబడుతూ ఉంది. నీవు 
కూడా ఒక్కడివే. నీకు చేయవలసిన పనులు అంటూ ఏమీలేవు. కాని 
నీవు అనేక రూపములు ధరించావు. స్యష్టి చేసేటప్పుడు బ్రహ్మగానూ, 
పోషించేటప్పుడు విష్ణువు గానూ, లయం చేసేటప్పుడు విష్ణువు గానూ 
నీ కర్తవ్యములను నిర్వర్తిస్తున్నావు, కానీ ఈ మానవులు నీవు వేరు వేరు 


అనే భేదభావాన్ని కల్పిస్తున్నారు. 


ఓ దేవా! నీవు ఏ కర్మ చేసినా ఆ కర్మఫలము నీకు అంటదు. 
నీవు పుట్టడం పెరగడం, లీలలు చేయడం ఏవీ సత్యము కావు. నీవు 
పరిపూర్ణస్వరూపుడవు. నీవు తప్ప ఈ విశ్వములో మరొకటి లేదు. 


ఓ దేవా! ఈ లోకంలో వర్ణాశమ ధర్మములను నీవు ఒక్కడివే 
రక్షిస్తున్నావు. నీవే పరమ పురుషుడవు. సజ్జనులను రక్షించడానికి, 


145 


శ్రీమద్భాగవతము 


ధరిస్తుంటావు. వేదములను రక్షిస్తుంటావు. 


దుర్మార్గులను శిక్షించడానికి నీవు శుద్ధసత్వమయ మైన శరీరములను 


ఓ దేవా! మానవులు వేదములను అధ్యయనం చేయడం చేత 
నీ శుద్ధసత్వమయ స్పరూపమును తెలుసుకోగలుగుతున్నారు. ఎందు 
కంటే వేదములన్నీ నీ స్వరూపములే కదా! ఓ దేవా! వేదములే నిన్ను 
తెలుసుకోవడానికి ఏకైక ప్రమాణములు. ఈ లోకంలో సత్వగుణ 


సంపన్నులు, సదాచార సంపన్నులు అయిన బాహ్మణులు వేదములను 


పచారం చేస్తున్నారు. ఆ కారణం చేత నీవు సదా బాహ్మణులను 


. పూజిస్తున్నావు. బాహ్మణుల సాహచర్యంలో నీవు వారి 


స్యాయి. మా జన్మలు సార్థకం 
రై చూచిన మా కన్నులు సఫలతను 
సంతరించుకున్నాయి. శ్రీకృష్ణా! నీవు యోగబలసంపన్నుడవు. నీ 
మహాత్మ్యము నిగూఢంగా ఉంటుంది. నీ బుద్ధిబలము అపారము. నీవు 
సర్వాంతర్భామివి. నీకు తెలియని విషయం లేదు. నీవే పరమ 
రుషుడవు. పరమాత్మ స్వరూపుడవు. అట్టి నీకు నమస్కరిస్తున్నా 


ల్‌ 


ఓ దేవా! నీ చుట్టు ఉన్న యాదవులు, నీకు మితులైన ఈ 


రాజులు అందరూ యోగమాయచేత కప్పబడి నీవు పరమాత్మ 
స్వరూపుడవు, సర్వాంతర్యామివ, కాలస్వరూపుడవు అనే సత్యాన్ని 


146 


దశమస్కంధము (మూడవ భాగము 
ఓ దేవా! (25) ఈ మానవులు ఇందియ వ్యామోహములో 
పడి పోయి, విషయవాంఛలకు లోబడి, మోహంలో మునిగిపోయి, 
వివేకము నశించి, నీ యొక్క అసలు స్వరూపమును తెలుసుకోలేక 


ఓ దేవా! పరమ పవిత్రమైన గంగానదికి నీ పాదములే 
ఆశయము. పరిపక్వత చెందిన యోగులు నీ పాదములనే తమ 
హృదయములలో నిలుపుకొని ధ్యానిస్తూ ఉంటారు. అటువంటి నీపాద 
పద్మములను నేడు మా పూర్వపుణ్యవశమున దర్శింపగలిగితిమి. మా 
అందరినీ నీ భక్తులుగా చేసుకొని నీ కృపాకటాక్షవక్షణముల మా మీద 
ప్రసరింపజేయమని పార్థిస్తున్నాము. నీ మీద అనన్యమైన భక్తితోనే కదా 
నీ భక్తులు వారి మరణానంతరము నిన్ను చేరుకోగలిగారు. నీ మీద భక్తి 
లేని ఎవరూ నిన్ను ఎన్నటికీ పొందలేరు అనే మాట యదార్థము.” అని 
ఆ మునులందరూ ముక్తకంఠంతో శ్రీకృష్ణుని కీర్తించారు. | 


ఓ పరీక్షిత్‌ మహారాజా! ఈ విధంగా మునులు అందరూ 
కృష్ణుని స్తుతించి, ధర్మరాజు వద్ద అనుమతి తీసుకొని తమ తమ 
ఆశ్రమములకు వెళ్లడానికి నిశ్చయించుకున్నారు. ఇంతలో వసుదేవుడు 
వారి వద్దకు వెళ్లి వారి పాదములకు భక్తితో నమస్కరించి, వారిని ఇలా 
ప్రార్ధించాడు. 


“కు మహాబుషులారా! మీరందరూ సకల దేవతా స్వరూపులు. 
మ్‌ అందరికీ భక్తితో నమస్కరిస్తున్నాను. దయచేసి నా మాటలు కూడా 
వినండి. ఈ లోకంలో మానవులు ఎన్లోరకములైన కర్మలు చేస్తుంటారు. 
ఆ కర్మలలో పుణ్య కర్మలు, పాప కర్మలు ఉంటాయి. ఆ కర్మల ద్వారా 


147 


శ్రీమద్ద్ధాగవతము 


మానవులకు బంధనములు కలుగుతుంటాయి. మరి ఆ మానవులు ఆ 
కర్మ బంధనముల నుండి ఎలా విముక్తి పొందుతారు. నాకు వివరంగా 
తెలియజేయండి” అని అడిగాడు. ఆ మాటలను విన్న నారదుడు ఇలా 


సూగీశ్వరేశ్వరుడు అయిన శ్రీకృష్ణునికి తండ్రి. కాని ఈయన కళ్లకు 
శ్రీకృష్ణుడు ఒక సామాన్య మానవునిలాగా కనపడుతున్నాడు. అందుకే 
మానవుల కర్మబంధనముల గురించి మనలను అడిగాడు. దీనికి 
మీరు ఆశ్చర్యపడవలసిన పని లేదు. ఈ లోకంలో ఉండే మానవులు 
తమ పక్కనే సర్వజ్ఞలు అయిన మహాత్ములు, మహాపురుషులు ఉన్నా 
వారిని ఆదరించరు. అసలు పట్టించుకోరు. గంగాతీరంలో నివసించే 
మానవులు ప్రతిరోజూ గంగలో స్మానం చేస్తూ కూడా, ఇతర 
పుణ్యతీర్ధమ ంలలో స్నానం చేసి పుణ్యం సంపాదించుకోవడానికి 
ఉత్సాహపడుతుంటారు. 


శ్రీకృష్ణుని పక్కన ఉంటేనే అన్ని సందేహములు, 
అనుమానములు తీరిపోతాయి. మహాత్ముల సాహచర్యము 
అటువంటిది. శ్రీకృష్ణుని పక్కన ఉంటే కలిగే అనుభూతి ఈ రోజు ఉండి 


రేపు లేకుండా పోయేది కాదు. పళ్లు కాలంగడిచే కొద్దీ పాడయి 


పోతాయి. ఈ స్యపష్టి స్టితి లయాలు కూడా కాలాను గుణంగా 
నడుస్తున్నాయి. స్యష్టించ బడ్డ జీవి కాలానుగుణంగా రూపాంతరం 
చెందుతుంటుంది. 


148 


దశమస్కంధము (మూడవ భాగము 
కుండ మట్టితో చేయబడింది. దానికి దెబ్బ తగిలితే 
పగిలిపోతుంది. చిన్న ముక్కలవుతుంది. తుదకు మట్టిలో కలిసి 
తుంది. మరలా మరొక వస్తువుగా రూపాంతరం చెందుతుంది. కాని 
శ్రీకృష్ణానుభూతి ఎటువంటి మార్చులేకుండా నిత్య సత్యమై ఉంటుంది. 


శ్రీకృష్ణుడు సర్వాంతర్యామి. అద్వితీయుడు. కాని మానవునిలా 
మనమధ్య తిరుగుతున్నాడు. మేఘములచేత కప్పబడిన సూర్యుని వలె 
ఆయన మహిమలు మానవ రూపంలో ఉండటం చేత కప్పబడి 
ఉన్నాయి. ఈ విషయం తెలుసుకోలేక సామాన్య మానవులు కృష్ణుని 
కూడా తమ వంటి సామాన్య మానవుడనీ, ఆయనకు ప్రాణం ఉందని, 
ఆయనకు కూడా సుఖదు:ఖాలు, రాగద్వేషాలు ఉన్నాయనీ, సత్వ,రజో, 
తమోగుణములకు లోబడి ఉంటాడనీ భావిస్తుంటారు. వసుదేవుడు 
కూడా సామాన్య మానవ మాత్రుడే. కాబట్టి ఆయన సందేహములను 
తీరవలసిన బాధ్యత మనకు ఉంది.” అని అన్నాడు నారదుడు. 


నారదుని మాటలు విన్న బుషులు వసుదేవునితో ఇలా 
అన్నారు. “వసుదేవా! మానవులు ఏ కర్మ చేసినా, ఏ యజ్ఞయాగములు 
చేసినా, అవి అన్నీ విష్ణువు పరంగానే చేయాలని శాస్త్రములు 


ఆది 


పోషిస్తున్నాయి. ఆ ప్రకారంగా అన్ని కర్మలను విష్ణుపరంగా చేస్తే, ఆ 


కర్మల ఫలములు ఆ మానవులకు అంటవు. ఆ కర్మల వలన కలిగే 
నుండి విముక్తి పొందడానికి ఇదే మంచి ఉపాయమని మునులు, 


బుషులు నిర్ణయించారు. 


149 


శ్రీమద్భాగవతము 


పరమాత్మ తత్వమును తెలిసిన పండితులు, శాస్త్రములు 
ంలలో ఉన్న మంచి చెడులను చక్కగా 
పరిశీలించి, విష్ణువు పరంగా చేసే అన్ని కర్మలు, యజ్ఞయాగములు, 
మనసుకు శాంతిని చేకూరుస్తాయని, మోక్షసాధనకు అదే సులభమైన 
ఉపాయమనీ, అదే ఆత్మకు పీతిని కలిగిస్తుందనీ, భావించారు. ఆ 


అధ్యయనం చేసి, ఆ శాస్రమ 


కారణంగానే విష్ణుపరంగా చేసే అన్ని కర్మలు ధర్మబద్ధమ 
మానవుడు అనుసరించవలసిన కర్తవ్యము అనీ బోధించారు. 


గృహస్తు అయిన వాడు న్యాయంగా ధనాన్ని సంపాదించాలి. 
ఆ ధనంతో చేసే పనులన్నీ ఏ విధమైన ఫలితాన్ని ఆశించకుండా 
చెయ్యాలి. ఆ పనులన్నీ కూడా విష్ణువు పరంగా చెయ్యాలి. ఇదే 
గృహస్టుకు శేయస్సును కలిగించే ఉత్తమమైన మార్గము. 


ఓ వసుదేవా! ఈ లోకంలో ప్రతి మనిషికీ ధనం 
సంపాదించాలని, దానిని దాచుకోవాలనే కోరిక ఉంటుంది. ఆ ధనము 
మీద కోరికలు పోవాలంటే, తాను సంపాదించిన ధనమును దాన, 
ధర్మములకు, పుణ్యకార్యములకు, వినియోగించాలి. 


అలాగే భార్యా పుత్రుల మీద అమిత మైన, ప్రేమను, 
మమకారాన్ని కూడా విడిచిపెట్టాలి. తగుమాత్రంగానే ప్రేమ కలిగి 
ఉండాలి. (నేను లేకపోతే వీళ్లు ఏమైపోతారో అని దిగులుపడటం 
అవివేకము.) కాలానుగుణంగా అన్ని నశించి పోయేవే, ఆర్జించిన 


పుణ్యం అయి పోగానే స్వర్ణలోకం నుండి కూడా కిందికి 
తోయబడతాడనీ (క్షీణే పుణ్యే మర్మలోకం విశంతి తెలుసుకొని 


150 


దశమస్కంధము (మూడవ భాగము 
మానవులు ప్రవర్తించాలి. ఆ కారణం చేతనే పూర్వ కాలంలో థిరులైన 
్ఞాశమాన్ని అందులో కలిగే సుఖాలను విడిచిపెట్టి, 
సంసార అమలను విడగొట్టుకొని, వానప్రస్థము అకు 
వెళ్లిపోయారు. త 


ఓ వసుదేవా! మానవుడు ఉపనయన కార్యక్రమంతో ద్విజుడు 
అవుతాడు అంటే బ్రహ్మచారిగా మరొ జన్మ ఎత్తుతాడు. కా 
గృహస్థాశ్రమమును స్వీకరిస్తాడు. వీరంతా దేవ బుణము, బుషి 
బుణము, పిత్యబుణము తీర్భుకోవలసి ఉంటుంది. ఈ మూడు 
బుణములు ప్రతి మనిషికి జవ్మతోనే సంక్రమిస్తాయి. ప్రతి మనిషి 
గృహస్థాశ్రమము స్వీకరించి ఈ మూడు బుణములను తీర్చుకోవాలి. 


అలా కాకుండా బహ్మచర్యము నుండి నేరుగా సన్యాసము స్వీకరిస్తే, 
వాడు ఈ మూడు బుణములను తీర్షుకోలేక, బుణగస్తుడవుతాడు. 


వేదాధ్యయనము, శాస్ర అధ్యయనము చేయాలి. గ్యృహస్త్టుగా పుత 
తీర్చుకోగలడు. గృహన్థాశ్రమమును స్వీకరించకుండా, సన్యాసము 


వసుదేవా! నీవు వేదములను, శాస్త్రములను చదివావు. ఆ 
కారణంగా బుషి బుణము తీర్ముకున్నావు. మంచి సంతానమును 
పొంది పిత్యబిణమును తీర్చుకున్నావు. ఇప్పుడు యజ్ఞయాగములు 
చేసి దేవబుణమును తీర్చుకో. తరువాత వానప్రస్టఆశ్రమమును 
స్వీకరించు. [| 


151 


శ్రీమద్భాగవతము 
వసుదేవా! నీవు నీ పూర్వజన్మలలో పరమాత్మను అమితమైన 
భక్తితో పూజించావు. ఆ కారణం చేత ఆ పరమాత్మ తన అంశతో నీకు 
కుమారుడుగా జన్మించాడు. నీ జన్మధన్యం అయింది.” అని పలికారు. 


మహాబుషుల మాటలను కద్ధత్‌ విన్న వసు? 
చేయడానికి పు ఆ మహాబుషులనే బుతింక్కులుగా 


క్‌ు వత్రముః లు ధరించారు. 


చక్కగా అలంకరించుకున్న్లారు. చందనమ 
రులను తీసుకొని యాగశాలల్‌ 


యాగ శాలలో మంగళ వాద్యములు మోగుతున్నాయి. 
గాయకులు భక్తి పారవశ్యంతో పాటలు పాడుతున్నారు. నాట్యకత్తెలు 
న్యత్యం చేస్తున్నారు. సూతులు, వంది మాగధులు స్తోతపాఠాలు 
చదువుతున్నారు. వసుదేవుడు కూడా నూతన వస్రః ములు ధరించి, తన 
పన్నెండు మంటి భార్యలతో యాగ 


శాలలో పవేశించాడు. 


152 


దశమస్కంధము (మూడవ భాగము 


యజ్ఞములో బుత్విక్కుల వలె పకాశించారు. 


బలరాముడు, శ్రీకృష్ణుడు తమ తమ భార్యలతో యాగశాలలో 
ప్రవేశించారు. తరువాత వసుదేవుడు శాస్త్రము ప్రకారము అగ్ని 
హోత్రము వెలిగించాడు. యజ్ఞపురుషుడు అయిన విష్ణువును 
ఆరాధించాడు. బుత్విక్కులు వసుదేవుని చేత వేదమంత్రములతో 
యజ్ఞము చేయించారు. 


యజ్ఞము పూర్తి అయింది. వసుదేవుడు బుత్విక్కులకు, 
సదస్యులకు, బ్రాహ్మణులకు విరివిగా ధనమును, బంగారమును, 
గోవులను, భూములను దానం చేసాడు. తరువాత బ్రాహ్మణులు 
వసుదేవుని చేత పత్నీ సంయాజము, అవభ్యధ స్నానము మొదలగు 
కర్మలను పూర్తిచేయించారు. తరువాత అందరూ రామ హదములో 
స్నానము చేసి బిక్ష విరమించారు. 


వసుదేవుడు అన్ని వర్ణముల వారికీ అన్న సంతర్భణ చేసాడు. 
జంతువులకు, పక్షులకు కూడా వాటికి తగిన ఆహారమును పెట్టాడు. 
తరువాత వసుదేవుడు తన ఆహ్వానము మేరకు యజ్ఞమునకు వచ్చిన 
బంధువులకు, విదర్థ, కోసల, కురు, కాశీ, కేకయ, స్యంజయ రాజులకు, 
సదస్కులకు, బుత్విక్కులకు, దేవతలకు, మనుష్యులకు అందరికీ 
విరివిగా కానుకలు ఇచ్చి సంతృప్తి పరిచాడు. యాగమునకు వచ్చిన 
వారంతా వసుదేవుని వద్ద, శ్రీకృష్ణుని వద్ద అనుమతి తీసుకొని తమ 
తమ రాజ్యములకు వెళ్లిపోయారు. 


153 


శ్రీమద్భాగవతము 


ధ్యతరాషముడు, విదురుడు, ధర్మరాజు, భఖీమార్తును 
ద్రోణ, ప్రముఖులు, కుంతీ దేవి, నకులసహదేవులు, నారదుడు, 
వా వాము మొదలగు బుషులు, 


రూదవుల బంధు మిత్రులు, బకరిని 
సు చేసుకొని విడువలేక విడిచి పెట్టి తమ తమ 


ాదవ ముఖ్యు జములో ఉన్న 
గోపకులను సన్మానించారు. వసుదేవుడు నందుని చేతులు పట్టుకొని 


స్నహము ఆ పరమాత్మ ఏర్పరచినది. 


ఎన్ని కష్టనష్టములు వచ్చినా కున స్నేహము మాసిపోదు. చిరకాలము 
నిలిచి ఉంటుంది. నీ వంటి వారు నాకు చేసిన మహోపకారమ 
చేయడానికి అశక్తుడను. నీవు నాకు చేసిన ఉపకారము మన 
స్నేహబంధమును పటిష్టం చేస్తుంది కాని, నశించిపోదు. 


నా కుమారులు బలరామ, కృష్ణులు నీ వద్ద ఉన్న రోజులలో 
మొమందరము కంనునికి భయపడి నీకు ఎటువంటి సహాయ 
చేయలేకపోయాము. కంసుని మరణం తరువాత మేము రాజ్యాధికారం 
పొందాము. మాకు ఐశ్వర్యము లభించింది. మాకు రాజ్యము 


ఐశ్వర్య ము, సంపదలు లభించాయి అన్న గర్వంతో, మదంతో మా కళ్లు 
రసు యు కూడా నీ వంటి సత్మురుషులను మేము 


= పోయి ఇ S 


154 


దశమస్కంధము (మూడవ భాగము 
అస్సలు పట్టించుకోలేదు. సాధారణంగా మానవులకు రాజ్యము, 
సంపదలు కలిగినప్పుడు కళ్లు మూసుకుపోతాయి. అటు వంటి 
మానవులు తనకు దగ్గరగా ఉన్న బంధువులను గానీ మిత్రులను గానీ 
గుర్జించడు. ధన మదంతో విరవీగుతుంటాడు. మేమందరము దానికి 
అతితులము కాము. ఆత్మ తత్వము తెలుసుకోవాలంటే వాడికి ధనము, 
సంపదలు లభించకుండా ఉంటేనే బాగుంటుంది.” అని తన 
బలహీనతలను వ్యక్తపరిచాడు వసుదేవుడు. 


తరువాత వసుదేవుడు తన అవివేకమునకు నందుని చేతులు 
పట్టుకొని భోరున ఏడ్చాడు. నందుని, యాదవులను, అక్కడి నుండి 
పోనీయలేదు. వసుదేవుని యొక్క, బలరామ కృష్ణుల యొక్క 
బలవంతంతో నందుడు, యశోద, గోపకులు, గోపస్త్రీలు వారితో 


తరువాత వసుదేవుడు, ఉగ్రసేనుడు, కృష్ణుడు, ఉద్ధవుడు, 
బలరాముడు మొదలగు వారు నందుని, యశోదను, గోపకులను, 
గోప కాంతలను అమూల్యమైన ఆభరణములతోనూ, వస్రములతోనూ, 
ధనముతోనూ ఘనంగా సత్కరించారు. వారు ఇచ్చిన కానుకలు 
స్వీకరించిన నందుడు, యశోద, గోపకులు, గోపకాంతలు వారిని 
విడువలేక విడువలేక విడిచి నందవ్రజమునకు వెళ్లిపోయారు. 


నందుడు, గోపాలురు, గోపికలు శరీరములు మాత్రము 
వెళ్లిపోయాయి కానీ, వారి మనసులు మాత్రము శ్రీకృష్ణుని పాదముల 
వద్దనే ఉన్నాయి. వారు మధురకు వెళ్లిన తరువాత కూడా, వారు 
శ్రీకృష్ణుని పాదపద్మములను విడిచిపెట్టకుండా అనునిత్యము 


155 


శ్రీమద్భాగవతము 


మనసులోనే నిలుపుకొని ధ్యానిస్తున్నారు. ఇంతలో వర్షాకాలము 
cs వసుదేవుడు, శ్రీకృష్ణుడు, బలరాముడు, యాదవ 
ప్రముఖులు అందరూ ద్వారకకు బయలుదేరారు. ద్వారక చేరుకున్న 
తరువాత, అక్కడి వారికి తమ తీర్థయాత్ర విశేషములను, వసుదేవుని 
గురించి ద్వారకా నగర వాసులకు వివరించారు.” అని 
శుకమహర్ని పరీక్షిత్‌ మహారాజుకు శ్రీక్యష్ణబలరాముల తీర్థయాత్ర 
లను, వసుదేవుని యాగమును, నంద యశోదల 
గమమును గురించి వివరించాడు. 


env}: = ్‌ Di 


విశేషమ 


ఓం తత్సత్‌ ఓం తత్సత్‌ ఓం తత్సత్‌ 


ఎనఖైఐదవ అధ్యాయము. 


“కు పరీక్షిత్‌ మహారాజా! ఒక రోజు శ్రీకృష్ణుడు, బలరాముడు 
తమ తండ్రి వసుదేవుని వద్దకు పోయి ఆయన పాదములకు 
నమస్కరించి, ఆయన ఆశీర్వాదములు తీసుకున్నారు. వసుదేవుడు 
తన కుమారులను ఇద్దరినీ బుజములు పట్టుకొని పైకి లేపి 
పాయంగా ఆలింగనముచేసుకున్నాడు. వారితో ఇలా అన్నాడు. 


156 


దశమస్కంధము (మూడవ భాగము 

“కృష్ణా! మహాయోగీ! సంకర్షణా! సనాతనా! ప్రకృతి, 
పురుషులకు మీరు ఇరువురు మూల పురుషులు. ఈ అనంత విశ్వంలో 
ఉన్న అన్ని పదార్థములు ఏ ప్రదేశములో, ఏ కాలంలో, ఎవని ద్వారా, 
ఎవని వలన, అతత సంబంధముతో, ఎవరి కొరకు పుడుతున్నాయో 
అట్టి ప్రకృతి పురుషులకు నీవే అధిపతివి. ఈ ప్రకృతిలో ఉన్న అన్ని 
పదార్థములు నీ స్వరూపములే కదా! ఈ ప్రకృతిలో ఉన్న కార్యములు, 
కారణములు అన్నీ నీవే. | 


ఓ అధోక్షజా! పరమాత్మా! నీ మాయ చేత ఏర్పడిన ఈ విశ్వం 
లోని జీవులలో ప్రాణశక్తి గానూ, క్రియాశక్తి గానూ ఉండి, ఈ విశ్వాన్ని 
పోషిస్తున్నావు. ఓ దేవా! ఒక బాణము లక్ష్యం వైపుకు దూసుకుపోతూ 
ఉందంటే ఆ శక్తి బాణానికి లేదు. ఆ శక్తి ఆ బాణం సంధించి వదిలే 
విలుకానిది. అలాగే ఈ అనంత విశ్వంలో ఉన్న ప్రాణుల యొక్క కార్య 
కలాపాల యొక్క శక్తి కూడా నీ శక్తియే. నీవే ఆ ప్రాణులలో 


అంతర్గతంగా ఉండి నడిపిస్తున్నావు. 


ఓ దేవా! ఈ విశ్వంలో కొన్ని వస్తువులు కదిలేవి. మరి కొన్ని 
కదలనివి. కదిలే పదార్థములు స్వతంత్రంగా కదులుతుంటాయి. కదలని 
పదార్దాలు తమ శక్తిని తమలోనే దాచుకుంటాయి. కదిలే పదార్థముల 
వలె తమ శక్తిని బయట పెట్టుకోవు. కాని ఇతర శక్తుల ఆధారంగా ఈ 
కదలని వస్తువులు కదులుతుంటాయి. గాలికి గడ్డి, దూది, మొదలగు 
తేలికైన కదలని పదార్థములు, కదులుతాయి, ఎగిరిపోతుంటాయి. 
విలుకాని శక్తితో నిర్జీవమైన బాణము క్రియాశక్తిని పొందినట్టు, 
పరమాత్మ శక్తి వల్లనే జీవులలో క్రియాశక్తి పుడుతూ ఉంది. కాబట్టి 

రమాత్మ శక్తి లేకుండా ఈ అనంత విశ్వంలో ఏ జీవికీ, ఏ పదార్డ్థానికీ 


157 


శ్రీమద్భాగవతము 


ఓ దేవా! చందుని నుండి వచ్చే వెన్నెల కాంతి, అగ్మినుండి పుట్టే 
విద్యుత్తు నుండి పుట్టే శక్తి, పర్వతముల యొక్క ధ్యఢత్వము, స్థిరత్వము, 
భూమి యొక్క అయస్కాంత శక్తి, అన్నిటికి ఆధారభూతమైన శక్తి, 
భూమికి ఉండే వాసన శక్తి ఇవన్నీ కూడా నీ స్వరూపాలే కదా! 


ఓ దేవా! ఈ భూమి మీద ఉంటే జలము, దానిని తాగితే వచ్చే 
తృప్తి అనే శక్తి, ఆ జలములో ఉండే జీవశక్తి, దానిలో ఉండే రస శక్తి, 
లు యొక్క తీవ్రత, బలము, గమనము అన్నీ నీ శక్తి స్వరూపాలే! ఈ 
దిక్కులు, ఆ దిక్కులు కల్పించే అవకాశ శక్తి, ఆ దిక్కులలో పుట్టే శబ్దశక్తి, 
నాద శక్తి, ఓంకారము, ఈ విశ్వంలో ఉండే పదార్థాలను వర్ణించే, వాటి 
పేర్లను పలికే రకరకాల శబ్దాల శక్తి, అన్నీ నీవే కదా! 


మానవుల ఇంద్రియముల నుండి వెలువడే శక్తి, ఆ శక్తులకు 

అధిష్టానదేవతలు, వారి యొక్క శక్తి, మానవుల యొక్క బుద్ధిశక్తి, 
జీవుడు తనను తాను బయట ప్రపంచముతో అనుసంధానించుకొనే 
శక్కి అన్నీ నీ ప్రతిరూపాలే! ఓ దేవా! భూతములు ఆవిర్ధవించడానికి 
కారణభూతమైన తామసాహంకారము, ఇంద్రియములు బయట 

ములో ప్రవర్తించడానికి కారణమైన రాజసాహంకారము, తాను 
పూజిం? కోడానికి అనువైన దేవతలను కలించుకోడానికి 
మానవులకు ఉపకరించే సాత్వికాహంకారము, ఈ లోకములో ఉండే 
జీవులు అన్నీ అనుభవించే సంసారమునకు కారణమైన ప్రకృతి, అన్నీ 


158 


దశమస్కంధము (మూడవ భాగము 
నీవే కదా! 


ఓ దేవా! కుండ మట్టితో తయారవుతుంది. బంగారముతో 
ఆభరణాలు తయారవుతాయి. కుండను చూస్తే మట్టి కనపడదు. అంటే 
మట్టి కుండగా రూపాంతరం చెందింది. ఆభరణాన్ని చూస్తుంటే 
అందులో ఉన్న బంగారము కనపడదు. అంటే బంగారము ఆభరణంగా 
మార్చు చెందింది. జగత్తులో అన్ని జీవులలో నీవు ఆత్మ 
స్వరూపుడుగా ఉన్నా ఎలాంటి మార్పులేకుండా నీ స్వస్వరూపంతో 
ప్రకాశిస్తున్నావు. ఎందుకంటే ఈ విశ్వంలో మార్పులేని పదార్థము నీ 
ఆత్మస్వరూపమే. 


గుణములు, అవి చేసే 


ఓ దేవా! ఈ విశ్వంలో సత్వరజస్తమో 
పనులు అన్నీ నీ యోగమాయచేత కల్పితం అయ్యాయి. ఈ మూడు 
గుణములు నీచేత కల్చింపబడ్డాయి కాబట్టి, అవి నీలో కూడా ఉన్నాయి 
కాని వాటికి నీవు వశుడవు కావు. అవి నీ అథినంలో ఉంటాయి. నీవు 
ఈ ప్రపంచంలో ఉన్న చరాచర వస్తువులలో అన్నింటిలోనూ 
ప్రవేశిస్తున్నావు. సాక్షీభూ తంగా ఉంటున్నావు. నీవు లేకపోతే ఆ 
వస్తువులకు ఉనికి లేదు. 

(మనిషి శరీరంలో అన్ని అవయవాలు, ఇంద్రియాలు అన్నీ ఉ 
ంటాయి. వాటితో పాటు ప్రాణం ఉంటుంది. ప్రాణం పోయిన వెంటనే 
ఆ శరీరం ఎందుకు పనికి రాదు. కాలుస్తారు లేక పూడుస్తారు. 
ప్రాణానికి మూలమైన జీవాత్మ లేని శరీరానికి ఎటువంటి ఉనికి లేదు.) 


ఓ దేవా! సత్వరజస్తమోగుణముల పవాహములో పడి, 
సంసార బంధనములలో చిక్కుకున్న మానవులు, దేహం మీద 


159 


శ్రీమద్భాగవతము 


అభిమానమును పెంచుకుంటారు. ఈ దేహంలో మూక్షరూపంతో నీవ 
ఉన్నావనీ తెలియక, ఈ దేహమే తాము, తామే ఈ దేహము, ఈ 
దేహమే తమ సర్వస్వము, తాము కలకాలము జీవిస్తాము అనే భ్రమలో 


ఓ దేవా! మానవులు తాము పూర్వజన్మలో చేసుకున్న 
పుణ్యఫలము చేత మానవ జన్మను పొందుతారు. మంచి ఇంద్రియ 
శక్తిని, గ్రహణ శక్తిని, బుద్ధిశక్తిని కలిగి ఉంటారు. కానీ నీ మా ులో 
పడి, కేవలం తమ స్వార్ధమే చూసుకుంటారు. నీ గురించి 
మరిచిపోతారు. తమ జీవితాలను ఆహార,నిద్రామైథునములతో 
వ్యధాగా గడిపేస్తారు. 


అందమైన భార్యను, చక్కని సంతానమును, అంతులేని ఐశ్వర్యమును 
ప్రసాదించి వారిలో అహంకారమును రేకె 
మీదా, సంతానము మీదా, ధనము మీదా మమకారమును 


స్తున్నావు. ఆ అహంకార మమకారము 


ఓ దేవా! మీరు ఇద్దరు నిజానికి నా కుమారులు కారు. 
భూమికి భారముగా పరిణమించిన క్షత్రియులను నాశనం చేస 
ధర్మమును స్థాపించడానికి మానవ రూపంలో అవతరించిన ప్రకృతి 
పురుషులు. ఈ విషయం మాకు గర్లమహాముని మీ జనన 
సమయంలో చెప్పాడు. ఆ కారణం చేత నేను మీకు తండ్రిని అయినా, 


160 


దశమస్కంధము (మూడవ భాగము 
నీ పాదపద్మములను ఆశ్రయించాను. ఇంతకాలము నేను మ్‌ ఇద్దరినీ 
నా కుమారులుగానే చూచాను. నాలోని ఈ పుత్ర మమకారమును 
పోగొట్టి, నాకు ఆత్మజ్ఞానమును కలిగించారు. అట్టి మీకు నమస్కారము. 


ఓ దేవా! నీవు పుట్టగానే మాకు చతుర్భ్ణుజములతో దర్శనం 
ఇచ్చావు. నీవు అవతార మూర్తివి అని అప్పుడే మాకు చెప్పావు. అంతలోనే 
నీవు పసిబిడ్డగా మారి పోయావు. మమ్ములను పుత్రవ్యామోహం అనే 
మాయలో పడవేసావు. నీ మాయను తెలుసుకోవడం ఎవరి తరమూ 
కాదు కదా!” అని భక్తితో అన్నాడు వసుదేవుడు. 


తన తండి తమను గురించి అన్నమాటలను విన్న కృష్ణుడు 
పెద్దగా నవ్వాడు. తండి వసుదేవునికి వినయంగా నమస్కరించి ఇలా 


“తండ్రీ! నేను నీ కుమారుడనే. నా గురించి నీవు ఏమేమో 
మాట్లాడావు. అవి అన్నీ నిజాలే. తండ్రీ! నేను, నా అన్న బలరాముడు, 
మీరు, యాదవులు, ద్వారకానగరవాసులు, ఒకటేమిటి ఈ చరాచర 
జగత్తు అంతా ఆ పరబ్రహ్మస్వరూపముగా నీవు భావించడం చాలా 
యుక్తియుక్తముగా ఉంది. ఆ పరమాత్మ, పరంజ్యోతి స్వరూపుడు. 
తనకు తాను స్వయంగా ప్రకాశిస్తాడు. దేని మీదా ఆధారపడడు. 
ఆయన నిత్యుడు. ఎప్పటికీ ఉండేవాడు. మార్పులేని వాడు. 
సత్వ,రజస్తమోగుణములు ఆయనకు అంటవు. ఆయన ఈ ప్రకృతి 
కంటే భిన్నమైన వాడు. ఆయనతో సమానం ఎవరూ లేరు. 


161 


శ్రీమద్భాగవతము 


. లలో తాను ఆత్మస్వరూపుడుగా ప్రవేశించాడు. 

భూమి, ఆకాశము, నీరు, వెలుగు, గాలి ఈ 

గా, పొడుగ్గా, లావుగా, సన్నగా, వివిధ 
పములతో, పుట్టుక, చావు అనే ధర్మములతో ఏర్పడ్డాయి. పరమాత్మ 

కూడా ఈ దేహములలో ప్రవేశించి ఆ దేహములతో చేసే కర్మలను 

సాక్షీభూతంగా చూస్తున్నాడు. ఈ ప్రకారంగా మీరు చెప్పిన మాటలన్నీ 


నిత్యసత్యములు” అని అన్నాడు కృష్ణుడు. 


అ ఆ స 
ఈ శరీరములు అన్నీ 
ఐదింటి కలయితో వొ 


విన్న తు మౌనంగా విన్నాడు. తతో త భార్య 
శ్రీకృష్ణుని తల్లి అయిన దేవకీదేవి అక్కడకు వచ్చింది. దేవకీ దేవి 
కృష్ణుడు చిన్న తనంలోనే తన గురువుగారు 
రులను యమలోకం నుండి తెచ్చి ఇచ్చాడు, అన్న 
నాడు ఆమెకు కంసుని చేతిలో మరణించిన తన 
ఏడుగురు కుమారులు గుర్తుకు వచ్చారు. కృష్ణుని దైవస్వరూవుడుగా 


భావించి ఇలా అంది. 


“ క్యష్ణా! యోగేశ్వరేశ్వరా! మీరు సామాన్యులు కారు. 
సనాతనపురుషులు, పరమాత్మ స్వరూపులు. బ్రహ్మనే శాసించగల వారు. 
మీరు ఇరువురు ఈ జగత్తునే శాసించగల శక్తి కలవారయ్యును, 
శాస్త్రనియమములను వ్యతిరేకిస్తూ, పాపకర్మలు చేస్తూ, భూమికి 


భారంగా పరిణమించిన రాజులను సంహరించడానికి నా గర్భవాసాన 


162 


దశమస్కంధము (మూడవ భాగము 


ఓ సర్వాంతర్యామ్‌! వైకుంఠనాధా! ఆదిపురుషా! 
స్యష్టి,స్థితిలయకారకా! నేను నిన్ను ఆశయించాను. నా కోరిక 
తీరుస్తావని ఆశిస్తున్నాను. నీ గురువుగారైన సాందీపుని యొక్క 
కుమారులు సముద్రములో మునిగి చనిపోయారని, నాంటిపుడు, 
ఆయన భార్య కోరిక మేరకు యమలోకమునుండి వారి 
కుమారులను తెచ్చి గురువు గారికి గురుదక్షిణగా ఇచ్చావనీ విన్నాను. 
కంసుడు నీ అన్నలైన ఏడుగురు కుమారులను నిర్దాక్షిణ్యంగా చంపాడు. 
మరి వారిని కూడా నీవు నాకు తెచ్చి ఇవ్వ గలవా! మీ గురువు గారి 
కోరిక తీర్చిన మీకు ఇది అసాధ్యం కాదు కదా!” అని అడిగింది. 


ఓ పరీక్షిత్‌ మహారాజా! ఆ విధంగా దేవకీదేవి తన కుమారులు 
అయిన బలరామ కృష్ణులను, కంసుని చేతిలో మరణించిన తన 
ఏడుగురు కుమారులను తెచ్చి ఇవ్వమని కోరగానే, బలరామ కృష్ణులు 
తల్లి కోరిక తీర్చడానికి సమాయత్తమయ్యారు. 


వారు వెంటనే యోగమాయను ఆశ్రయించారు. 
యోగమాయా ప్రభావంతో సుతలమునకు వెళ్లారు. సుతలమును 
బలిచక్రవర్తి పరిపాలిస్తున్నాడు. బలరాముడు, కృష్ణుడు తన లోకానికి 
వచ్చారు అని తెలిసి వారికి ఎదురు వెళ్లి స్వాగత సత్కారాలు చేసాడు. 
వారికి భక్తితో నమస్కరించాడు. ఇద్దరికి ఉన్నతాసనములు ఇచ్చి 
ఆసీనులను చేసాడు. బలరామ కృష్ణులకు బలి కాళ్లు కడిగి ఆ నీరు 
నెత్తిన చల్లుకున్నాడు. వారి పాదములను పూలతో పూజించాడు. బలి 
చకవర్తి తన విభవమునకు తగినట్టు విలువైన వస్త్రములు, 


163 


శ్రీమద్భాగవతము 


దర్శనం చాలా సులభంగా దొరుకుతుంది. నా, ies న మీర యొ క్క 
ము పసరించడం వలన నాకు ఈ నాడు మీ ఇరువుని 


Wate వర re రాక్షనులు, ఇటు. లు. 
ంత్రయులు, ప్రమధులు, మా వంటి వారు, నీ మీద విరోధభావంతో 
నిన్ను దూషించిన శిశుపాలుడు మొదలగువారు, ఇంకా విశుద్ధయున 

సత్వగుణ సంపన్నులు, నీ మీద అచంచల మైన ఏకాగమైన భక్తి 
కలవారు, నీ మీద అమాయకమైన భక్తి, ప్రేమ చూపిన గోపికలు, వారు 
వీరు అననేల, ఏకాగ్రబుద్ధితో నిరంతరము నీ నామ స్మరణ 
చేసినవారు, సునాయాసంగా నిన్ను చేరుకోగలిగారు. నీ మీద భక్తితో, 
శద్ధతో, నిన్ను స్మరించనిదే దేవతలకు కూడా ఇది సాధ్యం కాదు. 


మోరీశ్వరేశ్వరా! బహ్మ మొదలగు దేవతాగ 
నీ స్వరూపమును గానీ, నీ చేత న్యష్టించబడిన యోగమా 


164 


దశమస్కంధము (మూడవ భాగము 
తెలుసుకోలేరు. వారికే తలియనపుడు మాకు మాతము నీ 
యోగమాయావిశేషములు ఎలా తెలుస్తాయి! 


మా బోటి వారము నీ పాద కమలములకు, అనన్యభక్తితో 
సేవించే నీ భక్తులకు దూరంగా, ఈ సంసార కూపంలో పడి 
కొట్టుకుంటున్నాము. ఈ సంసారము నుండి, ఈ భోగభాగ్యముల 
నుండి బయట పడి, నీ చరణములను ఆశయించే మార్గము మాకు 
ఉపదేశించు. మా మనసులకు శాంతి చేకూర్చు. నీ ఆజ్ఞను పాలించి, 
నిన్ను సేవించి, నీ భక్తిలో మునిగి పోయిన మానవులు ఈ సంనార 
బంధనముల నుండి విముక్తులవుతున్నారు. మాకు కూడా అటువంటి 
మార్గమును బోధించి మమ్ములను తరింపజెయ్యి.” అని బలి చక్రవర్తి 
శ్రీకృష్ణుని ప్రార్థించాడు. 


బలి చకవర్తి చెప్పినది అంతా ఆలకించిన శ్రీక్యష్ణుడు బలి 
చకవర్తితో ఇలా అన్నాడు. “టి దైత్య రాజా! పూర్వము, స్వాయంభువ 
మన్వంతరములో, మలిచి మహర్షి భార్య అయిన ఊర్జాదేవికి 
ఆరుగురు కుమారులు కలిగారు. ఆ సమయంలో బ్రహ్మ సరస్వతిని 
సృష్టించాడు. తరువాత ఆమె కావాలని కోరుకున్నాడు. (బ్రహ్మ మొదట 
వాక్కును సృష్టించాడు. తరువాత ఆ వాక్కును ఆశ్రయించాడు బ్రహ్మ 
తన స్వంత కూతురు అయిన నరస్వతిని కామించాడు అని తెలిసిన 
మరీచి కుమారులు అది నవ్వారు. బ్రహ్మ వారిని 
అసురయోనిలో పుట్టమని శపించాడు. ఆ శాపఫలితంగా మరిచీ 
కుమారులు అయిన ఆ ఆరుగురు హిరణ్యకశిపునికి కుమారులుగా 
జన్మించారు. వెంటనే మరణించి ఆ జన్మనుండి విముక్తి పొందారు. 


165 


శ్రీమద్భాగవతము 


మరలా వారు దేవకీదేవికి ఆరుగురు కుమారులుగా 
జన్మించారు. వెంటనే కంసుని చేతిలో మరణించి విముక్తి 
కాని మానవ మాత్రురాలైన నా తల్లి దేవకి మరణించిన ఆరుగురు 
కుమారుల కోసరం పరితపిస్తూ వారిని తెచ్చి తనకు చూపించమని 
నన్ను కోరింది. ఆ ఆరుగురు ప్రస్తుతము నీ వద్ద ఉన్నారు. మా తల్లి 
రోకమును పోగొట్టడానికి నేను వారిని ఒకసారి తీసుకొని వెళ్లి నా 
తల్లికి చూపిస్తాను. వెంటనే వారికి శాప విమోచన అవుతుంది. వారు 
మరలా తమ యథాస్థానమైన దేవలోకము చేరుకుంటారు. వారికి 


పొందారు. 


సద్దతులు కలుగుతాయి.” అని అన్నాడు. 


కృష్ణుని కోరిక తీర్చడానికి బలి చకవర్తి సంతోషంగా 
అంగీకరించాడు. స్మరుడు, ఉద్దీథుడు, పరిష్వంగుడు, పతంగుడు, 
క్షుదభ్యత్తు, ఘ్యణి అనే ఆరుగు కుమారులను తిసుకొని బలరామ 
కృష్ణులు ద్వారకకు వచ్చారు. దేవకీ దేవి ఎదుట వారిని నిలబెట్టాడు. 
చనిపోయిన తన ఆరుగురు కుమారులను చూడగానే దేవకీదేవిలో 
మూ సృ ప్రేమ పొంగింది. దేవకీ దేవి వారిని ఆలింగనము చేసుకొని వారి 
తలల మీద ముద్దు పెట్టుకుంది. 


శ్రీకృష్ణుని యోగమాయ వలన, దేవకీ దేవికి, ఆ ఆరుగురు 
కుమారులు, వారు కంసుడు చంపినపుడు ఏ దేహములతో ఉన్నారో 
అదే దేహములతో కనిపించారు. శాపవిమోచన అయిన ఆ ఆరుగురు 
తమ తల్లి దేవకీదేవికి, బలరామ కృష్ణులకు నమస్కరించి దేవలోకము 
వెళ్లిపోయారు. ఇదంతా దేవకీ దేవకి ఒక మాయలాగా గోచరించింది. 
ఇదంతా పరమాత్మ స్వరూపుడైన తన కుమారుని యోగ మా 


క్యూ 


166 


దశమస్కంధము (మూడవ భాగము 


తలచుకొని ఆశ్చర్యపోయింది. 


ఓ పరీక్షిత్‌ మహారాజా! మానవలోకంలో, సామాన్య 
మానవునిగా పుట్టిన కృష్ణుని లీలలు ఇంకా ఎన్నో ఉన్నాయి. ఈ 
క్యష్ణలీలలను భక్తితో విన్నా గానం చేసినా, వారి జన్మములు 
ధన్యమౌతాయి అనడంలో సందేహము లేదు. తుదకు పరమాత్మలో 
లీనం అవుతారు.” అని శుక మహర్షి పరీక్షిత్‌ మహారాజుకు కంసుని 
చేతిలో చనిపోయిన దేవకీ దేవి ఆరుగురు కుమారులను మరలా తెచ్చి 
తల్లికి చూపించి, ఆమె బుణం తీర్షుకోవడం గురించి విపులంగా 
చెప్పాడు. 


శ్రీమద్దాగవతము 
దశమస్కంధము ఎనభై ఐదవ అధ్యాయము సంపూర్ణము 
రుం తత్షత్‌ ఓం తత్భత్‌ ఓం తత్సత్‌ 


శ్రీమద్దాగవతము 
దశమస్మ్కంధము 
ఎనభై ఆరవ అధ్యాయము. 


“ఓ శుకయోగీంద్రా! తమరు నాకు ఇప్పటి వరకు శ్రీకృష్ణ 
లీలలను గురించి వీనుల విందుగా చాలా బాగా వివరించారు. మా 
పితామహి అంటే మా తండి గారి తల్లి, శ్రీకృష్ణులవారి చెల్లి అయిన 
సుభద్రను మా తాత గారు అర్జునుల వారు ఎలా వివాహం 
చేసుకున్నారు. ఆ వివరాలు నాకు చెప్పండి.” అని అడిగాడు పరీక్షిత్తు. 
శుక మహర్షి ఈ విధంగా చెప్పసాగాడు. 


167 


శ్రీమద్భాగవతము 


“కు పరీక్షిత్‌ మహారాజా! పాండవుల అరణ్య వాస 
ఎలో ఒక సారి అ hie తీర్థయాత్రలు చేయడానికి వెళ్లాడు. 


కాలమ 


అర్జునుడు వెంటనే ద్వారకానగరానికి వెళ్లాడు. సన్యాసి వేషం 


డు. తిదండి సన్యాసిగా ద్వారకా నగర పరిసరాలలో 
తిరుగుతున్నాడు. అక్కడ చాతుర్మాస్య వ్రతం గడుపుతున్నాడు. ఈ 


విషయం బలరామునికి తెలిసింది. బలరామునికి సన్యాసులు అంటే 
ఎంతో పేమ గౌరవము, భక్తి. వెంటనే బలరాముడు తన పరివారముతో 
సన్నాసి వేషములో ఉన్న అర్జునుని దర్శనానికి వెళ్లాడు. ఆయనను 


భిక్షకు తన ఇంటికి ఆహ్వానించాడు. అర్హ్యము పాద్యము 


సత్కరించాడు. మధురాన్నములతో భిక్షను సమర్చించాడు. 


వేసుకోవాలని PPI ఆమె 
దర్శనం కోసరం పరితపి ఎస్తున్నాడు. సుభద్ర కూడా ఆ& హుడు, 
అందగాడు, తన బావ అయిన అ అర్జునునికి తన మననును 


అర్జించింది. బలరాముడు నన్మాసి వేషంలో ఉ 


168 


దశమస్మ్కంధము (మూడవ భాగము 
అంగీకరించాడు. బలరాముడు ఎన్ని సౌకర్యాలు కల్పించినా, అర్జునుని 
మనసు మాతం సుభద్ర సన్నిధానాన్ని కోరుతూ ఉంది. 


ఇంతలో శ్రీకృష్ణునికి ఈ విషయం తెలిసింది. ఆయన దేవకీ 
వసుదేవులతో ఈ విషయం చర్చించాడు. సుభద్రను బలవంతంగా 
తీసుకొని పొమ్మని అర్జునునికి సూచన ప్రాయంగా తెలియజేసాడు. 
సమయం కోసరం వేచిఉన్నాడు అర్జునుడు. 


జక రోజు సుభద్ర దేవి పూజకోసరం రథం మీద నగర 
వెలుపలికి వచ్చింది. అదే సమయం అని అర్జునుడు ఆ రథం ఎక్కాడు. 
తన నిజ రూపాన్ని సుభద్రకు చూపించాడు. సారథిని పక్కకు నెట్టాడు. 
రథం నడుపుకుంటూ వేగంగా వెళ్లిపోయాడు. అప్పటి వరకు తాను 
సేవలు చేసిన సన్యాసి తన బావ అర్జునుడు అని తెలిసిన సుభద్ర 
మనసు ఆనందంతో పరవళ్లు తొక్కింది. 


సుభద్ర వెంట వస్తున్న ఆమె చెలికత్తెలు, రక్షకభటులు ఇది 
చూచి హాహాకారాలు చేసారు. రక్షకభటులు అర్జునుని రథమును 
వెంబడించారు. అర్జునుడు తన ధనుస్సు తీసుకొని వారి మీద 
బాణములను ప్రయోగించాడు. అర్జునుని బాణముల ధాటికి యాదవ 
ఏరులు తట్టుకోలేక పోయారు. తిరిగి వచ్చి బలరామునికి ఈ విషయం 
చెప్పారు. శ్రీకృష్ణుడు తన అన్న బలరాముని చేతులు పట్టుకొని అసలు 
విషయం చెప్పి, శాంతింపజేసాడు. వసుదేవుడు, దేవకీదేవి కూడా 
బలరామునికి నచ్చచెప్పారు. 


169 


శ్రీమద్భాగవతము 


తరువాత బలరాముడు, కృష్ణుడు అనేకములైన కానుకలను, 


వస్త్రములను, ఆభరణములను తీసుకొని పోయి అర్జునునకు ఇచ్చారు. 


సుభద్రా అర్జునుల వివాహం ఘనంగా జరిపించారు. 


ఓ పరీకైత్‌ మహారాజా! ఈ విధంగా నీ పితామహి సుభద్ర 
వివాహం అ అర్జునునితో 
వ్యత్తాంతమును చెబుతాను శ్రద్ధగా విను. 


జరిగింది. కృష్ణ మహాత్మ్యమును తెలిపే మరొక 


ఆ రోజుల్లో కృష్ణభక్తుడు అయిన బ్రాహ్మణుడు ఒకడు 
ఉండేవాడు. ఆయనకు తీరని కోరికలు అంటూ లేవు. అమిత శాంత 
ులలోనూ, విషయ వాంఛలలోనూ ఏ 
మాత్రం ఆసక్తి లేని వాడు. దొరికి దానితోనే తృప్తి పడేవాడు. 
భగవంతుడు ఏది ఇస్తే దానితో కుటుంబ పోషణ జరుపుకునే వాడు. 
జనకుని వంశములో పుట్టిన బహులాశ్వుడు అనే రాజు మిథిలా 
నగరమును పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ బహులాశ్వునకు 
అహంకారము అనేది తెలియదు. బహులాశ్వుడు కూడా క్యష్ణభక్తుడు. 


ర్తి. పాపంచిక విషయవ 


శ్రీకృష్ణుడు తన భక్తులైన బహులాశ్వుని, ఆ బ్రాహ్మణుని 

చూడడానికి తన రథం మీద మిథిలా నగరము నకు క య 
ట నేను, నారదుడు, వామదేవుడు, అత్రి, వ్యాసుడు, 

ఎణి, బృహస్పతి, కణ్వుడు, మైత్రేయుడు, 


చ్యవనుడు ఆం ఆయన వెంట వెళ్లాము. రక సల రాకను విని దారిలో 


170 


దశమస్కంధము (మూడవ భాగము 
ఘనస్వాగతం పలికారు. శ్రీకృష్ణుడు ప్రయాణించే దారిలో గల ఆనర్త, 
ధన్వ, కురు జాంగల, కంక, మత్స్య, పాంచాల, కుంతి, మధు, కేకయ, 
కోసల మొదలగు దేశముల ప్రజలు శ్రీకృష్ణుని చూడటానికి ఆయన 
ఏయాణించే మార్గమునకు అటుఇటు బారులు తీరి నిలబడి 
ఆయనను పూజించారు. 


క్ష్‌ 


శ్రీకృష్ణుడు వారి పూజలు అందుకుంటూ, వారికి 
తత్వజ్ఞానమును బోధిస్తూ విదేహ రాజ్యమునకు వెళ్లాడు. విదేహ రాజ్య 
ప్రజలు తమకు తోచిన కానుకలను తీసుకొని కృష్ణునికి ఎదురు వెళ్లి, 
శ్రీకృష్ణుని అర్చించారు. ఆయనకు పాదాభి వందనము చేసారు. ఆయన 
వెంట వెళుతున్న మునులకు పాదాభివందనము చేసి అర్హ్య 
పాద్యములు సమర్హించారు. 


మిథిలా నగరమును పరిపాలించే బహులాశ్వుడు, 
నగరంలో నివసించే శుత దేవుడు అనే బ్రాహ్మణుడు శ్రీకృష్ణుని 
పాదముల మీద పడి నమస్కరించారు. వారిద్దరూ శ్రీకృష్ణుని, ఆయన 
వెంట వచ్చిన మునులను తమ గృహమునకు వచ్చి తమ ఆతిథ్యమును 
స్వీకరించమని కోరారు. శ్రీకృష్ణుడు వారి ప్రార్థనను మన్నించి వారి 
ఇద్దరి గహములకు వెళ్లాడు. ఇద్దరి ఇళ్లకు బే సారి వెళ్లాడు. 


బహుళాశ్వుడు శ్రీకృష్ణుని రాకను దూరం నుండి చూచి, 
వారికి ఎదురు వెళ్లి అర్హ్యము పాద్యము ఆసనము ఇచ్చి సత్కరించాడు. 
శ్రీకృష్ణుని ఆయన వెంట వచ్చిన మునుల కాళ్లు కడిగాడు. ఆ నీళ్లు తల 
మీద చల్లుకున్నాడు. గంధము, పుష్టములు, నూతన వస్రములు 
సమర్చించాడు. ధూప,టీప,నివేదనలను సమర్జించాడు. వారికి 


171 


శ్రీమద్దాగవతము 


ఆవులను కానుకలుగా ఇచ్చి సత్కరించాడు. తరువాత బహుళాశ్వుడు 
మ్యృష్టాన్షములతో వారికి భోజనము ౩ జ 

విశ్రాంతి తీ తీసుకుంటూ ఉంటే, వారి పాఠములు వత్తుతూ 
బహుళాశ్వుడు ఈ విధంగా అన్నాడు. 


“ఓ దేవా! నీవు సకల జీవ రాసులలో చైతత్య స్వరూపముగా, 
ప్రకాశస్వరూపముగా వెలుగుతున్నావు. అటువంటి నీవు, నేను నీ 
యమునకు ఎల్లప్పుడూ ధ్యానం చేయడం వలన నాకు నీ 
శము కలిగించావు. ఓ దేవా! నీవు అప్పుడప్పుడు 
జ + భార లక్ష్మి గానీ, నా 


.నా పట్ల ఆ వాక్కు నిజం 
య o 


కోరికా లేనివారు, ఎల్లప్పుడు పశాంతంగా ఉండేవారు 
మె sa పాలు యు 


లలో నివసిస్తుంటావు, వారిని 


ICANN 


తత je పెడతాడా! ఓ త క యదు వంశములో 
జన్మించి, ఈ లోకములో ఉన్న మానవుల యొక్క సంసార 
బంధనములను వ 5గొట్టడానికి, వారి పాపములను న 


అహింనాపరుడు, శాంతమూర్తి, ర్ల, బదరికాశమమ ంలో తపస్సు 


చేస్తున్న నారాయణ బుషి నీ కంటే Fo కాడు. మీరిద్దరూ బకటే. 


172 


దశమస్కంధము (మూడవ భాగము 


అటువంటి నీకు నమస్కరిస్తున్నాను. ఓ దేవా! నీవు నా ఇంట్లో కొన్ని 
దినములు ఉండి, నా గృహమును, ఈ మిథిలా నగరమును పావనం 
చేయమని కోరుతున్నాను.” అని ప్రార్ధించాడు. శ్రీకృష్ణుడు బహుళాశ్వుని 
కోరిక మన్నించి ఆయన గృహములో కొన్ని దినములు ఉన్నాడు. 


అదే మాదిరి శ్రీకృష్ణుడు శుతదేవుడు అనే బ్రాహ్మణుని ఇంటికి 
కూడా వెళ్లాడు. శ్రీక్యష్ణని చూచిన శ్రుతదేవునికి శరీరం పులకించింది. 
ఆనందంతో మైమరచిపోయాడు. కృష్ణుని చూచిన ఆనందంతో, భక్తితో 
న్యత్యం చేసాడు. గడ్డితో చేసిన ఒక చాప మీద శ్రీకృష్ణుని 
కూర్చోబెట్టాడు. భార్యాసమేతంగా ఆయన పాదములను కడిగాడు. 
ఆయన పాదోదకము తలలమీద జల్లుకున్నాడు. శ్రీకృష్ణుని 
పాదోదకమును ఇల్లంతా చల్లుకున్నాడు. 


ఆ బ్రాహ్మణుడు నిరుపేద. ఆయన ఇంట్లో ఏమీ లేవు. దొరికిన 
ఉసిరిక పళ్లు శ్రీకృష్ణునికి ఫలహారంగా పెట్టాడు. నీళ్లు ఇచ్చాడు. తులసి 
దళములను సమర్షించాడు. తన ఇంట్లో అన్న వరి అన్నమును 
శ్రీకృష్ణునికి సమర్ధించాడు. శ్రీకృష్ణునితో పాటు వచ్చిన మునులకు 


కూడా ఉసిరిక పళ్లు జలము ఇచ్చి సత్కరించాడు. కాని ఆ పేద 


బాహ్మణునికి ఒక ఆలోచన వచ్చింది. 


“ఈ మునులందరూ శ్రీకృష్ణుని వెంట వచ్చారు. వీరి 
పాదథూళితో నా ఇల్లు పవితమయింది. నేనా ఒక పేదబాహ్మణుడను. 
భార్యపిల్లలతో నిత్య దరిదం అనుభవిస్తున్నాను. ఎల్లప్పుడూ కృష్ణుని 
మనసులో నిలుపుకొని అర్షిస్తున్నాను. ఇటువంటి నా ఇంటికి ఈ మహా 


173 


శ్రీమద్దాగవతము 


మునులు, వీరికి ఆశయము 


రావడం చాలా ఆ. 


వద్ద కూ! a కం గ by 
సుఖంగా కూర్చుని ఉన్న క తేతృష్నుని చూచి శుతదేవుడు ఇలా అన్నాడు. 


“క దేవా! నీవు సత్వ, రజస్తమోగుణమ 
అనంత విశ్వమును సృష్టించి అందులో ప్రవేశించావు. 
విశ్వంలో ఒక రేణువు అయినందున, నీవు క 
అటువంటి నీ దర్శనభాగ్యము నేడు నాకు కలిగింది. ఓ దేవా! 
మానవులు నిద్రలో అనేక స్వపష్టములు కంటుంటారు. తానే అనేక 

ంపములతో ఎన్లోపనులు చేస్తుంటారు. తెలివి రాగానే స్వష్టం అంతా 


నేను కూడా ఆ 


డా నాలో పవేశించావు. 


రిగిపోతుంది. అలాగే నీవు కూడా ఇప్పుడు మాకు ఒక కల లాగా 
కనపడుతున్నావు. అంతలోనే వెళ్లిపోతావు. కాని మా హృదయములలో 
కే ములలోనే కాదు, 
ఎల్లప్పుడూ నీ కథలను వినడం, గానం చేయడం, కీర్తించడం, నిన్ను 
అర్చించడం, నీకు నమస్కరించడం, అహంకారము, మత్త్లరము 
మొదలగు మలినములను వదిలిపెట్టినవారు అయిన మహాత్ముల 
హృదయ కమలములలో నిరంతరము 


విరాజిల్లుతుంటావు. 


ఓ దేవా! నీవు సకల జీవ రాసులలో ఆత్మస్వరూపుడుగా 
వెలుగుతున్నప్పటికినీ, ఆ జీవులు రజో,తమోగుణముల ప్రభావంతో చేసే 
పెట్టుకోవు. కేవలము జీవులు చేసే కర్మలను సాక్షిగా చూస్తుంటావు. 


174 


దశమస్కంధము (మూడవ భాగము 


మమతానురాగాలకు, రాగద్వేషాలకు, అహంకారానికి ఆమడ దూరంలో 
ఉంటావు. నీ గురించి వింటూ, నిన్ను కీర్తిస్తూ ఉండే నీ భక్తజనులకు 
చాలా దగ్గరగా వారి హృదయకుహరములలో శాశ్వతంగా నివసిస్తూ 
ఉంటావు. 


ఓ దేవా! ఎవని దేహములో అహంకారము ఉండదో, వాడికి 
సులభంగా మోక్షాన్ని ప్రసాదిస్తావు. ఎవని దేహమందు అహంకారము 
ఉంటుందో, వారిని సంసార బంధనములలో పడవేస్తావు. ఆ సంనార 
బంధనములను తెంచుకుంటేనే గాని, వాడు నిన్ను చేరుకోలేడు. 


నీవు బయట ప్రపంచానికి నీ విరాట్‌ రూపమును ప్రకృతి 
రూపంలో ప్రదర్శిన్తూ ఉంటావు. కాని నీకు అనలు రూపమే లేదు. నీవు 
సచ్చిదానంద స్వరూపుడవు. మా బోటి మానవుల దృష్టి పరిమితము. 
కాని నీ దృష్టి అపరిమితము. అప్రతిహతము. అటువంటి నీకు భక్తితో 
నమస్కరిస్తున్నాను. 


ఓ దేవా! నీ దర్శనమాత్రము చేతనే నా కష్టములు అన్నీ 
తొలగి పోయాయి. నాకు కోరుకోడానికి ఏమీ లేదు. నేను నీ 
సేవకుడను. నేను ఏమి చేయవలెనో ఆజ్ఞాపించు.” అని వినయంగా 
ప్రార్థించాడు శ్రుతదేవుడు అనే ఆ పేద బ్రాహ్మణుడు. 


శ్రీకృష్ణుడు ఆ బాహ్మణుని చేతిని తన చేతితో పట్టుకొని 
లేవదీసి అతనితో ఆప్మాయంగా ఇలా అన్నాడు. “బాహ్మణోత్తమా! ఈ 


మునులు తమ పాదములకు అంటిన ధూళిని మూడులోకములలో 


175 


శ్రీమద్భాగవతము 


వ్యాపింప జేసి, పవిత్రం చేస్తున్నారు. వీరంతా నాతోపాటు తిరుగు 
తుంటారు. ఈ ము శుతరదరూ నిన్ను అనుగ్రహించడానికే నీ ఇంటికి 
వచ్చారు. ఏ దేవతలను పూజించినా, పుణ్యక్షేతవ ఎలు దర్శించినా, గంగ 
దలగు నదులలో సన్మానం చేసినా, చాలా కాలం తరువాత కానీ 
ము కలుగదు. అటువంటి వారు, నీ వంటి బ్రాహ్మణులను 


నమ ఎస్కరిస్తుంటాను. బ్రాహ్మణులు ఎ వేదన్వరూపులు. 3 నేను కూడా 
వేదస్వరూపుడనే కాబట్టి వారి ముఖము | 


ప్రకటితమవుతున్నాను. (బ్రాహ్మ ణోస్య క క్‌... పురుష సూక్తం. 


వివిధ ప్రతిమలను దేవతా స్వరూపాలుగా పూజించేవారు, 
ప్రతిమలనే దేవుళ్లుగా నమ్మే వాళ్లు, కేవలం అసూయతో బాధపడేవారు 
(అంటే మా దేవుడే గొప్ప మీ దేవుడు అసలు దేవుడే కాదు అంటూ 
అసూయపడేవారు, వీరెవ్వరూ నేను బ్రాహ్మణుల హృదయాలలో 
నివాసం ఉంటున్నాననే సంగతి తెలియక, లోకగురువులు అయిన 


వారంతా నేను సత్తురుమలైన బాహ్మణు, 


దశమస్కంధము (మూడవ భాగము 


ప్రకటితమౌతుంటాను అని గ్రహించాలి. నా కంటే ఈ మహాబుషులు, 
మహామునులు పూజ్యులు. నేను కూడా వీరినే పూజిస్తాను. వీరిని 
పూజించకుండా నన్ను పూజిస్తే అది వ్యధా శమ తప్ప వేరు కాదు.” అని 
పలికాడు శ్రీకృష్ణుడు. 


శ్రీకృష్ణుని ఆదేశానుసారము శుతదేవుడు, బహుళాశ్వుడు ఆ 
మహామునులను పూజించి నద్దతులను పొందారు. ఈ విధంగా 
శ్రీకృష్ణుడు బహుళాశ్వుడు, శుతదేవుడు ఇళ్లకు వెళ్లి వారికి 
జ్ఞానోపదేశము చేసాడు.” అని శుక యోగీంద్రుడు పరీక్షిత్‌ 
మహారాజుకు శ్రీకృష్ణుడు బహుళాశ్వుని, శుతదేవుని ఏ విధంగా 
అనుగ్రహించింది చెప్పాడు. 

(ఇక్కడ బ్రాహ్మణులు అంటే కేవలం పుట్టుకతో బ్రాహ్మణులు కాదు. 
బ్రాహ్మణ కులంలో పుట్టినంత మాత్రాన ఎవరూ బ్రాహ్మణులు కారు. 
వేదాధ్యయనము చేసినవారు, శాస్త్రములను, పురాణములను 
చదివినవారు, మనో నిగ్రహము, ఇంద్రియ నిగ్రహము కలవారు. 
ఇతరుల దవ్యమునకు ఆశపడని వారు, భగవంతుడు ఇచ్చిన దానితో 
జీవనం గడుపుకుంటూ తృప్తిగా జీవించే శుతదేవుని వంటి వారే 
నిజమైన బ్రాహ్మణులు. మనకందరికీ ఈ విషయం తెలయజేయాలనే 
ఈ శుతదేవుని వ్యత్తాంతము, భగవాన్‌ శ్రీకృష్ణుని ముఖతా మనకు 


అందించాడు వ్యాసుడు. 


దశమస్కంధము ఎనభై ఆరవ అధ్యాయము సంపూర్ణము 
రుం తత్షత్‌ ఓం తత్భత్‌ ఓం తత్సత్‌ 


177 


శ్రీమద్ద్ధాగవతము 


శ్రీమద్భాగవతము 
దశమస్కంధము 


ఇదంతా విన్న తరువాత పరీక్షిత్‌ మహారాజుకు ఒక 
హము కలిగింది. “ము ) ఈ పకృతి కంటే, 


స ర 


వేదములు ఆ బ్రహ్మ పదార్థమును ఏ విధంగా నిర్వచించాయి నాకు 


తెలుపవలసింది.” అని అడిగాడు. 


శుక యోగీంద్రుడు ఈ విధంగా చెప్పసాగాడు. “ఓ పరీక్షిత్‌ 
మహారాజా! ఆత్మ ప్రాపంచిక విషయముల వైపు మళ్లితే జీవాత్మ 
అవుతుంది. అదే ఆత్మ పరమాత్మ వైపు మళ్లితే, పరమాత్మలో 
అవుతుంది. జీవాత్మ కర్మలు చేయడానికి వీలుగానూ, 
సుఖభోగములు అనుభవించడానికి గానూ, పంచ భూతములతోనూ, 
ప్రాణములతో కూడిన ఈ శరీరమును సృష్టించాడు. 


పంచ తన్మాతలః 


బహ్మను గురించిన విషయము లన్నీ ఉపనిషత్తులలో 


ములను సనకాది 
మహామునులు అధ్యయనం చేసారు. ఆ విషయములను నేను నీకు 
చెప్పబోతున్నాను. శద్దగా విను. 


వివరింపబడ్డాయి. ఈ ఉపనిషత్తులలో ఉన్న విషయక 


178 


దశమస్కంధము (మూడవ భాగము 


ఈ ఉపనిషత్‌ విద్యలో వితండ వాదమునకు తావు లేదు. 
శద్ధగా విని ఆచరించడమే ముఖ్యము. అలా ఆచరించిన వాడు, ఈ 
సంసార బంధనముల నుండి ఏముక్తుడై పరమానందమును 


ఓ పరీక్షిత్‌ మహారాజా! ఒక సారి నారదుడికి నారాయణుడికి 
సంవాదము జరిగింది.ఆ సంవాదము ఎలా జరిగింది అనే విషయం 
గురించి, అప్పుడు నారాయణ బుషి చెప్పిన మాటలను నేను నీకు 
చెబుతున్నాను. శద్దగా విను. 


జక సారి దేవ బుషి అయిన నారదుడు మూడులోకములలో 
తిరుగుతూ నారాయణ బుషిని దర్శించడానికి ఆయన 
ఆశ్రమమునకు వెళ్లాడు. నారాయణ బుషి ఈ లోకములో ఉన్న 
మానవుల క్షేమమును గోరి ఈ భరత వర్షములో అవతరించాడు. 
ఆయన వర్ణాశమ ధర్మములను పాటిస్తూ, తన ఆశ్రమములో తపస్సు 
చేసుకుంటున్నాడు. ఆ నారాయణ బుషి చుట్టు మరి కొంత మంది 
బుషులు కూర్చుని తపస్సు చేసుకుంటున్నారు. 


నారదుడు అక్కడకు వెళ్లాడు. వారందరికీ భక్తితో 
నమస్కరించాడు. ఇప్పుడు నీవు నన్ను అడిగిన విషయములనే 
నారదుడు నారాయణ బుషిని అడిగాడు. అప్పుడు నారాయణ బుషి 
నారదునికి, అక్కడ ఉన్న బుషులకు బ్రహ్మను గురించి ఈ ప్రకారంగా 
వివరించాడు. నారాయణ బుషి నారదునితో ఇలా అన్నాడు. 


179 


శ్రీమద్భాగవతము 


“ఓ బ్రహ్మమానన పుత్రా! నారదా! ఒక సారి నీవు నన్ను 
చూడడానికి ఏడు ఊర్ధ్వ లోకముల€ లో ఒకటైన జనలోకమునకు 


బహ్మను 


అక్కడ ఉన్న మునులందరూ సమాన మైన శాస్త జ్ఞానము 
కలిగి ఉన్నారు. వారు అన్నిటి యందు సమభావము కలవారు. వారిలో 
ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే భేదభావము లేదు. అందరూ 
సత్వగుణ సంపన్నులు. వారు తమ మిత్రులను, శత్రువులను సమానంగా 
చూడగలిగే సమత్వము కలిగినవారు. వారందరూ ఎవరికి వారు 
వేదముల గురించి, శాస్త్రముల గు౭ ప్ర 
అయినప్టటికినీ, వారందరూ సనందనుని చూచి, బ్రహ్మగురించి 
చెప్పమని అడిగారు. ఆయన చెప్పిన మాటలన శద్ధ 
సనందనుడు ఇలా చెప్పాడు. 


“ఓ మునులారా! ప్రళయ కాలంలో ఈ స్యష్టి అంతా 
పరమేశ్వరునిలో లీనం అవుతుంది. ప్రళయ కాలంలో పరమేశ్వరుడు 
యోగనిద్రలో ఉంటాడు. ప్రళయం ముగిసిన తరువాత మొదటి సారిగా 
ఆయన విడిచిన ఊపిరి నుండి శ్రుతులు బయటకు వచ్చాయి. 
పరమాత్మ నుండి బయటకు వచ్చిన శుతులు పరమాత్మను ఇలా 
కీర్తించాయి. (అందుకే వీటిని శ్రుతి స అని అన్నారు) 


ప్రాణులలోనూ ఆత్మరూపంగా వెలుగుతుంటావు. ఈ అనంత సృష్టిలో 


ంక్ష్మ నీవు సకల జీవ రాసులకు జ్ఞాన ప్రదాతవు. 


180 


దశమస్కంధము (మూడవ భాగము 


కార్యము నీవే, దానికి కారణమూ నీవే. వేదములు నీ నుండి పుట్టాయి. 
ఈ పకృతి అంతా సత్వ,రజస్తమోగుణములతో నిండి ఉంది. ఈ 
పాక్యతిక బంధనముల నుండి మానవులను విముక్తి చెయ్యి. 


ఓ దేవా! మునులు, యోగులు, జ్ఞానులు అందరూ 
ప్రకృతిని అంతా బ్రహ్మ స్వరూపంగానే భావిస్తారు. అంతా బ్రహ్మ మయం 
అంటారు. మహా ప్రళయం సంభవించినపుడు, ఈ ప్రకృతి అంతా నీలో 
లీనం కాగా, నీవు ఒక్కడివే మిగిలి ఉంటావు. ఈ అనంత విశ్వము 
యొక్క పుట్టుక, లయము రెండూ నీ వల్లనే జరుగుతున్నాయి. ఈ 

సమస్త విశ్వానికి కారణం నువ్వే! 


సేవిస్తుంటారు. పునర్జన్మ లేకుండా చేసుకుంటారు. ఎల్లప్పుడూ నీ 
పుణ్యచరిత్రలను గానం చేస్తుంటారు. ఏకాగ్రమైన మనస్సు నిన్నే 
థ్యానిస్తుంటారు. అటువంటి మహాత్ములు ఈ సంసారము అనే దుర్భర 
తాపం నుండి విముక్తి పొందుతారు. వార్థక్యము, మరణము అనేవి 
వారి దగ్గరకు కూడా రావు. 


ఈ లోకంలో శాశ్వతమూ, అశాశ్వతము అనే రెండు లక్షణాలు 
ఉన్నాయి. ప్రతి ప్రాణి, ప్రాణ కోశము, అన్నమయ కోశము, బుద్ధికోశము, 
విజ్ఞానమయ కోశము, ఆనంద మయ కోశము అనే పంచ Vn 
వల్ల అభివృద్ధి చెందుతుంటుంది. ఈ పంచ కోశములలో ఆఖరిది 
అయిన ఆనంద మయ కోశములో నీవు ఆత్మస్వరూపంగా 
వెలుగుతుంటావు. 


181 


శ్రీమద్భాగవతము 


ఓ దేవా! ఈ ప్రకృతి, అహంకారము, మహత్తత్వము, పంచ 
తన్మాత్రలు, పంచ భూతములు ఖు తే జన ము 
నిర్వహిస్తుంటావు. ఈ దేహధారులు నిన్ను వూజిస్తూ ఈ లోకంలోనూ 


ద్వారా నీవు సృష్టి, స్థితి లయములః 


CO 


అహంకారం 


తోనూ నిన్ను సేవించని మానవులు కేవలం తోలు తిత్తిలాగా 
ఆహార, నిద, మైధునములతో కాలంగడుపుతుంటారు. 


ఓ దేవా! నీ గురించి తెలుసుకున్న వాళ్లు నిన్ను ఈ శరీరంలో 
వెలిగే అగ్ష్మిగా భావిస్తారు. అరుణులు అ నే బుషులు నిన్ను సుమః న్న అనే 
సీ మార్గంలో సంచరించే వాడిగా భావిస్తారు. అటువంటి వారు, 
ూణములను, తమ హృదయ పద్మము నుండి బయలు దేరే 
మూర్ధన్య నాడి ద్వారా బ్రహ్మరంధ్రానికి చేరుస్తారు. అక్కడి నుండి 
ఆనంద మయకోశములో వెలుగుతున్న నిన్ను చ 


అటువంటి వారికి మరలా జన్మ అంటూ ఉండదు. 


7 


ప ములను ధరిస్తావు. చిత్ర విచిత్ర 
నీకు అంటవు. మహాత్ములు అయిన వాళ్లు తమలో ఉన్న 
మోగుణములను వదిలిపెట్టి, సత్వగుణసంపన్నులై నిన్ను 
సేవిస్తుంటారు. ఈ శరీరము, అందులో ఉన్న ప్రాణములు 
తమవి కావని తెలుసుకుంటారు. అటువంటి వారు నిరంతరము నిన్ను 
సేవించి జనన మరణ చక్రము నుండి విముక్తిని పొందుతుంటారు. 


182 


దశమస్కంధము (మూడవ భాగము 


ఓ దేవా! నీ గురించి తెలుసుకోవడానికి ఎవరికీ సాధ్యం 
కాదు. నీ గురించి, నీ తత్వము గురించి, మానవులకు 
తెలియజేయడానికి నీవు రాముడిగా, కృష్ణుడిగా మానవుల మధ్య 
అవతరించావు. నీ చర్చల వలన మానవులకు తత్వబోధ చేసావు. నీ 
చరిత్రలను గానం చేసిన వారు, నీ మీద మనసును లగ్నం చేసినవారు 
మోక్షపదమును కూడా కోరరు. ఎల్లప్పుడూ నీ పాదపద్మములనే 


ధ్యానిస్తూ ఉంటారు. 


ఓ దేవా! ఈ అనంత విశ్వంలో ఉన్న ప్రాణులన్నీ నీ అధీనంలో 
ఉన్నాయి అని తెలిసిన వారు, ఎల్లప్పుడూ నీ పాదపద్మములనే 
సేవిస్తుంటారు. అలా కాకుండా, ప్రాపంచిక సుఖముల కొరకు, 
విషయవాంఛల కొరకు పాకులాడేవాళ్లు, ఆ కోరికలు తీరడానికి 
పుడుతూ చస్తూ, జనన మరణ చక్రంలో గిరా గిరా తిరుగుతుంటారు. 


టఓ దేవా! నిన్ను ధ్యానించడానికి ఒక మంటూ లేదు. 
ఇంద్రియములను జయించిన యోగులు, నిన్ను శత్రువుగా భావించిన 
శిశుపాలుడు మొదలగు రాజులు, నీ పట్ల మూఢభక్తి కలిగిన గోపికలు, 
అందరూ నీ కృపకు పాత్రులయ్యారు. 


ఓ దేవా! నీవు ఇలా ఉంటావు అని చెప్పడం ఎవరికీ సాధ్యం 
కాదు. ఏ వేదమూ, శాస్త్రము, పురాణము నీవు ఇలా ఉంటావు అని 
వర్ణించి చెప్పలేదు. నీవు స్యష్టికి ముందు ఉన్నావు. ఈ న్యష్టి లయం 
అయిన తరువాత కూడా ఉంటావు. నీ నుండి బహ్మ మొదలగు దేవతా 
గణములు పుట్టాయి. అటువంటి నీవు ఎలా ఉంటావు అని 


183 


శ్రీమద్భాగవతము 


తెలుసుకోవడం ఎవ్వరికీ సాధ్యం కాదు. 


కారణం ఈ ప్రక్యతి ౯ దాని తత్వములు అని భావించే సాంఖ్యులు 
దేహములు పుడుతుంటాయి, కాలం తీరగానే నశించిపోతుంటాయి, 
టినికి కారణం అంటే ఏమీ లేదు, బతికి ఉన్నన్నాళ్లు సుఖాలు 
అనుభవించడమే మేలైన మార్గము అనే భౌతిక వాదులు, ఈ 
ప్రకారంగా వారి వారి తర్క తే! ఒకరితో ఒకరు విభేదిస్తూ 
కలహించుకుంటున్నారు. నీ గురించి ఏ వ రు రై 
పోతున్నారు. కాని మ ననులో నిన్ను సాక్షాత్మ ~~ 

మహాయోగులు “ఈ టట నీవు తప్ప మిగిలినవి అ క నిజం కావు, 


ముత రూ a అని Meas 


నీ గురించి తెలుసుకోలేని అజ్ఞానులు ఇది సత్యము, అది 


యము ము ము, అది అన్నిరకాల 

లో అంతర్లీనంగా, వివిధ రూపాలలో ఉంటుంది. మనకు 
రూపం కనిపిస్తుంది కానీ బంగారం కనిపించదు. అలాగే 
౧ అన్నీ ప్రాణుల దేహాలలో అంతర్లీనంగా ఉంటావు 


184 


దశమస్కంధము (మూడవ భాగము 


ఓ దేవా! ఈ దేహములలో ఉండే రాగద్వేషములు, 
ప్రేమానురాగాలు, అహంకారాలు నీకు అంటవు. ఆత్మతత్వాన్ని 
తెలుసుకున్న వారే నీ గురించి కూడా తెలుసుకోగలరు. నిన్ను 
చేరుకోడానికి ఒకే ఒక మార్గం నీ పాదములను నిరంతరం 
సేవించడమే. నీ పాదములను సేవించిన వారు మృత్యువును 
జయించగలరు. జనన మరణ చక్రం నుండి విముక్తి పొందగలరు. 
యోగులై మానవులకు జ్ఞానబోధ చేస్తారు. అలా కాకుండా, నీ 
పాదములను మరిచిన వారు, తమ శరీరములు, తమ రూపములు, 
తమ పేర్లు శాశ్వతం అనుకుంటూ సంసార సాగరంలో పడి 
కొట్టుకుంటూ, జనన మరణ చక్రంలో తిరుగుతుంటారు. 


ఓ దేవా! నీకు ఒక ఆకారం అంటూ లేదు. బ్రహ్మ మొదలగు 
దేవతా గణములు నీ వశంలో ఉంటారు. చరాచర ప్రపంచానికి 
అధినేతవు నీవే. నీ కృపకు పాత్రులైన వారు మోక్షానికి అర్హ అవుతారు. 
నీ దయకు పాత్రులు కాని వారు దుర్గతి పాలవుతారు. నీటిలో బుడగలు 
పుట్టి అంతలోనే పగిలి విధంగా ఈ శరీరాలు కూడా పుడుతూ 
చస్తూ ఉంటాయి. అటువంటి శరీరములో నీవు ఆత్మగా 
ప్రకాశిస్తుంటావు. ప్రళయ కాలంలో ఈ ఆతలన్నీ నీలో కలిసిపోతాయి. 
అటువంటి నీవు నీ భక్తుల కష్టములను దూరం చేస్తావు. 
భవబంధముల నుండి జీవులకు ముక్తిని పసాదిస్తావు. 


ఓ దేవా! ఇందియములను జయించాము అనుకుంటున్న 
మానవులు కూడా ఒక్కోసారి ఇందియ నిగహమును కోల్పోయి, 
మనస్సును అదుపులో పెట్టుకోలేక, విషయ వాంఛల నుండి ఎలా 


185 


శ్రీమద్భాగవతము 


విముక్తి పొందాలో తెలియక సతమతమవుతుంటారు. అటువంటి 
వారికి గురువు పాదములే శరణ్యము. గురువును సేవించని వారు ఈ 
జనన మరణ చక్రంలో తిరుగుతుంటారు. నావికుడు లేని నావ నడి 


అల్లకల్లోలమవుతాయి. 


ఓ దేవా! ఎల్లప్పుడూ తన భార్య తన సంతానము, తన ఇల్లు, 
ఇన పట Ss 
Du ఎన్నటికీ దాటలేరు. అటువంటి వారికి నా పాదము 
సేవించడమే పరమావధి. అందుకే పరమ భాగవతోత్తములు, 
పుణ్యమూర్తులు, నిన్ను నిరంతరం ఏకాగ్రమైన బుద్ధితో సేవిస్తుంటారు. 
అటువంటి వారు ఈ సంసార బంధనముల నుండి విముక్తులై 
ఆనందమయమైన మోక్షమును పొందుతారు. 


లను 


ఓ దేవా! నీవు సకల జీవరాసులలో ఆత్మస్వరూపుడుగా 
ఉంటూ, ఆ జీవులు చేసే కర్మల నన్నిటినీ సాక్షీభూతంగా చూస్తుంటావు. 
మానవులు తమ కంఠములో ధరించిన హారమును తాము 
చూడలేరు. అలాగే అజ్ఞానులైన వారు తమలో వెలుగుతున్న నిన్ను 
ఎన్నటికీ చూడలేరు. ఓ దేవా! నీ నుండి వేదాలు పుట్టాయి. అవి నీలోనే 
ఉన్నాయి. అట్టి నీకు నమస్కారము.” అని సనందనుడు మహర్షులకు 
తెలిపాడు. అని నారాయణ బుషి నారదునికి తెలిపాడు. ఆ నారదుడు 
ఆ విషయాన్ని వ్యాసుడికి చెప్పాడు. వ్యాసుడు తన కుమారుడు శుకునికి 
నారాయణోపాఖ్యానం అంటారు. 


186 


దశమస్కంధము (మూడవ భాగము 


ఇందులో సకల వేదములు, శాస్త్రములు, పురాణములలోని 
సారం అంతా ఉంది. ఇది చదివితే ఉపనిషత్తులు చదివినట్టే. ఈ 
నారాయణోపాఖ్యానం విన్నా చదివినా, వారి పాపాలు అన్నీ 
నశించిపోతాయి, ఈ లోకంలో పరలోకంలో అన్ని సుఖాలు 


కలుగుతాయి” అని శుక మహర్షి పరీక్షిత్తుకు శుతిరగీతలు చెప్పాడు. 


| 
శ్రీమద్దాగవతము 
దశమస్కంధము ఎనభై ఏడవ అధ్యాయము సంపూర్ణము 
రుం తత్షత్‌ ఓం తత్సత్‌ ఓం తత్సత్‌ 


శ్రీమద్దాగవతము 
దశమస్కంధము 
ఎనభై ఎనిమిదవ అధ్యాయము. 


ఇంత వరకు భాగవత పురాణమును విన్న తరువాత పరీక్షిత్‌ 
మహారాజుకు ఒక వింత సందేహము కలిగింది. శుక మహర్షిని ఈ 
విధంగా అడిగాడు. 


“త్ర శుకయోగీంద్రా! దేవతలు, అసురులు, మానవులు శ్రీహరి 
గురించి, మహాశివునిగురించి తపస్సు చేస్తుంటారు కదా! ఎటువంటి 
భోగములను అనుభవించని శంకరుని ఉపాసన చేస్తున్నవారు అనేక 
భోగభాగ్యములతో వర్ణిల్లుతున్నారు. కాని అన్నిభోగములను అనుభవించే 
శ్రీహరిని ఉపాసించే వారు దారిద్హంతో బాధపడుతున్నారు కదా! ఈ 
ఇద్దరు దేవుళ్లలో ఒకరు భోగలాలసులు, మరొకరు పరమ దరిద్రులు. 


187 


శ్రీమద్భాగవతము 


కాని వరిని కొలిచిన వారికి, విరుద్ధమైన, విలక్షణమైన గతులు 
కలుగుతున్నాయి. వటికి కారణమేమి. దయచేసి వివరించండి.” అని 
అడిగాడు. దానికి శుక మహర్షి ఈ విధంగా సమాధానం చెప్పాడు. 


“కు పరీక్షిత్‌ మహారాజా! పరమ శివుడు శక్తితో కూడుకున్న 
శివ, శక్తి పక్క పక్కనే ఉంటాయి. శివుడు 
తమోగుణములను ఆశ్రయించిన వాడు. ఆయన పనులన్నీ 
మూడుగుణములతో కూడి ఉంటాయి. ఆ కారణం చేత ఆయనలో 
మూడు రకములైన అహంకారములు అనగా చుక న అహంకారము 


వాడు. సత్వ,రజన్‌, 


రాజసిక అహంకారము, తామసిక అహంకారము 


అహంకారము నుండి మనస్సు పంచభూతములు, పది 


ఎలు, అనగా 16 వికారములు పుట్టాయి. ఈ వికారములతో 


ఇంద్రియ ము 
సుఖాలను అనుభవిస్తున్నారు. అందులో సీ స్తె పురుష 
జననేంద్రియములతో అనుభవించే ప (వటినే విషయ 
సుఖములు అని అంటారు నాలుకతో రుచి చూడటం, అనేక మధుర 
పదార్థములు తినడం వలన కలిగే సుఖములు, మనస్సుకు సంతోషాన్ని 


కలిగించే సుఖాలు (నాకు 10 కోట్ల ఆస్తి ఉంది, నాకు 100 గదుల 
భవనం ఉంది, నాకు చాలా మంది స్త్రీలతో సంబంధం ఉంది, నేను 
కోరితే ఏమైనా జరుగుతుంది... ఇవన్నీ మానసిక సుఖాలు. ఎన్ని కోట్ల 
డబ్బు, ఆస్తి ఉన్నా దానిని వాడు ఏక కాలంలో అనుభవించలేడు. ఎన్ని 
గదుల భవనం ఉన్నా వాడు ఉండేది ఒకే గదిలోనే. ఎంత మంది స్త్రీలతో 


సంబంధం ఉన్నా వారి నందరినీ అనుభవించలేడు. వీడు హటాత్తుగా 


188 


దశమస్కంధము (మూడవ భాగము 


చస్తే అవన్నీ పరులపాలవుతాయి.) 


ఓ పరీక్షిత్‌ మహారాజా! ఎవరైతే శివుని ఆరాధిస్తారో వారికి ఈ 
సుఖాలన్నీ శివుడు ప్రసాదిస్తాడు. కాని తను మాత్రం ఏటిలో ఏ సుఖాన్ని 
అనుభవించడు. కాని తాను ఎవరికైతే ఈ సుఖాలను ప్రసాదించాడో, 
వారు తాను ప్రసాదించిన సుఖాలను అనుభవిస్తూ, ఆ సుఖాలలో 
మునిగితేలుతూ, ఆఖరుకు పతితులై, లయం కావడం చూస్తూ 
ఆనందిస్తుంటాడు. 


కాని శ్రీహరి అందరినీ పోషించేవాడు. ఆయనకు అన్నీ 
తెలుసు. సర్వద్రష్ట. అన్నీ సాక్షిగా చూస్తుంటాడు. ఆయన ప్రకృతి కంటే 
అతితుడు. సత్వ,రజన్‌,తమోగుణములు ఆయనకు అంటవు. శ్రీహరిని 
ఆరాధించినవారు కూడా మూడుగుణములకు అతీతంగా ఉంటారు. 


ఓ పరీక్షిత్‌ మహారాజా! ధర్మరాజు అశ్వమేధ యజ్ఞమును 
పూర్తి చేసిన తరువాత, శ్రీకృష్ణుని వలన ధర్మ సందేహములను 
తెలుసుకున్నాడు. ఆ సమయంలో ఇటువంటి ప్రశ్ష్శనే అడిగాడు. 
మానవులకు శ్రేయస్సును కలిగించడానికి పరమాత్మ 
యదువంశములో శ్రీకృష్ణుడిగా జన్మించాడు. శ్రీకృష్ణుడు ధర్మరాజుతో 


ఇలా అన్నాడు. 


“ధర్మనందనా! నేను నా అనుగహమును ఎవరి మీద 
పసరింపచేయదలచుకున్నానో, వారి సకల సంపదలను వెనక్కు 
తీసుకుంటాను. కొంత మంది మానవులు ఉంటారు. వారికి విషయ 


189 


శ్రీమద్భాగవతము 


వాంఛలను వదిలి పెట్టాలని కోరిక ఉంటుంది. కాని వదిలిపెట్టలేరు. 
అటువంటి వాడికి నేను నిరంతర సాల దు:ఖము కలుగజేస్తాను. 
ఎల్లప్పుడూ సుఖమును, సంతోషమును కోరే 

బంధువులు వాడిని వదిలేస్తారు. ఆ కారణంగా వాడు సంసార 


బంధనముల నుండి విముకుడవుతాడు. 


యా. 


వాడి భార్య పిల్లలు 


రు ధర్మనందనా! ఇంకా కొంత మంది ఉంటారు. వారు 
సులలో, విషయ వాంఛలలో మునిగి 
ు వదిలిపెట్టాలన్నా వదిలిపెట్టలేరు. తమ 
కోరికలు తీరడానికి వివిధములైన ఇతర దేవతలను ఆరాధిస్తారు. ఆ 
దేవతలు వారి ఆరాధనతో సంతుష్టులై వారికి రాజ్య సు 
సంబంధించిన కోరికలను తీరుస్తారు. వారి కోరికలు 
తీరగానే, వారికి రాజ్యసుఖములు, భోగముః 
గర్వం కలుగుతుంది. అప్పుడు ఏ దేవతల అనుగ్రహము వలన తాను ఆ 
లను పొందాడో, ఆ దేవతలనే మరిచిపోతాడు. 
దేవతలు అసలు దేవతలే కాదని అవమానిస్తారు.” అని శ్రీక్యష్లు 
ధర్మరాజుతో మానవుల మానసిక స్థితిని వివరించాడు. 


ఎల్లపుడూ పాపంచిక విషయవ 
తేలుతుంటారు. ఆ కోరికలన 


సంపదలకు 


౨ లభించగానే, వారికి 


సుఖము పైగా ఆ 


శుక మహర్షి పరీక్షిత్‌ మహారాజుతో ఇంకా ఇలా అన్నాడు. 
“టి న తతా బ్రహ్మ, విష్ణు మహేశ్వరులు వరాలు ఇస్తారు, 
లు ఇస్తారు. వారిలో బ్రహ్మ, మహేశ్వరుడు తొందరగా వరాలు 
ఇస్తారు. అలాగే తొందరగా శాపాలు ఇస్తారు. ఏ కొంచెం తపస్సు చేసినా 
వారు తృప్తి పొందుతారు. ఏ చిన్న తప్పు చేసినా క్షమించరు. 


గుణము, తమోగుణము వలన వారు ఈ ా చేస్తుంట రు. 


190 


దశమస్కంధము (మూడవ భాగము 


కాని శ్రీహరి అలా కాదు. సత్వగుణ సంపన్నుడు. దేనికీ చలించడు. 
ఆపదలలో ఆదుకుంటాడు. దానికి సంబంధించిన పాచీనమైన కథ 
ఒకటి చెబుతాను విను. 


పూర్వము శకుని అనే అసురుడు ఉండేవాడు. వాడి 
కుమారుడి పేరు వ్యకాసురుడు. (వాడి పేరు భస్మాసురుడు అని 
వాడుకలో ఉంది.) బక సారి వాడికి నారదుడు కనపడ్డాడు. 


“నారదా! బహ్మ విష్ణు మహేశ్వరులలో ఎవరు తొందరగా 
పత్యక్షం అయి వరాలు ఇస్తారు” అని అడిగాడు. వానితో నారదుడు ఇలా 


అన్నాడు. 


“నీవు శంకరుని గురించి తపస్సు చేస్తే ఆయన తొందరగా నీ 
తపస్సుకు మెచ్చి, నీకు ప్రత్యక్షం అయి వరాలు ఇస్తాడు. పూర్వము, 
రావణుడు, బాణుడు శివుని తమ స్తోత్రములతో మెప్పించి వరాలు 
పొందారు. అందులో రావణాసురుడు వర గర్వముతో కైలాసాన్ని 
పెకలించాడు.బాణుడు శివుని తన వాకిట్లో భటుడుగా నిలుపుకున్నాడు. 
శివుడు వరాలు ఇవ్వగలడు, కష్టాల పాలు కాగలడు. తరువాత నీ 
ఇష్టం.” అని నారదుడు వెళ్లిపోయాడు. 


వ్యకాసురుడు శివుని గురించి తపస్సు చేయాలని 
నిశ్చయించుకున్నాడు. కేదారక్షేత్రమునకు వెళ్లాడు. హోమ గుండం 
తయారు చేసాడు. అగ్నిని రగిల్లాడు. ఆ అగ్నిలో తన శరీరాన్ని కోసి ఆ 
మాంసంతో హోమం చేసాడు. ఏడు రోజులు గడిచింది. కాని శివుడు 


191 


శ్రీమద్ద్ధాగవతము 


ప్రత్యక్షం కాలేదు. ఏడవ రోజున తన తలను నరికి అగ్ని గుండంలో 
హోమం చేయదలచుకున్నాడు. కేదార క్షేత్రంలో ఉన్న సరస్సులో తన 
తల వెండుకలను తడిపాడు. తన శిరస్సును ఖండించుకి కు 


ప్రత్యక్షం అయ్యాడు. వాడి రెండు చేతులు పట్టుకొని వాడు తన తలను 
ఖండించుకోకుండా ఆపాడు. శివుని చేతి స్పర్శ వలన వ్యకాసురుడి 
ని అవయవములను కోసి అగ్నిలో హోమం చేసాడు కదా) 


నీకు ఏం వరాలు కావాలో కోరుకో. నేను ఇస్తాను. నన్ను శరణు కోరిన 
వారు నాకు జలము ఇచ్చినా దానిని నేను సంతోషంగా స్వీకరిస్తాను. 
నీవు అనవసరంగా నీ శరీర భాగాలను కోసి అడ్నిలో హోమం చేసి 
కష్టాల పాలయ్యావు. ఇప్పుడు నీ తలను కూడా నరకబోతున్నావు. ఇంతటి 
త్యాగము అవసరం లేదు. నీకే వరం కావాలో కోరుకో!” అని అడిగాడు. 


అప్పుడు వ్యకాసురుడు ఇలా అన్నాడు. “నేను ఎవరి తల మీద 
చెయ్యి పెడితే వాడు తక్షణమే మరణించాలి. అటువంటి వరం 
ప్రసాదించు.” అని అడిగాడు. 
(భస్మాసుర కథలో నేను ఎవరి తల మీద చెయ్యిపెడితే వాడు భస్మం 
కావాలి అని అడిగినట్టు ఉంది. అందుకే వాడికి భస్మాసురుడు అనే పేరు 
వచ్చింది.) 


192 


దశమస్కంధము (మూడవ భాగము 


వాడి కోరిక విన్న శంకరుడికి క్షణకాలం మహా కోపం 
వచ్చింది. అంతలోనే తమాయించుకున్నాడు. పెద్దగా నవ్వ “నీవు కోరిన 
వరం ఇచ్చాను. ” అని అన్నాడు. 


వెంటనే వృ్యకాసురుడు ఇలా అన్నాడు. “మహాదేవా! నీవు ఇచ్చిన 
వరం పనిచేస్తుందో లేదో తెలిసేది ఎలాగా! అందుకని నీ తల మీద 
చెయ్యి పెట్టి చూస్తాను. నీవు మరణిస్తే నీ వరం పనిచేసినట్టు. లేకపోతే 
నీవు ఇచ్చిన వరం అబద్ధం అవుతుంది. ఏది నీ తలమీద ఒక సారి 


చెయ్య్మిపెట్టనీ!” అని అన్నాడు. 


ఆ మాటలతో శంకరుడు హడిలిపోయాడు. ఆ అసురుడి 
నుండి తప్పించుకోడానికి పరుగు లంకించుకున్నాడు. వ్యకాసురుడు 
ఆయన వెంట పడ్డాడు. శంకరుడు మూడు లోకములు తిరిగాడు కానీ 
వ్యకాసురుడు ఆయనను వదలలేదు. “ఆగు! ఆగు శివా! ఆగు! ఒక్కసారి 
నీ తలమీద చెయ్యి పెట్టనీ!” అని అరుస్తూ శివుని వెంట 
పరుగెడుతున్నాడు. 


బ్రహ్మ మొదలగు దేవతా గణములు ఇదంతా చూస్తున్నారు 
కానీ శివుని వరాన్ని మళ్లించడానికి శక్తి లేని వారు కావడం వలన 
చూస్తూ ఊరుకున్నారు. ఎక్కడైతే రాగద్వేషములు ఉండవో, ఎక్కడ 
ప్రశాంతంగా ఉంటుందో, ఎక్కడ సాధువులు, మునులు ప్రశాంతంగా 
ఆనందాన్ని అనుభవిస్తుంటారో, ఎక్కడకు వెళితే తిరిగి రారో, ఎక్కడైతే 
శ్రీహరి నివాసం ఉంటాడో, ఆ శ్వేతద్దిపమునకు వెళ్లాడు శంకరుడు. 


193 


శ్రీమద్ద్ధాగవతము 


శంకరుడు పరుగెత్తుకురావడం దూరం నుండే చూచాడు 


(భస్తాసుర కథలో మోహినీ రూపం ధరించినట్టు ఉంది). 


నడుముకు ధర్ధతాడు, చంకలో జింక చర్మము, చేతిలో 
దండము, జపమాల వీటితో చిన్ని వటువుగా మారాడు శ్రీహరి. 
వ్యకాసురుడి దగ్గరకు పోయి ఆయనకు వంగి నమస్కరించాడు. 


“వ్యకాసురా! ఏమిటి ఇలా పరుగెడుతున్నావు. బాగా పరుగెత్తి 
పరుగెత్తి అలసి పోయినట్టున్నావు. కాసేపు ఇక్కడ ఆగి విశాంతి తీసుకో! 
అయినా ఇలా పరుగెత్తుతూ ఇంత దూరం ఎందుకు వచ్చావు? 
దేనికోసం వచ్చావు! మనిషికి శరీరం చాలా ముఖ్యమయింది కదా! 
దానిని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇలా పరుగెత్తి పరుగెత్తి 
అలసిపోయేటట్టు చేసుకుంటే ఎలాగ! ఇంతకూ నీవు ఎందుకు 
పరుగెత్తుతున్నావో నాకు చెప్పతగినది అయితే చెప్ప. నాకు తోచిన 
సాయం చేస్తాను. పురుషులు ఇతరుల సాయంతో ఎన్నో కార్యములు 
చక్కబెట్టుకోవడం మనం చూస్తూనే ఉన్నాము కదా! నీకు నేనేమైనా 
సాయం చేయగలనో చెప్పు” అని మెత్త మెత్తగా సౌమ్మంగా పలికాడు 


వటువు. 


ఎంతో చక్కగా, మృదుమధురంగా ముద్దు ముద్దు 
వటువు అడుగుతుంటే, వ్యకాసురుడు ముచ్చట పడ్డా 
SETHE Sr చేయడం, ఆయన వరాలు ఇవ్వడం, తాను 
ఆవరాలను శంకరుని మీదనే పరీక్షింపబోవడం, శంకరుడు 


194 


దశమస్కంధము (మూడవ భాగము 


పరుగెత్తడం, తాను వెంబడించడం అన్నీ సవివరంగా చెప్పాడు. అప్పుడు 
వటువు వేషంలో ఉన్న శ్రీహరి ఇలా అన్నాడు. 


“అవును కదా! శివుని మామగారైన దక్షుడు శివుని 
పిశాచములకు అధిపతివి కమ్మని శపించాడు. అప్పటి నుండి శివుడు 
పిశాచం మాదిరి ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి శివుని వరాలకు, శివుని 
మాటలకు మేము ఎటువంటి విలువ ఇవ్వము. శివుని వరం అసలు 
వరమేకాదు. శివుడు ఇచ్చిన వరం అస్సలు పని చెయ్యదు. ఇందులో 
సందేహం ఏమీ లేదు! ఆ! నువ్వు అనవసరంగా ఆయన మాటలు 
నమ్మ ఇంతదూరం పరుగెత్తుకుంటూ వచ్చావు. 


ఇదుగో వ్యకాసురా! నీవు శంకరుని జగద్దురువుగా నమ్మితే, 
ఆయనకు వరాలు ఇచ్చే శక్తి ఉంది అని నీవు నమ్మితే, ఆయన వరాలకు 
శక్తి ఉందని నీవు నమ్మితే, ఆయన వరాలు పని చేస్తాయి అని నీకు 
నమ్మకం ఉంటే ఒక పని చెయ్యి. ఎటూ శివుడు నీకు దొరకడు కాబట్టి, 
ఆ వరాన్ని నీ తలమీద చెయ్యి పెట్టి నీవే పరీక్షించుకో! ఆ వరం 
పనిచేస్తుందో లేదో ఇట్టే తేలిపోతుంది. నాకు తెలిసీ ఆ శంకరుడి వరం 
అన్ఫలు పని చెయ్యదు. నీకా భయం లేదు. శంకరుడి వరం పని 
చెయ్యలేదు అని తేలిపోయిందనుకో, శంకరుడు అసత్య వాది అని 
నిరూపణ అవుతుంది కదా! అప్పుడు ఆ శంకరుని నీవు వెదికి వెదికి 
చంపవచ్చ్చు అప్పుడు నిన్ను ఎవరూ నిందించరు. ఏమంటావు!” అని 
నమ్మకంగా పలికాడు శ్రీహరి. 


195 


శ్రీమద్భాగవతము 


ఇదేదో బాగానే ఉన్నట్టు తోచింది. తనలో తాను ఇలా 
అనుకున్నాడు. “వరాలు ఇచ్చిన శంకరుడికి అంత శక్తే ఉంటే, ఎందుకు 
పారిపోతాడు. ధైర్యంగా నిలబడేవాడు. తన వరం పని చెయ్యదు అన్న 
భయంతోనే పరుగెత్తుతున్నాడు. అందుకని, ముందుగా శంకరుని 
అసత్యవాదిగా నిరూపించగలిగితే, శంకరుని నాశనం చేయడం తేలిక. 
ఎటూ శంకరుని వరం పని చెయ్యదు కాబట్టి తన నెత్తి మీద తాను 
చెయ్యి పెట్టుకున్నా ఏమీ అవదు.” 


ఇలా ఆలోచించిన వ్యకాసురుడు శ్రీహరి మాటలు నమ్ము 
శివుడు ఇచ్చిన వరాన్ని పరీక్షించడానికి తన తల మీద తాను 
చెయ్యిపెట్టుకున్నాడు. వెంటనే శివుని వర మహిమ చేత వ్యకాసురుని 
తల పగిలిపోయింది. వ్యకాసురుడు మరణించాడు. 


అమ్మయ్య అనుకుంటూ శివుడు అక్కడకు వచ్చాడు. శ్రీహరి 
తన నిజ రూపం దాల్తాడు. శివుని వద్దకు పో 


యు ఇలా అన్నాడు. 


“పరమ శివా! ఈ వ్యకాసురుడు వాడు చేసిన దుర్మార్గాలకు 
బలి అయ్యాడు. నీకు అపకారం కలిగించడానికి పయత్నించిన వాడు 


నాశనం కావడం సహజమే కదా! సత్తురుషులకు 
తలపెడతారో వారు నాశనం అవడం తథ్వం. ఆ కారణం గానే వీడు 
వాడి నెత్తి మీద చెయ్యి పెట్టుకొని సర్వనాశనం అయ్య్మాడ 


అన్నాడు. తరువాత శివుడు కైలాసమునకు వెళ్ళాడు. 


ఎవరైతే అపకారం 


౫” అని 


106 


దశమస్కంధము (మూడవ భాగము 


ఓ పరీక్షిత్‌ మహారాజా! ఈ వ్యకానురుని వృత్తాంతమును 
ఎవరు విన్నా ఇతరులకు చెప్పినా, ఈ సంసార చక్రము నుండి విముక్తి 
పొందుతారు. వారికి సకల ఆపదల నుండి విముక్తి లభిస్తుంది.” అని 
శుక మహర్షి పరీక్షిత్‌ మహారాజుకు వ్యకాసురుని వ్యత్తాంతమును 
వినిపించాడు. 


శ్రీమద్దాగవతము 
దశమస్కంధము ఎనభై ఎనిమిదవ అధ్యాయము సంపూర్ణము 
రుం తత్సత్‌ ఓం తత్సత్‌ ఓం తత్లత్‌. 


శ్రీమద్దాగవతము 
దశమస్కంధము 
ఎగబఖై తొమ్మిదవ అధ్యాయము 


“ఏ పరీక్షిత్‌ మహారాజా! పూర్వము సరస్వతీ నదీ తీరంలో 
బుషులు ఒక యజ్ఞం చేస్తున్నారు. ఆ యజ్ఞము చేయు సందర్భంలో 
అక్కడకు వచ్చిన బుషులకు “త్రిమూర్తులలో శుద్ధ సత్వ గుణ 
సంపన్నుడు ఎవరు?” అని ఒక చర్చ జరిగింది. వారిలో వారు 
తర్కించుకున్నారు కానీ ఒక నిర్ణయమునకు రాలేకపోయారు. ఆ 
విషయము తెలుసుకోడానికి వారు బ్రహ్మ మానస పుత్రుడు అయిన 
భ్యగు మహర్షిని నియోగించారు. 


భ్యగు మహర్షి ముందు సత్యలోకమునకు వెళ్లాడు. తన తండి 
అయిన బహ్మా తనను ఏ విధంగా గౌరవిస్తాడో చూద్దామని, ఖ్యగు 


197 


శ్రీమద్భాగవతము 


మహర్షి బ్రహ్మకు అభివాదము కూడా చేయలేదు. బ్రహ్మను 
స్తుతించలేదు. భృగు అహంకారము చూచి బ్రహ్మకు విపరీతమైన 
కోపం వచ్చింది. భ్యగు తన కుమారుడు కా బట్టి అంతలోనే 

ూయించుకున్నాడు. ఇది గమనించాడు భ్యగువు. బ్రహ్మ రజోగుణ 
సంపన్నుడు అని నిర్ధారించుకున్నాడు. 


తరువాత శివుని చూడడానికి కైలాసమునకు వెళ్లాడు. 
భ్యగువును చూడగానే శివుడు తన ఆసనము నుండి లేచి భ్యగువును 
ు చేసుకోడానికి తనచేతులు 
చాచాడు. కాని ఉన్మత్త వేషధారి అయిన శివుని చూడగానే అతడు 


మోగుణముతో నిండిన వాడు అని తెలుసుకున్నాడు భ్యగువు. 


ఆహ్వానించి అతనిని ఆలింగనవ 


“పరమ శివా! ఏమిటీ వేషము? ఓ 


పాములు ఏమిటి? ఈ ఉన్నత్త వేషంపమిటి? ఛీ ఛీ నువ్వు నన్ను 


ఏమిటి? శ్మశానంలో ఉండే బూడిద రాసుకో 


ఆలింగనం చేసుకోవద్దు.” అని ఛీదరించుకున్నాడు భ్యగువు. 


శివుడికి కోపం వచ్చింది. వెంటనే తన తిశూలము తీసుకొని 
భ్యగువును చంపడానికి ఆయన మీదికి వచ్చాడు. పక్కనే ఉన్న పార్వతీ 
గమనించిన భ్యగువు, పరమ శివుడు రజోగుణ,తమోగుణములు 


198 


దశమస్కంధము (మూడవ భాగము 


అక్కడి నుండి విష్ణులోకము వెళ్లాడు. వైకుంఠములో 
శ్రీమహావిష్ణువు శేష పాన్సు మీద పడుకొని ఉన్నాడు. శ్రీమహాలక్ష్మి 
ఆయన పాదములు వత్తుతూ ఉంది. విష్ణువు భ్యగువు రాకను 
గమనించలేదు. భ్యగువుకు కోపం వచ్చింది. తన కాలితో విష్ణువు 
వక్షస్థలము మీద తన్నాడు. వెంటనే శ్రీమహావిష్టువు, లక్ష్మీదేవి పాను 
దిగి గబా గబా భ్యగువు వద్దకు వచ్చారు. ఆయన కాళ్లు కడిగి ఆ నీళ్లు 
తన తల లక్ష్మీదేవి తల మీద చల్లుకున్నారు. భ్యగువుతో ఇలా 


అన్నారు. 


“మునివరా! తమరికి హార్దిక స్వాగతం పలుకుతున్న్మాను. రండి. 
ఆసనము అలంకరించండి. తమరు రావడం నేను చూడలేదు. 
అందుకని క్షణకాలం ఆలస్యం అయింది. నా తప్పును మన్నించండి. 
నన్ను క్షమించండి. తమరు పాదములు మోపిన వైకుంఠము 
పావనమయింది. తమరి పాదములు కడిగిన జలము మా శిరస్సున 
చల్లుకోడంతో నేను లక్షి పవిత్రులము అయ్యాము. రోజు నుండి 


శాశ్వత నివాసము కాగలదు.” అని వేడుకున్నాడు శ్రీమహావిష్ణువు. 


నను వక్షస్థలమున తన్నినప్పటికీ, తనను ఆదరించి, 
గౌరవించి, తన పాదోదకమును నెత్తిన చల్లుకున్న శ్రీమహావిష్ణువు 
శుద్ద సత్వగుణ సంపన్నుడు అని నిర్లారించుకున్నాడు భ్యగువు. 
శ్రీమహావిష్ణువు మాటలు విన్న భృగువు కళ్లనుండి ఆనంద భాష్టాలు 
రాలసాగాయి. శ్రీమహావిష్ణువు మాటలకు ఆయనకు నోట మాట 
రాలేదు. మౌనంగా నిలబడ్డాడు. తరువాత భ్యగువు వైకుంఠము నుండి 


199 


శ్రీమద్భాగవతము 


సరస్వతీ నటీ తీరమునకు వెళ్లాడు. అక్కడ ఉన్న మునులకు, 


జరిగినది అంతా వివరించాడు. భ్యగువు మాటలు వః ర్త 
వారి సందేహము తీరి పోయింది. 


ఎవరి వలన శాంతి, అభయము, ధర్మము, జ్ఞానము 

ము, అష్ట సిద్దులు, అష్ట ఐశ్వర్యములు, కీర్తి, మొదలగు శుభాలు 
సమానమైన బుద్ధి కలిగి ఉంటారో, ఎవరు మునిధర్మమును 
పాటిస్తారో, ఎవరు సాధువులకు అనన్నశరణుడో, ఎవరు విశుద్ధమైన 
సత్వగుణ సంపన్నుడో, ఎవరు సజ్జనులైన లల జం .. 
పూజిస్తాడో, ఎవరికి కోరికలు mass , శాంతమూర్త్తులైన వివేకము కల 


9 లో శుద్ధసత్వగుణ సంపన్నుడు అని నిర్ధారించుకున్నారు. 
ఆయన మా 


య చేతనే తిగుణములతో కూడిన EN దేవతలు, 
మానవులు సృష్టింపబడ్డారు. అయినప్పటికినీ శ్రీమహావిష్ణువు శు 


డు తు మహారాజా! ఆ గా క్షన నటి తీరంలో 
మానవుల సందేహము కూడా గక న ర అప్పటి నుండి వారు 
ఇతర దేవతలతో పాటు శ్రీమహావిష్ణువును సేవించి ముక్తిని పొందారు. 


5 ఉండే 


ఈ వ్యత్తాంతమును ఎవరు విన్నాచదివినా, వారు ఈ 
సంసారము వలన కలిగే దు:ఃఖముల నుండి విముక్తి పొందుతారు.” 


200 


దశమస్మ్కంధము (మూడవ భాగము 


అని శుక మహర్షి పరీక్షిత్‌ మహారాజుకు భృగు మహర్షి త్రిమూర్తులను 
పరీక్షించే విధానమును వివరించాడు. 


(ఈ కథ మనకు కలియుగ వైకుంఠము అని ప్రసిద్ధి చెందిన 
తిరుమల క్షేత్ర మహాత్యములో కనపడుతుంది. భాగవతంలో భ్యగువు 
శ్రీమహావిష్ణువును వక్షస్థలము మీద తన్నడం, విష్ణువు ఆయనను 
పూజించడం వరకు ఉంది. అక్కడి నుండి తిరుమల స్థలపురాణం 
మొదలవుతుంది. భ్యగు మహర్షి శ్రీమహావిష్ణువును తనకాలితో 
తన్నడంతో లక్ష్మీదేవికి కోపం వస్తుంది. ఆమె విష్ణువు మీద అలిగి 
భూలోకం వెళ్లిపోతుంది. ఆమెను వెతుక్కుంటూ భూలోకం వస్తాడు. 
లక్ష్మీదేవ పద్మావతిగా ఆకాశరాజు ఇంటిలో జన్మిస్తుంది. ఒక పుట్టలో 


విశ్రాంతి తీసుకుంటున్న విష్ణువుకు ఆవు పాలు ఇస్తుంది. ఆ ఆవును ఒక 
గొల్ల వాడు కొడతాడు. విష్ణువుకు దెబ్బతగులుతుంది. వకుళా దేవి 
విష్ణువును తన ఇంటికి తీసుకొని వెళుతుంది. శ్రీనివాసుడు అనే 
పేరుతో వకుళాశ్రమంలో ఉంటాడు విష్ణువు. పద్మావతీ శ్రీనివాసులు 
ఒకరిని ఒకరు కలుసుకుంటారు. ఇష్టపడతారు. వారి వివాహం 
జరుగుతుంది. శ్రీనివాసుడు తిరుమలలో స్థిరనివాసం 
ఏర్సరచుకుంటాడు. తిరుమల కలియుగ వైకుంఠంగా 
ప్రసిద్ధిచెందుతుంది. ఇది సంగ్రహంగా తిరుమల స్థలపురాణం, 

“ఓ పరీక్షిత్‌ మహారాజా! ద్వారకలో ఒక బ్రాహ్మణుడు నివసిస్తూ 
ఉండే వాడు. బక సారి ఆయన భార్య జక మగ బిడ్డను ప్రసవించింది. 
పుట్టిన వెంటనే ఆ బిడ్డ మరణించాడు. ఆ దుఃఖమును తట్టుకోలేక 


పోయింది ఆ తల్లి. ఆ బాహ్మణుడు, బాహ్మణుని భార్య ఇద్దరూ కలిసి 


201 


శ్రీమద్భాగవతము 


మృత శిశువును తీసుకొని రాజద్వారము వద్దకు వచ్చారు. తమకు 


న్యాయం కావాలి అని ఏడుస్తూ రాజద్వారము 


యొక్క కుటిలత్వము. 
ము, విషయాసక్తత వలన కలిగింది. హింస స్వభావము 
నియ ములను అదుపులో పెట్టుకోలేని వాడు, దుష్వ 
అయిన రాజుపాలనలోనే అకాల మరణాలు, శిశు మరణాలు 
సంభవిస్తాయి. ప్రజలు దరిద్రులుగా ఉంటారు. వారు నిరంతరము 
:ఖము అనుభవిస్తుంటారు. కాబట్టి ఈ దేశాన్ని పాలించే రాజు గారు 
నా బిడ్డను తిరిగి నాకు తెచ్చి ఇవ్వాలి. అప్పటి దాకా నేను ఇక్కడి నుండి 
కదలను.” అని ఆ బ్రాహ్మణ దంపతులు రాజద్వారము వద్ద కూర్చుని 
ఏడుస్తున్నారు. ఏెడ్డి ఏడి వెళ్లిపోయారు. 


—o 


ఆది 


ముంది సంతానము కలి 


తొమ్మిది మంది పుట్టగానే మరణించారు. ప్రతి కుమారుడు 


ఆ పకారంగా వారికి తొమ్మది 


మరణించినప్పుడు ఆ బ్రాహ్మణ దంపతులు ౦ రాజద్వారవ ౨ వద్ద 
తమ కుమారుడిని తమకు తెచ్చి ఇవ్వమని ఏడుస్తున్నారు. తొమ్మి దవ 
కుమారుడు మరణించిన తరువాత కూడా ఆ బ్రాహ్మణ దంపతులు అదే 
రాజ ద్వారము వద్దకు వచ్చి, బాలకుని శవమును ద్వారము 
వద్ద పె ఏడుస్తు, రాజును నానా తిట్టు తిడుతున్నారు. 


గ 


ప్రకార ము 


న్‌ 


202 


దశమస్కంధము (మూడవ భాగము 


ఆ సమయంలో అర్జునుడు ద్వారకలో ఉన్నాడు. అర్జునుడు 
వారి వద్దకు వచ్చి “ఎందుకమ్మా ఏడుస్తున్నావు? నీకు ఏం కష్టం 
వచ్చింది. మీరు బాహ్మణులు. ఈ నగరంలో మీ కష్టములు తీర్చే 
క్షత్రియుడు ఒక్కడూ లేడా! కేవలం క్షత్రియులు యజ్ఞములు 
యాగములు చేయడానికి, బాహ్మణులు యాగములు చేయించడానికే 
పరిమితం అయ్యారా! క్షత్రియులకు బ్రాహ్మణులను రక్షించవలసిన 
బాధ్యత లేదా! ఎవరి రాజ్యములో బాహ్మణులు దరిదులుగా ఉంటారో, ఏ 
రాజ్యంలో రాజులు కేవలం తమ సుఖ సంతోషములను మాతమే 
చూచుకుంటూ, పజలను నిర్లక్ష్యం చేస్తారో, వారు రాజులు కారు. 
కేవలం రాజుల వేషము వేసుకున్న పాషండులు. మీరేమీ దిగులు 
పడకండి. మీ కుమారుడిని నేను రక్షిస్తాను. నేను రక్షించలేకపోతే నేను 
అగ్నికి ఆహుతి అవుతాను.” అని శపధం చేసాడు అర్జునుడు. 


అప్పుడు ఆ బ్రాహ్మణులు ఇలా అన్నాడు. “అయ్యా! ఈ 
రాజ్యములో వాసుదేవుడు, సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు 
ఉన్నారు. వారే నా కుమారులను రక్షించలేకపోయారు. ఇంక నీవెట్లు 
రక్షిస్తావు. నా కుమారులను రక్షిస్తాను అనడం కేవలం నీ మూర్ధత్వము. 
నీ మాటలు నమ్మడానికి మేము సిద్ధంగా లేము. ఇదంతా మా 
పూర్వజన్మ కర్మఫలము అనుకుంటాము. దుఃఖమును ఆపుకోలేక 
రాజును తిడుతున్నాము.” అని అన్నారు. ఆమాటలకు అర్జునునిలో 
పౌరుషం చెలరేగింది. | 


“బ్రాహ్మణోత్తమా! నేను వాసుదేవుడను, సంకర్షణుడను, 
ప్రద్యుమ్ముడను, అనిరుద్ధుడను కాను. ఈ లోకంలోనే శ్రేష్టమైన 


203 


శ్రీమద్భాగవతము 


థధనుర్జ్ధారి అర్జునుడను. ఇది నా గాండీవము. టినికి తిరుగు లేదు. నా 
బల పరాక్రమములు ఆ పరమేశ్వరుడు కూడా మెచ్చుకున్నాడు. కాబట్టి 
నన్ను తక్కువ అంచనా వేయవద్దు. ఈ సారి నీ భార్యకు ప్రసవం 
అయేటప్పుడు నాకు చెప్పు ఆ యముడిని ఎదిరించి అయినా సరే నీ 
కుమారుని రక్షిస్తాను.” అని అన్నాడు అర్జునుడు. 


అప్పటికి ఆ బ్రాహ్మణునికి అర్జునుడి మీద నమ్మకం కలిగింది. 


అలాగే అంటూ ఆ బాహ్మణ దంపతులు తమ ఇంటికి వెళ్లిపోయారు. 


ము తరువాత ఆ బాహ్మణ పత్ని గర్భం ధరించింది. పసవ 
సమీపించింది. ఆ విషయం అర్జునుడికి తెలియజేసాడు ఆ 
బాహ్మణుడు. అర్జునుడు పనవం జరిగే పదేశానికి వచ్చాడు. శుచిగా 


ఇంతలో ఆ బాహ్మణ పత్ని పసవించింది. పుట్టిన వెంటనే ఆ 
శిశువు ఆకాశంలోకి ఎగిరాడు. ఎవరికీ కనపడకుండా పోయాడు. ఇది 
మాచి అర్జునుడు ఆశ్చర్యపోయాడు. బాహ్మణుడు ఏడుస్తూ ఇలా 


“అయ్యా 1తమరు నపుంసకులు కదా! తమరి మా 
మోసపోయాను. తిరిగి నేను నా భార్య సు ఇ అనుభవించాము. 


అయినా వాసుదేవుడు, సంకర్షణుడు, పద 


204 


దశమస్కంధము (మూడవ భాగము 


చేయలేని పని నీవు చేస్తావని నమ్మడం నా తెలివితక్కువ. నువ్వు వారి 
కన్నా పరాకమవంతుడని తలచడం నా భ్రమ. కాని నీవు నీ 
మూర్ధత్వముతో, నా కొడుకులను రక్షిస్తానని శపథం చేసావు. ఇప్పుడు 
ఆ మాట తప్పావు. నీవు అసత్యవాదివి అని తేలిపోయింది. నిన్ను నీవు 
పొగుడుకోవడం తప్ప నీకు ఏమీ చేతకాదు. నీ చేతిలో ఈ గాండీవం 
ఉండటం వ్యర్థము.” అని అర్జునుని దూషించాడు ఆ బ్రాహ్మణుడు. 


ఆ నిందా వాక్యములను తట్టుకోలేక పోయాడు అర్జునుడు. 
వెంటనే యమపురికి వెళ్లాడు. యమలోకం అంతా వెదికాడు. ఎక్కడా 
బ్రాహ్మణ కుమారులు కనపడలేదు. తరువాత ఇంద్రలోకము, 
అద్నిలోకము, నిర్యతి లోకము, చంద్రలోకము, వాయులోకము, 
వరుణలోకము, రసాతలము, న్వర్ణలోకము, పాతాళము అక్కడా ఇక్కడా 
అనకుండా పద్దాలుగు లోకములు తిరిగాడు. ఎక్కడా ఆ బ్రాహ్మణ 
కుమారులు కనపడలేదు. 


తల వేలాడేసుకొని మరలా ద్వారకకు వచ్చాడు. చితి 
పేర్పించుకున్నాడు. అగ్నిలో దూకడానికి సిద్ధం అయ్యాడు. ఇదంతా 
విలాసంగా చూస్తున్నాడు కృష్ణుడు. అర్జునుడు చితిలోకి 
దూకబోతుంటే చెయ్యిపట్టుకొని ఆపాడు. కృష్ణుడు అర్జునునితో ఇలా 


అన్నాడు. 
“అర్జునా! నీవు ఎగిరి పోయిన ఆ బ్రాహ్మణ పుత్రుని కొరకే కదా 
అగ్ని పవేశం చేస్తున్నావు. ఆ కుమారుడిని నేను నీకు చూపిస్తాను. 


అనవసరంగా అగ్నిలో దూకి ఆత్మత్యాగం చేసుకోవద్దు. ఎవరైతే ఇప్పుడు 


205 


శ్రీమద్భాగవతము 


నిన్ను అసత్య వాది అనీ, అన్నమాట నిలబెట్టుకోలేని భీరుడవనీ అన్నారో, 


అలోక పర్వతములు దాటారు. అలోక కక్తుతతు ఆవల ఉన్న 
ses పవేశించారు. ఆ అంధకారములోకి కృష్ణుని రథక 


తరువాత కృష్ణుడు సుదర్శన చక్రమును స్మ 


చక్రము తేజస్సు విరజిమ్ముతూ ముందు వెళుతుంటే ఆ వెనకే వెళ్లారు 
మ్లార్డునులు. అక్కడ వారికి ఒక అఖండమైన జ్యోతి కనిపించింది. 
మాడలేక అర్జునుడు కళ్లు మూసుకున్నాడు. అక్కడి నుండి 
డు, అర్జునుడు అపార మైన జలరాసిలో ప్రవేశించారు. ఆ జలరాసి 
తమైన నగరం ఉంది. 


కృష్ట 


అక్కడ వేయి పడగలతో, ఆ పడగలమీద మణులతో, 
రెండువేల కళ్లతో, నల్లని కంఠముతో, తెల్లటి దేహముతో ఉన్న 
అనంతుడు,ఆదిశేషుని చూచారు. ఆ ఆదిశేషుని మీద పవళించి ఉన్న 
పరమాత్మను దర్శించారు. ఆ పరమాత్మ స్వరూపము... నల్లని శరీరంతో, 


206 


దశమస్కంధము (మూడవ భాగము 


కిరీటంతో, పొడవైన తల వెంటుకలతో, నాలుగు భుజములతో, 
కౌస్తుభమణితో, శ్రీవళ్సచిహ్నముతో, వనమాలతో, సునందుడు 
మొదలగు పార్షదులతో, శఈశంఖు,చక,గదలతో, అణిమాది అష్టసిద్భులతో 


విరాజిల్లుతున్నాడు. 


అర్జునుడు సంభమంతో ఆ విరాట్టురుషునికి 
నమస్కరించాడు. అప్పుడు ఆ విరాట్టురుషుడు కృష్ణుడు, అర్జునునితో 


ఇలాఅన్నాడు. 


“మ్‌ ఇద్దరినీ చూడటానికే బాహ్మణ పుతులను నా వద్దకు 
తీసుకొని వచ్చాను. మీరు నరనారాయణులు. ధర్మసంస్థాపన కొరకు 
మానవులుగా అవతరించారు. మీరు అవతరించిన పని పూర్తి 
చేసుకొని నన్ను చేరుకుంటారు. మీకు తీరవలసిన కోరికలు అంటూ 
ఏమీ లేవు. కాని ధర్మ రక్షణ కొరకు, దుష్టశిక్షణ కొరకు మానవులుగా 
ప్రవర్తిస్తున్నారు.” అని అన్నాడు. 

క్యష్ణార్ణునులు ఆ విరాట్టురుషునికి నమస్కరించి అక్కడే ఉన్న 
బాహ్మణ బాలురను తీసుకొని ద్వారకకు వచ్చారు. ఆ కుమారులను 
వారి తల్లితండులకు ఇచ్చారు. 


శ్రీకృష్ణుని ప్రభావమును కళ్లారా చూచిన అర్జునుడు 
ఆశ్చర్యపోయాడు. శ్రీకృష్ణుడు ఈ విధంగా మానవ లోకంలో 
అనేకములైన లీలలను ప్రదర్శించాడు. మానవుడిమాదిరి ఎన్నో యజ్ఞ 
యాగములు చేసాడు. 


207 


శ్రీమద్దాగవతము 


సస్యశ్యామలం చేసాడు. ఆ ప్రకారంగా RS “పరిత్రాణాయ 


ఇందుడు కూడా తగిన కాలము కురిపిస్తూ భూమిని 


సా a వినాశాయచ దుష్క్యృతాం ధర్మ ర్మసంస్థాపనార్జాయ సంభవామి 
యుగే యుగే” అనే మాటలను సార్థకం చేసారు.” అని శుకమహర్షి 
పరీక్షిత్‌ మహారాజుకు భ్యగు మహర్షి త్రిమూర్తులను సందర్ని ్వంచడం, 


కృష్ణార్దునులు విరాట్టురుషుని సందర్శనం గురించి వివరించాడు. 


దశమస్కంధము ఎనభై bes దవ అధ్యాయము సంపూర్ణము 


రుం తత్లత్‌ రుం తత్సత్‌ రుం తత్లత్‌ 


దశమస్కంధము 
తొంభయ్యవ అధ్యాయము 


“కు పరీక్షిత్‌ మహారాజా! శ్రీకృష్ణుడు ద ద్వారకా నగరంలో 
సుఖంగా తన భార్యలతో నివసిస్తున్నాడు. ఆ ద్వారకా నగర శోభ ఈ 


విభంగా ఉంది. 


ద్వారగా నగరంలో మదించిన ఏనుగులు, గుర్రములు, 
రథములు రాజవీధులలో తిరుగుతూ ఉన్నాయి. 


కాపలా కాస్తున్నారు. ద్వారకా నగరం చుట్టు ఉద్యాన వనములు, చిన్ని 


చిన్ని అడవులు ఉన్నాయి. నగరంలోనూ నగరం వెలుపలా చక్కగా 
పుష్టించిన పూలమొక్కలు కనువిందు చేస్తున్నాయి. అటువంటి 


—D 


ఆరి 


తన పదహారు వేల ఎనిమిది మంది భార్యలతో 


208 


దశమస్కంధము (మూడవ భాగము 


సుఖంగా ఉన్నాడు. ద్వారకా నగరంలో నీటిని విరజిమ్ముతున్న స్నాన 
కొలనులు ఎన్నో ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు తన భార్యలతో జలక్రీడలు 
ఆడుతున్నాడు. 


శ్రీకృష్ణుడు లలిత కళలను పోషించేవాడు. తన ఆస్తానములో 
ఉన్న నటులకు, గాయకులకు, నర్తకులకు వస్రములను, | 
ఆభరణములను ఇంకా అనేక బహుమతులు ఇచ్చి వారి కళలను 
పోళ్లహించేవాడు. వారిచేత ప్రజల ముందు అనేక ప్రదర్శనలు 
ఇప్టించేవాడు. 


శ్రీకృష్ణుని భార్యలు కూడా ఎల్లప్పుడూ కృష్ణ నామమును 
స్మరించుకుంటూ కృష్ణుని లీలలను తలంచుకుంటూ, కృష్ణుడే లోకంగా 
కాలంగడుపుతున్నారు. వారు ప్రకృతిని ఉద్దేశించి ఇలా 
మాట్లాడుకుంటున్నారు. 


“ఓ కురంగ పక్షీ! శ్రీకృష్ణుడు రాత్రి వేళ నిద్రపోతాడని 
తెలియదా! నీకు నిద్ర పట్టక అలా రాత్రంతా కూస్తుంటే శ్రీకృష్ణునికి 
నిద్రాభంగం అవుతుంది కదా! అందుకని నీవు కూడా పూట 
నిద్రపో! ” అని కురంగ పక్షిని ఉద్దేశించి పలికింది. మరొక భార్య 
చక్రవాక పక్షిని చూచి “ఎందుకే రాత్రిపూట అలా ఏడుస్తున్నావు. 
ఓహో! నీ ప్రియుడు కనపడలేదని ఏడుస్తున్మావా! పైగా కళ్లు 
మూసుకొని ఏడుస్తున్నావా! మేమంతా శ్రీకృష్ణుని పాదములను సేవిస్తూ 
ఆయన పాదముల మీద పూజించిన పూలను మా తలలో 
ధరిస్తున్నాము, అటువంటి అద్యష్టము నీకు కలగలేదని ఏడుస్తున్నావా!” 


209 


శ్రీమద్భాగవతము 


అని చకవాక పక్షిని ప్రశ్షించింది మరొక వనిత. 


ము మధ్యలో ఉంది కదా! అందుకని మరొక 
ఎద్రమా! లఎందుకు 
గర్జిస్తున్నావా!” అని భావోదేకంతో 


మును చూచి ఇలా అంది. “ఓ నమ 


సముదమును మధించేటప్పుడు నీలొ 
వెళ్లిపోయిందని బాధతో 


పలికింది. 


మరొకామె చంద్రుడిని చూచి “ఏమయ్యా చంద్రుడా! నీకు 
క్షయరోగం పట్టింది కదా! నానాటికీ క్షీణించి పోతూ ఈ లోకంలో 
ఆవరించిన అంధకారాన్ని పారదోలడానికి శక్తి లేని వాడివి, నీ చల్లని 
చేస్తున్నావు?” అని నిష్టూరమాడింది. 


ఇంతలో మరొక భామ చల్లగా వచే గాలిని ఉద్దేశించి 


ము నీకేం అపకారం చేసాము. నీవు చల్ల 
లోని విరహ బాధను ఎందుకు ఎక్కువ 
మ్సులను ఎందుకు మన్మధబాధకు గురి చేస్తున్నావు? *” 
అని నిలబిసింది. 


చల్లగా మెల్ల మెల్లగా వీస్తూ మా 


ఆకాశం వంక చూచి “ఓ మేఘమాలా! 
కో మండి పోతున్న మానవులకు నీ చల్లని వానలతో 
sls నీవు కూడా మా కృష్ణుడికి న్న స్టేహితుడవే కదా! నీవు కూడా 


మరొక భార్య 


శ్రీకృష్ణుని సదా స్మరిస్తుంటావు కదా! మా లి శ్రీకృష్ణుని విరహ 


210 


దశమస్కంధము (మూడవ భాగము 


బాధను అనుభవిస్తున్నావా! లేకపోతే మేము కన్నీరు కార్షినట్టు నీవు 
కూడా వర్షధారలను కారుస్తున్నావు కదా! ఆయనతో స్నేహం చేయడం 
ఎందుకు! ఆయన నీతో మాట్లాడటం లేదని మా మాదిరి బాధపడటం 
ఎందుకు?” అని తనలోని విషాద భావాలను మేఘమాల పరంగా 
పకటించింది. 


మరొక భామ కోకిలను చూచి ఇలా అంది. “ఓ కోకిలా! 
శ్రీకృష్ణుడు మృదుమధురంగా మాట్లాడినట్టు నీవు కూడా 
మృదుమధురంగా కూస్తుంటావు కదా! దానికి ప్రతిగా మేము నీకేం 
చెయ్యాలో చెప్పు.” అని కోకిలను అడిగింది. 


మరొక వనిత ఎదురుగా కనపడుతున్న పర్వతము వంక 
చూచి “ఓ పర్వతరాజమా! నీవు ఉలుకవు. పలుకవు. కదలవు మెదలవు. 
గంభీరంగా ఎప్పుడూ ఏదో ఆలోచిస్తుంటావు. నీవు కూడా నీ 
శిఖరములతో శ్రీకృష్ణుని పాదములను తాకవలెనని ఉత్సాహ 
పడుతున్నావా ఏమి? అది మాకే సాధ్యం కావడం లేదు. నీకు ఎలా 


సాధ్యం అవుతుంది.” అని పర్వతాలను నిరుత్తాహపరిచింది. 


మరొక భార్య సముద్రములో కలుస్తున్న నదులను చూచి ఇలా 
అంది. “ఓ నదులారా!ఈ వేసవి కాలంలో మీకు ప్రియుడు అయిన 
సముద్రుడు తన జలములను మేఘములద్వారా ఆకాశంలోకి పంపి, 
వర్షము ద్వారా మీ తాపమును పోగొట్టడం లేదా! మేము కూడా 
శ్రీకృష్ణుని పొందు కోసరం పరితపిస్తూ చిక్కి శల్చం అయ్యాము. నీవు 
కూడా నీ ప్రియుడైన సముద్రునిపొందు కోసరం చిక్కి శల్యమై చిన్న 


211 


శ్రీమద్భాగవతము 


చిన్న పాయలుగా మారి పోయావా! నీలో పద్మములు కూడా 
వికసించడం లేదా! నీ శరీరం చిక్కిపోయిందా!” అని తమతో 
నదులను 


 పోల్తుకుంది. 


ఇంకొక భార్య జక హంసను దగ్గరకు తీసుకొని ఇలా అంది. 
“ఓ హంసరాజమా! నీ ముందు పాలు పెట్టాను. ఈ పాలు తాగి కృష్ణుని 


ముని వద్ద నుండి వచ్చిన దూతగా 


గురించి నాలుగు మంచి మాటలు చెప్పు. శ్రీక్య 
హంతదౌత్యముచెయ్యి నువ్వు శ్రీక్య 
అనుకుంటున్నాము. శ్రీకృష్ణుడ లె ( 
మా గురించి ఎప్పుడైనా అనుకుంటున్నాడా! అనుకోడం లేదా! మా 


ఎందుకు సేవించాలి? 


గురించి అస్సలు తలచుకోని వాడిని మేము 


లక్ష్మీదేవి మా అందరినీ మోసం చేసి శ్రీకృష్ణుని తన వద్దనే 
డికి చెప్ప. కాసేపు ఆ 
లక్ష్మీదేవిని వదిలిపెట్టి మా దగ్గరకు రమ్మని చెప్పు. చెప్పడం కాదు. నీ 
వెంటబెట్టుకొని తీసుకొని రా! ఆ లక్ష్మీదేవి ఒక్కత్తేనా శ్రీకృష్ణుని యందు 
ఏకాగ్రమైన భక్తి, నిష్ట కలిగి ఉండేది? మేమేం తక్కువా! మాకు 
మాత్రము లక్ష్మీదేవి మాదిరి శ్రీకృష్ణుని ఎడల భక్తి నిష్టలు లేవా! మేము 


ఉంచేసుకుంది. మేము ఇలా అన్నామని శ్రీక్యష్ణ 


లక్ష్మీదేవి మాదిరి కాదా!” అని పలికింది. 


ఓ పరీక్షిత్‌ మహారాజా! ఈవిధంగా శ్రీకృష్ణుని భార్యలు 
శ్రీకృష్ణుని గురించి తమ అనురాగమును పైవిధంగా పకటించారు. 


వారు శ్రీకృష్ణుని తమ పాటలతోనూ, సందీతముతోనూ, కఏతలతోనూ 
తమలో ఉన్న హావభావములను 


) పదర్శించారు. శ్రీకృష్ణుని గు6& 


212 


దశమస్కంధము (మూడవ భాగము 


మాట విన్నా వారి మనసులు పులకిస్తున్నాయి. శ్రీకృష్ణనిదే లోకంగా 
వారు జీవిస్తున్నారు. శ్రీకృష్ణుని భార్యలందరూ వారి మనస్సులను 
శ్రీకృష్ణుని పాదములకే అంకితం చేసారు. శ్రీకృష్ణునికి సేవలు చేస్తూ 
ఆయన పాదములను వత్తుతూ, ఆయనను పూజిస్తున్నారు. 


శ్రీకృష్ణుడు కూడా తన భార్యల ఎడల మమతానురాగములను 
చూపుతూ, గ్యహన్థాశమమే ధర్మము, అర్ధము,కామము అను మూడు 
పురుషార్థ్ధములకు మూలస్థానము అని పపంచానికి వెల్లడిచేసాడు. 


శ్రీకృష్ణునికి పదహారు వేల ఎనిమిది మంది భార్యలు ఉన్నారు. 
వారిలో రుక్మిణి మొదలగు ఎనిమిది మంది ప్రధానమైన భార్యలు. 
శ్రీకృష్ణునికి ఒక్కొక్క భార్యయందు పది మంది కుమారులు కలిగారు. 
ఆ కుమారులు అమితమైన పరాకమ వంతులు. వారిలో 18 మంది 
మహారథులు ఉన్నారు. వారు వరునగా 1.పద్యుమ్ముడు, 2.అనిరుద్దుడు, 
౩.దీప్తిమానుడు, 4.భానుడు, 5.సాంబుడు, 6.మధువు, 
7.బృహద్ద్డానుడు, 8.చిత్రభానుడు. 9.వ్యకుడు.10.అరుణుడు. 
11. పుష్కరుడు. 12. వేదబాహువు. 13. శుతదేవుడు. 14.సునందుడు. 
15. చితబాహువు. 16.విరూపుడు. 17. కవి. 18. న్యగ్రోధుడు. 


వీరందరిలోకీ రుక్మిణీ కుమారుడు అయిన ప్రద్యుమ్ముడు 
సర్వశ్రేష్టుడు. ఈ ప్రద్యుమ్ముడు, తన మేనమామ అయిన రుక్మి 
కుమార్తెను పెళ్లిచేసుకున్నాడు. ఆమె వలన పద్యుమ్మునికి 
మహాబలవంతుడైన అనిరుద్దుడు అనే కుమారుడు కలిగాడు. 
అనిరుద్దుడు రుక్మి మనుమరాలిని పెళ్లిచేసుకున్నాడు. ఆమె వలన 


213 


శ్రీమద్భాగవతము 


అనిరుద్దునికి వజుడు అనే కుమారుడు కలిగాడు. 


యాదవులందరూ ఒకరితో ఒకరు కొట్టుకొని చచ్చారు. 
యాదవుల వంశము లన్నీ నాశనం అయ్యాయి. వారిలో ఈ వజుడు 
త్రము మిగిలాడు. శ్రీకృష్ణుని వంశములో మిగిలిన వాడు వ్రజుడు 
అత ఈ వ్రజునకు ప్రతిబాహువు, ప్రతిబాహువునకు సుబాహువు, 
సుబాహువునకు శ శాంతసేనుడు, శాంతసేనునకు శతసేనుడు 


ఆది 


ముని వంశము అభివ్యద్ధిచెందింది. 


జన్మించారు. ఈ పకారంగా శ్రీక్య 


శ్రీకృష్ణుని వంశంలో దరిద్రులు, అల్హాయుష్ములు, పిరికివారు, 
బ్రాహ్మణ ద్వేషులు ఎవరూ లేరు. అందరూ శ్రీకృష్ణుని మంచి 
గుణవ ఎలు అన్నీ పుణికి పుచ్చుకున్నారు. ఈ యదువంశములో ఉన్న 
ప్రసిద్ధులను లెక్కించడానికే దాదాపు అ సంవత్సరములు 
ను Fle శ్రీకృష్ణునికి పుట్టిన పుత్రులు, పౌత్రులకు చదువు 
చెప్పడానికి మూడుకోట్ల ఎనిమిది వేల ఎనిమిది వందల ఉ 
పాధ్యాయులు ఉండేవారట. 


ర. 


రో 


ఓ పరీక్షిత్‌ మహారాజా! పూర్వము దేవతలకు అసురులకు 
జరిదిన యుద్ధంలో మరణించిన క్రూరులైన అసురులే మరుజన్మలో 
రాజులుగా జన్మించి, రాజసుఖాలలో మునిగితేలుతూ ప్రజలను 
రు. వారిని శిక్షించడానికే పరమాత్మ శ్రీకృష్ణుడుగా 


అవతరించాడు. 


214 


దశమస్కంధము (మూడవ భాగము 


శ్రీకృష్ణుడు జన్మించిన యదు వంశము నూటొక 
వంశములతో విభజింపబడింది. ఆ నూటొక్క ఉపవంశములలోని 
వారందరూ శ్రీకృష్ణుని పరమాత్మ స్వరూపుడుగా భావించారు. ఆ 
కారణం చేత యాదవ వంశములన్నీ దినదినాభివృద్ధి చెందాయి. 
యాదవ వంశములోని వారంతా పడుకున్నా, కూర్చున్నా నడిచినా, 


మాట్లాడినా, ఆడుకుంటున్నా స్నానం చేస్తున్న ఏ పని చేస్తున్న సదా 


శ్రీకృష్ణ నామం జపిస్తూ, శ్రీక్యష్ణుని మనసులో ధ్యానిస్తూ ఉండేవారు. 


వాక 


శ్రీకృష్ణుని కీర్తి ప్రతిష్టలు మూడులోకములలో విస్తరించాయి. 

శ్రీకృష్ణుని శత్రువులు కూడా, ఆయన మీద ఉన్న శత్రుత్వముతో 
కూడా ఆయనను సర్వకాల సర్వావస్టలయందు తలచుకుంటూ 
ఉండేవారు. బ్రహ్మ మొదలగు దేవతా గణములు లక్ష్మీదేవిని ప్రసన్నం 
చేసుకోడానికి ప్రయత్నిస్తుంటే, లక్ష్మీదేవిమాత్రము శ్రీకృష్ణుని 
పాదములను సేవిస్తూఉండేది. 


ఓ పరీక్షిత్‌ మహారాజా! ఎవని నామమును విన్నా కీర్తించినా, 
సకల అమంగళములు నశించిపోతాయో, ఎవని వంశములో ధర్మము 
వ్యద్ధిచెందిందో, అటువంటి శ్రీక్యష్ణుడు ఈ భూభారమును హరించాడు 
అనడంలో అతిశయోక్తి ఏమీ లేదు కదా! 


ఓ పరీక్షిత్‌ మహారాజా! శ్రీకృష్ణుడు పరమాత్మ స్వరూపుడు. 
అందరి దేహములలో ఆత్మగా విరాజిల్లుతున్నాడు. ఆయనకు జన్మ లేదు. 
కానీ దేవకికి పుతుడుగా జన్మించాడు. యాదవులందరూ శ్రీకృష్ణుని 


సర్వసమర్థుడయ్యు, తాను ఆయుధము పట్టలేదు. అర్జునుని చేత 


215 


శ్రీమద్దాగవతము 


భారత యుద్ధముజరిపించాడు. దుష్ట సంహారం చేయించాడు. 


శ్రీకృష్ణుడు ఉన్న చోట విజయం తథ్యం అన్నమాట అక్షరాలా 
నిజం. శ్రీకృష్ణుని మీద భక్తి కలిగిన వారు, ఆయన ధరించిన మళ్ళ, 
కూర్మ, వరాహ, నరసింహ,వామన,రామ,క్యష్ణ అవతార కథలను వినాలి. 
గానం చేయాలి. అలా చేయడం వలన వారి కర్మబంధనములు 
తొలగిపోతాయి. 


ఓ పరీక్షిత్‌ మహారాజా! ఎవనిలో సాయుజ్యం పొందడానికి 
పూర్వము మహారాజులు తమ తమ రాజ్యములను వదిలిపెట్టి 
అరణ్యములకు వెళ్లి తపస్సు చేసారో, ఏ మానవులు సుందరమైన 
శ్రీక్యృష్ణకథలను నిరంతరం గానం చేస్తారో, వారు పరమాత్మలో ఐక్యం 
అవుతారు.” అని శుకయోగీంద్రులు పరీక్షిత్‌ మహారాజుకు శ్రీకృష్ణుని 
వంశములోని వారి గురించి, యాదవులు శ్రీకృష్ణ 
గురించి వివరించాడు. 


ని అర్చించడం 


శ్రీమద్దాగవతము 
దశమస్మ్కంధము తొంభయ్యవ అధ్యాయము సంపూర్ణము. 
శ్రీమద్భాగవతము దశమస్కంధము సర్వం సంపూర్ణము 
ఓం తత్షత్‌ ఓం తత్లత్‌ ఓం తత్షత్‌ 


216 


ఏకాదశ స్కంధము(యొదటి భాగము 


శ్రీరామ శ్రీరామ శ్రీరామ 


శ్రీమద్దాగవతము 


సంస్కృత మూలము 


భగవాన్‌ వ్యాసమహర్షి 


తేటతెలుగులో 


యం.వి.సుబ్రహ్మాణ్యం 


చిరునామా: 
2-31, చైతన్యపురి, హైదరాబాద్‌ 500060 
సెల్‌: 9866140619, 9391134792 
ఫోన్‌:040-24048104 


శ్రీమద్భాగవతము 


ఏకాదశ స్కంధము. 
పధమ అధ్యాయము 


శుక మహర్షి పరీక్షిత్‌ మహారాజుతో భాగవత పురాణమును 
ఈ విధంగా చెబుతున్నాడు. 


“ఓ పరీక్షిత్‌ మహారాజా! శ్రీకృష్ణుడు, బలరాముడు యాదవ 
వంశములో అవతరించి, అనేక మంది రాక్షసులను సంహరించారు. 
పాండవులకు కౌరవులకు విరోధము కల్సించి, కురు పాండవ 
సంగ్రామములో అనేక మంది దుర్మార్గులైన రాజులను, వారి 
సెగ భారమును తగ్గించారు. 


ములను సంహరింపజేసి భు 


a_ ' ot 


ద్యూతము ఆడించాడు. పాండవులను 
అవమానించాడు. నిండుసభలో ద్రౌపది వస్త్రములను 
ఊడటియించాడు. ఆమెను జుట్టుపట్టి సభలోకి ఈడ్చించాడు. 
ఇటువంటి అత్యాచారములను ఎన్నింటినో చేసాడు. దానితో 
పాండవులకు కోపం వచ్చింది. పాండవులకు కౌరవుల మీద ఉన్న 
కోపమును ఆధారంగా చేసుకొని శ్రీకృష్ణుడు వారిరువురి మధ్య 
యుద్ధం కల్పించాడు. ఇరుపక్షమ 
సైన్యమును వారిచేతనే సంహరింపజేసి భూభారమును 


ఎల వైపు మోహరించిన రాజులను, 


ఏకాదశ స్కంధము(యొదటి భాగము 


కురుక్షేత్ర సంగ్రామము ముగిసింది. క్యష్ణుడు తీరికగా 

కూర్చుని తనలో తాను ఇలా అనుకున్నాడు. “కురుక్షత మహా 
సంగ్రామములో ఎంతో మంది దుర్మార్గులైన రాజులు మరణించారు. 
లోకం దృష్టిలో భూభారం తొలగి పోయింది. కానీ నా ద్యష్టిలో 
భూభారం ఇంకా తొలగలేదు. దుర్మార్దులయిన క్షత్రియులు 
మరణించినా, యాదవులు ఇంకా బతికే ఉన్నారు. వీరు కూడా 
సామాన్యులు కారు. నా అండ చూచుకొని చెలరేగి పోతున్నారు. వీరిని 
ఇదే విధంగా వదిలేస్తే, దేవతలకు కు 
కాదు. ఇప్పుడు వీరిని నాశనం చేయడానికి వీరి మీదికి యుద్దానికి 
వచ్చే వాళ్లు ఎవరూ లేరు. కాబట్టి వరిలో ఏరు కొట్టుకునేటట్టు చేసి, 
యాదవవంశమును అంతమొందించాలి. అప్పుడు కానీ భూభారము 
పూర్తిగా తగ్గినట్టు కాదు. యాదవ కుల నాశనంతో నేను వచ్చిన పని 
పూర్తి అవుతుంది కాబట్టి, తరువాత నా లోకమునకు నేను 

శ్లపోవచ్చు” అని తనలో తాను అనుకున్నాడు కృష్ణుడు. 


డా వీరిని జయించడానికి శక్యం 


ఓ పరీక్రిత్‌ మహారాజా! ప్రకారంగా నిశ్చయం చేసుకున్న 
కృష్ణుడు యాదవులు ఒకరితో ఒకరు ఎలా కొట్టుకొని చస్తారా అని 
ఆలోచించాడు. ఇంతలో మహామునులు కొందరు యాదవులకు 
ఇచ్చిన శాపం గుర్తుకు వచ్చింది. ఆ శాపమును ఆధారం చేసుకొని 
కృష్ణుడు యాదవులు వారిలో వారు కొట్టుకునేటట్టు చేసి, 
యాదవకులమును సమూలంగా నాశనం చేసాడు. 


శ్రీకృష్ణుడు తన బోధనలతో, గీతామ్యతముతో మానవుల 
మనసులను పరమాత్మవైపు మళ్లించాడు. మానవులకు 
ఇందియనిగ్రహము మనో నిగ్రహము ఎలా ఆచరించాలో చెప్పాడు. 


3 


శ్రీమద్దాగవతము 


మానవులను పాపంచిక విషయముల నుండి పరమాత్మ వైపు 
లోకములలో వ్యాపింపజేసాడు. 


రార్గములను బోధించి, తన 


వా అని అ అమ అది ఎలా జరిగింది. అసలు ఆ బాహ్మణులు 


ౌదవులకు శాపం ఎందుకు ఇచ్చారు? ఏం శాపం ఇచ్చారు? 


ర వం! శపించారు? అసలు 


కృష్ణుడు ana నివసిస్తున్నాడు 


గుర్తుకు వచ్చింది. 


ఏకాదశ స్కంధము(యొదటి భాగము 


అది ఎలా జరిగిందంటే, జక సా విశ్వామిత్రుడు, అసితుడు, 
కణ్వుడు, దుర్వాసుడు, భ్యగువు, అందిరసుడు, కశ్యపుడు, వామదేవుడు, 
అత్రి, వశిష్టుడు, నారదుడు మొదలైన మహాబుషులు ద్వారకా నగరం 
క్‌ ఉన్న పిండారకము అనే తీరమునకు వచ్చారు. ఆ 
సమయంలో ఆ ప్రదేశంలో యాదవ మటుకే ఆడుకుంటున్నారు. 
అందులో కొంత మంది యాదవ బాలురు, జాంబవతి కుమారుడైన 
సాంబునికి గర్భిణిగా ఉన్న ఆడవేషం వేసారు. వాడికి చీర కట్టారు. 
తలలో పూలుపెట్టారు. పొట్ట ఎత్తుగా ఉండటానికి గుడ్డలు చుట్టారు. 
అచ్చు గర్భిణీ స్త్రీ ఖీ మాదిరి అలంకరించారు. 


సమీపంలో 


ఇంతలో మునులు అక్కడకు వచ్చారు. ఆ మునులను 
చూచిన యాదవ బాలురు వారిని ఒక ఆటపట్టించాలని ఆడవేషంలో 
ఉన్న సాంబునితో సహా ఆ మునుల దగ్గరకు వెళ్లారు. యాదవ 
బాలురు అందరూ ఆ మునుల కాళ్ల మీద పడి నమస్కరించారు. 
వినయంగా ఇలా అన్నారు. “ఓ బ్రాహ్మణోత్తములారా! ఈ యాదవ స్త్రీ 
గర్భం ధరించింది. మీరు తి త్రికాలజ్ఞులు అని తెలిసి ఈసీ స్తై మిమ్ములను 
ఒకటి అడగాలని అనుకుంటూ ఈ ఉంది. కానీ సిగ్గుతో మ 
ఉంది. అదేమిటంటే, ఈమెకు పుత్రుడు పుట్టాలని కోరిక. ఈమెకు 

మ్మే సమయం దగ్గర పడింది. ఈమెకు పుట్టబోయే వాడు 

సి చెప్పమని కోరుతున్నాము.” 


పుత్రుడా! పుత్రికా! మీది దివ్వద్యష్టితో చూ 


అని పరిహాసంగా అడిగారు. 


మహాత్ములైన మునులకు అసలు విషయం అర్హం అయింది. 
వారికి తీవమైన కోపం వచ్చింది. వారు ఇలా అన్నారు. “మూర్చులారా! 
లేని గర్భాన్ని ఉన్నట్టు చెప్పి మమ్ములను పరిహసిస్తారా! ఈ బాలుడి 


5 


శ్రీమద్భాగవతము 


కడుపున యాదవ వంశమును నాశనం చేసే ముసలం (రోకలి 
ుతుంది.” అని అన్నారు. తరువాత వారు తమ దారిన ఎవెళ్లిపోయ రు. 


యాదవ బాలురకు భయం పట్టుకుంది. వారు గబగబా 


సాంబుడికి చుట్టిన బట్టలు ఊడటిసారు. ఆ బట్టలో నుండి ఒక 
ముసలం బయటపడింది. * చాలా పొరపాటు పని చేసాము. 

. మనకు తగిన శాస్తి జరిదింది. ఈ 
విషయం తెలిస్తే మన పెద్దలు, జనం ఏమనుకుంటారు.” అని వారిలో 
వారు భయంతో తర్శించుకున్నారు. తరువాత వారు ఆ ముసలమును 
తీసుకొని రాజ సభకు వెళ్లారు. సభాసదుల సమక్షములో జరిగిన కథ 


బాహ్మణులను అవమానించాము 


అంతా వివరించారు. 


యాదవ కుమారులను నానాతిట్టు తిట్టారు. యాదవ రాజైన 
ఉగ్రసేనుడు మంత్రులతో ల హు పడుత ఈ విషయం 
తెలియక ముందే, ఆ ముసలమును పాడి పాడి గా చేసి 
సముద్రములో కలపమని ఆదేశించాడు. ఆయన ఆదేశము ప్రకారవ 0) 
యాదవ భటులు ఆ ముసలమును పాడి పొడి చేసారు. సముద్రంలో 
కలిపారు. ఒక చిన్ని ముక్క మిగిలిపోయింది. దానిని కూడా 


సముదంలోకి విసిరేసారు. చేతులు కడుక్కొని వెళ్లిపోయారు. 


ఆ చిన్ని ముక్కను ఒక చేప గుటుక్కున మింగింది. 


సముదములో కలపబడిన ముసలము పాడి అంతా తెట్టెగా 


ఏకాదశ స్కంధము(యొదటి భాగము 


తయారయి ఒడ్డుకు కొట్టుకు వచ్చింది. ఆ లోహపు పొడి తుంగపొదగా 
మారి పోయింది. సముదతీరమంతా తుంగపొదలతో నిండి పోయింది. 
చిన్ని ముక్కను చేప మింగింది కదా! చేపలు పట్టేవాడు ఆ చేపను 
తన వలవేసి పట్టుకున్నాడు. దానిని అడ్డంగా కోసాడు. ఆ చేప 
పొట్టలోనుండి ముసలం ముక్క బయట పడింది. ఆ ముక్కను ఆ 
చేపలుపట్టే వాడు తన మిత్తుడైన వేట కాడికి ఇచ్చాడు. ఆ వేటగాడి పేరు 
జర(ముసలితనము. ఆ వేటకాడు ఆ ముక్కను తన బాణమునకు 
అమర్హుకున్నాడు. సర్వజ్ఞుడైన శ్రీకృష్ణునికి ఈ విషయం అంతా తెలుసు. 
కాని ఏమీ చేయలేదు. బ్రాహ్మణ శాపము ప్రకారము ఏంజరగాలో అది 
జరుగుతుంది అని అనుకున్నాడు.” అని శుక మహర్షి పరీక్షిత్‌ 
మహారాజుకు యాదవులకు బాహ్మణులు శాపం ఇచ్చిన విషయం 
వివరించాడు. 


శ్రీమద్భాగవతము 
ఏకాదశ స్కంధము పథమ అధ్యాయము సంపూర్ణము 
ఓం తత్షత్‌ ఓం తత్సత్‌ ఓం తత్షత్‌ 


శ్రీమద్దాగవతము 
ఏకాదశ స్కంధము 
ద్వితీయ అధ్యాయము. 


“కు పరీక్షిత్‌ మహారాజా! సర్వకాల సర్వావస్థల యందు 
శ్రీకృష్ణుని దర్శనము చేసుకోవాలనే కోరిక కలిగిన దేవర్షి నారదుడు 
కూడా ఎక్కువ కాలము ద్వారకలోనే ఉండేవాడట. మృత్యువు 
అథినములో ఉన్న ఏ మానవుడు అయినా శ్రీకృష్ణుని పాదములను 


J 


శ్రీమద్భాగవతము 


వుడు నారదుని సా 


దరంగా ఆహ్వానించి 


యామ ష్స్‌ లా, ©) © Y= | లా అస వా > 
ములు అర్జించి ఆసనము 


వసుదేవుడు ఇలా అన్నాడు. “తల్లి తండ్రులు వస్తే వారి సంతానము 
మాకు ఎంతో 


డూ కలుగుతుంటాయి. కాని, 
దినపుడు సకలజీవులకు సుఖం మాత్రమ 
న మానవులు వివిధ దేవతలను 
ఆరాధిస్తుంటారు. ఆ దేవతలు కూడా వారు వారు చేసు 
బట్టి వారికి తగిన ఫలములను పసాదిస్తుంటారు. కాని మీ వంటి 
లైన మానవుల మీద తమ వాళ్లల్యమున 


పూర్వ జన్మలో  విమ్ణభగవానుని ఆరాధించి నాకు పుత్రులను 
ను కానీ నాకు మోక్షం కావాలని కోరుకోలేదు. 
జన్మ లో భార్యాబిడ్డలతో, బంధువులతో, సంసారసాగరంలో పడి 


ప్రసాదించమని కోర 


ఏకాదశ స్కంధము(యొదటి భాగము 


కొట్టుకుంటున్నాను. ఈ సంసారబంధనముల నుండి తేలికగా ముక్తి 
పొందే మార్గము తెలియజేయండి.” అని అడిగాడు వసుదేవుడు. ఆ 


“వసుదేవా! నీవు భాగవత ధర్మముల గురించి అడిగావు. 
నాకు చాలా సంతోషమయింది. నీ సంకల్పము చాలా మంచిది. ఈ 
భాగవత ధర్మములను ఎవరు విన్నా చదివినా, ఇతరులకు బోధించినా, 
వారు పవిత్రులవుతారు. ఇంతకు పూర్వము మిఖిలానగర మహారాజు 
జనకునికి, బుషభుని కుమారులకు, భాగవత ధర్మముల గురించి, 
బక ఆసక్తి కరమైన సంవాదము జరిగింది. ఆ విషయమును నీకు 
వివరిస్తాను. శద్ధగా విను. 


స్వాయంభువ మనువు కుమారుడు ప్రియవ్రతుడు. ఆయన 
కుమారుడు ఆగ్మిధుడు. ఆయనకుమారుని పేరు నాభి. నాభి 
కుమారుడు బుషభుడు. మోక్షథర్మమును మానవ లోకంలో 
ప్రభోధించడానికి పరమాత్ముడే స్వయంగా బుషభుడుగా 
అవతరించాడని శాస్త్రములు చెబుతున్నాయి. 


ఆ బుషభునకు నూరుగురు కుమారులు కలిగారు. వారిలో 
పెద్దవాడు భరతుడు. భరతుడు గొప్ప విష్ణుభక్తుడు. భరతుని పేరు 
మీదనే ఈ దేశము భారత దేశము అని ప్రసిద్ధిచెందింది. అంతకు 
పూర్వము ఈ దేశమును అజనాభము అనే పేరుతో పిలిచేవారు. ఆ 
భరతుడు రాజుగా ఈ భారత దేశమును అనేక సంవత్సరములు 
పరిపాలించాడు. రాజ భోగములను తనివిదీరా అనుభవించాడు. 
రాజభోగముల మీద విరక్తి చెందిన భరతుడు, రాజ్యమును 


9 


శ్రీమద్భాగవతము 


కుమారులకు అప్పగించి తపస్త్సుచేసుకోడానికి అడవులకు 
వెళ్లిపోయాడు. శ్రీహరిని గురించి తపస్సు చేసాడు. తరువాత 
మూడుజన్మలలో కూడా శ్రీహరిని ఆరాధించాడు. 


భరతుని సోదరులలో తొమ్మిది మంది ఈ భరత 
ఖండములోని తొమ్మిది భాగములకు అధిపతులయ్యారు. వాటిని 
నవఖండములు అంటారు. వారిలో 81 మంది బ్రాహ్మణత్వమును 
స్వీకరించారు. కర్మమార్గమును అవలంబించారు. తక్కిన తొమ్మిది 
మంది ముని వృత్తిని స్వీకరించారు. వారి పేర్లు కవి, హవి, 
అంతరీక్షుడు, ప్రబుద్దుడు, పిషప్ప్టలాయనుడు, ఆవిర్హోత్రుడు, ద్రుమిళుడు, 
చమనుడు, కరభాజనుడు. వారందరూ ఈ భూమి మీద సంచరిస్తూ 
ప్రజలకు జ్ఞానబోధ చేసారు. 


వారు ఎక్కడికైనా వెళ్లగలిగేవారు. వారికి ఎటువంటి 

ఆటంకములు ఉండేవి oe వారు దేవలోకము, సిద్ధలోకము, 
ము, యక్షుల లోకము, నరలోకము, 

కసత లోకము, నాగలోకము మొదలగు లోకములలో స్వేఛ్చగా 
సంచరించేవారు. మునులు, చారణులు, విద్యాధరులు, బ్రాహ్మణులు 
గోవులు నివసించే ప్రదేశములకు వెళ్లేవారు. కాని వారు ఏ ఏ ప్రదేశంలో 
కూడా ఆసక్తి కలిగి ఉండేవారు కాదు. నిరంతరము సంచరిస్తూనే 
ఉండేవారు. 


ఆ ప్రకారంగా స్వేఛ్చగా సంచరిస్తూ వారు నిమి చకవర్తి 
చేస్తున్న యజ్ఞమునకు వచ్చారు. వారిని చూచాడు నిమి చకవర్తి. 


—o 


10 


ఏకాదశ స్కంధము(యొదటి భాగము 


వారికి స్వాగతము ఇవ్వడానికి లేచి నిలబడ్డాడు. ఆయనతో పాటు 
యజ్ఞము చేస్తున్న బుత్విక్కులు, సదస్సులు, బ్రాహ్మణులు కూడా లేచి 
నిలబడ్డారు. నిమి చకవర్తి ఆ మునులకు అర్హ్యము, పాద్యము, 
ఆసనము ఇచ్చి సత్కరించాడు. తరువాత నిమి చకవర్తి వారితో ఇలా 


అన్నాడు. 


“కి మహామునులారా! మీరు సాక్షాత్తు విష్ణుమూర్తి 
యొక్కపార్షదులుగా తలస్తున్నాను. భగవంతుని పార్షదులు 
మానవులను మంచి మార్గంలో నడిపించడానికి భూలోకము అంతా 
తిరుగుతుంటారు కదా! ఓ మహాత్ములారా! ఈ మానవ దేహము 
లభించడం అత్యంత దుర్లభము. ఈ దేహము లభించిన తరువాత 
సజ్జనులను కలుసుకోవడం ఇంకా దుర్లభము. నా అద్యష్టము కొద్దీ 
నాకు మీ యొక్క దర్శన భాగ్యము, మీతో మాట్లాడే అపూర్వ 
అవకాశము లభించాయి. ప్రపంచంలో పుట్టి నందుకు బక్క 
క్షణమైనా మీ వంటి సత్పురుషుల సమక్షంలో గడపడం 
పరమానందాన్ని కలుగజేస్తుంది. 


నా మనసులో ఒక కోరిక ఉంది. ఏ ధర్మములను 
అనుష్టించడం వలన సాక్షాత్తు విష్ణుభగవానుడు తృప్తి చెందుతాడో అట్టి 
భాగవత ధర్మములను నాకు ఉపదేశించవలసింది. ఆ భాగవత 
ధర్మములను వినడానికి నాకు అర్హత ఉంది అని మీరు భావిస్తే, ఆ 
ధర్మములను నాకు చెప్పండి.” అని వినయంగా అడిగాడు. నిమి 
అడిగిన ప్రశ్నకు మహాముని అయిన కవి ఈ విధంగా చెప్పాడు. 


11 


శ్రీమద్భాగవతము 


“ది నిమి చక్రవర్తీ! ఈ ప్రపంచంలో అనేకమంది 
దేహధారులు ఉన్నారు. ఈ దేహములు శాశ్వతములు కావు. నీటి 
బుడగల వంటివి. ఎప్పుడు పగిలిపోతాయో తెలియదు. కాని మానవులు 
ఈ దేహము శాశ్వతము అని అనుకుంటూ ఉంటారు. లా 
విషయముల కొరకు ఎల్లప్పుడూ తాపత్రయ పడుతుంటారు. 
అటువంటి వారు విష్ణుభగవానుని పాదములను సేవిస్తే సంసార 
బంధనముల నుండి విముక్తి పొందుతారు. విష్ణుపాదములను 

| ము, ఆందోళన ఉండవు. 


ఈ లోకంలో ఉండే మానవులు ఎక 
అవివేకులు. వారికి ఏది చెయ్యాలో, ఏది చెయ్యకూడదో తెలియదు. 
అటువంటి వారికి జ్ఞానము కలిగించడానికే భాగవత ధర్మములు 
నిరూపించబడ్డాయి. ఈ భాగవత ధర్మములను శ ద్ధగా వాటి క్షీ 
ఎవరికి కూడా ఎటువంటి ఆపదలు కలుగవు. సుఖశాంతులతో 
జీవిస్తారు. ఏ పని అయినా కళ్లు మూసుకొని చేయవచ్చ. 


సువ మంది అజ్ఞానులు, 


మానవుడు తన దైనందిన జీవితంలో, విధి ప్రేరణతో గానీ, 
తన స్వభావ సిద్ధంగా గానీ, శరీరముతో గానీ, మనస్సుతో గానీ, 
క్కుతో గానీ, ఇంద్రియములతో గానీ, ఎన్నో పనులు చేస్తుంటాడు. ఆ 
పనులను అన్నిటినీ నారాయణార్హ్దణం అంటూ ఆ శ్రీమన్నారాయణుడికి 
సమర్జించాలి. ఆ కర్మలతో తనకు ఎటువంటి ఆసక్తి, అనుబంధము 


12 


ఏకాదశ స్కంధము(యొదటి భాగము 


ఈ ప్రపంచమునంతా భగవంతుని మాయ ఆవరించి 
ఉంది. మానవులు ఆ మాయలో పడి, ప్రాపంచిక విషయములకే 
ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ, తను ఎవరో, ఈ లోకానికి ఎందుకు 
వచ్చాడో, తాను చేయవలసిన కర్మలు ఏమిటో మరిచిపోతుంటాడు. 
తాను ఆత్మస్వరూపుడను అనే విషయాన్ని మరిచిపోతాడు ఆ కారణంగా 
మానవులకు దేహమే నేగు, నేనే దేహము అనే భ్రాంతి కలుగుతుంది. 
అప్పుడు ఈ దేహము నాది, ఈ ఇంద్రియములు నావి, నేను 
పనులన్నీ చేస్తున్నాను, నన్ను మించిన వాడు లేడు అనే అహంకారము 
కలుగుతుంది. ఆ అహంకారంతో పాటు తనను ఎవరైనా ఏమన్నా 
చేస్తారేమో అనే భయం కూడా కలుగుతుంది. అహంకారము, 
భయము రెండూ వెంటవెంటే ఉంటాయి. 


అహంకారము, భయము పోవాలంటే మానవుడు మంచి 
గురువును ఆశయించాలి . ఆయన వలన భాగవత ధర్మములను 
తెలుసుకోవాలి. కోరికలను వదిలిపెట్టాలి. భక్తితో భగవంతుని 
ఆరాధించాలి. అప్పుడే అహంకారము నుండి, భయము నుండి విముక్తి 


మానవులకు స్వష్ష్టములు వస్తుంటాయి. ఆ స్వప్షములలో 
ఎన్నో కనపడుతుంటాయి. ఎన్లోపనులు చేస్తుంటాడు. మెలుకువ 
రాగానే అవన్నీ అసత్యములు, నిజాలు కావు అని తేలుతుంది. అలాగే ఈ 
ప్రపంచం అంతా నిజం కాదు. కనపడే వన్నీ మార్చుచెందేవే! 
శాశ్వతములుకావు అని తెలుసుకోవాలి. ఈ జ్ఞానము మానవునకు 
ధ్యానము, వివేకము వలననే కలుగుతుంది. 


13 


శ్రీమద్దాగవతము 


డు ఏదో ఒక దానిని చెయ్యాలని 


ఒడి 


ఈం మాదిరి సంకల్ణ 


చంచలంగా ఉంటుంది. ఆ మనసును నిగ్రహించి, 


మనో నిగ్రహం కలగడానికి వివేకం 


14 


ఏకాదశ స్కంధము(యొదటి భాగము 


శరీరమునకు పుష్టిని ఇస్తుంది. ఆకలిని తీరుస్తుంది. అలాగే 
భగవదధ్ద్ధక్తులకు పరమాత్మను ఆరాధిస్తే, పూజిస్తే, భజిస్తే, భగవంతుని 
మీద ప్రేమ, భక్తి, భగవంతుని సాక్షాత్కారము, ప్రాపంచిక విషయముల 
యందు వైరాగ్యము కలుగుతాయి. 


ఓ రాజా! ఈ విధంగా భాగవత ధర్మములను ఆచరిస్తే, 
అభ్యసిస్తే, శ్రీహరి పాదములను పతిరోజూ సేవిస్తే, భగవంతుని మీద 
భక్తి, తత్వజ్ఞానము, వైరాగ్యము కలుగుతాయి. తత్ఫలితంగా ఆ 
మానవునికి పరమ శాంతి లభిస్తుంది.” అని పలికాడు కవి అనే 
మహాముని. 


మాటలు విన్న నిమి మహారాజు ఇలా అన్నాడు. “మహాత్మా! 
భగవంతుని మీద భక్తి, శద్ధ ఉన్న వాడు ఏ ధర్మాన్ని ఆచరించాలి? 
అతడు ఎలా ఉంటాడు? అతని స్వభావము ఎలా ఉంటుంది? అతడు 
బయట ప్రపంచంలో ఎలా ప్రవర్తిస్తాడు? ఎలా మాట్లాడతాడు? ఏఏ 
లక్షణములు కలిగి ఉంటాడు? నాకు వివరించండి.” అని అడిగాడు. 
దానికి హవి అనే మహాబుషి ఇలా అన్నాడు. 


“కు నిమి మహారాజా! భగవధ్ధక్తుడు అయిన వాడు సకల 
జీవరాసులలో భగవంతుని దర్శిస్తాడు. తనలో పరమాత్మ ఆత 
స్వరూపంలో ఉన్నాడని గ్రహించి, అదే ఆత్మస్వరూపమును అన్ని 
జీవరాసులలోనూ చూస్తాడు. అన్ని జీవరాసులు భగవంతుని 
స్వరూపమే అని భావిస్తాడు. భగవంతునిలో అన్ని జీవరాసులను 
చూస్తాడు. ఇటువంటి భక్తుని ఉత్తమభాగవతుడు అని చెప్పబడతాడు. 


15 


శ్రీమద్భాగవతము 


ఎల్లప్పుడు ఈశ్వరుని మీద ప్రేమ, భగవథ్దక్తులతో మైత్రి, 
అవివేకులను, అజ్ఞానులను దయతో, కృపతో చూడటం, భగవంతు ను 
లేడు, భగవంతుడు అంటే నాకు పడదు అనేవారిని ఉపేక్షించడం అంటే 
వారి గురించి ఆలోచించకపోవడం, ఇటువంటి లక్షణములను కల 
వారిని మధ్యమ భక్తులు అని చెబుతారు. 


శ్రీహరిని మెప్పించడానికి, ఆయన పతిమలకు, 
విగహములకు పూజచేసేవాళ్లు, మేము భగవధ్ద్ధక్తులము, మేము 


పూజలుచేస్తున్నాము అంటూ పచారం చేసుకునేవాళ్లు, భగవంతుని 
మీద భక్తి కలిగి ఉన్న వారిని లెక్కచేయని వాళ్లు, సాధారణభక్తులు అని 


పిలువబడతారు. 


ఇంకా కొంత మంది భక్తులు ఉంటారు. వాళ్లు ఈ ప్రపంచం 
అంతా భగవంతుని మాయచేత స్యష్టించబడింది. ఈ ప్రపంచంలో 
కనపడేది ఏదీ నిజం కాదు అనే భావనతో ఉంటారు. కేవలం 
ప్రాపంచిక సుఖములను ఎటువంటి ఆసక్తి లేకుండా 


అనుభవిస్తుంటారు. వాటి కోసరం వెంపర్హాడరు. పాపంచిక సుఖాలు 
కావాలని కోరుకోరు అలాగని ద్వేషించరు. ఇటువంటి వారిని ఉత్తమ 
భాగవతుడు అని అంటారు. 


మరి కొందరు అనునిత్యము భగవంతుని స్మరిస్తుంటారు. 
సుఖముల మీద, తనలో ఉన్న పాణముల మీద, ఆకలి, దప్టికల మీద 


16 


ఏకాదశ స్కంధము(యొదటి భాగము 


సుఖ దు:ఖముల మీద, ప్రాపంచిక విషయముల మీద, ఎటువంటి 
స్పందన కలిగి ఉండరు. అన్నిటినీ సమానంగా చూస్తారు. వేటి మీద 
వ్యామోహము, కోరిక చూపించరు. భగవంతుని స్మరించడం తప్ప వేరే 
దేని మీద ఆసక్తి ప్రదర్శించరు. వీరిని కూడా ఉత్తమ భాగవతులు అని 
అంటారు. 


ఇంకా కొంతమంది ఉన్నారు. వారికి విషయ వాంఛలు అంటే 
కామ సంబంధమైన, స్త్రీ సంబంధమైన కోరికలు మనసులోకి రావు. ఏ 
పనీ చేయాలని అనుకోరు. చేయాల్సిన పని చేసి ఊరుకుంటారు. వాటి 
ఫలితముల గురించి ఆలోచించరు. పట్టించుకోరు. అన్యథా శరణం 
నాస్తి త్వమేవ శరణం మమ అని అనుకుంటూ ఉంటారు. వారిని 
భాగవతోత్తములు అని అంటారు. 


ఇంకా కొందరు ఉన్నారు. తాము గొప్ప కులంలో పుట్టామనీ, 
ఘు గొప్ప గొప్ప పనులు చేస్తున్నామనీ, (ఉన్నత పదవులలో, ఉన్నత 
ఉద్యోగాలలో ఉన్నామనీ, తాము ఉన్నత కులమునకు చెందిన 
వారమనీ, తాము సన్యాసులమని, తమను ఎవరూ తాకరాదనీ, తాము 
ఎక్కువజాతికి చెందిన వారమనీ, అనుకుంటూ ఉంటారు. ఇటువంటి 
లక్షణములు లేని వారు, దేహాభిమానము ఇసుమంత కూడా లేని 
వారు, శ్రీహరికి ప్రియులు అని చెప్పబడతారు. 


ఏరే కాకుండా, “ఇది నాది”, “అది నీది”, నువ్వు వేరు, నేను 
వేరు” అనే భేదభావము లేని వారు, స్యష్టిలో ఉన్న మానవులందరిన్‌, 
జంతువులను, పక్షులను సమభావంతో చూచేవారు, ఎల్లప్పుడూ 
మనసును ప్రశాంతంగా ఉంచుకొనే వారు, అట్టి వారిని కూడా 


17 


శ్రీమద్దాగవతము 


భాగవతోత్తములు అని అంటారు. 

ఇంకా కొంత మంది ఉన్నారు. వారు శ్రీహరి పాదములు తప్ప 
వేరే దేనినీ కోరరు. వేటి మీద ఆసక్తి చూపరు. లే 
మానవులకు శరణ్యములు అనే ధృఢమైన మనస్సుతో ఉంటారు. నీవు 
శ్రీహరి పాదములను విడిచిపెడితే నీకు న్వర్లలోకాధిపత్యము ఇస్తాను 
అంటే కూడా దాని మీద ఆసక్తి చూపరు. రెండో మాట లేకుండా వద్దు 
పొమ్మంటారు. శ్రీహరి పాదములను క్షణకాలం కూడా విడిచి 
ఉండటానికి అంగీకరించరు. అటువంటి వారిని ఉత్తమ భక్తులు అని 
అంటారు. 


రు నిమి చకవర్తీ! పగలంతా సూర్చుడు తన ప్రతాపాన్ని 
మాపిస్తాడు. రాత్రి చంద్రుడు వచ్చి ఆ తాపాన్ని సాంతం పోగొడతాడు. 
అలాగే శ్రీకృష్ణ గవానుని పాదప వృయుల నుండి వెలువడే చల్లని 
కిరణములు మానవులలోని సమస్త తాపములను పోగొడతాయి. ఏమీ 
చేయలేని వాడు, చేయడానికి చేతకాని వాడు, కేవలం నిర్మలమైన 
మనస్సుతో భగవంతుని స్మరిస్తే చాలు, అతడిని సకల పాపముల నుండి 
విముక్తుడిని చేస్తాడు. భగవంతుడు భక్తితో, ప్రేమతో బంధింపబడతాడు 


కానీ గొప్పగా చేసే పూజల వలనా, పురస్కారాల వలనా కాదు. 
నిర్మలమైన భక్తితో, ప్రేమతో తనను కొలిచే వారి హృదయాలలో కొలువై 
ఉంటాడు భగవంతుడు.” అని హవి అనే మహాబుషి నిమి చకవర్తికి 

వివరించాడు.” అని శుక మహర్షి పరీక్షిత్తు మహారాజుకు భగవథ్దక్తు 


జం 


గు 


లక్షణాలు వివరించాడు. 
శ్రీమద్భాగవతము ఏకాదశ స్కంధము 


సంపూర్ణము 


18 


ఏకాదశ స్కంధము(యొదటి భాగము 


మూడవ అధ్యాయము. 


“కు పరీక్షిత్‌ మహారాజా! హవి అనే మహాముని చెప్పిన 
విషయములను విన్న తరువాత నిమి ఇలా అడిగాడు. “మునులారా! 
పరమాత్మ స్యష్టించిన ఈ మాయలో బ్రహ్మ మొదలగు దేవతా 
గణములు కూడా పడిపోతున్నారు అని అంటారు కదా! అసలు ఆ 
మాయ ఎటువంటిది. ఎలా ఉంటుంది. దాని గురించి, మాయాస్వ 
రూపమును గురించి తెలుపండి.” అని అడిగాడు. అప్పుడు 
అంతరీక్షుడు అనే మహాముని ఇలా చెప్పాడు. 


“మహారాజా! ఏ శక్తితో పరమాత్మ ఈ చరాచర జగత్తును 
స్యష్టిస్తున్నాడో, ఏ శక్తి చేత పంచభూతములతో కూడిన 
శరీరములను సృష్టించి, వాటితో ప్రాపంచిక విషయమములను, 
విషయ వాంఛలను అనుభవింపజేస్తున్నాడో, ఆ శక్తియే మాయ. ఓ 
రాజా! పరమాత్మ పంచభూతములతో కూడిన ఈ శరీరములను 
సృష్టించి ఆ శరీరములలో అంతర్యామిగా పవేశిస్తున్నాడు. 


అంతర్మామిగా శరీరములలో ప్రవేశించిన పరమాత్మ, 
మనస్సు గానూ, జ్ఞానేంద్రియములు రూపంలోనూ, కర్మేంద్రియ 
రూపంలోనూ బయట ప్రపంచంలో విహరిస్తున్నాడు. ప్రాపంచిక 
విషయములను, విషయభోగములను అనుభవిస్తున్నాడు. ఆత్మ 
ప్రాపంచిక విషయములలో, విషయ వాంఛలలో లీనమై జీవాత్మగా 


19 


శ్రీమద్భాగవతము 


పెలువబడుతున్నాడు. ఈ దేహమే తాను అనుకుంటున్నాడు. 
దేహమే ఆత్మ అనుకుంటున్నాడు. ఈ దేహమే సర్వస్వము 
అనుకుంటున్నాడు. ఈ దేహమే భోగములను, విషయవాంఛలను 
అనుభవిస్తూ ఉంది అని ఆనందపడిపోతున్నాడు. ఈ శరీరము మీద 
విపరీతమైన ప్రేమను, అభిమానమును, ఆసక్తిని పెంచుకుంటున్నాడు. 


జీవుడు జ్ఞానేంద్రియములతోనూ, కర్మేంద్రియములతోనూ, 
మనస్వుతోనూ, వాక్కుతోనూ ఎన్నో కర్మలు చేస్తుంటాడు. ఆ కర్మలన్నీ 
అతడు పూర్వజన్మలో చేసిన కర్మల వాసనలను బట్టి చేస్తుంటాడు. 
ఈ శరీరంతో సుఖములు దుఃఖములు అనుభవిస్తూ, ప్రపంచంలో 
తిరుగుతూ ఉంటాడు. ఈ జన్మలో చేసిన కర్మలు కు 
రూపంలో జీవాత్మలో నిక్షిప్తంఅవుతాయి. ఈ ప్రకారంగా కర్మలు 
చేయడంలో ఆసక్తి కలిగిన జీవుడు మరణించిన తరువాత తాను 
చేసిన కర్మల వాసనలను అనుసరించి దేవ,మానవ,పశు,పక్షి జన్మలను 
ఎత్తుతుంటాడు. మానవుడు ఈ జనన మరణ చక్రంలో ప్రళయ కాలం 
వరకు తిరుగుతుంటాడు. 


ఆ వాసనల 


కు ప్రళయం సంభవిస్తుంది. అప్పుడు 
సూక్షములు అయిన పదార్థములను 


మలామలా మాడిపోతారు. తనతునక తిండి, తాగడానికి నీకు 
దొరకవు. మూడు లోకములు కరువుతో విలవిలలాడి పోతా 


తాపంతో వేడెక్కిన తరువాత, భూమి లోపల నుండి అగ్ని వాయువుతో 


కూడి పదార్థము బయటకు(లావా రూపంలో తన్నుకొస్తుంది. భూము 


20 


ఏకాదశ స్కంధము(యొదటి భాగము 


మీద ఉన్న సమస్తం దగ్ధం అయిపోతుంది. ఆ వేడికి నీరు విపరీతంగా 
వేడెక్కి మేఘాలుగా మారిపోతాయి. అప్పుడు కుండపోతగా వర్షం 
కురుస్తుంది. వకధాటిగా నూరు సంవత్సరములు వర్షం కురిసి భూమి 
అంతా జలమయం అవుతుంది. భూమి మీద జలం తప్ప వేరే ఏమీ 
కనిపించదు. అప్పుడు హిరణ్యగర్భుడు ఈ బ్రహ్మాండమును విడిచిపెట్టి 
కారణ శరీరంలో ప్రవేశిస్తాడు. అప్పుడు పంచభూతములు ఒకదానిలో 
బకటి కలిసిపోతాయి. భూమి జలంలో కలిసిపోతుంది. జలము 
తేజస్సుగా మారుతుంది. తేజస్సు వాయువులో కలిసిపోతుంది. వాయువు 
ఆకాశంలో కలిసిపోతుంది. ఆకాశము తామస అహంకారంలో 
కలిసిపోతుంది. తామస అహంకారము రాజసాహంకారములోనూ, 
రాజసాహంకారము సాత్వికాహంకారములోనూ కలిసిపోతాయి. ఈ 
అహంకారములన్న్‌ మహత్తత్వములో కలిసిపోతాయి. ఆ మహత్తత్వము 
పరమాత్మలో లీనమై పోతుంది. ఇదే మహాప్రళయము. ఇదంతా 
పరమాత్మ మాయవలన జరుగుతుంది. ఈ మాయయే సృష్టికి, స్థితికి, 
లయమునకు కారణము. ఈ మాయలోనే సత్వ, రజస్తమోగుణములు 
ఉన్నాయి. ఓ నిమి మహారాజా! నీకు భగవంతుని మాయ గురించి 
వివరించాను. ఇంకా ఏమి వినదలచావో అడుగు.” అని అన్నాడు 
అంతరీక్ష మహాముని. 


అప్పుడు నిమి మహారాజు ఆ మునులను ఇలా అడిగాడు. 
“మహర్షీ! మీరు భగవంతుని మాయ గురించి వివరంగా చెప్పారు. 
కాని ఈ మాయను దాటే మార్లమేలేదా! ఉంటే, ఆ మార్గం ఏమిటి? ఈ 
మాయను సులభంగా దాటే మార్గం గురించి వివరించండి.” అని 
అడిగాడు. అప్పుడు ప్రబుద్ధుడు అనే ముని ఇలా అన్నాడు. 


21 


శ్రీమద్భాగవతము 


అనుభవిస్తుంటారు. వారు జ pee 


తం ప్రయత్నం చేస్తే దు:ఖము కలుగుతూ ఉంటుంది. 
మానవ )౦తో కష్టపడి, శమకోర్చి, ధనం సంపాదిస్తారు. ఆ ధనమ 
తనకు మృత్యువును తెచ్చిపెడుతుందని కూడా ఆలోచించకుండా 
ధనారనలో మునిగిపోతారు. ఒక గృహమును కానీ, అనేక 
గ్యహములు కానీ నిర్మించుకుంటాడు. భూమిని స్వంతం 
చేసుకుంటాడు. పశు సంపదను కూడబెట్టుకుంటాడు. వివాహం 


శాశ్వతము లు కావు అని మూ త్రం తరత ధన సంపాదన వలన 
మానవుడికి దు:ఖం కలుగు 


తుందే కానీ సుఖం మాతం కలగదు. 


అనే విపరీత పరిణావ 

అసురులలోనూ కూడా ఉ 

కూడా తమ తోటి వారు బాగుపడితే స 

పదవిలో ఉన్న వారి మీద అసూయ ద్వేషము కుం మె 
ఓ రాజా! మనం చేసే కర్మల వలన లభించే ౮ 


భోగములు, వాటి వలన కలిగే సుఖములు ఖే శాశ్వతములు కావు. 
es కొద్దీ వాటి మీద విసుగుపుడుతుంది. అవి నానాటికీ 


22 


ఏకాదశ స్కంధము(యొదటి భాగము 


ప్రతి మానవుడు ఈ క్షణికమైన భోగములకు అతీతమైన 
సుఖము గురించి తెలుసుకోవాలి. దానికి మంచి గురువును 
ఆశ్రయించాలి. ఆ గురువు కూడా రాగద్వేషములకు అతీతుడుగా 
ఉండాలి. అతనికి ఇహలోక భోగముల మీద ఎటువంటి కోరికలు 
ఉండకూడదు. అటువంటి గురువును ఆశ్రయించాలి. ఆ గురువే తనకు 
బంధువనీ, మిత్రుడనీ, ఆ గురువే సాక్షాత్తు పరమాత్మ స్వరూపమని, 
తన సర్వస్వము అనీ భావించాలి. ఆ గురువు మీద అపారమైన 
నమ్మకం ఉంచాలి. ఆ గురువును ఎటువంటి కపటం లేకుండా 
నిష్కల్మషమైన మనస్సుతో సేవించాలి. 


ఓ నిమి మహారాజా! మనం ఏ ధర్మమును ఆచరిస్తే 
రమాత్మ తృప్తి చెందుతాడో అదే భాగవత ధర్మము అని తెలుసుకో! 
ముందు దేహము మీద, భార్యాబిడ్డల మీద, ధనము మీద, ఆస్తులమ్‌ద, 
అభిమానమును, ప్రేమను పరిమితం చేసుకోవాలి. అధికమైన, 
విపరీతమైన ప్రేమాభిమానములు కలిగి ఉండకూడదు. 


సత్సురుషులతో సాంగత్యం చేయాలి. సమస్త మానవుల పట్ల, 
సాటి జీవులపట్ల ప్రేమగలిగి ఉండాలి. అన్ని జీవులలో పరమాత్మ 
అంతర్యామిగా ఉన్నాడు అని భావించాలి. అందరిలో పరమాత్మను 
చూడగలగాలి. అందరితో స్నేహం చేయాలి. వినయం అలవరచు 
కోవాలి. ఎవరినీ ద్వేషించ కూడదు. ఎల్లప్పుడూ శరీరము, మనస్సు 
శుచిగా ఉండాలి. చేసే ప్రతి పనీ ఒక తపస్సు లాగా చేయాలి. ఓర్పు 
కలిగి ఉండాలి. సాధ్యమైనంత వరకూ అనవసరంగా మాట్లాడటం 
తగ్గించాలి. మాని వేయాలి. వేదాధ్యయనం చేయాలి. సరళమైన 


23 


శ్రీమద్భాగవతము 


భావనలు కలిగి ఉండాలి. బ్రహ్మచర్యము పాటించాలి. హింస 
చేయకూడదు. చలికి వేడికి, సుఖమునకు, దుఃఖమునకు తట్టుకోవాలి. 
మంచి జరిగితే సంతోషము, చెడు జరిగితే దు:ఖము పనికిరాదు. 
సమానంగా అనుభవించగలగాలి. ప్రతిజీవిలో 


అంతర్భామి రూపంలో పరమాత్మ ఉన్నాడు అని గహించాలి. 
సాధ్యమైనంత వరకు ఏకాంతంగా ఉండటానికి పయత్నం 
రాలి. గృహము, ధనము, ఆస్తులు వీటి మీద అభిమానమును 
వదులుకోవాలి. నిర్జన పదేశములో నివసించాలి. దొరికిన దానితో 


ఆమ 


జీవించాలి. ఎల్లప్లు 


డూ తృప్తిగా సంతోషంగా ఉండాలి. భగవంతుని, 
వేదములను, శాస్త్రములను, ఇతర మత గ్రంధములను 
నిందించకూడదు. మనస్సును, మాటను 
సత్యమునే పలకాలి. ఇంద్రియములగ 
పెట్టుకోవాలి. 


ను నిగహించుకోవాలి. ఎల్లప్పుడూ 


శ్రీహరి అవతారములను, లీలలను, గుణములను గురించి 
చెబుతుంటే శ్రద్ధతో వినాలి. భగవంతుని కీర్తించాలి. భగవంతుని 
ధ్యానించాలి. భగవంతునికి ఇష్టమైన కర్మలు చేయాలి. భగవంతునికి 
ఇష్టమైన కరలనగా....... యజ్ఞములు, యాగములు చేయడం, తనకు 
ఉన్న దానిలో ఇతరులకు దానం చేయడం, చేసే ప్రతి పనీ ఒక తపస్సు 
మాదిరి చేయడం, భగవంతుని గురించితపసన్ము చేయడం, ప్రతిరోజూ 
భగవంతుని నామమును జపం చేయడం, చక్కటి ఆచార 
వ్యవహారములను పాటించడం, తనకు ఏది లభించినా దానిని 
భగవంతునికి అర్జించడం, తనకు లభించిన భార్య సంతానమును 


24 


ఏకాదశ స్కంధము(యొదటి భాగము 


భగవంతుని ప్రసాదముగా భావించి, వారిని ఆదరించడం, సర్వం 
కృష్ణార్ణణం అనుకోవడం, భగవధ్దక్తులను ఆదరించడం, వారిని 
పూజించడం, తోటి ప్రాణులను హింసించకుండా ఉండటం, 
స్వధర్మమును పాటించే నత్తురుషులకు సేవచేయడం, భగవద్ధక్తులతో 
కలిసి సంచరించడం, భగవంతుని లీలలగురించి మాట్లాడటం, 
బకరిని ఒకరు ప్రేమించుకోవడం, దొరికిన దానితో త్యప్తి చెందడం, 
శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ప్రశాంతంగా ఉండటం, 
ఎల్లప్పుడూ శ్రీహరి నామమును స్మరించడం, అందరూ కలిసి శ్రీహరి 
నామమును భజించడం, ఆ భజనలో తాదాత్మ్యం చెందడం. ఇవన్నీ 
పరమాత్మకు పీతి కలిగించే పనులు. ఈ పనులను సక్రమంగా నిర్వర్తిస్తే 
పరమాత్మ సంతోషిస్తాడు. 


పరమాత్మ సేవలో, స్మరణలో, కీర్తించడంలో మునిగిన 
మానవులకు ప్రాపంచిక విషయములలో ఆసక్తి ఉండదు. వారికి 
దేహము మీద ప్రేమ అభిమానము ఉండదు. నిరంతరము భగవంతుని 
నామ స్మరణ చేస్తుంటారు. వారిలో వారు ఆనందిస్తుంటారు. 
ఏడుస్తుంటారు. నవ్వుతుంటారు. ఆనందంతో న్యత్యం చేస్తుంటారు. 
పాడుతుంటారు. శ్రీహరి లీలలను అభినయిస్తుంటారు. వారి మనసులో 
శ్రీహరి సాక్షాత్కారం కాగానే ఆ చేష్టలన్నీ మానివేసి మౌనంగా, 
ప్రశాంతంగా ఉంటారు. ఈ పకారంగా భాగవత ధర్మములను 
పాటించేవాడు, ఈ మాయను కూడా అనాయాసంగా 
జయించగలడు.” అని పలికాడు ప్రబుద్ధ మహాబుపి. 


తరువాత నిమి చకవర్తి ఇలా అడిగాడు. “మహాబుషులారా! 
పరబహ్మను, బహ్మను నారాయణుడు అని అంటారు కదా. ఆ 


25 


శ్రీమద్భాగవతము 


నారాయణ స్వరూపమును గురించి నాకు తెలియజేయండి.” అని 
అడిగాడు. ఆ పశ్షకు పిష్టలయనుడు అనే మహాబుషి ఈ విధంగా 


“ఓ మహారాజా! ఈ ప్రపంచంలో జరిగి స్యష్టి స్థితి 
లయములకు ఎవరు కారకు డో, ఏ ఏ) కారణం లేకుండా 'ఎవరుఉన్నారో ఆ 
పరమాత్మయే నారాయణుడు అని పిలువబడతాడు. ఆయన తత్వమే 
నారాయణ తత్వము. జాగ్రదావస్థలోనూ, స్వష్షావస్థలోనూ, 
సుషుష్తావస్థలోనూ, సమాధి స్థితిలోనే ఎవరైతే స్థిరంగా నిలిచి 
ఉంటాడో ఆయనే పరబ్రహ్మ, పరమాత్మ అని తెలుసుకో, ఈ దేహమును, 
ఇంద్రియవ ులను, ప్రాణ ములను, మనసును నడిపించడానికి ఎవరు 
శక్తిని ఇస్తున్నారో, ఆయనయే పరమాత్మ అని పిలువబడుతున్నాడు. 


అగ్నిలో నుండి నిప్పురవ్వలు పుడతాయి. కాని ఆ నిప్పు రవ్వలు 


నిప్పును ప్రకాశింపజేయలేవు. అలాగే ఆ పరమాత్మ నుండి పుట్టిన ఈ 
దేహము, ఇందియవ 
పరమాత్మను పకాశింపచేయలే వు. 6 
మాత్మ గురించి సాకల్యంగా 

మాత్మ నుండి పుట్టినది 


ఎలు, మనస్సు బుద్ది ఇవ ఏవి కూడా ఆ 


ంటుంది. సత్వ, రజస్తమో 
గుణములతో కూడిన ప్రకృతి అ ఆనే పేరుతో పకటితమౌతుంది. కియా 


26 


ఏకాదశ స్కంధము(యొదటి భాగము 


శక్తితో కూడి నపుడు సూత్రం అనే పేరుతో ప్రకటితమౌతుంది. జ్ఞాన 
శక్తితో కూడినపుడు మహత్తత్వము అనే పేరుతో పిలువబడుతుంది. 
జీవుడు దేహములో ఉన్నప్పడు అహంకారము అని పిలువబడుతుంది. 
కాబట్టి ఆ పరబ్రహ్మమే, పరమాత్మ తత్వమే ఇన్ని విధములుగా 
ప్రకటితమౌతుంది. ఈ చరాచర జగత్తుకు కారణమైన ఆ పరమాత్మయే 
స్టూలము, సూక్ష్మము అయిన సకలవస్తువుల రూపములలో 
తలుకుతుంటారు 

(సృష్టి లేనపుడు పరమాత్మ అత్యంత సూక్ష్మముగా పరామాణువుగా 
ఉంటాడు. అందులో నుండి బిగ్‌ బాంగ్‌ అంటే మహావిస్టోటం 
జరిగింది. అప్పుడు ఈ అనంత విశ్వం ఆవిర్భవించింది. ఆ అనంత 
విశ్వం ఈ నాటికీ విస్తరిస్తూనే ఉంది. ఈ విషయాన్నే స్టీఫెన్‌ 
వాకిన్సు అనే శాస్త్రజ్ఞుడు తన బ్రీఫ్‌ హిస్టరీ ఆఫ్‌ టైమ్‌ అనే గ్రంథంలో 
చెప్పాడు. ఆ విషయాన్నే ఇక్కడ భాగవతంలోకూడా చెప్పడం జరిగింది. 
మొదట ఒకటిగా ఉన్న పరబ్రహ్మము అనేకం అయ్యాడు. ప్రకృతి, క్రియ, 
దేహము, అహంకారము, మహతత్వము, త్రిగుణములు ఇలా అనేక 
రూపాలలో ప్రకటితమయ్యాడు. ఇంకా వివధ రూపములలో 
ప్రకటితమౌతూనే ఉన్నాడు. బ్రహ్మ శక్తి అనంతము. సర్వము ఆ 


పరబహ్మమే 


ఈ పరబ్రహ్మ పదార్థమునకు పుట్టుక, పెరగడం, చావడం 
అంటూ ఏమీ లేవు. ఈ దేహమునకు, అందులో ఉన్న ప్రాణములకు 
మూలకారణమైన పరబహ్మకు పుట్టుక, పెరుగుదల, చావు 
ఎందుకుంటాయి. ఆ పరబ్రహ్మ ఆత్మగా అన్ని జీవులలో సాక్షిగా ఉంటాడు. 
దేహములో ఉన్న ఇంద్రియముల ద్వారా బయట ప్రపంచంలో 
ప్రకటితమౌతున్నా ఆ దేహంలో ఆత్మస్వరూపుడుగా స్థిరంగా ఉంటాడు. 


27 


శ్రీమద్దాగవతము 


(పరబహ్మ విశ్వ చైతన్యం అయితే, ఆత్మ పరిమిత చైతన్యం. ఆ చైతన్యం 
లేనపుడు శరీరం శవం అవుతుంది. విశ్వచైతన్యం లేనపుడు అనంత 


విశ్వం లయం అవుతుంది. పరమాణువుగా ఉన్న పరబ్రహ్మ లొ 
చేరిపోతుంది) అందుకే పరబ్రహ్మ జకటే సత్యం. మిగిలినవి అన్నీ 


ఎటువంటి వికారమునకు | డు అవస్థలు 
ఉన్నాయి. జాగ్రవదావస్థ్థ, స్వష్మావస్థ, సుషుష్తావస్ధ. సుషుష్తావస్థలో 
ఇంద్రియములు పనిచేయవు. నేను నాది అనే అహంకారము ఉండదు. 
శరీరంలో అవయవములు మాత్రం పనిచెయ్యవు. ఆత్మ నిర్వికారంగా 
ంటుంది. కానీ శరీరం తన చైతన్యమును కోల్పోదు. అలా చైతన్యం 


సుషుప్తిలో నుండి జాగదావస్టలోకి వచ్చినపుడు “ఎంతో 


సుఖంగా ఉంది” అని అనుకుంటాడు. ఆ సుఖం ఎలా వచ్చింది. 


సుషుప్తిలో ఆత్మ ఒకటే నిర్వికారస్థితిలో ఉంటుంది. ఆత్మకు సహజ స్థితి 


థి 


అయిన ఆగుందా! 


రాగానే లౌకికమైన విషయము 


లలో పడిపోతుంది. 


28 


ఏకాదశ స్కంధము(యొదటి భాగము 


మానవులు జాగ్రదావస్థలోనే ఆత్మకు అనుసంధానం 
కావాలంటే, ఆత్మానందాన్ని అనుభవించాలంటే, శ్రీహరి 
పాదపద్మములను భక్తితో, శ్రద్ధతో, ఏకాగ్రమైన మనసుతో సేవించడం 
జకటే మార్గము. అటువంటి భక్తి మానవునిలో ఉన్న మూడు 
గుణములను, వాటి వలన పుట్టిన కోరికలను, ఆ కోరికలు తీరిన 
తరువాత కలిగా వాసనలను నాశనం చేస్తుంది. అప్పుడు పతి 
మానవుడు ఆత్మసాక్షాత్కారం పొందగలడు.” అని పిప్టలాయనుడు 
వివరించాడు. 


ఆమాటలు విన్న నిమి చకవర్తి మరలా ఇలా అన్నాడు. “ఓ 
మహామునులారా! మానవులు ఎన్నో కర్మలు చేస్తుంటారు కదా! ఏ కర్మ 
చేస్తే, మోక్షము పొందడానికి కావలసిన జ్ఞానం కలుగుతుందో, ఏమి 
చేస్తే, మోక్షము పొందడానికి అడ్డుగా ఉన్న అడ్డంకులను 
అధిగమించగలడో, దేని వలన మానవులు చేసిన కర్మల ఫలితము 
వారికి అంటుకోదో, ఆ కర్మయోగము గురించి నాకు చెప్పండి.” అని 


ఆవిర్హోతుడు అనే మహాముని ఈ విధంగా చెప్పాడు. 
“మహారాజా! వేదములో మూడు రకములైన కర్మల గురించి 
వివరించారు. మొదటిది మానవులు చేయవలసిన, చేయతగిన 
కర్మలు. రెండవది. మానవులు చేయవలసిన కర్మలు చేయక పోవడం. 
రెడవది. చేయకూడని కర్మలు చేయడం. ఆచరించవలసిన కర్తలు 
ఏవి; ఆచరించకూడని కర్మలు ఏవి, అనేవి వేదములలో 
ప్రతిపాధించబడ్డాయి. అంతే గానీ, లోకరీతితో ఏవి చేయాలో ఏవి 
చేయకూడదో మనకు గాను మనం నిర్ణయించుకోకూడదు. 


20 


శ్రీమద్భాగవతము 


మహారాజా! వేదము ఏ విషయాన్ని సూటిగా చెప్పదు. 
దానిని కథారూపంలో వర్ణిస్తుంది. ఆ కథలోనే చెప్పవలసిన విషయాన్ని 
చక్కగా వివరిస్తుంది. వేదములను ఇలా అర్థం చేసుకోవాలి. కొన్ని 
చెడుకర్మల గురించి చెప్పి, ఆ చెడు కర్మల ప్రభావ ము నుండి విముక్తి 
పొందడానికి మరిన్ని మంచి కర్మల గురించి చెబుతుంది. బాలుడి చేత 
చేదు మందు తాగించాలంటే, నీకు తీపి తినుబండారములు ఇస్తాను 
అని ఆశపెట్టి, చేదు మందు తాగించాలి. వేదములు కూడా నీకు 
పని చేస్తే స్వర్ణం వస్తుంది, స్వర్గసుఖాలు అనుభవించవచ్చు అని ఆశ 
చూపించి, మానవులను మంచి కర్మలను శేష్టమైన కర్మలను 
చేయడానికి పురికొల్బుతుంది. చంచల బుద్ధి కల మానవుడు ఈ 
విధంగానైనా మంచి కర్మలు చేస్తాడని వేదం ఆ విధంగా చెబుతుంది. 


ఇంద్రియలోలుడు, విషయలోలుడు అయిన మానవుడు 
వేదములో చెప్పబడిన కర్మలను చేయడానికి విముఖత చూపిస్తాడు. 
చేయకూడని కర్మలు చేయడానికే ఆసక్తి చూపిస్తాడు. ఆ కారణంగా 
అతనిలో అధర్మము పజ్వరిల్లుతుంది. ఎన్నో చేయకూడని పనులు 
చేస్తాడు. పాప వాసనలు మూటగట్టుకుంటాడు. వాటి ప్రభావంతో = 
సంసార సాగరంలో, జనన మరణ చక్రంలో పడి తిరుగుతుంటాడు. 


తాను చేసినకర్మల పట్ల ఎటు వంటి ఆసక్తి 
నితములను పరమాత్మకు 
అర్హిస్తూ, కంత చెప్పబడిన కర్మలను అంటే వారు, 
వైవల్యస్థితిని పొందుతాడు. కాబట్ట ఓ మహారాజా! నిజానికి స్వర్గం 


30 


ఏకాదశ స్కంధము(యొదటి భాగము 


నరకం అంటూ లేవు. మానవులకు వేదవిహిత కర్మల పట్ల ఆసక్తి 
కలుగచేయడానికి, చేయకూడని కర్మల పట్ల విముఖత 
కలిగించడానికి, మంచి పనులు చేస్తే స్వర సుఖములు 
అనుభవించవచ్చనీ, చెడు పనులు చేసే నరకయాతనలు 
అనుభవించాలని వేదములో చెప్పబడింది. 


మానవుడు తనలో ఉన్న అహంకారమును, దేహాభి 
మానమును పోగొట్టుకోవాలంటే, వేదములో చెప్పబడిన విధుల 
ననుసరించి శ్రీహరిని పూజించాలి. ధ్యానించాలి. ఈ పనులు 
చేయడానికి మంచి గురువు కావాలి. గురువు చెప్పిన పద్ధతిలో 
చేయాలి. వేదములో చెప్పబడిన కర్మలు చేయాలంటే దానికి తగిన 
అధికారము పొందాలి. ఆ అధికారము ఉపనయనము వలన 
లభిస్తుంది. తరువాత భగవంతుని ఎలా అర్హించాలో గురువుగారి వలన 


తెలుసుకోవాలి. ఆ పద్ధతిలో శ్రీహరిని పూజించాలి. 


ముందు స్మానం చేసి ఉతికిన వస్రములు ధరించాలి. 
మనసును పవిత్రంగా ఉంచుకోవాలి. తనకు ఇష్టమైన దేవుని విగహం 
ముందు కూర్చోవాలి. ప్రాణాయామం చెయ్యాలి. అంగన్యాసము, | 
కరన్మానసములను ఆచరించాలి. తరువాత శ్రీహరిని పూజించాలి. 
ముందు శ్రీహరిని ఆవాహన చేసి, ఆసనము, అర్హ్యము, పాద్యము 
సమర్హించాలి. తరువాత పుష్పములను మొదలగు పూజాద్రవ్యములను, 
ఆసనమును, భూమిని, తనను, దేవతా మూర్తిని ప్రోక్షణ చెయ్యాలి. 
శుద్ధిచేయాలి. తరువాత శ్రీహరిని ఏకాగచిత్తంతో అర్చించాలి. 


31 


శ్రీమద్భాగవతము 


ఇన్ని పనులు చేయడానికి శక్తి చాలకపోతే, తన 
హృదయము నందు భగవానుని స్మరించి, ఏకాగ్రచిత్తంతో ధ్యానించాలి. 
హృదయములోనే భగవంతుని ఆవాహన చేసి, తన హృదయమునే 
ఆసనముగాచేసి, తన హృదయములో శ్రీహరిని ప్రతిష్టి 
మంత్రముతో ధానం చేసి, హృదయములోనే అన్నివిధములైన 
ఉపచారములను చేయాలి. 


ంపజేసి, మూల 


రె యూ లమంత్రములను అనుసరించి 
పాద్యము, ఆచమనము, స్నానము, వస్త్రము, 
అలంకారము, గంధము, పుష్పము, మాలలు, అక్షతలు, ఆభరణములు, 
ధూపము, దీపము, నవైవేద్యముమొదలగు వాటిని ఆయావిగ్రహములకు 
సమర్చ్హించాలి. తరువాత పరమాత్మను స్తుతించాలి. భక్తితో 
నమస్కరించాలి. 


పూజించాలి. అర్థ్య ము, 


ఓ మహారాజా! ప్రతి మానవుడు తన ఆత్మను పరమాత్మ 
స్వరూపంగా భావించి శ్రీహరి విగ్రహాన్ని పూజించాలి. తరువాత 
వరకు పరమాత్మను మనసులో నిలుపుకోవాలి. ఇతర ఆలోచనలు 
మనసులోకి రానీయకూడదు. ఏ మానవుడైతే అడగ్నిని, సూర్యుని, 
జలమును, అతిథిని, తన హృదయములో ఉన్న ఆత్మస్వరూపుడైన 


0 


వూజస్తాడో అతడు ముక్తిని పొందుతాడు.”అని 


ఆ 


32 


ఏకాదశ స్కంధము(యొదటి భాగము 


ఆవిర్హోత్రుడు అనే బుషి నిమి చకవర్తికి చెప్పాడు అని శుక మహర్షి 
పరీక్షితీమహారాజుకు వివరించాడు. 


ఐకాదశస్కంధము మూడవ అధ్యాయము సంపూర్ణము 
రుం తత్సత్‌ ఓం తత్తత్‌ ఓం తత్సత్‌ 


శ్రీమద్దాగవతము 
ఐఏకాదశస్కంధము 
నాలుగవ అధ్యాయము. 


“ది పరీక్షిత్‌ మహారా.జా! నిమి చకవర్తి తన గృహమునకు 
వచ్చిన మహాబుషులతో ఇలా అన్నాడు. 


“మహాబుషులారా! శ్రీహరి తనకు తాను ఎన్నో అవతారము 
లను ధరించాడు. ఈ లోకంలో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కొరకు ఎన్నో 
పనులను చేసాడు. ఇంకా ఎన్నో పనులు చేస్తున్నాడు. భవిష్యత్తులో 
కూడా శ్రీహరి ఎన్నో అవతారములను ఎత్తగలడు. వాటి గురించి నాకు 
వివరంగా తెలియజేయండి.” అని అడిగాడు. అప్పుడు శ్రీదుమిళుడు 
అనే మహాముని నిమి చకవర్తితో ఇలా అన్నాడు. 


“మహారాజా! శ్రీహరి గుణములను ఆయన అవతార 
విశేషములను ఇవి అని వర్ణించడానికి ఏలు లేదు.అవి లెక్కకుమీరి 
ఉంటాయి. ఈ భూమి మీద ఎన్ని దుమ్ముకణాలు ఉన్నాయో 
లెక్కబెట్టడం సాధ్యం అవుతుందేమో కానీ, శ్రీహరి లీలలను, ఆయన 


33 


శ్రీమద్భాగవతము 


ములను లెక్కబెట్టడం సాధ్యం కాదు. 


9. 


ఈ సృష్టి రండు రకాలు. ఒకటి బ్రహ్మో ండ స్యప్టి. 


రెండవది 
జీవుల సృష్టి. ఈ క. కారణం hh అంతా విస్తరించి ఉన్న శ్రీహరి 


ెతములు ఆవిర్భవించాయి. ఆ 
as ఆ పంచభూతముల 

కూడా ఏర్టడింది. _ ) అంతర్యామి రూపంలో 
ఈ బ్రహ్మాండంలో ప్రవేశించాడు. అలాగే ఆత్మ స్వరూపుడుగా 
ప్రతిజీవిలోనూ ప్రవేశించాడు. 


దేహములో ఉన్న జీవుడిని పురుషుడు అన్నారు. 
(పురుషుడు అంటే మగవాడు అనే అర్ధం కాదు. ఈ దేహము అనే 
పురములో ఉన్న జీవుడు అని అర్ధం. అతకే బ్రహ్మాండం లో 
విస్తరించి ఉన్నవాడు. అందుకనే పురుష సూక్తము అని పేరు వచ్చింది. 
ఆ పురుష నూక్తంలో మొదటి పదం సహస్రశీర్‌ షు పరున అటే 
వేయితలలు గల పురుషుడు. విరాట్‌ పురుషుడు అని అర్ధం. వివరంగా 
చెప్పాలంటే అందరిలో ఉన్నది ఒకే చైతన్యము 
పరమాత్మ వైపు తిరిగితే ఆత్మ అంటా 


లీనం అయితే జీవుడు అంటారు. అలా కాకుండా 
రు.) 


ఈ విరాట్‌ ప్రపంచంలో అనగా విస్తరించి ఉన్న విశ్వంలో 
మూడు లోకాలు ఉన్నాయి. అవే భూలోకము, భువర్లోకము 
ము. ఆ విరాట్‌ స్వరూపములో నుండి ఈ నృష్టి 


ఆవిర్భవించింది. సర్వదేహధారులు జన్మించారు. ఆ దేహములలో 


34 


ఏకాదశ స్కంధము(యొదటి భాగము 


అవయవములు ఆవిర్భవించాయి. వాటినే జ్ఞానేంద్రియములు, 
కర్మేంద్రియములు అంటారు. విరాట్‌ పురుషుని ఉచ్చ్వాస నిశ్మాసల 
వలననే జీవుల దేహములలో శక్తి బలం ఏర్పడుతూ ఉంది. 
ఇంద్రియములకు పని చేసే శక్తి కలుగుతూ ఉంది. విరాట్‌ పురుషుని 
లోని సత్వ, రజస్తమోగుణముల ప్రభావంతో ఈ స్యషప్టిజరుగుతూ ఉంది. 


ఈ విరాట్‌ శరీరమునకు అధిపతి శ్రీమన్మారాయణుడు. 
ఆయనే ఆది పురుషుడు. ఆయనే న్యష్టి చేసే టప్పుడు రజోగుణమును 
ధరించి బ్రహ్మగానూ, పెంచి పోషించేటప్పుడు సత్వగుణమును ధరించి 
విష్ణువు గానూ, లయం చేసేటప్పుడు తమోగుణమును ధరించి 
శివుడు(రుదుడు గానూ వ్యవహరిస్తున్నాడు. 

(మనం మాత్రం శివకేశవులకు భేదం కల్పించి, నిలువు బొట్టు 
అడ్డబొట్టులు ధరించి, ఏర శైవులు, శ్రీ వైష్ణవులు అని పేర్లుపెట్టుకొని 
కొట్టుకు చస్తున్నాము.) ఈ విరాట్‌ స్వరూపంలో ఎలా 
స్యష్టిస్తిిలయములు జరుగుతున్నాయో అలాగే మానవులలో కూడా 
సృష్టి,స్థితి ,.లయములు(పుట్టుక, పెరగడం, మరణం) జరుగుతున్నాయి. 


పూర్వము ధర్ముడు అనే బుషి ఉండేవాడు. ఆయన భార్య 
పేరు మూర్తి. వారికి నరుడు, నారాయణుడు అనే ఇద్దరు బుషులు 
జన్మించారు. వారు ఆత్మ తత్వమును ప్రజలకు ప్రబోధించారు. 
ఆత్మస్వరూపమును తెలుసుకోడానికి ఏమేం చెయ్యాలో ముందు వారు 
ఆచరించి తరువాత మానవులకు చెప్పారు. ఆ నరనారాయణులు 
ఇంకా జీవించి ఉన్నారు. 

ఎప్పుడు ఎవరు ఏ మంచి పని చేసినా, ఇంద్రునికి 

కంటగింపుగా ఉంటుంది. తన పదవికి చేటు వస్తుందని నిరంతరం 


35 


శ్రీమద్భాగవతము 


తూ, ఆ పదవులు ఎప్పుడు ఊడతాయో 
కూ, ఆ పదవి కోసం ఎటువంటి పాడు పనులు 
చెయ్యడానికి కూడా వెనుకాడని నేటి రాజకీయ నాయకులకు 
ఇంద్రుడు ప్రతీకు. 

ఈ నరనారాయణులు తన పదవికి చేటు తెస్తారేమో అనీ, తమ 
ంచేత తనను ఇంద్రపదవి నుండితొలగించి వారు ఆ 
పస్సును భగ్నం చేయడానికి మ శ 


అని భయపడుత 


తపోబలమ 


ఇంద్రపదవిని అధిష్టిస్తారేమో 
త్ల 


న్క్‌ధుడిని పంపించాడు. 


మన్మధుని చూచి చిరునవ్వు నవ్వాడు. “మీరేమీ భయపడకండి. నేను 
మీకు ఎటువంటి శాపము ఇవ్వను. మిమ్ములను శపించి నా తపస్సును 
వ్యధా చెయ్యను.” అని అన్నాడు. మన్మథుడికి మరలా ప్రాణం 

వచ్చినట్టయింది. సిగ్గుతో తల వంతుకొని నారాయణ & 


యణ బుషితో ఇలా 


36 


ఏకాదశ స్కంధము(యొదటి భాగము 


“ఓ మహాబుషీ! మీరు ఎల్లప్పుడు మీ ఆత్మలో రమిస్తుంటారు. 
మీకు ఈ ప్రాపంచిక విషయముల పట్ల ఆసక్తి లేదు. ఈ విషయం 
తెలుసుకోలేక అజ్ఞానంతో మీ వద్దకు వచ్చాను. నన్ను క్షమించండి. దేవా! 
నీవు పరమాత్మ స్వరూపుడవు. నీలో కామము, కోధము మచ్చుకైనా 
లేవు. మునులందరూ నిన్ను పూజిస్తారు. నీ పాదములకు 
నమస్కరిస్తారు. నీవు మా మీద నీ ఆగ్రహం చూపించకపోవడంలో 
ఆశ్చర్యం లేదు. కొంతమంది మాన; ఏలు దేవతలను పూజించకుండా 
నిన్నే పూజించి ముక్తి పొందుదామని అనుకుంటారు. అటువంటి వారికి 
దేవతలు ఎన్నో విఘ్మాలు కల్సిస్తుంటారు. కానీ, ఆ దేవతలను ఉద్దేశించి 
యజ్ఞములు, యాగములు మొదలగు కర్మకాండలు చేస్తూ దేవతలకు 
ఆహుతులు అర్చించే వారికి ఏ విఘ్నములు కల్పించరు. అయినా నిన్ను 
భక్తితో సేవించే భక్తులను ఆ దేవతలు ఏమీచేయలేరు. నీ భక్తులు 
అయిన వారు, దేవతలు కల్చించే విఘ్నములను అధిగమించి, 
కార్యసిద్ధిని పొందుతుంటారు. 


ఓ దేవా! కొంత మంది మానవులు తమ ఇంద్రియములను, 
విషయ వాంఛలను, రాగద్వేషములను జయిస్తారు. కానీ కోపమును 
జయించలేరు. జితేంద్రియులైన గొప్ప గొప్ప బుషులు కూడా 
కోధావేశంతో శాపాలు ఇస్తుంటారు. సప్తసముద్రములను దాటిన 
వాడు, ఇంటి ముందు చిన్న గుంటలో జారిపడినట్టు, అన్నిటినీ 
జయించిన వారు కోపాన్ని ఆవేశాన్ని జయించలేకపోతున్నారు. వారు 


ఎంత గొప్ప తప స్వృచేసినా, కోపాని జయి 


అవుతుంది. వారి తపశ్శక్తి అంతా శాపాలు ఇవ్వడానికే సరిపోతుంది. 
తమరు మాతం మామీద ఏవిధమైన కోపం పదర్శించకుండా, 


37 


శ్రీమద్దాగవతము 


అని మన్మధుడు నారాయణ బుషిని స్తుతించాడు. 


తో దివ్యమైన 


మ రార్ముని మ అ జాల వెల 
పా నారాయణ బుషి మన్య ధుని చూచి “వీరిలో ఒక 


ఆమెను స్వర్ణానికే ఆభరణంగా చెయ్యండి.” అని అన్నాడు. 


తరువాత మన్మధుడు నారాయణ బుషిని సేవించు చున్న 
క్‌ i అనబడే దేవకాంతను ఎన్నుకొని ఆమెతో పాటు 
జెడ Sas ను న 


అను చింతించాడు. 


రు నిమి మహారాజా! శ్రీహరి విశ్వకల్యాణము కొరకు ౦ నో 


ను ధరించాడు. హంనగానూ, దత్తాత్రేయ డు గానూ, 

నూ, బుషభుడు గానూ, అవతరించి 
మానవులకు ఆత్మజ్ఞానాన్ని ప్రబోధించాడు. హయగీ 
we పునరుద్ధరించాడు. 


మధు అనే రాక్షసుని సంహరించాడు. వేదము 


38 


ఏకాదశ స్కంధము(యొదటి భాగము 


ప్రళయ కాలంలో మత్తావతారం ధరించి ఈ ప్రకృతిని, ధాన్యములను, 
బీజములను, సత్యవ్రతుడు అనే మనువును రక్షించాడు. 
వరహావతారంలో పాతాళంలో ఉన్న ప్యథివిని ఉద్దరించి, హిరణ్యాక్షుడు 
అనే రాక్షసుని సంహరించాడు. కూర్మావతారమును ధరించి మంధర 
పర్వతమును వీపున ధరించాడు. 


శ్రీహరి అవతారంలో మొసలిని సంహరించి గజేంద్రుని 
రక్షించాడు. వాలఖిల్యులు అనే బుషులు అంగుష్టమాత్రంగా 
ఉండేవారు. వారు ఒకపారి చిన్న పిల్లకాలువలో పడితే వారిని 
రక్షించాడు. వ్యత్రాసురుని చంపిన ఇంద్రుడికి బ్రహ్మ హత్యాపాతకము 
చుట్టుకుంటే, శ్రీహరి ఆయనను రక్షించాడు. శ్రీకృష్ణుడుగా అవతరించి 
నరకాసురుని చెరలో ఉన్న రాచకన్యలను విడిపించాడు. 
గ్యసింహావతారములో హిరణ్యకశిపుని సంహరించి తన భక్తుడు 
ప్రహ్లాదుని రక్షించాడు. దేవాసుర యుద్ధములో దైత్కులను సంహరించి, 
దేవతలకు స్వర్ణాధిపత్యము కలిగించాడు. 


వామన రూపంలో బలి చకవర్తి నుండి మూడు అడుగుల 
దానమును గ్రహించి, అదితి కుమారుడైన ఇంద్రుడికి ఇచ్చాడు. పరశు 
రామునిగా అంతరించి, 21 మార్లు క్షత్రియుల మీద దండెత్తి, 
అధర్మపరులైన క్షత్రియులను నాశనం చేసాడు. శ్రీరామునిగా 
అవతరించి సేతువును నిర్మించి, రావణుని సంహరించి, సీతను 
రక్షించాడు. భూభారమును తగ్గించడానికి శ్రీహరి శ్రీక్యృష్ణుడుగా 
అవతరించి అనేక లీలలను ప్రదర్శించాడు. కల్కిరూపంలో 
కలియుగంలో అవతరించి, దుష్టులను శిక్షిన్తాడు. 


39 


శ్రీమద్దాగవతము 


రల అవతార లీలలు 


ఓ నిమి చకవర్తీ! ఈ విధంగా శ్రీప 
ప్రకటితమయ్యాయి.” అని శ్రీదుమిళుడు అనే మహాముని నిమి 
చకవర్తికి శ్రీహరి అవతార విశేష ములను వివరించాడు అని శుక 
మహర్షి పరీక్షిత్‌ మహారాజుకు, బుషులకు, నిమికి జరిగిన 


సంవాదమును వివరించాడు. 


శ్రీమద్భాగవతము 
ఏకాదశ స్కంధము నాలుగవ అధ్యాయము 
రుం తత్సత్‌ ఓం తత్సత్‌ ఓం తత్సత్‌ 


సంపూర్ణం 


ఏకాదశ స్కంధము 


ఐదవ అధ్యాయము. 


“కు పరీక్షిత్‌ మహారాజా! ద్రుమిళుడు చెప్పిన విషయాలు విన్న 
తరువాత నిమి మహారాజు వ ంరొక ప్రశ్న అడిగాడు. “టి మునీందులారా! 
తమరు ఇంతవరకు మానవులలో భగవంతుని ఆరాధించ 
గురించి మాత్రమే చెప్పారు. కాని ఎందరో మానవులు అసలు 
భగవంతుని ఆరాధించడం లేదు. మరి కొందరు అనలు దేవుడే లేడు 


వారి 


అంటున్నారు. వారు ఎంత సేపటికీ ఇందియ సుఖములు, 
కామభోగములు తీర్చుకోవడంలోనే తమ జీవితమును వ్యధా 
చే సుకుంటున్నారు. అటువంటి వారికి ఎటువంటి గతులు 


కలుగుతాయి. వివరించండి.” అని అడిగాడు. దానికి చమనుడు 
మహర్షి ఈ విధంగా చెప్పాడు. 


40 


ఏకాదశ స్కంధము(యొదటి భాగము 


“మహారాజా! విరాట్‌ పురుషుడు అని చెప్పారు కదా! ఈ 
అనంత విశ్వమే విరాట్‌ పురుషుడుగా మనం కల్చించుకున్నాము. ఈ 
విరాట్‌ పురుషుని ముఖం నుండి సత్వగుణ ప్రధానులైన బ్రాహ్మణులు, 
భుజముల నుండి సత్వ, రజో గుణము కలిగిన క్షత్రియులు, తొడల 
నుండి రజస్సు తమస్సు ప్రధానంగా గల వైశ్యులు, పాదముల నుండి 
తమోగుణము ప్రధానంగా గల శూద్రులు జన్మించారు. వాటితో పాటు 
బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థము, సన్యాసము అనే 
నాలుగు ఆశ్రమములు కూడా ఏర్పడ్డాయి. ఆ ప్రకారంగా మానవ స్యష్టి 
జరిగింది. 


మానవులు పైన చెప్పబడిన నాలుగు వర్ణములుగా అంటే 
నాలుగు భాగములుగా వారు చేసే కర్మలను బట్టి గుణములను బట్టి 
విభజింపబడ్డారు. ఆ మానవులలో ఎవరైనా అజ్ఞానము వలన గానీ, 
అవివేకము వలన గానీ తాము ఎక్కడి నుండి వచ్చారో ఆ పరమాత్మను 
ఆరాధించకపోయినా, మరిచిపోయినా, ఆ పరమాత్మ గురించి తెలిసి 
కూడా ఆయనను అవమానించినా, వారు పతితులు అవుతారు. 


కాని శూద్రులు, స్త్రీలు హరికథలను వినడానికి గానీ, 
వేదములు, శాస్త్రముల గురించి తెలుసుకోడానికి ప్రయత్నించక 
దూరంగా ఉండిపోయారు. ఎందుకంటే వారికి వారి దైనందిన 
కృత్యములతోనే వారి కాలం గడిచిపోతూ ఉంది. అటువంటి వారు 
భగవంతుని భక్తులు అయిన మీవంటి వారు చెప్పే మంచి మాటల 
కొరకు ఎదురుచూస్తుంటారు. 


41 


శ్రీమద్దాగవతము 


బాహ్హణులకు 


sags వైశ్యులకు ఉపనయనము 


79 


ఏదముల గురించి, శాస్త్రముల గురించి తర్ని 
అనవసరమైన వాదోపవాదములతో కాలం గడుపుతున్నారు. 
భగవంతుని పు మానివేసారు. ఏ వె యజ్ఞంచేస్తే 
లాభం కలుగుతుంది. ఏ యాగం చేస్తే మనకు స్వర్ష్దసుఖాలు 


లభిస్తాయి అని లెక్కలు కనుక ంటూ తమకు సుఖభోగములను 
శక్తులను, స్వర్ణసుఖములను ఇచ్చే కర్మలను మాత్రమే చేస్తున్నారు. 
తత్వమును తెలుసుకోడానికి ప్రయత్నించంచడం లేదు. 


వేదంలో ఏం చెప్పారో తెలియదు. వితండ వాదం అతనా. 
లము అనుకుంటారు కానీ, వీరికి ఏమీ 


మూర్ధంగా ప్రవర్తిస్తుంటారు. వరు అంతా 


తమ ఇష్టదేవతలను పొగుడుతూ ప 


ఇటువంటి వారు బ్రాహ్మణ,క్షత్రియ,వైశ్యులలో పుట్టినా వారికి 


ంగు ముదా, 


42 


ఏకాదశ స్కంధము(యొదటి భాగము 


ఇతరులను శారీరకంగా, మానసికంగా హింసించి ఆనందించే ప్రవృత్తి 
కలిగి ఉంటారు. అటువంటి వారు తమకు వ్యతిరేకంగా ఒక చిన్న 
మాటను కూడా సహించలేరు. మహా కోపంగా ఉంటారు. వారిలో 
పాముకన్నా కోపం ఎక్కువగా ఉంటుంది. వారు ఎల్లప్పుడూ డాంబికాల 
కోసం, ప్రచారం కోసరం వెంపర్గాడుతుంటారు. తమను గురించి 
అందరూ పొగడాలని ఆతురత పడుతుంటారు. తమను ఎవరన్నా 
పాదిడితే ఆనందిస్తారు. లేకపోతే తిడతారు. 


వారికి దురభిమానము ఎక్కువ. తమను గురించి తాము 
ఎక్కువగా ఊహించుకుంటూ ఉంటారు. తమ కంటే గొప్పవారు, 
తెలిసినవారు, ధనవంతులు, భాగ్యవంతులు లేరని ఊహించుకుంటూ 
ఉంటారు. ధనమదంతో, ఐశ్యర్యగర్వంతో, తమకు అన్నీ తెలుసనే 
అహంభావంతో వారు ఎన్నో పాపాలు చేస్తుంటారు. ప్రశాంతంగా 
భగవంతుని ధ్యానించే భగవధ్ధక్తులను చేతకాని వారని అపహాస్యం 
చేస్తుంటారు. అటువంటి వారికి స్తీ సాంగత్యము మీద మక్కువ 
ఎక్కువ. వివాహానికి ప్రాధాన్యత ఇస్తారు. ఎల్లప్పుడూ స్త్రీలకు 
సంబంధించిన, కామకోరికలకు సంబంధించిన విషయములను 


తమకు ఎంత ఉన్నా ఇతరులకు ఏమీ దానం చెయ్యరు. అన్నీ 
తమకే కావాలని అనుకుంటూ ఉంటారు. వారు తమ గొప్ప కోసం 
యజ్ఞములు యాగములు చేస్తారు. కాని యజ్ఞయాగములు చేసిన 
వారికి దక్షిణలు ఇవ్వరు. అన్నదానం చెయ్యరు. వారికి హింస యందు 
మక్కువ ఎక్కువ. తమ స్వలాభం కోసం, తమకు ఆహారం కోసం పశు 


43 


శ్రీమద్భాగవతము 


వులను, జంతువులగ 


ు, పక్షులను చంపుతారు. జీవహింస చేయడంలో 
వెం రు. 


ఆసక్తి కలిగి ఉంట& 


ధనమువలన, ఐశ్వర్యము వలన, విద్యవలన, అగ్రకులములో 
పుట్టినందువలన, మంచి రూపము, అందకు కలిగి ఉన్నందు వలన, 
మంచి దేహధారుత్యము కలిగి ఉన్నందువలన, యజ్ఞయాగములు 
చేసినందువలన, దానధర్మములు చేసినందువలన, కలిగిన 

స్స భక్తులను, సాధువులను అవమానిస్తూ ఉంటారు. 
అటువంటి వారు పరమాత్మను గురించి తెలుసుకోవడానికి ఇష్టపడరు. 
ఆయన కథలు, ఆయన గుణగణములను కీర్తించరు. తమ మనసుకు 
తోచిన విషయములనే మాట్లాడుతారు. కేవలం ప్రాపంచిక 
విషయములు, సాంసారిక విషయముల గురించి, కామ 
సంబంధమైన విషయమ 


మహారాజా! ఈ లోకంలో ఉన్న మానవులకు 
సంగమించి కామకోరికలు తీర్చుకోవడం, మాంసమ 
మద్యమ 
చెయ్యాలి అనే విషయం గురించి ఏ శాస్త్రము చెప్పలేదు. ఈ 
అలవాట్లను మానుకుంటే మంచిదే. కాని ఇవి మానవ సహజం 
పూర్తిగా మానలేరు. కాబట్టి ఏటికి కొన్ని 


నియమములు విధించింది. వివాహం చేసుకోవడం ద్వారా ఒకే స్త్రీతో 


స్తెలతో 


) సేవించడం అత్యంత సహజమైన అలవాట్లు. ఇవి ఎలా 


కాబట్టి వీనిని ఎవరూ 


సుఖం అనుభవించడానికి వీలు కల్పించింది. యజ్ఞములు 


44 


ఏకాదశ స్కంధము(యొదటి భాగము 


యాగములలో పశువులను చంపడం ద్వారా, మాంసభక్షణకు వలు 
కల్పించింది. సౌతామణి అనే యజ్ఞము మొదలగు యజ్ఞములలో 


సురాపానము చేయడానికి వలు కల్సించింది. ఈ విధంగా ఎవరికి 
వారు నియమములను విధించుకొని, కమకమంగా ఈ అలవాట్లను 
మానివేయడమే వేదముల ఉద్దేశ్యము అంతేకానీ, ఎక్కువ మందిని 
పెళ్లిచేసుకొని విచ్చలవిడిగా స్తీసుఖములను అనుభవించడం, 
యజ్ఞయాగముల పేరుతో అడ్డు ఆపు లేకుండా జీవహింసచేయడం, 
మడ్యమును సేవించడం చెయ్యమని వేదములు చెప్పలేదు. 
వేదములకు మనకు అనుకూలంగా భాష్మం చెప్పుకోవడం మానవుల 
స్వార్థబుద్దికి, అవివేకమునకు నిదర్శనము. 


ఓ మహారాజా! ఏ ధర్మమును అనుసరిస్తే విజ్ఞానము, 
మోక్షము కలుగుతుందో అట్టి ధర్మము ఆచరించడానికి అనువుగా ఉన్న 
పనులకు ఉపయోగపడే ధనమును మాత్రమే సంపాదించాలి. 
సంపాదించిన ధనముతో తృప్తి పడాలి. తన ఆత్మ తృప్తికొరకే ఆ 
ధనమును ఖర్జుపెట్టాలి. ఇలా చేసేవాడు మృత్యువుకు కూడా 
భయపడడు. నిరంతరము సుఖంగా, ఆనందంగా ఉంటాడు. 


ఓ నిమి మహారాజా! నీకు ఇంకా కొన్ని ధర్మ సూక్ష్మాలు 
చెబుతాను ఏను. నీకు సౌత్రామణి యాగం గురించి చెప్పాను కదా! ఆ 
యజ్ఞంలో సురను అంటే మద్యమును కేవలం వాసన చూడమని 
చెప్పారు కానీ తాగమని చెప్పలేదు. అలాగే యజ్ఞయాగములలో పశు 
వులను ఊపస్టంబమునకు కట్టి వాటిని తాకమని చెప్పారు కానీ కత్తితో 
నరకమని చెప్పలేదు. తాను వివాహం చేసుకున్న భార్యతో కేవలం 


45 


శ్రీమద్భాగవతము 


సంతానమును కనడం కోసమే సంభోగించాలి కానీ, విషయవాంఛలు 
తీర్చుకోడానికి కాదు. కాని, మాంసము, మద్యము, స్త్రీల మీద కోరికలు 
కలవారు వేదమునకు విపరీతమైన అర్ధములు చెప్పి, వేదములలో 


లో చెప్పబడిన ధర్మముల గు! 
తెలియని వారు, అవినీతి పరులు, తాము సాధువులము అని 
చెప్పుకొనేవారు, తమ ఆహారం కోసరం విచ్చలవిడిగా పశువులను, 
పక్షులను చంపి తింటున్నారు. ఏ పశువులను 
యజ్ఞయాగాదులలో చంపుతున్నారో, ఆ పశువులు నరకంలో వీరి 
కోసం కాచుకొని ఉంటాయి. వీరు నరకానికి రాగానే వీరిని పొడిచి 


పొడిచి హింసిన్తాయి. ముక్కము 


క్కలుగా చేసి తింటాయి. 


ఓ నిమి మహారాజా! ఈ దేహము శవం లాంటిది. ప్రాణం 
ఉన్నంతవరకే దీనికి విలువ. ఆ గాలి పోగానే కుళ్లిపోతుంది. క్షణం 
కూడా ఉంచరు. ఇటువంటి దేహం మీద ఆసక్తితో మానవులు తమ 
సుఖం కోసరం ఇతర జీవాలను హింసిస్తుంటారు. ఆ జీవాలలో ఉన్న 
పరమాత్మను ద్వేషిస్తుంటారు. జీవహింస చేయడం వలన వారు 


ఇటువంటి వారికి ఆత్మతత్వజ్ఞానము ఏమాత్రమ ) ఉండదు. 
కేవలం దేహమే ప్రధానము అనుకుంటూ ఉంటారు. వారిలో జడత్వము 
ఎక్కువగా ఉంటుంది. మత్తుగా ఉంటారు. ఎల్లప్పుడూ ధనం 
సంపాదించడం, వాటితో కోరికలు తీర్చుకోవడం వీటితో క్షణ 


46 


ఏకాదశ స్కంధము(యొదటి భాగము 
తీరికలేకుండా కాలం గడుపుతుంటారు. 


ఇటువంటి వారు తమను తాము నాశనం చేసుకుంటూ 
ఉంటారు. తుదకు నరకానికి చేరుకుంటారు. ఇటువంటి వారంతా 
కర్మలు చేయడం వలన జ్ఞానం వస్తుందని వితండ వాదం 
చేస్తుంటారు. అలా అని మంచి కర్మలు చేయరు. చేయకూడని 
పనులు చేస్తుంటారు. పోనీ వాటితో వారి కోరికలు తీరతాయా అంటే 
అటి లేదు. ఒక కోరిక పోతే మరొకటి. అది తీరితే మరొకటి. నిరంతరం 
కోరికల వలయంలో పడి సతమతమౌతుంటారు. వారికి ఎన్నటికీ తృప్తి 
అనేది కలగదు. జీవితమంతా కోరికలు తీర్షుకోవడంలోనే గడిపి తుదకు 
నరకానికి చేరుకుంటారు. 


అటువంటి వారు మృత్యువు అంటే భయపడతారు. తాము 
చావడానికి ఒప్పుకోరు. చావంటే భయపడతారు. కాని మృత్యువు 
ఊరుకోదు కదా! మృత్యువు అంటే వారికి ఇష్టం లేకపోయినా, కాలం 
తీరగానే మృత్యువు వారిని కబళిస్తుంది. అప్పటి దాకా తాము 
అత్యధికంగా ప్రేమించిన, కామించిన భార్యను, బిడ్డలను, ధనమును 
ఐశ్వర్యమును ఆస్తులను విడిచి పెట్టి నరకానికి ప్రయాణం కడతారు. 


నిమి మహారాజా! భగవంతుని పూజించకుండా కేవలం 
ప్రాపంచిక విషయములలో, విషయవాంఛలలో పడి 
సతమతమయ్మేవారు నరక గతినిపొందుతారు.” అని చమన 
మహాముని వివరించాడు. 


47 


శ్రీమద్భాగవతము 


న రము లను ధరించాడు అని అంటారు 
వె సవ సం ఏ వ్‌ వర్ణ ములో, ఎటువంటి ఆకారంతో 


అని అడిగాడు. అప్పుడు కరభాజనుడు అనే మహాముని నిమి 


చకవర్తితో ఇలా అన్నాడు. 


“ము, ద్వాపర యుగము, కలియుగము. ఈ 


ముతో సంచరించాడు. కృతయుగంలో మానవులు 
. ఎల్ల య శ్‌ శాంతంగా ఉండేవారు. ఒకరితో ఒకరికి 


మోగీశ్వరుడు, అమలుడు, ఈశ్వరుడు, woop 
పరమాత్మ అనే పేర్లతో పిలువబడేవాడు. 


48 


ఏకాదశ స్కంధము(యొదటి భాగము 


కృతయుగము తరువాత త్రేతాయుగము వచ్చింది. 
త్రేతాయుగంలో పరమాత్మ ఎరుపు రంగును ధరించాడు. అప్పుడు 
కూడా భగవంతుడు నాలుగు భుజములు, మొలతాడు, బంగారు 
రంగు జుట్టు, వేదములతో చెప్పబడిన లక్షణములతో విగహముల 
రూపము, యజ్ఞములు యాగములు చేయడానికి ఉపయోగించే 
స్రుక్కు మొదలగునవి ధరించేవాడు. అప్పుడే వేదములు 
ఆవిర్భవించాయి. వేదములను అధ్యయనము చేసిన వారు, ధార్మికులు 
అయిన మానవులు మూడు వేదములలో చెప్పబడిన కర్మలను 
చేయడం ద్వారా శ్రీహరిని ఆరాధించేవారు. 
(విగహారాధన, యజ్ఞయాగములు తేతాయుగములో ఆరంభం 
అయ్యాయి అని తెలుస్తూ ఉంది) ఈ త్రేతాయుగంలో భగవానుడు 
విష్ణువు, యజ్టేశ్వరుడు, ప్యశ్చిగర్భుడు, సర్వదేవుడు, ఉరుక్రముడు, 
వ్యషాకపి, జయంతుడు, ఉరుగాయుడు అనే పేర్లతో పిలువబడ్డాడు. 


త్రేతాయుగము అయిన తరువాత ద్వాపర యుగము వచ్చింది. 
ఈ ద్వాపరయుగంలో పరమాత్మ శ్యామల వర్ణము, పీతాంబరము, శంఖు, 
చక్రము, గద మొదలగు ఆయుధములను ధరించాడు. శ్రీవత్స్లము, 
కౌస్తుభము, మొదలగు లక్షణములతో విరాజిల్లాడు. ద్వాపర యుగములో 
భగవానుడు శ్రీక్యష్ణుడు అనే పేరుతో పిలువబడ్డాడు. ద్వాపర యుగంలోని 
మానవులు పరమాత్మను మహారాజ లక్షణములతో, అనేక ఆభరణములతో, 
అలంకారములతో పూజించారు. వేదములలో చెప్పబడిన వైదిక విధులు, 


ఇతర శాస్త్రములలో చెప్పబడిన తంతశాస్ర విధులతో పూజించారు. ద్వాపర 
యుగంలో పరమాత్మను వాసుదేవుడు, సంకర్షణుడు, పద్యుమ్ముడు, 
అనిరుద్ధుడు, అనే నాలుగు అంశలతో పూజించారు. ద్వాపర యుగంలో 


49 


శ్రీమద్దాగవతము 


గము తరువాత కలియుగము వస్తుంది. ఈ 
యులు, వేదవిధులు తగ్గిపోయి, తాంత్రిక 


ఆయాయుగములకు అనువైన పేర్లతో, మూర్తులతో పూజింపబడ్డా 
యుగములో ఏ విధంగా పరమ త్మను ఆరాధించినా, 
శ్రీహ ఓ వాకా రంల కుల ముఖ్యంగా మానవులు 


ము పా | స 5 అత్‌ 
౧సారిక పతాక మునిగితేలుత _—_ మానవులకు శ్రీహ౭ 
నామ ఏ నంకీరనమే క 


సిద్ధిస్తాయని భావించూ 


ఏకాదశ స్కంధము(యొదటి భాగము 


శ్రీహరి నామ సంకీర్తనము వలన మానవులకు పరమ శాంతి 
కలుగుతుంది. ప్రాపంచిక విషయముల వలన కలిగే దుఃఖములు 


ఈ కలియుగంలో మానవులకు భగవంతుని మీద భక్తి 
ఎక్కువగా ఉంటుంది. మానవులలో ఎక్కువ మంది భక్తులుగా 
జన్మిస్తారు. కలియుగంలో పుణ్యనదులలో స్నానం ముక్తిదాయకము అని 
చెప్పబడింది. పుణ్యనదులలో గంగాయమునల తోపాటు, దక్షిణ 
దేశంలో కృష్ణ,గోదావరి,కావేరి,.తామపర్ణిమహానది పవిత్రమైనవి. ఈ 
పెంపొందుతుంది అని మానవుల విశ్వాసము. 


భూతబుణము, బంధు బుణము ఈ బుణముల నుండి విముక్తి 
కావాలంటే ముందు నేను, నాది, ఈ దేహము నాది అనే 
అహంకారమును వదిలిపెట్టాలి. తరువాత పరమాత్మ ఎడల 
అచంచలమైన భక్తి, విశ్వాసములు కలిగి ఉండాలి. ఆ పరమాత్మనే 
శరణు వేడాలి. అప్పుడు అతడు స్వతంత్రుడు. ఎవరికీ భయపడడు. 
ఎవరికీ సేవచెయ్యడు. పరమాత్మను తప్ప వేరే ఎవరినీ శరణు వేడని 
భక్తుని హృదయంలో భగవంతుడు తిష్టవేసుకొని కూర్చుని ఉంటాడు. ఆ 
భక్తుని హృదయంలోకి పొరపాటున ఏ దుష్టభావము ప్రవేశించినా 
దానిని సమూలంగా నాశనం చేస్తాడు పరమాత్మ. ఆ భక్తుని 
యోగక్షేమములు తానే వహిస్తాడు పరమాత్మ” అని కరభాజనుడు 


మాత్మయొక్క రూపములను వివరించాడు.” అని నారదుడు 
51 


శ్రీమద్భాగవతము 


వసుదేవునికి వివరించాడు. 


ఓ వసుదేవా! ఈ విధంగా నిమిచకవర్తికి ఆ మహాబుషులు 
ఎషులనుండి భాగవత ధర్మములను విని 


. తరువాత ఆ, 


త్యప్పి చెందాడు షులను యథావిధిగా 


ఆ 


పూజించి అర్హించాడు. తరువాత ఆ మహాబుషులు అక్కడి నుండి 
వెళ్లిపోయారు. నిమి చకవర్తి ఆ మహాబుషులు చెప్పిన భాగవత 


ఓ వసుదేవా! సాక్షాత్తు భగవంతుడు తన అంశతో మీ 
దంపతులకు కుమారుడుగా జన్మించాడు. ఆ కారణంగా మీ పేరుతో 
వాసుదేవుడు, దేవకీ నందనుడు అని పిలువబడ్డాడు. ఈ విధంగా మీ 
ఇరువురి కీర్తి మూడులోకములలో వ్యాపించింది. మీ దంపతులు 
ఇద్దరూ కృష్ణుని మీ కుమారునిగా ఆయన మీద పుత్రప్రేమను 
వర్షిస్తున్నారు. శ్రీకృష్ణుని చూడటం, ఆలింగనం చేసుకోవడం, 
ఆయనతో మాట్లాడటం, ఆయనతో పాటు ఒకే ఆసనం మీద 
కూర్చోవడం,ఆయనతోపాటు భోజనం చేయడం, ఆయనతో పాటు 
నిద్రించడం, ఈ విధంగా చేయడం వలన మీ 


జన్మలు పవితం 


రుదలగు రాజులు 


శిశుపాలుడు, పౌండకుడు, సాల్వుడు, వె 
పరమాత్మమీద ద్వేషభావంతో సర్వకాల సర్వావస్థల యందు, నిలబడ్డా, 
కూర్చున్నా భగవంతుని మీద వైరభావంతో ఆయన గురించి 
ఆలోచించి, ఆయన నామమునే స్మరించి, తుదకు ఆయనలో ఐక్యం 
అయ్యారు. కృష్ణుని మీద ద్వేషభావం ఉన్నవారే అటువంటి ఉత్తమ 


52 


ఏకాదశ స్కంధము(యొదటి భాగము 


గతులు పొందితే, ఇంక నిరంతరము కృష్ణభక్తిలో మునిగితేలేవారి 
సంగతి చెప్పేదేముంది? 


వసుదేవా! శ్రీకృష్ణుడు పరమాత్మ స్వరూపుడు. సర్వాంతర్యామి. 
నాశనము లేని వాడు. పురుషులలో ఉత్తముడు. తన మాయను ఈ 
తం ప్రయోగించాడు కాని తాను ఆ మాయకు అతితంగా 
Mies కాను మనుష్కుడిగా పుట్టి, మనుమ్మడుగా ప్రవర్తించి, 
భగవత్తత్వమును లోకానికి ప్రబోధించాడు. కాబట్టి ఓ వసుదేవా! మీరు 
శ్రీకృష్ణుని సాధారణ మానవునిగా భావించవద్దు. శ్రీకృష్ణుని అవతార 
ఉద్దేశ్యమే దుష్ట శిక్షణ, శిక్ష రక్షణ. జీవులకు ముక్తి మార్గము 
వ్యాపించింది.” అని నారదుడు వసుదేవునితో శ్రీకృష్ణుని 
ప్రశంసించాడు. ఓ పరీక్షిత్‌ మహారాజా! ఈ విధంగా నారదుని వలన 
శ్రీకృష్ణ తత్వము విన్న దేవకీ వసుదేవులు ఆశ్చర్యపోయారు. అప్పటి 
వరకూ తమలో ఉన్న అజ్ఞానమును విడిచిపెట్టి శ్రీకృష్ణుని 
భగవదవతారంగా భావించారు. 


ఉపదేశించడం. ఈ కారణంగా శ్రీకృష్ణుని కీర్తి ౩ 


ఓ పరీక్షితమహారాజా! నారదునికి వసుదేవునికి జరిగిన 
సంవాదమును ఎవరు విన్నా చదివినా, వారు ఇహలోక మోహములు 
వదిలి ఆత్మతత్వము తెలుసుకుంటారు.” అని శుక మహర్షి పరీక్షిత్‌ 
మహారాజుకు నారద,వసుదేవుల సంవాదమును వినిపించాడు. 

శ్రీమద్దాగవతము 

ఏకాదశ స్కంధము ఐదవ అధ్యాయము సంపూ 

రుం తత్సత్‌ ఓం తత్షత్‌ ఓం తత్షత్‌. 


అ] 


53 


శ్రీమద్దాగవతము 


ఏకాదశ స్కంధము 


“కు పరీక్షిత్‌ మహారాజా! దేవర్షి నారదుడు వసుదేవునికి, 
దేవకీదేవికి భగవద్దక్తి గురించి, భగవంతుని ఎలా పూజించాలి, 
అర్చించాలి అనే విషయములను చెప్పి వెళ్లిపోయిన తరువాత, 
బ్రహ్మదేవుడు, తన మానస పుత్రులు అయిన సనక, సనంద, మొదలగు 
మహామునులతోనూ, ఇంద్రుడు మొదలగు దేవతాగణములతోనూ, 
మరిచి మొదలగు ప్రజాపతులతోనూ, శంకరుడు మొదలగు 
భూతగణములతోనూ, కలిసి ద్వారకానగరమునకు వచ్చాడు. ఇంద్రుడు, 
యులు, ద్వాదశ ఆదిత్యులు(అదితి కుమారులను ఆదిత్యులు, 


దితి కుమా రు. అదితి, దితి కశ్యప ప్రజాపతి 
భార్యలు, అష్టవసువులు, (ఈ అష్టవనువులలో ఎనిమిదవ వసువు 
భీష్ముడు, అశ్వినీ కుమారులు (దేవతలకు వైద్యులు, బుభువులు, 
అంగిరసులు, ఏకాదశ రుద్రులు, విశ్వేదేవులు, సాధ్యులు, దేవతలు, 


గంధర్వులు, న నాగులు, సిద్దులు, చారణులు, గుహ్మకులు, 


కనులారా ద దర్శి చారు. ఆయనను దేవతలు ఈ విధంగా స్తుతించారు. 
“ఓ దేవా! తమ కర్మబంధనములనుండి విముక్తి పొందడానికి, 

వాగులు నీ పాదములను ఆశ్రయించుచున్నారు. అటువంటి నీ 
పాదములకు మేము మా 


ఏకాదశ స్కంధము(యొదటి భాగము 


పాణములతోనూ, మనస్వతోనూ, వాక్కుతోనూ నమస్కరిస్తున్నాము. 


ఓ దేవా! త్రిగుణములతోనూ, మాయతోనూ కూడిన ఈ 
అనంత విశ్వమును నీలో నీవే స్యష్టించుకొని, పాలించి, నీలోనే లయం 
చేసుకుంటున్నావు. ఈ అనంత విశ్వం అంతా నీలోనే ఇమిడి ఉంది. 
కాని నీవు త్రిగుణముల లక్షణములైన రాగ ద్వేషములకు అతీతంగా 
ఉన్నావు. నీవు నిరుణుడవు, నిరాకారుడవు, ఆనందస్వరూపుడవు. ఈ 
జీవులు చేసే ఏ కర్మలు, వాటి ఫలములు నీకు ఏ మాత్రం అంటవు. 
అట్టి నీకు నమస్కారము. 


ఓ పురుషోత్తమా! నీ కీర్తి గురించి నీ లీలల గురించి విన్న 
సత్తురుషుల మనస్సులు పరిశుద్ధమవుతున్నాయి. ది కీర్తిని, నీ లీలలను 
వినడం వలనా, గానం చేయడం వలనా కలిగే పరిశుద్ధత్వము, 
సామాన్య మానవులు తాము చేసే పూజల వలనా, వ్రతాల వలనా, 
ఉపాసనల వలనా, వేదాధ్యయనముల వలనా, వేదములను వినడం 
వలనా, దాన ధర్మములు చేయడం వలనా, తపస్గుచేయడం వలనా 
పొందలేరు. (అంటే ఫైవన్ని చేస్తున్నా భగవంతుని ఎడల భక్తి శద్ధ లేక 
పోతే, ఇవి ఎందుకూ పనికిరావు. ఆ భక్తి శద్ధ నిరంతరము భగవంతుని 
గురించి స్మరించడం, వినడం వలననే కలుగుతాయి నిరంతరము 
నిన్ను పూజిస్తూ నిన్ను స్మరించే ముముక్షువులకు, నిన్ను 
ఆశ్రయించుకున్న భక్తులకు, నీ చతుర్‌ వ్యూహములు అనగా వాసుదేవ, 
సంకర్షణ,ప్రద్యుమ్మ, అనిరుద్దులు....వీరిని ఆరాధించేవారికి, 
ఇంద్రియములను జయించిన వారికి, స్వర్దసుఖములు కూడా 
లెక్కచేయకుండా, వైకుంఠములో నీ నామ్‌ష్యములో ఉండటానికి 


55 


శ్రీమద్దాగవతము 


ఇష్టపడేవారికి, నీ పాదపద్మమ 
యందు నీ పాదపద్మములను 


విషయ వాసనలు దగ్ధం అయిపోతాయి. 


లే శరణ్యములు. మూడుకాలముల 
అర్జించేవారి సంసార బంధనములు, 


ఓ దేవా! వేటి గురించి, యాజ్ఞికులు, మూడు వేదములలో 
చెప్పబడిన విధంగా యజ్ఞములు, యాగములు చేస్తూ తమ తమ 
చేతులలో హవిర్ణాగములను ధరించి, వాటిని దేవతలకు 
అర్జించడానికి హోమకుండములో ఆహుతి ఇస్తున్నారో, 
అణిమ,గరిమ,మొదలగు అష్టసిద్దులను పొందడానికి నిన్ను 
ము ధ్యానిస్తున్నారో, భాగవత ధర్మములను పాటించేవారు 

వేటిని అర్జిస్తున్నారో, అట్టి నీ పాదములను మేము శరణుజొచ్చాము. శ 
పాదసేవతో మా విషయవాసనలు నశించిపోతాయి. 


ఓ అనంతా! బలి చక్రవర్తి వలన దానంగా పొందిన భూమిని 
కొలవడానికి నీవు పైకెత్తిన పాదము మూడులోకములలో వ్యాపించి, 
విజయధ్వజము మాదిరి ప్రకాశిస్తూ ఉంది. నీ పాదముల నుండి 
పుట్టిన గంగ, మూడు లోకములలో ప్రవహించి ఆయాలోకములను 
పునీతం చేస్తూ ఉంది. నీ పాదములు దేవతలకు అభయమును, 


అసురులకు భయమును కలుగజేస్తాయి. నీ పాదములు సాధువులకు 


ఏకుంఠప్రాప్తి, దుష్టులకు అధోగతి కలుగచేస్తాయి. అట్టి నీ 

పద్మములు మా తాపములను నశింపజేయుగాక! ఓ దేవా! 
మూడులోకములలో ఉండే జీవులు అందరూ కాలపురుషుడవైన నీ 
అథినంలో ఉన్నారు. అట్టి నీ చరణకమలములు మాకు శుభాలను 
ప్రసాదించు గాక! 


56 


ఏకాదశ స్కంధము(యొదటి భాగము 


ఓ దేవా! నీ నుండి ఈ పక్యతి, మహతత్వము, విరాట్‌ 
స్వరూపము వచ్చాయని వేదములు కీర్తిస్తున్నాయి. నీవే ఈ జగత్తులో 
జరిగే సృష్టి, స్థితి, లయములకు కారణము. మూడుకాలములతో 
(వేసవి, వర్ష శీతాకాలములు నిండిన ఈ జగత్తును లయంచేసే 
కాలపురుముడివి నీవే! శ్రీమహావిష్ణువు కూడా నీ వలన శక్తిని పొంది 
మహత్తత్వమును సృష్టించాడు. . దానిని నుండి మూడు గుణములతో 
కూడిన ప్రక్యతి ఆవిర్భవించింది. 


ఓ దేవా! నీవు నీ ఇంద్రియములతో ఏ కర్మలు చేసినా, ఎన్ని 
సుఖములు అనుభవించినా, నీవు వాటి యందు ఆసక్తుడవు కావు. ఈ 
చరాచర జగత్తుకు నీవు అధిపతివి. ఈ విషయ వాంఛలు, ప్రాపంచిక 
విషయములు తమను ప్రలోభపెడతాయేమో అని మునులు, బుషులు 
భయపడుతుంటారు. వాటిని జయించడానికి నీ పాదములను 


ఆశయిస్తుంటారు. 


ఓ దేవా! నీకు పదహారువేల ఎనిమిది మంది భార్యలు. 
అందులో రుక్మిణీ దేవి నీ పట్టమహిషి. నీ భార్యలు నీతో కామ 
భోగములు అనుభవిస్తున్నారు. కాని నీ మనసు మాత్రము ఎటువంటి 
కామవికారములు లేకుండా నిర్మలంగా ఉంటుంది. ఓ దేవా! ఈ 

యూడులోకములలో ఉన్న జీవుల పాపములను ప్రక్షాళన చెయ్యడానికి 
రెండు పవిత్రనదులు ప్రవహిస్తున్నాయి. అందులో ఒకటి నీ 
లీలామ్యతము ప్రవహించే నది. మరొకటి నీ పాదముల నుండి పుట్టి 
మూడులోకములను పావనం చేసే గంగ. బుద్ధిమంతులు, 
సత్తురుషులు అయిన వాళ్లు నీ లీలలను వింటూ, గానం చేస్తూ, నీ 


యి 


57 


శ్రీమద్దాగవతము 


నుండి పుట్టిన గంగానదిలో శారీరకంగా స్తానం i 


ఆ 


. సత్తురుషులను రక్షించడానికి 


లోకములలో వ్యాపించింది. 


ల చుకుంటే, a నీ లోకమునకు రావలసిందిగా 
ు. మా అందరినీ కాపాడటానికి నీ లోకమునకు తిరిగి 


ee నేను వచ్చిన పని పూర్తి అయింది. క కోరినట్టు 


58 


ఏకాదశ స్కంధము(యొదటి భాగము 


దుర్మార్గులైన క్షత్రియులను వారిలో వారు కొట్టుకునేటట్టు చేసి, వారి 
నందరినీ సంహరించాను. లోకములో ధర్మస్థాపన చేసాను. నా 
అవతారమును చాలించవలసిన సమయం వచ్చింది. కాని 
యదువంశము మాత్రము మిగిలి ఉంది. యదువంశీయులు తాము 
అత్యంత బలవంతులమనీ గర్వంతో విర్రవ్‌గుతున్నారు. వారు తమ బల 
పరాకమములతో, క్షత్రియులు లేని ఈ భూమి నంతటినీ ఆకమించ 
వలెనని ఉరూతలూగుతున్నారు. నేను ఉన్నాను కాబట్టి వారు ఆ 
సాహసం చేయడం లేదు. కాబట్టి ఈ యదువంశము కూడా 
సర్వనాశనం కావాలి. వీరిని సంహరించకుండా, నేను నా 
వైకుంఠమునకు వెళితే, యాదవులు చెలరేగి, భూమికి భారంగా 
పరిణమిస్తారు. వీరి కోసరం మరలా నేను మరొక అవతారము 
ఎత్తవలసిన అవసరం వస్తుంది. యాదవ వంశ నాశనానికి బ్రాహ్మణ 
శాపం అనే బీజం పడింది. ఈ యాదవకుల నాశనము చూచి నేను 
వైకుంఠమునకు తిరిగివస్తాను.” అని అన్నాడు. కృష్ణుని మాటలను 
శిరసావహించిన బ్రహ్మ మొదలగు దేవతాగణములు ఆయనకు 
నమస్కరించి తమ తమ లోకములకు వెళ్లిపోయారు. 


తరువాత ద్వారకా నగరములో ప్రతిదినము ఎన్నో 
అపశకునుములు కనపడసాగాయి. ఈ అపశకునకులను చూచిన 
యాదవ ప్రముఖులు కృష్ణుని వద్దకు వచ్చి ఈ అపశకునములు 
కనపడటానికి కారణం అడిగారు. వారికి కృష్ణుడు ఇలా సమాధానం 
చెప్పాడు. “యాదవులారా! ప్రస్తుతము ద్వారకలో ఎటు చూచినా 
ఉత్చాతములు కనపడుతున్నాయి. ఈ సందర్భంలో బ్రాహ్మణులు 


యాదవులకు ఇచ్చిన శాపం మనం గుర్తుకు తెచ్చుకోవాలి. ఆ శాపము 


59 


శ్రీమద్భాగవతము 


దాటడం మనకు శక్కంకాదు. ఈ సమయంలో మనం ద్వారకలో 

ఉండటం క్షేమం కాదు. కాబట్టి మనం అందరం ద్వారకను వదిలిపెట్టి 

ప్రభాస క్షేత్రమునకు వెళ్లుదాము. పూర్వ కాలంలో ద a తన అల్లుడు 

చంద్రుని క్షయరోగపీడితుడు కమ్మని శపిస్తే, చంద్రుడు ఈ 

క్షేత్రం క స్నానం చేసి క్షయరోగం గ 

పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి మనం అందరం ప్రభాస క్షేత్ర మునకు 
దాము. దేవతలకు, పితరులకు 


ంండి విమ క్తి సరన అని 


దాము. తరువాత బ్రాహ్మ ాణులకు తృప్తిగా 


వు జలే పుణ్యాత్ముడు 
FEE Ws క పటన. నిరంతరం ఈ అ కృష్ణ ప్రేమలో 
మునిగితెలుతుంటాడు. ఆయన కూడా ద్వారకలో కనపడుతున్న 
ునములను చూచి 6 ప ఏదో ఆపద రాబోతూ ఉందని 
, కుగ్నూ ; కృష్ణుని వద్దకు వెళ్లాడు. ఆయన 
వనముల మీద తన తల పెట్టి నమస్కరించాడు. శ్రీక్ళ మని ఉద్ధవుడు 


జీ శ్వరేశ్వరా! నీవు దేవ,॥ 


నీ లీలలను విన్నా కీర్తించినా, పవిత్రులవు 


నీవే 


60 


ఏకాదశ స్కంధము(యొదటి భాగము 


మళ్లించడానికి నీవు సర్వసమర్జ్థుడవు. కాని నీవు బ్రాహ్మణ శాపమును 
అమలు చేయడానికే నిశ్చయించుకున్నావు. నీవు యదువంశ 
నాశనమును చూచి తిరిగి నీ ధామమునకు వెళ్లదలచుకున్నావు అని 
అర్థం అయింది. ఓ కేశవా! నేను నీ పాదదాసుడను అని నీకు తెలుసు. 
నేను నీ పాదములను విడిచిపెట్టి క్షణకాలం కూడా జీవించలేను. నన్ను 
కూడా నీ వెంట నీ ధామమునకు తీసుకొని వెళ్లు. నీ లీలలను విన్న 
మానవులు, పాపంచిక విషయములను, వషయవాసనులను 
తృణప్రాయంగా వదిలిపెడతారు. పడుకోవడం, కూర్చోవడం, తిరగడం, 
నిలబడటం, స్నానం చేయడం, కీడించడం, భోజనం చేయడం ఇంకా 
ఇతర పనులు చేయడం కంటే నిన్ను సేవించడం నాకు అత్యంత 
ప్రియము. నీవు అందరి ఆత్మలలో ఉన్నావు. నిన్ను నేను ఎలా 
విడువగలను. 


కృష్ణా! నేను ఇంతకాలము నీతోనే ఉన్నాను. నీతో తిన్నాను, 
తిరిగాను. నీవు కట్టుకున్న వస్త్రములను కట్టుకున్నాను. నేనే నీవై 
మెలిగాను. కాబట్టి నీ మాయను గురించి కూడా కొంచెం 
తెలుసుకోగలిగాను. కృష్ణా! యోగులు, సన్యాసులు, బుషులు, మునులు 
నీ గురించి తపస్సు చేసి, బ్రహ్మ చర్యము మొదలగు కఠినసాధనముల 


మోగీశ్వరేశ్వరా! మేమందరము ఈ లోకంలో, ప్రాపంచిక 
విషయములలో నిరంతరము తిరుగుతున్నా నీలీలలను, నీ 
మహిమలను కీర్తించడం చేస్తున్నాము. మానుష రూపంలో నీవు 
ప్రదర్శించిన లీలలను, నీ పనులను, నీ మందహాసముగు, నీవు చేసిన 


61 


శ్రీమద్భాగవతము 


ఉపదేశములను (భగవథ్లిత మొదలైనవి స్మరించుకుంటూ, 
సంసారము అనే సాగరమును దాటగలుగుతున్నాము.” అని అన్నాడు 
ఆద్ధవుడు. 


ఓ పరీక్షిత్‌ మహారాజా! ఈ ప్రకారంగా ఉద్ధవులు తనను 
ప్రార్థించగా, కృష్ణుడు ఉద్ధవునితో ఇలా అన్నాడు” అని శుక మహర్షి 
పరీక్షిత్‌ మహారాజుతో బ్రహ్మ మొదలగు దేవతాగణములు కృష్ణుని తన 
అవతారము చాలించి వైకుంఠథధామమునకు రమ్మని ఆహ్వానించడం 
గురించి తెలియజేసాడు. 


ఏకాదశ స్కంధము ఆరవ అధ్యాయము సంపూర్ణము 
ఓం తత్సత్‌ ఓం తత్షత్‌ ఓం తత్షత్‌ 


ఏకాదశ స్కంధము 


ఏడవ అధ్యాయము 


“ఓ పరీక్షిత్‌ మహారాజా! ఉద్ధవుడు ఆ మాదిరి పలకగానే, 
శ్రీకృష్ణుడు ఉద్ధవునితో ఇలా అన్నాడు. “ఉద్ధవా! యాదవ కులము 
నాశనము అయిన తరువాత నేను వైకుంఠమునకు పోవలెనని 
అనుకుంటున్నాను అని అన్నావు. అది అంతా నిజమే. బహ్మ మొదలగు 
దేవతాగణములు కూడా నా దగ్గరకు వచ్చి నన్ను వైకుంఠమునకు 
రు. భూలోకములో నాకు సాయం చేయుటకు 
గాను అవతరించిన దేవతల పని కూడా పూర్తిఅయింది. వారు కూడా 


వెళ్లవలసినదిగా కో 


62 


ఏకాదశ స్కంధము(యొదటి భాగము 


తమ తమ దేహములను చాలించి దేవలోకమునకు పోవుటకు 
సిద్ధంగా ఉన్నారు. 

జక సారి బ్రహ్మ నా దగ్గరకు వచ్చి “భూభారము 
పెరిగిపోయింది, పాపకర్యులు విపరీతంగా పెరిగిపోయారు, అరాచకం 
ప్రబలిపోయింది” అని చెప్పగానే నేను, అనంతుడు క్యష్ణ,బలరాములు 
గా అవతరించాము. భూభారము తద్దించాము. యాదవులకు 
బ్రాహ్మణులు ఇచ్చిన శాపం కారణంగా యాదవులు ఒకరితో ఒకరు 
కొట్టుకొని మరణిస్తారు. నేటికి ఏడవ రోజున నేను నిర్మించిన 
ద్వారక సమద్రములో మునిగిపోతుంది. నేను మానవలోకము 
వదిలిపెట్టగానే, ఈ నగరంలో ఉన్న శోభ అంతరించి పోతుంది. 
సముద్రంలో కలిసిపోతుంది. తరువాత కొన్ని దినములకు కలియుగ 
ప్రవేశం జరుగుతుంది. 


కలియుగంలో మానవులు ధర్మము ఆచరించడం కంటే 
అధర్మము ఆచరించడానికే ఎక్కువ ప్రాధాన్యము ఇస్తారు. నేను లేని ఈ 
భూమి మీద నీవు నివసించడం మంచిది కాదు. కాబట్టి నీవు 
భవబంధములను తెంచుకో. నీ ఆత్మీయులను, బంధుమిత్రులను, 
భార్యా బిడ్డలను వదిలిపెట్టి ఈ భూమి అంతా స్వేఛ్చగా విహరించు. 


ఉద్ధవా! నీవు బయట కనపడే ప్రపంచాన్ని నీ కళ్లు, 
ముక్కు, చెవులు, నాలుక చర్మము మొదలగు ఇంద్రియముల ద్వారా 
తెలుసుకుంటావు. ఇంద్రియముల ద్వారా వీటిని నీ మనసు 
తెలుసుకుంటుంది. మనను బయట ప్రపంచమును ఎలా చూడమంటే 
కళ్లు అలా చూస్తాయి. కాబట్టి ఈ బయట ప్రపంచం యావత్తూ 


63 


శ్రీమద్దాగవతము 


నుక నదే. పపంచం అంతా శాశ్వతముకాదు. 
ుతూ ఉంటుంది. దానివలన మనస్సులో 


సత్వ,రజన్‌,తమోగుణవ పభావితమైన ఇందియములు, 


లను అనుభవించడానికి, వివిధములైన కర్మలు 


ఆ కర్మలు మూ ఎెయవలసిన కర్మలు చయడం. 


చేయడం. కర్మలు చేయడం వలన ౩ 


ుములను నిగ్రహించాలి. తరువాత మనసును కట్టడి చేయి. 
తా పరమాత్మ స్వరు రెరుమనీ, అందరిలోనూ పరమాత్త ఆత్త 


వాసనలే మరుజన్మకుకారణం అవుతాయి. కాబట్టి మ 


స్వరూపుడుగా ఉన్నాడనీ తెలుసుకో. అప్పుడు ఎవరిష్‌ 
షేము కలుగవు. అందరినీ సమానంగా 


ఏకాదశ స్కంధము(యొదటి భాగము 


ఉండరు. నిన్ను ఎవరూ బాధించరు. నీకు ఎవరూ విఘ్నములు 
కలిగించరు. నీలో ఉన్న ఆత్మ మూడు గుణములకు, అన్ని రకముల 
దోషములకు అతీతుడు. నీవు ఆత్మానుసంధానం చేసుకుంటే ఎల్లప్పుడు 
చేయదగిన కర్మలనే చేస్తావు. చేయకూడని కర్మలు చేయవు. 
వేదములను, శాస్త్రములను చదివిన వాడికి జ్ఞానము వస్తుంది. ఆ 
జ్ఞానమును ఆచరిస్తే వాడు విజ్ఞానవంతుడవుతాడు. విజ్ఞాన సంపన్నుడు 
అయిన వాడికి పరమ శాంతి లభిస్తుంది. సకల జీవరాసులను 
సమద్యష్టితో చూస్తాడు. అతడు చేసిన కర్మల వాసనలు అతడికి 
అంటవు. వాసనలు లేని నాడు అతడు ఈ జనన మరణ చక్రము 
నుండి బయటపడతాడు.” అని శ్రీకృష్ణుడు ఉద్ధవునికి జ్ఞానోపదేశం 
చేసాడు. 


అప్పుడు ఉద్ధవుడు శ్రీకృష్ణుని ఇలా అడిగాడు. “ఓ దేవా! నీవు 
యోగులకు ఈశ్వరుడవు. యోగులు ఏమేమి తెలుసుకోవాలని 
అనుకుంటున్నారో అటువంటి నిక్షేపములు నీ దగ్గరే ఉన్నాయి. 
యోగులకు ఆధారభూతుడవు నీవే. నీవే యోగస్వరూపుడవు. నీవు నా 
మీద దయతో నాకు సనాసుల లక్షణాలు చెప్పావు. కాని ఈ లోకంలో 
ఉన్న మానవులు బయట ప్రపంచంలో తిరుగుతూ, విషయముల మీద 
ఆసక్తి కలిగి ఉంటారు. అటువంటి వారు విషయ భోగములను, 
కోరికలను ఒక్కసారిగా విడిచిపెట్టడం కష్టం కదా! సామాన్య 
మానవులకే ప్రాపంచిక విషయసంబంధమైన కోరికలను 
విడిచిపెట్టడం కష్టంగా ఉన్నప్పుడు, దేవుడు అంటే భక్తి లేని వాళ్లు, 
అసలు దేవుడే లేడు అనే వాళ్లు, దేవుని పట్ల విముఖత కలిగిన వాళ్లు, 
కోరికలను, విషయవాంఛలను విడిగిపెట్టడం పూర్తిగా అసంభవం అని 


65 


శ్రీమద్దాగవతము 


నేను అనుకుంటాను. అంతెందుకు. నేను కూడా ఇప్పటి వరకు, ఈ 


ఏటి విషయంలో నేను, నాది అనే స్వార్ధభ వం కలిగి ఉన్నాను. 


వంటి మూఢుడు ఎవడూ ఉండడు. నాకు కూడా సన్యాసతత్వమును 


ఇపుడు నీవు సంగ్రహంగా చెప్పిన 
) చెప్పు. ఈ విషయం చెప్పడానికి నీవే 


నీకు ఎటువంటి ¢ స్‌ దోషవ ములు అంటవు. సకల MPs TO 


చూడగల సమర్ధుడవు. నాకు మిత్రుడవు. ఆకారణం చేత నేను నీ 


ఉపదేశించు.” అని పారించాడు ఉద్ధవుడు. 


66 


ఏకాదశ స్కంధము(యొదటి భాగము 


ఉద్ధవుని ప్రార్థన మన్నించిన శ్రీకృష్ణుడు ఈ విధంగా 
చెప్పసాగాడు. “ఆద్ధవా! బాగా తత్వం తెలిసిన మానవులు తమ యొక్క 
, తమ తమ మనసులలో నిండి ఉండే విషయ 
వాసనలను తొలగించుకొని తమను తాము ఉద్ధరించుకుంటారు. 
మానవుడికి తనను గురించి తాను తెలుసుకొనే శక్తి, తనకు ఏది 
మంచిదో, ఏది చెడ్డదో నిర్ణయంచుకోగల శక్తి ఉంది. ప్రతి మానవునికి 
తనలో ఉన్న ఆత్మయే తనకు గురువు. వేరే గురువు అవసరము లేదు. 
సాంఖ్య యోగమును అభ్యసించిన వారు, ఈ జన్మలోనే సర్వ శక్తులతో 


కూడిన నా విరాట్‌ రూపమును దర్శిస్తారు. 


బుద్ది బలంతో, వివేకం 


ప్రపంచములో ఒక కాలుతో నడిచేవి, రెండు కాళ్లతో 
నడిచేవి, మూడు కాళ్లతో నడిచేవి, నాలుగు కాళ్లతో నడిచేవి, చాలా 
కాళ్లతో నడిచేవి, అసలు కాళ్లులేకుండా పాకేవి మొదలగు జంతువులు 
సృష్టించబడ్డాయి. అన్ని జంతువులలో మానవుడు శేష్టమైన జీవి. 
ఓ ఉద్ధవా! నాకు రూపం ఉంది అనేవాళ్లకు రూపంతో కనిపిస్తాను. లేని 
వాళ్లకు రూపం లేని వాడిగానే ఉంటాను. కాని ఈ వ 
ఉన్న బుద్ధితో తమ తమ మనస్సులలో నన్ను దర్శించి, నేను ఇలా 
ఉంటాను అని అనుకొని, ఆ రూపమును ఏర్పరచుకొని, నిరంతరము 
నా కోసం వెదుకుతుంటారు. ఈ విషయంలో యదుమహారాజుకు, ఒక 


తకు జరిగిన సంవాదమును నీకు వినిపిస్తాను, శద్ధగా విను. 


గాగువులు వారిలో 


యం 


మా పూర్వీకుడు, మా వంశ కర్త అయిన యదు మహారాజు 
పరమ ధర్మాత్ముడు. వివేకవంతుడు, ఎక్కడికైనా నిర్ణయంగా 
వెళ్లగలిగేవాడు, యవ్వనంలో ఉన్నవాడు, బాహ్మణుడు అయిన ఒక 


67 


శ్రీమద్భాగవతము 


అవధూతను చూశా? 


కనపడదు. మరి నీకు ఈ లోకములను 
స్వరూపంగా చూచే బుద్ధి ఎలా కలిగింది (అంటే మనం ఈ లోకంలో 
కనపడే వస్తువులను వాటి వాటి స్వరూపములతో చూస్తాము. 
అవధూతలు ప్రతి వస్తువులోనూ పరమాత్మను దర్శిస్తారు) చూడబోతే 


నీవు సకల శాస్త్రములను చదివినట్టున్నా! 


లేదు. ఏ బుద్ధిబలంతో ఈ 


సాధారణంగా ఈ లోకంలో జీవించే మానవులు తాము 


ఎక్కువ కాలం బతకాలని, ఎకు 
ఎక్కువ ధనము, ఐశ్వర్యము సంపాదించాలని, రకరకాల కోరికలు 
అనుభవించాలనీ తాపత్రయ ) పడుతుంటారు. మరి కొందరు ఆత్మ 


శవ పేరు పతిష్టలు ఆర్జించాలనీ, 


ఊరికే తఅనుసతఆతు క నీగురించి, నీ శరీరము 
ట్టించుకోవడం లేదు. ఈ ల్‌ 
కోరుకోవడం లేదు. 


Pa నీవు 


కంలో ఉండే ధనము, సంపదలు 


వంటి కోరికలతో, ధన సంపాదన, ఆ డబ్బును 


అంతా నాకే కావాలి అనే లోభత్వం 


ఏకాదశ స్కంధము(యొదటి భాగము 


తాము దహించుకుంటున్నారు. కాని నీవు మాత్రము గంగాజలము 
మధ్య కూర్చుని ఆ చల్లదనాన్ని అనుభవిస్తున్న ఏనుగు మాదిరి, 

మాదిరి నిశ్చలంగా ఉన్నావు. నీకు భార్య, బిడ్డలు, బంధువులు, 
సంసారము ఏవీ ఉన్నట్టు లేదు. అయినా నీవు ఇంతటి ఆత్మానందము 
ఎలా అనుభవించగలుగుతున్నావు. దీనికి కారణములు ఏవి? దయచేసి 
నాకు చెప్పండి.” అని అడిగాడు. అప్పుడు ఆ అవధూత ఇలా 
చెప్పసాగాడు. 


“కు రాజా! నేను నా బుద్ధిబలంతో ఎంతో మంది గురువులను 
ఆశ్రయించాను. వారు ఉపదేశించిన జ్ఞానంతోనే నేను ఈ మాదిరి 
నిర్ణయంగా, ఏ కోరికలు లేకుండా స్వేఛ్చగా తిరుగుతున్నాను. నాకు 
గురువులు ఎవరో, వారు నాకు ఏమేమి ఉపదేశించారో, నేను వారి 
నుండి ఎటువంటి జ్ఞానమును సంపాదించానో చెబుతాను. శద్ధగా 


నాకు ఈ లోకంలో 24 మంది గురువులు ఉన్నారు. వారి పేర్లు 
1.ప్యథివి. 2వాయువు, 3.జలము, 4.ఆకాశము, 5.అడ్ని 6.చంద్రుడు, 
7.సూర్యుడు. 8.పావురము, 9.అజగరము (కొండచిలువు, 
10.సముద్రము. 11.పతంగము 12తేనెటీగ. 13.ఏనుగు 14. తేనె 
పట్టులో నుండి తేనెను సేకరించేవాడు. 15. జింక 16.చేప 17. వేశ్య 
18.కురుర అనే పక్షి 19.బాలుడు 20. కన్య 21. విలుకాడు 
22.సర్ణము 23.సాలెపురుగు 24. తుమ్మెద. 


69 


శ్రీమద్భాగవతము 


లోకంలో నాకు పైన చెప్పబడిన 24 మంది గురువులు ఉన్నారు. 
వారి నుండి నేను జ్ఞానమునుపొందాను. ఈ 24 మంది నుండి నేను 


సాధారణంగా మానవుడు దు:ఃఖములలో మునిగి 
తేలుతుంటాడు. అప్పడప్పుడు సుఖమును అనుభవిస్తుంటాడు. ఈ 
లోకంలో ఉన్న జంతువులు వాటి నహజ పవ్యత్తులతో 
మానవులకు అపకారము 
చేస్తుంటాయి. అది వాటి సహజ ధర్మము. ఆ జంతువులు మనకు 


డా ధర్మము తప్పి వాటికి 


సంచరిస్తుంటాయి. అప్పుడప్పుడు | 


అపకారం చేసాయి కాబట్టి మనం క 


కూము. నానారకాలుగా హింసిస్తుంటాము. 

ూగుణంతో అన్నిటినీ ఓర్ముకుంటుంది. కాని మనకు ఏ 
విధమైన అపకారము చెయ్యదు. పైగా మనకు ఉపకారం చేస్తుంది. ఈ 
సహనాన్ని ఓర్చును నాకు భూమి నేర్చింది. 


మానవుడు సాటి జీవులకు ఉపకారం చెయ్యాలి అనే 
బుద్ధికలిగి ఉండాలి. అందరూ బాగుండాలి అని ఎల్లప్పుడూ 
కోరుకోవాలి. ఇతరుల మీద కోపం, ద్వేషం పెంచుకోకూడదు. 
లక్షణాలను నేను పర్వతములనుండి, వ్యక్షముల నుండి నేర్చుకున్నాను. 
వృక్షములు నీడను ఇస్తాయి, ఆకులను, పండ్లను, ఎండి పోయిన 
తరువాత కలపను ఇస్తాయి. ఎవరికీ అపకారం చెయ్యవు. 


అలాగే 


మ్‌ 


70 


ఏకాదశ స్కంధము(యొదటి భాగము 


పర్వతముల మీదినుండి సెలయేళ్లు ప్రవహించి మనకు స్వఛ్చమైన 
జలములను అందిస్తాయి. పశువులకు గడ్డి, మానవులకు అటవీ 
సంపదను ప్రసాదిస్తాయి. ఆ ప్రకారంగా నేను వృక్షముల నుండి, 
పర్వతముల నుండి పరోపకార బుద్ధిని నేర్చుకున్నాను. 


ఓ రాజా! మానవునికి జ్ఞానము, వాక్కు, మనస్సు ముఖ్యము. 
వీటిని కాపాడుకోవాలంటే ప్రాణం, అందుకు అవసరమైన 
ప్రాణవాయువు ముఖ్యం. అంతే కానీ ఇంద్రియములతో పొందే సుఖాలు 
కాదు. మానవుడు తన ప్రాణములను కాపాడుకునే ప్రయత్నం చేయాలే 
గానీ, ఇంద్రియసుఖములకొరకు వెంపర్లాడకూడదు. యోగులకు 
కూడా రజస్తమోగుణముల వలన సుఖము దుఃఖము 
కలుగుతుంటాయి. యోగులు సుఖ దుఃఖములను అనాసక్తంగా 
అనుభవించాలి. సుఖం వచ్చిందనిపొంగిపోవడం, దు:ఖం వచ్చిందని 
కుంగి పోవడం చెయ్యకూడదు. టీనికి మానవుడు గాలిని గురువుగా 
స్వీకరించాలి. గాలిలో ఎన్నో మంచి వాసనలు, చెడు వాసనలు 
చేరుతుంటాయి. కాని గాలి వాటికి స్పందించదు. తన పాటికి తాను 
మానవులకు ప్రాణవాయువు అందిస్తుంది. అలాగే యోగి కూడా ఈ 
దేహములో బాల్యము, యౌవనము, వృద్ధాప్యము సంభవించిననూ 
వాటిమ్‌ద ఆసక్తి చూపించడు. మునులు ఈ దేహమును 
ధరించినను, దేహములో ఉన్న ఆత్మను దర్శిస్తారు కానీ దేహము మీద 
అభిమానము, మమకారము కలిగి ఉండరు. దేహాభిమానము ఆత్మకు 
ఉండదు. గాలి గట్టిగా వచినప్పుడు మేఘములు మాత్రము చెల్లాచెదరు 
అవుతుంటాయి. కాని మేఘములు ఉన్న ఆకాశము నిశ్చలంగా 


ఉంటుంది. ఏ ఒడుదుడుకులకు లోను కాదు. అలాగే ఈ దేహము ఈ 


71 


శ్రీమద్దాగవతము 


లో ఉన్న పదార్థములు, వాటి వలన కలిగే వ్యాధులకు యోగి 


చలించడు. 
ఓ రాజా! నిర్మ లమైన మనస్న కలవాడు, అందరి పట్ల 


లకు దైవన్వరూపుడుగా కనపడతాడు. కెవలం ఆయన 
సర్శ్ష చేతనే | న? పవిత్రులు అవుతారు. మంచి తేజస్సు 


)చ్చుకోని వాడు, సతుల కోరికలను Mots క్కు అయిన 
పని చేసినా, ఏదితిన్నా ఆ దోషము అతనికి అంటదు. అగ్నిలో వేసిన 
పతి వస్తువు 6 దహింపబడినట్టు, ఆముని చేసిన ఎటువంటి పని 
అయినా, తిన్న వ పదార్థమైనా దహించుకుపోతుంది. ఆ మునికి 


ుంయాలలో 


అగ్ని కొన్ని సమయాల 
బూడిదలో కప్పబడి ఉంటుంది. అలాగే ముని కూడా కొగి 
సమయాలలో తన ఉనికిని నిగూ 
సమయాలలో మానవులు తనను ఉపాసించడానికి వీలుగా 


లో పజ్వరిల్లుతుంది. కొన్ని సవ 


ము కనపడుతుంది. రెండు కటల మధ్య ఘర్ష ర్షణ టు. 


72 


ఏకాదశ స్కంధము(యొదటి భాగము 


అగ్ని కనపడుతుంది. 


టీ రాజా! మనకు రోజుల రూపంలో కాలం గడుస్తుంది. 
పదిహేను రోజుల పాటు చంద్రుడు వ్యద్ధి చెందుతాడు. పదిహేను 
రోజుల పాటు చంద్రుడు క్రీణిస్తాడు. ఇది మనకు కనపడుతుంది. కాని 
చంద్రునికి ఎటువంటి వ్యద్ధిక్షీణతలు లేవు. అలాగే ఈ దేహమునకు 
బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము, మరణము ఒకటి వెంట ఒకటి 
కలుగుతాయి. కాని దేహములో ఉన్న ఆత్మకు ఈ వికారములు ఏవీ 
లేవు. ఆత్మ నిత్యము. మార్పులేనిది. ఇదే విషయము నేను చంద్రుడి 
నుండి నేర్చుకున్నాను. 


ఓ రాజా! అగ్ని మండుతున్నప్పుడు అడ్నికీలలు ఎగిసి 
పడుతుంటాయి. అంతలోనే ఆరిపోతుంటాయి. మరలా 
ఎగిసిపడుతుంటాయి. అలాగే కాల ప్రభావంతో మానవుల దేహములలో 
ఉన్న జీవకణాలు ప్రతిక్షణం చస్తుంటాయి. కొత్త కణాలు 
పుడుతుంటాయి. కాని ఆ విషయం మనకు తెలియదు. (ఈ 
విషయమును నేటి వైద్యులు కూడా ధ్యవకరించారు. అలాగే ఈ 
అనంత విశ్వం నిరంతరం మార్చు చెందుతూ ఉంటుంది కానీ మన 
కళ్లకు కనపడదు. 


ఓ రాజా! సూర్యుడు వేసవి కాలములో నీటిని ఆవిరి 
రూపంలో సేకరిస్తాడు. తిరిగి వర్షాకాలంలో వర్షము రూపంలో 
మానవులకు తిరిగి అందిస్తాడు. అలాగే యోగి బయట ప్రపంచము 
నుండి తన ఇంద్రియములతో విషయములను సేకరిస్తాడు. తిరిగి 


73 


శ్రీమద్భాగవతము 


వాటిని మానవులకు పంచి పెడతాడు. కాని తాను సేకరించిన 
విషయములయందు ఏ మాత్రము 

ఓ రాజా! సూర్యుడు ఒక్కడే. కాని భూమి మీద ఉన్న చిన్న 
మడుగులో, సరస్సులలో, నదులలో, సముద్రములో, ఆఖరుకు మన 
ఇంట్లో ఉన్న చిన్ని పాత్రలో ఉన్న నీటిలో కూడా కనపడుతుంటాడు. 
అంత మాత్రంచేత అనేక మంది సూర్యులు ఉన్నారని అనగలమా! 
అలాగే ఈ అనంత విశ్వంలో ఉన్న జీవరాసులలో పరమాత్మ 
ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు. ఆ జీవుల శరీరములు వేరు 
అయినప్పటికినీ, వేరు వేరు ఆకారములలో కనపడినప్పటికీ, వారిలో 
వెలుగుతున్న ఆత్మ ఒకటే. 


ptr) 


మహారాజా! మరొక మాట. అతి సర్వత్రవర్దయేత్‌ అన్నది ఆర్యోక్తి. 
ఎవరితోనూ అతిగా స్నేహం చేయరాదు. ఎవరితోనూ అతిగా 
మాట్లాడకూడదు. ఈ సందర్భంలో నీకు ఒక పావురము కథ 
చెబుతాను శ్రద్ధగా విను. 


బక అడవిలో ఒక పావురము 
మీద చాలా నంవత్లరమ 


అయిన ఆ పావురములు ఒకరి మీద ఒకరు అన్యోన్యపేమాను 


లనుండి కాపురం ఉంటూ ఉంది. ఆలుమగలు 


రాగములతో కాలం గడుపుతున్నాయి. కలిసి తింటున్నాయి, 
తిరుగుతున్నాయి, ఆహారం సంపాదించుకుంటున్నాయి. అన్ని పనులు 
కలిసి చేస్తున్నాయి. ఆడపావురము ప్రేమలో మగ పావురము పూర్తిగా 
మునిగిపోయింది. ఆడపావురము ఏది కోరితో అది ఎంట కష్టమైనా 
౦త కాలానికి ఆడపావురము కొన్ని గుడ్డు పెట్టింది. వాటిని 
సింది. దంపతులైన ఆ పావురములు తమ బిడ్డల 


తెచ్చిఇచ్చేది. కో 


74 


ఏకాదశ స్కంధము(యొదటి భాగము 


ముద్దు ముచ్చట్లు చూచి ఆనందంతో పరవశించిపోతున్నారు. ఆ 
పక్షికూనలు కూడా తమ చిట్టిపొట్టి అడుగులతో, కూతలతో తమ తల్లి 
తండ్రులకు ఆనందం కలుగజేస్తున్నాయి. ఆ పావురము దంపతులు, 
వారి సంతానము ఒకరి మీద ఒకరు ప్రేమానురాగాలు పెంచుకొని 
సంసార సాగరంలో మునిగిపోయారు. 


జబకరోజు ఉదయము ఆ పావురములు రెండు, తమ బిడ్డలను 
గూటిలో ఉంచి, ఆహారం కొరకు అడవిలోకి వెళ్లాయి. ఆహారం కోసరం 
తిరుగుతున్నాయి. ఇంతలో ఒక బోయవాడు వల తీసుకొని పక్షులను 
పట్టుకోడానికి ఆ చెట్టు కిందికి వచ్చాడు. చెట్టు మీద కువ కువ 
లాడుతూ అటు ఇటు తిరుగుతున్న పావురము కూనలను చూచాడు. 
వలపన్ని వాటిని పట్టుకున్నాడు. 


ఇంతలో ఆహారమును ముక్కున పెట్టుకొని పావురము 
దంపతులు, అయ్యో పిల్లలు ఒంటరిగా ఉన్నాయే అనుకుంటూ వేగంగా 
తమ చెట్టు వద్దకు వచ్చాయి. కాని తమ పిల్లలు లేవు. అటు 
ఇటు వెదికాయి. చెట్టుకింద బోయవాడి వలలో ఉన్న తమ పిల్లలను 
చూచాయి ఆ పావురములు. ఇది చూచిన ఆడపావురము తట్టుకోలేక 
పోయింది. పిల్లలు లేని తన జీవితం ఎందుకని తాను కూడా పోయి ఆ 
బోయ వాడి వలలో చిక్కుకుంది. పిల్లలు బోయవాడి వలలో 
పడ్డందుకే ఏడుస్తుంటే, ఇప్పుడు తన భార్య కూడా బోయవాడి వలలో 
చిక్కుకోడంతో తల్లడిల్లిపోయింది మగపావురము. దు:ఖము ఆపుకోలేక 


పెదగా ఐబిడుసూ ఉంది. 
య అ= 


75 


శ్రీమద్భాగవతము 


ంఖుములకు, ఇటు ఇహ లోక సుఖములక 


విడిచిపెట్టి, తన ees ag పోతూ ఉంది. నా Mase 
పోగొట్టుకొని నేను ఎవరి కోసం బతకాలి. ఎందుకు జీవించాలి. 
నిస్సారమైన ఈ బతుకు ఎందుకు. ఎవరూ లేని ఈ గూటిలో నేను 


ఒంటరిగా ఎలా ఉండగలను.” అని చింతించింది మగ పావురము. 


కాయి. తమ న ణాలు పోగొట్టుకున్నాయి. కాబట్టి 


ఎత మైన పేమ అనురాగాలు మంచివి కావు. ఏవైనా 
మితంగా ఉంటేనే రాణిస్తాయి. అలాగే మానవులు కూడా, దుర్లభమైన 


76 


ఏకాదశ స్కంధము(యొదటి భాగము 


మానవ శరీరమును పొంది కూడా, భార్య సంతానము, ఆస్తులు, 
ధనము, గృహము, ఏటి మీద అమితమైన ప్రేమ, అనురాగం 
పెంచుకొని, “ఇదంతా నాది, అంతా నాకే కావాలొ అనే లోభత్వంలో 
మునిగిపోయి, “నేనే గొప్పవాడిని, నన్ను ఎదిరించే వాడే లేడు” అనే 
అహంతో విరవీగుతూ, జీవితం అంతా దు:ఖమయం 
చేసుకుంటున్నారు. 


ఓ రాజా! మానవుడికి ఈ శరీరం పొందడం ముక్తికి ద్వారం 
లాంటిది. మానవ శరీరంతో తప్ప మరి దేనివలనా జీవుడు ముక్తి 
పొందలేడు. అటువంటి శరీరాన్నిపొంది కూడా పావురము మాదిరి 
గృహస్థు ధర్మములో ఎక్కువ ఆసక్తి కనపరచి, భార్యాపిల్లలదే లోకంగా 
జీవిస్తూ, ముక్తిని పొందలేకపోతున్నాడు. ఇదే నేను ఆ పావురముల 
జంట నుండి నేర్చుకున్న పాఠము.” అని అవధూత యదుమహారాజుకు 
చేసిన బోధను శుక మహర్షి పరీక్షిత్‌ మహారాజుకు వివరించాడు. 


శ్రీమద్భాగవతము 


ఐకాదశ స్కంధము ఏడవ అధ్యాయము సంపూర్ణము 
రుం తత్షత్‌ ఓం తత్భత్‌ ఓం తత్సత్‌ 


77 


శ్రీమద్భాగవతము 


దు. సుఖదు:ఖములు వాటంతట అవే 
అతున es తనకు లభించిన దానితోనే జీవనము 
సాగించాలి. దొరికిన పదార్థము 


రుచిగా ఉన్నా లేకపోయినా, కొంచెం 
ఉన్నా ఎక్కువగా ఉన్నా ఎలా ఉన్నప్పటికీ దానిని వద్దనకుండా 
తీసుకోవాలి. ఒక్కోసారి ఏమీ దొరకదు. అది కూడా భగవంతుని 
ఇచఛ్చఅని సరిపెట్టుకోవాలి కానీ దొరకని దాని కోసరం ప్రయాసపడి 


ఏఎలము ఉన్నప్పటికినీ, మనస్సును, 
ఇంద్రియములను న గి ౦చుకోవాలి. నిద్రా సమయవ ములో నిద్ర 
క కళ్లుమ ంంసుకొని పడుకోవాలి. ఎటువంటి పనులు 
చేయరాదు. ఇవన్నీ కూడా కొండచిలువ చేసే పనులు. 
నుండి నేను ఇటువంటి పాఠములు నేర్చుకున్నాను. 


కొండచిలువ 


78 


ఏకాదశ స్కంధము(యొదటి భాగము 


ముని అయిన వాడు ఎల్లప్పుడూ ప్రసన్నంగా ఉండాలి. గంభీరంగా 
ఉండాలి. సుఖము వచ్చినపుడు పొంగి పోవడం, ఆపదలు వచ్చినపుడు 
కుంగి పోవడం చేయకూడదు. ఎల్లప్పుడూ ఆటుపోట్లు లేని సముద్రము 
వలె నిశ్చలంగా ఉండాలి. రాజా! వర్షాకాలంలో సముద్రములో ఎన్నో 
నదులు ఉధ్యతంగా ప్రవహిస్తూ వచ్చి కలుస్తుంటాయి కాని 
సముద్రము చెలియలి కట్ట దాటి ముందుకు రాదు. ఎండా కాలంలో 
నదులన్నీ ఎండి పోయి చుక్కనీరు సముద్రములో కలవదు. కాని 
సముద్రము ఎండిపోదు. అలాగే మానవుడు కూడా సుఖములు 
కలిగినప్పుడు పొంగి పోవడం, దుఃఖములు వచ్చినపుడు కుంగి 
పోవడం చేయకూడదు. 


మానవులు ఎల్లప్పుడూ పర స్తీలవైపు అమితంగా ఆకర్షితుడు 
కాకూడదు. అలా ఆకర్షితుడు అయితే అగ్నిలో పడ్డ శలభంలా 
మాడిపోతాడు. మూఢులు అయిన మానవులు ఎల్లప్పుడూ 
పరస్త్రీలయందు, బంగారమునందు, ధనమునందు, విలువగల 
వస్రముల యందు, వస్తువుల యందు అమితమైన కోరిక కలిగి అవన్నీ 
తమకు కావాలని కోరుకుంటూ ఉంటారు. ఆ కోరికలు తీరక 
పోవడంతో అమితమైన దుఃఖమునకు లోనై, తుదకు మరణిస్తారు. 
(ప్రేమించిన అమ్మాయితో కానీ, అబ్బాయితో కానీ పెళ్లి కాలేదనో, 
ప్రేమించిన అమ్మాయి, అబ్బాయి తనను తిరస్కరించారనో, తమ 
అభిమాన రాజకీయ నాయకుడు మరణించాడనో, ప్రత్యేకరాష్ట్రం 
రాలేదనో, ఉన్న రాష్ట్రం విడిపోతోందనో, ఇటువంటి అసందర్భమైన 
కోరికలతో ప్రాణాలు తీసుకొనే వాళ్లము ఎంతో మందిని మనం 


79 


శ్రీమద్భాగవతము 


కూడపెట్టుకుంటున్నారు. ఎందుకో మరి! వాళ్లంతా భాగవతం 
చదివినవారే కానీ ఆచరణ మాత్రం శూన్యం.) తుమ్మెదకు చిన్న 
పుష్టము పెద్దపుష్టము అనే తేడాలేదు. అన్ని పుష్టముల నుండి తేనె 
గ్రహిస్తుంది. అలాగే బుద్దిమంతుడగు మానవుడు 


లగు, పెద్ద పెద్ద పురాణ గ్రంధమ ంల గు 


పుస్తకము 
సారమును గ్రహించాలి. 


భిక్షాపాతగా భావించి, తన కడుపు తాను కావలసిన 


కవాలి కాని కూడబెట్టుకో క్ష 


సంపాదించు 


ఆహారమును సంపాదించుకొని తినాలి. అలా కాకుండా సన్వాసులు, 


సన్వాసులు, మునులు స్త్రీబొః ములను కానీ, చిత్రపటములను కాని 
తాకరాదు, చూడరాదు. అలా చూస్తే వెంటనే ఆ సన్యాసి, ముగి 
విషయవాంఛలకు బందీ అవుతాడు. సన్యాసులు, మునులు స్త్రీలతో 
ఎపర్మము పెట్టుకుంటే, ఆ స్త్రీల బంధువులు, స్నేహితులు ఆ 
సన్యాసులను, మునులను చంపుతారు. లోకులు కూడా కే 
రగ మకుంటారు. కాబట్టి వివేకము కల సన్నాసి 


80 


ఏకాదశ స్కంధము(యొదటి భాగము 


స్త్రీలకు దూరంగా ఉండాలి. మునులు, సన్యాసులు స్త్రీలగురించి గానీ, 
కామప్రకోపము కలిగించే సాహిత్యమును, బొమ్మలను, సంగీతమును 
చూడరాదు, వినరాదు. అలా వింటే, వేటకాడు పన్నిన వలలో 
చిక్కుకున్న జింక మాదిరి కామవాంఛలు అనే వలలో 
చిక్కుకుపోతాడు. దినిని సన్యాసులు, మునులు వేటకాడి వలలో పడ్డ 
జింకల నుండి నేర్చుకోవాలి. 


ఈ ప్రపంచంలో లోభి అయిన మానవుడు ధనమును 
సంపాదించి, తాను అనుభవించకుండా, కూడబెట్టుకుంటాడు. లోభి 
తాను కూడబెట్టిన ధనమును తాను అనుభవించడు. ఇతరులకు 
దానం చెయ్యడు. తుదకు ఆ లోభి ధనము పరుల పాలవుతుంది. 
ఎలాగంటే, తేనెటీగ కష్టపడి ప్రతి పువ్వు మీదా వాలి, తేనెను 
సేకరిస్తుంది. దానిని తేనెపట్టులో దాచి పెడుతుంది. లోభిధనమును 
లోకులు అనుభవించినట్టు, తేనెను సేకరించేవాడు, ఆ తేనెటీగలను 
తరిమి, ఆ తేనెను పట్టుకుపోతాడు. ఈ విషయమును మనము 
తేనెటీగల నుండి నేర్చుకోవాలి. 


చేపలను పట్టుకోడానికి జాలరి, తన గాలానికి ఒక మాంసపు 
ముక్కను ఎరగా కడతాడు. ఆ మాంసపు ముక్కను చూచి, నోరు 
ఊరిన చేప, జిహ్వచాపల్యముతో ఆ గాలానికి చిక్కుకుంటుంది. 
అలాగే, జహ్వచాపల్యము ఉన్న మానవులు, తినకూడని వన్నీ తిని 
రోగాల పాలవుతారు. మానవుడు అన్ని ఇంద్రియములను 
నిగ్రహించుకోగలడు కానీ, నోరుకట్టుకోలేడు. కొంత మంది నోరు 


కట్టుకోడానికి ఉపవాసము ఉంటారు. ఆ ఉపవాస కాలంలో ఇంకా 


81 


శ్రీమద్ధాగవతము 


eyes తింటారు. (గురువారాలు, శనివారాలు ఉపవానం పేరుతో 


) “అ ఆం 


ఉన్నాము కదా!) కాబట్టి మానవుడు అన్ని ఇందియములను 


జితేందియుడు కాలేడు. ఒక్క 


జయించినా, జిహ్వను జయించక పోతే, 


జిహ్వను జయిస్తే, అన్నిటినీ జయించినట్టే! 


రాజా! పూర్వకాలంలో మిథిలా నగరంలో పింగళ అనే వేశ్య 

శబ. నేను ఆమెను చూచి కొంత వాగుము వం 

పింగళ అనే వేశ్య వేశ్యావ్యత్తితో జీవనం గడుపుతూ ఉ మ ఒకరోజు 
7 ము, ఆమె చక్కగా అలంకరించుకొని, వాకిటి ట్ర 

నిలబడి విటుల కోసం ఎదురు చూస్తూ ఉంది. so 

ధనవంతులను చూచి, “వీడి దగ్గర బాగా డబ్బు ఉంది. వీడు నన్ను 

పు బాగా ధనం ఇస్తాడు” అని ఆశగా ఎదురుచూస్తూ 


te 


ంటూ ఉండేది. కాని ఎవ్వరూ 


ఆమె దగ్గరకు రాలేదు. ఆమెలో 

వస్తారు అని రాత్రి పొద్దుపోయేవరకు ఎదురు చూచింది. ఆమె 
వోకుండా విటుల కొరకు ఎదురుచూచింది. బయట 

ఏమన్నా అనుకుంటారని కాసేపు లోపలకు పోయి మరలా 
బయటకు వచ్చి నిలబడేది. ఇలా రాత్రంతా లోపలకు బయటకు 


ఆశ పెరిగిపోయింది. ఇంకా వస్తారు 


నిలబడితే 


ఇంతలో అర్థరాత్రి అయింది. ఆమె ము 


ధనం సంపాదించాలి అనే కాంక్ష ఎక్కువ అయింది. ఆఖరుకు ఆమెకు 
ఆమెలో ఉన్న ఆశ 


వైరాగ్యం కలిగింది. ఆ వైరాగ్యం కలగగానే 


82 


ఏకాదశ స్కంధము(యొదటి భాగము 


పటాపంచలయింది. ఆశపడితే ఏదీ లభించదు అన్న సత్యాన్ని 
గ్రహించింది. మానవులు ఆశాజీవులు. పతి దాని కోసరం 
ఆశపడుతుంటారు. అలాగే వైరాగ్యం కలగని వారు దేహము మీద 
ప్రేమను పెంచుకుంటారు. ఈ దేహమే సర్వస్వము అనుకుంటారు. 
ఎంతకూ తన వద్దకు ఒక్క విటుడు కూడా రాకపోవడంతో, ఆ వేశ్య 
తనలో తాను ఇలా అనుకుంది. 


“నా వద్దకు విటులు వస్తారు. నన్ను అనుభవిస్తారు. నాకు 
అపరిమితమైన ధనం ఇస్తారు అని నేను ఆశపడ్డాను. ఇంద్రియములకు 
వశురాలనై మోహంలో పడిపోయాను. నా పిచ్చిగానీ, వీళ్లకే 
దిక్కులేదు. వీళ్లు నన్ను అనుభవించి నాకు ఏం ధనం ఇస్తారు. నేను 
ఎంతటి భ్రమలో పడ్డానో తల్పుకుంటే నా మూర్ధత్వానికి నాకే నవ్వు 
వస్తోంది. అన్ని సుఖములను, ఐశ్వర్యములను ఇచ్చేవాడు పరమాత్ముడు. 
నేను ఆ పరమాత్ముని సేవలను వదిలిపెట్టి కోరికలను తీర్చడంలో 
అసమర్హులు, దుఃఖమును, భయమును, రోగాలను, శోక, 
మోహములను కలుగజేసే ఈ తుఛ్చమానవుల వెంట పడటం ఎంత 
అవివేకము. 


జానెడు పొట్ట నింపుకోడానికి వేరే ఏ పనీ చేత కాక ఈ 
వేశ్యావ్యత్తిని స్వీకరించాను. నా శరీరాన్ని కష్టాలపాలు, రోగాల 
పాలుచేసుకున్నాను. భగవంతుని సేవకు వినియోగించవలసిన ఈ 
శరీరాన్ని ధనం కోసరం విటులకు అమ్ముకుంటున్నాను. నీచులు, 
లోభులు, కామాంధులు అయిన మానవులు నా శరీరాన్ని ధనం ఇచ్చి 
కొనుక్కుంటున్నారు. నేను పరమ మూర్చురాలను కాబట్టి నా శరీరాన్ని 


83 


శ్రీమద్దాగవతము 


ధనం కొరకు, సుఖం 


నేను ఉన్న ఇల్లు ఎటువంటిదో ఈ శరీరం కూడా ఒక ఇల్లు 
వంటిది. ఇంటిని వెదురు కర్రలతో నిర్మిస్తే, ఈ శరీరంలో కూడా కరల 
వంటి ఎముకలు ఉన్నాయి. కరల వంటి ఎముకలను చర్మము కపి 
ఉంచుతుంది. నా ఇంటికి ద్వారములు ఉన్నట్టే, ఈ శరీరము అనే 
ఇంటికి కూడా తొమ్ము. 
రెండు ద్వారముల నుండి మల మ 
నేను, నా శరీరమ 


ద్వారములు ఉన్నాయి. అందులో కింద ఈ ఉన్న 


ంంతయులు వెలువడుతుంటాయి. 


రం, నీరు అంతా 


శరీరాన్ని విటులు మోహిస్తారు, కామిస్తారు, అనుభవిస్తారు. ఎంత 


విచితం! 


నాకూ నా శరీరం అంటే విపరీతమైన 
అభిమానమే కదా! ఈ శరీరంలో ఆత్మస్వరూపుడుగా వెలుగుతున్న 
పరమాత్మను వదిలిపెట్టి నేను, నా దగ్గరకు వచ్చే విటుల నుండి 
ధనమును కోరుకుంటున్నాను. ఈ మిథిలా నగరంలో నా వంటి 
మూర్చురాలు ఎవరుంటారు? ఈ దేహములో ఉండే ఆత కృస్వరూపుడైన 
పరమాత త్మ బక్కడే జీవుల కందరికీ ప్రెయత, ముడు, ప్రభువు, గ్వయాతుడు. 
నా న క ఆయనకే అర్హిస్తాను. ఈ జగత్తులోని కోరికలు, 
లో కలిసిపోయేవే! ఏదీ శాశ్వతం 


ంలో ఉన్న మగవారికి 


పంచి ఇచ్చాను. నేనే 


౦ సుఖపడ్డాను. నేను చేసుకున్న పూర్వపుణ్య 


84 


ఏకాదశ స్కంధము(యొదటి భాగము 


విశేషము చేత నాకు ఈ నాటికి జ్ఞానోదయం కలిగింది. వైరాగ్యము 
నన్ను ఆవరించింది. ఈ వైరాగ్యమే నాకు సకల సుఖములు 
కలుగజేస్తుంది. ఏ మానవుడికైనా వైరాగ్యము వలననే సంసార 
బంధనముల నుండి విముక్తి కలుగుతుంది. నేను కూడా ఈ వేశ్యావృత్తి 
నుండి విముక్తి పొందుతున్నాను. ఆ భగవంతునికి శిరస్సు వంచి 
పాదాభివందనము చేస్తున్నాను. నేను ఈ రోజునుండి కోరికలను 
వదిలిపెట్టి ఆ దేవదేవుని శరణు వేడుతున్నాను. నేను ధన సంపాదన 
కొరకు ఎటువంటి చెడ్డపని చెయ్యను. దొరికిన దానితోనూ తృప్తి 
పడతాను. సంతోషంగా ఉంటాను. నా మనసులో శ్రీహరిని నిలుపుకొని 
ఆయనతోనే విహరిస్తాను. ఈ సంసారం అనే బావిలో పడి పైకి రాలేని 
వాడిని, ఈ ప్రపంచంలో ఉన్న వస్తువుల, మనుషుల రూపమునకు, 
రుచికి బానిస అయిన వాడిని, కాల సర్టము చేత చుట్టబడినవాడిని, 
ఆ శ్రీహరి తప్ప వేరే ఎవరూ రక్షించలేరు. ఈ జగత్తు అంతా కాలము 
అనే సర్భ్ధము చేత ఆవరించబడి ఉంది. విషయ వాంఛలకు, 
ప్రాపంచిక సుఖములకు లోబడటం అంటే, కాలసర్దము నోట్లో 
బడటమే కాని వేరుకాదు. అలా కాలనర్ధము నోట్లో పడకుండా 
ఉండాలంటే, వైరాగ్యము ఒకటే మార్గము.” అని పింగళ అనే వేశ్య 
తనలో తాను తలచుకొని ఒక నిర్ణయానికి వచ్చింది. వేశ్యావ్యత్తిని 
విడిచిపెట్టింది. విటులకు సుఖాన్ని పంచి ధనాన్ని సంపాదించాలి అనే 
దురాశను వదిలిపెట్టింది. అప్పుడు ఆమె మనస్సు పరమ శాంతితో నిండి 
పోయింది. సుఖంగా నిద్రపోయింది. 


కాబట్టి ఓ రాజా! దురాశ పడటం దుఃఖమునకు మార్గము. 
దురాశ వలన దు:ఖం కలుగుతుంది. మనశ్శాంతి కరువవుతుంది. 


85 


శ్రీమద్భాగవతము 


అనవసరంగా ఆశలు పెంచుకోకపోతే, సుఖంగా జీవించవచు, 
విషయాన్ని నేను పింగళ అనే వేశ్యనుండి గ్రహించాను” అని 
బ్రాహ్మణుడు యదుమహారాజుకు ఏవరించాడు అని క్యష్టు 
ఉద్ధవునికి చెప్పిన వృత్తాంతమును శుక మహర్షి పరీక్షిత్తు 
మహారాజుకు వివరించాడు. 


శ్రీమద్దాగవతము 
ఏకాదశ స్కంధము ఎనిమిదవ అధ్యాయము 
రుం తత్సత్‌ ఓం తత్సత్‌ ఓం తత్సత్‌ 


సంపూర్ణః ము 


ఏకాదశ స్కంధము 


తొమ్మిదవ అధ్యాయము. 


“కు పరీక్షిత్‌ మహారాజా! యదుమహారాజుతో అవధూత 


అయిన ఆ బాహ్మణుడు ఇంకా ఇలా అన్నాడు. 


“రాజా! మానవులకు దు:ఖము ఎందుకు వస్తుందో తెలుసా! 
ఏదైనా ఒక వస్తువు మీద అధికమైన ప్రేమ, కోరిక, ఆసక్తి కలిగి 
ఉండటమే అన్ని దుఃఖ! 
పరమాత్ముడిది నేను నిమిత్తమాత్రుడిని అని అనుకుంటే అంతా 
సుఖంగానే ఉంటుంది. ఒక పక్షి న్‌ ట్లో ఒక మా 
మరొక అల మను వక ఆ ముక్య యాడ ఆశోక్షమద భార అసీరను, 
మొదటి పక్షి ఆ ముక్కను కింద పడవేసింది. రెండవ పక్షి ఆ ముక్కను 


ఎత్తుకొని పోయింది. మొదటి పక్షి సుఖంగా ఉంది. అలా కాకుండా ఆ 


ములకు కారణము. ఏటి నాది కాదు. అంతా 


86 


ఏకాదశ స్కంధము(యొదటి భాగము 


మాంసపు ముక్కకొరకు రెండు పక్షులు కొట్లాడుకుంటే, ఇద్దరూ 


నేను దేని కొరకూ ఆశపడను. నన్ను ఒకరు పొగిడారని 
సంతోషించను. మరొకరు తిట్టారని బాధపడను. నాకు భార్య, 
సంతానము లేరు. నేను పసిబాలుని వలె నిత్యము ఆనందంగా 
ఉంటాను. తృప్తిగా జీవిస్తాను. 


ఈ ప్రపంచంలో ఇద్దరు మాత్రమే నిత్యము సంతోషంగా, 
ఆనందంగా ఉంటారు. ఒకరు ఏమ్‌ తెలియని వాడు, బాలుడు. 
మరొకడు అన్నీ తెలిసిన వాడు అంటే యోగి, సర్వసంగపరిత్సాగి. తెలిసీ 
తెలియని వాడే అన్ని బాధలు పడుతుంటాడు. ఈపని 
చేస్తే ఏమవుతుందో అనీ బాధ. ఆ పని చేయకపోతే ఏమి కీడు 

బూడుతుందో అని బాధ. తెలిసీ తెలియని జ్ఞానంతో నిత్యమూ 
బాధపడుతుంటాడు. అలా అని పరమాత్మ తత్త్వం తెలుసుకోడానికి 
ప్రయత్తించడు. అజ్ఞానంలో పడి అలమటిస్తుంటాడు. 


బక ఊరిలో ఒక పెళ్లికాని అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి 
వివాహ సంబంధం మాట్లాడటానికి కొంత మంది ఆ అమ్మాయి ఇంటికి 
వచ్చారు. వారిలో నేను కూడా ఉన్నాను. ఆ సమయంలో ఆమె తల్లి 
తండ్రులు ఇంట్లో లేరు. ఆ అమ్మాయి వచ్చిన వారికి అతిథి సత్కారాలు 
చేసింది. ఆ సమయానికి ఇంట్లో బియ్యం లేవు. ఆ అమ్మాయి వడ్లు 
రోట్లో పోసి దంపుతూ ఉంది. ఆమె దంపుతూ ఉంటే ఆమె చేతి గాజులు 
గలగలలాడుతున్నాయి. ఆ విషయం గ్రహించింది. అతిథులను చూచి 


87 


శ్రీమద్భాగవతము 


తన చేతికి ఉన్న గాజులు చప్పుడయితే తాను ధాన్యం దంపుతున్నట్టు 


వారికి తెలుస్తుంది. అందుకని, తాను ధాన్యం దంపడం వారికి 


తెలియకుండా, గాజులు గలగలలాడకుండా అన్ని గాజులు తీసివేసింది. 
ఒకే ఒక్క గాజు ఉంచుకొని, చప్పుడు కాకుండా దంపుతూ ఉంది. ఆ 
వెళ్లిన వారిలో నేనూ ఉన్నాను. ఆమె చేసిన పని నాకు ఒక కొత్త పాఠం 
నేర్చింది. చాలా మంది ఒకేచోట ఉంటే అందరూ ఒకేసారి 


మాట్లాడతారు. వారిలో వారు కొట్టాడుకుంటారు. ఒక్కడే ఉంటే 


ఎలాంటి చర్చలు ఉండవు. తగాదాలు ఉండవు. కాబట్టి సన్యాసి, 
సాధకుడు సాధ్యమైనంత వరకు ఒంటరి జీవితంగడపాలి. 


ఇంకా నన్మాసి అయిన వాడు ధ్యానము చేయాలి. 
ప్రాణాయామము చెయ్యా ను వదిలిపెట్టాలి. వైరాగ్యము 

మనను అతని వశంలో 
ఉంటుంది. సన్యాసి దృష్టి ఎల్లప్పుడూ భగవంతుని మీదనే ఉండాలి కానీ 
ప్రాపంచిక విషయముల మీద ప్రసరించకూడదు. భగవంతుని మీద 
ఏకాగ్రమైన భక్తి కలిగి ఉంటే, వాడు చేసిన కర్మ వాసనలనుండి 
విడివడతాడు. సత్వగుణమును అలవరచుకుంటే, రజోగుణము 


అవలంబించాలి. ఇవి పాటిస్తే సన్నాసి 


ఆఆ కి 


ము వాటంతట అవే వదిలిపోతాయి. అప్పుడు మనస్సులో 


ుకోడు. సన్యాసి అయినవాడు ఒక్కచోట స్టిర 


88 


ఏకాదశ స్కంధము(యొదటి భాగము 


నివాసము ఏర్దరచుకోకూడదు. ఈ దేహమే శాశ్వతము కానపుడు, 
శాశ్వతమయిన గృహమును నిర్మించుకోవడం అవివేకమే అవుతుంది. 
సాధ్యమయినంతవరకు దేవాలయములలో, ఊరి వెలుపల 
మఠములలో ఉండాలి. గృహస్థుల గ్యృహములలోకి ప్రవేశించరాదు. 
మితంగామాట్లాడాలి. అనవసరమైన విషయాలలో జోక్యం 
కల్సించుకోకూడదు. (ఉదాహరణకు కంచికామకోటి పీఠాధిపతి 
అయిన శ్రీశ్రీశ్రీ జయేంద్రసరస్వతి స్వామి అనవసరమైన రాజకీయ 
వ్యవహారాలలో తలదూర్చి అవస్థలపాలయ్యాడు అన్న విషయం 
మనందరికీ తెలుసు 


పరమాత్మ తన మాయతో ఈ విశ్వమును స్యష్టించి, 
పాలించి, లయం చేస్తున్నాడు. మనం నిమిత్తమాత్రులము. పరమాత్మకు 
ఎటువంటి భేదబుద్ధి లేదు. మనమే పరమాత్మకు అనేక రూపాలను ఆ 
రూపాల మధ్య భేదములను కల్పించి, మనలో మనం 
కలహించుకుంటున్నాము అనే నిజాన్ని తెలుసుకోవాలి. 


పరమాత్మ నుండి ప్రకృతి అందులో నుండి మహతత్వము, 
సత్వరజస్తమో గుణములు ఉద్భవించాయి. మొదట అవి అన్నీ కదలిక 
లేకుండా ఉన్నాయి. ఆసమయంలో కేవలం పరమానంద స్వరూపుడు 
అయిన పరమాత్మ ఒక్కడే ప్రకాశిస్తున్నాడు. ఆ పరమాత్మ సృష్టి చేయ 
సంకల్పించాడు. సత్వ, రజస్తమోగుణములతో కూడిన తన మాయను 
ప్రకృతిలో ప్రవేశపెట్టాడు. అప్పుడు పక్యతిలో చైతన్యం వచ్చింది. 
కియాశక్తితో ప్రకృతి చైతన్యవంతమయింది. అదే మహత్తత్వము. ఈ 
మహత్తత్వము మూడుగుణముల నుండి పుట్టినదని పెద్దలుచెబుతారు. 


89 


శ్రీమద్దాగవతము 


అందుకే ఈ ప్రకృతి మూడుగుణముల మిశ్రమము ఈ న 
పురుగు తనలో నుండి ఒక రకమైన జిగురు పదార్థమ ఎను స్తవిస్తుంది. 


ఆజిగురు దారంగా మార 

తాను గూడు NPR ఆగూడు మధ్దలో తాను బంటి 
అయిపోతుంది. మరలా ఆ దారమును తనలోకి ల లాక్కుంటుంది. అలాగే 
పరమాత్మ తనలో నుండి అ యల ఎను సృష్టిస్తాడు. పోషిస్తాడు. 
చివరకు తనలోనే లయ oot 

(ఈ నాటి శాస్త్రజ్ఞులు కూడా మొట్టమొదట ఈ విశ్వం ఆవగింజంత 


౦లో అణువుగా ఉందనీ, ఆ అణువులో ఒక 

టము(బిగ్‌ బాంగ్‌ సంభవించినదనీ, ఆ విసోటం ను 
ఏన్‌ సంవత్సరాల నుండి 
విశ్వం విస్తరిస్తూ ఉందనీ, తుదకు అనంత విశ్వం 
కుచించుకుపోయి, ఒకదానిలో ఒకటి లీనం అవుతూ, సూ వ 

భఖ తరత చెవి ల. Ste 


ఈ అనంత విశ్వం ఆవిర్భవించిందనీ, మిలియ 


రుము చేతగాని, స్నేహము చేత గానీ, 
షమ గానీ, తన మనస్సును మరొక ప్రాణి మనస్సుతో 
ఏకాగ్రంగా లగ్గం చేస్తే, మొదటి ప్రాణి రెండవ లక్షణాలను 
సంతరించుకుంటుంది. టినినే భ్రమర కీటక న్యాయం అంటారు. ఒక 


90 


ఏకాదశ స్కంధము(యొదటి భాగము 


స్నేహం చేస్తే, దుష్టుడిలక్షణాలు మంచి వాడికి సంక్రమించి, మంచి 
వాడు కూడా దుష్టుడుగా మారిపోతాడు. దుష్టుడు మంచి వాడితో 
స్నేహం చేసి మంచి వాడిగా మారడం కూడా ఉంది కానీ అరుదు. 
ఎందుకంటే మనను చెడును గ్రహించినంత సులభంగా మంచిని 
గ్రహించదు.. 


రాజా! నేను ప్రకృతిలో ఉన్న జీవుల నుండి పైవిషయముల 
గురించి జ్ఞానమును సంపాదించుకున్నాను. వీరందరూ నా గురువులు. 
ఓరాజా! నేను నా శరీరము నుండి కూడా కొన్ని విషయములను 
తెలుసుకున్నాను. ఆ విషయముల గురించి చెబుతాను విను. 


ఈ శరీరంలో నిరంతరము దు:ఖము, దాని వెంట సుఖము, 
మరలా దు:ఖము కలుగుతుంటాయి. ఈ శరీరములు 
పుడుతుంటాయి, పెరుగుతుంటాయి, రాలిపోతుంటాయి. అందుకని ఈ 
మానవ శరీరం కూడా నాకు గురువుతో సమానము. ఈ శరీరములో 
నుండి జీవము పోయిన తరువాత, ఈ శరీరమును కాలుస్తారు, 
పూడుస్తారు, లేక కుక్కలకు, నక్కలకు ఆహారం అవుతుంది. కాబట్టి 
ఈదేహము మీద అభిమానము, ఆసక్తి పనికిరాదు అని 


తెలుసుకున్నాను. 
టి రాజా! ఈ శరీరముతో జ్ఞానం సంపాదించ వచ్చును. ధ్యానం 
చేయవచ్చును. తత్వవిజ్ఞానమును అనుసంధానించుకోవచ్చును. ఆ 


కార్యములకు మాతమే ఈ శరీరము ఉపయోగపరచుకోవాలి. అంతే 


91 


శ్రీమద్భాగవతము 


58 శరీరమును సుఖపెట్టడానికి కష్టపడి ధనమును 


సంపాదించడం, ధనమును కూడబెట్టడం, భార్య సంతానమును 


సంతోషపెట్టడం, సంపదలను పోగుచేయడం, పశువులను 
పోషించడం, సేవకులతో సేవలు చేయించుకోవడం, శాశ్వతంగా ఇళ్లు 
sala ఇవన్నీ చేస్తుంటారు. కానీ ఈ శరీరము కాలం తీరగానే 
నశించిపోతుంది. జీవుడు మరొక శరీరంలో ప్రవేశించి, అక్కడకూడా 
ఆ శరీరాన్ని సుఖపెట్టడానికి నానాపాట్లుపడతాడు. ఈశరీరము 
శాశ్వతము కాదు అని భావిస్తే ధన సంపాదన కొరకు ఇన్ని 
పాట్లుపడనవసరం లెదు. 


ఆ పురుషుని తమ వైపుకు ఆకర్షించడానికి నిరంతరము 
ప్రయత్నిస్తుంటారు. అలాగే ఈ శరీరంలో ఉన్న నాలుక వ. 


ఓ రాజా! పరమాత్మ తన మాం 

అందులో వ్యక్షములను, జంతువులను, Pe లను, పక్ష క నతన 

కరినో ™ అయినా ఆయనకు సంతోషము కలుగలేదు. 
రూత్త బుది, మనసు కలిగిన మానభుతమే ు సృష్టించాడు. 


92 


ఏకాదశ స్కంధము(యొదటి భాగము 


మానవుడు, మృత్యువు అనునిత్యము వెంటాడే ఈ మానవ జన్మను 
సార్ధకం చేసుకోడానికి ప్రయత్నించాలి. కాని మానవులు పశువుల 
కటల విషయ సుఖముల కొరకు పాకులాడుతున్నారు. 
ఈవిషయసుఖములు (కామ వాంఛలు పశువులకు కానీ 
మానవులకు కాదు కదా! 


ఓ మహారాజా! నేను ఈ పక్యతిలో ఉన్న మానవుల నుండి, 
జంతువులనుండి, అనేక పాఠములు నేర్చుకున్నాను. వైరాగ్యమును 
పొందాను. సంగములను, అహంకారమును వదిలిపెట్టాను. 
పరమాత్మయందు మనసును లగ్గం చేసాను. కేవలం విషయములను 
తెలుసుకోడానికి ఈ భూమి మీద తిరుగుతున్నాను. 


ఓ రాజా! పరబ్రహ్మ పదార్థము ఒక్కటే. రెండు కాదు. కాని 
బుషులు పరబ్రహ్మను అనేక రూపములతో వర్ణించారు. కాబట్టి 
మానవులు కూడా ఒకే గురువు వద్ద కాకుండా ఈ ప్రకృతిలో ఉన్న 
అందరి వద్ద నుండి పాఠములు నేర్చుకోవాలి” అని దత్తాత్రేయుడు 
అనిపిలువబడే ఆ అవధూత బ్రాహ్మణుడు యదు మహారాజుకు 
వివరించాడు. 


యదుమహారాజు దత్తాత్రేయుని పూజించి అర్జించాడు. 
తరువాత దత్తాత్రేయుడు అనే ఆ అవధూత తన దారిన తాను 
వెళ్లిపోయాడు. దత్తాత్రేయుని మాటలను విన్న యదుమహారాజు, 
ఆయన ఉపదేశములను నిష్టతో పాటించి ఉత్తమగతులను 


పొందాడు.” అని శ్రీకృష్ణుడు ఉద్ధవునికి వివరించాడు అని శుకమహర్షి 


93 


శ్రీమద్భాగవతము 


పరీక్షిత్‌ మహారాజుకు శ్రీకృష్ణ ఉద్ధవ సంవాదమును గురించి చెప్పాడు. 


ఏకాదశ స్కంధము తొమ్మిదవ అధ్యాయము సంపూర్ణము 
రుం తత్షత్‌ ఓం తత్భత్‌ ఓం తత్లత్‌ 


పదవ అధ్యాయము. 


భాగవత కుత ఘాజి పాటించాలి. Sos న 
తాను చేసే కర్మలను అన్నింటినీ ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా 
చెయ్యాలి. ఆచారములను పాటించాలి. 


సాధారణంగా పురుషులు కామ సంబంధమైన, స్త్రీ 
సంబంధమైన కోరికలను, వారితో అనుభవించే సుఖమును నిజమని 
నమ్ముతుంటారు. తాను కోరుకున్న స్త్రీలను పొందడానికి, 
అనుభవించడానికి ఎన్నో ప్రయత్తాలు చేస్తుంటారు. కానీ ఆ 
ప్రయత్తాలన్నీ ఫలించవనీ, వికటిస్తాయనీ వారికి తెలుసు. తుదకు 
కామసుఖముల మీద విరక్తి పుట్టి, విరాగి అవుతాడు. (ఉదాహరణకు 
భోగిగా ఉన్న వేమన యోగిగా మారడాన్ని చెప్పుకోవచ్చు 


94 


ఏకాదశ స్కంధము(యొదటి భాగము 


ఎల్లప్పుడూ కామ కోరికలతో నిదపట్టకుండా సతమతమయ్మేే 


వాడికి ఎక్కువగా కలలు వస్తుంటాయి. ఆ కలలలో రకరకాల 
భోగ్యవస్తువులు కనపడుతుంటాయి వాటిని తనివిదీరా అనుభవించి 
నట్టు కలలు కంటాడు. మెలుకువ రాగానే అవి అన్నీ నిజం కాదని 
తెలుసుకుంటాడు. అలాగే నిజ జీవితంలో కూడా అనుభవించే సుఖాలు 
కలలో అనుభవించిన సుఖాల మాదిరి క్షణాల్లో మాయం 
అయిపోతాయి అని మాత్రం తెలుసుకోలేడు. ప్రాపంచిక సుఖాల 
కోసరం వెంపర్ణాడుతుంటాడు. 


కాని పరమాత్మ మీద మనసు నిలిపిన వారు ఈ కామ 
సంబంధమైన కోరికలను, కర్మలను వదిలిపెట్టాలి. ఈ శరీరానికి ఏం 
అవసరమో ఆ కర్మలే చెయ్యాలి. తరువాత ఆ కర్మలను కూడా 
వదిలెయ్యాలి. ఎల్లప్పుడూ ఆత్మను గురించి మాత్రమే ఆలోచించాలి. 
పరమాత్మయందే మనసును లగ్నం చెయ్యాలి. అహింస మొదలగు 
యమములు పాటించాలి. శౌచము మొదలగు నియమములను 
శక్తికొద్దీ పాటించాలి. మంచి గురువును ఆశ్రయించాలి. ఆ గురువుగు 
పరమాత్మ స్వరూపుడుగా పూజించాలి. (గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు 
దేవో మహేశ్వర: గురుసాక్షాత్‌ పరబ్రహ్మ. గురువుకు సేవచేసేవాడికి 
అభిమానము ఉండకూడదు. అహంకారము ఉండకూడదు. అసత్యము 
పలకకూడదు. విషయ వాంఛల యందు కోరిక ఉండకూడదు. 
గురువు మీద అచంచల మైన భక్తి విశ్వాసము కలిగిఉండాలి. కోపం 
అసలు పనికిరాదు. ఎల్లప్పుడు గురువు వద్ద నుండి ఆత్మతత్వమును 
గురించి తెలుసుకోడానికి ప్రయత్నం చేయాలి. అనవసరమైన 
సంభాషణలను చేయరాదు. జీవులందరినీ సమంగా చూడాలి, 


95 


శ్రీమద్భాగవతము 


ఖ్‌ యాపించకూడదు. తగుమాతంగానే పేమ, 
అభిమానము కలిగి ఉండాలి. 


అగ్ని మండుతుంది. ప్రకాశము కలిగి ఉంటుంది. కానీ, అది 
కట్టెలో దాగిఉంటుంది. మన కంటికి కనిపించదు. అలాగే ప్రతి 
శరీరములోనూ ఆత్మ దాగి ఉంటుంది. తనకు తానుగా ప్రకాశిస్తూ 
ఉంటుంది. కట్టెలో అగ్నిని చూచినట్టు మానవుడు ఆత్మను దర్శించాలి. 


అగ్ని తనకు తానుగా మండదు. అగ్ని కట్టెతో కానీ, 
లోహముతోగానీ, ఇతర వస్తువులతో కానీ కలిసి మండుతుంది. కానీ 
అగ్ని కట్టి, లోహము, ఇతర వస్తువుల గుణములను కలిగిఉండదు. 
అలాగే ఆత్మకూడా వివిధ శరీరములలో అంతర్జతంగా ఉంటూ కూడా, 


3 క మాయ వలన ఏర్పడినవే. ఈ 
ప్రపంచంలో పుట్టడం, పెరగడం, చావడం అంతా భ్రమ. ఏది నిజం 
కాదు. ఈ దేహమే శాశ్వతము అనే భ్రమ పోవాలంటే ఆత్మజ్ఞానము 
కావాలి. ఆత్మజ్ఞానమే ఈ ప్రాపంచిక విషయముల నుండి విముక్తి 
మానవుడు ఆత్మను గురించి తెలుసుకోవాలి. 
ములు, అశాశ్వతములు అని గ్రహించాలి. ఈ 
ప్రప పంచంలో దొరికే వస్తువులు, కలిగే సుఖములు శాశ్వతములు కావు, 


కలిగిస్తుంది. కాబట్టి పతి 


దేహములు అనిత్యవ 


96 


ఏకాదశ స్కంధము(యొదటి భాగము 


సుఖం వెంటనే దుఃఖం ఉంటుంది అనే జ్ఞానాన్ని కలిగి ఉండాలి. 
పరమాత్మ ఒక్కడే నిత్యము అని తెలుసుకోవాలి. 


ఉద్ధవా! కింద ఒక కొయ్య దిమ్మనుపెట్టి అందులో ఒక 
అరణిని అంటే మరొక కొయ్యను పెట్టి మధిస్తే నిప్పుపుడుతుంది. (ఇది 
వరకు యజ్ఞాలు చేసే ముందు ఈ ప్రక్రియ ద్వారానే నిప్పు రగిల్చి 
హోమం చేసేవారు. ఈ ప్రక్రియలో కింద ఉన్న కొయ్య దిమ్మ గురువు. 
పైన ఉన్న కొయ్య అరణి శిష్కుడు. గురువు చేసే ఉపదేశమే ఆ నిప్పును 
గ్రహించే చిన్ని చిన్ని చితుకులు. అరణితో చేసిన మధనం వలన పుట్టే 
అగ్ని జ్ఞానము. ఈ జ్ఞానమే మనలో ఉన్న భ్రమలను నాశనం చేసి 
ఆత్మజ్ఞానం కలుగజేస్తుంది. సద్గురువు చేత ఉపదేశింపబడ్డ జ్ఞానము, 
మానవుని ఆవరించిన మాయను తొలగిస్తుంది. మూడు 
గుణములను, వాటి వలన పుట్టిన కోరికలను నాశనం చేస్తుంది. 
శుద్ధమైన అది వలె ప్రకాశిస్తుంది. 


ఓ ఉద్దవా! ఎంతో జాగత్తగా, నైపుణ్యంతో కర్మలను చేసే 
వారికి కూడా ఎల్లప్పుడూ సుఖము లభించదు. ఏమీ తెలియని వారికి 
మూఢులకు ఎల్లప్పుడూ దుఃఖమే లభించదు. సుఖదు:ఖములు 
ఎటువంటి వారికైనా వెంట వెంటనే వస్తుంటాయి పోతుంటాయి. ఆ 
కారణం చేత సుఖము కలిగినపుడు ఎగిరి పడటం, దు:ఖము 
కలిగినపుడు కుంది పోవడం తగదు. సుఖదు:ఖములు నమానంగా 
అనుభవించిన వాడే ఉత్తముడు. 


97 


శ్రీమద్దాగవతము 


ఇంకొంత మంది, తమకు సుఖము 


ఎలా వస్తుందో 


అలారే ఇది కూడా 


్నములతో కూడిన యజ్ఞయాగములు 
ఇవ్వవు. ఉద్ధవా! ఏదో విధంగా ఎటువంటి 
జములు, యాగమ 


ఎలు పూర్తిచేసినా, వాటి 


వలన లభించే స్వర్ణ సుఖములు ఏ ప్రక రంగా నశించిపోతాయో 
చెబుతాను విను. 


98 


ఏకాదశ స్కంధము(యొదటి భాగము 


ఉద్ధవా! ఈ లోకంలో మానవులు యజ్ఞములు చేసి, 
దేవతలను ఆరాధించి, వారికి హవిస్సులు అర్హించి, పుణ్యము 
సంపాదించి, ఆ పుణ్యముతో స్వర్గలోక సుఖములను, దేవతల మాదిరి 
అనుభవిస్తారు. చక్కని వేషము ధరించి, దేవతలతో తిరుగుతూ, 
విమానముల మీద ఊరేగుతూ, దేవతా స్త్రీలు చుట్టు కూర్చుని ఉండగా, 
గంధర్వులు ఆడుతూ పాడుతుంటే, న్వర సుఖములు అనుభవిస్తారు. 
విమానములు ఎక్కి స్వర్ణలోకములో ఉన్న నందన వనములో 
విహరిస్తారు. దేవతా స్త్రీలతో ఆడతారు, పాడతారు, రమిస్తారు. కాని 
తాము ఆర్జించిన పుణ్యము అయిపోగానే, దేవతలు తమను 
నిర్దాక్షిణ్యంగా మానవ లోకమునకు తోసివేస్తారని కలలో కూడా 
అనుకోరు. ఉద్ధవా! పుణ్యము ఉన్నంతవరకే మానవునికి దేవలోకములో 
స్వర్ణసుఖములు లడఢిస్తాయి. పుణ్యము క్షీణించగానే, వాడునేను వెళ్లను 
మొరోఅంటున్నా కిందికి తోసేస్తారు. (క్షీణే పుణజ్యేమర్శలోకం 
విశంతి.............భ.రీ) 


ఉద్ధవా! భూలోకములో మానవుడు దుష్టులతో సహవాసం 
చేస్తాడు. ప ఇ ఆచరిస్తాడు. ఇంద్రియములకు వశుడవుతాడు. తన 
ఇష్టం వచ్చినట్టు విళ్చలవిడిగా కామభోగములు అనుభవిస్తాడు. ధనం 
దాచి పెట్టుకుంటాడు. ఎవరికీ దానంచెయ్యడు. ఇంకా డబ్బు 
సంపాదించాలి అనే యావతో ఉంటాడు. తన ఆహారం కోసరం, 
వినోదం కోసరం జీవహింస చేస్తాడు. తన కోరికలు తీరడం కోసరం 
భూత,ప్రేత,పిశాచములను ఉపాసిస్తాడు. వాటి ప్రీతి కోసరం జంతు 
బలులు, వీలైతే నరబలులు ఇస్తాడు. పశువు కంటె హీనంగా 
ప్రవర్తిస్తాడు. జీవితమంతా అజ్ఞానము, అవివేకము అనే చీకటిలో పడి 


7” 


99 


శ్రీమద్భాగవతము 


బతుకుతుంటాడు. మరణించిన తరువాత అంధకూపము 


ఉద్ధవా! దేహంతో మానవులు చేసే కర్మలు అన్నీ 
:ఖమును కలిగిస్తా 


వలి 


యి. ఆ కర్మల వలన వాసనలు అంటుకుంటాయి. 


= ఆ పరత ఈ విశ్వంలో ఏ a అ కాదు. ఈ లోకములు 

కల్పము వరకే ఉంటారు. తరువాత 
అము రెండు పరార్థములు మాత్రమే 
లొకము కూడా శాశ్వతము కాదు. 


౨ చేస్తుంటాయి. ఈ కర్మం లు SPE ste తమో 


అహంకారంతో జీవుడు. * కక్కన అలలు ఈడ కర్త ఆనే 


ఉంటాడు . కాబట్టి మూడు 


పక్షి జంతువులుగా జన్మించడానికి కారణం అవుతాయి. అన్ని 
జన్మలలోనూ ఖా కర్మలు చేస్తూనే ఉంటాడు. అతు కర్మలు చేస్తూ 


ఏకాదశ స్కంధము(యొదటి భాగము 


మరలా కర్మలు చేస్తూ మానవులు మోహంలో పడి పోతాడు.” అని 
కృష్ణుడు ఉద్ధవునితో పలికాడు. 


ఆ మాటలు విన్న ఉద్ధవుడు కృష్ణునితో ఇలా అన్నాడు. “దేవా! 
జీవుడు దేహంలో ఉంటాడు కదా! దేహంలో ఉన్న జీవుడు, సత్వ, 
రజస్తమో గుణముల వలన కలిగే సుఖమునకు, దుఃఖమునకు ఏల 
బద్దుడు కాడు? మూడుగుణములకు బద్దుడైన వాడు, బద్దుడు 
కానివాడు, ఎలా ఉంటారు? అతడు ఈ లోకంలో ఎలా ప్రవర్తిస్తాడు? 
అతడిలో ఏ లక్షణములను బట్టి అతడు బద్దుడు, ముక్తుడు అని 
గుర్తించాలి. అతడు ఏ ఆహారం తీసుకుంటాడు. అతడి దైనందిన 
కర్మలు ఎలాఉంటాయి. దయచేసి నాకు ఈ విషయములు 
వివరించండి. నా భమలను తొలగించండి” అని వేడుకున్నాడు 
ఉద్ధవుడు” అని శుక మహర్షి పరీక్షిత్‌ మహారాజుకు శ్రీకృష్ణుడు 
ఉద్ధవునికి చేస్తున్న ఉపదేశములను వివరించాడు. 


శ్రీమద్భాగవతము 


ఏకాదశ స్కంధము పదవ అధ్యాయము సంపూర్ణము 
రుం తత్సత్‌ ఓం తత్షత్‌ ఓం తత్లత్‌ 


101 


శ్రీమద్భాగవతము 
శ్రీమద్ధాగవతము 
ఏకాదశ స్కంధము 
పదకొండవ అధ్యాయము. 


“ఓ పరీక్షిత్‌ మహారాజా! శ్రీకృష్ణుడు ఉద్ధవునికి ఈ 


పకారంగా ఉపదేశిస్తున్నాడు. 


“ఉద్ధవా! నాచే సృష్టించబడిన, నా అధీనములో ఉన్న 
సత్వ,రజన్‌, Fae ఎల వలననే జీవులలో ఉన్న ఆత్మ 
బంధింపబడటం కానీ, విముక్తి చెందడం కానీ జరుగుతూఉంటుంది. 
నిజానికి ఆత్మకు బంధింప బడటం కానీ, ఆ బంధనముల నుండి 
విముక్తి పొందడం కానీ లేవు. మూడు గుణము 

రై ఆ గుణములు నన్ను బంధించలేవు. బంధనము లేదు 
కనుక నాకు విముక్తి కూడా లేదు. 


లు నా చేత సృష్టించ 


స్వపష్షములో కనపడ్డవి అన్నీ మనస్వుతో కల్చించబడతాయి. 
అలాగే జాగ్రవదావస్థలో జరిగే అన్ని పనులు, వాటి వలన కలిగే 
సుఖదు:ఖములు, దేహమునకు ప్రాప్తించే జనన, మరణములు, అంతా 
మాదిరి మాయగా జరుగుతున్నాయి. అన్ని మనస్సు కల్చితాలే. 
నిజాలు కావు. ఎవరూ పుట్టడం లేదు. చావడం లేదు. నుఖము లేదు 
:ఖము లేదు. అంతా మనస్సు చేసే 
మరణాలకు కానీ, సుఖదు:ఖములకు కానీ ఎటువంటి ఉనికి లేదు. 


మాయాజాలం. జనన 


102 


ఏకాదశ స్కంధము(యొదటి భాగము 


ఉద్ధవా! ఈ లోకంలో ఉండేవి రెండే రెండు. ఒకటి విద్య. అంటే 
న్నది ఉన్నట్టుగా తెలుసుకోవడం. రెండవది అవిద్య అంటే లేనిది ఉ 
న్నట్టుగా అనుకోవడం.(తాడును చూచి పాము అనుకొని భ్రాంతి 
చెందడం. కాలం తీరగానే పడిపోయే ఈ శరీరాన్ని శాశ్వతం 
అనుకోవడం.) ఇదే మాయ. ఈ జీవులు అవిద్య చేత 
బంధింపబడతారు. అవిద్య తొలగి పోగానే, ఉన్నది ఉన్నట్టు గా 
తెలుసుకోగానే మోక్షం పొందుతారు. 


ఉద్ధవా! ఈ లోకంలో అందరూ ఒకే విధంగా పుడుతున్నారు. 
అందరి శరీరాలు ఒకటిగానే ఉన్నాయి. కానీ కొందరు సుఖాలు 
అనుభవిస్తున్నారు. మరి కొందరు దుఃఖమును అనుభవిస్తున్నారు. 
కొందరు బంధింపబడుతున్నారు. మరి కొందరు విముక్తి 
పొందుతున్నారు. 


ఉద్ధవా! ఈ దేహము అనే అశ్వత్ధ వ్యక్షము(రావి చెట్టు మీద 
రెండుపక్షులు వాల్తాయి. హృదయము అనే గూటిలో నివసిస్తుంటాయి. 
అవే జీవాత్మ, ఆత్మ. ఆ పక్షులు రెండూ ఒకటే. కాని మనం రెండుగా 
ఉన్నాయి అన్న భమలొ ఉన్నాము. అవి రెండూ సఖ్యంగా ఉంటాయి. 
జీవాత్మ అనే పక్షి అన్ని రకములైన ఆహారములను తీసుకుంటూ 
ఉంటుంది కాని బలహీనంగా ఉంటుంది... రెండవది పరమాత్మ 
స్వరూపమైన ఆత్మ అనే పక్షి ఈ పక్షికి జ్ఞానము ఉంటుంది. జ్ఞానమునే 
ఆహారంగా స్వీకరిస్తూ చాలా బలంగా ఉంటుంది. ఈ పక్షికి, 
శరీరముతో, మనసుతో చేసే కర్మ్తలుగానీ, కర్మఫలములు గానీ, 
అంటవు. అన్నిటినీ సమానంగా, ఒక సాక్షిలాగా, చూస్తూ ఉంటుంది. ఈ 


103 


శ్రీమద్భాగవతము 


పక్షికి తాను ఎవరో, జీవాత్మ ఎవరో 
శరీరములో 


ఆత్మ అనే బాగా తెలుసు. కాని, ఈ 


అనుభవిస్తున్న జీవాత్మకు తాను ఎవరో, తన స్వరూపము ఏమిటో. 


తెలియదు. ఎందుకంటే జీవాత్మను అవిద్య ఆవరించి ఉంటుంది. ఆ 
కారణం చేత కర్మలచేత బంధింపబడుతుంటుంది. ఆత్మకు అవిద్య లేదు 
కాబట్టి, ఆత్మకు ఎటువంటి కర్మబంధనములు లేవు. బంధనములు 
లేనపుడు విముక్తి అనే పశ్షలేదు కదా! 


అవిద్య నుండి విముక్తి చెందిన వాడు రాగ ద్వేషమ 

లోనుకాడు. అతడు ఈ ప్రపంచంలో తిరుగుతున్నా సాటి వారితో కలిసి 
కర్మలు చేస్తున్నా “నేను చేస్తున్నాను, నేను చదువుకున్నాను, నేను 
పెద్దవాడిని” అనే అహంకారానికి లోను కాడు. కర్మలు చెం 
చేస్తుంటాడు. ఆకర్మల ఫలితముల గురించి పట్టించుకోడు. కాని 

వ్యతి వేకముతోనూ ఆవరింపబడ్డ మానవుడు, “నేను 
నాది, ఇదంతా నేను చేసాను, ఈఆస్తి అంతా నాది, pe చేసే కర్మలకు 
కర్తనే నేనే” అని అహంకరిన్తాడు. అతడు చేసే కర్మలచేత 
బంధింపబడతాడు. ఆ కర్మల వలన కలిగే సుఖదు:ఖములను 
అనుభవిస్తుంటాడు. వాస సోగుచెసుకొని ఆ వాసనల ఫలితంగా, 
జనన మరణ చక్రంలో తిరుగుతుంటాడు. 


లకు 


ర్యూలి కాబట్టీ 


నవుడు, వివేకము కల 
తో ఏ పని చేసినా అంటే తి తిన్నా పడుకున్నా, 


అవిద్య చేత ఆవరింపబడని మా 
మానవుడు, ఈ దేహము 
చదివినా, తిరిగినా, స్నానం చేసినా, పుణ్యక్షేత్రమ లు దర్శించుక 


ఎవరినన్నా తాకినా (పురుషుడు అయితే సీ స్త్రీని, స్త్రీ స్త్రీ అయితే పురుషుడిని, 


104 


ఏకాదశ స్కంధము(యొదటి భాగము 


మంచి వాసన, చెడ్డ వాసన చూచినా, భోజనము చేసినా, మంచి 
మాటలు చెడు మాటలు విన్నా వాటిని కేవలము ఇంద్రియములకే 
పరిమితం చేస్తాడు. మనసులోకి రానివ్వడు. వాటి కోసం వెంపర్లాడడు. 
వాటిని మాటి మాటికీ కావాలని కోరుకోడు. ఏమీ పట్టనట్టు ఉంటాడు. 
జక మాటలో చెప్పాలంటే తాను చేసిన కర్మలతో, ఆ కర్మఫలములతో 


తాను బంధింపబడడు. 


సూర్యుడు గంగా జలములోనూ, మురికి నీటి గుంటలోనూ 
సమానంగా ప్రతిఫలిస్తాడు. అలాగే గాలి పూలమ్‌ది నుండి, పెంట 
కుప్పలమీది నుండి సమానంగా వస్తుంది. కాని దేనీ మీదా ఆసక్తి 
చూపించదు. అలాగే విద్వాంసుడు అయిన పురుషుడు, స్త్రీ, ఈ 
ప్రపంచంలో సంచరిస్తున్నా వేటి మీద ఆసక్తి చూపించరు. మానవుడు 
ఈ ప్రాపంచిక విషయములను, వాటిని అనుభవించడం వల్ల కలిగే 
వాసనలను, వైరాగ్యము అనే కత్తితో నరుకుతుంటాడు. తనకు కలిగిన 
సందేహములను, ఆత్మజ్ఞానముతో తీర్చుకుంటూ ఉంటాడు. స్వష్షము 
నుండి మేలుకున్న వాడు, తనకు వచ్చిన స్వష్షము అంతా నిజం కాదు, 
భ్రమ అని ఎలా అనుకుంటాడో, అలాగే ఈ ప్రపంచంలో కనపడేవన్నీ 
నిజం కాదు, అంతా భమ అని అనుకుంటాడు. 


ఉద్ధవా! ఏ మానవుని ప్రాణములు, ఇంద్రియములు, మనస్సు, 
బుద్ధి ఈ ప్రాపంచిక విషయములలోనూ, కామ సంబంధమైన 
కోరికలతోనూ ఆసక్తి కలిగి ఉండవో, ఆ మానవుడు నిరంతరము ఈ 
దేహముతో ప్రపంచములో సంచరించినా, అతడు దేని చేతా 
బంధింపబడడు. ఎల్లప్పుడూ సంతోషంగా, ఆనందంగా ఉంటాడు. 


105 


శ్రీమద్భాగవతము 


అటువంటి వాడికి ఈ శరీరంతో సంబంధం లేదు. తన శరీరాన్ని ఎవరు 
తొట్టినా, తిట్టినా, హింసించినా బాధ పడడు. నవ్వుతూ ఉంటాడు. 
ఎవరైనా తనను పూజిస్తే పొంగిపోడు. ఎవరైనా తనను నిందిస్తే 
కుంగిపోడు. నిర్వికారంగా ఉంటాడు. అటువంటి వాడే జీవించి 

ఉండి కూడా ముక్తిని పొందినవాడు అని చెప్పబడతాడు. 


ఎవరైతే ఈ ప్రాపంచిక విషయములయందు ఆసక్తిని 
చూపడో అతడు దూషణములను, భూషణములను, తిరస్మారమ 
సమానంగా భావిస్తాడు. తన గురించి నాలుగు మంచి మాటలు 
చెబితే పొంగి పోడు, అలాగే తనను ఎవరైనా తిడితే కుంగిపోడు. 
ఎల్లప్పుడూ నవ్వుతూ ఉంటాడు. అటు వంటి వాడిని ముక్త పురుషుడు 
అని అంటారు. 
(ఇక్కడ పురుషుడు అంటే మగవాడు అని కాదు. స్త్రీలు కూడా 
పురుషులే. పురుషుడు అంటే ఈ దేహము అను పురములలో 


ఉండేవాడు అని అర్థం చెప్పు 


అటువంటి ముక్త పురుషుడు తనకోసం కానీ, తన దేహం 
కోసం కానీ ఏ పనీ చెయ్యడు. అంటే మంచి పనీ చెయ్యడు. చెడ్డ పనీ 
చెయ్యడు. (పెడితే తింటాడు లేకపోతే లేదు. దొరికినదానితో తృప్తి 
పడతాడు. దేనిని గురించీ అనవసరంగా మాట్లాడడు. దేని గురించీ 
అతిగా ఆలోచించడు. దేనినీ పట్టించుకోడు. తనలో తాను 


ఆనందిస్తుంటాడు. ఆత్మానందాన్ని అనుభవిస్తుంటాడు. పపంచం 


ద్యష్టిలో ఇటువంటి వారిని పిచ్చివాళ్లు అని అనుకుంటారు. 


106 


ఏకాదశ స్కంధము(యొదటి భాగము 


ఉద్ధవా! వేదములు, శాస్త్రములు, పురాణములు అన్నీ 
చదివినా, తన గురించి, భగవంతుని గురించి, తెలుసుకోని వాడు, 
పాలు వట్టి పోయిన ఆవును పెంచుతున్న గొల్లవాడితో సమానము. 
అటువంటి వాడి విద్య, జ్ఞానము, పాండిత్యము వలన వాడికి కానీ, 
ప్రపంచానికి కానీ, ఎటువంటి లాభములేదు. అతని పాండిత్యము అంతా 
బూడిదలో పోసిన పన్నీరు మాదరి వ్యర్ధము. పాలు వట్టి పోయిన ఆవు, 
వ్యభిచారిణి అయిన స్త్రీ, మరొకరి వద్ద ఉద్యోగం చేస్తున్న వారు, 
దానము చేయకుండా కూడబెట్టిన ధనము, భగవంతుని కీర్తించని 
వాక్కు, ఎందుకూ పనికి రావు. అటువంటి వారు కేవలం తమ శరీరాన్ని 
అందంగా కనిపించడం కోసం, ధనాన్ని కాపాడుకోవడం కోసం నానా 
తంటాలు పడుతుంటారు. కష్టాలు అనుభవిస్తుంటారు. 


ఉద్ధవా! భగవంతుని గురించి స్తుతించని నాలుక, నోరు 
వ్యర్ధము. బుద్ధిమంతుడు అయిన వాడు అనవసరమైన మాటలతో 
కాలక్షేపం చేయకుండా, భగవానుని స్తుతించడంలోనూ, 
కీర్తించడంలోనూ ఆసక్తి చూపించాలి. ఇటువంటి నిశ్చయమైన 
ఆలోచనలతో ఉన్నవాడు దేహము మీద ఆసక్తిని విడిచిపెట్టి, 
భగవంతుని మీద మనస్సు లగ్నం చేసి, పరమ శాంతిని పొందుతాడు. 


ఉద్ధవా! అందరికీ పైన చెప్పిన వైరాగ్యము, ఆత్మజ్ఞానము, 
ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహము, మనస్సును నిర్మలంగా 
ఉంచుకోవడం, మనస్సును పరమాత్మయందు లగ్నం చేయడం సాధ్యం 
కాకపోవచ్చు. అటువంటి వారు, తాము చేసే పనులు అన్నిటినీ కూడా, 
తాము చేస్తున్నాము అనే అహంకారంతో కాకుండా, భగవంతుని 


107 


శ్రీమద్భాగవతము 


పరంగా చేస్తున్నాము అని అనుకుంటూ, ఆ కర్మల ఫలములన 


భగవంతునికి అర్హించాలి. ఆ కర్మలు చేసేటప్పుడు వాటి నుండి కలిగే 
ఫలముల మీద ఎటువంటి ఆసక్తి లేకుండా చెయ్యాలి. తీరిక వేళల్లో 


భగవంతుని లీలలను వినాలి. గానం చెయ్యాలి. భగవంతుని 


స్మరించాలి. 


ఉద్ధవా! మానవులు అందరూ ఎల్లప్పుడూ భగవంతుని 
ఆశయించాలి. భగవంతుని కొ రకే ధర్మంగా ధనం సంపాదించాలి. 


, ధర్మబద్ధమైన కోరికలను 


ధర్మం బద్ధంగా సంపా 
తీర్చుకోవాలి. తుదకు, ఆ కోరికలను కూడా విడిచిపెట్టాలి. అప్పుడే 
భక్తులు సత్తురుషుల సంగంలో ఎల్లప్పుడూ నామీద భక్తి కలిగి, నన్న 
ధ్యానిస్తుంటారు. తుదకు నన్నే పొందుతారు.” అని శ్రీకృష్ణుడు ఉద్ధవునికి 
ఆత్మ జ్ఞానమును ఉపదేశించాడు. 


దించిన ధనముతోనే 


క్రీక్యష్ణుడు చెప్పినది అంతా విన్న తరువాత ఉద్ధవునికి జక 
సందేహము కలిగింది. “కవ 
వె 0! మరి వారిలో సాధువులు అని ఎవరిని అంటారు? 
సత్పురుషులు నీ యందు ఎటువంటి భక్తిని కలిగి ఉంటారు? టి దేవా! 
నీవు పురుషులలో శ్రేష్టుడవు. ఈ సకల జగత్తుకు అధిపతివి. అటువంటి 
నీకు ప్రణమిల్లుతున్నాను. నేను అడిగిన ప్రశ్చలకు సమాధానాలు 
నా సందేహాలు తీర్చు | 


EB! పరమాః్ల కీర్తిని ఎందరో గానం 


= 


ఓ దేవా! నీవు పక్యతికి అతితుడవు. నిర్వికారుడవు. 
నిరాకారుడవు. కేవలము నీ భక్తులను అనుగ్రహించడానికి శ్రీకృష్ణుడిగా 


108 


ఏకాదశ స్కంధము(యొదటి భాగము 


మానవ రూపంలో అవతరించావు. నీతో కలిసి ఈ యుగంలో ఈ 
భూమి మీద తిరగడం మా భాగ్యంగా భావిస్తున్నాము.” అని 
వేడుకున్నాడు ఉద్ధవుడు. ఉద్ధవునికి శ్రీకృష్ణుడు ఈ విధంగాసమాధానం 


“ఉద్ధవా! ఎవరైతే నా మీద అపారమైన భక్తి శద్ధ కలిగి 
ఉంటాడో అతడు ఇతర ప్రాణుల మీద కూడా దయ కలిగి ఉంటాడు. 
అతడికి ఎవరిమీదా విరోధము గానీ, శత్రుత్వము కానీ ఉండదు. 
అతనికి ఎన్ని కష్టాలు వచ్చినా సంతోషంతో భరిస్తాడు కానీ ఎవరినీ 
నిందించడు. అతడు ఎల్లప్పుడూ సత్యమునే పలుకుతాడు. అతని 
మనసులో ఎటువంటి పాపచింతన ఉండదు. అతడు అందరినీ 
సమంగా చూస్తాడు. కులముల మధ్య, జాతుల మధ్య, ప్రాంతముల 
మధ్య భేదభావము చూపడు. అందరికీ తనకు చేతనైన మేలు చేస్తాడు. 
అతని మనసు బుద్ధి కామవాంఛలతో నిండి ఉండదు. అతని మాట 
మృదువుగా ఉంటుంది. ఎల్లప్పుడూ తన శరీరమును, మనసును 
పవిత్రంగా ఉంచుకుంటాడు. ఇతరుల సొత్తుకు ఆశించడు. పాపంచిక 
విషయములలో ఆసక్తి కనపరచడు. ఆహారం మితంగా తనకు 
కావాల్షినంత వరకు తీసుకుంటాడు. ఎల్లప్పుడూ పరమ శాంతంగా, స్టిర 
చిత్తంతో ఉంటాడు. అటువంటి వాడికి ఎటువంటి ప్రమాదములు 
జరగవు. గంభీరంగా ఉంటాడు. అతడికి ధైర్యము ఎక్కువ. ఎవరికీ 
భయపడడు. ఆకలి, దాహం వేసినపుడు ఆహారం, నీరు కోసరం 
ఆరాటపడటం, శోకము కలిగినపుడు ఏడవడం, మోహము 
కలిగినపుడు దాని కోసరం వెంపర్లాడటం, పుట్టినపుడు సంతోషించడం, 
చచ్చినపుడు దు:ఖించడం, ఇటువంటి వికారములకు లోనుకాడు. 
నిర్వికారంగా ఉంటాడు. ఎవరినుండి పొగడ్తలను, సన్మానాలను 


109 


శ్రీమద్దాగవతము 


ఆశించడు. అందరినీ గౌరవిస్తాడు. భగవంతుని గురించి తనకు 
తెలిసిన విషయములను ఇతరులకు వివరిస్తాడు. అందరితో స్నేహంగా 
కలిసి మెలిసిఉంటాడు. అటువంటి నా భక్తుడు ఇ 

తెలిసి ఉంటాడు. 


ఉద్ధవా! పైన చెప్పబడిన గుణములను, దోషములను బాగా 
అర్థం చేసుకొని, సకల ధర్మములను విడిచిపెట్టి, నన్నే సేవించే వాడిని 
సత్పురుషుడు అని అంటారు. శుద్ధ సత్వ గుణ స్వరూపుడను, 
అనంతుడను, సర్వాంతర్యామిని అయిన నా స్వరూపమును చక్కగా 
తెలుసుకొనిగానీ, లేక నా గురించి ఏమీ తెలియక పోయినాగానీ, నన్ను 


ఏకాగబుద్దితో, అచంచలమైన మనస్సుతో సేవించిన వారిని 


ద్ధి 
ఉత్తమభక్తులు అని అంటారు. 


భక్తులను ప సేవించు. ఆరాధించు. అసస 
నాకథలను అందరికీ చెప్పు. నన్నే ధ్యానించు. నీకు దొరికిన 
పదార్ధములను నాకు నివేదించి తరువాత ఆరగించు. నీ ఆత్మను నాకు 
అర్చించు. నా జననము, నా లీలలను గురించి చర్చించు. 
రోజు మొదలగు పండుగలను ఆనందంగా జరిపించు. నా 
మందిరములలో నా గురించిన పాటలను పాడించు. కీర్తనలను గానం 
శృవములను చేయించు. సంవత్సరమునకు ఒక సారి 

వచ్చే నా జన్మదినము నాడు కానీ, ఇతర పండుగరోజులలోగానీ, 
పుణ్యతీర్ణయాత్రలను చెయ్యి. వేదములలో చెప్పబడిన పద్ధతులలో కానీ, 
తంత్రశాస్త్రములలో చెప్పబడిన పద్ధతులలో గానీ దీక్షలు స్వీకరించు. నా 
గురించి చెప్పబడిన వతములను ఆచరించు. ఆలయములను కట్టించి 


110 


ఏకాదశ స్కంధము(యొదటి భాగము 


అందులో నా విగహములను పతిష్టించు. ఈ పనులన్నీ నీవు ఒంటరిగా 
చేయడానికి నీకు శక్తి చాలక పోతే ఇతరులతో కలిసి సమిష్టిగా చెయ్యి. 
అందరూ కలిస్తే చేయలేని పని అంటూ ఏమీ లేదు. ఉద్యానవనములు, 
క్రీడా స్థలములు, పుష్టవనములు, నగరములు, ఆ నగరములలో 

న నిర్మింపచేయి. ఆ ఆలయములను శుభ్రం చేయడం 
అంటే ఊడఢడం, కడగడం, ముగ్గులుపెట్టడం, అలంకరించడం 
మొదలగు పనులను ఏ మాత్రం కపటం లేకుండా చెయ్యి. ఇతరులచేత 
చేయించు. 


ఆలయములలో సేవచేయడంలో ఎటువంటి అభిమానము, 
దురహంకారము, దంభము, డాంబికము, పనికిరాదు. నీవు చేయు 
శుభకార్యములను అందరికీ తెలియాలని ఆరాట పడరాదు. ఒక 
దేవతకు సమర్హించిన నివేదనలను, ఆ దేవత ప్రసాదంగా స్వీకరించు. 
అంతేకానీ, వాటిని మరలా నాకు సమర్హించకూడదు. 


ఉద్ధవా! నీకు ప్రియం అయినది, నీవు ఎక్కువ ఇష్టపడేది 
అయిన పదార్థములనే నాకు సమర్చించు. అటువంటివి నాకు 
సమర్తించినపుడే నీకు అనంతమైన ఫలితం దక్కుతుంది. ఉద్ధవా! 
సూర్యుడు, అగ్మి బ్రాహ్మణులు, ఆవులు, నా భక్తులు, ఆకాశము, 
వాయువు, జలము, భూమి, అందరిలో ఉన్న ఆత్మ, సకల 
జీవరాసులు..ఇవన్నీ నా పూజకు అర్హులే. వీటిలో దేనిని పూజించినా 
నన్ను పూజించినట్టే! 


111 


శ్రీమద్భాగవతము 


ఉద్ధవా! నాలుగు వదము 


లలో చెప్పబడిన మంతమ 
ూర్యుని పూజించాలి. అ లో హవిస్కృలను వేయడం ద్వారా అద్షిని 


పూజించాలి. ఆహ్వానించి, అర్జించి, భోజనం పెట్టడం ద్వారా 


౨ పూజించాలి. పచ్చిగడ్డిని గోవులకు పెట్టడం ద్వారా 
). నాటి పాణులను తన బంధువుల మాది€ 


ఆదరించడం ద్వారా, మన:పూర్వకంగా ధ్యాన 


యం న నీటిని తా 2 వేయ 


లను ఉంచి, వాటిని రహస్య 


ము యొదలగునవి ఇవ్వడం 


ద్వారాను, సకల భూతములను సమానంగా చూడటం ద్వారాను, 


సర్వాంతర్యామి నైన నన్ను పూజించవచ్చ్చును. 


ఉద్ధవా! ఇంక నన్ను ఏ రూపంతో పూజించ వచ్చును అః 
కదా నీ సందేహము. నన్ను చతుర్ణుజముల 


ఇష్టమైన ఏ రు కర్మ Py ADR: ఉపయోగపడే 


వెలయవులు, బావులు తవ్వించినా, సత్రములు కట్టించి అన్నదానము 


చేసినా, వారికి నామీద భక్తి లభిస్తుంది. సత్తురుషులనుసేవించడం 


ఏకాదశ స్కంధము(యొదటి భాగము 


వలన తప్పితే మరొక మార్గంతో ఈ సంసారము అనే సాగరమును 
దాటడం అసాధ్యము. ఉద్ధవా! నీవు నాకు స్నేహితుడవు. మంచి 
హృదయము కలవాడవు. నాకుసేవకుడవు. కాబట్టి నీకు అతి 
రహస్యమైన మరొక విషయమును కూడా చెబుతాను శ్రద్ధగా విను.” 
అని శ్రీకృష్ణుడు ఉద్ధవునికి బోధించాడు అని శుక మహర్షి పరీక్షిత్‌ 
మహారాజుకు శ్రీకృష్ణుడు ఉద్ధవునికి చేసిన ఆత్మబోధలను, 
జ్ఞానబోధలను వినిపించాడు. 


శ్రీమద్భాగవతము 
ఏకాదశ స్కంధము పదకొండవ అధ్యాయము సంపూర్ణము 
రుం తత్షత్‌ ఓం తత్భత్‌ ఓం తత్సత్‌ 


శ్రీమద్దాగవతము 
ఏకాదశ స్కంధము 
పన్నెండవ అధ్యాయము. 


“కు పరీక్షిత్‌ మహారాజా! శ్రీకృష్ణ భగవానుడు ఉద్ధవునికి తన 
ఉపదేశమును కొనసాగించాడు. 


“ఉద్ధవా! సత్సంగము అనేది ప్రతి మనిషికి ఆవశ్యకము. 
సత్సంగము ప్రాపంచిక విషయముల మీద ఆసక్తిని సమూలంగా 
నాశనం చేస్తుంది. కేవలము సత్సంగము తోనే నేను నా భక్తులకు 
వశము అవుతాను. అంతే కానీ, యోగము, సాంఖ్యము, ధర్మాన్ని 


113 


శ్రీమద్భాగవతము 


వేదములను అభ్యసించడం, తపస్తుచేయడం, సన్మాసం 


న తలను పూజించడం, రహస్యమైన నా 
త్రములను జపించడం, తీర్థయాత్రలు చేయడం, యమ, 
నియమములు పాటించడం, వీటిని ఆచరించడం ద్వారా కూడా నేను 
| ను. పైన చెప్పబడినవి ఏవీ నన్ను వశం చేసుకోలేవు. 
యు ద్వారానే నేను నా భక్తులకు దగ్గర అవుతాను. 
(అంటే అవి చేయకూడదు అని కాదు. వాటితో పాటు సత్సంగము 
ము లేకపోతే పైన చెప్పబడిన పుణ్య కార్యములు 
చేస్తున్నా అతడి మనసు పెడదోవ పట్టే ప్రమాదం ఉంది. అందుకని 
ము అని చెప్పాడు పరమాత్మ 


స్త్రీలు, కడజాతిలో పుట్టినవారు, ఇంకా పైన చెప్పబడిన జాతులలో 

ముఖ్యులైన వ్యత్రాసురుడు, ప్రహ్లాదుడు, వృషపర్వుడు, బలి చకవర్తి, 
సు యుడు, విభీషణుడు, సుగ్రీవుడు, హనుమంతుడు, 

ఏం వ్యాపారం చేసే ధర్మవ్యాధుడు, సైరంధ్రి వ్యత్తిలో 

యకులైన వ్రజవాసులు(గోపికలు, గోపకాంతలు, యజ్ఞములు, 


ఉన్న కుద్ది, 


౩గములు గ చేసిన బ్రాహ్మణుల భార్యలు, వీరందరు కూడా 
ముల చేతనే నా దగ్గరకు 


ఏ వ్రతములను 


114 


ఏకాదశ స్కంధము(యొదటి భాగము 


అచంచలమైన భక్తి, నా భక్తుల యొక్క సత్సంగము వలననే నన్ను 
పొందగలిగారు. 


అంతే కాదు, గోపికలు, గోపకాంతలు, నందుని ఇంటి 
పెరడులో ఉన్న మద్దిచెట్లు, కాళీియుడు, బృందావనములో ఉన్న చెట్టు, 
లతలు, వీరందరికీ ఏ శాస్త్రపరిజ్ఞానము, వేదాధ్యయనము తెలియదు. 
కేవలము సత్సంగము వలన, నిర్మలమైన మనస్సుతో ఎల్లప్పుడు నన్ను 
స్మరించడం వలన ముక్తి పొందారు. అంతేకానీ, ఎన్నో కష్టాలుపడి, 
ఎంతో ధనము వినియోగించి, యోగాభ్యాసము చేసి గానీ, 


పలల ఆచరించి కానీ, న్నా త కానీ, BE చేసి 
కానీ, వేదములను అధ్యయనం చేసికానీ, నన్నుపొందలేరు. కేవలము 
సత్సంగము వలననే నన్ను పొందగలరు. 


ఉద్ధవా! నేను, బలరాముడు అక్రూరుని వెంట మధురకు 
వెళ్లినపుడు, నా మీదనే తమ ప్రాణములను నిలుపుకున్న గోపికలు, 
గోపకాంతల యొక్క హృదయములు నా యందు లగ్నం అయి 
ఉన్నాయి. నా వియోగము వలన కలిగిన విరహంతో వారు చాలా 
బాధపడ్డారు. నేను వారి దగ్గరకు రావడం తప్ప వేరే ఏటి వారికి 
సుఖమును కలిగించలేకపోయింది. ఎందుకంటే యమునా తీరంలో 
వారు నాతో గడిపిన రాత్రులు, యుగాలు క్షణాల్లా గడిపారు. వారి మధ్య 
నేను లేకపోయేసరికి, వారికి క్షణము ఒక యుగంగా గడిచింది. ఆ 
గోపికలు నా మీద ఉన్న ప్రేమతో ఈ ప్రపంచాన్నే మరిచిపోయా 
వారి మనస్సులు నా మ్‌దనే లగ్నం చేసారు. నన్నే స్మరించుకుంటున్నారు. 


115 


శ్రీమద్దాగవతము 


కాని ఈ గోపికలకు నా గురించి కానీ, నా తత్వమును గానీ 
తెలియదు. గోపికలు నన్ను కేవలం తమ పియునిగానే తలంచారు కానీ 
జక పరమాత్మ స్వరూపుడిగా భావిం లేదు. కేవలము నన్ను ఒక 
ప్రియుడిగానే నన్ను కలవడానికి నాతో సంగమించడానికి 
ప్రయత్తిస్తున్నారు. వారికి ఆత్మజ్ఞానము, పరమాత్మ తత్వము తెలియదు. 
కేవలము శారీరక సుఖము మాత్ర మే తెలుసు. కానీ నా మీద ఉన్న 
అచంచలమైన ఏకాగ్రమైన ప్రేమతో, భక్తితో నన్ను పొందగలిగారు. 
ఉద్ధవా! నీవు కూడా ఈ వేద ములు, శాస్త్రములు, పురాణములు, 


శాస్త్ర చర్చలు, వ్రతాలు తం మ తన; కేవలం నా మీద లక నన్ను 


or నీ ఉపదేశములు ఎన్ని విన్నా నాలో ఇంకా సందేహాలు 
డం లేదు. అంతా 


౧తిని పోగొట్టవా!” అని 


చక్రంలో ప్రవేశిస్తాయి. తరువాత మణిపూరమ స 
వ సూక్ష్మరూపంలో ఏర్పడుతుంది. తరువాత ముఖము, పొడుగు 


116 


ఏకాదశ స్కంధము(యొదటి భాగము 


పొట్టి, లావు, సన్నము, కంఠధ్వని, ఆకారము, అన్నీ కమంగా 
ఏర్పడతాయి. ఇవన్నీ స్తూల శరీరమునకు సంబంధించినవి. 


అగ్ని కట్టిలో సూక్ష్మరూపంలో ఉంటుంది. ఒక కట్టి మరొక 
కట్టెతో మధించినపుడు, నిప్పురవ్వల రూపంలో బయటకు వస్తుంది. ఆ 
నిప్పురవ్వలు నిప్పుగా మారుతుంది. ఆ నిప్పులో ఆహుతుల రూపంలో 
నెయ్యి సమిధలు వేసినపుడు ప్రచండ రూపం దాలుస్తుంది. ఆ 
ప్రకారంగానే వేదములలో నా గురించిన వివరములు సూక్ష్మంగా 
ఉంటాయి. వాటిని విద్వాంసులు వివరిస్తే గానీ, స్టూలరూపంలో అర్థం 


కావు. 


ఉద్ధవా! ఈ ప్రపంచం అంతా సత్వ, రజన్‌, తమోగుణములతో 
నిండి ఉంది. ఈ ప్రపంచం అంతా నా స్వరూపమే. విత్తనములు 
భూమిలో నాటితో, ఆ విత్తనములు వివిధ మొలకల రూపములలో 
బయటకు వస్తాయి. అలాగే పరమాత్మ కూడా మొదట అవ్యక్తంగానే 
అద్యశ్యరూపంలో (అండముగా ఉంటాడు. తరువాత క్రమక్రమంగా 
తల, ఇంద్రియములతో స్తూల రూపాన్ని సంతరించుకుంటాడు 
(పిండంగా మారి ఆశువుగా రూపొందుతాడు. 


ఉద్ధవా! నీకంటికి వస్త్రము ఒకటిగా కనపడుతూ 
ఉంటుంది. కానీ ఆ వస్త్రము ఎన్నో దారపు పోగుల సముదాయము. 
అలాగే పరమేశ్వరుడు సకల జీవులలో ఆత్మస్వరూపుడుగా 
వెలుగుతున్నాడు. ఈ సంసారము అనే మహా వృక్షమునకు భోగములు, 
కోరికలు, పుష్టములు, ఫలముల రూపములో కాస్తాయి. 


117 


శ్రీమద్భాగవతము 


అనే రెండు 

త్తనముల ద్వారా మొలుస్తుంది. జీవుని వ వెంట ఉండే వాసనలు ఈ 
ుణములు టిని కాండము. 

క ఈ చెట్టు కొమ్మలు. పది ఇంద్రియములు, Se 

మొత్తం పదకొండు దీనికి శాఖలు. శబ్దము , కులు క 

చెట్టులో నుండి కారే రసాలు. వాతము, పిత్తము, శ్లేష్మము అనే 

మూడు శరీర ధాతువులు ఈ చెట్టుకు బెరడు. ఈ చెట్టుకు రెండే 

రెండుపండ్లు కాస్తాయి అవేసుఖము, దు:ఖము. ఈ చెట్టు మీద 

జీవుడు, ఆత్మ అనే రెండు 

కంక ల ఫస ప్రాపంచిక తన క మునిగి తేలేవారు 


పక్షులు నివాసం ఉంటాయి.(నిజానికి ఈ 


ఉద్ధవా! నిజానికి నేను ఒక్కడినే. కాని నామాయాశక్తి 
మీకు అనేకరూపాలలో కనపడుతున్నాను. ఈ విషయములను పతి 
వాడు తన గురువు నుండి తెలుసుకోవాలి. అప్పుడే అతనికి ఆత్మజ్ఞానము 
కలుగుతుంది. ఉద్ధవా! నీవు కూడా మంచి గురువును ఆశ్రయించు. 
నా మీద ఏకాగ్రమైన భక్తి కలిగి ఉండు. జ్ఞానము అనే కత్తితో ఈ 
సంసార వృక్షమును నరికెయ్యి. అప్పుడు నీకు పరమాత్మ తత్వము అర్ధం 
అవుతుంది. తుదకు నన్ను చేరుకుంటావు.” అని శ్రీకృష్ణుడు ఈ 
జ్ఞానబోధ చేసాడు అని శుక మహర్షి పరీక్షిత్‌ మహారాజుకు చెప్పాడు. 

ఏకాదశ స్కంధము పన్నెండవ అధ్యాయము సంపూర్ణవ 
ఓం తత్సత్‌ ఓం తత్సత్‌ ఓం తత్లత్‌ 


118 


ఏకాదశ స్కంధము(యొదటి భాగము 


శ్రీమద్దాగవతము 
ఏకాదశ స్కంధము 
పదమూడవ అధ్యాయము. 


“ఓ పరీక్షిత్‌ మహారాజా! శ్రీకృష్ణుడు ఉద్ధవునికి తన 
జ్ఞానబోధను కొనసాగించాడు. 


“ఉద్ధవా! ప్రతి జీవిలోనూ మూడు గుణాలు అంటే 
సత్వ,రజస్‌,తమోగుణములు ఉన్నాయని చెప్పాను కదా! అవి కేవలము 
మనసుకు బుద్ధికి సంబంధించినవి కానీ ఆత్మకు సంబంధించినవి 
కావు. ఈ మూడు గుణములను ఒక దానితో ఒకటి జయించవచ్చ్చును. 
ఉదాహరణకు సత్వ గుణమును ఎక్కువగా పెంపొందించుకోవడం 
ద్వారా రజస్తు తమోగుణములను జయించవచ్చును. తరువాత 
సత్వగుణమును కూడా శాంతింప జేసి, నిర్గుణ స్టితికి చేరుకోవచ్చును. 
అదేపరమాత్మ స్థితి. జీవునిలో ఎప్పుడైతే సత్వగుణము ఎక్కువగా 
అభివ్యథ్ధి చెందుతుందో, అప్పుడు నా యందు భక్తి ఎక్కువ అవుతుంది. 
ధర్మజీవనము అలవాటు అవుతుంది. నిరంతరము సాత్విమైన 
పదార్థములను తినడం ద్వారా సత్వగుణము అభివ్యద్ధి చెందుతుంది. 
(అందుకే బ్రాహ్మణులకు సాత్వికాహారము అంటే శాకాహారము 
తినమని చెప్పారు. మాంసాహారము నిషేధించారు. క్షత్రియులకు 
రజోగుణము ఎక్కువ. అందుకని వారిని మాంసాహారము తినమని 
చెప్పారు. వైశ్యులు వ్యాపారము, వాణిజ్యము ధన సంపాదన చేయాలి. 


కాబట్ట వారి బుద్ధి చాలా గిశితంగాఉండాలి.కాబట్టి వారికి 


119 


శ్రీమద్దాగవతము 


సాత్వికాహారము విధించారు. శూద్రులు కష్టపడి పని చేయాలి. కాబట్టి 
వారికి మాంసాహారము తినమని చెప్పారు. కాబట్టి మనం తి తినే 


ణములుకూడా వ్యద్ధిచెందుతాయి 


సత్వగుణముతో 


నాశగం చె స్తుంది. వాటి 


అవుతుంది. ఉద్ధవా! ఈ మూడు గుణములు 


కారణమైన వస్తువులు......శాస్త్రములు, నీరు, పజలు, ఉన్న పదేశము, 


వుతాయి. ఈ పది వస్తువులలో 


120 


ఏకాదశ స్కంధము(యొదటి భాగము 


చేస్తాయి. తుదకు సత్వగుణము కూడా నశించిపోయి, నిర్దుణత్వము 
కలుగుతుంది.” అని శ్రీకృష్ణ భగవానుడు ఉద్ధవునికి ఆత్మతత్వమును 
బోధించాడు. 

(ఇక్కడ మీకు ఒక విషయం గుర్తు చేయాలి. పైన స్తూల దేహము, 
సూక్ష్మ దేహము అని రెండు చెప్పాము. మనలో తలా ముంది ఈ 
దేహమే ముఖ్యము అనుకుంటూ ఉంటారు. చిన్న ఉదాహరణతో దీనిని 
అర్ధం చేసుకోవచ్చు. ఇది కంప్యూటర్‌ యుగం కదా. కంప్యూటర్‌ భాషలో 
చెప్పాలంటే మనకు పైకి కనిపించే హార్డ్‌వేర్‌ కాంపోనెంట్‌ అనగా 
సిపియూ, మదర్‌బోర్డు, రామ్‌, హార్డ్‌ డిస్క్‌, వగైరా అన్నీ స్తూల దేహము 
అనుకుంటే, వీటిలోకి లోడ్‌ చేయబడే విండోస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌, 
యం యన్‌ ఆఫీస్‌ పాక్‌, ఆడియో విడియో ప్లేయర్స్‌ పేజ్‌ మేకర్‌, 
తెలుగు సాఫ్ట్‌వేర్‌వరైరా అన్నీ సూక్ష్యశరీరాలు. మన కంటికి కనపడవు. 


కాని ఇవి లేకపోతే కంప్పూటర్‌ పని చేయదు. అలాగే శరీరం శిధిలం 


అయిపోతే సూక్ష్యశరీరం అయిన మనో,బుద్ధి అహంకారాలు శరీరాన్ని 
విడిచిపెట్టి పోతాయి. ఆపరేటింగ్‌ సిస్టమ్‌ చేసినంత కాలం పని చేసి 
తుదకు క్రాష్‌ అవుతుంది. సిష్టం నుండి తప్పుకుంటుంది. అప్పుడు 
కంప్యూటర్‌ను తుక్కు కింది అమ్మినట్టు, శరీరాన్ని పాతి పెట్టడమో, 
కాల్చిీ్వయడమో చేస్తాము. కంప్యూటర్‌లో ఉన్న ముఖ్యమైనవి 
సూక్ష్మరూపంలో బాక్‌ అప్‌ చేసి మరలా కొత్త సిస్టమ్‌ లో లోడ్‌ 
చేసినట్టు ఈ శరీరంలో మనం చేసినకర్మల వాసనలు సూక్ష్మరూపంలో 
జీవాత్మలో భద్రపరచబడతాయి. జీవాత్మ మరొక శరీరంలో 
ప్రవేశించినపుడు అంటే మరుజన్మలో, అవేవాసనలు ఆ శరీరాన్ని 
ప్రభావితం చేస్తాయి. 


121 


శ్రీమద్భాగవతము 


రొక 


శ్రీకృష్ణుడు చెప్పినది అంతా విన్న వ మరలా మవ 


పశ (మనకోసరం, 


ప్రాపంచిక విషయములు అనుభవిస్తుంటారు. ఈ 


మరలా మరలా వాటినే చేస్తుంటారు. ఫలితాన్ని అనుభవిస్తుంటారు. 
టినికి కారణం ఏమి?”అని అడిగాడు. 
(ఈ పశ్చ ఈ నాటికికూడా వర్తిస్తుంది. ఇటీవలడఢిల్లీలో మఠ అమ్మా 


ర్హయచట్టం తెచ్చారు. నిందితులకు ఉరి శిక్ష 
రువాత హైదరాబాదులో మరలా అటువంటి 


నే జరిగింది. కాకపోతే అక్కడ బస్సు ఇక్కడ కారు. అక్కడ 
మెడికల్‌స్టూడెంట్‌ ఇక్కడ న ఉద్యోగిని. మిగిలింది సేమ్‌ టు సేమ్‌. 

మ్య ము చేసేది తప్పు అనీ, నిర్ణయచట్టం ఉందనీ, తమకు 
తతత పడుతుందనీ, తెలియదా! తెలును. కానీ చేసారు. 


విజృంభణతో కలిగిన కామ పకోప 


కృష్ణుని అడిగాడు.) 


వారిని అవిద్య ఆవరించి టి వలన ఉన్నట్టుగా భ ని భ్రమ 
చెందుతుంటారు. దేహము మీద విప్‌ | 


ఏకాదశ స్కంధము(యొదటి భాగము 


పాకులాడుతుంటారు. మానవునిలో పుట్టిన ఈ దేహాత్మ బుద్ధి అంటే 
దేహమే నేను అని అనుకోవడం, కేవలం భ్రమ. కాని అది భ్రమ అని 
తెలుసుకోలేక పోవడమే అవిద్య. ఈదేహమే నేను ఈ దేహముతో 
అన్నిసుఖములు అనుభవించాలి అని అనుకోవడంతోనూ రజోగుణము 
వ్యద్ధిచెందుతుంది. అప్పుడు అతనిలో ఉన్న సత్వగుణము అంటే మంచి 
తనము మరుగున పడి పోతుంది. ఎప్పుడైతో మనసు నిండా 
రజోగుణము ఆవరించిందో, విపరీతమైన కోరికలు పుడతాయి. అది 
చేసెయ్యాలి, ఇది చేసెయ్యాలి అని ఊగిపోతుంటాడు. అప్పుడే అతనిలో 
కామ సంబంధమైన కోరికలు విజ్యంభిస్తాయి. తనకంటబడ్డ స్త్రీని 
అనుభవించాలనీ, తాను కోరుకున్న వస్తువులను పొందాలనీ, ఇతరుల 
ధనమును అపహరించాలనీ విపరీతంగా ఆలోచిస్తాడు. ఆచరిస్తాడు. 
తుదకు మనశ్శాంతి నశించి, నానాకష్టాలపాలవుతాడు. అయినా ఆ 
పనులు చేయడంమానడు. విషయ వాంఛలు, కామకోరికలు, వాటి 
వలన చేసే కర్మలు తనకు కష్టాలు కలిగిస్తున్నాయి అని తెలిసినా కూడా, 
ఆ కర్మల వలన తీరని దు:ఖం కలుగుతుంది అని తెలిసికూడా, మరలా 
మరలా ఆ పనులనే చేస్తుంటాడు. కష్టాలు, దుఃఖాలు 
అనుభవిస్తుంటాడు. 


కాని వివేకము కల పురుషుడు, తనలో రజోగుణము, 
తమోగుణము ప్రధానంగా ఉన్నప్పటికినీ, ఏపని అయినా చేయబోయే 
ముందు, మనస్సును అదుపులో పెట్టుకొని, బుద్దితో ఆలోచిస్తాడు. తాను 
చేయబోయే పనిలో ఉన్న దోషములను విచారిస్తాడు. ఆ పని 
చేయవచ్చా, చేయకూడదా, చేస్తే వచ్చే కష్టనష్టములు ఏమిటి అని 
లెక్కవేసుకుంటాడు. తాను చేయబోయే పని తనకు దుఃఖమును 


123 


శ్రీమద్భాగవతము 


లిగిస్తుంది అని తెలుసుకొంటే ఆ పని చేయడు. 


(పైన మనం చెప్పుకున్న ఉదాహరణకు కృష్ణుడు 
ప అన్వయించుకుందాము. ఢిల్లీలో జరిగిన సంఘటన, 
హైదరాబాదులో జరిగిన సంఘటన, అనునిత్యం ప్రపంచంలో 
జరుగుతున్న ఇటువంటి సంఘటనలువాటికి సంబంధించిన పనులు 
(అంటే ఆడపిల్లలను అల్లరి పెట్టడం, అవమానించడం, రేప్‌చేయడం 
లాంటివి చేయబోయే ముందు ఆ చేసేవాళ్లు వారి విపరీత మనస్సును 
పక్కన బెట్టి, బుద్దితో ఆలోచించి ఉంటే, ఈ సంఘటనలు జరిగేవికావు. 
అప్పుడు ఏ నిర్ణయ చట్టము అవసరం లేదు. మగాళ్లుమ్యగాళ్లుగా మారే 
అవకాశము లేదు. వాళ్లను ఉరిదీసే అవసరం అంతకన్నా లేదు. 
ఖండిస్తూ రాజకీయ నాయకులు గొంతు చించుకొని అరవాల్సిన 
్నా లేదు. ప్రపంచంలో ఆడవాళ్లందరూ నిర్ణయంగా 
బతుకుతారు. స్తీ నిర్ణయంగా బంటరిగా అర్థరాత్రి తిరగ గలిగినవుడే 
మనకు నిజమైన స్వతంత్రం వచ్చినట్టు 


అవసరం అంతకన్నా 


అవుతాయి. దీని కంతా మూ 


ఉద్ధవా! మ చేసే పనులయందు 
చాలా అప్రమత్తంగా ఉండాలి. అనవసరమైన భావోద్వేగాలకు లోను 
కాకూడదు. వ ఉన్న ఆవేశాన్ని శ్వాసను, అదుపులో 
పెట్టుకోవాలి. మనస్సులో ఎల్లప్పుడూ భగవంతుని ఎడల భక్తి కలిగి 
ఉండాలి. భగవంతుని ఎడల ఏకాగ్రమైన భక్తి కలిగిఉండాలి. మనస్సును 
ప్రాపంచిక విషయముల నుండి వెనక్కు లాగి, భగవంతుని వైపు 


124 


ఏకాదశ స్కంధము(యొదటి భాగము 


మళ్లించాలి. దీనినే యోగము అంటారు. ఈ యోగమును పూర్వము 
నా శిష్మలైన సనకాది మహర్షులకు నేను వివరంగా చెప్పాను. .” అని 
శ్రీకృష్ణుడు ఉద్ధవునికి మానవునిలో దు:ఃఖభూయిష్టమైన కోరికలు 
ఎందుకు పుడతాయో, దానికి తరుణోపాయము ఏమిటో 
వివరించాడు. మరలా ఉద్ధవునికి మరొక సందేహమం కలిగింది. 


“కృష్ణా! నీవు ఇప్పుడు ఈ యుగంలో మాతోపాటు ఉన్నావు 
కదా! సనకాది మహామునులు చాలా పురాతనమైన వారు కదా! వారు 
నీకు శిమ్మలు ఎలా అయ్యారు? వారికి నీవు ఏ కాలంలో, ఏ రూపంలో 
ఈ యోగమును బోధించావు? కాస్త వివరంగా చెప్ప అని అడిగాడు. 
దానికి శ్రీకృష్ణుడు ఈ వఏవిధంగాసమాధానం చెప్పాడు. 


“ఉద్ధవా! సనకాది మహామునులు బ్రహ్మ యొక్క మనసులో 
కలిగిన సంకల్పము నుండి జన్మించారు. అందుకే వారికి బ్రహ్మ మానస 
పుత్రులు అని పేరు. వారు బక సారి వారి తండ్రి అయిన బ్రహ్మ వద్దకు 
పోయి “యోగము అంటే ఏమిటి? దాని స్థితి ఏమిటి? అది ఎలా 
ఉంటుంది? మానవుల చిత్తములు నం ప్రాపంచిక 
విషయముల వైపు, కామ సంబంధమైన కోరికలవైపు 
ఆకర్షింపబడుతూ ఉంటుందికదా! ఆ కోరికల ఫలితంగా మానవులు 
కర్మలు చేస్తారు. ఆ కర్మల ఫలితములను అనుభవిస్తారు. ఆ 
కర్మఫలములు వాసనల రూపంలో వారి చిత్తము వెంటనంటి 
ఉంటాయి కదా! వాసనలను పుట్టించే విషయ వాంఛలను, 
కామకోరికలను, ఎలా అదుపులో పెట్టుకోవాలి. ఈవిషయ వాసనలు 
చిత్తమునకు అంటకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి?” అనిఅడిగారు. 


125 


శ్రీమద్భాగవతము 


ఉద్ధవా! బ్రహ్మ అంటే నీకు తెలుసుకదా! ఆయన 
స్వయంభువు. ఆయన పుట్టుకకు కారణం లేదు. ఆయనే అన్ని జీవుల 
పుట్టుకకు కారణము. కాని స్యష్టికార్యము నిర్వర్తించడానికి నిరంతరము 
ఏదో ఒక కర్మ చేస్తూనే ఉంటాడు. తానే కర్మలు చేస్తూ వాటి 
ఫలములను అనుభవిస్తున్నప్పుడు, కర్మల వలన కలిగే వాసనలు 


మనస్సుకు అంటకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి అనే విషయం 


ఆయనకు ఎలా తెలుస్తుంది. ఎంత ఆలోచించినా బహ్మదేవుని బురకు 
సనకాదులు అడిగిన పశ్చకు సమాధానం దొరక లేదు. 


షృములోనుండి బ్రహ్మ ఉధ్దవించాడు అని 
చెప్పుకున్నాము కదా. అందుకని బ్రహ్మ నన్ను స్మరించాడు. నేను ఇ 
దేవుని ముందు హంస రూపంలో వ నేను ఎవరో 
సనకాదిమునులకు తెలియ లేదు. బ్రహ్మతో సహా వారందరూ నా 
వద్దకు వచ్చి “నీవు ఎవరు?” అని నన్ను అడిగారు. ఉద్ధవా! వారు 


ద 


అడిగిన పశ్చకు సమాధానంగా నేను ఏమి చెప్పానో నీకు వివరిస్తాను. 


సావధానంగా ఏను. 


“బాహ్మణోత్తములారా! మీకు అందరికీ తెలుసు. పరమాత్మ 
ఒక్కడే. ఆయనకు ఏ రూపమూ లేదు. రకరకాలైన రూపములు అసలే 
లేవు. మరి మీరు నన్ను “నీవు ఎవరు?” అని అడగడంలో అర్థం లేదు 
కదా! “నేను ఫలానా వాడిని” అని చెప్పడానికి అసలు నేను ఏ 
గుణమునకు, ఏ జాతికి, ఏ క్రియకు సంబంధించినవాడిని అని 


చెప్పగలను. దేవతలు త దైత్యులు కానీ, మనుషులు కానీ వారి 


126 


ఏకాదశ స్కంధము(యొదటి భాగము 


శరీరములు అన్నీ పంచభూతములతో తయారు కాబడినవే! కాబట్టి 
రూపములలో భేదముఉన్నా పదార్ధము ఒకటే! 
(బంగారముతో రకరకాల తళ తయా 
ఉన్న మూల పదార్థము బంగారమే కదా] 


రు చేసినా, అందులో 


కాబట్టి జీవరాసులు వేరు వేరుగా ఉన్నా వారిలో ఉన్న ఆత్మస్వరూపము 
ఒకటే కదా! అటువంటప్పుడు అన్నీ తెలిసిన మీరు నన్ను “నీవు ఎవరు?” 
అని అడగడంలో అర్ధం లేదు కదా! ఇలా అడగడం మీ వాచారంభము 

(నోటి దూలు తప్ప వేరు కాదు. 


బ్రాహ్మణులారా! ఈ ప్రపంచంలో ఎన్నో వస్తువులు ఉన్నాయి. 
లను, దుఃఖాలను కలిగిస్తుంటాయి. వాటిలో కొన్నిటిని 
మానవులు మనసుతోనూ, వాక్కుతోనూ, వినడం ద్వారాను, చూ? 
ద్వారాను, ఇంకా ఇతర ఇంద్రియములతోనూ అనుభవిస్తుంటారు. 
మానవులకు సుఖములను, దు:ఖములను కలిగించే 
పదార్థములు నా స్వరూపాలే! వాటికి నాకూ భేదములేదు. ఆత్మ 
తత్వము అర్థం అయితే సర్వం పరమాత్మ మయం అనే విషయం మీకు 


కడం 


అర్హం అవుతుంది. 


ప్రతి మానవుడికి మనస్స బుద్ధి రెండు ఉంటాయి. ఆ రెంటిని 
కలిపి చిత్తము అంటారు. ఆ చిత్తము బయట ప్రపంచములో ఉన్న 
విషయములను ఆకర్షిస్తూ ఉంటుంది. బయట ప్రపంచములోని 
విషయములు కూడా చిత్తాన్ని ఆకర్షిస్తుంటాయి.(ఎర్జైబిషన్‌కు 
వెళతాము. అక్కడున్న వస్తువులు రా రా నా దగ్గరకు రా. నన్ను 
కొనుక్కో. ఇంటికి తీసుకెళ్లు అంటూమనలను ఊరిస్తాయి. మన 


127 


శ్రీమద్భాగవతము 


మనసుకూడా అబ్బా ఆ వస్తువు ఎంతబాగుందో.కొంటే బాగువడు 


ఇలాగా చిత్తము, విషయవ 
ఉంటాయి. జీవాత్మకు ఈ చిత్తము, విషయమ 
అనుభవించతగ్గవే. అంతే కానీ చిత్తమే 
విషయములు అన్నీ జీవుడు కాదు. 
(కొంత మంది అంటూ ఉంటారు. ఆమె అంటే నాకు పా 


వాడు అంటే నాకు పాణం. ఆ వస్తువు లేకపోతేనేను బతక లేను. చచ్చి 


ఎలు ఒకదానిని ఒకటి ఆకర్షిం యుకుంటూ 


జీవుడు కాదు. అలా అని 


పోతాను. ఇలా రకరకాలుగా అంటుంటారు. అదంతా పచ్చి అబద్ధం. 
వాడు, ఆమె,వస్తువులు అన్నీ బాహ్యంలో ఉండేవి. జీవాత్మ అంతర్గతంగా 
ఉండేది.) 


కలిగి ఉండటం, స్వష్మ్నావస్థ (నిద్రపోతూ కలలు కనడం, దానిని కలత 


నిద అంటారు, సుషుషప్తావస్థ (గాఢంగా నిదపోవడం). ఈ 


128 


ఏకాదశ స్కంధము(యొదటి భాగము 


లేవు. జీవుడు ఆత్మ స్వరూపమును పొంది నపుడు ఈ మూడు 
అవస్థలను అధిగమించి తులీయావస్థకు చేరుకుంటాడు. అదే 
బ్రహ్మానందము. పరమాత్మ స్వరూపము. 

ఓ బ్రాహ్మణోత్తములారా! మనస్సు ద్వారా, బుద్ధి ద్వారా 
మానవులు బాహ్య ప్రపంచములోని వాటితో సంబంధము పెంచుకొని 
సంసారములో చిక్కుకుంటారు. (పుట్టగానే మూడేళ్ల పాటు ఏమీ 
తెలియని బ్రహ్మానంద స్థితి. మూడేళ్ల తరువాత స్కూలు, టీచర్లతో, 
వారితో సంబంధం. తరువాత వివాహము. మరొక స్త్రీతో సంబంధము, 
ఆమె వలన సంతానము. వారిని పోషించడానికి ధనము. ఇల్లు, ఆస్తి. 
ఇదే సంసారము ప్రతి వాడూ ఈ సంసార బంధనములలో 
చిక్కుకోవలసిందే తప్పదు. కాని సంసారంలో ఉండి కూడా అంటీ 
అంటనట్టు ఉంటూ, ఎక్కువగా సంబంధములు పెంచుకోకుండా, 
పరమాత్మ మీద మనసు లగ్గం చేసిన వాడిని ఈ సంసార 
బంధనములు అంటవు. అప్పుడు చిత్తము విషయ వాంఛల 
జోలికిపోదు. చిత్తము మానవుని అధీనంలో ఉంటుంది. 


బ్రాహ్మణోత్తములారా! అసలు ఈ సంసార బంధనములు ఎలా 
కలుగుతాయి అని ఆలోచిస్తే టీని కంతటికీ మూల కారణం మనిషిలోని 
నేను, నాది అనే అహంకారము. ఈ అహంకారమే అన్ని బంధనము 
లను కలుగచేస్తుంది. అనర్థాలకు కారణం అవుతుంది. జీవితంలో 
మానవుని ఆనందాన్ని సమూలంగా హరించి వేస్తుంది. దు:ఃఖసాగరంలో 
ముంచుతుంది. 
(చిన్న విషయం. బాలుడు చిన్నప్పుడు ఆడుకుంటున్నప్పుడు వాడికి తల్లి 
తండ్రులు ఒక వస్తువు కానీ, ధనం కానీ ఇచ్చి “నాన్నా ఇది నీదే 


129 


శ్రీమద్దాగవతము 


దాచుకో!” అంటారు. వెంటనే వాడు “ఇదినాది. ఎవ్వరికీ ఇవ్వను” అని 
అంటాడు. పెద్ద అయిన తరువాత వాడు, “అమ్మ నాన్న నన్ను 
దాచుకోమన్నారు, ద కు టీర్హం కాకుండా ఓత్వము ఇస్తాను. తాన 
నేర్చిన 


దాచుకుంటాను అని అలా ఫిక్స్‌ అయి పోతాడు. ఉగ్గుపాలతో 


అహంకారము, స్వార్ధం, ఇలా వెరితలలు వేస్తుంది. అలా కాకుండా తల్లి 
తండ్రులు తమ పిల్లలకు తమ దగ్గర ఉన్న దానిని ఇతరులతో 


పంచుకోవాలని నేర్తాలి.) 


తిరుగుతున్న ఆలోచనలే మనిషి మనిషికి మధ్య భేద భావమును 


నేను వేరు అని అంతరాలు సృష్టిస్తాయి. 


లు అనే అవస్థలను, 


చచ్చే దాకా బాల్య యవ్వన, ween | 


మార్చులను పొందుతూ ఉంటుంది. ప్రకృతిలో ఉన్న క్ష మొక్కలు, 


ఏకాదశ స్కంధము(యొదటి భాగము 


వ్యక్షములు అన్నీ నిరంతరము మార్చు చెందుతుంటాయి. వటి 
శాశ్వతముగా నిలువదు. ఈదేహములకే శాశ్వతత్వము లేనపుడు, 
దేహములు పాటించే వర్ణము,ఆశ్రమము మొదలగు ధర్మములకు 
అస్థిత్వము ఏముంటుంది. స్వర్ణం నరకం ఏముంటాయి. 


సుఖదు:ఖాలకు మూలమైన కర్మలు కూడా 
తాత్కాలికమే. అన్నీ స్వష్షంలో జరిగినట్టు జరుగుతుంటాయి. కాబట్టి ఈ 
అనంత విశ్వంలో ఉన్న అన్ని వస్తువులు, విషయములు అన్నీ మిథ్య. 
దేనికీ అస్థిత్వములేదు అని తెలుసుకోవాలి. 


మానవుడు మెలుకువగా ఉన్నప్పుడు ప్రపంచంలో కనపడే 
ఎన్నో విషయాలను తన ఇంద్రియములతో చూస్తుంటాడు. 
వింటుంటాడు. అనుభవిస్తుంటాడు. బాల్యము, యౌవనము, 
వృద్దాప్కము అనే అవస్థలను పొందుతుంటాడు. అలాగే స్వష్షంలో 
ఉన్నప్పుడు, ఇంద్రియములు పనిచేయనపుడు, మనసుతోనే 
అన్నిపనులు చేస్తుంటాడు. సుషుస్తావస్టలో ఉన్నప్పుడు మనసు కూడా 
పనిచేయదు. గాఢ నిద్రలో ఉంటాడు. జీవుడు తన ఆత్మతో 
అనుసంధానం అవుతాడు. బ్రహ్మానంద స్థితిని అనుభవిస్తాడు. ఆ స్థితిలో 


—o 


ఈ పపంచములోని వస్తువులు, వాటికి సంబంధించిన కోరికలు, 
సుఖదు:ఖాలు. కలలో కనపడ్డ వస్తువులు మాదిరి అన్నీ 
నశించిపోతాయి. అలౌకిక స్థితిలో ఉంటాడు. 


మానవునిలోని ఈ మూడు అవస్థలు నాచేతనే 
కల్చించబడ్డాయి. ఈ అవస్థలు అన్నిటికీ మూల కారణం మీలో ఉన్న 


131 


శ్రీమద్భాగవతము 


. ఈ విషయం తెలుసుకున్న మీరు, జ్ఞానము అనే 
లో ఉన్న అహంకారమును ఖండించండి. అప్పుడు మీ 
హృదయములలో ఉన్న నేను మీకు కనపడతాను. నన్ను సేవించి 
ముక్తిని పొందండి. 


ఓ బ్రాహ్మణోత్తములారా!ఈ జగత్తు అంతా మీ మనస్సు చేత 
మీరు కల్టించుకున్నదే. మీ మనసుతో మీరు ఎలా చూస్తే అలా 
కనపడుతుంది. మీ మనస్సు చంచలంగా ఉంటే జగత్తులోని 
విషయాలు కూడ 


క చంచలంగానే కనపడతాయి. కాబట్టి ఈ పపంచం, 


పాపంచిక విషయాలు, విషయభోః 


మానసిక భమ. ఉన్నాయి అని అనుకుంటే ఉంటాయి. లేః 


(ఇక్కడ ఒక ఉపమానము 


రున తిప్పితే మండుతున్న వలయం 
(చకం) లాగా కనపడుతుంది. నిజానికి అక్కడ ఒక్క కొరివి కట్టె 


మాతం ఉంది. కాని మన భమతో వలయం(6చకలు లాగా కనపడుతూ 


7 


ఉంది 


వ త ౭ తృ ఒక్కడే సత్యం. ఆ 
పరమాత్మయే నానారకాలుగా ప్రపంచంలో ప్రకటితం అవుతున్నాడు. 
కాని వాస్తవానికి పరమాత్త అకక మా 
చిత్త చాంచల్యమును బట్టి, వారుకోరుకున్న విధంగా, కోరుకున్న 

పాలలో కనపడుతున్నాడు. ఇదంతా మాయ అని తెలుసుకొని, 
అన్నిటిలో పరమాత్మను చూడడమే మా 


ఏకాదశ స్కంధము(యొదటి భాగము 


కాబట్టి మానవులు ఈ కనపడే ప్రాపంచిక విషయముల 
నుండి తమ దృష్టిని మరల్లుకోవాలి. విషయ వాంఛభలయందు, కామ 
సంబంధ మైన కోరికల యందు ఆసక్తిని వదలిపెట్టాలి. అనవసరంగా 
మాట్లాడకుండా మితంగా మాట్లాడాలి. మనసు వాక్కును, 
ఇంద్రియములను అదుపులో పెట్టుకోవాలి. అప్పుడే నిరంతర 
సుఖమును అనుభవించగలడు. లేకపోతే అతని జీవితం అంతా 
దు:ఖమయం అవుతుంది. కాని ప్రతి మానవునికి ఆహారం 
తీసుకోవడం, శరీరం శుభ్రం చేసుకోవడం, నిద్రపోవడం శారీరక 
ధర్మములు. ఆ సందర్భములలో మాత్రమే బాహ్య పపంచముతో 
సంబంధంపెట్టుకోవాలి. అప్పుడు కూడా ఈ ప్రపంచం అంతా మాయ, 
మిథ్య, పరమాత్మ ఒక్కడే సత్యము అనే భావననుకలిగి ఉండాలి. 


బ్రాహ్మణోత్తములారా! సిద్ధిపొందిన పురుషుడు, ఈ దేహము 
శాశ్వతము కాదు అని తెలుసుకుంటాడు. కర్మవశాత్తు ఈ దేహము 
వచ్చింది. కాలం తీరగానే పోతుంది అనే జ్ఞానమును కలిగి ఉంటాడు. 
అతనికి దేహము మీద ప్రేమ, అభిమానము, ఆసక్తి ఉండదు. దేహము 
ఉన్నంత వరకు కర్మలు చేస్తుంటాడు. కాని ఏ కర్మ మీద ఆసక్తి 
కనబరచడు. చేయాలి కాబట్టి చేస్తుంటాడు. దేహములో ప్రాణములు 
ఉన్నంతవరకు జీవించి ఉంటాడు. ఈ దేహమును, కలలో వచ్చి 
మెలుకువ రాగానే మాయం అయ్యే దేహం మాదిరి, భావిస్తాడు. 


ఓ బాహ్మణులారా! మీకు అత్యంత రహస్యములైన 


సాంఖ్యయోగ విషయములను వివరించాను. నేను ఎవరో కాదు. 


133 


శ్రీమద్భాగవతము 


ఆగి 


హంసరూపంలో వచ్చిన విష్ణువును. మీకు ధర్మ్కోపదేశము చేయడానికే 
వచ్చాను. నాలోనే అన్ని యోగములు అంటే సాంఖ్యము, యోగము, 
సత్యము, బుజుపవర్తన, తేజస్సు, ఐశ్వర్యము, కీర్తి, నిగహము అన్నీ 


ఉన్నాయి. అన్ని గుణములు నన్నే సేవిస్తుంటాయి. నేను అన్ని 
గుణములకు అతితుడను. నాకు రాగద్వేషములు లేవు. మానవుల 
హితమును కోరుతుంటాను. నాకు అందరి మీద ప్రేమ తప్ప ద్వేషము 
లేదు. నేను ఈ విశ్వంఅంతా నిండి ఉన్నాను.” అని ఉపదేశించాడు 
హంసరూపంలో ఉన్న విష్ణువు. 


విష్ణువు బోధనలు విన్న తరువాత ఆ మునుల 
సందేహములు అన్నీ తొలగి పోయాయి. వారందరూ విష్ణువును భక్తి 
shite కీర్తించారు. తరువాత నేను నా లోకమునకు 
స్టుడు ఉద్ధవునికి ఉపదేశించాడు అని శుక 


ఏకాదశ స్కంధము పదము 
రుం తత్సత్‌ ఓం తత్సత్‌ ఓం తత్సత్‌ 


డవ అధ్యాయము సంపూర్ణము 


134 


ఏకాదశ స్కంధము(యొదటి భాగము 


శ్రీమద్భాగవతము 
ఏకాదశ స్కంధము 
పదునాలుగవ అధ్యాయము. 


“కు పరీక్షిత్‌ మహారాజా! శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధవునికి తన 
ఉపదేశములను కొనసాగించాడు. ఇంతలో ఉద్ధవునికి మరొక 
సందేహము కలిగింది. శ్రీకృష్ణుని ఇలా అడిగాడు. 


“కృష్ణా! బ్రహ్మ తత్వమును తెలిసిన మహా బుషులు ఎన్నో 
రకముల శ్రేయస్సులను, శేయోమార్లముల గురించి చెబుతుంటారు. 
అవి అన్నీ ఒకటేనా లేక వేరు వేరుగాఉంటాయా! అన్ని మంచివేనా లేక 
వాటిలో కొన్ని మాత్రమే మంచివా! లేక ఒకటి మాత్రమే మంచిదా! లేక 
వేటికవే మంచివా లేక ఒకదానిని మించి ఒకటిమంచివా! నీవు భక్తి 
యోగము గురించి నాకు చెప్పావు కదా! నీవు ఉపదేశించిన నిష్కామ 
భక్తి యోగమును సక్రమంగా ఆచరిస్తే, మానవులకు ప్రాపంచిక 
విషయముల మీద ఆసక్తి నశించి, మనస్సు నీ యందే లగ్గం 
అవుతుంది. అసలు ఈ నిష్కామ భక్తి యోగము అందరికీ 
ఆచరణయోగ్యమేనా! నాకు వివరించు.” అని అడిగాడు.ఆ ప్రశ్చకు 
శ్రీకృష్ణుడు ఈ విధంగా సమాధానం చెప్పాడు. 


“ఉద్ధవా! వేదములు అన్నీ కాలప్రభావంతో నశించి పోతాయి. 
వేదములను ఎవరూ అధ్యయనం చెయ్యరు. వేదములలో చెప్పబడిన 
ధర్మములను ఎవరూ పాటించరు. అధర్మం పెళ్ళరిల్లుతుంది. అప్పుడు 
ప్రళయం వస్తుంది. ఆ పకయంలో ఈ సృష్టి అంతరించి పోతుంది. 


135 


శ్రీమద్భాగవతము 


బహ్మ మరలా స్యష్టి మొదలు పెట్టినపుడు నేను బహ్మకు వేద విద్యను 


ఉపదేశించాను. ఆ వేదములను అనుసరించి స్యష్టి కొనసాగింది. 


నేను బ్రహ్మకు ఉపదేశించిన వేదములను, బహ్మ తన 
మొదటి కుమారుడైన స్వాయంభువ మనువుకు ఉపదేశించాడు. 
తనకు బ్రహ్మ ఉపదేశించిన వేద విద్యను స్వాయంభువ మనువు తన 
తరువాతి వారైన భ్యగువు, అంగిరసుడు, మరీచి, పులహుడు, అత్రి, 
క్రతువు అను ఏడుగురు బుషులకు క 


మనుష్టులకు, సిద్ధులకు, గంధర్వులకు, విద్యాధరులకు, చా 
కింపురుషులకు, కిన్లరులకు, నాగులకు, రాక్షసులకు, మొద 


లోకములో జీవుల యొక్క స్వభావములు సత్వ, రజస్‌, 


ముల ఆధారంగా ఉంటాయి. వీటినే పూర్వజన్మ వాసనలు 
అంటారు. ప్రతి జీవి తన పూర్వ జన్మ వాసనలకు అనుగుణంగానే ఈ 
లోకంలో ప్రవర్తిస్తుంటాడు. ఈ వాసనల వలననే దేవతలు, అనురులు, 
జంతువులు, మనుష్యులు రకరకాలుగా ప్రవర్తిస్తుంటారు. 
రకరకాల ప్రవ్యత్తుల వలననే వేదములు వివిధరకములుగా 


par.) 


దామూ ఖథింపణడాయి 
వ్యాఖ్యానింపబడ్డాయి. 


ఏకాదశ స్కంధము(యొదటి భాగము 


వారికి వారి పెద్దలనుండి వంశానుగతంగా వస్తున్న ఆచారములను, 
వ్యవహారములను, అలవాట్లను అనుసరిస్తూ ఉంటారు. వాటినే వేదము 
అనుకుంటారు. మరి కొందరు అది కూడా చెయ్యరు. తమకు ఏది 
తోస్తే అదే ధర్మము అదే వేదము అని వితండ వాదము చేస్తుంటారు. 
వారిని పాషండులు అని అంటారు. వారిది పాషండ మతము (వితండ 
వాదము. ఇదంతా నా మాయ వలన జరుగుతూ ఉంటుంది. 


మానవులంతా మాయా మోహితులై తమకు ఇష్టం అయిన 
కర్మలను చేస్తూ, తమకు ఏది శ్రేయస్సు కలుగ జేస్తుందో, తమకు 
నచ్చిన శ్రేయోమార్గములు ఏమిటో నిర్ణయించుకుంటారు. కొంత 
మంది మానవులు ధర్మమును ఆచరించడం శేయోమార్లము 
అనుకుంటారు. మరికొందరు కీర్తిని సంపాదించడం శ్రేయస్సు 
అనుకుంటారు. మరి కొందరు తమ కోరికలను తీర్షుకోవడంలోనే తమ 
శ్రేయస్సు ఉందని అనుకుంటారు. కొంతరు సత్యవ్రతమును, మరి 
కొందరు మనో నిగ్రహమును, ఇంద్రియ నిగ్రహమును తమ తమ 
శేయోమార్లములుగా తలుస్తారు. మరి కొందరు ధనము, ఆస్తులు, 
భోగములు, ఉండటమే శ్రేయస్సు అనుకుంటారు. మరి కొందరు 
యజ్ఞములు,యాగములు, తపస్సు చేయడమే శ్రేయస్సు అనుకుంటారు. 
ఎవరికి తోచినట్టు వారు తమ తమ శేయోమార్లములను 


అవలంబిస్తారు. 


అసలు సత్యం ఏమిటంటే ఈ లోకమే అనిత్యము, 
అశాశ్వతము, దు:ఃఖములతో నిండి ఉంది. నిరంతరము 
పరిణామం(మార్చు)ు చెందుతూ ఉంటుంది. మానవులు పాపంచిక 


137 


శ్రీమద్భాగవతము 


us 


రుములయందు ఆసక్తి కలిగి ఉంటారు. పాపంచిక విషయములు 


ు. క్షుదమైనవి. హీనమైనవి. నిరంతరము 


నిండి ఉన్న పపంచంలో సుఖం పొందాలంటే 
యందు మనసు లగ్నం చేయాలి. పాప 
మీద, విషయ వాంఛల మీద ఆసక్తిని వదిలిపెట్టాలి. పరమాత్మను 


. 


లో, విషయ వాంఛలతో 


మతమయ్మేవారికి సుఖం ఎలా ఉంటుంది? ఇతరుల సొత్తుకు 
ఆశపడని వాడికి, మనస్సును, ఇందియములను నిగహించిన వాడికి, 
సమానమెన భావము కలిగిన వాడికి, అందరూ తనతో 


7 త అని తలచేవాడికి, ఉన్నదానితో తృప్తి పడేవాడికి, 
ుయంగాని కనిపిస్తుంది. 


ఆడి ఆడ 


ఈలోకమంతా సుఖమ 


నిలిపిన వాడికి, నాయందు 
భక్తి కలిగిన వాడికి, బ్రహ్మ పదవి, ఇంద్ర పదవి ఇచ్చినా, ఒక రాజ్యానికి 


ఉద్ధవా! నా యందే మనసు 


రాజును చేసినా, అణిమాది అ అష్టసిద్దులు ప్రసాదించినా, నా 


ము ఒక్కటే శాశ్వతము. 


ఇష్ట పడిగుంతగా ఎవరినీ ఇష్టపడను. 
నేను నా భక్తుల పాద ధూళిని శరస దాలుస్తాను. వారి కోసరం 


ఏమైనా చేస్తాను. వారి యోగక్షేమములను వహిస్తాను. నా మీద భక్తితో 


138 


ఏకాదశ స్కంధము(యొదటి భాగము 


నన్ను సేవించేవారు ఇతరుల సొత్తుకు ఆశపడరు. దొరికిన దానితో 
తృప్పిపడతారు. శాంతంగా ఉంటారు. వారికి స్వాభిమానము ఉండదు. 
అందరినీ సమంగా ఆదరిస్తారు. వారిలో భేదభావము ఉండదు. వారికి 
రాగద్వేషములు ఉండవు. విషయ వాంఛలు ఉండవు. వీరంతా 
నాయందు ఏకాగ్రమైన భక్తి కలిగి ఉంటారు. అటువంటి వారు ఈ 
లోకంలో నిరంతర సుఖమును పొందుతారు. వారికి దు:ఖము అంటే 
ఏమిటో తెలియదు. పైలక్షణములు లేని వారు ఎవ్వరూ సుఖమును 
పొందలేరు. 


ఉద్ధవా! ఇంద్రియములను, మనస్సును జయించలేని వారు 
నా మీద భక్తి కలిగి ఉన్నా ప్రయోజనం లేదు. వారు నా మీద భక్తి 
ఉందని లోకానికి చూపి, దానితో సొమ్ముచేసుకుంటారు. నా మీద భక్తి 
ఉందని గొప్పలు చెప్పుకుంటారు. కాని మరి కొందరు, నా మీద ఉన్న 
భక్తి పభావంతో ప్రాపంచిక విషయములకు, విషయ వాంఛలకు 
దూరంగా ఉంటారు. 


ఉద్ధవా! బాగా మండుతున్న అగ్నిలో ఒక కర్రపుల్ల వేస్తే అది 
భస్మం అయినట్టు, నామీద అచంచలమైన భక్తి కలిగి ఉంటే, ఆ భక్తి 
అనే అగ్నిలో అతని పాపములు అన్నీ భస్మం అయిపోతాయి. ఉద్ధవా! 
నిరంతరమైన సాధనతో నా మీద భక్తి పెరుగుతుంది. ఆ సాధనా 
భక్తితోనే మానవులు నన్ను వశం చేనుకోగలరు. అంతేకానీ, కేవలం 
యోగముచేతా, సాంఖ్యము చేతా, ధర్మాచరణము చేతా, వేదములను 
అధ్యయనం చేయడం చేతా, తపస్సు చేయడం చేతా, దానం 
చేయడం చేతా నన్ను వశం చేసుకోలేరు. 


139 


శ్రీమద్దాగవతము 


పై చెప్పబడినవి అన్నీ నా మీద భక్తి కలిగి ఉన్నపుడే 

రాణిస్తాయి. విడివిడిగా రాణించవు. నా మీద ఉన్న భక్తి, శద్ధ... వీటి 
వలననే నేను సాధువుల హృదయములలో తిష్టవేసుకొని 
కూర్చుంటాను. నా మీద భక్తి కలిగి ఉండటానికి కుల, 
భెదములెదు. నా మిద శద్ధు భక్తి ఉన్న ఛండాలురు కూడా పవిత్రం 
ee నా మీద భక్తి, శద్ధ లేని మానవుల యొక్క చిత్తము, 

నము, వారు న ఆభ న్‌! ధర్మము, చేసే తపస్కు ఆర్జించిన 
డా ఆ మానవులను పవిత్రం చేయలేవు: 


జ్ఞానము, ఇవి ఐవి కూ 


నా మీద భక్తి శద్ధ ఉన్న దానికి బుజువు నన్ను 

తలచుకోగానే వారి శరీరములు పులకించాలి. వారి చిత్తము 
బొంగురుపోవాలి. వారి కళ్లలో నుండా ఆనంద 
భాష్టములు జలాజలా రాలాలి. ఆనందం పట్టలేక ఏడుస్తారు. అంతలోనే 
నవ్వుతారు. గుండెల నిండా నన్నే నింపుకుంటారు. అ 
ఆడతారు. అదే నా మీద ఉన్న అచంచలమైన గాఢమైన భక్తికి 

రము. ఇటువంటి భక్తులు మూడులోకములను పవిత్రం చేస్తారు. 
ఎన్నటికీ పరిశుద్ధము కాదు. 


తే వారి చిత్తము 
నాం. 


మకిల పట్టిన బంగారమును అగ్నిలో వేసి కాలిస్తే ఆ మకిల 


అంతా పోయి పకాశిస్తుంది. అలారే నా మీద ఉన్న అచంచలమైన 


రిలో ఉన్న పూర్వ జన్మ వాసనలు అన్నీ నశించిపోతాయి. వారి 
హృదయములు పవిత్రం అవుతాయి. కంటికి జబ్బు వస్తే ఎదురుగా ఉన్న 
వస్తువులు కు 0 మందు వేస్తే, కంట్లో 
ఉన్న వ్యాధి పోయి, కళ్లు సరిగా కనపడతాయి. అలాగే నన్ను కీర్తించడం 


సరిగా కనపడవు. ఆ కం! 


140 


ఏకాదశ స్కంధము(యొదటి భాగము 


ద్వారా, నా లీలలను వినడం ద్వారా, మానవుల మనసులలోని 
మాలిన్యం తొలగి పోయి, పవితం అవుతాయి. 


ఉఅద్ధవా! ఎల్లప్పుడూ పాపంచిక విషయముల గురించి 
విషయ వాంఛల గురించి, కామ సంబంధ మైన వాటి గురించి 
ఆలోచించే వాడి మనస్సు నిరంతరము ప్రాపంచిక విషయముల 
యందు, విషయ వాంఛల యందు లగ్నమై ఉంటుంది. అలా కాకుండా 
ఎల్లప్పుడూ నా గురించి ఆలోచిస్తూ నన్నే స్మరిస్తూ ఉన్న వాడి మనసు 
నిరంతరము నాయందే లగ్నం అయి ఉంటుంది. విషయ వాంఛల 
యందు మనసు నిలిపితే దుఃఖం కలుగుతుంది. నా యందు మనసు 
నిలిపితే సుఖం కలుగుతుంది. ఇంతే తేడా! కాబట్టి నువ్వు కూడా 
ప్రాపంచిక విషయముల యందు మనసు నిలపకుండా, నన్నే 
ధ్యానించు, స్మరించు, కీర్తించు. నీ చిత్తము నాయందే నిలుపు. 


ఉద్ధవా! మరొక విషయం.పర స్త్రీలతో కానీ, ఎల్లప్పుడూ పర 
స్త్రీల పొందు కోరేవాడితో కానీ స్నేహం చేస్తే, సంసారంలో 
చిక్కుకుంటావు. సంసారము నుండి విముక్తుడవు కావాలంటే 
ఎల్లప్పుడూ ఒంటరిగా ఉండటానికి ప్రయత్నించు. ఎందుకంటే పర 
స్త్రీలతో సాంగత్యము వలనా, ఎల్లప్పుడూ పర స్త్రీలతో సుఖములు 
అనుభవించే వారి సాంగత్యము వలనా, జీవులకు అనేక విధములైన 
కష్టములు, నష్టములు, బాధలు కలుగుతాయి. పర సీ స్తై సాంగత్యము 
మానవుని సంసార బంధనములలో పడవేస్తుంది. కే స్తే సాంగత్యము 
వలన కలిగే కష్ట నష్టములు ప్రపంచములోని ఏ ఇతర అ లో 
వలన కలుగవు.” అని తము కృష్ణుడు. (అందుకేపురాతన 


141 


శ్రీమద్దాగవతము 


కాలం నుండి వివాహ వ్యవస్థ ' మానవ సమాజంలో 


శర 


ఆసన ey ఏర్పాటు మ అది ఎక్కువ ఎత్తు అయినది, 


ఎక్కువ కిందగా ఉండేటి కాకుండా, సమంగా ఉండేది, నీకు 
కూర్చోడానికి సుఖంగా ఉండేది అయిన ఆసనమును ఏర్హాటు 


చేసుకొని దానిమీద నిటారుగా కూర్చోవాలి. చేతులు ఒడిలో 


త sas ం కకం త రోజు రోజుకూ 
పాణాయామం చేసే సమయమును పెంచుకుంటూ పోవాలి. 


కలపాలి. thes త్రో 


స్తే ఒక నెల రోజులలో 


కుతూ ఆ ధ్వనిని స్వరంతో 
పారంభించి మమమ అంటూ టిర్హ ంగా కలపాలి ఈ 


నతో ము 


శ్వాస స్వాధీనం అవుతుంది. మ 


ఏకాదశ స్కంధము(యొదటి భాగము 


అద్షిని ఉంచాలి. వాటి మధ్య నా స్వరూపమును పతిష్టించాలి. 


ఉద్ధవా! నా రూపం ఎలా ఉంటుందంటే........... ప్రశాంతంగా 
ఉంటుంది. అవయవాలు నమంగాఉంటాయి. ప్రసన్నమైన ముఖంతో 
ఉంటుంది. పొడవైన చేతులు కలిగిఉంటుంది. మెడ అందంగా 
ఉంటుంది. చెక్కిళ్లు నిండుగా ఉంటాయి. ముఖాన చిరునవ్వు 
మెరుస్తూ ఉంటుంది. చెవులకు ప్రకాశిస్తున్న మకరకుండలములు 
ఉంటాయి. బంగారు రంగులో ఉన్న పచ్చని పట్టు బట్ట కట్టుకొని 
ఉంటాను. వక్షస్థలములో శ్రీవళ్లము అనే పుట్టు మచ్చ ఉంటుంది. 
నాలుగు చేతులలో శంఖము, చక్రము, గద, తామర పుష్టము 
ఉంటాయి. మెడలో వనమాల వేలాడుతూ ఉంటుంది. కాళ్లకు 
అందియలు ఉంటాయి. కంఠములో కౌస్తుభ మణి ప్రకాశిస్తూ 
ఉంటుంది. మణిమయ కిరీటము, ముత్యాల మొలనూలు ఉంటాయి. 
నా రూపము మనోహరంగానూ, హ్యద్యంగానూ, సర్వాంగ 
సుందరంగానూ, ప్రసన్నమైన ముఖంతోనూ, అతి కోమలంగానూ 


ఉంటుంది. 


ఇటువంటి నా రూపములో ఉన్న అన్ని అవయవముల 
యందు నీ మనసును లగ్నం చెయ్యి. బుద్ధిమంతుడైన వాడు, తన 
మనస్నును ప్రాపంచిక విషయముల నుండి వెనుకకు లాగి, నా 
యొక్క అన్ని అవయవముల యందు లగ్గం చేస్తాడు. తరువాత తన 
ఇష్టం అయిన అవయవమునందు మనసును నిలుపుతాడు. 
ఉదాహరణకు నా యొక్క సుందర మైన ముఖము నందు కానీ, నా 
పాదముల యందు కానీ మనసును నిలిపితే, మిగిలిన అవయవము 


143 


శ్రీమద్భాగవతము 


లను విడిచి పెట్టి నా ముఖమునుకానీ, పాదములను కానీ మనసులో 
నిలుపుకోవాలి. వాటినే ధ్యానించాలి. కమ కమంగా తన మనసును 
అక్కడి నుండి శూన్యంలోకి మళ్లించాలి. 


(మనం పూజించే విగ్రహాలు మన మనసును నిశ్చలంగా 
నిలపడానికి, పరమాత్మ యందు భక్తి కలగడానికి, మనలను పరమాత్మ 
దగ్గరకు చేర్చడానికి పనికి వస్తాయి అని వ్యాసుల వారి అభిప్రాయము. 
కాని మనం ఆ విగ్రహాలకు అలంకారాలు చేయ్యడం, వజకిలీటాలు 
సమర్జించడం, రకరకాల నివేదలను అర్చించడం, మేం అవి చేసాము, 
ఇవి చేసాము అని గొప్పలు చెప్పుకోవడం, వీటితోనే ఆగిపోతున్నాము. 
ముందుకు సాగడం లేదు 


కేవలము శుద్ధబ్రహ్మమును మాత్రమే ధ్యానించాలి. బ్రహ్మము మీదనే 
మనసును లగ్మంచేయాలి. ఇంక ఏ ఇతర వస్తువు గురించి తలంచ 
కూడదు, ఆలోచించకూడదు. ధ్యానించకూడదు. అప్పుడు పురుషుడు 
తన లో ఉన్న జీవాత్మలో పరమాత్మను, పరమాత్మలో జీవాత్మను 
దర్శిస్తాడు. ఇది తీవ్రమైన ధ్యానముతో కానీ సిద్ధించదు. 


మాత్మ యందు మనసును లగ్గం చేసిన వానికి ఈ 
ప్రపంచంలో దొరికే వస్తువుల మీద, ఆ వస్తువులతో చేసే పనుల మీద, 
ఆ వస్తువులను సంపాదించాలనే కోరికలమ్‌దా ఎటువంటి ఆసక్తి ఉ 
ండదు. ప్రాపంచిక విషయములు మీద ఉన్న భ్రమలు అన్నీ తొలగి 
పోతాయి. ప్రాపంచిక విషయములు, విషయ వాంఛలు అన్నీ 


అసత్యములు, పరమాత్మ ఒక్కడే సత్యము 


అనే జానం సిదిసుంది.” అని 


144 


ఏకాదశ స్కంధము(యొదటి భాగము 


శ్రీకృష్ణుడు ఉద్ధవునికి జ్ఞానోపదేశం చేసాడు అని శుకయోగి పరీక్షిత్‌ 
మహారాజుకు వివరించాడు. 


శ్రీమద్దాగవతము 
ఐఏకాదశ స్కంధము పదునాలుగవ అధ్యాయము సంపూర్ణము 
రుం తత్షత్‌ ఓం తత్భత్‌ ఓం తత్సత్‌ 


శ్రీమద్దాగవతము 
ఏకాదశ స్కంధము 
పదునైదవ అధ్యాయము. 


“ఓ పరీక్షిత్‌ మహారాజా! శ్రీక్యష్ణుడు ఉద్ధవునికి తన 
ఉపదేశాన్ని కొనసాగించాడు. 


“ఆద్ధవా! ఇంద్రియములను జయించిన వాడు, 
ప్రాణాయామము ద్వారా శ్వాసను నియంత్రించిన వాడు, స్థిరమైన 
చిత్తము కలవాడు అయిన యోగి తన మనస్సును నిరంతరము నా 
యందే నిలిపి ఉంచుతాడు. అటువంటి యోగికి అణిమ మొదలగు 


ఎనిమిది సిద్ధులు వాటంతట అవే సిద్ధిస్తాయి.” అని అన్నాడు. 


ఇంతలో ఉద్ధవుడు కలుగచేసుకొని కృష్ణునితో ఇలా అన్నాడు. 
“కృష్ణా! నువ్వు యోగుల సంగతి, సిద్ధుల సంగతి చెప్పావు కదా! వారు 
ఎలా ఉంటారు. వారి వేష భాషలు ఎలాఉంటాయి. వారికి సిద్ధులు 
ఎలా వస్తాయి. అసలు సిద్దులు ఎన్ని వీటి గురించి నాకు 


145 


శ్రీమద్దాగవతము 


తెలియజెయ్యి.” అని అడిగాడు. దానికి సమాధానంగా శ్రీకృష్ణుడు ఇలా 


| ంముల అధమ se: దేవతలకు 

సంబంధించినది. ప్రాకామ్మ వు క ae సిద్ది లౌకికమైన వాటికి, 
లోకములో ఉండే వాటికి epee వాటిని ఇష్టం 

వచ్చినట్టు అనుభవించడానికి అనువైనది. ఈశితము 


శరీరములో ఉన్న శక్తులకు 


యా. 


| 


పేరణ ఇస్తుంది. తరువాతది వశిత. ఈ సి 


౨9 


పొందిన వాడు ప్రపంచంలో విహరిస్తున్నా విషయ సుఖములు 
అనుభవిస్తున్నా వాటి . యందు ఏ ఏ) మాత్రం ఆసక్తి లేకుండా ఉంటాడు. 


మావసాయిత అనేది ఎనిమిదవ సిద్ది. ఈ 5 అష్టసిద్ధులు నాకు 


సహజంగానే సిద్దించాయి. ఇవి ఉన్నాయి అని నేను ఎన్నడూ గర్వాన్ని 


ఏకాదశ స్కంధము(యొదటి భాగము 


ప్రదేశమునకు, ఈ శరీరముతో, మనోవేగముతో వెళ్లగలిగి ఉండటం, 
తనకు ఇష్టం వచ్చిన రూపమును ధరించడం (కామరూపులు, 
పరకాయ ప్రవేశం చేయడం (తన శరీరములో ఉన్న చైతన్యాన్ని మరొక 
శరీరంలోకి ప్రవేశపెట్టడం), తనకు ఇష్టం వచ్చినపుడు మరణించే శక్తి 
కలిగి ఉండటం (స్వఛ్చంద మరణం...భీష్మునికి ఉన్న శక్తి, దేవలోకంలో 
దేవతలు, దేవతా స్త్రీలు సలిపే క్రీడలను చూడగలిగి ఉండటం, తాను 
ఏమి సంకల్పిస్తే సిద్దించడం, తాను ఏ మాట అంటే అది జరిగి 
పోవడం. ఈ పది సిద్ధులు మానవుని రజోగుణము, తమోగుణముల 
నుండి పుట్టినవి. ఈ గుణములకు అనుగుణంగా ఫై సిద్ధులు 


సంకమిస్తాయి. 


ఇవి కాక క్షుద్ర శక్తులు కొన్ని ఉన్నాయి. జరిగినది, 
జరుగుతున్నది, జరగబోయేది తెలుసుకోవడం, శరీరం ఎండ, వాన, 
చలికి తట్టుకునే శక్తి కలిగి ఉండటం, ఇతరుల మనసులో మెదిలే 
ఆలోచనలను పసికట్టడం, అగ్ని స్తంభన, వాయుస్తంభన, జలస్తంభన 
మొదలగు విద్యలు, విషం తిన్నా తట్టుకోగలిగే శక్తి కలిగి ఉండటం, 
ఎదుటి వారిని సులభంగా జయించే శక్తి. ఇవి క్షుద్రశక్తులు. 


ఉద్ధవా! ఇప్పటి దాకా నీకు సిద్దులు పేర్లు వాటి లక్షణముల 


గురించి చెప్పాను. ఏ యోగము అవలంబిస్తే ఏ సిద్ధి లభిస్తుందో 
వివరంగా చెబుతాను విను. 


నేను సూక్ష్మరూపంలో ఉంటాను. నాకు స్తూల శరీరం లేదు. 
అటువంటి నాలో ఎవరైతే తమ నూక్షశరీరంతో పవేశించి, 


147 


శ్రీమద్భాగవతము 


పంచతన్మాత్రలను ఉపాసిస్తాడో , అతడు అణిమ అనే సిద్ధిని 
పొందుతాడు. 


మహత్తత్వ రూపంలో అంటే అనంత విశ్వరూపంలో ఉన్న 
నాలో ఎవరైతే తన చిత్తమును ప్రవేశపెట్టి నన్ను ఉపాసిస్తాడో, అతడు 
మహిమ అనే సిద్ధిని పొందుతాడు. ఇదేవిధంగా, ఆకాశము మొదలగు 
భౌతిక ఉపాధులలో తన చిత్తమును ప్రవేశపెట్టిన వాడు, దానికి తగిన 
మహిమలనే పొందుతాడు. 


అద్ని వాయువు ము, భూమి ఇవి అన్న్‌ పరమాణు 
రూపంలో ఉండే భూతములు. పరమాణువులు అన్నీ కలిస్తేనే ఈ 
భూతాలు ఏర్దడతాయి. యోగి ఈ నాలుగు భూతములలో తన 
చిత్తమును ప్రవేశపెడితే, తాను కూడా ఆ భూతముల మాదిరి 
సూక్ష్మమైన పరమాణువులతో సమాన మైన శక్తులను పొందుతాడు. 
దానినే లఘిమ అంటారు. 
(వివరంగా చెప్పాలంటే మన శరీరం స్తూల రూపము 
కూడా అనేక పరమాణువుల కలయిక. అలాగే ప్రపంచంలో ఉండే అన్ని 
వస్తువులు కూడా అనేక పరమాణువుల కలయిక. యోగి 
శరీరమును పరమాణువులుగా విభజిస్తాడు. అంటే మ 
అవుతాడు. కనపడకుండా పోతాడు. గోడలలో నుండి, తలుపులలో 
నుండి చెట్లలో నుండి రాళ్లలో నుండి, sae నుండి, 


. కాని శరిరం 


148 


ఏకాదశ స్కంధము(యొదటి భాగము 


ఉదాహరణకు మీ చేతిలో ఒక ఫోటో ఉంది. దానిని స్కాన్‌ 
చేసారు. మైల్‌ లో అమెరికాకు పంపారు. ఏం జరుగుతుంది. ఆ ఫొటో 
చిన్న చిన్న బైట్టుగా విడి పోతుంది. మైల్‌ద్వారా వెళుతుంది. అక్కడ 
పింటర్‌ లో మరలా అవన్నీ కలిసిపోయి ఫోటోగా మారుతుంది. ఇది 
అలాగే అనుకోవచ్చుకదా! ఏమంటారు? ఆలోచించండి.) 


ఉద్ధవా! నేనుసత్వగుణ ప్రధానుడను. అటువంటి నన్ను 
ఏకాగ్ర చిత్తంతో నిర్మల మైన మనస్సుతో ధ్యానిస్తే, అన్ని 
ఇంద్రియములకు అధిష్టానముగా ఉన్న “ప్రాప్తి” అనే సిద్ధిని 
పొందుతాడు. 


మహత్తత్వము కియాశక్తికి పథానము. అటువంటి 
మహత్తత్వములో తన మనస్సును లగ్నం చేసి నన్ను ఉపాసిస్తే, 
“ప్రాకామ్మ్య” అనే సిద్ధిని పొందుతాడు. 


తిగుణములతో కూడిన మాయకు అధిపతిని అయిన నా 
యందు మనస్సును లగ్గం చేసిన వారికి “ఈశిత్వము”అనే సిద్ధి 


ఆరి 


లభిస్తుంది. 
భగవంతుడను, నారాయణ స్వరూపుడను అయిన 


నాయందు మనస్సును లగ్నం చేస్తే నా ధర్మములతో కూడిన 


“వశిత్వము” అనే సిద్ధి లభిస్తుంది. 


1409 


శ్రీమద్దాగవతము 


బ్రహ్మ స్వరూపుడు అయిన నా యందు మనస్సు, బుద్ధి లగ్నం చేస్తే, 
అతడికి సకల కోరికలు నశించి, పరమానంద స్థితిని అ 
సాత్విక ధర్మము! రము అనుష్టించేవాడిని ఈ అయిన నా 
యందు మనసును లగ్గం చేస్తే, అప్పుడు అతనికి ఆకలి, దప్పిక, 
కోరికలు, ఏటి మీద ధ్యాస ఉండదు. పరిశుద్ధమైన ఆత్మస్వరూపమును 


ఉద్ధవా! నేనే ఆకాశమునే ఆత్మగా కల వాడను. అటువంటి 
నా యందు మనను ఉంచి బింకారమును జపిస్తే అటు వంటి వాడికి 


నీ చేయబడే శబ్దములను, 


నేసిద్ధి లభిస్తుంది. 
మో కోరుకున్న చోటికి క్షణాల్లో పు సు 
మోగి, పరమాత్మ యందు మనస్సును లరగ్షం చేస్తే, తన 
మనస్సుకు అనుకూలంగా తాను ఎవరి రూపం ధరించాలి అని 
అనుకుంటాడో ఆ రూపం ధరించగలడు. అంటే కామరూప శక్తిని 
పొందగలడు. 


150 


ఏకాదశ స్కంధము(యొదటి భాగము 


యోగి తాను ఇతరుల శరీరములో ప్రవేశించాలి అని 
అనుకున్నప్పుడు, తన మనస్సులో తాను ఆ శరీరంలో ఉన్నానని గాఢంగా 
సంకల్షిస్తాడు. తుమ్మెద ఒక పూవు మీది నుండి మరొక పూవు మీదికి 
వాలే విధంగా, ప్రాణములు ప్రధానంగా కలిగి, సూక్ష్మశరీరం కలిగిన 
అతని ఆత్మ, అతని శరీరం నుండి మరొక శరీరంలోకి వాయు మార్గం 


ద్వారా పవేశిస్తుంది. 


మరణ కాలములో యోగి, తన కాలి మడమతో అపాన 
మార్గమును మూసి (అంటే అపాన మార్గము గుండా ప్రాణములు 
పోకుండా ఆపి). తన ప్రాణములను పైపైకి తీసుకొని వెళ్లి, 
హృదయములో నిలిపి, అక్కడి నుండి తల మీది భాగము వరకు 
తీసుకొని వెళ్లి, అక్కడి నుండి తల మీద ఉన్న బ్రహ్మ రంధ్రమును 
ఛేదించుకొని అనంత విశ్వంలో కలపాలి. అప్పుడు ఈ స్తూల శరీరం 
నుండి ప్రాణములు వెళ్లిపోయి, శరీరం పడిపోతుంది. | 


యోగి మానవ లోకము విడిచి దేవలోకములోకి పవేశించి 
అక్కడ ఉన్న దేవతల, దేవతాస్త్రీల విహార స్థలములలో తిరగాలి అని 
అనుకుంటే. నన్ను శుద్ధసత్వగుణముతో ధ్యానించాలి. అప్పుడు సత్వగుణ 
పధానులు అయిన దేవతా గణములు అతని వద్దకే వస్తారు. 


ఐఏ యోగి అయినా తన చిత్తమును నా యందు లగ్నం 
చేసి ఏకాగచిత్తంతో నన్ను ధ్యానం చేస్తే, అతడు సంకల్పించిన పనులు 


అన్నీ నెరవేరుతాయి. అదేవిధంగా అతడు ఏమి కోరితే అది 


151 


శ్రీమద్దాగవతము 


జరుగుతుంది. అతడు ఏ ఆజ్ఞ ఇస్తే ఆ ఆజ్ఞ అమలు వేయబడుతుంది. 


(శాపం ఇవ్వడం ఇదే కావచ్చు. 


ఉద్ధవా! నేను ఈ అనంత విశ్వమునకు అధిపతిని. సకల 
శక్తులు నా వశంలో ఉన్నాయి. అటువంటి నన్ను మనసారా ధ్యా 


అతనికి ఈశిత్వము 


౧ — లాా ౮ 0900 యి. న లతా ౧. నో నాకు. ) ల. అ. | [a 
అనే సిద్ధి లభిస్తుంది. అప్పుడు ఆ యో 
జరుగుతుంది. ఆ యోగి ఆజ్ఞ ౧ 


అపతిహతంగా వ్యాపిస్తుంది. 
అ 


== 


మ్‌ద భక్తి శద్ధ కలిగి me అతని మనసు కూడా నత్వగుజమును 
ల ఆ శుద్ది అవుతుంది. అతడికి తన యొక్క, ఇతరుల 

ముల గురించి, లోకంలో జరిగినవి, 
జరుగుతున్నవి, తస అన్ని విషయములు తెలుస్తా 
(దివ్యదృష్టి అని అంటారు కదా!) 


వవా! మనిషి నీళ్లలో పడితే ఊపిరి ఆడక మరణిస్తాడు. 
కాని నీటిలో ఉన్న చేపలు మొదలగు జలచరములు అలా మరణించవు. 
అలాగే నో నన్ను ఉపాసించిన యోగి, శాంత 
మోగము ఫలించిన తరువాత అతని శరీరము 


ంగయుతో వ అప్పుడు అగ్ని = మొదలగు 


152 


ఏకాదశ స్కంధము(యొదటి భాగము 


శంఖు,చక్కగద,తామర పుష్టములతోనూ, వనమాలతోనూ, 
శ్రీవళ్లముతోనూ, కౌస్తుభముతోనూ అలంకరింపబడిన నా మూః 


ధ్యానించే యోగికి 
ఇంద్రియములను, మనస్సును జయించిన వాడికి, ప్రాణాయామంతో 
శ్వాసను నియమించిన వాడికి, లభించని సిద్ధి అంటూ ఏటి ఉండదు. 


ఉద్ధవా! సిద్ధులు అన్నీ ప్రాపంచిక సుఖములు 
అనుభవించడానికే పనికి వస్తాయి. ఉత్తమమైన భక్తిమార్గములో 
నడిచేవాడికి, నాలో ఐక్యం కావడమే లక్ష్యంగా కల యోగికి, 
సిద్ధులు అడ్డం వస్తాయి. ఈ సిద్ధులను పొందడానికి తన సమయం 
వ్యధా చేసుకుంటాడు యోగి. ఈ లోకములో పుట్టడం, ఓషధుల 
గురించి తెలుసుకోవడం, తపస్సు చేయడం, మంత్రశాస్త్రములను 
అధ్యయనం చేయడం ఇవన్నీ ధారణ అనే యోగం ద్వారా లభిస్తాయి. 
కాని ఆ యోగికి ఈ ఉపాయముల చేత కానీ, ఇతర ఏ 
ఉపాయములచేత కూడా నన్ను చేరుకొనే సిద్ధి లభించదు. 


ఉద్ధవా! నాలోనే అన్ని సిద్ధులు ఉన్నాయి. అన్ని యోగములు 
నాలోనే ఉన్నాయి. సాంఖ్యయోగమునకు, నిష్కామ కర్మలకు, కారణం 
నేనే. ఈ లోకమును పాలించేవాడిని నేనే. నాలోనే సకల చరాచర 
సృష్టి ధిని; ప్రతి జీవునిలోనూ స్తూల శరీరంగానూ, అంతర్మామిగానూ 


నేను విరాజిల్లుతున్నాను. నన్ను స్మరించడం, పూజించడం, 
ఆధాఖించతన తా ముద భక్‌ శద్ధ కలిగి ఉండటం నన్ను చేరుకొనే 


మార్తాలు” 


153 


శ్రీమద్భాగవతము 


అని శ్రీకృష్ణుడు ఉద్ధవునికి వివిధ సిద్దుల గురించి ఉపదేశించాడు అని 
శుక మహర్షి పరీక్షిత్‌ మహా 


రాజుకు వివరించాడు. 


శ్రీమద్భాగవతము 
ఏకాదశ స్కంధము పదునైదవ అధ్యాయము 
ఓం తత్సత్‌ ఓం తత్సత్‌ ఓం ల. 


ఏకాదశ hse ము 
పదునారవ అధ్యాయము. 


శుక మహర్షి పరీక్షిత్‌ మహారాజుతో శ్రీకృష్ణ ఉద్ధవ 


సంవాదమును ఈ విధంగా వివరిస్తున్నాడు. 


ఉద్ధవుడు శ్రీకృష్ణునితో ఇలా అంటున్నాడు. “కృష్ణా! నీవు 
మానవ ఉత హో మా ముందు కృష్ణుడుగా నిలబడి : 

అంతము లేదు. hes జక ఆవరణం అంటూ తేజు అంతటా ఉనాన 
సాక్షాత్తు పరబ్రహ్మ అంటే నీవే తప్పవేరు కాదు. ఈ అనంత విశ్వంలో 
సకల చరాచర జీవ రాసులను sans టలు, లయం చేసేది 


0) 
ల్‌ 


ద్ర క్‌ రో సత మనం హీనంగా జలజ 


154 


ఏకాదశ స్కంధము(యొదటి భాగము 


మృ్యగరాజుగా చెప్పబడే సింహము, ఉత్తమా మానవుడిగా చెప్పబడే 
ఉన్నతము నీచము అనే తేడాలేదు. అన్నీ మనలోనే ఉన్నాయి.) 


ఈ విషయం అందరికీ తెలుసు. కానీ అందరూ తెలియనట్టే 
వాడు గొప్ప, వీడు పేద అనే భేదభావంతో ఉంటారు. కేవలము నీ మీద 
భక్తి శద్ధ ఉన్న వారు మాతమే నీ గురించి తెలుసుకోగలరు. మేము సరే 
పామరులము. నీ గురించి పూర్తిగా మాకు తెలియదు. మాకు 
తోచినట్టు ఏదో ఒక విగహము రూపంలో నిన్ను ఆరాధిస్తుంటాము. 
కానీ పరమ యోగులు, మహా బుషులు నిన్ను ఎలా భావిస్తారు? ఎలా 


పూజిస్తారు? ఎలా ఆరాధిస్తారు? వారి భక్తి ఎలా ఉంటుంది? 


ఓ దేవా! నీవు సర్వాంతర్యామివి. చరాచర జగత్తు నీ 
మాయ అనే మోహంలో పడి ఉంది. నీవు అన్నిటినీ సాక్షిగా 
చూస్తుంటావు కానీ నిన్ను మేము చూడలేకపోతున్నాము. ఓ దేవా! 
మూడులోకములలోనూ, నాలుగు దిక్కులలోనూ, నిండి ఉన్న నీ 
విభూతుల గురించి నాకు చెప్పు. నీ పాదములను పట్టుకొని 
ప్రార్థిస్తున్నాను.” అనిఅడిగాడు ఉద్ధవుడు. ఉద్ధవుడు అడిగిన దానికి 
శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా సమాధానం ఇచ్చాడు. 


“ఉద్ధవా! ఇప్పుడు నువ్వు నన్ను అడిగిన ప్రశ్న కురుక్షేత్ర మహా 
సంగ్రామం జరగబోయే ముందు అర్జునుడు నన్ను అడిగాడు. 
ఇంకాసేపట్లో యుద్ధం ప్రారంభం కాబోతూ ఉండగా, అర్జునుడికి ఒక 
విపరీతమైన ధోరణి పుట్టింది. “వరందరూ నా బంధువులు. నేను 
యుద్ధం చేసి వీరిని చంపాలా! వీరి నాశనానికి నేను కారణం కావాలా! 


155 


శ్రీమద్భాగవతము 


నా చేతిలో వరంతా చనిపోతారు కదా! నేను ఎవరి కోసరం 
జీవించాలి?” అని ఒక సామాన్న మానవుని వ 
నేను య ంద్ధ ౨ చేయను గణములు కింద పెట్టి రథం మీద 
చతికిల బడి కూర్చున్నాడు. ఈ ఉద్ధవా! ఆ సమయంలో నేను 
యోచితంగా యుక్తియుక్తంగా ఉపదేశించి, , అర్జునుడికి 


తత్వబోధ చేసాను. wa నువ్వు అడిగిన ప్రశన అర్హునుడు కూడా 


రాధిరి విలపించాడు. 


ుములను నేను నిర్వహిస్తున్నాన ౦. నిరంతరము కదిలే 
వులలోనూ ఉన్న కదిలే శక్తిని నేనే. నేన 
అంతా ఐ నేనే. ఈ ౨ ప్రకృతిలో ఉ ఉన్న గుణములు 


నేను. ఈ us 


జయింపగలరుకానీ మననును జయించలేరు 


| నేను వేదములను 
వంటి వాడిని. (గురు: సాక్షాత్‌ పరబ్రహ్మ అని అన్నారు కదా!) అన్ని 


బోథించే వారిలో బ్రహ్మ 


156 


ఏకాదశ స్కంధము(యొదటి భాగము 


నేనే! దేవతలలో ఇందుడను, అష్టవసువులలో అగ్నిని, ఆదిత్యులలో 
విష్ణువు, రుద్రులలో నీలలోహితుడను నేనే! బ్రహ్మ బుషులలో భ్యగువు, 
రాజర్నులలో మనువు, దేవ బుషులలో నారదుడు నేను. ఆవులలో 
కామధేనువు నేనే! సిద్దులలో కపిలుడు, పక్షులలో గరుడుడు, 
ప్రజాపతులలో దక్షుడు, పిత్యగణములలో అర్మ్యముడు నేనే. 


దైత్యులలో ప్రవ్లాదుడు, ఓషధులు ఇచ్చే నక్షత్రములలో 
చంద్రుడు, యక్షులు రాక్షసులలో కుబేరుడు నేనే. ఏనుగులలో 
ఐరావతము, జలచరములలో జలమునకు అధిదేవత అయిన 
వరుణుడు, ప్రకాశించే వారిలో తాపం కలుగచేసే వారిలో సూర్యుడు, 
మానవులలో రాజును నేనే (నా విషము: ప్యథివ్‌ పతి: అంటే విష్ణువు కాని 
వాడు, విష్ణు అంశ లేని వాడు రాజు కాలేడు అని ఆర్బోక్తి అశ్వములలో 
ఉచ్చైశవము, ధాతువులలో బంగారము, దండనాధి కారము కలవారిలో 
యమధర్మరాజును, సర్టములలో వాసుకిని నేనే. నాగులలో 
అనంతుడను, మృగములలో సింహమును, నాలుగు ఆశ్రమములలో 
సన్యాస ఆశ్రమము, నాలుగు వర్ణములలో బ్రాహ్మణ వర్ణము నేనే. 


నదులలో గంగానది, జలాశయములలో సముద్రము, 
ఆయుధములలో ధనుస్సు, ఆ ధనుస్సును ధరించేవారిలో శంకరుడను 
నేనే. నివసించడానికి యోగ్యమైన న్లానములలో మేరు పర్వతము నేనే. 
(దేవతలు త్రిమూర్తులు అక్కడే నివాసం ఉంటారని సూర్యుడు మేరు 
పర్వతం చుట్టు తిరుగుతాడనీ పురాణాలు చెబుతున్నాయి 
పర్వతములలో హిమాలయము, వ్యక్షములలో అశ్వత్సము, టెషధులలో 
యవలు నేనే. పురోహితులలో వశిష్టుడు, వేదవిదులలో బృహస్పతి, 


157 


శ్రీమద్దాగవతము 
సేనాథిపతులలో కార్తికేయుడు, నేనే. యజ్ఞములలో 
యజ్ఞస్వరూపుడను, వతము లలో అహింసావతము, పపంచమ ఎలో అన్ని 
శుద్ధిచేయు వాటిలో అది జలము, వాయువు, వాక్కు 


శతరూపను, పురుషులలో స్వాయంభువ మనువును, మును 
నారాయణమునిని, బ్రహ్మచారులలో సనత్కుమారుడను నేనే. 
ధర్మములలో అభయ స్వరూపుడను, ప్రియంగా మాట్లాడేవాడిని, 
మౌనంగా ఉండేవాడిని, నేనే. దంపతులలో సృష్టించే శక్తి నేనే. 


క్యృతయుగ ము, స SNe 50, క భక క్ర నేనే వేదములను 
విభజించిన వ్యాసుడను నేనే. (వ్యాసాయ 


ఆచార్యులలో శుకాచార్యుడను నేనే. భగవాన్‌ అని చెప్పబడే 
వారిలో వాసుదేవుడను నేనే. భగవధ్దక్తులలో ఉద్ధవుడను నేనే! 
కింపురుషులలో హనుమంతుడను నేనే. విద్యాధరులలో సుదర్శనుడను 
నేనే. రత్తములలో పద్మరాగము, పుష్టములలో తామర పుష్టము, గడ్డి 
జాతులలో దర్ధలు, హోమం చేసే పదార్థములలో ఆవు ల్‌ నేనే. 
ధనాధిపతులలో లక్ష్మిని, కపటంగా ప్రవర్తించే వారిలో & 
ఎటువంటి కష్టములు వచ్చినా ఓర్చుకునే వారిలో క్షమాగుణమును, 
సాత్వికులలో సత్వగుణమును నేనే. బలవంతులలో ఉండే ఉత్సాహము, 
పరాక్రమము నేనే. భగవధ్ధక్తులలో ఉండే భక్తిభావము నేనే! 


158 


ఏకాదశ స్కంధము(యొదటి భాగము 


సాత్వికులైన నవమూర్తులలో అనగా వాసుదేవుడు, 
సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్దుడు, నారాయణుడు, 
హయగ్రీవుడు, వరాహుడు, నృసింహుడు, బ్రహ్మ వీరిలో శ్రేష్టమైన 
వాసుదేవుడు అనే మూర్తి నేనే! గంధర్వులలో విశ్వావసుడు, 
అఫ్సరసలలో పూర్వచిత్తి, పర్వతములు, కొండలలో ఉన్న మహా 
సైర్యమును(చలనం లేకుండా నిలిచే శక్తి, ప్యథివలోని మట్టి 
వాసనను నేనే. జలములో ఉన్న రుచిని, తేజస్సు కల వారిలో 
సూర్యుడను, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములలో వెలిగే శక్తిని, 
ఆకాశము నుండి పుట్టే శబ్దమును నేనే. 


=) 


నా భక్తులలో బలిచకవర్తిని, వీరులలో అర్జునుడను నేనే. 
కాళ్లలో ఉండే నడిచే శక్తిని, వాక్కులో ఉండే మాట్లాడే శక్తిని, 
అపానములో ఉండే మల విసర్జన శక్తిని, చేతులలో ఉండే పట్టుకునే 
శక్తిని, జననేంద్రియములలో ఉండే సంభోగ శక్తిని, చర్మములో ఉండే 
స్పర్శ శక్తిని, కళ్లలో ఉండే చూచే శక్తిని, నాలుకలో ఉండే రసాస్వాదన 
శక్తిని, చెవులలో ఉండే వినికిడి శక్తిని, ముక్కులో ఉండే వాసన చూచే 
శక్తిని నేనే. (మనిషి చని పోయిన తరువాత అన్ని అవయవాలు 
ఉంటాయి కానీ వాటిలో ఉండే శక్తి ఉండదు. అందుకని శవం 
వినలేదు, చూడలేదు, కదలలేదు. మనిషి బతికి ఉన్నా అవయవాలలో 
ఉండే శక్తులు పని చేయక పోతే ఆయా అవయవములు కూడా 
పనిచేయవు. అదే ఇక్కడ చెప్పింది.) 


159 


శ్రీమద్దాగవతము 


ఆల్‌ 


మొత్తం 11, 


లోపల ఉన్న పురుషుడు, బయట ఉన్న ప్రకృతి, ప్రకృతిలో ఉన్న సత్వ, 
రజస్‌, తమోగుణములు, వఏటికిఅతీతంగా ఉన్న బ్రహ్మము అ అన్నీ నేనే. 
సకల పదార్థముల గురించి తెలుసుకొనే శక్తి 


ఉద్ధవా! మూడ వు 
అనుభవించే రతన నేనే. క్షేత్ర ము నేనే క్షేతజ్ఞడను నేనే! పరమాత్మ 
నేనే. మానో ఆత్త తృస్వరూపుడను నేనే! నేనే లేని చోటు లేదు. 
లో ఉండే పరమాణువులను అయినా లెక్కించవచ్చు 


కానీ నా విభూతులను లెక్కపెట్టడం అసాధ్యం. 


పతి వస్తువులో పతి జీవిలో 


(ca గు 
ఉంటుంది... ఐశ్యర్యం ఉంటుంది. పేరు ఉంటుంది. సిగ్గు ఉంటుంది. 


త్మాగబుద్ది ఉంటుంది. అందం ఉంటుంది. శౌభ 
పరాకమము ఉంటుంది. టరు 


వాక్కుకు అందనివి. ఉన్నాయి అను కుంటే ఉన్నాయి. లేవు అనుకుంటే 


160 


ఏకాదశ స్కంధము(యొదటి భాగము 


లేవు. కాబట్టి వీటినే పరమార్థంగా, ప్రామాణికంగా భావించకూడదు. 
మానవులు చేయవలసినది ఏమిటంటే వాక్కును, మనస్సును, 
ఇంద్రియములను అదుపులో పెట్టుకోవాలి. ప్రాణాయామం ద్వారా 
శ్వాసను నియంత్రించాలి. సంయమనం పాటించాలి. సాత్వికమైన 
బుద్దిని అలవరచుకోవాలి. ఈ విధంగా చేస్తే మరలా మరలా సంసార 
చక్రంలో పడే అవకాశం, అవసరం ఉండదు. 


ముందు బుద్ధిని బాగుపరచుకోవాలి. బుద్ధి ద్వారా 
మనస్సును, వాక్కును అదుపులో పెట్టుకోవాలి. మనస్సు, వాక్కు 
నిగ్రహించుకోకపోతే, ఎన్ని వ్రతాలు చేసినా, ఎంత తపస్సు చేసినా, ఎన్ని 
దాన ధర్మాలు చేసినా అవి అన్నీ పచ్చికుండలో పోసిన నీరు మాదిరి 


వ్యథా అవుతాయి. 


ఉద్ధవా!నా భక్తుడు అయిన వాడు, నా మీద అచంచల 
మైన భక్తి కలిగి ఉండాలి. భక్తితో కూడిన బుద్ది ద్వారా మనస్సును, 
వాక్కును నిగ్రహించుకోవాలి. శ్వాసను ప్రాణాయామం ద్వారా 
నియంత్రించాలి. అప్పుడే అతడు తాను చేసే సాధనలో పరిపూర్ణత్వం 
సాధించగలడు.” అని శ్రీకృష్ణుడు ఉద్ధవునికి పరమాత్మ విభూతుల 
గురించి వివరించాడు అని శుక మహర్షి పరీక్షిత్‌ మహారాజుడు 
విభూతి యోగం గురించి వివరించాడు. 


ఐఏకాదశ స్కంధము పదునారవఅధ్యాయముసంపూర్ణము 
రుం తత్షత్‌ ఓం తత్సత్‌ ఓం తత్సత్‌ 


161 


శ్రీమద్దాగవతము 


ఏకాదశ స్కంధము 


“కృష్ణా! నీవు ఇంతకు ము 


ందు వర్ణాశమ ధర్మముల 


పాటించని వారి గురించి, అటువంటి వారి భక్తి శద్ధల గురించి, 
వివరించావు. ఎవరైతే తమ తమ ధర్మములను నియమం తప్పకుండా 
పాటిస్తారో, వారికి నీ మీద భక్తి ఎలా లభిస్తుందో వివరంగా చెప్పు. 
విషయం నీవు ఇదివరకే హంస రూపంలో బ్రహ్మాదులకు వివరించావు 
అని చెప్పావు. కాని నీవు చెప్పిన ధర్మములు కాలానుగుణంగా అందరూ 
మరిచిపోయి ఉంటారు. ఈ రోజుల్లో ధర్మం గురించి ప్రవచనం చేసే 
వారు గానీ, వినే వారు గానీ లేరు. మూడులోకములలో నిన్ను మించిన 
భర్మప్రవచనములు చేసే ప్రవక్త మరొకడు లేడు. ధర్మము గురించి 
చెప్పినా, ధర్మమును ఆచరించినా, ధర్మమును ఇతరులతో 
ఆచరింపచేసినా, నీకు నువ్వే సాటి. అటువంటి నీవు ఈ భూమిని 
విడిచిపెట్టి నీ లోకమునకు వెళ్లిపోయిన తరువాత, భూలొ 


నాశనం కావలసిందేనా! కాబట్టి, మానవులలో దైవ భక్తి, దా 


గురించి చెప్పే వాళ్లు ఎవరుం!€ 


ఎలు ఎవరికి ఏ విధంగా హితము 


లక్షణములు, దాని ధర్మము 
అవుతుందో వివరించండి.” అని అడిగాడు ఉద్ధం డు. 


162 


ఏకాదశ స్కంధము(యొదటి భాగము 


ఉద్ధవుడు ఈ మాదిరి అడగగానే శ్రీకృష్ణుడు, మానవ 
లోకంలో, సకల పాణుల హితం కోరి, సనాతనమైన భాగవత 
ధర్మములను ఈ విధంగా ఉపదేశించాడు. 


“ఉద్ధవా! నీవు అడిగిన ప్రశ్ష ధర్మసమ్మతంగానూ, వర్ణాశ్రమ 
ధర్మములను పాటించే మానవులలో భక్తిని పెంపొందించేది గానూ ఉ 
ది. అందుకని సమాధానం చెబుతాను విను. యుగములలో 
మొదటిది కృతయుగము. దాని వర్ణము హంస మాదిరి స్వళ్ళమైన 
తెలుపు. కృతయుగంలో మానువుల మనసులు కూడా తెల్లగా 
స్వఛ్చంగా ఉండేవి. ఆ యుగంలో వారు పుట్టగానే ధర్మపరులై 
ఉండేవారు. అధర్మము అనే మాట మచ్చుకైనా వినిపించేది కాదు. 
వారికి భక్తి, శద్ధ, విశ్వాసము మెండుగా ఉండేవి. ధర్మంగా 
నడుచుకోమని ఒకరు చెప్పవలసినపనిలేదు. అందుకని ఆ 
యుగమును పండితులు కృతయుగము అని అన్నారు. కృతయుగంలో 
వేదము ఒక్కటే. అదే ఓంకారము. అప్పుడు ధర్మము, సత్యము, దయ, 
శౌచము, తపస్సు అనే నాలుగు పాదములతో వృషభ రూపంలో 
ఉండేది. అప్పుడు ఈ యజ్ఞ యాగములు, జీవ హింస లేవు. మానవులు 
ఎక్కువగా తపస్సు చేసేవారు. పరమాత్మను హంస రూపంలో 
ధ్యానించేవారు. 


తరువాత మానవులలో మార్చు వచ్చింది. తేతాయుగము 
మొదలయింది. అప్పుడు నాలో నుండి మూడు వేదములు 


ఆవిర్భవించాయి. అంటే ఓంకార స్వరూపంలో ఒకటిగా ఉన్న వేదము 


163 


శ్రీమద్భాగవతము 


మూడుగా విభజింపబడింది. దానినే త్రయీ విద్య అని అంటారు. 
వేదములలో చెప్పబడిన విధంగా యజ్ఞములు, యాగములు చేయడం 
మొదలయింది. ఆ యజ్ఞస్వపూపుడను నేనే. త్రేతాయుగము లోనే 
మానవులు వారి వారి గుణములను బట్టి, రూపములను బట్టి, 
లను బట్టి, చేసే కర్మలను బట్టి నాలుగు వర్ణములుగా 
విభజింప బడ్డారు. విరాట్టురుషుని మ; 
బాహువుల నుండి క్షత్రియులు, ఊరువుల నుండి వైశ్యులు, 
శూద్రులు పుట్టినట్టు చెప్పబడింది. మానవులు 
నాలుగు వర్ణములు గా విభజింపబడిన తరువాత వారు 
ఆచరించవలసిన ఆశమ ధర్మము 
విరాట్టురుషుని హృదయము నుండి బ్రహ్మ చర్యము 
~ వ హస్తా శర్రమము, , వక్షస్థలము నుండి వాన 


లు కూడా ఏర్పడ్డాయి. 


, జభఘున 


స్వభావములను బట్టి, అవి పుట్టిన ప్రదేశమ లను 
(పుట్టుకను బట్టి కాదు). మనిషి స్వభావములను బుట్టి గుణములను 
బట్టి, చేసే కర్మలను బట్టి వర్ణములు ఏర్పడ్డాయి అని చెప్పాను కదా! 
బకొక్క వర్ణము వారి స్వభావమ 


ఆ, 


ఉండటం, సరల తటి ఏడం, పతా భక్తి, శద్ధ కలిగి 


ఉండటం, దయ, సత్యము పాటించడం ఇవి అన్నీ బాహ్మ 


ణుని 


164 


ఏకాదశ స్కంధము(యొదటి భాగము 


స్వభావములు. (ఈ లక్షణములు ఉన్న ఎవరైనా బ్రాహ్మణులే. ఈ 
లక్షణములు లేని వాడు బ్రాహ్మణుడు కాడు. పుట్టుకతో కులం 
సంక్రమించదు అని శ్రీకృష్ణుడే చెబితే, కులాల పేరుతో మానవులను 
విభజిస్తున్నారు నేటి మానవులు) 


ఉద్ధవా! ఇంక క్షత్రియునికి ఉండవలసిన స్వభావములు, 
లక్షణముల గురించి చెబుతాను విను. తేజస్సు, బలము, శౌర్యము, 
ఐశ్వర్యము, ధైర్యము, జెదార్యము, ముందుకు దూకే శక్తి, స్టైర్యము, 
బ్రాహ్మణులను పూజించడం, బ్రాహ్మణుల మేలు కోరే లక్షణము, ఇవి 
క్షత్రియుని స్వభావములు. 


ఇంక వైశ్యులకు ఉండవలసిన లక్షణములు ఏవంటే... 
ఆస్తులు సంపాదించడం, దానాలు చెయ్యడం, పొగరుగా ఉండక 
పోవడం, బాహ్మణులనుసేవించడం, ధనమును పోగుచేయడం, 
వ్యాపారం, వాణిజ్యం, పశుపోషణ ఇవి అన్నీ వైశ్యుల స్వభావములు. 


ఇంక శూద్రుల లక్షణములు... కపటం లేకుండా మనసును 
నిష్కల్మషంగా ఉంచుకోవడం, బ్రాహ్మణులను, దేవతలను, గోవులను 
పూజించడం, దాని వలన సంపాదించిన ధనముతో జీవించడం, 
ఉన్నదానితో తృప్తి చెందడం శూద్రుల ధర్మములు. 


వీరి కన్నా కింద మరొక వర్ణం ఉంది. వారు శుచిగా 
ఉండరు. సత్యము పలకరు. దొంగతనాలు చేసి ధనం సంపాదిస్తారు. 
దేవుడిని, వేదములను నమ్మరు. అనవసరంగా అందరితో 


165 


శ్రీమద్భాగవతము 


తగవులాడతారు. వారికి కామ సంబంధమైన కోరికలు ఎక్కువ. కోపం 
ఎక్కువ. విషయ వాంఛల మీద, స్తీసం నోగము మీద మక్కువ 
ఎక్కువ. వీరిని అంత్మజులు అని అన్నారు. అంటే ఆఖరు వర్ణము. దీనినే 
తరువాతి కాలంలో పంచమ వర్ణము, పంచములు అని పిలిచేవారు. 
ఏరు అసాంఘిక, సంఘ విద్రోహ శక్తులు కాబట్టి, ఈ వర్ణము వారిని 


దూరంగా ఉంచారు. (అది తరువాతి కాలంలో అంటరాని తనంగా 
మారి, కులాల మధ్య అంతరాలు పెంచింది.) 


ఇంక మానవుడుగా పుట్టిన ప్రతివాడు ఆచరించ వలసిన 
సామాజిక ధర్మము ఏమిటంటే... అహింస (మనస్సుతో గానీ, వాక్కుతో 
గానీ, చేతలతో కానీ ఎదుటి వారి మనసును గానీ, శరీరమును గానీ 
హింసించక పోవడం, ఎల్లప్పుడూ సత్యమునే పలకడం, ఇతరుల 
వడం, కోరికలను అదుపులో పెట్టుకోవడం, 
అంతా నాకే కావాలనే లోభత్వం లేకుండా ఉండటం, సకల భూతముల 
యందు దయకలిగి ఉండటం, సాటి వారి మేలును కాంక్షించడం 
చేతనైతే సాటి వారికి మేలు చేయడం, ఇవి సకల మానవులు 
ఆచరించవలసిన ధర్మములు. 


బ్రాహ్మ ణ, క్షత్రియ , వైశ్యులను ద్విజులు అని అంటారు. 
గర్జాదానమ 0, సీమంతము, జ జాతక కర్మలు, ఉపనయనము మొదలగు 
కర్మలను ఆచరించిన తరువాత మానవుడు రెండవ జన్మ ఎత్తుతాడు. 
అందుకే మానవుని ద్విజుడు అని అంటారు. (రండవ సారి పుట్టిన 
వాడు.) ద్విజుడు అయిన తరువాత ఆచార్యుని వద్ద బ్రహ్మచర్శదీక్ష 
స్వీకరిస్తాడు. గురుకులములో చేరుతాడు. ఇంద్రియ నిగ్రహము 


166 


ఏకాదశ స్కంధము(యొదటి భాగము 


పాటిస్తాడు. వేదములను అధ్యయనము చేస్తాడు. బ్రహ్మచర్య టీక్షలో 
ఉన్నప్పుడు జడలను, మేఖలను, కృష్ణాజనమును, దండమును, 
అక్షమాలను, యజ్ఞోపవీతమును, కమండలమును, దర్భలను, 
ధరిస్తాడు. ఎటువంటి అలంకారములను చేసుకోకూడదు. దర్జ్భాననము 
మీద కూర్తోవాలి. స్నానము, భోజనము, హోమము, జపము 
చేసేటప్పుడు మౌనంగా ఉండాలి. స్త్రీలతో మాట్లాడంకానీ, స్తీసాంగత్యము 
కానీ చేయకూడదు. వీర్యస్థలనము చేయకూడదు. స్వష్షస్థలనము 
అయితే స్మానం చేసి ప్రాణాయామం పాటించి,గాయత్రిని జపించి, 
మనసును అదుపులో పెట్టుకోవాలి. 


బ్రహ్మచర్యము అవలంబించేటప్పుడు పవిత్రంగా ఉండాలి. 
ఏకాగ్రమైన చిత్తంతో ఉండాలి. మౌనంగా ఉండాలి. ఉదయము, 
సాయంత్రము సంధ్యావందనము చేయాలి. గాయత్రి మంత్రమును 
ఉపాశించాలి. అగ్నిని, సూర్యుని, గురువును, గోవును, బ్రాహ్మణులను, 
వృద్ధులను, దేవతలను పూజించాలి. 


విద్య చెప్పే ఆచార్యుని విష్ణు స్వరూపంగా భావించాలి. 
ఆచార్యుని అవమానించకూడదు. ఆయన యందు దోషములను 
ఆపాదించరాదు. ఎల్లప్పుడూ ఆచార్యుని దేవతా స్వరూపుడుగా 
భావించాలి. బ్రహ్మచారి మధ్యాహ్నము, సాయంత్రము భిక్షాటనచేసి 
భిక్షను స్వీకరించాలి. భిక్షగా తెచ్చిన ఆహార పదార్థములను 
గురువుగారికి సమర్శించాలి. గురువు గారి అనుమతితో భిక్షను 
భుజించాలి. గురువు ఎక్కడకు వెళితో శిష్యుడు ఆయన వెంట సేవకుని 
మాదిరి వెళ్లాలి. నిదాసమయములో గురువు గారి పక్కనే నిద్రించాలి. 


167 


శ్రీమద్భాగవతము 


గురువుగారు విశాంతి తీసుకుంటుంటే ఆయనకు పాదములను 
పట్టాలి. గురువుగారు కూర్చుని ఉన్నపుడు శిష్యుడు కొంచెం దూరంలో 
చేతులు కీ బుకొని నిలబడి గురువుగారి ఆదేశముల కొరకు ఎదురు 


యాడాలి. సర్వకాల సర్వావస్టలయందు గురువుగారిని సేవించాలి. 


౧యులో ఉన్నంత కాలము వేదములను 
అభ్యసించాలి. బ్రహ్మ చర్యము పాటించాలి. భోగ వస్తువులను 
విడిచిపెట్టాలి. అటువంటి బ్రహ్మచారి మహర్లోకము 
బ్రహ్మలోకమునకు వెళతాడు. గురుకులములో ఉన్నబ్రహ్మచారి బ్రహ్మ 
తేజస్సుతో వెలుగుతుంటాడు. అతడు పాప రహితుడు అంటే ఎటువంటి 
పాపములను చేయనివాడు. అతడు తనను, అగ్నిని, గురువును, సకల 
భూతములను పరమాత్మ స్వరూపాలుగా భావించాలి. అందరి ఎడలా 
సమబుద్ది కలిగి ఉండాలి. భేదభావమును చూపకూడదు. 


గుండా 


తరువాతది గృహస్థాశ్రమము. గ్యహస్థాశ్రమములో తప్ప 
మిగిలిన ఆశమములు అనగా బ్రహ్మ చర్య ము, వాన ప్రస్థము, 
రసము న్షప్పుడు స్త్రీలను చూడటం, మాట్లాడటం, వారితో 
హాస్యంగా పవర్తించడం, వారిని తాకడం, మొదలగు పనులు 
చేయరాదు. ఇతరులు మైథునక్రియలో ఉండగా చూడకూడదు. 


ఇంతే కాకుండా, అన్ని వర్ణములవారు, అన్ని ఆశమములలోని 
వారు ఈ కింది నియమములను విధిగా పాటించాలి. ఆచమనం 
చేయడం, శుచిగా ఉండటం, ప్రతిరోజూ స్నానం చేయడం, 
సంధ్యోపాసన చేయడం, విష్ణువ 


అడ్లై 


మ్లువును పూజించడం, పుణ్య 


168 


ఏకాదశ స్కంధము(యొదటి భాగము 


తిర్ధములనుసేవించడం, జపం చేసుకోవడం, తినకూడని 
పదార్థములను తినకపోవడం, అనవసరమైన మాటలను 
మాట్లాడకపోవడం, మనం మాట్లాడకూడని వారితో మాట్లాడకుండా 
మౌనంగా ఉండటం, సకల జీవరాసులలో పరమాత్మ అంతర్యామిగా 
ఉన్నాడు అని తెలుసుకోవడం, మనస్సును, వాక్కును, ఇంద్రియములను 
అదుపులో పెట్టుకోవడం. ఈ నియమములు అన్ని వర్ణముల వారికి, 
అన్ని ఆశమముల వారికి ఆచరించతగ్గవి. 


పైన చెప్పబడిన నియమములను ఆచరించిన బ్రాహ్మణుడు 
అగ్ని వలె ప్రకాశిస్తాడు. బ్రాహ్మణులు తాము చేసిన తపస్సు వలన అతని 
పూర్వజన్మ వాసనలు అన్నీ నాశనం అవుతాయి. తానుచేసిన పనులకు 
ఫలితం ఆశించకుండా, నిష్కామ కర్మను పాటిస్తూ నాయందు 
అచంచలమైన భక్తి కలిగి ఉంటాడు. 


ఉద్ధవా! బ్రహ్మచర్యము తరువాత గ్యహస్థాశ్రమము. 
గ్యహస్థాశమములో ప్రవేశింప తలచిన బ్రహ్మచారి, వేదములను 
అధ్యయనముచేసిన తరువాత, అన్ని విద్యలు పూర్తిగా నేర్చుకున్న 
తరువాత, గురువు గారికి గురుదక్షిణ సమర్పించుకొని, గురువుగారి 
అనుమతి తీసుకొని, తరువాత వివాహముచేసుకోవాలి. కామ కోరికలు, 
సంతాన వాంఛ కలవాడు గృహస్థ ఆశమములోకి ప్రవేశిస్తాడు. 
అటువంటి కోరికలు లేని వాడు బ్రహ్మచర్యము నుండి వానప్రస్టమునకు 
కానీ లేక సన్మాసఆశ్రమము కానీ స్వీకరిస్తాడు. కేవలము బ్రాహ్మణులు 
మాత్రమే సన్మాన ఆశ్రమము స్వీకరించాలి. 


169 


శ్రీమద్దాగవతము 


(దీనికి విపరీత అర్ధములు తీస్తారు. ఏం బ్రాహ్మ ణులేనా సన్యాసము 
స్వీకరించేది మాకు అర్హత లేదా! అని అంటారు. అసలు ఆంతర్యము 


విధించారు. అందుకని వారు సన్యాసము స్వీకరించిన తరువాత 
కూపడా వేదాధ్యయనము, ధర్మబోధలు చేయవచ్చును. కాబట్టి 
బ్రాహ్మణులు సన్మాసము స్వీకరించినందువలన సమాజానికి ఎలాంటి 
నష్టం లేదు. అలా కాకుండా క్షత్రియులు స్వీకరిస్తే, రక్షించే వారు లేక 


5 


జం అరాచకమవుతుంది. అలాగే వైశ్యులు సన్యాసులు అయితే 
రెజ్యము, పశుపోషణ దెబ్బ తింటాయి. అలాఅని 


ాసము స్వీకరిస్తే సాధారణ పరిపాలన దెబ్బతింటుంది. 
అందుకని బ్రాహ్మణులకు ' మాళ త్రమే సన్మాన ఆశ్రమవ ఎను వీలు 
కల్పించారు. దానిని మనం అపార్థం శతం 


ఉద్ధవా! అలాకాకుండా, ఒక ఆశ్రమము నుండి మరొక 
ఆశమమునకు అనగా బ్రహ్మచర్యము నుండి, గృహస్థ ఆశ్రమము. 
తరువాత వానప్రస్థము, తరువాత సన్యాసము తీసుకోవచ్చును. 
వగా క్షత్రియులు ఈ విధంగా చేస్తుంటారు. నా మీద భక్తి శద్ధ 
ఉన్న వారు ఈ వర్ణాశ్రమధర్మములను సక్రమంగా పాటిస్తారు. గృహస్థ 
ఆశ్రమములో ప్రవేశించదలచిన వారు, తనకు తగినట్టి, మంచి 
శీలమ ౨ కలిగిన కన్యను భార్యగా స్వీకరించాలి. ఆ కన్య వయసులో 
వరుని కంటే చిన్నదిగా ఉండాలి. ఒకే వర్ణము కలవారు అయి ఉండాలి. 
సాధారణంగా ఏ వర్ణము వారు ఆ వర్ణము వారి కన్యలనే వివాహం 
చేసుకోవడం కం! అలా కాకుండా కేవలం కామ కోరికలు 


ఎక 


170 


ఏకాదశ స్కంధము(యొదటి భాగము 


తీర్చుకోడానికి వివాహాలు చేసుకోవాలనుకుంటే తన కంటే కింది 
వర్ణములోని కన్యలను వివాహం చేసుకోవాలి. తన కంటే పైవర్ణము 


వారిని చేసుకుంటే అది విపరీత పరిస్తితులకు దారితీస్తుంది. 


యజ్ఞములు చేయడం, యాగములు చేయడం, 
వేదములను అధ్యయనం చేయడం, దాన ధర్మములు చేయడం అనే 
అధికారాలు బాహ్మణ,క్షత్రియ,వైశ్య వర్ణములకు ఉన్నాయి. శూద్రులు 
పరిపాలనా వ్యవహారాలు చూస్తారు కాబట్ట్‌ ఈ అధికారము వారికి 
లేదు. దానములు తీసుకోవడం, వేదములను అధ్యయనం చేయడం, 
యజ్ఞములు చేయడం, చేయించడం బ్రాహ్మణులకు అధికారము. 
ఎందుకంటే ఈ మూడు పనులు బ్రాహ్మణులకు విధింపబడిన 
ధర్మములు. కొంత మంది బ్రాహ్మణులు ఇతరుల నుండి దానమును 
తీసుకోరు. అటువంటి వారు యజ్ఞములు చేసి, వేదములను 
అధ్యయనము చేసి, ఇతరులకు బోధించి, తాము చేయించిన 
యజ్ఞములకు, యాగములకు దక్షిణలు స్వీకరించి, తమ 
జీవనమును గడుపుకుంటారు. అదే వారి జీవనాధారము. ఇంకా కొంత 
మంది బ్రాహ్మణులు ఈ ప్రకారంగా కూడా ఇతరుల నుండి ధనం 
తీసుకోవడం దోషము అని భావిస్తారు. అటువంటి వారు ఎవరినీ 
యాచించకుండా, ఎవరి వద్ద నుండి ధనము తీసుకోకుండా, పంట 
పొలములలో గింజలు ఏరుకోని, వాటితో కడుపునింపుకుంటారు. 
సహజంగా దొరికేపండ్లు, కాయలు, ఆకులు తిని బతుకుతారు. 


అనుభవించడానికి కాదు, తపస్సు చేయడానికి, ధర్మబోధ 


171 


శ్రీమద్భాగవతము 


చేయడానికిఅని తెలుసుకోవాలి. ఏ బ్రాహ్మణుడైతే ఎవరినీ ఏటి 
యాచించకుండా, పొలములో గింజలు ఏరుకొని బతుకుతూ, మనస్సు 
పరమాత్మయందు లగ్నం చేసి, అతిథులను పూజిస్తూ ఏ కోరికలు 
లేకుండా బతుకుతాడో, అతడు గ్యహస్థాశమము నుండి నేరుగా నన్ను 
చేరుకుంటాడు. మో క్రయుగు వ న కా. దారిద్రములో చిక్కుకొని 
అలమటించేవారిని, ఆపదలలో ఉన్న వారిని రక్షించేవారిని, నేను 


హా Glia Wei 


కకత నుండి రక్షిస్తూ కన్న బిడ్డలవలె ere రాజు, సకలపాపముల 
నుండి విముక్తుడు అవుతాడు. ప్రజారక్షణలో అతను చేసిన ఏ పనీ 
పాపం కాదు. (దోషులను శిక్షించే రాజులు, నేటి న్యాయమూర్తులు 

ిక్రను అమలు చేసే తలారికి ఏ పాపము అంటదు. 

ప్రజలను పాలించే రాజులు, స్వర్ణలోక సుఖములను 

అనుభసస్తాతు దారిద్హము వలన గానీ, వేరే ఇతరములైన 
బలవత్తరములైన కారణముల వలనగానీ, బ్రాహ్మ ణులు జైశ వ్యత్తిని, 
క్ష వర్మములను స్వీకరించవచ్చును. ముe 
వేయడం ద్వారా వైశ్య వృత్తిని, కత్తి పట్టడం ది ద్వారా క్షత్ర క్షత్రియ ధర్మమును 
అవలంబించవచ్చును. అంతేకానీ, బ్రాహ్మణుడు శూదవ్యత్తి అయిన 
పరిపాలనా వ్యవహారములను, సేవకా వృత్తిని స్వీకరించరాదు. ఈ 
ప్రకారంగా వ్యత్తులు మారడం కేవలం దారిద్దభాధ నుండి విముక్తి 
పొందడానికే పరిమితము. తన జీవనమునకు తగిన ధనమును 
సంపాదించగానే పర ధర్మమును వదిలిపెట్టి మరలా తన స్వధర్మ 
వ్యత్తులను స్వీకరించాలి. అంతేకానీ, ధనం వస్తుంది కదా అని 
తులలో ఉండిపోకూడదు 


172 


ఏకాదశ స్కంధము(యొదటి భాగము 


గృహస్థు అయిన వాడు ప్రతిరోజూ వేదములను 
అధ్యయనము చేయాలి. దేవతలను, పితృదేవతలను, అతిథులను 
పూజించాలి. భోజనము పెట్టి మనుషులను, తగిన ఆహారములనుపెట్టి 
జంతువులను, పక్షులను తృప్తిపరచూలి. 


గ్యహస్టు ఇతరులను పీడించి ధనం సంపాదించరాదు. 
తనకు లభించిన దానితో త్యృప్పి పడి జీవనం సాగించాలి. గృహస్తులు 
అయిన క్షత్రియులు ప్రజల వద్ద నుండి పన్ను వసూలు చేసి దానితో 
జీవిక సాగించాలి. తన కింద పనిచేసేవారిని కూడా పోషించాలి. 
తనకు ఉన్నదానిలో యజ్ఞయాగములు చేయాలి. 
(ఆ రోజుల్లో క్షత్రియులు ప్రజలను రక్షించేవాళ్లు, పాలించేవాళ్లు. దానికి 
ఆరవ వంతు పన్నురూపంలో తీసుకొనే వాళ్లు. దానితో జీవనం 
గడుపుకుంటూ మరలా ఆ ధనమును యజ్ఞయాగముల రూపంలో 
దానధర్మముల రూపంలో ప్రజలకుఇచ్చేవాళ్లు. ఈ ప్రకారంగా ధనం 
చేతులు మారుతూ ఉండేది.) 


గృహస్తు అయిన వాడు సంసారము మీద ఆసక్తి కలిగి 
ఉండకూడదు. నిర్లిప్తంగా ఉండాలి. భగవంతుని సేవ చేసుకుంటూ 
ఉండాలి. ఈ లోక సుఖములు, పరలోక సుఖములు అశాశ్వతములు 
అని తలచి, నిష్కామ కర్మలు ఆచరించాలి. భార్య, సంతానము, 
బంధువులు, మిత్రులు అందరూ సత్రములో కలుసుకొనే బాటసారులు 
అని భావించాలి. ఈ లోకములో అనుభవించే సుఖములు అన్నీ 
క్షణికములు అని భావించాలి. స్వపష్షములో కనిపించిన వస్తువులు అన్నీ 


173 


శ్రీమద్భాగవతము 


మెలుకువ రాగానే కనపడకుండా పోయినట్టు, భార్యాపుత్రులు, బంధు 
మిత్రుల సంబంధము కూడా ఈ శరీరం ఉన్నంత వరకే ఉంటాయి 
అని భావించాలి. ఈ ప్రకారంగా ఆలోచించి సంసారము మీద ఏ 
లేకుండా, నిష్కామ కర్మలు చేస్తూ, అహంకార 


ను వదిలిపెట్టి, గృహస్థ ధర్మమును ఆచరించాలి. 


నా భక్తులు అయిన వారు గ్యృహక్యత్యములను ఆచరిస్తూనే 
న్ను పూజిస్తూ ఆరాధిస్తూ గృహస్థుగా జీవనం గడప వచ్చును. లేకపోతే 
వానప్రస్టమునకు వెళ్ల వచ్చును. పుతులు ఉన్న వారు సంసార బాధ్యతలు 


స్వీకరించవచ్చును. అలా 


కాకుండా, గృహస్థు అయిన వాడు, కేవలము సీలకు 
ములను అనుభవిస్తూ, కామసంబంధమైన కోరికలు 
తీర్చుకుంటూ, స్త్రీల వశములో ఉంటూ, మూఢుడుగానూ, అవివేకి 
గానూ, భార్యా , పుత్రులదే లోకంగా జీవిస్తూ, ప్రాపంచిక విషయముల 
మీద ఆసక్తుడై ఉంటే, వాడు అహంకారము "చేత, మమకారము చేత 


. సంసారము అనే సాగరంలో చికు కుపోతాడు. 


సంబంధించిన 


ఆరి 


బంధింపబడతాడు 


ఉద్ధవా! చాలా మంది మానవులు “నేను లేకపోతే నా భార్య 
పిల్లలు, నా తల్లి తండ్రులు, నా బంధు మిత్రులు ఏమ్టైపోతారు! లలా 
బతుకుతారు? లోకం అంతా ఏమైపోతుంది? అంతా నా వల్లనే 
జరుగుతూ ఉంది.” అనే భ్రమలో ఉంటారు. ఇది కేవలము వారి 
అవివేకము. ఎవరి వల్లా ఏమీ జరగదు. ఎలా జరగాలంటే అలా 


జరుగుతుంది. అందరూ నిమిత్తమాతులే! ఈ సత్యమును తెలుసుకున 


174 


ఏకాదశ స్కంధము(యొదటి భాగము 


వాడు సుఖమునుపొందుతాడు. 


అలా కాకుండా ఎల్లపుడూ ప్రాపంచిక విషయముల 
మీదా, ధన సంపాదన మీదా, స్తీసుఖము కోసరం వెంపర్లాడే వాడు, 
ఎల్లపుడూ తన భారా బిడ్డల గురించి, బంధుమిత్రుల గురించి, తాను 
సంపాదించిన ధనము గురించి ఆలోచిస్తూ, మరణించేటప్పుడుకూడా 
ఇదే ఆలోచనలతో దేహము విడిచిపెట్టి, అంధ తమస్సు అనే నరకానికి 
పోతాడు.” అని శ్రీకృష్ణుడు ఉద్ధవునికి బ్రహ్మచర్య, గృహస్థ ఆశ్రమ 
ధర్మముల గురించి వివరించాడు అని శుక మహర్షి పరీక్షిత్‌ 
మహారాజుకు వివరించాడు. 


శ్రీమద్భాగవతము 
ఏకాదశ స్కంధము పదునేడవ అధ్యాయము సంపూర్ణము 
రుం తత్సత్‌ ఓం తత్భత్‌ ఓం తత్సత్‌ 


శ్రీమద్భాగవతము 
ఏకాదశ స్కంధము 
పదునెనిమిదవ అధ్యాయము. 


“కు పరీక్షిత్‌ మహారాజా! శ్రీకృష్ణుడు ఉద్ధవునితో వర్జాశమ 
ధర్మముల గురించి ఇలా వివరిస్తున్నాడు. 


“ఆధ్ధవా! గృహస్థ ఆశ్రమము తరువాతది వానప్రన్థము. 
వానపస్థమునకు పోవాలని అనుకునే వ్యక్తి తన భార్యను కుమారుల 


175 


శ్రీమద్భాగవతము 


రక్షణలో ఉంచాలి. అలా కాకవె తే భార్న్వను తన వెం 5 
జీవితములో మూడవ భాగము గడపడానికి వానప్రస్థమునకు వెళ్లాలి. 
(మనకు నిండునూరేళ్లు అనుకుంటే, మొదటి 25 సంవత్తరమ ఎలు 
యౌవనము. 25 ఏళ్ల దాకా గురువు గారి దగ్గర 
బహ్మచర్యదీక్షలో ఉండాలి. తరువాత 25 నుండి 50 దాకా 
గ్యహస్థజీవితం గడపాలి. 50 నుండి 75 దాకా అంటే జీవితములో 
మూడవ భాగము వానప్రస్థములో గడపాలి. ఆ పైన జీవించి ఉంటే, 
సన్మాస ఆశ్రమములో గడపాలి 


Jo 


ప్రస్థము అంటే నగరమును వదిలిపెట్టి అడవిలో 
జీవించడం. అడవులలో లభించే ఆకులను, (ఇప్పుడు మనం తినే ఆకు 
కూరలు), వేళ్లను(అంటే భూమిలో లభించేవి అంటే వేరుశెనగ, 
బంగాళా దుంప, కంద, కారెట్‌, చిలగడ దుంపలు మొదలైనవి, 


కాయలను, పండ్లను తిని జీవించాలి. (ప్రతిరోజూ మనం తినేవి ఇవేగా! 
ఇక్కడ కొనుక్కుంటాము. అక్కడ ఫ్రీగా దొరుకుతాయి. 
అంతే), అగ్ని మీద పచనం చేసిన పదార్థములను, చెట్టుకు పండిన 
వు హా దంచుకొని తినాలి. దంతములతో నమిలి 
తినాలి. చర్మములను గానీ, నార చీరలను గానీ, ధరించాలి. మూడ 


వేళలా స్నానం చేయాలి. భూమి మీద పడుకోవాలి. 


ఎండాకాలంలో పంచాగ్నుల మధ్య, వానాకాలంలో 
తనకు అవసరమైన వస్తువులను తానే సంపాదించుకోవాలి. ఏవీ 
కోకూడదు. ఎప్పటి కప్పుడు సంపాదించుకొని 


1/6 


ఏకాదశ స్కంధము(యొదటి భాగము 


కడుపునింపుకోవాలి. ఉన్నదానితో తృప్తిగా జీవించాలి. పతిరోజూ 
హోమం చేయాలి. అగ్నిని పూజించాలి. తాను వండుకున్న 
పదార్హములను దేవతలకు ఆహుతులుగా సమర్చించాలి. 


వేదములలో చెప్పబడినప్పటికినీ, మాంసమును అడ్నిలో 
హోమం చేయకూడదు. మాంసాహారము తినకూడదు. అడవులలో 
పండే ధాన్యముతో వండినపదార్థములనే అగ్నిలో హోమం చేయాలి. 
గృహన్థాశమములో మాదిరి చాతుర్మాస్య వ్రతము మొదలగు 
వ్రతములను చేయాలి. ఈ ప్రకారం జీవించడం ద్వారా దేహం 
శుష్కించిపోతుంది. తపస్సు చేస్తూనే శరీరమును విడిచిపెట్టి 
బుషిలోకం చేరుకుంటాడు. తరువాత పరమాత్మలో లీనం 


అయిపోతాడు. 


వానప్రన్థములో ఉన్నప్పుడు చేసే తపస్సు నిష్కామంగా 
చెయ్యాలి. స్వర్గ సుఖాల కోసమో లేక ఏవేవో సిద్ధుల కోసమో, 
మహిమల కోసమో తపస్సు చేయకూడదు. వాన పస్టములో కూడా 
కోరికలు వదలకపోతే అంతకన్నా మూర్ధత్వము మరొకటి ఉండదు. 
వానపస్టములో ఏ పని చేసినా నిష్కామంగా చెయ్యాలి. 


వానప్రస్థములో ఉన్నప్పుడు ముసలి తనం వస్తుంది. శరీరం 
సహకరించదు. అప్పుడు సంధ్యావందనము, అగ్నిహోత్రము, తపస్సు 
చేయలేడు. అటువంటి పరిస్థితులతో కేవలం మానసికంగా అన్నీ 
చేయాలి అంటే మనసులోనే హోమం చేస్తున్నట్టు, తపస్సు చేస్తున్నట్టు 


ఊహించుకోవాలి. తరువాత తనలో తాను అగ్నిని స్యష్టించుకోవాలి. 


177 


శ్రీమద్భాగవతము 


అందులో పవేశించాలి. తనకు తానుగా యోగాగ్నిలో ఆహుతి 


అయిపోవాలి. 


తరువాతది సన్యాసము. పూర్వజన్మనుండి సంక్రమి అన 
వాసనలను, దుఃఖపూరితములైన ప్రాపంచిక విషయములను, విషయ 
వాంఛలను, వదిలిపెట్టి, అన్నిటి మీద వైరాగ్యము కలిగినప్పుడు 
ెసము స్వీకరించవచ్చ్లును. సన్యాసము స్వీకరించే ముందు 
యథావిధిగా యజ్ఞయాగములు చేయాలి. బుత్వాక్కులకు తనది అన్న 
ప్రతి వస్తువు దానంగా ఇవ్వాలి. తన ఆత్మయందు అగ్నిని 


ఆరోపించుకోవాలి. ఎటువంటి కోరికలు లేని మనస్సుతో సన్యాసము 


స్వీకరించాలి. 


మానవులు సన్యాసము స్వీకరిస్తే దేవతలకు 

గములు జరగవు. ఆహుతులు అందవు. ఆ కారణం చేత 
దేవతలు సన్మాసాశ్రమము స్వీకరించే వారికి భార్యా పుత్రుల రూపంలో, 
కామకోరికల రూపంలో ఎన్నో అడ్డంకులు కల్పిస్తుంటారు. సన్యాసి ఆ 
అడ్డంకులను వైరాగ్యము అనే కత్తితో ఖండించాలి. సన్యాసి కేవలం 
కౌపీనము (గోచీ గుడ్డు ధరించాలి. పైన ఒక అంగవస్ర్రమును 
నడుము కట్టుకోవాలి. ఒక చేతిలో దండము, మరొక చేతిలో 
కమండలము (నీటిని తీసుకొని పోయే ఒక పాత్రవంటిది. ఎండిన 
కాయతో చేసుకోవాలి. ఆనప కాయ పెద్దదిగా పొడుగ్గా ఉంటుంది 
కాబట్టి, ముదిరిపోయిన ఆనపకాయను ఎండబెట్టి లోపల పదార్ధము 
తీసివేసి తయారు చేస్తారు) ఇవి తప్ప సన్యాసికి నాది అన్న ఏ వస్తువు 
ఉండకూడదు. శరీరమునకు ఆపద సంభవించినపుడు ఈ 


యజ్ఞ, యా 


178 


ఏకాదశ స్కంధము(యొదటి భాగము 


నియమములు సడలించవచ్చ్లును. 


సన్యాసి పవిత్రమైన ప్రదేశములలోనే సంచరించాలి. 
జనపదములలో సంచరించరాదు. పవిత్రమైన దేవాలయములలో, 
ఆశ్రమములలో ఉండాలి. నీటిని వస్త్రముతో వడగట్టి తాగాలి. ఎల్లప్పుడూ 
సత్యమే పలకాలి. నిర్మలమైన మనస్సుతోనే కర్మలు చేయాలి. 


సన్యాసికి మూడు దండములు ఉంటాయి. (త్రిదండి అనే 
పదం సన్నాసులు, స్వామీజీల పేర్లముందు ఉండటం చూచే ఉ 
౦టారు. త్రిదండి అంటే దండములు(కరలు. వాక్కునకు 
దండము మౌనము. శరీరమునకు దండము కోరికలను త్యాగం 
చేయడం. మనస్సునకు దండము ప్రాణాయామము. మూడు 
దండములు అంటే ఇప్‌. అంతే కానీ మూడు వెదురు కర్రలు 
ధరించడం కాదు. కేవలం వెదురు కర్రలు దండములు గా 


ధరించినంత మాతాన సన్యాసి కాజాలడు. 


సన్మాసి నాలుగు వర్ణముల వారిలో ఏడు ఇండ్లనుండి 
భిక్షను స్వీకరించాలి. ఎంత లభిస్తే అంతే తినాలి. త్యప్తిగా జీవించాలి. 
గ్రామమునకు వెలుపల ఉన్న చెరువులో స్నానం చేసి సంధ్య మొదలగు 
కార్యములు నిర్వర్తించుకోవాలి. తెచ్చుకున్న భిక్షను పా 
పరమాత్మకు నివేదించాలి. దేవతలకు, భూతములకు విడిచిపెట్టి 
మిగిలినది తాను భుజించాలి. సన్యాసి ఎల్లప్పుడూ తన ఆత్మయందు 


0s షం. 
పోక్షణ చేసి 


తాను రమించాలి. ధైర్యంగా ఉండాలి. నియమంగా ఉండాలి. అందరినీ 
సమానంగా చూడాలి. ఎవరితోనూ సంగమం (అటాచ్‌మెంట్‌ 


179 


శ్రీమద్భాగవతము 


పెట్టుకోకూడదు. ఎల్లప్పుడూ ఒంటరిగానే తిరగాలి. ఒకచోట 
స్థిరనివాసం ఏర్పరచుకోకూడదు. సాధ్యమైనంత వరకు జనులు లేని 
ప్రదేశములో ఉండాలి. భయం లేకుండా ఉండాలి. ఎల్లప్పుడూ 
పరమాత్మనే ధ్యానించాలి. స్మరించాలి. అందరిలో పరమాత్మను 
చూడాలి. పరమాత్మ అందరిలో ఉన్నాడన్న ఆత్మతత్వమును 


వాటి నుండి మోక్షము పొందడం గురించి ఆలోచించాలి. ఇంద్రియ 
ము వలన బంధనములు కలుగుతుంటాయి. 
రగమాత్మయందు మనసు లగ్నం 


కము. కాబట్టి సన్యాసి అయిన వాడు కోరికలను, 
కోపమును, మోహమును వదిలిపెట్టాలి. విషయ సుఖములను 
వదిలిపెట్టాలి. రక్తి అనేది వదిలిపెట్టాలి. ఎల్లప్పుడూ ఆత్మయందు 
మనసును లగ్నం చేసి ఆనందం పొందాలి. శారీరక ఆనందం 
విడిపెé 


లి. ఆత్మానందం ముఖ్యము అని తలంచాలి. 


సన్యాసులు దేవాలయములు, నదీ తీరములు, కొండలు, 
పర్వతములు, వీటిలో సంచరించాలి. కేవలము భిక్ష కోసరము 
మాత్రమే గ్రామములలోకి, పట్టణముల లోకి ప్రవేశించాలి. సన్యాసులు 
ఎక్కువగా వానప్రస్థుల ఆశమములనుండి భిక్షను స్వీకరించాలి. 
సాత్వికమైన ఆహారం తింటేనే మనస్సు పరిశుద్ధంగాఉంటుంది. 
కోపము, మోహము మనసులోకి ప్రవేశించవు. దానివలన మోక్షము 


తొందరగా వస్తుంది. 


180 


ఏకాదశ స్కంధము(యొదటి భాగము 


వానప్రస్థాశమములో ఉన్న వాళ్లు, ఈ ప్రపంచములో 
దొరికే వస్తువులు అన్నీ పరిణామం చెందేవే, నాశనం అయ్యేవే అనే 
భావనతో ఉండాలి. వాటిమీద ఆసక్తి, వాటిని దాచుకోవాలనే ఆనక్తి 
వదిలిపెట్టాలి. విషయవాంఛలకు కామసంబంధమైన కోరికలకు 
దూరంగా ఉండాలి. ఈ లోకములో దొరికే విషయములయందు గానీ, 
పరలోకములో లభించే స్వర్ణసుఖముల మీద గానీ ఎటువంటి ఆసక్తి 
కలిగి ఉండరాదు. ఏ పని చేసినా ఏకోరికా లేకుండా, ఎటువంటి 
ఫలితమును ఆశించకుండా చెయ్యాలి. 


ఉద్ధవా! ఈ ప్రపంచం మమత, అనురాగములతో నిండి 
ఉంటుంది. ఈ శరీరము మనస వాక్కు, ప్రాణములతో నిండి 
అహంకార పూరితమై ఉంటుంది. వాటి వలన కలిగే సుఖ దుఃఖములు 
స్వష్షములో కనపడే వస్తువుల మాదిరి అశాశ్వతములు అని 
తెలుసుకోగలిదిన వాడు ప్రాపంచిక విషయములను కూడా కలలో 
కనిపించే వస్తువుల మాదిరి భావిస్తాడు. వాటిని వదిలిపెడతాడు. వాటి 
గురించి ఆలోచించడు. ఆత్మ ఒక్కటే సత్యము అనే ఆత్మ తత్వమును 
తెలుసుకోగలుగుతాడు. ప్రాపంచిక విషయముల యందు, విషయ 
వాంఛల యందు విరక్తుడై, వీటినుండి మోక్షమును పొందే 
మార్గములను వెదుకుతుంటాడు. నా యందు భక్తి, శద్ధ 
పెంపొందించుకుంటాడు. ఆ స్థితికి చేరుకున్న వాడికి సన్యాసి గుర్తులు 
అయిన దండము మొదలగు వాటితో అవసరం లేదు. సన్యాస 
ధర్మములను పాటించవలసిన అవసరం లేదు. అటువంటివాడు 
ఎంతటి జ్ఞాని అయినా కూడా కేవలం బాలుని మాదిరి ప్రవర్తిస్తాడు. 
ఒక జడుని మాదిరి ఉంటాడు. ఎన్నో విద్యలు తెలిసి కూడా 


181 


శ్రీమద్భాగవతము 


పిచ్చివాడిమాదిరి ప్రవర్తిస్తాడు. వేదముల అర్థములు తెలిసి కూడా 
ఎటువంటి నియమములను అతల లతే అవమానించడు. 
ద్వేషించడు. విమర్శించడు. ఎవరు ఏటి చెప్పినా స్వీకరిస్తాడు. వితండ 
వాదము చెయ్యడు. నాస్తికుడు కాడు. ఎవరి పక్షమునా మాట్లాడడు. 


అటువంటి సన్యాసి ఎవరికీ భయపడడు. ఎవరినీ భయపెట్టడు. తనను 


ఎవరైనా ద దూషించినా, అవమానించినా సంతోషంగా చిరునవ్వుతో 
స్వీకరిస్తాడు. ప్రతీకార వాంఛ ఉండదు. ఎవరితోనూ విరోధము 
పెట్టుకోడు. కోపదించడు. ఎక్కువ భిక్ష దొరికిన రోజు సంతోషించడు. 
భిక్ష దొరకని రోజు దుఃఖించడు. భిక్ష దొరకడం, దొరక్క పోవడం 
బైవాథీనం అని సరిపెట్టుకుంటాడు. కాని ఆహారము పాణం 
నిలుపుకోడానికి అవసరం కాబట్టి, ఆహారం ఏదోవిధంగా ధర్మమార్దంలో 
సంపాదించుకుంటాడు. ప్రాణాలు శరీరంలో ఉంటేనే కదా 
తత్వవిచారము చేయడానికి, దానివలన ముక్తి పొందడానికి అవకాశం 


ఉండేది. 


రుడు, చంద్రుడు ఒక్కరే. కాని భూమి మీద 
ఉన్న అన్ని పాత్రలలోనూ, జలాశయములలోనూ, రకరకాల 
రూపములతో కగుపడుతుంటాడు. కదిలినట్టు కనిపిస్తుంటాడ . అలాగే 
పరమాత్మ కూడా ఆత్మస్వరూపుడుగా వివిధములైన శరీరములలో 
అంతర్యామిగా ఉంటాడు. ఈ దేహములలో ఉన్న ఆత్మలన్నీ ఆ పరమాత్మ 
స్వరూపాలే. ఉద్దవా! సన్యాసికి లా! మంచి ఆహారం 
శుకోడానికి మంచి స్థలం లభిస్తుంది. ఒక్కోసారి మంచి 
ఆహారము, మంచి స్థలము ఉతంచడు. కాని దొరికిన దానిని 


లభిస్తుంది. ప 
pr.) 


స్వీకరించడమే సన్మాసి లక్షణము. 


182 


ఏకాదశ స్కంధము(యొదటి భాగము 


ఉద్ధవా! నేను పరమాత్మ అవతారము అయినప్పటికినీ, 
ఏకర్మలు చేయవలసిన అవసరం నాకు లేనప్పటికినీ, నేను లౌకిక 
కర్మలు అన్నీ ఆచరిస్తున్నాను. అదే ప్రకారంగా జ్ఞాని అయిన మానవుడు 
ఎంతటి జ్ఞాని అయినప్పటికినీ, లోకుల కోసరం శౌచము, అనుష్టానము 
మొదలగు కర్మలను ఆచరించాలి. ఇతరుల చేత ఆచరింప చేయాలి. 
జ్ఞాని అయిన వాడికి వాడు వీడు అనే భేదబుద్ది ఉండదు. అందరినీ 
సమానంగా భావిస్తాడు. ఒక వేళ ఉన్నా అతనికి పరమాత్మ జ్ఞానము 
కలుగగానే, అతనిలో ఉన్న భేదబుద్ది నశిస్తుంది. మరణకాలంలో 
నిర్వికారుడై నన్నేపొందుతాడు. 


పురుషులలో ఇంద్రియములను జయించిన వాళ్లు ఉంటారు. 
వాళ్లందరూ ఈ ప్రాపంచికవిషయములు అన్నీ అశాశ్వతములు అని 
నమ్మి వాటి వలన కలిగే ఫలితములు దుఃఖమును కలుగజేస్తాయి అని 
తెలుసుకొని, ప్రాపంచిక విషయములమ్‌ద విరక్తి చెందుతారు. కాని 
నా గురించి తెలుసుకోడానికి ఎటువంటి ప్రయత్నము చెయ్యరు. 
అటువంటి వారు ఆత్మతత్వమును గురించి తెలిసిన గురువు దగ్గరకు 
పోయి ఆ గురువు నుండి బ్రహ్మజ్ఞానము గురించి తెలుసుకోవాలి. 
గురువు యందు భక్తి, శద్ధ కలిగి ఉంటాలి. అనసూయను, ద్వేషమును 
వదిలిపెట్టాలి. బ్రహ్మజ్ఞానము కలిగేంత వరకు గురువును దైవ 
సమానుడుగా భావించి సేవించాలి. 


ఉద్ధవా! ఏళ్లు కాకుండా కొంత మంది సన్యాసులు ఉంటారు. 
వారికి జ్ఞానము ఉండదు. వైరాగ్యము కలుగదు. ఎల్లప్పుడు కామ 


183 


శ్రీమద్భాగవతము 


కోరికలతో, ప్రాపంచిక విషయముల మీద మోహముతో, ఉంటారు. 
ఇంద్రియములను, మనసును జయించలేరు. ఇంద్రియములకు వశుడై 
ఉంటాడు. కేవలం పొట్ట కూటి కోసరమే సన్యాసము స్వీకరిస్తారు. 
ఎల్లప్పుడూ విషయ వాంఛలలో మునిగితేలుతుంటారు. వాడికి ధర్మం 
తెలియదు. పైగా ధర్మ విరుద్ధమైన పనులు చేస్తుంటారు. ఇటువంటి 
వారు తమను తాము మోసం చేసుకుంటారు. లోకాన్ని మోసం 
చేస్తుంటారు. ఆత్మవంచనకు పాల్పడతారు. వారికి ఈ లోకములో గానీ, 
పర లోకములోగానీ ఎటువంటి సుఖమూ లభించదు. ఉభయత్రా 


ఉద్ధవా! ఇంద్రియ నిగ్రహము, మనో నిగ్ల 
క్లుప్తంగా ఇవి సన్యాసి ధర్మములు. తపస్సు తుం sree = 
గురించి తెలుసుకోవడం వానప్రస్థుని ధర్మములు. యజ్ఞయాగములు 
చేయడం, సాటి ప్రాణులను రక్షించడం గృహస్థు ధర్మము. గురువుకు 


సేవచేయడమే బ్రహ్మచారి ధర్మము. 


గృహస్తు అయిన వాడు కేవలము సంతానము కొరకు 
మాతమే భార్యతో సంగమించాలి. రతిసుఖము కొరకు కాదు. 


ల్‌ 


బహ్మచర్యము, తపస్సు, శుచిగా ఉండటం, సంతోషంగా ఉండటం, 


ఈ ప్రకారంగా వర్ణాశమ ధర్మములను పాటిస్తూ 
అనన్యభావంతో నన్ను సేవించేవాడు, సకల జీవరాసులలో నన్ను 


184 


ఏకాదశ స్కంధము(యొదటి భాగము 


అంతర్మామిగా చూచేవాడు, నామీద ధ్యఢమైన భక్తి కలిగి ఉంటాడు. 
అతని భక్తి నానాటికీ వ్యద్ధిపొందుతూ ఉంటుంది. చివరకు నాలో 
ఐక్కం అయిపోతాడు. 


ఎవరైతే తనకు నియమింపబడిన ధర్మమును అంటే 
స్వధర్మమును నియమబద్ధంగా పాటిస్తూ, పరిశుద్ధమైన చిత్తముతో, 
నాగురించి తెలుసుకుంటారో, అతనికి జ్ఞానము లభిస్తుంది. తనకు 
లభించిన జ్ఞానమును ఆచరణలో పెట్టడం ద్వారా అతడు త్వరలోనే 
నన్ను పొందుతాడు. ఉద్ధవా! నీకు వర్ణముల గురించి ఆశ్రమముల 
గురించి, వాటికి సంబంధించిన ధర్మముల గురించి వివరించాను. 
ఈధర్మములు ముక్తిని ప్రసాదిస్తాయి. 


ఉద్ధవా! తన ధర్మములను నిష్టగా పాలించే వ్యక్తి నన్ను 
ఎలా పొందగలడో నీకు వివరించి చెప్పాను.” అని శ్రీకృష్ణుడు ఉ 
ద్ధవునికి వానప్రస్థము, సన్యాసము ఆశ్రమ ధర్మములను వివరించాడు 
అని శుక మహర్షి పరీక్షిత్‌ మహారాజుకు వర్ణాశ్రమ ధర్మముల గురించి 
చెప్పాడు. 


శ్రీమద్భాగవతము 


ఐకాదశ స్కంధము పదునెనిమిదవ అధ్యాయము సంపూర్ణము 
రుం తత్షత్‌ ఓం తత్భత్‌ ఓం తత్సత్‌ 


185 


ద్ధవా! ఆత్మ తత్వమును తెలిసిన వాడు, కేవలం 
శాస్త్రములు చదవడమే కాదు, వాటిని అనుభవపూర 
తెలుసుకున్న వాడు, ఎవరో చెప్పినది వినడం కాకుండా, 


నే ఫలములు, ఆ ఫలములు లభి 


(యాగములు, తపస్సులు, దానములు, స్వర్ణ, మోక్షములు.... అన్నీ 
నేనే కాబట్టి నన్ను తప్ప వేరే దేనినీ కోరుకోరు. 


1 రంగా కలిగిన వారు పరమాత 


త్త 


Fy ఇత్రమే శ్రేష్టము అని భావిస్తారు. వారికి ఉన్న అ 


వాలి 


రము పరిష 


నాకు సుఖమును కలిగిస్తుంది. అటువంటి వారు నాకు ప్రియ లు. ఏ 
కొంచెం ఆత్మ తత్వజ్ఞానము కలిగినా చాలు, దాని వలన కలిగే సిద్ది, 

తో తపస్సు తీర సేవనము, జపము, దానములు చేయడం వలన 
కూడా కలగదు. . కాబట్టి ఉద్ధవా! నీవు కూడా నీ కున్న జ్ఞానముతో ఆత్మ 


186 


ఏకాదశ స్కంధము(యొదటి భాగము 


తత్వమును తెలుసుకో. జ్ఞానమును, విజ్ఞానమును సంపాదించి, 
భక్తిభావంతో నన్ను ఆరాధించు. పూర్వ కాలంలో కూడా మహాబుములు 
జ్ఞాన యజ్ఞము ద్వారా, ఆత్మ యందు నన్ను నిలిపుకొని, పూజించి, 


ఆరాధించి నాలో ఐక్కం అయ్యారు. 


ఉఅద్ధవా! ఆధ్యాత్మికము, ఆధి దైవకము, ఆధిభౌతికము, ఈ 
డు వికారములు కేవలం నా మాయ వలన కల్భించబడినవి. 
చీకటిలో తాడును చూచి పాము అనుకుంటాము. అంతే కానీ అక్కడ 
పాము అంతకు ముందు లేదు, ఇంక ఉండబోదు. అక్కడ ఉన్నది తాడు 
మాత్రమే. పాము అనేది మన భ్రమ. అలాగే ఈ మూడ 
ముందు నుండి లేవు. ఇంక ఉండబోవు. మధ్యలోనే ఉంటాయి. అంతా 
మాయాకల్చితాలు. పుట్టుక, చావు ఈ శరీరమునకే గానీ, శరీరంలో ఉ 
న్న ఆత్మకు కాదు.ఈ శరీరము నేను కాదు, నేను ఆత్మస్వరూపుడను 
అనే ఆత్మ తత్వము తెలుసుకున్న నీకు ఎటువంటి నాశనము లేదు. నీవు 
ఎల్లప్పుడూ ఉంటావు. నీ దేహము మాత్రమే పోతుంది. ఇందాక 
చెప్పినట్టు అక్కడ తాడు మాత్రమే ఉంటుంది. పాము ఉండదు. ఈ 
వికారములు అన్నీ తాడులో పామును చూడటం వంటిది. ఏటికి 
ఎటువంటి ఉనికి లేదు.” అని పలికాడు కృష్ణుడు. 


అప్పుడు ఉద్ధవుడు శ్రీకృష్ణునితో ఇలా అన్నాడు. “కృష్ణా! నీవు 
దేవదేవుడవు. ఈ విశ్వం అంతా నీ రూపమే. నీకు ఉన్న జ్ఞానము 
శుద్ధమైనది, పురాతనమైనది, వైరాగ్యముతో కూడుకున్నది. నీయందు 
భక్తి కలిగి ఉండాలి అని చెప్పావు కదా! ఆ భక్తి యోగము గురించి 
కొంచెం వివరించు. తెలుసుకోవాలని ఉంది. 


187 


శ్రీమద్భాగవతము 


అందరూ సంసారము అనే బావిలో పడి, బయటకు రాలేక, తాపత్రయ 
శుతున్నారు. నిరంతరం దుఃఖముతో పీడింపబడుతున్నారు. అటువంటి 
మాకు అమృతమును వర్షించే విధంగా, నీ పాదపద్మములు అనే 
గొడుగు తప్ప వేరే మార్గము మరొకటి లేదు. 


ఆ 


mw 


ఓ దేవా! సంసార సాగరంలో పడి ఈదుతూ, ఒడ్డుకు 
చేరలేక, కాల సర్దం చేత నిరంతరం కజివబడుతూ, విషయ 
వాంఛలతో, ఆశాపాశములతో కట్టబడి ఉన్న మా వంటి జీవులను ఉ 
మును మా మీద కురిపించు.” అని ప్రాధేయపడ్డాడు ఉద్ధవుడు. 


కురుక్షత్ర సంగ్రామం మురిసిన తరువాత, యుద్ధంలో తన 
బంధువులను, మిత్రులను చంపినందుకు Pe ఎంతో 
చింతించాడు. భీష్ముని వద్దకు వెళ్లాడు. ధర్మరాజు వెంట నేను, 
పాండవులు అందరం వెళ్లాము. అప్పుడు ధర్మరాజు భీష్ముని వలన ఎన్నో 
ధర్మములను విన్నాడు. తరువాత ధర్మరాజు భీష్ముని మోక్ష ధర్మము 

నేను నీకు వివరిస్తాను. ఆ ధర్మబోధనలు జ్ఞానము, విజ్ఞానముతోనూ 
వైరాగ్యముతోనూ, శద్ధ, భక్తితోనూ కూడుకొన్నట్టివి. 


గురించి అడిగాడు. ఆ సమయంలో 


188 


ఏకాదశ స్కంధము(యొదటి భాగము 


ఉద్ధవా! బ్రహ్మలోకము మొదలు కొని భూలోకము వరకు 
న్న అనంత సృష్టిలో ప్రకృతి, పురుషుడు, మహత్తత్వము, అహంకారము, 
పంచతన్మాత్రలు, పంచభూతములు, పది ఇంద్రియములు, మనస్సు, 
సత్వ,రజన్‌,తమగుణములు ఇవి అన్నీ కలిపి ఇరవై ఎనిమిది తత్వాలు ఉ 
న్నాయి. వీటిని వేరు వేరుగా చూడటం అజ్ఞానము. వటి అన్నిటిలో 
పరమాత్మను చూడడం జ్ఞానము. ఆ జ్ఞానాన్ని ఆచరించడం విజ్ఞానము. 
ఈ జ్ఞాన విజ్ఞానములు కూడా నా స్వరూపాలే. పైన చెప్పబడిన 28 
తత్వములకు మూల తత్వము బ్రహ్మము. ఆ బ్రహ్మమును వివిధ 
రూపములతో, పేర్లతో చూడకూడదు. ఆ బ్రహ్మ పదార్థమును కేవలం 
జ్ఞానముతో మాత్రమే తెలుసుకోగలము. బ్రహ్మను తెలుసుకోవడమే 
విజ్ఞానము అని అంటారు. అవయవములతో కూడిన ఈ దేహము, 
ప్రకృతిలో మనకు కనిపించే అన్ని పదార్థములు పుడతాయి, ఉనికిని 
కలిగి ఉంటాయి, నాశనం అవుతాయి. ఏటికి స్థిరమైన అస్టిత్వము లేదు. 
స్యషప్టి మొదలు పెట్టకముందు, ప్రళయం నా ఈ ప్రకృతి 
కారణరూపంలో ఉంటుంది. (అంటే సంకల్బ్ణస్థితి. స్యష్టి తరువాత, 
ప్రళయానికి ముందు అస్థిత్వమును కలిగి ఉంటాయి. ఏదో 
జబకరూపంతో, పేరుతో ప్రకటితమౌతుంది. నిరంతరము రకరకాల 
పనులు జరుగుతుంటాయి. ప్రళయకాలంలో అన్ని వస్తువులు, ప్రాణులు 
గశిస్తాయి. కాని ఒకే ఒకటి నిలిచి ఉంటుంది. అదే పరబ్రహ్మము. 


స్యష్టికి ముందు, ప్రకయం తరువాత ఏదైతే నిలిచి 
ఉంటుందో అదే పరమాత్మ. అదే సత్యము. వేదములను అధ్యయనం 
చేయడం వలనా, ప్రత్యక్షంగా చూడటం వలనా, ఇతిహాసములు 
చదవడం వలనా, ఇది ఉందా లేదా అనే అనుమానము తీర్చుకోడం 


189 


శ్రీమద్భాగవతము 


దర్శిస్తాడు. ఆ తరువాత అన్నింటినీ వదిలిపెట్టి పరమాత్మ 


“6-౨ 


ఉద్ధవా! వివేక వంతుడైన మానవుడు స్వర్దసుఖములను 
ఆశించి చేసే యజ్ఞములు, యాగములు, మొదలగునవి 
ము es చేసుకున్న పుణ్యం కరిగిపోగానే మరలా జన్మ 
క్షణే పుణ్యే మర్శలోకం విశంతి ఆ మాటకొస్తే బ్రహ్మల్‌ లోకం 
కూడా 7 తతత కాదనీ, ఇవన్నీ అమంగళ కరములు, 


దు:ఃఖభాజనములు అనీ తెలుసుకోవాలి. 


నాధనముల 


మరలా waits కాబట్టి భక్తిని పొందడానికి కావలసిన , 


100 


ఏకాదశ స్కంధము(యొదటి భాగము 


లగ్నంచేయాలి. కోరికలను వదిలిపెట్టాలి. ధనమును, భోగములను, 
విషయ వాంఛలను నా కొరకు వదిలిపెట్టాలి. యజ్ఞము యాగములు, 
దానములు, ధర్మములు, హోమములు, వ్రతములు, తపస్సు అన్నీ నా 
కొరకేచేయాలి. ఇతర కోరికలు తీరడం కోసం చేయకూడదు. 


ఉద్ధవా! ఈ ధర్మములను పాటించేవాడు, తన 
ఆత్మను నాకు నివేదించేవాడు నాకు ప్రీతి పాత్రుడు. అటువంటి 
మానవునికి నా మీద భక్తి నిలుస్తుంది. అటువంటి భక్తునికి ఈ 
లోకంలో లభించని వస్తువు ఇంక ఏమీ ఉండదు. సత్వగుణముతో 
కూడినది, ప్రశాంతమైనది అయిన తన చిత్తమును నాకు 
అర్హించినపుడు, మానవుడు భక్తి, జ్ఞానము, వైరాగ్యము అనే 
ఐశ్వర్యములను పొందుతాడు. 


అలా కాకుండా మనస్సు రజోగుణ ప్రధానమైతే, అది విషయ 
వాంఛల వైపు, ప్రాపంచిక సుఖముల వైపు పరుగెడుతుంటుంది. ఈ 
దేహము, ఈ గృహము, ఈ ఆస్తి నాది అనే భావన కలుగుతుంది. 
అప్పుడు అతని మనసు అజ్ఞానంతో నిండిపోతుంది. అధర్మం వైపు 
ప్రయాణం చేస్తుంది. ఈ దేహము ఈ దేహములో అనుభవించే 
సుఖములు అన్నీ శాశ్వతములు అనే మోహంలో పడిపోతాడు. 


ఉద్ధవా! క్లుప్తంగా చెప్పాలంటే నా యందు భక్తిని కలిగించే 
ఏ కార్యము అయినా అది ధర్మ కార్యము. అందరిలో పరమాత్మ 
ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు అని తెలుసుకోవడమే జ్ఞానము. ప్రాపంచిక 
సుఖముల యందు, విషయ వాంఛల యందు విముఖత్వము కలిగి 


191 


శ్రీమద్దాగవతము 


ఉండటమే వైరాగ్యము. అణిమ, మహిమ మొదలగు సిద్దులే 


ఉపదేశించాడు. 


ఇప్పుడు ఉద్ధవునికి బక సందేహము కలిగింది. “ కృష్ణా! 
యమ నియమములు, శమ దమములు, తితిక్ష, ధ్యతి, అని చెప్పారు 
కదా! వాటి గురించి వివరించండి. అలాగే దానము, తపస్సు శౌర్యము, 
సత్యము, బుతము, త్యాగము, ఇష్టము, ధనము, యజ్ఞము, దక్షిణ ఏటి 
అర్ధములు కూడా వివరించండి. పురుషుడు అంటే ఎవరు అతని బలం 
ఎట్టిది? దయ, లాభము, విద్య, లజ్జ, శ్రీ, సుఖము, దు:ఖము అనగా 
నేమి? పండితుడు ఎలా ఉంటాడు? పండితుని లక్షణములు ఏమి? 
మూర్చుడు ఎలా ఉంటాడు? మంచి లక్షణములు, చెడ్డ లక్షణములు 
ఏవి? స్వర్గ నరకములు అంటే ఏమిటి? బంధువులు అంటే ఎవరు? 
గృహము అంటే ఏమిటి? ధనవంతుడు అంటేఎవరు? దరిద్రుడు 
అంటేఎవరు? లోభి అంటే ఎవరు? ఈశ్వరుడు అని ఎవరిని 
అంటారు? నా మనసులో ఈ ప్రశ్శలు తొలుస్తున్నాయి. దయచేసి వీటికి 
సమాధానాలు చెప్పండి. వటినే కాకుండా వీటికి వ్యతిరేకముగాఉండే 
లక్షణములను కూడా వివరించండి.” అని అడిగాడు ఉద్ధవుడు. 
ఉద్దవుని సందేహమ 


ంలకు శ్రీకృష్ణుడు ఈ విధంగా సమాధానాలు 


192 


ఏకాదశ స్కంధము(యొదటి భాగము 


అభ్యంతర శౌచము, జపము, తపము, హోమము, శద్ధ, ఆతిథ్యము, 
అర్హన, తీర్దాటనము, పరహితములైన పనులు చేయడం, తృప్తి, 
గురుసేవ, ఈ పన్నెండు నియమములు అని అంటారు. యోగులు, 
సాధకులు ఈ యమ నియమములు పాటించి, అనంత ఐశ్యర్యములు 
పొందుతారు. వీటిని వివరిస్తాను. 


మనస్సును నిగహించడం. మనసును నా యందు లగ్నం 
చేయడం శమము అంటారు. ఇంద్రియములను నిగహించడం 
దమము అంటారు. దుఃఖమును జయించడం, దుఃఖములను 
ఓర్చుకోవడం తితిక్ష అంటారు. స్త్రీపురుషులు ఒకరితో ఒకరు 
కామవాంఛలను తీర్షుకోవడాన్ని అదుపులో ఉంచుకోవడం ధైర్యము 
అంటారు. ఇతరులనుహింసికచపోవడం, ఇతరులకు ద్రోహం 
చేయకపోవడం, తనకు ఉన్నది ఇతరులతో పంచుకోవడం దానం 
అంటారు. కోరికలను వదిలిపెట్టడం తపస్సు అంటారు. మనం చేసే 
కర్మల వలన కలిగా వాసనలను నిరోధించడమే శౌర్యము. బ్రహ్మ 
జ్ఞానము కలిగి ఉండటం, అందరిపట్ల సమభావం కలిగి ఉండటమే 
సత్యము. ప్రకృతి శాసనాన్ని అనుసరించడం ఇతరులకు ప్రియమైన 
వాక్కులు పలకడమే బుతము.(చాలామంది ప్రకృతి విరుద్ధమైన 
పనులు చేయడం మనం చూస్తూనే ఉన్నాము.) అడ్డమైన పనులు 
చేయకుండా ఉండటము, చేసే కర్మల పట్ల ఆసక్తి లేకుండా ఉండటమే 
శౌచము అంటే పవిత్రంగా ఉండటం అని అంటారు. అన్ని కోరికలను 
వదిలిపెట్టడమే నిజమైన సన్యాసము. ధర్మం పాటించడమే అంతులేని 
ధనం సంపాదించడం. ధర్మావరణమునుమించిన ధనము, సంపద 


103 


శ్రీమద్భాగవతము 


ఉద్ధవా! నేనే యజ్ఞ స్వరూపుడను. నీకున్న జ్ఞానమును 
ఇతరులకు ఉపదేశించడమే ద దక్షిణ ఇవ్వడం. ప్రాణాయామం చేయడం 
అత్యంత బలసంపన్నమైనది. భగము అంటే నా యొక్క ఐశ్వర్యము 
మీద భక్తియే మానవునికి లభించు ఉత్తమమైన లాభము. మనుషుల 
మధ్య, సాటి జీవుల మధ్య భేదభావము లేకుండా అందరినీ సమానంగా 
చూడటమే నిజమైన ఏద్య చేయకూడని కర్మల యందు ద్వేషమును 
కలిగి ఉండటమే నిజమైన సిగ్గు అంటే లజ్జ అంటే హీ అంటారు. 
సుఖము వచ్చినపుడు పొంగి పో తవినవేకు 
కుంగిపోకుండా సమానత్వము ప్రదర్శించడమే నిజమైన సుఖము. 
చేయడమే నిజమైన దుఃఖము. ఏ కర్మలు తనను బందిస్తాయో, ఆ 


బంధనముల నుండి ఎలా విడివడాలో తెలిసిన వాడే పండితుడు. “ఈ 


కుండా, దు:ఖుః ము 


శరీరం నాది, ఇది అంతా నాది, నేనే ఇదంతా చేస్తున్నాను, నా వలననే 


ఇదంతా జరుగుతూ ఉంది” అని భావించే వాడే మూ ఫ్టడు. ప్రాపంచిక 
విషయముల నుండి మనస్సును బుద్ధిని పరమాత్మవైపు మళ్లించడమే 
మంచి మార్గము, సత్సధము. అలా కాకుండా కేవలం ప్రాపంచిక 
విషయముల మీద, విషయ వాంఛల మీద మనస్సును నిలపడమే 
చెడుమార్లము. సాత్విక గుణము కలిగి ఉండటమే స్వర్గము. 
కము. సకల జీవరాసులకు 

నేనే ప్రియమైన బంధువును. మానవ శరీరమే గృహము. మంచి 
గుణములు కలిగిన వాడే ధనవంతుడు. తృప్తి లేని వాడు దరిదుడు. 

ములను జయించని వాడే పరమలోఖభి (అన్నీనాకే 
అంటాడు). విషయ వాంఛలకు లోబడని వాడే స్వతంత్రుడు. 


194 


ఏకాదశ స్కంధము(యొదటి భాగము 


ఎల్లప్పుడు పాపంచిక విషయములలో వర్తిస్తూ విషయ వాంఛలకు 
లోబడ్డవాడే అస్వతంతుడు. 


ఉద్ధవా! ఏడు మంచి వాడా, చెడ్డ వాడా, వీడు 
గుణవంతుడా లేక వీడు గుణహీనుడా అని ఆలోచించడమే దోషము. 
అందరూ మంచి వాళ్లు, గుణవంతులు అని అనుకోవడమే 
మంచితనము.” అని శ్రీకృష్ణుడు ఉద్ధవునితో చెప్పాడు అని 
శుకయోగీంద్రుడు పరీక్షిత్‌ మహారాజుకు భక్తి, జ్ఞానము, యమ, 
నియమము మొదలగు వాటి గురించి వివరించాడు. 


శ్రీమద్భాగవతము 
ఐఏకాదశ స్కంధము పంతొమ్మిదవ అధ్యాయము సంపూర్ణము 
&ం తత్సత్‌ ఓం తత్భత్‌ ఓం తత్సత్‌ 


శ్రీమద్భాగవతము 
ఏకాదశ స్కంధము 
ఇరువదవ అధ్యాయము. 


“ది పరీక్షిత్‌ మహారాజా! ఉద్ధవుడు శ్రీకృష్ణుని ఇలా 
అడిగాడు. 


“కృష్ణా! ఏమి చెయ్యాలో ఏమి చెయ్యకూడదో నిర్దేశించేది 
వేదము. ఆ వేదస్వరూపుడవు నువ్వు. వేదములు మనం చేసే కర్మలు 
మంచివా, చెడ్డవా, పాపము పుణ్యము వటి గురించి చెబుతున్నాయి. 


195 


శ్రీమద్భాగవతము 


తెలుసుక - See సహన! కలగడం క. ౨. స్వర్ణవ 


చెబుతూ ఉంది. ఇది ఒకదానికి మరొకటి విరుద్ధంగా ఉన్నాయి. 


స్పర విరుద్ధభావాలు వేదములలో ఎంద 


లు ముక్తి పొందడానికి ఇంతకంటే మంచి 
ఉపాయము మరొకటి లేటు ఉద్ధవా! మాగువులు తా ముచేసే కర్మల 
నుండి, కర్మ ఫలముల నుండి విరక్తి చెందిన వారు, కర్మలను 


196 


ఏకాదశ స్కంధము(యొదటి భాగము 


వదిలిపెట్టినవారు, జ్ఞానయోగము అవలంబించడానికి అర్హులు. తాము 
చేసే కర్మలను వదిలిపెట్టలేని వారు, కర్మఫలముల మీద విరక్తి చెందని 
వారు. కర్మలుచే స్తే సుఖం కలుగుతుంది అని నమ్మినవారు, కర్మలు 
చేయడం దు:ఖములకు మూలకారణం అని తెలియనివారు, 
అటువంటి వారు ఏపని చేసినా ఏదో ఒక కోరికతో చేస్తుంటారు. వీరు 
కర్మయోగము అవలంబించ డానికి అర్హులు. 


ఎల్లప్పుడు నా యందు మనస్సును లగ్గం చేసేవారు, నా 
కథలను వినేవారు, సదా నన్ను కీర్తించేవారు, పాపంచిక విషయముల 
యందు, విషయ వాంఛల యందు వైరాగ్యముకలవారు లేక 
అమితమైన ఆసక్తిలేని వారు, భక్తియోగము అవలంబించడానికి 


కర్మలు చేస్తే దుఃఖము కలుగుతుంది కానీ సుఖం 
కలుగదు అనే జ్ఞానం కలిగేంతవరకు, లేక నా కథలను వినడంలో 
శద్ధకలిగేంతవరకు, మానవులు రోజూ చేసే కర్మలు (సంథ్యావందనము, 
నిమిత్తంతో చేసే కర్మలు, అనగా శ్రాద్ధములు మొదలగునవి, చేస్తూ 


ఉండవలసిందే. 


ఉఅద్ధవా! ఎల్లపుడూ తన ధర్మాన్ని ఆచరిస్తూ, ఫలం 
కోరకుండా కర్మలు చేస్తూ, ఉండే పురుషుడు, యజ్ఞముల ద్వారా 
దేవతలను ఆరాధిస్తూ, అటు కోరికలతో కూడిన కర్మలను కానీ, ఇటు 
చేయకూడని కర్మలను కానీ చేయకుండా ఉంటే, అటువంటి వారికి, 


197 


శ్రీమద్దాగవతము 


అటు స్వర్గము రాదు, ఇటు నరకము రాదు. చేయకూడని పనులను 


మనసు నా మీద లగ్గం అయి ఉంటుంది. ఎల్లప్పుడు అతడు 
ఆత్మజ్ఞానమును, నామీద భక్తిని కలిగి ఉంటాడు. స్వర్గంలో ఉండే 


వారు, నరకంలో ఉండే వారు కర్మలు చేయడానికి అర్హులు కారు. 


రాని త దేహము మీద అభిమానము ఎల్లప్పుడూ 
న్న థి 


ఇక్కడ ఇంకొకవిశేషము ఉంది. మానవుడు కేవలము 
మానవ దేహముతో మాతమే జ్ఞానమును సంపాదించగలడు. ధర్మము, 


ుము వీటిని సంపాదించాలంటే దేహము 


కావాలి. కాని 
ము తీరగానే రాలిపోతుంది. పైగా 
పమాదకరము. ఈ విషయం తెలిసిన 


198 


ఏకాదశ స్కంధము(యొదటి భాగము 


ఎలాగంటే, జక చెట్టు మీద ఒక పక్షి గూడు కట్టుకొని 
నివసిస్తూ ఉంటుంది. దయాదాక్షిణములు లేని మానవుడు తన 
స్వార్థం కోసరం ఆగూడును నాశనం చేస్తాడు. అది గ్రహించిన పక్షి ఆ 
గూడును వదిలిపెట్టి వెళ్లిపోతుంది. అలాగే ఈ దేహము క్షీణించి 
పోగానే, లేక ఏ కారణం చేతనైనా నాశనం కాగానే, జీవుడు మరో 
దేహమును వెతుక్కుంటూ వెళ్లిపోతాడు. 


ఉద్ధవా! ఒక్కో సంవత్సరము గడిచే కొద్దీ మానవుని 
ఆయువు క్షీణించిపోతుంది. ఈ విషయం తెలుసుకున్న మానవుడు 
భయంతో వణికి పోతాడు. ప్రాపంచిక విషయముల మీద, విషయ 
వాంఛల మీద ఆసక్తిని వదిలిపెట్టి, పరబ్రహ్మము గురించి 
తెలుసుకోడానికి ప్రయత్నం చేస్తాడు. పరమ శాంతిని పొందుతాడు. 
(కాని మనం మాత్రం ఆనందంగా పుట్టినరోజు పండుగలు జరుపు 
కుంటాము. అందరినీ ఉద్ధరించడానికి పుట్టినట్టు ఫీల్‌ అవుతుంటాము. 
చావుకు దగ్గర అవుతున్నాము అనే విషయాన్ని మరిచిపోతాము.) 


ఉద్ధవా! మంచి పనులు చేయడానికైనా, చెడ్డ పనులు 
చేయడానికైనా, ఆ పనుల వలన మందచి,చెడు ఫలములు 
పొందడానికైనా ఈ మానవ దేహము అత్మంత అవసరము. ఒక్క 
మానవ శరీరములోనే మనం చేసిన కర్మలకు ఫలితమును 
అనుభవించగలము. మానవ శరీరము లభించడం చాలా కష్టం. కాని 
చాలా సులభం కూడాను. సంసారము అనే నాగరమును దాటడానికి 
ఈ శరీరము బక ధృఢమైన నావలాంటిది. గురువు ఈనావకు 


199 


శ్రీమద్భాగవతము 


చుక్కానిపట్టే వాడు. గురువు శరణు కోరితే, ఆయన ఈ నావకు 


౮ 


చేతనే, న్‌ కత IN 8 నావను 
సక్రమంగా సరి అయిన మార్గములో నడిపించి, టు 
లక్ష్యం vey) చేరుస్తాను. ఇంత చక్కని ఏర్హ్జాటు చెసి 

ఏర్పాటును సక్రమంగా ఉపయోగించుకోడు. నన్ను స్మరిస్తూ నా మీద 
భక్తిని పెంపొందించుకొని సంసార సాగరమును దాటడానికి 
ప్రయత్ని ల్షించడు. పాపంచిక విషయము లో 
తన చేజేతులా తన జీవితమును నాశనం శే 


ఏసుకుంటున్నాడు. 


ో కేవలం దుఃఖమే 

రి విరక్తుడై ఇంభియమ 
జయించి తన మనస్సును ఆత్మకు అనుసంధానము 
ఉంటాడు. 


పాపంచిక విషయములళఈ 


మిగులుతుంది అని తెలుసుకొన యో 


లను 


చేసి, నిశ్చలంగా 


ఉద్ధవా! మానవుల మనస్సు అతి చంచలమైనది. 


బలవంతంగా మనస్సును కట్టడి చేసినా, అది బక చోట నిలకడగా 


పమనలతటి మనసును ప్రాపంచిక Nea 9 మీదక 
rors 


200 


ఏకాదశ స్కంధము(యొదటి భాగము 


ఉద్ధవా! మనస్సు యొక్క గతిని ఉపేక్ష చేయకూడదు. 
మనస్సును నిలకడగా ఉంచాలంటే ముందు ఇందియములను 


నిగ్రహించాలి. ప్రాణాయామంతో శ్వాసను అదుపులో ఉంచాలి. బుద్ధిని 
మనసుతో అనుసంధానం చేయాలి. అప్పడు మనస్సు ఆత్మలో స్టిరంగా 


నిలిచి ఉంటుంది. 


ఉదాహరణకు బక అశ్వము ఉంది. ఆ అశ్వమును ఎక్కి 
స్వారీ చెయ్యాలంటే, అశ్వమును తన ఇష్టం వచ్చినట్టు నడిపించాలంటే, 
ముందు ఆ అశ్వమును మచ్చిక చేసుకోవాలి. తన మనోభావములను 
తెలుసుకొని వాటికి తగ్గట్టు నడిచే విధానమును ఆ అశ్వమునకు 
నేర్దాలి. అప్పుడే ఆశ్వికుడు అశ్వమును తన ఇష్టం వచ్చినట్టు 
నడపగలడు. అశ్వమును ఎక్కినపుడు ఆశ్వికుడు పగ్గములను చేతిలో 
పట్టుకొని అశ్వమునకు సూచనలు ఇస్తూ, అదిలిస్తూ తన మనసుకు 
నచ్చిన విధంగా నడిపిస్తుంటాడు. మంచి మాటలతో తన స్వాధీనంలోకి 
తెచ్చుకుంటాడు. 


మనస్సు కూడా అశ్వం లాంటిది. మనస్సును కూడా బుద్ధి 
అనే పగ్గములు పట్టుకొని, మంచి మాటలతో స్వాధీనం చేసుకోవాలి. 
అప్పడే మనస్సు మన ఇష్టంవచ్చినట్టు నడుస్తుంది. కాని ఇది అంత 
సులభ సాధ్యం కాదు. కానీ మనస్సు తన స్వాథినములోకి వచ్చి 
నిశ్చలంగా ఉండేంతవరకు, మానవుడు తత్వజ్ఞానమును, 
సాంఖ్యయోగమును అభ్యసించాలి. దానికి గురువు యొక్క 
ఉపదేశములు చాలా అవసరము. గురువు యొక్క ఉపదేశములను 


201 


శ్రీమద్భాగవతము 


అనుసరించి మానవుడు వైరాగ్యమును అవలంబించి, దేహము మీద 
అభిమానమును వదిలిపెట్టాలి యమ నియమములను 
అనుసరించాలి. ప్రపంచములోని వస్తువులను, వాటి తత్వములను 
నిశితంగా పరిశీలించాలి. నా ప్రతిమను పెట్టుకొని పూజించాలి, 
ధ్యానించాలి. మనస్సును నా మ్‌ద లగ్నం చేయాలి. అప్పుడు మనస 
పరమాత్మ వైపు మళ్లుతుంది. ఈ మార్గము తప్ప వేరే ఏ ఇతర 


ూగి అయిన వాడు అప్పుడప్పుడు పమా 


కూడని కర్మలు చేయడం సంభవిస్తుంది. అప్పు 


ము ద్వారా ఆ పాపములను పోగొట్టుకో, 


శ్చిత్తముల కొరకు ప్రయత్నించకూడదు. 


మానవుడు పపంచంలో సంచరిస్తూ ఏవేవో కర్మలు 
చేస్తుంటాడు. కర్తలు ఎల్లప్పుడూ అనర్ధములను, దుఃఖములను 
తెచ్చిపెడతాయి. కాబట్టి వీలైనంత వరకు జీవించడానికి అవసరమైన 
కర్మలు తప్ప ఇతర కర్మలు చేయడం మానుకోవాలి. ఎల్లప్పుడూ నా 
కథలను వింటూ, నన్ను స్మరించే మానవుడు, ప్రాపంచిక కర్మల 
యందు విముఖుడై ఉంటాడు. విషయ వాంఛలు అన్నీ దుఃఖమును 
కలిగిస్తాయి అని తెలుసుకుంటాడు. కానీ ప్రాపంచిక విషయములను, 
విషయ వాంఛలను విడిచిపెట్టడానికి అతని శక్తి చాలదు. అటువంటి 
సమయంలో మానవుడు నా మీద భక్తిని కలిగి ఉండాలి. ప్రాపంచిక 
సంబంధమైన కర్మలు చేస్తున్నా వాటివలన దు:ఖము కలిగినా, 
వాటియందు ఆసక్తి లేకుండా ఉండాలి. ఎల్లప్పుడూ నా మీద భక్తి కలిగి 


202 


ఏకాదశ స్కంధము(యొదటి భాగము 


నన్ను ధ్యానిస్తూ ఉండాలి. అప్పుడు ఆ కర్మలు, కర్మఫలములు అతనిని 


ఏమ్‌ పభావితం చేయలేవు. 


ఇటువంటి భక్తి యోగమును అవలంబించే మానవుని, 
నన్ను సతతం ఆరాధించే మానవుని హృదయంలో నేను ఎల్లప్పుడూ 
నిలిచి ఉంటాను. నేను ఉన్న చోట విషయ వాసనలకు చోటు లేదు. 
అతని మనస్సు నిర్మలంగా నా మీద లగ్నం అయి ఉంటుంది. నన్ను 
మనసులో సాక్షాత్కరింప చేసుకున్న మానవునిలో అహంకారము 
మాయమై పోతుంది. అతని కర్మ వాసనలు నశించి పోతాయి. 
అతనిలోని సకల సంశయములు తీరిపోతాయి. కాబట్టి నా భక్తుడు 
ఎల్లప్పుడు నన్నే స్మరించే వాడికి జ్ఞానము, వైరాగ్యముతో పనిలేదు. నా 
మీద భక్తి, శద్ధ కలగడానికి జ్ఞాన వైరాగ్యములు పనికివస్తాయి కానీ, 
బకసారి నా మీద అచంచలమైన భక్తి కలిగిన తరువాత, జ్ఞాన 
వైరాగ్యములు అతనికి ఏ విధమైన మేలు చేయలేవు. 


ఉద్ధవా! పుణ్య కర్మలు, తపస్సు జ్ఞానము వైరాగ్యము, 
యోగాభ్యాసము, దానము, ధర్మము, తీర్ధయాత్రలు, వ్రతములు ఇవి 
అన్నీ ఆచరిస్తే వచ్చే ఫలితములను, మొదలైన వాటిని, మానవుడు భక్తి 
యోగమును అవలంబించి నా యందు అచంచలమైన 
భక్తివిశ్వాసములను కలిగి ఉండటం ద్వారా పొందుతాడు. నా భక్తులకు 
కోరికలు ఏమీ ఉండవు. నా భక్తుడు కావాలనుకుంటే స్వరము, 
మోక్షము, వైకుంఠము అతనికి అనాయాసంగా లభిస్తాయి. నా 
యందు అచంచలమైన ప్రేమ కలవారు, సాధువులు, యోగులు 
అయిన నా భక్తులు, నేను మోక్షము ఇస్తానన్నా వద్దంటారు. నిరంతరం 
నా పాదసేవను మాత్రమే కోరుకుంటారు. దేనిమ్‌దా ఆసక్తి, అపేక్ష 


203 


శ్రీమద్భాగవతము 


లేకుండా ఉండటమే అన్నిటి కన్నా మేలైనది. ఏ కోరికలు లేని వాడు, 
పాపంచిక విషయముల మీద ఆసక్తి లేనివాడు మాతమే నాయందు 
భక్తి కలిగి ఉండటానికి అర్హుడు. 


ఉద్ధవా! రాగము ద్వేషము లేని వారు, అంతటా సమ బుద్ధి 
కలవారు, అందరినీ సమానంగా చూచేవారు, నాయందు ఏకాగమైన 
భక్తి కలవారు, మాయకు అతీతుడైన భగవంతుని మననులో 
నిలుపుకున్న వారు, అటువంటి వారు పుణ్య కార్యములు చేసినా, 
అయాన్‌ అతులు తర నరా నెనాలా నిన్నా శాక 
ఎటువంటి పుణ్యము, పాపము 
చేసినా నా పరంగానే చేస్తారు. కర్తఫలములను ఆశించరు. 


అంటదు. ఎందుకంటే వాళ్లు ఏపని 


ఉద్ధవా! నేను నీకు జ్ఞాన మార్గము, కర్మమార్లము, 
భక్తిమార్గము వీటి గురించి చెప్పాను. ఈ మార్గము 
ఆశయించిన వారు, కాలమునకు అతీతమైనది, నామాయకు 
లోబడనిది అయిన నా నివాసమును చేరుకుంటారు. దానినే 
పండితులు పరబ్రహ్మపదములఅని అంటారు.” అని శ్రీకృష్ణుడు ఉద్ధవునికి 
కర్త,జ్ఞాన,భక్తిమార్గముల గురించి వివరించాడు అని శుక మహర్షి 


ల ద్వారా నన్ను 


శ్రీమద్దాగవతము 


ఏకాదశ స్కంధము ఇరువదవ అధ్యాయము సంపూర్ణము 
రుం తత్షత్‌ ఓం తత్భత్‌ ఓం తత్సత్‌ 


204 


ఏకాదశ స్కంధము(రండవ భాగము 


శ్రీరామ శ్రీరామ 


శ్రీమద్భాగవతము 


సంస్క్యత మూలము 


భగవాన్‌ వ్యాసమహర్షి 


తేటతెలుగులో 


యిం.వి.సుబ్రహ్మాణ్యం 


చిరునామా: 


2-31, చైతన్యపురి, హైదరాబాద్‌ 500060 


సెల్‌: 9866140619, 9391134792 


ఫోన్‌:040-240481 04 


శ్రీమద్భాగవతము 


ఇరవై ఒకటవ అధ్యాయము. 


చేసిన జ్ఞానబోధను వివరిస్తున్నాడు. 


“ఓ పరీక్షిత్‌ మహారాజా! శ్రీకృష్ణుడు ఉద్ధవునికి గుణములు 


“జద్ధవా! నేను ఇప్పటి దాకా నీకు భక్తి గము, జ్ఞాన 
ాగము, కర్మయోగము గురించి వివరించాను. కాని మానవులు 
ఏటి గురించి ఆలోచించకుండా, ఈమార్గములలో నడవకుండా, 
కేవలము ఇంద్రియముల చేత భోగములు అనుభవిస్తూ విషయ 
వాంఛలలో మునిగి తేలుతూ, సకల దోషములను కొనితెచ్చుకుంటూ, 
జననమరణ చక్రంలో తిరుగుతుంటారు. 


ఎవరైతే తమకు అప్పగించిన పనులను శద్ధతో చేస్తారో, తమ 
తమ ధర్మములను సక్రమంగా నిర్వర్తిస్తారో, వారే గుణవంతులు. 
తమకు అప్పగించిన ధర్మ ములను అధికారములను 
పరాధికారములను పైన వేసుకొనేవారు దోషులు. వారి చర్యలు 
దోషముతో కూడుకున్నవి. ఇదే జకమనిషిలోని గుణములను, 
దోషములను నిరూపణ చేసే ప్రకియ. 


కాదని 


ఏకాదశ స్కంధము(రండవ భాగము 


ఉద్ధవా! ఈ ప్రకృతిలో దొరికే వస్తువులు, పదార్థములు అన్నీ 
ఒకేవిధంగా ఉంటాయి. కాని మానవులు ఇది యె 


VS మా, కాదా, ఇది 

శుద్ధమైనదా, కాదా, ఇది శుభమైనదా, కాదా అని సందేహిస్తుంటారు. 
ఇదంతా ధర్మాచరణము కొరకు, తమయొక్క దేహమును సంరక్షించు 
కోడానికి చేస్తుంటారు. ధర్మాచరణము గురించి, మానవుల శ్రేయన్మ 
గురించి, ఈ ఆచారాన్ని నేనే మానవులకు చూపించాను. 


ఉద్ధవా! ఈ ప్రకృతిలో ఉండే ప్రతి వస్తువు పంచభూతములతో 
చేయబడిందే. సకల ప్రాణుల శరీరములు ఏరడడానికి 
పంచభూతములే కారణములు. ఈ పంచభూతములు పరమాత్మ 
నుండి ఉధ్ధవించినవే! ప్రాణుల దేహము లన్నీ పంచభూతములతో 
నిర్మితమైనప్పటికినీ, అన్ని దేహములు సమానమైనప్పటికినీ, ధర్మ, అర్థ, 
కామములు పొందడానికి, వేదము వారికి వివిధములైన 
నామములను, రూపములను కల్చించబడ్డాయి. అదే ప్రకారంగా వివిధ 
ప్రదేశములకు, వివిధ కాలములకు, వివిధ పదార్థములకు, ధాన్యము 
మొదలగు వస్తువులకు, ఇవి మంచివి, ఇవి చెడ్డవి అనే భేదములు 


విధించబడ్డాయి. 


ఏయే పదేశములలో భగవంతుని మీద, బాహ్మణుల మీద భక్తి 
ఉండదో, ఆ దేశములు అపవితమైనవి. ఇదే విధంగా కాలములో 


కూడా ఈ భేదములు ఉన్నాయి. స్వయముగా గానీ, ఏదైనా 


మోగించి కానీ ఒక పని చెయ్యాలంటే, దానికి 
పవితమైైన కాలము కావాలి. ( ఈ రోజుల్లో కూడా మనం మంచి 
ముహూర్త నిర్ణయం చేసి కానీ ఏ పనీ చేయము ఎందుకంటే కాలం 


3 


శ్రీమద్భాగవతము 


కాని కాలంలో 
చేయడానికి కావలసిన వస్తుసామగ్రి లభించదు. అందుకని ఆ పని 
చేయడానికి వీలుపడదు. కాబట్టి అటువంటి కాలము అపవితమైనః 


క ఒక పని తలపెడితే, తాను తల పెట్టిన కార్యము 


దారము శుచిగా ఉందా లేదా అనే విషయం ఆ 
ము (ఖరీదు, వచనము 


ము (అది దొరికే కాలము, 


ఆ 


ఎనా అపవితం అవుతుంది. ద 


ః వు నిని ఉతికితే శుభం 


బాహ్మణులు, పండితులు చెప్పిన దానినె అనుసరించాలి. ఒక 


ఏకాదశ స్కంధము(రండవ భాగము 
బంగారము, చర్మము, మట్టితో చేసిన కుండలు, ఇవి అన్నీ కాలము, 
వాయువు, అగ్మి నీటితో పవిత్రం చేయవచ్చును. ఉదాహరణకు 
కుండలు నీటితో కడగవచ్చు. బంగారము అగ్నిలో వేసి 
మెరుగుపెట్టవచ్చు. కొన్ని గాలిలో ఆరబెట్టవచ్చు. కొన్ని పదార్ధములకు 
ఐదైనా అంటుకుంటే అక్కడ ఆ పదార్థమును చెక్కడం నతన రుద్ధడం 
వలనా అపవిత్రం అయిన భాగమును తిసేయవచ్చు. చెక్కిన తరువాత, 
రుద్దిన తరువాత, మిగిలిన వస్తువు పవిత్రంగా ఉంటుంది. 


మానవుడు స్నానము, దానము, తపస్సు వయస్సు, శక్తి, 
ఉపనయనము మొదలగు సంస్కారములతో, సంధ్యావందనము 
మొదలగు కర్మలతో, మానవుడు పరిశుద్దుడు అవుతాడు. 
ఉపనయనంతో మానవుడు ద్విజుడుగా మారి, పరిశుద్ధుడయి 
వేదములను చదవడానికి అర్హుడవుతాడు. మంచి గురువు ముఖతా 
మంత్రములను అభ్యాసం చేస్తే ఆ మానవుడు పవిత్రుడవుతాడు. ఏ కర్మ 
చేసినా దానిని నాకు అర్జిస్తే ఆ కర్మ పవిత్రమౌతుంది. దేశము, 
కాలము, ద్రవ్యము, కర్త, మంత్రము, కర్మ ఈ ఆరూ పవిత్రంగా ఉంటే 
అది ధర్మము అనిపించుకుంటుంది. ఈ ఆరు అపవిత్రం అయితే అదే 
అధర్మము. 


ఉ ద్ధవా! కొన్ని సమయాలలో మనకు గుణము గా 
అనిపించింది దోషముగా ఉంటుంది. అలాగే మనకు దోషముగా 
కనిపించింది గుణముగా ఉంటుంది. గుణ దోషములు మనము ఆ 
వస్తువును చూచే తీరును బట్టి, మన మనసును బట్టి ఉంటుంది. 
సురాపానము నిషిద్ధము. సురాపానము వలన మంచి వాడు కూడా 
పతితుడు అవుతాడు. కాని అప్పటికే పతితుడు అయిన వ్యక్తి 


5 


శ్రీమద్ధాగవతము 


ముల నుండి వెనుకకు తగ్గుతాడో, 
ఆయా విషయముల నుండి అతనికి విముక్తి కలుగుతుంది. కాబట్టి 
విషయముల వంక మొగ్గు చూపకుండా, వాటి నుండి వెనుకకు 
డమో లేక వాటి వంక చూడకపోవడమో సుఖదాయకమైన 
కోరికలకు దూరంగా ఉండటమే 
న్షి మోహాన్ని నాశనం చేస్తుంది. శాంతిని కలిగిస్తుంది. 


రము. అలా విషయ వాంఛలకు 


రోరాన్ని భయా 


కమేణా ఆ కోరికలు fans బలమైన పట్టుదల కలుగుతుంది. దాని 
వలన అనవసరమైన కలహములు సంభవిస్తాయి. చిన్న చిన్న 

కలహములు అంతులేని కోపాన్ని కలిగిస్తాయి. కోధంలో 
పుడుతుంది. ఆ మోహ ప్రభావంలో పడి మానవుడు ఏది చెయా 


ఏకాదశ స్కంధము(రండవ భాగము 


విచక్షణా జ్ఞానము కోల్పోయిన వ్యక్తికి ఎల్లప్పుడు 
విషయవాంఛల యందు ఆసక్తి ఉంటుంది కానీ, పరమాత్మయందు 
భక్తి ఉండదు. కేవలము తన కోరికలను తీర్చుకోడానికే ప్రయత్నిస్తాడు. 
అనవసరమైన ఆవేశానికి లోనవుతాడు. ఆవేశంతో ఊగి పోతాడు. బళ్లు 
తెలియకుండా పడిపోతాడు. 


ఉద్ధవా! మానవుడు యజ్ఞయాగములు దానధర్మములు చేసి 
స్వర్ణలోక సుఖములను కోరుకుంటాడు. ఈ ప్రకారంగా వేదములలో 
కూడా చెప్పబడినది అని నిరూపిస్తాడు కానీ అసలు విషయం అర్థం 
చేసుకోడు. చిన్న పిల్ల వాడికి చేదు మందు తాగించడానికి వైద్యుడు 
ముందు తీపి పదార్థమును తినిపించి తరువాత చేదుమందు 
తాగిస్తాడు. అలాగే పత స్వర్ణసుఖముల ఆశ చూపించి, తరువాత 
కఠినతరమైన మోక్షమార్లమును ఉపదేశించాయి వేదములు. 
మానవులు మాత్రము స్వర్ణసుఖముల దగ్గరే ఆగిపోతున్నారు. 
మోక్షమార్గము కొరకు ప్రయత్నించడం లేదు. 


ఉద్ధవా! మానవులు నహజంగా తమకు ఉన్న పశు సంపద, 
ఆస్తులు, పుత్రులు, ధనము తమకు దుఃఖములు కలిగిస్తాయి అని 
తెలిసినా, వాటి మీద ఆసక్తిని పెంచుకొని, వాటిని పొందడం కోసమే 
పాకులాడుతుంటారు. అలాగే వేదవాక్యములను నమ్మినవాడు 
యజ్ఞయాగములు చేసి స్వర్ణసుఖముల కొరకు పాకులాడుతుంటాడు. 
ఉద్ధవా! వేదములు పరమాత్మను గురించి, ముక్తి మార్గమును 
గురించి ఉపదేశిస్తాయి కానీ, తుఛ్చమైన స్వర్గసుఖములు 
పొందడానికి మానవులను ఎందుకు ప్రేరేపిస్తాయి? కాని కొంత మంది 


7 


శ్రీమద్ధాగవతము 


ర మని నా 


ఖములు, ఇంకా ఇతర శక్తులు సంపాదించవచ్చని 
ఆమాటలు నమ్మిన అవివేకులు, కర్మప్రధానమైన 
మీద ఆసిక్తి కలిగి ఉంటారు కానీ, ఎన్నటికీ జ్ఞాన 


ఉద్ధవా! చీకటిలో ఉన్న వాడు తన సమీపంల్‌ 


మూడలేడు. అలాగే హింసతో కూడిన యజ్ఞయాగములను 
ప్రోత్సహించే వారు, ఈ సకల జగత్తుకు కారణమైన వాడిని, అందరి 


హ్‌ రుములలో అంతర్యామిగా ఉన్న నా గురించి తెలుసుకోలేరు. 
ఉద్ధవా! ఈ రోజుల్లో కేవలం మా 


౦సం తినడానికే యజ్ఞములు 


ఆ CIN, పిత్యదేవతలకు, 


ఏకాదశ స్కంధము(రండవ భాగము 
లోకములో ఉండే రాజ్యసుఖముల గురించి, ఉందో లేదో తెలియని, 
కేవలం వినడానికి మాత్రమే శావ్యంగా ఉండే, స్వర్ణలోకము గురించి, 
అక్కడ లభించే స్వర్ణ సుఖముల గురించి, వెంపర్లాడుతూ ఎంతో 
ధనమును వ్యయం చేసి యజ్ఞములు, యాగములు చేస్తుంటారు. 
వారికి అటు స్వర్గ సుఖములు లభించవు. ఇటు ధనమూ నష్టపోతారు. 
రెండు విధముల చెడిపోతారు. 


ఉద్ధవా! ఇటువంటి వారు ఎక్కువగా రజోగుణము, 
తమోగుణము కలిగి ఉంటారు. అటువంటి గుణములు కలిగిన 
ఇంద్రుడు మొదలగు దేవతలను ఆరాధిస్తుంటారు. కాని ఎటువంటి 
గుణములు లేని, గుణములకు అతీతుడను అయిన నన్ను 
మరిచిపోతారు. “మేమంతా యజ్ఞయాగములు చేసి, ఇంద్రుడు 
మొదలగు దేవతలకు హవిస్సులు అర్చ్హించి, స్వర్ణలోకమునకు పోయి 
అక్కడ అమర సుఖములు అనుభవిస్తాము, మేము చేసుకున్న పుణ్యం 
అయిపోయిన తరువాత మరలా భూమి మీద మంచి కులము 
కలవారు, ధనవంతుల కుటుబంలో జన్మించి మరలా యజ్ఞ 
యాగములు చేసి పుణ్యము సంపాదించి, మరలా స్వరసుఖములు 
అనుభవిస్తాము” అని అనుకుంటూ ఉంటారు. వేదములలో చెప్పబడిన 
ఈ మాటలు వినడానికి ఇంపుగా, మనోహరంగా ఉంటాయి. 
స్వర్ణసుఖముల కోసం అలమటించేవారికి ఈ వాక్యములు ఆసక్తిని 


కలిగిస్తాయి. అటువంటి వారు నా గురించి గానీ, నా లీలల గురించి 
గానీ కీర్తించరు. నా మీద ఎటువంటి ఆసక్తి కనబరచరు. 


ఉద్ధవా! వేదములలో మూడు కాండలు ఉన్నాయి. 
1.కర్మకాండ. ఉపాసనా కాండ. ౩.జ్ఞాన కాండ. ఏటిలో ఏది 


9 


శ్రీమద్ధాగవతము 


అవలంబించినా తుదకు పరబ్రహ్మను చేరుకోవడమే లక్ష్యం. ఆ బ్రహ్మయే 
ఆత్మ. వేదములలో ఏంత్రములు ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా 
కానీ ఇదే విషయాన్ని ప్రతిపాదించాయి. నేను కూడా ఇదే విషయాన్ని 

. మంచి మనసు కలవారు, వివేకులు, 
బుద్ధిమంతులు ఈ విషయాలను తెలుసుకోడానికి అర్హులు. 


ఉన్న అ న్న అన్ని రు 


నీకు వివరించాను 


దము అంటే శబ్దబ్రహ్మము. దాని అర్ధం అంత సులభంగా 
తెలుసుకోలేరు. ప్రాణాయామం చేతా, ఇంద్రియ నిగ్రహం చేతా, మనో 
నిగ్రహం చేతనే వేదములను దాని అర్ధ 

వేదములు, వేదార్థములు అనంతమ . అపారములు. సముదము 


ర మె చా చ చ. ల . 
బ్రబ్రహ్మమే వేదము. 


నా నుండి ఉ ఉధ్గవించింది. ఈ శబ్దబ్రహ్మ ము తామరతూడులోని 
ము వలె, నకల ప్రాణుల యందు నాద రూపంతో లక్షితమౌతూ 


వేదములలో చెప్పబడిన కర్మకాండలలో ఏది మంచిది, ఏది 
ఆచరించ తగ్గది, ఏది ఉపాసించతగ్గది, జ్ఞానకాండలో ఏది చేయ 
తగ్గది, ఏది చేయకూడనిది ఇవి అన్నీ నాకు తప్ప వేరెవరికీ తెలియవు. 


ులలో చెప్పబడిన bate అన్నీ నా పరంగానే చెప్పబడ్డాయి. 


ఉపాసనా కాండలు కూ 
జూన కాండలో క 


డా నన్నే ఉపాసనా దేవతగా వర్ణిస్తున్నాయి. 
వ ణీ వయ 


వాడా నాగురించి తెలుసుకోమంటున్నాయి. వేదములు 


10 


ఏకాదశ స్కంధము(రండవ భాగము 
శుతులు నాగురించి చెబుతున్నాయి. నన్ను వివిధ రూపములతో 
ఆవిష్కరిస్తున్నాయి. చివరకు అన్ని రూపములు విడిచిపెట్టి నన్నే 
స్మరించి శాంతిని పొందమంటున్నాయి. తుదకు నేను ఒక్కడినే 
మిగులుతున్న్మాను.” అని శ్రీకృష్ణుడు ఉద్ధవునికి జ్ఞాన బోధ చేసాడు” అని 
శుక మహర్షి పరీక్షిత్‌ మహారాజుకు వివరించాడు. 


శ్రీమద్దాగవతము ఏకాదశ స్కంధము 
ఇరువది ఒకటవ అధ్యాయము సంపూర్ణము 
ఓం తత్సత్‌ ఓం తత్సత్‌ ఓం తత్లత్‌ 


ఇరువది రెండవ అధ్యాయము. 


“ఓ పరీక్షిత్‌ మహారాజా! శ్రీకృష్ణుడు చెప్పినది అంతా విన్న ఉ 
ద్ధవుడు ఇలాఅడిగాడు. “కృష్ణా! బుషులు తత్వములు గురించి ఏమని 
చెప్పారు? నీవేమో 28 తత్వములు అని చెప్పావు. కాని మరి కొందరు 
ఈ తత్వములు 26 అంటారు, కొంత మంది 25 అంటారు. ఇంకా 
కొందరు ఏడు అంటారు. మరి కొందరు 9 అనీ, 6 అనీ, 4 అనీ, మరి 
కొందరు 11 అనీ అంటారు. ఇంతే కాదు మరికొందరు బుషులు 17 
అంటారు. మరి కొందరు బుషులు 16 అంటారు. మరి కొందరు 13 
అంటారు. ఈ బుషులలో ఇన్ని తేడాలు ఎందుకు వచ్చాయి. ఎందుకు 
ఇన్ని విధాలుగా చెబుతున్నారు. దీనిని గురించి వివరించు?” 
అనిఅడిగాడు. ఆ ప్రశ్నకు సమాధానంగా కృష్ణుడు తత్వముల గురించి 


11 


శ్రీమద్ధాగవతము 


|! బుషులు, బాహ్మణులు, పండితులు చెప్పినవి అన్నీ 


ములు అన్నీ ఒకదానితో ఒకటి కలిసి ఉన్నాయి. 
లోనే ఈ భేదాలు కనపడుతున్నాయి. వీరందరూ నా 
్యయునకు అనుగుణంగా తత్వముల నిర్ణయం చేసారు. 
త మంది పండితులు ఒకరు చేసిన తత్వనిర్ణయమును 
మరొకరు తప్పపడుతున్నారు. దీని కంతటికీ మూల కారణము వారిలో 
ఉన్న మూడుగుణములు ఒకదానితో ఒక ] 
మూడుగుణములలో కలిగిన క్షోభవలన తత్వనిర్ణయంలో ఈ విధంగా 
భిన్నమైన విధానాలు వచ్చాయి. ఇంద్రియ నిగ్రహ ము, మనోగి గ్రహము 


పాటించి, ఆలోచించగలిగితే ఈ భేదభావాలు నశించిపోతాయి. 


రము. దానికి అ సరి అవత గురువు. జీవుడికి, ఆత్మకు 
జ యు లేదు. జీవుడు వ ఆత్మ వేరు అనడం అవివేక ము. 


12 


ఏకాదశ స్కంధము(రండవ భాగము 


సత్వగుణము జ్ఞానమునకు, రజోగుణము కర్తకు, 
తమోగుణము అజ్ఞానమునకు ప్రతీకలు అని చెప్పబడ్డాయి. కాల 
స్వరూపుడు అయిన పరమాత్మ ఈ మూడు గుణములలో 
హెచ్చుతగ్గులు కలుగ చేస్తుంటాడు. ఈ మూడు గుణముల యొక్క 
స్వభావము మహతత్వము. 


ఉద్ధవా! నేను నీకు తొమ్మిది తత్వముల గురించి వివరిస్తాను. 
అవి జీవుడు, పక్యతి, మహత్తు, అహంకారము, ఆకాశము, వాయువు, 
తేజస్సు జలము, పృథివి. ఇవి తొమ్మిది తత్వములు. 


చెవి, చర్మము, కళ్లు, ముక్కు, నాలుక ఇవి 
జ్ఞానేంద్రియములు. వాక్కు, చేతులు, కాళ్లు, జననాంగములు, 
విసర్ద్తావయవములు, ఇవి కర్మేంద్రియములు, మొత్తం పది. మనస్సు 
పదకొండవది. ఇవి కాక, జ్ఞానేంవ్రియములకు ప్రేరణ కలిగించేవి పంచ 
తన్మాత్రలు. ఇవే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు. ఇవి ఐదు. ఇవన్నీ 
కాక ప్రకృతి మనం చేసే కార్యములకు కారణం అయి ఉంది. 
సత్వ,రజన్‌,తమోగుణముల వలన ప్రకృతిలో స్యష్టి, స్థిత, లయములు 
జరుగుతున్నాయి. ఈ విషయాలన్నిటిన్‌ పురుషుడు అవ్యక్షముగా అంటే 
కనపడకుండా ఉండి సాక్షీభూతంగా చూస్తున్నాడు. ఈ పురుషుని 
పర్యవేక్షణలో ఈ పక్యతిలో నుండి పుట్టిన మహతత్వము మొదలగు 
ధాతువులు అన్ని ఒకదానితో ఒకటి కలిసి స్యష్టి చేస్తున్నాయి. 


ఇంక ఏడు తత్వముల గురించి చెబుతాను విను. 
పంచభూతములు, జీవుడు, పరమాత్మ. ఇవే ఏడు తత్వములు. 


13 


శ్రీమద్ధాగవతము 


ల నుండి 


'రీరము, ఇంద్రియములు, ప్రాణము అన్నీ ఈ ఏడుతత్వము 


లు అని వాదించేవారి 


వచ్చాయని చెబుతారు. ఇంక ఆరు అ 


ెత మే ఉన్నాయి అని అంటారు. పరమాత్త లో 


ంత్రములు ఆవిర్భ్ణవించాయనీ, పరమాత్మ పంచభూతముల 
ప్రవేశిస్తున్నాడనీ అంటారు. ఇంక 


ద్వారా సృష్టిని ౩ చేసి ఆ సృష్టిలో తాను 


t= అత ఆత్మ కనపడనిది. వీరు కాకుండా తత్వములు + 


అనేవారున్నారు. వారి పకారము గూతమ 
లు 5, మనస్సు ఆత్మ. ఇవి 17. వీటితోనే 
లు 16 అని చెప్పేవారు 


తన్మాత్రలు 5, జ్ఞానేంద్రియమ 


స్యష్టి జరిగింది అని అంటారు. ఇంక తత్వము 
ఆత్మ, మనస్సు ఒకటే అని నము 
తత్వము! 

విషయానికి వస్తే, Sere న్‌ కె aes ది 


Dుతారు.అందుకే వారి, దృష్టిలో 


పంచభూతములు, మనసు, బుద్ది అహంకారము ఆ 

ను థు 
కేవలం ఎనిమిది తత్వములు ఈ నే వార ై 
అనిఅంటారు. ఈ ప్రకారంగా బుషులు తత్వములను వివిధ రీతులలో 
essa వారు చెప్పినది అంతా సత్యమే. అందులో సందేహ ము 
లేదు.” అని చెప్పాడు కృష్ణుడు. 


14 


ఏకాదశ స్కంధము(రండవ భాగము 


ఇప్పుడు ఉద్ధవునికి మరొక సందేహము తలెత్తింది. “కృష్ణా! 
పక్యతి, పురుషుడు ఇద్దరూ వేరు వేరు లక్షణములు కలవారు కదా! 
కాని ఇద్దరూ కలిసి ఉన్నట్టు కనిపిస్తారు. ఈ శరీరము పక్యతిలో నుండి 
వచ్చింది. ఈ శరీరంలో ఆత్మ ఉంది. అంటే ఆత్మ ప్రకృతిలో ఉన్నట్టే కదా! 
పకృతి కూడా ఆత్మలో ఉన్నట్టే కదా! ఇది ఎలా సాథ్యం. ఓ దేవదేవా! 
మానవులలో జ్ఞానము పుట్టాలన్నా ఉన్న జ్ఞానము పోవాలన్నా నీ 
అనుగహమే మూలము. ఇదంతా నీ మాయవలననే జరుగుతూ ఉంది. 
ఆ మాయను నీవు తప్ప ఇతరులకు తెలియదు. కాబట్టి నీ మాయతో 
కలిగిన నా సందేహాలను నీవే తీర్చాలి” అని అడిగాడు. 


అప్పుడు భగవానుడు అయిన కృష్ణుడు ఇలా చెబుతున్నాడు. 
“ఉద్ధవా! ప్రకృతి పురుషుడు ఒకటి కాదు. ఆ రెంటిమధ్య చాలా భేదము 
ఉంది. ఈ దేహములు మూడుగుణములలో కలిగిన హెచ్చుతగ్గుల 
వలన, వాటి మధ్య కలిగిన సంఘర్షణ వలన (క్షోభవలను 
ఏర్పడుతున్నాయి. నామాయ వలన ప్రభావితములైన సత్వ, 
రజస్తమోగుణములు దేహములలో భేదబుద్ధిని సృష్టిస్తున్నాయి. 
అందుకే మానవులు వివిధము లైన గుణములతోనూ, 
ఆకారములతోనూ పుడుతున్నారు. వీరిలో అధ్యాత్మము, అధిభూతము 
ఆధిదైవము అనే భేదములు కూడా కనపడుతున్నాయి. మనం చూచే 
కళ్లు అధ్యాత్మము అయితే మనం దేనిని చూస్తున్నామో అది 
అధిభూతము. కళ్లకు అధి దేవత అయిన సూర్యుడు దైవము. 


రెడు కూడా బకదానిని ఒకటి ఆశయించుకొని ఉంటాయి. కాని 
ఆకాశములో ప్రకాశిస్తున్న సూర్యుడు స్వయంగా పకాశిస్తున్నాడు. 
ఎవరి పమేయం, ఎవరి సహాయం, ఎవరి పభావం లేకుండానే 


15 


శ్రీమద్ధాగవతము 


తనంతట తానే వెలుగుతున్నాడు. ఆత్మ కూడా ఇదే పద్ధతిలో వెలుగుతూ 
ఉంటుంది. ఆత్మ వెలగడానికి ఇంట నాయం అ లేదు. ఆత్మకు 


శకము ద్వారా 


ప్రపంచ ములోని ఇతర వస్తువులను పకాశింపచేస్తూ ఉంది. ఆత్మ శక్తి 
వలననే మనం అ అన్నిటినీ = చూడ? sae ము. ఎలాగైతే కళ్లకు 


ఉద్దవా! పకృతి మూలంగా మహతత్వవ 
చెప్పాను కదా! ఆ మహతత్వమ 


యు ఉధ్సవించింది అని 
లోనుండి అహంకారము పుట్టింది. ఆ 


అహంకారము మూడా విధములు. సాత్విక అహంకారము. రాజస 

. కాబట్టి జ్ఞానస్వరూపమైన ఆత్మ 

ఉందా లేదా అన్న వాదనలు అనవసరము. నవులు టిని 
ఉంటారు. కనపడని వస్తువు 


అహంకారము, తామసాహంకారము 


గురించి ఎప్పుడూ వాదించుకుంటూనె 
లేదు అనుకోవడం, కనపడే వస్తువు ఉంది అనుకోవడం ౩ 
జము.” అని పలికాడు భగవానుడు. 


అప్పుడు ఉద్ధవుడు ఇలా అన్నాడు. “దేవా! మానవులు అం 


నీ చేత Mg కదా! కాని వారందరూ తమ న వచ్చిన 


క్‌ 


16 


ఏకాదశ స్కంధము(రండవ భాగము 
వాసనలను బట్టి పొందుతున్నారు. జనన మరణ చక్రంలో తిరుగుతూ 
దేహధారులు అవుతున్నారు. వారికి ఆత్మ తత్వము ఏ మాత్రమూ 
తెలియదు. వాళ్లకు కూడా తెలియని ఆత్మ తత్వమును నాకు 
వివరించు. ఈ జగత్తులోని జీవులన్నీ నీ మోహములో పడి ఉన్నాయి. 
అందు వలన నీ తత్వము తెలిసిన వారు ఎవ్వరూ లేరు.” అని అడిగాడు 
ఉద్ధవుడు. 


ఉద్ధవుడు అడిగిన ప్రశ్షకు భగవానుడు ఇలా సమాధానం 
చెబుతున్నాడు. “ఉద్ధవా! మానవుల దేహము పంచభూతములతోనూ, 
ఇంద్రియములతోనూ నిర్మితమైంది. ఆ దేహములతో మానవులు 
కర్మలు చేస్తున్నారు. ఆ కర్మవాసనల ఫలితంగా వారు ఒకదేహము 
నుండి మరొక దేహమునకు ప్రయాణం చేస్తున్నారు. ఆత్మకు 
దేహమునకు ఏమీ సంబంధము లేకపోయినప్పటికినీ, దేహికి ఉన్న 
అహంకారము వలన ఆత్మ మనసుతో పాటు వెళుతూ ఉంటుంది. 


మనస్సు కర్మల అధీనంలో ఉంటుంది. మనస్సు ఎల్లప్పుడు 
ప్రాపంచిక విషయములలో మునిగిపోయి వాటికి తగిన కర్మలు చేస్తూ 
ఉంటుంది. ఆ కర్మల ఫలితంగానే దేహములు లభిస్తుంటాయి. 
దేహములతో మానవుడు సుఖములు దు:ఖములు 
అనుభవిస్తుంటాడు. ఈ సుఖ దు:ఃఖముల యందు ఎక్కువ ఆసక్తి 
ఉండటం వలనా. చేసే కర్మల యందు విపరీతమైన అనుబంధం 
పెంచుకోడం వలనా, జీవుడు తన పూర్వ జన్మ స్మ్యతిని కోల్పోతాడు. 
అలా పూర్వ జన్మ స్మృతిని కోల్లోవడమే మ్యత్యువు. 


శ్రీమద్ధాగవతము 


జ్ఞాపక మునకు 
తెచ్చుకోడానికి ప్రయత్నించడు. ఎలాగైతే ee జరిగిన 
యములను మెలుకువ రాగానే మరిచిపోతాడో, అలాగే గతజన్మ 
 మరిచిపోతాడు. ఎలాగంటే, మనము 


os పూర్వజన్మ గురించి స్మరించడు. 


లను మనకు ) సృష్టించి 
ధ్యస్తమైనవి అనీ 
స్తుంటారు, అనుభవిస్తుంటా టారు, దు:ఖిస్తుంటారు. టిని 


కంతటికీ మనసే కారణం. 


చూపుతుంది. వాటిని మానవు లు 


యం లు తెలియక పోవడంతో. చూనవలు 


18 


ఏకాదశ స్కంధము(రండవ భాగము 
పతనమైపోవడం అత్యంత సహజం. కాని అవివేకులు అయిన 
మానవులు జనన మరణాలకు తానే కారకుడననీ, అన్ని తనవలననే 
జరుగుతున్నాయనీ అపోహలో ఉంటాడు. నిజానికి జీవాత్మయే ఆత్త, 
ఆత్మయే జీవుడు. ఆత్మకు పుట్టుక, మార్చు, చావు లేనట్టు, జీవాత్మకు 
కూడా లేదు. కానీ తానే ఈ శరీరము అనే భ్రాంతి వలన, తాను 
పుడుతున్నాడు, పెరుగుతున్నాడు మరణిస్తున్నాడు అన్న భ్రాంతిలో 
ఉంటాడు. 


ఉద్ధవా! ఈ శరీరమునకు తొమ్మిది అవస్థలు ఉన్నాయి. 
వివాహం అయిన తరువాత భార్యాభర్తలు శారీరకంగా ఒకటి అవడం 
అంటే నిషేకము, గర్భం దాల్చడం, జననం, బాల్యము, కౌమారము, 
యౌవనము, ప్రొఢత్వము, వార్థక్యము, మరణము. ఇవి తొమ్మిది 
అవస్థలు. మానవుడు ఈఅవస్టలు అన్నీ తాను, తన శరీరము 
అనుభవిస్తున్నాను అని భమపడుతుంటాడు. అవి శరీరమునకు 
సహజము అని తెలుసుకోడు. అదే అతని అవివేకము. 


ఒక తండ్రి ఉంటాడు. ఆ తండి నుండి పుత్రుడు జన్మిస్తాడు. 
అంటే తండ్రి లోనుండి పుత్రుడు జన్మించాడు. తరువాత తండ్రి 
మరణిస్తాడు. అంటే తాను ఎవరి నుండి పుట్టాడో అతను 
మరణించాడు. ఇప్పుడు ఎవరు పుట్టినట్టు ఎవరు మరణించినట్టు. 
ఈదేహము మరొక దేహమును ఉత్పత్తి చేస్తుంది. తరువాత నశించి 
పోతుంది అని తెలుసుకుంటే. దేహాభిమానము ఉండదు. అంతా నా 
వలననే జరుగుతూ ఉంది అనే అహంకారమూ ఉండదు. 


శ్రీమద్భాగవతము 


కాక ఎండి పోతుంది. . పడి పోతుంది. ఈ ఉత్పత్తి నాశనములను 
చూడగలిగితే, మానవునికి శరీర జనన మరణములు కూడా ఇ 

అని అర్థం అవుతుంది. తనలో ఉన్న ఆత్మ స్వరూపమును తెలుసుక న్‌ గా 
మానవుడు, బయట ప్రపంచం వేరు, తనలో ఉన్న ఆత్మ వేరు 
అనుకుంటూ, ప్రాపంచిక విషయము 
యందు, ఆనక్తుడై సంసార సాగరంలో పడి కొట్టుకుంటూ 


లయందు, విషయ వాంఛల 


అధికంగా ఉన్న వారు రజ్‌ గుణ పాధాన 


వారికి మ సునువ్య క అసుర జన్మ వస్తుంది. తమోగుణము కత కా 


20 


ఏకాదశ స్కంధము(రండవ భాగము 
భ్రమచెందుతుంటాడు. కాని అవి నిజం కాదు. మెలుకువ రాగానే 
మాయం అవుతాయి. అలాగే సంసారబంధములు కూడా నిజం 
కాదు అని తెలుసుకున్నవాడికి సుఖము, దుఃఖములకు లోనుకాడు. 
నిశ్చింతగా ఉంటాడు. కాబట్టి ప్రతిమానవుడు ఇంద్రియములను 
అదుపులో పెట్టుకోవాలి. కనపడేదంతా భ్రమ అని తెలుసుకోవాలి. 
స్వష్ష్టం మాదిరి కరిగిపోతుంది అని తెలుసుకోవాలి. ఇటువంటి 
మానవునకు దైనందిన జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురవుతాయి. 
దుర్మార్గులు అతనిని హింసిస్తారు. అవమానిస్తారు, పరిహసిస్తారు. 
బంధిస్తారు. అతడికి అన్నం, నీరు దక్కనివ్వరు. కాని ఆత్మ తత్వము 
తెలుసుకున్న అతడు పరమేశ్వరుని ధ్యానము వదిలిపెట్టడు. తన సొంత 
బుద్దితో భగవంతుని శరణు వేడుతాడు. తనను తాను 


కలిగింది. 


“కృష్ణా! నీవు చెప్పేది వింటుంటే సజ్జనులకు ఇటువంటి 
కష్టములు కలుగుతాయా అనిపిస్తూ 


ఉంది. నీ కథలు వినే వారు, నిన్ను 


కీర్తించేవరు, నీ పాదములను ఆశయించిన వారు, శాంతమూర్తులు 
అయిన నీ భక్తులకే ఇన్ని బాధలు తప్పకుంటే, ఇంక పండితులు, జ్ఞానుల 


బులను తలచుకుంటే మనసు వికలం 
అవుతూ ఉంది.” అని బాధ పడ్డాడు ఉద్ధవుడు” అని శుక మహర్షి 
పరీక్షిత్‌ మహారాజుకు శ్రీకృష్ణుడు ఉద్దవునికి చేసిన తత్వబోధను 

ప్ర థి 
వినిపించాడు. 


సంగతి చెప్ప్టవలెనా! వారి కష్టవ 


శ్రీమద్భాగవతము 
ఏకాదశ స్కంధము ఇరువది రెండవ మ 
ఓం తత్సత్‌ ఓం తత్సత్‌ ఓం తత్సత్‌ 


సంపూర్ణము 


21 


శ్రీమద్ధాగవతము 


శ్రీమద్భాగవతము 
ఇరువది ము 


డవ అధ్యాయము. 


“ఓ పరీక్షిత్‌ మహారాజా! శ్రీకృష్ణుడు ఉద్ధవునికి ఒక భిక్షకుని 


వృత్తాంతమును వినిపించాడు. అది ఎలాగంటే... “ఉద్ధవా! మంచి 


వాళ్లను దుర్దనులు అనేకమైన చెడ్డమాటలు అంటుంటారు. ఆ మాటలు 
విన్న మ 
పతీకారం చేయకుండా, తమ మనసులను శాంత పరచుకోవాలి. 


౦చి వారి మనను కలత చెందడం సహజం. కాని వారు 


సందర్భంలో నీకు ఒక భిక్షుకుని కథ వినిపిస్తాను విను. 


సక్షువును చాలా మంది చెడ్డవాళ్లు ఘోరంగా 
అవమానించారు. ఆ బాధలను తట్టుకున్న ఆ భిక్షువు 


అదంతా ఆ చెడ్డ 


పూర్వ జన్మ ఫలమనీ భావించి, ఈవిధంగా 


“మాళవ దేశంలో సంపన్నుడు, వ్యవసాయము 


పుష్కలంగా ఉన్న ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. వాడికి 
యం 


కోపం ఎక్కువ. చాలా కోపిష్టి. పైగా పరమ లోభి. ఎవరికీ సా 
చేసే వాడు కాదు. డబ్బు కూ 


డబెట్టే వాడు. భార్యా పిల్లలను హింసించి 


22, 


ఏకాదశ స్కంధము(రండవ భాగము 
బాధపెట్టి ఆనందించే స్వభావం కల వాడు. (ఈ లక్షణాలు ఉన్న వాళ్లు 
ఈ నాడు కూడా మన సమాజంలో చాలా మంది కనిపిస్తారు. 
గమనించండి.) వాడు తన బంధువులతో కానీ, తన ఇంటికి వచ్చిన 
వారితో గానీ ఒక్క మంచిమాట కూడా మాట్లాడి ఎరుగడు. అతడి 
ఇంట్లో ఏ శుభకార్యంకానీ, దేవ కార్యం కానీ జరగలేదు. పోనీ తనన్నా 
కడుపు నిండా తింటాడా అంటే అటి లేదు. తను తినడు, మరొకరికి 
పెట్టడు. 


ఆ కారణం చేత అతని భార్యా, కుమార్తెలు, సేవకులు అతనిని 
ఏమీ చేయలేక అతనితో మాట్లాడే వారు కాదు. అతను చెప్పిన పనులు 
చేసేవారు కాదు. కాని పుత్రులు, బంధువులు, మిత్రులు అతనిని 
ద్వేషించేవారు. సమయం దొరికితో అతనికి ద్రోహం చెయ్యడానికి 
వెనుకాడేవారు కాదు. ఈ ప్రకారంగా కేవలం ధనము 
సంపాదించడం, దానిని దాచిపెట్టడం మాత్రమే తెలిసినవాడు, ధర్మం 
అంటే తెలియని వాడు అయిన ఆ బ్రాహ్మణుని చూచి దేవతలు కూడా 


అతని మీద చాలా కోపంగా ఉండేవారు. 


దేవతల కోపాగ్మికి అతని పుణ్యం అంతా క్షీణించి పోయింది. 
అతడు సంపాదించిన ధనం అంతా నష్టమైంది. అతని మీద ద్వేషంతో 
ఉన్న దాయాదులు కొంత ధనం లాక్కున్నారు. ఇదే సందని దొంగలు 
మరి కొంత ధనం దొంగిలించారు. విధి వశాత్తు, అతను చేసిన 
వ్యాపారాలలో నష్టం రాగా, కొంత ధనం నష్టం అయింది. ఇంతలో 
రాజులు అతను సంపాదించిన ధనానికి పన్ను రూపంలో కొంత ధనం 
లాక్కున్నారు. 


23 


శ్రీమద్ధాగవతము 


ఈ పకారంగా తాను సంపాదించి కూడబెట్టిన ధనం అంతా 


“నేను ఎంతో ధనం సంపాదించాను. కాని అది అంతా 
వ్యర్థంగా పోయింది. నేను అనుభవించింటీ లేదు. కడుపుకు తిన్నది 
లేదు. అనవసరంగా ధనం సంపాదించడం కోసరం నిదాహా 


రాలు 


౫. ఎంత ఎక్కువ ధనం 
కూడబెడితే అంతకన్నా రెట్టింపు దుఃఖం ఈ లోకంలో కలుగుతుంది. 
ఇతరులను పీడించినందుకు పరలోకంలో నరకం వస్తుంది. 


పనికిరాదు. అది ఏకొంచెం మానవునిలో ఉన్నా ఆ 


లోభత్వము 
లోభత్వము అతని కీర్తిని, అతనిలో ఉన్న మంచి గుణములను 
అతని ప్రాణములను హరిస్తుంది. ధనం సంపాది 
దానిని ఇంకా వృద్ధిచేయడంలోక 
దాచిపెట్టడంలో కానీ, దానిని ఖర్చు పెట్టడంలోకానీ, అనుభవించడంలో 
కానీ, మానవునికి ఎక్కువ ఈమ, భయము, చింత కలుగుతుంటాయి. 
ఒక విధమైన భ్రమలో బతుకుతుంటాడు. 


గ్‌, దానిని పరుల కంట పడకుండా 


24 


ఏకాదశ స్కంధము(రండవ భాగము 


మానవుని వద్ద ఎంత ఎక్కువ ధనం ఉంటే అంత ఎక్కువగా 
ఈ భయాలు కలుగుతుంటాయి. దొంగల భయం, హింస, అసత్యము, 
గొప్పలు చెప్పుకోవడం, కామము, కోపము, గర్వము, ఎవరితోనూ 
కలవకపోవడం, విరోధము, ఎవరినీ నమ్మకపోవడం, ద్వేషము, స్త్రీ, 
జూదము, మద్యము, మొదలగు వ్యసనములకు బానిస అవడం, ఇవి 
అన్న్‌ ధనం ఎక్కువగా ఉండటం వలన కలుగుతుంటాయి. 


ఎల్లపుడూ సుఖంగా ఉండాలి అనుకునే వ్యక్తి ఈ 
వ్యసనములకు దూరంగా ఉండాలి. ధనం ఎక్కువగా సంపాదించినా, 
తక్కువగా సంపాదించినా, ధనం ఉంటే చాలు, సోదరులు, భార్య, తల్లి 
తండ్రులు, బంధువులు, మిత్రులు శత్రువులు అవుతారు. బకరంటే 
ఒకరికి పడదు. ధనం కోసరం కుమ్ములాడుకుంటారు. ధనం ఉన్న 
మానవుడు దానిని కాపాడుకోవడానికి బంధువులను, మిత్రులను 
కూడా వదిలిపెడతాడు. ఒకరి మీద ఒకరికి స్పర్థలు పెరిగి 
చంపుకోవడం వరకూ వస్తుంది. | 


మానవ జన్మ అతి దుర్లభము. అందులోనూ బ్రాహ్మణ జన్మ 
ఇంకా పవిత్రమైనది. అటువంటి బ్రాహ్మణుడుగా పుట్ట, ధనము 
అమితంగా సంపాదించి తనను తాను నాశనం చేసుకొనేవాడు 
ఎన్నటికీ శుభములను పొందలేడు. స్వర్గ సుఖములు పొందడానికి 
కానీ, మోక్షపదమును చేరుకోడానికి కానీ, ఈ దేహమే ముఖ్యము. 
అటువంటి దేహమును పొంది కూడా ధనార్జన యందు ఆసక్తి 
పెంచుకొని తన మరణాన్ని తాను కొని తెచ్చుకుంటాడు మానవుడు. 


25 


శ్రీమద్ధాగవతము 


పోనీ ధనం సంపాదించాడే అనుకుందాము. 
దేవతలకు, బుషులకు, పితరులక 


ల్లలకు ఎవరి భాగం వాళ్లకు ఇస్తే, వాళ్లూ తృప్తి 


పడతారు. వీడూ సుఖంగా ఉంటాడు. 
అని దాచుకుంటే, చివరకు ఆ డబ్బు దొంగలపాలు, రాజు పాలు చేసి 


అలా చెయ్యకుండా అంతా నాకే 


వేను నా జీవితం అంతా ధనం సంపాదించడం, దానిని 


దాచడంలోనే గడిపాను. నా వయస్సు క్షీణించి పోయింది. బలము 


చెయ్యాలన్నా చేయలేని పరిస్టితి. మ 

అయినా ఈ ధన సంపాదనపిచ్చి పట్టుకుంటే, వాడు దానితో 

కీడించబడతాడు. ధన సంపాదన అనేది ఒక మోహము. ఈ లోకం 
ఈ ధనసంపాదన అనే మోహంలో పడి సతమతమౌతూజఉంది. 


ం౦ది. ముసలి తనం వచ్చింది. ఇప్పుడు ఏమి 


ంగువుడు ఎంతటి విద్వాంసుడు 


ప్రతి మానవు డికీ మతు వు అతని వెన్నంటి ఉంటుంది. 
ఎప్పుడు కుజ పడి కబళిస్తుంతో ఆ 
సంపాదించిన ధనము, ఆ ధనముతో కో నై 
అనుభవించిన భోగములు, ప మతలు మరణ స 
ఎందుకూ పనికిరావు. అతని మరణాన్ని ఒక్క క్షణం కూడా ఆపలేవు. ఈ 
ధన సంపాదన, కూడబెట్టడం, ఖర్చుపెట్టడం, అనుభవించడం ఇవన్నీ 
మరుజన్మ రావడానికి తగిన వాసనలలను పెంపొందిస్తాయి కానీ, 

క్షమును ఇవ్వలేవు. 


26 


ఏకాదశ స్కంధము(రండవ భాగము 


ఆ పరమాత్మ దయవలననే నేను ఇంత ధనం సంపాదించాను. 
త్మ దయవలననే ఆ ధనం అంతా పోయింది. ఆ పరమాత్మ 
దయవలననే నాకు ఈ వైరాగ్యం కలిగింది. ఇన్నాళ్లకు ఆ పరమాత్మ 
నాకు ప్రసన్నమైనాడు. నేను నా మిగిలిన జీవితమును ధర్మకార్యముల 
కొరకు వినియోగిస్తాను. దొరికిన దానితో తృప్తిగా జీవిస్తాను. పరమా 
గురించి తపస్సు చేస్తాను. ఇదే నా నిశ్చయము. ఈనిశ్చయాన్ని అమలు 
చేయడానికి నాకు దేవతలు సహకరింతురు గాక!” 


ఆ పరమ 


ఉద్ధవా! ఆ బ్రాహ్మణుడు ఈ విధంగా నిశ్చయించుకొని 
అహంకార మమకారములను వదిలిపెట్టి, మనస్సు నిండా శాంతమును 
నింపుకొని, సన్యాసము స్వీకరించాడు. మౌనంగా ఉన్నాడు. ఆ సన్యాసి 
తన మనస్సును, ఇంద్రియములను నిగ్రహించుకొని, దొరికిన దానిని 
తింటూ తిరుగుతున్నాడు. దేని మీదా ఆసక్తి చూపించేవాడు కాదు. 
భిక్షాటన చేస్తూ ఊరూరా తిరుగుతున్నాడు. 


అప్పటి దాకా పరమ లోభిగా ఉంటూ తమను కష్టములకు 
గురిచేసిన వాడు ఇలా సన్యాసిగా తిరుగుతుంటే ఆ ఊరి వాళ్లకు 
చోద్యంగాజఉంది. వాడి మీద రాళ్లు వేస్తూ, కొడుతూ, ఆట పట్టిస్తూ 
అవమానించసాగారు. కొందరు వాడి కరను లాక్కున్నారు. కొందరు 
భిక్షాపాత్రను, కమండలాన్ని, చాపను, జపమా 
కొందరు వాడు కట్టుకున్న చిరిగిన వస్త్రమును లాగుతున్నారు. వాడు 
భిక్ష అడుక్కుని వచ్చి తినబోతుంటే ఆ అన్నములో ఉమ్మివేసేవారు. 
కొందరు వాడి దగ్గర కూర్చుని అర్ధంలేని ప్రశ్నలు వేసి వాడిని 
సమాధానాలు చెప్పమని నేథింజేతారు. చెప్పకపోతే కరలతో కొట్టేవారు. 


లను లాక్కున్నారు. 


27 


శ్రీమద్ధాగవతము 


మరి కొందరు “ఇంకా మా దగ్గర ఏమి ఉందని లాక్కుంటాడు, నీవు 
దొంగవు, వడిని కొట్టండి, కట్టండి” అని బెదిరించేవారు. మరికొందరు 
ు కట్టి ఆనందించేవారు. మరి కొందరు ‘వీడు 


లర 
సం చెయ్యడానికి వచ్చాడు. వీడు 


వాడిని స్తంభము 
దొంగ సన్యాసి. మరలా మనలను మో 
వేసాడు. వీడి దగ్గర ఉన్న ధనం అంతా 
పోగానే బంధువులు అ పరక వదిలేసారు. ఇప్పుడు ఊరి మీద 
౦. కొంగ జపం చేస్తున్నాడు. అడుక్కుతింటున్నాడు” అని 


దైవనిర్ణయం, తప్పించుకోతగ్గవి కాదు, అనుభవించడం తప్ప మరొక 
ూర్లము లేదు అని మనసులో నిశ్చయించుకున్నాడు. తనలో తాను 
ఈ విధంగా అనుకోసాగాడు. 


“ఈ లోకంలో ఉన్న జనులు గానీ, పైన ఉన్న దేవతలు కానీ, 
నాలో ఉన్న ఆత్మగానీ, తిరిగే గహాలు కానీ, చేసే కర్మలు గానీ, ss 


ము. ఈ మనస్సు సత్వ, రజన్‌, 


ుణములచేత స్‌. కర్మలు చేస్తూ ఉంది. ఆ కర్మల 
స్తూ ఉంది. దేవ,మానవ,పశు జన్మలు 
ూానవుడు ws ప్రతి కర్మను ఆత్మస్వరూపుడు అయిన 


28 


ఏకాదశ స్కంధము(రండవ భాగము 


ఆత్మ ప్రాపంచిక విషయములలోనూ, సంసారములోనూ 
లీనమై జీవాత్మగా వ్యవహరింపబడుతూ ఉంది. మనస్సుతో సంకల్చ్పిస్తూ 
దేహములో పనులు చేస్తూ, ఈ సంసారముమీద ఆసక్తి కలిగి ఉంటూ 
ఉంది. కాబట్టి మనసును నిగహించడమే ఈ సంసారము నుండి 
విముక్తి చెందడానికి తరుణోపాయము. మనసును నిగ్రహించడానికి 
దానము, స్వధర్మమును పాటించడం, యమ,నియములను 
పాటించడం, శాస్త్రములు చదవడం, వినడం, మంచి పనులు 
చేయడం, వ్రతములు మొదలగునవి చేయడం, ఇవి అన్నీ మనస్సును 
నిగహించడానికి మార్గాలు. మనస్సును తన అదుపులో పెట్టుకున్న 
వాడికీ, ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉండేవాడికి దానధర్మములతో 
అవసరం లేదు. అలాగే అదుపు తప్పిన మనసు కలవాడికి, అలసత్వము, 
కలిగిన వాడికి ఎన్ని దాన ధర్మములు చేసినా ప్రయోజనము లేదు. 


శరీరములో ఉన్న పది ఇంద్రియములు, మనసు అధథినంలో 
ఉంటాయి. మనసు ఏది సంకల్పిస్తే ఇంద్రియాలు ఆ పనిని 
చేస్తుంటాయి. కాని మనస్సు ఏ ఇంద్రియము వశములో లేదు. 
మనస్సు చాలా బలమైనది. అత్యంత బలవంతుని కంటే బలమైనది. 
యోగులు కూడా మనస్సు బలానికి భయపడుతుంటారు. మనసును 
తన వశంలో ఉంచుకున్నవాడే దేవుడు. ఇంద్రియములను 
జయించడం సులభం. మనసును జయించడం చాలా కష్టం. ఈ 
మనస్సు ప్రతి వాడికీ శత్రువు. ఇది రాగద్వేషములతో నిండి ఉంటుంది. 
ఈ మనస్సు శరీరములో ఉన్న మర్మన్థానములలో కూడా చేరి 
బాధపెడుతుంది. ఈ మనస్స జయించడం ఎవరి వల్లా కాదు. 
ఇటువంటి శత్రువును తన శరీరంలోనే పెట్టుకొని, దానిని 


29 


శ్రీమద్ధాగవతము 


జయించలేక, బయట ఉన్న శత్రువులతో 
కలహిస్తుంటారు మానవులు. కొంత మ . 

కొంత మందిని శత్రువులుగానూ, మరి కొంతమందిని తటస్టులు 
గానూ భావిస్తుంటారు. కానీ, లోపల ఉన్న మనస్సు అనే శత్రువు 
గురించి మరిచిపోతారు. ఇటువంటి వారు పరమ మూర్తులు. 


అనవసరంగా 


ఆ అ సంపాదించడం, విషయ వాంఛలు శ కొరకు లన్‌ a 
అక్యత్యములు చేస్తుంటారు. సంసార సాగరంలో పడి కొట్టుకు 
పోతుంటారు. 


మానవుడే తనకు కలిగిన సుఖములకు, దుఃఖములకు 
దాము. అటువంటప్పుడు ఆత్మకు ఎటువంటి 
సంబంధము లేదు కదా! ఏ పని చేసినా, ఆ పనికి తదిన ఫలితము 
అనుభవించినా, దానికి కారణము ఈ స్తూల శరీరము(పది 


కారణము అని అనుకొండ 


లు, అందులో ఉన్న సూక్ష 


ఇందియము 


అహంకారాలు. అన్నం తినేటప్పుడు 


పోనీ, దేవతలే మానవు! 


సుఖములకు, లు 


30 


ఏకాదశ స్కంధము(రండవ భాగము 
సంబంధించినది. ఈ శలీరములో ఉన్న పది ఇంద్రియములకు పది 
మంది అధిష్టాన దేవతలుఉంటారు. ఈ దేవతలు అందరి శరీరములో 
ఒకే విధంగా ఉంటారు. మానవుడు తన శరీరములోని ఇంద్రియము 
లతో చేసే పనులు అన్నీ ఈ దేవతలకు సంబంధించినవి. ఇందాక 
చెప్పినట్టు ఒక అవయవము వలన మరొక అవయవమునకు 
దెబ్బతగిలితే అది ఎవరి తప్పు. ఎవరిని నిందించాలి. 


ఫలితము అనుభవించినా, అది ఇందియములకు అధివ్ష 


పోనీ మానవునికి కలిగే సుఖదు:ఖములకు ఆత్మ కారణం 
అనుకుంటే, మనసును, దేవతలను, కర్మలను నిందించడం దేనికి? 
సుఖ దుఃఖములు కలిగించడం ఆత్మ స్వభావము అనుకుంటే 
సరిపోతుంది కదా! ఆత్మకంటే వేరైనది ఏది లేదు కదా! ఒకవేళ ఉంటే 
అది మిథ్య అవుతంది కానీ సత్యము కాదు. సుఖదుఃఖాలు లేకుంటే 
మానవుడికి కోపము రావడానికి కారణం ఏమిటి? 


పోనీ మానవుని సుఖదు:ఖములకు గ్రహములు కారణము 
అని అనుకుందాము. దీనివలన జనన మరణములు, వ్యద్ధిక్షయములు 
లేని ఆత్మకు ఏమి నష్టం. గ్రహముల ప్రభావము జననమరణములకు 
లోబడ్డ శరీరమునకు కానీ జననమరణములు లేని ఆత్మకు కాదు కదా! 
అందుకే జోతిష శాస్త్రజ్ఞులు ఆకాశంలో ఉన్న గ్రహ ప్రభావము శరీరము 
మీద పడుతుంది అంటారు. అటువంటప్పుడు శరీరంలో అంతర్జతంగా 
ఉన్న జీవాత్మ మీద కోపం ఎందుకు? 


అనుకుంటే, దాని వలన జీవాత్మకు ఏమి పయో 


31 


శ్రీమద్భాగవతము 


య్మాలంటే కదలని పదార్థాలు, కదిలే పదార్ధాలు ఉండాలి. 
రిద్ధయు. లోపల చైతన్యము లేనిదే 
చేయలేదు. లోపల ఉన్న జీవాత్మ శుద్ధమైన జ్ఞానము. ఇంక కర్మలు 
చేయడం ఎలా సాధ్యం. కర్మలే లేనవుడు ఎవరి మీద కోపించాలి. 


పోనీ మనకు కలిగే సుఖ దుఃఖములకు కాలమే కారణము 


అని అనుకుందాము. కాలమునకు అతీతమైన ఆత్మ మీద కాల ప్రభావం 


ఉంటాయి. కాబట్టి మనకు క్రో సుఖదు:ఖములకు 
a Sn కలి గే సుఖ దుఃఖములకు 


సంబంధము ఉండదు. ఈవిషయం తెలునుకుంటే మానవుడు ఎవ కే 
భయపడడు. 


కాబట్టి నేను కూడా మన ప్రాచీనులైన మహాబుషులు చెప్పిన 
బోధనలను అనుసరించి శ్రీహరి పాదసేవలో నిమగ్షమై ఈ 


ఉద్ధవా!ఆ ప్రకారంగా ఉన్న ధనం పోయి వైరాగ్యం పుట్టిన 


బ్రాహ్మణుడు,సన్మాసం పుచ్చుకొని, ఉన్నచోట ఉండకుండా భూమి అంతా 
తిరుగుతూ, అందరిచేతా చీత్కారములను అనుభవిస్తూ, తన జీవిత 


32 


ఏకాదశ స్కంధము(రండవ భాగము 


ఉద్ధవా!ఈ కధ విన్నావు కదా! ఇందులో ఉన్న బ్రాహ్మణుని 
సుఖములకు దు:ఖములకు ఎవరు కారణము? అసలు సుఖములు 
కానీ, దు;ఃఖములు కానీ, ఏమీ లేవు. ఇది అంతా భ్రమ. ఒక విషయాన్ని 
మనం సుఖం అనుకుంటూ సుఖం. దుఃఖం అనుకుంటే దు:ఖం. ఈ 
సంసారమే మన అజ్ఞానము లోనుండి పుట్టిన కల్పన. అజ్ఞాన కల్పితమైన 
ఈ సంసారములోని నుఖదు:ఖములకు ఉనికి ఎలా ఉంటుంది. 


కాబట్టి ఉద్ధవా! నీవు నీ మనసును బుద్దిని నా యందు లగ్నం 
చెయ్యి. మనసును నిగ్రహించు. అన్ని యోగముల సారము ఇంద్రియ 
నిగ్రహము, మనో నిగ్రహము, శ్రీహరి పాదసేవనము, సత్సంగము అని 
తెలుసుకో” అని శ్రీకృష్ణుడు ఉద్ధవునికి సుఖదు:ఖముల గురించి 
వివరించాడు అని శుక మహర్షి పరీక్షిత్‌ మహారాజుకు చెప్పాడు. 


శ్రీమద్భాగవతము 


ఐకాదశ స్కంధము ఇరువది మూడవ అధ్యాయము సంపూర్ణము 
ఓం తత్లత్‌ ఓం తత్లత్‌ ఓం తత్షత్‌ 


33 


శ్రీమద్ధాగవతము 


ఇరువది నాలుగవ అధ్యాయము. 


“కు పరీక్షిత్‌ మహారాజా! శ్రీకృష్ణుడు ఉ ఉద్ధవునికి 
యోగము గురించి ఇలా వివరిస్తున్నాడు. 


మీద జీవిస్తుని 

వివేకము : గక జ్ఞానము 
రూపంలో ఉంటుంది. ఆ ఆ జ్ఞానమే స పరబ్రహ్మ స్వరూపము. పరబ్రహ్మను 
కనపడదు. వినపడదు. MD మనసుతో తె 
వ్యద్దిక్షయమ 


ఎలు లేనిది. ఖేదబుద్దిలేనిది. 


పము ఒకటే. రెండు కాదు. అది 


డ్డ మానవునికి రెండుగా కనిపిస్తుంది. 
ఈ రెండు ఏమిటంటే ఒకటి ప్రకృతి. రెండవది జ్ఞానమ 
పురుషుడు అంటారు. ఆ ప్రక్యతిలో క్షోభ కలిగింది. ఆ 


. దానినే 
కోభనుండి 


34 


ఏకాదశ స్కంధము(రండవ భాగము 


శు తత్వములు పుట్టాయి. అవే సత్వ, రజన్‌, తమోగుణములు. 
గుణముల నుండి జ్ఞాన శక్తి(ఆలోచన, వివేచను, కియా శక్తి 
(ఆలోచించినదాన్ని ఆచరించడం) ఉధ్ధవించాయి. జ్ఞాన శక్తి 
ప్రధానంగా ఉండే మహతత్తము ఆవిర్భవించింది. ఆ మహత్తత్వము 
లోనుండి జీవులకు భ్రమ కలిగించే అహంకారము ఉధ్సవించింది. ఈ 
అహంకారము మూడు విధములు. వైకారికము (సత్వగుణ 
ప్రధానమైన అహంకారము, తైజసము (రజోగుణ ప్రధానమైన 
అహంకారము. తామసము (తామస గుణ ప్రధానమైన 
అహంకారము. ఈ అహంకారము నుండి (నేను అనే స్వభావము 
నుండి) శబ్ద, స్పర్శ, రస, రూప, గంధము మొదలగు పంచ తన్మాత్రలు, 
భూమి, అగ్ని నీరు, గాలి, ఆకాశము అనే పంచభూః 


ములు, పది 
ఇంద్రియములు, మనస ఉధ్ధవించాయి. పంచ తన్మాత్రలు, 
పంచభూతములు తామస అహంకారము నుండి ఉధద్ధవించాయి. 
అలాగే రాజస అహంకారము నుండి పది ఇంద్రియములు పుట్టాయి. 
సాత్విక అహంకారము నుండి, జ్ఞానేంద్రియములు 5, 
కర్మేంద్రియములు 5, మనస్స 1 ఈ పదకొండింటికి అధిష్టాన దేవతలు 


ఉఅధ్సవంచాయి. 


తరువాత, పరమాత్మ ఈ తత్వములు అన్నింటిలో ప్రవేశించి 
చైతన్యవంతులను చేసాడు. ఈ తత్వములు అన్నీ కలిసి, మిళితమై, 
కియాశీలములై, ఈ బ్రహ్మాండమును సృష్టించాయి. ఈ బ్రహ్మాండము 
మొదట జలములో ఉండింది. ఆ అండములో నారాయణ 
స్వరూపమైన పరమాత్మ వెల్లడి అయ్యాడు. నారాయణుడి నాభి నుండి 
బక పద్మము పుట్టింది. దాని పేరే విశ్వము. 


35 


శ్రీమద్ధాగవతము 


ప్న రులో నుండి బ్రహ్మ ఆవిర్భవించాడు. ఆ బ్రహ్మ రజోగుణ 
సంపన్నుడు. బ్రహ్మ నా గురించి తపస్సు చేసాడు. అప్పుడు లోక 
రయూలోక ము ః భువర్గోకము, యగ వర్గోకమ ను న మించి డు. 


ఆడి 


లోకములను స్యష్టించాడు. 


కిందుగా అధోలోకములను కూడా స్యష్టించాడు బహ్మ. అవే అతల, 
వితల, సుతల, రసాతల, తలాతల, పాతాళ లోకములు. ఆ లోకములు 


రాక్షసులకు, నాగులకు నివాసన్నా 


నములు అయ్యాయి. 


కక సిద్దులు స వారి వారి తపస్త్సుల 


జీవులు వారి వారి కర్కఫలమ 
మానవులుగా, పశుపక్ష్యాదులుగా, దేవతలుగా మూ 
జన్మ ఎత్తుతూ ఉంటారు. 
ఫలితంగా వ ము, జ 


జగత్తు అంతా నా చేత ప్రేరేపెంపబడి కర్మలు చేస్తూ ఉంది. మూడు 
గుణములతో కూడిన ఈ సంసారసాగరంలో జీవుడు మునుగు 
తున్నాడు. తేలుతున్నాడు. ఒడ్డుకు చేరుకుంటున్నాడు. అంటే ఒకప్పుడు 


ఉత్తమ గతులను, మరొకప్పుడు అధోగతులను పొందుతున్నాడు. 


36 


ఏకాదశ స్కంధము(రండవ భాగము 


ఉద్ధవా! ఈ ప్రపంచంలో చిన్నవి, పెద్దవి, కళ్లకు కనపడేవి, 
కళ్లకు కనపడనివి అనేకమైన పదార్థములు, వస్తువులు ఉన్నాయి. 
ఇవన్నీ ప్రక్యతి, పురుషుల సంయోగము వలన ఏర్పడ్డాయి. ఏ 
పదార్ధమైతే ఒకకార్యము యొక్క ఉత్పత్తికి, నాశనానికి కారణం 
అవుతుందో ఆ పదార్థమే ఆ కార్యమునకు వర్తమాన స్వరూపము 
అవుతుంది. మట్టి నుండి రకరకాల కుండలు తయారవుతాయి. మరలా 
మట్టిలో కలిసిపోతాయి. అలాగే బంగారము నుండి రకరకాల 
ఆభరణాలు తయారవుతాయి. మరలా కరిగిస్తే బంగారం అవుతుంది. 
ఇక్కడ మట్టి బంగారము కారణము. కుండలు, ఆభరణములు 
కార్యములు. కాబట్టి కారణములే సత్యములు అనగా నిలిచి ఉండేవి. 
కార్యములు వృవహారికములు. కాబట్టి మహతత్తము, అహంకారము 
ఎక్కడి నుండి వచ్చాయో ఆ పరమాత్మయే కారణ స్వరూపుడు. అదే 
సత్యము. 


ఉద్ధవా! ఈ జగత్తుకు కారణమైన ప్రక్యతి, ఆ ప్రకృతికి 
అధిష్టానదేవత పురుషుడు, మూడు గుణముల కదలిక ద్వారా 
ఉధ్సవించిన కాలము ఈ మూడూ నాస్వరూపాలే. నాకంటే వేరు 
అయినది ఏదీ లేదు. ఈ జగత్తును అంతా పరమేశ్వరుడు 
సాక్షీభూతంగా చూస్తున్నాడు. జీవులందరూ మూడుగుణములతో 
ప్రభావితులై తమ సంతోషము కొరకు ఆనందము కొరకు ఎన్నో పనులు 
చేస్తున్నారు. తాతలు, తండ్రులు, కుమారులు, మనుమలు ఈ విధంగా 
స్యష్టి చక్రము నిరంతరము తిరుగుతూ ఉంది. 


37 


శ్రీమద్ధాగవతము 


నేనుకాల స్వరూపుడను అని చెప్పాను కదా. కాలం గడిచే కొద్దీ 


నిత్యం జరుగుతూ, తుదకు ఈ బవ్మాండం 


స్యష్టి, స్థితి లయం, అను 


. అప్పుడు ప్రకయం సంభవిస్తుంది. అప్పుడు 
| యు బీజముల యందు, 
. భూమి వాసన యందు, వాసన 
సము తేజస్సులోనూ, తేజస్సు 


నం క ుణములు అవ్యుక్తయ్దున ప్రకృతిలోనూ, ఈ 
ులములోనూ లీనమై పోతుంది. కాలము మాయతో కూడిన 
నూ, జీవుడు ఆత్మస్వరూపుడుగా నా యందు లీనమై 


యు క్క సృష్టి, స్థితి, 


౨. ఈ సృష్టి అంతా నాలోనుండి 
IN .C% విషయాన్ని 


సంభవించింది. దానినే బిగ్‌ బాంగ్‌ 


థి ప్త విజ్ఞా 


నుండి అనంత విశ్వం ఉద్ధవించింది. అది 


నిరతంరం వ్మాపిస్తూనె ఉంది. అలా వ్యాపించి, వ్యాపించి తుదకు 


మరలా యధాస్తానానికి చేరుకుంటుంది. సాంఖ్య సిద్దాంతంలో 


38 


ఏకాదశ స్కంధము(రండవ భాగము 
సూలంగా ఇదే చెప్పబడింది. ఈ సందర్భంలో మేటి శాస్త్రజ్ఞుడు స్టిఫె 
హాకింగ్‌ రాసిన “ఎ బీఫ్‌ హిస్టరీ ఆఫ్‌ టైమ్‌” అనే పుస్తకం లోని కొన్ని 


మాటలు సందర్భోచితంగా ఉన్నాయి. 


cWith the success of scientific theories in describ- 
ing events, most people have come to believe that 
God allows the universe to evolve according to a 
set of laws and does not intervene in the universe 
to break these laws. However, the laws do not 
tell us what the universe should have looked like 
when it started--it would still be upto God to 
wind up the clock work and choose how to start 
it off. So long as the universe had a beginning we 
could suppose it had a creator. But if the universe 
is really completely self-contained, having no 
boundary or edge, it would have neither begin- 
ning nor end. It would simply be. What place, 
then, for a creator) 


ఉద్ధవా! ఉదయం సూర్యుడు ఉదయించగానే చీకటి 
మాయం అయిపోతుంది. అలాగే ఈ సాంఖ్యయోగమును గురించి 
తెలుసుకోగానే అన్ని భ్రమలు తొలగిపోతాయి. ఒక వేళ భ్రమ కలిగినా 
అది ఎక్కువ కాలం నిలిచి ఉండదు. ఉద్ధవా! సకల కార్యములకు 
కారణభూతుడను అయిన నేను నీకు సాంఖ్య యోగము గురించి 


39 


శ్రీమద్ధాగవతము 


సంగ్రహంగా వివరించాను” అని శ్రీకృష్ణుడు సాంఖ్యయోగం గురించి 
ఉద్ధవునికి చెప్పినట్టు శుక మహర్షి పరీక్షిత్‌ మహారాజుకు 


వివరించాడు. 


ఏకాదశ స్కంధము ఇరువది నాలుగవ అధ్యాయము సంపూర్ణము 
రుం తత్సత్‌ ఓం తత్లత్‌ ఓం తత్షత్‌ 


ఏకాదశ స్కంధము 
ఇరువది ఐదవ అధ్యాయము. 


“ఓ పరీక్షిత్‌ మహారాజా! శ్రీకృష్ణుడు ఉద్ధవునికి మూ 
గుణముల గురించి వివరిస్తున్నాడు. 


“ఉద్ధవా! సత్వ, రజన్‌, తమోగుణములు ఒకదానితో ఒకటి 
కలవకుండా ఉంటే అవి మానవుల మీద ఎటువంటి పభావాన్ని కలిగి 
ఉంటాయో వివరిస్తాను. 


మనసును నిగహించుకొవడం, ఇందియములను 
నిగహించడం, ఓర్చుతో ఉండటం, జ్ఞానము, వివేకము కలిగి ఉండటం, 


ఎల్లప్పుడూ సత్యమునే పలకడం, సాటి పాణుల మీద దయకలిగి 


40 


ఏకాదశ స్కంధము(రండవ భాగము) 
ఉండటం, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండటం, తనకు ఉన్న దానిలో 
ఒకరికి పెట్టే బుద్ధి కలిగి ఉండటం, ప్రాపంచిక విషయముల మీద 
అధికమైన వ్యామోహాన్ని కలిగి ఉండకపోవడం, చేసే పని మీద శ్రద్ధ 
కలిగి ఉండటం, నమతగా ఉండటం, తనలో తాను ఆనందించడం, 
ఇటువంటి గుణములను సత్వగుణములు అని అంటారు. సత్వగుణము 
ప్రధానంగా కలవారు ఇటువంటి పనులు చేయడంలో ఆసక్తి కలిగి 
ఉంటారు. 


కోరికలు ఎక్కువగా కలిగి ఉండటం, ఆ కోరికలు తీరడానికి 
ప్రయత్నం చేయడం, మదము, త్యష్ట, గర్వము కలిగి ఉండటం, 
ఎల్లప్పుడూ దేవతలను ఏదో ఒక కోరిక కోరడం, పెద్ద వాళ్లు చిన్న వాళ్లు, 
ధనికులు పేదలు అనే భేదబుద్ధి కలిగి ఉండటం, ఎల్లప్పుడూ సుఖంగా 
ఉండాలని కోరుకోవడం, సుఖాలు అనుభవించడం, ఇతరుల మీదికి 
తగవుకు, కలహానికి కాలు దువ్వడం, పేరు ప్రతిష్టల కోసరం 
పాకులాడటం, ఎదుటి వారిని అపవాన్యం చేసి మాట్లాడటం, బల 
పరాక్రమములు కలిగి ఉండటం, అనుకున్నది సాధించేవరకూ పట్టు 
విడువకపోవడం, ఇవన్నీ రజోగుణము అధికంగా కల వారి 
లక్షణములు. 


ఎక్కువగా కోపము కలిగి ఉండటం, అంతా నాకే కావాలని 
అనుకోవడం, ఎప్పుడూ అబద్దాలు చెప్పడం, ఎదుటి వారిని శారీరకంగా 
మానసికంగా హింసించడం, ప్రతిదానికీ ఒకరిమీద ఆధారపడటం, 
డాంబికంగా కనిపించడం, ప్రతి దానికీ ఎక్కువగా కష్టపడిపోవడం, 
ఎదుటి వారితో కలహములు పెంచుకోవడం, అనుకున్నది కాకపోతే 
దుఃఖంలో మునిగివ 


కనడం, అన్ని కష్టాలు నాకే వచ్చాయని బాధపడటం, 


41 


శ్రీమద్ధాగవతము 


ఎప్పుడూ ఏదో పోగొట్టు 


లయ 


కున్న వాడి మాదిరి ఉండటం, నిరాశ, 
నిస్పృహలతో ఉండటం, ఎప్పుడూ నిద్రపోవడానికి ఇష్టపడటం, ప్రతి 
దానికీ ఆశపడటం, భయపడటం, తనకు ఏదో రోగం ఉందని, లేని 


రోగం గురించి 


ఉద్ధవా! పైన చెప్పబడిన లక్షణములు సత్వ, రజన్‌ 
తమోగుణములు విడివిడిగాఉంటే ఏర్టడేవి. ఇప్పుడు వటి 
కలయికవలన కలిగే లక్షణాలను వివరిస్తాన . 


ల వనక వలన క ఈమూడు గుణములక 
సంబంధించిన లక్షణములు మనస్సు నుండి, బయట నుండి వినబడే 
పడే ద్యశ్య్శములు మొదలగు విషయముల నుండి, 
మోగము వలన, పుడుతుంటాయి. ఇవి అన్నీ సత్వ, 
ణముల ప్రభావం చేత ఏర్పడేవే. పురుషుడు ధర్మంగా 
పవర్తించడం, ధనం మొదలగు వాటిని సంపాదించడం, కి రకల 
తీర్చుకోవడం వీటిమీద ఆసక్తి స! శు, వాటి మ్‌ 


కోడానికి కర్మలు చేయాలి అనే ఆసక్తి ఉన్న 
య ప. ధర్మమును ము గృహస్థ ఆ ఆశ్రమ మును 


ప se ఆదరించడం మొదలగు వాటి యందు 


42 


ఏకాదశ స్కంధము(రండవ భాగము 
ఆసక్తి కలిగి ఉంటాడు. ఇలాచేయడం కూడా మూడు గుణముల 
కలయికతోనే జరుగుతుంది. 


ఉద్ధవా! పైన చెప్పబడిన ఇంద్రియ నిగ్రహము, మనో నిగ్రహము 
మొదలగు లక్షణములు కలవారిని సత్వగుణము కలవారి గానూ, 
కోరికలు మొదలగు లక్షణములు కలవారిని రజోగుణము కలవారి 
గానూ, కోపము, లోభము మొదలగు లక్షణములు కలవారిని 
తమోగుణము కలవారిగానూ గుర్తించాలి. పరమాత్మ యందు భక్తి 
కలిగి ఉండి, తానుచేసే కర్మలకు ఫలం ఆశించకుండా కర్మలు చేసే 
స్త్రీ పురుషులను, సత్వగుణము కలవారిగా గుర్తించాలి. ఎల్లప్పుడూ 
కోరికలుకోరుతూ అవి తీరడానికి సతమతమయ్యే వారిని రజోగుణము 
కల వారిగా, పరమాత్మను ఆరాధించడంలో కూడా హింస చేసే వారిని 
(బలులు మొదలగు వాటిని సమర్ధించేవారిని తమోగుణము 


కలవారిగా గుర్తించాలి. 


ఉద్ధవా! ఈ సత్వ, రజన్‌, తమోగుణములు మానవుని 
మనసుకు సంబంధించినవి కానీ ఆత్మకు సంబంధించినవి కావు. ఈ 
గుణములద్వారా జీవుడు ప్రాపంచిక విషయములు, విషయ వాంఛల 
యందు ఆసక్తుడై సంసారంలో పడిపోతున్నాడు. ఎప్పుడైతే 
సత్వగుణము, రజన్‌, తమోగుణములను జయిస్తుందో, అప్పుడు 
జీవుడు సుఖంగా, శాంతంగా, జీవించగలుగుతాడు. 
జ్ఞానవంతుడవుతాడు. జీవునిలో ఉన్న రజోగుణము, సత్వగుణ, 
తమోగుణముల కన్నా అధికంగా ఉంటే, అతడు ఎక్కువ 
దు:ఖముతోనూ, కర్మలు చేయడంలోనూ, కీర్తిని సంపాదించడంలోనూ 
నిమగ్నమై ఉంటాడు. ఎవరిలో అయితే సత్వ,రజోగుణముల కన్నా 


43 


శ్రీమద్ధాగవతము 


ము ఎక్కువగా ఉంటుందో, ఆ మానవుడు శోకము 
హాము, నిద్ర, హింస, ఆశ ఏటికి వశుడై ఉంటాడు. ఎవరి మనస్సు 
నిర్మలంగా ఉ నూ. ఎవరి ఇంద్రియము 


లు పశాంతంగా 
కే 


మన. ఎవరి మనస్సు అనవసర 


ఎల్లప్పుడూ ఏదో ఒక పని చేస్తూ దా 
ద ద ప మనస్సు అ అల్లకల్లోలం చేసుకుంటూ, 
ఎల్లప్పుడూ అసంతృప్తితో ఉన్న బుద్ధిని కలిగి ఉంటూ. చేతులు కాళ్లు 
దిలిస్తూ, మనస్సులో ఏదో ఒక ఆలోచనతో సతమతమౌ 


తో పభావితమౌతున్నారు అనితెలుసుకో! 


ఎక్కువగా మెలుకువగా ఉండటానికి పయత్తిస్తారు. రజోగుణ 
పధానులు ఎక్కువగా కలలు, పగటి కలలుకంటుంటారు. తమోగుణ 
పధానులు ఎక్కువగా నిదపోతుంటారు. ఈమూడు అవస్థలలో కూడా 


ఏకాదశ స్కంధము(6ర0డవ భాగము 


ఆత్మ సాక్షిగా చూస్తూ ఉంటుంది. 


వేదములను, శాస్త్రములను అధ్యయనం చేసిన బ్రాహ్మణులు 
సాత్విక బుద్ధి కలిగి ఉండి, బ్రహ్మలోకము వరకు వెళతారు. రజోగుణము 
కలిగిన వారు మానవులుగా పుడతారు. తమోగుణము కలిగిన వారు 
అధోగతినిపొందుతారు అంటే పశు,పక్షి జన్మలు ఎత్తుతారు. 
సత్వగుణము ఎక్కువగా ఉన్న వారు మరణించిన తరువాత 
స్వర్ణలోకమునకు వెళుతారు. రజోగుణము ఎక్కువగా ఉన్న వారు 
మరణిస్తే మానవులుగా జన్మిస్తారు. తమోగుణము ఎక్కువగా ఉన్న 
వారు నరకలోకమునకు వెళ్తారు. ఏగుణము లేకుండా ఉన్నవారు 
మరణించిన తరువాత పరమాత్మ గతిని పొందుతారు. 


ఉద్దవా! ఇంక మానవులు చేసే కర్మల గురించి చెబుతాను. నా 
గురించి, నన్ను ఉద్ధేశించి, నాకు ప్రీతి కలగడానికి చేసే కర్మలు, 
సంధ్యావందనము, అగ్మిహోోత్రము మొదలగు నిత్యము చేసే కర్మలు, 
ఫలమును ఆశించకుండా చేసే అన్ని కర్మలు సాత్విక కర్మలు అని 
అంటారు. ఏదో ఒక ఫలమును ఆశిస్తూ చేసే కర్మలు, రాజస కర్మలు 
అంటారు. గొప్ప కోసరం, ఎదుటి వారికి హాని కలిగించడానికి చేసే 
కర్మలు, హింసతో కూడిన యాగములు, అన్ని తామస కర్మలు అని 
అంటారు. 


త్మను గురించిన జ్ఞానమును సాత్విక జ్ఞానము 
అంటారు. దేహమును గురించి, పాపంచిక విషయముల గురించి 


తెలుసుకున్న జ్ఞానము రాజసము. కోరికల గురించి, విషయ వాంఛల 
గురించి, కామ వాంఛల గురించి తెలుసుకున్న జ్ఞానమును తామస 


45 


శ్రీమద్ధాగవతము 


కేవలము పరమాత్మను తప్ప వేరే ఏ విషయమును గురించి 
_నిర్దుణ జ్ఞానముఅంటారు. అడవు తతో తంటా 
)ణయులలో 


లు అనుభవించడం రాజసం. 


ఆలోచించని జ్ఞానము 
తపస్సు చేసుకోవడం సాత్వికము. గామములలొ ప 


ఉంటూ ప్రాపంచిక విషయము 
పానశాలలు, Gia ములలో ఉంటూ మత్తులో ఉండటం తామసం. 


దేవాలయములలో ఉంటూ పరమాత్మను 


గురించి ధ్యానించడం 
నిర్దుణం. 


ఇంతే కాకుండా తాను చేసే కర్మల మీద ఏ విధమైన ఆసక్తి లేకుండా 
కర్మలు చేసే వాడు సాత్వికుడు. తాను చేసే కర్మల మీద ఎక్కువ 
ఆసక్తితో, ఫలితములనుఆశించి కర్మలు చేసేవాడు రాజసికుడు. తాను 
చేసే. కర్మల గురించి ఆలోచించకుండా, తాను చేసే కర్మలకు మంచి 
ఫలితం వస్తుందో చెడ్డ ఫలితం వస్తుందో తెలియకుండా తనకు తోచిన 
కర్మచేసే వాడు తామసికుడు. కేవలం నా కోసమే కర్మలు చేసేవాడు 
నిర్దుణుడు. 


భక్తితో, శద్ధతో, భగవంతుని పరంగా చేసేకర్మ సాత్వికము. 
తాను చేసే కర్మల మీదనే శద్ధ పెట్టి ఫలితం కోసరం చేసే కర్త 
సము. అధర్మం యా. చెడ్డ ఫలితములను ఆశిస్తూ చేసే స 
కము wa తప్ప మరొక విషయం మీద దృష్టి లేకుండా, నా 
మ్‌ద శద్దా ఇ భక్తులతో చేసే కర్మ నిర్లుణ కర్మ. 


46 


ఏకాదశ స్కంధము(రండవ భాగము 
ఉద్ధవా! తినదగినది, పరిశుద్ధమైనది, ఎటువంటి ప్రయత్నం 
చేయకుండా లభించినది, అయిన ఆహారము సాత్వికాహారము. 
రుచికరమైనది, ఇంద్రియములకు సుఖం కలిగించేది, పులుపు, వగరు, 
ఉప్పు, కారం కలిగినది అయిన ఆహారము రాజసాహారము. 
అపవిత్రమైనది, పులిసిపోయినది, అయిన ఆహారము తామసికము. 
పరమాత్మకు నివేదించిన ఆహారము నిరుణము. 


ఎల్లప్పుడు ఆత్మయందు రమించడం సాత్వికము. విషయ 
వాంఛలను, కామ కోరికలను, స్తీసుఖములను అనుభవించడం 
రాజసం. మోహము, భ్రమ, దీనత్వము కలిగి ఉన్న సుఖము 
(కొంతమంది ఎంత ఉన్నా నాకేం ఉంది నా మొహం అంటూ 
ఏడుస్తుంటారు. తాము అనుభవించరు. మరొకరిని అనుభవించ 
నీయరు. లోభత్వంతో ఉంటారు. 


ఎల్లప్పుడు నన్ను కీర్తించడం, దానివలన అనుభవించే సుఖం 
నిర్గుణ సుఖం. తాను సంపాదించే ధనము, ఉంటున్న ప్రదేశము 
(గృహము, చేసిన పనులకు వచ్చే ఫలితము, చేసే కర్మ, కర్మల మీద 
శద్ధ, కర్మలు చేయడం కోసం, ధనం సంపాదించడం కోసం పడే అవస, 
శారీరక సౌష్టవం, అందం, రూపం, చేసే పనులమీద శద్ధ నిష్ట ఇవి అన్నీ 
సత్వరజన్‌,తమోగుణముల ప్రభావంతోనే లభిస్తాయి. 


ఉద్ధవా! మనం చూచేవి, వినేవి, ఆలోచించేవి, తాకేవి, అన్నీ 
కూడా ఈ మూడుగుణములకు లోబడే ఉంటాయి. మానవుడికి 
సంసారము ఈ మూడు గుణముల కలయిక వలననే లభిస్తుంది. 


47 


శ్రీమద్ధాగవతము 


గుణములన్నీ మనసులో నుండి పుడతాయి. మనసును జయిస్తే ఈ 
మూడుగుణములను జయించి నట్టే. మానవుడు భక్తి యోగముతో 
ఈ మూడు గుణములనుజయించి, నిర్దుణత్వమును పొంది నన్ను 
చేరుకోగలడు. 


కాబట్ట ఓ ఉద్ధవా! విచక్షణా జ్ఞానం కల మానవులు జ్ఞానము, 
విజ్ఞానము సంపాదించడానికి అనువైన మానవదేహమును పొంది, ఈ 
మూడు గుణముల యందు ఆసక్తిని విడిచిపెట్టి, నన్ను సేవిస్తే వారు 
ఉత్తమగతులను పొందుతారు. జ్ఞానము, వివేకము కల మానవుడు, 
ప్రాపంచిక విషయములలో అప్రమత్తంగా ఉండి, ఇంద్రియములను 


ముదా, విషయ వాంఛల మీడా, 
ఫోగముల మీద ఆసక్తిని వదిలిపెట్టి, సాత్వికుడై రజస్తమో 
గుణములను జయించవలెను. తరువాత శాంతముతో కూడిన 
మనస్సుతో ఉన్న వ్యక్తి, సత్వగుణమును కూడా వదిలిపెట్టి, నిర్ణుణుడై, 
వాసనలతో కూడిన సూక్షదేహమును వదిలి పెట్టి పరమపదమును 


పొందుతాడు. 


జయించి, పాపంచిక విషయముల 


ప్రకారంగా నూక్ష్మదేహమునుండి, మనస్సులో నుండి 
పుట్టిన మూడుగుణములనుండి విముక్తుడై, పరబ్రహ్మస్వరూవుడనైన 
నా అనుభూతిని పొందుతాడు. అటువంటి వాడికి | బాహ్య ప్రపంచము 
లోని విషయభోగములు, మనసులోని విషయ వాంఛలు ఏ మాత్రము 
తమ ప్రభావమును చూపించవు.” 


48 


ఏకాదశ స్కంధము(రండవ భాగము 
అని శ్రీకృష్ణుడు ఉద్ధవునికి మూడుగుణముల గురించి వివరించాడు” 
అని శుకమహర్షి పరీక్షిత్‌ మహారాజుకు చెప్పాడు. 


శ్రీమద్ధాగవతము 
ఐకాదశ స్కంధము ఇరువది ఐదవ అధ్యాయము సంపూర్ణము 
రుం తత్షత్‌ ఓం తత్సత్‌ ఓం తత్షత్‌ 


శ్రీమద్భాగవతము 
ఇరువది ఆరవ అధ్యాయము. 


“కు పరీక్షిత్‌ మహారాజా! శ్రీకృష్ణుడు ఉద్ధవునితో ఇంకా ఇలా 
అన్నాడు. “ఉద్ధవా! పరమాత్మ తత్వమును తెలుసుకోడానికి జ్ఞానము, 
వివేకము కావాలి. అవి కావాలంటే మానవ శరీరం కావాలి. కాబట్టి 
మానవ శరీరంతోనే పరమాత్మ తత్వమును తెలుసుకోగలరు. తుదకు 
పరమాత్మ అయిన నన్న పొందగలరు. జానం సంపాదించడం ద్వారా 
మానవుడు, సత్వ,రజన్‌,తమో గుణములు, వాటి వలన కలిగిన 
అహంకారము, ప్రాపంచిక విషయములు, విషయ వాంఛలు అన్నీ 
నిజాలు కావు, అంతా మాయ అని తెలుసుకొని వాటిలో 
సంచరిస్తున్నప్టటికినీ, వాటి మీద ఆసక్తి కలిగి ఉండడు. తుదకు వాటిని 
కూడా విడిచిపెడతాడు. 


సాధారణంగా మానవుడు కేవలము పొట్ట పోసుకోడానికి 
ప్రాపంచిక విషయములలో మునిగి తేలుతున్న స్వార్ధపూరితమైన 
మానవులతో స్నేహం చేయకూడదు. ఎందుకంటే వారితో స్నేహం 


49 


శ్రీమద్ధాగవతము 


వలన స్వార్ధం, లోభబుద్ధి అలవడుతుందే కానీ ఏమీ పయోజనము 
ఉండదు. గుడ్డి వాడికి గుడ్డివాడు దారి చూపినట్టు అవుతుంది. 


డు ఇద్దరూ అంధకారంలో పడి పోతార 


పూర్వము ఇల కుమారుడు పురూరవుడు అనే 
ఉండేవాడు. అతడు మహా కీర్షిమంతుడు. అటువంటి వాడు OE 
అనే అప్సరస మోహంలో పడిపోయా ర 
ను విడిచి పెట్టి వైరాగ్యమును పొందాడు. 
ఆయన గురించి క్లుప్తంగా చెబుతాను విను. 


(పురూరవుడి కథ ఇంతకు ముందు మనం చదువుకున్నాము. 
ముందు బట్టలు లేకుండా కనపడితే తాను వెళ్లిపోతాను అని 
ఉర్వశి నిబంధన పెట్టింది. అనుకోని పరిస్థితులతో పురూరవుడ 
దిగంబరంగా ఊర్వశికి కనపడ్డాడు. ఊర్వశి వెళ్లిపోయింది. అప్పుడు 
పురూరవుడు ఆమెను పిలుస్తూ ఆమె వెంట పడ్డాడు. ఇంక చదవండి.) 


పురూరవుడు దిగంబరుడై పిచ్చి వాడి వలె తనను విడిచి 
స్తూ ఆమె వెంట పరుగెత్తాడు. “దేవి! ఊర్వశీ! 
). వెళ్లిపోకు.” అని ఏడవడం మొదలుపెట్టాడు. ఈర్వశి. 
పుర ారవుని హృదయమును అంతగా కొల్లగొట్టింది. ఆమె ఎ 
పడి పురూరవుడు కేవలం ఆమెతో శారీరక వాంఛలు తీర్షుకోవడంలో 
నిమగ్నమయ్యాడు. అయినా పురూరవుడికి తృప్తి కలుగలేదు. ఇప్పుడు 
ఆమె తనను విడిచి పోగానే ఇలా ఏడుస్తున్నాడు. 


50 


ఏకాదశ స్కంధము(రండవ భాగము 


“ ఊర్వశీ! నా ప్రేయసీ! నీ మోహంలో పడి నేను నీ కౌగిట్లో 
నా ఆయురాయము కరిగిపోతూ ఉన్నదని గమనించలేకపోయాను. నీ 
చేత మోసగింప బడ్డాను. నీ కౌగిట్లో రోజులు క్షణాల్లా గడిపాను. ఆ 
ప్రకారంగా రోజులు, మాసములు, సంవత్సరములు గడిపాను. అయినా 
నీకు నా మీద దయలేదు. నన్ను విడిచిపెట్టి వెళ్లిపోయావు. నేను 
చకవర్తిని, రాజులలో కీర్తిమంతుడను, అయినా నీ చేతిలో 
కీలుబొమ్మను అయ్యాను. నీవు ఆడుకొనే ఆటవస్తువుగా 
మారిపోయాను. నీ పెంపుడు జంతువుగా వ్యవహరించాను. నా 
రాజ్యమును, నా ప్రజలను, నా కీర్తిని గడ్డిపోచ మాదిరి విడిచిపెట్టి 
బట్టలు లేకుండా ఏడుస్తూ నీ వెంట పరుగెత్తుతున్నాను. 


నేను ఎంత అవివేకిని. నీవు నన్ను గాడిద తన వెనుక కాళ్లతో 
తన్నినట్టు తన్నినా, సిగ్గు లేకుండా నీ కోసం నీ వెంట పరుగెడుతున్నాను. 
నా కీర్తి, నా రాజసము, నా తేజస్సు ఏమయ్యాయి? అపరిమితమైన 
స్త్రీల సాంగత్యంలో ఉన్న పురుషుడు తన విద్య, తపస్సు సన్యాసము, 
వేదాధ్యయనము అన్నీ మరిచిపోతాడు. అతని పట్ల ఫైన చెప్పినవి అన్నీ 
పనికిరాకుండా పోతాయి. నేను చకవర్తిగా నా పజలను, నా సామంత 
రాజులను, ఈ భూమిని నా కనుసన్నలలో పాలించాను. కానీ ఈ 
నాడు నీకు వశుడనై నీ వెంట ఆవు వలె, గాడిద వలె పరుగెడు 


సర్వజ్ఞడను అనీ అహంకరించాను. నీ మోహంలో పడి 
భష్టుడనయ్యాను. నా వంటి మూర్చుడు ఎవరుంటారు? అగ్నిలో నెయ్యి 
పోస్తే ఆరి పోదు. ఇంకా పజ్వరిల్లుతుంది. అలాగే నాలోని కామాగ్ని 


51 


శ్రీమద్ధాగవతము 


కూడా నీ అథరామ్యతము ఎంత పోసి 
ఉంది. జారిణి (ఎంతో మంది పురుషులతో తిరిగేది అయిన స్తీ 
అపహరింప బడిన మనసును తిరిగి పొందడానికి దేవతలకు, 0, 


మానవులకు ఎవరికీ సాధ్యము కాదు. 


నా, చల్లారక ఇంకా నాక 1 


అయినా నిన్ను అనుకొని ఏమి పయోజనము. నీవు నాకు 
ఎన్నో విధములుగా హిత బోధలు చేసావు. కాని నీ మీద 
అపరిమితమైన మోహంతో నేను నీ హితబోధలు పెడచెవిని పెట్టాను. 


అధోగతి పాలయ సాను. అయినా ఊర్వశి నాకు ఏం అపకారం చేసింది. 
ఎవరైనా మెలికలు తిరిగిన తాడును చూచి పాము 


పడితే, అది చూచిన వార్‌ 


కూడా ఇంద్రియములను జయించాను అని ప్రబల్జాలు పలికి, నిన్ను 
చూడగానే నీ మోహంలో శ 
అయినా ఊర్వశీ! అందమైన స్త్రీ స శరీరం చూచి అందరూ 
మోజుపడతారు కానీ, స్త్రీశరీరంలో es రక్త మాంసములు 
ఎముకలు, దుర్గంధము, మలమూత్రములు తప్ప. ఇటువంటి స్త్రీ 
మోహంలో పడిపోతున్నారు అంటే అది కేవలవ ం 
వేకము, భ్రమ తప్ప వేరుకాదు. 


ఛా రరము నాకు నా తల్లి తండ్రులు ఇచ్చారు. 
ఊర్వశి ఇప్పుడు వచ్చింది. నా శరీరం మీద ఊర్వశికి ఏం హక్కు 


ఉందని నన్ను ఇంతగా ప్రభావితం చేసింది. నేను ఇంతగా ప్రేమించిన 
ఊర్వశి కూడా, నేను మరణించిన తరువాత శరీరాన్ని తాల్టెస్తుంది, 


52 


ఏకాదశ స్కంధము(రండవ భాగము 
పూడ్డిపెడుతుంది అంతే కానీ పక్కన పెట్టుకోదు కదా! కాబట్టి 
శరీరం ఎవరిది? కన్న తల్లి తండ్రులదా! కట్టుకున్న భార్యదా! బంధు 
మిత్రులదా! తుదకు పీక్కుతినే కాకులు, గద్దలదా! ఎవరిది? ఏమీ అర్థం 
కావడం లేదు. పురుషుడి శరీరం మాదిరే అందమైన స్తే శరీరం కూడా 
మలమూత్రములు, రక్తమాంసములతో, దుర్భ్గంధముతోకూడి 


ఉంటుంది. కానీ పురుషులు స్త్రీలు అంటే మోజుపడతారు. వారి వెంట 


పడతారు. వారి కోసం ఏమైనాచేస్తారు. స్తీసుఖం కోసం ఏమి 
చెయ్యడానికైనా వెనుబియరు. పైగా “ఆహా ప్రేయసీ! నీ ముఖం, నీ 
ముక్కు, నీ పెదాలు, నీ శరీరం ఎంత అందంగా ఎంత మనోహరంగా 
ఉంది” అని పొగుడుతుంటారు. చర్మము, మాంసము, రక్తము, 
మలమూత్రములు, ఎముకలు మొదలగు వాటితో కూడిన ఈ స్త్రీ 
శరీరమును అనుభవించే వారికి, ఆ మలమూత్రములలో ఉండే 
పురుగులకు తేడా ఏః 


ముంటుంది. 


కాబట్టి జ్ఞాని, వివేక వంతుడు అయిన మానవుడు స్త్రీలకు 
దూరంగా ఉండాలి. స్త్రీలతో సంపర్కముపెట్టుకోకూడదు. విషయ 
వాంఛల వలన మనస్స చంచలమౌతుంది. కాబట్ట ఇంద్రియ 
నిగ్రహము, మనోనిగ్రహము ప్రతి వాడూ అలవరచుకోవాలి. అప్పుడే 


మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి వివేకి అయిన వాడు 
స్తీలతోనూ, స్త్రీ సంపర్కము కలిగిన వారితోనూ, స్నేహము చేయరాదు. 
ఎందుకంటే జ్ఞానులు, వివేకులు యొక్క మనస్సు ఇంద్రియములు 
వారిని మోసం చేస్తుంటాయి. విషయ వాంఛల వైపు, స్త కటట. 
లాగుతుంటాయి. అటువంటి జ్ఞానులు, వివేకులే అలా అయినప్పుడు 
ఇంక నా వంటి సామాన్యుడి విషయం చెప్పేది ఏః 
అనుకున్నాడు పురూరవుడు. 


ముంది?” అని 


53 


శ్రీమద్ధాగవతము 


టి was ఇలా తనలో తాను ఆలోచించిన మన! 
; వాయు. దానిని వదిలిపెట్టాడు 


కాబట్టి ఉద్ధవా! బుద్దిమంతుడు, వివేకి అయిన మానవుడు 
ఎను వదిలిపెట్టాలి, మంచి వారి సాంగత్యము 
పెంపొందించుకోవాలి. సత్భాంగత్యములో కాలం గడపాలి. స 
తమ అమ్యత వాక్కులతో అ అజ్ఞానాన్ని అవిః 
జ్ఞానోదయం కలుగజేస్తారు. ప్రా పా 
వదిలిపెట్టేటట్టు చేస్తారు. తతతుకంటే సత్తురుషులకు కోరికలు ఉండవు. 

రె ము పు మాత్మ ధ్యానంలో నిమగ్నమై 
ఉంటారు. ప్రశాంత తతత ఉంటారు. సుఖ దు:ఖములను సమంగా 
చూస్తారు. వారికి మనుషులలో పేద ధనిక భేదములు కనపడవు. 

బే ఉండదు. వారిలో అహంకారము ఉండదు. 

వారు తనకు కావాల్సిన దాని కంటే ఎక్కువ ఎవరి వద్ద నుండీ 
తీసుకోరు. ఉన్నదానితో తృప్తిగా జీవిస్తారు. అటువంటి సత్పురుషుల 
సాంగత్యం ఎల్లప్పుడూ కోరుకోవాలి. 


దుష్టుల సహవాసము; 


కాన్షి నాశనం వు 


పంచిక విషయముల మీద ఆసక్తిని 


నాది, నీది అనే భేదము 


ఉద్ధవా! అటువంటి వారు నా కథలను ఎల్లప్పుడూ కీర్తిస్తూ 
ఉంటారు. ఆ కథలను శ్రద్ధగానూ, ఏకాగ్రమైన మనసుతో వింటే వారు 


54 


ఏకాదశ స్కంధము(రండవ భాగము 
చేసిన పాపములు నాశనం అవుతాయి. వారికి నా యందు భక్తి 
కలుగుతుంది. నా యందు ఏకాగమైన భక్తి కలిగి ఉంటే చాలు వారు 
ఈ లోకంలో ఇంక పొందవలసినది ఏటీ ఉండదు. అగ్ని 
ప్రజ్వరిల్లుతుంటే శీతలము కానీ, చీకటి కానీ దరిదాపులలో ఉండదు. 
అలాగే నా యందు భక్తి కలిగి ఉన్న వాడికి సంసార భయం అనేది 
ఉండదు. నీటి యందు మునిగిపోయి వ్యక్తి ఏదో ఒక పడవను 
పట్టుకోడానికి ప్రయత్నించినట్టు భయంకరమైన సంసార సాగరంలో 
మునుగుతున్న వ్యక్తులు ప్రశాంతమైన మనసు కలవారు, బ్రహ్మజ్ఞానము 
కలవారు అయిన సత్పురుషుల సాంగత్యము అనే పడవను 


అలాగే ఆపదలలో ఉన్న వారిని రక్షించేవాడిని నేనే. ఈ 
లోకంలో ధర్మం ఆచరించిన వారికి పరలోకంలో అది ధనం మాదిరి 
ఉపయోగపడుతుంది. అలాగే సంసారంలో పడి ఉన్న వారికి 
సత్హురుషులు రక్షకులు. ఉదయం కాగానే సూర్యుడు తూర్పుదిక్కున 
కనపడి ఈ లోకంలో ఉన్న అన్ని వస్తువుల మీద తన వెలుగును 
పసరింపచేసి ఆ వస్తువులను మన కళ్లకు చూపుతున్నాడు. 


ర్‌ 


( 


అలాగే సత్తురుషులు భగవంతుని చూడటానికి తగిన 
వెలుగును మానవులకు ప్రసాదిస్తారు. భగవంతుని మనము ఈ కళ్లతో 
చూడలేము కాబట్టి మానవులకు సత్తురుషులు జ్ఞానము అనే కళ్లను 
ప్రసాదిస్తారు. దేవతలు అంటూ ఎక్కడా లేరు. అటువంటి సత్తురుషులే 
దేవతలు. నేను కూడా అటువంటి సత్తురుషుడనే.” 


55 


శ్రీమద్భాగవతము 


శ్రీమద్భాగవతము 
ఏకాదశ స్కంధము ఇరువది ఆరవ అధ్యాయము సంపు 


ఓం తత్సత్‌ ఓం తత్సత్‌ ఓం తత్సత్‌ 


శ్రీమద్భాగవతము 


ఇరువది ఏడవ అధ్యాయము. 


“ఓ పరీక్షిత్‌ మహారాజా! శ్రీకృష్ణుడు చెప్పిన పురూరవుని 
వృత్తాంతము విన్న ఉద్ధవుడు కృష్ణుని ఇలా అడిగాడు. 


“కృష్ణా! సాత్వికులు అయిన నీ భక్తులు నిన్ను ఏ విధంగా 


పూజిస్తారో ఆ క్రియాయోగం గురించి నాకు వివరంగా 
తెలుపవలసింది. ఎందుకంటే, నారదుడు, వ్యాసుడు, బృహస్పతి 
మొదలగు మహర్షులు నిన్ను అర్షించడమే అధికమైన శ్రేయస్సును 
కలిగిస్తుంది అని చెబుతుంటారు. ఈ క్రియాయోగము ను ప్రథమంగా 
నువ్వు బ్రహ్మకు బోధించావు. బ్రహ్మదేవుడు తన కుమారుడు భ్యగువుకు 
ఉపదేశించాడు. తరువాత శంకరుడు క్రియా యోగమును తన 
భార్య పార్వతికి చెప్పాడు. ఆ ప్రకారంగా ఈ క్రియా మోగము 


మానవలోకంలో విస్తరించింది. 


56 


ఏకాదశ స్కంధము(రండవ భాగము 


క్యష్ణా! నిన్ను ఉపాసించడమే నాలుగు వర్ణముల వారికీ, 
నాలుగు ఆశమములలో ఉన్న వారికీ స్త్రీలకు, అన్నిజాతుల వారికీ, 
అగ్రనిమ్న్షకులముల వారికి, సకల మానవాళికి శ్రేయోదాయకము. మా 
మీద దయయుంది మాకు కూడా ఈ కర్మబంధముల నుండి విముక్తి 
చెందే మార్గమును ఉపదేశించి మమ్ములను తరింపచెయ్య్మి. ” అని 
అడిగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఉద్ధవునికి క్రి యయా 


రూగం గురించి ఇలా 


“ఉద్ధవా! ఈ కర్మ కాండ అనంతము. దీనికి అంతు లేదు. నీవు 
అడిగావు కాబట్టి ఈ కరయోగమును క్లుప్తంగా వివరిస్తాను. పూజలు 
మూడు రకాలు. వేదములలో చెప్పబడిన మంత్రములతో చేయు 
పూజలు. తాంత్రిక పూజలు అంటే కియలతో చేసే పూజలు. 
మంత్రములు, తంత్రములతో చేసే పూజలు అంటే మిశ్రమ పూజలు. 
బ్రహ్మ, క్షత్రియ, వైశ్యజాతుల వారు తగిన వయసులో ఉపనయన 
సంస్కారము శాస్త్రోక్తంగా పొందాలి. తరువాతనే పూజలుచేయడానికి 
అధికారము లభిస్తుంది. 


ఉపనయన సంస్కారము పొందిన ద్విజుడు (అనగా రెండవ 
నారి జన్మించిన వాడు. ఉపనయనము రెండవ జన్మతో సమానము 
భక్తితో భగవంతుని ప్రతిమను పెట్టి పూజించాలి. లేకపోతే 
అగ్మిని, సూర్యుని, జలమును పరవ 
ఏలు కాకపోతే తనహ్యదయములో పరమాత్మను నిలుపుకొని 
పూజించాలి. పరమాత్మను తన ఇష్టదేవతా రూపములో పూజించాలి. 


భూమిని, 


త్మ తత్వముగా పూజించాలి. అటి 


57 


శ్రీమద్ధాగవతము 


ఉదయమే లేచి 


విధానములో కానీ, తాంత్రిక విధానములో కానీ, చెప్పబడిన 
స్ట ల ట్టి పూసుకొని న్నానం చేయాలి. 
తరువాత సంధ్యావందనము మొదలగు స కర్మలు చెయ్యాలి. 
తరువాత పరమాత్మకు భక్తితో పూజ చేయాలి. అటువంటి పూజ 


మానవుని కర్మబంధనములు తెంచివేస్తుంది. 


ఈ పూజు లలా చెయా ాలంటే.... ముందు పరమాత్మ యొక్క 
ను, కొయ్యతో గానీ, ఈతతోరాక్‌, బంగారు, వెండి,రాగి 
జము లతో 


గానీ, ఈ విధంగా ఎనిమిది వస్తువులతో పరమాత్మ యొక్క 
విగహమును తయారు చేయవచ్చును అని శాస్త్రములలో 


చెప్పబడింది. 


పైన చెప్పబడిన విగహములు రెండు విధములు. ఒకటి 


కదలనిది. రెండు కదిలేది. కదలనిది అంటే దేవాలయములలో స్థిరంగా 


వేస్తేచాలు. 


ప్రతిష్టింపబడినది. టీ టినికి ఒకసారి పాణ ప్రతిష్ట, ఆవాహన 


7 


పతి దినము ఆవాహన, విసర్జన చేయనవసరం లేదు. అచల 
ప్రతిమలకు అంటే ఉత్సవిగపములకు, తె 


ంతర్కాలికంగా పూజల కొరకు 


58 


ఏకాదశ స్కంధము(రండవ భాగము 
చేయాలి. కొన్ని చోట్ల చెయ్యరు. ఇంక విగ్రహములకు స్నపనం అంటే 
స్మానం విషయానికి వస్తే మట్టి, చిత్రింపబడిన చిత్రములకు తప్ప 
మిగిలిన అన్నింటికీ నపనం చేయించవచ్చు. మట్టితో చేసినవి, 
చిత్రములుగా వేసినవి వీటిని తడి వస్త్రముతో తుడిస్తే సరిపోతుంది. 


ప్రతిమలకు పరిశుద్ధమైన పదార్థములతోనే పూజ 
చేయాలి. ఎటువంటి కోరికలు లేకుండా, నిష్కామ యోగంతో 
పూజించే భక్తుడు, భగవంతుని రూపమును హృదయములో 
తోనే పూజింపవచ్చును. ప్రతిమలను 
పూజించేవారు స్నానము, అలంకారము, నివేదన చేయడం నాకు 
ఇష్టము. భూమి మీద, మట్టితో చేసిన ప్రతిమలను పూజించేవారు, 
వేదములలో, శాస్త్రములలో చెప్పబడిన మంత్రముల ద్వారా పూజ 


అగ్మిని పూజించేవారు నేతితో కలిపిన తిలలను, ఇతర 
హోమద్రవ్యములతో హోమం చేయాలి. (నేడు టివిలలో వస్తున్నట్టు, 
కొంత మంది చేస్తున్నట్టు, మిరప కాయలు, ఆవకాయ ముక్కలు 
వీటితో హోమం చేయమని ఇక్కడ చెప్పబడలేదు.) సూర్యునికి 
అర్థ్యము ఇవ్వడం చాలా ఇష్టము. జలముతో అర్హ్యమును, 
తరద్భ్ధణములను ఇవ్వడం కూడా పూజ కిందికే వస్తుంది. ఇంతెందుకు, 
భక్తుడు ఏకాగ్రమైన మనస్సుతో నాకు అర్జించిన జలం కూడా నాకు 
ఎంతో ప్రియమైనది. నా మీద భక్తి లేని వాడు, నా మీద మనస్సు 
నిలుపని వాడు, ఎన్ని విలువైన పదార్ధములు నాకు సమర్చించినా, 
నాకు ఏ మాత్రము తృప్తి కలుగదు. కాబట్టి నా యందు ఏకాగమైన 
భక్తి శద్ధ కలిగిన భక్తులు నాకు అర్చించిన దీప, ధూప, నివేదనలతో 


59 


శ్రీమద్ధాగవతము 


నేను సంతృప్తి చెందుతాను. 


నిలుపుకోవాలి. అందుకే రుదాభిషేకము ముందు మహా, 
చేస్తారు) తరువాత విగ్రహములను మంత్రము లతో న్మాగుయు వేయాలి. 
తరువాత అప్పటి వరకు ౨ చేసిన పూజల నిర్మాల్యమును(పూలు, పత్రి 


పాత్రలను హృదయ మంత్రమ ంలతోనూ 
మంత్రవ బుతోనూ, గాయత్రి మంత్రముతో 
తరువాత నిర్మలమైన ఏకాగ్రమైన మనస్సుతో & 


60 


ఏకాదశ స్కంధము(రండవ భాగము 
ఆత్మలో పరమేశ్వరుని ధ్యానించాలి. ఎదురుగా ఉన్న ఇష్టదేవతా 
ప్రతిమను మనసునిండా నింపుకోవాలి. మనసులోనే ఆ ప్రతిమను 
పూజించాలి. (పూజకు ముందు ధ్యానం అని ఒక మంత్రం ఉంటుంది. 
భగవంతుని భావనలతో తన్మయత్వం చెందాలి. 


తరువాత భక్తితో ఇష్టదైవాన్ని ఆ పతిమలయందు ఆవాహన 
చెయ్యాలి. స్థాపించాలి. పూజించాలి. (ఆవాహయామి, స్టాపయామి, 
పరా అనే మాటలు మీరు వినే ఉంటారు క ఆసనం 
సమర్చించాలి. ఆ ఆసనం మీద అష్టదళములతో ఒక పద్మమును 
వేయాలి. తరువాత పాద్యము, అర్హ్యము, ఆచమనము మొదలగు 
ఉపచారములు సమర్హించాలి. తరువాత సుదర్శనమును, 
పాంచజన్యమును, గదను, ఖడ్గమును, ధనుర్ణాణములను, 
హలమును, కౌస్తుభమును, శ్రీవత్లమును పూజించాలి. ఎనిమిది 
దిక్కులతో ఉన్న విష్ణు పార్షదులు అయిన నందుడు, సునందుడు, 
ప్రచండుడు, చండుడు, మహాబలుడు,బలుడు, కుముదుడు, 
కుముదేక్షణుడు, (వీళ్లు జంటలుగా ఉన్నారు గమనించండి. 
చండప్రచండులు, నందసునందులు, బలమహాబలులు, 
కుముదకుముదేక్షణులు...అంటే నాలుగు దిక్కులు, నాలుగు 
మూలలు.) తరువాత వినాయకుని, దుర్గను, విప్వక్షేనుని, వ్యానుని , 
గురువును, లోకపాలకులను ప్రోక్షణ మొదలగు ఉపచారములతో 
పూజించాలి. వీరిని ప్రతిష్టించేటప్పుడు వీరందరూ ఇష్టదేవతను చూస్తూ 
ఉండేటట్టు పెట్టాలి. (సత్యనారాయణస్వామివారి వ్రతము చేసేటప్పుడు, 
ముందు లోకపాలకులను, పూజిస్తారు. అప్పుడు ఈ విధానమును 
గమనించవచ్చు 


61 


శ్రీమద్ధాగవతము 


పు అంశా తారు ధనవంతులు, సంపగు నైలు అయితే, ప్రతిరోజూ 


ఆభరణము, 


అర్చించాలి. ఇవన్నీ యధాశక్తి సమర్జించాలి. పాద్యము. 


మొదలగు ఉపచారములు భక్తితో, శద్ధతో చేయాలి కాగ్‌ 


యాదాలాపంగా చేయరాదు. 


తరువాత నివేదన. బెల్లంతో చేసిన పాయసము, నేతితో 
వండిన పదార్థములు, యోదకములు, అ న్షము, పెరుగు,పపు 


మొదలగు ఆహార పదార్థమ ంలను నివేదన 


పండుగలు, పర్వ దినముల యందు లేదా 
కూడా భగవంతుని విగ్రహమునకు అభ్యంగన స్నానము, శలీర 
ములను నివేదనములుగా 


ముందు దర్భలను పరిచి, వాటి మీద సమిథలను ఉ 

హోమము చేయతగిన ద్రవ్యములను ప్రోక్షణ 
అ a hs పోక్షణము చేసి, ఉత్తర ది దిక్కునుండి అగ్దిలో 
క లెను rere అగ్నికీలలలో కూడా నా విగహమును 


62 


ఏకాదశ స్కంధము(రండవ భాగము 
చూడగలగాలి. చతుర్ణుజములతో, శంఖ,చక్కగద,తామర పూవులతో, 
పసుపు పచ్చని పట్టు వస్త్రముతో, కిరీటముతో, శ్రీవత్సముతో, 
కౌస్తుభముతో, వనమాలతో ఉన్న నా రూపమును దర్శించాలి. 
తరువాత సమిధలను నేతిలో ముంచి అగ్మిలో హోమం చేయాలి. 
తరువాత కూడా నేతితో హోమం చేయాలి. 


తరువాత మూలమంత్రమును జపించాలి. (ఉం 
నమోనారాయణాయ అనేది మూల మంత్రము తరువాత పురుష 
సూక్త మంత్రములతో హోమం చేయాలి. స్వాహా మంత్రములతో 
హోమం చేయాలి. తరువాత అగ్నిలో భగవానుని దర్శించాలి. 
నమస్కరించాలి. నందుడు మొదలగు పార్షదులకు బలులు 
సమర్హించాలి. నారాయణ మంత్రమును జపించాలి.తరువాత 
విష్వక్షేనుడికి నివేదనలు సమర్జించాలి. పుష్టములను, 


తాంబూలమును సమర్హించాలి. 


తరువాత భగవత్కధలను వినాలి, వినిపించాలి. 
భగవంతుని లీలలను అభినయించాలి. న్యత్యం మొదలగు ఉత్సవములు 
చేయాలి. తరువాత భగవంతునికి సాష్టాంగ ప్రణామము చేయాలి. 
పాదముల మీద శిరస్సును ఉంచి, ఈ సంసార సముద్రము నుండి 
విముక్తి కలిగించమని ప్రార్థించాలి. | 


తరువాత ఇష్టదేవతను పూజించిన పూలను శిరస్సున 
ధరించాలి. ఉద్వాసన చెప్ప దలచుకుంటే, ప్రతిమలో ప్రతిష్టించిన 
ప్రాణమును తన హృదయములో 
పూజచేసే ప్రతిమ మందు పరమాత్మను చూడాలి కానీ ప్రతిమను 


నిలుపుకోవాలి. ఈ పూజ చేసేటప్పుడు 


63 


శ్రీమద్ధాగవతము 


కాదు. ఎందుకంట ఈ చరాచర 


జగత్తు అంతా పరమాత్మ 


కదా! ఈ పకారంగా వేదము 


లలో 


సర్వాంతరామిగా నిండి ఉన్నాడు 


కూలి. పండుగల యందు, సత్త్రవనన o€ 
పేత్ళవములు జరిపించడానికి భక్తులు 

ము భూమ. నము దానంగా ఇవ్వాలి. అటువంటి 

వారికి వారు దానం శాత కంటే ఎన్నో రెట్లు ఐశ్యర్యము 


ంస్సుంది. దేవాలయములు కట్టించి విగహమ 
హా పదవిలభిస్తుంది. మందిరములు నిర్మాణం చేయిస్తే 


అలాకాకుండా, బాహ్మణవ్యత్తిని, దేవతారాధనను చేయని వాడు 


డుతూ చస్తుంటాడు. అంతే 


కోట్ల కొలది సంవత్సరములు కిమిగా ష 


కాకుండా ఎవరి వస్తువులు అయినా అపహరించినా, 


Pr 9 


అపహరించడానికి సాయం చేసినా, అపహరించమని పేరేపించినా, 
ప్రే 


అపహరించిన వస్తువును తీసుకున్నా వారి మరణానంతరము తగిన 
ఫలితమును అనుభవిస్తారు” 


వాలి 


ఏకాదశ స్కంధము(రండవ భాగము 
అని శ్రీకృష్ణుడు ఉద్ధవునికి కియాయోగమును వివరించినట్టు శు 
కమహర్షి పరీక్షిత్‌ మహారాజుకు చెప్పాడు. 


శ్రీమద్భాగవతము 
ఏకాదశ స్కంధము ఇరువది ఏడవ అధ్యాయము సంపూర్ణము 
రుం తత్లత్‌ ఓం తత్సత్‌ ఓం తత్లత్‌ 


శ్రీమద్భాగవతము 
ఏకాదశ స్కంధము 
ఇరువది ఎనిమిదవ అధ్యాయము. 


“కు పరీక్షిత్‌ మహారాజా! ఉద్ధవుడు శ్రీకృష్ణుని ఇలా 
అడిగాడు. 


“కృష్ణా! ఆత్మ అనేది స్వతస్పిద్ధమైన జ్ఞానము కల 
చైతన్యము. దేహము జడపదార్థము. ఆ కారణం చేత అటు ఆత్మకు 
కానీ ఇటు దేహమునకు కానీ నుమ దు:ఖము అనేవి 
అనుభవంలోకి రావు. మరి ఈ సుఖము దు:ఖము ఎవరు 
అనుభవిస్తుంటారు. కృష్ణా! ఆత్మకు నాశనము లేదు. అది నిత్యము 
సత్యము. దానికి రాగ ద్వేషములు అంటవు. పుణ్యపాపములు అంటవు. 
ఆత్మపరిశుద్ధమైనది. ఆత్మ దానంతట అది ప్రకాశిస్తుంది. 
అపరిమితమైనది. కాని దేహము కట్టె మాదిరి చేతనము లేనిది. 
జడపదార్హము. ఈ రెండింటిలో దేనికి సుఖములు దుఃఖములు 
అనుభవంలోనికి వస్తాయి. నాకు వివరించు.” అని అడిగాడు ఉద్ధవుడు. 
ఉద్ధవుని పశ్మ్తకు శ్రీకృష్ణుడు ఈ విధంగా సమాధానం చెప్పాడు. 


65 


శ్రీమద్ధాగవతము 


మూడింటికీ ఆత్మతో సంబంధము ఉన్నది 


క్రి 


రియ, మిథ్య అని తెలుసుకోలేరు. మానవుడు కల కంటున్నప్పుడు 
ము సల మాచి భయంతో వణికిపోతాడు. 


లోచిస్తూ, ఈ ప్రపంచములో కనపడే 

ు లేదు, నిరంతరము మార్తుకు లోనవు 
తెలిసికూడా, వాటిని నిజమని నమ్ము తుంటారు. రుగ్దు 
3 చూచి ౭ భయపడుతుతటాడు 


అఇశ.న 


ఆడి 


నే అదంతా ba ుయు 
తెలిసి ఆ దుఃఖమును వదిలిపెడతాడు. . స్వస్టముల్‌ 


ఉత నుండి శరత es వాటికి 
నము లేదు. వాటికి ఆత్మ కారణం కాదు. 


పరుగెడుతుంటాడు. ఈ సంసార బంధనములు అన్నీ నేను, నాది అనే 


66 


ఏకాదశ స్కంధము(రండవ భాగము 


అహంకారము వలన ఏర్పడినవే. నిజానికి ఈ సంనారమునకు జక 
కారణం అంటూ లేదు. కాని మానవుని అజ్ఞానము వలన, అది వివిధ 
రూపములతో కనపడుతూ ఉంటుంది. మానవుని మా 

పడవేస్తుంది. మనస్తుచేత, వాక్కు చేత, శరీరము చేత అనేక పనులు 
చేయిస్తూ ఉంటుంది. అహంకారము వదిలిపెడితే సంసారము 
దానంతట అదే వదిలిపోతుంది. 


ఈ అహంకారము అనే వ్యక్షమును జ్ఞానము అనే కత్తితో 
సమూలంగా నరికెయ్య్మాలి. ఆ జ్ఞానము అనే ఖడ్గము మంచి 
గురువును ఆశయించి పొందాలి. అప్పుడు ఆ మానవుడు 
ప్రపంచములో తిరుగుతున్నా అతనికి ఎటువంటి గుణములు, 


వాసనలు, కోరికలు అంటవు. ఆత్మను గురించి, అనాత్మను గురించి 
తెలుసుకోవడమే జ్ఞానము. ఈ జ్ఞానమును వేదాధ్యయనము తోనూ, 


అనుభవించడం వలనా, శాస్రములు చదివి తెలుసుకోవడం వలనా, 
తర్కము మొదలగు పమాణముల ద్వారా తెలుసుకోవచ్చును. 


దేనికి ఆది అంతము లేదో, ఏది ఈ విశ్వం అంతటా నిండి 
ఉందో, ఏది నాశము లేనిదో అదే పరమాత్మ. ఆ పరమాత్మ ఆత్మగా 
అన్నిజీవులలో అంతర్యామిగా వెలుగుతున్నాడు. ఇదే జ్ఞానము. 
బంగారముతో ఆభరణములు తయారు చేస్తారు. ఆభరణములు 
తయారు చేయక ముందు, ఆ ఆభరణములు కరిగించిన తరువాత, 
కేవలం బంగారము మాత్రమే మిగులుతుంది. ఆభరణములు మధ్యలో 
వచ్చి మధ్యలోనే పోతాయి. కాబట్టి బంగారము సత్యము. ఆభరణములు 
మిథ్య. అలాగే ఈ విశ్వం అంతా నిండి ఉన్నది పరమాత్మ తత్వము. 


67 


శ్రీమద్ధాగవతము 


పెకి ముందు లేనిది, సృష్టి లయం అయిన తరువాత 
కూడా ఉండదు. మధ్య ఉన్న స్థితి అంటే కాలములో కూడా వేరుగా 
ఉండదు. ఈ పదార్థములు అన్నీ దేని నుండి పుట్టి, పెరిగి లయం 
అవుతున్నాయో అదే సత్యము. అదే పరమాత్మ. మనకు కంటికి 
కనపడేది అంతా, వాస్తవానికి లేకపోయినా మన కళ్లకు ఉన్నట్టు 
భ్రమకలిగిస్తూ ఉంటుంది. ఇదే రాజస అహంకారము. దీనికి కారణము 
శరీరము, ఇంద్రియములు, మనను, పంచభూతములు, 
పంచతన్మా త్రలు. వీటితో నిరి ర్మితమైన ఈ కనపడే పపంచం ఈ 
కూడా ఆ పరమాత్మ స్వరూపమే. 


మాత్మ కన్నా భిన్నమైన వస్తువు ఏదీ లదు. ఆత్మజ్ఞానము 
వింటే వచ్చేది కాదు. గురువు 
ముందు దేహము, ఇంద్రియములు, మనసు వీటిని నియంత్రించి, 
వాటి మీద అభిమానమును పోగొట్టుకోవాలి. ఎల్లప్పుడు ఆత్మం 
రమిస్తూ ఉండాలి. ప్రాపంచిక విషయముల మీద, ఇంద్రియ 
ఖముల మీద ఆసక్తిని వదిలిపెట్టాలి. భౌతికమైన, కంటికి కనపడే ఈ 


ఆరి 


రము ఆత్మకాదు అని తెలుసుకోవాలి. ఇందియములు, పాణములు 
మనస్క, బుట్టి, అహంకారము మొదలగునవి కూడా 
స్వరూపములు కావు. అవి కేవలము 


వికారములే. 


68 


ఏకాదశ స్కంధము(రండవ భాగము 
ఇవి అన్నీ మనకు కనపడేవి కాబట్టి ఇవి కూడా ఆత్మస్వరూపములు 
కావు. 


ఈ మాదిరి ఇది కాదు ఇది కాదు అంటూ, అనాత్మలను 
పరిహరించి నిత్యము, సత్యము అయిన ఆత్మస్వరూపము గురించి 
తెలుసుకోవాలి. ఒక సారి నా గురించి, తెలుసుకొనిన వానికి 
ఇంద్రియములు, శరీరము, చుట్టు ఉన్న ప్రాపంచిక విషయముల 
వలన ప్రభావితము కావు. ఎటువంటి దోషములు అంటవు. 


సూర్చుడు ఎల్లప్పుడూ ప్రకాశిస్తుంటాడు. ఆయనను 

రుడు ఎటువంటి 
మార్పు చెందడు. అలాగే ఈ పంచభూతముల వలనా, వాటి 
గుణముల వలనా, వచ్చి పోయే వేడి, చలి మొదలగు వాతావరణ 
మార్చుల వలనా, నేను, నాది అనే అహంకారము వలనా, సత్వ, 
రజస్తమో గుణముల వలనా పరమాత్మ ఎటువంటి మాలిన్యమును 
పొందడు. నిశ్చలంగా ప్రకాశిస్తుంటాడు. కాబట్టి మానవుడు నా మీద 
ధ్యడమైన భక్తి కలిగి ఉంటూ, ప్రాపంచిక విషయములు, విషయ 
వాంఛలు వీటి మీద ఆసక్తిని పూర్తిగా విడిచిపెట్టి, మనస్సును వీటి 
నుండి దూరం చెయ్యాలి. 


మేఘములు ఆవరించినా, ఆవరించకపోయినా, సు 


ఉద్ధవా! ఎవరికైనా ఒక వ్యాధి వస్తే అది పూర్తిగా 
తగ్గిపోయేవరకూ మందులు వాడాలి. లేకపోతే ఆ వ్యాధులు మాటి 
మాటికీ తిరగబెట్టి బాధను కలుగజేస్తుంటాయి. అలాగే మానవులు 
చేసిన కర్మల ఫలంగా సంక్రమించిన వాసనలు మనసును 


అంటిపెట్టుకొని ఉంటాయి. వాసనలు, వాటికి కారణమైన కర్మలు 


69 


శ్రీమద్ధాగవతము 


కి ఇందించి స్వార్ధబుద్ధిని పెంచి అజ్ఞానులు అయిన 


భష్ణుల ను చేస్తాయి. అలాకాకుండా పూర్వజన్మలో 

నుని ప్పటికినీ, బంధు మిత్రుల వలన 

మైన యోగభ్రష్టులు, మరుజన్మలో పూర్వజన్మ సంస్కార బలం 
యోగమును కొనసాగిస్తారు. అటువంటి వారు ప్రాపంచిక 


కర్మల యందు విముఖత కలిగి ఉంటారు. 


ంగువుడూ తన పూర్వ జన్మలలో చేసిన కర్మల 
మరణించే వరకూ, కర్మలు చేస్తుంటాడు. ఆ కర్మలు చేసిన ఫలితంగా 


తెలిసిన వాళ్లు, బాహ్య సుఖములు కాక, ఆత్మానందాన్ని 


అమా ఎన కీ విడిచిపెట్టి, పాపంచిక 


ల 


య ఎఖ . ఈ ప్రకారంగా ఆతా, క్యాగుందాన్ని 
అనుభవించే వారు, ప్రాపంచిక విషయముల మీద ఆసక్తి యాపరు. 


వారినే అవధూతలు అంటారు. 


రము చెదిరిపోతుంది. తాను స్వప్నములో 


సత్యములు అని భావిస్తాడు. అలాగే వివేకము కల 


70 


ఏకాదశ స్కంధము(6ర0డవ భాగము 
మానవుడు తనలో ఉన్న ఆత్మ తప్ప ఇతర 
అన్నీ అసత్యములు అని భావిస్తాడు. వాటి పట్ల ఆసక్తి 


పాపంచిక విషయములు 
యాపడు. 


ఉద్ధవా! మానవుడు మూడు గుణముల ప్రభావంతో ఎన్నో 
కర్మలు చేస్తుంటాడు. ఆ కర్మలన్నీ తానే చేస్తున్నట్టు భావస్తాడు. 
జ్ఞానవంతుడు అయిన మానవుడు తాను చేసిన కర్మలకు తనలో ఉన్న 
ఆత్మకు ఎటువంటి సంబంధము లేదు అని గ్రహిస్తాడు. తనలో ఉన్న ఆత్మ 
ఎటు వంటి కర్మలను కానీ, వాటి ఫలములను కానీ, తీసుకోదు 
విడిచిపెట్టదు అని తెలుసుకుంటాడు. 


ఉద్ధవా! బయట ప్రపంచములో ఎన్నో వస్తువులు 
పదార్థములు ఉన్నాయి. అవి అన్నీ పగలు సూర్యుని వెలుగులో మన 
కళ్లకు కనపడతాయి. రాత్రి కాగానే చీకటి అలుముకుంటుంది. మన 
కంటికి, వస్తువులకు మధ్య చీకటి అడ్డువస్తుంది. అందుకని మనకు 
చీకట్లో వస్తువులు కనపడవు. మరునాడు సూర్యోదయము కాగానే 
సూర్యుని వెలుగులో చీకట్లు తొలగిపోయి, అన్ని వస్తువులు 
కనపడతాయి. సూర్యుని నుండి వచ్చిన వెలుగు, మనకు ఉన్న 
వస్తువులు కనపడేటట్టు చేస్తుంది కానీ కొత్త వస్తువులను ఉత్పత్తి 
చేయదు. అలాగే ఆత్మ విద్య కూడా జీవుని లో ఉన్న అజ్ఞానమును 
అవివేకమును నాశనం చేస్తుంది కానీ, కొత్తగా దేనినీ స్యష్టించదు. ఆత్మ 
అనేది అంతకుముందు ఉంది. తరువాతా ఉంటుంది. 


ఉద్ధవా! పరమాత్మ నిత్యము, సత్యము, అవినాశము. 
స్వయంపకాశము. దానికి పుట్టుక, చావు లేవు. వాక్కు చేత 
గానీ,మనను చేత గానీ తెలియబడదు. విశ్వం అంతా వ్యాపించి 


71 


శ్రీమద్ధాగవతము 


గు విషయం లేదు. నావాడు 
వేదబుద్ది లేదు. ఆ పరమాత్మయే ఆత్మగా పతి జీవిలో ఉంటూ 
లను కర్మలు చేయడానికి 


ఉంది. దానికి తెలియ పరాయి వాడు, నాది 


££ 0, ఇంద్రియ ళు 


అటు వంటి భమకు ఆధారము ఏమీ ఉండదు. 


పదార్థ్ధమ లు అన్నీ పంచభూతముల తో తయారుకాబడ్డవే. అవి కొన్ని 
కనపడక కొన్ని కనపడవు(కంటికి కనపడని సూక్ష్మజీవులు ఈ 
ప్రకృతిలో ఉన్న వాటిని వాటి పేర్లతో, రూపములతో తెలుసుకుంటాము. 
తమకు అన్నీ తెలుసు, తాము పండితులము అని అనుకునే కొందరు 
ఈ ప్రపంచమే సత్యము, ప్రాపంచిక సుఖములే న్‌ లు 

ప్రచారం చేస్తుంటారు. (వారినే మెటీరియలిస్టుల 


ఎటువంటి రా ఉండదు. 


72 


ఏకాదశ స్కంధము(రండవ భాగము 
కౌషధములచేతా నివారించుకోవాలి. కామ సంబంధమైన కోరికలు 
కలిగినపుడు, భగవంతుని ధ్యానించాలి. నామసంకీర్తన చేయాలి. 
అప్పుడప్పుడు మానవునిలో చెలరేగే డాంబికము, దంభము, గర్వము, 
మదము, మొదలగు వాటిని గురువులను, యోగులను ఆశ్రయించి 


కొంత మంది యోగులు, సిద్ధులు తమ శరీరములను 
రోగాలు రాకుండా, ముసలి తనం రాకుండా, స్టిరమైన యౌవనంతో 
ఉండేటట్టు చేసుకుంటారు. పరకాయ ప్రవేశము మొదలగు సిద్ధులను 
సంపాదిస్తారు. కాని ఆత్మజ్ఞానము కల వారు ఇటువంటి సిద్దులయందు 
ఆసక్తి చూపరు. ఈ సిద్దులన్నీ కేవలము శరీరమునకు 
సంబంధించినవి. ఈ శరీరమే శాశ్వతము కానపుడు ఈ సిద్ధుల వలన 
ఏమి ప్రయోజనము అని ఆలోచిస్తారు. కాబట్టి అటుంటి సిద్ధులను 
పొందడానికి ఏ ప్రయత్నమూ చెయ్యరు. 


ఆద్ద్ధతా॥ ప్రతిరోజూ యోగాభ్యాసముచేసే వ్యక్తి శరీరం ధ్యఢంగా 
ఉంటుంది. అతనికి ఏ రోగమూ రాదు. ముసలితనము రాదు. కాని 
ఎంత కాలము ఉంటాడు. ఏదో ఒక రోజు మరణించవలసిన వాడే. 
కాబట్టి, ఆత్మజ్ఞానము కలవారు ఈయోగాభ్యాసముల పట్ట ఆసక్తి 
చూపరు. నాయందు భక్తి శ్రద్ధలు కలిగి, నన్నే ఆశ్రయించుకున్న వారికి, 
యోగాభ్యాసముల వలన కలిగిన సిద్ధులు ఎటువంటి 
ప్రయోజనమును కలిగించవు.” 


73 


శ్రీమద్భాగవతము 


అని శ్రీకృష్ణుడు ఉద్ధవునికి పరమార్థ తత్త్వవ 


క మహర్షి పరీక్షిత్‌ మహారాజుకు చెప్పాడు. 


ఎను బోధించాడు అని శు 


శ్రీమద్భాగవతము 
ఓం తత్సత్‌ ఓం తత్సత్‌ ఓం తత్షత్‌ 


ఇరువది తొమ్మిదవ అధ్యాయము. 


ంగయులగను పాటించడం చాలా న కష్టం కదా! కాబట్టి ఈ విధంగా 


పెట్టుకోడానికి చాలా కష్టములు పడుతుంటారు. కాని వారి 


మనసు వారి స్వాథినములో ఉండదు. అటు ఇటు పరుగెడుతూ 
ఉంటుంది. ఆ కారణం చేతనే వివేకము కల వారు నీ పాదపద్మము 


74 


ఏకాదశ స్కంధము(రండవ భాగము 
లను ఆశయిస్తారు. 


కాని యోగులు అని పిలిపించుకోడానికి తాపత్రయపడేవారు 
నిజంగా యోగులు కారు. అటువంటి వారు నీ పాదములను 
ఆశయించడానికి ఇష్టపడరు. నీ మాయలో పడి ప్రాపంచిక 
విషయములలో మునిగితేలుతుంటారు. వారికి ఎన్నటికీ ముక్తిని 
పొందలేరు. 


కృష్ణా! బ్రహ్మ మొదలగు దేవతా గణములు కూడా 
నీపాదములకు తలలు వంచి నమస్కరిస్తున్నారు. నీవు 
రామావతారంలో కోతులతో స్నేహం చేసావు. ఈ యుగంలో 
గ్రామీణులు, ఏమ్‌ తెలియనివారు అయిన గోపికలతో స్నేహం చేసావు. 
ఇందులో ఆశ్చర్యపడవలసినది ఏమీ లేదు. రాక్షసులైన బలి చకవర్తి, 
ప్రహ్లాదుడు మొదలగు వారిని అనుగ్రహించావు. సమస్త జగత్తులోనూ 
అంతర్భామిగా అంతటా నిండి ఉన్నావు. అందరికీ ప్రియము 
చేకూరుస్తున్నావు. నిన్ను ఆశ్రయించిన వారి కోరికలు తీరుస్తుంటావు. 
అటువంటి నీ పాదపద్మములను ఎవరు వదులుకుంటారు. నీ పాద 
పద్మముల ముందు స్వర్గ సుఖాలు, ఇంద్రియములతో అనుభవించే 
భోగములు ఎందుకూ పనికిరావు. నీ పాదములు ఆశ్రయించిన వారు 
స్వర్ణసుఖాలను, ఇంద్రియ సుఖాలను గడ్డిపోచ మాదిరి భావిస్తారు. నీ 
పాదములను ఆశ్రయించిన వారికి ఈ లోకంలో దొరకనిది అంటూ 
ఏది ఉండదు. 


ఓ దేవా! నీవు కృష్ణునిగా, గీతాచార్యునిగా లోకానికి ఆధ్యాత్మిక 
బోధ చేసావు. అంతర్యామిగా అందరి శరీరములలో వెలుగుతున్నావు. నీ 


75 


శ్రీమద్ధాగవతము 


బోధనల వలన జీవులను అంటిపెట్టుకొని ఉన్న 


పు Ps వాసనలను 


నీమీద భక్తి ఉన్న sess జీవితంలో ఆనందం తప్ప వేరే ఏమీ ఉండదు. 
అటువంటి ఆనందం అనుభవిస్తున్న బ్రహ్మః జ్ఞానులు చప కల్చవ ౨౨ అంతం 


పమే ఉందని భావించాలి. బాహ్మణునియందు, శపడాటుని 
శాంతచిత్తుని యందు, అత్యంత కూరుని యందు, నేను ఉంటాను 


76 


ఏకాదశ స్కంధము(రండవ భాగము 


అనే జ్ఞానం అలవరచుకోవాలి. ఈ సమత్వం జ్ఞానము కలవాడినే 
పండితుడు అని అంటారు. 

ఉత్తములలోనూ, హీనులలోనూ, సమభావం కలిగిన వారిలోనూ 
అందరిలోనూ నేను ఉన్నాను అని భావించే పురుషుడు తనలో ఉన్న 
అహంకారమును, స్పర్దలను, అసూయను, కోపమును త్వరలోనే 
విడిచిపెడతాడు. | 


ఏ మానవుడు కూడా అందరిలో తానే గొప్పవాడు అని 
అనుకోరాదు.ఎవరు ఏ విధంగా తనను పరిహసించినా సిగ్గు 
పడకూడదు. సకల భూతములలో నేను ఉన్నాను అనే భావన కలిగి 
ఉండాలి. కుక్క, ఛండాలుడు, గోవు, గాడిద మొదలగు జీవులకు 
అన్నిటికీ నమస్కరించాలి. దేనినీ కించపరచకూడదు. ఈ ప్రకారంగా 
సకల ప్రాణులయందు నేను ఉన్నాను అనే భావన కలిగే వరకూ, 
మనస్సుతోనూ, వాక్కుతోనూ, కర్మతోనూ నన్నే ధ్యానించాలి, 
ఉపాసించాలి, పూజించాలి. సమత్వభావన కలిగిన తరువాత, సకలము 
బ్రహ్మ మయం అని గుర్తించాలి. అన్ని సందేహములను వదిలిపెట్టాలి. 
అన్ని పనులను ఫలాపేక్షరహితంగా చేయాలి. ఫలితమును ఆశించి 
ఏపనీ చేయకూడదు. 


ఉద్ధవా! మోక్ష ప్రాప్తికి ఎన్ని ఉపాయాలు ఉన్నా మనస్సుతోనూ, 
వాక్కుతోనూ, సకల భూతముల యందు పరమాత్మను దర్శించడమే 
సరి అయిన ఉపాయము అని నా అభిప్రాయము. అప్పుడే సమత్వము 
సిద్ధిస్తుంది. ఇంద్రియ నిగ్రహము, మనో నిగ్రహము అలవడుతుంది. 


పాపంచిక విషయముల మీద ఆసక్తి నశిస్తుంది. అన్ని కర్మలను 


77 


శ్రీమద్ధాగవతము 


ఫలాపేక్ష లేకుండా చేయగలిగే శక్తి వస్తుంది. ఇదే భాగవత ధర్మము. 
టినిని అవలంబిస్తే మూడు గుణముల ప్రభావము మానవుల మీద 
ఉండదు. ఈ ధర్మము మానవులకు మేలుచేస్తుందే కానీ వాని 


ఉద్ధవా! ఇంకొక మాట. సాధారణంగా ఏదైనా భయం 
కలిగితే మానవుడు అక్కడి నుండి పారిపోతాడు. ఏదైనా శోకం కలిగితే 
పెద్దగా ఏడుస్తాడు. ఇది మానవుల సహజ లక్షణము 
వలన ఎటువంటి ప్రయోజనము లేదు. భయపడి పారిపోతే 
తీరి పోదు. పెద్దగా ఏడిస్తే దుఃఖము పోదు. సమస్యలను ధైర్యంతో 
ఎదుర్కోవాలి. ఆ ధైర్యం కావాలంటే నిష్కామ కర్మ ఒకటే మార్గము. అన్ని 
కర్మలను నా పరంగా చేస్తూ, ఆ కర్మఫలములను ఆశించకుండా ఉంటే, 
అటువంటి మానవునికి భయం కానీ, శోకం కానీ ఉండవు. అతని 


మనస్సు నిశ్చలంగా ఉంటుంది. 


లు. కాని వీటి 


ఆ (ad 
“సమస్య 


బుద్ధిమంతులలో ఉన్న బుద్ది, చతురులలో ఉన్న చాతుర్యము, 
నా నుండే లభిస్తాయి. వాటిని సంపాదించడానికి ఈ శరీరం ఒక 
ననము మాత్రమే. అంతే కానీ ఈ శరీరం వలన ఏమ్‌ జరగదు. 
ము వలననే ఈ విద్యలు 


అలవడతాయి. 


ఉద్ధవా! ఇప్పటి దాకా నీకు నేను బోధించిన ఈ బ్రహ్మ విద్య 
దేవతలకు కూడా సరిగా తెలియదు. నీకు కూడా కేవలం 
గానే వివరించాను. ఏ మానవుడు అయితే ఈ బ్రహ్మ 
జ్ఞానమును పొందుతాడో అతడికి సందేహములు అంటూ ఏమీ 


సంక్షిప 


78 


ఏకాదశ స్కంధము(రండవ భాగము 


ఉండవు. అతడు ఈ జనన మరణ చకము నుండి ముక్తి 
పొందుతాడు. నీవు నన్ను అడిగిన ప్రశ్చలను, వాటికి నేను చెప్పిన 
సమాధానములను చక్కగా పరిశీలించిన వారికి, వేద రహస్యములు 
తెలుస్తాయి. వారికి పరబ్రహ్మ పదము పొందడానికి అర్హత లభిస్తుంది. 
నేను నీకు చేసిన ఈ తత్వ,జ్ఞాన ఉపదేశములను ఎవరైతే నా 
భక్తులకు ఉపదేశిస్తారో, నేను వారి వెంట ఉండి నన్ను నేను వారికి 
సమర్చించుకుంటాను. పరమ పవిత్రమైన ఈ ఆత్మ తత్వమును 
చదివిన వాడు, విన్న వాడు, జ్ఞానటీపంతో వెలుగుతుంటాడు. ఆ దీపము 
వెలుగులో ఇతరులకు దారి చూపుతాడు. తనకు తాను పవిత్రుడు 
అవుతాడు. ఎవరైతే శ్రద్ధతో, భక్తితో దీనిని వింటాడో, అతడు ప్రాపంచిక 
కర్మలచేత కానీ, వాటి ఫలముల చేత కానీ, బద్దుడు కాడు. 


ఉద్ధవా! నేను నీకు ఇప్టటి వరకూ ఉపదేశించిన బ్రహ్మ 
తత్వము నీకు బాగా అర్ధం అయిందా! నీ సందేహములు అన్నీ 
తొలగిపోయాయా! నీలో ఉన్న మోహము, శోకము నశించాయా! 
ఉద్ధవా! నీవు ఈ తత్వజ్ఞానమును అందరికీ ఉపదేశించు. కానీ, 
గొప్పలకు పోయే వాడికి అంటే అన్నీ నాకు తెలుసు అని దంభములు 
పలికే వాడికి వేదముల మీద, దేవుని మీద నమ్మకము లేని వానికీ, 
దేవుని పేరు చెప్పి ఇతరులను మోసం చేసేవాడికీ, వినడానికి ఇష్టం 
లేకుండా, బలవంతంగా వినేవాడికీ, భక్తి, శ్రద్ధ లేని వానికీ, నీతి లేని 
వాడికీ ఎట్టి పరిస్థితులతోనూ ఉపదేశించ వలదు. 


పైదోషములు ఏవీ లేని బాహ్మణులకు, శుభంగా ఉండే అన్ని 
జాతులు, వర్ణముల వారికీ, సాధు స్వభావము కల వారికీ 


79 


శ్రీమద్ధాగవతము 


ఉపదేశించు. శూద్రులు, స్త్రీలకు కూడా ఎటువంటి నిషిద్ధము లేదు. 
వినడానికి భక్తి, శద్ధ ఉన్న శూద్రులు, స్త్రీలకు కూడా ఉపదేశింప 
వచ్చును. ఉద్ధవా! MT తాగిన వాడికి ఇతర పానీయములు 
అంతల తత్వము 

తెలుసుకోతగ్గది అంటూ ఏమీ మిగలదు. 


తెలుసుకొన్న వారికి ఇంక 


వాటి వలన ee ఫలములను నేప పాదిస్తాను. ఓఏ ie సర్వ 
కర్మలను వదిలిపెట్టి, తన ఆత్మను నా ( యందు అర్హణ చెసిన వారు, 
రోగుల కంటి, & జ్ఞానుల కంటే శుక జ్ఞానమును పొందుతారు. 
తరువాత నాతో సమానులవుతారు. నన్నే పొందుతారు.” అని 
శ్రీకృష్ణభగవానుడు ఉద్ధవునికిజ్ఞానోప దేశం చేసాడు. 


పరీక్షిత్‌ మహారాజా! ఈ ఉపదేశవ 
కళ్లవెంట నీళ్లు జలజలా ౩ రాలుతున్నాయి. ఆనందంతో కుంగ్‌ పోయాడు. 
గొంతు బొంగురుపోయింది. రెండు చేతులు జోడించి 
నమస్మరిస్తున్నాడు. కాసేపు తనను తాను సంబాళించుకొని, తాను 
క్యతార్థుడైనట్టు భావించి, శ్రీకృష్ణుని పాదముల మీద తల పెట్టి 


నమస్కరించి ఇలా అన్నాడు. 


80 


ఏకాదశ స్కంధము(రండవ భాగము 


“ఆది దేవా! ఇప్పటి వరకు నేను మోహము అనే చీకటిలో పడి 
కొట్టుకుంటున్నాను. నాలో జ్ఞానము అనే దీపాన్ని వెలిగించి నాకు 
మోక్షము అనే దారి చూపించావు. ఆ దారిలో నేను 
పరుగెడుతున్నాను. సూర్యుని వెలుగులో ఉన్న వాడికి చలి, చీకటి, 
భయము లేనట్టు నీ అండ ఉన్న వాడికి ఎటువంటి భయమూ లేదు. 
అందరి మాదిరి నేనూ మాయ మాయను నాలో 
నుండి తిసి వేసావు. నన్ను నీ సేవకుడిగా చేసుకొని నాలో జ్ఞానజ్యోతిని 
వెలిగించావు. నీవు చేసిన ఈ ఉపకారమును నేను ఎన్నటికీ 
మరువలేను. నీ పాదపద్మములను తప్ప వేరే దేనినీ ఆశయించను. 


కృష్ణా! నీవు, నేను, చిన్ననాటి నుండి సేహితులము. నీవు 
డా యాదవ వంశంలో 


రమాత్మ స్వరూపుడవు అయి ఉండి కూ 
కృష్ణుడిగా అవతరించి నన్ను నీ స్నేహ బంధంతో బంధించివేసావు. 
ఇప్పుడు నీవు జ్ఞానము అనే కత్తితో ఆ స్నేహ బంధమును ఖండించావు. 
నన్ను బంధ ఏముక్తుడిని చేసావు. అట్టి నీకు నమస్కారము. 
జన్మజన్మలకు నీ పాదములను వదలకుండా ఉండే నీ పాదముల 
యందు అనన్యభక్తిని నాకు ప్రసాదించు.” అని ప్రార్థించాడు ఉద్ధవుడు. 
ఉద్ధవుని మాటలువిన్న భగవానుడు ఇలా అన్నాడు. 


“ఉద్ధవా! నీవు ఇప్పుడు బదరికా వనమునకు వెళ్లు. అది నా 
ఆశ్రమము. (నరనారాయణులు బదరికా వనంలో తపస్సు చేసారు 
అక్కడ ఉన్న తీర్దవ ఎలో స్నానం చెయ్యి. నారతో చేసిన వస్త్రములు 
ధరించు. కరర ఆహారంగా తినుకుంటూ, ప్రాపంచిక 
సుఖముల మీద, విషయ వాంఛల మీద ఆసక్తి లేకుండా, శీతలము, ఉ 


81 


శ్రీమద్ధాగవతము 


ఫ్టములను సహిస్తూ, ఇంద్రియములనుజయించి, ప్రశాంతమైన 

మనసుతో, నేను నీకు బోదించిన ఆత్మ తత్వమును, జ్ఞానబోధను 

మననం చేసుకుంటూ, మనస్సు, వాక్కు, శరీరము నా యందు నిలిపి, 
ద్దితో తపస్సు చేయి. తుదకు నన్ను చేరుకో అని అన్నాడు 


పరీక్షిత్‌ మహారాజా! ఆ పకారంగా భగవానుని చేత ఆజ్ఞాపింప 
బడిన ఉద్ధవుడు, శ్రీకృష్ణభగవానుని చుట్టు తిరిగి, ప్రదక్షిణ 
పూర్వకముగా నమస్కారము చేసి, ఆయన పాదముల మీద తల పె 


కు, . శ్రీకృష్ణుని వదిలిపెట్టి వెళ్లిపోవాలి అత భావనను 
తట్టుకోలేక పోయాడు. మాటి మాటికీ కృష్ణుని వంక చూస్తున్నాడు. 
కన్నీరు కారుస్తున్నాడు. తుదకు కృష్ణుడు ధరించిన పాదుకలను 
తీసుకొని తన తలమీద పెట్టుకున్నాడు. కృష్ణుని విడువ లేక విడువలేక 
విడిచిపెట్టి బదరికావనమునకు వెళ్లిపోయాడు ఉద్ధవుడు. బదరికా 
తే కృ చెప్పినట్టు ఆయనను తన 
చేసాడు. తుదకు భగవంతునిలో ఐక్యం 


[తం ఆనా ఇనారో, 


పవితతను నంతరించుకుంటుంది. 


82 


ఏకాదశ స్కంధము(రండవ భాగము 


ఓ పరీక్షిత్‌ మహారాజా! శ్రీకృష్ణ పరమాత్మ, వేద స్వరూపుడు, 
జీవుల యొక్క సంసారము అనే భయమును పోగొట్టడానికి, సకల 
వేదములలోని సారమును, జ్ఞానముతో కూడిన భక్తిని సేకరించి, తన 
భక్తులకు పంచి పెట్టాడు. అట్టి దేవదేవునికి భక్తితో నమస్కరిస్తున్నాను.” 
అని శుకయోగీంద్రులు పరీక్షిత్‌ మహారాజుకు శ్రీకృష్ణునికి ఉద్ధవునికి 
జరిగిన సంవాదమును, ఉద్ధవుని బదరికావన ప్రవేశము గురించి 
వివరించాడు. 


ఏకాదశ స్కంధము ఇరవైతొమ్మిదవ అధ్యాయము సంపూర్ణము 
రుం తత్లత్‌ ఓం తత్సత్‌ ఓం తత్షత్‌ 


ముపష్పదియవ అధ్యాయము. 


“రు శుకమహర్షి! ఉద్ధవుడు బదరికా వనమునకు 
వెళ్లిపోయిన తరువాత, శ్రీకృష్ణుడు ఏమి చేసాడు? ద్వారకలో 
ఎటువంటి పరిణామాలు సంభవించాయి? యాదవులకు బ్రాహ్మణులు 
ఇచ్చిన శాపము ఏ విధంగా తన ప్రభావాన్ని చూపింది. శ్రీకృష్ణుడు తన 
అవతారమును ఎలా చాలించాడు. ఓ మహర్షి! స్త్రీలు ఎవరి సుందర 
విగహము నుండి తమ చూపు మరల్చకుండా రెప్టవాల్టకుండా 
చూస్తుంటారో; ఎవని నామ స్మరణ సాధువుల చెవుల ద్వారా వారి 
పహ్యదయములలో ప్రవేశించి అక్కడ స్థిరంగా ఉంటుందో; ఎవని 


83 


శ్రీమద్ధాగవతము 


మరణించిన వారు, ఆయనలో లీనం అయ్యారో, ఆ 
రూరమైన సుందర రూపము ఈ లోకమును ఏ విధంగా 
వదిలిపెట్టిందో నాకు వివరించండి.” అని అడిగాడు. శుక మహర్షి ఈ 
సమాధానం చెప్పాడు. 


సమయం ద దగ్గర క పడుతున్న కొద్దీ య ద్వారకలో అనేక ఉత్తాతాలు 


సంభవించాయి. అది చూచిన కృష్ణుడు ఒక సభను ఏర్పాటు చేసా 
ఆసభలో యాదవ ప్రముఖులను సమా 

అన్నాడు. “యాదవ శేష లారా! ఇప్పుడు ద్వారకలో అనేక ఉత్తాతములు 
కనపడుతున్నాయి. ఇవి అశుభమును కలిగించు సంకేతములు. 
ద్వారకకు ఏదో ప్రమాదం వాటిల్లబోతోంది అని తెలుస్తూ ఉంది. కాబట్టి 
59 ద్వారకలో మనం బక్క క్షణం కూడా ఉండకూడదు. అందుచేత, 
ద్వారకా నగరంలో ఉన్న బాలురు, వ్యద్దులు, స్త్రీలతో సహా వీలైనంత 
భాస తిర్భమునకు వెళ్లాము. ఆ అక్కడ సరస్వతీ నది 


ఆది 


పడమటి దిశగా ప్రవహిః ఏ 


వేశ పరచి, వారితో ఇలా 


మంది అందరం ప్ర 


ఉంటుంది. మనం అందరం ఆ పభాస 


క ల సకల భుతు న ఇదే ఉత్తమమైన 
జస్తే మనకు 


ఆగి 


. దేవతలను, బాహ్మణులను, 


84 


ఏకాదశ స్కంధము(రండవ భాగము 


ఉత్తమ లోకములు కలుగుతాయి అని శాస్త్రములు చెబుతున్నాయి.” 


అని అన్నాడు. 


శ్రీకృష్ణుని మాటలకు యాదవ శేష్టులు అందరూ 
ఆమోదించారు. ద్వారకా నగరంలోని ప్రజలందరూ ప్రభాన క్షేత్రము 
చేరుకున్నారు. అక్కడ సరస్వతీ నదిలో పుణ్య స్నానములు చేసి అనేక 


పుణ్య కార్యములు ఆచరించారు. బాహ్మణులు ౩ 
వతములు చేయించారు. 


సాయంతం కాగానే యాదవులు అందరూ మద్యం 


సేవించారు. బ్రాహ్మణశాపం పనిచేయడం మొదలయింది. 
మద్యంమత్తులో ఒకరిని ఒకరు తిట్టుకున్నారు. ఆవేశంలో కొట్టుకున్నారు. 
ఆయుధములతో యుద్దానికి దిగారు. రథాల పైన ఎక్కి యుద్ధం 
చేసుకున్నారు. అనేకములైన అస్త్ర శస్తములను ఒకరి మీద ఒకరు 

ప్ర మోగించుకున్నారు. ఒకరిని ఒకరు దారుణంగా చంపుకుంటున్నారు. 


ప్రద్యుమ్నుడు, సాంబుడు, అక్రూరుడు, భోజుడు, అనిరుద్ధుడు, సాత్యకి, 
సుభద్రుడు, సంగ్రామజిత్తు, గదుడు, సుమిత్రుడు, సురథుడు, 
సహస్రజిత్‌, శతజిత్తు, భానువు మొదలగు వారు ఒకరితో ఒకరు 
యుద్ధం చేసుకుంటున్నారు. వీరే కాక దాశార్లులు, భోజులు, 
సాత్వతులు, మధువులు, అర్జుదులు, శూరసేనులు, విసర్ణనులు, 
కుకురులు, కుంతి వంశులు, తాము బంధువులము అన్న సంగతి 
మరిచిపోయి, ఒకరి మీద ఒకరు కోపంతో, ద్వేషంతో రగిలిపోతూ 
ఒకరిని ఒకరు చంపుకుంటున్నారు. పాత కక్షలు తీర్చుకుంటున్నారు. 
తండ్రి కొడుకులు, సోదరులు, మేనమామలు, మేనళ్లుల్లు, 


85 


శ్రీమద్ధాగవతము 


మాతామహులు, మనుమలు, మిత్రులు బకరితో ఒకరు యుద్ధం 
చేసుకుంటున్నారు. ఒక రకమైన ఆవేశంతో రగిలిపోతున్నారు. 


వారి వద్ద ఉన్న బాణములు, అస్త్రములు, శస్రములు అన్ని 
అయిపోయాయి. ధనుస్సులు విరిగిపోయాయి. ఆ కారణంగా ఒకరితో 
ఒకరు ముష్టియుద్ధమునకు సిద్ధపడ్డారు. చేతులతో కాళ్లతో 
తన్నుకుంటున్నారు. సాంబుడికి వచ్చిన కృత్రిమ గర్భంతో పుట్టిన 
ముసలాన్ని ము. ఆ పొడి నుండి పుట్టిన తుంగ గడ్డి సమీపంలో 
పెరిగి ఉంది. ఏ ఆయుధము దొరక్క యాదవులు ఆ తుంగ గడ్డిని పీకి 
దానితో కళ్ల నన అదే వారి పట్ల మారణాయుధంగా 
తయారయింది. 


శ్రీకృష్ణుడు ఇదంతా చూస్తున్నాడు. నామ మాత్రంగా 


వారిని వారించాడు కానీ వారు ఈయన మాట వినలేదు. పై 
బలరాముని చంపడానికి ఆయనమ్‌దికి వెళ్లారు. బలరాముడు, 
శ్రీకృష్ణుడు కూడా చెరి ఒక పరిఘ ధరించి యాదవులను చంపడం 
మొదలెట్టారు. బ్రాహ్మణ శాప ఫలం తీవ్ర రూపం దాల్చి యాదవులను 
బకరితో ఒకరు కొట్టుకునేటట 9 శేసంద యాదవ వంశము 


క్షయమయింది. శ్రీకృష్ణుడు బలరాముడు ఇద్దరే మిగిలారు.. 


ందవులు అందరూ మరణించారు అని తెలుసుకున్న 
శు భూ నా సమూలంగా తగ్గిపోం 


పరమాత్మ యందు మనసు కస్సు చేసి, త తన hens ల 
ఐక్యం చేసాడు. బలరాముడు ఈ లోకమును వదిలి, తన 


86 


ఏకాదశ స్కంధము(6ర0డవ భాగము 


నిజనివాసమునకు చేరుకున్నాడు అని తెలుసుకున్న శ్రీకృష్ణుడు ఒక 
రి చెట్టు కింది మౌనంగా కూర్చున్నాడు. 

ఓ పరీక్షిత్‌ మహారాజా! అప్పుడు శ్రీకృష్ణుని రూపం 
ఈవిధంగా ఉంది. శ్రీకృష్ణుడు తన పకాశంతో నలుదిక్కులను 
పకాశింపజేస్తున్నాడు. నాలుగు భుజములతోనూ, శ్రీవత్స 


చిరునవ్వు చిందిస్తూ ఒంటి నిండా ఆభరణములతోనూ, తలమీద 
కిరిటముతోనూ, మెడలో వనమాలతోనూ, కౌస్తుభముతోనూ, 
వెలిగిపోతున్నాడు. తన కుడి తొడమై ఎడమ కాలు పెట్టుకొని 
విలాసంగా ఊపుతూ కూర్చున్నాడు. 


పరీక్షిత్‌ మహారాజా! సాంబుడికి పుట్టిన ముసలమును 
అరగటిస్తే మిగిలిన చిన్న ములికి లాంటి ముక్క జర అనే వేటగానికి 
దొరికింది అని చెప్పాను కదా! ఆ వేటగాడు ఆ ముక్కను తన 
బాణమునకు అమర్చుకున్న్లాడు. రావిచెట్టు కింద కూర్చుని ఉన్న 
శ్రీకృష్ణుని కాలును చూచి అది మృగము అనుకున్నాడు ఆ వేటగాడు. 
ముసలము ములికను అమరిన బాణమును తన వింటికి సంధించి 
విడిచాడు. ఆ బాణము వేగంగా పోయి శ్రీకృష్ణుని కాలికి తాకింది. 
తానుకొట్టిన మృగము ఏదో తెలుసుకుందామని వచ్చిన వేటగానికి 
చతుర్భుజములతో వెలిగిపోతున్న శ్రీకృష్ణుడు కనిపించాడు. వేటగాడు 
ఆయనపాదముల మీద పడి క్షమించమని వేడుకున్నాడు. 


“మహానుభావా! నేను దుర్మార్గుడను. అజ్ఞానంతో మహా 
వెనాను. నాఅపరాధమును మన్నించి నన్ను కరుణించు. 


87 


శ్రీమద్భాగవతము 


కొట్టాను. తీరని అపరాధం చేసాను. నేను ఇటువంటి అపరాధము 
మరలా చేయకుండా నన్ను చంపెయ్యి. నీకు అపకారం చేసిన నేను 
దేవతాగణములే నీ మాయలో పడి నీ నిజ స్వరూప జ 
తెలుసుకోలేకపోతున్నారు. ఇంక పామ 


విధాల వేడుకున్నాడు. ఆ వేటగాని పారన విన క్ష కృష్ణుడు ఇలా అన్నాడు. 


థి 


రుడను నేనెంత?” అనిపరి పరి 


పరాధము 


“వ్వాధుడా!(వేటకాడా] లే! నీవు ఏ అ 


బాధపడవలసిన పని లేదు. నీవు పుణ్యాత్ము డవ .వుణ్యలోక ములకు 


వెళ్లు.” అని అన్నాడు. ఆ వేటగాడు శ్రీకృష్ణుడికి మూడుసార్లు పదక్షిణవ 


ల్లింది కాబట్టి జరిగింది. నీవు 


మొదట్లో ఈ కూర్చుని ఉన్న కృష్ణుని చ Se వాడకు వెరటనే 


“కు దేవా! నేను ధన్యుడను. ఇన్నాళ్లు నేను 
అలమటిస్తున్నాను. నా మనసుకు శాంతి లేదు. నాకు కర్తవ్య బోధ 
చేయండి.” అని వేడుకున్నాడు. ఇంతలో దారుకుడు 


అంధకారంలో 


దారుకునితో ఇలా అన్నాడు. 


88 


ఏకాదశ స్కంధము(రండవ భాగము 


“దారుకా! నీవు ఇప్పుడు ద్వారకకువెళ్లు. అక్కడ ఉన్న 
యాదవలకు, వారి బంధువులకు, ప్రభాస తీర్ధంలో యాదవ 
ప్రముఖులు అందరూ బకరితో ఒకరు కొట్టుకొని మరణించారని చెప్పు. 
బలదేవులు కూడా తన శరీరమును వదిలిపెట్టి వైకుంఠమునకు 
చేరుకున్నాడని చెప్పు. త్వరలో ద్వారకా నగరము సముద్రంలో 
మునిగిపోతుంది. కాబట్టి నీవు యాదవులందరినీ ద్వారక వదిలిపెట్టి 
వెళ్లమని చెప్పు. అర్జునుడు ద్వారకలో ఉన్నాడు. నా తల్లి తండ్రులను, 
యాదవులను, అంత:పుర స్త్రీలను అర్జునుడు రక్షిస్తాడు. వారందరూ 
ఇంద్రప్రస్థము వెళ్లిపోతారు. నీవు, నేను ఉపదేశించిన భక్తియోగము 
అవలంబించి శాంతిని పొందు. ఇదంతా నా మాయ. నీవేమ్‌ 
చింతించవలసిన పని లేదు.” అని అన్నాడు. తరువాత దారుకుడు 
శ్రీకృష్ణునికి మూడుసార్లు ప్రదక్షిణము చేసి నమస్కరించి అక్కడి 
నుండి ద్వారకకు వెళ్లిపోయాడు.” అని శుక మహర్షి పరీక్షిత్‌ 
మహారాజుకు యాదవుల పరస్పరము కొట్టుకొని మరణించడం 
మొదలగు విషయములు వివరించాడు. 


శ్రీమద్భాగవతము 


ఏకాదశ స్కంధము ముప్టదవ అధ్యాయము సంపూర్ణము 
ఓం తత్సత్‌ ఓం తత్సత్‌ ఓం తత్‌ 


89 


శ్రీమద్ధాగవతము 


ముప్పది ఒకటవ అధ్యాయము. 


“కు పరీక్షిత్‌ మహారాజా! కృష్ణుని ఆదేశము మేరకు 

ఉద్ధవుడు బదరికావనమునకు తపస్సు చేసుకునే నిమిత్తం 

రూడు. వేటగాని చేతిలో దెబ్బతిన్న కృష్ణుడు బంటరిగా రావి 
చెట్టుకింద కూర్చుని ఉన్నాడు. అక్కడ అంతా నిర్మానుష్యంగా 
ఉంది. అప్పుడు బ్రహ్మ, శివుడు, పార్వతి, మహేంద్రుడు మొదలగు 
దేవతా గణములు, 
మహామునులు, పిత్య దేవతలు, సిద్దులు, గంధర్వులు, విద్యాధరులు, 
మహానాగులు, చారణులు, యక్షులు, రాక్షసులు, కిన్నరులు, అప్సరసలు, 
గరుడుడు అందరూ కలిసి న్యా 


రని వద్దకు వచ్చారు. శ్రీకృష్ణుని 
లీలలను కొంతమంది గానం చేస్తున్నారు. కొంత మంది కృష్ణుని మ్‌ద 


మరీచి మొదలగు ప్రజాపతులు, సనకాది 


పూల వర్షం కురిపిస్తున్నారు. 


వారంతా ఎందుకు వచ్చారో తెలుసుకున్నాడు కృష్ణుడు. 
వారంతా తనను మరలా తన నిజధామమునకు రమ్మని 
చడానికి వచ్చారని గ్రహించాడు. తన కళ్లు మూసుకున్నాడు. 


ఆహ్వానిం 


మోగించారు. అ క నుండి పుష్ట వర్షము కురిసింది. అప్పటి 
ఎ చేసిన సత్త క్యనిష్ట, ధర్మనిష్ట, కీర్తి, 


8 లోకమునుండి 


90 


ఏకాదశ స్కంధము(రండవ భాగము 
అదృశ్యం అయ్యాయి. శ్రీకృష్ణుని వెంటవెళ్లిపోయాయి. ఇదంతా కళ్లారా 
చూచిన బ్రవ్మోది దేవతలు ఆశ్చర్యపోయారు. ఆకాశంలో మెరిసిన 
మెరుపు అలా మెరిసి ఇలా మాయం అయినట్టు శ్రీకృష్ణుడు ఎలా 
వెళ్లాడో దేవతాగణములు తెలుసుకోలేకపోయారు. బ్రహ్మ, రుద్రుడు 
మొదలగు వారు శ్రీకృష్ణుని యోగ ప్రభావమును చూచి 
ఆశ్చర్యపోయారు. శ్రీకృష్ణుడు తన ధామమును చేరుకున్నాడు కాబట్టి, 
వారు కూడా తమతమ లోకములకు వెళ్లిపోయారు. 


ఓపరీక్షిత్‌ మహారాజా! ఈ విధంగా పరమాత్మ శ్రీకృష్ణ 
అవతారమును చాలించి తన నిజధామమునకు వెళ్లిపోయాడు. 
రంగస్థలము మీద నటుడు, తన నిజరూపమును ఎలాంటి 
మార్చుచేయకుండా, వివిధ వేషములతో, పుట్టడం, పెరగడం, చావడం 
లాంటి పాత్రలను, పాత్రోచితంగా ఎలా నటిస్తాడో, అలాగే పరమాత్మ 
భూలోకంలో, యాదవ కులంలో శ్రీకృష్ణుడు గా అవతరించి, పెరిగి, 
తిరిగి అన అవతారమును చాలించాడు. 


పరమాత్మ యొక్క ఈ ఆవిర్ణావము, తిరోభావము కేవలము 
రెత్మ్ర యొక్క మాయ తప్ప వేరు కాదు. పరమాత్మ ఈ జగత్తును 


పరమ 


సృష్టించాడు. తాను అందులో పవేశించాడు. సకల జీవరాసుల 

అంతరంగములలో ఆత్మస్వరూపుడుగా నిలిచి ఉన్నాడు. 

విహరిస్తున్నాడు. మరలా పళయ కాలంలో తను చేసిన సృష్టిని 
క్‌ 


సంహరించుకుంటున్నాడు. 


శ్రీకృష్ణుడు తన అవతార సమయంలో గురుదక్షిణగా, 
యమలోకములో ఉన్న గురు పుతుని తీసుకొని వచ్చి గురు పత్సికి 


91 


శ్రీమద్ధాగవతము 


రెగించిన బ్రహ్మోస్రము బారి నుండి ఉత్తర 
గర్భంలో ఉన్న నిన్ను రక్షించాడు. కాని అటువంటి వాడు కేవలము ఒక 
వేటగాడు కొట్టిన బాణము చేత ఈ లోకమును విడిచిపెట్టి 

రూడు. ఆయన తనను తాను రక్షించుకోలేక కాదు. 


కీకమును విడిచిపెట్టి వెళ్ల వలసిన సమయం ఆసన్నమైనందున 


ఇచ్చాడు. అ అశ్వత్థామ ప్రయ క్‌ 


సమూలంగా నాశనం అయిన తరువాత కూడా తన శరీరమును ఈ 
లోకములో మిగిల్చి ఉండటానికి క తీకృష్ణు ముని 
దివ్యనిర్మాణమును గురించి ప్రతిరోజూ ఉదయము మననం 
వారికి ఉత్తమ గతులు కలుగుతాయి. 


ఓ పరీక్షిత్‌ మహారాజా! గ్‌ గ్‌ 
ద్వారక చేరుకున్న దారుకుడు, వ 
రి పాదములపై బడి ఏడ్చాడు. దారుకుడు త 


aa aes య ణకు సు తమ బంధు MO ase 
జకరు కొట్టుకొని మరణించారు అన్న వార్త దారుకుని వలన విని, 


92 


ఏకాదశ స్కంధము(రండవ భాగము 


అక్కడ బలరాముడు, శ్రీకృష్ణుడు వారికి కనపడలేదు. వసుదేవుడు, 
దేవకీదేవి, రోహిణి మొదలగువారు దు:ఖం ఆపుకోలేక పెద్దపెట్టున 
ఏడ్వసాగారు. శ్రీకృష్ణుని విడిచి ఉండలేని దేవకీదేవి, మొదలగు వారు 
అక్కడికక్కడే ప్రాణములు విడిచిపెట్టారు. మరికొంత మంది యాదవ 
స్త్రీలు, మరణించిన తమ తమ భర్తలతో, చితులు ఎక్కి, సహగమనం 
చేసారు. అదే విధంగా బలరాముని భార్యలు, వసుదేవుని భార్యలు, 
శ్రీకృష్ణుని కోడళ్లు అందరూ, తమ తమ భర్తల యొక్క దేహములతో 
పాటు సహగమనం చేసారు అంటే వారి వారి భర్తల చితులలో పడి 
కాలిపోయారు. శ్రీకృష్ణుని భార్యలు అయిన రుక్తిణి మొదలగు వారు 


అర్జునుడు శ్రీకృష్ణుని ఎడబాటును భరించలేకపోయాడు. 
కాని శ్రీకృష్ణుడు తనకు ఉపదేశించిన గీతామ్యత సారమును గుర్తుకు 
తెచ్చుకొని తనను తానుసమాధాన పరచుకున్నాడు. తరువాత 
యాదవులందరికీ సామూహికంగా కర్మకతువులు చేసాడు. తరువాత 
కొన్ని దినములకు సముద్రము పొంగి, ద్వారకానగరము 
సముద్రములో మునిగి పోయింది. శ్రీకృష్ణుడు నివసించిన 
మందిరము మాత్రము సముద్రములో మునిగిపోకుండా నిలిచి ఉంది. 
శ్రీకృష్ణుడు ద్వారకానగర। ములో నివసించిన తన మందిరములో 
ఇప్పటికీ ఉన్నాడని భక్తుల నమ్మకము. 


పరీక్షితీమహారాజా! మరణించగా మిగిలిన యాదవులను 
స్త్రీలను, బాలురను, వ్యద్దులను తన వెంట తీసుకొని అర్జునుడు 
ఇంద్రప్రస్థమునకు వెల్లాడు. అనిరుద్దుని కుమారుడు, శ్రీకృష్ణుని 


93 


శ్రీమద్ధాగవతము 


మునిమనుమడు అయిన వ్రజుడు అనే వానిని ఇందపస్థమునకు 
రాజుగా చేనాడు. తరువాత పాండవులు నిన్ను (పరీక్షిత్‌ తుహాాాజనుి 
హస్తినాపురమునకు రాజుగా పట్టాభిషిక్తుని చేసి, వారందరూ 
మవోప్రన్థానము చెందారు. 


ఓపరీక్షిత్‌ మహారాజా! దేవదేవుడు అయిన శ్రీకృష్ణుని లీలలను 
ఎవరైతే శద్ధాభక్తులతో గానం చేస్తారో వారు సకలపాపముల నుండి 
విముక్తులు అవుతారు. భాగవత పురాణములో చెప్పబడిన శ్రీకృష్ణుని 
అవతార చరిత్రను, శ్రీకృష్ణుని బాల్బలీలలను చదివినా, వినినా, వారు 
శ్రీకృష్ణుని యందు అమితమైన భక్తిని పొందుతారు.” అని శుక మహర్షి 
పరీక్షిత్‌ మహారాజుకు శ్రీకృష్ణ నిర్మాణము గురించి చెప్పాడు. 


శ్రీమద్భాగవతము 
ఏకాదశ స్కంధము ముప్పది ఒకటవ అధ్యాయము సంపూర్ణము 
ఏకాదశ స్కంధము సర్వం సంపూర్ణం. 
ఓం తత్షత్‌ ఓం తత్సత్‌ ఓం తత్లత్‌. 


94 


ద్వాదశ స్కంధము. 


శ్రీరామ శ్రీరామ శ్రీరామ 


శ్రీమద్భాగవతము 


సంస్క్యత మూలము 


భగవాన్‌ వ్యాసమహర్షి 


తేటతెలుగులో 


యం.వి.సుబ్రవ్మాణ్యం 


చిరునామా: 
2-31, చైతన్యపురి, హైదరాబాద్‌ 500060 
సెల్‌: 9866140619, 9391134792 
ఫోన్‌:040-24048104 


నైమిశారణ్యంలో, సత్రయాగ సందర్భంలో, నూత 
పౌరాణికుడు శౌనకుడు మొదలగు మహాబుషులకు, శుక మహర్షి 
ుదోరాజుకు చెప్పిన భాగవత పురాణ కథను ఇలా 


ప మునీందులారా! శుక మహర్షి పరీక్షిత్‌ మహారాజు త్రో 
కలియుగంలో జరగబోయే పరిణావ 


రాల గురించి ఇలా వివరిస్తున్నాడు. 


ఉంది. అతడు జరాసంధుని వంశవ 
శునకుడు అనే మంత్రి ఉండేవాడు. ఆ మంత్రి రాజు మీద తిరుగుబాటు 
చేసి, రాజును చంపి, తన కుమారుడు అయిన ప్రద్యోతనుని రాజుగా 
చేస్తాడు. (ఇక్కడి నుండి భవిష్యత్తులో జరగబోయే పరిణామాల 


వాక 


ఎలో జన్మించాడు. పురంజయునికి 


గురించి చెప్పబడుతూ ఉంది. గమనించండి 

తరువాత పద్యోతనుని హు తున పాలకుడు 
పాలకుని కుమారుడు విశాఖయూపుడు, వాని కుమారుడు యా 
ను పరిపాలిస్తారు. రాజకుని కుమారుడు 
నందివర్థనుడు. వీరందరూ 138 సంవత్సరములు రాజ్యపాలన చేస్తారు. 


ద్వాదశ స్కంధము. 
నంది వర్థనుడికి శిశునాగుడు, శిశునాగునికి కాకవర్జుడు 
కాకవర్గునకు క్షేమధర్చుడు, క్ష్రమధర్మునకు క్షేత్రజ్ఞుడు జన్మిస్తారు. 
క్షేత్రజ్ఞునకు విధిసారుడు, విధిసారునకు అజాత శత్రు, వానికి దర్ణకుడు, 
దర్భ్ధకునకు అజయుడు జన్మిస్తారు. అజయునకు నంది వర్ధనుడు, 
నందివర్ధనునకు మహానంది జన్మిస్తారు. వీరందరినీ శిశునాగ సంతతి 
ఈ పది మంది రాజులు 360 సంవత్సరములు రాజ్యపాలన 


ఆతం౦€ ఫం | సీం 


వాలి 


మహానందుడికి ఒక శూద్రస్తీయందు మహాపద్మనందుడు 
అనే వాడు జన్మిస్తాడు. ఆ మహాపద్మనందుడు అధార్మికుడు, మహా 
బలవంతుడు, క్రూరుడు. అతడు రాజ్యమును నిరంకుశంగా పాలిస్తారు. 
వానికి ఎనిమింది కుమారులు. వారు 100 సంవత్సరములు 
పరిపాలిస్తారు. చాణక్కుడు అనే బ్రాహ్మణుడు నంద వంశమును 
నిర్మూలిస్తాడు. మౌర్యవంశమును స్టాపిస్తాడు. మౌర్య వంశమునకు 
9 


చందగుప్పుని కుమారుడు వారిసారుడ 
రుడు అశోకవర్ధను డు పరిపాలిస్తారు. అశోకవర్థన ని 


0 అతని 


1 ౩7సంవత్సరములపాటు ses 


శ్రీమద్భాగవతము 


బృహద్రథుని సేనాపతి పేరు పుష్యమిత్రుడు. అతడు 
పశ వధించి, సింహాసనము ఆక్రమిస్తాడు. అతనితో 


కుమారుడు భూమిత్తుడు, వాని కుమారుడు నారాయణుడు, వాని 
ము వారు. వీరు 345 


కుమారుడు ప అతని కుమారుడు చివి 
కుమారుడు అనిష్ట కర్ముడు, వాని కుమారుడు హారేయుడు, వాని 


ద్వాదశ స్కంధము. 
మారుడు పురీషభీరువు, వాని 
రుడు సునందుడు, వాని కుమారుడు చకోరుడు రాజ్యపాలన 
చేస్తారు. తరువాత ఆంధ్ర వంశము అంతరిస్తుంది. 


తరువాత బహు అనేవంశము వారు పాలిస్తారు. వారిలో 
ఎనిమిదవ వాడు శివస్వాతి. వాని కుమారుడు గోమతి, వాని 
డు పులీమానుడు, వాని కుమారుడు వేదశిరుడు, వాని 
కుమారుడు శివస్కంధుడు, వాని కుమారుడు యజ్ఞశ్రీ, వాని 
ఏమారుడు విజయుడు, వాని కుమారుడు చంద్రవిజ్ఞుడు. వీరందరూ 
456 సంవత్సరములు భూమిని పరిపాలిస్తారు. 


తరువాత అభీరజాతి వారు ఏడుగురు, తరువాత కంకులు 
అనే వారు 16 మంది రాజులు అవుతారు. వారి తరువాత 
యవనులు, తురుష్కులు, గురుండులు, మౌలులు రాజ్యపాలన 
చేస్తారు. వీరంతా 1309 సంవత్సరములు భారతదేశమును 
పరిపాలిస్తారు. వారి తరువాత భూతనందుడు, వంగిరి, శిశునంది, 
యశోనంది, ప్రవరకకుడు 106 సంవత్సరములు రాజ్యపాలన చేస్తారు. 
ఏరి వంశమ లోని వారైన బాహ్లికులు 13 మంది, వారి తరువాత 
పు ష్యమితుడు, వాని కుమారుడు దుర్శిత్రుడు, వారి తరువాత ఆంధ్రులు 
ఏడుగురు, వారి తరువాత కోసల దేశము వారు 7 మంది, 
విదూరులు, నిషధ Sasa భారత దేశములోని వివిధ 
సు ముక్కలు 


శ్రీమద్భాగవతము 


తరువాత పురంజయుడు అనే రాజు మగధ 
దేశమునకు రాజు అవుతాడు. వాడు బ్రాహ్మణులను మొదలగు 
ర్లముల వారిని ఇతర హీనవర్ణ్లముల లోకి మారుస్తాడు. బాహ్మణ, 
లను నిర్మూలించి అంతా శూద్ర వర్ణము వారితో 
శంస క్షత్రియులను పూర్తిగా నాశనం చేస్తాడు. ఉత్తర 
తము అంతా తన పాలన కిందికి తీసుకొని వస్తాడు. 


తరువాత సౌరాష్తులు, అవంతులు, ఆభీరులు, శూరులు, 
అర్హుదులు, మాళవులు మొదలగు వారు ఉపనయన సంస్కారము 
లేకుండా, శూద్రులుగా బతుకుతారు. వీరు వేదములలో చెప్పబడిన 
ఆచారములను పాటించరు. సంస్కారము ఉండదు. వరిలో 
బ్రాహ్మణులు సింధు తీరముగు, చంద్రభాగ తీరముగు, కాశ్మీరమును 
పరిపాలిస్తారు. వరు పుట్టుకతో బ్రాహ్మణులు అయినప్పటికినీ మ్లీచ్చులతో 
సమానంగా జీవిస్తారు. వీరికి ధర్మం అంటే ఏమిటో తెలియదు. నిజం 
చెప్పరు. ఎవరికీ దాన ధర్మాలు చెయ్యరు. అమితమైన కోపం కలిగి 


ఏరి కాలములో మ్లేచ్చులు విజ్యంభిస్తారు. మ్లే చ్చులు అం టే 
స్త్రీలను, బాలురను, గోవులను, బ్రాహ్మణులను నిర్దాక్షిణ్యంగా చంపేవారు. 
బాలురను, స్త్రీలను అపహరించేవారు. ఇతరుల ధనమును 
తొబ్రగోటేనారు. వీరికి sons ు వచ్చి 


పిరికివారు. వీరి అ కూడా తక్కువే. ఎవరు, ఎప్పుడు, ఎవరి 
చేతిలో చస్తారో తెలియదు. వరు గర్భాదానము, జాతక కర్మలు 


ద్వాదశ స్కంధము. 
మొదలగు సంస్కారములు నిర్వర్తించరు. యజ్ఞములు, నిత్య కర్మలు 
చేయరు. ఎక్కువగా రజోగుణము, తమోగుణము కలిగి ఉంటారు. పైకి 
ఏరు రాజులుగా ఉన్నా వీరికి క్షత్రియ లక్షణములు ఏవ ఉండవు. ఈ 
రాజులకు ప్రజలను పీడించి ధనం సంపాదించడమే ప్రథమ కర్తవ్యము. 
ఏరి పాలనలో ఉన్న పజలు కూడా వీరినే అనుసరిస్తారు. వారిలో వారు 
కొట్టుకొని, అకారణ యుద్ధ్దములలో రాజులచేత చంపబడి, 
నశించిపోతారు.” అని శుక మహర్షి పరీక్షిత్‌ మహారాజుకు రాబోవు 
కాలములో జరిగే పరిణామాలగురించి వివరించాడు. 


ద్వాదశ స్కంధము మొదటి అధ్యాయము సంపూర్ణము 


రుం తత్సత్‌ ఓం తత్సత్‌ ఓం తత్లత్‌ 


ద్వాదశ స్కంధము 


శుక మహర్షి పరీక్షిత్‌ మహారాజుకు కలియుగ ధర్మముల 


“ఓ పరీక్షిత్‌ మహారాజా! కలియుగములో కలి ప్రభావంతో 
మానవులలో ధర్మచింతన, సత్యవాక్కు, పరిశుభ్రత, ఓర్చు, | 
దయాగుణము, ఆయుష్షు బలము, జ్ఞాపక శక్తి కమకమంగా 

ములో మానవులకు ధనము ముఖ్యము. 


శ్రీమద్భాగవతము 


ధనం కోసరం ఏమైనా చేస్తారు. ధనం కోసమే పుట్టామనీ, ధనం 
కోసరమే ఆచారాలను అనుసరిస్తున్నామనీ పవర్తిస్తారు. బలం ఉన్న 
వాడిదే రాజ్యము అవుతుంది. ధర్మము, న్యాయము, స్త్రీలు బలము ఉన్న 
వాడి వశం అవుతారు. 


భార్యభర్తలలో ఒకరి మీద ఒకరికి అనురాగం తగ్గిపోతుంది. 
అమ్మకాలు, కొనుగోళ్లలో ఎక్కువగా మోసం జరుగుతుంది. స్త్రీ, 
పురుషులలో ఎవరు గొప్పవారు అంటే ఎవరైతే ఎక sa రతికార్యము 
నిర్వర్తిస్తారో వారే గొప్పవారు అనిపించుకుంటారు. యజ్ఞోపవీతం 
వేసుకున్న వాడే బ్రాహ్మణుడుగా చలామణి అవుతాడు. బ్రహ్మచర్యము 
సము మొదలగు ఆశ్రమములు స్వీకరించడానికి, సన్యాసులుగా 
గుర్తించడానికి కేవలం కాషాయాలు కట్టి దండం పట్టుకుంటే వాడు 


3 


స్వామీజీ, సన్యాసి అవుతాడు. అంతే కానీ, వాడికి సన్యాసి లక్షణాలు 
ఏమీ ఉండవు. 


ధనం లేని వాడికి న్యాయం కూడా దొరకదు. ధనం ఉన్న 

స్త్ర పరిజ్ఞానము, 
పురాణ పరిజ్ఞానము లేకపోయినా, వాక్ష్టాతుర్య క కలవాడే పండితుడు 
అనిపించుకుంటాడు. ఆడంబరము కలవాడే సాధువు. దరిద్రుడిని 
సాధువుగా పరిగణించరు. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్న 
మాటలతోనే వివాహం జరుగుతుంది. నీకు విడాకులు ఇస్తాను అన్న 
మాటలతోనే వివాహం విచ్చినమవుతుంది. మానసిక శౌచము 
లేకపోయినా, స్నానం చేసి మంచి బట్టలు కట్టుకుంటే వాడిని 
గౌరవిస్తారు. 


వాడి పక్షాన న్యాయం ఉంటుంది. ఎటువంటి శా 


న క నం ల 


పరిగణింపబడుతుంది. 


తివాడూ తాను, తన కుటుంబము > 
అని అను కుతటారు. తీర్తివే పేరు ప్రతిష్టలు అజం ధర్మకార్యాలు 
చేస్తారు. ఈ ప్రకారంగా + భూమి అంతా దుమలతో | నూ 
అన్షివర్ణములలో 
రాజవుతాడు. అటువంటి రాజులు నిరంకుశులు అవుతారు. వారికి 

క్షణము ఉండదు. పరమ లోభులుగా ఉంటారు. ప్రజల 

ధనమును పన్నులరూపంలో హ్‌ os స్త్రీలకు 
ఏరి బాధలు తట్టుకోలేక ప్రజలు అడవులలోకివ 
నక్సలైట్‌ వ్యవస్త అటువంటిదేమో[ 


ఉన్న లో ఎవరికి బలం, . పరాక్రమమ ౦ ఉంటే వాడే 


కరువు కాటకాలు సంభవిస్తాయి. ఒక పక్క కరువు మరొక 
be పన్నుల భారము, వీటిని తట్టుకోలేక ప్రజలు అ అం పారి 
వోయి జంతువులను వేటాడి, వాటి మాంసము తోనూ, 
ంలములతోనూ న లతా మరి కొంతమంది 


చలి, అకాల వర్షాలు, విపరీతమైన మంచు, 


రావ 


శ్రీమద్భాగవతము 


కలహాలు, ఆకలి, వ్యాధులు, దిగులు, ఏటి వలన పజలు బాధపడుతూ 


కళ్లద్దాలు వేయించుకోమంటా 

బకొక్కక్క అవయవము వ్య సక మొదలవుతుంది అన రాటు 
వేదములలో చెప్పబడిన థర్మలను పాటించరు. ధర్మాలను తమ ౬ [| 
వచ్చినట్టు నిర్వచిస్తారు. రాజులు దొంగల మాదిరి తయారవుతారు. 
మానవులు కూడా ఒకరిని ఒకరు దోచుకో 
బతుకుతుంటారు. 


వడం, అబద్దాలు చెప్తడం, 


ు హింసించడం వీటితో 


బ్రాహ్మణ, క్షత్రియ,వైశ్యులు అందరూ తమ తమ వర్ణ 
యులను వదిలిపెట్టి శూద ధర్మమునుస్వీకరిస్తారు. (ఉద్యోగాలకు 
ఎగబడతారు. ఆవులు పాలు ఇవ్వడం తగ్గిన 


యి. ఆశములు 


బంధుత్వములు వివాహ సంబంధముల మా!ఈ& 


ఓషధులు అణుపాయము 


10 


ద్వాదశ స్కంధము. 


లనే ఓషధులుగా ఎలా ఉంటే అలా 


(అంటే ఇదివరకు ఆహారపదార్థవ 
తీసుకొనే వారు. ఇప్పుడు వాటిని నూక్షరూపంలోకి మార్చి బిళ్లలు, 
పూల్చు రూపంలో తీసుకుంటున్నారు. 


మేఘములు ఎక్కువగా ఉరమడం, మెరవడం చేస్తాయి 
కానీ తక్కువ వర్షపాతం ఉంటుంది. గృహములలో ధర్మకార్యాలు 
నడవవు. కేవలం ఆహారం వండుకోవడం, తినడం, నిదించడం ఇవే 


ఏదో బరువు 


జరుగుతాయి. జనులు గాడిదలమాదిరి ఎప్పుడు 
మోస్తున్నట్టు ఈసురో మంటూ ఉంటారు. 


ముగం అంతం అయ్యసమయంలో, ధర్మరక్షణ 
కొరకు పరమా ుడై అవతరిస్తాడు. సాధువులను 
రక్షిస్తాడు, ధర్మాన్ని రక్షిస్తాడు. పరమాత్మ శంభల అనే గ్రామములో, 
విష్ణుయశుడు అనే బ్రాహ్మణుని ఇంట్లో కల్కి రూపంలో జన్మిస్తాడు. 
ఆయన పేరు దేవదత్తుడు. ఆయనకు అన్ని ఐశ్వర్యములు ఉంటాయి. 
కాంతి వంతంగా ఉంటాడు. ఆయన నొక అశ్వమును ఎక్కి లోకం 
అంతా తిరుగుతాడు. దుర్మార్గులను నాశనం చేస్తాడు. రాజుల వేషంలో 
ఉండే దొంగలను నాశనం చేస్తాడు. ఆయనను చూడగానే, ఆయన 
దగ్గరకు రాగానే, ఆయన మీదినుండి వీచే గాలి వరికి తగలగానే, 
సత్తురుషులు అయిన మానవులు పవిత్రులు అవుతారు. అప్పుడు 


వారంతా ఆయనను మనసులో నిలుపుకొని ధ్యానిస్తారు. వారికి మంచి 


పరమాత్మ దేవదత్తుడు అనే నామంతో జన్మించగానే, 
కలియుగం అంతమౌతుంది. కృతయుగం మొదలవుతుంది. పజలు 


11 


శ్రీమద్భాగవతము 


సాత్వికులుగా ఉంటారు. చంద్రుడు, సూర్యుడు, పుష్యమ్‌ నక్షత్రము, 
బృహస్పతి ఒకే రాశిలో ఉండగా కలియుగం అంతరించి పోతుంది. 
కృతయుగం మొదలవుతుంది. 


ఓ పరీక్షిత్‌ మహారాజా! ఇప్పటి వరకు చంద్రవంశ రాజులు 
సూర్యవంశ రాజులు, వారి గురించి, ఎవరెవరు ప్రస్తుతం ఉన్నారో, 
లఅఎవరంవరు గతించిపోయారో, భవిష్యత్తులో వతతెనకు ఈ భూమిని 
పాలిస్తారో వివరంగా చెప్పాను. 


ఓ పరీక్షిత్‌ మహారాజా! నీవు పుట్టినప్పటినుండి, నంద 
మహారాజు కాలం వరకు 1115 సంవత్సరములు కాలం పడుతుంది. 
ఆ సమయములో ఆకాశంలో ఉన్న సప్తర్షి మండలంలో పులహుడు 
క్రతువు అనే రెండు నక్షత్రములు సూర్యోదయ సమయంలో 
కనిపిస్తాయి. రాత్రి సమయంలో దక్షిణం నుండి ఉత్తరానికి సమంగా ఉ 

న్న రేఖ మీద మధ్యలో ఏ నక్షత్రం ఉంటుందో ఆ నక్షత్రముతో కూడి 

సప్తర్షులు నూరు మానవ సంవత్సరములు ఉంటారు. (దేవతల 
కాలమానము వేరు. వాటిని దివ్య సంవత్లరములుఅంటారు. 
మానవులకు 365 రోజులు ఒక మానవ సంవత్సరము. ఒక మానవ 
సంవత్సరము దేవతలకు ఒక రోజుతో సమానము... 


ఓ రాజా! ఈ సమయంలో సప్తర్నులు మఘ నక్షత్రంలో 
ఉన్నారు. శ్రీకృష్ణుడు భూలోకమును వదిలిపెట్టిన మరుక్షణమే - 
కలియుగము ఆరంభమైంది. అప్పటికే మానవు ము 
చేయడంలో అధికమైన ఆసక్తి చూపుతున్నారు. 


వా 


12 


ద్వాదశ స్కంధము. 


అము కలియుగము 


4,32,000 సంవత్సరములు పాటు ఉండే 
ప్రవేశించింది. ఆకాశంలో ఉన్న సప్తర్షి మండలము 
రథ నక్షత్రములో ప్రవేశించగానే భూమిని ప్రద్యోతనుడు 
అనే రాజు పరిపాలిస్తాడు. అప్ప వి నుండి కలియుగము ప్రారంభం అయి 


నందరాజు పాలించు వరకు వది చెందుతుంది. 


కలియుగము 


రు పరీక్షిత్‌ మహారాజా! hind తన అవతారమును 


చాలించి వైకుంఠము 


మొదలయింది. ఈ విషయం పురాతత్వశాస్త్ర వేత్తల 
ధ్యవపరిచారు. కలియుగము వేయి దివ్య సంవత్సరముల పాటు 
అప్పుడు మానవుల చిత్తములు ఆత్మను గురించి ఆలోచించడం 
అనే తేడా బ్రాహ్మణ, క్షత్రియ,వైశ్యులలో కూడా కనపడుతుంE 


యొదలెడతాయి. భూమిని పరిపాలించిన రాజులలో 


ఇప్పటి దాకాక నేను చెప్పిన మహారాజుల పేర్లు, వారి కీర్తి 
మాతమే వినపడుతూ ఉంది. పౌరాణిక కథలలో మాతమే వారి 
గురించి చెప్పబడింది. వారి జీవితమ 


ఎల గురించి, వారి సంతానము 
ఎవరికీ తెలియడం లేదు. 


గురించి, ఏ విధమైనవవరాలు పస్తుతము 


13 


శ్రీమద్భాగవతము 


ఓ పరీక్షిత్‌ మహారాజా! చంద్రవంశపు రాజులు అయిన 
శంతన మహారాజు, అతని సోదరుడు దేవాపి ఇద్దరూ ప్రస్తుతము 
కలాప అనే గ్రామంలో ఉంటున్నారు. ఏరు తమ న సా 
ఉంటారు.(శంతనుడు భీష డ్రి 
మహాభారత కథ మొదలయింది. వీరు క కలియుగము అంతము వరః 
జీవించి ఉంటారు. కలియుగము అంతమై కృతయుగము మొదలు 
కాగానే, పరమాత్మఆదేశాను సారము వీరిరువురు భూలోకములో 
వర్ణాశ్రమ ధర్మములను ప్రచారం చేస్తారు. ఈ ప్రకారంగా కృత 
యుగము, త్రేతాయుగము, ౨. ద్వాపర ( యుగము, కః 


ఎల్లకాల ము 


ఉంటాయి. 


టి రాజా! పూర్వపు రాజులు, బ్రాహ్మణ,క్రత్రియ,వై శ్య,శూద్రులు 
అందరూ ఒకరిమీద రాగద్వేషములతో జీవించి మరణించారు. వారు 
ఈ భూమి మీద కొద్దికాలము మాత్రమే ఉన్నారు. ఆ కొద్దికాలములో 
వారు ఎన్నో పాపాలు చేసారు. ఎందరినో హింసించారు. దాని 
ఫలితంగా వారు క్రిమి కీటకములుగా పుట్టి అనేక బాధలను 
అనుభవించారు. మానవులుగా ఉన్న కొద్ది కాలంలో, ఎవరైతే సాటి 
ప్రాణులను హింసిస్తారో, వారు ఏ విధమైన ప్రయోజనమును పొందడు. 
అలా హింస చేయడం వలన నరకం మాత 
అజ్ఞానంతో బాధపడుతుంటారు. ఈ వేపను ప నమ్ముతారు. 
అనుకుంటారు. . మురకించేటప్పుడు ఇవేవీ ౩ వారి వెంట రావు అ అని 
తెలుసుకోలేరు. అదే అజ్ఞానము. 


త్రం వస్తుంది. వారంతా 


14 


ద్వాదశ స్కంధము. 


రో 


ఓ మహారాజా! పూర్వకాలంలో ఒక వెలుగు వెలిగి, ఎన్నో 


సంపాదించి, రాజ్య భ శిగములను 


తాము శాశ్వతంగా ఈ 

భూమి మీద ఉంటాము అనే మదంతో, గర్వంతో విరవీగిన వారంతా 

* కలిసిపోయారు. ఎవరూ ఈ భూమి మీద శాశ్వతంగా 

లేరు. చివరకు వారి పేర్లుకూడా చాలామందికి గుర్తులేవు. కేవలం 
రాత్రం గురించిన ప్రస్తావన ఉంది. ఇతర 


రాణిక కథలలో వ ల 
మ్‌ లేవు.” అని శుక మహర్షి పరీక్షిత్‌ మహారాజుకు 


“యు గురించి వివరించాడు. 


శ్రీమద్భాగవతము 


cP ఆడి 


ద్వాదశ స్కంధము రెండవ అధ్యాయము 


ఓం తత్సత్‌ ఓం తత్షత్‌ ఓం తత్లత్‌ 


ముద్దాగవతము 


ద్వాదశ స్కంధము 


శుక మహర్షి పరీక్షిత్‌ మహారాజుకు కలియుగంలో కలిగే 
దోషములు, వాటికి నివారణోపాయము 


“కు పరీక్షిత్‌ మహారాజా! ఒక్కోసారి 
పాలించే మహా 


రాజులను, వారి గర్వమును 


పకారంగా పరిహాసంగా తనలో తాను ఇలా అనుకుంటూ ఉంటుంది. 


15 


పరాకమ వంతులమని విరవీగుతూ నన్ను జయించడానికి 
అనేకములైగ య ఎద్ధములు స్తూ, ఒకరిని ఒకరు 
చంపుకుంటున్నారు.” అని అనుకుంటూ 


ఉ ది. 


ఓ పరీక్షిత్‌ మహారాజా! ఈ మ 
నీటి బుడగలు అని తెలియదు. ఈ శరీరము శాశ్వతమ 


తనకు ఎదురు చెప్ప కూడదు అనే 


కబళఆస్తుందని తెలుసుకోలేక 


16 


ద్వాదశ స్కంధము. 


జయించి ముక్తి మార్గంలో ప్రయాణిస్తుంటే, ఏరు కేవలము కొద్దిపాటి 
భూమ్‌ కోసరం సముద్రాలు దాటుత న్నారు. అటువంటి వారు ఆత్మ 
నిగ్రహాన్ని పాటిస్తూ కూడా తుళ్ళమైన రాజ్యాధి కారముల కోసం 
నానాశ్రమ పడుతున్నారు. 


మనువు మొదలగు మహారాజులు ఈ రాజ్యభోగములు 
తుళ్ళమని తలంచి యోగులై ముక్తిని పొందారు. కాని అజ్ఞానులైన 
రాజులు ఈ భూమి అంతా తమదే అని య ంద్ధములు చేసూ 


వాక 


రాజ్యములను ఆకమించుకుంటున్నారు. ఈభూమి మీద మమకారంతో 


తండ్రులను, అన్నదమ్ముు లతో వివాదములు పెంచుకుంటున్నారు. తుదకు 


కూడా చంపుతున్నారు. “ఈభూమి అంతా నాది, నీది కాదు” 
అంటూ గర్వంతో విరవీగుతున్న రాజులు, యుద్ధములు చేసి ఇతర 
రాజులను చంపి తుదకు వారూ చస్తున్నారు. 


జు పురూరవుడు, గాధి, నహుషుడు, భరతుడు, 
ర్లునుడు, మాస్లాత, సగరుడు, రాముడు, ఖట్వాంగుడు, 
దుంధుహుడు, రఘువు, త్యృణబిందువు, యయాతి, శర్యాతి, 

ఏ, గయుడు, భగీరథుడు, కువలయాశ్వుడు, కకుత్సుడు, 
నలుడు, న్యగుడు, హిరణ్యకశిపుడు, వ్యత్రుడు, రావణుడు, నముచి, 
ఈశంబరుడు, నరకుడు, హిరణ్యాక్ష; డు, తారకుడు మొదలగు రాక్షసులు, 
మహారాజులు, సర్వం తెలిసినవారు, శూరులు, వరులు, సకలం 
జయించిన వారు, ప్రతిచోటా ఓడిన వారు, ఎవరైనా సరే వరంతా ఈ 
భూమి మీద మమకారం కలిగిన వారే. కాని ఎవరూ ఈ భూమిని 
శాశ్వతంగా పొందలేదు. అందరూ తమ కాలం తీరగానే తమ కోరికలు 
తీరకుండానే మరణించారు. కేవలం పురాణాలలో, చరిత్రలో 


ఆద 


17 


శ్రీమద్భాగవతము 


ఓ పరీక్షిత్‌ మహారాజా! నేను నీకు పూర్వము ఈ భూమిని 
పాలించిన మహారాజులు, చక్రవర్తుల గురించి చెప్పాను. ఇంకా ఏ 
విషయం తెలుసుకోదలిచావో అడుగు! 
పరీక్షిత్‌ మహారాజు ఇలా అడిగాడు. 


అనుసరించి ఈ కలిప్రభావం నుండి తప్పించ ంకోగలరు నాకు 
తెలియ-చచెయ రెండి. ట్‌ మహర్షీ! |! యుగాల వెరు యుగముe 


ఆరి 


యొక్క కాల పరిమాణము, 
క వీటి గురించి నాకు తెలియజేయ, వలసినది” 
వినయంగా అడిగాడు. అప్పుడు శుక యోగీందులు ఈ 


నడిచింది. ఆ నాలుగు పాదములు ఏవంటే....సత్యము (సత్‌ 
రము ఈ రెండింటికీ భేదము తెలుసుకున్న 


డు ఆత్మస్వరూపుడుగా ఉ 
టి సా అ సాటి es Soa మీద 


18 


ద్వాదశ స్కంధము. 
(తమకు ఉన్న సంపదను, వస్తువులను ఇతరులతో 
పంచుకొనేవాళ్లు. తమ శక్తి మేరకు దానములు చేసేవాళ్లు) ఇవీ 
అనుష్టింపబడేవి. 


ముగములో మానవులు తృప్తిగా జీవించేవారు. ఉ 
సంతుష్టిగా ఉండేవాళ్లు. సాటి మానవుల మీద, ప్రాణుల మీద 
బాడి ఉండేవాళ్లు. అందరితో మితత్వము, పేమ, సౌహార్దత్వము 


పంచుకొనేవాళ్లు. ఎల్లప్పుడూ మనస్సును ప్రశాంతంగా ఉంచుకొనే 
వాళ్లు. ఓర్చుకలిది ఉండేవాళ్లు. ఉన్నదానితో త్యప్తి పడేవాళ్లు. లేని దాని 
కాదు. లోకంలో ఉన్న అందరినీ గొప్ప, బీద 
తేడా లేకుండా సమానంగా ఆదరించేవారు. ఎల్లప్పుడూ ప్రాపంచిక 
గురించి తెలుసుకోవడంలో 


కోసం తాపత్రయపడేవాళ్లు 


విషయములలో కాకుండా, ఆత్మ ను 


ఏక్కువ సమయం గడిపేవారు. 


తరువాత త్రేతాయుగము ప్రవేశించింది. తేతాయుగములో 
మానవులు అసత్‌పదార్థములను సత్‌ పదార్థ ములుగా నమ్మడం, 
అబద్దాలు చెప్ప డం యొదః ఇరు. పె 3౦0స చేయడం పరిపాటిగా 
మారింది. ఏదో ఒక దు:ఖంతో బాధపడేవారు. మనసుకు సంతోషం 
అనేది లేదు. ఒకరితో ఒకరు తగవులాడుకోవడం, కలహించుకోవడం 
యుద్దాలు చేసుకోవడం మొదలయింది. ఈ అవలక్షణములతో 


వాటిలో జంతువులను చంపేవారు. కాని సత్వగుణము ప్రధానంగా కల 


పస్తు చేసుకొనే వారు. హింస చేసేవారు కాదు. 


19 


యకొనేవారు కాదు. వేదములను 


గము పఎశించింది. ద్వాపర 


ల్‌ 


ల మీద ఒకరు ద్వేషభావంతో ఉండటం మొదలయింది. దానితో 


క్షీణించింది. అంటే ధర్మంలో సగ 


భాగము తగ్గిపోయింది. ద్వాపరంలో బ్రాహ్మణులతో వె కత్రియు 
కూడా ప్రధాన పాత్ర వహించారు. వర్ణాశ్రమ ధర్మములను ఆచి 


గము ప్రవేశించింది. కలియుగంలో 
0 ఒక పాదంతో నడుస్తుంది. ఆ 
ణా క్షీణించిపోతుంది. కేవలం అధర్మమే 
మానవులు లోభత్వము 
ఎక్కువగా ఉంటుంది. 


డా కాలక్ష్త వే 


రాజ్యమేలుతుంది. కలియుగంలో 


ంటారు. ఎన్ని సంపదలు 


20 


ద్వాదశ స్కంధము. 


కలియుగంలో బ్రాహ్మణ, క్షత్రియుల పాబల్యముతర్ణి 
శూదులు పధానంగా గౌరవింపబడతారు. మానవులలో 


ఎక్కువ తక్కువల వలన యుగధర్మములు 


కాబట్టి ఏ రోజుల్లో అయితే మనస్సు బుద్ధి ఇంద్రియమ 
సాత్విక గుణములను సంతరించుకుంటాయో, మానవులు సత్వగుణ 
ులుగా ఉంటారో, ఏ కాలంలో మానవులు జ్ఞానము 


సంపాదించడానికి తపస్సు చేయడానికి పాధాన్యత ఇస్తారో దానినే 


సత్యయుగము 


అని అంటారు. 


ఏ కాలంలో కోరికలతో కూడిన కర్మల యందు మానవులు 
టారో, కీర్తి కోసం పాకులాడుతుంటారో, ఎప్పుడైతే 


రజోగుణ పధానులుగా ఉంటారో, ఆ కాలమును 


అధికలున కొరికలు వీటిమీద మక రావ పెరుగుతుందో, ఆ కాలమును 
రజోగుణము తమోగుణము కలిసిన ద్వాపర యుగము అగి 


ము, టినత్వము, ఏర్పడతాయో అదే తమోగుణ పధానమైన 


ఏ కాలంలో మోసము, దోహము, అసత్యము 


21] 


శ్రీమద్భాగవతము 


కలియుగము అని తెలుసుకోవచ్చు. 


కలియుగములో మానవులు బుద్ధి మందగిస్తుంది. వారు 
ఎప్పుడూ దేనికో ఒక దానికి ఏడుస్తుంటారు. సంతోషం అనేది ఉండదు. 
ఉన్నా ఎక్కువ కాలం ఉండదు. ఎక్కువగా ఆహారం వేళాపాళా లేకుండా 
తింటూనే ఉంటారు. సంపద కొంతమంది వద్దనే ఉంటుంది. 
అధికభాగం దరిద్రంతో బాధపడుత 
కోసం ఆరాటపడుతుంటారు. 


స్త్రీలు కూడా స్వేఛ్చగా జీవించడానికి మొగ్గుచూపుతారు. 
లము గురించి ఆలోచించరు. దొంగతనాలు ఎక్కువగా ఉంటాయి. 

ంస్త్రములను విమర్శించడం ఎక్కువగా చేస్తారు. 
వేదములను అధ్యయనం చేయడం మీద ఆసక్తి చూపరు. రాజులు, 
వగా తమ 
పొట్ట పోసుకోవడానికి స్తీనుఖములు అనుభవించడానికి ప్రాధాన్యం 
ఇస్తారు. పెళ్లి కాని యువకులు, యువతులు నీతి నియమాలు 
లేకుండా ప్రవర్తిస్తుంటారు. 


పజాపాలకులు పజలను దోచుకుంటారు. బాహ్మణులు ఎక 


గృహస్థులు అతిధులకు ఆతిథ్యం ఇవ్వడం మరిచిపోయి, 
వారే మరొకరి దగ్గర అడుక్కుంటారు. వానప్రస్థ ఆశ్రమం 
స్వీకరించినవారు, సన్యాసులు ఎక్కువగా పట్టణాలలో, శగరాలలో 
నివసిస్తూ, ధనం కోసం, ఆస్తులకోసం పాకులాడుతూ విలాసాలలో 
మునిగి తేలుతుంటారు. మానవులు పొట్టిగా ఉంటారు. ఎక్కువగా 


తా లేకుండా తింటుంటారు. స్త్రీలు ఎక్కువగా సంతానాన్ని 


22 


ద్వాదశ స్కంధము. 
కంటారు. స్త్రీలలో సహజమైన సిగ్గు, బిడియం ఉండదు. మ్యదువుగా 
మాట్లాడవలసిన స్త్రీలు కటువుగా, అనరాని మాటలు మాట్లాడతారు. 
స్త్రీలు కూడా దొంగతనాలు, మోసాలు, సాహసం చేయడం ఇటువంటి 
వాటిల్లో ప్రావీణ్యం సంపాదిస్తారు. 


వ్యాపారం చేసేవారు అధర్మానికి మోసానికి పాల్పడతారు. 
కొనుగోళ్లు అమ్మకాలు కపటం ప్రదర్శిస్తారు. మానవులు చేయకూడని 
ను క క్కువ చూపుతారు. వాటినే ఉత్తమమైనవి 
అనుకుంటూ తత పనులు చెడ్డ పనులు చేస్తుంటారు. 
పరిపాలకులు ధర్మంగా పరిపాలిస్తున్నా వారి వద్ద ధనం లేకపోతే 
వద్ద పనిచేసేవాళ్లు పాలకులను వదిలి వెళ్లిపోతారు. 


ఉద్యోగులు తమ వృత్తుల మీద సామర్థ్యమ ౦ చూపక పోతే 
యజమానులు వారిని ఉద్యోగముల నుండి తీసివేస్తారు. కలి 
యుగంలో ఆవులు పాలు ఇచ్చినన్న్మాళ్లు తాగి, పాలు వట్టిపోగానే, 
ఆవులను వధశాలకు అమ్మేస్తారు. కలియుగంలో మానవులు కన్న తల్లి 
తండులను, తోడబుట్టిన వారిని వదిలిపెట్టి, భార్య వైపు బంధువులైన 
బావమరుదులు, మరదళ్ల మీద ఎక్కువ మక్కువ చూపుతారు. 
మరదళ్లతో కామసంబంధములు కలిగి ఉంటారు. శూద్రులు తపస్సు 
చేస్తారు. సన్యాసం స్వీకరిస్తారు. కాని ఇతరుల వద్ద నుండి ధనం 
తీసుకుంటూ ఉంటారు. ధర్మము అంటే ఏమీ తెలియని వారు కూడా 
ఉన్నత ఆసనములు ఎక్కి ధర్మము గురించి ఉపన్యాసములు, 


ఉపదేశములు ఇస్తుంటారు. 


23 


శ్రీమద్భాగవతము 


వు నత న ము కరువు 
ఏర్పడుతుంది. ప్రజలు అనావృష్టి (కరువుతో బాధపడతారు. మానవులు 
ఎల్లప్పుడూ ఏదో ఒక విధంగా మానసిక ఒత్తిడికి గురి అవుతుంటారు. 
కరవు కాటకములలో కూడా రాజులు, పాలకులు అధికమైన పన్నులు 


వసూలు చేస్తుంటారు. ఆ పన్నులు కట్టలేక ప్రజలు నానాబాధలు 


ఆ 


రుం 


క లేకుండా బాధలు 


ట్‌ 


పడతారు. ఆభరణములు సామాన్యులకు అందుబాటులో ఉండవు. 


ఎక్కువగా మానవులు ఆహార, శయ్యా, మైథునాలు అంటే తినడం, 
ఏడుకోవడం, స్తీసుఖం అనుభవించడం వీటి మీదనే మక్కువ 
చూపుతారు. స్నానం కూడా చెయ్యరు. పిశాచాల మాదిరి అర్ధరాత్రి 


ఓ రాజా! కలికాలంలో కొద్ది పాటి ధనం కోసరం 


ఒకరు తగవులాడుకొని, 


బంధుత్వాలు కూ 
ఒకరికి ఒకరు చంపుకుంటారు. (ఈ విషయాలు మనం ప్రతిరోజూ 
వార్తలలో చదువుతుంటాము. నేను మేజస్తేటుగా చేస్తున్న రోజుల్లో 
ఒకడు తండ్రిని బీడి ఇమ్మని అడిగాడు. తండ్రి ఇవ్వలేదు. కొడుక్కు 
కోపం వచ్చింది. తండ్రి అని కూడా చూడకుండా పక్కనే ఉన్న రోకలి 
తిసుకొని తండ్రి తలమీద మోదాడు. తండ్రి కుప్పకూలి మరణించాడు. 
ఏడ్డలను అమ్ముకోవడం, చంపుకోవడం గురిం 


ము. అంతా కలి పభావము 


24 


ద్వాదశ స్కంధము. 


ఖుముల కోసం జీవిస్తారు. వృద్ధులైన 
కన్న తల్లి తండ్రులను పట్టించుకోరు. మరి కొంతమంది భార్యా 
సంతానమును వదిలివేసి, మరొక స్త్రీతో సంబంధం పెట్టుకుంటారు. 
కేవలం వారి సుఖము తప్ప ఎదుటి వారి కష్టసుఖములు 
పట్టించుకోరు. 


ఓ రాజా! కలియుగములో చాలా మంది నాస్తిక 
మతమును అవలంబిస్తారు. దేవుడు లేడంటారు. భగవంతుని 
ఆరాధించరు. కనీసం మరణ సమయంలో, మాట 
సమయంలో, గొంతుకు కఫం అడ్డుపడి శ్వాస ఆడని సమయంలో 
కూడా కేవలం ధనము, ఆస్తులు, భార్య్మసంతానము, బంధువులు, వరి 
తృను గురించి తలచుకోడు. 


గురించి ఆరాటపడతాడే కానీ పరమా 


రాజా! అందరూ అలా ఉండరు. బహు కొద్దిమంది 
భగవంతుని గురించి చింతిస్తారు. అటువంటి వారిని భగవంతుడు 
రక్షిస్తాడు. కలియుగంలో సకల జీవులలో అంతర్యామిగా ఉండే 
పరమాత్మను గురించి వినడం, కీర్తించడం, ధ్యానించడం, 
మానవుల పాపములన్నీ నశించిపోతాయి. 


రాజా! బంగారములో రాగి కలుపుతారు. ఆ రాగిని 

నుండి వేరు చెయ్యాలంటే నీటితో కడిగితే పోదు. అగ్నిలో 
కాల్చి రాగిని వేరు చేయాలి. అలాగే మానవులు భగవంతుని 
ధ్యానించడం, కీర్తించడం, స్మరించడం ద్వారానే తమలోని 
పాపములను పోగొట్టుకోగలరు కానీ ఇతరముల వలన కాదు. కాని 


25 


శ్రీమద్భాగవతము 


మానవులు చిత్త శుద్ధి లేకుండా, నిర్మలమైన మనస్సు లేకుండా, 
దేవతారాధన, తపన స్ప ప్రాణాయామవ ు, తీర్ణ్భస్నానములు, వ్రతవ ఎలు, 
జపము మొదలగునవి ఎన్ని చేసినా ఎటువంటి ఫలితము ఉండదు. 
(చిత్తశుద్దిలేని శివపూజలేలరా విశ్వదాభిరామ వినురవేమా అని 
వేమనగారు చెప్పారు) 


కాబట్టి ఓ పరీక్షిత్‌ మహారాజా! నీవు కూడా ఆ పరమాత్మను 
హృదయం నిండా నిలుపుకో. మరణ కాలములో కూడా పరమాత్మను 
ధ్యానిస్తే, ఉత్తమ గతులు పొందుతావు. ప్రతి మానవుడు కూడా మరణ 
కాలములో శ్రీహరిని ధ్యానించాలి. శ్రీహరి మీదనే మనసు నిలపాలి. 
మరణించిన తరువాత ఆ మానవుడు శ్రీహరిలో ఐక్కం అయ్యేఅవకాశం 
ఉంది. ఈ కలియుగములో ముక్తి పొందడానికి శ్రీహరి నామ స్మరణ 
బక్కటే ఏకైక మార్గము. మరొకటి లేదు. ఓ పరీక్షిత్‌ మహారాజా! మరలా 
చెబుతున్నాను విను. కృతయుగంలో పరమాత్మను ధ్యానించడం, 
త్రేతాయుగంలో యజ్ఞయాగముల ద్వారా ఆయనకు ఆహుతులు 
అర్చించడం, ద్చాపరంలో పరమాత్మను అర్జించడం, ద్వారా ఏయే 
ఫలములు కలిగాయో, ఆ ఫలములు అన్నీ కలియుగంలో కేవలం 


శ్రీహరి నామ సంకీర్తనం ద్వారా కలుగుతాయి.” అని శుక మహర్షి 
మహారాజుకు కలియుగమును గురించి వివరించాడు. 


ద్వాదశ స్కంధము మూడవ అము నరసారవ 
ఓం తత్సత్‌ ఓం తత్సత్‌ ఓం తత్సత్‌ 


26 


ద్వాదశ స్కంధము. 


శ్రీమద్భాగవతము 


శుక మహర్షి పరీక్షిత్‌ మహారాజుకు నాలుగు 
ధములైన పళయమ 


౨ల గురించి వివరించాడు. 


“కు పరీక్షిత్‌ మహారాజా! ఇప్పటి వరకు నీకు పరమాణువు 
నుండి బహ్మాండము వరకు వివరించాను. ఇప్పుడు నీకు కల్పములు, 


వాటి లయము గురించి వివరిస్తాను. ఓ పరీక్షిత్‌ మహా 


రాజా! 


మానవులకు 365 రోజులు ఒక సంవత్సర కాలము 
1200 దివ్య సంవత్సరములు ఒక యుగము. అటువంటి యుగములు 
నాలుగు కలిపి ఒక మహాయుగము అంటారు. అటువంటి 1000 


దానినే కల్పము అంటారు. 


లము 14 మన్వంతరములుగా విభజించబడింది. 
ఒక్కొక్క మన్వంతరమును గ్ర స్తాడు. కల్పము 
ఆఖరున అంటే 14 మనువుల కాలము పూ ర్తి అయిన తరువాత అంటే 


ఆర 


పగలు అయిపోయి కాగానే పళయం వస్తుంది. 


27 


శ్రీమద్భాగవతము 


ఈ ప్రకారంగా బ్రహ్మకు నూరేళ్లు నిండగానే ఈ అనంత 
విశ్వం అంతా లయం అయిపోతుంది. దానినే ప్రాక్యతిక ప్రళయం 
అంటారు. అంతా శూన్యం అవుతుంది. ఈ అనంత విశ్వం అంతా 
పరమాణువులోకి లయం అవుతుంది. (అదే బిగ్‌ బాంగ్‌ కు ముందు ఉ 
న్న దశు అప్పుడు భూమి పరిస్టితి ఎలా ఉంటుంది అంటే నూరు 
ప న వర్షములు కురవవు. అన్నం, నీరు లేక జనం 
ఒకరిని ఒకరు తింటూ, నశించిపోతారు. 


ఆ కాలంలో ఉన్న సూర్యుని పేరు సంవర్తకుడు. 
మవాసముద్రములలోని నీరు ఆవిరి అయిపోతాయి గాన్‌, వర్నా లు 
త్ర  కురవవు. సంకర్ష ణుని మ 
అది భూమండలమును నాశనం అర భూమి పై 


ంఖం నుండి అ అగ్నిజ్వాలలు లేస్తాయి. 


గాలులు ప్రచండంగా వీస్తాయి. ఆ విధంగా నూరు సంవళ్లరములు 


ఆ తరువాత మొదలవుతుంది అతివ్యష్టి. అప్పటికే 
ములో చేరిన మేఘములు పేరుకొని ఉండటం వలన ఆ 
మేఘాలు వర్షించడం మొదలు పెడతాయి. ఆ విధంగా ఎడతెరిపి 
లేకుండా నూరు సంవత్సరముల పాటు వర్షం కురుస్తుంది. ఈ భూమి 
మొత్తం జలమయం అవుతుంది. ఎక్కడ చూచినా నీరు. భూమి అనేది 


28 


ద్వాదశ 3 


విశ్వంలో కలిసిపోతుంది. అప్పుడు ఆకాశం అహంకార 


అహంకారములు మహా తత్వములో కలిసిపోతాయి. 
ప్రకృతిలోనూ, ప్రకృతి er రూ కలిసిపోతుంది 
(ఇక్కడ ఒక విషయం గమనించాలి 

ఆవిర్ణవించిందో అదే క్రమంలో ఒక దానిలో 


ఉంది. దీనినే పాక్యతిక పళయము అ 


ంములు జరుగుతుంటాయి. Re మఖ ఉన్న 


శయ నుగుణంగా శరీరం ప్రవర్తిస్తుంది. కాని బయట 


ఉంటుంది. కాబట్టి ఈ బాహ్మ పపంచము ఈ 


మనస్సు బుద్ది కలిసి బాహ్య పపంచములో ఉన్న 


విషయములను గ్రహిస్తుంటాయి. బుద్ధికి మనస్సుకు మూడు 
అవస్థలు ఉ ఉన్నాయి. జాగ్రదావస్థ అంటే మే ఎ ము ఉండటం. స ్వాష్నావ స్థ 


ఆంటే నిదపోతూ కలలు కనడం. సుషుష్తావస్ట అంటే కలలు కూడా 


29 


లేకుండా గాఢంగా నిద్రపోవడం. 


అవస్థలలో మనోబుద్దులు సంచరిస్తుంటాయి. ఆకాశంలో ET 
పుట్టి, నశించునట్టు ఈ పపంచం అంతా పరబహ్మ తత్వము నుండి 


పుట్టి, పెరిగి, నశించిపోతుంది. కాబట్టి ఈ బాహ్య ప్రపంచము సత్‌ 
పదార్థము కాదు. వుట్టి, నశించి స ఏవీ సత్‌ పదార్థములు 
కావు. (సత్‌ పదార్థ ము 
ర్ధము పనంటే క క ఉండేది. టరు ఈ అనంత విశ్వ 
మూలమైన పరబ్రహ్మ ా తత్వము. కాబట్టి ఓ పరీక్షిత్‌ మహారాజా! 
ఈ అనంత విశ్వములో కనపడే ప్రతిపదార్థము మార్చు చెందేదే, 
నశించి పోయేదే. దేనికీ శాశ్వతత్వమ ) లేదు. 


ఓ రాజా! మరొక విషయం. ఈ పపంచం అంతా మనకు 


ప్రపంచంలో ఉన్న వస్తువులను చూడటానికి ఏ పకాశము 
అవసరం లేదు. పతి వస్తువుకు దానికి స్వయం పకాశం ఉంటుంది. 


అంటాము. 


30 


ద్వాదశ Llosa 


అందరికీ తెలును. కాని ఆత్మ yaaa దానికి కహ ు లేదు 


అనేవాడు అవివేకి. ఆత్మ ఒక్కటైనా అందరిలోను 
ఉంటుంది. సూర్యుడు ఒక్కడే అయినా భూమి మీద ఉన్న 


నిశ్వాస రూపంలో తిరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కేవలము 
ఆశయాలు. అలాగే ఆత్మ ఒకటే అయినా అన్ని శరీరములను ఉపాధి 
చేసుకొని వెలుగుతూ ఉంటుంది. 


లకు అనుసరించి పరమాత్మకు అనేక రూపములను 
నామములను 


కల్పించి పూజిస్తూ ఉంటారు. 


సూర్యుని కిరణముల వేడి చేత భూమి మీద ఉన్న నీరు 
గా మారుతుంది. అవే మేఘములు 
సూర్యునికి అడ్డుగా వచ్చి భూమి మీద సూర్యరశ్మి పడకుండా చేస్తాయి. 
మనకు త్మ నుండి 
ప్రకృతి, మహత్తత్వము, అహంకారము 
మానవునిలో ప్రవేశించి, పరమాత్మను చూడకుం 


ఆవిరి అయి మేఘముల 


గుడికి అడ్డుగా నిలుస్తాయి. అలాగే పరమా 


పుట్టాయి. అదే అహంకారము 


మధ్య అడ్డంగా నిలుస్తాయి. 


31 


శ్రీమద్భాగవతము 


టే! 3 పత లు ట్ట న అయి 


పన అలతి యు 


పోయి మనకు పరమాత్మ సా wah లభిస్తుంది. కట జీవాత్మ 


) పుడుతుంటాయని మన శాస్త్రవేత్తలు 


నిరూపించారు నదులలో నీరు ఒక చోట ఉండదు. అనుక్షణం 


ప్రవహిస్తూ పూనే ఉంటుంది. అలాగే మండుతున్న అగ్ని కీలలు అలా అలా 


కూడా స్థిరంగా as మనకు కనపడినా అది తన చుట్లు తాను 
తిరుగుతూ ఉందని మనకు తెలుసు) అలాగే కాల పభావము చేత 
జీవులలో కూడా పతి క్షణం కంటికి కనపడని మార్పులు చోటు 


32 


ద్వాదశ స్కంధము. 


చేసుకుంటూ ఉంటాయి. 


ఓ పరీక్షిత్‌ మహారాజా! నీకు నేను నిత్య, నైమిత్తిక, ప్రాకృతిక, 
ఆత్యంతిక ప్రకయముల గురించి వివరించాను. ఓ పరీక్షిత్‌ మహారాజా! 
పరమాత్మయొక్క అవతార లీలా విశేషములను సంపూ 
వర్ణించడానికి బ్రహ్మకు కూడా సాధ్యము కాదు. నాకు తెలిసినంతవరకు 
నీకు చెప్పాను. ఈ ప్రపంచములో ఉన్న మానవులు తమ తమ 
దుఃఖములను పోగొట్టుకోడానికి, సంసారము అనే సాగరమును 
దాటడానికి, ఒకే ఒక మార్గము ఉంది. శ్రీహరి లీలలను వినడం, 


మననం చేసుకోవడం, కీర్తించడం. ఇది తప్ప మరొక మార్గము లేదు. 


రంగా 
౯ 


ఈ భాగవత పురాణమును పూర్వము నారాయణుడు అనే 
బుషి నారదునికి ఉపదేశించాడు. నారదుడు ఈ భాగవత 
పురాణమును వ్యాసునికి ఉపదేశించాడు. నా తండ్రి అయిన వ్యాసుడు 
ఈ భాగవత పురాణమును నాకు ఉతర రాబోవు కాలములో 
వైమిశారణ్యములో శౌనకుడు మొదలగు మహామనులు గొప్ప 
సత్రయాగం చేస్తారు. ఆ యాగ సందర్భంలో సూతి అనే పౌరాణికుడు 
ఈ భాగవత పురాణమును అక్కడ ఉన్న మహామునులకు వివరిస్తాడు. 
ఆ ప్రకారంగా ఈ భాగవత పురాణము లోకంలో వ్మాప్తిచెందుతుంది.” 
అని శుక మహర్షి పరీక్షిత్‌ మహారాజుకు భాగవతపురాణమును 
గురించి వివరించాడు. 


ద్వాదశ స్కంధము నాలుగవ అధ్యాయము సంపూ 
ఓం తత్సత్‌ ఓం తత్భత్‌ ఓం తత్షత్‌ 


రం. 
ణ 


33 


శ్రీమద్భాగవతము 


క మద్దాగవతము 


(పాఠకులకు ఒక మనవి. ఈ భాగవతపురాణవ 
నైమిశారణ్యంలో, సత్రయాగ సందర్భంలో, నూతి అనే పౌరాణికుడు 
శౌనకుడు మొదలగు మహామునులకు ఈ విధంగా వినిపిస్తున్నాడు 
అని మనం మొదట్లో చదువుకున్నాము. ఇంతకు ముందు 
అధ్యాయంతో శుక మహర్షి పరీక్షిత్‌ మహారాజుకు భాగవత పురాణం 

ఏనాడు. ఈ అధ్యాయంలో తన యె 
సందేశమును శుకుడు పరీక్షిత్తుకు వినిపిస్తున్నాడు. ఇక్కడ నుండి 

ూతి శౌనకాది మహామునులకు భాగవత పురాణముచెబుతున్నట్లు 
నడుస్తుంది. గమనించండి. 


చెప్పడం పూర్తి చే ము 


పౌరాణికుడు శౌనకుడు మొదలగు మహామునులకు భాగవత 
మును ఈ విధంగా వినిపిస్తున్నాడు. 


మహారాజుకు తన అంతిమ ఉపదేశము ఈ విధంగా చేసాడు. 


“కు పరీక్షిత్‌ మహారాజా! ఈ భాగవత పురాణములో శ్రీహ౭ 
నిరంతరము కీర్తించబడ్డాడు. అందువలన ఈ భాగవత పురాణమును 


చదివిన వాడికి భయము, ఆందోళన అనేవి ఉండవు. నీవు కూడా 


34 


ద్వాదశ స్కంధము. 


ణిస్తాను” అనే భయాన్ని విడిచిపెట్టు. “నేను ఆత్మ 
పుడను. ఈ దేహము నశిస్తుంది కాని ఆత్మ నశించదు. నేను 
5 జేతు వేరు.” అని తెలుసుకో. ఒక విత్తనము నుండి మరొక 
తనము పుట్టినట్టు, నీవు, నీ కుమారుల రూపంలో జన్మించావు 
అనడం పొరపాటు. నీ శరీరం నుండి నీ కుమారుని శరీరం వచి 
ఉన్న ఆత్మవేరు. నీ శరీరం వేరు. 


తలను నరికినట్టు కనపడుతుంది. నిద్రలేవగానే నీ త 


ూయూలుగానే ఉంటుంది. అలాగే ఈ దేహములు వస్తుంటాయి 
పోతుంటాయి. ఆత్మ నిత్యము. జనన మరణము 


నక మునకే కానీ ఆత్మకు కాదు. ఒక కుండ ఉంది. అందులో 


లు ఏది జరిగినా ఈ 


౨ డైస్‌ పరిమితంగా ఉంటుంది. ఆ కుండ 
పగిలిపోయినపుడు పరిమితంగా ఉన్న కుండ ఆకాశం 
అనంతాకాశంలో కలిసిపోతు ము 
ఉన్న జీవాత్మ, దేహము పోగానే మరొక దేహమ ము లో RR 
వాసనల నుండి శాశ్వతంగా ముక్తి పొందితే పరమాత్మలో లీనం 
అవుతాడు. నశించేది దేహమే కాని ఆత్మ కాదు. 


జ్యాల్యమానంగా వెలుగుతుంది. నూనె 


ఉన్నంత వరకు దీపం జ్వాజ్ల 


35 


శ్రీమద్భాగవతము 


అయిపోగానే కొడి గట్టి ఆరి పోతుంది. అదే ప్రకారము రజోగుణము, 
యుల వలన జీవుడు ప్రాపంచిక బనయములలో 
సంచరిస్తుంటాడు. కర్మలు వేస్తుంటే . 
చుట్టుముడతాయి. ఆ జీవుడే ఆత్మజ్ఞానము సంపాదించుకుంటే అతని 
కర్మబంధనములు నూనె లేకపోతే దీపం కొడిగట్టి ఆరిపోయినట్టు, 


అతని సంసార బంధనములు నాశనం అయిపోతాయి. కాబట్టి 


ఈ దేహమునకంటే భిన్నమైన ఆత్మ కు నాశనము లేదు. 
కేవలం దేహం మాత్రమే నాశనం అవుతుంది. ఆత్మకు చావు లేదు పుట్టు 


ఓ పరీక్షిత్‌ మహారాజా! తక్షకుని కాటు చేత నీ శరీరం 

పోతుంది. నీవు ఆత్మస్వరూపుడుగా ఉంటావు. కాబట్టి ఆ ఆత్మ 
స్వరూపమును గురించి ఆలోచించు. ఈ అశాశ్వతమైన దేహమును 
గురించి మరిచిపో. నీవు ఎప్పుడైతే నేను ఆత్మస్వరూపుడను అని 
అనుకున్న్లావో ఆ తక్షకుడు కాదు ఎవరైనా నిన్ను ఏమీ చేయలేరు. 
మృత్యువు నీ దగ్గరకు కూడా రాదు. ఎందుకంటే ఆత్మకు చావులేదు. 
“నేను బ్రహ్మ, ఆ బ్రహ్మయే నేను” ఈ భావనను అలవరచుకో. నీ 
చిత్తమును ఆ పరమాత్మయందు లగ్నం చెయ్యి. అప్పుడు నీకు 
తక్షకునిలో కూడా పరమాత్మ కనిపిస్తాడు. నీవు, ఆ తక్షకుడు ఇద్దరూ 
ఆత్మస్వరూపులు అయినపుడు ఒకరిని ఒకరు చంపుకోవడం అంటూ 

ఎమ్‌ ఉండదు. ఇదే ఆత్మజ్ఞానము. 


36 


ద్వాదశ స్కంధము. 


ఓ పరీక్షిత్‌ మహారాజా! నీవు నన్ను ఆ పరమాత్మయొక్క 
లీలావిశేషములను గురించి అడిగావు. నేను భాగవత పురాణమును 
నీకు వివరంగా చెప్పాను. నీకు ఇంకా ఏమి కావాలో అడుగు.” అని 


శ్రీమద్భాగవతము 
ద్వాదశ స్కంధము ఐదవ అథ్యా యము సంపూ ర్ల అ 


ద్వాదశ స్కంధము 
ఆరవ అధ్యాయము. 


నైమిశారణ్యంలో సతయాగ సందర్భంలో సూత 
పౌరాణికుడు శౌనకుడు మొదలగు మహాబుషులకు ఇలా 


“ఓ బ్రాహ్మణోత్తములారా! వ్యాస మహర్షి కుమారుడైన శుక 
మహర్షి పరీక్షిత్‌ మహారాజును ఈ విధంగా అడిగిన తరువాత, పరీక్షిత్‌ 


వివరించావు. నన్ను అనుగహించావు. మీ వంటి మహాబుషుల 
బోధనలతో సాంసారిక తాపతయములలో, కేవలము శలీర 


37 


పోషణమునందే నిమగ్నము అయి ఉన్న మా వంటి అవివేకులకు, 
జ్ఞానోదయం కలుగుతుంది అనడంలో ఆశ్చర్యం లేదు. ఏ పురాణములో 
శ్రీహరిని గురించి వివరంగా చెప్పారో ఆ భాగవత పురాణమును 


తమరి ముఖతా నేను పూర్తిగా విన్నాను. నా జన్మ ధన్యం అయింది. 
ఇప్పుడు నేను మ్యత్యువుకు భయపడటం లేదు. భయం అంటూ లేని ఆ 
బ్రహ్మ పదం నాకు దొరికింది. నేను నా మనసును బుద్ధిని 
పరమాత్మయందు లగ్గం చేసాను. విషయ వాసనలను, ప్రాపంచిక 
విషయములను, శరీరం మీద ఉన్న మమత మమకారాలను 
సునాయాసంగా విడిచిపెడతాను. దానికి నాకు తమరు అనుమతి 
ప్రసాదించండి. తమరు ఉపదేశములతో కలిగిన జ్ఞానము చేత నాలో 
ఉన్న అవిద్య తొలగిపోయింది. నా కళ్లకు ఇప్పుడు కల్యాణ స్వరూపుడు 
అయిన పరమాత్మ ఒక్కడే కనపడుతున్నాడు.” అని అన్నాడు పరీక్షిత్‌ 


పరీక్షిత్‌ మహారాజుకోరిక మేరకు శుక మహర్షి ఆయనకు 
తన ప్రాణములను విడిచిపెట్టడానికి అనుమతి ఇచ్చాడు. తరువాత 
పరీక్షిత్‌ మహా 
అర్చించాడు. మహారాజు పూ 
అక్కడినుండి వెళ్లి పోయా 


జలందుకున్న శుకుడు తన శిష్కులతో 


తరువాత పరీక్షిత్‌ మహారాజు దర్జాసనం మీద ఉత్తర 
చేసాడు. నిశ్చలంగా కూర్చుని పరమాత్మను ధ్యానం చేస్తున్నాడు. 


38 


ద్వాదశ స్కంధము. 


ఓ శౌనకాది మహా మునులారా! ఇక్కడ పరిస్థితి ఇలా 
ఉండగా, బ్రాహ్మణ శాపముచెత పెరిత తాల పరీక్షిత్‌ 


మహారాజును కాటు వేసి చంపడానికి వస్తున్నాడు. దారిలో కశ్యపుడు 


అనే బ్రాహ్మణుడు కనిపించాడ 

విరుగుడు చేం నవ కుడీ 
ఆ బ్రాహ్మ ణునకు అపారమైన ధనమును ఇచ్చి వెనక్కు పంపాడు. తాను 
బ్రాహ్మణ వేషంలో పరీక్షిత్‌ మహాః టు 


వేసా డు. తక్షకుని విషాద్నికి పరీక్షిత్‌ మహారాజు శరీరం భస్మం అయింది. 


పరీక్షిత్‌ మహారాజు కాలధర్మం చెందడంతో ఆయన 
కుమారుడు జనమేజయుడు రాజయ్యాడు. తన తండ్రిని తక్షకుడు అనే 
సర్దము కాటువేసి చంపింది అన్న విషయం తన మంత్రుల ద్వారా 
తెలుసుకున్నాడు. జనమేజయుని కోపం తారస్థాయికి చేతతటి 
లోకంలో ఉన్న పాములను అన్నింటినీ నాశనం చేయడానికి 
సంకల్పించాడు. సర్హయ 


చేయ, మని బు 


త్విక్కులను ఆదేశించాడు. 


హోమములో లోకంలో ఉన్న పాములు అన్నీ వచ్చి 


ఆహుతి అవుతున్నాయి. అన్ని రకాల పాములు వస్తున్నాయి కానీ 


క్షకుడు రావడం లేదు. తక్షకుడు జనమేజయుడు చేస్తున్న 
మూమానికి భయపడి ఇందుని వద్ద దాక్కున్నాడు. 


ఈ వషయం తెలుసుకున్న జనమజయుడు బుత్విక్కులతో 


39 


శ్రీమద్భాగవతము 


“మీరు ఎందుకు తక్షకుని ఆహ్వానించడం లేదు. తక్షకుడు ఎందుకు 


ఆహుతి కాలేదూ అని అడిగాడు. 


దానికి బుత్విక్కులు “మహారాజా! ఈ యాగానికి భయపడి 
తక్షకుడు ఇంద్రుని వద్ద దాక్కున్నాడు” అని బదులు చెప్పారు. “అయితే 
5 సహా తక్షకుని ఈ యాగాడ్నిలో ఆహుతి కమ్మని 


ఆహ్వానించండి.” అని ఆదేశించాడు. 


బుత్విక్కులు ఇంద్రునితో సహా తక్షకుని వచ్చి హోమాగ్నిలో 
దగ్ధం కమ్మని మంత్రాలు పఠించారు. ఇంద్రుని సింహాసనమునకు 

జ సత గ్ష తక్షకునితో సహా ఇంద్రుడు దిరా దిరా తిరుగుతూ 
హోమాగ్నిలో పడబోతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న దేవగురువు 


బృహస్పతి వెంటనే జనమేజయుని వద్దకు వచ్చాడు. “రాజా! ఈ 


తక్షకుడు అమృతమును తాగి అమరుడు అయ్యాడు. కాబట్టి వీడు 
చావడు. వాడి ఖర్మ వాడు అనుభవిస్తాడు. నీవు ఈ యాగమును 
నివారించు. సర్దకులమును రక్షించు.” అని ప్రార్దించాడు. 


ఇంద్రుడు తమ ప్రాణాలు కాపాడుకున్నారు. జనమేజయుడు 
బృహస్పతిని అర్హ్యపాద్యాదులు ఇచ్చి పూజించాడు. 


ఓ శౌనకాది మహామునులారా! ఈ విధంగా జనమేజయుని 


40 


ద్వాదశ స్కంధము. 


సర్హయాగం సగంలో ఆగి పోయింది. జీవులన్నీ ఆ పరమాత్త 


అంశనుండి పుట్టినవారే. జీవులలో సహజంగా ఉన్న క్ష సత్వ, రజస్తమో 
టెతో వివిధములైన కర్మలను 


చేస్తూ కర్మబంధనములలో బంధింపబడతారు. దానినే మాయ 


అంటారు. దానిని తెలుసు కోవడం ఎవరికీ సాధ్యం కాదు. 


భయపడుతుంది. అటువంటి వారి మనస్సు సంకల్ది, వికల్చములను 
విడిచిపెట్టి నిశ్చలంగా ఉంటుంది. నేను ఈ కర్మలు చేస్తున్నాను, ఈ కర్మ 
ఫలములు నేను అనుభవిస్తాను, అనే అహంకార పూరితమైన భావన 
ఎవరిలో ఉండదో, అతడే ఆత్మజ్ఞానము కలిగిన వాడు. 


నిశ్చలంగా ఉంటు అక్‌: “ఇది కాదు ఇది కాద” అంటూ అనితృములైన 


వాటిని అవతలకు నెట్టి, నిత్యము సత్యము ఈ 
తెలుసుకుంటారో, దానినే విష్ణుపదము అని అంటారు. 


షయములను, అహంకార 


41 


శ్రీమద్భాగవతము 


రములను విడిచిపెట్టిన వారే పరమాత్మ యొక్క అసలు 
ంపుయమును తెలుసుకోగలరు. ఇటువంటి వారు నిందలను, 
ప్ర ) సమానంగా స్వీకరించాలి. ఎదుటి వారిని 
అవమానించకూడదు. ఎవరితోనూ విరోధము పెట్టుకోక 
రము శ్రీకృష్ణుని పాదపద్మము 
శ్రీకృష్ణుని పాదములకు నేను నమస్కరిస్తున్నాను.” అని నూత 
వౌరాణికుడు భక్తితో నమస్కరించాడు. 


లను సేవిస్తూ ఉండాలి. అటువంటి 


అప్పుడు శౌనకుడు ఇలా అడిగాడు. “మహాత్మా! వ్యాస 
మహర్షి త పైలుడు మొదలగు వారు శిష్కులు అని చెప్పారు కదా! 
వ్యాసుడు వేదములను విభజించాడు అని కూడా చెవి య వ్యాసుని 
శిష్కులు ఈ విభజింప బడిన వేదములన ుష్ట్రాగన 
చేసారో వివరించండి.” అని అడిగాడు. దానికి సూత పౌరాణికుడు 


విధంగా చెప్పసాగాడు. 


“విష్ణువు నాభి నుండి ఒక పద్మము పుట్టింది. దానిలో 
నుండి బహ్మ పుట్టాడు అని చెప్పాను కదా. ఆ బహ్మ పరమాత్మ 
తత్వమును తెలుసుకోడానికి సమా డు 


బ్రహ్మగారి హృదయం నుండి ఒక శబ్దము 


వినిపించింది. మనకుకూడా 


చెవులు మూసుకుంటే ఈ నాదం వినిపిస్తుంది. ఆ నాదము నుండి 


ము వుట్టింది. ఆ ఓంకారమే 


42 


ద్వాదశ స్కంధము. 
టూ లేదు. కాని ఆయనకు 
ఈ ఓంకార ధ్వనిని వింటూ 


రము ఆత్మ స్వరూపంగా అందరిలో ఉంటుంది. ఆ 


os కం అ అదే పు పరమాత్మయే 


మూడు వర్ణములే సత్వ, రజస్‌, 
ములకు ప్రతీకలు. ఇవే బుగ్వేదము, సామ వేదము 
రజా ద ములు అనే పేర్లతో పిలువబడ్డాయి. ఈ మూడు వర్ణములే 
గూలోకము, భువర్లోకము, saan ఈ మూడు వర్ణములే 
మనలో ఉన్న ఈ జాగ్రదావస్థ, స్వష్హావస్థ, సు 


ఇవి పపంచచమ ఏలో స అన్ని తతత! ల. న 


ల నుండి ఓంకార 


తరువాత బ్రహ్మ తన నాలుగు ముఖము 

సహితంగా నాలుగు వేదములను సృష్టించాడు. ఉచ్చారణలో నిపుణులు 
అయిన మరీచి మొదలగు బ్రహ్మ మానస పుత్రులకు ఈ వేదములను 
బోధించాడు. మరీచి మొదలగు వారు తమ కుమారులకు 


విద్యను పు ఆ ప్రకారంగా వేద విద్య గురుశిష్య పరంపరగా 


ుగములలో అభివృద్ధి చెందింది. 


యుగాలు గడుస్తుంటే, కాల పభావంచేత మానవుల 


43 


శ్రీమద్భాగవతము 


ఆయు: ప్రమాణము, శక్తి బుద్ధికుశలత తగ్గిపోసారింది. వేద విద్యను 


అంతా ఒకే జీవిత కాలంలో నేర్చుకోవడం అసాధ్యం అయింది. ఆ 


కారణంగా, ద్వాపర యుగము చివరలో వ్యాసమహర్షి అప్పటి వరకు 


బకటిగా కలగా పులగంగా ఉన్న వేదములను బుగ్వేదము, 
యజుర్వేదము, సామ వేదము, అధర్వణ వేదవ 
వేదములుగా విభజించాడు. 


అది ఎలాగంటే, ప్రస్తుతమ ౨ మనకు వైవస్వత 

మన్వంతరము నడుస్తూ ఉంధి. ఈ మన్వంతరములో పరమాత్మ 
ధర్మమును ఉద్ధరించడానికి, వేదములను 
పరాశరులకు, సత్వగుణ సంపన్నుడైన వ్యాసుడుగా జన్మించాడు. 
అప్పటి వరకు ఒకటిగా ఉన్న వేదములను నాలుగు వేదములుగా 
విభజించాడు. భూమి పొరలలో నిక్షిప్తమై ఉన్న రత్నములను, మణులను 
బయటకు తీసి వేటికవి విభజించినట్టు, అప్పటి వరకు ఒకటిగా ఉన్న 
వేద మంత్రములను బుక్కు, అధర్వ, యజు, సామ వేదములుగా, 


విభజించడానికి, సత్యవతి 


ణములుగా విభజించి, రచించాడు. వాటినే వేద సంహితలు అని 


శు, వైశంపాయనుడు, జైమిని, సుమంతుడు. వ్యాసభగవానుడు 
యుగ్వేద సంహితను పైలునికి, యజుర్వేద సంహితను 
వైశంపాయనునికి, సామవేదమును జైమినికి, అథర్వ వేద సంహితను 
సుమంతునికి బోధించాడు. 


[రీ 


44 


ద్వాదశ స్కంధము. 
తరువాతి కాలంలో పైలుడు బుగ్వేద సంహితను రెండుగా 
విభజించాడు. ఆ రెండు సంహితలను తన శిష్కులైన ఇందమితి, 


భాష్కలుడు అనే వారికి బక్కొక్కరికి బక్కొక్క సంహితను బోధించాడు. 


బాష్కలుడు తనకు వ్యాసుడు బోధించిన సంహితను 


మరలా నాలుగు భాగములుగా విభజించాడు. ఆ నాలుగు 
భాగములను తన శిష్యులైన భోద్యుడు, యాజ్ఞవల్కుుడు, పరాశరుడు, 


అగ్షిమితుడు అ అనే వారికి ఉపదేశించాడు. 


పైలుడు బుగ్వేదములో ఒక భాగమును 
బుషికి బోధించాడు అని చెప్పాను కదా. ఆ ఇందపమితి 
బుగ్వేదభాగమును మాండుకే 


యబుషికి ఉపదేశించాడు. 


 బుగ్వేద సంహితను (ఒక 
భాగమును తన కుమారుడైన శాకల్యునికి తన శిష్యులైన దేవ 
మితుడు, సౌభరి, మొదలగు బుషులకు ఉపదేశించాడు. 


మాండూకయ కుమారుడు శాకల్పుడు, తనకు 
ఉపదేశింపబడిన సంహితను మరలా ఐదుభాగములుగా 


విభజించాడు. ఆ ఐదు సంహితలను తన శిష్మలైన వాత్ముడు, 
శిష్కులకు ఉపదేశించాడు. 


శాకల్యునికి మరొక శిష్కుడు ఉన్నాడు. అతని పేరు 


45 


శ్రీమద్భాగవతము 


జాతుకర్ణ్యముని. అతడు తనకు ఉపదేశింపబడిన సంహితను మూడు 
భాగములుగా విభజించాడు. దానికి తోడు నిరుక్తశాస్త్రమును 
రచించాడు. (నిరుక్తము అంటే వేదములలో ఉన్న క్లిష్టమైన 
ము సృత్పొ ఆ ర్ధవ ులను సూచించే ప్రకియు. 
లను, నిరుక్తమును తన నలుగురు శిష్యులైన 


బలాకుడు, పైలుడు, జాబాలుడు, విరజుడు అనే వారికి ఉపదేశించాడు. 


పైన చెప్పబడిన బాష్కలుని కుమారుడు ఈ వేద శాఖల 
నుండి వేద మంతములను ఏరి కూర్చి, వాలఖిల్య సంహిత అనే వేద 
సంహితను రచించాడు. వాలఖిల్య సంహిత అనే ఈ వేద సంహితను 


యని, భజ్బడు, కాశారుడు అనే వారికి 


ఈ పకారంగా వేద విద్య గురు శిష్య పరంపరగా అనేక 
శాఖలుగా విస్తరించింది. బుషులు ఈ బుగ్వేద సంహితలను 


ఒకసారి వైశంపాయనునికి బ్రహ్మ హత్యాపాతకము 
చుట్టుకుంది. వైశంపాయనుని ఆ పాతకము నుండి విమ క్తి 
గావించడానికి ఎన్నో వతములను ఆచరించారు. ఆ వ్రతములను 
ఆచరించిన వారు యజుర్వేదమును అవలంబించారు. వారినే 


చరకులు అంటారు. 


వైశంపాయనుని శిష్ముని పేరు యాజ్ఞవల్కుుడు. ఆయన 


46 


ద్వాదశ స్కంధము. 


వైశంపాయనునితో ఇలా ౨ అన్నాడు. “గురుదేవా! మీ శిష్కులు అయిన 
చరకులకు ఎక్కువ శక్తి లేదు. వారు చేసే వతములతో కొద్దిపాటి 
ము ర రాత్రమే కలుగుతుంది. త్‌? ఏరికంటే శక్తి 


క్షణమే వెళ్లిపో. పోయేటప్పుడు నీవు నా వద్ద నుండి నేర్చుకున్న 
విద్యలను అన్నీ ఇక్కడనే విడిచి వెళ్లు.” అని ఆదేశించాడు. 


గురువు గారి మాట ప్రకారము యాజ్ఞవల్కుడు, అప్పటి 
వరకు తాను నేర్చుకున్న ౮ యజుర్వేద సంహితలోని మంత్రముల 
అక్కడనే అ వెళ్లిపోయాడు. వైశంపాయనునితో ఉన్న మును 
వెంటనే తిత్తిరి పక్షుల రూపములు ధరించి, యాజ్ఞవల్క్యుడు కక్కిన 
యజుర్వేద మంత్రములను నా ఆ ప్రకారంగా యజుర్వేదములో 
పక్షుల వలన వచ్చినవి కాబట్టి 


వాతా వివిధ శాఖలు వర్దడ్డాయి. తిత్తిరి ప 


వాటిని తైత్తిరియమ లు అని పేరు వచ్చింది. 


వైశంపాయనుడు యాజ్ఞవల ర్య్వనికి యజుర్వేద సంహితను 
ఉపదేశించాడు కానీ, చంధస్సును ఉపదేశించలేదు. కాబట్టి 
'౦దస్సును నేర్చుకోవాలని సూర్యదేవుని 


ఉపాశించాడు. యాజ్జివల్కుుడు సూర్యుడిని విధంగా 


47 


శ్రీమద్భాగవతము 


సూర్యదేవా! నీకు నమస్కారము. నీవు 
కాలస్వరూపుడవు. నీ చలనము గమనము వలననే దినములు, 
సంవత్సరములు గడుస్తున్నాయి. నీవు నీటిని ఆవిరిగా మార్చి, 
ఏర్దడజేసి మరలా ఆ మేఘములను వ 
కురిపించి ప్రాణులకు జీవనాధారమైన నీటిని ప్రసాదిస్తున్నావు. 
మానవులు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం నిన్ను 
యొక్క పాపములను పోగొట్టుకుంటున్నారు. నీవు నిన్ను ఉపాశించే 
వారిలో ఉన్న అజ్ఞానమును నాశనం చేస్తున్నావు. 


ఉపాశించి, వారి 


ఓ దేవా! నేను నీ ఎదుట నిలబడి ప్రార్థిస్తున్నాను. నీవు ఈ 
చరాచర జగత్తులోని జీవులలో ఉన్న మనస్సును, ఇంద్రియములను, 
ప్రాణములను చైతన్యవంతముగా చేస్తున్నావు. నీవు పతిరోజూ 
ఉదయమే నీ కిరణములతో ఈ జగత్తును మేలుకు అన్నావు. 
జీవులలో చైతన్యమును నింపుతున్నావు. మూడు సంధ్యలలో నిన్ను 
పూజించడం ద్వారా వారిలోని ఆత్మతత్వమును పవర్తింపజేస్తున్నావు. 
నీవు సంచరించే మార్గములో లోకపాలకులు అటు ఇటు నిలబడి 
నిన్ను స్తుతిస్తుంటారు. నీవు దుర్మార్గులకు భయం కలిగిస్తూ 
సంచరిస్తుంటావు. (అందుకేనేమో ఎక్కువ శాతం నేరాలు, ఘోరా 
సూర్యుడికి భయపడి, రాత్రిళ్లు జరుగుతుంటాయి 


ఓ దేవా! నేను ఇప్పుడు ఇతరులకు తెలియని యజుర్వేద 
మంతములను అధ్యయనం చేయాలని సంకల్సించాను. అందుకే నీ 


48 


ద్వాదశ స్కంధము. 
పాద పద్మములను ఆశయించాను.” అని పార్థించాడు. సూ? 


అప్పుడు సూర్యుడు అశ్వరూపమును ధరించి 
మంత్రములను యాజ్ఞ వల్కునికి ఉపదేశించాడు. 


రుని వలన తాను నేర్చుకున్న యజుర్వేదమును 
యాజ్ఞవల్క్యుడు 15 శాఖలుగా విభజించాడు. ఆ 15 శాఖలను తగ 
శిష్కులైన కాణుడు, మాధ్యందినుడు మొదలగు బుషులకు 


ఉపదేశించాడు. 


వ్యాసుడు సామ వేదమును తన శిష్యుడైన జైమినికి 
రెండు శాఖలుగా విభజించాడు. ఒక శాఖను తనకుమారుడైన 
సుమంతునికి, మరొక శాఖను తన మనుమడు, సుమంతుని 
పుత్రుడు అయిన, సుత్వానునకు ఉపదేశించాడు. 


జైమిని శిష్యుడైన సుకర్మ ఈ సామవేదమును 
వేయిశాఖలుగా విభజించాడు. ఆ వేయి శాఖలను సుకర్మ శిష్ములైన 
హిరణ్యనాభుడు, అవంత్యుడు 


, పౌష్మంజి అనే వారు స్వీకరించారు. 


500 మంది శిష్కులు ఉన్నారు. వారంతా ఈ సామవేదమును 
అధ్యయనం చేసారు. 


49 


శ్రీమద్భాగవతము 


పౌప్యంజి శిష్యులైన లౌగాక్షి మాంగలి, కుల్యుడు, 
కుశీలుడు, కుక్షి అనేవారు ఒక్కొక్కరు 100 సంహితలను 


స్వీకరించారు. 


హిరణ్య నాభుని శిష్మడైన కృతుడు తన శిష్కులకు 24 
సంహితలను, అవంత్యుడు తన శిష్యులకు ఇతర సామవేద శాఖలను 
ఉపదేశించాడు. ఆ విధంగా సామవేదము శాఖోపశాఖలుగా 
లోకములో విస్తరించింది.” అని సూత పౌరాణికుడు శౌనకాది 
మహామునులకు వేదములు, వాటి శాఖలు, విస్తరణ గురించి 
వివరించాడు. 


శ్రీమద్దాగవతము 
ద్వాదశ స్కంధము ఆరవ అధ్యాయము సంపూర్ణము 
రుం తత్సత్‌ ఓం తత్సత్‌ ఓం తత్లత్‌. 


ద్వాదశ స్కంధము 


నైమిశారణ్యంలో సతయాగ సందర్భంలో సూత 


పౌరాణికుడు శౌనకుడు మొదలగు మహాముగులకు ఇలా 


50 


ద్వాదశ స్కంధము. 


“బాహ్మణోత్తములారా! వేద విభజన తరువాత వ్యాసుడు 
అథర్వణ వేదమును సుమంతుడు అనే తన శిష్యునికి ఉపదేశించాడు 
అని తెలుసుకున్నాము కదా! ఆ సుమంతుడు తన శిష్యుడైన 


కబంధుడికి అథర్వణ వేద సంహితను ఉపదేశించాడు. 


కబంధుడు అథర్వణ వేదమును రెండుగా విభజించి 
పథ్యుడు, వేదదర్శుడు అనే తన శిష్కులకు బోధించాడు. 


వేద దర్శునికి నలుగురు శిష్యులు. వారి పేర్లు 
శౌక్సాయని, బ్రహ్మబలి, మోదోషుడు, పిష్టలాయని అనే వారు. పథ్యునికి 
కుముదుడు, శునకుడు, జాజలి అనే వారు శిష్ములు. పథ్యుడు, వేద 
దర్శుడు అథర్వణ వేదమును తమ తమ శిష్యులకు ఉపదేశించారు. 


శునకునికి బభువు, సైంధనాయనుడు అనే వారు 
శిష్కులు. శునకుడు తాను అభ్యసించిన అథర్వణ వేదమును రెండు 
భాగములుగా విభజించి తన ఇద్దరు శిష్కులకు ఉపదేశించాడు. 


ఫైంధనాయు గుడు తాను అభ్యసించిన అలల 
తరువాత అథర్వణ వేదమును నక్షత్రకల్పుడు, శాంతి కల్పుడు, కశ్యపుడు, 


అంగిరసుడు, మొదలగు వారు అభ్యసించారు. వారంతా 


అధర్వవేదాచార్యులుగా ప్రసిద్ధిచెందారు. 


51 


శ్రీమద్భాగవతము 


gers ములారా! ఇప్పుడు నేను పురాణముల గురించి 
చెబుతాను. త్రయ్యారుణి, కశ్యపుడు, సావర్ణి, అక్కత వర్గుడు, 
వైశంపాయనుడు, హారీతుడు అనే ఈ ఆర్జురు పౌరాణిక ఆచార్యులు. 
ఈ ఆరుగురు ఆరు పురాణ సంహితలను, ఒకొక్కరు ఒక్కొక్క పురాణ 
సంహిత చొప్పున అధ్యయనం చేసారు. నా తండ్రి రోమహర్షణుడు 
వ్యాస మహర్షికి శిష్కుడు. నా తండ్రి వద్ద పైన చెప్ప బడిన ఆరుగురు 
న స చ చ చేనారు. నాకు ఈ ఆరుగురు 


వుండి ఆరు 


ఆచార్చులు. నేను వారి శిష్యుడిగా ఉండి వారి వద్దన 


పురాణసంహితలను నేర్చుకున్నాను. 


౨ అంటే ఏమిటి? 


పురాణమునకు ఎలాంటి లక్షణములు ఉండాలి అనే విషయాన్ని 
లక్షణములను ఈ విధంగా నిర్ణయించారు. 


౫ వంశము, వంశానుచరితము, సంస్ధ, హేతువు, 


రక్ష మన్వంతరమ 
అంటారు. పైన చెప్పబడిన పది లక్షణములు కలిగిన శాస్త్రమును మహా 
పురాణము అంటారు. కేవలము ఐదు లక్షణములు కలిగిన 
ee ఉపపురాణము అని అంటారు. 


మొదటి లక్షణము సృష్టి అంటే ఏమిటో వివరిస్తాను. మొట్ట 


మొదట పక్యతి ఆవిర్భవించింది. ఆ పకృతి లోనుండి మహత్తత్వము 
నుండి సత్వ,రజస్తమోగుణములు, మూడు ఈ 


52 


ద్వాదశ స్కంధము. 


ఉధ్దవించాయి. వాటి నుండి పంచ తన్మాత్రలు, పంచభూతములు 


లు, వాటికి అధిష్టాన దేవతలు 


ఇందియములు, విషయము క 


ఉధ్సవించారు. ఇవి అన్నీ కలిపి స్యష్టి అని అంటారు. 


ఇంతకు ముందుజన్మలలో చేసిన కర్మల వాసనల 
ప్రభావంచేత, ఒక విత్తనము నాటితే అది చెట్టుగా మా 
విత్తనములను సృష్టిస్తుందో, జీవులు కూడా ఒకరి నుండి ఒకరు 
పుడుతుంటారు. ఈ చరాచర జీవ ప్రవాహమ 


౯ మరలా లలా 


నే విసర్ల అని అంటారు. 


వులు కానీ ఇతర జీవులు కానీ, 


మానవులు కానీ, జంత 


ప్రతి యుగంలో మానవులు, బుషులు, దేవతలు, 
రులు, పక్షులు మొదలగు జీవజాతులు 
తుంటాయి. ఆయా యుగములలో అధర్మము 


మనువు, దేవతలు, మనువు కుమారులు, ఇందులు, 


బుషులు, పరమాత్మ అవతారములు సంభవించే కాలములను 


మన్వంతరములు అని అంటారు. 


53 


శ్రీమద్భాగవతము 


ఒక్కొక్క మన్వంతరమునకు ఒక్కొక్క మనువు ఉంటాడు. ప్రతి 
మన్వంతరమునకు మనువు, ఇంద్రుడు, దేవతలు, సప్తబిషులు 
మారుతుంటారు. ఇప్పటికి ఆరు మన్వంతరవ బులు గడిచాయి. 
ప్రస్తుతము వైవస్వత మన్వంతరము నడుస్తూ ఉంది. బ్రహ్మ పుట్టిన 
దగ్గర నుండి ఇప్పటి వరకు క్షత్రి 
ములను గూర్చి చెప్పడాన్నే వంశములు, వంశ చరిత్రలు అని 


యుల వంశములు వ్యద్ది చెందాయి. ఆ 


ముల గురించి చెప్పాను కదా! నైమిత్తికము, 
౩ నిత్యము, ఆత్మ్యంతికము అనే నాలుగు పళయముల 


గురించి చెప్పడాన్నే సంస్థ అని అంటారు. 


a 


పరమా 


విషయములతో చేరితో జీవాత్మ అవుతుంది. అతనిని అవిద్య ఆవరించి 


త్మ అంశయే ఆత్మ. ఆ ఆత్మ పాపంచిక 


9. 


ఉంటుంది. ఈ సృష్టికి అతడే హేతువు. పతి జీవికి జాగదావస్ట, 


స్వష్నావస్థ, సుషుష్తావస్ట అనే మూ 
ఉన్నప్పుడు జీవులు తమ తమ వ్యత్తులయందు నిమగ్నమై ఉంటాయి. 
టినికంతా ఆశయము ఆ పరబహ్మము. దానినే అపాశయము 
అంటారు. 


డు అవసలు ఉన్నాయి. జాగదావసలో 


అని 


వివరంగా చెప్పాలంటే మట్టితో 
తయారు అయిన తరువాత దానిని కు కానీ మట్టి అనరు. 
కుండ పగిలి పోగానే అది మట్టిలో కలిసిపోతుంది. అప్పుడు దానిని 
మట్టి అంటారు కానీ కుండ అనరు. కాబట్టి మట్టి కుండకు ఆశ 3. 
అలాగే జీవులు పుట్టినప్పటి నుండి మరణించేవరకు, దేహములో జరిగే 


కుండను చేస్తారు. కుండ 


ండ అంటార 


54 


ద్వాదశ స్కంధము. 


ఉంటుంది. జే! a వ్యా! సుష 


తలి జః  రమిస్తుంటాడు. జీవుడు ఆత్త ఉసరతంతో లీనమై 
రమానందాన్ని పొందుతాడు. మీరందరూ ఆ 


మాత్మలో లీనం అవ్వాలి. దా 


హు పురాణము 


, బవ్మాండ టా వీటినే 


55 


శ్రీమద్భాగవతము 


ఈ పురాణములను అన్నింటినీ భగవాన్‌ వేదవ్యాసుడు రచించాడు 
అని పెద్దలు చెబుతారు. వాటి గురించి మీకు వివరించాను. ఈ 
పురాణములు అన్నీ గురు శిష్య పరంపరగా ఈ లోకంలో 
వ్మాప్తిచెందాయి.” అని నూత పౌరాణికుడు శౌనకాది మహామునులకు 
వివరించాడు. 


ద్వాదశ స్కంధము ఏడవ అధ్యాయము సంపూర్ణము 
ఓం తత్సత్‌ ఓం తత్సత్‌ ఓం తత్యత్‌ 


శ్రీమద్దాగవతము 


నైమిశారణ్యంలో సత్రయాగ సందర్భంలో సూత 
పౌరాణికుడు శౌనకాది మునులకు భాగవత పురాణము 
వినిపిస్తున్నాడు. శౌనకుడు సూత పౌరాణికుని ఇలా అడిగాడు. 
“మహాత్మా! మానవులు మార్కండేయుని చిరంజీవి అని 
భావిస్తుంటారు. ప్రళయ కాలంలో ఈ విశ్వం అంతా నీట మునిగి పో 
మార్కండేయుడు ఒక్కడే మిగిలాడు. ఈ కల్చంలోనే కదా 
మార్కండేయ 
ప్రళయం రాలేదు. కాని మార్కండేయుడు ప్రకయ కాలంలో అనంత 
జలములలో వటపత్రము మీద శయనించి ఉన్న పరమాత్మను 


దర్శించాడు అని వింటున్నామ 


ఏడు జన్మించాడు. ఈ కల్పం ఇంకా పూర్తి కాలేదు. 


౨. ఇది ఎలా సంభవం అయింది. ఈ 


56 


ద్వాదశ స్కంధము. 


లో మాకు కలిగిన సందేహములను తీర్టండి. నీవే మా 
ందేహములను తీర్చడానికి సమర్గుడవు. ” అని అడిగాడు. శౌనకుడు 
అడిగిన ప్రశ్షకు సూతపారాణికుడు ఇలా చెప్పసాగాడు. 


హ్మృణోత్తమా! మీరు మంచి ౨ పక్ష అడిగారు. ఇది 
యా కం డు జన్మించిన 


ప్రకారంగా మార్కంజయుడు కొన్ని ఇ 
జీవించాడు. మ్య ర్యవును జయి 
బ్రహ్మ, భ్యగువు, శివుడు, బ్రహ్మమ రగుసు పుత్రులు, దేవతాగణములు 
పిత్యదేవతలు, మానవుడు అందరూ ఆశ్చర్యపోయారు. యోగిగా 
మారిన వా యుడు తన తపస్సు చేత, వేదాధ్యయనము 
wa ౨ మొదలగు వాటిని దూరంగా ఉంచి మనసును 
నిశ్చలంగా ఉంచి, పరమాత్మను సేవించేవాడు. 


. మార్కండేయుని చూచి 


రాగ = శ స ర 


57 


శ్రీమద్భాగవతము 


ప్రకారంగా మా ర్కండేయుడు ఆరు మన్వంతరములు 
గడిపాడు. ఏడవ మన్వంతరము అయిన వైవస్వత మన్వంతరములో 
ఉన్న ఇంద్రుడు మూ ర్కండేయ ఎను గూర్చి తెలుసుకున్నాడు. 
మార్కండేయుడు ఎక్కడ తన ఇంద్రపదవిని కోరుకుంటాడేమో అని 
అనుకున్నాడు. ఆ పని కోసం గంధర్వులను, అప్సరసలను, మన్మథుని, 
వసంతుని, రజోగుణ ప్రధానులైన లోభమును, మదమును 

స్సు భగ్షం చేయడానికి పంపించాడు. 


ర్కండేయుని తపస్సుకు భంగం కలిగించాలి అని 


మార్కండేయుని తపస్త 


ఆ సమయంలో మా ఎడు హిమాలయ 
తపస్సు చేసుకుంటున్నాడు. ఇంద్రుడు పంపిన కామప్రకోపిత సైన్యము 
మార్కండేయుని ఆశ్రమానికి చేరుకున్నారు. కామ కోరికలను 


మనసులో ఉద్దీపింపజే 


ర్కండేయ 


సే మలయ మారుతం వీచసాగింది. వసంత 
యితువు ఆ ఆశమంలో 


చిగురించాయి. పూల మీది నుం 


మన్మధుడు సమయం కోసం వేచిఉన్నాడు. 


మూర్తీభవించిన అగ్ని దేవుని మాదిరి వెలిగిపోతున్న 
మార్కండేయుని చూచారు ఇందుని అనుచరులైన మన్మధుడు 


58 


ద్వాదశ స్కంధము. 


మొదలగువారు. అప్సరసలు రెట్టించిన ఉత్సాహంతో కామభావలను 


రేకెత్తించే విధంగా అంగాంగ పదర్శన చేస్తూ న్యత్యం చేస్తున్నారు. 
గంధర్వులు పాడుతున్నారు. మన్మధుడు తన పూలబాణములను 


సమయంలో పుంజికస్టలి అనే ఒక అప్టరస పూల బంతితో 
ఆడుతూ ఉంది. తన వాలు మూతలు మార్కండేయుని మీద 
ప్రసరింపచేస్తూ ఉంది. ఆమె ఎగురుతున్న పూలబంతి వెంట 
పరుగెడుతుంటే ఆమో ధరించిన వస్త్రములు జారిపోయాయి. 


మార్కండేయుని చూపు ఆమె నగ్ష దేహం మీద పడింది. 


ఇదే సమయమని మన్మథుడు తన పూల బాణములను 
చలించలేదు. నిశ్చలంగా ఉన్నా డు. తాము చేసిన అన్ని ప్రయత్నములు 
ఫలించకపోవడంతో ఇందుని కామకోరికల సేన వెనక్కు మళ్లింది. 

౦ మార్కండేయుడు వారిమీద కోపగించలేదు. శాంతంగా 
చిరునవ్వుతో అందరినీ చూ 


య Fn 


మార్కండేయుని ప్రలోభపెట్టడానికి మన్మథుడు చేసిన 
ప్రయత్నములు అన్నీ భగ్నం కావడం చూచిన ఇంద్రుడు 
ఆశ్చర్యపోయాడు. మార్కండేయుని ప్రభావానికి మనోనిగ్రహానికి 
చలించిపోయాడు. ఆ సమయంలో శ్రీమన్నారాయణుడు, నర 


నారాయణ స్వరూపములతో, మార్కండేయుని అనుగహించడానికి 


59 


శ్రీమద్భాగవతము 


అక్కడకు వచ్చాడు. 


నరుడు, నారాయణుడు తెల్లని, నల్లని వర్ణంతో 

వారి కళ్లు తామర పూల రేకుల మా 

భుజము 

ఉన్నారు. మెడలో యజ్టోపవీతములు వేలాడుతున్నాయి. చేతులలో 
ండములను, దర్భలను ధరించి ఉన్నారు. 


దిరి ఉన్నాయి. ఇద్దరికీ నాలుగు 


ఎలు ఉన్నాయి. వారు జింకచర్మములు, నారచీరలు ధరించి 


క చూచిన మార్కండేయుడు వారికి 


మార్కండేయుని శరీరం పులకించి పోయింది. కళ్లనిండా నీరు 
కమ్మింది. శ్రీహరిని సరిగా చూడలేకపోయాడు. మార్కండేయుడు పైకి 
లేచి నరనారాయణులను కౌగలించుకొని నమోనమః: అంటూ 
గద్దదంగా పలికాడు. తరువాత మార్కండేయుడు తేరుకొ॥ 
సత్కరించాడు. ధూపటిపనివేదనలతో పూజించాడు, సత్కరించాడు. 
తరువాత మార్కండేయుడు వారి పాదములకు భక్తితో నమస్కరించి 


నరనారాయణులకు అర్హ్యము ఇ 


వారితో ఇలా అన్నాడు. 


“ఓ దేవా! మ్‌ ప్రేరణ వలననే ఈ జగత్తులో ఉన్న నాతో 


సహా అన్ని పాణులయొక్క, ప్రాణములు స్పందిస్తున్నాయి. ఆ ప్రాణముల 


ద్వారా వాక్కు, చూపు, వినికిడి, స్పర్శ కలుగుతున్నాయి. నీ భక్తులకు 
. అట్టినీకు నమస్కారము. 


60 


ద్వాదశ స్కంధము. 


ఎుగు బయటకు తీసి గూడును నిర్మించి, మరలా ఆ దారమును 
తనలోకి ఎలా లాక్కుంటుందో, అలాగే నీవు ఈ జగత్తును సృష్టించి 
మరలా నీలో లయం పత నిన్ను భక్తితో ఉ ఉపాశించే 


ముల ప్రభావంతో వారు చేసే స వలన 


ఎలను బాగుగా తెలుసుకున్న బుషులు నిరంతర; 
స్తుతించడం, నీకు నమస్కరించడం, నిన్ను ఆరాధించడం, నిన్ను 
ధ్యానించడం ఏటి ద్వారా నిన్ను పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు. 


వారంతా నీ పాదములను నిరంతరమ 


రహన్య ము సుకున్న బుష 


0 ధ్యానిస్తున్నారు. వారి పరిస్థితి 


అలా ఉంటే, ఈ wm విషయ వలయములో పడి నిరంతరః 
లకు నీ పాదములు తప్ప వేరే మార్గము 


లము అంతా అంటే రెండు పరార్హములు ఉండే బహ్మ 
0 ల > 


అలా ఉంటే, ఇంక ఆ బ్రహ్మ సృష్టించిన ప్రాణుల సంగతి చెప్పేదేము 


61 


శ్రీమద్భాగవతము 
భజిస్తే వారికి ఎటువంటి భయాందోళనలు ఉండవు. 


ఓ దేవదేవా! నీకు ప టడం అవసరం లంతాయిననైట్‌ం, 


సాత్వికమైన నీ లీలలను న స్మరిస్తే, అ అదే మోక్షానికి దారి చూపుతుంది. 
మానవులు నీ యొక్క రాజస, తామస లీలలనే తలచుకుంటూ, 
మోహంలో పడిపోతున్నారు. 


ఓ దేవా! సత్వగుణము అవలంబించినందువలన 
తము, ఆత్మానందము, వైకుంఠప్రాప్తి కలుగుతాయి. కాని రజస్‌, 
గుణములను అవలంబించినందువలన, అవేవీ కలగకపోగా, 


బంధనములు కలుగుతాయి. కాబట్టి మూడులోకములలో 
శుద్ధ సత్వ గుణ ప్రధానమైన నీ నారాయణ స్వరూపమునే 
ధథ్యానిస్తుంటారు. ఆ కారణం చేత నేను కూడా విశ్వరూపుడు, 
విశ్వమునకు అంతా గురువు, మూడులోకవ 
ఏ నరనారాయణ స్వరూపములలో ఉన్న 
నమస్కరిస్తున్నాను. 


అలలో వ్యాపించి ఉన్న 


వాడ 


నిరంతరము ప్రాపంచిక విషయములలో మునిగి కే 
ఇంద్రియ సుఖముల కొరక లాడుతూ, చలించిన మనస్సు బుద్ది 
కలిగిన వారు నీ గురించి ఏ ఏ) మాత్రము తెలుసుకోలేరు. ఓ దేవా! నీ 
గురించి తెలుసుకోవాలంటే వేదము ులు, అందులో ఉన్న జ్ఞానమే 


62 


ద్వాదశ స్కంధము. 


తెలుసుకోలేకున్నారు. సాంఖ్యవాదులు నీ గురించి వివిధ రకములైన 
వాదనలను అనుసరిస్తూ, వారి వారి భావములను వెల్లడి చేస్తున్నారు. 
కానీ నీ గురించి నీ స్వరూప జ్ఞానము 
నిగూఢంగా ఉంటుంది, బ్రహ్మమొదలగు వారికి కూడా తెలుసుకోడానికి 
ఏలు కాదు అన్న విషయం ఎవరికీ తెలియదు. అటువంటి నీకు 
నమస్కరిస్తున్నాను” అని మార్కండేయుడు నర నారాయణులను 
భక్తితో కీర్తించాడు.” అని సూత పౌరాణికుడు శౌనకాది 
మహామునులకు మార్కండేయ మహర్షి గురించి వివరించాడు. 


గురించిన వషయం చాలా 


ద్వాదశ స్కంధము ఎనిమిదవ అధ్యాయము నంపూర్ణము 
రుం తత్భతరి రుం తత్సత్‌ ఓం తత్ల జ్‌ 


నైమిశారణ్యంలో సతయాగ సందర్భంలో నూత 
పౌరాణికుడు శౌనకుడు మొదలగు మహామునులకు మార్కండేయ 


వ్యత్తాంతమును ఇలా వినిపిస్తున్నాడు. 


“కు బాహ్మణోత్తములారా! ఈ పకారంగా తనను కీర్తించిన 


63 


శ్రీమద్భాగవతము 


మార్కండేయుని చూచి నర నారాయణులలో నారాయణుడు ఇలా 


“ఓ spe నీవు ఏకాగ్రమైన చి చిత్తంతో, చలించని 
ధక్తితో, తపస్సుతో, వేదాధ్యయనంతో, ఇంద్రియ  నిగహమ ంతో, నా 
నేను నీ భక్తికి నీ బ్రహ్మచర్య 


తత్వమును గ్రహించి సిద్ది పొందావు. 
ష్‌ తృప్తి చెందాను. నీకు ఏ ) వరం కావాలో 


) మార్కండేయ బుషి ఇలా అన్నాడు. 


వాడా! నీవు నన్ను వరాలు కోరుకోమన్నావు. నీవు నా ఎదురుగ 
నిలబడి ఉండటమే నాకు గొప్ప వరము. నిన్ను చూచిన తరువాత 


వములనుసేవించి ముక్తి పొందుతున్నా! వాద! 
నేను ఈనాడు ప్రత్యక్ష కంగా చూస్తున్నాను. ఇంతకన్నా —_ 


వరం పసాదించు.” అని అడిగాడు. Manes “నీవు కోరినట్టు 
జరుగుతుంది.” అని వరం ఇచ్చాడు. తరువాత నరనారాయణులు 


మములో ఉంటూ అగ్ని 
రము, ఆత్మ వీటి యందు 


ద్వాదశ స్కంధము. 


జు మార్కండేయుడు సంధ్యావందనము 
చేసకుంటుంటే పచండంగా గాలి ఏచింది. నల్లని మేఘములు 
లో కమ్ముకున్నాయి. ఉరుములు మెరుపులతో ప్రచండ 


వర్న ధారలతో  ధ్రారావా తంగా వర్న 0 కురవ సాగింది. సప్తసమ ఎంట్రా గం 


౨. భూమండలము అంతా జలమయం అయింది. ఇది 


యుడు ఆశ్చర్యపోయాడు. అంతలోనే భయం, దు:ఖం 


చూస్తున్నాడు. భూమి మీద జలరాసి తప్ప జీవరాసి లేదు. చెట్టు పుట్టలు 
పర్వతాలు నదులు అన్నీ ఏకం అయ్యాయి. నీరు తప్ప మరేమీ 
కనిపించడం లేదు. మార్కండేయుడు ఒక్కడే ఆ జలరాసిలో అటు 
ఇటు తిరుగుతున్నాడు. ఆకాశం భూమీ ఏమీ కనిపించడం లేదు. 
ఆకలితో దాహంతో అల్లల్లాడిపోతున్నాడు మార్కండేయుడు. 
మరణయాతన అనుభవిస్తున్నాడు. ఈ ప్రకారంగా వేలాది 
సంవత్సరములు గడిచిపోయాయి. ఆ జలరాసిలో ఒక రావి చెట్టును 
వాడు మార్కండేయుడు. ఆ వటవ్యక్షము మధ 
మీద ఒక చిన్ని బాలుడు పడుకో 
భూమండలము వెలిగిపోతూ ఉంది. ఆ బాలుడి శరీరం శ్యామల 
వర్ణంలో ఉంది. అందమైన ముఖము, శంఖము వంటి కంఠము. 


ఈ జలమయమైన భ భూమండలాన్ని దూరం నుండి 


లో ఒక రావి ఆకు 


ని ఉన్నాడు. ఆ బాలుని శరీర కాంతితో 


65 


తక. ఈ: త ౦ రని పెదాలు, అవ 


నే మార్కండేయునికి అంతవరకు ప 
శమ తొలగి పోయింది. ఆకలి దప్పిక నశించిపోయాయి. నూతన 


య 


గార్మండేయుని ఒళ్లంతా పులకించింది. 
నెమ్మదిగా ఆ బాలుని వద్దకు వెళ్లాడు. ఆ శిశువు ఊపిరి Ars 


ఉత్సాహం ఉరకలు వేసింది. వ 


ఆ ఊపిరితో కూడా మా 


తిర్మండలము, పర్వతములు, నదులు, సముద్రములు, వర్షములు, 
లోకములు, ది ప దేవతలు, అసురులు, వనములు, నగరములు, 


ము hes ఆ శిశువు తనల్‌ తత "ae శ్వాసను బయటకు 
పాటు మార్కండేయుడు శిశువు పొట్టలోనుండి 
వేగంగా బయటకు విసిరివేయబడ్డ్లాడు. అమాంతం వచ్చి అనంత 


వదిలాడు. ఆ శ్వాసతో 


జలరాసిలో పడ్డాడు. 


66 


ద్వాదశ స్కంధము. 


మార్కండేయుని చూచి ఆ బాలుడు చిరునవ్వునవ్వాడు. 
మార్కండేయుని మీద ప్రేమతో కూడిన చూపులు ప్రసరించాడు. ఆ 
చూపులతో పాటు మార్కండేయుడు ఆ బాలుని కళ్లగుండా 
హృదయములోనికి పవేశించాడు. అక్కడ శ్రీహరిని దర్శించాడు 
మార్కండేయుడు. శరీరం పులకించిన మార్కండేయుడు శ్రీహరి 
దగ్గరగా వెళ్లాడు. అంతలోనే శ్రీహరి మాయం అయ్యాడు. ఆ స్తానంలో 
బక వెలుగు కనిపించింది. ఆ వెలుగు చూడలేక మార్కండేయుడు 


కళ్లుతెరిచేటప్పటికి మార్కండేయుడు తన ఆశమంలో 
ఉన్నాడు. అర్హ్య పాత్ర ఎదురుగా ఉంది. సంధ్యావందనం 


చూచాడు. లోకం అంతా ప్రశాంతంగా 
ఉంది. ఆ జలరాసి లేదు. వటవ్యక్షము లేదు. ఆకు లేదు. దాని మీద 
బాలుడు లేడు. ఇదంతా పరమాత్మ మాయగా గుర్తించాడు. శ్రీహరి 
మార్కండేయుడు ఆశ్చర్యపోయాడు.” అని సూత పౌరాణికుడు 
శౌనకుడు మొదలగు మహామునులకు మార్కండేయుని ప్రళయకాల 
సందర్శనమును వివరించాడు. 


లీలలకు 


ద్వాదశ స్కంధము తొమ్మిదవ అధ్యాయము 
టం తత్లత్‌ రుం తత్లత్‌ రుం తత్సత్‌ 


సంపూర్ణము 


67 


శ్రీమద్భాగవతము 


శ్రీమద్భాగవతము 
పదవ అధ్యాయము. 


నైమిశారణ్యంలో సతయాగ సందర్భంలో సూత 
పౌరాణికుడు శౌనకాది మహామునులకు మా ర్కండేయ చరితను 


| మా ర్కండేయుడు శ్రీహరి స్యష్టించిన 

చాడు. ఆశ్చర్యపోయా 
శరణుజొచ్చాడు. “ఓ దేవా! నీవు జ్ఞానస్వరూపుడవు. నీ మాయకు బ్రహ్మ 
మొదలగు దేవతాగణములు కూడా అతీతులు కారు. అందరినీ నీ 
రాయ మోహంలో పడేస్తుంది. నేను నీ పాదములను 
ఆశయిస్త్తున్నాను. నన్ను కరుణించు.” అని ప్రార్థించాడు. 


డు. శ్రీహరిని 


ఆ సమయంలో ఈశ్వరుడు, పార్వతి ఆకాశ మార్గంలో 
తున్నారు. కింద తన ఆశ్రమంలో తపస్సు చేసుకుంటున్న 
మార్కండేయుని చూచారు. పార్వతి పరమేశ్వరునితో ఇలా అంది. 
“నాధా! అటు చూడండి. తన దేహమును, ఇంద్రియములను 
జయించి, నిశ్చలంగా కూర్చుని తపస్సు చేసుకుంటున్న ఆ బ్రాహ్మణుని 
గమనించండి. అతని ముఖంలో ప్రశాంతత గమనించండి. మరి 
ఆయన అంతటి తపస్సు చేస్తున్నాడు కదా. మీరు వెళ్లి ఆయన తపస్సుకు 
సిద్ధిని కలిగించండి.” అని అడిగింది. ఆ మాటలకు ఈశ్వరుడు ఇలా 


68 


ద్వాదశ స్కంధము. 


“దేవ! ఈయన మార్కండేయుడు అనే బ్రహ్మర్షి. ఈయన 
శ్రీమహావిష్ణువు అనుగ్రహాన్ని పొందిన వాడు. ఆయన మీ 
అచంచలమైన భక్తి కలవాడు. ఈయనకు ఏ వరములు అవసరము 
లేదు. స్వర్లసుఖములు కానీ చివరకు ముక్తిని కానీ కోరుకోడు. 
మాట్లాడతాను. ఇటువంటి మహాబుషులను కలుసుకోవడం వలన 


వెంటనే పరమేశ్వరుడు మార్కండేయ 
మార్కండేయుని ముందు నిలబడ్డాడు. నిశ్చలంగా కూర్చుని 
తపోసమాధథిలో ఉన్న మార్కండేయుడు పరమేశ్వరుని రాకను 
గమనించలేదు. లేవలేదు. ఇలా కాదని పరమేశ్వరుడు 
మార్కండేయుని హృదయంలో ప్రవేశించాడు. 


ముని వద్దకు వెళ్లాడు. 


0లో ప్రవేశించిన పరమేశ్వరుని చూచాడు 
యుడు. సంభ్రమంతో కళ్లు తెరిచాడు. తన హృదయంలో 
కనిపించిన పరమేశ్వరుడు తన కళ్లముందు కనపడటం చూచి 
ఆశ్చర్యపోయాడు మార్కండేయుడు. పరమేశ్వరుడు మెరుపులా 
ప్రకాశిస్తున్నాడు. జటాజూటములతో, మూడు నేత్రములతో, శూలమును 
ధరించి, జపమాలను చేతబూని, కపాల ధారియై తన ఎదుల నిలబడి 
ఉన్న పరమేశ్వరుని చూచాడు మార్కండేయుడు. 


69 


శ్రీమద్భాగవతము 
సమాధి స్టితిలోనుండి బయటకు వచ్చాడు. పార్వతీ సమేతంగా తన 
ఎదుట నిలిచిఉన్న పరమేశ్వరుడికి నమస్కరించాడు. పార్వతీ 
పరమేశ్వరులను స్వాగతించి సత్కరించాడు. అర్హ్యమ ౦, పాద్యము 
ఆసనము సమర్హించాడు. గంధము, ధూపము, నివేదన 


“దేవా! నీవు ఆత్మానందాన్ని అనుభవించే పూర్ణ 
బూ ఏమీ లేదు. ఈ చరాచర జగత్తు నీ తే 
ప్రశాంతంగా ఉంది. 55 నిరుణుడవు. ఆనంద స్వరూపుడవు. 
ఏణమును ధరించి ప్రమృ్యడరూపుడుగను, రజోగుణమును 
ఘోరరూపుడుగను, తమోగుణములు ఆశ్రయించి 
వముడుగను ప్రకటితమౌతున్నావు. అట్టి నీకు నమస్కారము. ఓ దేవా! 
మానవ మాతుడను నేను నీకేమి సేవ చేయగలను.” అని అడిగాడు. 


7 


మార్కండేయ రయ చెపిన a యులు 
సం తుష్టుడ డైన న నా నితో ఇలా అన్నాడు. 


వరములు ఇవ్వడంలో శేష్టమైన వారు. నీవు సత్పగుత eee 
బాహ్మణుడవు. సదాచార సంపన్నులు, శాంత చిత్తులు, కోరికలు లేని 


వారు, అందరినీ సమంగా ఆదరించేవారు అయిన బాహ్మణులు 
మాయందు ఏకాగమైన భక్తి కలిగి ఉంటారు. లోకపాలకులు కూడా 


బ్రాహ్మణులను పూజిస్తుంటారు. త్రిమ ంంర్తులము అయిగు 6 


70 


ద్వాదశ స్కంధము. 


ము వంటి ష్‌ ణులను గౌరవిస్తాము. టు నార్తులల క 


జే ర్ధమ లలో ఎన్లో లన లు, అ అందులో మట్టితో చేసినవి, రాతితో 
చేసినవి అయిన ఎన్నో విగ్రహములు పూజింపబడుతున్మాయి. ఆ 


తో కాలానికి కానీ ఫలితములు లభించవు. 
మ్ములను కేవలం దర్శించినంత 


మేము ఎ నమస్కరిస్తున్నా ము. ఎర as 
_—_ జ ల జజ క ఏదో ఒక వరము కోరితే 


న హానుకే సిద్ధంగా ఉన్నాను.” అన 


వినడం, తెలునుకోవడం జ్‌; పంటీ దను, 


71 


శ్రీమద్భాగవతము 
మీకు తెలియని ధర్మం లేదు. కాని జీవులకు ధర్మబోధ చేయడానికి, 
వారిని మంచి మార్గంలో పెట్టడానికీ, ఇటువంటి పనులు చేస్తుంటారు. 
తద్వారా జీవులకు ధర్మబోధ చేస్తుంటారు. మా వంటి వారు చేసే 
కార్యములను ధర్మకార్యములుగా ఆమోదిస్తుంటారు. మా 
అధీనంలో ఉంటుంది. మేము ఆ మాయచే 
ఉంటాము. మీరు నాకు నమస్కరించడం, నన్ను స్తుతించడం ఆ 
మాయలో భాగమే అనుకుంటున్నాను. కేవలము నాకు నమస్కరించి 
నన్ను కీర్తించి నంత మాత్రాన తమయొక్క మహత్తుకు ఏమీ లోపం 
కలుగదు. మీరు పరమాత్మ స్వరూపులు. కేవలం సంకల్ప కకత a 
పవేశిస్తారు. మీకు ఏ కర్మ చేయవలసిన అవసరము లేక పోయినా, 
ప్రకృతి గుణములైన సత్వ, రజన్‌, తమో! 
దేహములు ధరించి కర్టృత్వభావనలేకుండా కర్మలు చేస్తూ, 
ప్రకాశిస్తుంటారు. అది మీకు వినోదము. త్రిగుణమయుడు, 
న న పా స న 


సృష్టించి, ఆ జగత్తులో ఉన్న జీవులలో ఆత్మస్వరూపుడుగా 


ుణములను అనుసరించి 


దేవా! నీ దర్శనభాగ్యం చేతనే నాకు అన్ని కోరికలు 
సిద్ధించాయి. ఇంక కోరడానికి ఏమీ లేదు. కాని ఒక్క వరం 

కోరుతున్నాను. నాకు ఆ పరమాత్ముని యందు, ఆయన భక్తుల 
యందు, అచంచలమైన భక్తి ఎల్లప్పుడూ కలిగి ఉండాలని 


కోరుకుంటున్నాను” అని అన్నాడు. 


| i పూర్వకమైన మాటలకు పార్వతీ 
పరమేశ్వరులు పరమానంద భరితులయ్యారు. మార్కండేయునితో 


72 


ద్వాదశ స్కంధము. 


ఇలా అన్నారు. “ఓ మహర్షీ! నీవు శ్రీహరి మీద అచంచలమైన భక్తిని 

కలిగి ఉన్నావు. ఆ భక్తి ప్రమత్తులే నీ కోరికను సఫలం చేస్తాయి. 

కల్పము అంతము వరకు నీవు జీవించి ఉంటావు. నీ కీర్తి 

అజరామరమై, అమరత్వము కలిగి ఉంటుంది. నీ చరిత్ర పురాణంగా 

య ” అని ఆశీర్వదించా డు మహేశ్వరుడు. తరువాత 
స అక్కడి నుండి వెళ్లిపోయారు. 


ట్‌ బ్రాహ్మణోత్తమ లారా! పరమేశ్వరుని వర ప్రభావంతో 


చూర్యలడేయుడు నేటికినీ జీవించి ఉన్నాడు. మార్కండేయుని 


పదియవ అధ్యాయము సంపూర్ణము 


ద్వాదశ స్కంధము 
ఠం తత్యత్‌ ఓం తత్ష్యత్‌ ఓం తత్సత్‌ 


73 


ద్వాదశ స్కంధము 
పదకొండవ అధ్యాయము. 


నైమిశారణ్యంలో, సతయాగ సందర్భంలో, 
మార్కండేయ పురాణవ ను వినిపించిన తరువాత శౌనకుడు ఇలా 


“మహాభాగా! నాకు ఈ కింది విషయములు 
తెలుసుకోవాలని ఉంది. దయచేసి చెప్పండి. మంత్ర తంత్రములతో 
శ్రీహరిని విగహ రూపంలో, ఆయన వివిధ అంగములను, 

ములను, ఆయన ధరించిన ఆయుధములను, ఆయనకు 


వివిధ వేషములను కల్పించి, ఆరాధించే తాంతికులు ఏ యే 


తత్వములతో ఆరాధిస్తారు, వారి ఆరాధనా పద్ధతులు ఏమిటి? అలాగే 
మానవులు కూడా ఎన్నో కియలతో వివిధములైన రూపములతో 
పరమాత్మను ఆరాధిస్తారు. మాకు ఆ క్రియాయోగమ 
తెలుపవలసినది.” అని అడిగాడు. 

దానికి సౌత పౌరాణికుడు ఇలా చెప్పసాగాడు. 
“మహామునులారా! బ్రహ్మ మొదలగు దేవతాగణములు వేదముల 
లను 
మీకు నేను వివరిస్తాను. ఈ అనంత విశ్వము చేతన స్వరూపము. 
దానికి మనము విరాట్‌ స్వరూపమును కల్ఫించుకున్నావ 


స్వరూపములో మూడు లోకములను చూస్తున్నాము. ప్రక్యతి, 


ద్వారా, తంతముల ద్వారా వర్ణించిన విష్ణువు యొక్క విభూతు 


బు. ఆ విరాట్‌ 


కా. 


74 


ద్వాదశ స్కంధము. 


పు ఇంద్రియవ అల వ్‌ ఈ విరాట్టరుషుడు 


వికారములు అన్నీ కలిస్తేనే స్యష్టి. ఆ స్యష్టియే 


తృగు మనం ఈ విధంగా విరాట్‌ 
ము. మానవులు ఎలారైతే 

| ఉన్నాడో, అలాగే విరాట్టురుషుడు కూడా 
ఈ ప్రకృతే ఆ అవయవములుగా కూర్చబడి ఉన్నాడు. 


ఈ విరాట్‌ పురుషుని పరిమాణము ఊహించలేనిది. 


వ 9 ఖ్‌ 


ట్టు మచ్చ. ఆయన మాయయే 
క్కు, ఛందస్సు ఆయన ధరించిన 


లములో పకాశిస్తున్న కౌ 


75 


గయుముల స్వరూపము. నంద సుగుందులు 
దలగు 


లగు ఎనిమిది మంది ద్వారపాలకులు అణిమ గరిమ యొ 


అష్టసిద్ధులు. శ్రీమన్నారాయణుడు స్వయముగా వాసుదేవుడు, 
స్టడు అనే నాలుగు విధములైన 
. (కృష్ణుడి పేరు 


సంకర్షణుడ కు, పద్నుముడు, అనిరు, 


76 


ద్వాదశ స్కంధము. 


ఎములు, ఆశయములు, జ్ఞానము ఏటితో కూడిన కర్మలద్వారా, 
సూక్ష్మ, కారణ, తురీయ, శరీరములుగా భావించబడుతున్నాడు. 


సూక్ష్మ, హత తురీయ ) అవస్థల ' ద్వారా ధ్యానించబడుతున్నాడు. 

శబ్ద,స్పర్మరస,రూప,గంధములు అనేవి ఐదు తన్మాత్రలు ఇవి బాహ్యంగా 

కనపడేవి. అంటే స్తూల శరీరము. లకు అధిపతి మనస్సు 
రీరము. ఈ రెండింటటినీ అంటే స స్తూల, సూక్ష్మ 


ఇంబ్రియవ ణి 


మును పరమాత్మ ధరించి ఈ అనంత విశ్వమును 
నడుపుతున్నాడు. పైన చెప్పబడిన నాలుగు re 


చు శు అంగము ఎ న్ని 
ను గ అనిరుద్ధుడు పార్షదుడు. సాక్షాత్తు పరమా 
ంంర్తులగు స హన లే చెప్పిందే ఇ రా అన్నీ తానే 


వీ 


పాలిస్తున్నాడు. మన అజ్ఞానంతో పరమాత్మకు ఈ i 
ఉడక కాదు. . అనేకం అసలే కాదు కాని సమస్త పాణకోటిలో 
అన్న సత్యమే భాగవత ధర్మము. 


రమాత్మ తన భక్తులకు ఆత్మస్వరూపంతో, స్వయం 
శకుడుగా కనపడతాడు. పరమాత్మ జ్ఞాన స్వరూపుడు. ఆయన 


77 


శ్రీమద్భాగవతము 


లగు 


మాయాశక్తి చేత ఈ జగత్తులో సృష్టి, స్థితి లయమ 
కలుగజేస్తున్నాడు. బ్రహ్మ, విష్ణు, మహే శ్వరుడు అ న పే ర్గతో 
పిలువబడుతున్నాడు. నిజానికి పరవ 


నాత్మ ఒక్కడే. బ్రహ్మ, విష్ణు, 
మహేశ్వరుడు అని స్యష్టి, స్థితి, లయకారులుగా మనం 
పిల్చుకుంటున్నాము. అటువంటి పరమాత్మను పొద్దుటే లేచి, శుచిగా, 
కింది మంత్రమును జపిస్తే, అతని మనసులో భగవంతుడు 


గోవిన్ద గోపవనితావజభ్యత్యగీత తీర్ధశ్రవ: శవణమజ్డిల పాహి భృత్యాన్‌॥” 


ఉపదేశించాడు. అంతా విన్న తరువాత శౌనకుడు ఇలా అన్నాడు. 


“పౌరాణికా! సౌరగణములు ఏడు పతి మ 
వేరు పదేశ ములలో ఉంటారు అని అన్నారు కదా! నాకు ఆ 
సౌరగణముల పేర్లు, వారు చేసే పనులు, మాకు వివరించండి.” అని 
అడిగాడు. దానికి సూత పౌరాణికుడు ఇలా చెబుతున్నాడు. 


“బ్రాహ్మణోత్తములారా! సూర్యుడుకూడా పరమాత్మ సృష్టిలో 
ఒక భాగమే. లోకములకు వెలుగు నివ్వడానికి సూర్యుడ 


లకు 


అని శాస్త్రములు చెబుతున్నాయి. వేదములలో 
రుడే మూలము 


78 


ద్వాదశ స్కంధము. 


గములు చేసేవారు, చేయించే బుత్విక్కులు, 
రృమ ఫు ఆ సూగములు, 


గయులలో పఠించే వేదమంతములు, 
) చేయడానికికావలసిన సామరగి, 


అని తొమ్మిది విధములుగా సూర్చుడు ఉపాధి భేదము, 


ఉపాసింపబడుతున్నాడు. 


ఆగ యక్షుడు, . పులస్సుడు ఆ వ బుషి 


79 


శ్రీమద్భాగవతము 


నారదుడు అనే బుషితో, 


అనే రాక్షసునితో, 


కచఛ్చనీరము అనే పాముతో, వైశాఖమా 


పుంజికస్టలి అనే అఫ్టరసతో, 
సమును నిర్వహిస 


హాహా అనే bg రథస్వనుడు అ అనే 
రును నిర్వహిస్తాడు. 


డు ఇందుడు అనే పేరుతో, 
ముతో, అంగిరసుడు అనే బు నత? ప్రమ్లోచ తే అప్లరసతో, 
వర్శుడు అనే రాక్షసునితో, శావణ మాసమును ని 


భాద్రపదమాసములో ss వివస్వానుడు అనే పేరుతో 
ఉగసేనుడు అనే గంధర్వునితో, వ్యాఘుడు అనే రాక్షసునితో, 
తనారఖడు అనే యక్షునితో, Wes అనే బుషితో, అనువె 


అపఫ్సరసతో, శంఖపాలుడు అనే నాగముతో భాద్రపద మాసముగు 


నిర్వహిస్తుంటాడు. 


80 


ద్వాదశ స్కంధము. 


ఆశ్వయుజ మాసంలో సూర్యుడు త్వష్ట అనే పేరుతో, 
జమదగ్ని అనే బుషితో, కంబలుడు అనే నాగముతో, తిలోత్తమ అనే 


అశ్వతరము అనే నాగముతో, రంభ అ అనే అప్లరసతో , సూర్యవర్చుడు అనే 
గంధర్వునితో, సత్యజిత్తు అనే యక్షునితో, విశ్వామిత్రుడు అనే బుషితో, 
సుఖాపేతుడు అనే రాక్షసునితో కార్తీకమాసమును నిర్వహిస్తాడు. 


SSA నిసములో అంశువు అనే పేరుతో, 
కశ్యపుడు అ అనే పట అ ర్‌క్ష్యుడు నేల యక్షునితో, బుతుసేనుడు 
అనే గంధర్వునితో, ఊర్వశి అనే అప్టరనతో, అతత అనే 
రాక్షసునితో, మహాశంఖము అనే నాగముతో, మార్గ్లశీర్ష్నమాసమును 


పుష్యమాసములో సూర్చుడు భగుడు అనే పేరుతో, 
స్ఫూర్జుడు అనే రాక్షసునితో, అరిష్టనేమి అనే గంధర్వునితో, ఊర్జుడు 
అనే యక్షునితో, ఆయువు అనే బుషితో, కర్కోటకుడు అనే నాగముతో, 
పూర్వచిత్తి అనే అప్టరసతో, పుషమాసమును నిర్వహిస్తాడు. 


మాఘ మాసంలో సూర్చుడు పూషుడు అనే పేరుతో 
ధనంజయ అనే నాగముతో, వాతుడు అనే రాక్షసునితో, సుషేణుడు 


81 


శ్రీమద్భాగవతము 


అనే టప? సురుచి అనే ౦ వ క కాట; అనే అప్సరసతో, 


కలము అంతా అ భూమి మీద ఉ 


గంధర్వులు ఆయన అ తనల చేస్తుంటారు. అ అప్సరసలు 
ఆయన ఎదురుగా న్యత్యం చేస్తుంటారు. నాగులు అతని రథమునకు 


అలంకారములుగా ఉంటారు. రాక్షసులు సూర్యర( 
నడుపుతుంటారు. వాలఖిల్యులు అనే బ్రహ్మబుషులు అరవై వేల మంది 
ఆయనకు ఎదురుగా నడుస్తూ నూర్ముని స్తుతిస్తుంటారు. 


82 


ద్వాదశ స్కంధము. 


టి బ్రాహ్మణోత్తవ ులారా! ఈవిధంగా పరమాత్మ తిమూర్త్తు 
రూపంలోనూ, సూర్యుని రూపంలోనూ తనను తాను కల్పించుకొని 
లోకపాలన చేస్తుంటాడు.” అని సూత పౌరాణికుడు శౌనకాది 
మహామునులకు సూర్యదేవుని మాససంచారము గురించి 
వివరించాడు. 


ద్వాదశ స్కంధము పదకొండవ అధ్యాయము సంపూర్ణమ 


ద్వాదశ స్కంధము 


పురాణములోని విషయములను గురించి మరలా ఒక సా౭ 
సింహావలోకనం చేస్తున్నాడు. 


“కు మహామునులారా! బ్రాహ్మణి ణోత్తములారా! మీరు 
మానవులు వినతదిన విషయములను గురించి నన్ను అడిగారు. అః 


83 


శ్రీమద్భాగవతము 


వివరింపబడింది. 


స్యష్టి ఎలా జరిగింది, ఎలా లయం అయింది, నిర్దుణ 
పరబ్రహ్మము గురించి, జ్ఞానముగురించి విజ్ఞానము గురించి దానిని 


ఎలా సాధించాలి అనే విషయం గురించి వర్ణించాను. 


చెప్పాను. పరీక్షిత్తు కథ, నారదుని కథ చెప్పాను. తరువాత ముని 
శానము వలన పరీక్షిత్‌ ప్రాయోపవేశము చేయడం, శుక మహర్షి 
ఆయన వద్దకు రావడం, పరీక్షిత్తుకు భాగవత ధర్మముల గురించి 
చెప్పడం వర్ణించాను. 


తరువాత యోగధారణ, బ్రహ్మనారదుని సంవాదము, 
అవతారముల గురించి కీర్తించడం, మహత్తత్వము మొదలగువాటి 
గురించి, ప్రక్యతి ఆవిర్జావము గురించి చెప్పాను. విదురుని, ఉద్ధవుని 
ఎ విదుర మైత్రేయ సంవాదము, పురాణముల గురించి 


సంవాదవ 


హోపురుషుల గురించి వివరించాను. 


తరువాత పా; 


మాజీ 


డము ఎలా పుట్టింది, విరాట్టురుషుడు వీటి గురించి 


కృతిక సృష్టి, సప్తవికారములతో కలిగిన సృష్టి, 


వివరించాను. ఇంకా నేను చెప్పిన విషయములను వరుసగా 


84 


ద్వాదశ స్కంధము. 


కథ, కర్దమప్రజాపతి సంతానము bt నం విస్తరి 


ము, కపిల దేవహూతుల సంభాషణ, మరిచి మొదలగ 
నవబ్రహ్మల ఉత్పత్తి, దక్షయజ్ఞము, ప ం పుథు 
వ. wana , నారద సంవా 


85 


శ్రీమద్భాగవతము 


కం ర్యానము మ్యానమ ర 
శశాదుడు, తతత యొదలగు రాజుల ఇ చరిత్రలు, సుకన్య, శర్యాతి, 
కకుత్సుడు, ఖట్వాంగుడు, మాంధాత, సౌభరి, సగరుడు అనువారి 
ంద్రుడు, నిమి చరిత్ర, జనకుని జననము 


వివరంగా చెప్పాను. 


థు వ? ణోత్తములారా! తరువాత పరశురాముని చరిత్ర, 
దుష్యంతుడు, ( భరతుడు, శంతనుడు, అతని కుమారుడు దేవవ్రతుడు, 
శములో పరమాత్మ అవతరించడం, . ససుదేవుని 
శ జన్మించడం, గోకులంలో పెరగడం మొదలగు విషయములను 


తరువాత శ్రీకృష్ణ లీలలు, పూతన సంహారము, శకటాసుర 
మాయం చేయడం మరలా ఇవ్వడం గురించి చెప్పాను. తరువాత 
కాళియ మర్దనము, మహాసర్దము బారి నుండి నందుని రక్షించడం, 


బ్రాహ్మణుల భార్యలను కరుణించడం, బ్రాహ్మణులు పశ్చాత్తాపపడటం, 

గోవరనోదరణము, కృష స్‌ కి కామ న న 
ధ ధ 

శంఖచూడుని, అరిమ్లుని 


రు అభిషేకము, రాసక్రీడలు, 


86 


ద్వాదశ స్కంధము. 


రు బ్రాహ్మ తోత్తములారా! తరువాత అకూరుని వ్యత్తాంతము, 


7 


బలరామ సతులు మథురకు వెళ్లడం, ౮ రామకృష్ణులు 


కువలయాపిడము అనే పేరుగల ఏనుగును, చాణూర ముప్టికులు 
అనే మల్లయోధులను చంపడం, కంసుని చంపడం, 
దేవకీవసుదేవులను 
ము, గురువుగారి కుమారుని తెచ్చిఇవ్వడం, మధురలో 
విహరించడం, 17 సార్లు జరాసంధుని జయించడ 


చెరనుండి విడిపించడం, ఉపనయనం, 


గర్వభంగము, నరకాసుర వధ, పారిః వ 
మందిని వివాహం చేసుకోవడం, శిశుపాల, Pens సాళ్వ, 
దంతవక్తశంబర,ద్వివద, పీఠముర,పంచజన మె 
వధించడం, కాశీనగరం దహించడం, కురుక్షేత్రసంగ్రామము, ( యాదవ 
నము, ఉద్ధవునికి రీతోపదేశము, శ్రీకృ, ముగి అవ 
గము, మొదలగు విషయములను చెప్పాను. 


౨దలగు వారిని 


మ ర్కండేయ పురాణము, మహాపురుషుడు, సూ! వత్‌ 1 వ్యత్తాం 


వర్ణించాను, 


87 


శ్రీమద్భాగవతము 


ఓ బ్రాహ్మణులారా! మీరు నన్ను అడిగిన విషయములు అ న అన్‌ మ్‌కు 
చెప్పాను. ఈ భాగవత పురాణములో ముగు లీలా 
అన్నీ వివరించాను. పాపకూపంలో పడ్డ వాడు, పొరపాటున 
ప్రమాదంలో చిక్కుకున్న వాడు, దు:ఃఖములో ఉన్న వాడు, హర 
నమ: అని అరిస్తే వాడి దుఃఖము పోతుంది. శ్రీహరి చరిత్రలను 

చదివినా, వినినా, కీర్తించినా, వారి సకల దుఃఖములు తొలగి 
పోతాయి. శ్రీహరి గురించి చెప్పబడని కథలు కథలే కావు. భగవంతుని 
కీర్తించే వాక్కులే సత్యములు, మంగళ ప్రదములు. 


లీలలను 


లలో శ్రీహరి కీర్తి యశస్సు, 


స్తుతింపబడుతుందో అవే మనసుకు ఆనందాన్ని కలుగజేస్తాయి. 


ఏ శాస్త్రములలో, పురాణము 


ం నుండి బయటపడేస్తాయి. ఇలా కాకుండా ఇతర 
విషయములను ఎంత రమ్మంగా మ, 
వలన ఎటువంటి ప్రయోజనము లేదు. సాధువులు అయిన వాళ్లు 
ఇతరులచేత కీర్తింపబడిన శ్రీహరి నామములను వినాలి, గానం 
ూలి. శ్రీహరి కథలు ఏ కావ, వ్యయులో ఉన్నా ఐఏ ఏ ఇతిహాసములో 


రోహరంగా వర్ణించినా వాటి 


ఉన్నా శాస్త్రములో ఉన్నా అవి పుణ్యగ్రంథములే అవుతాయి. 


ee జ్ఞానము సంపాదించవచ్చు. కాని ఆ 


వ లై ఏయు వ్యథా. ఎందుకు పనికిరాదు. 
మానవులు ఏ కర రృచేసినా, దానిని ఈశ్వరుని పరంగా కాకుండా, 
ఈశ్వరునికి అర్హించకుండా ఉంటే ఆ కర్మ ఎంతటి మంచి కర్మ 
అయినా శోభించదు. మానవులు ఆచరించే వర్ణాశ్రమ ధర్మములు, 
తపస్సు శాస్త్రములు చదవడం, వినడం, ఇవన్నీ మానవులకు కీర్తిని, 


88 


ద్వాదశ స్కంధము. 


పేరు ప్రతి, తెచ్చిపెడతాయేమోగానీ, శ్రీహః 
మీద భక్తిని కలిగించలేవు. ఆ కార్యములే శ్రీహరి మీద భక్తి శద్ధలతో 
చేస్తే అనంతమైన ఫలములను అందిస్తాయి. ఎల్లప్పుడు శ్రీకృష్ణుని 
పాదములను సేవించడం మానవుల దు:ఖములను పోగొడుతుంది. 
శ్రీహరి మిద భక్తిని, వైరాగ్యమును, సకల శు 


చయులను కలుగజేస్తుంది. 


పులు, ఐశ్వర్యము 


కాబట్టి ఓ బ్రాహ్మణోత్తములారా! మీరు కూడా సర్వాంతర్యామి, 
సకల జనులు పూజించేవాడు, దేవతలకు అధిపతి, ఈ జగత్తునకే 
అధిపతి అయిన శ్రీహరిని మనసులో నిలుపుకొని, ఆయన మీద 
నిరంతర భక్తితో ఆరాధించండి. మీకు అనంతమైన పుణ్యం లభిస్తుంది. 


ఓ మహామునులారా! పరీక్షిత్‌ మహారాజు ప్రాయోపవేశము 
చేసినపుడు, శుక మహర్షి పరీక్షిత్‌ మహారాజుకు భాగవత 
పురాణమును చెప్పినపుడు నేనుస్వయంగా అక్కడ ఉండి విన్నాను. 
దానిని నేను మరలా మననం చేసుకొని మీకు చెప్పాను. 
లీలలు, చరిత్ర మీకు వివరించాను. ఈ భాగవతపురాణమును 
మానవులు ప్రతి మ విపు 
వినినా, కనీసం ఇందులో ఒక శ్లోకము చదివినా, eon 
నాలుగవ భాగము చదివి అర్థం చేసుకున్నా కనీసం శ్లోకంలో 
ఎనిమిదవ భాగము అనుక్షణం న వనన 
పవిత్రుడొతాడు. 


శ్రీకృష్ణుని 


89 


శ్రీమద్భాగవతము 


మానవులు ఈ భాగవతపురాణమును ఏకాదశి నాడు కాన్‌, 
ద్వాదశి నాడు కానీ వింటే, ఎక్కువకాలం జీవిస్తారు. ఆ రోజులలో 
ఉపవాసం ఉండి ఏకాగమైన మనసుతో చదివితే, సకల పాపముల 
నుండి విముక్తిపొందుతాడు. అటువంటి మానవుల కోర్కెలను 
తీరుస్తారు. 


నులు, సిద్ధులు,పితరులు, మనువులు, రాజ్యాధిపతులు 


పుష్కరములలో కానీ, మథురానగరంలో కానీ, ద్వారకలో 
కానీ ఉపవాసం ఉండి, ఈ భాగవతమును చదివినవారికి సకల 
భయములు నశిస్తాయి. బుగ్వేదము, యజుర్వేదము, సామవేదము 
ను అధ్యయనం చేసిన వారు ఎటువంటి ఫలితములను పొందుతారో, 
భాగవతమును చదివినవారు కూడా అటువంటి ఫలములను 
పొందుతారు. 

థి బ్రాహ్మణుడైనా భాగవతపురాణమును భక్తి శద్ధలతో 


పురాణమును అధ్యయనం చేస్తే బ్రాహ్మణునికి భక్తి, క్షత్రియునికి 
ు, వైశ్యునికి ధనము, శూదునికి పాపముల నుండి విముక్తి 


పురాణములో కాన్‌ శ్రీప 
భాగవతంలో మాతమే జరిగింది. భాగవతపురాణమ 


ఎలో కీర్తింపబడిన 


ఆ శ్రీకృష్ణపరమా 


(| 
ఉ 


90 


ద్వాదశ స్కంధము. 


ధ్ధవంచాయో, ఈ చరాచర స్యష్టి నిర్మించబడిందో, అట్టి విజ్ఞాన 


స్వరూపుడు, సనాతనుడు అయిన శ్రీహరికి నమస్కరిస్తున్నాను. 


ఎల్లప్పుడూ ఆత్మానందాన్ని అనుభవించేవాడు, పరిపూర్ణమైన 
చిత్తము కలవాడు, ఇతర కోరికలు లేని వాడు, ఎల్లప్పుడు శ్రీకృష్ణుని 
లీలలను గానం చేసేవాడు, ఈ భాగవత పురాణమును లోకములో 
విస్తరింపజేసినవాడు, వ్యాసుని కుమారుడు అయిన శుకమహర్పికి 
భక్తితో నమస్కరిస్తున్నాను.” అని నూతపౌరాణికుడు శౌనకాది 
హోమునులకు భాగవత సంహితలోని విషయములను, భాగవత 
ంహాత్మ్యమును వివరించాడు. 


శ్రీమద్భాగవతము 
ద్వాదశ స్కంధము పన్నెండవ అధ్యాయము 
ఓం తత్సత్‌ ఓంతత్షత్‌ ఓం తత్సత్‌ 


ఆరి 


' ) సంపూ! Pp ఇకా 


ద్వాదశ స్కంధము 


ద్చాగవతము 


నైమిశారణ్యంలో సత్రయాగ సందర్భంలో సూత 
పౌరాణికుడు శౌనకాది మహామునులకు వివిధ పురాణములను 
గురించి వివరిస్తున్నాడు. 


91 


శ్రీమద్భాగవతము 


“ఓ మహామునులారా! బ్రహ్మాది దేవతా గణములచేత, మునుల చేత, 
లోకపాలకుల చేత పూజింపబడే ఆ పరమాత్మకు నమస్కరిస్తున్నాను. 
కూర్మరూపంతో ఉదధ్ధవించిన ఆ పరమాత్మ మీ అందరినీ రక్షించుగాక! 
కూర్మావతారములో, తాబేలు రూపంలో పరమాత్మ ఊపిరి 
తీసుకోవడం, విడవడం చేసాడు కదా! ఆ పరమాత్మ యొక్క ఉఛ్వాస 
నిశ్వాసములే నేడు సముద్ర తరంగములుగా రూపొంది నిరంతరము 
జడ్డును తాకుతూనే ఉన్నాయి. అవి ఎన్నటికీ అంతం కావు. 


ఓ బాహ్మణోత్తములారా! ఇప్పుడు మీకు నేను పురాణముల 
గురించి, వాటి శ్లోకముల సంఖ్యను గురించి వివరిస్తాను. 


10,000 
55,000 
23,000 
24,000 
18,000 


25,000 


7మార్కండేయ పురాణము 9,000 
8.అద్నిపురాణము 15,400 


10.బహ్మవైవర్తపురాణము 18,000 


11.లింగపురాణము 11,000 


12వరాహ పురాణము 24000 


92 


ద్వాదశ స్కంధము. 


13.స్కంథ పురాణము 81,100 
14.వామన పురాణము 10,000 
స్స 17000 
16.మత్స పురాణము 14,000 
19,000 


12,000 


ఈ ప్రకారంగాపురాణములు అన్న్‌ కలిసి నాలుగు లక్షల 
శ్లోకములు కలిగి ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పుకున్న భాగవత 
ము లోని శ్లోకములసంఖ్య 18,000. ఈ భాగవత 
ను శ్రీమహావిష్ణువు తన నాభికమలము లోనుండి పుట్టిన 


పురాణ రుం 
బహ్మకు చెప్పాడు. ఈ భాగవత పురాణములో మొట్ట మొదటి నుండి 


శ్రీహరి లీలలు గురించి చెప్పబడింది. 


ఈ భాగవతములో సకల వేదాంత సారమ 
ఆత్మ స్వరూపము గురించి బహ్మ తత్వము గురించి వివరింపబడింది. 


ఇది కైవల్యము పొందడానికి మార్టము. 


భాదపదమాసంలో పౌర్ణమి నాడు భాగవత పురాణమును 
చదివి వినిపిస్తే, వాడు పరమగతిని పొందుతాడు. అమృత తుల్యమైన 
భాగవతము విననంత వరకే ఇతర పురాణముల గురించి 


93 


యం 


ఎవరుకూడా ఇతరపురాణముల గురించి ఆలోచించరు. ఎందుకంటే 


లము మొదట్లో విష్ణువు బ్రహ్మకు 

) మానస పుతుడు నారదునకు, నారదుడు 
మారుడు శుకునికి, శుకమహర్షి 

యు, మలినము 

థ 

కీకమును పోగొట్టేది, అమ్యతస్వరూపము అయిన భాగవత 
మును లోకానికి అందించిన శ్రీమన్మారాయణునికి, 

వాసుదేవ వునికి, MR తాలసర బాధితుడి 


లేనిది, 


అయిన 


ఈ భాగవతమును ఉపదేశించిన బ్రహ్మస్వరూపుడు, 
మోడీ -గీంద్రుడు అయిన శుక మహర్షికి నమస్కరిస్తున్నాను. 


94 


ద్వాదశ స్కంధము. 


ఓ దేవదేవా! శ్రీకృష్ణా! మాకు ప్రతి జన్మలోనూ నీ పాదపద్మముల 
యందు భక్తి కలుగునట్టు మమ్ములను కటాక్షించు. ఎవని నామ 
సంకీర్తనము సకల పాపములను నాశనం చేస్తుందో, ఎవనికి 
నమస్కరిస్తే సకల దుఃఖములు పోతాయో అట్టి పరమపురుషుడు 
అయిన శ్రీహరికి భక్తితో నమస్కరిస్తున్నాను. 


శ్రీమద్భాగవతము 
ద్వాదశ స్కంధము 
పదమూడవ అధ్యాయము సంపూర్ణము 
ఇంతటితో భాగవత పురాణము సర్వం సంపూర్ణం. 
రుం తత్షత్‌ టంత్లత్‌ ఓం తత్సత్‌ 


ఉపసంహారము. 


నా ప్రియమైన భాగవతోత్తములారా! నేను గత పది 
సంవత్సరాలుగా ఈ వ్యవసాయము చేస్తున్నాను. కవిత్రయ విరచితమైన 
శ్రీమదాంధమహాభారతమును సరళమైన తెలుగులోనూ, సరళమైన 
ఆంగ్లము లోనూ, వాల్మీకి రామాయణమును సరళమైన తెలుగులోనూ, 
వ్యాస భాగవతమును సరళమైన తెలుగులోనూ రచించాను. 
ఈ నాటితో నా జన్మ సార్థకమైంది అని అనుకుంటున్నాను. నిగూఢంగా 
ఉన్న వేదాంతరహస్యములను సామాన్య పాఠకులకు సులభ శైలిలో 
అందించాను అన్న తృప్తి మిగిలింది. నా 72 సంవత్సరముల జీవిత 
కాలంలో నేను నిజంగా జీవించింది, సార్థకమైన జీవితం గడిపించి ఈ 
పది సంవత్సరాలే అని అనుకుంటున్నాను. 


95 


శ్రీమద్భాగవతము 


నా ఈ నిస్వార్థ సేవకు, నిరంతర క్యషికి చేదోడు వాదోడుగా 

నిలిచిన శ్రీయుతులు రాఘవరావుగారికి, గోపీక్యష్ణగారికి, విష్ణు ప్రసాడ్‌ 
గారికి నా కృతజ్ఞతాభివందనములు తెలియజేసుకుంటున్నాను. | 
శ్రీమన్నారాయణుడు వారికి ఆయురారోగైశ్వర్యములన 
ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాను. ఇన్నాళ్లు ఓపికగా 
చదివిన మీ అందరికీ శ్రీక్యష్ణపరమాత్మ చిరాయ 

రము ప్రశాంత చిత్తంతో ఆ Ses సేవజేసుకు నే 
మీ అందరికీ కలుగ చేయాలని మనసా . 
కోరుకుంటున్నాను. 


భాగ్యాన్ని 


చివరి మాట. ఈ భాగవతమును శ్రద్ధాభక్తులతో 
చదువుతున్న ఒక పాఠకు రాలు నాకు ఒక సూచన చేసింది. 
ఉత్తరా ఖండములో భాగవత మహాత్యము ఉంది 
కూడా రాయండి అని కోరింది. ఆమె కోరిక మేరకు 
| ములో ఉన్న భాగవత మహాత్మ్యమును కూడా మీకు 
కొద్దిరోజులలో 


పద్మపురాణము 


ప్రస్తుతానికి మీ వద్దనుండి సెలవు తీసుకుంటున్న భగవళ్ళేవకుడు 
యొదలి వెంకట సుబహ్మణ్యం. 
ఓం తత్సత్‌ ఓం తత్సత్‌ ఓం తత్సత్‌ 


96 


